ఆదికాండము 


(ప్రపంచ (ప్రారంభం 


మొదటి రోజు-వెలుగు 

మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. 
l= మొత్తం శూన్యంగా ఉంది. భూమిమీద 
ఏమీ లేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. 
దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను. అప్పుడు 
దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు 
(ప్రకాశించటం మొదలయింది. *దేవుడు ఆ వెలుగును 
చూశౌడు. ఆయనకు అది చక్కగా కనబడింది. 
అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటినుండి వేరు 
చేసాడు. *వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్ర” 
అని దేవుడు పేరు పెట్టాడు. 

అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం 
అయింది. ఇది మొదటి రోజు. 


రెండవ రోజు-ఆకాశం 

అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగము 
లుగా చేయుటకు అంతరిక్షం“ ఉండును గాక!” 
అన్నాడు. "కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను 
వేరుపర్చాడు. కొంత నీరు గాలికి పైగాను, కోంత 
నీరు గాలికి కిందను ఉంది. దేవుడు ఆ అంతరిక్షానికి 
“ఆకాశం” అని పేరు పెట్టాడు. 

అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం 
అయింది. ఇది రెండవ రోజు. 


మూడవ రోజు-పొడి నేల్క మొక్కలు 

అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, 
ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. 
అలాగే జరిగింది. ఆ పొడి నేలకు “భూమి” అని 
దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన 
సిటీకి సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. 
ఆయనకు ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది. 
అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు 
మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించు గాక, ఫలవృ 





అంతరిక్షం హెట్రీ భాషలో 'అంతరిక్షంకు బదులు 'గాలి 
అని ఉన్నది. 


క్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ 
ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొంది 
స్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” 
అన్నాడు. అలాగే జరిగింది. 
'2గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి 
మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల 
చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత 
రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా 
ఉన్నట్టు కనబడింది. 

గొఅస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం 
అయింది. ఇది మూడవ రోజు. 


నాలుగవ రోజు-సూర్యుడు, చందదుడు, నక్షత్రాలు 

అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. 
ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. 
జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాలో 
ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడ 
తాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపు 
టకు అవి ఉపయోగించబడతాయి. భూమి మీద 
వెలుగును ప్రకాశింపజేయుటకు ఈ జ్యోతులు ఆకా 
శంలో ఉంటాయి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. 

కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు 
చేసాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని 
చేసాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని 
చేసాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేసాడు. భూమి 
మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకా 
శంలో ఉంచాడు. 

కీపగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను 
ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి 
వెలుగును వేరు చెసాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్టు 
కనబడింది. 

అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం 
అయింది. ఇది నాలుగవ రోజు. 








ప్రత్యేక సమావేశాలు ఇశ్రాయేలీయులు సూర్యచంద్రులను 
ఆధారం చేసుకొని నెలలను, సంవత్సరాలను నిర్ణయిం 
చేవారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అనేక యూదుల 
శెలవులు, ప్రత్యేక సమావేశాలు ఆరంభమయ్యాయి. 


ఆదికాండము 1:20-2:12 


అయిదవ రోజు - చేపలు పక్షులు 

2అప్పుడు, “నీళ్లు అనేక (ప్రాణులతో నిండి పోవును 
గాక. మరియు భూమికి పైగా గారిలో ఎగురుటకు 
పక్షులు ఉండును గాక!” అన్నాడు దేవుడు. ?'కనుక 
దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేసాడు. సము 
ద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేసాడు. 
సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాట 
న్నిటినీ దేవుడు చేసాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం 
పక్షిని కూడ దేవుడు చేసాడు. మరియు ఇది చక్కగా 
ఉన్నట్టు దేవునికి కనబడింది. 

”ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి 
అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు 
వాటితో చెప్పాడు. 

ోఅస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం 
అయింది. ఇది ఐదవ రోజు. 


ఆరవ రోజు - భూజంతువులు, మనుష్యులు 

అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను 
చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును 
గాక. పెద్ద జంతువులు, |(ప్రాకే అన్ని రకాల పురుగులు 
చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతు 
వులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా 
వృద్ధి చేయుగాక” అన్నాడు దేవుడు. ఈ సంగతులు 
అనీ జరిగాయి. 

సోకనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేసాడు. 
క్రూర జంతువులను, సాధు జంతువులను, (ప్రాకు 
చుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు 
ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. 

అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. 
మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మను 
ష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి 
మీద, గాలిలో పక్షులన్నిటిమీద వారు ఏలుబడి చేస్తారు. 
భూమిమీద పెద్ద జంతువులన్నింటి మీదను, (ప్రాకు 
చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” 
అని చెప్పాడు. 

?కనుక దేవుడు తన స్వంత రూపంలో మను 
ష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మను 
ష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా 
చేశాడు. దేవుడు వారిని, “ఇంకా అనేక మంది ప్రజలు 
ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, 
దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల 
మీద, గారిలో షక్షులమీద ఏలుబడి చేయండి. భూమి 
మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” 
అని ఆశీర్వదించాడు. 

ఆహార ధాన్యపు మొక్కలన్నిటిని, ఫలవృక్షాలు 
అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్టు విత్తనాలు 
గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు 


మీ ఆహారం అవుతుంది. మరియు పచ్చ మొక్కలు 
అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ 
మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద 
(ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి భూమిమీద 
(ప్రాకుచుండు చిన్న (ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని 
తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు 
అన్నీ జరిగాయి. 

3!దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది 
అంతా చాలా చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. 

అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం 
అయింది. ఇది ఆరవ రోజు. 


ఏడవ రోజు - విశ్రాంతి 

కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్త 

యింది. *దేవుడు తాను చేస్తున్న పని ముగిం 
చాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి 
విశ్రాంతి తీసుకొన్నాడు. ఏడవ రోజును దేవుడు ఆశీ 
ర్వదించి, దానిని పవిత్ర దినంగా చేసాడు. దేవుడు 
ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి 
నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ 
రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేసాడు. 


మానవ జాతి ఆరంభం 

“ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని 
దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. 
భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పాలాల్లో ఏమీ 
పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు 
మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం 
యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త 
తీసుకొనే ఏ మనిషీ అప్పటికి లేడు. భూమి నుండి 
ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. 

"అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి 
తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో 
జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు 
అయ్యాడు. అప్పుడు తూర్పున ఏదెను అను చోట 
ఒక తోటను యెహోవా నాటాడు. యెహోవా 
వలు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. 
అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నిం 
టినీ, మరియు ఆహారానికి మంచివై న చెట్టు అని ్నంటినీ 
భూమి పుట్టించునట్టు దేవుడు. చేసాడు. జీవ వృక్ష 
మును, మంచి చడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ 
తోట మధ్యలో ఉన్నాయి. 

ఏదెను తోటలో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ 
తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు 
చిన్న నదులయింది. 1!మొదటి నది పేరు పీషోను. 
ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. !4ఆ 
దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. 


ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). 
సొరండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశ 
మంతటా ప్రవహిస్తుంది. '*మూడో నది పేరు హిద్దెకెలు. 
ఆ నది అష్టూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. 
నాలుగో నది యూఫ్రటీసు. 

15న్చన్లిషిని ఏదేను తోటలో యెహోవా దేవుడు 
ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసు 
కోవడం మనిషి పని. "యెహోవా దేవుడు మనిషికి 
ఈ ఆజ్ఞ యిచ్చాడు”ఈ తోటలోని ఏ చెట్టు ఫలము 
నైనా నీవు తినవచ్చు. !అయితే మంచి, చెడ్డల తెలివిని 
ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు 
పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.” 


మొదటి స్త్రీ 

“అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంట 
రిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియన 
సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి 
అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు. 

పాలాల్గోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి 
పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేసాడు. ఈ 
జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గ 
రకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. 
20ప్రూధు జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, 
అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. 
ఎన్నెన్నో జంతువుల్ని పక్షుల్ని మనిషి చూశాడు. 
అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి 
కనబడలేదు. *అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర 
పోయటట్టు చెసాడు యెహోవా దెవుడు. అతడు 
నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని పక్క 
ఎముకలలో ఒకదాన్ని తీసాడు. పక్క ఎముకను తీసిన 
చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు 
పూడ్చి వేసాడు. స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క 
ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. 
అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యె హూవా 
దేవుడు తీసుకొని వచ్చాడు. *అప్పుడు ఆ పురుషుడు 
ఇలా అన్నాడు: 








“ఇప్పుడు, ఇది నావంటి మనిషే, ఆమె ఎముక 
నా ఎముకల్లోనుంచి వచ్చింది. ఆమె శరీరం 
నా శరీరంలోనుంచి వచ్చింది. ఆమె నరుని 
లోనుండి తీయబడింది గనుక ఆమెను నారి 
అంటాను.” 


*ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, 
తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు. 

ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా 
ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు. 


ఆదికాండము 2:13-3:12 


పాపం ప్రారంభం 
3 ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. 
యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువు 
లన్నిటిలో సర్పం చాలా తెలివై నది, కపటమైనది. ఆ 
సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా ఈ 
తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా 
నీతో చెప్పాడా?” అంది. 

*సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు 
అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము 
తినవచ్చు. "అయితే ఒక చెట్టుంది, దాని ఫలము 
మేము తినకూడదు. “తోట మధ్యలో ఉన్న చెట్టు 
ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు 
ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు అని 
దేవుడు మాతో చెప్పాడు.” 

“అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు 
చావరు. ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను 
గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. 


అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!” 
6 





ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్టు ఆ స్త్రీ 
చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్టు. 
ఆ చెట్టు తెలివి నిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక 
ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ 
పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా 
దాన్ని తిన్నాడు. 

“అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపో 
యారు. వారి కళ్లు తెరవబడ్డట్టు. వారికి అన్నీ వేరుగా 
కనబడ్డాయి. వారికి బట్టులు లేనట్టు నగ్నంగా ఉన్నట్టు 
వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను 
కుట్టి వాటినే బట్టులుగా ధరించారు. 

సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు 
ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ 
చప్పుడు విని తోటలోని చెట్టమధ్య దాగుకొన్నారు. 
యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు 
ప్రయత్నించారు. 9అయితే యెహోవా దేవుడు ఆ 
పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు 
యెహోవా; 

నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, 
నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే 
దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు. 

"దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు 
నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను 
సిగ్గుపడేటట్టు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన 
పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని 
నేను నీకు ఆజ్ఞాపించానుగదా!” 

2అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన 
ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను 
తిన్నాను” అన్నాడు. 


ఆదికాండము 3:13-4:4 


“అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు 
చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో. 

ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను 
వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేసాను” అని 
చెప్పింది. 

"అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా 
అన్నాడు: 

“ఈ మహా చెడ్డ పని నీవే చేసావు కనుక నీవు 

శపించబడ్డావు. జంతువులన్నిటి కంటే నీ పరిస్థితి 

హీనంగా ఉంటుంది. నీవు నీ పొట్టతో పాకడం 
తప్పనిసరౌవుతుంది. నీవు జీవిత కాలమంతా 
మట్టి తింటావు. 

స ఈ స్త్రీని నిన్ను ఒకరికొకర్ని విరోధుల్నిగా 
నేను చేస్తాను. నీ సంతానము, ఆమె సంతానము 
ఒకరి కొకరు విరోధులవుతారు. నీవు ఆమె శిపవు 
పాదం మీద కాబేస్తావు ఈ శిశువు నీ తలను 
చితుక కొడతాడు.” 


16అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా 
అన్నాడు: 


“నీవు గర వతిగా ఉన్నప్పుడు నేను నీకు బహు 
ప్రయాస కలుగజేస్తాను. నీవు పిల్లల్ని కనేట 
ప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది. 
నీవు నీ భర్ణను వాంఛిస్తావు కాని అతడే నిన్ను 
ఏలుతాడు. 


"అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు 
అన్నాడు: 

“ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు 
ఆజ్ఞాపించాను. అయితే నీవు నీ భార్య చెప్పిన 
మాటలు విన్నావు ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు 
కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. 
భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం 
ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. 

“5 పాలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అను 
కొంటావు కాని ముళ్లను, పొదలను నేల నీకోసం 
పండిస్తుంది. 

9 నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని 
చేస్తావు. నీ ముఖం అంతా చెమటతో నిండి 
పోయేంతగా నీవు పని చేస్తావు. నీవు చనిపోయే 
రోజు వరకు కష్టపడి పని చేస్తావు మరణించాక 
నీవు మరలా మట్టి అయిపోతావు. నేను నిన్ను 
చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు 
మళ్లీ నీవు చన్దిపోయినప్పండు తిరిగి మట్టిలోనే 
కలిసి పోతావు. 


?ఆదాము* తన భార్యకు హవ్వ”* అని పేరు 
పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె 
తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు. 

21యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురు 
షునికి, అతని భార్యకు చొక్కాలు చేసాడు. ఆ తరువాత 
ఆ చొక్కాలను వారికి తొడిగించాడు. 

22 అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: 
“చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, 
చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ 
వృక్షంనుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వ 
తంగా జీవిస్తాడు.” 

23కన్సుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా 
దేవుడు వెళ్తగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్ల 
గొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ 
నేలను సేద్యం చేయటం మొదలుపెట్టాడు. తరువాత 
ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను* 
దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ 
ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా 
కాస్తూ ఆ ఖడ్గం చుట్టురా తిరుగుతూవుంది. 


ప్రథమ కుటుంబం 
ఆదాముకు అతని భార్య హవ్వకు లెంగిక సంబం 
ధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మని 
చ్చింది. ఆ శిశువుకు కయీను” అని నామకరణం 
జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక 
మనిషిని పొందాను” అంది. 
2ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. 
ఈ శిశువు కయీనుకు తమ్ముడు అతనికి హేబెలు 
అని నామకరణం చేశారు. హేబెలు గొ(రైల కాపరి 
అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు. 


ప్రథమ హత్య 
3*కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్చ 
ణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార 
పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో 
నుండి కొన్ని మంచి బరిసిన తొలిచూలు గొరైల్ని 
తెచ్చాడు. 
హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. 





ఆదాము ఈ పేరుకు అర్థం "మానవుడు లేక “మానవ 

జాతి. 

హవ్వ “జీవం అనే అరం వచ్చే హెట్రీ పదం వంటిది 
థ@ 

ఈ పదం. 


కెరూబులు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రత్యేక దేవ 
దూతలు. 


కయీను “తయారు చేయు” లేక “పొందు అనే అర్థం 
వచ్చే హ్‌బూ పదంవంటిది. 


అయితే కయీనును, అతని అర్బణను దేవుడు అంగీక 
రించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి 
చాలా కోపం వచ్చేసేంది. 6య్రైహోవా కయీనును 
అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం 
అలా విచారంగా ఉందేమిటి? “నీవు మంచి పనులు 
చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను 
నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే 
అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ 
పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకుంటుంది. 
కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టాలి.” 

కొమునం పొలంలోకి వెళ్లాం రొ అన్నాడు కయీను 
తన తమ్ముడై న హేబెలుతో. కనుక కయీను, హేబెలు 
పొలంలోకి వెళ్ళారు. అప్పుడు కయీను తన తమ్ము 
డైన హేబెలు మీద పడి అతన్ని చంపేసాడు. 

తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?” 
అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు 
తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి 
గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని” అని కయీను 
జవాబిచ్చాడు. 

అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు 
చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ 
తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర్ర పెట్టుతూ 
వుంది. 116నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి 
అతని రక్తాన్ని తీసుకోటానికి భూమి నోరు తెరచు 
కుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. 12ఇది 
వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా 
పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ 
మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి 
మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి 
మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.” 

“అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించ 
లేని శిక్ష! *చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టే 
టట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి 
దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). 
నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు 
చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.” 

అప్పుడు కయీనుతో యెహోవా ఇలా 
అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, 
నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తొ 
తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేసాడు. 
ఎవ్వరూ అతక్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచి 
స్తుంది. 





కానీ ... పాపమును నీవు మంచి పని చేయకపోతే, 
“పాపమూ సింహంలా నీ ద్వారం దగ్గర పొంచి ఉంటుంది. 
అది నిన్ను కోరుకుంటుంది. గాని నీవే దాని మీద అధికారం 
కలిగి ఉండాలి. 


ఆదికాండము 4:5-26 


కయీను కుటుంబం 

16అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి 
వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్చునవున్న నోదు దేశ 
ములో కయీను నివసించాడు. 

“కయీను తన భార్యతో కలసినప్పుడు, ఆమె 
గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను 
ఒక పట్టుణం కట్టించి తన కుమారుడైన హనోకు 
పేరు దానికి పెట్టాడు. 

13వానోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. 
ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు 
పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే 
కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లమెకు అనే 
కుమారుడు పుట్టాడు. 

'లమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. 
ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. 
*0ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో 
నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి 
సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండి. 
21ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు 
ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు). సితా 
రాను పిల్లన గోవిని ఊదేవారందరికిని యూబాలు 
తండ్రి. 

జక సిల్హా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, 
యినుము పనులు చేసే సే వాళ్లందరికి తూబల్క యీను 
తండ్రీ. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు 
పెట్ట బడింది. 

శోలెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు: 


“ఆదా, సిల్దా, నా మాట వినండి! లెమెకు భార్య 
లారా నేను చు ప్పే సంగతులను వినండి: ఒకడు 
నన్ను గాయపర్చాడు కనుక నేను వాడ్ని చంపే 
సాను ఒక పిల్లవాడు నన్ను కొట్టుగా నేనతనిని 
చంపేసాను. 

** కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం! 
కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో 
అధికంగా ఉంటుంది.” 


ఆదాము హవ్వలకు మరో కువూరుడు 
2 ఆదాము హవ్వతో కలసినప్పుడు హవ్వ మరో 
కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు 
పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. 
కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు 
నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. చషేతుకు కూడ 
ఒక కుమారుడు పుట్టాడు. అతనికి, ఎనోషు అని 
అతడు పేరుపె టాడు. ఆ సమయంలో ప్రజలు 

యెహోవాను (ప్రార్థించటం మొదలుబెట్టారు. 


ఆదికాండము 5:1-6:4 


ఆదాము కుటుంబ చరిత్ర 
ఆదాము వంశాన్ని గూర్చిన (గంథం ఇది. 
దేవుడు తన పోలికలో మనిషిని (ఆదాము) 
చేసాడు. *ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేసాడు. 
వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, 
అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పెరు పెట్టాడు. 

*ఆదాముకు 130 సంవత్సరములు వయస్సు వచ్చాక 
ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు 
అచ్చం ఆదాములాగే వున్నాడు. ఆదాము తన కుమారు 
నికి షేతు అని పేరు పెట్టాడు. *షేతు పుట్టిన తర్వాత 
ఆదాము 800 సంవత్సరములు బతికాడు. ఆ కాలంలో 
ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తిలు పుట్టారు. 
కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవిం 
చాడు. అప్పుడు అతడు మరణించాడు. 

6ప్రేత్రుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు 
అనే ఒక కుమారుడు పుట్టాడు. ”ఎనోషు పుట్టిన 
తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ 
కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు 
పుట్టారు. కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు 
జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు. 

*తాంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత 
ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు. 
10క్తేయనాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్స 
రాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమా 
రులు, కుమార్తెలు పుట్టారు. !!కనుక మొత్తం 905 
సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు 
మరణించాడు. 

"కేయినాను 70 సంవత్సరాల వయస్సు దాటిన 
తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతనికి 
పుట్టాడు. మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 
840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయి 
నానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 
“కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవిం 
చాడు. అప్పుడు అతడు మరణించాడు. 

'మహలలేలు 65 సవంత్సరాల వయస్సులో ఉన్న 
ప్పుడు యెరెదు అను కుమారుడు అతనికి పుట్టాడు. 
'యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవ 
త్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమా 
రులు, కుమార్తెలు పుట్టారు. కనుక మహలలేలు 
మొత్తం 895 సంవత్సరాలు బీవించాడు. అప్పుడు అతడు 
మరణించాడు. 

'యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన 
తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు. “హనోకు 
పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవిం 





ఆదాము అక్షరాల “మానవత్వం లేక ప్రజలు” “భూమి 
లేక ఎర్రమన్ను” అన్న పదాలకున్న అర్థంలాంటిదే. 
థ 


చాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమా 
శ్రెలు పుట్టారు. కనుక యెరెదు మొత్తం 962 సంవత్స 
రాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు. 

21హనోకు 65 సంవత్సరాల వయస్సు దాటిన 
తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు. 
*2మెతూషెల పుట్టిన తర్వాత, హానోకు యింకా 300 
సంవత్సరాలు దేవునితో సహవాసం చేసాడు. ఆ 
కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు 
పుట్టారు. కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు 
జీవించాడు. *ోహానోకుం దేవునికి సన్నిహితంగా 
ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకు 
పోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు. 

బోమెతూషలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన 
తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు. *లమెకు 
పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవిం 
చాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమా 
శ్తెలు పుట్టారు. కనుక మెతూషెల మొత్తం 969 
సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మర 
ణీంచాడు. 

*లమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు 
అతనికి ఒక కుమారుడు పుట్టాడు. *లెమెకు తన 
కుమారునికి నోవహు” అని పేరు పెట్టాడు. “దేవుడు 
భూమిని శపించాడు గనుక వ్యవసాయ దారులమైన 
మనం చాలా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు 
మనకు నెమ్మది కలుగజేస్తాడు ” అన్నాడు అమెకు. 

ఫరోవహుకు పుట్టిన తర్వాత లెవుకు 595 
సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా 
కుమారులు, కుమార్తెలు పుట్టారు. *'కనుక లెమెకు 
మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు 
మరణించాడు. 

రోవహు 500 సంవత్సరములు దాటిన తర్వాత 
"షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు. 
6 భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ 

పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు. 24 
ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్టు దేవుని కుమా 
రులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి 
నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు. 

ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ 
తర్వాత కాలంలోను నెఫీలులనువారు్‌. ఆ దేశంలో 
నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, 
(ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు. 


ప్రజలు చెడవాళగుట 
యె ౧ 





నోవహు అనగా “నెమ్మది.” 


నెఫీలులు అనగా “బలాత్కారులు.” “పడిపోయిన 
ప్రజలు” అని అర్థమిచ్చు హెబ్రీ పదములాంటిది. 


అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు 
మానవ మాత్రలు. వారి మూలంగా నా ఆత్మను ఎల్ల 
ప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని 
బతకనిస్తాను.” 

భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా 
ఉన్నట్టు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్హప్పుడునూ 
చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు 
యెహోవా చూశాడు. ఈ భూమిమీద మనుష్యులను 
చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృద 
యంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. "కనుక 
యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన 
మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మను 
ష్యుని, ప్రతి జంతువును, భూమిమీద (ప్రాకు (ప్రతి 
జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా 
నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ 
నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.” 

అయితే భూమిమీద యెహోవాను సంతోష 
పెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు. 


నోవహు - జలప్రళయం 

ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం 
వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని 
అనుసరించాడు. 'నోవహుకం షేము, హాము, 
యాఫెతు అని ముగ్గురు కుమారులు. 

దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని 
పాడుచేసినట్టు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడు 
తనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద 
వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు. 

“కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మను 
ష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపే 
సారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం 
చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. 
సోచితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, 
ఓడల్లో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి. 

గోసీవృ చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 
300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. 
"కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక 
కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో 
మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య 
అంతస్తు, క్రింద అంతస్తు. 

గనేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి 
మీదకి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసు 
కొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల [ప్రాణు 
లను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ 
ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. 
“అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో 
నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమా 


ఆదికాండము 6:5-7:10 


రులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. 
భూమిమీద జీవిస్తోన్న (ప్రాణులన్నింటిలో రెండేసి 
చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున 
వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో 
కూడ సజీవంగా ఉండనివ్వు. భూమిమీద ఉన్న ప్రతీ 
జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద 
ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసు 
కురా. నేలమీద (ప్రాకు ప్రతి [ప్రాణులలో రెండేసి 
చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల 
జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో 
వాటిని సజీవంగా ఉంచు. **అలాగే భూమి మీద ఉండే 
ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది 
నీకు, జంతువులకు భోజనం అవుతుంది.” 

22వీటన్నింటినీ నోవహు చేసాడు. దేవుడు ఆజ్ఞాపిం 
చినట్లే నోవహు వాటన్నిటినీ చేసాడు. 


జల ప్రళయం (ప్రారంభం 

అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు; 
7 “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి 
వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంత 
టినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి. 
వళ్చుద్దమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి 
జాతులు. (మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకో, భూమి 
మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క 
జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. ఈ 
జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు. 
ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నురిడి.ఏడేసి 
జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకో. ఇలా 
చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయ 
బడిన తర్వాత కూడా ఈ జంతువులన్ని భూమిమీద 
జీవించడానికి వీలవుతుంది. *ఇంక ఏడు రోజులకు 
భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 
40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే 
(ప్రతి ప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ 
నశించిపోతాయి.” 'యహూవా ఆజ్ఞాపించిన వీటన్నిటి 

విషయంలో నోవహు విధేయుడయ్యాడు. 
6కు జలవ్రళయము వచ్చినప్పుడు నోవహు 
వయస్సు 600 సంవత్సరాలు. "వరద నీటినుండి తప్పిం 
చుకొనేందుకు నోవహు, అతని కుటుంబం ఓడలో 
(ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, 
వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు. 
కపవ్షిత్ర జంతువులన్నీ, భూమిమీది ఇతర జంతువు 
లన్నీ, పక్షులన్నీ, నేలమీద ప్రాకు (ప్రాణులన్నీ సోవ 
హుతో పాటు ఓడలోకి వెళ్లాయి. దేవుడు నోవహుకు 
ఆజ్ఞాపించినట్టుగా ఆడ, మగ అనే జంటలుగ లోపలికి 
వెళ్లాయి. 'ఏడు రోజుల తర్వాత వరద [ప్రారంభమ 
యింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది. 


ఆదికాండము 7:11-8:19 


[1-ొండ్రవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న 
జల ఊటలన్నీ బ్రద్దలె. నేలనుండి నీరు ప్రవహించటం 
మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్ణాలు 
కురవటం (ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు 
తెర తీసినట్టుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి 
మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, 
అతని భార్య, అతని కుమారులు సేము,.. హాము, 
యాఫెతు వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమ 
యంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు. 
“ఆ మనుష్యులు, భూమిమీదనున్న అన్ని రకాల 
జంతువులు ఆ ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, 
నేలమీద [ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల 
పక్షులు ఆ ఓడలో ఉన్నాయి. 15 జంతువులన్నీ 
నోవహుతో కలిసి ఓడలోకి వెళ్లాయి. [ప్రాణం ఉన్న 
ప్రతి రకం జంతువు రెండేసి చొప్పున వచ్చాయి. 
"సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లు ఈ జంతువులన్నీ 
ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత 
యెహోవా ఓడ తలుపులు మూసివేసాడు. 

"40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై 
పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీద 
నుండి పైకి లేపడం మొదలయింది. కోనీటిమట్టం 
పెరగటం కొనసాగుతూనే ఉంది, ఓడ నేలకు చాలా 
ఎత్తుగా నీటిమీద తేలుతోంది. నీటిమట్టం చాలా 
పెకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ 
నీళ్లలో మునిగిపోయాయి. “పర్వత శిఖరాలకు పైగా 
నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన 
పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే 
నీటిమట్టం ఉంది. 


212ర్రూమిమీద (బ్రతికి ఉన్న (ప్రతి (ప్రాణీ చనిపో 
యింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, 
పశువులు, జంతువులు ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయ 
బడ్డాయి. బతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. 
%ోకనుక భూమిమీద ఉన్న సకల (ప్రాణులను, ప్రతి 
మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి 
అన్నింటిని దేవుడు నాశనం చేసాడు. ఇవన్నీ భూమిమీద 
నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు 
అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే 
బ్రతికి ఉన్న (ప్రాణులు. 2450 రోజుల పాటు నీళ్లు 


భూమిని కప్పసాయి. 

అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవ 
గ్ర హును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువుల 
న్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొ 
న్నాడు. భూమిమీద గాలి వీచేటట్టు దేవుడు చేసాడు. 
నీళ్లన్నీ కనపడకుండా పోయాయి. 


జల ప్రళయం ఆగి పోవుట 


ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. 
భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపో 
యింది. చేనేలమీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం 
మొదలయింది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గి 
పోయాయి, గనుక ఓడ మరల నేలమీద నిలిచింది. 
అరారాతు పర్వతాల్లో ఒకదాని మీద ఓడ నిలిచింది. 
ఇది ఏడవ నెల పదిహేడవ రోజు. "నీళ్లు ఇంకిపోతూనే 
ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు 
నీళ్లకు పె గా కనబడాయి. 
boy | య యి 

6నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన 
ఓడ కిటికీ తెరిచాడు. “ఒక కాకిని నోవహు బయటకు 
పంపాడు. నీళ్హన్ని ఇంకిపోయి, నేల ఆరిపోయేంత 
వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి 
ఎగురుతూనే ఉంది. *ఒక పావురాన్ని కూడా నోవహు 
పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలను 
కొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి 
ఉందేమో తెల్సుకోవాలనుకొన్నాడు. 


9నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం 
తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు 
చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని 
నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు. 

10ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ 
బయటకి పంపించాడు. !!ఆ మధ్యాహ్నం ఆ పావురం 
మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఓలీవ ఆకు 
ఆ పావురం నోటవుంది. భూమిమీద ఆరిన నేల ఉన్న 
ట్టుగా నోవహుకు అది ఒక గుర్తు. ఏడు రోజుల 
తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపిం 
చాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ 
తిరిగిరాలేదు. 


'ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. 
నేల ఆరిపోయినట్టుగా నోవహు చూశాడు. అది సంవత్స 
రములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు 
నోవహు వయస్సు 601 సంవత్సరాలు. '*రెండవ నెల 
27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు 
యహోవా నోవహుతో అన్నాడు: క్కడ నేలకు 
దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు 
ఇప్పుడు బయటకు వెళ్లాలి. జీవమున్న ప్రతి జంతు 
వును, పక్షులన్నింటిని, భూమిమీద [ప్రాకు ప్రాణులన్ని 
టిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతు 
వులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని 
నింపుతాయి.” 

గీతన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో 
నోవహు బయటకు వెళ్లాడు, జంతువులన్నీ ప్రాకు 
ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువు 
లన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు 
వచ్చాయి. 


అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవహు 
కట్టాడు. పవిత్రమైన పక్షులన్నింటిలో నుండి, పవిత్ర 
మైన జంతువులన్నింటిలో నుండి కొన్నింటిని నోవహు 
తీసుకొని, దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని 
దహించాడు. 

21యొహోవా ఈ బలుల సువాసనను ఆ(ఘూణించి 
ఆనందించాడు. యెహోవా తనలో తాను అనుకొ 
న్నాడు, “ “మనుష్యుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా 
మరల ఎన్నడు నేను భూమిని శపించను. మనుష్యులు 
చిన్నప్పటి నుండే దుర్మార్గులు కనుక భూమిమీద 
జీవిస్తున్న వాటన్నింటిని మరల ఎన్నడును నాశనం 
చేయను. లేదు మరల నేను ఇలా చేయను. భూమి 
ఉన్నంత కాలమూ, నాటుటకు, పంట కోయుటకు 
ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమిమీద 
ఎప్పటికీ చల్లదనం, వేడి, వేసవికాలం, చలికాలం, 
పగలు, రాత్రిళ్లు ఉంటాయి.” 


నూతన ఆరంభం 

నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వ 

దించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక 
సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు. భూమి 
మీదనున్న (ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి 
నేలమీద ప్రాకు ప్రతి (ప్రాణి, సముద్రంలోని (పతి 
చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపై న నీవు పాల 
కునిగా ఉంటావు.” గతంలో నీవు తినేందుకు పచ్చ 
మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు (ప్రతి జంతువు నీకు 
ఆహారం అవుతుంది. భూమిపై నున్న సమస్తాన్ని నీకు 


ఆదికాండము 8:20-9:23 


వరద నీటిచేత, భూమిమీద సకల (ప్రాణులు నాశనం 
చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా 
జరుగదు. భూమిమీద సకల (ప్రాణులను ఒక వరద 
మాతం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.” 

“తర్వాత నోవహు, అతని కుమారులతో 
యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను 
మీకు యిచ్చినట్టు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. 
మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ 
వాగ్దానం నేను చేసానని చెప్పేందుకు ఇది రుజువు. 
ఈ “వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొన సాగు 
తుంది. ఇదే ఆ రుజువు. 

కొమేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. 
నాకు, భూమికి జరిగిన ఒడం బడికకు రుజువు ఆ 
రంగుల ధనస్సు. భూమికి పైగా మేఘాలను నేను 
రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనుస్సును మీరు 
చూస్తారు. 

రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, 
భూమిమీదనున్న సకల (ప్రాణులతోను జరిగిన ఒడంబ 
డికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద 
సకల ప్రాణులను ఒక జలప్రళయం మాతం ఇంకె 
న్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబు 
తోంది. మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను 
చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను 
నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకు, భూమిమీద సకల 
ప్రాణులకు మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం 
చేసుకొంటాను.” 

గొకనుక, “భూమిమీద సకల (ప్రాణులతోను నేను 





ఇస్తున్నాను - అదంతా నీదే. *అయితే నీకు నేను ఒక 
ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా [ప్రాణము (రక్తం) 
ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. అనగా ఏ మనిషి 
నైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, 
అలానే ఏ మనిషినై నా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ 
మనిషి రక్తాన్ని అడుగుతాను. 


6 “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను 
చేసాడు. కనుక యింకొక మనిషిని చంపిన 
వాడు మరో మనిషి చేత చంపబడాలి.” 


7రోవహూ, “నీవు, నీ కుమారులు అధిక సంతానం 
కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక.” 

ీతర్వాత నోవహుతో అతని కుమారులతో దేవుడు 
ఇలా అన్నాడు: *నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను 
ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. !నీతోబాటు 
ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, 
పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను, నేను 
వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి |ప్రాణితో 
నేను వాగ్దానం చేస్తున్నాను. !!ఇదే నీకు నా వాగ్దానం. 


చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనుస్సు రుజువు” అని 
నోవహుతో యెహోవా చెప్పాడు. కనుక నోవహుతో 
(ప్రభువు, “భూమిమీద సకల (ప్రాణులతోను నేను చేసిన 
ఒడంబడికకు మేఘములోని ధనుస్సు రుజువు” అని 
చెప్పాడు. 


మళీ సమస్యలు 

18 రోవహృతో కూడ అతని కుమారులు ఓడలో 
నుండి బయటకు వచ్చారు. వారి పేద్డు షేము, హాము, 
యాఫెతు. (హాము కనానుకు తండ్రి). ఆ ముగ్గురు 
మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద 
ప్రజలంతా ఆ ముగ్గురి కుమారుల నుండి వచ్చినవాళ్లే. 

2రోవహు వ్యవసాయదారుడయ్యాడు. అతడు ఒక 
ద్రాక్షతోట నాటాడు. 

*!నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని తాగాడు. అతడు 
మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు 
బట్టలు ఏమీ వేసుకొనలేదు. 

*కనాను తండ్రీ హాము, దిగంబరంగా ఉన్న తన 
తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరు 
లతో హాము ఈ విషయం చెప్పాడు. *అప్పుడు 


ఆదికాండము 9:24-10:25 10 


షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు 
ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి 
తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి 
బట్టలు లేకుండా వున్న తమ తండ్రి ఒంటిమీద బట్ట 
కప్పారు. ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. 
(డాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు.) 
అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసిన 
దాన్ని అతడు తెలుసుకొన్నాడు. చేకనుక నోవహు 
అన్నాడు: 


“కనాను* శపించబడును గాక! కనాను తన 
సోదరులకు బానిస అగును గాక!” 


2 5ేవహు ఇంకా ఇలా అన్నాడు: 


“పేము దేవుడగు యెహోవా స్తుతించబడును 
గాక! కనాను షేముకు బానిస అవును గాక.” 

27” యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని 
ఇచ్చును గాక! షేము గుడారాలలో దేవుడు 
నివసించు గాక! కనాను వారికి బానిస అవును 


|” 


గాక! 


¥జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు 
బతికాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు బతి 
కాడు. తరువాత అతడు మరణించాడు. 


జనముల అభివృద్ధి విస్తరణ 
నోవహు కుమారులు షేము, హాము, 
10 =. ఫతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు 
మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రుల 
య్యారు. స్పేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన 
కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు: 


యాఫెతు సంతానము 
2యాసెతు కుమారులు గోమెరు, మాగోగు, 
మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. 
గేమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా 
*యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, 
దాదోనీము. 
మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో 
నివశించు ప్రజలంతా ఈ యాఫె ఫెతు కుమారుల సంతా 
నమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. 
కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. 
(ప్రతి జాతివారికీ వారి స్వంత భాష ఉంది. 





కనాను హాము కుమారుడు. కనానీ ప్రజలు పాలస్తీనా తీర 
ప్రాంతం, లెబనాను, సిరియా ప్రాంతాలలో నివసించారు. 
తర్వాత, ఈ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. 


హాము సంతానము 

"హాము కుమారులు కూషు, మిస్రాయిము,* 
పూతు, కనాను. 

7కూషు కుమారులు సెబా, హవీలా, సబా. రాయమా 
కుమారులు షేబ, దదాను. ీకూషుకు నిమోదు అనే 
కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమోదు 
చాలా శక్తిమంతుడ య్యాడు. *నిమోదు యెహోవా 
యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు 
కొందరిని నిమోదుతో పోల్చి, “ఆ మనిషి నమోదు 
వలె యెహోవా ఎదుట గొప్ప వేటగాడు” అంటారు. 

10పీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే 
చోట్లు నిమోదు రాజ్యం ఆరంభం అయింది. 

య. అష్టూరు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె 

హూబో, తీరు, లము, 12 సెను పట్టణాలను 
ww నిర్మించాడు. (నీనెవెకు, కాలహు మహా ప పట్టణా 
నికి మధ్య రెసెను ఉంది.) 

కెలూదీయులు, అనామీయులు, అహాబీయులు, 
నస్త్రహీయులు. '*సృత్రుసీయులు, కస్టోరీయుల జనాంగ 
ములకు మిస్రాయిము తండ్రి. (ఫిలిష్తీయులు కస్టూహీ 
యులలో నుండి వచ్చిన వారే.) 

సోసీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ట కుమారుడు 
సీదోను, హేతుకు కనాను తండ్రి. యెబూసీయులు, 
అమోరీయులు, గిర్లాషీయులు. 7హివ్వీయులు, అర్కీ 
యులు, సినీయులు. కోఅర్వాదీయులు, సెమారీ 
యులు, హమాతీయులు అందరికి కనాను తండి. 
కనాను వంశాలు (ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు 
వాపి చెందాయి. 

ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, 


పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గమొర్రా, 


అద్మా. సెబోయిము నుండి లాషా వరకు కనాను 
ప్రజల భూభాగమే. *ఆ ప్రజలంతా హాము సంతానం. 
ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు 
ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు. 


షేము సంతానము 

?!యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒక 
డైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి. 

*” 22చ్చమ్సు కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, 
లూదు, అరాము, 

23అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరు 
మాష. 

పోఅర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు 
తండ్రి. *ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక 
కుమారునికి పెలెగు” అని పేరు పెట్టబడింది. అతని 





మిస్రాయిము ఇది ఈజిప్టు యొక్క మరో పేరు. 


సెలెగు అనగా విభజన. 


11 


జీవిత కాలములోనే భూమి విభజింపబడింది. కనుక 
అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు 
యొక్తాను. 

26యొక్తాను కుమారులు అల్మొదాదు, షెలపు, హస 
ర్మావెతు, యెరహు, *”హదోరము, ఊజాలు, దిక్షాను 
కోకబాలు, అభీమాయెలు, షేబ, ఓఫీరు, హవీలా, 
యోబాబు. ఈ మమష్యులంతా యొక్తాను కుమా 
రులు. *మేషాకు దేశానికీ, తూర్పునున్న కొండ దేశానికి 
మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో 
మేషా ఉంది. 

వాళ్లు షేము వంశంనుండి వచ్చిన (ప్రజలు. 
వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం 
ఏర్పాటు చేయబడింది. 

నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి 
వారి జాతుల (ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్ర 
ళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలం 
దరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే. 


ప్రపంచ విభజన 
జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష 
1 1 మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉప 
యోగించారు. తూర్పు నుండి (ప్రజలు కదిలిపో 
యారు. షీనారు దేశంలో మెదాన భూమిని వారు 
కనుగొన్నారు. బతుకుదెరువు కోసం ప్రజలంతా 
అక్కడే ఉండిపోయారు. 

మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని 
కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు 
(ప్రజలు రాళ్లు గాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే 
అడుసు గాక తారు ఉపయోగించారు. 

“అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం 
మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా 
మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక 
చేస్తే మనం (ప్రఖ్యాతి చెందుతాం ప్రపంచమంతటా 
మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా 
కలసి ఉంటాం.” 

ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు 
యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ 
ఉండటం యెహోవా చూశాడు. “యెహోవా ఇలా 
అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాటాడు 
తున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తు 
న్నట్టు నాకు కనబడుతోంది. వారు చేయగలగిన దానికి 
ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించి 
నదేదెనా చేయ గలుగుతారు. "అందుచేత మనం 
కిందికి వెళ్లి వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు 
వాళ్ళు ఒకరి నొకరు అర్థం చేసుకోలేరు.” 

ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్టు 
యెహోవా చేసాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం 


ఆదికాండము 10:26-11:25 


ఆ ప్రజలు ముగించలేకపోయారు. *మొత్తం ప్రపంచం 
లోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. 
కనుక ఆ స్థలం బాబెలు”అని పిలువబడింది. కనుక 
ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లున్నింటికీ ఆ 
ప్రజలను యెహోవా చెదరగొట్టాడు. 


షేము కుటుంబ చరిత్ర 

10ప్పేము కుటుంబ చరిత్ర ఇది. జలప్రళయం 
తర్వాత రెండు సంవత్సరాలకు, షేము 100 సంవత్సరాల 
వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు అర్బక్షదు 
పుట్టాడు. “ఆ తర్వాత షేము 700 సంవత్సరాలు 
జీవించాడు. అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు, 
ఉన్నారు. 

'“అర్బక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్న 
ప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు. 
గొషేలహు పుట్టిన తర్వాత అర్నక్షదు 403 సంవత్సరాలు 
జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు 
కుమారులు కుమార్తెలు పుట్టారు. 

'“పషేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత 
అతని కుమారుడు ఏబెరు పుట్టాడు. ఏబెరు పుట్టిన 
తర్వాత షేలహు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ 
కాలంలో అతనికి ఇంకా కొందరు, కుమారులు కుమా 
శ్రెలు పుట్టారు. 

'5ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని 
కుమారుడు పెలెగు పుట్టాడు. !”పెలెగు పుట్టిన తర్వాత 
ఏబెరు 430 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో 
అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. 

1ఈపైలెగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని 
కుమారుడు రయూ పుట్టాడు. రయూ పుట్టిన 
తర్వాత, పెలెగు ఇంకా 209 సంవత్సరాలు జీవించాడు. 
ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, 
కుమార్తెలు పుట్టారు. 

2)రయూకు 32 సంనత్సరాలు నిండినప్పుడు, అతని 
కుమారుడు సెరూగు పుట్టాడు. *సెరూగు పుట్టిన 
తర్వాత రయూ 207 సంవత్సరాలు బతికాడు. ఆ 
కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు 
పుట్టారు. 

* సెరూగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు 
అతని కుమారుడు నాహోరు పుట్టాడు. నాహోరు 
పుట్టిన తర్వాత, సేరూగు 200 సంవత్సరాలు జీవిం 
చాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమా 
ర్తెలు పుట్టారు. 

పోనాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు 
అతని కుమారుడు తెరహు పుట్టాడు. ోతెరహు పుట్టిన 
తర్వాత నాహోరు 119 సంవత్సరాలు జీవించాడు. ఆ 





బాబెలు లేక బబులోను. దీని అర్థమేమనగా “తారుమారు.” 


ఆదికాండము 11:26-12:16 12 


కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు 
పుట్టారు. తెరహుకు 70 సంవత్సరాలు నిండినప్పుడు, 
అతని కుమారులు అబ్రాము, నాహోరు, హారాను 
పుట్టారు. 


తరహు కుటుంబ చరిత్ర 

తెరహు కుటుంబ చరిత ఇది. అబ్రాము, 
నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు 
హారాను తండ్రి. *కల్తీయుల ఊర్‌ అనే తన స్వగ్రా 
మంలో హారాను మరణించాడు. తన తండి తెరహు 
బతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు. 
అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము 
భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు 
భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్మా హారాను 
కుమార్తె. మిల్కా ఇస్కాలకు హారాను తండ్రి. శారయి 
పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు 
లేరు. 

తెరహు తన కుటుంబముతోబాటు కల్టీయుల 
ఊర్‌ అను పట్టణమును విడచిపెట్టేసాడు. కనానుకు 
ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. 
తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును 


భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారా 
నులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో 
తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన 
బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము అతని 
వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం 
చేసారు. అబ్రాము కనాను దేశం గుండా సంచారం 
చేసాడు. అబ్రాము షెకము పట్టణానికి పయనించి 
మోరేలో వున్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ 
కాలంలో కనాని ప్రజలు ఈ దేశంలో నివసించారు. 

"అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యి, “ఈ 
దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు. 

ఆ స్థలంలో అ|బాముకు యెహోవా ప్రత్యక్ష 
మయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరా 
ధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత 
అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున 
ఉన్న పర్వత [ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము 
తన గుడారం వేసుకొన్నాడు. పడమటకి బేతేలు 
పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ 
స్థలంలో యెహోవాకోసం మరో బలిపఠాని ్న అబ్రాము 
నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధిం 
చాడు. ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం 





(హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు 
తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం 
వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండి పోవాలని నిర్ణ 
యించు కొన్నారు. తెరహు 205 సంవత్సరాలు జీవిం 
చాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు. 


దేవుడు అబ్రామును పిలచుట 
1D యెహోవా ఇలా అన్నాడు, 
“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ 
తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు 
చూపించు దేశానికి వెళ్లు. 

2 నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒక గొప్ప జాతిగా 
నేను చేస్తాను నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. 
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు నీ పేరు 
ఉపయోగిస్తారు. 

3 నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. 
నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను. భూమి 
మీద నున్న మనుష్యులందరిని ఆశీర్వదించడా 
నికి నేను నిన్ను ఉపయోగిస్తాను.” 


అ(బాము కనాను వెళ్లాడు 
“కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను 
వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు 
అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము 
వయస్సు 75 సంవత్సరాలు. అబ్రాము హారానును 
విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరి వాడు కాడు. తన 


మొదలు పెట్టాడు. నగబు దిశగా అతడు ప్రయాణం 
చేసాడు. 


ఈజిప్టులో అబ్రాము 

10ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం 
లేదు కనుక ఏ పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము 
నివసించటానికి ఈజిస్టుకు వెళ్లాడు. 1*తన భార్య శారయి 
చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. 
కనుక వారు ఈజిస్టు చేరకముందే అబ్రాము శారయితో 
ఇలా చెప్పాడు: “నీవు చాలా అందమైన స్త్రీవని నాకు 
తెలుసు. '"ఈజిప్టీయులు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ 
అతని భార్య అని వాళ్లు అంటారు. తర్వాత వాళ్లు 
నిన్ను ఆశించి నన్ను చంపేస్తారు. "కనుక నీవు నా 
సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్లు నన్ను 
చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకొంటారు గనుక 
వాళ్లు నామీద దయ చూపిస్తారు. ఈ విధంగా నీవు 
నా ప్రాణం కాపాడుతావు.” 

“కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో 
(ప్రవేశించారు. శారయి చాలా అందగత్తె అని ఈజివ్లు 
(ప్రజలు చూశారు. ఈజిప్టు నాయకులు కూడ 
కొందరు ఆవును చూశారు. ఆవు చాలా అందగత్తె 
అని ఫరోతో వాళ్లు చెప్పారు. ఆ నాయకులు శారయిని 
ఫరో యింటికి తీసుకెళ్లారు. 'శారయికి అబ్రాము 
సోదరుడు అనుకొని ఫరో అబ్రాము మీద దయ 





నెగెబు దక్షిణ పాలస్తీనాకు “నెగెవొ అని పేరు. 


13 


చూపించాడు. గొ(రైలు, పశువులు, గాడిదలను ఫరో 
అ|బాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకురాండ్రు, 
ఒంలులను కూడా అ|బాముకు ఇచ్చాడు. 

"అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు. కనుక 
ఫరోకు అతని ఇంటిలోని మనుష్యులందరికి చాలా 
తీవ్రమైన రోగాలు వచ్చేటట్టు యెహోవా చేసాడు. 
అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా 
అన్నాడు, “నీవు నాకు చాలా అపకారం చేశావు. శారయి 
నీ భార్య అని నాతో ఎందుకు నీవు చెప్పలేదు? ఈమె 
నీ సోదరి అని చెప్పావు. నీవు ఎందుకలా చెప్పావు? 
ఆమె నా భార్యగా ఉండాలని ఆమెను నేను తీసుకొ 
న్నాను. అయితే ఇప్పుడు స్తీ భార్యను మరల నేను 
నీకు ఇచ్చేస్తున్నాను. ఆమెను తీసుకొని వెళ్లిపో!” 
“తర్వాత అబ్రామును ఈజిస్ట్ర నుండి పంపించి వేయు 
మని ఫరో తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక 
అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడచి వెళ్లిపోయారు. 
వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్లిపోయారు. 

1 3 కనుక అబ్రాము ఈజిప్టు విడచిపెట్టాడు. తన 

భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసు 
కొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేసాడు. 
లోతు కూడా వాళ్లతో ఉన్నాడు. *ఈ సమయానికి 
అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తా 
రంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం 
ఉన్నాయి. 

అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. 
నెగెబు విడచిపెట్టి మళ్లీ బేతేలు వెనుకకు వెళ్లాడు. 
బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న 
చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము 
నివసించిన స్థలమే ఇది. “అబ్రాము ఒక బలిపీఠాన్ని 
నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము 
యెష హూవాను ఆరాధించాడు. 


అబ్రాము తిరిగి కనాను రావటం 


అ(బాము, లోతు వేరుపడటం 

ఈ సమయంలో అబ్రాముతో లోతు గూడా 
ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గారెలు, పువులు, 
గుడారాలు చాలా ఉన్నాయి. 6అబ్రాముకు, లోతుకు 
పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఆ భూమి 
సరిపోలేదు. "అబ్రాము గొ(రైల కాపరులు లోతు 
గొ(రైల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. 
అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా 
ఈ దేశంలో నివసిస్తున్నారు. 

కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, 
నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు 
నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోద 
రులం. *మనం వేరై పోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం 


ఆదికాండము 12:17-14:5 


ఏదైనా నీవు కోరుకో నీవు ఎడమకు వెళ్తే నేను కుడికి 
వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.” 

10లోతు పరిశీలించి యోర్డాను లోయను చూశాడు. 
అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్టు లోతు చూశాడు. 
(ఇది సాదొమ గొమొరాలను యెహోవా నాశనము 
చేయకముందు ఆ కాలంలో సోయరు వరకు యోర్డాను 
లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిస్ట భూమిలా 
ఇది కూడ మంచి భూమి.) !1అందుచేత యోర్డాను 
లోయలో జీవించాలని లోతు నిర్ణయించు కొన్నాడు. 
ఆ ఇద్దరు మనుష్యులు వేరై పోయారు, లోతు తూర్పు 
దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు. అబ్రాము 
కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని 
పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సాదా 
మకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చు 
కొన్నాడు. సాదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. 
వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం 
చేస్తున్నారు. 

“లోతు వెళ్లిపోయిన తర్వాత అబాముతో 
యెహోవా ఇలా “అన్నాడు: “నీ చుట్టు చూడు ఉత్తరం, 
దక్షిణం, తూర్పు, పడమర చూడు. ల్లి చూస్తోన్న 
ఈ దేశం అంతా నీకు, నీ వారసులకు నేను ఇస్తాను. 
ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది. భూమిమీద 
ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ 
అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను 
ఎవరైనా 'లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవు 
తుంది. 17కనుక వెళ్లు నీ దేశంలో సంచరించు. దానిని 
ఇప్పుడు నేను నీకు ౪ ఇస్తున్నాను.” 

సోకనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, 
మమే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని 
అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టుణానికి దగ్గరగా 
ఉంది. యెహోపాను ఆరాధించటానికి ఆ స్థలంలో 
ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు. 


లోతు బంధించబడ్డాడు 
1 షీనారు రాజై న అమే ఎలు, ఎల్టా సరు రాజైన 
అర్యోకు, "ఏలాం రాజైన కదొర్జాయోమెరు, 
మరియు గోయీయుల రాజె న తిదాలు. *ఈ రాజులం 
తా కలసి సొదొమ రాజు బేరాతోను, గ మొర్రా రాజు 
బిర్జా, అద్మా రాజు షినాబు, సెబోయీయుల రాజు 
పెమేబెరు, బెల రాజు (సోయరు అని కూడ బెల 

పిలవబడింది) లతో యుద్దము చేసారు. 

ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యా 
లతో కలుసుకున్నారు. (సిద్దీము లోయ యిప్పుడు 
ఉప్పు సముద్రం) *ఈ రాజులు పన్నెండు సంవత్సరాల 
పాటు కదొర్జాయోమహెరుకు సేవ చేసారు. అయితే 
13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు 
చేసారు. కనుక 14 వ సంవత్సరంలో కదార్దాయోమెరు 





ఆదికాండము 14:6-24 


రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం 
చేయటానికి వచ్చారు. కదొర్దాయోమెరు, అతనితో 
ఉన్న రాజులు అష్టారోతు కర్నాయిములో రఫాయి 
ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా 
వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను 
వారు ఓడించారు. శేయీరు* కొండ ప్రదేశం నుండి 
ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. 
(ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.) "తర్వాత కదొర్జా 
యోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటి 
కాదేషు) వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. 
అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్‌ 
తామారులో ఈ ప్రజలు నివసిస్తారు. 

ఆ సమయంలో సొదొమ రాజు, గొమొగర్రా రాజు, 
అద్మా రాజు, 'సెబోయీము రాజు, బెల రాజు (బెల 
అంటే సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము 
లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు. *ఏలాము 
రాజు కదొర్దాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, 
షీనారు రాజు అమే పేలు, ఎల్టాసరు రాజు అర్యోకు 
మీద వారు యుద్ధము చేసారు. అందుచేత ఈ నలుగురు 
రాజులు ఆ అయిదుగురితో యుద్ధం చేసారు. 

102 సిద్దీం లోయలో తారుతో “నింపబడ్డ గుంటలు 
చాలా ఉన్నాయి. సొదొమ, గొమొరాల రాజులు వారి 
సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ 
గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలినవాళ్లు కొండ 
ల్లోకి పారిపోయారు. 

"కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా 
వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, 
భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు. 
అ బాము సోదరుని కుమారుడు లోతు సాదొమలో 
నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని 
ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు. వెళ్లిపోయాడు. పట్టు 
బడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు క 
దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు 
మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. 
మే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడం 





14 


శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రు 
వును ఓడించి దమస్కుకు ఉత్తరాన హూబ వరకు 
వారిని తరిమివేసారు. “అప్పుడు అబ్రాము శత్రువు 
దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వనుకకు 
తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, 
అతని ఆస్తీ అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని 
వచ్చాడు. 

1“కదొర్దాయోమెరును, అతనితో ఉన్న రాజులను 
ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి 
వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే 
లోయలో అతల కలుసుకొనేందుకు సాదొమ రాజు 
వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజా లోయ అంటారు.) 


మెల్కీసెదెకు 
గోషాలెము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును 
కలుసుకొనేందుకు వెళ్లాడు. సర్వోన్నతుడై న దేవునికి 
మెల్కీసెదెకు యాజకుడు. రొస్టైను ద్రాక్టారసాన్ని 
మెల్కీసెదెకు తెచ్చాడు. 'మెల్కీ సెదెకు అబ్రామును 
ఆశీర్వదించి ఇలా అన్నాడు: 





“అబ్రామా, మహోన్నతుడై న దేవుడు నీకు దీవె 
నలు ప్రసాదించుగాక, దేవుడు భూమ్యాకాశాలను 
చేసినవాడు. 

2౫ సర్వోన్నతుడై న దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం 
నీ శత్రువుల్ని ఓడించటానికి ఆయనే నీకు 
సహాయం చేసాడు.” 


యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానం 
తటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు 
ఇచ్చాడు. *'అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని 
నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి తీసు 
కొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి" 
అని అబ్రాముతో చెప్పాడు. 

“అయితే సాదొమ రాజుతో అబ్రాము ఇలా 
చెప్పాడు: “భూమిని, ఆకాశాన్సి చేసిన మహోన్నతు 





బడిక చేసుకొన్నారు. అబ్రాముకు సహాయం చేసేం 
దుకు గూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. 


అబ్రాము లోతును రక్షించుట 
“లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. 
కనుక అబ్రాము తన కుటుంబం అంతటిని సమావేశ 
పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు 
ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం 
వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా 
తరిమివేసాడు. ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు 





శేయీరు లేక “ఎదోము.” 


డైన యెహోవా దేవుని పేర నేను వాగ్దానం చేస్తు 
న్నాను. 

నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక 
నూలుపోగా నా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచు 
కోనని నేను వాగ్దానం “చేస్తున్నాను. “ అబ్రామును 
నేనే ధనికునిగా చేసానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.” 
2*నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి 
మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలిన వారికి 
వారి వంతు నీవు ఇవ్వాఠి. యుద్ధములో మేము గెలుచు 
కొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు 
రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో 
సహాయపడ్డారు.” 


15 


అ(బాముతో దేవుని ఒడంబడిక 
15 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో 
అబాముకు యిహూవా వాక్కు వచ్చి 
“అబామూ భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. 
నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అన్నాడు దేవుడు. 
2అయితే అబ్రాము అన్నాడు; “యహోవా దేవా, 
నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది 
ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. 
కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును 
దమస్కువాడె న ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి కర్త 
అవుతాడు.” అబ్రాము: “చూడు దేవా, నాకు నీవు 
కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన 
సేవకుడు నాకు గల ఆస్తి అంతా దక్కించుకొంటాడు." 
అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: 
“నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు 
కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకుగల 
వాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.” 
అంతట దేవుడు అబ్రామును గుడారము బయ 
టకు తీసుకొనివెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, 
అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి 
చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టులేవు. భవిష్యత్తులో 
నీ కుటుంబం అలాగే ఉంటుంది.” 

6ఆ(బ్రాము దేవుణ్ణి నమ్మాడు, అ|బాముయొక్క 
విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు "అబ్రా 
ముతో దేవుడు ఇలా అన్నాడు, “కర్తీయుల ఊరు 
అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన 
యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు 
నేను అలా చేసాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.” 

అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా 
ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” 
అన్నాడు. 

అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడం 
బడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, 
మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల 
పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావు 
రాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.” 

'6దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. 
ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి 
ముక్కలు చేసాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను 
ఒకదానికొకటి ఎదురెదురుగా వేసాడు. పక్షులను రెండు 
భాగాలుగా అబ్రాము ఖండించలేదు. “తర్వాత ఈ 
జంతువులను తినటానికి పెద్ద షక్షులు వచ్చి వాలాయి. 
కాని అబ్రాము వాటిని వళ్హగొట్టేసాడు. 

"తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. 
అ(బ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు 
నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. 
(అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: 








ఆదికాండము 15:1-16:2 


“ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము 
విదేశీయులై వారి స్వంతం కాని దేశంలో అపరి చితు 
లుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. 
ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడ 
తారు. 'అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 
400 సంవత్సరాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ 
ప్రజలేమో ఆ దేశాన్ని విడిచి పెట్టేస్తారు. నీ ప్రజలు 
వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసు 
కొనిపోతారు. 

కోనీ మట్టుకు నీవు చాల వృద్దాప్యం వరకు జీవి 
స్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం 
వారితో నీవు పాతి పెట్టబడతావు. నాలుగు తరాల 
తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమ 
యంలో అమోరీ ప్రజలను నీ (ప్రజలు ఓడిస్తారు. 
అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించటానికి నీ 
(ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో 
జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడు 
తనం ఇప్పుడు అమోరీ (ప్రజల్లో లేదు.” 

“సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, 
చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి 
ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో 
పొగమంటల వరుసగ చచ్చిన జంతువుల రెండేసి 
ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో 
చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక "ముది లేక 
"సంతకం. ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల 
ముక్కల మధ్య నడవడం అనే ఒడబండిక ఆ మనిషి 
యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడం 
బడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగని అన్నది 
దీని అర్థం. 

“కనుక ఆనాడు, ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను 
అబ్రాముతో యెహోవా చేసాడు. యెహోవా 
అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను 
ఇస్తాను. ఈజిప్టు నదికి” యూఫ్రటీసు నదికి మధ్య 
ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను. 1*కెనీయులు, కెని 
జ్జీయులు, కద్మానీయులు, *హిత్తీయులు, పెరిజ్జీ 
యులు, రెఫాయీమీయులు, * అమోరీయులు, కనానీ 
యులు, గిర్లాషీయులు, యోబూషీయుల దేశమిది.” 





పనిపిల్ల హాగరు 
అబ్రాము భార్య శారయి. ఆమెకు, అ|బాముకు 
1 6 పిల్లలులేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని 
పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. *శారయి అబ్రాముతో 
యిలా చెప్పింది: “చూడండి నాకు పిల్లలు పుట్టకుండా 





పాగముంటల వరుస 
డానికి ఇది గుర్తు. 


దేవుడు ప్రజలతో ఉంటాడన 


ఈజిప్టు నది వాడి ఎల్‌ అరిష్‌ 


ఆదికాండము 16:3-17:9 16 


చేసాడు యెహోవా. కనుక మీరు నా పని మనిషితో 
పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశు 
వుగా నేను స్వీకరిస్తాను.” 

తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు. 
కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన 
తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు 
శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన 
దాసి) 

“అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు 
ఇది గమనించినప్పుడు. ఆవు చాలా గర్వపడి, తన 
యజమానురాలై న శారయికంటే తాను గొప్పదాన్ని 
అని తలంచడం మొదలు పెట్టింది. ౨అయితే శారయి 
అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అస్య 
హించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. 
ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర వతి అయింది. 
అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో 
ఎవరు సరియైనవాళ్ల్ళో యెహోవాయే నిర్ణయించాలని 
నేను కోరుతున్నాను అని అనింది. 

కాని అబ్రాము, “హాగరుకు నీవు యజమానురా 
లివి, నీ యిష్టం వచ్చినట్టు నీవు ఆమెకు చేయవచ్చు” 
అన్నాడు శారయితో. అందుచేత శారయి తన పని 
మనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి 
పారిపోయింది. 





హాగరు కొడుకు ఇష్మాయేలు 

ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు 
ఆ పనిమనిషికి కనబడింది. షూరు మార్గంలో ఆ 
ఊట ఉంది. *ొహాగరూ, నీవు శారయి పని మనిషివి 
గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తు 
న్నావు?” అని ఆ దూత అడుగగా, 

“రా యజమానురాలు శారయి నుండి పారి 
పోతున్నాను” అని చెప్పింది హాగరు. 

“నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, 
ఆమెకు లోబడి నడుచుకో” " అని యెహోవా దూత 
ఆమెతో చెప్పడం జరిగింది. 1రోనీల్రో నుండి అనేక 
జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక 
వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు అని కూడ 
యేహె హూవా దూత చెప్పడం జరిగింది. 

ఇంకా యెహోవా దూత, 


“ఇప్పుడు నీవు గర వతివి, మరి నీకు ఒక కుమా 

రుడు పుడ్తాడు. అతనికి ఇష్మాయేలు” అని 
పేరు పెడతావు. ఎందుచేతనంటే నీ కష్టాల్ని 
గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు 
సహాయం చేస్తాడు. 





ఇష్మాయేలు దేవుడు వినును' అని దీని అర్థం. 


12 “ఇష్మాయేలు అడవి గాడిదలా అదుపులేక, 
స్వేచ్చగా ఉంటాడు అతడు అందరికి వ్యతిరేకమే 
ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే తన సోదరు 
లకు దగ్గరగా అతడు నివసిస్తాడు కాని అతడు 
వారికి వ్యతిరేకంగా ఉంటాడు.” అని చెప్పాడు. 


13ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవు 
నికి ఆమె ఒక కొత్త పేరు ప్రయోగించింది. “నన్ను 

సే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. 
“ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, 
రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా 
చెప్పింది. “కనుక ఆ బావి బెయేర్‌ లహాయిరోయి* 
అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది 
ఆ బావి. 

1ఏహాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమా 
రునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు. 
16హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము 
వయస్సు 86 సంవత్సరాలు. 


ఒడంబడికకు రుజువు - సున్నతి 
17 అబ్రాముకు 99 సంవత్సరాల వయస్సు ఉన్న 
ప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా 
చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడై న దేవుడిని నా 
కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై , సరైన 
జీవితం జీవించు. *ఇలా గనుక నీవు చేస్తే మన ఇద్దరి 
మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. 
నస బాగా అభివృద్ధి చేస్తాను.” 
అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ 
పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు. * “మన ఒడంబడి 
కలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా 
నేను చేస్తాను. *నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు 
అబ్రాము కాదు - నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగము 
లకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ 


పేరు పెడుతున్నాను. “నీకు నేను పెద్ద సంతానాన్ని 
లు 


ఇస్తాను. నీనుండి కొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. 
నీనుండి కొత్త రాజులు వస్తారు. "నీకు నాకు మధ్య 
ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానా 
నికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా 
ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను. నీవు 
పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని అంటే కనాను 
దేశాన్ని నీకును, నీ సంతానపు వారందరికిని శాశ్వతపు 
హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను.” 
అ బాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: 
“ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను 





బెయేర్‌ లహోయిరోయి “నన్ను చూచుచున్న సజీవుని 
బావి అని దీని అర్థం. 


17 


నీవు నిలబెట్టాలి నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడి 
కకు విధేయులు కావాలి. మీరు విధేయులు కావాల్సిన 
ఒడంబడిక ఇదే. ఇది మీకు, నాకు మధ్య ఒడంబడిక. 
ఇది నీ సంతానమువారి కోసమూను; పుట్టిన ప్రతి 
పిల్లవాడికి తప్పక సున్నతి చెయ్యాలి. ''నీకు నాకు 
మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియ 
చేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని 
కోయాలి. 12నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ 
జనము నుండికాక, ఇతర జనములనుండి డబ్బుతో 
బానిసగా కొనబడిన వారిలో (ప్రతి పురుషుడు సున్నతి 
చేయించుకొనవలెను. కనుక నీ జాతి అంతటిలో 
(ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతున్నది. నీ వంశంలో 
పుట్టిన ప్రతి పిల్లవాడికి, లేక బానిసగా కొనబడిన పిల్ల 
వాడికి సున్నతి జరుగుతుంది. '*ఇది నా చట్టం, నీకు 
నాకు మధ్య నున్న ఒడంబడిక. సున్నతి చేయని ఏ 
మగవాడై నా సరే తన ప్రజల్లో నుండి తొలగించివేయ 
బడతాడు. ఎందుచేతనంటే, ఆ వ్యక్తి నా ఒడంబడి 
కను ఉల్లంఘించాడు కనుక.” 


వాగ్దాన పుత్రుడు ఇస్సాకు 

గోఅ బాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య 
శారయికి నేను ఒక కొత్త పేరు పెడ్ల్డాను. ఆమె కొత్త 
పేరు శారా. ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు 
ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి 
అవుతావు. అనేక కొత్త జనాంగములకు ఆమె తల్లి 
అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.” 

గొదేవుణ్ణి గౌరవించుబకు అ(బాహాము ముఖం 
క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి తనలో 
తాను అనుకొన్నాడు: నా వయస్సు 100 సంవత్సరాలు. 
నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 
సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.” 

“అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: 
“నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని 
ఆశిస్తున్నాను.” 

దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు 
కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి 





ఆదికాండము 17:10-18:7 


కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది. 21అయితే 
ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు 
పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం 
సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.” 

అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన 
తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు 
లేచి అబ్రాహామును విడచి వెళ్లిపోయాడు. చేతన 
కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి 
చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. కనుక 
ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరిని 
అబ్రాహాము సమావేశపర్చాడు. డబ్బుతో కొనబడిన 
సేవకులను గూడ అబ్రాహాము సమావేశపర్చాడు. అబ్రా 
హాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒక 
చోట సమావేశ పర్చబడ్డారు. వారందరికి సున్నతి 
చేయబడింది. అబ్రాహాము దేవుడు చెప్పినట్టు వారం 
దరికి సున్నతి చేశాడు. 

%అబాహాము సున్నతి జరిగినప్పుడు అతని 
వయస్సు 99 సంవత్సరాలు. అతని కుమారుడు ఇష్మా 
యేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్ల 
వాడు. అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరు ఒకే 
రోజున సున్నతి చేయబడ్డారు. *ఆ రోజునే అబ్రా 
హాము ఇంటిలోని మగవాళ్తందరికి గూడ సున్నతి జరి 
గింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికి, అతడు 
కొన్న సేవకులందరికి సున్నతి జరిగింది. 


ముగ్గురు అతిథులు 

18 తర్వాత మళ్లీ అబ్రాహామునకు యెహోవా 

ప్రత్యక్షమయ్యాడు. మమేలోని సింధూర వన 
మునకు దగ్గర్గో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు 
మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం 
దగ్గర కూర్చున్నాడు. *అబ్రాహాము తలెత్తి చూడగా, 
తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబ 
డ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి 
దగ్గరకు వెళ్లి: వారి ముందు వంగి, ఇలా అన్నాడు, 
“అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి 
కొంత కాలం ఉండండి. “మీ కాళ్లు కడుక్కొనేందుకు 





ఇస్సాకు” అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేనునా 
ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతా 
నాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడం బడికగా 
ఉంటుంది. 

2“ ష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, 
నేను విన్నాను. అతల్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి 
చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది 
మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని 





శారా రాజకుమారి అని దీని అర్థం. 


ఇస్సాకు “అతడు నవ్వును"అని దీని అర్థం. 


నేను నీళ్లు తెస్తాను. చెట్ల కింద మీరు విశ్రాంతి తీసు 
కోవచ్చు. *మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు 
నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు 
వెళ్లొచ్చు” 

“చాలా బాగుంది, అలాగే కానీయి” అన్నారు ఆ 
ముగ్గురు మనుష్యులు. “అబ్రాహాము తన గుడారము 
దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొ స్టైలకు 
సరిపడె గోధుమలు త్వరగా తయారుచేయి” అన్నాడు 
శారాతో అబ్రాహాము. "తర్వాత అబ్రాహాము తన 


పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి 


యవ్వనంలో ఉన్న దూడను తీసుకొని తన సేవకునికి 


ఆదికాండము 18:8-30 


ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో 
భోజనం సిద్ధం చేయుమని అబ్రాహాము చెప్పాడు. 
ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచే 
సేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న 
కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు కింద 
భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిల 
బడ్డాడు. 

“నీ భార్య శారా ఎక్కడ అంటూ ఆ ముగ్గురు 
అబ్రాహామును అడిగారు. 

“ఆమె అక్కడ గుడారంలో ఉందొ 
అబ్రాహాము. 

0అప్పుడు యెహోవా, “మళీ వసంతకాలంలో 
నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు 
కలిగి ఉంటాడు” అన్నాడు. 

గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది. 
"అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్ల 
లను కనగల వయస్సు శారాకు దాటిపోయింది. అందు 
చేత తాను విన్న మాటలను శరా నమ్మలేదు. “ఇప్పుడు 
నేనూ ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు 
కొడుకు పుట్టుటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” 
అనుకొంది తనలో తాను. 

(అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా 
అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. 
ఆమె నవ్వింది. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ 
ముసలిదాన్ని కదా!” అంది. 1*యైహోవాకు అసాధ్య 
మైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన 
వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు స భార్య 
శారాకు కుమారుడు ఉరటాడుః 

15 అయితే. శారా, “నేను నవ్వలేదు” అంది. 
(భయపడి ఆమె అలా అంది.) 

కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం 
కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు. 

"అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. 
వారు సొదొమ వెపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభిం 
చారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము 
వాళ్లతో కొంత దూరం నడిచాడు. 


అన్నాడు 


దేవునితో అబాహాము బేరం 

"యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: 
“ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను 
చెప్పాలా? “అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల 
పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది 
ప్రజలంతా ఆశీర్వదించబడుతారు. అబ్రాహాముతో 
నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని 
పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించే 
టట్టు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని చెప్పి, నేను 
ఇలా చేసాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని 


18 


చెప్పి నేను ఇలా చేసాను. అప్పుడు, యెహె హోవానై న 
నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.” 

20మ్చురల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ 
గొమొరాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం 
చాలా భయంకరమైనది. అని నేను విన్నాను. 21క్రన్సక్ష 
నేను వెళి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా 
ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా 
తెలుస్తుంది.” 

2అంచేత ఆ మనుష్యులు మళ్లీ, సాదొమవై పు 
నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహో 
వాతో అక్కడ ఉండిపోయాడు. అప్పుడు అబ్రాహాము 
యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, 
నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచి వారిని 
కూడ నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 
మంది మంచి వాళ్లు ఉంటే ఎల? ఆ పట్టణాన్ని 
నాశనం చేసే సేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది 
మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. 
ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. 
చెడ్డవాళ్తను చంపడంకోసం 50 మంది మంచి వాళ్లను 
నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు 
చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. 
భూలోక మంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా 
నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.” 

2అప్సుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచి 
వాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని 
కాపాడుతాను” అన్నాడు యెహోవా. 

దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో 
పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. 
అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగు 
తున్నాను. 

ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పి పోయి, 
45 మంది మాత్రమే మంచివాళ్లు ఆ పట్టణంలో ఉంటే 
ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల 
మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?” 


“అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కన 
బడితే, ఆ పట్టణాన్ని నేను వదలివేస్తాను.” అన్నాడు 
యెహోవా. 

పోమరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మాత్రమే 
మంచివాళ్లు నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం 
చేస్తావో అని యెహోవాను అడిగాడు. 

“౦ మంది మంచి వాళ్లు నాకు కనబడితే, నేను ఆ 
పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా. 

అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోప 
గించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 
30 మంది మాత్రమే మంచివాళ్లు కనబడితే, నీవు ఆ 
పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు. 


19 


అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచి 
వాళ్ళు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం 
చేయను” అని చెప్పాడు. 

అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి 
మాటలాడ తెగించితిని ఒకవేళ అక్కడ 20 మంది 
మంచివాళ్లే ఉంటే” అన్నాడు. 

“20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టు 
ణాన్ని నేను నాశనం చేయను అని జవాబిచ్చాడు 
యె హూవా. 

అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ 
నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాట 
లాడ తెగిస్తునాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ 
నీకు కనబడితే, నీవేం చేస్తావు?” 

“పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కన 
బడితే, ఆ పట్టణాన్ని నేను | నాశనం చేయను అన్నాడు” 
యొహైోవ్నా 

వ3వేయ్రైహైోవా అబ్రాహాముతో మాట్లాడటం అయి 
పోయింది, గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబా 
హాము తన ఇంటికి వెళ్లిపోయాడు" 


లోతు అతిథులు 

ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు 
10 సొదొమ పట్టణం వచ్చారు. పట్టుణ ద్వారం 
దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. 
లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు. 
*లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా 
ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ 
మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. 
ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” 
“లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస 
చేస్తాం” అన్నారు దేవదూతలు. 

కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బల 
వంతము చేసెను. అంచేత లోతు ఇంటికి వెళ్లడానికి 
దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, 
వారు తినేందుకు లోతు భోజనం తయారు చేసాడు, 
వాళ్ల కోసం రొట్టెలు చేసాడు. లోతు వండిన భోజనం 
దేవదూతలు తిన్నారు. 

ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలు 
మూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు 
ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని 
చుట్టుముట్టి, లోతును పిల్చారు. ఈ రాత్రి నీ ఇంటికి 
వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? 
వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము 
వాళ్లను సంభోగించాలి” అన్నారు. 

లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు 
మూసాడు. వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ 
చెడ్డపని మీరు చేయవద్దని బతిమలాడుతున్నాను” అని 


ఆదికాండము 18:31-19:15 


ఆ మనుష్యలతో చెప్పాడు. “చూడండి, నాకు ఇద్దరు 
కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ 
పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు 
ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్లను చేసుకోండి. 
కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయ 
కండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను 
కాపాడాలి” లోతు ఆ మనుష్యులతో అన్నాడు. 

9“దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ 
ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈలోతు ఒక యా త్రికుడుగా 
మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు 
చెబుతున్నాడు” - అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. 
అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే 
ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పారు కనుక ఆ 
మనుష్యులు లోతు దగ్గరకు మరింత సమీపంగా వెళ్లి, 
తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. 

అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు 
మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి 
లాగేసారు. తర్వాత వాళ్లు తలుపు మూసేసారు. ద్వార 
మునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యే 
టట్టు ఆ దేవదూతలు చేసారు. కనుక ఇంటిలోనికి 
(ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్ద 
వాళ్లు, చిన్నవాళ్లు అందరు గుడ్డవాత్తయి పోయి ద్వారం 
ఎక్కడుందో కనుక్కోలేక పోయారు. 


సాదొమ నుండి తప్పించుకోవటం 

“మీ కుటుంబాలకు చెందిన వాళ్లు ఇంకెవరైనా 
ఈ పట్టణంలో ఉనా రా? అల్టుళ్లు, కుమారులు, కుమా 
శ్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? 
మీ కుటుంబానికి చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టు 
ణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపె 
మని చెప్పాలి. చేమ ఈ పట్టుణాన్ని mr 
చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి 
యిహూవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని 
నాశనం చేయటానికి యెహోవా మమ్ముల్ని పంపిం 
చాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు. 

కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను 
పెళ్ళాడనై యున్న తన అల్టుళ్లతో మాట్లాడాడు. 
“త్వరగా ఈ పట్టణం వదిలిపె పెట్టండి. యెహోవా దీన్ని 
త్వరగా నాశనం చేస్తాడు” అన్నాడు లోతు. అయితే 
లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు. 

మర్నాడు నూర్యోదయాన దేవదూతలు 
లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ 
పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న 
నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ 
స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు 
నీవు నాశనంగాకుండా ఉంటావు.” 


ఆదికాండము 19:16-37 


6క్రాన్తి లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వర 
పడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు, (దేవదూతలు) 
లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు 
పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు 
మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు 
నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల 
యెహోవా దయ చూపెట్టాడు. "అందుచేత లోతును 
అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టు 
ణంలోనుండి బయటకు తిసుకొని వచ్చారు. వారు 
బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా 
అన్నారు: “ఇప్పుడు మీ (ప్రాణం కాపాడుకోటానికి 
పారిపొండి. మళ్లీ వెనుక్కు తిరిగి పట్టణం వైపు చూడ 
కండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత 
వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో 
పాటు మీరూ నాశనం అయిపోతారు.” 

1 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా 
చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగాత్తమని 
నన్ను బలవంతం చేయవద్దు. మీ సేవకుడనై న నా 
మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం 
మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను 
పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, 
ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి "నేను 
మరణిస్తాను. అయితే చూడండి, “ఇక్కడికి సమీపంలో 
ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, 
అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.” ?'దేవదూత 
లోతుతో, "సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న 
ఆ ఊరిని నేను నాశనం చేయను. అయితే అక్కడికి 
వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, 
సాదొమను నేను నాశనం చేయను” అనెను. (ఆ 
ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.) 


సొదొమ, గొమొర్రాల నాశనం 

23స్తూ సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయ 
రులో ప్రవేశిస్తున్నాడు. చేసాదొమ గొమొరాలను 
యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. 
ఆకాశం నుండి అగ్ని గంధక వర్దాన్ని యెహోవా 
పంపించాడు. ఫోకనుక ఆ పట్టణాలను ఆలే. బాధో 
నాశనం చేసాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో 
నివసిస్తోన్న (ప్రజలందరిని, చెట్టన్నింటిని ఆయన 
నాశనం చేశాడు. 

26వార్రు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు 


20 


చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. 
అది ఒక మహాగొప్ప "మంటనుండి లేచిన పొగలా కన 
బడింది. *ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం 
చేసాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రా 
హాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. 
లోతు (ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివ 
సించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేసాడు. 


లోతు అతని కుమార్తెలు 

30సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయ 
పడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి 
పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో 
వారు నివసించారు. *!ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న 
కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా 
స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి 
ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కఠి 
గేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి 
ముసలివాడు. *కానీ మన కుటుంబం సాగాలి గనుక 
మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని 
ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రీ దగ్గరకు 
వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు 
మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పండు 
కోవచ్చు.” 

33 రాత్రి ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రి 
దగ్గరకు వెళ్లి, అతనికి దాక్షారసాన్ని తాగించి మత్తుగా 
చేశారు. అప్పుడు పెద్దమ్మాయి తన తండ్రి పడక 
మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలసికొన్నది. లోతు 
తాగినమత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో 
పండుకొన్నది, లేచి వెళ్లినది, అతనికి తెలియలేదు. 

మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో 
చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండు 
కొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్టారస 
ముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక 
మీదకి వెళ్లి ఆయనతో లైంగికంగా కలసికొనవచ్చు. 
ఈ విధంగా మన కుటుంబం అంతంకాకుండా పిల్లలు 
పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించు 
కోవచ్చు.” కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు 
ఎక్కేంతవరుకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి 
గాక్షారసాన్ని తాగించారు. అప్పుడు చిన్నమ్మాయి 
అతని పడక మీదకి వెళ్లి అతనితో పడుకొంది. అతని 
కుమార్తె అతనితో పండుకొన్నట్టు లోతుకు మరల 





తిరిగి ఆ పట్టణం వై పుచూసింది. ఆమె వెనుకకు 
తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది. 

?7ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న 
యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు. 25 అబ్రా 
హాము సొదొమ గొమొగ్రాలవే వు కిందుగా చూశాడు. 
ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ 


తెలియలేదు. అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ 
గర్భవతులయ్యారు. వారి తండి వారి శిశువులకు 
తండ్రి. పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. 
ఆమె ఆ కుమారునికి మోయాబు అని పేరు పెట్టింది. 








మోయాబు "తండ్రి ద్వారా” అని దీని అర్ధం. 


21 


నేటికి జీవిస్తున్న మోయాబు ప్రజలందరికి అతడు 
తండి. శోచిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు 
పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి* అని 
పేరు పెట్టింది. నేటికి జీవిస్తున్న అమ్మోనీ ప్రజలందరికి 
బెన్నమ్మి తండి. 


అ|బాహాము గరారుకు వెళ్ళుట 

20 అబ్రాహాము ఆ చోటు విడిచి నెగాబుకు 

ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు 
మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్ళాడు. గారారులో 
ఉన్నప్పుడు *శారా తన సోదరి అని అబ్రాహాము 
ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది 
విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసు 
కుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు. 
అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు 
మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న 
స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు. 
"కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ 
లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. 
నిర్దోషిని నీవు చంపుతావా? ఈ స్త్రీ నా సోదరి అని 
అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా 


ఆ 


ఆదికాండము 19:38-21:7 


నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది. నీవు దేనికి 
ఇలా చేసావు.?” 

అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయ 
పడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని 
అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా 
నన్ను చంపేస్తారు అనుకొన్నాను. *ఆమె నా భార్య, 
అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె 
గాని, నా తల్లి కుమార్తె కాదు. "నా తండి ఇంటి 
నుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక 
చోట్ల సంచారం చేసేటట్టు దేవుడు నన్ను నడిపిం 
చాడు. అలా జరిగినప్పుడు, “నీవు నా సోదరివని ప్రజ 
లతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు 
చేయి అని నేను శారాతో చెప్పాను.” 

అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసు 
కొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రా 
హాముకు అప్పగించేసాడు. కొన్ని గారెలు, పశువులు, 
కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు 
అబ్రాహాముకు ఇచ్చాడు. మరియు “నీ చుట్టూ 
చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట 
నీవు ఉండవచ్చు” అన్నాడు అబీమెలెకు. 

'క్షూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1000 








“ఈ పురుషుడు నా సోదరుడు” అని చెప్పింది. నేను 
నిర్జోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” 
అన్నాడు. 

6ఆ దర్శనంలో అబీవెలెకుతో దేవుడు ఇలా 
చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్జోషివి. 
నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు 
తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా 


వెండి నాణములు ఇచ్చాను. జరిగిన వాటి విషయమై 
నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేసాను. 
నేను సక్రమంగా జరిగించినట్టు అందరూ చూడాలని 
నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో 
చెప్పాడు. 

-గీఅభీమైెలెకు కుటుంబంలోని స్త్రీలను గొడ్రా 
శ్లుగా చేసాడు యహోవా. అబ్రాహాము 1 భార్య శారాను 





నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో 
శయనించకుండా చేసింది నేనే. "కనుక అబ్రాహాము 
భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక 
(ప్రవక్త.* అతడు నీ కోసం ప్రార్ధిస్తాడు. అప్పుడు నీవు 
బతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు 
ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు 
నీ కుటుంబం అంతా మరణిస్తుంది.” 

కీకనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకు 
లందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతు 
లన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా 
భయపడ్డారు. “అప్పుడు అబీమెలెకు అబ్రాహా మును 
పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు 
ఇలా చేసావు? నీకు నేను ఏమి అపకారం చేసాను? 
ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? 
నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు 





బెన్నమ్మి “నా తండ్రీ కుమారుడు” అని దీని అర్థం. 


ప్రవక్త ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలని దేవుడు కోరు 
తున్నాడో దాన్ని గూర్చి ప్రజలకు ప్రబోధించేవాడు. 





అబీమెలెకు తీసుకొన్నందుచేత దేవుడు ఇలా చేసాడు. 
అయితే అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకును, అతని 
భార్యను మరియు అతని దాసీలను దేవుడు స్వస్థ 
పరచాడు. 


శారాకు ఒక శిశువు 
యెహోవా శారాకు అను[గ్రహిస్తానని ఆమెకు 
21] వాగ్దానం చేసాడు. ఆయన వాగ్దానం చేసినట్టే 
ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు. అబ్రాహాము వృద్దా 
ప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమా 
రుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం 
చేసినట్టే జరిగాయి. “శారా కుమారుని కన్నది, అబ్రా 
హాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. *దేవుడు 
ఆజ్ఞాపించినట్టు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే 

అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు. 
తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రా 
హాము వయస్సు 100 సంవత్సరాలు. దేవుడు నన్ను 
సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో 
సంతోషిస్తారు. ”నేను శారాను, అబ్రాహాము కుమారుణ్ణి 


ఆదికాండము 21:8-31 


పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన 
వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక 
కుమారుని కన్నాను” అంది శారా. 


ఇంట్లో చిక్కు 

ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి 
పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. 
అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేసాడు. 
గతంలో ఈజిస్టు బానిసై న స్త్రీ హాగరు ఒక కుమారుని 
కన్నది. ఆ కుమారునికి కూడ తండి అబ్రాహామే. 
అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం 
శారా చూసింది. “కనుక ఆ బానిస స్త్రీని, ఆమె 
కుమారుల బలవంతంగా వెళ్త్లగొట్టు. మన మరణం 
తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి 
వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్తా 
కుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ” 
శారా అబ్రాహాముతో చెప్పింది. 

"ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన 
కుమారుడై న ఇష్మాయేలును గూర్చి అతడు చింతిం 
చాడు. కానీ అబ్రాహాముతో న “ఆ పిల్ల 
వాళ్లో గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి 
నీవు చింతపడకు. శారా కోరినష్టే చేయి. ఇస్సాకు 
మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు. అయితే 
నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. 
అతడు నీక కుమారుడే! కనుక అతని వంశరి నుండి 
గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను” 

“మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజ 
నాన్ని, తిత్తిలో నీళ్ళు తెచ్చాడు. అబ్రాహాము వీటిని 
హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని, తన 
కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు 
విడచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది. 

1క్రాన్నాళ్ట్‌కు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. 
తాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన 
కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. “హాగరు 
కొంచెం దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి 
కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చని 
పోతాడనుకొంది హాగరు. వాడు చస్తోంటే చూడటం 
ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం 
మొదలు పెట్టింది. 

7ఆ పిల్లవాడు ఏడ్వటం దేవుడు విన్నాడు. పరలో 
కంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడ 
న్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ 
పిల్లవాడు ఏడ్వటం యెహోవా విన్నాడు. కవి పిల్ల 
వాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. 
ఒక గొప్ప జనాంగానికి అతళల్ణి తండ్రిగా నేను చేస్తాను.” 

అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్టు 
చేసాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి 


22 


తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు 
తాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది. *ఆ పిల్లవాడు 
ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. 
ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేటగాడయ్యాడు. 
బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు. **అతని 
తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. 
వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు. 


అవీమెలెకుతో అబ్రాహాము బేరం 

2అంతట అబీవులెకు, ఫీకోలు అబ్రాహాముతో 
మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫికోలు 
అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే (పతి 
దానిలోనూ దేవుడు నీతో ఉన్నాడు. కనుక ఇక్కడ 
దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, 
నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం 
చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నామీద 
నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన 
నేను ఎంత దయ చూపె పెట్టానో, నాపైన నీవు కూడా 
అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.” 

2౫“నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా 
నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తు 
న్నాను” అన్నాడు అబ్రాహాము. అప్పుడు అబ్రాహాము 
అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేసాడు. అబీమెలెకు సేవ 
కులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకొన్నం 
దుచేత అబ్రాహాము అబీమెలకుతో ఫిర్యాదు చేసాడు. 

26క్రానీ అభీమెలాకు, “ఇది ఎవరు చేసారో నాకు 
తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో 
చెప్పలేదు” అన్నాడు. 

”'కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక 
చేసుకొన్నారు. ఆ ఒడంబడిక సూచనగా కొన్ని గ్మొరె 
లను, పశువులను అబీమెలకుకు అబ్రాహాము ఇచ్చాడు. 
25ఏడు” ఆడ గారె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట 
ఉంచాడు అబ్రాహాము. 

2 ఈ ఏడు ఆడ గొ(ర్రై పిల్లల్ని ఇలా ప్రత్యేకంగా 
ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును 
అడిగాడు. 

3% ఈ గొ (రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీక 
రించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్టు రుజువు 
అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు 

కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్లైబో అని 
పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో 
వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ 





ఏడు “ఏడు అనే అర్థం ఇచ్చే హిబ్రూ పదం, “ప్రమాణం 
లేక “'ఒప్పందం' అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం ఒక్కటే. 
అందుకు ఏడు గారెలు ఈ వాగ్దానానికి రుజువు. 


బెయేర్షెబా “ప్రమాణపు బావి అని దీని అర్థం. 
యె థి 


23 


పేరు పెట్టారు. *ేకనుక అబ్రాహాము, అబీమెలెకు 
బెయేర్షెబా” దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. 
అప్పుడు అబీమెలెకు, అతని సై న్యాధిపతి తిరిగి ఫిలిప్పీ 
ప్రజల దేశం వెళ్లిపోయారు. 

3బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు 
చెట్టు” నాటాడు. అప్పుడు అబ్రాహాము ప్రభువు, 
ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడై న యెహోవాకు అతడు 
అక్కడ ప్రార్థన చేశాడు. శోక ఫిలిష్తీయుల దేశంలో అబ్రా 
హాము చాలకాలం నివసించాడు. 


అబాహామూ నీ కొడుకును చంపు 
22 ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము 
యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు 

అనుకొన్నాడు. “అటబ్రాహామూ” అని దేవుడు అతళణ్లి 
పిలిచాడు. 

దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు. 

అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని 
మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ 
కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, 
నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడై న ఇస్సాకును ఇలా 
చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతల్ణి 
దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేదీ నేను 
నీతో చెబుతాను.” 

ఉదయాన అబ్రాహాము లేచి తన గాడిదను సిద్దం 
చేసాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము 
తన వెంట తీసుకు వెళ్లాడు. బరి అర్పణ కోసం కట్టె 
లను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్ళాలని 
దేవుడు అతనితో చెప్పిన చోటుకి వారు వెళ్లారు. 
*వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, 
అబ్రాహాము కనులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన 
చోటును చూశాడు. అప్పుడు అబ్రాహాము, “మీరు 
ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను నా కుమారుణ్ణి 
తీసుకొని, అక్కడకి వెళ్లి ఆరాధన చేస్తాం. ఆ తర్వాత 
మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో 
చెప్పాడు. 

అబ్రాహాము బలికోసం కట్టలు తీసుకొని తన 
కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, 
నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబా 
హాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా 
స్థలానికి వెళ్లారు. 

7బస్సాకు " “తండ!” అని తన తండ్రి అబ్రాహామును 
పిలిచాడు. ప కొడుకా అని అడిగాడు 
అబ్రాహాము. 








అలంకారపు చెట్టు పొడవుగా సన్నగా వెం[ట్రుకలవలా 
ఎల్లప్పుడు పచ్చగావుండే ఆకులుగల పొద. 


ఆదికాండము 21:32-22:17 


“కళ్టైలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని 
మనం బలిగా దహించే గొ(రెపిల్ల ఏది? అని ఇస్సాకు 
అడిగాడు. సనా కుమారుడా, బలికోసం గొెపిల్లను 
సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని 
అబ్రాహాము జవాబిచ్చాడు. 


ఇస్సాకు రక్షించబడ్డాడు 

కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ 
కలిసి ఆ చోటుకి వెళ్లారు. *దేవుడు వారికి వెళ్లమని 
చెప్పిన చోటుకి వారు వెళ్లారు. అక్కడ అబ్రాహాము 
ఒక బలిపీఠం కట్టాడు. కట్టలను ఆ బలిపీఠం మీద 
పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రా 
హాము కట్టివేసాడు. బలిపీఠం మీద కష్టైలపై ఇస్సాకును 
పరుండబెట్టాడు. 

10అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని తన 
కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు. 

కాని అప్పుడు యహోవా దూత అబ్రాహామును 
ఆపు చేసాడు. దేవదూత ఆకాశం నుండి “అబాహామా, 
అబ్రాహామా” అని పిలిచాడు. 

“చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు. 

12“నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయ 
వద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం 
ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమా 
రుణ్ణి అదీ నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి గూడా 
నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత. 

13ఆ'బ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు 
కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కు 
కొన్నాయి. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టు 
కొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా 
అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమా 
రుడు రక్షించబడ్డాడు. 

అందుచేత ఆ స్థలానికి “యహూవా ఈణె* ” 
అని (అ్రబాహాము పేట పెట్టాడు. "ఈ పర్వతం మీద 
యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు 
చబుతారు. 

15 ఆక్రాశంనుండి యెహోవా దూత అబ్రాహామును 
రెండవసారి పిల్చాడు. 

1'6యైహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ 
కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు 
ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు 
గనుక నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవా 
నైన నేను వాగ్దానం కెసిది ఏమిటింటే నిజంగా 
నీన్ను నేను ఆకీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక 
నక్షత్రాలులాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ 





యెహోవా ఈరె “దేవుడు చూస్తాడు” లేక 
ఇస్తాడు” అని దీని అర్థం. 


“దేవుడు 


ఆదికాండము 22:18-24:3 


సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువుల 
నందరినీ ఓడిస్తారు. 

సోనీ సంతానం ద్వారా భూమిమీద (ప్రతి జనం 
ఆశీర్వదించబడతారు. నీవు నాకు విధేయుడవయ్యావు 
కనుక నేను దీన్ని చేస్తాను.” 

అప్పుడు అబ్రాహాము మళ్లీ తన సేవకుల దగ్గరకు 
వెళ్లిపోయాడు. వాళ్లంతా బెయేర్షెబాకు ప్రయాణమై 
వెళ్లి పోయారు, అబ్రాహాము అక్కడ నివసించాడు. 

క సంగతులన్నీ జరిగాక, అబ్రాహాముకు ఒక 
సందేశం పంపబడింది. ఆ సందేశం ఇది, నీ సోదరుడు 
నాహోరు, అతని భార్య మిల్కాకు ఇప్పుడు పిల్లలు 
ఉన్నారు. ?!మొదటి కుమారుడు ఊజు. రెండవ కుమా 
రుడు బూజు, మూడవ కుమారుడు కెమూయేలు, 
అతడు అరాము తండ్రీ. ”ఆ తర్వాత కెసెదు, హజో, 
పిల్హాషు, యిద్దాపు, బెతూయేలు అనువారు ఉన్నారు.” 
శోబెతూయేలు రిబ్కాయొక్క తండ్రి. ఈ ఎనిమిది 
మంది కుమారులకు తల్లి మిల్కా, తండ్రి నాహోరు. 
నాహోరు అ(బాహాము సోదరుడు. చేమరియు 
నాహూరు దాసియైన రయూమా ద్వారా అతనికి ఇంకా 
నలుగురు కుమారులు తెబహు, గహము, తహషు, 
మయుకా కలిగారు. 


శారా మరణించింది 
) 3 శారా 127 సంవత్సరాలు జీవించింది. కనాను 
దేశంలోని కిర్యతర్చా పట్టణంలో (అనగా 
హెబ్రోను) ఆమె మరణించింది. అబ్రాహాము చాలా 
దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు. అప్పుడు 
మరణించిన తన భార్యను విడచిపెట్టి, హిత్తీ ప్రజలతో 
మాట్లాడేందుకు అబ్రాహాము వెళ్లాడు. “నేను ఈ 
దేశవాసిని కాను. ఇక్కడ నేను యాత్రికుడను 
మాత్రమే. అందుచేత నా భార్యను పాతిపెట్టుటకు 
నాకు స్థలము లేదు. నేను నా భార్యను పాతిపెట్టడానికి 
దయచెసి నాకు కొంత స్థలం ఇవ్వండి” అన్నాడు. 
వేహిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు. 
రోఅయ్యా, మా మధ్య మీరు దేవుని మహా నాయ 
కులలో ఒకరు. చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేం 
దుకు మా శ్రేష్టమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు. 
చనిపోయిన వాళ్లను పాతిపెట్ట మా స్థలాల్లో మీకు 
ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మీ భార్యను 
పాతిపెట్టుడానికి మేము ఎవ్వరం అడ్డు చెప్పం.” 
"అబ్రాహాము లేచి ప్రజలకు నమస్కరించాడు. 
ీఅ బాహాము వాళ్లతో చెప్పాడు: “నేను నా భార్యను 
పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయ 
గోరితే, సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా 
మీరు మాట్లాడండి. *మక్సేలా గుహను నేను కొనాలని 
కోరుతున్నాను. ఇది ఎఫ్రోను స్వంతం. అది అతని 
పాలం చివరిలో ఉంది. దాని విలువ ఎంతో అంత 


24 


మొత్తం నేను చెల్లిస్తాను. పాతిపెట్టే స్థలంగా దీనిని 
నేను కొంటున్నట్టు మీరంతా సాక్షులుగా ఉండాలని 
నేను కోరుతున్నాను.” 

10 ఫోన్లు ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు. 
ఎఫ్రోను అ|బాహాముకు ఇలా జవాబిచ్చాడు: 
(లేదయ్యా, నేను ఆ స్థలం ఇక్కడ మా అందరి 
(పజల సమక్షంలో నీకిచ్చేస్తాను. ఆ గుహను నేను 
నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టు కొనేందుకు ఆ 
స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.” 

12 అప్పుడు అబ్రాహాము హిత్తీయుల ముందు వంగి 
నమస్కారం చేసాడు. అబ్రాహాము, “ఆ పొలానికి 
పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించు, నా 
మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలం 
దరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు. 

“అబ్రాహాముకు ఎఫ్రోను జవాబు చెప్పాడు: 
'ొఅయ్యా నా మాట వినండి. 400 తులాల వెండి 
మీకు గాని నాకు గాని ఏపాటీ? భూమిని తీసుకాని, 
చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో.” 

'6తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని 
(గ్రహించి ఆ వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము 
అతనికి ఇచ్చాడు. 

గ-గీక్రనుక్ర ఎఫ్రోను పొలానికి స్వంతదారులు మారి 
పోయారు. ఈ పాలం మేకు తూర్పున మక్సేలాలో 
ఉంది. ఆ పొలానికి, పొలంలో ఉన్న గుహకు, అందు 
లోని చెట్లన్నిటికీ, అబ్రాహాము స్వంతదారుడయ్యాడు. 
ఎఫ్రోను అబాహాముల మధ్య కుదిరిన ఒప్పందాన్ని 
ఆ పట్టణ ప్రజలంతా చూశారు. ఇది జరిగిన తర్వాత 
మమే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రాహాము తన 
భార్యను పాతిపెట్టాడు (అది కనానులోని హెబ్రోను) 
ఆ పొలాన్ని, దానిలోని గుహను హిత్తీ ప్రజల దగ్గర 
అబ్రాహాము కొన్నాడు. ఇది అతని ఆస్తి అయ్యింది, 
దాన్ని అతడు పాతిపెట్టే స్థలంగా ఉపయోగించాడు. 


ఇస్సాకు కోసం ఒక భార్య 
24. అ|బాహాము కురువృద్ధుడయ్యేంత వరకు 
జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన 
దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు. *అబ్రాహాము 
యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద 
నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుళ్లో అబ్రాహాము 
తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా 
తొడకింద పెట్టు. 
ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను 


స్త్రీ లలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వవని 
రా 


భూమ్యకాశాలకు దేవుడగు యెహోవా ఎదుట నాకు 
వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం 
గాని అతళ్లీ మాత్రం కనాను స్త్రీని వివాహం 

30) షు! 
చేసుకోనివ్వవద్దు. 


25 


*నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. 
అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. 
అప్పుడు ఆవును ఇక్కడికి (అతని దగ్గరకు) 
తీసుకురా.” 

5ఆ సేవకుడు, “ఒకవేళ ఆ 
దేశం రావడానికి ఇష్టపడకపోతే, 
నీ స్వంత దేశానికి తీసుకొని వె 
అడిగాడు. 

అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా 
కుమారుని ఆ దేశం తీసుకు వెళ్ళొద్దు. "పరలోక దేవు 
డైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను 
తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి నా కుటుం 
బానికి మాతృదేశం కాని ఈ నూతన దేశం నీ కుటుంబా 
నికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేసాడు. 
ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. 
మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి 
తెస్తావు. అయితే అమ్మాయి నీతో రావటానికి నిరాక 
రిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరిపోతుంది. 
అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి 
తిరిగి తీసుకువెళ్ళొద్దు.” 

కనుక ఆ సేవకుడు తన యజమాని తొడకింద 
తన చేయి పెట్టి వాగ్దానం చేసాడు. 


నాతో కలిసి ఈ 
కుమారుడ్ని నేను 
వచ్చునా ?” అని 


లాలూ 


36 


అన్వేషణ ప్రారంభం 

'0అబ్రాహాము ఒంబులలో పదింటిని తీసుకొని ఆ 
సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల 
కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకె 
ల్లాడు. మెసపొతేమియాలోని నాహోరు పట్టణం 
వెళ్లాడు ఆ సేవకుడు. పట్టణం వెలుపల ఉన్న మంచి 
నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. 
నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం 
వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోక 
రింపజేసాడు. 

“ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా 
యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను 
అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు 
చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి 
ఈ మేలు అనుగ్రహించు. "ఇదిగో, మంచి నీళ్ల బావి 
దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుంటి అమ్మాయిలు 
నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు. 

4్లస్సాకు కోసం ఏ అమ్మాయి సరై నదో 
తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను 
కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: 
"నేను నీళ్లు తాగాలి, నీ కడవ కింద పెట్టు అని 
అమ్మాయితో నేను అంటాను. తాగు, 'నీ ఒంటెలకు 





మెసపాతేమియా లేక అరామ్న హరాయిము. 


ఆదికాండము 24:4-27 


కూడా నేను నీళ్లు పోస్తాను అని అమ్మాయి గనుక 
చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను 
తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు 
సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా 
యజమానికి నీవు కరుణ చూపించావని నాకం 
తెలుస్తుంది.” 


భార్య దొరికింది 

అంతలో, ఆ సేవకుడు ప్రార్ధన ముగించక ముందే 
రిబ్కా అనే ఒక అమ్మాయి తన (గ్రామం నుండి బావి 
దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బితూ 
యేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల 
కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద 
పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. "ఆ అమ్మాయి 
చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ 
పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపు 
కోటానికి బావిలోనికి దిగింది. అప్పుడు ఆ సేవకుడు 
ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు తాగటానికి దయ 
చేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు. 

కోరిబ్బా త్వరగా తన భుజంమీద నుండి కడవ 
దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో 
తాగండి” అంది రిబ్కా. అతను తాగటానికి పోయడం 
అయిన వెంటనే, “నీ ఒంటులకు గూడా నేను నీళ్లు 
పోస్తాను” అంది రిబ్కా. “రిబ్కా వెంటనే తన కడవలోని 
నీళ్లన్నీ ఒంకుల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో 
పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె 
బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంచులన్నింటికి ఆమె 
నీళ్లు పెట్టింది. 

“ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. 
యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని 
విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసు 
కోవాలనుకొన్నాడు. 2220టెలు నీళ్లు తాగడం అయిపో 
గానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు 
ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు 
అతడు ఆమెకు ఇచ్చాడు. *“నీ తండ్రి ఎవరు? మా 
గుంపు పండుకొనేందుకు నీ తండ్రీ ఇంటిలో చోటు 
ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు. 

పోనా తండ్రీ బెతూయేలు, నాహోరు మిల్కా 
యొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది. 
తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు 
పండు కొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని 
ఆమె చెప్పింది. 

2ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి, 
“నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా 
స్తుతించబడు గాక. యె హూవా నా యజమానుని ప పట్టు 
దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి 
యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు. 


ఆదికాండము 24:28-52 


25 ప్పుడు రిబ్కా పరుగెత్తి వెళ్లి తన ఇంటివారికి 
ఈ సంగతులన్నీ చెప్పింది. ోరిబ్కాకు ఒక సోద 
రుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. ఆ మనిషి 
తనతో చెప్పిన విషయాలు రిబ్కా చెప్పింది. లాబాను 
ఆమె మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే తన సోదరి 
చేతులకు ఉంగరం, గాజులు లాబాను చూశాడో, 
అప్పుడు బావి దగ్గరకు అతడు పరుగెత్తాడు. అక్కడ 
ఆ మనిషి బావి దగ్గర ఒంటెల పక్కగా నిలబడి ఉన్నాడు. 
“అయ్యా, తమరికి లోనికి సుస్వాగతం. మీరలా 
ఇక్కడే బయట నిలబడి ఉండనక్కర్దేదు. మీ ఒంటెలకు 
స్థలం, మీరు పండుకొనేందుకు గది నేను సిద్దం చేసాను” 
అని లాబాను చెప్పాడు. 

కనుక అబ్రాహాము సేవకుడు ఆ ఇంటిలో ప్రవే 
శించాడు. ఒంటెల పనిలో అతనికి లాబాను సహాయం 
చేసి, అతని ఒంటెలకు గడ్డి వేసాడు. అతను, అతనితో 
ఉన్న మనుష్యులకు కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లు 
ఇచ్చాడు. తర్వాత లాబాను అతనికి భోజనం 
పెట్టాడు. అయితే ఆ సేవకుడు తినకుండా నిరాక 
రించాడు. “నేను ఎందుకు వచ్చానో మీతో చెప్ప 
కుండా నేను భోజనం చేయను” అన్నాడు అతను. 

కనుక లాబాను, “అలాగై తే మాతో చెప్పు మరి” 
అన్నాడు. 


రిబ్కా కోసం మంతనాలు 

ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము 
సేవకుడను. *అన్ని విషయాల్లోను యెహోవా నా 
యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా 
యజమాని మహా ఘనుడయ్యాడు. గొ(రైల మందలు, 
పశువుల మందలు విస్తారంగా యెహోవా అ(బాహా 
ముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు 
విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ మగ సేవకులు 
ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి. 3ెరన్హా 
యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో 
ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి 
సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు. *”నేను ఒక వాగ్దానం 
చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేసాడు. 
నా యజమాని “నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో 
ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య 
నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నావరినీ అతడు 
చేసుకోవటం నాకు ఇష్టం లేదు. శోకనుక నీవు నా 
తండ్రి దేశానికి వెళ్తానని వాగ్దానం చేయాలి. నా వంశం 
వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను 
కుదుర్చు' అని నాతో చెప్పాడు. ఒక వేళ ఆ స్త్రీ 


26 


సహాయం చేస్తాడు. అక్కడి (ప్రజలలో నా కుమారుని 
కోసం భార్యను నీవు కనుక్కొంటావు. *'కాని నీవు నా 
తండి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను 
ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ 
బాధ్యత నీకు ఉండదు.” 

“ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: 
“నా యజమాని అబ్రాహాము దేవుడై న యెహోవా, 
దయతో నా ప్రయాణం విజయవంతం చేయి. *నేను 
ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి 
ఇక్కడికి రావాలని నిగీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి 
తాగటానికి నీ కడవలోనుంచి నీళ్ళు ఇమ్మని అడుగు 
తాను. సరైన అమ్మాయి se ఒక ప్రత్యేక 
విధానంలో జవాబిస్తుంది. ఈ నీళ్లు తాగు, నీ ఒంటెలకు 
గూడ నేను నీళ్లు తెస్తాను అని ఆమె అంటుంది. ఆ 
విధంగా, నా యజమాని కుమారుని కోసం యెహోవా 
ఏర్పరచిన స్త్రీ ఆమె అని నేను తెలుసుకొంటాను.” 

నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల 
కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల 
కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావి 
నుండి నీళ్లు తోడింది. దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని 
నేను ఆమెతో అన్నాను. ోవెంటనే ఆమె తన భుజం 
మీద నుండి కడవదించి, నాకు నీళ్లుపోసి, “ఇవి త్రాగు, 
నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను అంది. అందు 
చేత నేను నీళ్లు తాగాను, నా ఒంటెలకు కూడా ఆమె 
నీళ్లు పెట్టింది. “అప్పుడు “నీ తండి ఎవరు? అని 
నేను ఆమెను అడిగాను. “మిల్కా నాహోరుల కుమారు 
డైన బెతూయేలు నా తండ్రి అని ఆమె జవాబిచ్చింది. 
అప్పుడు ఆమె చేతికి ఉంగరం, గాజులు నేను ఇచ్చాను. 
*ఆ సమయంలో నేను నా తలవంచి యెహోవాకు 
వందనాలు చేశాను. నా యజమాని దేవుడైన 
యెహోవాను నేను స్తుతించాను. నా యజమాని సోద 
రుని మనుమరాలి దగ్గరకే నన్ను ఆయన తిన్నగా నడి 
పించినందుకు ఆయనకు వందనాలు చెప్పాను. 
“ఇప్పుడు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నా యజ 
మాని యెడల మీరు దయ, నమ్మకత్వం చూపి, మీ 
కుమార్తెను ఆయనకు ఇస్తారా? లేక మీ కుమార్తెను 
ఇవ్వటానికి మీరు నిరాకరిస్తారా? నేను ఏమి చెయ్యాలో 
నాకు తెలిసేటట్టు, మీరు చెప్పండి.” 

అప్పుడు లాబాను, బెతూయేలు జవాబిచ్చారు. 
“ఇది యెహోవా నుండి వచ్చినట్టు మేము చూస్తు 
న్నాము. కాబట్టి దీన్ని మార్చమని మేము చెప్పుటకు 
ఏమీలేదు. 

5!రిబ్కా నీ ముందే వున్నది. ఆమెను తీసు కొని 





నాతో కలిసి ఈ దేశానికి రాదేమో అని నేను నా 
యజమానితో అన్నాను. “అయితే నా యజమాని 
నాతో ఇలా చెప్పాడు, 'నేను యెహోవాను సేవిస్తాను, 
యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు 


వెళ్లు. నీ యజమాని కుమారుణ్ణి ఆమె పెళ్లి 

చేసుకొంటుంది. ఇదే యెహోవా కోరేది.” 
5ొఅబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, 

యెహోవా యెదుట నేలపై సాగిలపడ్డాడు. 





27 


ఫోఅప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను 
రిబ్కాకు ఇచ్చాడు బంగారు వెండి నగలు, ఎన్నో 
అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె 
సోదరునికి, తల్లికి గూడ చాలా ఖరీదైన కానుకలు 
అతడు ఇచ్చాడు. 54ఆ సేవకుడు, అతనితోనున్న 
సేవకులు తిని, తాగి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి 
వారు అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం వారు 
లేచి, “ఇప్పుడు మేం తిరిగి మా యజమాని దగ్గరకు 
వెళ్తాం” అన్నారు. అప్పుడు రిబ్కా తల్లి, 

రాదరుడు ఈ విధంగా చెప్పారు, “రిబ్కాను 
కొన్నాళ్లు మా దగ్గర ఉండనివ్వు. పది రోజులు 
ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు.” ోకానీ ఆ 
సేవకుడు, “నన్ను ఇంక ఆపవద్దు. నా ప్రయాణాన్ని 
యెహోవా విజయవంతం చేసాడు. కనుక ఇప్పుడు 
నా యజమాని దగ్గరకు నన్ను వెళ్లనివ్వండి” అని 
వారితో చెప్పాడు. 

వగోరిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమిటో మేము 
అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న, తల్లి. ోవారు 
రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే 
వెళ్తావాళొ అని అడిగారు. 

“అవును, నేను వెళ్తాను అంది రిబ్కా.” 

ఫోకనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యు 
లతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. 
రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది. వారు వెళ్తున్న 
ప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు: 


“మా సోదరి, వేలమందికి, పది వేలమందికి 
నీవు తల్లివి అవుదువు గాక. నీ సంతానము 
వారి శత్రువులను ఓడించి వారి పట్టణాలను 
స్వాధీనం చేసు కొందురు గాక!” 


"అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి 
ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ 
విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకాని తిరుగు 
ప్రయాణమయ్యాడు. 

62 అప్పటికి ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి విడిచి, 
నెగెవులో నివసిస్తున్నాడు. 

632క్ర సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం 
అలా బయటకు పొలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలత్తి 
చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు 
కనిపించాయి. 

రిబ్కా తలెత్తి ఇస్ఫాకుని చూసింది. అప్పుడామె 
ఒంటె మీద నుండి క్రిందికి దిగెను. 

6ోమునలను కలుసు కొనేందుకు ఆ పొలాల్లో నడిచి 
వస్తున్న యువకుడు ఎవరు” అంటు ఆమె సేవకుని 
అడిగింది. “ఆయనే నా యజమాని కుమారుడు” 
అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం 


ఆదికాండము 24:53-25:16 


మీద ముసుగు కప్పుకొంది. గోజరిగిన సంగతులన్నీ 
ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు. "అప్పుడు ఇస్సాకు 
ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు 
వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. 
ఇస్సాకు ఆమెను చాలా (ప్రేమించాడు. తన తల్లి మరణిం 
చిన తర్వాత ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు. 


అబాహాము కుటుంబం 

25 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. 

ఆయన కొత్త భార్య పేరు కెతూరా. *౩తూ 
రాకు జిమాను, యొక్షాను, వెదాను, మిద్యాను, 
ఇష్పాకు, షూవహు పుట్టారు. *యొక్డాను, షేబ, దెదాను 
లకు తండ్రి. అష్టూరు, లెయుమీ మరియు లతూషీ 
(ప్రజలు దెదాను సరెతానము. “మిద్యాను కుమారులు 
ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్హాయా. అబ్రాహాము 
కెతూరా, వివాహం మూలంగా ఈ కుమారులంతా 
పుట్టారు. 

౨“ 6ఆబ్రాహాము చనిపోక ముందు తన దాసీల 
కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. 
ఆ కుమారులను అ బాహాము తూర్పుకు పంపాడు. 
అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేసాడు. 
అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు 
ఇచ్చాడు. 

"అబ్రాహాము 175 సంవత్సరాలు వయస్సు వరకు 
జీవించాడు. 

అప్పుడు అ(బాహాము బలము తగ్గిపోయి 
చనిపోయాడు. సుదీర్ణ సంతృప్తికర జీవితం అతడు 
జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చ 
బడ్డాడు. అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు 
కలపీ మక్పేలా గుహలో అతల్ణి పాతిపెట్టారు. సోహరు 
కుమారుడు ఎఫ్రోను పాలంలో ఈ గుహా ఉంది. అది 
మమేకు తూర్పున ఉంది. 

'0హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ 
ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతి 
పెట్టబడ్డాడు. అబ్రాహాము చనిపోయిన తరువాత, 
ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు 
బేయేర్‌ లహాయిరోయిలోనే నివాసం కొనసాగించాడు. 

12ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము 
హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్ట్ర 
దాసి హాగరు 

కొష్మాయేలు కుమారుల పేర్టు ఇవి: మొదటి 
కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు 
పుట్టాడు, తర్వాత అద్భయేలు, మిబాశిము, '*మిష్మా, 
దమారమశ్శా, 

15వూదరు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా 
పుట్టారు. 'అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో 
కుమా రునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే 


ఆదికాండము 25:17-26:7 


ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది 
కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది 
యువరాజుల్హా ఉన్నారు. ఇష్మాయేలు 137 
సంవత్సరాలు బతికాడు. తరువాత అతను చనిపోయి, 
అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు. ీష్మాయేలు 
సంతానంవారు ఎడారి ప్రాంతమంతా బసచేసారు. ఈ 
(ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు 
చివరన అష్లూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు 
సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను 
ఎదుర్కొన్నారు. 


ఇస్సాకు కుటుంబం 

సస్ఫాకు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాహాముకు 
ఇస్సాకు అనే ఒక కుమారుడు ఉన్నాడు. *"ఇస్సాకు 
వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను 
అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు 
చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీ 
యుడగు లాబానుకు సోదరి. *'ఇస్సాకు భార్యకు పిల్లలు 
పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం |ప్రార్థిం 
చాడు. ఇస్సాకు (ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను 
గర సన్‌. కానిచ్చాడు. 

2రిబ్కా గర గవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో 
కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను 
ప్రార్థించి. “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని 
అడిగింది. ఆమెతో యెహోవా చెప్పాడు: 5 
గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల 
పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభ 
బించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని 
కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు 
చిన్న కుమారుని సేవిస్తాడు.” తగిన సమయం రాగానే 
రిబ్కా కవల పిల్లల్ని కన్నది. మొదట శిశువు ఎరుపు. 
వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి 
ఏశావు అని పేరు పెట్టబడింది. రెండవ శిశువు 
పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని 
ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు 
పెట్టబడింది. యాకోబు,* ఏశావు పుట్టినప్పుడు 
ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు. 

“అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణ 
తగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం 
అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మది 
పరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. **ఇస్సాకు 
ఏశావును చాలా (ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతు 
వులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్బాకు యాకోబు 





ఏశావు “రోమముి లేక “ఎజ్జని” అని దీని అర్థం. 


యాకోబు 


డు 


“మడతను పట్టుకొనినవాడు” లేక “మోస 
అని దీని అర్ధం. 


28 


మీద (పేమ. ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి 
వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా 
ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడు 
కాయలు వండు తున్నాడు. *కనుక ఏశావు, “నేను 
ఆకలితో నీరసం అయిపోయాను ఆ ఎర్రటి చిక్కుడు 
కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును 
అడిగాడు. (అందుకే ప్రజలు అతల ఏదోంగ అని 
పిలిచేవాళ్లు.) *'అయితే యాకోబు, “నీ జ్యేష్టత్వపు 
జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” 
అన్నాడు. 

ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను 
చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు. 
కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు. 

శోకానీ యాకోబు దాన్ని, “నాకు ఇస్తావని ముందు 
ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకో 
బుకు ప్రమాణం చేసాడు. తన తండి ఐశ్వర్యంలో 
తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేసాడు. 
అప్పుడు యాకోబు రాషబ్బ, భోజనం ఏశావుకు 
ఇచ్చాడు. ఏశావు తిని, తాగి వెళ్లిపోయాడు. కనుక 
ఏశావు తన జ్యేష్టత్వపు హక్కులను లక్ష్యపెట్టు లేదని 
వ్యక్తం చేసాడు. 


అవీమెలెకుతో ఇస్సాకు అబద్ధం చెప్పటం 

26 ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము 

జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. 
కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిప్పీ ప్రజల రాజు 
అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు. *ఇస్సాకుతో 
యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: 
"ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపిం 
చిన దేశంలోనే నీవు నివసించాలి. ఆ దేశంలోనే నీవు 
నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను 
ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ 
ఇస్తాను. నీ తండ్రీ అబ్రాహాముకు నేను వాగ్దానం చేసిన 
దంతా నీకు నేను ఇస్తాను. 

*ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా 
నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను 
ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగా 
లన్నీ ఆశీర్వదించబడతాయి. న్‌్‌ తండ్రియైన అబ్రా 
హాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని 
చేసాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా 
ఆజ్ఞలకు చట్టాలకు, నియమాలకు విధేయుడ 
య్యాడు.” కనుక ఇస్సాకు గెరారులో ఉండి పోయి 
అక్కడ నివసించాడు. “ఇస్సాకు భార్య రిబ్కా చాలా 
అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు 
ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు 





ఏదోం అనగా “ఎరుపు.” 


20 


ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి 
ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ 
మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయ 
పడ్డాడు. 

కీఇ సాకు అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత, 
ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీ 
మలెకు తన కిటికీ గుండా చూశాడు. అబీమెలెకు 
ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి 
అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. 

“నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపే 
స్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో 
చెప్పాడు. 

నీవు మాకు కీడు చేసావు. మా మనుష్యుల్లో 
ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. 
అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడ 
య్యేవాడు” అన్నాడు అబీమెలెకు. 

"అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక 
ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని 
ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరై 
నాసరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు. 


ఇస్సాకు ధనికుడయ్యాడు 

2ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. 
ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంటు కూర్చుకు 
న్నాడు. యెహోవా అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. 
“ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్య 
వంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం 
కూర్చుకొన్నాడు. 

గె రెల మందలు, పశువుల మందలు అతనికి 
విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది బానిసలు 
కూడా ఉన్నారు. ఫిలిష్తీపజలంతా అతనిమీద అసూయ 
పడ్డారు. "కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, 
అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిప్తి ప్రజలు 
పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిప్పీ ప్రజలు మట్టితో 
నింపారు. అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి 
పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతు 
డవయ్యావు” అన్నాడు. 

“కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి. గెరారు 
చిన్న నదికి సమీపంలో వీవాసం చేసాడు. ఇస్సాకు 
అక్కడ ఉండి జీవించాడు. 

సోదీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు 
తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిప్పీ 
ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక 
ఇస్సాకు తిరిగి వెళ్లి ఆ బావులను మళ్లీ తవ్వాడు. 
వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు. 
చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. 
ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది. అయితే 


ఆదికాండము 26:8-31 


గరారు లోయలో గొ(రెల మందలను కాసేవాళ్లు 
ఇస్సాకు పనివాళ్లతో జగడ మాడారు. “ఈ నీళ్లు మావి 
అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి “ఏకెకు* అని 
ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు 
అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు. 
21 అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. 
ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడ 
మాడారు. కనుక ఆ బావికి “కిత్నా* అని ఇస్సాకు 
పేరు పెట్టాడు. 

22ఇస్సాకు అక్కడ నుండి వెళ్లిపోయి మరో బావి 
తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ 
రాలేదు. కనుక ఆ బావికి 'రహెబోతు* అని ఇస్సాకు 
పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా 
ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపాంది 
సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు. 

*ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు. 
24ఆ్ర రాత్రి ఇస్పాకుతో యెహోవా మౌట్లాడాడు" ర్‌ి 
తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను 
నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 
నీ వంశస్తులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రా 
హాము కారణంగా నేను ఇది చేస్తానూ అని చెప్పాడు 
యెహోవా. పీకనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధిం 
చేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు 
అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి 
తవ్వారు. 

*6ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమె 
లకు వచ్చాడు. సలహాదారుడు అహుజతును సైన్యాధి 
పతియైన ఫీకోలును వెంటబెట్టుకొని అబీవులాకు 
వచ్చాడు. 27ఇస్సాకు వారితో, “ “ఇంతకుముందు నీవు 
నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్టు 
నీవు నన్ను బలవంతం గూడా చేసావు గదా. ఇప్పుడు 
నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు. 

25వార్రు జవాబు చెప్పారు: “యెహోవా నీకు 
తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం 
ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభి ప్రాయం. మాకు 
నీవు ఒక ప్రమాణం చేయాలి. మేము నిన్ను బాధించ 
లేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని 
(ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, 
సమాధానంగా పంపించాం. యహోవా నిన్ను ఆశీర్వ 
దించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.” 

30ఇస్సాకు వారికి విందు చేసాడు. వారు తిని తాగారు. 
31మర్చాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం 
చేసారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లి 








ఏశెకు అనగా “జగడమాడు.” 
శిత్నా అనగా “విరోధము.” 
రహెబోతు అనగా “ఎడము.” 


ఆదికాండము 26:31-27:24 


పోయారు. ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, 
వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో 
నీళ్లు చూశాం” అని చెప్పారు సేవకులు. కనుక ఆ 
బావికి షబి* అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ 
పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది. 


ఏశావు భార్యలు 
ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను 
ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి 
కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె 
బాశెమతు. *ఈ వివాహాలు ఇస్సాకు రిబ్కాలను చాలా 
బాధ పెట్టాయి. 
ఆస్తి సమస్యలు 
YT ఇస్సాకు ముసలివాడై నప్పుడు అతని చూపు 
సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేక 
పోయాడు. ఒక నాడు తన పెద్ద కుమారుని అతడు 
తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా” అన్నాడు. 
“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు 
ఏశావు. 
ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడ 
నయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో! 
కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. 
నేను తినటానికి ఒక జంతువును చంపు. “నాకు ఇష్టమైన 
భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, 
నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు 
నిన్ను ఆశీర్వదిస్తాను.” "కనుక ఏశావు వేటకు వెళ్లాడు. 
ఇస్సాకు తన కుమారుడై న ఏశావుతో ఆ సంగతులు 
చెబుతున్నప్పుడు రిబ్కా విన్నది. 


యాకోబు ఇస్సాకును యుక్తితో మోసం చేయుట 
తన కుమారుడై న యాకోబుతో రిబ్కా చెప్పింది: 
“విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండి మాట్లాడటం 
నేను విన్నాను. ోనేను తినటానికి ఒక జంతువును 
చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచే 
స్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను 
ఆశీర్వదిస్తాను అని నీ తండ్రీ చెప్పాడు. *కనుక, 
కుమారుడా నేను చెప్పేది విని అలా చేయి. మన 
మేకల మందలోనికి వెల్లి, రెండు మేక పిల్లల్ని నా 
దగ్గరకు తీసుకురా. నీ “తండ్రికి ఇష్టమైన పద్ధతిలో 
నేను వాటిని సిద్ధం చేస్తాను. 10 అప్పుడు ఆ ఆ భోజనాన్ని 
సీవీ తండ్రీ దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన 
మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.” 
అయితే యాకోబు తన తల్లి రిబ్బాతో ఇలా 
చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రు 
కలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు. 





షేబ అనగా “ప్రమాణము.” 


30 


“నా తండ్రీ నన్ను తాకితే నేను ఏశావును కానని 
ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన నన్ను 
ఆశీర్వదించడు. నేను ఆయన్ను మోసం చేయటానికి 
ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.” 

13కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే ఆ నింద 
నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని 
తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది. 

"కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, 
తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన 
ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి ఆ మేకలతో 
వంట చేసింది. తర్వాత ఆమె, తన కుమారుడు 
ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. 
ఆ బట్టులను చిన్న కుమారుడు యాకోబుకు ధరింప 
జేసింది. 

16ఆ మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని 
యాకోబు చేతుల మీద వేసింది. తర్వాత రిబ్కా 
తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకో బుకు 
యిచ్చింది. 

కోయాకోబు తన తండ్రీ దగ్గరకు వెల్లి, “తండ్రీ” 
అని పిల్చాడు. 

“ఏమి కుమారుడా, ఎవరు నీవు” అన్నాడు తండి. 

నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు 
నాకు చెప్పిన పనులు చేసాను. నీ కోసం నేను వేటాడి 
తెచ్చిన జంతువులను సమకూర్చి వాటిచే నీకొరకై న 
భోజనమును సిద్ధపరచితిని. దానిని తిని, తృప్తిపాంది 
నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన 
తండ్రితో చెప్పాడు. 

20అయితే ఇస్సాకు, “నివు ఇంత త్వరగా ఎలా 
వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమా 
రుళ్లి అడిగాడు. 

“త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ 
దేవుడైన యెహోవా నాకు సహాయం చేసాడు గనుక” 
అని యాకోబు జవాబిచ్చాడు. 

*1 అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను 
తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను 
నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు 
ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబుతో. 

22కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు 
యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతళ్లి తడిమి చూసి, 
కసి స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ 
చేతులు మాత్రం ఏశావు చేతుల్హా వెంట్రుకలతో 
ఉన్నాయి” అన్నాడు. 23యాకోబు చేతులు ఏశావు 
చేతులవలా వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు 
యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు 
యాకోబును ఆశీర్వ దించాడు. “నిజంగా నీవు నా 
కుమారుడు ఏశావువేనా?” అన్నాడు ఇస్సాకు. “అవును, 
నేనే” అని యాకోబు జవాబిచ్చాడు. 


31 


యాకోబుకు ఆశీర్వాదం 

అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు 
తీసుకురా. నేను అది భోంచేసి, నిన్ను ఆశీర్వదిస్తాను” 
అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, 
అతడు భోంచేసాడు. యాకోబు అతనికి 'ద్రాక్షారసం 
ఇచ్చాడు, అతడు 'త్రాగాడు. 

20అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి 
నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు. 
?'కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతళణ్లి 
ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు 
వాసన చూచి, అతళణ్లీ ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా 
అన్నాడు: 


“నా కుమారుని వానన యెహోవా ఆశీర్వ 
దించిన చేని సువాసనలా ఉంది. 

28 విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండే 
టట్టు వర్ణాలు యెహోవా నీకు సమృద్దిగా ఇచ్చు 
గాకు 

2౫ మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు 
నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద 
నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమా 
రులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, నిన్ను 
శపించే (ప్రతీ వ్యక్తి శపించబడుతాడు, నిన్ను ఆశీ 
ర్వదించే ప్రతీ వ్వక్తి ఆశీర్వదించబడుతాడు.” 


ఏశావు ఆశీర్వాదం 

యాకోబును ఆశీర్వదించటం ముగించాడు 
ఇస్సాకు. అప్పుడు, తన తండి ఇస్సాకును విడిచి 
యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి 
వచ్చాడు. *'తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో 
భోజనం తయారు చేసాడు ఏశావు. దానిని ఏశావు 
తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, 
“నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి 
తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను 
దీవించగలవు”. 

అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అన్నాడు 
అతనితో. 

“నేను నీ మొదటి కుమారుణ్ణి ఏశావును” 
అన్నాడతను. 

ోఅప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగె తే 
నీవు రాకముందు భోజనం వండి నా దగ్గరకు తీసుకు 
వచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, 
అతల్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా 
ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం 
మించిపోయిందే” అన్నాడు. 

34ఏశావు తన తండ్రీ మాటలు విన్నాడు. అతనిలో 
కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి 


ఆదికాండము 27:25-45 


“అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా అని 
తన తండితో చెప్పాడు. “నీ సోదరుడు నన్ను 
మోసం చేసాడు. అతను వచ్చి, ని ఆశీర్వాదాలు 
తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు. 

3ర*అతని పేరే యాకోబు (మోసగాడు). అది అత 
నికి సరైన పేరు. రెండుసార్దు అతడు నన్ను మోసం 
చేసాడు. జ్యేష్పత్వపు వాక్కు తీసివేసుకొన్నాడు, 
ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసివేసుకొన్నాడు. అని 
చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా 
మిగిల్చావా” అని ప్రశ్నించాడు. 

లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. స్స్‌ 
మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేని 
చ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని 
కూడా నేను చెప్పాను. ధాన్యం, |ద్రాక్షారసం, సమృద్ధిగా 
కలిగే ఆశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. 
నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” 
అని జవాబిచ్చాడు ఇస్సాకు. 

35న తండ్రిని బబ్రతిమలాడుతూనే ఉన్నాడు. 
“నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమే ఉందా? నన్ను 
కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు 
ఏడ్వటం మొదలుబెట్టాడు. 

అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు: 


“నీవు సారం లేని దేశంలో నివసిస్తావు నీకు వర్ష 
పాతం ఎక్కువగా ఉండదు. 

40 నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ 
సోదరునికి బానినవు అవుతావు అయితే 
స్వతంత్రం కోసం నీవు పోరాడతావు అతని 
స్వాధీనం నుండి నీవు విడిపోతావు.” 


“ఆ తరువాత తన తండ్రీ అతణ్ణి ఆశీర్వదించ 
డంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. 
ఏశావు “త్వరలోనే నా తండ్రీ చనిపోతాడు, నేను 
అతని కోసం దుఃఖిస్తాను. కాని ఆ తర్వాత యాకోబును 
నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు. 

ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచ 
నను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, 
అతనితో ఆమె ఇలా చెప్పింది. “ఇది విను, నీ అన్న 
ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 
“అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్టు చేయి. 
హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని 
దగ్గరకు వెళ్లి దాగుకో. చోకొన్నాళ్లపాటు అతని దగ్గరే 
ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే 
ఉండు. “కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు 
చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెను 
కకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. 
నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం 
నాకు ఇష్టం లేదు.” 


ఆదికాండము 27:46-28:22 


46ల్రప్ప (డు రిబ్కా ఇస్ఫాకుతో, “నీ కుమారుడై న 
ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన 
(ప్రజలు కారు గనుక “హరితో నేను చాలా విసిగి 
పోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి 
చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పంది" 


భార్యకోసం యాకోబు అన్వేషణ 
28 ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. 
తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 
ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు 
వివాహం చేసుకోగూడదు. *కనుక ఈ చోటు విడిచి; 


32 


కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద 
తలపెట్టి పండుకొన్నాడు. 'యాకోబుకు ఒక కల 
వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని 
అంటుకొన్నట్టు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు 
ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్టు యాకోబు 
చూశాడు. 

13ఆప్పుడు ఆ నిచ్చెన దగ్గర యెహోవా నిలిచినట్టు 
యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత 
అబ్రాహాము దేవుజ్హి, యెహోవాను నేను. నేను ఇస్సాకు 
దేవుణ్ణి ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు 
నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 








పద్దనరాము వెళ్లు. నీ తల్లి తండ్రియైన బెతూయేలు 
ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే 
నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు. 
ఎసర్వశక్తిమంతుడై న దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక 
సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక 
గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన. 
“దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్టే నిన్ను, నీ 
పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే 
దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు 
అబ్రాహాముకు ఇచ్చిన దేశం.” 

ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించాడు. 
రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్లాడు. 
లాబాను రిబ్కాలకు తండ్రి బెతూయేలు. యాకోబు, 
ఏశావులకు తల్లి రిబ్కా. 

రతన తం(డ్రియైన ఇస్సాకు యాకోబును ఆశీర్వ 
దించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు భార్యను 
సంపాదించు కొనేందుకు ఇస్సాకు అతణ్ణి పద్దనరాముకు 
పంపినట్టు ఏశావుకు తెలిసింది. యాకోబు కనాను 
స్త్రీని వివాహము చేసుకోగూడదని ఇస్సాకు ఆజ్ఞాపించి 
నట్టు ఏశావుకు తెలిసింది. "యాకోబు తన తల్లి 
దండ్రుల మాటకు విధేయుడై పద్దనరాము వెళ్లినట్టు 
ఏశావుకు తెలిసింది. 

తన కుమారులు కనానీ స్త్రీలను వివాహం 
చేసుకోవటం తండ్రికి ఇష్టం లేదని దీనిద్వారా ఏశావుకు 
తెలిసింది. *అప్పటికే ఏశావుకు ఇద్దరు భార్యలు 
ఉన్నార్డు. అయితే అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, 
మరో స్తీ స్త్రీని పెళ్లి చేసికొన్నాడు. ఇష్మాయేలు కుమార్తె 
మాహరితును “అతను పెళ్లి చేసుకొన్నాడు. ఇష్మా 


14న్రేలమీద ధూళి కణముల్లాగ నీకు గూడా ఎంతోమంది 
వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర 
దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం 
మూలంగా భూమిమీదనున్న కంటుంబాలన్నీ 
ఆశీర్వదించబడతాయి. 

నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి 
చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ 
దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసినది 
నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.” 

అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని 

“యెహోవా ఈ స్థలములో ఉన్నాడని నాకు తెలుసు. 
అయితే ఆయన ఇక్కడ ఉన్నట్టు, నేను నిద్ర పోయేంత 
వరకు నాకు తెలియదు అన్నాడు. 

గొయాకోబు భయపడ్డాడు. “ఇది మహా గొప్ప 
స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” 
అన్నాడు అతను. 

15 ఉదయం పెందలాడే లేచాడు యాకోబు. అతడు 
పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిల 
బెట్టాడు యాకోబు. తర్వాత ఆ రాయిమీద అతడు 
నూనె పోసాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని 
దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేసాడు. De స్థలం పేరు 
లూజు. అయితే బేతేలు* అని దానికి యాకోబు 
పేరు పెట్టాడు. 

అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేసాడు. 
“దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా 
దేవుడు నన్ను కాపాడుచు ఉంటే, తినుటకు భోజనం, 
ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే, 
*1నా తండ్రీ ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగ 





యేలు అబ్రాహాము కుమారుడు. మాహలతు నెబా 
యోతు సోదరి. 


దేవుని గృహం - బేతేలు 
10యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్టాడు. 
"యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్త 
మయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు 
యాకోబు ఒక చోటుకి వెళ్లాడు. అక్కడ ఒక బండ 


లిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే , అప్పుడు యెహోవాయే 
నా దేవుడు. నేను ఈ రాయిని యిక్కడ నిల 
బెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది 
తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో 
పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను 
చెప్పాడు. 





బేతేలు “దేవుని గృహం.” 


33 


యాకోబు రాహేలును కలసికొనుట 

9 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసా 

నీ తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. 
*యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కన 
బడింది. గారెల మందలు మూడు ఆ బావి దగ్గర 
పండుకొని ఉన్నాయి. ఆ గొ[రైలు నీళ్లు తాగే స్థలం 
ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. 
వగా రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు 
ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొ(రెలన్నీ 
ఆ నీళ్ళు తాగుతాయి. ఆ గొ[రైలు పూర్తిగా తాగిన 
తర్వాత గారెల కాపరులు ఆ బండను మళ్లీ దాని 
స్థానంలో పెట్టేస్తారు. 

“సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ 
గొ్యరెల కాపరులను యాకోబు అడిగాడు. 

“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు. 

౨ అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు 
లాబాను తెలుసా మీకు అని అడిగాడు. 

“మాకు తెలుసు” అని గారెల కాపరులు జవాబు 
ఇచ్చారు. 

అప్పుడు యాకోబు “ఆయన ఎలా ఉన్నాడు?” 
అని అడిగాడు. 

“ఆయన బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో 
చూడు, ఆ వస్తున్నది ఆయన కుమార్తె. ఆమె పేరు 
రాహేలు, ఆయన గొర్రెలు తోలుకొస్తున్నది” అన్నారు 
వాళ్ళు. 

చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్త 
మయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం 
గొ(రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. 
కనుక వాటికి నీళ్లు పెట్తి, మళ్లీ పాలాలోనికి వళ్లనీ 

ని. యు ౧ £9 ౧ 
య్యండి” అన్నాడు యాకోబు. 

ీకానీ గొ(రైల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమి 
గూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు 
మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొ[ైలు నీళ్లు 
తాగుతాయిో అన్నారు. 

'కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, 
రాహేలు తన తండి గొ[రెలతో అక్కడికి వచ్చింది. 
(ఆ గారెల బాధ్యత రాహేలుది.) లాబాను కుమార్తె 
రాహేలు. యాకోబు తల్లి రిబ్కాకు సోదరుడు లాబాను. 
రాహేలును చూడగానే యాకోబు వెల్లి, బండను 
దొర్లించి గొర్రెలకు నీళ్లు యిచ్చాడు. అప్పుడు 
యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 
12త్రను ఆమె తండ్రి బంధువు అని యాకోబు రాహే 
లుతో చెప్పాడు. తను రిబ్కా కుమారుడనని రాహే 
లుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, 
తన తండ్రితో చెప్పింది. 

గోశన సోదరి కుమారుడు యాకోబును గూరి న 
వార్త లాబాను విన్నాడు. అందుచేత అతళణ్లీ కలుసు 


ఆదికాండము 29:1-27 


కొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని 
కెగిలించుకొెని, ముద్దు పెట్టుకొని, తన యింటికి 
తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబా 
నుతో చెప్పాడు. అప్పుడు లాబాను, “ఇదంతా భలే 
బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే 
సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో 
ఒక నెల అక్కడే నివసించాడు. 


యాకోబు మోసపోయాడు 

1ఏఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర 
నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు 
బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు 
ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు. 

16లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె 
లేయా, చిన్నామె రాహేలు. 

“రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది. * 
యాకోబు రాహేలును (ప్రేమించాడు. యాకోబు 
“నన్ను, నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్ళాడనిస్తే, 
నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని 
లాబానుతో చెప్పాడు. “మరొకర్ని చేసుకోవడం 
కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక 
నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను. 

20కనుక యాకోబు అక్కడే ఉండి, లాబాను కోసం 
ఏడు సంవత్సరాలు పని చేసాడు. అయితే అతడు 
రాహేలును ప్రేమించాడు గనుక అది చాల కొద్ది 
కాలంలాగే కనబడింది అతనికి. 

*1ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు 
యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను చేయా 
ల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో 
చెప్పాడు. 

"కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను 
విందు ఇచ్చాడు. ఆ రాత్రి లాబాను తన కుమార్తె 
అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు 
వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసు 
కొన్నారు. చేతన దాసి జిల్బాను తన కుమార్తెకు 
దాసీగా లాబాను ఇచ్చాడు. తాను సంభోగించినది 
లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసు 
కొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను 
మోసం చేసావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని 
నీ దగ్గర కష్టపడి పని చేసాను. ఎందుకు నన్ను నీవు 
మోసం చేసావు?" అన్నాడు. 

లాబాను చెప్పాడు: “పెద్ద కూతురుకి పెళ్లికాక 
ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో 
ఒప్పుకోరు. అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు 





లేయా కళ్ల సమస్యగలది లేయా చాలా సౌందర్యవతి 
కాదని పరోక్షంగా చెప్పవచ్చు. 


ఆదికాండము 29:28-30:16 


ముగించు. రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు 
ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు 
నా దగ్గర పని చేయాలి.” 

258కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. 
అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి 
భార్యగా ఇచ్చాడు. తన దాసీ బిల్హ్లాను తన కుమార్తె 
రాహేలుకు దాసీగా ఇచ్చాడు. 30కన్సుక యాకోబు రహో 
లుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును 
యాకోబు ఎక్కువగా (ప్రేమించాడు. లాబాను దగ్గర 
మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేసాడు. 


యాకోబు కుటుంబం సెరిగింది 
3'లేయాకంలు రాహేలును యాకోబు ఎక్కువగా 
ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత 
లేయాకు పిల్లలు పుష్టీలాగు చేసాడు యెహోవా. 
రాహేలుకు పిల్లలు లేరు. 

*లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి 
రూబేనుూ*అని పేరు పెట్టింది. “నా కష్టాలను 
యహూవా చూశాడు. నా "భర్త నన్ను ప్రేమించటం 
లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను (ప్రేమిస్తా 
డేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది. 

ఫోలేయా మళ్లీ గర వతి అయింది, మరో కొడుకు 
పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను” అని ఆమె 
పేరు పెట్టింది. “నేను (ప్రేమించబడటం లేదని తెలిసి 
యెహోవా నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని 
చెప్పింది లేయా. 

లేయా మళ్లీ గర వతి అయింది, మరో కొడుకు 
పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి“ అని పేరు 
పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా (ప్రేమి 
స్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” 
అనుకొంది లేయా. 

సోఅప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. 
ఈ కుమారునికి యూదా” అని ఆమె పేరు పెట్టింది. 
“రేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని చెప్పి 
అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు 
సంతాన ప్రాప్తి ఆగిపోయింది. 


34 


యాకోబుకు రాహేలు మీద కోపం వచ్చింది. 
“నేనేమి దేవుణ్ణి కాను. నీకు పిల్లలు పుట్టకుండా చేసింది 
దేవుడు” అని చెప్పాడు యాకోబు. 

అప్పుడు రాహేలు “నా దాసిని బిల్లాను నీవు 
తీసుకో. ఆమెతో శయనించు. నా కోసం ఆమె బిడ్డను 
కంటుంది. అప్పుడు ఆమె మూలంగా నను తల్లిన 
వుతాను” అని చెప్పింది. 

కనుక రాహేలు తన దాసియైన బిల్లాను యాకో 
బుకు ఇచ్చింది. యాకోబు బిల్లాతో సంభోగించాడు. 
న్‌బ్రిల్హ్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని 
కన్నది. 

రోదేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమా 
రుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసాడు” అని చెప్పి, 
రాహేలు ఆ కుమారునికి 'దాను* అని పేరు పెట్టింది. 

"బిల్లా మరల గర్భవతియై, యాకోబుకు మరో 
కుమారుని కన ్నది. శీరాహేలు “నా అక్కతో పోటిలో 
చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి 
ఆ కుమారునికి “నస్టాలి* అని పేరు పెట్టింది. 

*లేయా తనకు ఇక పిల్లలు పుట్టడం లేదని (గహిం 
చింది. అంచేత తన దాసి జిల్బాను ఆమె యాకోబుకు 
ఇచ్చింది. 1*అప్పుడు జిల్భాకు ఒక కొడుకు పుట్టాడు. 
11లేయా “నేను కట వను రాలిని” అనుకొని, ఆ 
కుమారునికి 'గాద* అని పేరు పెట్టింది. '2జిల్చాకు 
మరో కుమారుడు పుట్టాడు. వాకు చాలా సంతో 
షంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు నన్ను సంతోషం అని 
పిలుస్తారు” అని చెప్పి లేయా ఆ కుమారునికి 
“ఆషేరు* అని పేరు పెట్టింది. 

“గోధుమ కోతకాలంలో రూబేను పాలాల్లోకి 
వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన పూలు” అతనికి కన 
బడ్డాయి. ఆ పూలు తెచ్చి రూబేను తన తల్లి లేయాకు 
ఇచ్చాడు. అయితే రాహేలు, “నీ కొడుకు తెచ్చిన 
పూలు దయచేసి నాకూ కొన్ని ఇవ్వవూ” అని 
లేయాను అడిగింది. 

లేయా, “ఇప్పటికే నీవు నా భర్తను తీసివేసు 
కొన్నావు. ఇప్పుడేమో నా కొడుకు తెచ్చిన పూలను 
తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా” అంది. కాని 





రాహేలు తెలుసుకొంది. రాహేలు, తన సోదరి 
లేయాను గూర్చి అసూయపడింది. అందుచేత “నాకూ 
పిల్లల్ని యివ్వు, లేకపోతే నేను చస్తాను" అంది యాకో 
బుతో రాహేలు. 


3 తాను యాకోబుకు పిల్లల్ని కనటం లేదని 





రూబేను “చూడండి, ఒక కొడుకులని దీని అర్థం. 
షిమ్యోను “ఆయన వింటాడు” అని దీని అర్థం. 
లేవి “సన్నిహితం అవుట” అని దీని అర్థం. 


యూదా “ఆయన స్తుతించబడునుగాక”అని దీని అర్థం. 


రాహేలు “నీ కొడుకు తెచ్చిన పూలు గనుక నీవు 
నాకు ఇస్తే, ఈ వేళ రాత్రికి నీవు యాకోబుతో శయ 
నించవచ్చు” అని జవాబిచ్చింది. ఆ రాత్రి యాకోబు 





దాను “నిరయం లేక తీరు ఎ” అని దీని అర్ధం. 
(3) © 


నస్టారి “నా పోరాటం” అని దీని అర్థం. 
గాదు “అదృష్టం” అని దీని అర్థం. 
ఆషేరు “సంతోషం” అని దీని అర్థం. 


పూలు హెబ్రీ భాషలో ప్రేమ యొక్క సంతాన మూలిక 
వంటిది. 


35 


పాలంనుంచి వచ్చాడు. అతన్ని చూచి, అతన్ని 
కలుసుకోవటానికి లేయా బయటకు వెళ్లింది. “ఈ 
వేళ రాత్రి నీవు నాతో పండుకోవాలి. నా కొడుకు 
తెచ్చిన పూలతో నిన్ను నేను కొన్నాను” అని ఆమె 
చెప్పింది. కనుక ఆ రాత్రి యాకోబు లేయాతో 
పండుకొన్నాడు. 

“అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని 
కానిచ్చాడు. ఆవు అయిదవ కుమారుని కన్నది. 
కిలేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను 
గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందు 
కని చెప్పి లేయా అతనికి ఇశ్శాఖారు” అని పేరు 
పెట్టింది. 

“లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి 
కన్నది. లేయా అంది “ఒక చక్కని బహుమానం 
దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తప్పక యాకోబు 
నన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు నేను ఆరు 
గురు కుమారుల్ని యిచ్చాను.” కనుక జెబూలూను 
అని చెప్పి ఆ కుమారునికి పేరు పెట్టింది. 

?!తర్వాత లేయాకు కూతురు పుట్టింది. ఆ కూతు 
రుకు దీనా అని పేరు పెట్టింది. 

22 అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. 
రాహేలుకు పిల్లలు పుట్టేట్టుగా దేవుడు చేసాడు. 

23 రాహేలు గర వతి అయింది, ఒక కుమారుణ్ణి 
కన్నది. “దేవుడు నా అవమానం తొలగించి, నాకూ 
ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అని చెప్పింది. “దేవుడు 
నాకు మరో కుమారుణ్ణి wees గాకి అంటూ 
రాహేలు ఆ కుమారునికి యో యోసేపు అని పేరు పెట్టింది. 


యాకోబు లాబానును మోసం చేయటం 

25య్రోసే సేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు 
అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత 
యింటికి నన్ను వెళ్లనివ్వు. నా భార్యల్ని, పిల్లలను 
నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి 
నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను 
మంచి పని చేసానని నీకు తెలుసు.” ?”అతనితో లాబాను 
అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలం 
గానే యహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు 
తెలుసు. *నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది 
నీకు నేను చెల్లిస్తాను.” 

29య్రాకోబు జవాబిచ్చాడు: కపి కోసల నేను కష్టపడి 
పని చేసానని నీకు తెలుసు. నీ గొ(ర్రైల మందలను 
నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా 
ఉన్నాయి. *నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది 
స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ 





ఇశ్ళాఖారు “ప్రతిఫలం” లేక “జీతము” అని దీని అర్థం. 


జెబూలూను “స్తుతి” లేక “గౌరవం” అని దీని అర్థం. 


ఆదికాండము 30:17-42 


కోసం నేను ఏదై నా చేసినప్పుడల్లా యెహోవా నిన్ను 
ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని 
చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.” 

31” అలాగె తే నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని 
లాబాను అడిగాడు. యాకోబు ఇలా జవాబిచ్చాడు: 
“నీవు నాకు ఏమీ యివ్వక్కర్రేదు. నేను చేసిన పనికి 
తగినట్టుగా నీవు నాకు ఇస్తే చాలు. ఈ ఒక్క పని 
చేయి. నేను మళీ వెళ్లి నీ గొ(రైలను కాస్తాను. అయితే 
ఈ వేళ నీ గొర్రెల మందల్గో నన్ను నడువనియ్యి, 
వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న వాటన్నిటిని 
నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్హ మేకపిల్లలు అన్నిటిని 
నన్ను తీసుకోనివ్వు. చారలు మచ్చలు ఉన్న (ప్రతి 
ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం. 
ఫోనా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా 
తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడ 
వచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొ(రెగాని 
నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించిన్నట్టు నీకు 
తెలుస్తుంది.” 

అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్టు మనం 
చేద్దాం” అన్నాడు లాబాను. అయితే మచ్చలు ఉన్న 
మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టిసాడు. 
షా ఉన్న ఆడ మేకలన్నింటిని గూడ లాబాను 

"పెట్టేసాడు. ఈ గొ[రైలను కనిపెట్టి ఉండమని 
మ. తన కుమారులతో చెప్పాడు. గరక్షనుక్ర ఆ 
కుమారులు మచ్చలుగల గొ(రెలన్నింటిని నరో 
చోటుకు తోలుకొని వెళ్ళారు. మూడు రోజుల పాటు 
వారు ప్రయాణం చేసారు. యాకోబు అక్కడ ఉండి, 
మిగిలిన జంతువులన్నింటి విషయం జా(గత్త పుచ్చు 
కొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు 
ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు. 

కనుక బూరగ, బాదాం అను చెట్ల పచ్చటి 
కొమ్మలు యాకోబు నరికాడు. వాటిలో కొన్ని 
చువ్వల పై బెరడు యాకోబు తీసివేసినందువల్ల వాటి 
మీద తెల్ల. చారలు కనబడుతున్నాయి. కోనీళ్టు (త్రాగే 
స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను 
ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చి 
నప్పుడు, అక్కడే అవి కలిసేవి. ఫ్య చువ్వల ముందర 
మేకలు చూలు కట్టినప్పుడు, మచ్చలు, చారలు, 
నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి. 

“మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా 
జంతువులనుండి యాకోబు వేరుచేసాడు. యాకోబు 
తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా 
ఉంచాడు. *మందలోని బలమెన జంతువులు ఎదెన 
ప్పుడల్దా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్ళముందు 
ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు 
కష్టేవి. “అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు 
ఎదై నప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్ట 





ఆదికాండము 30:43-31:26 


లేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్ల 
లన్నీ లాబానువే. బలమెన జంతువులకు పుట్టిన పిల్ల 
లన్నీ యాకోబువి. ఈ విధంగా యాకోబు చాలా 
ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది 
సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి. 


వెళ్లాల్సిన సమయం - యాకోబు పారిపోవటం 

3 1 ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడు 

కోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి 
ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు 
ధనికుడైై పోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి 
దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు 
చెప్పుకొన్నారు. అప్పుడు లాబాను ఇదివరలో 
ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్టు 
యాకోబు గమనించాడు. అప్పుడు యెహోవా “నీ 
పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను 
నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు. 

“కనుక యాకోబు తన గొ(రెలు, మేకలు మందలను 
ఉంచిన పొలాల్లో తనను కలసికోమని రాహేలు, లేయా 
లకు చెప్పాడు. రాహేలు, లేయాలతో యాకోబు 
ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. 
ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండే 
వాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండీ 
దేవుడు నాతో వున్నాడు. నాకు చేతనై నంత మట్టుకు 
నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మ్‌ ఇద్దరికీ తెలుసు. 
అయితే మీ తండ్రీ నన్ను మోసం సాడు. నా 
జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ 
కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటి నుండి దేవుడు 
నన్ను కాపాడాడు.” 

కోఒకసారి లాబాను అన్నాడు: 'మచ్చలు ఉన్న మేక 
లన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.” అతడు 
ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న 
పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు 
లాబాను, “మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, 
చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం అన్నాడు. 
అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు 
గల పిల్లల్ని పెట్టాయి. “కనుక జంతువులను దేవుడు 
మీ తండి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు. 

1%జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల 
వచ్చింది. ఎదవుతోన్న మగ మేకలన్నీ మచ్చలు, 
చారలు గలవేనని నేను చూశాను. "కలలో ఆ దేవదూత 
నాతో మాట్లాడాడు. ఆ దేవదూత “యాకోబూ!” 
అన్నాడు. “చిత్తం అన్నాను నేను.” 

“ఆ దేవదూత అన్నాడు: “చూడు, మచ్చలు, 
చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. 
ఇలా జరిగేటట్టు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల 
చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. కొత్తగా 


36 





పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తు 
న్నాను. ేబేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. 
ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం 
మీద ఒలీవ నూనె నీవు పోసావు. అక్కడ నాకు నీవు 
ఒక వాగ్దానం చేసావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి 
వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.” 

ల 1ర్రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: 

“మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది 

ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయి వాళ్లుగా 
చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేసాడు, 
మరియు అప్పుడు మాకు రావలసిన సామ్ము అంతా 
వాడేసుకొన్నాడు. మా తండి దగ్గర్నుండి ఈ ఆస్తి 
అంతా దేవుడు తీసివేసాడు, ఇప్పుడు అది మనది 
మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు 
నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!” 

అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధ 
పడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద 
ఎక్కించాడు. అప్పుడు వాళ్లు, అతని తండ్రి నివ 
సించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలు 
బెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ 
వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో 
నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు 
తీసుకొని వెళ్లాడు. 

ఈ సమయంలో లాబాను తన గొ(రైల బొచ్చు 
కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు 
అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని 
దెంగిలించింది. 

?సిరియావాడై న లాబానును యాకోబు మోసం 
చేసాడు. అతడు “వెళ్లి పోతున్నట్లు లాబానుతో చెప్ప 
లేదు. ?'యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న 
సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు 
యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవె షీ వైపు 
ప్రయాణం అయ్యారు. 22 యాకోబు పారిపోయినట్టు 
మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. 23క్రనుక 
లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకో 
బును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల 
తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును 
చూశాడు. *ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు 
దేవుడు ప్రత్యక్షమయ్యి, “నీవు యాకోబుతో చెప్పే 
ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు. 


దొంగిలించిన దేవుళ్ల కోసం వెదకటం 
మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను 
పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసి 
కొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా 
గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు. 
యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను 


37 


మోసం చేసావు? యుద్దంలో చెరపట్టిన స్త్రీ లవలె నా 
కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? 27నాక్రు 
చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో 
చెప్పి ఉంటే నీకు నేను విందు చే సేవాళ్లి. వాయి 
ద్యాలతో సంగీతం, నాట్యుం ఉండేవి. ¥ికనీసం నా 
మనవళశ్తను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, 
నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా 
చేయటం చాలా బుద్ది తక్కువ పని. నిజంగా నిన్ను 
బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ 
తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా 
కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చ 
రించాడు. *నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ 
నీకు ఉన్నట్టు నాకు తెలుసు. అందుకే నీవు బయల్లే 
రావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగి 
లించావు” 

యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత 
నీకు చెప్పకుండా బయల్లేరాను. నీ కుమార్తెలను నా 
దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. 
అంతేగాని నీ విగ్రహాలను మాతం నేను దొంగి 
లించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గర 
యినానీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయ 
బడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది 
ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే 
దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలిం 
చినట్లు యాకోబుకు తెలియదు. 

ఫోకనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెది 
కాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా 
గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస 
స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. 
కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు 
లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. రాహేలు 
తన ఒంటె సామాగగిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి 
మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, 
కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు. 

ఫోాయునా, నామీద కోపగించకు. నీ యెదుట 
నేను నిలబడలేక పోతున్నాను. నేను రుతు క్రమంలో 
ఉన్నాను” అని రాహేలు తన తండితో చెప్పింది. 
కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన 
ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు. 

అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. 
యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేసాను? ఏ 
ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు 
నీకెక్కడిది? 37న్రా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు 
చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేవునా దారికి 
ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు 
కనబడేటట్టు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది 
సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు. ఇరవై సంవత్స 





ఆదికాండము 31:27-48 


రాలు నీ కోసం నేను పని చేసాను. ఆ కాలమంతటిలో 
గొ (రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి గూడా పుట్టుకలో 
చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి గూడా 
నేను తినలేదు. *ఎప్పుడై నా సరే అడవి మృగాలు 
గొరైల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన 
జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు 
కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే రాత్రింబవళ్లు 
నీ మందల్ని కాపలా కాచాను. “పగలు ఎండకు నా 
బలం న్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు 
నిద్ర దూరమయింది. *120 సంవత్సరాలు ఒక బానిసలా 
నేను నీకు పని చేసాను. నీ కుమార్తెలను సంపాదించు 
కోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని 
చేసాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని 
సంపాదించటంకోసం పని చేసాను. ఆ కాలంలో నా 
జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. “అయితే నా 
పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు 
భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే 
గనుక నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను వట్టి 
చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు 
చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే 
సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేసాడు.” 


యాకోబు, లాబాను సంధి 

“యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మా 
యిలు నా కుమార్తెలు. వారి ఏ ఎర్హలు నాకు చెందినవాళ్లు. 
ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న 
సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి 
పిల్లలను నా దగ్గర ఉంచు కొనేందుకు నేను చేయ 
గలిగింది ఏమీ లేదు. “కనుక నీతో ఒడంబడిక చేసు 
కొనేందుకు నేను సిద్దంగా ఉన్నాను. మనకు ఒడంబడిక 
ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ 
ఒక రాళ్ల కుప్ప వేద్దాం.” 

“కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, 
అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్టు సూచనగా దాన్ని 
నిలువబెట్టాడు. “మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా 
వేయుమని అతడు తన సేవకులతో చెప్పాడు. 
అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం 
చేసారు. ఆ స్థలానికి యగర్‌ శాహదూత”* అని లాబాను 


పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు* 


అని పేరు పెట్టాడు. 

“మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసు 
కొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” 
అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి 





యగర్‌ శాహదూత _ ఒప్పందపు రాళ్ల కుప్ప. 
గలేదు ఇది గిలాదుకు మరో పేరు. దీని అర్థం ఒప్పందపు 
రాళ కుప్ప. 


ఆదికాండము 31:49-32:18 


గలేదు అని యాకోబు పేరు పెట్టాడు. “అప్పుడు 
లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయే 
టప్పుడు యెహోవా మనల్ని కాపాడును గాక!” 
అన్నాడు. కనుక ఆ స్థలానికి మన్నా. అని కూడ పేరు. 

సఆప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను 
నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం 
ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు 
నిన్ను చూస్తూనే ఉంటాడు. 51ఇవిగో, ఇవి మన యిద్దరి 
మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక 
చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొ 
నేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ. *మనం 
మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ 
రాళ్టకుప్ప ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. 
నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే 
నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడ 
టానికి రాకూడదు. *ఈ ఒప్పందాన్ని గనుక మనం 
మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి 
పూర్వికుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్చు 
చెప్పును గాక.” 

యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయం 
కరుడు అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు 
మీదనే వాగ్దానం చేసాడు. అప్పుడు యాకోబు ఒక 
పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్చిం 
చాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన 
వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ 
కొండమీదనే గడిపారు. మర్నాడు ఉదయాన్నే 
లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు 
ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి 


తన యింటికి వెళ్లిపోయాడు. 
3 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి 
పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా 
దేవుని దూతలను చూశాడు. *యాకోబు వారిని చూసి 
నప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ 
స్థలానికి “మహనయీము అని యాకోబు పేరు 
పట్టాడు. 
యాకోబు అన్న ఏశావు శేయెరు అనే ప్రాంతంలో 
నివసిస్తున్నాడు. ఇది ఏదోం పర్వత (ప్రాంతం. 
యాకోబు ఏశావుకు వార్తాహరులను పంపాడు. *ఏశా 
వుకు ఇలా చెప్పండి అని వార్తాహరులతో చెప్పాడు 
యాకోబు: “మీ సేవకుడైన యాకోబు, నా యజ 
మాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు 
నేను లాబానుతో నివసించాను. పశువులు, గాడిదలు, 


ఏశావును మరీ కలుసుకొనుట 





మహనయోీోము “రెండు సేనలు లేక 


“ర్భికిరాలు.” 


అనగా 


38 


మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు 
ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు 
మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.” 
6వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును 
కలుసుకొనేందుకు మేము వెళ్ళాం. నిన్ను కలుసు 
కొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది 
మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు. 
7ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో 
ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా 
విభజించాడు. మందలను, పశువులను, ఒంఠులను 
రెండు గుంపులుగా విభజించాడు. ఏశావు వచ్చి ఒక 
గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి 
తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు. 
“యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రీ అబ్రాహాము 
దేవా! నా తండ్రీ ఇస్సాకు దేవా! ఓ యెహోవా, 
నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి 
నీవే వచ్చేయమన్నావు. నీవు “వాకు మేలు చేస్తాన 
న్నావు. నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. 
నాకు ఎన్నో వేళ్లు చేసావు. మొదటిసారి నేను 
యోర్ణాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ 
నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిప 
డినంత నాకు ఉన్నది. 1ీదయచేసి నా అన్న ఏశావు 
నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా 
ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి 
తల్టులను పిల్లలను కూడ చంపెస్తాడని భయంగా ఉంది. 
1పోసేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుం 
బాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తా 
రంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుం 
రు” అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ. 
యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. 
ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను 
యాకోబు సిద్ధం చేసాడు. 1*యాకోబు200 ఆడ మేక 
లను, 20 మేకపోతులను, 200 ఆడ గొ(రైలను, 20పొట్టే 
శ్లను తీసుకొన్నాడు. 30ఒంటొలను, వాటి పిల్లలను, 
40 ఆవులను 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 
మగ గాడిదలు యాకోబు తీసుకొన్నాడు. “ఒక్కొక్క 
రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు 
అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో 
ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి 
నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య 
ఎడం ఉంచండి” అన్నాడు. "యాకోబు వారికి ఇవ్వ 
వలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి 
ఉన్న సేవకునితో యాకోబు “నా అన్న ఏశావు నీ 
దగ్గరకు వచ్చి, “ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి 
వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడివి?' అని అడిగితే, 
(కవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజ 
మాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపిం 


39 


చాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు 
అని నీవు చెప్పాలి” అన్నాడు. 

అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, 
మూడవ సేవకునికి, మిగిలిన సేవకంలందరికి 
యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసు 
కొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి.” ఇది 
నీ కోసం కానుక, నీ సేవకుడెన యాకోబు వెనుక 
ఉన్నాడు అని మీరు చెప్పాలి అన్నాడు యాకోబు. 

“ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే ఒకవేళ 
ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడమో” అను 
కొన్నాడు యాకోబు. *!కనుక యాకోబు ఏశావుకు 
కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం 
ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు. 

22ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి 
బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, 
తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ 
వెంటబెట్టుకొని బయల్లేరాడు. యబ్బోకు నదిని దాట 
వలసినచోట యాకోబు దాటాడు. తన కుటుం 
బాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత 
యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది 
దాటించాడు. 


దేవునితో పోరాటం 

2*అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. 
అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా 
ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో 
పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి 
అతనితో పోరాడాడు. *ఆ మనిషి యాకోబును ఓడిం 
చలేనట్టు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు 
కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారి 
పోయింది. 

అప్పుడు ఆ మనిషి “నన్ను వెళ్లనివ్వు. సూర్యుడు 
వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు. 

కాని యాకోబు, “నేను నిన్ను వెళ్త్లనియ్యను. నీవు 
నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు. 

2గోనీ పేరేమిటిళ ఆ మనిషి అడిగాడు. “నా పేరు 
యాకోబు” అన్నాడు యాకోబు. 

2 అప్పుడు. “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. 
ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు.” దేవునితోను, మను 
ష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు 
నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి. 

2౫అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో 
చెప్పు” అని అడిగాడు. అయితే ఆ మనిషి, “నీవు నా 
పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకో 
బును అతడు ఆశీర్వదించాడు. అందుచేత ఆ స్థలానికి 





ఇశ్రాయేలు అనగా “దేవునితో పోరాడువాడు”. 


ఆదికాండము 32:19-33:8 


'పెనూయేలుో అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ 
దేవుణ్హీ నేను ముఖాముఖిగా చూసాను. అయినప్పటికి 
నా ప్రాణం దక్కింది" అన్నాడు యాకోబు. 

అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు 
ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల 
అతడు కుంటుతున్నాడు. "అందుచేత తొడ గూటి 
మీద ఉన్న కండరమును ఇశ్రాయేలీయులు ఈ 
రోజువరకు తినరు, ఎందుకంటే అక్కడే యాకోబుకు 
దెబ్బ తగిలింది. 


యాకోబు సాహసం చూపించుట 
యాకోబు చూడగా ఏశావు రావడం కన 
33 బడింది. ఏశావు, అతనితో 400 మంది మను 
ష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని 
నాలుగు గుంపులుగా చేసాడు. లేయా, ఆమె పిల్లలు 
ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక 
గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి 
రెండు గుంపుల్లో ఉన్నారు. *దాసీలను వారి పిల్లలను 
యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు 
లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా 

రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు. 

యాకోబును తానే ఏశావు వస్తున్న వైపు 
ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన 
మొదటి వాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు 

నడుస్తూ ఏడు సార్టు నేలమీద సాగిలపడ్డాడు. 
యాకోబు చూడగానే అతకణ్ణి కలుసుకొనేందుకు 
ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తు 
కొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, 
వారిద్దరు సంతోషముతో ఏడ్చేసారు. ఏశావు చూడగా 


స్త్రీలు పిలలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్ళంతా 
cs యి శ్‌: 


ఎవరు” అని అతడు అడిగాడు. 

“దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు 
నాకు మేలు చేసాడు” అంటూ జవాబు చెప్పాడు 
యాకోబు. 

6తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు 
ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్తంతా అతని ముందు సాష్ట్రాం 
గపడ్డారు. "తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు 
ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, 
రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెల్లి సాష్టాంగ 
పడ్డారు. 

కోనేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన 
ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని 
కోసం అని ఏశావు అడిగాడు. 

దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని చెప్పి 
అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు. 





పెనూయేలు అనగా “దేవుని ముఖము”. 


ఆదికాండము 33:9-34:14 


కాని ఏశావు, సోదరా, “నాకు నీవు కానుకలు ఇవ్వా 
ల్సిన పని లేదు. నాకు కావల్సినంత ఉన్నది” అన్నాడు. 

“యాకోబు అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను 
బతిమలాడుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీ 
కరిస్తుంటే, నీవు నా కానుకలు గూడా అంగీకరించాలి. 
మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతో 
షంగా ఉంది. దేవుని ముఖము చూసినట్టు ఉంది. 
నీవు నన్ను అంగీరించటం చూస్తే నాకు ఎంతో సంతో 
షంగా ఉంది. 

"అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను గూడ 
స్వీకరించుమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో 
మేలు చేసాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా 
ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని చెప్పి 
యాకోబు ఏశావును బతిమలాడాడు. కనుక ఏశావు ఆ 
కానుకలను స్వీకరించాడు. '*అప్పుడు ఏశావు, “ఇంక 
నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో 
వస్తాను” అన్నాడు. "కాని యాకోబు అతనితో ఇలా 
చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. 
పైగానా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త 
నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా 
దూరం నడిపిస్తే అవి చస్తాయి. '*అంచేత నీవు ముందు 
వెళ్లిపో. నేను మెల్లగా నీ వెనుక వస్తా. పశువులు, మిగిలిన 


40 


దీనాను చెరపటం 
యాకోబు లయ్యాల కుమార్తె దీనా. ఒక 
34 రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా 
బయటకు వెళ్లింది. 2౪ దేశం రాజై న హమోరు కుమా 
రుడు షెకెము దీనాను చూసాడు. అతడు ఆమెను 
బంధించి, బలవంతంగా ఆవుతో సంభోగించాడు. 
కెము దీనాను (ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి 
చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు. 
“నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మా 
యినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో 
చెప్పాడు. 
౨5ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కా 
ర్యాన్ని గూర్చి యాకోబు విన్నాడు. అయితే 
యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో 
ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత 
వరకు యాకోబు ఏమీ చేయలేదు. “అదే సమయంలో 
జుకము తండ్రీ హమోరు యాకోబుతో మాట్టాడేం 
దుకు వెళ్లాడు. "జరిగిన దాన్ని గూర్చి యాకోబు 
కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు 
చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో శయ 
నించి, షెకెము ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం 
తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. 











జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను 
నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసి 
పోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను 
నిన్ను కలుసుకొంటాను.” 

(ఏశావు, “అలాగై తే నీకు సహాయంగా నా మనుష్యు 
లను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు. 

కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా 
చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు. కనుక 
ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం 
కట్టాడు. అయితే యాకోబు సుక్కోతు వెళ్లాడు. 
అక్కడ తనకోసం ఒక యిల్టు, తన పశువుల కోసం 
కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు* 
అని పేరు. 

“ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి 
కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయా 
ణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా 
ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు 
చేసుకొన్నాడు. షెకెము తండ్రియైన హమోరు 
కుటుంబం దగ్గర యాకోబు ఆ పొలాన్ని కొన్నాడు. 
యాకోబు నూరు వెండి నాణ్యాలు చెల్లించాడు. 
2డేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక 
బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి “ఏల్‌, ఇశ్రాయేలీయుల 
దేవుడు” అని పేరు పెట్టాడు. 





సుక్కోతు అనగా తాత్కాలిక “పాకలు.” 


షెకెము చాలా చెడ్డపని చెసాడు కనుక ఆ సోదరులంతా 
పాలాలనుండి వచ్చేసారు. 

అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. 
“నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. 
దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి. 
*మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్టు ఈ వివాహం 
వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మా 
యిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి 
చేసుకోవచ్చు. !'ఈ దేశంలోనే మీరు కూడ మాతో 
కలసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేం 
దుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్చ 
ఉంటుంది” అన్నాడు. 

"కము కూడ యాకోబుతో, అన్నదమ్ములతో 
మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను 
స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను 





క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా. 


2మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన 
కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది 
ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.” 
1షపకెముతో, అతని తండ్రితో అబద్ధం చెప్పాలని 
యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి 
సోదరి దీనాకు షెకెము చేసిన నీచకార్యాన్ని బట్టి ఆ 
సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు. కనుక ఆ 
సోదరులు, “నీకు ఇంకా సున్నతి కాలేదు గనుక నిన్ను 
మా సోదరిని పెళ్లి చేసుకోనివ్వం. మా సోదరి నిన్ను 


41 


చేసుకోవడం తప్పు అవుతుంది. అయితే నీవు ఈ 
ఒక్క పని చేస్తే నిన్ను ఆమెను పెళ్లి చేసుకోనిస్తాం. 
మీ పట్టణంలో (ప్రతి పురుషుడూ మాలాగే సున్నతి 
చేసుకోవాలి. అప్పుడు మీ పురుషులు మా స్త్రీలను, 
మా పురుషులు మీ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. 
అప్పుడు మనమంతా ఒక్క ప్రజ అవుతాం 'సున్నతికి 
మీరు నిరాకరిస్తే, దీనాను మేము తీసివేసుకొంటాం” 
అని అతనితో చెప్పారు. 

15కు ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా 
సంతోషం కలిగించింది. దీనా సోదరులు అడిగినట్టు 
చేయాలంటే షెకెముకు చాలా సంతోషంగా ఉంది. 


పగసాధించుట 

షెకెము, అతని కుటుంబంలో కెల్లా చాలా గౌరవం 
గలవాడు. ?హమోరు, షెకెము వారి పట్టణంలో సమా 
వేశ స్థలానికి వెళ్లారు. ఆ పట్టణంలోని పురుషులుతో 
వారు మాట్లాడి,” అన్నారు ఏఈ ఇశ్రాయేలీయులు 
మనతో నిజంగా శే స్నేహంగా ఉండాలని కోరుతున్నారు. 
వాళ్లను మన దేశంలోనే నివసించి వ్యాపారం చేసు 
కోనిద్దాం. మనందరికి సరిపోయేంత భూమి మనకు 

ఉంది. మనం వాళ్ల స్త్రీ స్త్రీలను స్వేచ్చగా వివాహం చేసు 
కోవచ్చు. అలానే వారీ పురుషులు వివాహం చేసుకొ 
ధా మన స్తీ స్త్రీలను సంతోషంగా మనం ఇవ్వవచ్చు. 

22అయితే మన్‌ పురుషులంతా ఒక పని చేయడానికి 
ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్తంతా 
సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి. మనం ఇలా 
చేస్తే, వాళ్ల ఆల మందలు, జంతువులు, వస్తుజాలం 
అన్నీ మనకి దక్కి, మనం ధనికులం అవుతాం. కనుక 
మనం వాళ్లతో ఈ ఒడంబడిక చేయాల్సిందే, వాళ్ళు 
మనతోనే ఉంటారు.” *సమావేశ స్థలంలో ఈ 
మాటలు విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో 
ఏకీభవించారు. ఆ సమయంలో ప్రతి పురుషునికి 
సున్నతి జరిగింది. 

*మూడు రోజుల తర్వాత, సున్నతి పొందిన మగ 
వాళ్లు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఈ సమయంలో 
ఆ మనుష్యులు బలహీనంగా ఉంటారని యాకోబు 
ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవీలకు తెలుసు. కనుక 
వారు పట్టణంలోకి వెళ్లి, ఆ పురుషులందర్నీ అక్కడే 
చంపేసారు. *డీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి 
హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట 
వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లి 
పోయారు. ?”యాకోబు మిగిలిన కుమారులు ఆ పట్ట 
ణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. 
వారి సోదరికి షెకెము చేసిన దాని విషయంలో వారు 
ఇంకా కోపంగా ఉన్నారు. కనుక వారి జంతువు 
లన్నింటనీ ఆ సోదరులు తీసుకుపోయారు. వారి గాడిద 
లను, పట్టణంలో, పొలాల్లో మిగిలినదంతా వారు దోచు 


ఆదికాండము 34:15-35:7 


కొన్నారు. ప్రజలకు ఉన్నదంతా ఆ సోదరులు 
యు. చివరికి వారి భార్యలను, పిల్లలను 
కూడా ఆ సోదరులు తీసుకొని వెళ్లిపోయారు. 
అయితే షివ్యూనుతోనూ, లోవీతోనూ 
యాకోబు అన్నాడు, “మీరు నాకు చాలా కష్టం తెచ్చి 
పెట్టారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నన్ను అస 
హ్యీించుకొంటారు. కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు 
అంతానాకు వ్యతిరేకంగా లేస్తారు. మనమేమో చాలా 
కొద్దిమందిమే ఉన్నాం. దేశంలో ఉన్నవాళ్లంతా 
ఏకమై మనమీద యుద్ధానికి వస్తే, నన్ను నాశనం 
చేస్తారు. నాతోబాళలు మున ప్రజలందర్నీ నాశనం 
చేస్తారు.” **అయితే ఆ సోదరులు, “ఈ ప్రజలు మా 
సోదరిని ఒక వేశ్యలా చేస్తే, చూస్తూ ఊరుకోమంటావా? 
లేదు, మా సోదరికి అలా చేయటం వారిది తప్పు” 


అని చెప్పారు. 
“బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, 

35 ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న 
ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ 
ప్రత్యక్షమైన ఏల్‌ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ 
దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు 
చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు. 

కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, 
సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న 
చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతల 
న్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి 
చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి. 3మునరి 
యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో 
నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి 
దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన 
ప్రతి చోటా నాతో ఉన్నాడు.” 

“కనుక (ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవత 
లన్నిటిని యాకోబుకు ఇచ్చివేసారు. వారంతా వారి 
చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేసారు. 
షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద యాకోబు 
వీటన్నిటిని పాతి పెట్టాడు. 

ీయాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి 
వెళ్లిపోయారు. ఆ ఊరి (ప్రజలు వీరిని వెంబడించి, 
చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయ 
పడి, యాకోబును వెంబడించలోదు. “కనుక 
యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్ళారు. లూజు 
ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను 
దేశంలో ఉంది. “అక్కడ యాకోబు ఒక బలిపీఠం 





బేతేలులో యాకోబు 





భయపడి దేవుడు కల్పించిన భయం వాళ్లమీదే పడింది 
అని దీని అర్థం. 


ఆదికాండము 35:8-36:3 


కట్టాడు. ఆ స్థలానికి ఏల్‌ బేతేలు అని యాకోబు 
పేరు పట్టాడు. అతడు తన సోదరుని నుండి పారి 
పోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు 
అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును 
నిర్ణయించాడు. 

రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతే 
లులో సింధూర వృక్షం కింద ఆమెను వారు పాతి 
పెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూతో అని వారు 
పేరు పెట్టారు. 

యాకోబుకు కొత్త పేరు 

*పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, 
దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయ్యి, యాకోబును 
ఆశీర్వదించాడు. 10ని పేరు యాకోబు. కాని, ఆ 
పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు 
అని పిలువబడవు. 'నీ కొత్త పేరు ఇశ్రాయేలు అని 
ఉంటుంది” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని 
పేరు పెట్టాడు. 

"అతనితో దేవుడన్నాడు: నేను సర్వశక్తి మంతు 
డనై న దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: 
నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా 
పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు 
రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. అబ్రాహాము, 
ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు 
ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత 
జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను. 
“అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. 1" 
15క్హ్మ స్థలంలో ఒక స్మారక శిలల యాకోబు నిల 
బెట్టాడు. ద్రాన్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం 
చేసాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో 
మాట్టాడాడు గనుక ఇది "క్ర ప్రత్యేక స్ట స్థలం. యాకోబు 
ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. 


రాహేలు |ప్రసవిస్తూ చనిసోయింది 

యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణ 
మయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్తె హేం) చేరుతార 
నగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది. 
"లయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడు 
తోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు 
పనిమనిషి ఇది చూసి, “రాహేలూ భయపడకు. నీవు 
మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది. 

కోకుమారుని కంటూనే రాహేలు చనిపోయింది. 
చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోనో అని ఆమె 





స్మారక శిల జ్ఞాపకము చేసుకొనేందుకు గుర్తుగా నిలువబెట్టు 
బండ. 


బెనోని అనగా “నా శ్రమ పుత్రుడు.” 


42 


పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యా 
మీను” అని పేరు పెట్టాడు. 

సీఎ ఫాతా మార్గంలో రాహేలు సమాధి చేయ 
బడింది (ఎ్మఫ్రాతా అంటే బెత్లైహేం. 20రాహేలు 
గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక 
బండను ఉంచాడు. ఆ (ప్రత్యేక బండ నేటికీ అక్కడ 
ఉంది. 21అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన 
ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా 
దక్షిణంగా అతడు శిబిరం వేసాడు. 

ఇ శాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండి 
పోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇ(శ్రా 
యేలు దాసి బిల్లాతో రూబేను శయనించాడు. ఇశ్రా 
యేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు. 


ఇశ్రాయేలు కుటుంబం 

యాకోబుకు (ఇశ్రాయేలుకు) 12 
కుమారులు. 

అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు 
కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, 
యూదా, ఇశ్ళాఖారు, జెబూలును. 

అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు 
కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను. 

బోరాహీలు పనిమనిషి బిల్లా మూలంగా అతనికి ఇద్దరు 
కుమారులు ఉన్నారు. దు నఫ్లాలి. 

26లేయా పనిమనిషి జిల్సా మూలంగా అతనికి ఇద్దరు 
కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. 

వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయే 
లుకు) పుట్టిన కుమారులు. 

?కిర్యతర్భాలోని (హెబ్రోను) మమేలోనున్న తన 
తండ్రీ ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రా 
హాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది. **ఇస్సాకు 
180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. *ఇస్సాకు 
చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చని 
పోయినప్పుడు వృద్దుడు. అతని తండ్రి సమాధి చేయ 
బడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకో 
బులు అతళణ్లీ కూడ సమాధి చేశారు. 


మంది 


ఏశావు కుటుంబం 

3 ఏశావు కుటుంబ జాబితా ఇది: (ఎదోము 

అని కూడ అతనికి పేరు ఏశావు కనాను 
దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. ఏశావు కుటుంబ 
జాబితా ఇది: (ఎదోము అని కూడ అతనికి పేరు) 
ఏశావు భార్యలు ఎవరంటే: ఆదా, హిత్తీవాడై న ఏలోను 
కుమార్తె అహోలీబామా, హివ్వీవాడైన సిబ్యోను 
కుమారుడు అనా కుమార్తె, బాశెమతు, ఇశ్మాయేలు 





బెన్యామీను అనగా “నా కుడి చేతి పుత్రుడు.” 


43 


కుమార్తె, నెబాయోతు సోదరి. *ఎలీఫజు అనే కుమా 
రుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమా 
రుని బాశెమతు ఏశావుకు కన్నది. *అహోలీబామా 
ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, 
యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు 
కనాను దేశంలో పుట్టారు. 

6-%ఏశ్రావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి 
ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు 
చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన 
సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లి 
పోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు 
తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివ 
సించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్య 
లను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలంద 
రిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో 
కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ 
ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము 
అని కూడ పేరు). (మరియు ఎదోము, శేయీరు 
దేశానికి మరో పేరు) 

*ఎదోమి (ప్రజలకు ఏశావు తండి. శేయీరు 
(ఎదోము) కొండ (ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు 
కుటుంబంలోని వాళ్ల పేర్చు యివి: 

10ఏశావు కుమారులు ఎలీఫజు, ఏశావు, ఆదాలకు 
పుట్టిన కుమారుడు. రగూయేలు, ఏశావు, బాశెమ 
తులకు పుట్టిన కుమారుడు. 

11ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, 
ఓమారు, సెపో, గాతాము మరియు కనజు. !12ఎలీఫజుకు 
తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫ 
జులకు అమాలేకు పుట్టాడు. 

'రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, 
జెరహు, షమ్మా, మిజ్జ. 

వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు. 

1*అనా కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ 
భార్య. (అనా సిబ్యోను కుమారుడు.) ఏశావు, అహోలీ 
బామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, 
కోరహు. 

15ప్టశ్రావ్రు ద్వారా వచ్చిన వంశాలు యివిః 

ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు 
పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు. 
16కోర్రహృ, గాతాము, అమాలేకు. 

ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భ 
వించాయి 

ఏశావు కుమారుడు రగూయేలు ఈ కింది కుటుం 
బాలకు తండి: నహతు, జెరహు, షమ్మా, మిజ్ఞ. 

ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి 
ఉద్భవించాయి. 1ీఅనా కుమార్తె, ఏశావు భార్య 
అహోలీబామాకు యూషు, యగ్గాము. కోరహు 


ఆదికాండము 36:4-39 


పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు 
పెద్దలు. 19 జ్య కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భ 
వించాయి. 

?ఏశావుకంకు ముందు హోరీవాడై న శేయీరు 
ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు: 
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, *!దిషోను, 
ఏసెరు, దీషాను. వీరు ఎశావు (ఎదోము) ప్రాంతం 
నుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు. 

22ప్రూర్హీ హేమీము. వీరికి లోతాను తండి. 
(తిమ్నా లోతాను సోదరి.) 

ోఅల్ల్వాన్‌, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. 
వీరి తండ్రీ శోబాలు. 

పోసిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. 
(అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో 
ఉష్ణధారలను కనుగొన్నవాడు.) 

బొదిషోను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి. 

*దిషోనుకు నలుగురు కుమారులు: హెన్టూను, 
ఎష్పాను, ఇ[త్రాను, కెరాను. 

*/ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, 
అకాను. 

ోదీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను. 

29 హోరీ కుటుంబాల పెద్దల పేర్టు ఇవి: లోతాను, 
శోబాలు, సిబ్యోను, అనా, *ిదిషోను, ఏసెరు, దీషాను, 
శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల 
పెద్దలు వీరంతాను. 

అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. 
ఇశ్రాయేలీయుల రాజులకంఖు చాలా ముందే 
ఎదోములో రాజులు ఉన్నారు. 

32జెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన 
ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు. 
33బైల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. 
యోబాబు బి ప్రావాడై న జారహు కుమారుడు. 
34రయూ బాబు చనిపోయినప్పుడు హుషాము 
పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి. 
సోహుషాము చనిపోయాక హదదు ఆ (ప్రాంతాన్ని పాలిం 
చాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు 
దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) 
హదదు అవీతు పట్టణంవాడు. *హదదు మరణించాక 
శమ్హా ఆ దేశాన్ని పాలించాడు. శమ్హా మ శ్రేకనుండి 
వచ్చినవాడు. 

*7ళమ్ఞా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని 
పాలించాడు. యూఫ్రటీసు నదీ [ప్రాంతం లోని 
రహెబోతువాడు షావూలు. *ోషావూలు మరణా 
నంతరం బయల్‌ హానాను ఆ దేశాన్ని పాలించాడు. 
అక్కోరు కుమారుడు బయల్‌ హనాను. శోబయల్‌ 
హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని 
పాలించాడు. హదదు పాపు నగరవాసి. అతని భార్య 





ఆదికాండము 36:40-37:23 





పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు 
తండి మేజాహాబు.) *ేత్రిమ్నూ, అల్వా, యతేతు, 
అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, 
మిబ్బారు, మగ్గీయేలు, ఈరాము: ఈ ఎదోమీ 
కుటుంబాలకు పితరుడు ఏశావు. వీటిలో ఒక్కో 
కుటుంబం, తన కుటుంబం పేరుతోనే పిలువబడే 
ప్రాంతంలో నివసించింది. 


కలలుగనే యోసేపు 
యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే 

37 నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ 
ఒకటే దేశం. ఇదీ యాకోబు కుటుంబ గాధ. 

యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొొ(రల్ని, 
మేకల్ని కాయటం అతని పని. తన సోదరులైన బిల్లా 
జిల్ఫా, కుమారులతో కరిసి యోసేపు ఈ పని చేసాడు. 
(బిల్లా, జిల్బా అతని తండ్రి భార్యలు. అతని సోదరులు 
చేసె చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో 
చెప్పేవాడు. వ3అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) 
చాలా వృద్దుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. 
కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరి 
కంటే యోసేపును ఎక్కువగా (ప్రేమించాడు. 
యాకోబు తన కుమారునికి ఒక (ప్రత్యేకతగల అంగీ 
ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది. 
*యోసేపు సోదరులు వారి తండి వారందరికంటే 
యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. 
అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్లు 
యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు. 

ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల 
వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన 
అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు 
అతల్ణి మరింతగా ద్వేషించారు. 

నాకో కల వచ్చింది, "మనమంతా పొలంలో 
పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. 
నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి 
నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగ 
పడ్డాయి” అని చెఫ్వాడు యోసేపు. 

క అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువ 
అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చీ 
యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు 
అతణీ ఇంకా ఎక్కువ ద్వేషిస్తున్నారు. 

అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. 
ఈ కలను గూర్చి యోసేపు తన సొదరులకు చెప్పాడు. 
“నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, 
మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను 
చూసాను” అంటూ చెప్పాడు యోసేపు. 

క కల విషయమై యోసేపు తన తండ్రితో 
కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతల విమ 


44 


ర్భించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు 
అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ము 
తున్నావా?ొ అన్నాడు అతని తండి. ''యోసేపు 
సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే 
ఉన్నారు. అయితే యోసేపు తండి వీటన్నింటిని 
గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై 
ఉంటుందా అని ఆస్పరసటుతూ వున్నాడు. 

“ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి 
గ” _౦ల్ని వుపుకొబందుకం షెకెం వెళ్లారు. 
13యాకోబు, “నీ సోదరులు షెకెంలో నా గ్‌ 
కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో 
చెడు? 

“అలాగే నేను వెళ్తా” అన్నాడు యోసేపు. 

“యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా 
ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ 
సమాచారం నాకు చెప్పాలి అన్నాడు. అందుచేత 
యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు 
అతడ్ని పంపించాడు. 

గోషెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు 
పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి 
వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి. 

1రోనేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు 
గొరైల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్ప 
గలవాళొ అన్నాడు యోసేపు. 

"ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. 
వాళ్లు దోతాను వెళ్తాం అని చ్రైవ్పంక వం నేను 
విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను 
వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు. 





బానిసగా యోసేపును అమ్మటం 

8 యోసే సపు రావటం అతని పన్నులు అంత దూరం 
నుంచే చూసారు. అతల చంపేందుకు ఒక పథకం 
వేయాలని వారు తీర్మానించుకొన్నారు. *ఆ సోదరులు 
వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే 
యాసే సెపు ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు మనకు 
వీల లై నప్పుడే మనం వాళి చంపివేయారలి. వాని శవాన్ని 
ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. 
అడవి మృగం ఏదో వాళ్లే చంపే స్పేసిందని మన తండ్రితో 
మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము 
లేనివని వానికి మనం చూపె వట్టవన్సు' 

21కానీ రూబేను యోసేపును కాపాడాలి అను 
కొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు. వానికి హాని 
చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” 
అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని 
తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం 
ఇది. బయో సేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. 
వారు అతని మీద పడి, అందమైన 'అతని పొడవాటి 


45 


అంగీని చింపేసారు. తర్వాత, ఎండిపోయి ఖాళీగా 
ఉన్న ఒక బావిలో అతల్ణి పడవేసారు. యోసేపు 
బావిలో పడి ఉంటే. అతని సోదరులు భోజనం 
చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, 
గిలాదునుండి ఈజిప్పకు [ప్రయాణం చేస్తోన్న 
వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంలులు 
గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి. 
26కనుక యూదా తన సోదరులతో “మనం మన 
సోదరుని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం 
లాభం? *ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాళ్లి 
అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత 
సోదరుని చంపిన అపరాధం మనమీద ఉండదు” 
అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. 
మర్యం వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు 
యోసేపును బావిలోనుండి బయటకు తీసారు. 20 
వెండి నాణాలకు వారతక్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మి 
వేసారు. వ్యాపారవేత్తలు అతల్ణి ఈజిప్టుకు తీసుకు 
వెళ్లారు. 

ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో 
లేడు. యోసేపును వారు అమ్మి వేసినట్టు అతనికి తెలి 
యదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, 
యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడాలేని 
విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి 
తన గుడ్డలను చింపివేసుకొన్నాడు. రూబేను తన 
సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, 
నేనేం చేయాలి?” అని అడిగాడు. *!ఆ సోదరులు ఒక 
మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అంద 
మైన అంగీకి పూసారు. తర్వాత ఆ సోదరులు ఆ 
అంగీని తమ తండ్రికి చూపించారు. "ఈ అంగీ మాకు 
దొరికింది. ఇది యోసేపుదాో అంటూ అడిగారు ఆ 
సోదరులు. 

ఫోతండి అంగీని చూచి, అది యోసేపుదేనని 
తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే. ఒకవేళ 
అడవి మృగం ఏదైనా అతల్ణి చంపివేసిందేమో. నా 
కుమారుడు యోసే సేపును అడవి మృగం ఏదో భక్షించి 
వేసింది!” అన్నాడు ఆ తండి. యాకోబు తన 
కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపి 
వేసుకొన్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్టు వ్యక్తం 
చేసేందుకు ప్రత్యేక వస్త్రాలు యాకోబు ధరించాడు. 
యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం 
దుఃఖంగానే ఉన్నాడు. 35 య్రాకోబు కుమారులు, 
కుమార్తెలు అందరూ అతళ్లీ ఓదార్చాలని ప్రయ 
త్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ 
కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా 
కుమారుని గూర్చి దుఃఖిస్తూనే ఉంటాను” అన్నాడు. 
అందుచేత అతని కుమారుడై న యోసేపు కోసం 
యాకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండీ 


ఆదికాండము 37:24-38:14 


పోయాడుళయోాసేమును కొన్న మిద్యాని 
వ్యాపారవేత్తలు దరిమిలా అతళ్లి ఈజిప్టులో ఫరో 
సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు అమ్మివేసారు. 

సుమారు అదే సమయంలో యూదా తన 
3 సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర 
ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్దాము నివాసి. అక్కడ 
యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను 
పెళ్లి చనుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు 
షూయ. ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, 
వారు అతనికి ఏరు ఆని పేరు పెట్టారు. తర్వాత 
ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు 
ఓనాను అని పేరు పెట్టారు. తర్వాత కేలా అనే 
పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. 
యూదాకు మూడో కుమారుడు పుట్టినప్పుడు, అతడు 
కజీబులో నివాసం ఉంటున్నాడు. 

యూదా తన మొదటి కుమారుడె న ఏరుకు 
భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేనాడు. ఆ 
అమ్మాయి పేరు తామారు. "కానీ ఏరు చాలా చెడ్డ 
పనులు చేసాడు. అతని విషయంలో యి“ హోవాకు 
సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపే 
సాడు. అప్పుడు యూదా అతని సోదరుడై న 
ఓనానుతో “పోయి, చచ్చిన నీ సోదరుని భార్యతో 
శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే 
వారు నీ సోదరుడై న ఏరు పిల్లలుగా పరీగణించ బడ 
తారు” అని చెప్పాడు. 

95 సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా 
పరిగణించబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామా 
రుతో సంభోగించి, ఇంద్రియమును బయట పడ 
వేసాడు. 

దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన 
ఓనానును చంపేసాడు. ''అప్పుడు యూదా “నీవు 
తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు 
చేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి 
చేసుకోకు” అని తన కోడలై న తామారుతో చేప్పాడు 
కేలా కూడ తన అన బలగ. చస్తాడేమోనని యూదాకు 
భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి 
ఇంటికి వెళ్లిపోయింది. 

'ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య 
చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపాయ్యాక, 
అతడు తన స్నేహితుడు, అదుల్జాము నివాసి హీరాతో 
కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొ[రైల బొచ్చు 
కత్తిరించాలని యూద తిమ్నాతునకు వెళ్ళాడు. 
గోతామారు తన మామగారు యూదా తన గారెల 
బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని 
తెలుసుకొంది. '“తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే 


యూదా మరియు తామారు 


ఆదికాండము 38:15-39:4 


ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, 
నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నా 
తునకు దగ్గర్గో ఎనాయిం అనే పట్టుణానికి పోయే 
మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు 
ష్నేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. 
అయినా గాని ఆమె అతల పెళ్ళి చేసుకొనే ఏర్పాట్లు 
యూదా చేయటం లేదు. 

సోయూదా ఆ మార్గాన ప్రయాణం చేసాడు. అతడు 
ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. 
(వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.) 
"కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో 
లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు 
తామారు అని యూదాకు తెలియదు.) “అసలు నీవు 
ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె. 

గయూరదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను 
పంపిస్తా” అని జవాబిచ్చాడు. 

“సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను 
పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు 
యింకేమైనా నాకు ఇవ్వాలి సుమా అని జవాబు 
చెప్పింది ఆమె. 

సోనేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా 
ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు 
యూదా. 

తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే 
నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర ఇవ్వు” అని 
చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు 
యూదా తామారుతో సంభోగించగా ఆమె గర్భవతి 
అయ్యింది. 19శ్రామారు ఇంటికి వెళ్లి, తన ముఖం 
మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్తాలే ఆమె 
ధరించింది. యూదా తామారుకు ఇచ్చిన మాట 
ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను 
ఆమె ఇంటికి పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి 
ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని 
యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కన 
బడలేదు. *'“ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ 
వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని 
అడిగాడు హీరా. 

“ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు 
అన్నారు. 

*కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు 
తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ 
వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు. 

ోఅందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే 
ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు 
ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం 
చేసాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” 
అన్నాడు. 





46 


తామారు గర్భవతి 

*మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు 
ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” 
అని యూదాతో చెప్పారు. 

అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి 
చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు. 

బోతామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. 
అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. 
“నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంత 
దారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి 
చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరివి? 
ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?” 

వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే 
తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడై న 
'షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా 
మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు. 

“”తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు 
ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. ఆమె 
ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు 
వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, 
“ఈ శిశువు ముందు పుట్టాడు” అంది. అయితే ఆ 
శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు 
మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి 
నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది 
మంత్రసాని. అంచేత వారు పెరెసు* అని వానికి 
పేరు పెట్టారు. 

తర్వాత రెండో శిశువు పుట్టాడు. చేతికి ఎర్రదారం 
కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే 
పేరు పెట్టారు. 


యోసేపును ఈజిప్టులో పోతీఫరుకు అమ్మేసారు 
39 యోసేపును కొన్న వ్యాపార వేత్తలు అతల 
ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల 
అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు. 
అయితే యెహోవా యోసేపుకు సహాయం చేసాడు. 
యోసేపు విజయ సారధి అయ్యాడు. తన యజమాని, 
ఈజిస్ట్ర వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం 
ఉన్నాడు. 
యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్టు పోతీ 
ఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో 
యెహోవా అతనికి తోడుగా ఉన్నట్టు పోతీఫరు (గ్రహిం 
చాడు. “అందుచేత యోసేపు విషయంలో పాతీఫరు 
చాలా సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు 
సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ 
పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద 








సెరెసు అనగా భేదము. 


47 


యోసేపు అధికారి. *ఆ ఇంటిమీద యోసేపు అధికారిగా 
చేయబడిన తర్వాత, యెహోవా ఆ ఇంటినీ, పోతీ 
ఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా 
యోసేపువల్లనే యెహోవా చేసాడు. పోతీఫరు 
పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వ 
దించాడు. “కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విష 
యాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీ 
ఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి 
దేనిగూర్చీ చింతించలేదు. 


పోతీఫరు భార్యను యోసేపు త్రుణీకరించటం 

యోసేపు చాలా అందగాడు, చూడ చక్కని వాడు. 
"కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య 
యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, 
“నాతో శయనించు” అని అతనితో అంది. 

కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: 
“నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ 
నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి 
అతడు నాకు బాధ్యత పెట్టాడు. *నా యజమాని తన 
ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. 
నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు 
అది దేవునికి వ్యతిరేకంగా పాపం.” 

“0ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్న 
ప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరిం 
చాడు. 1*ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందు 
కని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను 
ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. "అతని యజమాని భార్య 
అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” 
అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి 
బయటకు పారిపోయాడు. పైగా అతడు తన అంగీని 
ఆమె చేతిలోనే వదిలేసాడు. 

కెయోే వ అతని అంగీని తన చేతిలోనే విడిచి 
వెళ్లినట్టు ఆ స్త్రీ గమనించింది. జరిగిన దాని విషయమై 
న అబద్ధం చెప్పాలని నిర్ధయించుకొంది. బయటకు 
పరుగెత్తింది. 

“ఆమె తన ఇంటిలో ఉన్న పురుషులను పిలిచింది. 
ఆమె అంది, “చూడండి, మనలను ఆట పట్టించటానికే 
ఈ హెబ్రీ బానిసను తెచ్చారు. ఇతడు లోనికి వచ్చి 
నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించాడు. కానీ 
నేను గట్టిగా కేక పెట్టేసరికి అతను భయపడి పారి 
పోయాడు. అయితే అతని అంగీ నా దగ్గరే వదిలేసి 
పోయాడు.” “తన భర్త, అంటే యోసేపు “యజమాని 
ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఆ అంగీని ఉంచింది. 
7ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, “నీవు 
ఇక్కడికి తీసుకొని వచ్చిన ఈ హెబ్రీ బానిస నామీద 
పడటానికి ప్రయత్నం చేసాడు. అయితే అతడు 
నా దగ్గరకు రాగానే నేను గట్టిగా కేక వేసాను. అతను 


ఆదికాండము ౩39:5-40:8 


పారిపోయాడు గాని అతడు తన అంగీ విడిచిపెప్టేసాడు” 
అని చెపి ఎంది. 


జైల్లో యోసేపు 
ఏ యోసేపు యజమాని అతని భార్య చెప్పిం దంతా 
విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. రాజ 
(ధోహులను బంధించే ఒక చెరసాల ఉంది. కనుక 
యోసేపును ఆ చెరసాలలో వేసాడు పోతీఫరు. 
మ. సేపు అందులోనే ఉన్నాడు. 

21 అయితే యోసేపుకు యెహోవా తోడుగా 
ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయను 
చూపెడ్తూనే ఉన్నాడు. కొన్నాళ్తయ్యేటప్పటికి చెర 
సాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే 

ఇష్టం కలిగింది. కాపలాదారుల అధిపతి ఖై దీలందరి 
మీద యోసే సేపును నాయకునిగా ఉంచాడు. “యోసేపు 
వారికి నాయకుడు, అయినప్పటికీ వారు చేసిన పనులే 
అతడు కూడా చేసాడు. చేచెరసాలలో ఉన్న ప్రతిదాని 
విషయంలోను ఆ కాపలాదారుల నాయకుడు యోసే 
పును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందు 
చేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో 
అతనికి కార్యసాధన కలిగేటట్టు యెహోవా యోసే 
పుకు సహాయం చేసాడు. 


యోసేపు కలల భావం చెప్పటం 
ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు 
4() అపకారం చేసారు. ఆ సేవకుల్లో ఒకడు 
రొట్టెలు కాల్చెవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందిం 
చేవారి పెద్ద. 2వంటల పెద్ద, (దాకా పాత్రల, పెద్ద 
మీద ఫరోకు కోపం వచ్చింది. కనుక వారిని కూడా 
యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో 
రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల 
అధికారి. స్‌ కః ఇద్దరు ఖై దీలను యోసేపు బాధ్యతకు 
అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల 
వరకు అలా జైల్లోనే ఉన్నారు. *ఒక రాత్రి ఆ ఇద్దరు 
ఖై దీలకు కలలు వచ్చాయి. (ఆ ఇద్దరు ఖై దీలు ఈజిస్టు 
రాజు సేవకులు - ఒకడు రొ స్టైలు కాల్చేవాడు, మరా 
కడు [ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల 
వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది. "మర్నాడు 
ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెల్లాడు. ఆ ఇద్దరు 
మనుష్యులు ఏదో చింతిస్తున్నట్టు యాసే సేపు గమ 
నించాడు. “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తు 
న్నట్టు కనబడు తున్నారు?” అని వారిని అడిగాడు 
యోసేపు. 
కోరాత్రి మాకు కలలు వచ్చాయి కాని మేము 
కన్న కల మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, 
వాటే భావం ఏమిటో మాకు వివరించే వాళ్లైవరూ 
లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. 





ఆదికాండము 40:9-41:10 


యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్ప 
గలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు 
నాకు చెప్పండి” అని వారితో అన్నాడు. 


ద్రాక్షా పాత్ర అందించే సేవకుని కల 

కనుక (దాక్ట్షా పాతల సేవకుడు యోసేపుతో 
తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా 
కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది. !ఆ దాక్షావల్లికి 
మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగలకు 
పూలు పూసి, దాక్టాగలలు అయ్యాయి. 11నేను ఫరో 
పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను 
తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు 
ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.” 

2అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు 
నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు 
రోజులు. మూడు రోజులు గతించక ముందే ఫరో 
నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. 
ఇది వరకు నీవు ఫరో దగ్గర చేసిన పని నీవు మళీ 
చేస్తావు. “నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం 
చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం 
చేయి. నాకుగూడ ఈ చెరసాలలో నుంచి విముక్తి 
కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు. "నన్ను 
అన్యాయంగా బలవంతంగా నాయింటినుండి నా ప్రజ 
లైన హీబూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు 
చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో 
ఉండకూడదు.” 


రొబ్బులు కాల్బేవాని కల 

వరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చే 
వాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, 
“నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొబ్టల 
బుట్టలు మూడు ఉన్నట్టు నాకు కనబడింది. గై బు 
ట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ 
భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని 
తినేస్తున్నాయి.” 

(యోసేపు జవాబిచ్చాడు: “ఈ కల అర్ధం ఏమిటో 
నీకు నేను చెబుతాను. మూడు బుట్టలు అంటే మూడు 
రోజులు. మూడు రోజులు గడవక ముందే రాజుగారు 
నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత 
రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి 
వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.” 


యోసేపును మర్చిపోవటం 
మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు 
వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేసాడు. 
ఆ విందులో ఫరో తన రొస్టైలు కాల్చేవాడిని, రాకా 
పాత్రల సేవకుణ్ణి చరసాలలోనుంచి బయటకు రప్పిం 


48 


చాడు. *షేద్రాక్టాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల 
చేసాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. 
ద్రాక్షా పాత్రల సేవకుడు దాక్షారసపు పాత ఒకటి 
ఫరో చేతికి అందించాడు. 

2కానీ ఫరో రొబ్టలు కాల్చే వాడిని చంపేసాడు. 
ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే 
జరిగింది. అయితే రాకా పాత్రల సేవకుడు 
యోసేపుకు సహాయం చెయ్యటం మరిచిపోయాడు. 
యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. 
ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చి 
పోయాడు. 





ఫరో కలలు 

4 1 రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల 

వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడి 
నట్టు అతనికి కల వచ్చింది. *అప్పుడు ఏడు ఆవులు 
నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. 
ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ 
నిలబడి గడ్డి తింటున్నాయి. అప్పుడు ఇంక ఏడు 
ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ 
ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా 
ఉన్న ఏడు ఆవుల (ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిల 
బడ్డాయి. “అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా 
బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేసాయి. అంతలో 
ఫరో మేల్కొన్నాడు. 

5్‌ఫఠో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. 
ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు 
తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, 
బాగుండటం అతడు చూశాడు. 

6త్రర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు 
వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ 
వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడై 
పోయాయి. 

"అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న 
వెన్నులను తినివేసాయి. ఫరోకు మరల మెళుకువ 
వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు. 
మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కల 
వరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత 
గాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు 
పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. 
అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించ 
లేకపోయారు, దాని భావం చెప్పలేకపోయారు. 


సేవకుడు యోసేపును గూర్చి ఫరోతో చెప్పటం 

అప్పుడు |దాక్షాపాత్రల సేవకునికి యోసేపు 
జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: 
“నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. '0నా 
మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. 


49 


మీరు మమ్మల్ని చెరసాలలో వేసారు. చెరసాలలో 
మా యిద్దరికీ ఒకే రాత్రి కల వచ్చింది. ఒక్కో కలకు 
ఒక్కో అర్థం ఉంది. హెబ్రీ యువకుడు ఒకడు 
మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక 
ధళాధిపతికి అతడు సేవకుడు. వేము మా కలలు 
అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. 
ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు. అతడు 
చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుదల అవుతుందని, 
నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు 
నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణి 
స్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.” 


కలల భావం చెప్పేందుకు యోసేపును పిల్చారు 

1*కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలి 
పించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాల 
లోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షవరం చేసు 
కొని శుభమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు 
అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు. అప్పుడు 
ఫరో “ “నాకో కలవచ్చింది, అయితే ఆ కలను సాకు 
వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల 
నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్ప 
గలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు. 

యూ సేపు, “కలలను (గహించటంలో నా 
నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక 
దేవుడే ఫరోకుగూడ ఈ పని చేసి పెడ్లాడు అని 
జవాబిచ్చాడు. "అప్పుడు ఫరో యోసేపుతో 
చెప్పాడు: “నా కలలో నేను నైలునది పక్కగా 
నిలబడ్డాను. ఆ నది లోనుంచి ఏడు ఆవులు 
బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ 
ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి. అప్పుడు మ్రర్లో 
ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. 
ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్టివిగా ఉన్నాయి. ఈజిప్టు 
దేశం మొత్తంలో Sn To ఆవుల్లో అవి పరమ 
అసహ్యంగా ఉన్నాయి. 2) అసహ్యమైన ఈ ఏడు ఆవులు 
ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేసాయి. 
21అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తరత కూడ 
అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి 
ఏడు ఆవులను తిన్న వాటిల్దాగ అగుపించవు. ముందు 
అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ 
అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.” 

2“తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు 
మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. 
ఆ వన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి. 
*తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. 
కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి 
గాడ్చులకు పాడై పోయాయి. అప్పుడు ఏడు మంచి 
వెన్నులను పల వెన్నులు తినివేసాయి. 


ఆదికాండము 41:11-38 


మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాం 
సులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ 
కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?” 


కల భావం యోసేపు వివరిస్తాడు 

అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: 
“ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో 
అది దేవుడు మీతో చెబుతున్నాడు. ఏడు మంచి 
ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు 
వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి 
ఒక్కటే. బక్కచిక్కి ఉన్న ఏడు ఆవులు, పీలగా 
ఉన్న ఏడు ధాన్యపు వెన్నులు కూడ, ఏడు అంటే, 
అవి ఈ దేశంలో ఏడు ఆకరి సంవత్సరాలు. ఏడు 
మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు 
వస్తాయి. త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు 
మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. 
ప ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు 
పండి తినటానికి సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆ 
ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవ 
త్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట 
ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని 
నాశనం చేస్తుంది. *!స సమృద్దిగా భోజనం చేయటం 
అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు. 

ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు 
కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపి 
స్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే 
దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. కనుక ఓ ఫరో, 
చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు 
చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద 
అధికారిగా మీరు నియమించాలి. ఆ తర్వాత ప్రజల 
దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరికొందర్ని 
మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్స 
రాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం 
ఇవ్వాలి. రాబోయే మంచి సంవత్సరాల కాలంలో 
ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు 
ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటా 
నికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు 
చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు 
వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం 
మీ అధీనంలో ఉంటుంది. 36 క్రజిప్టు దేశంలో వచ్చే 
ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడు 
తుంది. అప్పుడు ఈజిస్ట్ర ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో 
కరువు కారణంగా మరణించరు.” 

37ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. 
అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. “ఈ పని చేసేం 
దుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినై నా 
మీరు కనుగొనగలరా దేవుని ఆత్మ మూలంగా ఇతడు 


ఆదికాండము 41:39-42:4 


నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు. 
ఫోకనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపె 
అ కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. 
ీట్రంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను 
చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. 
ఈ దేశంలో నేను ఒక్కడ్ని నత నీకంటె గొప్ప 
అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు. 

“(ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమిం 
చినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు 
వుండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం 
అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తు 
న్నాను” అని యోసేపుతో చెప్పాడు. “అప్పుడు 
ఫరో రాజముదగల తన ఉంగరాన్ని యోసేపుకు 
ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక 
అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక 
బంగారు గొలుసు ఫరో వేసాడు. రెండో రాజరథం 
మీద తిరుగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక 
సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. 

“ప్రజలారా, యోసేపుకు సామ్టాంగపడండి” అంటూ 
వాళ్ళు ప్రజలను హెచ్చరించారు. 

కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు 
పాలకునిగా నియమించబడ్డాడు. “అతనితో ఫరో 
అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను 
ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, 
ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ 
ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.” 

*య్రోసేపుకు జప్పత్సనేవు అనే మరో పేరు ఫరో 
పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెన 
తును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక 
ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకు 
డయ్యాడు. 

“యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని 
చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 
సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా 
సంచారం చేసాడు. “ఏడు మంచి సంవత్సరాల కాలం 
లోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. ఆ 
ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిస్ట్రలో 
పొదుపు చేసాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో 
భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన 
పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు. 
నీయోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. 
సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలి చేందుకు 
గూడ వీలులేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన 
ధాన్యం. 

కను యాజకుడై న పొతీఫెర కుమార్తె అయిన 
ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవ 
త్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు 








50 


కుమారులు పుట్టారు. “మొదటి కుమారుని పేరు 
మనషై. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటిని గూర్చిన 
విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు 
చేసాడు” అని అనుకొన్నాడు గనుక యోసే సీపు అతనికి 
ఈ పేరు పెట్టాడు. 

౨52 య్రాస్సే సేపు తన రెండవ కుమారు నికి ఎఫ్రాయిము 
అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు 
వచ్చాయి, గాని అన్ని విషయాల్లో దేవుడు నాకు 
సాఫల్యాన్ని కార్యసాధనను కల్లించాడు” అని యోసేపు 
అనుకెన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు 
పెట్టాడు. 

ఆకలి కాలం మొదలవుటు. 

వేఏడ్రు సంవత్సరాలపాటు ప్రజలు తినేందుకు అవస 
రమైన ఆహారం అంతా వారికి ఉంది. కానీ ఆ సంవత్స 
ర్లాలన్నీ ముగిశాయి. అవసరమైనది అంతా పండింది. 

౨* అయితే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదల 
యింది. సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది. 
అన్ని దేశాలలో, అంతట ఏ ఆహారం పండలేదు. 
తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం 

భద్రపరచినందువల్ల ఈజిప్టులో (ప్రజలు తినుటకు 
సరిపడినంత ఉంది. కరువు కాలం (ప్రారంభం కాగానే 
ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో, 
“యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే 
అలా చేయండి” అని చెప్పాడు ఈజిప్టు ప్రజలతో. 

56కన్సుకు ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు 
(అ్రబలుతునివ్యుడు; ధాన్యము భద్రపరచిన గదులలో 
నుండి యోసేపు ప్రజలకు ధాన్యం కరర చేర్చి 
పెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయిం 
చాడు. ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది. 
౨7 ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం 
కొనేందుకు ఈబిప్ట్ర వచ్చారు. కరువు ఈజిప్టులోను, 
మరి యితర (ప్రాంతాలలోను ఎక్కువగా ఉంది. ఈజిస్ట్ర 
చుట్టుపక్కల దేశాలవారు యోసేపు దగ్గరకు వచ్చారు. 


కలలు నిజం అయ్యాయి 

ఈ సమయంలో కనాను దేశంలోను కరువు 
42 (ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం 
ఉన్నట్టు యాకోబు తెలుసుకొన్నాడు: కనుక 
యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు. “ఏమీ 
చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? 
*ఈజిప్పులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్టు నేను 
విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి మనం 
తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం 

చావకుండా బతుకుతాం.” 
కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం 
కొనేందుకు ఈజిస్టు వెళ్లారు. “భల్లా ననన యాకోబు 
పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత 


51 


తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవి 
స్తుందేమోనని యాకోబు భయపడ్డాడు. 

కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. 
ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు 
కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు 
ప ఉన్నారు. 

ఆ సమయంలో ఈజిప్టు అంతటిమీద యోసేపు 
పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం 
అమ్మక్రం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి 
యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు 
వచ్చి అతని ఎదుట సాష్ట్రాంగపడ్డారు. "యోసేపు తన 
సోదరులను చూసాడు, వారెవరయింటీ అతనికి 
తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో 
మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. 
“ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు. 

ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. 
ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవా 
బిచ్చారు. ఈ మనుష్యులు తన సోదరులని 
యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ 
వారికి తెలియదు. అతని అన్నల విషయంలో అతనికి 
వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు. 


యోసేపు తన అన్నలను గూఢచారులు అన్నాడు 

యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేం 
దుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు 
తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు. 

అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ 
సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు 
మాత్రమే మేం వచ్చాం. మేమంతా అన్నదమ్ములం 
మా అందరి తండ్రీ ఒక్కడే. మేము నిజాయితీగల 
మనుష్యులం, మేము గూఢచారులం కాము. ఆహారం 
కొనేందుకు మాత్రమే మేం వచ్చాం” అని అతనితో 
చెప్పారు. అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ 


ఆదికాండము 42:5-25 


పెట్టనని ఫరో పేరు మీద (ప్రమాణం చేసి, చెబుతు 


న్నాను మిమ్మల్ని వదలిపెట్టనని. 15కనుక మీలో ఒకరు 
తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని 
రావాలి. అంతవరకు మిగిలిన వారు ఇక్కడే జైల్లో 
ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేం 
చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.” 
“తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజుల 
పాటు చెరసాలలో పెట్టాడు. 


షిమ్యోను బందీగా వుంచబడుట. 

మూడు రోజుల తర్వాత వారితో యోసేపు 
ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాళ్లి. అంచేత 
మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు 
మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను 
మిమ్మల్ని బతకనిస్తాను. మీరు నమ్మకమైన మనుష్యు 
లైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి. 
మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసికొని 
వెళ్ళవచ్చు. అప్పుడు మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి 
తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతు 
న్నారేమో నేను తెలుసుకొంటాను.” 

ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. *"మన చిన్న 
తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభ 
విస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా 
చూశాం. రక్షించమని అతడు మనల్ని బతిమలాడాడు. 
కానీ వినటానికి గూడ మనం నిరాకరించాం. అందుకే 
ఇప్పుడు మనం కష్ట పడుతున్నాం” అని వాళ్లలో వారు 
చెప్పుకొన్నారు. *అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి 
మీరేమీ కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను 
కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని 
మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందు 
తున్నాం,” అని వాళ్లతో చెప్పాడు. 

బోయోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక 
అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష 





విషయంలో మేం బలహీనులమో తెలుసుకొనేందుకే 
మీరు వచ్చారు” అన్నాడు వారితో. 

36 సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నద 
మ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది 
సోదరులం. మా అందరికీ తండ్రీ ఒక్కడే. మా అంద 
రిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండి 
తోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే 
చనిపోయాడు. మీ ముందర మేం సేవకుల్దాంటి వాళ్లం. 
మేము కనాను దేశం వాళ్లం.” 

అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: 
“లేదు, నేను అన్నదే సరియెనట్టు నాకు తెలుస్తోంది. 
మీరు గూఢచారులు. అయితే మీరు సత్యమే చెబుతు 
న్నట్టు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నత 
మ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలి 


యోసేపు (గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. 
కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, 
(గ్రహించాడు. చేవారి మాటలు యోసేపుకు చాలా 
దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను 
విడిచి వెళ్లి ఏడ్చేసాడు. కొంచెం సేపయ్యాక యోసేపు 
మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో 
ఒకడైన “షిమ్యోనును "పేట్టుకొని మిగిలిన సోదరులు 
చూస్తుండగానే కట్టివేసాడు. 25వారి సంచులను 
ధాన్యంతో నింపమని 1 కొందరు సేవకులతో యోసేపు 
చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు 
సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచు 
కోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేసాడు 
యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన 
వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు. 


ఆదికాండము 42:26-43:10 


కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద 
వేసుకొని వెళ్లిపోయారు. ”ఆ సోదరులు ఆ రాత్రి 
ఒకచోట బస చేసారు. ఆ సోదరులలో ఒకడు కొంచెం 


52 


ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్‌. నన్ను నమ్ము. 
బెన్యామీనును నేను మళీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” 
అని తన తండ్రితో చెప్పాడు. అయితే యాకోబు 





ధాన్యం తన గాడిద కోసమని తన సంచి తెరిచాడు. 
అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. 

25 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన 
డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో 
పెట్టే సారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ 
సోదరులకు చాలా భయం వేసింది. “దేవుడు మనకు 
ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పు 
కున్నారు. 


ఆ సోదరులు యాకోబుతో చెప్పటం 

2౫ఈ సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి 
యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ 
యాకోబుతో చెప్పారు. వాళ్లు ఇలా చెప్పారు: “ఆ 
దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము 
అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారు 
లమని అనుకొన్నాడు అతడు. *!కానీ మేము నిజాయితీ 
పరులం అని, గూఢచారులకు చందినవాళ్లం కాదని 
మేము చెప్పాం. *మేము పన్నెండుమంది సోదరులం 
అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో 
మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా 
మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని 
మేము అతనితో చెప్పాం. 

వవోఅప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా 
అన్నాడు: “మీరు నమ్మకమైన వాళ్లని రుజువు చేయ 
టానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా 
దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని 
వెళ్లండి. తర్వాత మీ కనిష్ట సోదరుడ్ని నా దగ్గరకు 
తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీ 
పరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన 
గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజ 
మైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతో 
మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్చగా 
ధాన్యం కొనుక్కోవచ్చు.” అప్పుడు ఆ సోదరులు 
వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా 
వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన 
డబ్బు సంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి 
కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు. 

36ర్యయ్రూకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టు 
కోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు 
పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీను 
నుగూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు అని 
వాళ్లతో అన్నాడు. 

అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును 





చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్తనివ్వను. 
అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు 
కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు 
ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను 
చచ్చిపోతాను. నా వృద్దాప్యంలో దుఃఖంతోనే మీరు 
నన్ను సమాధికి పంపిస్తారు.” 


బెన్యామీను వెళ్లటానికి యాకోబు ఒప్పుకోవటం 

దేశంలో” కరువు కాలం చాలా దారుణంగా 
43 ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం 
లేదు. ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం 
అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ 
ఈజిప్టు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం 
కొనండి” అని యాకోబు తన కుమారులతో 
చెప్పాడు. 

అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “ఆ 
దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోద 
రుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను 
మీతో మాట్లాడను. *బెన్యామీనును నీవు మాతో 
పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. *కానీ బెన్యా 
మీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం 
వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన 
మమ్మల్ని హెచ్చరించాడు.” 

రోమీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెం 
దుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు 
చేసారు?" ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు. 

"ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషీ 
మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, 
మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలను 
కున్నాడు, “మీ తండ్రీ ఇంకా బతికే ఉన్నాడా? ఇంటి 
దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?" అని అతడు 
మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము 
జవాబిచ్చాం. మా మిగిలిన సోదరునికూడ తన దగ్గరకు 
తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!” 

అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో 
ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని 
విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము 
మాత్రం ఈజిస్ట వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము 
వెళ్లకపోతే మనమూ, మన పిల్లలు అందరం చస్తాం. 
*అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని బాధ్యత 
నాది. అతళ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే 
శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. నీవు 
మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్టు 





గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా 


వెళ్లి వచ్చే వాళ్లం.” 
ల, ప 


53 


అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే 
గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతో 
తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు 
తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించ గలి 
గినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచెం మస్తకి, కొంచెం 
తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, 
బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి. ఈ 
సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన 
సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము 
మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డా 
డేమా. 13బైన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు 
తిరిగి వెళు. “మీరు ఆ పాలకుని ముందర నిలిచి 
నప్పుడు “సర్వశక్తిమంతుడై న దేవుడు మీకు సహాయం 
చేయాలని నేను (ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షమ్యో 
నులను అతడు క్షేమంగా తిరిగి వెళ్తనిచ్చేటట్టు నేను 
ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టు 
కొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.” 

కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసు 
కొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని 
వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని 
వెళ్ళారు. బెన్యామీను ఆ సోదరులతో కలసి ఈజిప్ట్ర 
వెళ్లాడు. 





సోదరులకు యోసేపు ఇంటికి ఆహ్వానం 

Ras వారితోబాటు బెన్యామీను ఉండటం 
యోసేపు చూశాడు. యోసేపు "ఆ మనుష్యుల్ని నా 
ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట 
చేయండి. ఈ వేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం 
చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. 
అతను క ఆ సేవకుడు చేసాడు. అతడు 
వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు. 

“వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడి 
నప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి 
మన సంచుల్లో డబ్బు ఉంచబడ్డందువల్లనే మనల్ని 
ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా 
నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత 
మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా 
చేస్తారు” అని వారక కరః 

కనుక యోసే సేపు ఇంటికి బాధ్యుడై న వాని దగ్గరకు 
ఆ సోదరులు వెళ్లారు. వారు చెప్పారు: “అయ్యా, 
ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి 
మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే 
మేం వచ్చాం. * ఇంటికి వెళ్తూ మార్గంలో మేము 
మా సంచులు విప్పితే మా ప్రతి ఒక్కరి సంచిలోనూ 
డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో 
మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు 


ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా 


ఆదికాండము 43:11-32 


ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం 
ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.” 

అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను 
నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రీ దేవుడు ఆ డబ్బును 
మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయిన 
సారి మీరు ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించి 
నట్టు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు. 

ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయ 
టకు తీసుకొని వచ్చాడు. 

*ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి 
తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్ళు ఇస్తే, వాళ్లు 
కాళ్ళు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు 
సల పెట్టాడు. 

౫ఆ సోదరులు తాము యోసే సేపుతోబాటు భోంచే 
యబోతున్నట్టు విన్నారు. కనుక వారు అతనికోసం 
తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసు 
కొన్నారు. 

యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో 
తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు 
క సాష్ట్రాంగపడ్డారు. 

వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, 
“మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రీ క్షేమంగా 
ఉన్నాడా. ఆయన ఇంకా బతికే ఉన్నాడా?” అన్నాడు 
యోసేపు. 

*ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. 
ఆయన ఇంకా బతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. 
మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్ట్రాంగపడ్డారు. 


యోసేపు తమ్ముడు బెన్యామీనును చూచుట 

అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యా 
మీనును చూశాడు, (బెన్యామీను, యోసేపులు ఒక్క 
తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ కనిష్ట సోదరుడు 
ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు 
యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు 
గాక!” అన్నాడు బెన్యామీనుతో. 

అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తి 
పోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న (ప్రేమను 
అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. 
అతనికి ఏడ్పెయ్యాల నిపించింది గాని అతడు ఏడ్వటం 
అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక 
యోసేపు తన గదిలోనికి పరుగెత్తి పోయి అక్కడ 
ఏడ్చాడు. తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని 
బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చు 
కొని, “భోజనానికి వేళ అయ్యంది" అన్నాడు. 

ఆ సేవకులు యోసేపు ఒక్కడికి ఒక బల్ల దగ్గర 
వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను 
కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు 


ఆదికాండము 43:33-44:20 


వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. 
ఈజిస్ట్రవాళ్లు హీబూవారితో కలిసి భోజనం చేయరు, 
అది ఈజిప్టు మత విరోధం. “యోసేపు సోదరులు 
అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. 
ఆ సోదరులు జ్యేష్టునితో మొదలుబెట్టి కనిష్ణుని వరకు 
వరుసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా 
ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు 
ఒకరు చూసుకొంటున్నారు.* సేవకులు యోసేపు 
బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే 
ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటు అయిదు రెట్టు ఎక్కు 
వగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు 
మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు. 


యోసేపు పన్నాగం 
అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ 
44 ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలి 
గినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి 
సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు. 
అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. 
అయితే నా ప్రత్యేకమైన వెండి వా అతని 
సంచిలో పెట్టు.” ఆ సవకుడు యోసేపు చెప్పినట్టు 
చేసాడు. 
మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడి 
దలతోబాటు వారి దేశం పంపించబడ్డారు. “వారు 
పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన “సివకులతో 
చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. 
వాళ్లను ఆపుజేసి “మేము మీతో మంచిగా ఉన్నాం. 
అయినా మీరెందుకు మాతో చెడ్డగా (ప్రవర్తిస్తున్నారు? 
మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగి 
రించారు? ఇది నా యజమాని యోసేపు పానం 
చేసు పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు 
ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను 
దొంగిలించి మీరు తప్పు చేసారు, అని వాళ్లతో చెప్పు.” 
అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. 
అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు 
చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు 
ఆ సేవకుడు వారితో చెప్పాడు. 
అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా 
అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? 
అలాంటిదేమీ మేము చేయము. ఇంతకు ముందు 
మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేం తెచ్చి 
ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి 





అన్నదమ్ములంతా mee చూసుక ంటున్లార్రరు. అన్న 
దమ్ములు వరుసక్రమములో యోసేపుతో కూర్చు న్నారు 
గనుక వారికి ఆశ్చర్యమేసింది. అతనికి ఎలా తెలుసునో 
వారికి అర్ధము కాలేదు. 


54 


బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం. మాలో 
ఎవరి సంచిలోనై నా సరే ఆ వెండి పాత్ర నీకు కనబడితే, 
వాడు చావాల్సిందే. అతల్ణి నీవు చంపేయి, మేము 
మీకు బానిసలమవుతాం.” 

మీరు చెప్పినట్టే చేద్దాం. కాని నేను మాత్రం 
ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే 
ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన 
వాళ్ళు స్వేఛ్చగా వెళ్ళొచ్చు” అన్నాడు ఆ సేవకుడు. 


బెన్యామీను పట్టుబడ్డాడు 

అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని 
నేలమీద పెట్టి తెరిచాడు. సేవకుడు సంచుల్లో 
చూశాడు. అతడు బ్యేష్టునితో మొదలు బెట్టి కనిష్ణునితో 
ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి 
కనబడింది. సోదరులకు దుఃఖం వచ్చేసింది. 
దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. 
వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి 
ఆ పట్టణం వెళ్లారు. 

యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి 
వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరు 
లంతా నేలమీద సామ్ట్రాంగపడ్డారు. 15 యోసేపు “మీరెం 
దుకు ఇలా చేసారు? రహస్యాలు క్‌ ఒక 
ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? 
ఈ పని నాకంటె బాగుగా ఇంకెవ్వరూ చేయలేరు” 
అన్నాడు. 

16 యూదా, “అయ్యా, మేం ఇంకేమీ చెప్పలేం. 
వివరించే దారి యింకొకటి లేదు. మేం నేరస్థులం 
కాదని చూపించే విధం ఇంకొకటిలేదు. మేము చేసిన 
మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్టులుగా 
తీర్చు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు 
బెన్యామీనుతో కూడ బానిసలమవుతాం” అన్నాడు. 

"కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బాని 
సలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే 
నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా 
మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు. 


బెన్యామీనుకోసం యూదా బతిమలాడుట 

15 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా 
చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను 
తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. 
మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు. క్రితంసారి 
మేము ఇక్కడ ఉన్నప్పుడు “మీకు తండ్రిగాని సోదరుడు 
గాని ఉన్నాడా? అని తమరు అడిగారు. *దానికి మేము 
జవాబు చెప్పాం, మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన 
ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, 
వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందు 
చేత మా తండ్రికి వాడంటే చాలా పేమ. పైగా ఆ 


55 


చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ 
తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు 
ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతో (పేమ. 
?!అప్పుడు ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, 
నేను అతడ్ని చూడాలి అన్నారు తమరు. *దానికి 
మేము "ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని 
తన తండ్రిని విడిచిపెట్టలేడు. అతని తండ్రీ అతణ్ణి 
గనక పోగొట్టుకొంటే, అతని తండ్రి దుఃఖంతో మరణి 
స్తాడు అని తమరితో చెప్పాం. చేకానీ తమరేమా 
"మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావా 
ర్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు” అన్నారు 
మాతో. చేకనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు 
వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం. 

తర్వాత మా తండ్రి “మీరు మళ్లీ వెళ్లి మనకోసం 
ధాన్యం కొనండి అన్నాడు. 26మేము మా తండ్రితో 
“మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా 
చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం 
అమ్మనని ఆ పాలకుడు అన్నాడు” అని చెప్పాం. 
*”అప్పుడు మా తండ్రి మాతో అన్నాడు “నా భార్య 
రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది. **ఒక 
కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతల్లి 
అడవిమృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతళణి 
చూడలేదు. రెండో కుమారునిగూడా మీరు నా దగ్గ 
ర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ 
దుఃఖంతో నేను మరణించాల్సిందే! కనుక ఇప్పుడు 
మేము మా కనిష్ట సోదరుడు మాతో లేకుండా మేము 
ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా 
తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం. 
31ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా 
తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. 
మహాగొప్ప దుఃఖంతో మా తండి చనిపోయేటట్టు 
చేసిన వాళ్లమవుతాం. 

“ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసు 
కొన్నాను. 'ఇతణ్లీ మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే 
నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని నా 
తండ్రితో నేను చెప్పాను. కనుక ఇప్పుడు నేను 
మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమి 
టంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో 
వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను 
అవుతాను. *ఈ పిల్లవాడు నాతో లేకపోతే నేను 
తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం 
జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.” 


యోసేపు తానెవరని చెప్పుట 
45 యోసేపు ఇంకెంతమా(తం తనను తాను 
ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలం 
దరి ముందు అతడు గట్టిగా ఏడ్చేసాడు. “అందర్నీ 


ఆదికాండము 44:21-45:11 


ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి" అన్నాడు యోసేపు. 
అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ 
సోదరులు మాతమే యోసేపు దగ్గర ఉన్నారు. 
అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పే 
సాడు. యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, 
ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు. 
యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసే 
పును నేనే, నా తండ్రీ ఇంకా (బతికి ఉన్నాడా?” 
అన్నాడు. కాని ఆ సోదరుల నోటమాట రాలేదు. 
వారు భయంతో కలవరపడి పోయారు. 

“కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా 
దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలు 
తున్నాను రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా 
యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో 
చెప్పాడు, “నేనే మీ సోదరుళ్లి, యోసేపును. ఈజిష్ట్రకు 
బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. ఇప్పుడేమీ 
బాధపడకండి. మీరు చేసినదాన్ని బట్టి మీ మీద మీరు 
కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని 
ఏర్పాటు. మీ (ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి 
వచ్చాను. 

భయంకరమైన ఈ కరువు కాలం ఇప్పటికే రెండు 
సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు 
కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు 
గడచిపోవాలి. "కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో 
నేను రక్షించాలని చెప్పి దేవుడే నన్ను మీకంశు 
ముందుగా ఇక్కడికి పంపించాడు. నేను యిక్కడికి 
పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని 
సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేసాడు. 
ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు 
అంతటికిని నేను పాలకుడ్ని.” 


ఇశ్రాయేలుకు ఈజిప్టు వచ్చుటకు ఆహ్వానం 

“కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. 
ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది 
అని నా తండ్రితో చెప్పండి” అన్నాడు యోసేపు. 


దేవుడు నన్ను ఈజిప్టు అంతటిమీద అధికారి 
నిగా చేసాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చే 
యండి. ఇంకా వేచి ఉండవద్దు ఇప్పుడే వచ్చే 
యండి. గోషను దేశంలో నా దగ్గర మీరు 
నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, 
మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని 
ఆహ్వానిస్తున్నాను. ''వచ్చే అయిదు కరువు 
సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని 
చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ 
కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.” 


ఆదికాండము 45:12-46:7 


యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొన 
సాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను 
యోసేపు అని చూడగలుగుతున్నారు. అన్నాడు 
అతడు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. 
మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి. కనుక 
ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి 
నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాట 
న్నింటిగూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి 
నా త్య. నా దగ్గరకు తీసుకురండి.” *అప్పుడు 
యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని 
స. బెన్యామీను కూడ ఏడ్చాడు. తర్వాత 
యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, 
వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు 
అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు. 

16య్రాసే ఇప్పు” సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు 
ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకి 
పోయింది. దీని విషయమె ఫరో, అతని సేవకులు 
చాలా సంతోషించారు. కనుక యోే సేపుతో ఫరో 
అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసు 
కొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు. "నీ తండ్రిని, 
వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసు 
కొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో (శ్రేష్టమైన 
భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు 
ఉన్న శే ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.” 
తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి 
వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను 
వెళ్లి, మ్‌ తండ్రిని, స్త్రీ లందరిని, పిల్లలను ఆ బండ్లమీద 
తీసుకొని రమ్మని వారితో చెప్పు. *వారి అన్ని 
సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత 
పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ట వస్తువులు 
మనం వారికి ఇద్దాం.” 

?!కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేసారు. 
ఫరో వాగ్దానం చేసినట్టే యోసేపు వారికి మంచి బండ్లు 
ఇచాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం 
యోసేపు వారికి ఇచ్చాడు. ఒక్కో సోదరునికి ఒక్కో 
జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే 
బెన్యామీనుకు అయిదు జతల మంచ బట్టలు యోసేపు 
తడు? మరియు 300 వండి నాణాలు కూడ 
యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు. 

యోసేపు తన తండీకి కానుకలుకూడా 
పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా 
సంచులనిండా నింపి పది గాడిదలమీద అతడు 
పంపించాడు. అతని తండ్రీ తిరిగి వచ్చేటప్పుడు 
అవసరమైన ఆహారం, రొట్ట, ధాన్యం విస్తారంగా పది 
ఆడగాడీదలమీద అతడు “పంపించాడు. అప్పుడు 
యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు 
వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. 


న 


56 


దారిలో పోట్టాడకండి” అని వారితో చెప్పాడు. ోకనుక 
ఆ సోదరులు ఈబిప్ట్ర దేశం విడిచి, కనాను దేశంలో 
ఉన్న తమ soe దగ్గరకు వెళ్లారు. *ఆ సోదరులు 
“నాయనా, యోసేపు “బతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం 
అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. 

వారి తండి ఆశ్యర్యచకితుడ య్యాడు. అతడు 
వాళ్లను నమ్మలేదు. *అయితే యోసేపు చెప్పిన 
దంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత 
అతనిని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన 
బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు 
సంతోషంతో ఉప్పొంగిపాయ్యాడు. “ఇప్పుడు నేను 
మిమ్యల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు 
ఇంకా బతికే ఉన్నాడు! నేను మరణించక ముందు 
అతల్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు. 


ఇశ్రాయేలుకు దేవుని అభయం 
4 6 కనుక ఇశ్రాయేలు ఈజిస్టకు తన ప్రయాణం 
మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు 
బెయేగ్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు 
దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు 
అర్పించాడు. 

“ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయే లుతో 
మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు 
దేవుడు. 

“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు 
ఇచ్చాడు. 

అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ 
తండ్రీ దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. 
ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను. 
“నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే 
నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. 
నీవు ఈజిప్టులో మరణిస్తావు, కాని యోసేపు పీతో 
ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత 
చేతులే నీ కళ్లను మూస్తాయి.” 


ఇశ్రాయేలు ఈజిప్టు వెళ్తాడు 

అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈబిస్ట్రకు 
ప్రయాణం చేసాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు 
కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలం 
దరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన 
బండ్లలో వారు ప్రయాణం చేసారు. 

తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి 
అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన 
పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి 
ఈజిష్ట్ర వెళ్లాడు. "అతని కుమారులు అతని మనుమళ్లు, 
అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో 


57 


ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి 
ఈజిప్టుకు వెళ్లారు. 


యాకోబు కుటుంబం 

శీఇ శాయేలుతో కలిసి ఈజిప్టు వెళ్లిన అతని కుమా 
రులు, కుటుంబము వాళ్ల పేర్చుః 

రూబేను యాకోబుయొక్క మొదటి కుమారుడు. 
రూబేను కుమారులు: హనోకు, పల్టు, హెస్రోను, 
కర్మీ. 

“0ష వ్యాను కంమారులు: యుమూయేలు, 
యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ 
కుమారుడు షావూలు. 

11లేవీ కుమారులు: గెర్జోను, కహాతు, మెరారీ. 

12 యూదా కుమారులు: 

ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, 
ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు 
కుమారులు: హెస్రోను, హామూలు, 

(ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, 
ష్నిమోను. 

'*జిబ్రూలూను కుమారులు: సెరెదు, ఏలోను, 
యహలేలు 

'ఏర్రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, 
జెబూలూనులు, యాకోబు భార్య లేయా ద్వారా అతని 
కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో 
కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ 
కుటుంబంలో 33 మంది ఉన్నారు. 
6గాదు కుమారులు: సిప్యోను, హగ్గి, షూనీ, 
ఎస్కోను, ఏరీ, అరోదీ, అరేఠీ, 

“ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇప్పి, 
బెరీయా, వారి సోదరి శెరహు, హెబెరు, మల్కీయేలు,. 
8బెరీయా కుమారులు: వారంతా యాకోబుకు 
అతని భార్య సేవకురాలు జిల్పాద్వారా పుట్టిన కుమా 
రులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు. 
మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన 
కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. 
(యోసేపుకూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు 
అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.) 

“ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: 
మన్న, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు 
పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య). 

?!బెన్యామీను కుమారులు: బెల, బేకెరు, అష్బేలు, 
'గెర్హా నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, 
అర్జు. 

2వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు 
ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది 
ఉన్నారు. దాను కుమారుడు: హుషీము 





ఆదికాండము 46:8-47:1 


2న ఫ్టారి కుమారులు: యహసేలు, గూనీ, యేసెరు, 
షిల్లేము *వారు యాకోబు, బిల్లాలకు పుట్టిన 
కుమారులు (రాహేలు సేవకురాలు బిల్లా). ఈ 
కుటుంబంలో ఏడు గురు ఉన్నారు. 

ఇలా యాకోబు సంతానం ఈజిప్టు వెళ్ళారు. 
యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 
మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు). 
?మురియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ 
ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో 
యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు. 


ఇశ్రాయేలు ఈజిప్టు వచ్చుట 

యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గ 
రకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గ 
రకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని 
వాళ్లు ఆ దేశంలో (ప్రవేశించారు. యోసేపు తన 
తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన 
తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన 
రథం సిద్ధం చేసుకొని బయల్లేరాడు. యోసేపు తన 
తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగలించుకొని 
చాలాసేపు ఏడ్చాడు. *అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు 
నేను మన శాంతిగా మరణించవచ్చు నీ ముఖం నేను 
చూశాను, నీవు ఇంకా (బదికే ఉన్నావని నేను 
చూడగలిగాను,” అని యోసేపుతో చెప్పాడు. 

తన సోదరులతోను, తన తండ్రీ కుటుంబం 
తోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు 
వచ్చినట్టు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని 
చెబుతానంటే “నా అన్నలు, నా తండి కుటుంబం 
కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. 
32క నా కుటుంబం గ్‌ొ(రల కాపరుల కుటుంబం. 
నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. 
వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్తతోబాటు 
వారు తెచ్చుకొన్నారు.” *ఫలో మిమ్మల్ని పిలిచి 
నప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగు 
తాడు. 

అప్పుడు మీరు “మేము గొ(రైల కాపరులం, మా 
జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ 
జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే 
జీవించారు' అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును 
గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొ(ర్రెల కాపరులంటే 
ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను 


దేశంలో ఉండవచ్చు.” 

47] యోసేపు ఫరో దగ్గరకు వెల్లి, “నా తండ్రి, 
నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం 

ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో 





ఇశ్రాయేలు గోషెనులో స్టిరపడుట 


ఆదికాండము 47:2-25 


వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. 
వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు. 
యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో 
కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు. 

శమీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను 
అడిగాడు. 

ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొ(రైల 
కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా 
గొ(రైల కాపరులే” అని చెప్పారు. *కనాను దేశంలో 
కరువు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు 
అవసరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందు 
చేత ఈ దేశంలో బతుకుదామని మేము ఇక్కడికి 
వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో 
ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” ఆని వారు 
ఫరోతో చెప్పారు. 

అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, 
నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. “వారు నివసిం 
చేందుకు ఈజిప్టులో ఏ స్టలమైనా సరే నీవు వారికోసం 
కోరుకోవచ్చు. నీ తంద్రేకి, నీ సోదరులకు (శ్రేష్టమైన 
భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. 
వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులను 
కూడ చూసుకోవచ్చు.” 

"అప్పుడు యోసేపు తన తండి యాకోబును 
ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను 
ఆశీర్వదించాడు. అప్పుడు ఫరో “నీ వయసెంత” 
అని యాకోబును అడిగాడు. 

“నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బతికాను. 
130 సంవత్సరాలే నేను బతికాను. నా తండ్రి, ఆయన 
పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బతికారు” 
అని ఫరోతో యాకోబు చెప్పాడు. 

“యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత 
యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు. 

యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు 
తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టులో మంచి 
భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు 
నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్టమైంది. 
“మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యు 
లందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి 
ఇచ్చాడు. 





ఫరోకోసం యోసేపు భూమి కొన్నాడు 
గోకరువు కాలం మరీ తీవం అయింది. దేశంలో 
ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా 
ఈజిప్టు, కనాను దరిద్రంగా తయారయ్యాయి.'ఆ 
దేశంలో (ప్రజలు మరింత ధాన్యంకొన్నారు. యోసేపు 
ఆ ధనం ఆదాచేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు. 
“కొన్నాళ్లకు ఈజబిస్ట్రలోను కనానులోను ప్రజల దగ్గర 


58 


పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు 
అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు 
వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు 
అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు 
చూస్తూండగనే మేము మరణిస్తాం” అని చెప్పారు. 

మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం 
ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు. కనుక ప్రజలు 
ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, 
మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ 
సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి 
పశువులను తీసుకున్నాడు. 

అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర 
జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించ 
టానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు 
వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. 
మా పశువులన్నీ మీవే ఇప్పుడు. మా దగ్గర నీవు 
చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి 
లేవు. మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చని 
పోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము 
మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిస 
లంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు 
విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బతు 
కుతాం. భూమి మా కోసం మరోసారి పంటను 
ఇస్తుంది” అని చెప్పారు. 

*0కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ 
ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని (ప్రజలంతా వారి 
భూములను యోసేపుకు అమ్మివేసారు. వారు చాలా 
కరువుతో ఉన్నందుచేత ఇలా చేసారు. 2. మరియు 
ప్రజలందరు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంత 
టిలో ప్రజలు ఫరోకు బానిసలు. యాజకుల స్వంత 
భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజ 
కుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి 
భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ 
డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించు 
కొనేవారు. 

2యోసేపు (ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు 
మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. 
కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో 
నాట్టు వేయవచ్చును. *ేకోతకాలంలో మీ పంటలో 
అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయి దింట 
నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. 
మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, 
వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించు 
కోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను 
పోషించుకోవచ్చు.” “ప్రజలు, “మీరు మా ప్రాణాలు 
రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు 
బానిసలంగా ఉంటాం” అన్నారు. 





59 


26కన్సక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో 
చట్టుం చేసాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. 
భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ 
అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది 
ఆ చట్టం. భూములన్నీ పరో స్వంతం. యాజకుల 
భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు. 


నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు 
27ఇశ్రాయేలు (యాకోబు ఈజిప్టులో ఉన్నాడు. 
గోషెను దేశంలో అతడు నివసించాడు. అతని 
కుటుంబం పెరిగి చాలా పెద్దది అయింది. ఈజిప్టులో 
వారు ఆ భూమిని సంపాదించి వర్ధిల్లారు. 

*యాకోబు ఈజిప్టులో 17 సంవత్సరాలు జీవిం 
చాడు. కనుక యాకోబు వయస్సు 147 సంవత్సరాలు. 
బోతాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు 
(యాకోబు) తన కుమారుడు యోసేపును తన 
దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి 
నా తొడకింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్టు 
నీవు చేస్తానని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని 
వాగ్దానం చేయి. నేను మరణించినప్పుడు నన్ను 
ఈజిప్టులో పాతిపెట్టవద్దు. 

నా పూర్వీకులు పాతి పెట్టబడిన చోట నన్ను 
పాతిపెట్టు. ఈజిప్టు నుండి నన్ను తీసుకొనిపోయి, 
మన కుటుంబ సమాధుల స్థలంలో నన్ను పాతిపెట్టు” 
అన్నాడు. 

“నీవు చెప్పినట్టు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నా” 
అని యోసేపు జవాబిచ్చాడు. 

31 అప్పుడు యాకోబు, “నాకు ప్రమాణం చేయి” 
అన్నాడు. అందుకు యోసేపు అలా చేస్తానని 
ప్రమాణం చేసాడు. అంతట ఇశ్రాయేలు పడక మీద 
తన తల వెనుకకు వాల్చాడు. 


మనష్షే. ఎఫఫ్రాయిములకు ఆశీర్వాదాలు. 
4 కొంత కాలం తర్వాత, తన తండి చాలా 
అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలి సింది. 
కనుక మన్నై. ఎఫ్రాయిము అనే తన యిద్దరు 
కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు 
వెళ్లాడు. 

*యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో 
చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను 
చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బల 
హీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయ 
త్నించి తన పడకమీద కూర్చున్నాడు. 





అంతట వాల్చాడు భాషలో దుడ్డుకరమీదకు 
ముందుకు వంగి ఆరాధించను అని కూడ అర్థం. 


ఆదికాండము 47:26-48:14 


అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, 
“కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడై న 
దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు 
నన్ను ఆశీర్వదించాడు. *దేవుడు నాతో చెప్పాడు: 
“నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు 
అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం 
అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా 
స్వంతం చేసుకుంటారు.” "ఇప్పుడు నీకు ఇద్దరు 
కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ 
ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. 
ఎఫ్రాయిము, మనష్టే అనే నీ యిద్దరు కుమారులు 
నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యో 
నులు నాకెలాగో వారూకూడ నాకు అంతే. “కనుక 
ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న 
దానంతటిలో వారికి గూడ భాగం ఉంది. అయితే 
నీకు ఇంకా కుమారులు పుడితే వాళ్లు నీ స్వంత 
కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము 
మనష్టేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్య 
త్తులో ఎఫ్రాయిము, మనష్టేలు కలిగి ఉండే దానంత 
టిలో వాళ్ళూ భాగస్టులవుతారు. "పద్దనరాము నుండి 
చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది 
నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో 
చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా వైపు 
ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో 
నేను ఆమెను సమాధి చేసాను”. (ఎ ఫ్రాతా బెత్రె హేము) 

అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు 
చూశాడు. “ఈ పిల్లలు ఎవరు అని యోసేపును 
అడిగాడు. 

యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. 
దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లో అని చెప్పాడు. 

“నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను 
వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు. 

10 శాయేలు వృద్దుడు గనుక అతని చూపు సరిగ్గా 
లేదు అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి 
దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగ 
లించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. అప్పుడు ఇశ్రా 
యేలు "నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ 
అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను 
కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసే 
పుతో. అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు 
ఒడిలోనుండి దించగా, వారు అతని తండి ఎదుట 
సాగిలపడ్డారు. 

ఏ ఫాయిమును అతని కుడి ప్రక్కను, మనష్టేను 
అతని ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక 
ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క 
మనష్షే ఉన్నారు). “కానీ ఇశ్రాయేలు తన చేతులను 
అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎ్మ|ఫాయిము 


ఆదికాండము 48:15-49:8 


తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు 
పెద్దపిల్లవాడు మన్నే తలమీద తన ఎడమ చేతిని 
పెట్టాడు. మనష్షే జ్యేష్ణుడై నప్పటికి అతడు తన ఎడమ 
చేతినీ మన్నే మీద ఉంచాడు. 

మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి 
ఇలా చెప్పాడు: 


“నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన 
దేవుణ్ణి ఆరాధించారు. ఆ దేవుడే నా జీవితమంతా 
నన్ను నడిపించాడు. 

15 ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన 
దూత. ఆయనే ఈ బాలురను దీవించాలని 
నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలకు 
నా పేరు ఉంటుంది మన పూర్వీకులు + అబ్రా 
హాము, ఇస్సాకుల పేర్చు వారికి ఉంటాయి. వారు 
ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప 
రాజ్యాలుగా ఎదగా లని నా ప్రార్థన.” 


తన తండ్రి కుడిచేయి వరయ మీద ఉంచి 
నట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం 
కలిగించలేదు. యోసే సేపు తన తండ్రి చేయి తీసుకొని, 
ఎఫ్రాయిం తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచా 
లనుకొన్నాడు. యోసేపు తన తండ్రితో, “నీ కుడి 
చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్టే జ్యేష్టడు” 
అని చెప్పాడు. 

అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు 
తెలుసు కొడుకా. మనషి జ్యేష్టుడు అతడు గొప్ప 
వాడవుతాడు. అతడు అనెకమంది ప్రజలకు తండి 
కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్ప 
వాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా 
పెద్దదిగా ఉంటుంది.” 


20అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు. 
“ఇ శాయేలువారు ఆశీర్వదించుటకు నీ 
నామాన్ని ఉపయోగిస్తారు.” ఎవరినైనా ఆశీ 
ర్వథించి నబ్బంటు “దేవుడు ఎ ఫాయిము 
మరియు మనే ష్షవలా చేయునుగాక అని 
వాళ్లంటారు” అని "అతడు చెప్పాడు. 


ఈ విధంగా మనే షకంబు ఎఫాయిమును గొప్ప 
చేశాడు ఇశ్రాయేలు. 

2!అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు 
“చూడు. నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. 
అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ 
పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు. 
22నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ 
ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను 


60 


నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా 
బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్బాను.” 


యాకోబు తన కుమారులను ఆశీర్వదించుట 
అప్పుడు యాకోబు తన కుమారులందరినీ 
49 ss తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: 
నా కుమారులం౦దరూ ఇక్కడ నా దగ్గరకు రండి. 
భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు 
చెబుతాను.” 


2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి 
వచ్చి వినండీ. మీ తండ్రీ ఇశ్రాయేలు 
మాటలు వినండి.” 

రూబేను 
3 “రూబేనూ, నీవు మొట్టమొదటి కుమారుడవు. 
పురుషునిగా నా శక్తికి మొదటి బుజువు నీవే. 
నా కుమారులందరిలోను గౌరవించదగిన మహా 
బలశాలివి నీవు. నీవు నా ప్రథమ సంతానం. నా 
కుమారులందరిలో నీవు మహా బలవంతుడవు, 
అతిశయాస్పదమైన వాడవు. 


* కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం 
వలే ఉన్నావు. కాబట్టి నీవు ఎక్కువ గౌరవించ 
దగిన కుమారుడవు కావు నీ తండ్రికి చెందిన 
స్త్రీతో నీవు శయనించావు నీ తండ్రీ పడకను 
నీవు ఎక్కావు. నీవు నా పడకకు అవమానం 
తెచ్చావు” 


షిమ్యోను లేవీ 

౨ “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో 
పోరాడటం అంటే వారికి ప్రీతి. 

్‌ రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు. 
వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం 
లేదు, వారి రహస్య సమావేశాలను నేను అంగీక 
రించను, వారు వారి పగవారిని కోపంతో 
చంపారు వారు కేవలం సరదాలకు పశువులకు 
హాని చేసారు. 

7 వారి కోపం శాపం అది చాల బభీయమయింది. 
వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా 
క్రూరులు యాకోబు దేశంలో వారి వంశాలకు 
వారి స్వంత భూమి వారికి ఉండదు ఇశ్రాయేలు 
అంతటిలో వారు చెదరి ఉంటారు.” 


యూదా 
8 “యూదా, నీ సోదరులు నిన్ను పాగడుదురు. 
నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు 
నీకు సాగిలపడ్డారు. 


61 


9 యూదా సింహంలాంటీవాడు. కుమారుడా, 
తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం 
వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి 
వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. 
అతక్ణి లేపుటకు ఎవరూ సాహసించరు 

10 యూదా వంశపు పురుషులు రాజులుగా 
ఉంటారు. అతని కుటుంబం పరిపాలిస్తుంది, 
అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు 
అతని కుటుం బాన్ని విడువదు. అప్పుడు అనేక 
మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు. 

11 అతడు ద్రాక్టావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు* 
(ెష్టమైన (దాక్షావర్లీకి అతడు తన గాడిద పిల్లను 
కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు 
శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు. 

2 దాక్షారసం తాగి అతని కళ్లు ఎరుపెక్కి 
ఉంటాయి. పాలు తాగి అతని పళ్లు తెల్లగా 
ఉంటాయి.” 


జెబూలూను 
5 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు. 
అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది. 
అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.” 


ఇశ్శాఖారు 

14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె 
ఉంటాడు భారమెన బరువు మోసినందుచేత 
అతడు పండుకొని ఉంటాడు. 

"5 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండే 
టట్టు చూసుకొంటాడు తన భూమి రమ్యమైన 
దిగా ఉండేటట్టు అతడు చూసుకాంటాడు. 
తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పు 
కొంటాడు. బానిసగా పని చేసేందుకు అతడు 
ఒప్పుకుంటాడు.” 


దాను 
“ఇతర ఇశ్రాయేలు వంశస్టుల్లాగే దాను తన ప్రజ 
లకు తీర్చు తీరుస్తాడు. 





రాజు వచ్చేంతవరకు “షిలోహు వచ్చునంతవరకు” లేక 
“దానికి చెందినవాడు వచ్చువరకు.” 


అతడు ... గాడిదను కట్టివేస్తాడు లేక అతని గాడిద 
రాక్షావర్లీకి కట్టబడుతుంది. అతని గాడిద పిల్ల శ్రేష్టమైన 
దాక్షావల్లీకి కట్టబడుతుంది. అతడు దాక్షారసంలో తన 
బట్టలు ఉదుకుతాడు, |దాక్షారక్తంలో అతని శ్రేష్ణవస్రాలు 
ఉదుకుతాడు. 12 అతని కళ్లు |ద్రాక్షారసంకంబు ఎక్కువ 
ఎర్రగాను, అతని పళ్లు పాలకంబు ఎక్కువ తెల్లగాను 
ల లా 
ఉంటాయి. 


ఆదికాండము 49:9-26 


17 దారి ప్రక్క ఉండే పామువలె దాను ఉండునుగాక 
(తోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు 
ఉండుగాక. ఆ పాము గుర్రపు మడిమెను కాటు 
వేస్తుంది. ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి 
గుర్రం మీదనుండి పడిపోతాడు.” 

15 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టుకొని 
ఉన్నాను” 


గాదు 
బీ “దొంగల గుంపు గాదు మీద పడ్డారు. కానీ గాదు 
వారిని తరిమివేస్తాడు. 


ఆషేరు 
2౫ “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృద్దిగా 
పండిస్తుంది ఒక రాజుకు సరిపోయేలాంటి 
భోజనం అతనికి ఉంటింది.” 


నఫ్తాలి 
21”స్వేచ్చగా పరుగులెత్తే లేడివంటివాడు. నఫ్తాలి 
దాటి అందమైన పిల్లల్లా అతని మాటలు 
ఉంటాయి.” 


యోసేపు 

22 “యోసేపు చాలా విజయశాలి నీళ్ల ఊట దగ్గర 
ఎదిగే ద్రాక్షావల్లిలా కంచెమీద అల్టుకొనే ద్రాక్షా 
తీగలా అతడు ఫలిస్తాడు 

23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో 
పోరాడారు బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రు 
వులయ్యారు. 

2? అయితే తన మహత్తర విల్దుతోను, నై పుణ్యంగల 
తన చేతులతోను పోరాటం గెల్బాడు అతడు 
తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి 
గొ(రైల కాపరినుండి ఇశ్రాయేలు బండనుండి 

2 నీ తండి దేవునినుండి పొందుతాడు. దేవుడు 
నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తిమంతుడగు 
దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! పైన ఆకా 
శంనుండి ఆశీర్వాదములను, అగాధ స్థలముల 
నుండి ఆశీర్వాదములను ఆయన నీకు అను 
(గహించునుగాక స్తనముల దీవెనలు గర్భపు దీవె 
నలు ఆయన నీకు ఇచ్చుగాక. 


26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. 
మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కు 
వగ ఆశీర్వదించబడ్డాను నీ సోదరులు నీకు ఏమీ 
లేకుండా నిన్ను విడిచిపెట్టి వేసేందుకు ప్రయ 
త్నించారు అయితే ఇప్పుడు నా ఆశీర్వాదము 
లన్ని కొండంత ఎత్తుగా నీమీద [క్రుమ్మరించ 
బడతాయి.” 


ఆదికాండము 49:27-50:17 


బెన్యామీను 

27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు 

ఉదయాన అతడు చంపుకొని తింటాడు మిగిలిన 

దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.” 

28ి్రవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. 
మరియు వారి తండ్రీ వారితో చెప్పిన విషయాలు 
అవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం 
అతడు వారికి ఇచ్చాడు. తర్వాత ఇశ్రాయేలు వారికి 
ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను 
మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరు 
చున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో 
నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతు 
న్నాను. "ఆ గుహ మమే దగ్గర మక్చేలా పొలంలో 
అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను 

తిపెట్టెందుకు as ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ 

కొన్నాడు 1అబ్రాహాము, అతని భార్య శారా 
ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య 
రిబ్కా ఆ గుహలోనే పాతిఫెట్టబడ్డారు. న నా భార్య 
లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను. *పి హిత్తీ 
మనుష్యుల దగ్గర కొన్న పొలంలో మ ఆ HS 
ఫోయాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగిం 
చిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్ళు 
చాపుకొని మరణించాడు. 


యాకోబు సమాధి చేయబడుట 

ఏ ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు 

చాలా విచారించాడు. అతడు తన తండ్రిని 
కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు 
పెట్టుకొన్నాడు. *తన తండ్రి దేహమును సిద్ధం చేయు 
మని అతడు తన సేవకులకు ఆజ్ఞాపించాడు (ఆ సేవ 
కులు వైద్యులు. యాకోబు శరీరాన్ని సమాధి చేసేం 
దుకు వైద్యులు సిద్ధం చేసారు. ఈజిప్టువారి ప్రత్యేక 
పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేసారు. ఈజిప్టు 
వారు ఈ పద్దతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, ఆ 
శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు 
వారికి అవసరం. తర్వాత ఈజిప్టు వాళ్లు యాకోబు 
కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసు 
కొన్నారు. ఆ సమయం 70 రోజులు. 

*డెబె బ్రైరోజుల తర్వాత దుఃఖసమయం ముగిసింది. 
కనుక ఫరో అధికారులతో యోసేపు మాట్లాడాడు. 
“దయచేసి ఫరోతో ఇది చెప్పండి 

నా తండ్రీ మరణ ఘడియల్లో నేను ఆయనకు 
ఒక వాగ్దానం చేసాను. కనాను దేశంలోని ఒక గుహలో 
నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం 
చేసాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న 
గుహ. కనుక దయచేసి నేను వెళ్లి, నా తండ్రిని సమాధి 
చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మి దగ్గరకు 


62 


వస్తాను” అన్నాడు యోసేపు. నీ మాట నిలబెట్టుకో, 
వెళ్లి నీ తడి సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు. 
7కనుక యోసే సేపు తన తండ్రిని సమాధి చేసేందుకు 
వెళ్లాడు. ఫరో అధికారులంతా ఫరో పెద్దలు (నాయ 
కులు యోే సేపుతో కూడ వెళ్లారు. ఫరో. నాయకులు, 
ఈజిప్టులోని పెద్దలందరూ 'యోసేపుతో వెల్లారు. 
యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో 
వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా 

సేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మా(త్రమే 
గోషెను దేశంలో విడువబడటం జరిగింది *యోసే 
పుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద 
వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది. 

“6యోర్జాను నదికి తూర్పున గోరెన్‌ ఆఠదు కళ్లం 
దగ్గరకు వారు వెళ్లారు. ఆ స్థలంలో వారు ఇశ్రాయేలు 
నిమిత్తం భూస్ట్రాపన [క్రమాలు దీర్ణంగా జరిగించారు. ఆ 
భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది. 
11గోనీక్‌ ఆఠదులో జరిగిన భూస్థాపన ys 
కనానులో నివసిస్తున్న (ప్రజలు చూశారు. వారు “ 
ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పు 
కొన్నారు” కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్‌ మిస్రా 
యిము అని పిలువబడుతుంది. 

కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞా 
పించిన (ప్రకారం చేసారు. వారు అతని శరీరాన్ని 
కనానుకు తీసుకొని వెళ్లి, మక్సేలా గుహలో దానిని 
పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రాహాము 
కొన్న పొలంలోని మ(మే సమీపాన ఉన్న గుహ ఇది. 
సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రాహాము ఆ 
గుహ కొన్నాడు. “యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన 
తర్వాత, అతనూ, అతనితో ఆ గుంపులో ఉన్న ప్రతి 
ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు. 


సోదరులు యోసుపుకు భయపడుట 

'యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోద 
రులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు 
చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా 
ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని 
విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషి 
చవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి 
తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అను 
కొన్నారు. 

16కన్సుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం 


పంపించారు. 


నీ తండి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ 
ఇచ్చాడు. !"యోసేపుకు వారు చేసిన కీడును 
దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలు 
తున్నానని ( యోసేపుతో చెప్పండో అని అతడు 


63 


చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన 
తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. 
మేము నీ తండ్రి దేవుని దాసులం. 


యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసే 
పుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేసాడు. 
“యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని 
ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం 
"అని చెప్పారు. 

అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం 
దేవుణ్ణికాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. 
2మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. 
కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. 
అనేకమంది (ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను 
వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే 
ఆయన ఏర్పాటు. **కనుక భయపడవద్దు. నేను మీ 
కోసం, మీ పిల్లలకోసం జ్యాగత్త పుచ్చుకుంటాను” 
అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా 
మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగిం 
చింది. *యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా 
ఈజిస్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 
110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 
23య్రోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫాయిముకు 


ఆదికాండము 50:18-26 


పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమా 
రుడు మనష్టేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు 
ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు 
జీవించాడు. 


యోసేపు మరణం 

యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, 
“నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. 
అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు 
తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు 
తీసుకొని వెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు 
లకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు 
మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో 
చెప్పాడు. 

అప్పుడు యోసేపు తన వాశ్తందర్నీ ఒక వాగ్దానం 
చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన 
దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో 
కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” 
అన్నాడు యోసేపు. 

యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్న 
ప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని 
శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో 
సమాధి పెట్టలో ఆ శరీరాన్ని ఉంచారు. 


64 


నిర్గమకాండము 


ఈజిప్టులో యాకోబు కుటుంబం 

1 యాకోబు (ఇశ్రాయేలు తన కుమారులతో పాటు 

ఈజిప్టు వెళ్లాడు.ఇశ్రాయేలు కుమారుల పేర్లు 
ఏవంటే: “రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ేఇశ్ళా 
ఖారు, జెబూలూను, బెన్యామీను, *దాను, నఫ్తాలి, గాదు, 
ఆషేరు. ప్రతియొక్కరూ కుటుంబ నమేతంగా 
వచ్చారు. యాకోబు సంతానం మొత్తం డెబ్బయి 
మంది. (12 మంది కుమారుల్లో మరొకడు యోసేపు. 
అతను అప్పటికే ఈజిప్టులో వున్నాడు.) 

తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం 
వారు అందరూ చనిపోయారు. "అయితే, ఇశ్రాయేలు 
ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య 
చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు 
కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది. 





ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు 

కీ అప్పుడు ఒక కొత్తరాజు చ్‌ పాఠించడం 
మొదలు పెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు. 
9క రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు 
జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పై పెగా 
వాళ్లు మనకంలు చాలా బలంగా ఉన్నారు! '౧వాళ్తపై న్‌ 
మనం ఏదైనా పథకం వేయాలి. లేకపొతే వీదే నా 
యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శతు 
వులతో ఏకం కావచ్చు. అల్జాంటప్పుడు వాళ్లు మనల్ని 
ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారి 
పోవచ్చు.” 

1 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని 
కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసల 
పైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియ 
మించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను 
బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ 
చేయు పీతోము, రామసేను పట్టుణాలను కట్టించారు. 
(ధాన్యం మొదలైన వాటిని వాళ్లు. ఈ పట్టణాల్లో నిల్వ 
చేసేవాళ్టు*) 

“ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు 
ఈజిస్ట్ర వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో 





నిల్వ చేయుట సమకూర్చుట. 


ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, 
అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రా 
యేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత 
ఎక్కువగా భయపడిపోయారు. అందుచేత ఈజిప్టు 
వారు ఇశ్రాయేలు ప్రజల శరీరశ్రమను మునుపటికన్నా 
ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు. 
1*4ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు 
ఈజిప్ట్రవారు. అడుసు* తొక్కిఇటుకలు చేయడంలో 
వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే 
పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్తను చాల బలవంత 


సెట్లారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల 
అ et టి. 


బలవంత పెట్టి ఒత్తిడి చేసారు. 


దేవుడ్ని వెంబడించిన మం|త్రసానులు 

షి ఫా పూయా అను ఇద్దరు మంత్రసానులుండే 
వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో 
సహాయ పడేవారు. ఈబిస్ట్ర రాజు ఈ మం|తసానులను 
పిలిచి, “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు 
ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల 
పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగ 
వాడెతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు. 

ఆ మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు 
రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగపిల్లలందర్నీ వాళ్లు 
బ్రతకనిచ్చారు. 

1 కఈజిప్టరాజు ఆ మంత్రసానులను పిలిచి, “మీరు 
ఎందుకిలా చేసారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతక 
నిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు. 

ఈజిప్టు స్త్రీలకంటు హీబూ స్త్రీలకు చాల బలం 
ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే 
వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మం|త్రసానులు 
ఫరోతో చెప్పారు. 2?! (ఆ మంత్రసానుల విషయమై 
దేవుడు సంతోషించాడు కనుక వాళ్లకూ వారి స్వంత 
కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు. 
హీబ్రూ ప్రజలు” ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నారు. 
వాళ్లు చాల బలవంతులయ్యారు). “కనుక ఫరో, 








అడుసు జిగటమట్లి, బంకమట్లి. 
అ అ 


హీ్‌బూ ప్రజలు అంటే ఇశ్రాయేలు వాళ్లు. 


65 


“మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో 
పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ [బతక 
నియ్యండి” అని తన (ప్రజలకు ఆజ్ఞాపించాడు. 


పసివాడైన మోషే 

౧ బె వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ 

వంశానికి న. ఒకామెను అతడు పెళ్లి 
చేసుకొన్నాడు. *ఆమె గర వతియై ఒక కుమారుణ్ణి 
కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ 
తల్లి మూడ్నెల్లపాటు ఆ శిశువును దాచి ఉంచింది. 
అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి 
తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా 
తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. 
అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు 
చేసీ, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు 
పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత 
నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను 
పెట్టింది. “ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమని 
స్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో 
చూడాలని అనుకొంది. 

సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం 
చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు 
నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో 
ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసు 
కురమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది. 
రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ 
పిల్పాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం 
చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” 
ఆమె చెప్పింది. 

7ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని 
అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం 


నిర్గమకాండము 2:1-21 


మోషే తనవారికి సహాయంచేయుట 

మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు 
అంటే, హీబూవారు బలవంతంగా చాలా కష్టపడి పని 
చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు 
ఈజిప్టు వాడొకడు హీబూవాడ్ని కొట్టడం మోషే 
చూసాడు. '2ఎవరై నా గమనిస్తున్నారేమోనని మోషే 
అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిస్టవాడ్నీ 
చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. 

'మర్చాడు హీబూవాళ్లే ఇద్దరు పోట్టాడుకోవడం 
మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని 
“అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు అని 
అన్నాడు. 

“దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారి 
వనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమిం 
చారా నిన్న నీవు ఆ ఈజిస్ట్రవాడ్ని చంపినట్టు నన్నూ 
చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడి 
పోయాడు. “అలాగె తే నేను చేసిన ఆ పని ఇప్పుడు 
అందరికీ తెలిసిపోయిందని ” మోషే తనలో తాను 
అనుకొన్నాడు. 

15మోష్నే చేసినదాన్నిగూర్చి విని ఫరో మోషేను 
చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గ 
ర్నుండి మోషే పారిపోయాడు. మోషే మిద్యాను దేశా 
నికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. 


మిద్యానులో మోషే 
16మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమా 
'ర్రెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు 
నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. 
వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం 
చేస్తూ ఉన్నారు. "కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల 
కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా 





చేసేందుకు ఒక హీ(బూ స్త్రీని వెదకి తీసుకొని 
రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది. 

కరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ 

పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది. 

“ఈ పసివాడి తీసుకొని = వెళ్లి పాలిచ్చి నాకోసం 
పెంచు. పసివాడ్ని జాగత్తగా చూడు. నీకు నేను జీతం 
ఇస్తాను" అంది ఆ రాజకుమారి. కనుక ఆ స్త్రీతన పసి 
వాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది. !9ఆ పసివాడు 
పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు ఆ స్త్రీ పిల్లవాడ్ని రాజ 
కుమారి దగ్గరకు తీసుకొచ్చింది. రాజకుమారి ఆ పిల్ల 
వాడ్ని తన సొంత కుమారుడుగా స్వీకరించింది. ఆ 
పిల్లవాడ్ని నీశ్రలోంచి బయటికి తీసింది కనుక ఆమె 
వానికి మోషే” అని పేరు పెట్టింది. 





మోషే అంటే “హీబ్రూ భాషలో నీళ్లలోనుండి బయటకు 
తీయబడింది” అని భావం. 


వెళ్తగొష్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే 
సహాయం చేసి, వారి గొ(ర్రైల మందకు నీళ్లు పెట్టాడు. 

“తర్వాత వాళ్లు వారి తండ్రీ రగూయేలు దగ్గరకు 
వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు 
చాలా త్వరగా ఇంటికీ వచ్చేశారు” అని అన్నాడు. 

స“గొరెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్ల 
గొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజబిప్ట్ర 
మనిషీ ఒకతను మాకు సహాయం చేసాడు. 

అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు 
పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు. 

“అందుకు రగూయేలు " “అలాగైతే అతనేడి? అతణ్ణి 
ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతళ్లో మనలో 
భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన 
కూతుళ్లతో. 

21 అతనితో కలిసి ఉండటానికి మో అంగీక 
రించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు 


నిర్గమకాండము 2:22-3:15 


భార్యగా ఇచ్చాడు. *”సిప్పోరాకు కొడుకు పుట్టాడు. 
అతనికి గెర్జోము* అని మోషే పేరుపెట్టాడు. మోషే 
తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత 
తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు. 


ఇశ్రాయేలీయులకు సహాయం చేయుటకు దేవుడు 
నిశ్చయించుకొనుట 

23 వాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చని 
పోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతర 
మైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే 
ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ 
ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు. చేదేవుడు 
వారి (ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు 
లతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసు 
కొన్నాడు. “ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు 
చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని 
ఆయనకు తెలుసు. 


మండుతున్న పాద 

ఏవ మామగారి పేరు యితో (ఈయన 

మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు 
మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యా 
నికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. 
అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని 
కొండ. *ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో 
యెహోవా దూతను మూషే చూసాడు. ఆ పాద 
మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు. 
అందుచేత మోషే “ఈ పొద మండుతూ ఉండి కాలి 
పోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అను 
కొన్నాడు. 

*ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం 
యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే 
దేవుడు, “మోషే మోషే అని మోషేను పీల్చాడు 
“చిత్తం ప్రభూ” అన్నాడు మోషే 

అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు 
రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర 
స్థలం “నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, 
ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.” దేవుణ్ణి చూడాలంటే, 
భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పు 
“కొన్నాడు. 

"యహోవా "ఈజిప్టులో నా ప్రజలు అను భవి 
స్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా 
(ప్రజల్ని బాధపెట్టిన్నుడు వారు మొర పెట్టడం నేను 
విన్నాను. వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల 





గెర్జోము హీబూ, భాషలో ఈ పేరుకు ఇక్కడ 
నేను "పరదేశస్తుడ్ని” అని అర్థం. 


66 


బారినుండి నా (ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి 
వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, 
మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ 
కష్టాలూ లేకుండా స్వేచ గా ఉంటారు.* అది మంచి 
మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం.* కనానీ 
యులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, 
హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మను 
ష్యులు అక్కడ నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల 
మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు 
ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. !అందుచేత 
నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. 
వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిస్ట్ర నుంచి 
బయటకు తీసుకువెళ్లు అని చెప్పాడు. 

"అయితే మోషే “నేనేమీ అంతగ్‌ ప్ప వాళి కాదే. 
ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిస్ట నుండి ఇశ్రాయే 
లీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంత 
టివాళ్లి"? అంటూ దేవుల్ణి అడిగాడు. 

2ేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయ 
గలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు 
ఏమిటంటే, నీవు ఈ (ప్రజల్ని ఈజిస్ట్ర నుండి బయటికి 
నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే 
నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు. 

గొడానికి మోషే “ నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు 
వెళ్లి మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపిం 
చాడు అని చెబితే, “ఆ దేవుడి పేరేమిటి "అని వాళ్లు 
నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి.” 
అని దేవుణ్హీ అడిగాడు. 

“నేను ఉన్నవాడను* (అని వారితో చెప్పు) 
అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు 
నీవు వెళ్లినప్పుడు, “ఉన్నవాడను,' అనువాడు నన్ను 
మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు 
మోషేతో. 

గోదేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీ 
కులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకం 
ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే*” ఉంటుంది. 








అక్కడ ... ఉంటారు అక్షరాలా సువిశాల దేశం. 
అది ... దేశం అక్షరాలా పాలు తేనెలు ప్రవహించే దేశం. 


నేను ఉన్నవాడను యెహోవా అనే మాటలాగే ఉంటాయి 
హీబూ మాటలు. దేవుడు అనే మాటకు యిక్కడ వాడిన 
మాట సాధారాణంగా దేవుడు అనే అనువాదం చేయబడింది. 
దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు! తన ప్రజలతో ఎల్లప్పుడూ 
ఉనా డని భావం. 
యెహోవా “యెహోవా” అనే ఈ మాట సాధారణంగా 
“దేవుడు” అని అనువాదం చేయబడింది. “ఆయన ఉన్నాడు” 
అనే భావము “ఆయన అన్నింటికీ ఉనికిని యిచ్చువాడు” 
అనే అర్థం వచ్చే హీబూ మాటలాంటిదే ఈ మాట. 


67 


తరతరాల (ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసు 
కొంటారు. “యహూవా నన్ను మీ దగ్గరకు పంపిం 
చాడు అని వాళ్లతో చెప్పు.” 

వెల్లి ఇశ్రాయేలు సమాజంలోని పెద్దలందరిని 
సమావేశపరిచి, "మీ పూర్వీకుల దేవుడైన యెహోవా 
నాకు ప్రత్యక్షం అయ్యాడు. అబ్రాహాము, ఇస్సాకు, 
యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు. మిమ్మల్ని 
గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను 
గూర్చి నేను ఆలోచించాను. 'ఈజిస్ట్రలో మీరు అనుభ 
విస్తున్న శ్రమలనుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయా 
నికొచ్చాను. (ప్రస్తుతం కనానీయులు, హిత్తీయులు, 
అమోరీయులు, సెరిజ్జీయులు, హివ్వీయులు, 
యోబూసీయులు, అనే రకరకాల ప్రజలకు చెందిన 
ఒక దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. చాలా మంచి 
మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను 
మిమ్మల్ని నడిపిస్తాను' అని వాళ్లతో చెప్పు.” 

(పెద్దలు (నాయకులు) నీ మాట వింటారు. 
అప్పుడు నీవు, పెద్దలు (నాయకులు) కలిసి ఈజివ్లు 
రాజు దగ్గరకు వెళ్లాలి. హీబూ ప్రజల దేవుడైన 
యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మూడు 
రోజుల దూరము అరణ్యంలో నికి ప్రయాణం చేసి 
వెళ్లమని ఆయన చెప్పాడు. అక్కడ మా యెహోవా 
దేవునికి మేము బలులు అర్పించాలి. అని నీవు అతనితో 
చెప్పాలి.” 

“అయితే ఈజిస్టరాజు మిమ్మల్ని పోనియ్యడని 
నాకు తెలుసు. అతడు మిమ్మల్ని పోనిచ్చేటట్టు ఒక 
మహాశక్తి మాత్రమే అతణ్ణి బలవంతం చేస్తుంది. కనుక 
ఈజిప్టు మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. ఆ 
దేశంలో అద్భుతాలు జరిగేటట్టు చేస్తాను. నేను అలా 
చేసిన తర్వాత అతడు మిమ్మల్ని వెళ్టనిస్తాడు. *అంతే 
కాదు ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజలమీద దయ 
చూపించేటట్టుగా చేస్తాను. అందుచేత మీరు వెళ్లిపోయే 
టప్పుడు నీ ప్రజలకు వాళ్లు కానుకలను ఇస్తారు.” 

హీబ్రూవాళ్లలో ప్రతి స్త్రీ స్తీ తన పొరుగున ఉండే 

ఈజిప్టు వాళ్లను, ఆ ఇళ్లలో వుండే వాళ్లందర్నీ అడగ్గానే 
వాళ్లు ఆమెకు కానుకలు ఇస్తారు. వెండి, బంగారం, 
మంచి బట్టలు, కానుకలుగా మీవారికి దొరుకుతాయి. 
మీరు ఈజిస్ట్ర విడిచి వెళ్లేటప్పుడు మీరు ఆ కానుకలను 
మీ పిల్లలకు పెట్టాలి. ఈ విధంగా ఈజిప్ట్ర ఐశ్వర్యాన్ని 
మీరు తీసుకోవాలి.” 
క. మోషే “నీవు నన్ను పంపించావు అని 

చెబితే ఇశ్రాయేలు (ప్రజలు నమ్మరు గదా! 
యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు 
అన్నాడు దేవునితో. 

2అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని 

మోషేను అడిగాడు. 


నిర్గమకాండము 3:16-4:11 


“ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు. 

అప్పుడు దేవుడు, “నీ కర కింద పడవెయ్యి” 
అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. 
ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి 
_ ఏ దగర్గుండి పారిపోయాడు. “అయితే యహోవా 

పేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో” 
వ. 

మోషే ముందుకు వెల్లి పాముతోక అందు 
కొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ 
కర్ర అయిపోయింది. ఈ కర్రను ఇలా ప్రయోగించు, 
అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, 
ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన 
యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ము 
తారు” అన్నాడు దేవుడు. 

రడ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు 
ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు 

పేతో. 

కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని 
లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి 
తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. 
అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్టు మచ్చలు 
కప్పేసాయి. 

గనీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు 
దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల 
పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి 
తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు 
అతని చెయ్యి బాగె పోయి మళ్లీ మునుపటిలానే ఉంది. 

కోనీక రను ఉపయోగించినప్పుడు (ప్రజలు నిన్ను 
నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు 
నిన్ను నమ్ముతారు. *నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు 
చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, 
అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, 
ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే 
రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు. 

“అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను 
నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాట 
కారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం 
ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లా 
డిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. 
నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగం 
రాదసీో నీకు తెలుసు” అన్నాడు. 

మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటి 
వాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని 
గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలి 
గింది ఎవరు? వీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను 








నా... ప్రయోగం నాకు నత్తి నేను తేటగా మాట్లాడలేను. 


నిర్గమకాండము 4:12-30 


యెహోవాను, అందుచేత వెళ్లు. నీవు మాల్టాడే 
టప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు 
నేనే నీకు చెబుతాను” అని అతనితో యెహోవా 
అన్నాడు. 

(కానీ మోషే “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి 
మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటు 
న్నాను అన్నాడు. 

'“*యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ 
వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను 
వాడుకొంటాను. అతనికి మాట్టాడుటలో నై పుణ్యం 
ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి 
సంతోషిస్తాడు, అతడు నీతోకూడ ఫరో దగ్గరకు 
వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబుతాను, 
అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి 
అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు. 
"ఏ పజలతోకూడ అహరోనే ని పక్షంగా మాట్లాడుతాడు. 
అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధి 
కారంతో నీ తరపున మాట్లాడతాడు.” “కనుక వెళ్లు. 
నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా 
ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా 
అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు. 





మోషే ఈజిప్టుకు తిరిగి వెళ్లడం 

(అప్పుడు మోషే తన మామ యితో ఇంటికి 
తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను 
మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే 
ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యితోతో 
చెప్పాడు మోషే. 

“నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో 
మోషేతో. 

గ్‌తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే 
దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిస్ట్ర వెళ్లడం 
నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు 
చనిపోయారు” అని చెప్పాడు. 

?కనుక మోషే తన భార్యను, తన కొడుకును 
బయల్లేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిష్ట్ర 
దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను 
మోషే తనతో తీసుకొనివెళ్లాడు. 

మోషే ఈజిస్టకు ప్రయాణం చేస్తూండగా దేవుడు 
అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడే 
టప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు 
శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం 
ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండి 
కెత్తేటట్టు చేస్తాను. అతడు (ప్రజల్ని వెళ్లనియ్యడు. 





సీవు ... మాట్లాడుతాడు అక్షరాల అతను నీ తోడుగా 
ఉంటాడు. నీవు అతనికి దేవుడవుగా ఉంటావు. 


68 


2అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా ప్రథమ 
సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి 
నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబుతున్నాను. 
నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతె, నీ 
పెద్దకుమారుణ్ణి నేను చంపేస్తాను.” అని యెహోవా 
అనుచున్నాడని అతనితో చెప్పెను. 


మోషే కొడుక్కి సున్నతి 

*మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగిం 
చాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. 
అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంప 
దలచాడు.* ఫోకాని సిప్పోర పదునైన ఒక కత్తి* 
తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ 
చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. 
అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన 
భర్తవు అని అంది” *సిప్పోర తన కుమారునికి సున్నతి 
చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు 
మోషేను క్షమించాడు (ఆతల్లి చంపలేదు. 


దేవుని యెదుట మోష్కే అహరోనులు 

27యుహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి 
మోషేను కలుసుకో” అని చెప్పాడు. కనుక అహరోను 
వెల్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసు 
కొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతల 
ముద్దు పెట్టుకొన్నాడు. *దేవుడు తనతో చెప్పిన 
దంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను 
ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. 
అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన 
రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివ 
రించాడు. 

అందుచేత మోషే అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు 
పెద్దలందర్నీ సమావేశం చేసారు. “అప్పుడు ఆ 
ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో 
చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. 
అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు 





అతణ్ణి ... చంపదలచాడు 
చేయాలను కొన్నాడేమో. 


ఒకవేళ అతనికి సున్నతి 


పదునైన ఒక కత్తి సూదిగా ఉన్న రాయి నుండి చేయబడ్డ 
పదునుగల కత్తి. 


సున్నతి అనగా పురుషాంగముపై న ఉన్న ముందు చర్మాన్ని 
కత్తిరించి వేయుట. 


రక్త సంబంధమెన లేక అతడు స్వస్థత పొందాడు. 
సున్నతి మూలంగా నీవు రక్తసంబంధిత భర్తవు అని ఆమె 
చెప్పింది. 

దేవుని పర్వతం హోరేబు పర్వతం సీనాయి పర్వతం 
అని కూడ ఇది పిలువబడింది. 


69 





చేసి రుజువు చేసాడు. "దేవుడు మోషేను పంపించాడని 
ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం 
చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు 
దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. 
వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని 
ఆరాధించారు. 


ఫరో ముందు మోష్కే అహరోనులు 

మోషే అహరోనూ (ప్రజలతో మాట్లాడిన తరు 

వాత ఫరో దగ్గరికి వెళ్ళారు, ” "నా కోసం పండుగ 
జరుపుకొనేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు' 
అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతు 
నాడు ” అని చెప్పారు. 

*అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి 
నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు 
వెళ్తనివ్వాలి? యెహోవా అని మీరు చెబుతున్న వాడు 
నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను 
వెళ్ల నీయను” అన్నాడు. 

3ద్రానికి మోషే, అహరోనులు, “హీబూ ప్రజల 
దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడురోజుల 
ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి 
వెళ్తనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా 
యెహోవా దేవునికి ఒక బలి అర్చిస్తాము. ఇది మేము 
చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం 
చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో 
మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు. 

కానీ ఫరో, “మోషే అహరోనూ, ప్రజలను పని 
చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మళ్లీ పోయి 
పనిచేసుకోమని ఆ బానిసలకు చెప్పండి. పనివాళ్లు 
చాలా విస్తారంగా ఉన్నారు, మీరేమో వాళ్లను పని చెయ్య 
నివ్వడంలేదు” అని వాళ్లతో చెప్పాడు. 





ప్రజలను ఫరో శిక్షించడం 

6ఆదేరోజు ఇశ్రాయేలీయుల పని మరింత కష్టతరం 
చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. బానిసలపై నున్న 
యజమానులతో "ఈ ప్రజలు ఇటుకలు చేసేందుకు 
గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు. కాని ఇప్పుడు ఇటుకలు 
చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చు 
కోవాలని వారికి చెప్పండి. యుత వాళ్లు మాత్రం 
ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చే సేవాళ్లో ఇప్పుడు 
కూడా అన్ని చేయాల్సిందే. వాళ్లు బద్ధకస్తులయి 
పోయారు. అందుకే వాళ్లను పోనివ్వుమని నన్ను అడుగు 
తున్నారు. వాళ్లు చేసేందుకు సరిపడినంత పనిలేదు. 
అందుకే తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనిమ్మని 
నన్ను అడుగుతున్నారు. 

కనుక వీళ్ల పని మరింత కష్టం అయేటట్టు 
చేయండి. వాళ్లకు బాగా పని చెప్పండి. అప్పుడు 


నిర్గమకాండము 4:31-5:21 


మోసే చెప్పే అబద్దాలు వినేందుకు వాళ్లకు సమయం 
ఉండదు” అని చెప్పాడు ఫరో 

అందుచేత బానిసలపై నున్న ఈజిప్టు యజ 
మానులు, హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి, 
“మీ ఇటుకల కోసం గడ్డి ఇవ్వకూడదని ఫరో నిర్ల 
యించాడు. మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. 
కనుక వెళ్లి గడ్డి వెదుక్కోండి. అయితే మీరు మాత్రం 
ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవారో ఇప్పుడు 
కూడా అన్ని చేయాల్సిందే” అని వాళ్లతో చెప్పారు. 

“2కనుక గడ్డికోసం వెదుక్కొంటూ ఆ ప్రజలు 
ఈజిప్టు దేశ వ్యాప్తంగా వెళ్లిపోయారు. ఆ (ప్రజలు 
మరింత కష్టపడి పనిచేస్తే సేటట్టు బానిస యజమానులు 
వాళ్లని బలవంతం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రజలు 
అంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్ళో అన్ని 
చేసేటట్టు వారు వాళ్లను బలవంతపెట్టారు. బానిస 
లపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకు 
లను ఏర్చరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యు 
లుగా చేసారు, “మీరు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు 
చేసారో ఇప్పుడు కూడ అన్ని ఎందుకు చెయ్యడం 
లేదు? ఇది వరకు చేయగలిగారు అంటే, ఇప్పుడూ 
చేయగల్లుతారు!” అంటూ బానిసలపై ఉండే ఈజిస్ట్ర 
యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు. 

అప్పుడు హీబూ నాయకులు ఫరో దగ్గరకు 
వెళ్లారు, “మేము నీ సేవకులము నీవు మమ్మల్ని 
ఎందుకు ఇలా చూస్తున్నావు? నీవేమో మాకు గడ్డి 
ఇవ్వవు. కాని మేము మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు 
చేసామో అన్ని చేస్తూనే ఉండాలని ఆజ్ఞాపించావు. 
పైగా ఇప్పుడు ఈ యజమానులు మమ్మల్ని కొడుతు 
న్నారు. ఇలా చేయడం నీ మనుష్యులదే తప్పూ" అంటూ 
వారు ఫిర్యాదు చేసి చెప్పారు. 

ఫరో జవాబిస్తూ, “మీరు సోమరులు, మీకు పని 
చేయడం ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని పోని వ్వమని 
నన్ను అడుగుతున్నారు. అందుకే మీరు ఇక్కడ్నుండి 
వెళ్లిపోయి యెహోవాకు బలులు అర్బించాలని అంటు 
న్నారు. 

కోక వెళ్లి పనిచెయ్యండి. మేము మీకు గడ్డి ఇవ్వము 
కాని మీరు మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చే సేవాళ్లో 
ఇప్పుడు కూడ అన్ని చేయాలి” అన్నాడు. 

(చిక్కుల్లో పడ్డట్టు ఇశ్రాయేలు పెద్దలకు అర్థమ 
యింది. వారు ఇంతకు ముందు చేసినన్ని ఇటుకలు 
ఇప్పుడు చేయలేరని ఆ నాయకులకు తెలుసు. 

20వారు ఫరో సమావేశంనుండి వెళ్తూ మోషే అహ 
రోను ఉన్నచోట ఆగారు. వారి కోసం మోషే అహ 
రోనూ వేచియున్నారు. ?'వారు మోషే అహరోను 
లతో, “మమ్మల్ని వెళ్తనిమ్మని మీరు ఫరోతో చెప్పడం 
చాల తపు. ఫరో, అతని అధికారులు మమ్మల్ని 
ద్వేషించేటట్టు మీరు చేసారు కనుక యెహోవా 


నిర్గమకాండము 5:22-6:26 


మిమ్మల్ని శిక్షించాలి. మమ్మల్ని చంపే అవకాశం మీరే 
వారికి ఇచ్చారు” అని చెప్పారు. 


మోషే దేవునితో చెప్పటం 

2అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, 
“ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు 
చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు? 
¥ోనన్ను చెప్పమని నీవు చెప్పిన సంగతులన్నీ నేను 
ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ 
ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తు 
న్నాడు. నీవు వాళ్ల సహాయం కోసం ఏమీ చేయలేదు!” 
అని చెప్పాడు. 

అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి 

చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద 
నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు 
నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లి పోవడానికి అతడు 
ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని 
బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు. 

?మోషేతో దేవుడు ఇలా చెప్పాడు, యెహో 
వాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు 
నేను ప్రత్యక్షమయ్యాను.” వాళ్లు, (ఎల్‌షద్దయి) సర్వ 
శక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు 
“యెహోవా అని వారికి తెలియలేదు. 

*వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను 
దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ 
దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం 
కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు 
నాకు తెలుసు. వారు ఈజిప్టుకు బానిసలుగా ఉన్నారని 
నాకు తెలుసు. నా ఒడంబడీక కూడా నాకు జ్ఞాపకం 
ఉంది. కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు 
ప్రజలతో చెప్పు. “నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని 
రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతం|త్రుల్నిగా చేస్తాను. 
ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా 
మహాశక్తిని ప్రయో గించి మహా భయంకర శిక్షను ఈజిస్ట్ర 
వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను 
రక్షిస్తాను. "మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ 
దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, 
ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు 
తెలుసుకొంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు 
లకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత 
నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని 
నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను 
యెహోవాను” ” 

9“ అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో 
చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడు 
చున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని 
మాట వారు వినలేదు. 





70 


10అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 
[ఇశ్రాయేలు (ప్రజల్ని తన దేశంనుండి తప్పక 
వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.” 

“అయితే మోషే “ఇశ్రాయేలు ప్రజలే నా మాట 
వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంలు వినడు. అసలే 
నాకు మాట్లాడటం చేతకాదు.”* అని అన్నాడు. 

గొకాని మోషే అహరోనులతో యెహోవా మాట్లా 
డాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని 
యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెల్లి 
అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపిం 
చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు 
నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. 


ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో కొన్ని 

ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పెర్టు ఇవి- 
ఇశ్రాయేలు జ్యేష్టపుతుడు రూబేనుకు హనోకు, పల్లు, 
'హెస్రోన్‌ కర్మి అనే నలుగురు కుమారులు గలరు. 
1 య్రామూయేలు, యామీను, ఓహదు, యాకీను, 
సోహరు, షావూలు అనువారు షిమ్యోను కుమారులు. 
(షావూలు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు. 
16ల్రెవ్టీ 137 సంవత్సరాలు బతికాడు. గెర్జోను, కహాతు, 
మెరారీ అనువారు లేవీ కుమారులు. 

17గెర్లోను కుమారులు లిబ్నీ, షిమీ. కహాతు 133 
నంవత్సరాలు బతికాడు. అమాము, ఇస్తారు. 
హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు కహాతు కుమారులు. 
19మహలి, ముషీ అను వారు మెరారీ కుమారులు. ఈ 
కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం. 

అ మాము 137 నంవత్సరాలు బతికాడు. 
అ(మాము తన తండ్రీ సోదరి యోకెబెదును వివాహం 
చేసుకొన్నాడు. ఈ అమాము కుమారులే మోషే 
అహరోను. “కోరహు, నెపెగు, జిభ్రీ అనువారు ఇస్తారు 
కుమారులు. *మిషాయేలు, ఎల్జఫను, సిత్రీ అనువారు 
ఉజ్జీయేలు కుమారులు. 

శోఅహరోను ఎలీషెబను వివాహం చేసుకొన్నాడు. 
(ఎలీషెబ అమ్మినాదాబు కుమార్తె. నయసోను సోదరి 
అహరోను ఎలీషొబలకు నాదాబు, అబీహు, ఎలియా 
జరు, ఈతామారులు పుట్టారు. కోరహు కుమారులు 
అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. అహరోను 
కుమారుడై న ఎలియాజరు పుతీయేలు కుమార్తెను 
పెండ్డాడాడు, వాళ్లు ఫీనెహాసుకు జన్మనిచ్చారు. ఈ 
మనుష్యులంతా ఇశ్రాయేలు కుమారుడై న లేవీ 
సంతానం. అహరోను, మోషే ఈ వంశానికి చెందిన 
వాళ్లు, “ఇశ్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి” 





అసలే ... చేతకాదు నా మాట అక్షరాలా విదేశీయుడి 
మాటల్ల్దాగా ఉంటాయి “నావి సున్నతిలేని పెదవులు” అని 
భావం, 


71 





అని యెహోవా చెప్పింది వీళ్లకే. ఈజిప్టు రాజై న 
ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను, మోషే. ఇశ్రా 
యేలు ప్రజల్ని ఈజిప్టు విడిచి పెట్టి వళ్టనివ్వాల్సిందిగా 
ఫరోతో చెప్పింది వీళ్లే. 
దేవుడు మళీ మోషేను పిల్చాడు 

25 కబిస్ట్ర దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. 
బ“నేను యెహోవాను నేను నీతో చెప్పిందంతా 
ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు. 

కానీ నేను చక్కగా మాట్టాడలేనుగదా! రాజు 
నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే. 

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను 
నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహా 

రాజులా” ఉంటావు. అహరోను నీ పక్షంగా మాటాడే 
మాటకారిగా” ఉంటాడు. ?నీకు నేను ఆజ్ఞాపించేదంతా 
అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను 
రాజుతో చెబుతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను 
ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు. అయితే నేను ఫరోను 
మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను 
అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో 
అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు 
నిరాకరిస్తాడు. “అందుచేత ఈజిఫ్టును నేను ఘోరంగా 


నిర్గమకాండము 6:27-7:22 


"కనుక రాజు తన విద్వాంసులను, మం|త్రగాళ్లను 
పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసి 
నట్లే చేయగల్లారు. "వాళ్లు కూడా వారి కర్రలను నేల 
మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని 
అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది. అయినా 
సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. 
ఎలా జరుగుతుందని యహోవా చెప్పాడో అలాగే 
ఇది జరిగింది. మోషే అహరోనుల మాట వినేందుకు 
రాజు ఒప్పుకోలేదు. 


నీళ్లు రక్తంగా మారటం 

“అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా 
ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోని 
చ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు. ఉదయాన్నే ఫరో 
నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు 
వళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసు 
కొనివెళ్లు. అతనికి ఇలా చెప్పు: “హీబ్రూ ప్రజల 
దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. 
“అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా (ప్రజలను 
వెళ్లనివ్వు అని నీతో చెప్పమని యెహోవా నాతో 
చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట 





శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను 
బయటకు నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను 
అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు 
వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు 
తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ 
దేశంనుండి బయటకు నడిపిస్తాను.” 


మోషే అహరోనులు యెహోవా తమతో చెప్పిన 
ఈ మాటలకు విధేయులయ్యారు. "అప్పటికి మోషే 
వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు 83 
సంవత్సరాలు. 


మోషే కర పాము అవుతుంది 

కిమూషే, అహరోనులతో యెహోవా ఇలా 
అన్నాడు: “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని 
అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని 
అడుగుతాడు. అతని కర నేలమీద పడవేయమని 
అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ 
కర్ర పాము అవుతుంది.” 

“0క్కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెల్లి 
యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి 
కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో 
కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది. 








మహారాజులా లేక “దేవునిగా.” 
అహరోను ... మాటకారిగా లేక “ప్రవక్తగా.” 


వినలేదు.” * 

"కనుక యెహోవా చెబుతున్నాడు, నెనే 
యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్ఫుకొంటావు' నా 
చేతిలో ఉన్న ఈ కర్రతో నైలునది నీళ్లను నేను 
కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది. "దానితో 
నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడు 
తుంది. అంతటితో ఈజిస్టు వాళ్లు నదిలో నీళ్లు తాగలేక 
పోతారు.” 

యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి 
నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు 
నిల్వచేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని 
అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ 
రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో 
ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారి 
పోతాయి. 

20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు 
చేసారు. అతను కర పైకెత్తి నైలునది నీళ్లమీద 
కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు 
అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారి 
పోయాయి. 

నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు 
కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు 
ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా 
రక్తమయం అయిపోయింది. 

2మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే 
చేసారు. కనుక మోషే అహరోనుల మాటను ఫరో 


నిర్గమకాండము 7:23-8:24 72 





లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్ట 
జరిగింది. ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి 
వెళ్లిపోయాడు. మోషే అహరోనులు చేసిన దాన్ని 
సరో అలక్ష్యం చేసాడు. 

2*ఈబిష్ట్ర వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. 
అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ 
బావులు తవ్వారు. 


కప్పలు 
నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత 
ఏడు రోజులు గడిచాయి. 

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో 
దగ్గరకు వెళ్లి'నన్ను ఆరాధించడానికి నా ప్రజలను 
వెళ్లనివ్వు అని యెహోవా చెబుతున్నాడని అతనితో 
చెప్పు. *వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను 
ఈజిస్టను కప్పలతో * నింపేస్తాను వై లు నది కప్పలతో 
నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో 
దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల “మీద 
వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, 
నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి. “నీవు, నీ (ప్రజలు, నీ 
అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.” 

అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, 
నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను 
ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు 
వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి "అని చెప్పాడు. 

"కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి 
ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిస్ట్ర 
దేశమంతా నిండిపోవటం మొదలయింది. 

"మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా 
అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ 
కప్పలు వచ్చాయి. 

మోషే అహరోనులను ఫరో పిలిపించాడు, “నా 
దగ్గర్నుండి, నా (ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసి 
వేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు 
బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” 
అన్నాడు ఫరో. ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, 
“కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో 
చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల 
కోనం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు 
మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండి 
పోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలను 
కొంటున్నావు?)! రప” అన్నాడు ఫరో. మోషే 
అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవు 
డైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని 
నీవు తెలుసుకొంటావు. "నిన్ను, నీ ఇంటిని, నీ అధి 
కారుల్ని, ని ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ 
కప్పలు నదిలోనే ఉండిపోతాయి.” 


12వూప్కే అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లి 
పోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి 
మోషే యెహోవాకు మొరపెట్టాడు. కెమోష్నే అడిగిన 
(ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిశ్తలో, పొలాల్లో 
కప్పలు చచ్చాయి. అవి కుళ్లి పోయి దేశమంతా 
కంపు కొట్టడం మొదలయింది. కప్పల బాధ వదలి 
పోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను 
సమ చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా 
చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్ట 
జరిగింది. 





పేలు 
యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర 
పైకెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిస్టుదేశ వ్యాప్తంగా 
దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు” 
గొవారు అలా చేసారు. అహరోను తన చేతి కర 


పైకెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిస్ట అంతటా 


దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల 
మీద పేలు ఎక్కేసాయి. 

15 ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయో 
గించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. 
కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక 
పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు 
అలాగే ఉండిపోయాయి. 

కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని 
మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు 
చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పి 
నట్టే జరిగింది. 


ఈగలు 
యుహూవా మోషేతో ఇలా అన్నాడు, “ఉద 
యాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. 
“నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు అని 
యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. *“నీవు 
నా ప్రజల్ని వెళ్తనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు 
వచ్చేస్తాయి. నీ మీద, నీ అధికారుల మీద ఈగలు 
పష్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండి 
పోతాయి. ఈజిప్ట్ర దేశమంతా ఈగలతో నిండి 
పోతుంది.” అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్లు 
మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా 
ప్రజలు నివసిస్తున్న గోషనులో మాత్రం ఈగలు 
ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ 

భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు. 

శోకనుక్ర రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా 

a అదే నా రుజువు.” 
2*అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు 
మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, 


73 


అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు 
ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురు 
కొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. 
కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ 
దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్చించండి” 
అని ఫరో వాళ్లతో చెప్పాడు. 

26క్రానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. 
మా దేవుడైన యెహోవాకు బలులు అర్బించటం 
చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అను 
కొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక 
ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి 
చంపుతారు. మూడు రోజుల ప్రయాణమంత 
దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ 
మా యెహోవా దేవునికి బలులు అర్చించనివ్వు. 
యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.” 

25 అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ 
యెహోవా దేవునికి బలులు అర్బీంచనిస్తాను. కానీ 
మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరం 
కంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి 
నాకోసం ప్రార్ధించు.” అని మో షతో అన్నాడు. 

2 కు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల 
దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి 
యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు 
అర్చించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” 
అన్నాడు మోషే. *కనుక మోషే ఫరో దగ్గర్నుండి 
వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు. *'మోషే 
కోరినట్టు యెహోవా చేసాడు. 

ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి 
ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి 
కూడా మిగుల లేదు. *అయితే ఫరో మళ్లీ మొండికెత్తి 
ప్రజలను వెళ్ల నివ్వలేదు. 


పశురోగం 

అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 

"నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు' 
అని హీబ్రూ ప్రజల "దేవుడైన యెహోవా అంటు 
న్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.” *ఇంకా 
నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే *పాలాల్లోని నీ 
జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని 
ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, 
పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చే 
టట్టు యెహోవా చేస్తాడు. “ఈజివ్లు జంతుజాలం 
కంటు ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యే 
కంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతు 


నిర్గమకాండము 8:25-9:18 


మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతు 
వులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన 
జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు. "ఇశ్రాయేలీ 
యుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని 
ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీ యుల జంతు 
వుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండి 
గానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు. 


దద్దుర్ణు 

కిమోషే అహర్‌ నులకు. య్‌ హోవా ఇలా చెప్పాడు, 
“మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. 
మోషే ఫరో ముందర గారిలో ఈ బూడిదను వెద 
జల్టాలి. ఇది దుమ్ముగా మారి ఈజిస్ట్ర దేశం అంతటా 
వ్యాపిస్తుంది. ఈజిప్టులో ఎప్పుడెప్పుడు ఏ వ్యక్తిని లేక 
జంతువును ఈ దుమ్ము తాకుతుందో ఆ చర్మంమీద 
దద్దుర్ణు పుడతాయి.” 

'9మాపే అహరోనులు కొలిమి నుండి బూడిద 
తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. 
ఆ బూడిదను వారు గాలిలో వెదజల్దారు, మనుష్యుల 
మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదల 
యింది.” చివరికి మాంత్రికులకు కూడా ఆ దద్దుర్డు 
వచ్చినందువల్ర మోషే ఇలా చేయకుండా మాంత్రికులు 
కూడా ఆపలేక పోయారు. ఈజిస్ట్ర అంతటా ఇది జరి 
గింది. అయితే యెహోవా ఫరోను మొండి వాడిగా 
చేసాడు. అందుచేత మోషే, అహరోనుల మాట వినేం 
దుకు ఫరో ఒప్పుకోలేదు. ఇది సరిగ్గా యెహోవా 
చెప్పినట్టే జరిగింది. 





వడగళ్లు 

గొఅప్పుడు మోషేతో యేహె హోవా ఇలా అన్నాడు: 
“ఉదయానే ్న లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. “నన్ను ఆరాధించ 
డానికి, నా ప్రజలను వెళ్లనివ్వు' అని హీబూ ప్రజల 
దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 
14వీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, 
నీ ప్రజలమీద, నీ అధికారులమీద నా శక్తి అంతా 
ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచం 
లోనే లేడని నీకు తెలుస్తుంది. [నేను నా శక్తిని ప్రయో 
గించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ 
ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది. 
అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ 
ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ 
ఉంచాను. అప్పుడు (ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా 
విషయం తెల్సుకొంటారు. నీవు ఇంకా నా ప్రజలకు 
వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా 





వుల్లో ఏదీ చావదు "ఇదంతా జరగటానికి యెహోవా 
సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది 
జరిగేటట్లు యా హోవా చేస్తాడు.” 


వెళ్తనివ్వడంలేదు. కనుక రేపు ఈ వేళకు మహా 
బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు 
ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి 


నిర్గమకాండము 9:19-10:8 


నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు. 
సోఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టు 
కోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదై న ప్రతి 
దాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందు 
చేతనంటే పొలాల్గో నిలబడి ఉండే మనిషిగాని జంతువు 
గాని చచ్చినట్టు. ఇంట్లో చేర్చబడకుండా ఉండే (ప్రతి 
లావై పెనా వడగళ్లు కురుస్తాయి.” 

గో అధికారులలో కొందరు యెహోవా 
మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పపవులన్ని 
టినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు. *!కాని మిగతా 
వాళ్ళు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. 
అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, 
జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు. 

*నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా 
వడగళ్ల వాన [ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో 
ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువులమీద, మనుష్మ్యు 
లందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో 
యెహోవా చెప్పాడు. 

ోోకనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరు 
ములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు 
కురిసే సేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా 
వడగళ్లు పడ్డాయి. చోవడగళ్లు పడుతోంటే, ఆ వడ 
గళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక 
రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిస్టను ఇంత దారు 
ణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే. *ఈజిస్ట్ర పొలాల్లో 
ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్హవాన నాశనం చేసింది. 
మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం 
చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్గోని చెట్లన్నీ విరిగి 
పోయాయి. “ఇశ్రాయేలు (ప్రజలు నివసించే గోషేను 
ఒక్కలే వడగళ్లు పడని ఒకే ఒక చోటు. 

27వ్రూక్నే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో 
వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యహోవా 
న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది. వడ 
గళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని 
ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లి 
పోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్రేదు.” అని 
చెప్పాడు. 

మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణం 
నుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థి 
స్తాను. ఉరుములు, వడగళ్ళు ఆగిపోతాయి. ఈ భూమి 
మీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసు 
కొంటారు. అయినా నీవు నీ అధికారులు ఇంకా 
యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.” 

అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు 
అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు 
నాశనం అయ్యాయి. అయితే గోధుమలు, మిరప 
ఇతర ధాన్యాలకంచు ఆలస్యంగా పక్వానికి వస్తాయి. 





74 


అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు. మోషే 
ఫరోను: విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా 
యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, 
వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం 
కూడ ఆగిపోయింది. ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, 
ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు 
అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు 
మళ్లీ మొండికెత్తారు. ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్చగా 
వళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యహోవా 
మోషే ద్వారా చెప్పినట్టే ఇది జరిగింది. 


మిడతలు 
1 0 యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. 
నేనే అతల్ణి అతని అధికారులని మొండిగా 
చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు 
చూపించాలని నేనే ఇలా చేసాను. *అలాగే ఈజిప్టులో 
నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం 
మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని 
వీటిని చేసాను. అప్పుడు నేనే యెహూవానని మీరంతా 

తెల్సుకొంటారు” అని చెప్పాడు. 

మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “ఎంత 
కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను 
ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు' అని హీబూ 
ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు” అని వారు 
అతనితో చెప్పారు. *నీవు నా ప్రజలను వెళ్టనివ్వకపోతే, 
రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను. 

5నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు 
నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. 
వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని 
కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్లు 
ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి. మీ ఇండ్లు మీ 
అధికారుల, ఇండ్లు. ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ 
మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు 
ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు 
ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు 
పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంళు 
ఎక్కువ మిడతలు ఉంటాయి”. తరువాత మోషే 
ఫరోను విడిచి, వెనుదిరిగాడు. 

“ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో 
పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని స 
ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లని 
య్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం 
అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో 
చెప్పారు. 

8కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ 
తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. 
“మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, 


75 


అయితే ఎవరెవరు వెళ్ళుచున్నది నాకు నరిగ్గా 
చెప్పండి?” అన్నాడు ఫరో. 

మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్దులు వెళ్తారు! 
మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, 
మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకపోతాం. 
ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్లాము” 
అని జవాబిచ్చాడు మోషే 

“0ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని 
వెళ్లనిచ్చేముందు యెహోవా నిజంగా మీతో ఉండి 
తీరాలి. చూస్తోంటే, 

"మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్టుంది. మగాళ్లు 
బెల్లి యా హూవాను ఆరాధించవచ్చు. అనలు 
మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి 
పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే అహరోను 
లను ఫరో పంపిరిబి వేసాడు. యెహోవా మోషేతో 
"ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. 
ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. 
వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ 
ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు. 


“కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర 
ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు 
యహోవా చేసాడు. ఆ రోజంతా, రాత్రి అంతా గాలి 
వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని 

ed 
తెచ్చి పడేసింది ఆ గాలి. 


“మిడతలు ఈజివ్ష దేశంలోకి ఎగిరివచ్చి 
నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు 
ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం 
ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు. "నేల అంతా 
మిడతలు కవ్చేశాయి. దేశం అంతా చీకటి 
అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా 
మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి 
మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో 
ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకుగూడ 
మిగల్లేదు. 

165వఏంటనే మోషే అహరోనులను పిలిపించాడు 
ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా 
నేను పాపం చేసాను. "ఈ సారికి నా పాపాలు క్షమిం 
చండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) 
తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు 
ఫరో! 

కోమోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహో 
వాను ప్రార్థించాడు. “కనుక యెహౌవా ఆ గాలిని 
మార్చేసాడు. పడమటినుండి గారి బలంగా వీచేటట్టు 
చేసాడు. ఆ గాఠి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి 
కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు. 
20అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా 





నిర్గమకాండము 10:9-11:2 


మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్ల 
నివ్వలేదు. 


అంధకారం 

?!అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, 
ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులా 
డేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో 
చెప్పాడు. 

2కనుక మోషే తన చేతిని పెకి ఎత్తగానే ఒక 
చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో 
మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. 
¥ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు 
రోజుల వరకు ఎవ రూ వాత్త స్థానాలు విడచి పెట్టలేదు. 
అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నిం 
టిలో వెలుగు ఉంది. ఫరో మళ్లీ మోషేను పిలిపించి, 
“వెల్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని 
మీతో కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కాని మీ గార్రైల్టి 
పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టండి” అన్నాడు. 

2ోమా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసు 
కొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ 
కానుకలు, బలి అర్బణలు మాకు యివ్వాలి. మూ 
యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను 
మేము వాడుకొంటాము. యెహోవాను ఆరాధిం 
చేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని 
వెళ్తాము. ఒక్కడెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. 
యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో 
సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న 
చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందు 
చేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే 
అన్నాడు. 2/యుహోవా ఫరోను ఇంకా మొండిగా 
చేసాడు. అందుచేత ఫరో (ప్రజలను వెళ్లనివ్వలేదు. 
శోఅప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి 
వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసు 
కోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు. 

మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను 
చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు. 

అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 

1 l=. “ఫరో మీదికి, ఈజిస్ట్ర మీదికి నేను ఇంకా నాశనం 
తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని 
ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు 
ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని 
బలవంతం చేస్తాడు. hes ప్రజలకు ఈ సందేశం 
మీరు చెప్పాలి, “మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ 
చుట్టు (ప్రక్కల వాళ్ల దగ్గరకు వెల్లి, వారి వెండి, బంగారు 
వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి. 





జ్యేమల మరణం 


నిర్గమకాండము 11:3-12:15 


ఈబిప్ప వాళ్లకు మీపై దయ కలిగేటట్టు 
యెహోవా చేస్తాడు.” అప్పటికే ఈజిప్టు ప్రజలు 
మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక 
మహాత్మునిగా ఎంచుతున్నారు. 

“మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్య 
రాత్రి నేను ఈజిప్టులో తిరుగుతాను. *ఫరో పెద్ద 
కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న 
బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో 
(ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో 
మొదట పుట్టినవన్నీ చస్తాయి. *గతంలోకంతు, భవిష్య 
త్తులోకంటు, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు 
మరీ దారుణంగా ఉంటాయి. "కాని ఇశ్రాయేలు ప్రజల్లో 
ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క 
కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు (ప్రజల్లో ఏ 
ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధ 
పడవు. ఈవిధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్ల 
కంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసు 
కొంటారు. అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) 
సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. 

“మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి” అని 
వాళ్లే అప్పుడు చెబుతారు. అప్పుడు నేను కోపంగా 
ఫరోను విడిచి వెళ్తాను.” " 

9యుహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత 
ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను 
చూపించ గలిగేందుకే” అని చెప్పాడు. !ఆ కారణం 
చేతనే ఫరో యెదుట మోషే అహరోనులు ఈ మహా 
అద్భుతాలన్నీ చేసారు. అందుకే ఫరో ఇశ్రాయేలు 
ప్రజల్ని తన దేశం నుండి వెళ్త్లనియ్యకుండా అంత 
మొండికెత్తేబట్టు యెహోవా చేసాడు. 





పస్కా పండుగ 

1 వ అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండ 

గానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. 
యెహోవా ఇలా చెప్పాడు: *“ఈనెల* మీకు సంవత్స 
రంలో మొదటి నెలగా ఉంటుంది. ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు 
సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో 
రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె 
పిల్లను తీసుకోవాలి. *ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగ 
నంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు 
తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్తను ఆహ్వా 
నించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా 
గొర్రెపిల్ల ఉండాలి. "గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు 
గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. 
ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును. 





ఈనెల అది “"అబీబ్‌ మాసం” లేక “నిసాన అంటారు. 
ఇది మార్చి మధ్య నుండి ఏప్రిల్‌ మధ్య వరకు. 


76 


నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమ 
నించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజ 
లంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను 
చంపాలి. "ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. 
ఏ ఇండ్లలోనై తే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో 
ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పై కమ్మి 
మీద ఆ రక్తం చల్దాలి. 

“ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి 
దాన్ని మొత్తం తినయ్యాలి. చదుగా ఉండ ఆకు 
కూరలు, పొంగని రొజ్ట కూడా మీరు తినాలి. గొర్రె 
పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం 
గొర్రెపిల్లను నిప్పుమీద పేల్చాలి. అప్పటికి ఇంకా ఈ 
గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి. 10. 
మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. 
మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి 
పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయారి. 

neg ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం 
చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ 
నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడు 
కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతు 
రంగా మీరు భోజనంచేయాలి. ఎందుచేతనంటే, ఇది 
యెహోవాయొక్క పస్కా బలో (యెహోవా తన 
ప్రజలను కాపాడి, వారిని ఈజిస్ట్రనుండి త్వరగా బయ 
టకు నడిపించిన సమయం.) 

1" ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం 
చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుళ్లీ చంపేస్తాను. 
మనుష్యుల్గోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని 
నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. 
నేనే యెహోవానని వారికి తేఠిసే సేటట్టు చేస్తాను. 
“అయితే, మీ ఇళ్లమీదనున్న రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా 
ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని 
దాటి వెళ్లిపోతాను. * ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు 
జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు 
మిమ్మల్ని ఎవరినీ బాధించవు. 

కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం 
ఉంచుకొంటారు. మీకు అది ఒక (ప్రత్యేక పండుగ 
రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వ 
తంగా ఈ పండుగను ఆచరించి యహూవాను ఘన 
పర్చాలి. 15కు పండుగనాడు ఏడు రోజుల పాటు 
పొంగని రొట్టలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి 
రోజున పుఠిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసి 








యెహోవా ... పస్కాబలి దీని హీబ్రూ పదం అర్థం 
దాటిపోవడం. లేక కాపాడటం, యెహోవా తన ప్రజలను 
కాపాడి, ఈజిప్టులోనుండి వారిని వెంటనే బయటకు నడి 
పించిన సమయం. 


నేను వెళ్లిపోతాను, “కాపాడుతాను.” 


77 


వేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ 
పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరై నా 
సరే పుఠిసే దేదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు 
వాళ్లనుండి మీరు వేరుచేయాలి. 16ష ష్‌. మొదటి 
రోజున, చివరి రోజున పరిశుద్ద సమావేశాలు ఉంటాయి. 
ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి 
రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజ 
నాన్ని స్‌ద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచు : 
17ప్టుఫియని పిండితో చేసే రాష్టైల పండుగను మీరు 
జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ 
రోజే మీ వంశాలన్నిటినీ ఈజిస్ట్ర నుండి నేను బయటకు 
నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతాన 
మంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వ 
తంగా ఉండిపోయే చట్టం. కనుక మొదటి నెల 
(నిసాను 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులి 
యని రొష్టైలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 
21రోజు సాయంత్రం వరకు అలాంటి రొళ్టైలే మీరు 
తినాలి. ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా 
పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పారు 
డేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈసందర్భంలో 
పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరి 
నుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి. ఈ పండుగ 
సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. 
మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని దొబ్టులు మాత్రమే 
మీరు తినాలి.” 

?!కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుం 
బాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు 
ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి. *హిస్సోపు కొమ్మలు 
తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. 
ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పైకమ్మి మీద 
ఆ రక్తాన్ని పూయండి. తెల్దారేవరకు ఎవరూ తమ 
ఇండ్లు విడిచి వెళ్ల కూడదు. * ఈజిప్టులో జ్యేష్టసం 
తానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమ 
యంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి 
మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా 
ఆ ఇంటిని కాపాడుతాడు” నాశనకారుడ్ని యెహోవా 
మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు. 
2*ఈ అజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం 
మీకు, మీ నంతానానికి శాశ్వతంగా ఉంటుంది. 
25 యహోవా మీకు ఇచ్చే దేశానికి వెల్లిన తర్వాత 
కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి. 
2ర కు ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము? 
అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ? “యెహో 
వాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందు 
చేతనంటే, మనం ఈజిస్ట్రలో ఉన్నప్పుడు యెహోవా 





కాపాడుతాడు లేక “కాపాడుట.” 


నిర్గమకాండము 12:16-38 


ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు* యెహోవా 
ఈజిప్ట్ర వాళ్రను చంపేసాడు. కానీ మన ఇత్తల్లో వారిని 
ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు (ప్రజలు 
సాష్టాంగపడి య యెహోవాను ఆరాధిస్తున్నారు అని మీరు 
చెప్పాలి.” అని అన్నాడు. 

25వ్వూశ్నే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ 
ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రా 
యేలు ప్రజలు చేసారు. 

ప అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) 
ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో 
కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో 
పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే 
జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి. 
ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు 
చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని 
(ప్రజలంతా ఘోల్టున ఏడ్వడం మొదలు పెట్టారు. 


ఇశ్రాయేలీయులు ఈజిప్టు విడిచి వెళ్లడం 

31కనుక ఆ రాతి మోషే అహరోనులను ఫలో 
పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి 
వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ 
చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి. *ేమీరు 
చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ 
మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ 
ఆశీర్వదించండి.” అని వారితో వలో అన్నాడు. 
ఫోవాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిస్ట ప్రజలు కూడ 
వారిని అడిగారు. ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమం 
దరం చస్తాము” అని వాళ్లు చెప్పారు. 

ఫోతమ రొబ్టుల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత 
సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్ద 
లున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన 
వేసుకొని మోసుకుపోయారు. అప్పుడు మోషే 
వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు 
(ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు 
వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని 
అడిగారు. 36 ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద 
దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత 
ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు 
యిచ్చారు. 

ఇ శాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసు 
నుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 
6,00,000 మంది. ఇందులో పిల్లల నంఖ్యలేదు 
వెకిగ్యార్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా 
ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల 
ప్రజలు (ప్రయాణం చేన్తున్నారు. వీళ్లు 





దాటిపోయాడు “దాటీపోతాడు.” 


నిర్గమకాండము 12:39-13:11 


ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు. 
అయితే ప్రజలకు మాత్రం వారి రొబ్టల్లో పులిసిన 
పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ 
ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం 
చేసుకోలేదు. కనుక పులవని “పండితోనే వారు రొట్టెలు 
చేసుకోవాల్సి వచ్చింది. 

10 శాయేలు ప్రజలు ఈజిప్టులో” 430 సంవత్స 
రాలు జీవించారు. “నాలుగువందల ముప్పై సంవత్స 
రాల య ఆరోజే మొత్తం యెహోవా సెన్యా 
లన్నీ* ఈజిష్ట్ర దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. *కనుక 
యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేస్త 
కొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరా 
లవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజ 
లంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచు కొంటారు. 

*ఉవ్లూడ్నే అహరోనులతో యెహోవా యిలా 
చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా 
భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. *చోఒకడు 
బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే 
అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్య 
వచ్చు. భ్‌అయితే, ఒక వ్యక్తీ కేవలం మీ దేశంలో 
ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి 
కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ 
భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీ 
యులకు మాత్రమే ” 

46“ ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం 
చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తిన 
కూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను 
విరువకూడదు. “ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండు 
గను ఆచరించాలి. “ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు 
కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి 
యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలను 
కొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను 
కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొన 
వచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను 
పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. “అంద 
రికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసి 


78 


యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపు 
లుగా బయల్లేరారు. 
13 అప్పుడు యెహోవా మోషేతో యిలా 
అన్నాడు. “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు 
ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన 
పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదటి 
పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్చించాలి.” 
మోషే (ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును 
జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా 
ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా 
శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు 
సక పులిసిన పదార్థంతో రొఘ్టైలు తినకూడదు. 
4అబీబు* మాసంలో ఈనాడు మీరు ఈజిస్ట్రను విడిచి 
వెళ్తున్నారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం 
చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, 
హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తోన్న దేశాన్ని 
మీకం ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. 
యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు, ప్రవహిస్తోన్న ఆ 
సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా 
మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవ 
త్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన 
ఆరాధన రోజుగా మీకు ఉండాలి. 

రోఏడు రోజులపాటు పులియని రొక్టైలే మీరు 
తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ 
విందు యహోవా ఘనతను సూచిస్తుంది. "కనుక 
ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు 
ఏవీ మీరు తినకూడదు. మీిదేశం మొత్తంలో ఎక్కడా 
పులిసిన దారం తయారైన రొబ్బలు ఉండ 
కూడదు. యెహో హూవా ఈజిస్టునుండి మమ్మల్ని బయ 
టకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసు 
కొంటున్నాము అని ఈ రోజు నాడు మీరు మీ పిల్ల 
లతో చెప్పాలి.” 

“మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు 
తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న 
దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే 
ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను 





స్తున్న వ్యక్తి పౌరుడై నా సరే, విదేశీయుడై నా సరే యివే 
నియమాలు వర్తిస్తాయి.” 

50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన 
ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. కనుక అదే 
రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి 





ఈజిప్టు “ఈజబిప్ప కనాను” అని (ప్రాచీన గ్రీకు, 
సమరయ తర్జుమాల్గో ఉంది. అంటే వారు యోసేపు కాలం 
నుండి కాక అబ్రాహాం కాలంనుండి సంవత్సరాలు లెక్కించి 
ఉంటారు. ఆది కా. 15:12 16. గలతీ 3:17 చూడండి. 


ఇశ్రాయేలీ సైన్యాలన్నీ ఇశ్రాయేలు ప్రజలు. 


జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ 
పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు 
రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయో 
గించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ 
పడుతుంది. !9కనుక ప్రతి సంవత్సరం సరైన సమ 
యంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండీ.” 
హు ఇస్తానని వాగ్దానం చేనీన దేశానికి 
యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు 





అబీబు లేక వసంతకాలం ప్రాచీన యూదా సంవత్స 
రంలో యిది మొదటి నెల నిసాన్‌ (మార్చి, ఏప్రిల్‌. 


79 


ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని 
మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం 
చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత 
2 పతి పెద్ద కుమారుళ్లీ ఆయనకు ఇవ్వాలని మీరు 
జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా 
పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్చించాలి. 
'త్తాలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా 
దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు 
బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించు 
కోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను 
కొని విడిపించుకోనట్టయితే, దాన్ని చంపేయారి. 
మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బరి అర్పణ 
అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గర 
నుండి మళ్లీ కొనుక్కోవాలి. 

“మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ 
పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. “దీనంతటికీ భావం 
ఏమిటీ” అని వారు అంటారు. దానికి మీరు యిలా 
జవాబిస్తారు. "ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు 
యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. 
అక్కడ మనం బానినలంగా ఉంటిమి. అయితే 
యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడి 
పించి ఇక్కడకు తీసుకొచ్చాడు. ఈజిప్టులో ఫరో 
మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాక 
రించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ట సంతానాన్నీ 
యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి 
చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ 
కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన 
ప్రతి మగపిల్లనూో నేను యెహోవాకు అర్సిస్తు 
న్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి 
ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.” 
ఇది నీ ముంజేతికి కట్టుబడ్డ దారం పోగులాంటిది. 
అది నీ కంటికి ఒక బాసికంలాంటిది.* యెహోవా 
తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయ 
టకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు 
సహాయకరంగా ఉంటుంది.” 


ఈజిప్టు నుండి బయటకు ప్రయాణం 
ఫరో ఈజిస్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం 
వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా 
వెళ్ల నీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. 
కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి 
వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని 





మగపిల్లను లేక “పిల్లలు.” 
౧ ౧ 


కట్టుబడ్డ ... బాసికంలాంటిది యూదులు వారి దేవుని 
ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొనేందుకు సూచనగా చేతులమీద, 
నొసటమీద ఇలాంటివి కట్టుకొంటారని సూచన కావచ్చును. 


నిర్గమకాండము 13:12-14:5 


మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.” కనుక వారిని ఇంకో 
మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం 
పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడి 
పించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిస్టు విడిచి 
పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్లేరారు. 


యోసేపు ఎముకలు ఇంటికి తీసుకొని వెళ్లడం 

బీమాషే తనతో బాటు యోసేపు ఎముకలను 
తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు 
తాను చనిపోక ముందే ఇశ్రాయేలు కుమారులతో 
ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని 
రక్షించినప్పడు ఈజిస్టులోనుంచి నా ఎముకల్ని మీతో 
తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను 
చనిపోక ముందు యోసేపు చెప్పాడు). 





యెహోవా తన ప్రజలను నడిపించాడు 

299 శాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో 
బనచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. 
యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజ 
లను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని 
యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ 
మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని 
యిహూవా ఉపయోగించాడు. వాళ్లు రాత సమ 
యంలో కూడ ప్రయాణం చేయగలిగటట్టు ఆ అగ్ని 
వారికి వెలుతురు నిచ్చింది. పగటి వేళంతా ఆ ఎత్త 
యిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ 


వాళ్లతోటే ఉన్నాయి. 

అప్పుడు మోషేతో యెహోవా ఇలా 
14 అన్నాడు: “ప్రజలు వెనక్కు తిరిగి పహ హీరో 
తుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్లోలుకు, సము 
ద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో 
చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్గో ఉంది. ఇశ్రాయేలు 
ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలు 
స్తాడు. పైగా ప్రజలు వెళ్త గలిగినచోటు ఇంకేమీ ఉండదు 
అనుకొంటాడు. “ఫరోను నేను థై ర్యశాలిగా చేస్తాను. 
అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, 
అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి 
తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు 
అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని 
మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు. 





ఇశ్రాయేలీయుల్ని ఫరో తరమటం 
ఇ శాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక 
సమాచారం అందింది. ఎప్పుడై తే ఈ సంగతి విన్నారో 
అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము 
చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. 
“ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్ల 


నిర్గమకాండము 14:6-28 


నిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? 


80 


అన్నిటికంటు నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు 





ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” 
అన్నాడు ఫరో. “కనుక ఫరో తన యుద్ధరథాన్ని 
సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని 
వెళ్లాడు. "తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 
600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని 
వెల్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు. 
శీఇ శ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పై కెత్తి 
వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజై న ఫరో ఇంకా 
ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో 
ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు. 

౨ ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల 
ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు 
బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతువద్ద ఎర్ర సము 
రానికి దగ్గర్గో బస చేస్తూ ఉండగానే వారిని సమీ 
పించారు. 

ఫరో, అతని సైన్యం తమవై పే రావడం ఇశ్రా 
యేలు ప్రజలు చూసారు. ప్రజలు “వాల భయపడ్డారు. 
సహాయం చేయమని వారు యెహోవాకు మొర 
పెట్టారు. 11మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు 
ఈజీప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు 
తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారి 
లోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజి 
ప్రలోనే చచ్చేవాళ్తం అక్కడ ఈజిప్టులో కావాల్సి నన్ని 
సమాధులున్నాయి. ఇలా జరుగుతుందని మేము 
నీతో చెప్పాము. “దయచేసి మమ్మల్ని విసిగించకు. 
మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ 
చేయనియ్యి అని ఈజిప్ట్రలోనే మేము చెప్పాము.” 
ఇలా బయటకు వచ్చి ఈ ఎడారిలో చావడంకంకు 
ఈజిస్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా 
బాగుండేది మాకు.” 

కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ 
పడకండి! పారిపోకండి! యహోవా ఈనాడు 
మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు 
వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! 
“మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయా 
ల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం 
చేస్తాడు” 

“అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, 
“ఇంకా నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? ఇశ్రా 
యేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు 
"నీ చ్రేత్రిలో కృరను ఎర్రసముద్రం మీదకు చాపు, 
ఎ(ర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు (ప్రజలు 
ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లి 
పోవచ్చు. 1"ఈజిప్టు వాళ్తను ధైర్యంగల వాళ్లుగా నేను 
చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుము 
తారు. అయితే ఫరోకంటు, అతని అశ్వదళాలు, రథాలు, 


తెలియజేస్తాను. "నేనే యెహోవానని ఈజిప్టు 
అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ 
దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను 
గౌరవిస్తారు.” 


ఈజిప్టు సైన్యాన్ని యెహోవా ఓడించటం 

ఆ సమయంలో యెహోవా దూత (ప్రజల 
వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా 
దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం 
జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర 
నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది ఈ 
విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య 
ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు 
ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత 
ఆరాత్రి ఈజిప్ట్ర వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి 
రాలేక పోయారు. 

మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే 
తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా 
చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం 
రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యే 
టట్టు చేసింది. ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో 
పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క 
నీళ్లు గోడలా నిలిచాయి. అప్పుడు ఫరో రథాలు, 
అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవే 
శించాయి. 

*ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని 
స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సై సైన్యాన్ని 
చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు. 

2 రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను 
అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం 
ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు 
వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీ 
యులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజివ్లు 
వాళ్లు కేకలు వేసారు. 26అప్పుడు యెహోవా 

షేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు 
పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచే 
స్తాయి.” అని చెప్పాడు. 

*/కనుక తెల్లవారు రూమున మోషే తన చేతిని 
సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్ళు యధాస్థానానికి వచ్చి 
పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్ని 
స్తున్నారు. అయితే ఈజిప్పు వాళ్లు సముద్రంలో 
కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు. 2నీళ్టు 
యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వద 
ళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుము 
కొచ్చిన ఫరో సై న్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. 
వాళ్లలో ఒక్కడూ బతకలేదు. 





81 


౫అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల 
మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడీ ఎడమ 
(పక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి. 

30ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు వాళ్ల 
చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎగర్రసము ద 
తీరాన ఈజిప్ట్ప్రువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు 
చూచారు. 

యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు 
ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. 
అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను 
భుసపర్లారు: యెహోవాను, ఆయన సేవకుడైన 
మోషేను నమ్మారు. 





మోే పాట 
15 అప్పుడు మోషే అతనితోబాటు ఇశ్రాయేలు 
ప్రజలూ యెహోవాకు ఈ పాట పాడటం 
మొదలు పెట్టారు. 


“యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను. 
ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక గుర్రా 
లను, రౌతులను ఆయనే సముద్రంలో పడ 
వేసాడు. 

2 యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే 
ఆయన్ను గూర్చి నేను స్తుతిగీతాలు పాడు 
కొంటాను. యెహోవా నా దెవుడు, ఆయన్ను 
నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు 
యెహోవా ఆయన్ని నేను ఘనపరుస్తాను. 

3 యహోవా గొప్ప వీరుడు ఆయన పేరే 
యిహూవా. 

* ఫరో రథాలను అశ్వదళాలను సముద్రంలో పడ 
వేసాడు యెహోవా ఫరో (ప్రధాన అధికారులు 
ఎర సముద్రంలో మునిగిపోయారు. 

స్త లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు 
నీటిలో బండల్లా వాళ్లు మునిగిపాయ్యారు. 

6 “నీ కుడిచేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం 
ఉంది. పభూ, నీ కుడిచేయి శత్రువును పటా 
పంచలు చేసింది. 

7 నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని నీ మహా ఘనత 
చేత నాశనం చేసావు గడ్డిని తగుల బెట్టినట్టు నీ 
కోపం వారిని నాశనం చేసింది. 

ఈ నీవు విసరిన పెనుగాలి నీళ్లను ఉవ్వెత్తున నిలి 
పేసింది వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా 
అయ్యాయి సముద్రం, దాని లోపలి భాగాలవరకు 
గడ్డ కట్టను. 








నా పూర్వీకుల దేవుడు అనగా అబ్రాహాము ఇస్సాకు యాకో 
బుల దేవుడు. 


నిర్గమకాండము 14:29-15:21 


* శత్రువు. “నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను 
వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకొంటాను నేను నా 
కత్తి ప్రయోగించి, వాళ్ల నర్వన్వం దోచు 
కొంటాను సర్వం నా కోసమే నా చేతుల్తో 
దోచుకొంటాను అని అన్నాడు. 

6 కానీ నీవు వాళ్ల మీదకి గాలి రేపి సముద్రంతో 
వాళ్లను కప్పేసావు సముద్ర అగాధంలో సీసం 
మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపాయ్యారు. 

11“యహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు 
మరొకడు లేడు పరిపద్ధతలో నీవు గొప్పవాడవు. 
స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యు 
డవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు 
సాటి వేరెవ్వరూ లేరు. 

2 నీ కుడి హస్తాన్ని పై కెత్తి ప్రపంచాన్నే నాశనం 
చేయగలవు! 

3 నీవు రక్షించిన ప్రజల్ని నీ దయతో నీవు నడిపి 
స్తావు ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి నీ బలంతో 
నీవు వీళ్లను నడిపేస్తావు. 

4 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు 
ఎంతై నా వాళ్ళు భయపడ్డారు. ఫిలిప్పీ ప్రజలు 
భయంతో వణకిపోతారు. 

5 తరువాత ఎదోము నాయకులు భయంతో వణకి 
పోతారు మోయాబు నాయకులు భయంతో 
వణకిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం 
కోల్పోతారు. 

15 ఆ ప్రజలు నీ బలాన్ని చూచి భయంతో నిండి 
పోతారు యెహోవా (ప్రజలు దాటి పొయేంత 
వరకు ఆ (ప్రజల్ని నీవు దాటించేంత వరకు 
వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు. 

7 యెహోవా నీవు నీ సింహాసనం కోసం సిద్ధం 
చేసిన నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు" ఓ 
ప్రభో, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు 

15 యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!” 





19తో గుర్రాలు, రౌతులు, రథాలు సముద్రంలోకి 
వెళ్లిపాయ్యాయి. సము[ద జలాలతో యహోవా 
వాళ్లను కప్పేసాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడి 
నేల మీద సముద్రంలో నడిచివెళ్లారు. 

అప్పుడు అహరోను సోదరి, మహిళా (ప్రవక్తీ 
మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా 


స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు 


పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా 
పలికింది, 


21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక యెహో 
వాకు గానం చేయండి గుర్రాలను, దాని రౌతు 
లను ఆయన సముద్రంలో పడవేసాడు.” 


నిర్గమకాండము 15:22-16:14 


22నే! మాతం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర 
సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. 
ప్రజలు పూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు 
రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు 
ఏవీ దొరకలేదు. *మూడురోజుల తర్వాత ప్రజలు 
మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్టున్నాయి 
గాని అవి (త్రాగలేకపోయారు. ఆ నీళ్లు (త్రాగలేనంత 
చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా అని 
పేరు. 

* ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు 
బెట్టారు. “ఇప్పుడు మేము ఏమి త్రాగాలిఃశొఅన్నారు 
ప్రజలు. 

25ప్పూశ్నే యాహోవాకం మొర పెట్టాడు. 
యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. హో 
ఆ చెట్టును నీళ్లలో వేసాడు. “అతను యిలా చేయగానే 
ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి. ఆ స్థలంలో 
ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను 
ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా 
పరీక్షించాడు. మీ యెహోవా దేవునికి మీరు విధే 
యులు కావాలి. ఆయన ఏవి సరై నవని చెబుతాడో 
వాటిని మీరు చేయాలి. యెహోవా ” ఆజ్ఞలకు, చట్టానికి 
మీరు విధేయులై తే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు 
అవ్వరు. నేను, “యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు 
పంపిన రోగాలు ఏవీ మీమీదకు పంపించను. నేనే 
యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనేని 

27అప ఫడు ప్రజలు ఏరిమునకం పయాణ 
మయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. 
ఇంకా అక్కడ 70 ఈత చెట్టు ఉన్నాయి. అందుచేత 
ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు. 
16 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం 

చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం 
ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన 
తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి 
వచ్చారు. *అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు 
చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు 
మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు. “ఈజిప్టు 


82 


మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి 
ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో 
అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు bn 
చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను. "ఒక్క 
రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే 
ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం 
నాడు (ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు 
రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు 
చూసుకోవారి. 

6కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో 
ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు 
చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని 
రక్షించాడని మీరు తెలుసుకొంటారు. "యెహోవా 
మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహో 
వాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి 
విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు 
మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ 
పాటి వారం?” 

కోమీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ 
ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు 
మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం 
అంతా (పతి ఉదయం మీకు ఉంటుంది. నాదగ్గర, 
అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. 
కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. 
మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద 
కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు 
విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే 

ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు 
(ప్రజలతో మాట్లాడు: “యెహోవా, మీ ఫిర్యాదులు 
విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి 
అని వారితో చెప్పు అన్నాడు.” 

10ఆఅహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లా 
డాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లా 
డుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి 
చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్ష 
మవడం వారు చూశారు. 





దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే 
మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు 
సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా 
మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ 
ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో 
ఇక్కడే చస్తాము” అంటూ (ప్రజలు మోషే అహరో 
నులతో చెప్పారు. 

అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, 
“ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం 





మారా అంటే హీబూలో “చేదు” అని అర్థం. 


1యెహూవా మోషేతో ఇలా చెప్పాడు: [ఇశ్రా 
యేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక 
నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. “రాత్రివేళ 
మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావా 
ల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ 
యెహోవా దేవుళ్లీ నమ్ముకోవచ్చని మీరు తెలుసు 
కొంటారు.” * 

13ఆ రాత్రి వారి బస అంతటా పూరీళ్లు (పిట్టలు) 
వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని 
పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్గో నేలమీద 
మంచు కురిసింది. జేసూర్యోదయం కాగానే ఆ మంచు 


83 


కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద 
నూగుమంచు ఉండేది. ఇశ్రాయేలు (ప్రజలు అది 
చూసి “అది ఏమిటిి”అంటూ ఒకళ్లనొకళ్టు ప్రశ్నించు 
కొన్నారు. ఈ పదార్ధం ఏమిటో వారికి అర్థం కాలేదు 
కనుక వాళ్లు ఈ (ప్రశ్న అడిగారు. మూ వాళ్లతో 
చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా 
మీకు ఇచ్చిన భోజనం ఇది. 1*ప్రతి వ్యక్తి తనకు అవ 
సరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో 
(ప్రతి వ్యక్తీకీ 2 పావుల* కొలత ప్రకారం మీలో ఒక్కొ 
క్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.” 

“కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి 
వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది 
మిగతా వాళ్ల కంటు ఎక్కువ కూర్చున్నారు. ఆ 
(ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం 
పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్హా, 
ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మా(తమే ఉండేది. కాని 
ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, 
తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసు 
కొన్నారు. 

1%రీపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని 
మోషే వారితో చెప్పాడు. కానీ ప్రజలు మోషేకు 
లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ 
భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న 
భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా 
చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది. 

21 పతి ఉదయం ప్రజలు భోజనం కూర్చు 
కొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చు 
కొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం 
కరిగిపోయి కనబడకుండా పోయింది. 

22క్చు క్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు 
కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం 
వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకలు మోషే 
దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు. “ఇలా 
జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? 
రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా 
విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం 
అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు 
ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో. 

కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని 
మర్చాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ 
చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్ట 
లేదు. 

బో్యనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: 
“ఈవేళ సబ్బాతు, అంటే యహోవా విశ్రాంతి రోజు. 
అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండ 





పావుల అక్షరాలా ఓమెరు కొలత. 


నిర్గమకాండము 16:15-17:2 


కూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. 
?ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవారి. 
అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద 
ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.” 

?గనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం 
కూరు కోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం 
ఏమీ కనబడలేదు. అప్పుడు మోషేతో యెహోవా 
అన్నాడు. నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా 
ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు” చూడండి, శనివారం 
మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత 
రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే 
యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో 
ప్రతిఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి 
వాళ్లు అక్కడే ఉండండి.” కనుక శనివారంనాడు 
ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు. 

3! ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా అని పిలవడం 
మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిముర గింజల్టా 
చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్చా ఉంది. 
అప్పుడు మోషే అన్నాడు , “నేను మిమ్మల్ని ఈజిస్ట్ర 
నుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను 
మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ 
గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని 
యెహోవా చెప్పాడు.” 

ఫోకనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక 
పాత తీసుకొని దానిలో 8 పావుల మన్నా నింపు. 
ఈ మన్నాను మన సంతానం వారి కోసల దాచిపెట్టు” 
3*వ్వూచ్నే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా 
పాత్రను ఒడంబడిక పెష్టై” ముందర పెట్టాడు 
అహరోను. 

3540 సంవత్సరాలపాటు ప్రజలు మన్నా తిన్నారు. 
కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని 
తిన్నారు. (మన్నా కొలిచేందుకు వారు ఉప యోగిం 
చిన కొలత ఓవారు. ఓవురు అంటే ఏపాలో 
పదోభాగం). 

17 ఇశ్రాయేలు ప్రజలంతా కలసి సీను అరణ్యము 

నుండి ప్రయాణమయ్యారు. యెహోవా 
ఆజ్ఞాపించినబ్లల్దా ఒక తావు నుండి మరో తావుకు 
వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలు శెఫిదీముకు 
ప్రయాణం చేసి అక్కడ బసచేసారు. అక్కడ ప్రజలు 
తాగేందుకు నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే మీదికి 
లేచి, ఆయనతో వాదించటం మొదలు పెట్టారు. 
“తాగేందుకు నీళ్లు ఇమ్మని” ప్రజలు మోషేను అడిగారు. 











మన్నా అది ఏమిటి?” అని అర్ధం వచ్చే హీబ్రూ పదాల్డాంటిది. 
ఒడంబడిక పెట్టు ప్రజలు ఎడారిలో ఉన్నప్పట్నుంచి 
ఎన్నో ముఖ్య వస్తువుల్ని ఆపెస్టైలో ఉంచారు. దేవుడు 
వారితో ఉన్నాడనేందుకు యివన్నీ సాక్ష్యం (రుజువు). 


నిర్గమకాండము 17:3-18:7 


అయితే మోషే “మీరెందుకు నామీదికి ఇలా 
లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తు 


84 


మనుష్యులు) అందుచేత వాళ్లు ఒక పెద్ద బండ తెచ్చి 
మోషే కూర్చొనేందుకు వేసారు. అప్పుడు అహరోను 








న్నారు?” (యెహోవా మనతో లేడని మీరను కొంటు 
న్నారాళు అని వారితో అన్నాడు. 

కాని ప్రజలు మాత్రం నీత కోసం చాల దాహంగా 
ఉన్నారు. అందుచేత వాళ్లు మే షేకు ఫిర్యాదు చేస్తూనే 
ఉన్నారు, “అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి 
ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, 
మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి 
తీసుకొ చ్చావాళొ అన్నారు ప్రజలు 

“కనుక మోషే “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? 
నన్ను చంపెయ్యటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” 
అం యెహోవాకు మొరబెట్టాడు. 

మోషేతో యెహోవా అన్నాడు, “ఇశ్రాయేలు 

ప్రజల ముందుకు వెళ్లు. ప్రజల పెద్దలలో (నాయ 


మోషే చేతుల్ని పైకి ఎత్తి పట్టి ఉంచాడు. మోషేకు 
ఒకపక్క అహరోను, మరోపక్క హూరు ఉన్నారు. 
సూర్యుడు అస్తమించే వరకు వారు ఆయన చేతులను 
అలాగే పట్టి ఉంచారు. కనుక యెహోషువ (అతని 
మనుష్యులు) అమాలేకీయులను ఆ యుద్దంలో 
ఓడించారు. 

అప్పుడు యెహోవా, “ఈ యుద్దాన్ని గురించి 
వ్రాసి ఉంచు. ఇక్కడ ఏమి జరిగిందో అది ప్రజలు 
జ్ఞాపకం ఉంచుకొనేటట్టు ఈ సంగతులన్నీ ఒక 
(గంథంలో |వ్రాసి ఉంచు. అమాలేకీయులను ఈ భూమి 
మీద నుండి పూర్తిగ నాశనం చేసేస్తానని యోహోషు 
వతో తప్పక చెప్పు” అని మోషేతో అన్నాడు. 

feos మోషే ఒక బలిపీఠం నిర్మించాడు, 








కులు) కొందర్ని నీ వెంట తీసుకొని వెళ్లు. నీ చేతి 
కర్రను తీసుకొని వెళ్లు. నీవు నై లునదిని కో ట్టైన కర్ర 
యిది. రప్వూరేబులో ( (సీనాయి? పర్వతం) న్‌ టె 
ఒక బండమీద నేను నిలబడతాను. కరతో ఆ బండను 
కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలు 
తాగవచ్చు.” 

మోషే ఈ పనులు చేసాడు, ఇశ్రాయేలు పెద్దలు 
(నాయకులు) అది చూచారు. ”మెరీబా* అని మస్సా* 
అని ఆ స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఎందుచేతనంటే, 
ప్రజలు 'సేనమీదికి లేచి యో హూపాను పరీక్షించిన స్థలం 
ఇది. యెహోవా వారితో ఉన్నాడో లేదో తేల్చు 
కోవాలని ప్రజలు కోరారు. శరెఫిదీము వద్ద అమాలేకీ 
ప్రజలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసారు. 
*కనుక, “కొందరు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకొని 
రేపు వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. నేనేమో 
కొండ శిఖరం మీద నిన్ను గమనిస్తూంటాను. దేవుడు 
నాకు ఇచ్చిన కర్రను నేను పట్టుకొని ఉంటాను.” అని 
యెహోషువాతో మోషే చెప్పాడు. 





“యెహోవా నా ధ్వజం”. అని మోషే దానికి పేరు 
పెట్టాడు. "యహోవా సింహాసనం వైపు నేనునా 
చేతులు ఎత్తాను. కనుక తను ఎప్పుడూ చేసినట్టు, 
యెహోవా అమాలేకీయులతో పోరాడాడు.” అన్నాడు 


మోషే. 
1 మోషే మామ యిత్రో, మిద్యానులో యాజ 
కుడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 
సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో 
విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి 
యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో 
విన్నాడు. 2దేవుని పర్వతం దగ్గర నా. ఉన్నప్పుడు 
మోషే భార్య సిప్పోరాను వెంటబెట్టుకొని, యితో 
మోషే దగ్గరకు వెళ్లాడు. (సిప్పోరాను మోషే ఇంటికి 
పంపించినందుచేత ఆమె మోషేవద్ద లేదు) మోషే 
ఇద్దరు కుమారులను కూడ యితో తన వెంట తీసు 
కొని వచ్చాడు. “ఒక దేశంలో నేను పరాయివాళ్లి అని 


మోషే మాము నుండి సలహా 








9మూేే మాటకు విధియుడై యుహాషువ 
మర్నాడు అమాలేకీ ప్రజలతో యుద్ధం చేసేందుకు 
వెళ్లాడు. అదే సమయంలో మోషే అహరోను, హూరు 
అనువారు కొండ శిఖరం మీదికి వెళ్లారు. “మోషే 
తన చేతి కర్రను ఎప్పుడు పైకి ఎత్తితే అప్పుడు ఇశ్రా 
యేలు ప్రజలు యుద్ధం గెలుస్తున్నారు. అయితే మోషె 
తన చేయి కిందికి దించగానే ఇశ్రాయేలు ప్రజలు 
యుద్ధంలో ఓడిపోవడం మొదలవుతుంది. 

గీకాంచైం సేపయ్యాక, మోషే చేతులు అలసి 
పొయి (మోషే చేతుల్ని అలానే పైకి ఎత్తి ఉంచే 
మార్గం చూడాలను కొన్నారు మోషేతో ఉన్న 





మెరీబా ఈ పేరుకు “తిరుగుబాటు” అని అర్థం. 
cs « BS; వ 
అని మస్సా “తీర్చు, శోధన, పరీక్ష" అని ఈ పేరుకు అర్థం. 


మోషే చెప్పాడు గనుక. మొదటి కుమారునికి గెర్జోము 
అని పేరు పెట్టాడు.” “నా తండి దేవుడు నాకు 
సహాయం చేసాడు. ఈజిప్టు రాజు బారినుండి నన్ను 
రక్షించాడు "అని మోషే అన్నాడు గనుక. “మరో 
కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు. దేవుని 
పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తునప్పుడు 
యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. మోషే భార్య, అతని 
ఇద్దరు కుమారులు యిత్రోతోనే ఉన్నారు. 

“(మో షేకు యిత్రో ఒక సందేశం పంపించాడు, 
“నేను నీ మామ యితోను. నీ భార్యను, నీ ఇద్దరు 
కుమారులను నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను,” 
అన్నాడు యితో. "కనుక మోషే తన మామగార్ని 
కలుసు కొనేందుకు బయటకు వెళ్లాడు. మోషే అతని 
ఎదుట వంగి, అతల ముద్దు పెట్టుకొన్నాడు. వాళ్లిద్దరూ 


85 


వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తలుసుకొన్నారు. 
తర్వాత ఇంకా మాట్లాడుకొనేందుకు వాళ్లిద్దరూ మోషే 
గుడారంలోకి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలకోసం 
యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. 
ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేనీన 
విషయాల్ని గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో 





నిర్గమకాండము 18:8-19:2 


అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు 
చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు. నీకు 
నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబుతాను, 
దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు 
చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు 
వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు 





వారికి కలిగిన సమస్యలన్నిటిని గూర్చీ మోషే చెప్పాడు. 
కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏవిధంగా 
రక్షించిందీ, మోషే తన మామగారితో చెప్పాడు. 
ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి 
పనులన్నింటిని గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా 
సంతోషించాడు. ఈజిప్టు వాళ్ల నుండి, ఇశ్రాయేలు 
ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో 
సంతోషించాడు. 'యితో అన్నాడు: 


“యెహోవాను స్తుతించండి. ఈజిప్టు మనుష్యుల 
నుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు. ఫరో 
బారినుండి యెహూవా మిమ్మల్ని రక్షించాడు. 
ఈజిప్టు వాళ్లకంటె నీ ప్రజలు గొప్ప వాళ్లుగా 
చేయబడిన విధానాన్ని బట్టి దేవుళ్లందరికంటె 
యహోవా గొప్ప వాడని ఇప్పుడు నాకు 
తెలిసింది.” 


2అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు 
యెహోవాకు సమర్పించాడు. తర్వాత అహరోను, 
ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) మోషే మామగారైన 
యిత్రోతో కలిసీ భోజనంచేసేందుకు వచ్చారు. 
దేవుడ్ని ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు 
ఇలా చేసారు. 

“మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక 
పని మోషేకు ఉంది. (అక్కడ చాలామంది ప్రజలు 
న్నారు) అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట 
నిలబడాల్సి వచ్చింది. 

1 పజలకు మో న్యాయం తీర్చడం యిత్రో 
చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందు 
చేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు 
రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి!” అన్నాడు 
అతను. 

“అప్పుడు మోషే తన మామగారితో చెప్పాడు: 
“ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్భయం 
ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేం 
దుకు నా దగ్గరకు వస్తారు. 'ఎవరిది సరిగ్గా ఉందో 
నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని. 
ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.” 
"అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: 
“నీవు చేస్తోన్న ఈ పని బాగుండలేదు. 'నీవు ఒక్కడివీ 
చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు 


దేవునితో చెబుతూ ఉండాల్సిందే. *దేవుడి కట్టడలను, 
విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను 
ఉల్లంఘంచొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత 
విధానం ఏమిటో ప్రజలకు చెప్పు. వాళ్లేమి చేయాలో 
వాళ్లకు చెప్పు.” **అయితే, “ప్రజల్లోనుంచి మంచి 
మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం 
నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని 
ఏర్పాటు చేసుకో,” 

"వీళ్ళను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1000 
మంది 100 మందికి, 50 మందికి, చివరకి 10 మందికి 
పైన పరిపాలకులు ఉండాలి. ఈ పరిపాలకుల్ని 
ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యము 
ఏదైనా వుంటే అప్పుడు నిరయంకోసం వాళ్లు నీ 
దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే 
నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. 
పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచు 
కొంటారు. ¥ోనీవు ఈ నీ పనులు చేస్తే, యోహోవాకు 
ఇష్టమైతే, నీ పని నీవు కొనసాగించటానికి నీకు చేతన 
వుతుంది. అదే సమయంలో (ప్రజలంతా వారి సమ 
స్యలు పరిష్కారమై ఇంటికి వెళ్లగల్లుతారు.” పోయిత్రో 
తనకు చెప్పినట్టు మోషే చేసాడు. ఇశ్రాయేలు ప్రజ 
ల్లోనుంచి మంచి మనుష్యుల్ని మో ఏర్పాటు 
చేసాడు. మోషే వాళ్లను ప్రజలమీద నాయకులుగా 
చేసాడు. 1000 మంది ప్రజల మీద 100 మంది 
ప్రజలమీద 50 మంది ప్రజలమీద 10 మంది ప్రజలమీద 
పరిపాలకులు ఉన్నారు. 

ఈక పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. 
ఎప్పుడై నా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరి 
పాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. (ప్రాముఖ్యమైన 
వ్యాఖ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి 
ఉంటుంది. 

కొద్దికాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు 
వీడ్కోలు చెప్పాడు. యితో తన స్వగృహానికి వెళ్లి 
పోయాడు. 


ఇశ్రాయేలీయులతో దేవుని ఒడంబడిక 
10 ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణ 

మైన మూడో నెలలో వారు సీనాయి అరణ్యము 
చేరుకొన్నారు. *ప్రజలు శెఫిదీము విడిచి, సీనాయి 
అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్య 


నిర్గమకాండము 19:3-25 

ములో ఇశ్రాయేలు (ప్రజలు బసచేసారు. అప్పుడు 
మోషే పర్వతం” మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే 
ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు 


86 


వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు 
ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి 
వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో 





ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు 
ప్రజలకు ఈ విషయాలు చెప్పు: *నా శత్రువులకు 
నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు 
నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలో 
నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, 
నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను. *కనుక ఇప్పుడు 
మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా 
ఒడంబడికను నిలబెట్టుండి. మీరు ఇలా చేస్తే, మీరు నా 
ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. మీరు ఒక 
(ప్రత్యేక జాతిగా యాజకుల సా[మాజ్యంగా మీరు 
ఉంటారు.” మోషే నేను నీతో చెప్పిన ఈ విషయాలు 
ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.” 

"కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను 
(పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని 
యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ 
మోషే ఆ పెద్దలకు చెప్పాడు. క పజలంతా కలిసి 
మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ 
మేము విధేయులం” అని వారు చెప్పారు. 

తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే 
వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని 
మోషే దేవునితో చెప్పాడు. “దట్టమైన మేఘంలో 
నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. 
నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు 
చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా 
నేను ఈ పని చేస్తాను.” అని యహోవా మోషేతో 
చెప్పాడు. 

అప్పుడు (ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహో 
వాతో చెప్పాడు మోషే 

10య్రాహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేక 
మైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు 
సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టులు ఉదుక్కొని 
"మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో 
రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివ 
స్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. 

12-1*అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండా 
లని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ 
గీత దాటి రాకుండా చూడు. ఏమనిషిగాని, జంతు 
వుగాని పర్వతాన్ని తాకినట్టయితే, చంపేయాలి. బాణా 
లతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి 








పర్వతం అది హోరేబు కొండ. దాన్ని సీనాయి 

పర్వతం అని కూడ అంటారు. 

పక్షిరాజు ఈ పెద్ద పక్షులు తరచు తమ పిల్లలను ప్రమాద 
యి య య చా! 

రహిత స్థలాలకు తసుకుపోతూంటాయి. 


యెహోవా చెప్పాడు. 

“కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. 
ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం 
వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదు 
క్కొన్నారు. అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక 
మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేం 
దుకు సిద్ధంగా ఉండండీ. అంతవరకు పురుషులు 
స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు. 

మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరు 
ములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం 
ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల 
పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయ 
పడిపోయారు. "అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి 
కలుసుకొనేందుకు (ప్రజలను వారి బసలోనుంచి మోషే 
బయటకు నడిపించాడు. సీనాయి పర్వతం పొగతో 
నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పాగ ఆ 
పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా 
ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. 
మంగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 
'స్టూర్ర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో 
మోషే మాట్టాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో 
యెహోవా జవాబిచా డు. 

20సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. 
పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా 
దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ 
పర్వత శిఖరం మీదికి రమ్మని యోహోవా పిలిచాడు. 
కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు. **ీఅప్పుడు 
యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి. ప్రజలు 
నాకు సమీపంగా రాకూడదని, నావె పు చూడకూడదని 
వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో 
చాల మంది చస్తారు. 

2నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక 
సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో 
చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” 
అని చెప్పాడు. 23కానీ మోషే యెహోవాతో “ప్రజలు 
పర్వతం మిదికి రాలేరు. ఒక గీతగీయమని, ప్రజల్ని 
ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవై 
మాకు చెప్పావు” అని అన్నాడు. 

యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు 
వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతళ్లీ నీతోపాటు 
తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. 
వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” 
అన్నాడు, మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ 
సంగతులు వారితో చెప్పాడు. 


87 


పది ఆజ్ఞలు 
2 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు 

(0 చెప్పాడు: “నేను మీ దేవుణ్ణి. యెహోవాను. 
ఈబిప్ట్ర దేశం ee నేనే మిమ్మల్ని బయటికి రప్పిం 
చాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల 
చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి) 
నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించ 
కూడదు. 

“విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశా 
నికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిం 
దిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని 
విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. ఎలాంటి విగ 
హాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, 
యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే 
దేవుత్తను పూజించటాన్ని ద్వేషిస్తాను.” ఒక వ్యక్తి నాకు 
వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. 
ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు 
నేను శిక్షిస్తాను. “అయితే నా ఆజ్ఞలను (ప్రేమించి, విధే 
యులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో 
దయ చూపిస్తాను. 

"మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా 
ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా 
పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. 
హ్హా హోవా అతళ్లి నిరోషిగా చేయడు” 

“సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం 
మరచిపోవద్దు. *వారానికి ఆరు రోజులు మీరు మీ పని 
చేసుకోవచ్చు. అయితే, యెహోవా గౌరవార్థం 
ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ 
పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, 
కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతు 
వులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. 
| ఎందుకంటె, యౌ హోవా ఆరు రోజులు పనిచేసి 
ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉండే 
సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి 
తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా 
ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా 
యెహోవా చేసాడు.” 

“నీ తండిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన 
యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు 
ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.” 

కోనీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.” 

“వ్యభిచారపాపం నీవు చేయకూడదు.” 

1ోనీవు దొంగతనం చేయకూడదు.” 

1రోనీ పారుగువాళ్ల విషయంలో నీవు అబద్దాలు 
చెప్పకూడదు.” 








ద్వేషిస్తాను నేనే ఎల్కానా, రోషంగల దేవుణ్ణి. 


నిర్గమకాండము 20:1-26 


1గఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ 
పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని 
భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని 
ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు 
ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏది తీసు 
కోవాలని నీవు ఆశపడకూడదు.” 


ప్రజలకు దేవుడంలే భయం 

'ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది 
ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు 
చూస్తూనే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం 
వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. 
వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు. 
అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడా 
లంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో 
మాట్టాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని 
చెప్పారు. 

అప్పుడు మోషే “తాను మిమ్మల్ని (ప్రేమిస్తున్నా 
డని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు 
పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవిం 
చాలని ఆయన కోరుతున్నాడు” 
చెప్పాడు. 

3 దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే 
వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిల 
బడ్డారు. అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజ 
లతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. 
“ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు 
చూసారు. *కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని 
నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు 
దేవుళ్లను మీరు చేసుకోకూడదు. 

“పోనా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. 
ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. 
ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, 
బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి 
మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం 
చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు 
యిలా చేయాలి. అప్పుడు నెను వచ్చి మిమ్మల్ని 
ఆశీర్వదిస్తాను. మీరు బండలతో”* బలిపీఠం కడితే, 
చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, 
పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని 
అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని 
ముట్టు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీక 
రించను. బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్టు 


అని ప్రజలకు 








బండలతో బహుశ ఇనుప పనిముట్టు కావచ్చు. 
యుద్దంలో యినుప పనిముట్టు వాడేవారు గనుక బలిపీఠం 
కట్టుట్టకు అవి వాడకూడదు. 


నిర్గమకాండము 21:1-23 


చేయకూడదు. అలా మెట్టు ఉంటే, ప్రజలు బలిపీఠం 
వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి 
కనబడుతుంది.” 


వేరే నలం, 

౧ 1: (అప్పుడు వూ తో యెహోవా అన్నాడు), 

“ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు: 
పోహీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస 
ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు 
సంవత్సరాల తర్వాత వాడు స్వతంతుడవుతాడు. వాడు 
చెల్లించాల్సింది ఏమీ ఉండదు. *ఆ వ్యక్తి నీకు బానిస 
అయినవ్వుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు 
స్వతంతుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గ 
ర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయిన 
ప్పుడు పెళ్తయిన వాడై తే, అతడు విడుదల చేయబడి 
నప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు. 
“బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక 
భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు 
పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. 
ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడు 
దల చేయబడతాడు.”” 

వోఅయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండి 
పోవాలని బానిస తీర్మానించుకొంటే, "నా యజమాని 
అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లలమీద నాకు ప్రేమ 
కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండి 
పోతాను అని అతడు తప్పక చెప్పాలి. ఇలా కనుక 
జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుక 
రావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు 
గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజ 
మాని ఏదై నా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ 
బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస 
జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.” 

“ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని 
న్నిరయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల 
చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బాని 
సలను విడుదల చేసే నియమాల్దాంటివి కావు. ఆ 
విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ 
ని తిరిగి తన త్యండికి అమ్మివేయవచ్చును. ఒకవేళ 
స్త్రీని పెళ్లి శేసుకొంటానని ఆయజమాని వాగ్దానం 
చేసి ఉంటే sag ఆ స్త్రీని అమ్మివేసే అధికారం 
అతను కోల్పోతాడు. ఆ యజమాని తన కుమారుణ్ణి 
పెల్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు 
ఆవు బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆవు 
చూడబడుతుంది.” 

9“ కవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, 
మొదటి స్త్రీకి భోజనం, బట్టు, అతడు తక్కువ "హేయ 
కూడదు. "అమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా 


(లా 


స్తీ 
శశ 
ఆ 


88 


హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు 
ఇస్తూనే ఉండాలి. 1ఈ మూడింటినీ మగవాడు ఆమె 
కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ 
ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. 
ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.” 

12“ కడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ 
చంపెయ్యాలి. 'అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ 
పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, 
అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం 
ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని 
నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక 
చోటికి పారిపోవచ్చు. ఒకడు మరొకని మీద 
కోపంతో, లేకద్వేషంతోచంపడానికి పధకం వేస్తే, 
అలాంటి హంతకుడు గిక్షించబడాలి. వానిని నా బలి 
పీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయారి.” 

15్పవడ్డా నా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే 
వానిని చంపె పెయ్యాలి.” 

1రోబానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా 
ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ 
వ్యక్తిని చంచ పెయ్యాలి.” 

1ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ 
వ్యక్తిని చం పెయ్యాలి.” 

1కోఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు 
రాతితోగాని, పిడికిలితోగాని మరొకనిని కొడితే, (అలాం 
టివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బతగిలిన వాడు చావక 
పోతే, అతడ్ని దెబ్బకొట్టే వాళ్లో చంపకూడదు. 
అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద 
ఉండాల్సివస్తే, అతల్ణి కొట్టినవాడే అతళణ్లీ పోషించాలి. 
అతల్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి 
పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు 
ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి. 

2“కాన్నిసార్టు ప్రజలు తమ ఆడ లేక మగ బానిస 
లను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, 
హంతకుడు శిక్షించబడాలి. *'అయితే బానిస చావ 
కుండా, కొన్ని రోలు తర్వాత బాగెతే, అప్పుడు ఆ 
వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానీసకోసం యజ 
మాని డబ్బు చెల్లించాడు గనుక బానిన అతనికే 
చెందుతాడు.” 

2ోఇద్దరు మగవాళ్లు పోట్టాడుకొంటునప్పుడు ఒక 
గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా 
ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ 
తగిలించినవాడు డబ్బు చెల్రించాలి. అతడు ఎంత డబ్బు 
చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ 
నష్టం మొత్తం ఎంత అనేది న్షిరయించడంలో న్యాయా 
ధిపతులు అతనికి సహాయం చేస్తారు. అయితే, ఆ 


స్త్రీకి తీవ్రంగా దెబ్బతగిలితే ఆమెను కొట్టినవాడు 


శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన 
FS 


89 


వాలి చంపెయ్యాలి. ఒకడీ (ప్రాణానికి బదులుగా 
మరొకడి ప్రాణం తియ్యాలి. చోకంటికి కన్ను, పంటికి 
పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, చేవాతకు 
వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.” 
?కడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు 
ఆ కన్ను గుడ్డిదై తే అప్పుడు ఆ బానిస స్వతం|త్రుడిగా 
వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెల 
అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకై నా ఇంతే. 
27, కవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, 
ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స తం త్రుడుగా 
వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను 
వెల అవుతుంది. ఆడ బానిసకెనా మగ బానిసకె నా 
ఇంతే, శ్‌ ఓ 
2కోఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని 
చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. 
ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని 
మాత్రం నేరస్తుడు కాడు. అయితే అంతకు ముందు 
ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి 
హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని 


నిర్గమకాండము 21:24-22:9 


సగం వస్తుంది. అయితే ఒకని ఎద్దు అంతకు ముందు 
ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు 
విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని 
ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్చగా 
తిరుగ నిచ్చినందుకు అతడు నేరస్తుడు, అతడు ఎద్దుకు 
బదులు ఎద్దును ఇవ్వాలి. చంప్పబడీస ఎద్దుకు బదులుగా 
అతడు తని ఎద్దును ఇవ్వాలి” 
29 “ఒక ఎద్దును లక గ IS ను దొంగతనం చేసిన 
వాడిని నీవు ఎలా ిక్టినావు? వాడు ఆ జంతు 
వును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి 
ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు 
బదులు అయిదు ఎడ్హ నివ్వాలి. లేక వాడు దొంగతనం 
చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు 
ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి. *ేవాడికి 
స్వంతది అంటూ ఏమీ లేకపోతే, వాడ్ని బానిసగా 
అమ్మాలి. అయితే ఆ జంతువు ఇంకా వానిదగ్గరే ఉంటే, 
దాన్ని, నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన 
(పతి జంతువుకు బదులుగా రెండు జంతువుల్ని యజ 
మానికి ఇవ్వాలి. ఆ జంతువు ఎద్దు. గాడిద, గొర్రె. 








నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్య 
లేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక 
ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా 
చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు 
ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని 
కూడ చంపెయ్యారి. "అయితే చనిపోయిన వాని 
కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా 
డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంప 
కూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు 
అతడు చెల్లించాలి. 

“కరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే 
యిదే చటాన్ని పాటించాలి. ఒక ఎద్దు ఒక బానిసను 
గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమా 
నిక్‌ ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు 
చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. 
మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా 
వర్తిస్తుంది.” 

ఎపోఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక 
పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో 
పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు. *ఆ గుంట 
స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. 
అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక 
అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అను 
మతి ఇవ్వాలి. 

సో కవేళ ఒకరీ ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే 
అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ 
ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసు 
కోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం 


ఏదై నా ఫర్వాలేదు.” 

“ఊదొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయ 
టానికి ప్రయత్నిస్తూండగా చంపబడితే, వాళ్లీ చంపిన 
నేరం ఎవ్వరి మీదా ఉండదు. అయితే ఇది పగలు 
జరిగితే వాణ్ణి చంపిన వాడు నేరస్టుడే (దోషి.” నోఒకడు 
తన పొలంలో లేక దాక్షాతోటలో మంట రాజబెడితే, 
ఆ మంట పాకిపోయి, పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్షా 
తోటను కార్చివేస్తే అతడు తన ఢ్రేషమైన పంటను 
తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి. 

ర%ఒకడు తన పొలంలో ముళ్ల పాదలను తగుల 
బెట్టడానికి మంట పెట్టవచ్చును. కానీ ఆ మంట 
పెద్దదై పారుగువాడి పొలాన్ని లేక పారుగువాడి 
పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే, అప్పుడు 
ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి 
బదులుగా డబ్బు చెల్లించాలి.” 

ఒకడు తన డబ్బును లేక ఇంకేవై నా వస్తువుల్ని 
పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాళ్లి 
అడగవచ్చు. ఆ పొరుగువాడి ఇంట్లోనుంచి ఆ డబ్బు 
లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? 
దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. 
నీవు ఆ దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు ఆ 
వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి. శకానీ ఆ 
దొంగను నీవు పట్టుకోలేక పోతే, ఆ ఇంటి యజమాని 
నేరస్టుడై తే, అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ 
ఇంటి యజమాని దేవుని ఎదుటకి వెళ్లారి. అతడే 
దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు.” 

“పోయిన ఒక ఎద్దు, లేక గాడిద, గొర్రె, లేక 
వస్త్రం లేక ఇంక దేన్నిగూర్చిగానీ ఇద్దరు వ్యక్తులకు 


నిర్గమకాండము 22:10-23:2 


ఒడంబడిక కుదరకపోతే, అప్పుడు నీవేం చేయారి? 
“ఇది నాది అని ఒకడంటే, లేదు, “ఇది నాది, అని 
ఇంకొకడు అంటాడు. ఆ ఇద్దరు మనుష్యులు దేవుని 
ఎదుటికి వెళ్లాలి. నేరుస్టుడు ఎవరో దేవుడే నిర్ణయి 
స్తాడు. తప్పుచేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండం 
తలు అవతలి వానికి చెల్లించాలి.” 

“తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం 
ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు 
వాణ్ణి అడగవచ్చు. ఈ జంతువు గాడిద కావచ్చు, 
ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే ఆ జంతువు 
చనిపోయినా, ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక 
ఎవరూ చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా 
తీసుకొనిపోయినా నీవేం చేయాలి? !!ఆ జంతువును 
తాను దొంగిలించలేదని ఆ పారుగువాడు వివరించి 
చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం 
చేయలేదని ఆ పొరుగువాడు యెహోవాకు ప్రమాణం 
చేయాలి. జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీ 
కరించాలి. ఆ పొరుగువాడు జంతువుకోసం దాని యజ 
మానికి ఏమీ చెల్తించనక్కర్హేదు. అయితే, ఆ పొరుగు 
వాడు జంతువును దొంగిలిస్తే, అప్పుడు ఆ జంతువు 
కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి. 
“ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే, 
ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకరావాలి. 
చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగు 
వాడు ఏమీ చెల్లించనక్కరలేదు. '*ఒకడు తన పారుగు 
వాని దగ్గర దేన్నయినా బదులు తీసుకొంటే దానికి 
అతడే బాధ్యుడు. ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా 
లేక ఆ జంతువు చచ్చినా, అప్పుడు ఆ పారుగువాడు 
దాని యజమానికి వల చెల్టించాలి. యజమాని 
స్వయంగా అక్కడ లేడు గనుక ఆ పారుగువాడే దానికి 
బాధ్యుడు. అయితే దాని యజమాని ఆ జంతువుతో 
కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. 
లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించు 
కొనేందుకుగాను డబ్బు చెల్లిస్తోంచే, ఆ జంతువుకు 
దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించన 
క్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు 
చెల్లించిన డబ్బే సరిపోతుంది.” 

ర” ప్మల్టికాని పవిత్రమైన ఒక పడుచుదానితో ఒకవేళ 
ఒకడికి లైంగిక సంబంధం ఉంటే, అతడు ఆమెను 
పెళ్లి చేసుకోవాలి. ఆమె తండ్రికి అతడు నిండుగా 
కట్నం యివ్వాలి. 'అతల్ణి పెళ్లి చేసుకొనేందుకు 
ఆమె తండ్రి అంగీకరించకపోయినా, అతడు ఆ డబ్బు 
చెల్లించాల్సిందే. ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు 
చెల్లించాలి.” 

నీవు ఏ స్త్రీనీ కూడా మాయపనులు చెయ్య 
నివ్వకూడదు. ఒకవేళ ఆమె చేస్తే, అలాంటి దాన్ని 
నీవు బతకనివ్వకూడదు.” 


90 


(నీవు ఎవ్వర్నీ జంతు సంయోగం చెయ్య నియ్య 
కూడదు. ఇలా కనుక జరిగితే, ఆ వ్యక్తిని చంపేయారి. 

2ఎవడ్డై నా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే, 
అలాంటివాడ్ని నాశనం చేయాలి. యెహోవా దేవుడు 
ఒక్కడికే నీవు బలులు అర్చించాలి.” *జ్ఞాపకం 
ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయి 
వాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ 
మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.” 

2“విధవరాం[డకు, అనాధలకు మీరు ఎన్నడూ 
ఎట్లాంటి కీడు చేయకూడదు. *ఆ విధవరాండ్రకు 
లేక అనాధలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు 
తెలుస్తుంది. వారి శ్రమను గూర్చి నేను వింటాను. 
అంతేకాదు, నాకు చాల కోపం వస్తుంది. కత్తితో 
నేను మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు మీ భార్యలు 
విధవరాండ్రయి పోతారు. ప్‌ పిల్లలు అనాధలు అయి 
పోతారు.” 

మోనా ప్రజల్లో ఒకరు పేదవారైతే, నీవు వానికి 
డబ్బు అప్పిస్తే, ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ 
తీసుకోకూడదు. ఆ డబ్బు త్వరగా తిరిగి ఇచ్చి వేయ 
మని నీవు అతణ్ణి తొందర చేయకూడదు: అతడు 
నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా 
ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని 
సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి 
ఇచ్చివేయాలి. 27ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అంగీ లేకపోతే, 
తన శరీరాన్ని కప్పుకొనేందుకు అతనికి ఇంకేమీ లేక 
పోవచ్చును. అతను నిద్రపోయినప్పుడు చల్లబడి 
పోతాడు. మరి అతడు నాకు మొరబెడితే, అప్పుడు 
నేను అతని మొర వింటాను. నేను దయగలవాళ్ణి 
కనుక నేను వింటాను.” 

2కోనీ డేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు 
దూషించగూడదు.” 

కోత కాలంలో నీ మొదటి గింజల్ని, నీ ఫలాల్లో 
మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి. సంవత్సరాంతం 
వరకు వేచి ఉండొద్దు. “నీ పెద్దకుమారుల్ని నాకు 
ఇవ్వు. *అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన 
వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో 
ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. 
మీరు నా ప్రత్యేక ప్రజలు. కనుక అడవి మృగాలు 
చంపిన ఏదో ఒకదాని మాంసం మీరు తినవద్దు. చచ్చిన 
ఆ జంతువులను కుక్కల్ని తిన నివ్వండి.” 
23 “ప్రజలకు వ్యతిరేకంగా అబద్దాలు చెప్పకండి. 

న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటు, ఒక 

దుర్మార్గుడు అబద్దాలు చెప్పేందుకు సహాయం చేయ 
డానికి ఒప్పుకోవద్దు. 

2“మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నువ్వు ఏదీ 
చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తోంటే, 
నువ్వు వారితో కలువ వద్దు. నువ్వు చెడ్డ పనులు 


01 


చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. 
సరియైనది, న్యాయమైనది నువ్వు చెయ్యాలి. 

కక పేదవానికి తీర్పు జరుగుతోంటే, కొన్నిసార్టు 
అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బల 
పరుస్తారు. నువ్వు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా 
ఉంటేనే బలపర్చు.) 

“తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు 
చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్ప 
గించాలి. ఆ యజమాని నీకు శత్రువై నా సరే, నీవు 
ఇలా చేయాల్సిందే. మోయలేనంత భారం ఉండడం 
చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, 
నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ 
జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు 
దానికి సహాయం చేయాలి. 

రోఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయ నివ్వ 
కూడదు నీవు. ఇతరులు ఎవరికైనా తీర్చబడినస్టే తీర్పు 
తీర్చాలి. “ఏదై నా విషయంలో ఒకడు నేరస్థుడు అని 
నీవు చెబితే, నేవు చాల జాగ్రత్తగా ఉండాలీ. ఒకడి 
మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్జోషియైన ఒకడ్ని 
తాను చేయని పనికి శిక్షగా ఎన్న ్నడూ మేరణేంచ నివ 1 
వద్దు. ఒక నిర్జోషిని చంపే పేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, 
ఆ మనిషిని నేను క్షమించను. ఒకడు తప్పు చేస్తూ 
నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు 
ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన 
డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా 
చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్దాలు 
చెప్పేటట్టు చేస్తుంది. 

కోవిదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయ 
కూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు 
మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి.” (ఒకడు 
తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా 
వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.) 





ప్రత్యేకమైన శెలవుదినాలు 

"విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల 
పాటు భూమిని సాగుచేయండి. 11 అయితే ఏడో 'సంవ 
త్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం 
భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి 
మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా 
పంటలు పెరిగితే, వాటిని పేద (ప్రజలను తీసు 
కోనివ్వారి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని 
తిననివ్వాలి. మీ (దాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, 
తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి. 

2“ఆరు రోజులు పని చేయండి. ఏడోలోజున 
విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల 
విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్డు, మీ 
గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది. 


నిర్గమకాండము 23:3-21 


13“ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని 
మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజిం 
చకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు. 

“పతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు 
మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను 
ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి. 15మ్చైద్రటి 


పండుగ పులియని రొబ్బల విందు. ఇది నేను మీకు 


ఆజ్ఞాపించినష్టే ఉంటుంది. ఈ సమయంలో పులియ 
జేసే పదార్థం వినియోగించ కుండా చేయబడ్డ రొట్టెలు 
మీరు తింటారు. ఇలా ఏడురోజుల పాటు కొనసాగు 
తుంది. అబీబు* మాసంలో మీరు దీన్ని చేయాలి. 
ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన 
సమయం యిదే. ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక 
బలి అర్పణ నాకు తీసుకురావాలి. 

1రరెండోది పెంతుకోస్తు పండగ. ఈ పండుగ 
వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు 
వేసిన పంటల కోత మొదలుబెట్టు సమయంలో 
ఉంటుంది. మూడోది ఆశ్రయాల పండగ. 

“ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది. ఇది మీ 
పాలాల్లో పంటలన్నీ కూర్చుకొనే సమయంలో 
ఉంటుంది. 

గోకనుక యెహోవా ప్రభువుతో ఉండేందుకు 
సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా ఒక ప్రత్యేక 
స్థలానికి వస్తారు. 

వ్ర ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా 
అర్చించేటప్పుడు, పులియజేసే పదార్థంతో చేయబడ్డ 
రొళ్టులు"నీవు అర్పించకూడదు. ఈ బలి అర్పణలోని 
మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా 
ఒక్క రోజులోనే తినెయ్యాలి. మాంసంలో ఏమీ మర్నా 
టికి మిగల్బకూడదు. 

(మీరు మీ పంట కూర్చుకొనే కోత కాలంలో 
మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యెహోవా 
దేవుని ఆలయానికి తీసుకురావాలి. “దాని తల్లి పాలతో 
ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తిన 
కూడదు.” 


ఇశ్రాయేలీయులు భూమిని తీసుకొనుటలో దేవుడు 
సహాయం చేస్తాడు 

?దేవుడు యిలా చెప్పాడు: “మీకు ముందర ఒక 
దేవదూతను నేను పంపుతున్నాను. మీ కోసం నేను 
సిద్దం చేసిన చోటుకి ఈ దేవదూత మిమ్మల్ని నడిపిం 
చటం జరుగుతుంది. ?'.ఈ దేవదూతకు విధేయులుగా 
వెంబడించండి. ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు. 
ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ 





అబీబు లేక “నిసాన అనే వసంతకాలం సుమారు 


మార్చి, ఏప్రిల్‌. 


నిర్గమకాండము 23:22-24:8 


దేవదూత క్షమించడు. ఆయనలో నా శక్తి ఉంది. 
2ఆయన చెప్పే ప్రతి దానికీ మీరు లోబడాలి. నేను 
మీతో చెప్పే ప్రతీదీ మీరు చేయాలి. మీ శత్రువు 
లందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా 
ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే.” 

23దేవుడు చెప్పాడు: “ఈ దేశంలోనుంచి నా దూత 
మిమ్మల్ని నడిపిస్తాడు. అమోరీయులు, హిత్తీయులు, 
పెరిజ్టీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూ 
సీయులు అనే వేర్వేరు ప్రజల మీదికి ఆయన మిమ్మల్ని 
నడిపిస్తాడు. అయితే వీళ్తందర్నీ నేను ఓడిస్తాను.” 

"వాళ్ల దేవుళ్లను పూజించవద్దు. ఆ దేవుళ్లకు 
ఎన్నడూ సాష్ట్రాంగపడవద్దు. వాళ్ల జీవిత విధానంలో 
మీరు ఎన్నడూ జీవించకూడదు. వాళ్ల విగ్రహాల్ని మీరు 
నాశనం చేయాలి. వాళ్ల దేవుళ్లను వాళ్లు జ్ఞాపకం చేసు 
కొనేందుకు వాళ్లకు తోడ్చడే వాటన్నిటినీ మీరు విరుగ 
గొట్టారి. మీ యెహోవా దేవుణ్ని మీరు సేవించాలి. 
మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్దిగా 
ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిన్తాను. సర్వరోగాల్ని 
మీలోనుండి తొలగించి వేస్తాను. మీ స్త్రీ లంతా పిల్లల్ని 
కనగల్లుతారు. వారి శిశువుల్లో ఏ ఒక్కరూ పుట్టుకలో 
చావరు. మిమ్మల్ని అందరినీ సుదీర్థ ఆయుష్షుతో 
బ్రతకనిస్తాను.” 

2గోమీరు మీ శతువుతో యుద్ధం చేసేటప్పుడు 
నా మహత్తర శక్తిని మీ ముందర పంపిస్తాను. మీరు మీ 
శత్రువులందర్నీ ఓడించటానికి నేను మీకు సహాయం 
చేస్తాను. మీకు వ్యతిరేకంగా ఉండే మనుష్యులు 
యుద్దంలో కలవరపడిపోయి, పారిపోతారు. 28మ్సీక్రు 
ముందు కందిరీగలను” నేను పంపిస్తాను. ఆ కందిరీగలు 
మీ శత్రువులు పారిపొయ్యేట్టు చేస్తాయి. హీవ్వీ ప్రజలు, 
కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, మీ దేశాన్ని వదిలేస్తారు. 
అయితే త్వరగా మీ దేశాన్ని విడిచి పె్టిటట్టు నేను 
వాళ్లను బలవంతం చేయను. ఇదంతా నేను ఒక్క 
సంవత్సరంలోనే చేయను. ఆ ప్రజల్ని నేను అంత 
వేగంగా వెళ్లగొడితే, దేశం ఖాళీగా ఉంటుంది. అలాగై తే 
అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించు 
కొంటాయి. అవి మీకు చాల తొందర కలిగిస్తాయి. 
కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్ల 
గొడతాను. దేశంలోనికి మీరు చొచ్చుకు పోతూనే 
ఉంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఇతర 
ప్రజలను నేను బలవంతంగా వెళ్లగొట్టేస్తాను.” 

వషోఎర్ర సముద్రం నుండి యూఫ్రటీస్‌ నదివరకు 
ఉన్న దేశం అంతా నేను మీకు యిస్తాను. ఫిలిప్తీ 
సముద్రం (మధ్యధరా సముద్రం) పశ్చిమాన సరి 
హద్దుగాను, అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను 





కందిరీగలను ఇది నిజంగా కందిరీగ కావచ్చు, లేదా 
“దేవుని దూత,” లేక “ఆయన మహాశక్తి కావచ్చు.” 


92 


ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించే 
టట్టు చేస్తాను. 

“ఆ ప్రజల్లో ఎవరితోగాని లేక వారి దేవుళ్ల తోగాని 
మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు. 
వవ వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు. మీరు వాళ్లను 
ఉండనిస్తే, మీరు పాపం చేయటానికి వాళ్లు కారకులు 
అవుతారు. ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్లు ఒక 
ఉరిలా ఉంటారు. మీరేమో వాళ్ల దేవుళ్లను పూజించటం 
మొదలు పెడతారు.” 


దేవుడు ఇశ్రాయేలీయులతో ఒడంబడిక చేయటం 

24 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు: “నీవు, 

అహరోను, నాదాబు, అభీహు, ఇశ్రాయేలీ 
యుల డెబ్బయి మంది 'పెద్దలు+ నాయకులు) పర్వతం 
మీదకు వచ్చి అంత దూరంలోనుంచే నన్ను ఆరాధిం 
చాలి. *అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు 
సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు 
సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి 
కూడా రాకూడదు.” 

కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు 
అన్నింటిని గూర్చీ మోషే ప్రజలతో చెప్పాడు. 
అప్పుడు (ప్రజలంతా, “యెహోవా చెప్పిన ఆజ్ఞలు 
అన్నింటికీ మేము విధేయులమవుతాము” అన్నారు. 

“కనుక యెహోవా ఆజ్ఞలు అన్నింటినీ మూ 
రాసాడు. (మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే 
ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీయుల పన్నెండు 
వంశాల్లో ఒక్కోదానికి ఒకటి చొప్పున పన్నెండు రాళ్లు 
నిలబెట్టాడు. 

అప్పుడు బలులు అర్చించటానికి యువకులను 
మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన 
బలులుగా ఎడ్లను ఈ మనుష్యులు అర్పించారు. 

ఈ జంతువుల రక్తాన్ని మోషే భ(ధ్రం చేసాడు. 
రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా 
సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు. * 

"ప్రత్యేక ఒడంబడిక రాయబడ్డ పత్రాన్ని మోషే 
చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలి 
గేటట్టు మోషే ఆ ఒడంబడిక పత్రం చదివాడు. 
అప్పుడు ప్రజలు, “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞ 
లన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేం 
దుకు మేము ఒప్పుకొంటున్నాము” అన్నారు. 

తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను 
మోషే పట్టుకొన్నాడు. ఆ రక్తాన్ని ప్రజలమీద మోషే 





ఈ ... పోసాడు _దేవునికీ, ప్రజలకీ మధ్య ఒడంబ 
డికను ముద్రించేందుకు రక్తం ప్రయోగించబడింది. ఈ 
ఒడంబడికలో దేవుడు కూడ పాలుపుచ్చుకుంటున్నాడు 
అనేందుకు సూచనగా బలిపీఠం మీద పోయబడింది. 


93 


చిలకరించాడు* “మీతో యెహోవా ఒక ప్రత్యేక 
ఒడంబడిక చేసాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు 
దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఒడంబడికను వివరిస్తాయి.” 
అని ఆయన చెల్చాడు. 

అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, 
ఇశ్రాయేలు పెద్దలు డెబ్బయి మంది పర్వతం మీదకు 
వెళ్లారు. ప పర్వతం మీద ఈ మనుష్యులు ఇశ్రాయేలీ 
యుల దేవుణ్ణి చూసారు. ఆకాశం అంత నిర్మలంగా 
కనబడుతున్న నీలంలాటి దేనిమీదనో దేవుడు నిలబ 
డ్డాడు. !!ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, 
కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు. * వాళ్లంతా 
కలిసి తిని తాగారు. 


మోషేకు రాతి పలకలు లభ్యం కావటం 
“పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, 
ఆజ్ఞలను పలకలుగా ఉన్న “రెండు రాళ్ల మీద రాసాను. 
ఈ (ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను 
నేను నీకిస్తాను అని యెహోవా మోషేతో pees 
13క్తన్తుక్ర మోషే ఆయన సహాయకుడై న యెహె 
షువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు. me 
మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి 
మీదగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, 
హోరు మీ దగ్గరె ఉన్నారు. ఎవరికై నా సమస్య ఉంటే 
వాళ్ల దగ్గరకు వెళ్టండి,” అని ఆ పెద్దలతో (నాయకు 
లతో) చెప్పాడు. 


మోషే దేవుడ్ని కలుసుకోవడం 

“అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ 
పర్వతాన్ని మేఘం కప్పేసింది. 16ప్రీవాయి పర్వతం 
మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల 
పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున 
ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాల్టా 
డాడు. 

“ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను 
చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న 
అగ్నిలా వుంది. !అప్పుడు మోషే ఆ పర్వతం మీద 
యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్ళూ, 
నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉనా బడు. 








చిలకరించాడు ఇలా చేయడం ఒడంబడికలో ప్రజలు 
పాలు పుచ్చుకొంటున్నారని, దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు 
మధ్య ఒప్పందానికి యిది ముద్ర వేస్తుంది. 

ఈ మనుష్యులు ... చేయలేదు మనుష్యులు దేవుణ్ణి 
చూడలేరని పరిశుద్ద గ్రంథం చెబుతోంది. అయితే, ఆయన 
ఎలా ఉంటాడో ఈ నాయకులు చూడాలని దేవుడు కోరాడు 
గనుక ఒక (ప్రత్యేక విధానంలో ఆయన వాళ్లను చూడ 
నిచ్చాడు. 


నిర్గమకాండము 24:9-25:14 


పని త్రమైనవాటికి బహుమానాలు 

25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 

పోనాకు కానుకలు తీసుకురమ్మని ఇశ్రాయేలు 
ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి 
మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా 
కోసం ఈ కానుకల్ని స్వీకరించు. *ప్రజల దగ్గర్నుండి 
నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, 
వెండి, కంచు. “నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, 
ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు, *గొర్రె, 
చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర "దీపాలకు 
నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తై లానికి* సువాసన 
చేకూర్చే పరిమళ వస్తువులు, "ఇంకా లేత పచ్చరాళ్ళు, 
ఏఫోదు మీద లేక న్యాయతీర్చుపై వస్త్రం మీద 
పొదిగించడానికి విలువైన రాళ్టు.” 


పవిత్ర గుడారం 

(ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం 
ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు 
నేను వారి మధ్య నివసిస్తాను. పవిత్ర గుడారం ఎలా 
ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి 
వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూసిస్తాను. 
సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్ట 
తయారు చెయ్యి. 


ఒడంబడిక పెట్టె 
1 తుమ్మకర ఉపయోగించి ఒక ప్రత్యేక పెళ్టై 
తయారు చెయ్యి. ఈ పెట్టు పొడవు 45 అంగుళాల 
వెడల్పు 27 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 
1ఆ పెబ్టలోపల, బంగారు రేకుతో పెట్టను కప్పాలి. 
ఆ పెట్ట చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద 


సెట్లాలి. ఆ ప్లు చుటూ మోసేందుకు నాలుగు 
(] ఈ లు 


బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు 
ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ 
ఉంగరాలను అమర్చాలి. తర్వాత పెక్టైను మోసేం 
దుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను 
తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పాొదిగించాలి. 
ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్ర 
లను పెట్టాలి. ఆ పెట్టను మోసేందుకు ఈ కర్రలను 





అభిషేక తైలానికి శుద్ధమైన ఒలీవ తైలం ప్రత్యేక కార్య 
క్రమాలకోసం ఒకవ్యక్తి రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా 
ఏర్పాటు చేయబడినప్పుడు సాధారణంగా ఈ నూనె ఆ 
వ్యక్తితలమీద పోయబడుతుంది. 


ఏఫోదు పూర్వం ఇశ్రాయేలీ యాజకులు ధరించే ఒక 
ప్రత్యేక అంగీ లేక కోటు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు 
ప్రాతినిధ్యంవహిస్తూ పన్నెండు ప్రశస్తమైన రాళ్లు దానిమీద 
బంగారుతో పొదగబడుతాయి. ఊరీం, తుమ్మీమ దానిలో 
ఉంచబడతాయి. 


నిర్గమకాండము 25:15-26:2 


ఉపయోగించాలి. ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగ 
రాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.” 
1% దేవుడు అన్నాడు): “నేను ఒడంబడికను నీకు 
ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెక్టైలో పెట్టు. "ఆ 
పెట్టకు ఒక మూతే చెయ్యాలి. స్వచ్చమైన బంగా 
రంతో దీన్ని చెయ్యాలి. 45అంగుళాల పొడ్డవు 27 
అంగళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి. తర్వాత 
రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు 
రెండుకొనలమీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ 
దూతల్ని చేయాలి. ఆ మూతకు ఒక కొనమీద 
ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. 
మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి. 
20క౩రూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. 
ఆ దూతల ముఖాలు మూత వెపుకు చూస్తూ ఉండారి. 
ఆ కెరూబుల రెక్కలు మూతను ఆవరించి ఉండాలి. 
ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.” 

21“ డంబడిక రుజువు నేనే  మీకిచ్చాను. ఆ ఒడం 
బడికను పెట్టలో పెట్టి, ప్రత్యేక మూతను పెస్టైమీద 
పెట్టాలి. *నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడం 
బడిక పెట్టు ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు 
దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడి 
నుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు 
యిస్తాను. 





బల 

బో“తుమ్మ కర్రతో ఒక్పల్ల తయారు చెయ్యాలి. 
ఈ బర్హ పొడవు 36 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు 
ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. *ోబల్లను స్వచ్చమైన 
బంగారంతో కప్పాలి. దాని చుట్టూ బంగారపు నగిషీబద్ద 
పెట్టాలి. తర్వాత 4 అంగుళాల. బంగారు నగిషీ బద్దను 
బల్ల చుట్టూ చేయాలి. ఇది కూడా స్వచ్చమైన బంగా 
రంతో చేయాలి. అప్పుడు నాలుగు బంగారు ఉంగ 
రాలు చేసి, బల్ల నాలుగు మూలలా వాటిని ఉంచాలి. 
ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి. *”బల్ల 
సై భాగానికి చుట్టూవున్న నగిషీ బద్దకు సమీపంగా 
ఉంగరాలను ఉంచాలి. బల్లను మోసే మోతకర్రలను 
ఈ ఉంగరాలు పట్టి ఉంచుతాయి. *ిమోత కర్రలు 
చేసేందుకు తుమ్మ కర్రను ఉపయోగించి వాటికి బంగా 
రంతో తాపడం చేయాలి. వాటితో బల్లను మోయాలి. 
బల్లమీద ఉండే (ప్రతి పళ్లాము, గిన్నె స్వచ్చమైన 








ఒడంబడికను సాక్ష్యం, రుజువు, పది ఆజ్ఞలు రాసిన రాతి 
పలకలు. దేవునికి, ఇశ్రాయేలీయులకు మధ్య ఒడంబడికకు 
యిది రుజువు. 


మూత కరుణాపీఠం అని కూడ పిలువబడుతుంది. మూత 
అనీ పాపాలు క్షమించే స్థానం అని కూడ దీని హీ[బూ 
పదానికి అర్థం. 


94 


బంగారంతో చేయబడాలి. అర్చితాలను పోసేందుకు 
ఉపయోగించే పాత్రలు, గిన్నెలు స్వచ్చమైన బంగా 
రంతో చెయ్యబడి ఉండాలి. ప్రత్యేకమైన రొజ్టను* 
నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యేదుట 
ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి. 


దీప స్తంభం 

“అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీప 
స్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్చమైన 
బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి 
పూలు చేయాలి. ఈ పూలలో మొగ్గలు, రేకులు 
స్వచ్చమైన బంగారంతో చేయాలి. “ఇవన్నీ దీప 
స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి. 

వపోదీపస్తంభానికి ఒక పక్క మూడు కొమ్మలు మరో 
పక్క మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు 
ఉండాలి. శోఒక్కో కొమ్మకు మూడు పువ్వులు 
ఉండాలి. ఈ పువ్వులను మొగ్గలు, రేకులుగల బాదం 
పూలుగా చేయి. చేదీప స్తంభానికి మరో నాలుగు 
పూలు చేయి. ఈ పూలు మొగ్గలు, రేకులుగల బాదం 
పూవుల్హా చేయబడాలి. శోకాండమునకు ఇరు ప్రక్కల 
మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు 
కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే 
మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు 
గల ఒక పువ్వును చేయి. *పువ్వులు కొమ్మలతో 
సహా మొత్తం దీపస్తంభం స్వచ మైన బంగారంతో చేయ 
బడాలి. ఈ బంగారం అంతా సాగకొట్టబడిన ఒకే 
ముక్కగా ఉండాలి. అప్పుడు దీప పస్తంభం మీదకు 
ఏడు దీపాలు చేయి. ఈ దీపాలు దీపస్తంభం ఉన్న 
వ వెలుగు నిస్తాయి. ** ప్రమిదలు, దీపపు వత్తులను 

తిప్పే పిడి చేసేందుకు స్వచ్చమైన బంగారం ఉపయో 
గించు. *దీపస్తంభం, దానితోబాటు ఉపయోగించే 
వస్తువులను చేసేందుకు 75 పౌన్ల స్వచ్చమైన బంగారం 
ఉపయోగించు. “ప్రతీది సరిగ్గా నేను నీకు ఆ పర్వతం 
మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాల జాగ్రత్త 


పడు 
26 “పది తెరలతో పవిత్ర గుడారం చెయ్యాలి. 

సున్నితమైన బట్టు, నీలం, ఎరుపు, ఊదా 
రంగుల బట్టతో ఈ తెరలు చేయాలి. రెక్కలుగల 
కెరూబుల చిత పటాలను ఒక నిపుణుడు తెరలమీద 
కుట్టాలి. *తెరలన్నీ ఒకే కొలతలో తయారు చేయాలి. 
ప్రతి తెరా 14 గజాల పొడవు 2 గజాల వెడల్పు 


పవి త గుడారం 





ప్రత్యేకమైన రొట్ట సన్నిధి రొబ్బ అని కూడ పిలువ 
బడింది. పవిత్ర స్థ సేలంలో దేవుని యెదుట ప్రతిరోజూ ఈ 
ర్‌బ్దైను ఉంచాలో 


95 


ఉండాలి. తెరలను రెండు భాగాలుగా కుట్టాలి. అయిదు 
తెరలను ఒక విభాగానికి, అయిదు తెరలను మరో 
విభాగానికి కలిపి కుట్టాలి. “చివరి తెర అంచుకు 
ఉంగరాలు కుట్టాలి. ఈ ఉంగరాలు చేసేందుకు నీలము 
గుడ్డ ఉపయోగించాలి. తెరల రెండు విభాగాల కింది 
అంచులకు ఉంగరాలు ఉండాలి. మొదటిీ విభాగంలోని 
చివరి తెరకు 50 ఉంగరాలు, రెండో విభాగంలోని 
చివరి తెరకు 50 ఉంగరాలు ఉండాలి. ఈ ఉంగరాలను 
జత చేయటానికి 50 బంగారు ఉంగరాలు చెయ్యాలి. 
పవిత్ర గుడారం అంతా ఒక్కటిగా ఉండటానికి ఇది 
తెరలన్నింటినీ జత చేస్తుంది. 

తర్వాత పవిత్ర గుడారాన్ని కప్పేందుకు ఇంకో 
గుడారాన్ని నీవు చెయ్యాలి. ఈ గుడారం చేయటానికి 
మేక వెంట్రుకలతో చేయబడ్డ 11 తెరలను ఉపయో 
గించు. ఈ తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి. అవి 
15 గజాలు పొడవు, 2 గజాలు వెడలు ఉండాలి. 
అయిదు తెరలను ఒక విభాగంగా కలిపి కుట్టాలి. 
తర్వాత మిగిలిన ఆరు తెరలను మరో విభాగంగా కలిపి 
కుట్టాలి. ఆరో తెరను గుడారం ముందటి భాగాన్ని 
కప్పేందుకు ఉపయోగించాలి. తలుపులా తెరచు కొనేం 
దుకు వీలుగా దీన్ని చుట్టిపెట్టాలి. 19 ఒక భాగంలోని 
చివరితెర అంచుకు 50 కొలుకులు తయారు 
చెయ్యాలి. మరో విభాగంలోని చివరితెర కింది 
అంచుకు కూడ అలానే చెయ్యాలి. మరో విభాగంలోని 
చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. 
"అప్పుడు 50 ఇత్తడి ఉంగరాలు చెయ్యాలి. గుడ్డ 
ఉంగరాలను జతచేయటానికి ఈ ఇత్తడి ఉంగరాలను 
ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల తెరలన్నీ కలిసి 
ఒకే గుడారంగా తయారువుతాయి. “ఈ తెరలు పవిత్ర 
గుడారం కంటె పొడవుగా ఉంటాయి. కనుక తెరల్లో 
కొంత భాగం గుడారం వెనుకగా వేలాడుతుంటాయి. 
తెర గుడారం ప్రక్కలో వేలాడుతుంటుంది. ఇది 
గుడారాన్ని భద్రంగా ఉంచుతుంది. “పవిత్ర గుడారానికి 
ఇంకా రెండు పై కప్పులు చేయాలి. ఒకటి ఎర్ర రంగు 


నిర్గమకాండము 26:3-37 


వెండి దిమ్మలు చెయ్యాలి. గుడారం వెనుక పశ్చిమ 
కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి. మూలల 
కోసం రెండు చట్రాలు చెయ్యాలి మూలల్లో ఉండే 
రెండు చటాలు జత చేయాలి. 'రెండుచట్రాలు అడుగు 
భాగాన జతపర్భబడాలి. పైభాగంలో ఉన్న ఒక ఉంగరం 
రెండు చట్రాలను జత పరుస్తుంది. కనుక (గుడారం 
చివరన) మొత్తం ఎనిమిది చట్రాలు ఉంటాయి. ఒక్కో 
చట్రం కింద రెండు దిమ్మల చొప్పున మొత్తం 16 
వెండి దిమ్మలుంటాయి. 

“పవిత్ర గుడారం చట్రాలకు తుమ్మ కర్రతో 
అడ్డకమ్ములు చేయాలి. పవిత్ర గుడారం మొదటి 
(ప్రక్కకు అయిదు అడ్డకమ్ములు ఉండాలి. *పవిత్ర 
గుడారం పశ్చిమాన వెనుకవైపు చట్రానికి అయిదు 
అడ్డకమ్ములు ఉండాలి. పవిత్ర గుడారం పశ్చిమ 
దిక్కున చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. 
(అంటే పవిత్ర గుడారం వెనుకు అయిదు చట్రాలకు 
మధ్య ఉండే అడ్డకమ్మి పై పె నుండి కిందికి సగం సగంగా 
ఉండాలి. ఈ కొననుండి “ఆకొన వరకు చట్రాల గుండా 
ఈ అడ్డకమ్మి దూర్చబడాలి. చట్రాలను బంగారంతో 
తాపడం చేయాలి. అడ్డకమ్ములను పట్టి ఉంచడానికి 
చట్రాలకు ఉంగరాలు చెయ్యాలి. *నేను నీకు పర్వతం 
మీద చూపించినట్టే, పవిత్ర గుడారం నిర్మించు. 


పవిత్ర గుడారం లోపల 

“సున్నితమైన వస్త్రంతో గుడారం లోపలి భాగం 
కోసం ప్రత్యేకమైన ఒక తెరను తయారు చెయ్యాలి. 
నీలం, ఊదా, ఎరుపు రంగు బట్టతో ఈ తెరను 
తయారు చేయాలి. కెరూబుల చిత్రపటాలను ఈబట్ట 
మీద కుట్టాలి. తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు 
చెయ్యి. బంగారు కొక్కేల ఆ నాలుగు స్తంభాలకు 
అమర్చు. స్తంభాలకు బంగారు తాపడం చెయ్యి. 
స్తంభాల కింద నాలుగు వెండి దిమ్మలు పెట్టు. తర్వాత 
తెరను బంగారు కొక్కేల మీద వ్రేలాడదీయి. *ేకొక్కేల 
మీద తెరను వేలాడ దీసిన తరువాత, ఒడంబడిక పెట్టను 





పూసిన పొట్టేలు చర్మంతో చేయాలి. ఇంకొకటి మేలు 
రకం తోలుతో చెయ్యాలి. 

'వోప్రవిత్ర గుడారం చట్రానికి ఉపయోగించే పలక 
లను తుమ్మకర్రతో చెయ్యాలి. '"చట్రాలు 15 అంగు 
ళాల పొడవు, 27అంగుళాల వెడల్పు ఉండాలి. "ప్రతి 
చట్రం ఒకేలా ఉండాలి. ప్రతి చట్రానికి పక్క పక్కగా 
చరద పక్కకర్రలు (దిమ్మలో అమర్చేవి) ఉండాలి. 

సోపవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి. 
ప్రతి చట్రంకింద పెట్టడానికి రెండేసి వెండిదిమ్మలు 
చేయాలి. కనుక చట్రాలన్నింటికీ 40 వెండిదిమ్మలు 
నీవు చేయాలి. 2)పవిత్ర గుడారం ఉత్తరదిక్కుకోసం 
ఇంకా 20 చట్రాలు చెయ్యాలి. *'అంటే ఒక్కో చట్రా 
నికి రెండేసి చొప్పున చ్మటాలకోసం మొత్తం 40 


తెర వనుక పెట్టు. పవిత్ర స్థానాన్ని, మహా పవిత్ర 
స్థానాన్ని, ఈ తెర వేరుచేస్తుంది. నికు హో పవిత్ర 
న్ధానంలో ఒడంబడిక పెట్ట మీద మూత పె పెట్టు. 

వలకు పవిత్ర స్థానంలో నీవు చేసిన బల్లను తెర అవతలి 
ప్రక్క పెట్టు. పవిత్ర గుడారంలో ఉత్తరంగా బల్ల 
ఉండాలి. పవిత్ర గుడారంలో దక్షిణంగా దీపం ఉండాలి. 
ఇది బల్రప్రక్క అడ్డంగా ఉండాలి. 


పవిత్ర గుడారపు ద్వారం 
3రోతర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. 
తెరచేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నిత 
మైన బట్టను ఉపయోగించు. ఆ బట్టలో చిత్రపటారిను 
అల్లిక చేయాలి. శ తలుపుపై ఉండే తెరకు బంగారు 


నిర్గమకాండము 27:1-28:3 


కొక్కేలు చేయాలి. బంగారు తాపడం చేయబడ్డ 
అయిదు తుమ్మకర స్తంభాలు చెయ్యాలి. అయిదు 
స్తంభాలకూ అయిదు ఇత్తడిదిమ్మలు చేయాలి. 


అర్బ ణలు దహించడానికి బలిపీఠం 
27. 'తుస్ముకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. 
బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 7 1/2 

అంగుళాల పొడవు 7 1/2 అంగుళాల వెడల్పు 4 1/2 
అంగుళాల ఎత్తు ఉండాలి. *బలిపీఠం నలుమూలలా 
ఒక్కోదానికి ఒక్కో కొమ్ము చేయాలి. అంతా ఒక్క 
వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు 
జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం 
చేయాలి. 

బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, 
పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, 
పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు 
ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి 
శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి. 
*ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. 
తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు 
చెయ్యాలి. *బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను 
పెట్టాలి. కింద నుండీ బలిపీఠంలో సగం పై వరకు, 
తెర ఉంటుంది. 

రోబల్రిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మక[ర ఉప 
యోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి. "బలి 
పీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ 
కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్ర 
లను ఉపయోగించాలి. బలిపీఠం గుల్లగా ఉంటుంది. 
దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు 
పర్వతం మీద చూపించినష్టే బలిపీఠాన్ని తయారు 
చెయ్యి. 


గుడారానికి ఆవరణను ఏర్పరచటం 

(పవిత్ర గుడారం చుట్టూ తెరలతో గోడకట్టు 
ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వై పున 
యాభై గజాల పొడవు తెరల గోడ ఉండాలి. సున్నిత 
మైన బట్టతో ఈ తెరలు చేయబడాలి. 10ఇరవై 
స్తంభాలు, ఆ స్తంభాల కింద 20 యిత్తడి దిమ్మలు 
ఉపయోగించాలి. స్తంభాల కొక్కేల తెరల కడ్డలు 
వెండితో చేయాలి. దక్షిణ వైపున ఉన్నంత పొడవే 
ఉత్తరం వైపున కూడా ఉండాలి. దానికి 100 తెరలు, 
20 స్తంభాలు, 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. స్తంభాల 
కొక్కేలు తెరల కడ్డీలు వెండితోనే చేయబడాలి. 

12" ఆవరణం పడమటికొన వెపు 25 గజాల పొడవు 
గల తెరలతో ఒక గోడ ఉండాలి. ఆ గోడ మీద 10 
స్తంభాలు, 10 దిమ్మలు ఉండాలి. ఆవరణ తూర్పు 
వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి. *(ఈ 





96 


తూర్పు వైపే ఆవరణకు ప్రవేశం) (ప్రవేశద్వారానికి 
అన్ని వైపులా ఏడున్నర గజాల పొడవు గల తెరలు 
ఉండాలి. ఆ పక్క మూడు స్తంభాలు మూడు దిమ్మలు 
ఉండాలి. ! అవతల వై పున కూడా ఏడున్నర గజాల 
పొడవుగల తెరలు ఉండాలి. ఆ పక్కన మూడు స్తంభాలు 
మూడు దిమ్మలు ఉండాలి. 

ఆవరణ ప్రవేశాన్ని కప్పడానికి 10 అంగుళాల 
పొడవుగల తెర చెయ్యాలి. సున్నితమైన బట్ట నీలం, 
ఎరుపు, ఊదారంగు బట్టలతో ఆ తెరను చేయాలి. 
ఆ తెరమీద చిత పటాల అల్లిక ఉండాలి. నాలుగు 
స్తంభాలు, నాలుగు దిమ్మలు ఉండాలి. 1" ఆవరణ 
చుట్టూ ఉండే స్తంభాలన్నీ వెండి కడ్డీలతో జత కలపాలి. 
స్తంభాల కొక్కేలు వెండితోను, స్తంభాల దిమ్మలు 
యిత్తడితోను చేయాలి. ఆవరణం 50 గజాల పొడవు. 
25 గజాల వెడల్పు ఉండాలి. ఆవరణ చుట్టు గోడ 
ఏడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. తెరలు సుని తమైన 
బట్టతో చేయాలి. స్తంభాలన్నింటి కింద ఉండే 
దిమ్మల్ని ఇత్తడితోనే చేయాలి. *ీఅన్ని పరికరాలు, 
పవిత్ర గుడారం మేకులు పవిత్ర గుడారంలో ఉపయో 
గించే ఇతర వస్తువులు అన్నిటినీ ఇత్తడితోనే చేయాలి. 
మేకులు (ఆవరణ చుట్టూ తెరలకు) అన్నీ ఇత్తడితో 
చేయాలి. 


దీపాలకు నూనె 

20“ శ్రేష్టమైన ఒలీవ నూనె తీసుకొని రమ్మని ఇశ్రా 
యేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ప్రతి సాయంకాలం 
వెలిగించార్సిన దీపం కోసం ఈ నూనె ఉపయోగించు. 
?!దీపం విషయం అహరోను, అతని కుమారులు (శ్రద్ద 
వహించాల్సి ఉంటుంది. సన్నిధి గుడారంలో మొదటి 
గదిలోకి వారు వెళ్తారు. ఇది ఒడంబడిక పెట్ట ఉండే 
గది బయట (రెండు గదులను వేరు పరచే తెర 
ముందర ఉంటుంది. ఇక్కడ సాయంత్రం నుండి తెల్ల 
వారే వరకు యెహోవా ఎదుట దీపాలు తప్పక వెలు 
గుతూ ఉండేటట్టు వారు బాధ్యత వహిస్తారు. ఇశ్రాయేలు 
ప్రజలు, వారి వారసులు శాశ్వతంగా ఈ ఆజ్ఞకు 


విధేయులు కావాలి.” 

28 “నీ సోదరుడైన అహరోను, అతని కుమా 
రులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతా 

మారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని 

చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు. 

“నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు 
చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు 
కల్గిస్తాయి. ఈ బట్టలు తయారు చేయగల నిపుణులు 
ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం 
నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారుచేయుమని 


యాజకుల వస్త్రాలు 


97 


వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను 
సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు 
ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు. *ఆ 
మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్చు 
వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక (ప్రత్యేక అంగీ, తల 
కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన 
అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు 
ఈ ప్రత్యేక దుస్తులను తయారుచేయాలి. అప్పుడు 
అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను 
సేవించవచ్చు.” 

5 “బంగారురు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, 
ఎరుపు, ఊదా రంగుల బట్టులను ఉపయోగించాలని 
ఆ మనుష్యులకు చెప్పు.” 


ఏఫోదు - నడికట్టు పట్టి 

రోఏ ఫ్రోదు తయారు చేయాటానికి బంగారు 
దారాలు, సన్నని పేనిన నార బట్టు సున్నితమైన బట్టు, 
నీలం, ఎరుపు, ఊదా రంగుల నూలు ఉపమోగించాలి 
నైపుణ్యం గల పనివారు ఈ ఏఫోదు చేస్తారు. ఏఫోదు 
భుజాల దగ్గర ఒక్కో దాని దగ్గర ఒక్కో భుజం బట్టు 
వేయబడుతుంది. ఏఫోదు రెండుకొనలు ఈ భుజం 
బట్టలకు కట్టబడతాయి.” 

కోఏ స్రోదు మీద వేసుకొనే కండువాను వారు చాల 
జాగ్రత్తగా వేస్తారు. ఏఫోదులో ఉండేవాటితోనే బంగారు 
దారాలు, సున్నితమైన బట్టు, నీలం, ఎరుపు, ఊదా 
రంగు బట్టతోనే ఈ కండువా తయారు చేయబడు 
తుంది.” 

“నీవు రెండు లేతపచ్చ రాళ్లు తీసుకోవాలి. ఇశ్రా 
యేలు పడైెండు మంది కుమారుల పేద్దు ఈ రత్నాల 
మీద చెక్కాలి 'ిఒక రత్నం మీద ఆరు పేర్టు, మరో 
రత్నంమీద ఆరు పేర్టు రాయాలి. పెద్ద కుమారుడు 
మొదలుకొని చిన్న కుమారుని వరకు క్రమపద్ధతిలో 
పేర్టు చెక్కు. 

'1ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కు తాడో, 
అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఈ రాళ్ల మీద 
చెక్కు. ఈ రత్నాలను బంగారంలో పొదుగు. 
"అప్పుడు ఏఫోదు మీద ఉండే ఒక్కో భుజం బట్టు 
మీద ఒక్కో రత్నాన్ని అమర్చు. అహరోను యెహోవా 
ఎదుట నిలబడ్డప్పుడు ప్రత్యేకమైన ఈ అంగీ ధరిస్తాడు. 
ఇశ్రాయేలు కుమారుల పేర్టు చెక్కబడ్డ రెండు రాళ్లు 
ఏఫోదు మీద ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి 
తలంచేందుకు ఇది దేవునికి సహాయ పడుతుంది. 
ఏఫోదు మీద రాళ్లు నిలబడి ఉండేటట్టు మంచి 
బంగారం ఉపయోగించు. '*స్వచ మైన బంగారు గొలు 
సులను కలిపి తాడుపేనినట్టు మెలిపెట్టు. ఇలాంటివి 





ఏఫోదు ప్రత్యేక అంగీ. 


నిర్గమకాండము 28:4-29 


రెండు బంగారు గొలుసులు చేసి, వాటిని బంగారు 
అల్రికలకు బిగించు. 


న్యాయతీర్చు పైవస్తం 

హో పధాన యాజకుని కోసం న్యాయపతకం 
చేయి. ఏఫోదు చేసినట్టు నైపుణ్యంగల పనివారు ఈ 
పైవస్తం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన 
నారబట్టు, నీలం, ఎరుపు, ఊదారంగుబట్టు వాళ్లు ఉప 
యోగించాలి. ఈ న్యాయతీర్చు పైవస్తం 9 అంగు 
ళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలి. అది 
ఒక సంచి అయేటట్టుగా మడత చేయబడాలి. 
గొన్యాయ పతకం మీద అందమైన రత్నాలు నాలుగు 
వరుసలు పెట్టారి. ఈ రత్నాల మొదటి వరసలో 
పద్మరాగం, గోమేధికం, మరకతం ఉండాలి. "రెండో 
వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి. 
మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు 
మణి, వంగరంగు మణి ఉండాలి. *ోనాలుగో వరుసలో 
రక్తవర్ణం రాయి, లేతపచ్చ రాయి, సూర్యకాంతం 
ఉండాలి. న్యాయతీర్చు పైవస్త్రంమీద ఈ రత్నాలన్నీ 
నిలబడేట్టు బంగారం ఉపయోగించాలి. 2! ఇశ్రాయేలు 
కుమారుల్లో ఒకొక్కరికి ఒకొక్కటి చొప్పున న్యాయ 
తీర్చు పైవస్తంమీద పన్నెండు రత్నాలు ఉంటాయి. 
ఈ రాళ్లలో ఒక్కోదానిమీద ఇశ్రాయేలు కుమారుల్లో 
ఒక్కొక్కరిది ఒక దాని మీది రాయి. ఒక్కోరాయిలో 
ఈ పేర్లను ముద్రించినట్టుగా చెక్కు. 

22 న్యాయతీర్చు పైవస్తానికి స్వచ్చమైన బంగా 
రంతో గొలుసులు చేయాలి. ఈ గొలుసులు తాడులా 
ఉంటాయి. బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయప 
తకం రెండు మూలల్లో పెట్టు. పోన్యాయతీర్పు 
పైవస్తం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి 
ఈ బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి. 256 
గొలుసుల అవతలి కొనలను ఏఫోదు ముందర శెండు 
భుజం బట్టలమీదపెట్టు. ఇంకో రెండు బంగారు 
ఉంగరాలు చేసి, న్యాయతీర్చు పైవస్తం, అవతల ఉన్న 
మరి రెండుమూలల్లో పెట్టాలి. ఏఫోదు దగ్గరగా ఉన్న 
న్యాయతీర్చు పైవస్తం లోపలి వైపు ఇది. ఇంకా 
రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందర 
భాగంలోని భుజభాగాల అడుగున పెట్టాలి. ఏఫోదు 
దట్టే పై భాగానికి దగ్గరగా బంగారు ఉంగరాలను ఉంచాలి. 
న్యాయతీర్చు పై వస్త్రం ఉంగరాలను ఏఫోదు ఉంగ 
రాలకు జత చేయాలి. నడికట్టతో వీటిని జత చేసేం 
దుకు నీలం పతకం ఉపయోగించాలి. ఇలా చేయడం 
వల్ల న్యాయతీర్చు పైవస్త్రం నడికట్టును పట్టుకొని 
ఉంటుంది. 

29 అహరోను పరిశుద్ధ స్థలంలో (ప్రవేశించినప్పుడు, 
ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద 
ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే 


నిర్గమకాండము 28:30-29:10 


తీర్చు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా 
ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా 
ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు. *దేవుని నిర్ణ 
యాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను 
ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను 
న్యాయతీర్చు పైవస్తములో ఉంచాలి. అహరోను 
యిహూవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు 
అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను 
యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయు 
లకు తీర్చు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో 
తీసుక వెళ్తాడు. 


యాజకుల యితర వస్త్రాలు 

3ష*ఏఫ్రోదు పెన ధరించేందుకు ఒక అంగీని 
చెయ్యాలి. అంగీనీ నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. 
దాని మధ్యలో తల పష్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. 
అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి. 
శోనీలం, ఎరుపు, ధూమ వర్ణం రంగుల బట్టతో దాని 
మ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ 
పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య 
బంగారు గంటలు వేలాడదీయాలి. అంగీ అడుగున 
చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంటు, 
మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి. 
సోఅహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ 
అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశు స్థలంలో 
(ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే 
టప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహ 
రోను మరణించడు. 

ఎరన్వచ్భమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, 
“యెహోవా పరిశుద్దుడు” అనే మాటలు ఒక ముద్రగా 
తలపాగా చుట్టూ ముందరవై పు కట్టేందుకు నీలం 
పతకం ఉపయోగించాలి. అహరోను దీన్ని తన 
తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విష 
యంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు 
భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. 
ఈ కానుకలు ప్రజలు యెహూవాకు అర్పించేవి. ప్రజల 
కానుకలను యహోవా స్వీకరించేటట్టు అహరోను 
దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి. 

39 అంగీని తయారు చేసేందుకు సుని తమైన నార 
బట్టును ఉపయోగించాలి. తలపాగా చేసేందుకు సున్ని 
తమైన నారబట్టును ఉపయోగించాలి. నడికట్టు మీద 
బుట్టా కుట్టాలి. 4౦పాక్కాలు, పట్టాలు, తలపాగాలు 
కూడా తయారు చేయాలి. ఇవి వారికీ గౌరవమర్యాదలు 
కలిగిస్తాయి. **నీ సోదరుడె న అహరోనుకు, అతని 
కుమారులకు ఈ బట్టలు ధరింపజేయాలి. తర్వాత 
వారు యాజకులని చూపె పెళ్టేందుకుగాను వారి తలమీద 
ఒలీవనూనె పోయాలి. ఇది వాళ్లను యాజకులుగా 


08 


చేస్తుంది. ఒక ప్రత్యేక విధానంలో వారు నన్ను సేవిస్తు 
న్నారని ఈ విధంగా నీవు తెలియజేస్తావు. అప్పుడు 
వారు నన్ను యాజకులుగా సేవిస్తారు. 

“వారి ప్రత్యేక యాజక వస్త్రాల కింద ధరించేం 
దుకు శ్రేష్టమైన బట్టును ఉపయోగించాలి. లోపల 
ధరించే ఈ వస్త్రాలు నడుంనుండి కాళ్ల వరకు ధరించాలి. 
*3 అహరోను, అతని కుమారులు సని ్నధి గుడారములో 
ఎప్పుడు (ప్రవేశించినా, ఈ వసాలు ధరించాలి. పరిశుద్ధ 
స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠరి 
దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. 
వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్టులై 
చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని 
కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక 
చట్టుంగా ఉండాలి.” 

“అహరోను, అతని కుమారులు యాజకు 
29 లుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తు 
న్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని 
యిప్పుడు నీకు నేను చెబుతాను. ఒక గిత్తను, కళంకం 
లేని రెండు పొట్టేళ్లను సంపాదించు. తర్వాత పులియ 
జేసే పదార్థంలని సన్నని గోధుమ పిండితో రొబ్టై 
చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొజ్టలకు 
గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి 
చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి. ఈ 
రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను 
అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమ 
యంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి. 

“తర్వాత అహరోనును అతని కుమారులను 
సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు 
రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. అహ 
రోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫో 
దుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు 
ఏఫోదును, న్యాయతీర్పు పై వస్త్రాన్ని అతనికి కట్టాలి. 
అందమైన దట్టిని అతనికి కట్టాలి. 6తర్వాత అతని 
తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు 
బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి. "అభిషేక తె లము 
తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ 
పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది. 

కోతర్వాత అతని కుమారులను అక్కడికి తీసుక 
రావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి. “అప్పుడు 
వారి నడుములకు దట్టేలు చుట్టాలి. ధరించేందుకు 
ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా 
ఉండడం అప్పుడు [ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా 
కొనసాగే ప్రత్యేక చట్టుంవల్ల వారు యాజకులుగా 
ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారు 
లను నీవు యాజకులుగా చేయాలి. 

తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసు 
కురావాలి. అహరోను, అతని కుమారులు ఆ గిత్త తల 


99 


మీద వారి చేతులు పెట్టాలి, ''“అప్పుడు ఆ సన్నిధి 


నిర్గమకాండము 29:11-34 


కాలును తీయాలి. పులియని పదార్థం లేకుండా నీవు 





గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా 
చూస్తాడు. 12అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని 
బలిపీఠం దగ్గరకు వెళ్లాలి. బలిపీఠం కొమ్ముల మీద నీ 
వేళ్లతో కొంచెం రక్తం చిలకరించాలి. మిగిలిన రక్తం 
అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి. తర్వాత 
గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి. కాలేయంలో 
కొవ్విన భాగాన్ని రెండు మూతగంథులను వాటి 
చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి. 
“తర్వాత గిత్త మాంసం, చర్మం, ఇతర భాగాలు తీసు 
కొని మీ పాఠము వెలుపటికి వెళ్లాలి. అక్కడ, పాళెము 
వెలుపల వీటిని కాల్చివేయాలి. ఇది యాజకుల పాపా 
లను తీసివేయు అర్పణ. 

(తర్వాత పొళ్టుళ్లలో ఒకదాని తలమీద తమ 
చేతులు పెట్టమని అహరోనుకు, అతని కుమారులకు 
చెప్పు. "అప్పుడు ఆ పొట్టేలును చంపి ఆ రక్తం 
భద్రం చేయాలి. ఆ రక్తాన్ని బలిపీఠం నలువైపుల 
వెదచల్డారి. !7అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్క 
లుగా కోయాలి. పొష్టేలు లోపరి భాగాలను కాళ్లను 
కడగాలి. వీటిని పొట్టేలు తల ఇతరభాగాలతో కలిపి 
పెట్టాలి. అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద 
దహించి వేయాలి. ఇది దహించబడ్డ దహన బలి. ఇది 
యెహోవాకు అర్చించబడింది. యహ హోవా కర్భగాను 
వాసన చూస్తాడు. అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా 
ఉంటుంది. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు 
అర్చించే అర్పణ. 

పోఇంక్రో పొట్టేలు మీద వారి చేతులు వుంచమని 
అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. ?ఆ పొట్టే 
లును చంపి, దాని రక్తం భద్రం చేయాలి. అహరోనుకు, 
అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ 
రక్తం చల్లారి. ఇంక వారి కుడి చేతుల బొటన వేళ్ల 
మీద కొంత రక్తం ఉంచాలి. వారి కుడి పాదాల బొటన 
వేళ్లపై మరికొంత రక్తం ఉంచాలి. అప్పుడు బలిపీఠం 
మీద. నాల్లువై పులా రక్తం చల్లాలి. ?'తర్వాత బలిపీఠం 
నుండి కొంత రక్తం 'తీసుకోపాలి. ప్రత్యేక తైలంతో 
దాన్ని కలిపి, అహరోను మీద, అతని బట్టల మీద 
దాన్ని చల్దాలి. ఆయన కుమారుల మీద, వారి బట్టల 
మీద దాన్ని చల్దాలి. అహరోను, అతని కుమారులు 
ఒక (ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది 
సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, వారి 
బట్టులు ఉపయోగించబడుతాయని ఇది సూచిస్తుంది. 

“అప్పుడు పొట్టేలు నుండి కొవ్వును తీయాలి. 
(అహరోనును ప్రధాన యాజకునిగా చేసే ఆచార 
క్రమంలో ఉపయోగించబడే పొట్టలు ఇది). తోక 
చుట్టూ ఉండేకొవ్వును. శరీరం లోపలి భాగాలను 
కప్పివుండే కొవ్వును తీయాలి. కాలేయంలో క్రొవ్విన 
భాగాన్ని తీయాలి. మూతగ్రంధులు రెండింటిని, కుడి 





చేసిన రొస్టైలు గల బుట్టను తీసుకొని యెహోవా 
ముందు పెట్టాలి. బుట్టలోని రొజ్ట ఒకటి, ఒలీవ 
నూనెతో చేసిన రొట్టె ఒకటి, పలుచని చిన్న అప్పడం 
ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి. చోఅప్పుడు 
వీటిని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వు. 
యెహోవా యెదుట వీటిని తమ చేతులతో పట్టుకొని 
ఉండమని వారితో చెప్పు. ఇది యెహోవాకు ప్రత్యేక 
మైన అర్పణ. అప్పుడు అహరోను, అతని కుమారుల 
చేతుల్లోనుంచి వీటిని తీసుకొని, పొష్టేలుతోబాటు 
బలిపీఠం మీద పెట్టు. యెహోవా ఈ దహనబలి 
అర్పణ వాసన చూసి ఆనందిస్తాడు. ఇది నిప్పు ఉప 
యోగించి యెహోవాకు ఇచ్చే అర్పణ.” 

26 అప్పుడు పొష్టేలుయొక్క బోరను తీసుకోవాలి. 
(ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార 
క్రమంలో ఉపయోగించే పొట్టేలు. పొట్టేలు బోరను 
యెహోవా సన్నిధిలో ఇచ్చి పుచ్చుకొనే ప్రత్యేక అర్ప 
ణగా అర్చించాలి. జంతువుల్ఫోని ఈ భాగం నీది. 
*”అప్పుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేయు 
టకు ఉపయోగించి పొట్టేలు రొమ్ము. కాలు తీసుకో, 
వాటిని అహరోనుకు, అతని కుమారులకు ఇయ్యి. 
ఇది అర్బణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది. 2ీఇశ్రా 
యేలు ప్రజలు ఈ భాగాలను అహరోనుకు, అతని 
కుమారులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇశ్రాయేలు 
ప్రజలు యె హూవాకు అర్పణ అర్చించినప్పుడల్లా ఈ 
భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి. ఈ 
భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి 
యెహోవాకు ఇచ్చినట్టే అవుతుంది. 

అహరోను తయారు చేసిన ఆ ప్రత్యేక వస్త్రాలను 
భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ 
ఈ వస్తాలు చెందుతాయి. వారు యాజకులుగా 
ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు. 
అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజ 
కుడు అవుతాడు. ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో 
పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోనికి వచ్చి 
నప్పుడు ఆ వగస్తాలు ధరిస్తాడు. “అహరోనును 
(ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన 
పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థ స్తలంలో వండాలి. 
32 ప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి 
గుడారం ఎదుటి ద్వారం ముందు ఆ మాంసం తినాలి. 
మరియు బుట్టలోని ర్‌ొట్టును కూడ వారు తినాలి. 
33 వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపా 
లను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించ 
బడ్డాయి. ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి. 
ఆ పొట్టేలు మాంసంలోగాని, ఆ రొట్టలోగాని ఏమైనా 
మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చి 
వేయారి. ఆ రాష్ట, మాంసం. ఒక ప్రత్యేక సమ 





నిర్గమకాండము 29:35-30:15 


యంలో, ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసి 
నవి గనుక మీరు వాటిని తినకూడదు. 

35 అహరోను, అతని కుమారులకోసం నీవు చేయా 
లని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నింటినీ నీవు 
చేయాలి. వీటిని ఏడురోజుల వ్యవధిలో నీవు చేయాలి. 
రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి. 
ఇది అహరోను, అతని కుమారుల పాపముకోసం 
అర్పణగా ఉంటుంది. బలిపీఠాన్ని పవిత్రం చేసేందుకు 
నీవు ఈ బలులను ఉపయోగించాలి. బలిపీఠాన్ని 
పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనెపోయాలి. 
ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం 
చేయాలి. ఆ సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవు 
తుంది. శోబరిపీఠం మీద (ప్రతిరోజూ ఒక అర్పణ 
అర్పించాలి. ఒక సంవత్సరం వయస్సుగల రెండు గొర్రె 
పిల్లల్ని వధించాలి. ఒక గొ ర్రెపెల్లను ఉదయం, మరో 
గొర్రెపిల్లను సాయంత్రం అర్చించాలి. “మొదటి 
గొర్రె పిల్లను నీవు వధించినప్పుడు పదవవంతు సన్నటి 
గోధుమ పిండిని ఒక పావు (దాక్షారసంతో కలిపి అర్బ 
ణగా చేయాలి. ఉదయం చేసినట్టే సాయంత్రం రెండో 
గొర్రెపిల్లను వధించినప్పుడు కూడ పదవవంతు సన్నని 
పిండిని అర్చించాలి. ఒక పావు ద్రాక్షారసం అర్చించాలి. 
ఇది యెహోవాకు భోజన అర్పణం అవుతుంది. ఈ 
అర్పణ నీవు దహించినప్పుడు, యెహోవా దీని సువాస 
నను చూసి ఆనందిస్తాడు. 

“ప్రతిరోజూ యెహోవాకు అర్పణగా వీటిని నీవు 
దహించాలి. సమావేశ గుడారం ముందు ద్వారం దగ్గర, 
యెహోవా ఎదుట వీటిని చేయాలి. ఇలానే ఎల్ల 
ప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు అర్బణ అర్చించు 
నప్పుడు, యెహోవానై న నేను నిన్ను అక్కడ కలుసు 
కొని నీతో మాట్లాడుతాను. Be స్థలంలో నేను ఇశ్రా 
యేలు (ప్రజల్ని కలుసుకొంటాను." నా మహిమవల్ల ఆ 
స్థలం పవిత్రపర్బబడుతుంది.” 

“కనుక సన్నిధి గుడారాన్ని నేను పవిత్రం చేస్తాను. 
మరియు బలిపీఠాన్ని నేను పవిత్రం చేస్తాను. అహ 
రోను, అతని కుమారులు నాకు యాజకులుగా సేవ 
చేయగలిగేటట్టు నేను వారిని పవిత్రం చేస్తాను. నేను 
ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా 
ఉంటాను. ోనేనే యెహోవాను, వారి దేవుడ్ని, అని 
ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసిం 
చేందుకు వారిని 'ఈజిస్టనుండి బయటికి రప్పించింది 
నేనే అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన 
యెహోవాను.” 





ధూప పీఠం 
30. తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం 
సేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగిం 
చాలి. *వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు 


100 


వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని 
ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల 
కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి 
ఒకటిగా చేయాలి. బలిపీఠం పై భాగాన్ని, అన్ని ప్రక్క 
లను స్వచ్చమైన బంగారం 'వాదిగించాలి. బలిపీఠం 
చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి. *నగిషీబద్ద అడుగు 
భాగాన బంగారు ఉంగరాలు నాలుగు ఉండాలి. ఈ 
బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు 
ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు 
ఉంగరాలు ఉపయోగించబడతాయి. *తుమ్మకరతోనే 
ఆ కర్రలు చేయాలి. కరలకు బంగారు తాపడం 
చేయాలి. “ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని 
ఉంచాలి. ఒడంబడిక సెజ్టను తెర అవతల ఉంచాలి. 
ఆ పెట్ట మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను 
నిన్ను కలుసుకొనే చోటు ఇదే.” 

7 పతీ ఉదయం పరిమళ [ద్రవ్యాల య 
బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసే 
దుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. క 
సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు 
సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ 
స యెహోవా ఎదుట ధూపం వేయబడు 
తుంది. *ఇంకేవిధమెన ధూపం వేసేందుకు గాని, దహన 
బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ 
విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్చించేం 
దుకు ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.” 

సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు 
ఒక ప్రత్యేక బలి అర్చించాలి. ప్రజల పాపపరిహారం 
నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని 
అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల 
దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశి త్సార్ధ 
దినం అని పిలువబడుతుంది. ఇది యెహోవాకు అతి 
ప్రత్యేక దినం.” 


ఆలయం పన్ను 

11మోషేతో యెహోవా ఇలా వచ్చా 12 ఎంత 
మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు 
ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, (ప్రతి వ్యక్తీ 
తనకోసం యెహోవాకు పన్ను చెల్లించాలి. ప్రతి 
వ్యక్తీ ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభ 
వించదు. “లెక్కించబడ్డ (ప్రతి మనిషీ అరతులం చెల్లిం 
చాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, 
అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం 
యెహోవాకు అర్పణం 14లెక్షంచబడి, 20 సంవ 
త్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తీ 
యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి. ధనికులు 
అరతులం కంటె ఎక్కువ చెల్తించకూడదు. ప్రజలం 
దరూ ఒక అర్పణ యెహోవాకు చెల్తీంచాలి. ఇది మీ 





101 


(ప్రాణం కోసం చెల్లించే అర్పణ. ఇశ్రాయేలు ప్రజల 
దగ్గర్నుండి ఈ సామ్ము పోగుచేయి. సన్నిధి గుడా 
రంలో సేవకోనం ఈ సామ్ము ఉపయోగించు. 
యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు 
ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల 
నిమిత్తం చెల్లిస్తారు.” 


కడుగుకొనేందుకు గంగాళం 

"మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, ఇత్తడి 
గంగాళంగ్‌ ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. 
కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి 
గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో 
నింపు. ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని 
కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కోవాలి. సన్నిధి 
గుడారం ప్రవేశించేటప్పుడు. లేక బలిపీఠం సమీపించే 
టప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ 
విధంగా వారు మరణించరు. *'మరియు తమ చావ 
కుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కో 
వాలి. అహరోనుకీ, అతని ప్రజలకీ ఎప్పటికీ కొనసాగే 
చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి 
వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.” 


అభిషేక తైలం 

2అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
2౫“ శష్టమన సుగంధధవ్యాలు సంపాదించు. పరిమళ 
ధూపం చేయడానికి 500 తులాల స్వచ్చమైన గోప 
రసం, 250 తులాల సువాసనగల లవంగపట్టు, 500 
తులాల సుగంధ ద్రవ్యాలు, 24500 తులాల లవంగపట్టు 
తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత 
ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె 
తీసుకో. ోఒక పరిమళ అభిషేక త్రై లంగా చేయటానికి 
వీటన్నింటినీ కలపాలి. సన్నిధి గుడారం మీద, ఒడం 
బడిక పెట్ట మీద ఈ తెలం పోయి, వీటికి ఒక 
(ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది. 
2'బుల్ల మీద, బల్లమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం 
పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ 
తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. ఇంకా 
దేవునికి అర్చకలు దహనం చేసే బలిపీఠం మీద తెలం 
పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద ఈ 
తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం 
పోయి. బోవీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి 
యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా 
అది పవిత్రం అవుతుంది. 

30 అహరోను, అతని కుమారుల మీద ఈ తైలం 
పోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నా 





గంగాళం లోహములో చేయబడిన పాత్ర. 


నిర్గమకాండము 30:16-31:6 


రని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా 
వారు నా సేవ చేయవచ్చు. “అభిషేక తైలం ఎల్ల 
ప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు 
(ప్రజలతో చెప్పు. సామాన్యమైన సుగంధ త్రై లంగా 
ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తెలం 
తయారు చేసిన విధానంలో సుగంధ తె లం తయారు 
చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల 
ప్రత్యేకమైనదిగా ఉండాలి. 33 ఎవరైనా ఈ పవిత్ర తైలం 
వలె సుగంధ తై లం తయారు “వేసి అన్యునికి యిస్తే, 
ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి. 


ధూపం 

అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 
“ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకరా! జటామాంసి, గోపి 
చందనం, గంధపుచెక్క స్వచ్చమైన సాంబ్రాణి. ఈ 
పరిమళ |దవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక 
చూడాలి. సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు 
ఈ పరిమళ (ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం 
తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు 
ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్చమై 
నదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 36ధ్రూప ద్రవ్యంలో 
కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. 
సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెస్టై ఎదుట ఆ 
పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. 
ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే 
నీవు ఉపమోగించాలి. *”యెోహోవా కోసం ఈ ప్రత్యేక 
విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగిం 
చాలి. ఈ ధూపాన్ని ఒక (ప్రత్యేక పద్ధతిలో నీవు 
తయారు చేయాలి. ఇంకే యితరమైన ధూపం చేయ 
డానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని “వినియోగించవద్దు. 
వక ఒక వ్యక్త, తన కోసం ఈ రూపం కొంత తయారు 
చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. 
అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల 
నుండి వేరు చేయబడాలి” 





బెసలేలు, అహోలాయాబు 

అప్పుడు మోషేతో యెహోవా ఇలా 
3 1 చెప్పాడు: “యూదా గోత్రంలో ఊరు కుమా 
రుడై న బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు 
కుమారుడు ఊరు). *బెసలేలును నేను దేవుని ఆత్మతో 
నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, 
నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను. “నమూనాలు గీయ 
టంలో బెసలేలు చాల (ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, 
ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు. *బెసలేలు 
అందమెన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క 
పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయ 
గలడు. అతనితో పని చేయటానికి అహూలియాబును 


నిర్గమకాండము 31:7-32:10 


కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూరియాబు దాను 
గోతపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞా 
పించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పని 
వాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను.” 


7 “సన్నిధి గుడారం ఒడంబడిక పెట్ట పెట్టును 
మూసే కరుణా పీఠము. 

శ బల్ల, దానిమీద ఉండాల్సినవన్నీ ధూప వేదిక 

9 దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర 
ఉపయోగించే వస్తువులు గంగాళం, దాని |క్రింద 
పీట. 

19 యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్తాలన్నీ, 
అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసే 
టప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్తాలన్నీ, 

1! అభిషేకానికి పరిమళ సువాసనగల తైలం, పవిత్ర 
స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం. 


ఈ పని వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన (ప్రకారం 
అన్ని వస్తువులనూ తయారు చేస్తారు.” 


సబ్బాతు 

"అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
కోల శాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; "నా ప్రత్యేక 
విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు 
పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు 
మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు 
ఇలా చయాలి. యిహూవానై న నెనె మిమ్మల్ని నా 
ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు 
తెలియజేస్తుంది.” 

సబ్బాతు” రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. 
ఫ్‌ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు 
రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు 
రోజున ఏవ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన 
ప్రజల నుండి వేరు చేయబడారఠి. 

15ప్రని చేయడానికి వారంలో ఇంకా ఆరు 
రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల 
ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు (| వ్యక్తి 
అయినా నరే వనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి. 
'రఇ శాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచు 
కొని, దాన్ని ఒక (ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది 
నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక 
"ఇ శాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం 
సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి 
ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని 
చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.” 








నబ్బాతు 
మెన రోజు. 


అది యెహోవాను గౌరవించటానికి ప్రత్యేక 


102 


కిఅలా సీనాయి పర్వతం మీద యెహోవా 


మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు 
రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు 
ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళశ్త్లమీద ఈ ఆజ్ఞలు 
రాసాడు. 
బంగారు దూడ 

39s గడిచిపోయినా, మోషే పర్వతం 

దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక 
ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు 
దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపిం 
చాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలి 
యదు. అందుచేత మాముందర నడవడానికి ఒక 
దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతనితో 
చెప్పారు. 

మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన 
బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను 
ప్రజలతో అన్నాడు. కాబట్టి ప్రజలంతా వారి బంగారు 
వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు 
తెచ్చారు. *ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం 
తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం 
చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయో 
గించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.) 
అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి 
మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” 
అన్నారు. 

అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ 
దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు 
అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు 
ప్రత్యేక పండుగ” అని చెప్పాడు. 

6మర్నాడు ఉదయం పెందలాడ ప్రజలు ముల్కొ 
న్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, 
సమాధాన బలులుగాను అర్చించారు. తిని, తాగేందుకు 
(ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా 
సంబరం చేసుకున్నారు. 

"అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా 
అన్నాడు: "ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు 
దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు 
భయంకర పాపం చేసారు. శీవాళ్లు చేయాలని నేను 
ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా 
తప్పి పోయారు. కరగించిన బంగారంతో వాళ్లు ఒక 
దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ 
దానికి బలులు చెల్లిస్తున్నారు. “ఇశ్రాయేలూ, ఈజిప్ట్ర 
నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, 
అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.” 

ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ 
నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు. 
కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, 





103 


అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు 
చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు. 
అయితే, మోషే తన దేవుడైన యెహోవాను 
(బతిమాలుకొని: “ప్రభూ! నీ కోపంచేత నీ ప్రజలను 
నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ 
ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు. 'అయితే, 
నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, “యెహోవా తన 
ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. 
అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు 
రప్పించాడు. పర్వతాల్లొోనే వాళ్లను చంపాలని ఆయన 
అనుకున్నాడు. భూమి మీద తన (ప్రజల్ని నాశనం 
చేయాలని ఆయన అనుకొంటున్నాడు' అని ఈజిస్ట్ర 
(ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగిం 
చవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం 
చేయకు. "నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, 
ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు జ్ఞాపకం చేసుకో. 
నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం 
చేసావు. "నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని 
ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం 
చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ 
దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది అని నీవు 
చెప్పావు”. కనుక యెహోవా తన ప్రజలను గూర్చి 
సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి 
చేయలేదు. అంటే, ఆ ప్రజలను ఆయన నాశనం 


నిర్గమకాండము 32:11-32 


నూరేసాడు. ఆ దుమ్మును నీళ్ళలో పడేసి ఇశ్రాయేలు 
ప్రజల చేత బలవంతంగా ఆ నీళు తాగించాడు. 
2“ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ 
పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపిం 
చావు?”అని అహరోనును మోషే అడిగాడు. 
2“అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేం 
దుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు. ఈజిప్టు 
నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి 
ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని 
నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు 
చేయి అని ప్రజలు నాతో అన్నారు. కనుక “మీవద్ద 
ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి అని ప్రజలతో 
చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. 
నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండీ 
ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవా 
బిచ్చాడు. 
బొఅహరోను అక్కడ గలభాకు కారణమని మోషే 
తెలుసుకున్నాడు. శ[తువులంతా చూడగలిగేటట్టు 
ప్రజలు వె ర్రివాళ్తలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 
?కనుక్ష నివాసాల (ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. 
“యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు 
నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి 
చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు. 
అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల 





చేయలేదు. అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్ళాడు. 
ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర 
ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల 
ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. '6దేవుడు తానే ఆ 
రాళ్లను చేసాడు. మరియు దేవుడే ఆ రాళ్ల మీద 
ఆజ్ఞలు రాసాడు. 

గొవారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస 
చేసిన చోటు నుండి వచ్చిన శబ్దం యెహోషువా 
విన్నాడు, “కింద బసలో యుద్దధ్వని వినిపిస్తున్న 
ట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు. 

అందుకు మోషే, అది జయధ్వనులు చేస్తున్న 
సైన్యం శబ్దం కాదు. ఓటమివల్ల ఒక సైన్యం ఏడుస్తున్న 
శబ్దమూ కాదు అది, నాకు వినబడుతోన్నది సంగీత 
శబ్దం” అని జవాబిచ్చాడు. 

బీమోాషే బసను సమీపించినప్పుడు, అతడు 
బంగారు దూడను, (ప్రజలు నాట్యమాడటమూ 
చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ఆ ప్రత్యేక 
రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది 
భాగంలో ఆ రాతి పలకలు ముక్కలు ముక్కల 
య్యాయి. 

2అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం 
చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగిం చేసాడు. 
అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు 


దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడో నేను మీకు 
చెబుతాను. “ప్రతి మనిషీ తన కత్తి తీసుకొని మన 
బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి 
మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువా 
రిని చంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.” **లేవీ 
కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులో 
బడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో సుమారు 3000 
మంది చనిపోయారు. అప్పుడు, “మీ కుమారులను 
మీ సోదరులను దీవించే వారినిగా యెహోవా నేడు 
మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు. 
మర్నాటి ఉదయం ప్రజలందరికీ మోషే “మీరు 
భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను 
యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను ఆయన మీ పాపం 
విషయం మిమ్మల్ని క్షమీంచేందుకు నేనేమైనా చేయ 
గలనేమో” అని చెప్పాడు. *!కనుక మోషే యెహోవా 
దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు 
చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుళ్లి చేసారు. 
ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. 
నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన 
(గంథంలో* నా పేరు తుడిచేయి” అన్నాడు. 





గంథం ఇది బహుశా జీవ (గ్రంథం కావచ్చు. దేవుడు 
తన ప్రజలందరి పేర్టు వ్రాసిన పుస్తకం ఒకటి పెట్టు 

౧ అ 
కుంటాడన్నట్టు ఉంది. 


నిర్గమకాండము 32:33-33:20 


ఫోఅయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు 
వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేరు 
మాత్రమే నా [గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను. 
కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు 
ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత 
నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను 
శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షిం 
చబడుతారు” కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి 
వచ్చాటట్టు యుహోవా చెసాడు. వారు బంగారు 
దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల 
ఆయన అలా చేసాడు. 





నేను మీతో రాను 
అయితే మోషేతో యెహోవా యిలా 
33 అన్నాడు: "ఈజిప్టు నుండి నీవు బయటకు 
తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లి 
పోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని 
నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు 
వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని 
ఇస్తానని నేను చెప్పాను. ? మీకు ముందు వెళ్లడానికి 
ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమోరీ 
యులను, హిత్తీయులను, పెరిజ్టీయులను, హివ్వీయు 
లను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు 
మీ దేశాన్ని విడిచి పెట్టేసేటట్టు బలవంతం చేస్తాను. 
కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. 
కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. 
నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని 
నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.” 
“ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. 
దీని తర్వాత (ప్రజలు నగలు పెట్టుకోలేదు. 
వోర్చిర్రు మొండివారు నేను మీతో కొంచెంసేపు 
ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం 
చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. 
అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచి 
స్తాన” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల 
వారు నగలు ధరించలేదు. కనుక హోరేబు కొండ 
దగ్గర ఇశ్రాయేలు (ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు. 








తాత్కాలిక సన్నిధి గుడారం 

"గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయ 
టకు జరిపాడు మోషే. “సని ్నధి గుడారం” అని మోషే 
దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను 
ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న 
సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది. *ఎప్పుడేనా సరే, 
బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా 
అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడా 


104 


రపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో 
(పవేశించేవరకు అతల గమనించి చూస్తుండేవారు. 
మోషే సన్నిధి గుడారంలోకి వెళ్టినప్పుడల్డా స్తంభంలా 
నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా 
మోషేతో యెహోవా మాట్లాడతాడు. 

0సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని 
చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు 
సాష్ట్రాంగవడేవారు. 11వూషేతో ముఖాముఖీగా 
యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితు 
నితో మాట్లాడినట్టు మోషేతో యెహోవా మాట్టా 
డాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ 
బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడై న యిహూ 
షువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. 
మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యె హూషువ 
సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు. 


యెహోవా మహిమను మోషే చూశాడు 

యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ 
(ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని 
నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. “నీవు నాకు బాగా 
తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను." అని 
నీవు నాతో చెప్పావు. నిజంగా నేను నీకు ఆనందం 
కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను 
నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. 
అలాగె తే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ 
ఉండగలుగతాను. వీళ్లంతా నీ (ప్రజలని జ్ఞాపకం 
ఉంచుకో” నేను తో కూడా వస్తాను నేను 
మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు. 

అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు 
మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండీ 
పంపించి వేయకు. !%5మరియు నా విషయంలో, ఈ 
ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా 
తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు 
మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి 
మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు 
ప్రత్యేకం కాదు.” 

"అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 
“నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ట నాకు ఆనందం 
గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.” 

కీఅప్పుడు మోషే “అలాగైతే నీ మహిమ నాకు 
చూపించు” అన్నాడు. 

19 


cc 


అపుడు యహోవా జవాబిచ్చాడు: నా 
మంచితనం అంతా నీ ముందు నడిచేటట్టు చేస్తాను. 
నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు 
నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, 
దయ నేను చూపెడతాను. %కాని నా ముఖం నీవు 
చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి కూడా బ్రతకలేడు.” 


105 


అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. 
నీవు ఆ బండమీద నిలబడవచ్చు. చనా మహిమ ఆ 
స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద 
సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, 
నా చేతితో నిన్ను కప్పుతాను. అప్పుడు నేను నా 
చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. 
కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.” 


కొత్త రాతి పలకలు 
భా మోషేతో యెహోవా ఇలాగు 
చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు 

రాతి పలకల్గాంటివే మరో రెండు రాతి పలకలు 
తయారు చేయి. మొదటి రెండు రాళ్టమీద రాయబడ్డ 
మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను. *రేపు ఉదయం 
సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ 
కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు. “నీతో ఇంక 
ఏవ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ 
వ్యక్తీ కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ 
పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత 
కూడ మేయకూడదు.” *కనుక మొదటి వాటిలాగే 
మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ 
మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు 
వెళ్ళాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన (ప్రకారమే 
అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే 
తీసుకుని వెళ్ళాడు. మోషే కొండ మీద ఉన్నప్పుడు, 
ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ 
మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహో 
వాను పేరుపెట్టి పిలిచాడు. 

మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా 
అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. 
యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా 
్రేమపూర్చుడు. యెహోవా నమ్ముకోదగినవాడు. 
"వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. 
ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. 
అయితే నేరన్తులను శిక్షించడం యెహోవా 
మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, 
వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, 
మూడు నాలుగు తరాలవరకు శ్రమ అనుభవిస్తారు.” 

కినంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను 
ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు: 9“ ప్రభూ, నా 
విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా 
రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే 
వుము-.చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని 
క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.” 

అప్పుడు యెహోవా చెప్పాడు: కప్పి ప్రజ 
అందరితో నేను ఈ ఒడంబడికను చేస్తున్నాను. భూమి 
మీద ఈ జనం కోసం ఇదివరకు ఎన్నడూ చేయని 


నిర్గమకాండము 33:21-34:21 


అద్భుతకార్యాలు నను చెస్తాను. యెహోవానై న నెను 
మహాఘనుడనని నీతో ఉన్న (ప్రజలు చూస్తారు. నేను 
నీ కోసం చేసే అద్భుత కార్యాలను వారు చూస్తారు. 
ఈ వేళ నీకు నేను ఆజ్ఞాపిస్తున్న విషయాలకు 
లోబడు, నీ శత్రువులు నీ దేశము వదలివెళ్ళి పోయే 
టట్టు నేను వారిని బలవంతం చేస్తాను. అమోరీయు 
లను, కనానీయులను, హిత్తీయుయులను, పెరిజీయు 
లను, హివ్వీయులను, యెబుసీయులను నేను బయ 
టకు వెళ్ళగొడతాను. 'ిజా(గత్తగా ఉండు! నీవు 
వెళ్తోన్న దేశంలో నివసించే (ప్రజలతో ఎలాంటి ఒడం 
బడిక చేయకు. ఆ (ప్రజలతో నీవు ఏదై నా ఒడంబడిక 
చేస్తే, అది నీకు చిక్కు తెచ్చిపెడుతుంది. 

గోఅయితే వారి బలపీఠాలు నాశనం చేయి. వారు 
పూజించే రాళ్లను విరుగగొట్టు. వారి విగ్రహాలను నరికి 
వెయ్యి. *ేమరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను 
ఎల్కానా, రోషముగల యెహోవాను. అది నా పేరు. 
నేను ఎల్కానా, అంటే రోషముగల దేవుడ్ని.” “ఆ 
దేశములో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక 
చేయకుండా జాగ్రత్తగా ఉండు. నీవు గనుక అలా చేస్తే, 
వారు వారి వారి దేవతలను ఆరాధించేటప్పుడు వాళ్లతో 
కలవమని ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు. వాళ్ల బలుల 
మాంసం నీవు తినకుండ జాగ్రత్త పడుము. వారి 
కూతుళ్లు కొందరిని మీ కుమారులకు భార్యలుగా మీరు 
చేసుకుంటారేమో. ఆ కూతుళ్లు తప్పుడు దేవతలను 
సేవిస్తారు. మీ కుమారులు కూడా అలాగే చేసేటట్టు 
వారు నడిపించవచ్చు.” 

గోవి గహాలు చేసుకోవద్దు.” 

కోపులియని రాక్టైల పండుగ ఆచరించు. నేను 
ఇదివరకు మీతో చెప్పిన ప్రకారము పులియచేసే 
పదార్థం లేకుండా తయారు చేయబడిన రొఘ్టైలను 
ఏడు రోజులపాటు తినాలి. నేను ఏర్పరచుకున్న 
అబీబు నెలలో దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు 
ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నెల అది.” 

పోక స్త్రీకి పుట్టిన ప్రథమ శిశువు ఎల్లప్పుడూ 
నాకే చెందుతుంది. మీ పశువులకు, గొర్రెలకు మొద 
టిదిగా పుట్టే పిల్లలు కూడా నాకే చెందుతాయి. *మొద 
టిదిగ పుట్టిన ఒక గాడిదను నీవు ఉంచు కోవాలంటే 
ఒక గొర్రె పిల్లను యిచ్చి నీవు దాన్ని కొనుక్కోవచ్చు. 
అయితే నీవు ఒక గొర్రెపిల్లను యిచ్చి ఆ గాడిదను 
కొనకపోతే, ఆ గాడిదమెడ నీవు విరుగ గొట్టాలి. ప్రథమ 
సంతానమైన నీ కుమారులందరినీ నా దగ్గర్నుంచి నీవు 
కొనాలి. కానుక లేకుండా ఏ మనిషీ నా దగ్గరకు 
రాకూడదు.” 

21*ఆరు రోజులు నీవు పనిచేస్తావు. అయితే ఏడో 
రోజున నీవు విశ్రాంతి తీసుకోవాలి. నాట్టు వేసేట 
ప్పుడు; కోత కోసేటప్పుడు గూడ నీవు విశ్రాంతి 
తీసుకోవాలి.” 





నిర్గమకాండము 34:22-35:14 


22*నీవృ వారాల పండుగ ఆచరించాలి. గోధుమ 
కోతలో నుండి మొదటి గింజల్ని ఈ పండుగకు విని 
యోగించాలి. సంవత్సరాంతములో కోతకాలపు పండుగ 
ఆచరించాలి.” 

2౫“ పత్రి సంవత్సరమూ మూడుసార్దు మీ పురుషు 
లంతా మీ యజమానీ, ఇశ్రాయేలీయుల దేవుడైన 
యెహోవాతో ఉండేందుకు వెళ్ళాలి. 

“మీరు మీ దేశంలోకి వెళ్లినప్పుడు, ఆ దేశంలో 
నుండి మీ శత్రువులను నేను వెళ్లగొట్టి వేస్తాను. మీ 
సరిహద్దులను నేను విశాలం చేస్తాను. మీకు ఇంకా 
భూమి లభిస్తుంది. ప్రతి సంవత్సరం మూడు సార్టు 
మీరు యెహోవా దేవుని ఎదుటకి వెళ్లాలి. ఆ సమ 
యంలో ఎవ్వరూ మీ భూమిని మీ దగ్గర నుండి తీసు 
కునేందుకు ప్రయత్నించరు.” 

బోలి రక్తం నీవు నాకు అర్చిస్తే పులిసిన పదార్థము 
ఏదీ దానితోపాటు అర్చించవద్దు.” 

“పస్కా భోజనంలోని మాంసం ఏ మా(త్రము మరు 
నాటి ఉదయానికి మిగులకూడదు.” 

“పీ కోతలో నుండి మొట్టమొదటి పంట 
యెహోవాకు ఇవ్వాలి. మీ యెహోవా దేవుని ఆలయ 
ములోనికి వాటిని తీసుకొని రావాలి.” 

“మేక పిల్లను దాని తల్లి పాలతో ఎన్నడూ వండ 
కూడదు.” ఫౌోఆప్పుడు మో సషేతో యహోవా, “నేను 
నీకు చెప్పిన విషయాలన్నీ రాయి. నీతోను ఇశ్రా 
యేలు ప్రజలతోను నేను చేసిన ఒడంబడిక విష 
యాలు అవి అన్నాడు. 

25నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే 
యెహోవాతో ఉన్నాడు. అ సమయంలో అతను 
భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఒడంబడిక 
మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల 
మీద మోషే వ్రాసాడు. 





ప్రకాశిస్తున్న మోషే ముఖం 

అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి 
వచ్చాడు. దేవుని ఆజ్ఞలు రాయబడ్డ ఆ రెండు రాతి 
పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యహూ 
వాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ 
ఉండినది. అయితే అది మోషేకు తెలియదు. మోషే 
ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, 
ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని 
దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. 

అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహ 
రోను 'ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు 
వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు. ఆ తర్వాత, 
ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. 
సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన 
ఆజ్ఞలను మోషే వారికి ఇచ్చాడు. *మోషే ప్రజలతో 


29. 


106 


మాట్టాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు 
కప కనా ఎడు. శోయహోవాతో మాట్లాడేందుకు 
ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం 
మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు 
వచ్చియెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రా 
యేలు ప్రజలకు ణన ప్పేవాడు. ఫోనే ముఖం ప్రకా 
శంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసే సవాళ్లు కనుక 
మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల 
యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే 
తన ముఖం పై నుండి * ముసుకును సస వాడుకాదు. 





సబ్బాతు నియమాలు 
నప ప్రజలందర్నీ మోషే సమావేశ 
పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు 
చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను 
మీకు చెబుతాను. 
పోద్దని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే 
ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. 
ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు 
యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే 
వ్యక్తిని చంపెయ్యాలి. సబ్బాతు రోజున మీరు నివ 
సించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు” 


పవిత్ర గుడారము మరియు వస్తువులు 

“ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: 

“యెహోవా ఆజ్ఞాపించినది ఇదే. యెహోవా కోసం 

ప్రత్యేక కానుకలు" సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో 
మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం 
చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం 
తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి. “నీలం, 

ధూమ వర్ణం, ఎరుపు బట్టు. (శ్రేష్టమైన సన్నటి బట్ట, 
మేక బొచ్చు. "ఎరుపు రంగు వేసీన గొర్రె తోళ్లు, 
మంచి చర్మాలు, తుమ్మ కర్ర, దీపాల కోసం ఒలీవ 
నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, 
సువాసన ధూపంకోసం పరిమళ (ద్రవ్యాలు, *లేతపచ్చ 
రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. 
యాజ కులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం 
మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి. 

103 నై పుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపిం 
చిన వీటని ్నంటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన 
వస్తువులు ఇవి): ''పవిత్ర గుడారం, దాని బయటి 
గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డ కర్రలు, 
స్తంభాలు, దిమ్మలు, “ఒడంబడిక పవిత్ర సెట్టు, దాని 
కర్రలు, పెట్టను మూసే దాని మూత, పెష్టై ఉండే 
చోటును కప్పి ఉంచే తెర బల్ల, దాని కర్రలు, బల్ల 
మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొబ్టు, 
"వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప 


107 


స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపా 
నికి నూనె, ధూపం వేసేందుకు బలిపీఠం, దాని 
కర్రలు, అభిషేక తె లం, సువాసనగల ధూప।దవ్యాలు, 
పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే 
తెర, 'అర్బణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి 
తెర, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని 
వస్తువులు, గంగాళం, దాని పీట, ఆవరణపు తెరలు, 
వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర 
“గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, 
మేకులకు కట్టే తాళ్లు, ప పరిశుద్ధ స్థ సలంలో యాజకులు 
ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. “యాజకుడై న అహ 
రోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు 
ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ 
వస్త్రాలు ధరిస్తారు.” 


ప్రజల మహా గొప్ప అర్పణ 

2అప్పుడు (ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లి 
పోయారు. ?'ఇవ్వారి అనుకొన్న ప్రజలంతా వచ్చి 
యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, 
గుడారంలోని సమస్త సామ గి, ప్రత్యేక వస్త్రాలు చేసేం 
దుకు ఈ కానుకలు ప్రయోగించబడ్డాయి. “ఇవ్వాల 
నుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు 
వస్త్రాలూ తెచ్చారు. పిన్నులు, చెవిపోగులు, ఉంగరాలు, 
ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. 
వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. 
ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ. 

2నాఖ్యమైన బట్టు, నీలం, ధూ మవర్షం, ఎరుపు 
బట్ట ఉన్న (ప్రతి వ్యక్తీ వాటిని యెహోవాకోసం 
తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ 
గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు 
ఎవరే నా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు. 
24వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తీ వచ్చి, 
దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మక(ర 
ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా 
ఇచ్చాడు. ోనిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, 
నీలం, ధూమ వర్షం, ఎరుపు బట్టు తయారు చేసింది. 
2సహాయం చేయాలనుకొన | నె! నైపుణ్యంగల స్త్రీలంతా 
మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు. 

పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్ళు 
తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్చు పెవస్తం 
మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి. 2స్పుగంధ 
ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ (ప్రజలు తెచ్చారు. 
సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తెలం, దీపాల 
నూనె కోసం ఉపయోగించబడ్డాయి. 

బీసహాయం చేయాలనుక్‌ న్న ఇశ్రాయేలు ప్రజ 
లంతా యెహోవాకు కానుకలు తెచ్చారు. ఈ కాను 
కలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలను కొన్నారు 











నిర్గమకాండము 35:15-36:7 


గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు 
యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ 
కానుకలు ఉపయోగించబడ్డాయి. 


బెసలేలు, అహోలియాబు 
అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: 
“చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊర్‌ కుమా 
రుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. 
(హోరు కుమారుడు ఊర్‌. *'బెసలేలును యెహోవా 
తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయ 
డానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు. 
అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో 
వస్తువులు చేయగలడు. *ే ప్రశస్తమైన రాళ్లను రత్నాలను 
చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపనిచేసి అన్ని 
రకాల వస్తువులు తయారు చేయగలడు. ఇతరులకు 
నేర్చించగల నైపుణ్యాన్ని బెనలేలుకు, అహోలీ 
యాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి 
చెందిన అహీసామాకు కుమారుడు అహోలియాబు). 
35 అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక వైపు 
ణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్రవాని పనులు, 
లోహపు పనులు వారు చేయగలరు. సీలం, ధూమ 
వర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుటా పని 
వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.” 
36. “కనుక బెసలెలు, అహోలియాబు, ఇంకా 

నె వై పుణ్యంగల పురుషులందరూ యహోవా 
ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తారు. ఈ పరిశుద్ద స్థలం 
నిర్మించేందుకు అవసరమైన వాటిన్నింటిన్‌ చేయ 
టానికి అవసరమైన జ్ఞానం, అవగాహన దేవుడు ఈ 
మనుష్యులకు ఇచ్చాడు.” 

తర్వాత బెనలోలును, అహోలియాబును, 
యెహోవా వె పుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను 
మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్రంతా 
వచ్చారు. 

ఇ శాయేలు (ప్రజలు కానుకగా తెచ్చిన వస్తు 
వులన్నింటినీ మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. 
పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు 
ఉపయోగించారు. (ప్రతి ఉదయం ప్రజలు కానుకలు 
తెస్తున్నారు. 

“చివరకు నిపుణలైన పని వాళ్లు ఒక్కొ క్కరు, ఆ 
పవిత స్థ సలంలో వారు చేస్తున్న ' పని వ పెట్టి, 
పూ శ్నభ్రో మాట్లాడటానికి. వెళ్తారు. ఫో పజలు 
కానుకలను విపరీతంగా తెచ్చేసారు. గుడారం పని 
ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే 
ఉంది” అన్నారు వారు. 

అప్పుడు, “ఇంక ఏ సస్రీగాని, పురుషుడుగాని 
గుడారం కోసం ఏ విధమెన కానుకా తీసుకురాకూడదు” 
అని బస అంతటకీ మోషే కబురు చేసాడు. "పవిత్ర 


3 


నిర్గమకాండము 36:8-37:4 


స్థలానికి అవసరమెన దానికంటే ఎక్కువ వస్తువులను 
ప్రజలు సిద్ధం చేసారు. 


పవిత్ర గుడారం 

కీఅప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు 
చేయటం మొదలు పెట్టారు. నీలం, ఎరుపు సన్నని 
నారబట్టతో పది తెరలు వారు చేసారు. రెక్కలు గల 
కెరూబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి 
పెట్టారు. “ప్రతి తెరా ఒకే కొలత. అది 14 గజాలు 
పొడువు, 2 గజాల వెడల్పు. 19అయిదు తెరలు కలిపి 
ఒక భాగంగాను మిగిలిన అయిదు ముక్కలు కలిపి 
మరో భాగంగాను కలపబడ్డాయి. “తర్వాత మొదటి 
అయిదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం 
గుడ్డతో ఉంగరాలు చేస్తారు. మరో అయిదు ముక్కల 
భాగానికి కూడ అలానేచేస్తారు. 12 ఒక భాగంలో చివరి 
తెర మీద 50 ఉంగరాలు మరో భాగంలో చివర తెర 
మీద 50 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు ఒక 
దానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి. అప్పుడు 
వారు 50 బంగారు ఉంగరాలు చేసారు. రెండు తెరలను 
ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు 
ఉపయోగించారు. అందుచేత గుడారం మొత్తం పవిత్ర 
స్థలంగా కలపబడింది. 

అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక 
వెంట్రుకలతో 11 తెరలను పనివారు తయారు చేసారు. 
15మ్పైత్తం 11 తెరలు ఒకే కొలత గలవి. వాటి పొడువు 
15 గజాలు వెడల్పు 2 గజాలు. అయిదు తెరలను 
ఒక భాగంగా కలిపి కుట్టారు. పనివాళ్లు తర్వాత ఆరు 
తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు.''మొదటి 
భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు 
అమర్చారు. మరో భాగంలోని చివరి తెర అంచుకు 
50 ఉంగరాలు అమర్చారు. కక రెండు భాగాలను 
ఒక్కటిగా కలిపేందుకు 50 ఇత్తడి కొలుకులను పని 
వారు తయారు చేసారు. తర్వాత గుడారానికి ఇంకా 
రెండు పై కప్పులను వారు తయారు చేసారు. ఒక 
పై కప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోను, 
మరా కటి నాణ్యమైన తోలుతోను చేయబడ్డాయి. 

2తరాత తుమ్మ కర్రతో పనివారు పలకలు 
చేసారు. ”' ఒక్కో పలక పొడువు 15 అడుగులు 
వెడల్పు 27 అంగుళాలు. “ఒక్కో పలక అడుగున 
పక్క పక్కగా రెండు కొక్కీలు ఉన్నాయి. పవిత్ర 
గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటీ ఇలాగే చేయబడింది. 
బోగిడారం దక్షిణ భాగానికి 20 చ్మటాలను వారు 
తయారు చేసారు. ఆ తర్వాత ఈ 20 చట్రాల 
కింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. 
(ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల 
కింద ప్రతి పక్కా కర్రలు, ఒక దిమ్మ. ఫోగుడారం 
అవతలి వైపుకు (ఉత్తరం వైపు) కూడా వారు 20 





108 


పలకలు చేసారు. ఒక్కో చట్రం కిందా రెండేసి 
చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు. పవిత్ర 
గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు 
పలకలు అతడు చేసాడు. *పవిత్ర గుడారం వెనుక 
వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. 
జరా చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి. 
పై భాగాన అది జతచేయబడ్డ ఉంగరంలో అమర్చ 
బడ్డాయి. (ప్రతి మూలకూ అతడు ఇలాగే చేసాడు. 
కనుక పవిత్ర గుడారం పశ్చిమాన 8 చ(ట్రాలు, 16 
వెండి దిమ్మలు అంటే ఒక్కో చటం కింద రెండేసి 
దిమ్మలు ఉన్నాయి. 

తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు 
చేసాడు-పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ 
కర్రలు, * “పవిత్ర గుడారం రెండో పక్కకు 5 అడ్డ 
కర్రలు, గుడారం వెనుక పక్కకు 5 అడ్డ కరలు. 
ఫోఒకో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా 
అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు. 
315 చట్రాలను బంగారంతో అతడు తాపడం చేసాడు. 
అడ్డ కర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను 
అతడు చేసాడు. 

తర్వాత అతి పవిత్ర స్థలంయొక్క ప్రవేశ ద్వారా 
నికి తెరను వారు చేయటానికి నాణ్యమైన సన్నని 
నారబట్టు, నీలం, ఎరుపు, ధూమ వర్షపు బట్టు వారు 
ఉపయోగించారు. నాణ్యమైన బట్టమీద కెరూబుల 
చిత్రాలను అతడు కుట్టాడు. తుమ్మ కర్రతో నాలుగు 
స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. ఆ 
స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. ఆ స్తంభా 
లకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు. 
ఫతర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు 
తయారు చేసారు. నాణ్యమైన బట్టు, నీలం, ధూమ 
వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. ఆ 
బట్ట మీద చిత్ర పటాల బుటాపని వారు చేసారు. 
ఫోతర్వాత ఈ తెరకోసం అయిదు స్తంభాలు, కొక్కీలు 
వారు చేసారు. స్తంభాల శిఖరాలకు, తెరల కడ్డీలకు 
అతడు బంగారు తాపడం చేసాడు. స్తంభాలకు అయిదు 
ఇత్తడి దిమ్మలను వారు చేసారు. 


ఒడంబడిక సెట్టు 

37 తుమ్మ కరతో పవిత్ర పట్టను బెసెలేలు 

చేసాడు. ఆ పెట్ట పొడవు 45 అంగుళాలు, 
వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు, పెట్ట 
లోపల, బయట స్వచ్చమైన బంగారంతో అతడు 
తాపడం చేసాడు. తర్వాత పెట్టు చుట్టూ బంగారు 
నగిషీబద్ద కట్టూడు. 3ేబంగారు ఉంగరాలు నాలుగు చేసి 
నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్ట మోయ 
టానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో 
ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి. “తర్వాత పెట్టను 


109 


మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో 
వ ఆ కర్రలకు స్వచ్చమైన బంగారం తాపడం చేసాడు. 

పెబ్టకు ఒక్కో గ్‌ ఉంగరాల గుండా కర్రలను 
దూర్చి పెల్టాడు. తర్వాత స్వచ్చమైన బంగారంతో 
అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, 
వెడల్పు 27 అంగుళాలు. "తర్వాత బెసలేలు కొట్టబడ్డ 
బంగారంతో రెండు కెరూబులను చేసాడు. ఆ కెరూబు 
లను మూత కొనల మీద ఉంచాడు. ఒక కొనమీద 
ఒక కెరూబును, మరో కొనమీద మరో కెరూబును 
ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూ 
బులు మూతతో కలిపి చేయబడ్డాయి. *కెరూబుల 
రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల 
రెక్కలు పెట్టను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురె 
దురుగా మూతను చూస్తూ ఉన్నాయి. 


ప్రత్యేక బల్హ 

“తర్వాత అతడు తుమ్మ క్ష్‌రతో బల్లను చేసాడు. 
ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, 
ఎత్తు 27 అంగుళాలు. !'అతడు ఆ బల్లను బంగారంతో 
తాపడం చేసాడు. బల్ల నాలుగు (ప్రక్కల బంగారు 
నగిషీబద్ద చేసాడు. 'అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ 
మూడు అంగుళాల చటం చేసాడు. ఆ చట్రం మీద 
బంగారు నగీషీబద్దను అతడు ఉంచాడు. "అప్పుడు 
అతడు ఆ బల్లికు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. 
నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు 
అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి. *ేఉంగ 
రాలను బల్ల పై భాగంలో చట్రానికి దగ్గరగా అతడు 
పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను 
ఉంగరాలు పట్టి ఉంచుతాయి. తర్వాత బల్లలను 
మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర 
ఉపయోగించి చేసిన, ఆ కరలకు స్వచ్చమైన బంగారు 
పూత పూసాడు. "అప్పుడు బల్ల మీద ప్రయోగించే 
వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము 
పోసేందుకు పళ్లాములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు 
అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్చమైన బంగా 
రంతో తయారు చేయబడ్డాయి. 


దీప స్తంభం 

“తర్వాత అతడు దీపస్తంభం చేసాడు. స్వచ్చమైన 
బంగారం ఉపయోగించి, దాని దిమ్మను, స్తంభాన్ని 
తీర్చిదిద్దాడు. తర్వాత పువ్వుల్లా కనపడే గిన్నెలు 
చేసాడు. గిన్నెలకు మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. 
అన్నీ స్వచ్చమైన బంగారంతోనే చేయబడ్డాయి. ఈ 
వస్తువులన్నీ ఒకే భాగంగా కలుపబడ్డాయి. దీపస్తంభం 
ప్రక్కల్లో ఆరు కొమ్మలు ఉన్నాయి. ఒక పక్క మూడు 
కొమ్మలు, మరో పక్క మూడు కొమ్మలు ఉన్నాయి. 
ఒక్కో కొమ్మకు మూడేసి బంగారు పూలున్నాయి. 


నిర్గమకాండము 37:5-38:3 


ఈ పూలు బాదం పూలవలా చేయబడ్డాయి. వాటికి 
మొగ్గలు, రేకులు ఉన్నాయి. 20బంగారంతో చేయబడ్డ 
నాలుగు పూవులు దీపస్తంభపు కాండానికి ఉన్నాయి. 
అవి కూడా మొగ్గలు, రేకులతో బాదం పూవుల్లానే 
ఉన్నాయి. *ఆరు కొమ్మలు రెండేసి చొప్పున మూడు 
భాగాలుగా ఉన్నాయి. ఒక్కో కొమ్మ విభాగం కింద 
ఒక్కో మొగ్గ ఉంది. మొగ్గలు, కొమ్మలు, దీపస్తంభం 
అన్నీ స్వచ్చమైన బంగారంతో చేయబడ్డాయి. ఈ 
బంగారం అంతా కొట్టబడి, ఒకే భాగంగా చేయబడింది. 
బక దీపస్తంభానికి అతడు ఏడు దీపాలు చేసాడు. 
తర్వాత అతడు పళ్లెం, పట్టకారులు చేసాడు. సమస్తం 
స్వచ్చమైన బంగారంతో చేయబడింది. 24దీపస్తంభం, 
దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 
75 పాన్ల స్వచ్చమైన బంగారం ఉపయోగించాడు. 


ధూప వేదిక 

25ధ్రూప్రం వేసేందుకు అతడు ధూప వేదిక చేసాడు. 
తుమ్మ కర్రతో అతడు దీన్ని చేసాడు. వేదిక చతుర 
ప్రాకారం. దాని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18 
అంగుళాలు, ఎత్తు 36 అంగుళాలు. వేదిక మీద నాలుగు 
కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క మూలను ఒక్కొక్క 
కొమ్మ ఉంది. ఈ కొమ్మలు వేదికతో కలిపి ఒకే 
భాగంగా చేయబడ్డాయి. *పై భాగం, అన్ని ప్రక్కలు, 
కొమ్మలకీ అతడు బంగారు తాపడం చేసాడు. తర్వాత 
అతడు బలిపీఠం చుట్టూ బంగారు నగిషీబద్ద చేసాడు. 
27బలిపీఠానికి అతడు రెండు బంగారు ఉంగరాలు 
చేసాడు. బలిపీఠం నగిషీబద్దకు అడుగు భాగాన ఒక్కో 
ప్రక్క ఒక్కోటిగా బంగారు ఉంగరాలను అమర్చాడు. 
వేదికను మోసే కర్రలను ఈ బంగారు ఉంగరాలు 
పట్టి వుంచేవి. స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, 
బంగారం తాపడం చేసాడు అతడు. 

పోతర్వాత అభిషేకించే పవిత్ర తైలం చేసాడు. 
స్వచ్చమైన పరిమళ వాసనగల ధూపం కూడ అతడు 
చేసాడు. అత్తరు చేసే నైపుణ్యంగల ఒకని చేత ఇవన్నీ 
చేయబడ్డాయి. 


దహన బలులకు పీఠం 

3 8 తర్వాత బెసలేలు బలిపీఠం కట్టాడు. ఇది దహన 

బలులను దహించటానికి ఉపయోగించిన బలి 
పీఠం. తుమ్మ కర్రతో అతడు బలిపీఠం చేసాడు. బలి 
పీఠం చతురస్రం, దాని పొడవు ఏడున్నర అడుగులు, 
వెడల్పు ఏడున్నర అడుగులు, ఎత్తు నాలుగున్నర 
అడుగులు. *ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు 
చేసాడు. కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు 
చేసాడు. తర్వాత అతడు దాన్నంతటినీ యిత్తడితో 
తాపడం చేసాడు. "తర్వాత బలిపీఠం మీద ఉప 
యోగించే పరికరాలు అన్నింటినీ అతడు చేసాడు. 


నిర్గమకాండము 38:4-31 


బిందెలు, గరికులు, గిన్నెలు, ముల్టు గరిటలు, నిప్పు 
పాత్రలు అతడు చేసాడు. “తర్వాత అతడు బలిపీఠం 
కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేసాడు. 
ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది. బలిపీఠం అడుగున 
అంచు కింద ఉంచబడింది. అది అడుగు భాగాన కింద 
నుండి బలిపీఠం లోనికి సగం వరకు వుంది. తర్వాత 
ఇత్తడి ఉంగరాలు చేసాడు. బలిపీఠాన్ని మోసే కర్రలను 
పట్టి వుంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించ 
బడ్డాయి. ఆ ఉంగరాలకు ఇత్తడి జల్హిడ నాలుగు మూల 
లను అతడు అమర్చాడు. తర్వాత అతడు తుమ్మ 
కర్రతో కర్రలు చేసి, వాటిని యిత్తడితో తాపడం 
చేసాడు. "ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు అతడు. 
బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీఠాన్ని మోసేం 
దుకు ఉపయోగించబడ్డాయి. బలిపీఠం చేయడానికి 
అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు. బలి 
పీఠం లోపల ఖాళీ in వుంది. దాని దిమ్మను 
అతడు ఇత్తడితో చేసాడు. స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దా 
లను అతడు ఉపయోగించాడు. సమావేశ గుడార 
(ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు. 


పవిత్ర గుడారం చుట్టూ ఆవరణ 

*తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేసాడు. 
దక్షిణం వైపు తెరల పొడవు 50 గజాలు. “0ద్రక్షిణం 
వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. 
ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. ఆ స్తంభాలు 
20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, 
కరలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి. !! ఆవరణ 
ఉత్తరం వై పుకూడ దక్షిణం వై పులాగే ఉంది. 20 ఇత్తడి 
దిమ్మల మీద 20 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకు, 
కరలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి. 'ఆవరణ 
పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 
10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కములు 
బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. 

“ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 
గజాలు వెడల్పు, ప్రవేశానికి ఒక (ప్రక్క ఏడున్నర 
గజాలు పొడవు గల ఒక తెర ఉంది. ఆ తెరకు మూడు 
స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. “ప్రవేశానికి 
మరో పక్క ఇంకో తెర ఉంది. దాని పొడవు కూడ 
ఏడున్నర గజాలు. ఆ తెరకు కూడా మూడు స్తంభాలు 
మూడు దిమ్మలు ఉన్నాయి. "ఆవరణ చుట్టూ ఉన్న 
తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి. గొస్తంభా 
లకు దిమ్మలు షిత్తడితో చేయబడ్డాయి కొక్కెములు, 
తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖ 
రాలు కూడ వెండితో తాపడం చేయబడ్డాయి. ఆవరణ 
లోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డలతో కలుపబడ్డాయి. 

నీలం, ఎరుపు ధూమ్రవర్హం బట్టు, నాణ్యమైన 
సన్నని నార బట్టతో ఆవరణ ప్రవేశానికి తెర చేయ 


110 


బడింది. నిపుణుడు వీటన్నింటినీ కలిపి కట్టాడు. ఆ 
తెర 10 గజాలు పొడవు, రెండున్నర గజాలు ఎత్తు 
ఉంది. ఆవరణలో తెరల వలే అవి కూడ అదే ఎత్తు 
ఉన్నాయి. 19ఆ తెర నాలుగు స్తంభాలు, నాలుగు 
ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది. *0స్తంభాల 
మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి. స్తంభాల 
శిఖరాలు, బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి. 

పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) తయారు 
చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసి 
పెట్టమని లేవీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు. అహ 
రోను కుమారుడు ఈతామారు ఈ “జాబితా బాధ్యత 
వహించాడు. 

22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన నమస్తాన్నీ 
యూదా వంశావు హూరు కుమారుడ న ఊరి 
కుమారుడు బెసలేలు తయారు చేసాడు. ఇంకా దాను 
వంశాపు అహీమాసాకీ కుమారుడు అహోలీయాబు 
అతనికి సహాయం చేసాడు. అహోలీయాబు నిపు 
ణుడు, నమూనాలు గీయగలడు. గ్రేషమైన నారబట్ట 
లతో నీలం, ఎరుపు ధూమ్ర వర్ణంగల బట్టతో బుటా 
పని చేయగలవాడు అతడు. 

పోవవిత గుడారం కోసం రెండు టన్నులకంబే 
ఎక్కువ బంగారం యెహోవాకు అర్పణగా ఇవ్వ 
బడింది. (ఆలయపు అధికారిక కొలత (ప్రకారం ఇది 
తూచబడింది.) 

2 ప్రజలు మూడుముప్పావు టన్నులకు మించి 
వెండిని యిచ్చారు. (ఇది ఆలయపు అధికారిక కొలత 
(ప్రకారం తూచబడింది.) ఇరవై సంవత్సరాలు, 
అంతకు పె బడ్డ మగవాళ్లందరినీ లెక్కించారు. మొత్తం 
603.550 మంది మగవారున్నారు. వారిలో (ప్రతి 
ఒక్కడు ఒక వెండి బాకా (అరతులం వెండి) పన్ను 
చెల్లించాలి. (ఒక వెండి బాకా అంటే అధికారిక కొలత 
ప్రకారం ఒక అరతులం.) *అందులో మూడు 
ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు 100 
దిమ్మలు చేసేందుకు, తెరచేసేందుకు వినియోగించ 
బడింది. ఒక్క దిమ్మకు 75 పౌన్ల వెండి వారు ఉప 
యోగించారు. *కొక్కెములు, తెరల కడ్డీలు చేయ 
టానికి, స్తంభాలకు వెండి తాపడం చేయటానికి మరో 
50 పౌన్హ వెండి ఉపయోగించబడింది. 

29౪ తడ్డి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహె 
వాకు ఇవ్వబడీంది. సన్నిధి గుడార 'ప్రవేశం దగ్గర 
దిమ్మలు చేయటానికి ఆ ఇత్తడి ఉపయోగించ బడింది. 
బలిపీఠం, ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి 
ఉపయోగించారు. బలిపీఠం కోసం పరికరాలు, పాత్రలు 
అన్నీ చేయటానికి కూడా ఇదే ఇత్తడి వాడబడింది. 
[ఆవరణ చుట్టూ తెరల దిమ్మలు చేసేందుకు, ప్రవేశం 
దగ్గర తెరల దిమ్మలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి 
వాడబడింది. పవిత్ర గుడారానికి, ఆవరణ చుట్టూ ఉన్న 





111 


తెరలకూ కావల్సిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడి 
ఉపయోగించబడింది. 


యాజకుల ప్రత్యేక వస్త్రాలు 
స 0. పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేట 
ప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు 
సేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్గంగల బట్టను 
ఉపయోగించారు. మోషేకు యా హూవా ఆజ్ఞా 
పించిన (ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక 
వ్రాలు తయారు చేసారు. 


ఏఫోదు 

బంగారు తీగ, (శ్రేష్టమైన బట్ట, నీలం, ఎరుపు, 
ధూమవర్లం గల బట్టతో అతడు ఏఫోదును చేసాడు. 
బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత 
బంగారాన్ని పొడవై న తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, 
ధూమ వరంగల బట్టు, నాణ్యమైన బట్టతో బంగారాన్ని 
కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని. 
*ఏఫోదుకు భుజభాగాలను వారు చేసారు. ఈ భాగాలు 
బట్టు అంచులకు బిగించబడ్డాయి. అప్పుడు అన్ని 
భాగాలు కలిసి కట్టబడ్డాయి. దట్టి కూడ ఆలాగే చేయ 
బడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు 
కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినై 
బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ 
వరం బట్టలతో అది చేయబడింది. 

రత్నాలను బంగారపు జవలలో పనివాళ్లు పొదిగిం 
చారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై 
చెక్కారు. "తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నా 
అను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో 
ఒక్కొక్కరికి ఒక్కో రత్నం నూచనగా ఉంది. 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయ 
బడింది. 


న్యాయతీర్చు పైవస్తం 

తర్వాత న్యాయతీర్పు పైవస్తం బెసలేలు చేసాడు. 
నిపుణుని పనిగా అది చేయబడింది. బంగారు దారాలు, 
నీలం, ఎరుపు, ధూమవర్లం బట్టలతో అది చేయ 
బడింది. *న్యాయతీర్పు పైవ(స్తం చతురస్రంగా ఉంది, 
రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగు 
ళాలు, వెడల్పు 9 అంగుళాలు. తర్వాత పనివాళ్లు 
అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దాని మీద 
పెట్టారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, 
మరకతం ఉన్నాయి. రెండవ వరుసలో పద్మరాగం, 
నీలం, సూర్యకాంతమణి వున్నాయి. మూడవ వరు 
నలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం 
వున్నాయి. "నాలుగవ వరుసలో రక్తవర్గపు రాయి, 
సులిమానిరాయి, సూర్యకాంతం ఉన్నాయి. ఈ రత్నా 


నిర్గమకాండము 39:1-28 


లన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి. “ఒక పనివాడు 
ఒక ముద్రను చేసినట్టు, ఇశ్రాయేలు కుమారుల పేరు 
ఈ పన్నెండు రాళ్లమీద చెక్కబడ్డాయి. ఇశ్రాయేలు 
కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద 
ఉంది. 

'న్యాయతీర్చు పైవస్తం కోసం స స్వచ్చమైన బంగా 
రంతో ఒక గొలుసు చేయబడింది. అది తాడుతో 
అల్లిక చేయబడింది. 'పనివాళ్టు రెండు బంగారు 
దిమ్మలు, రెండు బంగారు ఉంగరాల చేసారు. న్యాయ 
తీర్పు వస్రం పై భాగంలోని రెండు మూలల్లో బంగారు 
ఉంగరాలు రెండు పెట్టారు. "తర్వాత బంగారు గొలు 
సులు రెంటిని న్యాయతీర్చు వస్త్రానికి మూలల్లో రెండు 
ఉంగరాలకు కట్టారు. బంగారు తాళ్ల అవతలి కొనలను 
రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట 
భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు. 
తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు 
చేసి, ఏఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు. 
ఏఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను 
పెట్టారు. చోభుజభాగాల ముందర అడుగు భాగంలో 
కూడా రెండు బంగారు ఉంగరాలను వారు పెట్టారు. 
ఏఫోదు దట్టేకి పై గా బిగింపు కూర్చునకు దగ్గరగా ఈ 
ఉంగరాలు ఉన్నాయి. **తర్వాత నీలి (దారంతో అల్లిన 
బట్టు) దట్టీతో తీర్చు పతకపు ఉంగరాలను ఏఫోదు 
ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్చు పతకం నడి 
కట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా 
ఆజ్ఞాపించినప్టే వాళ్లు ఇవన్నీ చేసారు. 


యాజకులకు ఇతర వస్త్రాలు 

తర్వాత ఏఫోదు అంగీని వారు తయారు చేసారు. 
నీలం గుడ్డతో దాన్ని తయారు చేసారు. అది ఒక 
నిపుణుని పనితనం. అంగీ మధ్యలో ఒక రంధ్రం 
ఉంది, ఆ రంధ్రం చట్టు ఒక గుడ్డ ముక్క కట్టబడింది. 
ఆ గుడ్డ ముక్క గోటు. ఆ రంధ్రం చినిగి పోకుండా 
ఉంచుతుంది. 

తర్వాత నాణ్యమైన బట్టు నీలం, ఎరుపు ధూమ 
వర్గపు నారబట్ట ఉపయోగించారు. అంగీ అడుగు భాగానికి 
చుట్టూరా దానిమ్మలను కట్టారు. తర్వాత స్వచ్చమైన 
బంగారంతో గంటలను వారు చేసారు. అంగీ అడుగు 
భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు 
కట్టారు. అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, 
దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దాన్‌ మ్మ మధ్య ఒక 
గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించి 
నట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసే సీటప్పుడు 
ఈ 4 అంగీని ధరించేవాడు. 

27అహరోనుకు, అతని కుమారులకు చొక్కాలను 
పనివారు తయారు చేనార, నాణ్యమైన బట్టతో ఈ 
చొక్కాలు చేయబడ్డాయి. **ఇంకా పనివాళ్లు నాణ్యమైన 


నిర్గమకాండము 39:29-40:13 


బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, 
ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు 
తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని 
తయారు చేసారు. నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, 
ధూమ వర్గంగల బట్టతో నడికట్టును వారు తయారు 
చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. 
యెహోవా ఆజ్ఞాపించినష్టే ఇవన్నీ చేయబడ్డాయి. 
తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద 
తయారు చేసారు. దాన్ని స్వచ్చమైన బంగారంతో 
వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు 
పవిత్రం.” అనే మాటలు వ్రాసారు. *'తర్వాత వాళ్లు 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఆ బంగారు 
బద్దకు ఒక నీలసూూత్రం కట్టి దాని తలపాగాకు కట్టారు. 


పవిత్ర గుడారాన్ని మోషే తనిథీ చేయటం 

కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపో 
యింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నళ 
ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు. కోతర్యాత పవిత్ర 
సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. 
గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి 
చూపించారు. ఉంగరాలు, చటాలు, కమ్ములు, 
స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు. 
ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు 
చేయబడిన గుడారపు పై కప్పును వారు అతనికి చూపిం 
చారు. పొష్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు 
అతనికి చూపించారు. మరియు ఢ్రష్ట ష్టమైన తోలుతో 
చేయబడ్డ పవి త్రస్థల (ప్రవేశానికి వస “తెరను కూడా 
అతనికి మూపిందారు. 

ఎ5ఒడంబడిక పెట్టను వారు మోషేకు చూపించారు. 
ఆ పెబ్జను మోసే సీందుకు ఉపయోగించే కర్రలను, 
పెట్టను మూసివుంచే మూతను వారు అతనికి చూపిం 
చారు. బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని 
ప్రత్యేక రొహ్టైను వారు మోషేకు చూపెట్టారు. 
"స్వచ్చమైన “బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, 
దాని మీద దీపాలను వారు మో వక్రం చూపించారు. 
దీపాలకు ఉపయోగించే నూనె, సతర వస్తువులన్నిం 
టిని వారు మోషేకు చూపించారు. బంగారు బలిపీఠం, 
అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు 
ప్రవేశాన్ని ఇ మూసి వుంచే తెరను వారు అతనికి చూపిం 
చారు. *ిఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు 
అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉప 
యోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. 
బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు 
మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళంకింద ఉండే 
దిమ్మను వారు అతనికి చూపించారు. “ఆవరణలో 
స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు 
వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే 


112 


తెరను వారు అతనికి చూపించారు. తాళ్తను, పవిత్ర 
గుడారపు మేకులను వారు అతనికి చూపించారు. పవిత్ర 
గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటిని 
వారు అతనికి చూపించారు. **తర్వాత పవిత్ర 
గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు 
చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. 
యాజకుడై న అహరోను, అతని కుమారుల కోసం 
తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి 
చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు 
ఆ వస్త్రాలు ధరించారు. 

“సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రా 
యేలు ప్రజలు ఈ పని అంతా చేసారు. “*ప్పని అంతటినీ 
మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా 
యెహోవా ఆజ్ఞాపించినట్టు పని జరిగినట్టు మోపే 
చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు. 


పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు 
అప్పుడు మోషేతో యహోవా యిలా 
40 చెప్పాడు: మొదటి నెల మొదటి రోజున 
పవిత్ర గుడారాన్ని నిలబెట్టు. ఒడంబడిక పెట్టును 
సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టను 
కప్పివేయి. “తర్వాత బల్లను లోపలికి తీసుకురా. 
బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. 
తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు. *ధూపా 
ర్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, 
ఒడంబడిక పెట్టకు ముందర ఈ వేదికను పెట్టు. 
తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి. 
పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి 
ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు. "ఈ 
బలిపేఠానిక్తి సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. 
గంగాళంలో నీళ్లు పోయాలి. ఆవరణ చుట్టూ తెరలు 
తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెర 
వేయాలి. 

కో అభిపే షేకతై లం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, 
అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల 
మీద నీవు తెలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం 
చేస్తావు. 10ద్రవాన బలులను దహించే బలిపీఠాన్ని, 
అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభి 
'షేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది 
అతి పరిశుద్ధంగా ఉంటుంది. '1తర్వాత గంగాళాన్ని, 
దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను 
పవిత్రం చేసేందుకు ఇలా చేయి. 

“అహరోనును, అతని కుమారులను సన్నిధి 
గుడారం (ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు 
స్నానం చేయించాలి. తర్వాత అహరోనుకు ప్రత్యేక 
వస్త్రాలను తొడిగించారి. తైలంతో అతన్ని అభిషేకించి 
అతన్ని పవిత్రంచెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా 





113 


సేవచేయగలడు. తర్వాత అతని కుమారులకు 
వస్త్రాలు తొడిగించారి. వాళ్ల తండ్రిని నీవు అభి 
మేకించినప్టు కుమారులను కూడా అభిషషేకించు. 
అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయ 
గలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజ 
కుల వుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము 
యాజకులుగా కొనసాగుతారు.” 15మోషే యహూ 
వాకు విధేయుడయ్యాడు. యెహోవా తనకు ఆజ్ఞాపిం 
చిన దానంతటి ప్రకారం అతడు చేసాడు. 

కనుక సరైన సమయంలో పవిత్రగుడారం నిల 
“బెట్టబడింది. వారు ఈజిప్టు విడిచిన తర్వాత అది 
రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు. 
సోయెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే 
నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద 
పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చ్మటాలను 
పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభా 
లను నిలబెట్టాడు. ఆ తర్వాత పవిత్ర గుడారం 
కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు 
మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా 
ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు. 

“0దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడం 
బడిక పెబట్టలో మోషే పెట్టాడు. ఆ పెబ్టకు కర్రలను 
మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టకు మూత 
పెట్టాడు. ?'తర్వాత ఆ పవిత్ర పెట్టను గుడారంలోకి 
మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర 
వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టును 
మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన 
ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు. తర్వాత 
సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం 
ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) 
తెరముందర అతడు దీన్ని పెట్టాడు గెతర్వాత 
యెహోవా సన్నిధిలో బల్ల మీద రొఘ్టైను అతడు 
పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు 
దీన్ని చేసాడు. తర్వాత మోషే. దీపస్తంభాన్ని సన్నిధి 
గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్హకు ఎదుట 
అతడు దీపస్తంభం పెట్టాడు. తర్వాత యెహోవా 
సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. 
యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని 
చేసాడు. 

26శ్రర్వ్యాత బంగారపు ధూపవేధికను సన్నిధి గుడా 
రంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర 
అతడు పెట్టాడు. “తర్వాత ఆ బంగారు బలిపీఠం 


నిర్గమకాండము 40:14-38 


మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. 

యెహోవా తనకు ఆజ్ఞాపించినష్టే అతడు దీన్ని 
చేసాడు. తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే 
తెర వేసాడు. 

పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర 
దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. 

అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపఠం 
మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ 
కూడ అతడు అర్చించాడు. యెహోవా అతనికి ఆజ్ఞా 
పించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు. *తర్వాత 
మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం 
ఉంచాడు కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు. 
31మ్రాషే అహరోను, అహరోను కుమారులు వారి 
కాళ్ళుచేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉప 
యోగించారు. =]వారు సన్నిధి గుడారంలో ప్రవేశించి 
నప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని 
సమీపించిన ప్రతిసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన (ప్రకారం వాళ్లు 
ఇలా చేసారు. 

ఫోతర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే 
తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని 
పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను 
వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా 
తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు. 


యహోవా వమహివు 

31అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని 
ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ 
పవిత్ర గుడారాన్ని నింపివేసింది. ఆ మేఘం పవిత్ర 
గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని 
నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో 
(ప్రవేశించలేక పోయాడు. (ప్రజలు ఎప్పుడు సాగి 
పోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి 
మేఫఘుం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం 
మొదలు పెట్టేవారు. *అయితే ఆ మేఘం పవిత్ర 
గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే 
ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు 
ఆ సలంలోనే ఉండిపోయారు. 

కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర 
గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ 
మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా 
ప్రయాణం చేస్తునప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు. 


114 


లేవీయకాండము 


బలులు, అర్పణల నియమాలు 

యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడా 

రంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా 
అన్నాడు: ఇ శాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవ 
రైనా యిహూవాకు అర్బణ తెచ్చినప్పుడు, ఆవుల 
మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని 
దానిని తీసుకొని రావాఠి. 

పోఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని 
దహనబలిగా అర్చిస్తుంటే, అది నిర్జోషమైన గిత్తయిో 
వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం 
దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ 
అర్పణను అంగీకరిస్తాడు. *ఈ వ్యక్తి ఆ గిత్త తలమీద 
తన చేయి పెట్టాలి. ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా 
ఆ దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు. 

ఆ వ్యక్తి యొక్క గిత్తను యెహోవా ఎదుట 
వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజ 
కులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి 
గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని 
వారు చిలకరించాలి. అతడు ఆ పశువు చర్మాన్ని 
ఒలిచి, ఆ పశువును ముక్కలుగా నరకాలి. "'యాజకు 
లైన అహరోను కుమారులు బలిపీఠం మీద కజబ్టలు, 
నిప్పు ఉంచాలి. *ీయాజకులై న అహరోను కుమారులు 
ఆ ముక్కలను (తల, కొవ్వు) కట్టల మీద పెట్టాలి. 
ఆ కట్టలు బలిపీఠం మీద నిప్పుల్లో పంటలు. టి 
పశువు లోపలి భాగాలను, కాళ్లను నీళతో యాజకుడు 
కడగాలి. తర్వాత ఆ పశువు అవయవాలు అన్నింటినీ 
బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది అగ్నిపై 
అర్చించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన 
సువాసన. 


గొరెలు, మేకలు అర్పణల నియమాలు 
క వ్యక్తి గొ(రెనుగాని మేకనుగాని దహన బలిగా 
అర్చిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే 
అతడు అర్చించాలి. !!ఆ వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, 
యెహోవా ఎదుట ఆ జంతువును వధించారి. 





గిత్త అనగా విత్తులు కొట్టబడని యవ్వన ఎద్దు. దీన్ని 
కోడెదూడ అని కూడా అంటారు. 


అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, ఆ 
జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 
“అప్పుడు యాజకుడు ఆ జంతువును ముక్కలుగా 
నరకాలి. ఆ జంతువు తల, కొవ్వులను యాజకుడు 
ఉంచుకొంటాడు. ఆ ముక్కలను యాజకుడు కట్టల 
మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో ఆ 
కట్టలు ఉంటాయి. "లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో 
యాజకుడు కడగాలి. అప్పుడు యాజకుడు ఆ 
జంతువు అవయవాలన్నింటినీ అర్చించి, బలిపీఠం మీద 
దహించాలి. అది అగ్నిపై అర్చించబడే దహనబలి, 
ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 


పక్షుల బలి అర్పణకు నియమాలు 
14%, క్ర వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా 
అర్చించాలను కొంటే. తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల 
మాతమే యివ్వాలి. ఏఅర్పణను యాజకుడు ఆ 
బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ 


పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు ఆ పక్షిని బలిపీఠం 


మీద యాజకుడు దహించాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం 
పక్కగా కార్చివెయ్యాలి. "యాజకుడు ఆ పక్షి మేత 
పొట్టను, దాని ఈకలను తీసివేసి, బలిపిఠానికి తూర్పుగా 
పారవేయాలి. ఇది వారు బలిపీఠపు బూడిదను పార 
వేసేచోటు. "అప్పుడు యాజకుడు ఆ షక్షి రెక్కలను 
పట్టి చీల్చాలి గాని దానిని రెండు భాగాలుగా విడదీయ 
కూడదు. బలిపీఠం మీద అగ్నిలోఉన్న కష్టైలపైన ఆ 


పక్షిని యాజకుడు దహించాలి. అది అగ్నిపైన అర్చించ 


బ్‌ దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 


ధాన్యార్పణల నియమాలు 

9 “ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేట 

ప్పుడు అది శ్రేష్టమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి 
ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి. 
2అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల 
దగ్గరకు అతడు తీసుకొని రావాఠి. సాంబ్రాణిని, నూనె 
కలీపిన పిండిలో ఒక గుపె ప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. 
అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని 
జ్ఞాపకార్థ అర్బణగా దహించాలి. అది యెహోవాకు 


115 


ఇష్టమైన సువాసనగా ఉంటుంది. మిగిలిపోయిన ధాన్యా 
ర్పణ ౯ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. 
యిహూవాకు అర్చించే "హోమములు అన్నింటిలో 
ఇది అతి పవిత్రం. 


పాయ్యిమీద కాల్చిన ధాన్యార్పణల నియమాలు 

4“పాయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టే 
టప్పుడు అది నూనె కలిపిన శ్ర్టమైన పిండితో చేయ 
బడ్డ పొంగని వ లేక నూనె రాయబడ్డ పొంగని 
అప్పడాలు కావాలి. పెనం మీద కాల్చబడిస ధాన్యా 
ర్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి 
పిండి కావాలి. దానిని నీవు ముక్కలు చేసి, దాని 
మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. ”నీవు వంట 
గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో 
కలుపబడిన మంచి పిండికావాలి. 

కక పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు 
యెహోవాకు తీనుకొని రావాలి. నీవు వాటిని 
యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని 
బలిపీఠం మీద ఉంచుతాడు. ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. 
అది బలిపీఠం మీద దహించబడాలి. తన్నెమీద అది 
దహించబడుతుంది. ఇది యెహోవాకు ఇష్టబైన 
నువానన. "మిగిలిపోయిన ధాన్యార్చణలు అహ 
రోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహె 
వాకు అర్చించే హోమాలలో ఇది అతి లే 

పృ లిసిన పదార్థం ఉన్న ధాన్యార్పణ ఏదీ మీరు 
యెహోవాకు తీసుకొని రాకూడదు. పులిసిన పదార్థం 
గాని, తేనెగాని యెహోవాకు అర్పణగా అగ్నిమీద 
దహించకూడదు. 

2మొదటీ పంటలోనుండి పులిసిన పదార్థాన్ని, 
తేనెను యెహోవాకు అర్పణగా మీరు తీసుకొనీరోవ 
చ్చును. కానీ బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగా 
ఉండేందుకు పులిసిన పదార్థం, తేనె దహించబడ 
కూడదు. 

(నీవు తీసుకొని వచ్చే ప్రతి ధాన్యార్పణలో ఉప్పు 
తప్పక వేయాలి. నీవు అర్చించు ధాన్యార్పణలో ఉప్పు 
వేయవలెను. 


మొదటి పంటనుండి ధాన్యార్పణలు 

మొదటి పంటలోనుండి నీవు యెహోవాకు 
ధాన్యార్పణ అర్చిస్తే, వాటిని పేల్చి తీసుకురావాలి. 
కొత్త ధాన్యం నుండి వాటిని ఒలిచి తీసుకొని రావాలి. 

ఇది మొదటి పంటలోనుండి నీ కొరకైన ధాన్యా 
ర్పణ అవుతుంది. "దానిమీద నూనెను, సాంబ్రాణిని 
నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. ఒలిచిన 
ధాన్యాన్ని, నూనెలోనుండి కొంతభాగాన్ని, సాంబ్రాణి 
మొత్తాన్ని జ్ఞాపకార్థ అర్పణగా యాజకుడు దహించాలి. 
ఇది యె హూవాకు హూమమైయుండును. 


లేవీయకాండము 2:3-3:14 


సమాధాన బలుల నియమాలు 

3 “ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి 

అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల 
మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే ఆ 
పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు. *ఆ వ్యక్తి 
ఆ పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి 
గుడార ద్వారం దగ్గర ఆ పశువును అతడు వధించాలి. 
అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ 
రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. *ఈ వ్యక్తి 
సమాధాన బలిలోనుంచి యెహోవాకు హోమం 
చేయాలి. అంధత్రములకు, లోపలి అవయవాలకు ఉండే 
కొవ్వు అంతటినీ అతడు అర్చించాలి. “మూ|త్రపిండా 
లను ఆ రెండింటి మీది కొవ్వును, నడుం దగ్గర 
కొవ్వును అతడు అర్చించాలి. మూతపిండాలతో 
బాటు కారమును కప్పి ఉండే కొవ్వును అతడు 
తీయాలి. అప్పుడు ఆ కొవ్వును అహరోను కుమా 
రులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో 
కజట్టలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు 
ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం. 

క్మౌకవేశ ఆ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్బ 
ణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది 
ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి. "అతడు 
ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని 
యెహోవా ఎదుటికి తేవాలి. సన్నిధి గుడారం ఎదుట 
అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. 
దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ 
చిలకరిస్తారు. అప్పుడు అతడు సమాధాన బలిలో 
నుంచి కొంత యిహూవాకు హూమం చయాలి. 
కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల 
మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి 
(వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి 
వేయాలి). రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి 
ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు 
అర్చించాలి. కార్టానికి ఉండే కొవ్వుకూడా అతడు 
అర్చించాలి. మూత్రపిండాలతో బాటు కార్టాన్ని కూడా 
అతడు తీయాలి. “అప్పుడు యాజకుడు ఆ జంతు 
వును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు 
ప్రజలు అగ్నితో అర్చించిన ఆహారం అవుతుంది. 





సమాధాన బలిగా మేక - దాని సియమాలు 

12%, క్ర వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు 
దానిని యహోవా ఎదుట అర్చించాలి. గొసన్నిధి 
గుడార ద్వారం దగ్గర అతడు దాని తల మీద చేయి 
పెట్టి దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమా 
రులు ఆ మేక రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 
“తర్వాత ఆ మేకలోని కొంతభాగాన్ని “అతడు యో 
వాకు హోమం చేయాలి. లోపలి భాగాల్జోను, వాటి 





లేవీయకాండము 3:15-4:22 


మీదను ఉండే కొవ్వును అతడు అర్చించాలి. రెండు 
మూ(త(గంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, ఆ 
మేక నడుం దగ్గరి కొవ్వును అతడు అర్పణ చేయాలి. 
కార్డాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. 
మూత్రపిండాల తోబాటు కారాన్ని కూడా అతడు 
తీయాలి. !5మేక అవయవాలను యాజకుడు దహనం 
చేయాలి. అది అగ్నితో అర్చించబడ్డ ఆహారం అవు 
తుంది. అది ఇష్టమైన సువాసనగా ఉంటుంది. కొవ్వు 
మొత్తం యెహోవాకు చెందుతుంది. 1మీ తరాల 
న్నింటికీ శాశ్వతంగా ఈ నియమం కొనసాగుతుంది. 
మీరు ఎక్కడ నివసించినా కొవ్వునుగాని రక్తాన్నిగాని 
మీరు తినకూడదు.” 





అనుకోకుండా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త 
అర్పణలు = వాటి సియమాలు 

మోషేతో యెహోవా మాట్లాడి ఇలా అన్నాడు: 

ఇ శాయేలు ప్రజలతో చెప్పు: ప్రమాదవశాత్తు 
ఎవరైనా పాపం చేసీ, చేయకూడదని యెహోవా 
జ వాటిని చేస్తే, అప్పుడు అతడు ఇలా చేయాలిః 

అభిషేకించబడిన యాజకుడు* పాపం చేసీ, 
ప్రజలమీదికి దోషం రప్పిస్తే స్తే అప్పుడు అతడు తాను 
చేసిన పాపం నిమిత్తం యెహోవాకు ఒక అర్పణను 
అర్చించాలి. ఏ దోషమూ లేని ఒక కోడెదూడను 
అతడు అర్చించాలి. పాప పరిహారార్థ బలిగా ఆ కోడె 
దూడను అతడు అర్చించాలి. 4సని ధి గుడార ద్వారం 
దగ్గర యెహోవా ఎదుటకు అభిపేకించబడిన యాజ 
కుడు ఆ కోడెదూడను తీసుకొని రావాలి. అతడు 
కోడెదూడ తల మీద తన చేతులు ఉంచి, యెహోవా 
ఎదుట దానిని వధించాలి. అభిషిక్తుడై న యాజకుడు 
అప్పుడు ఆ దూడ రక్తాన్ని కొంత తీసుకొని, దానిని 
సన్నిధిగుడారం దగ్గరకు తీసుకొని రావాలి. “యాజ 
కుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, పవిత్రగది తెర 
ముందు యెహోవా ఎదుట ఏడు సార్టు ఆ రక్తాన్ని 
చిలకరించాలి. "యాజకుడు సుగంధద్రవ్యాల ధూప 
వేదిక మీద ఆ రక్తంలో కొంత పూయాలి, (ఈ 
ధూపవేదిక సన్నిధిగుడారంలో యెహోవా ఎదుట 
ఉంటుంది). ఆ కోడెదూడ రక్తాన్ని అంతా దహన 
బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం 
సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉంటుంది. మరియు 
అతడు పాప పరిహారార్థపు కోడెదూడ కొవ్వునంతా 
తీసివేయాలి. లోపలి భాగాలమీద, చుట్టూ ఉండే కొవ్వు 
అంతా అతడు తీసివేయాలి. *రెండుమూత్ర పిండా 





అభెేషేకించబడిన యాజకుడు నియమింపబడిన సమ 
యములో సేవ చేయుటకు ఏర్పరచబడ్డ యాజకుడు. 
ప్రత్యేకమైన నూనె చేత అభిషేకించబడి సేవ చేయుటకు 
దేవుని చేత ఏర్పరచబడిన వాడు. 


116 


లను,వాటిమీది కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును 
అతడు తీసుకోవాలి. కార్జాన్ని కప్పి ఉన్న కొవ్వును 
అతడు తీసుకోవాలి. మరియు అతడు మూ(త్రపిండా 
లతో బాటు కార్డాన్ని కూడా తీసుకోవాలి. 

సమాధాన బలిలో బలియివ్వబడే కోడెదూడ 
నుండి తీసినష్టే అతడు వీటన్నింటినీ తీయాలి*. 
యాజకుడు దహన బలి పీఠంమీద దాని భాగాలన్నింటినీ 
కాల్చాలి. "కాని ఆ కోడెదూడ చర్మాన్ని, దాని 
మాంసం అంతటినీ, దాని తల, కాళ్లు, లోపలి భాగాలను, 
దాని పేడను యాజకుడు బయటకు తీసుకొనిపోవాఠి. 
12బసకు వెలుపల బూడిద పారబోసే ప్రత్యేకమైన 
చోటుకు ఆ కోడెదూడ కళేబరాన్ని యాజకుడు 
తీసుకుపోవాలి. అక్కడ కట్టల మీద నిప్పుతో ఆ 
కోడెదూడను యాజకుడు కాల్చివేయాలి. బూడిద 
పారబోసే చోట ఆ కోడెదూడ కాల్చివేయబడు 
తుంది. 

పోక వేళ ఇశ్రాయేలు జనులంతా తెలియకుండా 
పాపం చేయటం తటస్థించవచ్చు. చేయకూడదని 
యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా వారు 
చేసినట్లయితే వారు అపరాధులు అవుతారు. 1ఆ 
పాపం “విషయమై వారు తెలుసుకొంటే, అప్పుడు ఆ 
జనాంగం అంతటి నిమిత్తం పాప పరిహారార్థబలిగా ఒక 
కోడెదూడను అర్చించాలి. సన్నిధి గుడారం ఎదుటికి 
వారు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. సమాజపు 
పెద్దలందరూ, యెహోవా ఎదుట ఆ కోడెదూడ మీద 
వారి చేతులు ఉంచాలి. యెహోవా ఎదుట ఆ కోడె 
దూడ వధించబడాలి. అప్పుడు అభిషిక్తుడై న యాజ 
కుడు ఆ కోడెదూడ రక్తంలో కొంత సన్నిధి గుడారం 
దగ్గరకు తీసుకొనిరావాలి. “యాజకుడు ఆ రక్తంలో 
తన వేలు ముంచి, తెరముందు యహోవా ఎదుట 
ఏడు సార్టు దాన్ని చిలకరించాలి. అప్పుడు యాజ 
కుడు బలిపీఠం కొమ్ములకు కొంత రక్తం పూయాలి. 
ఆ బలిపీఠం సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట 
ఉంది. రక్తాన్నంతా దహన బలిపీఠం అడుగున యాజ 
కుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడార ద్వారం 
దగ్గర ఉంది. అప్పుడు యాజకుడు దాని కొవ్వు 
అంతా తీసి బలిపీఠంమీద దహించాలఠి. 29ప్రాప పరిహారార్థ 
బలిపశువుకు చేసినష్టే అతడు ఈ కోడెదూడకు కూడా 
చేయాలి ఈవిధంగా యాజకుడు ప్రజల పాపాలకు 
(ప్రాయశ్చిత్తం చేస్తాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలను 
దేవుడు క్షమిస్తాడు. ?'యాజకుడు ఆ కోడెదూడను 
బస బయటకు తీసుకొని వెళ్లి దానిని కాల్చివేయాలి. 
ఇదీ మొదటి కోడెదూడకు చేసినట్టు. ఇది మొత్తం 
సమాజానికి పాప పరిహారార్థ బలి. 22 చేయకూడదని 








సమాధాన ... తీయాలి లేవీ 3:1-5 చూడండి. 


ప... చేయాలి లేవీ 4:3-12 చూడండి. 


117 


యెహోవా చెప్పిన ఆజ్ఞలలోదేనినై నా ఒక ఆధికారి 
పోరబాటున అల్లిక మన చేసినట్టయితే, అప్పుడు ఆ 
అధికారి అపరాధి అవుతాడు. అతడు తన పాపం 
విషయము తెలుసుకొంటే, అతడు ఏదోషమూ లేని 
ఒక మగ మేకను తీసుకొని రావాలి. అది అతని అర్పణ. 
24 అధికారి ఆ మేక మీద తన చేయి ఉంచి, 
యెహోవా ఎదుట వారు దహనబలి పశువును వధించు 
చోట దానిని వధించాలి. ఆ మేక పాపపరిహారార్థ బరి. 
25 యాజకుడు పాప పరిహారార్థబలిలో కొంత రక్తాన్ని 
తన వేలితో తీసుకోవాలి. యాజకుడు ఆ రక్తాన్ని 
దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. మిగిలిన 
రక్తాన్ని యాజకుడు దహన బలిపీఠం అడుగున 
పోయాలి. ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు 
బలిపీఠం మీద దహించాలి. సమాధాన బలిలో కొవ్వును 
దహించినట్లు అతడు దానిని దహించాలి. ఈ విధంగా 
యాజకుడు అధికారి పాపమునకు ప్రాయశ్చితం 
చేస్తాడు. మరియు దేవుడు ఆ అధికారిని క్షమిస్తాడు. 

2” చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన 
వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున 
చేయటం తటస్థించవచ్చు. “అతడు తన పాపాన్ని 
గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను 
అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. 
అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను 
తీసుకొని రావాలి. అతడు దాని తల మీద తన 
చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి. 
అప్పుడు యాజకుడు ఆ మేక రక్తంలో కొంచెం 
తన వేలితో తీసుకొని, దహనబలిపీఠం కొమ్ములకు 
దానిని పూయాలి. ఆ మేక రక్తాన్నంతా బలిపీఠం 
అడుగున యాజకుడు పోయాలి. *'తర్వాత సమాధాన 
బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు 
అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహో 
వాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు 
దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తీ పాపాన్ని యాజకుడు 
తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. 

32 క 1 వ్యక్తి తన పాపపరిహారార్థ బలిగా ఒక గారె 
పిల్లను తీసుకొని వస్తే, అది ఏదోషమూలేని ఆడ 
గోఢెయై ఉండాలి. శోఅతడు దాని తలమీద తన 
చేయి ఉంచి, దహనబలి పశువును వధించే స్థలంలో, 
పాపపరిహారార్థ బలిగా దానిని కూడా వధించాలి. 346 
పాప పరిహారోర్థ బలి రక్తాన్ని యాజకుడు తనవేలితో 
తీసుకొని, దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. 
తర్వాత ఆ గొ[రై రక్తాన్నంతా బలిపీఠం అడుగున 
అతడు పోయాలి. 

సోసమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసి 
వేసినట్టు, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ 
యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు 
అర్చించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను 





లేవీయకాండము 4:23-5:10 


దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను 
యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ 


వ్యక్తిని క్షమిస్తాడు. 
ఏ ఒక వ్యక్తి ఒక హెచ్చరికను వినవచ్చు, లేక ఒక 
వ్యక్తి తాను యితరులతో చెప్పాల్సిన ఒక విష 
యాన్ని వినటమో, చూడటమో తటస్థిస్తుంది. ఆ 
వ్యక్తి తాను చూసిన దాన్ని లేక విన్నదాన్ని చెప్పకపోతే 
అతడు అపరాధి. *లేక ఒకవేళ ఏదైనా అపవిత్రమైన 
దాన్ని ఒక వ్యక్తీ తాకవచ్చును. అది అపవిత్ర జంతువు 
శవం గాని, లేక అపవిత్ర పప శవంగాని, లేక అపవిత్రమైన 
ఒక పాకెడు జంతువు శవమేగాని కావచ్చును. వాటిని 
ముట్టుకొన్నట్టు అతనికి తెలియకపోయినా అతడు 
మాత్రం అపరాధి అవుతాడు. ఒక మనిషి నుండి 
అపవిత్రం అయినవి ఎన్నో వస్తాయి. ఒక వ్యక్తి అవతల 
వ్యక్తిలోని యిలాంటి అపవిత్రమైన వాటిలో దేనినైనా 
ముట్టుకోవచ్చు, అది అతనికి తెలియకపోవచ్చు. అపవి 
త్రమైనది ఏదో తాను ముట్టుకొన్నానని అతనికి తెలిసి 
నప్పుడు అతడు అపరాధి అవుతాడు. *లేక ఒక వ్యక్తి 
మంచిగాని చెడుగాని ఒకటి చేస్తానని తొందరపడి 
వాగ్దానం చేయవచ్చు. మనుష్యులు తొందరపడి చాలా 
వాగ్దానాలు చేస్తూంటారు. ఒకడు అలాంటి వాగ్దానం 
చేసి, దానిని మరచిపోయి, మరల ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం 
చేసుకొన్నప్పుడు అతను దానిని చేయక పోతే అపరాధి 
అవుతాడు. "కనుక వీటిలో దేని విషయంలో అతడు 
అపరాధియెనా, అతడు చేసిన తప్పు ఏమిటో అతడు 
చెప్పాలి. అతడు చేసిన పాపానికి పరిహారంగా అపరాధ 
పరిహారార్థబలిని యు హూవాకు అర్చించాలి. గ్‌ొ(రల 
మందలోనుండి ఒక ఆడ జంతువును పాప పరిహారార్థ 
బలిగా అతడు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కాపీ 
చ్చును, లేక మేక కావచ్చును. అప్పుడు ఆవ్యక్తి 
పాపాన్ని తుడిచివేసేందుకు చేయాల్సిన వాటిని యాజ 
కుడు చేస్తాడు. “ఆ వ్యక్తి గొ గైపిల్లను ఇవ్వలేకపోతే 
అతడు రెండు గువ్వలనుగాని, రెండు పావురాలను 
గాని తీసు కొని రావాలి. ఇవి అతని అపరాధ పరిహారార్థ 
బలి. ఒకటి పాపపరిహారార్థ బలికోసం, మరొకటి దహన 
బలికోసం. ఆ వ్యక్తి వాటిని యాజకుని దగ్గరకు 
తీసుకొని రావాలి. పాపపరిహారార్థ బలిగా మొదట ఒక 
దాన్ని యాజకుడు అర్చిస్తాడు. యాజకుడు దాని 
తలను మెడనుండి వేరు చేస్తాడు. కానీ ఆ పక్షిని రెండు 
భాగాలుగా మాత్రం యాజకుడు విడదీయడు. పాప 
పరిహారార్థబలి రక్తాన్ని బలిపీఠం ప్రక్కలో యాజకుడు 
చిలకరించాలి. తర్వాత మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడు 
గున యాజకుడు పోయాలి. అది పాపపరిహారార్థ బలి. 
“తర్వాత యాజకుడు చట్టం ప్రకారం దహనబలిగా 
రెండో పక్షిని అర్చించాలి. "ఈ విధంగా యాజకుడు 


తెలియక చేసే విభిన్న పాపాలు 


లేవీయకాండము 5:11-6:12 


ఆ వ్యక్తి పాపాన్ని తుడిచి వేస్తాడు. మరియు దేవుడు 
ఆ వ్యక్తిని క్షమిస్తాడు. !!“ఆ వ్యక్తికి రెండు పావురాలను, 
రెండు గువ్వలను యిచ్చే సామర్ధ్యం లేకపోతే తూమెడు 
మంచి పిండిలో పదోవంతును అతడు తీసుకొని 
రావాలి. ఇది అతని పాపపరిహారార్థ బలి అర్పణ. ఆ 
పిండిమీద అతడు నూనె పోయకూడదు. అది పాపపరి 
హారార్థ బలి గనుక అతడు దానిమీద సాంబ్రాణి కూడా 
వేయకూడదు. అతడు ఆ పిండిని యాజకుని దగ్గ 
రకు తీసుకొని రావాలి. ఆ పిండిలోనుండి యాజకుడు 
పిడికెడు పిండిని జ్ఞాపకార్థ అర్పణగా తీసుకోవాలి. 
యెహోవాకు హోమం వేయు బలిపీఠం మీద యాజ 
కుడు ఆ పిండిని దహించాలి. అది పాప పరిహారార్థ 
బలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు 
నిర్మూలిస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. 
ధాన్యార్పణలో వలెనే పాపపరిహారార్థ బలిలో మిగిలినది 
కూడా యాజకునికి చెందుతుంది.” 

1*1యుహోవా మోషేతో ఇలా చెప్పాడు: 
'యెహోవా పవిత్ర విషయాలకు వ్యతిరేకంగా ఒకడు 
పొరబాటున ఏదైనా తప్పు చేయవచ్చును. అప్పుడు 
అతడు ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలో 
నుండి తీసుకొని రావాలి. ఇది యెహోవాకు అతని 
అపరాధ పరిహారార్థ బలి అర్పణ. పవిత్ర స్టానపు అధి 
కారిక కొలత ప్రకారం ఆ పొష్టేలుకు నీవు ధర నిర్ణయిం 
చాలి. పవిత్ర విషయానికి విరుద్దంగా అతడు చేసిన 
పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ధరకు 
అయిదో వంతు అతడు కలపాలి. ఈ మొత్తాన్ని అతడు 
యాజకునికి ఇవ్వాలి. ఈవిధంగా అపరాధ పరిహారార్థ 
బలి పొట్టేలుతో ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూ 
లిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. 

1గోఒకడు పాపం చేసి, చేయగూడదని యహోవా 
ఆజ్ఞాపించిన వాటిలో దేనివై నా చేసినప్పుడు అది అత 
నికి" తెలియకపోయినా ఆ 3 వ్యక్తి అపరాధి అవుతాడు. 
అతడు తన పాపానికి బాధ్యత వహించాలి. !ఆ వ్యక్తి 
ఏ దోషమూ లేని ఒక పొష్టేలును మందలోనుండి 
యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పొట్టేలు 
అపరాధ పరిహారార్థబలి అర్పణ. ఆ వ్యక్తి తెలియక 
చేసిన పాపాని ఈవిధంగా యాజకుడు నిర్మూలిస్తాడు. 
దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ఆ వ్యక్తి చేస్తున్నది 
పాపం అని అతనికి తెలియకపోయినా అతడు అపరాధి 
అవుతాడు. కనుక అపరాధ ,పరిహారార్థ బలిని అతడు 
యె హూవాకు అర్చించాలి.” 





అపనమ్మ కస్టుల కోసం అపరాధ పరిహారార్థబలి 

యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ఒకడు 

యిలాంటి పాపాలు చేసి, యెహోవాకు విరో 
ధంగా అపరాధం చేయవచ్చు, ఒక వ్యక్తి మరొకరి 
పక్షంగా దేనికైనా కాపలా కాస్తూండగా దానికి జరిగిన 


118 


దాన్నిగూర్చి అతడు అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు 
తాను చేసిన ప్రమాణం విషయంలో అబద్ధం చెప్ప 
వచ్చు. లేక ఒకడు దేనినైనా దొంగిలించవచ్చు. లేక 
ఎవర్నయినా మోనం చేయవచ్చు. “లేక ఒకడు 
పోయింది దొరికినప్పుడు దాన్నిగూర్చి అబద్ధం చెప్ప 
వచ్చు, లేక ఒకడు ఏదో చేస్తానని వాగ్దానం చేసి 
తర్వాత అతడు వాగ్దాన ప్రకారం సం) 
లేక ఒకడు ఇంకేదైనా చెడుకార్యం చేయవచ్చు. *ఒక 
వ్యక్తి వీటిలో ఏదైనా చేస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపరాధి 
అవుతాడు. అతడు దొంగతనంగా తీసుకొన్నదిగాని, 
మోసంచేసి తీసుకొన్నదిగాని, మరోవ్యక్తి భద్రంగా 
ఉంచమని ఇవ్వగా అతడు తీసుకొన్నదిగాని, దొరికినా 
అబద్దం చెప్పి దాన్ని, లేక 

దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో 
దాన్ని అతడు తిరిగి ఇచ్చిచేయారి. దాని పూర్తివిలువను 
అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో 
అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని 
అసలైన సాంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. 
అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే 
దీన్ని చెల్లించాలి. 

ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలిని యాజకుని 
దగ్గరకు తీసుకొని రావాలి. అది మందలోనుంచి తెచ్చిన 
పొట్టేలు. ఆ పొష్టేలుకు ఏదోషమూ ఉండకూడదు. 
అది యాజకుడు నిర్ణయించిన ధరకు తగినదిగా 
ఉండాలి. అది యెష హూవాకు అపరాధ పరిహారార్థ బరి. 
"అప్పుడు యాజకుడు యె హూవా దగ్గరకు వేళ్లి ఆ 
వ్యక్తి చేసిన పాపాన్ని నిర్మూలిస్తాడు. అప్పుడు అతి 
దేవుడు క్షమిస్తాడు.” 





దహనబలులు 

యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరో 
నుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది 
దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల 
వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం 
అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని 
మండుతూనే ఉండాలి.'యాజకుడు తన మేలురకపు 
అంగీని ధరించాలి. అతడు తన మేలు రకపు చెడ్డీని 
వేసుకోవాలి. తర్వాత బలిపీఠం మీద దహనబలిని అగ్ని 
దహించగా మిగిలిన బూడిదను అతడు తీసుకోవాలి. 
ఈ బూడిదను యాజకుడు బలిపీఠం పక్కగా 
పోయాలి. 

అప్పుడు యాజకుడు తన బట్టలు తీసి వేసి 
వేరే బట్టలు ధరించాలి. తర్వాత అతడు ఆ బూడిదను 
బస వెలుపల ఒక ప్రత్యేక స్థ సలానికి తీసుకొని వెళ్లాలి. 
12 అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద 
మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. 
ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టలను 


119 


కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కష్టాలు 
సేర్చాలి. నమాధాన బలుల కొవ్వును అతడు 
దహించాలి. ఎల్లపుడూ ఆగకుండా బలిపీఠం మీద 
అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. 


ధాన్యార్పణలు 

'ధాన్యార్పణలకు గల విధి ఇది. అహరోను 
కుమారులు యెహోవాకు బలిపీఠం ఎదుట దీనిని 
తీసుకొని రావాలి. ోధాన్యార్పణలోనుంచి పిడికెడు 
మంచి పిండిని యాజకుడు తీసుకోవాలి. ధాన్యార్పణ 
మీద నూనె, సాంబ్రాణి ఉండాలి. ధాన్యార్పణాన్ని బలి 
పీఠం మీద యాజకుడు దహించాలి. అది ఇష్టమైన 
సువాసనగాను, యి హూవాకు జ్ఞాపకార్థ అర్పణగాను 
ఉంటుంది. 

మిగిలిపోయిన ధాన్యార్పణాన్ని అహరోను, 
అతని కుమారులు తినాలి. ధాన్యార్చణ పొంగని 
ర్‌ొబ్దలా ఉంటుంది. యాజకులు ఈర" ట్టైను పవిత్ర 
స్థలంలో తినాలి. సన్నిధి సరన ఆవరణలో వారు 
a ధాన్యార్పణను తినాలి. గొధాన్యార్పణను పులిసిన 
పదార్థం లేకుండా చేయారి. అగ్నిద్వారా నాకు అర్చించ 
బడిన అర్పణల్లో అది వారి భాగంగా నేను దానిని 
ఇచ్చాను. పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ 
బలి అర్పణలా అది కొడ అతి పవిత్రం. శయెహె 
వాకు అగ్నిద్వారా అర్చించబడీన జలం 
అహరోను మగ సంతానం అందరూ తినవచ్చును. మీ 
తరాలన్నింటికీ ఇది శాశ్వత నియమము. ఈ అర్పణల 
స్పర్శ వారిని పవిత్రులను చేస్తుంది.” 


యాజకుల ధాన్యార్పణం 

బీయెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 20“ అహ 
రోను, అతని కుమారులు యెహోవాకు తీసుకొని 
రావాల్సిన అర్పణలు ఇవి. అహరోను అభిషేకించబడిన 
రోజున వారు ఇలా చేయాలి. తూమెడు మంచి పిండిలో 
పదోవంతు వారు ఎల్లప్పుడూ ధాన్యార్పణగా తీసుకొని 
రావాలి. అందులోనుంచి సగం ఉదయం, సగం 
సాయంత్రం వారు తీసుకొని రావాలి. 

21మంచి పిండిని నూనెతో కలిపి, పెనం మీద 
దాన్ని చేయాలి. అది ఉడికిన తర్వాత దానిని మీరు 
లోనికి తీసుకొని రావాలి. ధాన్యార్పణాన్ని మీరు భాగా 
లుగా చేయాలి. దానిని మీరు యెహోవాకు ఇష్టమైన 
సువాసనగా దహించాలి. 

2“అహరోను, తర్వాత అతని నంతానంవారు 
ఎవరైతే అహరోను స్థానంలో అభిషేకించబడతారో 
వారు ఈ ధాన్యార్పణోన్ని యెహోవాకు పెట్టాలి. 
ఇది శాశ్వత నియమము, భాన్యార్చణాన్ని యహోా 
వాకు పూర్తిగా దహించాలి. యాజకుల ప్రతీ ధాన్యా 
ర్పణను పూర్తిగాకాల్బాలి. దానిని తినకూడదు”. 


లేవీయకాండము 6:13-7:7 


పాప పరిహారార్థ బలి విధి 

2*యొహోవా మోపే ష్‌ ఇలా చెప్పాడు: అహ 
రోను, అతని కుమారులతో ఇలా చెప్పు: పాప పరి 
హారార్థ అర్పణ విధి ఇది. యెహోవా ఎదుట దహనబలి 
పసువు వధించబడే చోటనే పాప పరిహారార్థ బలి పశువు 
కూడ అర్చించ బడాలి. అది అతి పరిపేద్దం. 26వ్రాప్ప 
పరిహారార్థబలిని అర్చించే యాజకుడే దానిని తినాలి. 
సన్నిధి గుడారం యొక్క ఆవరణలో ఒక పరిశుద్ద 
స్థలంలో అతడు దానిని తినాలి. *పాప పరిహారార్‌ 
బలి మాంసాన్ని తాకిన (ప్రతి ఒక్కడూ పరిశుద్దుడవు 
తాడు. మరియు తాకిన ప్రతి వస్తువూ పరిశుద్ధం అవు 
తుంది. 

“చిలకరించబడిన రక్తం ఏ బట్టలమీద పడినా, మీరు 
ఆ బట్టలను ఉతకాలి. పరిశుద్ద స్థ స్తలంలో మీరు ఆ 
బట్టలను ఉతకాలి. 28 పాపపరిహారార్థ బలి గనుక మట్టి 
పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను పగుల గొట్టివేయాలి. 
పాపపరిహారార్థ బలిని ఇత్తడి పాత్రలో ఉడకబెడితే ఆ 
పాత్రను తోమీ, నీళ్లతో కడగాలి. 

0“ యాజకులలో (ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ 
బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం. 30క్రాన్సీ ప్రాప 
పరిహారార్థ బలి రక్తాన్ని గనుక పరిశుద్ధస్థలాన్ని శుద్ధి 
చేసేందుకని సన్నిధి గుడారంలోనికి తీసుకొని వెళ్తే, 
అప్పుడు ఆ పాపపరిహారార్థ బలిని అగ్నిలో కాల్చి 
వేయాలి. ఆ పాపపరిహారార్థ బలిని యాజకులు తిన 
కూడదు. 


అపరాధ పరిహారార్థ బలులు 
7 “అపరాధ పరిహారార్థ బలుల నియమాలు ఇవి. 
ఇది అతి పరిశుద్ధం. దహనబలి అర్పణలు వారు 
ఎక్కడ వధిస్తారో అక్కడే అపరాధ పరిహారార్థ బలులను 
కూడా యాజకుడు వధించాలి. అంతట యాజకుడు 
అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని బలిపీఠం చుట్టూ 
చిలకరించాలి. 

3“ అపరాధ పరిహారార్థ బలిలోని కొవ్వు అంతటినీ 
యాజకుడు అర్చించాలి. దాని కొవ్విన తోకను, దాని 
లోపలి భాగాలమీది కొవ్వును, “రెండు మూత (గంథు 
లను, వాటిమీది కొవ్వును, నడుందగ్గరి కొవ్వును, 
కార్ణం యొక్క కొవ్విన భాగాన్ని అతడు అర్చించాలి. 
దానిని మూతగ్రంథులతోబాటు అతడు తీసివేయాలి. 
వీటన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. 
అవి యెహూవాకు హూమంగా అరిం చబడ్డ అర్పణలు 
అవుతాయి. అది అపరాధ పరిహారార్ల బలి. 

కోయాజకుని కుటుంబంలో ఏ పురుషుడై నాసరే 
అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి 
పరిశుద్ధం గనుక దొన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి. 
7అపరొధ పరిహారార్థ బలి కూడా పోప పపరిహారార్థ బలి 


లేవీయకాండము 7:8-35 


లాంటిదే. రెండు అర్పణలకు నియమాలు ఒక్కటే. 
బలులను చేసే యాజకుడు ఆహారంగా ఆ మాంసం 
తీసుకొంటాడు. బలి అర్పణ చేసే యాజకుడు దహన 
బలిపశువు చర్మాన్ని కూడా తీసుకోవచ్చును. *ధాన్యా 
ర్పణ పెట్టే యాజకునికే ప్రతి ధాన్యార్పణ చెందు 
తుంది. పొయ్యిమీద వండిన (ప్రతి ధాన్యార్పణ, 
పాత్రలోగాని, పెనంమీదగాని వండిన ప్రతి ధాన్యార్పణ 
ఆ యాజకునిదే అవుతుంది. '0ధాన్యార్చణలన్నీ అహ 
రోను కుమారులకే చెందుతాయి. అవి పొడివై నా, 
లేక నూనెతో కలుపబడినా భేదం ఏమీ లేదు. అహరోను 
కుమారులు (యాజకులు) అందరూ ఈ ఆహారాన్ని 
పంచుకోవాలి. 


సమాధాన బలులు 

"క వ్యక్తి యెహోవాకు అర్చించాల్సిన సమా 
ధాన బలులను గూర్చిన విధి ఇది. !ఆ వ్యక్తి తన 
కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సమాధాన బలులు 
తేవచ్చును. కృతజ్ఞతలు చెల్టించేందుకు అతడు తన 
బలిని తీసుకొని వచ్చినట్లయితే, నూనెతో కలుపబడిన 
పులియని రొక్టైలను, నూనె పూసిన పొంగని అప్ప 
డాలు, నూనెకలిపి కాల్చబడిన గోధుమ పిండివంటలు 
అతడు అర్చించాలి. సమాధాన బలితో బాటు, పులి 
యని రొజ్బలనుగూడ అతడు అర్బణగా తీసుకొని 
రావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియ 
జేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన 
విధి. సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకు 
నికి ఆ రొట్టెలలో ఒకటి చెందుతుంది. ఈ సమాధాన 
బలి అర్చించిన రోజునే దాని మాంసం తినివేయాలి. 
దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక పద్ధతిగా 
ఒకడు కానుక అర్చిస్తాడు. కాని దాని మాంసంలో 
ఏమీ మర్నాటి ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. 

!రోఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా 
మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి 


120 


మాంసం తినవచ్చును. చోకానీ అపవిత్రమైనవాడు 
ఒకడు, యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం 
తిన్నట్లయితే, అతల్ణి తన ప్రజల్లోనుండి వేరు 
చేయాలి. 

2హోఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని 
ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయ 
బడీందే కావచ్చు లేక అపవిత్రమైన జంతువు కావచ్చు 
లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటి 
వాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన 
బరి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని 
ప్రజల్లోనుండి వేరు చేయాలి.” 

22వ్రూచ్చేతో యెహోవా ఇలా చెప్పాడు: 23 శ్రా 
యేలు ప్రజలతో పశువుల, గొర్రెల, మేకల కొవ్వును 
మీరు తినకూడదని చెప్పు. వాటంతట అవే చచ్చినా, 
లేక యితర జంతువుల చేత చంపబడినా వాటి 
కొవ్వును మీరు వాడుకోవచ్చును. కాని దాన్ని మాత్రం 
ఎప్పుడూ తినకూడదు. యెహోవాకు హోమంగా 
అర్చించబడీన జంతువు కొవ్వును ఒక వ్యక్తి తింటే ఆ 
వ్యక్తిని అతని (ప్రజల్లోనుంచి వేరు చేయాలి. మీరు 
ఎక్కడ నివసించినాసరే జంతువు రక్తంగాని, పక్షీరక్తంగాని 
ఎప్పుడూ మీరు తినకూడదు. ఎవరైనా సరే ఈ 
రక్తాన్ని తింటే ఆ వ్యక్తిని అతని (ప్రజల్లోనుంచి వేరు 
చేయాలి.” 





నైవేద్యపు విధులు 

మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రా 
యేలు ప్రజలతో ఇలా చెప్పు, ఒక వ్యక్తి సమాధాన 
బలిని యెహోవాకు తీసుకొని వస్తే ఆ కానుకలో 
కొంత భాగాన్ని యెహోవాకు ఆ వ్యక్తి ఇవ్వాలి. *కాను 
కలోని ఆ భాగాన్ని హోమంగా కాల్చాలి. ఆ కానుకను 
అతడు స్వయంగా తన చేతుల్లో తీసుకొని రావాలి. 
ఆ జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజ 
కుని దగ్గరకు అతడు తీసుకొని రావారి. ఆ బోర 





దేవునికి ఒక (ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. 
అదే నిజ మైతే ఆ బలినీ అర్చించిన రోజునే దాన్ని 
తినివేయాలీ. ఒకవేళ ఏమెనా మిగిలితే, మర్నాడు దాన్ని 
తినివేయాలి. !7అయితే ఈ బరి పశువు మాంసం 
మూడోరోజుకు కూడా మిగిలి ఉంటే దానిని నిప్పుమీద 
కాల్చివేయారలి. సమాధాన బలిలోని మాంసాన్ని 
ఎవరైనా మూడో రోజున తింటే, ఆ వ్యక్తి విషయంలో 
యెహోవా సంతోషించడు. ఆ బలిని అతని పక్షంగా 
యెహోవా లెక్కించడు. ఆ బలి అపవిత్రం అవుతుంది. 
ఆ మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి 
తానే బాధ్యుడవుతాడు. 

(ఏదై నా అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని 
కూడా (ప్రజలు తినకూడదు. అలాంటి మాంసాన్ని 
వారు అగ్నితో కాల్చివేయారి. పరిశుద్ధమైన (ప్రతివ్యక్తీ 


న్‌ గ్‌ ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే ఆ 
నైవేద్యము. 31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద 
కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర 
అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. 
సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు 
యాజకునికి ఇవ్వాలి. సమాధాన బలి పశువు రక్తాన్ని 
మరియు కొవ్వును అర్చించే యాజకునికే సమాధాన 
అర్పణలోని కుడి తొడ చెందుతుంది. నై వేద్యంలోని 
బోరను, సమాధాన అర్పణలోని కుడి తొడను ఇశ్రా 
యేలు (ప్రజలనుండి నేను తీసుకొని, అహరోనుకు, 
మరియు అతని కుమారులకు నేను వాటినిస్తున్నాను. 
ఇది ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన వదుల 
35 యైహోవాకు అగ్నిచేత అర్చించబడు అర్పణల్లొో, 
ఆ భాగాలు అహరోనుకు, అతని కుమారులకు చెందు 


121 


తాయి. అహరోను, అతని కుమారులు యెహోవాకు 
యాజకులుగా పని చేసినప్పుడు బరి అర్పణల్లో వారికి 
కొంత భాగం లభిస్తుంది. యెహోవా, యాజకులను 
అభిషే కించినప్పుడే ఈ విషయాన్ని చెప్పాడు, ఇశ్రా 
యేలు ప్రజలు ఆ భాగాలను యాజకులకు ఇవ్వవ 
లెను. వారి తరాలన్నింటిలో శాశ్వతంగా వారు ఆ 
భాగాలను యాజకులకు ఇవ్వాలి. 

37దహన బలి అర్పణ, నై వేద్యము, పాపపరిహారార్థ 
బలి, అపరాధ పరిహారార్థ బరి, యాజకుల నియామకర, 
సమాధాన బలి విధులు అవి. సీనాయి పర్వతంమీద 
మోషేకు యెహోవా వాటిని ఇచ్చాడు. సీనాయి 
ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు వారి 
అర్పణలు తీసుకొని రావాలని ఆయన ఆజ్ఞాపించిన 
రోజునే ఈ విధులను యెహోవా ఇచ్చాడు. 


అహరోను, కుమారులు సేవకు సిద్ధమగుట 
8 యెహోవా మోషేతో ఇలా చెపాడు: 2౯ అహరో 

నును, అతని కుమారులను, వారి వస్త్రాలు, అభిషే 
కించే తైలాన్ని, పాపపరిహారార్థపు కోడెదూడ, రెండు 
పొష్టేళ్ళను, ఒక గంపెడు పులియని రొజ్టాలను నీతో 
తీసుకొని, * ప్రజలందరినీ సన్నిధి గుడారం యొక్క 
ద్వారం దగ్గర సమావేశపర్చు. ష్ట్ర 

“యెహోవా తనకు ఆజ్ఞాపించినప్లే మోషే చేసాడు. 
ప్రజలు సన్నిధి గుడారం దగ్గర సమావేశం అయ్యారు. 
అప్పుడు మోషే “చేయవలసినదానిని యెహోవా 
సెలవిచ్చాడు” 

అప్పుడు అహరోనును, అతని కుమారులను 
మోషే తీసుకొని వచ్చాడు. అతడు వారికి నీళ్లతో 
స్నానం చేయించాడు. "అప్పుడు అహరోనుకు మోషే 
చొక్కా తొడిగించాడు. అహరోనుకు నడికట్టును 
మోషే చుట్టాడు. అంతట ఒక నిలువుపాటి అంగీని 
మోషే అహరోనుకు తొడిగించాడు. తర్వాత మోషే 
ఏఫోదును అహరోనుకు ధరింపజేసాడు. నైపుణ్యంగా 
అల్లిక చేయబడిన నడికట్టును మోషే అహరోను నడు 
ముకు బిగించాడు. ఆ విధంగా ఏఫోదును అహరోనుకు 
మోషే ధరింపజేసాడు. తర్వాత మోషే, న్యాయతీర్చు 
పైవస్తంలో ఊరీము, తుమ్మీములను ఉంచాడు. 
9అహరోను తలమీద తలపాగాను కూడా మోషే 
పెట్టాడు. ఈ తలపాగా ముందర భాగంలో బంగారు 
బద్దను మోషే పెట్టాడు. ఈ బంగారు బద్ద పరిశుద్ద 
కిరీటల యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మో 
ఇలా చేసాడు. 

“తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకొని 
పవిత్ర గుడారాన్నీ, దానిలోని వస్తువులన్నిటినీ ప్రతి 
ష్టించాడు. ఈ విధంగా వాటిని మోషే పరిపద్ధం చేసాడు. 
fg అభిషేక తైలంలో కొంత బలిపీఠం మీద ఏడుసార్లు 
మోన చిలకరించాడు. బలిపీఠం, దాని పరికరాలు, 


లేవీయకాండము 7:36-8:23 


పాత్రలు అన్నింటినీ మోషే ప్రతిష్టించాడు. గంగాళాన్ని, 
దాని పీటను కూడా మోషే ప్రతిష్టించాడు. ఈ విధంగా 
మోషే వాటిని పరిశుద్ధం చేశాడు. P= అభిషేక 
తలంలో కొంత అహారోను తలమీద మోషే పోసాడు. 
ఈ విధంగా అహరోనును అతడు పరిశుద్ధం చేశాడు. 
(అప్పుడు మోషే అహరోను కుమారులను తీసుకొని 
వచ్చి, వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. 
అతడు వారికి దట్టేలు కట్టాడు. తర్వాత వారి తలలమీద 
పాగాలను అతడు చుట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞా 
పించిన ప్రకారమే మోషే ఇవన్నీ చేసాడు. 

అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఒక కోడె 

దూడను మోషే తీసుకొనివచ్చాడు. పాప పరిహారార్థ 
బలికొరకైన కోడె దూడ తలమీద అహరోను, అతనే 
కుమారులు వారి చేతులు ఉంచారు. “అప్పుడు మోషే 
ఆ కోడె దూడను వధించి, దాని రక్తాన్ని తీసాడు. 
మోషే కొంచెం రక్తం తీసుకొని, తన వ్రేలితో దానిని 
బలిపీఠపు కొమ్ములన్నింటి మీద చల్లాడు. ఈ విధంగా 
బలిపీఠాన్ని బలులకేసం మోషే సిద్ధం చేసాడు, 
తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠపు అడుగున మోషే పోసాడు. 
ఈ విధంగా ప్రజల పాపాలను పరిహారం చేసే బలుల 
కోనం బలిపీఠాన్ని మోషే సిద్ధం చేసాడు. 166 
కోడెదూడ లోపలి భాగాలనుండి కొవ్వు అంతటినీ 
మోషే తీసాడు. కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని, 
రెండు మూత్ర పిండాలను, వాటిమీది కొవ్వును మోషే 
తీసి బలిపీఠం మీద వాటిని దహించాడు. "అయితే 
ఆ కోడెదూడ చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పడను 
వారి బస వెలుపలకు మోషే తీసుకుపోయాడు. నివాసా 
నికి వెలుపల మంట వేసి అందులో వాటిని మోషే 
కాల్చివేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే 
మోషే అవన్నీ చేసాడు. 
“తర్వాత మోషే దహనబలి పొట్టేలును తీసు 
కొచ్చాడు. అహరోను, అతని కుమారులు ఆ పొట్టలు 
తలమీద వారి చేతులు ఉంచారు. అప్పుడు మోషే 
ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ 
చల్దాడు. *పాష్టేలును మోషే ముక్కలుగా కోసాడు. 
లోపలి భాగాలను, కాళ్లను, నీళ్లతో మోషే కడిగాడు. 
?!తర్వాత మొత్తం పొట్టులును బలిపీఠం మీద మోషే 
దహించాడు. తలను, భాగాలను, కొవ్వును మోషే దహిం 
చాడు. అది హూమంగా అర్చించబడిన దహనబలి. 
అది యి హూవాకు ఇష్టమైన సువాసన. యహోవా 
ఆజ్ఞాపించినట్టై మూ వాటిని చేసాడు. 

“అప్పుడు మోషే మరొక పొట్టేలును తీను 
కొచ్చాడు. అహరోనును, అతని కుమారులను యాజ 
కులుగా నియమించుటకు ఈ పొట్టలు ఉపయోగించ 
బడింది. అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు 
తలమీద వారి చేతులు ఉంచారు. *అప్పుడు మోషే 
ఆ పొట్టేలును వధించాడు. దాని రక్తంలో కొంత అతడు 


లేవీయకాండము 8:24-9:9 


తీసుకొని, అహరోను చెవి కొనమీద, కుడిచేతి 
బొటనవేలిమీద, అహరోను కుడికాలి బొటనవేలి మీద 
వేసాడు. తర్వాత అహరోను కుమారులను బలిపీఠం 
దగ్గరకు మోషే తీసుకొని వచ్చాడు. ఆ రక్తంలో కొంత 
వారి కుడి చెవుల కొనలమీద, కుడి చేతుల బొటన 
వేళ్లమీద, వారి కుడి కాళ్ల బొటనవేళ్ల మీద మోషే 
వేసాడు. తర్వాత బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని మోషే 
చిలకరించాడు. కొవ్వును, కొవ్విన తోకను, లోపలి 
భాగాలమీది కొవ్వు అంతటినీ, కాలేయం యొక్క 
కొవ్విన భాగాన్ని రెండు మూత పిండాలను, వాటి 
కొవ్వును, కుడి తొడను మోషే తీసాడు. ఒక గంపెడు 
పులియని రొక్టైలు ప్రతిరోజూ యెహోవా ముందు 
ఉంచబడ్డాయి. ఆర్‌ స్టైల్లో నూనె కలిపి చేయబడ్డ 
రొట్టె ఒకటి, పులియని రా జ్టైల్లోనుంచి ఒక రొష్టైను 
మోషే తీసుకొని, పొట్టేలు కుడి తొడమీద, కొవ్వుమిద 
ఆ రొఘ్టై ముక్కల్ని ఉంచాడు. *తర్వాత మోషే 
వాటన్నింటినీ అహరోను, అతని కుమారుల చేతుల్లో 
పెట్టాడు. నైవేద్యంగా ఆ ముక్కలను యెహోవా 
ఎదుట మోషే అల్జాడించాడు. అప్పుడు అహరోను 
అతని కుమారుల చేతుల్లోనుండి మోషే వాటిని తీసు 
కొన్నాడు. బలిపీఠం మీద దహనబలిగా వాటిని దహిం 
చాడు. కాబట్టి అహరోనును, అతని కుమారులను 
యాజకులుగా నియమించుటకు అర్పణ అది. అది 
అగ్నితో అర్చించబడీన అర్పణ. అది యెహోవాకు 
ఇష్టమైన సువాసన. 29ద్రాని బోరను మోషే తీసుకొని, 
యై హూోవా ఎదుట అర్పణగా దానిని అల్జాడించాడు. 
యాజకులను నియమించుటలో పొట్టేలు యొక్క 
ఆ భాగం మోషేకు చెందుతుంది. ఇది యెహోవా 
మోపేకు ఆజ్ఞాపించినట్టు జరిగింది. 

3%లిపీఠం మీద ఉన ఎ అభిషేకతై లం కొంత, రక్తం 
కొంత మోషే తీసుకొన్నాడు. అందులో కొంచెం 
అహరోను మీద, అతని వస్త్రాల మీద, మరియు అహరో 
నుతో ఉన్న అతని కుమారుల మీద, వారి వస్త్రాల 
మీద కొంచెం చల్జాడు. ఈ విధంగా అహరోనును 
అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను 
మోషే పవిత్రం చేసాడు. **అప్పుడు అహరోనుతో, 
అతని కుమారులతో మోషే ఇలా చెప్పాడు: “మీకు 
నా ఆజ్ఞ జ్ఞాపకం ఉందా? “అహరోను, అతని కుమారులు 
వీటిని తినాలి అని నేను చెప్పాను. కనుక నియామక 
కార్యక్రమంనుండి రాఘ్టలు, మాంసం ఉన్న గంప 
తీసుకోండి. సన్నిధి దగ్గర ఆ మాంసాన్ని ఉడకబెట్టండి. 
ఆ రొష్బ్టను ఆ మాంసాన్ని అక్కడే మీరు తినాలి. 
32ర్రాక్ట్రెగాని మాంసాన్నిగాని ఏమైనా మిగిలిపోతే, దాన్ని 
కాలి వేయాలి. నియామక క్రమం ఏడు రోజులపాటు 
ఉంటుంది. మీ అభిషేకం పూర్తి అయ్యేంతవరకు మీరు 
సన్నిధి గుడారంనుండి బయటకు వెళ్ల కూడదు. *ఈ 
వేళ మనం చేసిన వాటన్నింటినీ చేయుమని 








122 


యెహోవా ఆజ్ఞాపించాడు. మీ పాపాలను తుడిచివే 
సేందుకు ఆయన వీటిని ఆజ్ఞాపించాడు. ఏడు 
రోజుల పాటు రాత్రింబవళ్లు సన్నిధి గుడారం దగ్గరే 
మీరు నిలిచి ఉండాలి. యెహోవా ఆజ్ఞలకు మీరు 
విధేయులు కాకపోతే మీరు చనిపోతారు. ఈ ఆజ్ఞలు 
నాకు యెహూవా ఇచ్చాడు.” 

కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాట 
న్నింటినీ అహరోను, అతని కుమారులు జరిగించారు. 


దేవుడు యాజకులను అంగీకరించుట 

ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారు 

'లను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను 
కూడా అతడు పిలిచాడు. అహరోనుతో మోషే 
చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని 
రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడ 
పాప పరిహారార్థ (బలి విషయమై పొట్టేలు దహనబలి. 
వాటిని యై హూవాకు అర్చించండి. కష శ్రాయేలు ప్రజ 
లతో ఇలా చెప్పండి, “పాపపరిహారార్థ బలిగా ఒక మగ 
మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడె 
దూడను, ఒక గె(గెపిల్లను తీసుకోండి. కోడెదూడ, 
గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ 
జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు. “సమాధాన 
బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును 
తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ 
నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్చిం 
చండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష 
మవుతాడు.' ” 

కనుక (ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు 
వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా 
తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిల 
బడ్డారు. “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు 
కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” 
అన్నాడు మోోప్పే 

“అప్పడు అహరోనుతో మోషే ఈ సంగతులు 
చెప్పాడు: “వెళి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరి 
గించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, 
దహనబలి అర్పణలు అర్చించు. మీ పాపాలు, ప్రజల 
పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. 
(ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరి 
హరించే వాటిని జరిగించు.” 

కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాప 
పరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధిం 
చాడు. ఈ పాపపరిహారార్థ బలి అతని కోసమే. 
అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని అహరోను 
దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు ఆ రక్తంలో 
ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. 
తర్వాత అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం అడుగున 


123 


పోసాడు. 10 పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, 
మూత్రగంథులను, కాలేయం యొక్క కొవ్విన 
భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు 
వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞా 
పించినట్లే అతడు అలా చేసాడు. !'తర్వాత మాంసాన్ని, 
చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చి 
వేసాడు. 

తర్వాత, దహనబలి పశువును అహరోను వధిం 
చాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని 
అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని 
వచ్చారు. అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ 
చిలకరించాడు. 'దహనబరి పశువు యొక్క ముక్క 
లను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు 
అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం 
మీద దహించాడు. దహన బలి పశువు లోపలి భాగా 
లను, కాళ్లను కూడా అహరోను కడిగాడు. వాటిని బలి 
పీఠం మీద అతడు కాల్చివేసాడు. 

'త్రర్వాత ప్రజల అర్బణను అహరోను తీసు 
కొచ్చాడు. ప్రజల పాప పరిహారార్థ బలిగా మేకను 
వధించాడు. మొదటిదాని వలెనే అతడు పాప పరిహారా 
రంగా ఆ మేకను అర్పించాడు. అహరోను దహనబలి 

సుకొనివచ్చి అర్చించాడు. యెహూవా ఆజ్ఞ ప్రకారం 
అహరోను చేసాడు. 

అహరోను బలిపీఠం దగ్గరకు ధాన్యార్పణను తీసు 
కువచ్చాడు. అతడు గుప్పెడు ధాన్యార్పణ తీసుకొని, 
బలిపీఠం మీద ఆనాటి అనుదిన బలిని పక్కగా పెట్టాడు. 

ప్రజల సమాధాన బలి అర్పణలుగా కోడె 
దూడను, పొట్టేలును కూడ అహరోను వధించాడు. 
అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు 
తెచ్చారు. ఈ రక్తాన్ని అహరోను బలిపీఠం చుట్టూ 
చిలకరించాడు. 'కోడెదూడ, పొట్టేలు కొవ్వునుకూడ 
అహరోను కుమారులు అహరోను దగ్గరకు తెచ్చారు. 
కొవ్విన తోకను లోపలి భాగాలమీది కొవ్వును మూత్ర 
గ్రంథులను, కాలేయము యొక్క కొవ్విన భాగాన్ని 
వారు తీసుకొచ్చారు. *కావ్విన ఈ భాగాలను కోడె 
దూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు 
ఉంచారు. కొవ్విన ఈ భాగాలను బలిపీఠం మీద అహ 
రోను కాల్చివేసాడు. ?'మోషే ఆజ్ఞాపించిన ప్రకారం 
నై వేద్యంగా బోరలను, కుడితొడను యహూవా 
ఎదుట అహరోను అల్లాడించాడు. 


లేవీయకాండము 9:10-10:10 


దించారు. యెహోవా మహిమ ప్రణితందరక కనబడెను 
యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన 
బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది 
చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు. 


దేవుని అగ్ని నాదాబు, అబీహులను నాశనం చేయటం 
102 అహరోను కుమారులైన నాదాబు, 
అభీహులు పాపం చేసారు. ధూపం వేసేందుకు 
ఒక్కో కుమారుడు ఒక్కో ధూపార్తిని తీసుకొన్నాడు. 
వారు వేరే నిప్పు తీసుకొని ధూపం అంటించారు. 
వారు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించిన నిప్పును 
వారు ఉపయోగించలేదు. ?కనుక యెహోవా నుండి 
అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. 
యెహోవా ఎదుట వారు మరణించారు. 
అప్పుడు అహరోనుతో మోషే ఇలా చెప్పాడు: 
“యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నా దగ్గరకు 
వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజ 
లందరికీ నేను పరిశుద్దుడుగా ఉండాలి.” ” కనుక అహ 
రోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు. 
“అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలుకు ఇద్దరు 
కుమారులుండిరి. వారు మిషాయేలు, ఎల్ఫాఫాను. “పరి 
శుద్ద స్థలం ముందునకు వెళ్లండి. మీ సోదరుల శవాలను 
బస వెలుపలకు తీసుకొని పొండి” అని మోషే వారిద్ద 
రితో చెప్పాడు. 
కనుక మిషాయేలు, ఎల్ఫాఫాను మోషేకు విధే 
యులయ్యారు. నాదాబు, అబీహు శవాలను బస వెలుప 
లకు వారు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు 
అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే 
ఉన్నారు. “అప్పుడు అహరోనుతోను, అతని ఇతర 
కుమారులు ఎలీయాజరు, ఈ తామారులతో మోషే 
ఇలా మాట్లాడాడు. “ఏమి విచారపడకండి. మీబట్టులు 
చింపుకోవద్దు, జుట్టు చిందరవందర చేసుకోవద్దు. మీరు 
అలాంటివి చేయకుండా ఉంటే మీరు చావకుండా 
ఉంటారు. అలానే యెహోవా తన ప్రజలందరి మీద 
కోపగించకుండా ఉంటాడు. ఇశ్రాయేలు జాతి మొత్తం 
మీ బంధువులే. నాదాబు, అబీహులను యెహోవా 
కాల్చివేసినందుకు వారంతా ఏడుస్తారు. "కాని మీరు 
మాతం సన్నిధి గుడారం వదిలి వెళ్లకూడదు. ఆ 
ద్వారం నుండి కనుక మీరు బయటకు వెళ్తే మీరు 
చనిపోతారు. ఎందుచతనంటు యెహోవా ప్రత్యక 








22 అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు 
ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ 
బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి 
అర్పణ, అర్బించటం ముగించిన తర్వాత అతడు బలి 
పీఠం నుండి దిగి వచ్చాడు. 

23మ్రోప్పే అహరోనులు సన్నిధి గుడారం లోపలకు 
వెళ్ళారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వ 


తైలం మీమీద ఉంది.” గనుక అహరోను, ఎలీయాజరు, 
ఈతామారు మోషేకు విధేయులయ్యారు. 

అప్పుడు అహరోనుతో యెహోవా అన్నాడు: 
“మీరు సన్నిధి గుడారంలోనికి వచ్చేటప్పుడు నీవుగాని 
నీ కుమారులుగాని ద్రాక్షారసం, మద్యం తాగకూడదు. 
మీరు అలాంటివి చేస్తే చనిపోతారు. మీతరాలన్నింటికీ 
ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. "పవి త్రం, అప 


లేవీయకాండము 10:11-11:21 


విత్రం అనే నిర్దిష్టమైన వ్యత్యాసాన్ని ్న మీరు పాటించాలి. 

bo హోవాతన 6 ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని 
షే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు 

మ విషయమై ప్రజలకు ప్రబోధించాలి.” 

'2 అహరోనుకు ఎలీయాజరు, ఈ తామారు అనే 
ఇద్దరు కుమారులు ఇంకా బతికి ఉన్నారు. అహరో 
నుతో, అతని ఇద్దరు కుమారులతో మోషే ఇలా 
అన్నాడు: “అగ్నిచే దహించబడిన బలులలో ధాన్యా 
ర్పణ కొంత మిగిలిపోయింది. ధాన్యార్పణంలోని ఆ 
భాగాన్ని మీరు తినాలి. అయితే అందులో పొంగే 
పదార్థం కలుపకుండా మీరు తినాలి. బలిపీఠం దగ్గరే 
దాన్ని తినాలి. ఎందుచేతనంటే ఆ అర్పణ అతి పరి 
శుద్ధం. 13అది యెహోవా కోసం అగ్నిమీద దహించ 
బడీన అర్పణలలో భాగమైయున్నది. ఆ భాగం నీకు 
నీ కుమారులకు చెందుతుంది అని నీకు నేను ఇచ్చిన 
ఆజ్ఞ ప్రబోధిస్తుంది. అయితే ఒక పరిశుద్ధ స్థలంలోనే 
మీరు దాన్ని తినాలి. 

మరియు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, 
నై వేద్యంల్లోనుంచి బోరను తినవచ్చును. మీరు వాటిని 
పవిత్ర స్థలంలో తినాల్సిన అవసరం లేదు గాని పరిశుభ్ర 
మైన స్థలంలో తినాలి. ఎందుచేతనంటే అవి సమాధాన 
బలిలోనివి. ఆ కానుకలను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి 
ఇస్తారు. ఆ జంతువుల్లో కొంత భాగాన్ని ప్రజలు 
తింటారు కాని బోర మాత్రం మీ వంతు అవుతుంది. 
సోనిప్పుమీద దహించబడిన బలిలో భాగంగా (ప్రజలు 
వారు అర్చించే జంతువుల కొవ్వును తీసుకొని రావాలి. 
నమాధాన బలిలోని తొడను, వై వేద్యంలోని 
బోరనుకూడా వారు తీసుకుని రావాలి. అది యెహోవా 
ఎదుట అల్జాడించబడుతుంది. ఆ తర్వాత అది ఆ 
అర్పణలో మీ భాగం అవుతుంది. బలి అర్పణల్లోని 
ఆ భాగం యెహోవా ఆజ్ఞాపించినట్టు శాశ్వతంగా మి 
వంతు అవుతుంది.” 

16ప్రాప్ర పరిహారార్థబలి మేక కోసం మోషే చూశాడు. 
అయితే అప్పటికే అది దహించివేయబడింది. అహరోను 
కుమారుల్లో మిగిలిన వారి మీద (ఎలీయాజరు, 
ఈతామారు) మోషేకు చాలా కోపం వచ్చింది. 
గొమూషే “ఆ మేకను మీరు పరిశుద్ధ స్థలంలోనే తినాల్సి 
ఉంది. అది చాలా పరిపుద్దం. దాన్ని యా హూవా ఎదుట 
మీరెందుకు తినలేదు? ప్రజల దోషాన్ని తీసివేసేందుకు 
దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. ఆ మేక బలి 
ప్రజల పాపాలను తుడిచి వేసేందుకు ఉద్దేశించబడింది. 
'5చ్రూడండి, ఆ మేక రక్తాన్ని పవిత్ర స్థలం లోపలకు 
మీరు తీసుకొని రాలేదు. నేను ఆజ్ఞాపించిన ప్రకారం 
మీరు దాన్ని పరిశుద్ద స్థలంలోనే తినాల్సి ఉంది”! అని 
అన్నాడు. 

“కాని, మోషేతో అహరోను చెప్పాడు: “చూడు, 
ఈవేళ వారు తమ పాప పపరిహారార్థ బలిని, దహన బలి 


124 


అర్పణను యెహోవా ఎదుటికి తెచ్చారు. అయితే 
ఈ వేళ నాకు ఏమి జరిగిందో నీకు తెలుసు. పాపపరిహా 
రార్థ బలిని ఈ వేళ నేను తింటే యెహోవా ఆనంది 
స్తాడని నీవు అనుకొంటావా? లేదు!” 

20మ్రూషే ఇది విన్నప్పుడు ఒప్పుకొన్నాడు. 


మాంసం తినేందుకు నియమాలు 
1 మోషే అహరోనులతో యహోవా ఇలా 
చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి: 
మీరు తినదగిన జంతువులు ఏవంటే: ఏ జంతువు 
డెక్కలు చీరి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం 
మీరు తినవచ్చును. 
4కాన్ని జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి 
డెక్కలు చీలి ఉండవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. 
ఒంటెలు, సీరాయారకపు పొట్టికుందేలు, కుందేలు 
అలాంటివే కనుక అవి మీకు అపవిత్రం. "మరికొన్ని 
జంతువులకు డెక్కలు చీలి ఉంటాయి గాని అవి నెమరు 
వేయవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. పందులు 
కూడా మీకు అపవిత్రం. ఆ జంతువుల (పందుల) 
మాంసం తినవద్దు. వాటి శవాలను కనీసం తాకవద్దు 
అవి మీకు అపవిత్రం. 


సముద్ర ఆహార నియవూలు 

*సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరా 
లకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తిన 
వచ్చును. '!అయితే సముద్రంలోగాని నదిలో గాని 
ఉండే జలచరం దేనికైనా రెక్కలు, పొలుసు లేకపోతే, 
వాటిని మీరు తినకూడదు. అలాంటిది అసహ్యమయి 
నది. దాని మాంసం తినవద్దు. కనీసం దాని శవాన్ని 
కూడా తాకవద్దు. 12సమ్సు ద్రంలోనూ, నదిలోనూ ఉండే 
ఏ జలచరానికై నా రెక్కలు, పొలుసులు లేకపోతే అది 
అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి. 


తినకూడని పక్షులు 

'ోఅలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ 
పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, 
క్రౌంచ పక్షులు, గద్ద, అన్నిరకాల గద్దలు, అన్ని 
రకాల నల్ల పక్షులు, 1 నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని 
రకాల డేగలు, 'గుడ్లగూబలు, పగిడికంబులు, పెద్దగుడ్ర 
గూబలు, నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు, 
గాడ బాతులు, సంకుబుడి కొంగలు, అన్నిరకాల 
కొంగలు, కుకుడుగువ్వలు, గబ్బిలాలు. 

20“రెక్కలు ఉండి మొత్తం నాలుగు కాళ్లతో నడిచే 
జీవులన్నీ అసహ్యమైనవే. రెక్కలు ఉండి, నాలుగు 
కాళ్లతో నడిచే కీటకాలన్నీ అసహ్యమైనవే. ఆ కీట 
కాలను తినవద్దు. *'అయితే కీటకాలకు రెక్కలు ఉండి 
నాలుగు కాళ్లతో నడిస్తే, వాటికి కనుక పాదాలకు 


125 


పైగా కీళ్లు ఉండి అవి ఎగురగలిగినవై తే, అలాంటి 
కీటకాలను మీరు తినవచు ఎను. 2ఏ కీటకాలను మీరు 
తినవచ్చునంటే: అన్ని రకాల మిడతలు, రెక్కలున్న 
అన్నిరకాల మిడతలు, అన్ని రకాల పెద్ద మిడతలు, 
అన్నిరకాల ఆకు మిడతలు. 

“అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న 
మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం. ఆ కీటకాలు 
మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఈ కీటకాల శవాలను 
తాకిన ఏ వ్యక్తి అయినా సరే సాయంత్రంవరకు 
అపవిత్రం అవుతాడు. ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో 
ఒకదాన్ని గనుక పట్టుకొంటే ఆ వ్యక్తి తన బట్టలు 
ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు 
అపవిత్రుడు. 


అపవిత్ర జంతువుల్ని గూర్చి మరికొన్ని నియమాలు 

262గోకాన్ని జంతువులకు డెక్కలు చిలి ఉంటాయి 
గాని డెక్కలు నమానంగా చీలి ఉండవు. కొన్ని 
జంతువులు నెమరు వేయవు. కొన్ని జంతువులకు 
డెక్కలు ఉండవు, అవి వాటి పాదాలమీద నడుస్తాయి. 
ఆ జంతువులన్నీ మీకు అపవిత్రం. వాటిని ఎవరై నా 
తాకితే వారు అపవిత్రం అవుతారు. ఆ వ్యక్తి సాయంత్రం 
వరకు అపవిత్రుడు చేవాటి శవాలను ఎవరై నా ఎత్తితే, 
ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయం 
త్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువులు మీకు 
అపవిత్రము. 


పాకే జంతువులను గూర్చిన నియమాలు 
2౫“ పాకే ఈ జంతువులు మీకు అపవిత్రం: ముంగి 
సలు, పందికొక్కులు అన్ని రకాల పెద్ద బల్లులు. 
అడవి ఎలుకలు, మొసళ్లు, తొండలు, సరటాలు, 
ఊసరవెల్లులు. *గోప్రాకే ఈ జంతువులు మీకు 
అపవిత్రం. వాటిలో చచ్చిన వాటిని ఎవరైనా తాకితే 
అలాంటివారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు. 


అపవిత్ర జంతువులను గూర్చిన నియమాలు 

“అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి 
దేనిమీదై నా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది 
చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు 
కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది 
ఏదై నాసరే దాని ్న నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు 
అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవు 
తుంది. “అపవిత్రమైన ఆ జంతువుల శవం ఏదై నా 
మట్టి పాత్రలో పడితే, ఆ పాత్రలో ఉన్నది ఏదైనా 
సరే అది అపవిత్రం అవుతుంది. నీవు ఆ పాత్రను 
పగులగొట్టి తీరాలి. అపవిత్రమైన మట్టి పాత్రలోని 
నీళ్లు ఏ ఆహారపదార్థం మీద పడీనా, అందులోని ఆహారం 
అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని 
పానీయం ఏదై నా అపవిత్రం అవుతుంది. అపవిత్రమై 


లేవీయకాండము 11:22-47 


చచ్చిన జంతువుయొక్క అవయవం ఒకటి దేనిమీద 
పడినా అది అపవిత్రం. అది మట్టి పొయ్యి కావచ్చును, 
మట్టి కుంపటి కావచ్చును. దాన్ని ముక్కలుగా పగుల 
గొట్టాలి. అవి ఇంకెంత మాతం పరిపుద్ధంగా ఉండవు. 
అవి మీకు ఎప్పటికీ అపవిత్రంగానే ఉంటాయి. 

3రోనిళ్లు ఊరుతూండే ఊటగాని, బావిగాని పరి 
శుద్ధంగా ఉంటుంది. అయితే అపవిత్రమైన ఏ జంతువు 
శవాన్నీ, తాకిన ఏ వ్యక్తి అయినాసరే అపవిత్రుడు. 
అపవిత్ర జంతువుల్లోని ఏ శవమైనా, నాట్టువేసే ఏ 
విత్తనంమీద పడినా, ఆ విత్తనం ఇంకా పరిశుద్ధంగానే 
ఉంటుంది. 

3 అయితే ఆ విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత 

అపవిత్ర జంతువుయొక్క శవంలోని ఏ భాగమైనా ఆ 
విత్తనాలమీద పడితే, అప్పుడు మీకు ఆ విత్తనాలు 
అపవి (త్రం. 
ఫోర్సు ఆహారానికి ఉపయోగించే జంతువు ఏదైనా 
చస్తే, దాని శవాన్ని తాకిన వ్యక్తి ఆ సాయంత్రం వరకు 
అపవిత్రుడవుతాడు. 
*0మరియు ఈ జంతు మాంసం తిన్న వ్యక్తి తన 
బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు 
అపవిత్రుడవుతాడు. ఆ జంతు శవాన్ని ఎత్తే మనిషి 
తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం 
వరకు అపవిత్రుడవుతాడు. 

“నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమ 
యిందే. దాన్ని తినకూడదు పొట్టుతో పాకే జంతు 
వుల్లో దేనిని గాని లేక నాలుగు పాదాలతో నడిచే ఏ 
జంతువునుగాని లేక చాలా పాదాలుగల జంతువును 
గాని మీరు తినకూడదు. అవి మీకు అసహ్యమైనవి. 
ws ఆ జంతువుల మూలంగా మిమ్మల్ని 
మీరు హేయం చేసుకోవద్దు. వాటితో మిమ్మల్ని మీరు 
అపవిత్రం చేసుకోవద్దు. ఎందుచేతనంటే నేను మీ 
దేవుడైన యెహోవాను గనుక. నేను పరిశుద్దుడ్ని 
కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైన ఆ 
పాకే జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రం 
చేసుకోవద్దు. “మిమ్మల్ని ఈజిస్టునుండి నేను తీసు 
కొచ్చాను. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలుగా 
ఉండేందుకు నేను ఇలా చేసాను. మీకు నేను దేవుడిగా 
ఉండాలని నేను ఇలా చేసాను. నేను పరిశుద్దుడ్ని గనుక 
మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి!” 

*6భ్రూమిమీద ఉండే పశువులు, పక్షులు, ఇతర 
జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. 
సముద్రంలో ఉండే జలచరాలు, నేలమీద పాకే జంతు 
వులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. *”పవిత్ర 
జంతువులు ఏవో అపవిత్ర జంతువులు ఏవో ప్రజలు 
తెలుసుకోగలిగేందుకే ఆ ప్రబోధాలు. అందుచేత ఏ 
జంతువుల్ని తినవచ్చో, ఏ జంతువుల్ని తినకూడదో 
ప్రజలకు తెలుస్తుంది. 





లేవీయకాండము 12:1-13:17 


11 2 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రా 

యేలు (ప్రజలతో చెప్పు: ఒక స్త్రీ మగ శిశువుకు 
జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రగా 
వుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో 
అపవిత్రంగా ఉన్నట్టే. *ఎనిమిదో రోజున ఆ మగ 
శిశువుకు సున్నతి చేయాలి. “అప్పుడు ఆమె తన 
రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయి 
మూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ 
ఆవు తాకగూడదు. ఆమె పవితపరచబడటం పూర్తి 
అయ్యంతవధకం పరిశుద్ద స్థలంలో ఆమె అనం 
కూడదు. *కానీ ఆ స్త్రీ ఒక తడ శిశువుకు జన్మయిస్తే 
నెలసరి రక్తస్రావ ల ఉన్నట్టే రెండు వారాలు 
ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావం 
నుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు 
అవుతుంది. 

రో ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక 
ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్భబడే ఆ 
ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్రియైనా, 
మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలీ అర్పణ 
లను “సన్నిధి “సుడారానికి' తీసుకొనీరావాలి. సన్నిధి 
గుడార ద్వారం దగ్గర ఆ బరి అర్పణలను ఒక యాజకు 
నికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సు 
గల ఒక గొ(ర్రెపెల్లను, పాపపరిహారార్టబలిగా ఒక పావురం 
పిల్లను లేక ఒక గువ్వను ఆమే తీసుకొనిరావాలి. 
7కకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు 
పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసు 
కొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, 
మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజ 
కుడు యెహోవా ఎదుట అర్సిస్తాడు. ఈ విధంగా 
ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. 
అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవు 
తుంది. ఒక మగశిశువుకు లేదా ఆడగిపువుకు జన్మనిచ్చే 
స్త్రీకి అవి నియమాలు.” 


చర్మరోగాలను గూర్చిన నియమాలు 

మోషే అహరోనులకు యెహోవా ఇలా 
le ఒక వ్యక్తి చర్మం మీద వాపు 
ఉండవచ్చును, లేక అది పొక్కుగాని, నిగనిగలాడు మచ్చ 
గాని కావచ్చును. ఆ మచ్చ కుష్ణురోగంలా కనబడితే, 
యాజకుడగు అహరోను దగ్గరకు గాని, యాజకులై న 
అతని కుమారుల దగ్గరకుగాని ఆ వ్యక్తిని తీసుకొని 
రావాలి. ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు 
పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, 
ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది 
కుష్టరోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం 
ముగించగానే ఆ వ్యక్తి కుష్టరోగి అని యాజకుడు 
ప్రకటించాలి. 


126 


“కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ 
ఉంటుంది. కానీ ఆ మచ్చ చర్మంలోపలికి ఉండదు. 
అదే నిజమైతే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరుల 
నుండి యాజకుడు వేరు చేయాలి. ఏడో రోజున 
యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ మచ్చలో 
మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా 
ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు ఆ వ్యక్తిని 
మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి. 
6ఏడు రోజుల తర్వాత మరల ఆ వ్యక్తిని యాజకుడు 
పరిశీలించాలి. ఆ మచ్చ మానిపోయి, చర్మంమీద 
విస్తరించకుండా ఉంటే, ఆ వ్యక్తి పరిపుద్దుడు అని యాజ 
కుడు ప్రకటించాలి. ఆ మచ్చ కేవలం పొక్కే. ఆ వ్యక్తి 
తన బట్టలు ఉతుక్కొని, మళ్లీ పవిత్రుడు కావాలి. 

అయితే ఆ వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు 
తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, 
ఆ పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు ఆ 
వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి. యాజకుడు 
తప్పక పరిశీలించాలి. ఒకవేళ ఆ పొక్కు చర్మం మీద 
విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక 
(ప్రకటించాలి. అది కుష్టురోగం. 

“ఒక వ్యక్తికి కుష్ట్ణురోగం ఉంటే అతణ్ణి యాజకుని 
దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు తప్పక ఆ 
వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, 
వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా 
కనబడితే ''అప్పుడు అది ఆ వ్యక్తి చర్మంమీద చాల 
కాలంగా ఉన్న కుష్టురోగం. ఆ వ్యక్తి అపవిత్రుడు అని 
యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం ఆ వ్యక్తిని 
మిగిలిన (ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. 
ఎందుచేతనంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అతనికి 
తెలుసు. 

'ోకాన్నిసార్లు చర్మరోగం ఒక వ్యక్తి శరీరమంతటా 
వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి తలనుండి పాదంవరకు చర్మం 
మీద అంతటా చర్మరోగం ఆవరిస్తుంది. యాజకుడు 
ఆ వ్యక్తి శరీరమంతా తప్పక చూడాలి. ఓేచర్మరోగం 
శరీరమంతా వ్యాపించినట్టు, అది ఆ వ్యక్తి చర్మాన్ని 
పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, 
అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రక 
టించారి. *ేఅయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే 
అతడు పవిత్రుడుకాడు. యాజకుడు చర్మం పచ్చిగా 
ఉండటం చూసినప్పుడు, ఆ వ్యక్తి అపవిత్రుడని అతడు 
ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్టు 
రోగం. 

1రపర్మం మరల పచ్చిగా తయారై తెల్లగా మారితే, 
అప్పుడు ఆ వ్యక్తి తప్పక యాజకుని దగ్గరకు రావాలి. 
గయాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ 
పొడ తెల్లబారితే ఆ పొడగల ఆ వ్యక్తి పవిత్రుడని 
యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి పవిత్రుడు. 


127 


'కోఒకవేళ దేహపు చర్మంమీద మానిపోయిన 
పుండు ఉండవచ్చును. "కాని ఆ పుండు స్థానంలో 
తెల్లటి వాపుగాని, తెలుపు ఎరుపు కలిసి నిగనిగలాడే 
మచ్చగానీ ఉండవచ్చును. అప్పుడు దేహం మీది ఈ 
చోటును యాజకునికి చూపెట్టాలి. ** యాజకుడు 
పరిశీలించాలి. వాపు చర్మంకంబు లోతుగా ఉండి, దాని 
మీది వెంట్రుకలు తెల్లబడి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి 
అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ 
కుష్టరోగం పుండులోపలనుండి కుష్టరోగం బయట 
పడింది. *'కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా 
దానిమీద వెంట్రుకలు తెల్లబడక, ఆ మచ్చ చర్మంకంలు 
లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు 
యాజకుడు, ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా 
ఉంచాలి. *ఒకవేళ ఆ మచ్చయింకా ఎక్కువగా చర్మం 
మీద విస్తరిస్తే, ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు 
ప్రకటించాలి. అది కుష్టుపొడ. *అయితే నిగనిగలాడే 
ఆ మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాత 
పుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. ఆ వ్యక్తి 
పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. 

2425 ఒక వ్యక్తి చర్మంమీద కాలి వాత కావచ్చును. 
ఒకవేళ ఆ పచ్చి చర్మం తెల్లగా గాని, తెలుపు ఎరుపు 
రంగు మచ్చలా కానీ మారితే యాజకుడు తప్పక 
దాన్ని పరిశీలించాలి. ఆ తెల్ల మచ్చ చర్మంకంటు 
లోతుగా ఉన్నట్టుగానీ, ఆ మచ్చ మీది వెంట్రుకలు 
తెల్లబడీనా అది కుష్ణురోగం. ఆ వాతలోనుంచి కుష్టు 
రోగం బయటపడింది. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు 
అని యాజకుడు ప్రకటించాలి. అది కుష్టురోగం. 
26క్రానీ యాజకుడు ఆ మచ్చను చూడగా నిగనిగలాడే 
మచ్చమీద వెంట్రుకలు లేకుండా ఆ మచ్చ చర్మం 
కంలు లోతుగా లేకుండ అది మానుతున్నట్టు ఉంటే 
ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు యాజకుడు వేరు 
చేయాలి. ఏడవ రోజున యాజకుడు ఆ వ్యక్తిని 
మరల పరిశీలించాలి. ఆ మచ్చ చర్మంమీద విస్తరిస్తే, 
అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటిం 
చాలి. అది కుష్టురోగం. అయితే నిగనిగలాడే ఆ 
మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత 
మీది వాపు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజ 
కుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే. 

ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడ 
రావచ్చును. *ఒక యాజకుడు ఆ పొడను పరిశీలిం 
చాలి. ఆ పొడ చర్మంకంకు లోతుగా ఉన్నట్టు కన 
బడినా, దానిచుట్టూ వెంట్రుకలు పలుచగాను, పసుపు 
గాను ఉన్నా, ఆ వ్యక్తీ అపవిత్రుడు అని యాజకుడు 
ప్రకటించాలి. అది చెడ్డ చర్మరోగం. *!ఒక వేళ ఆ 
పొడ చర్మంకంటె లోతుగా లేకపోయినా, దానిలో 
నల్ల వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తిని ఏడురోజుల పాటు 
యాజకుడు ప్రత్యేకించాలి. *ఏడవ రోజున ఆ పొడను 


లేవీయకాండము 13:18-49 


యాజకుడు పరిశీలించాలి. ఆ పొడ విస్తరించక 
పోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగక 
పోయినా, ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు 
కనబడకపోయినా, ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ 
అతడు ఆ పొడను కత్తిరించకూడదు. ఆ వ్యక్తిని యింకో 
ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి. 
34ఏడ్రవ రోజున యాజకుడు ఆ పొడను పరిగీలించాలి. 
ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంలు 
లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తీ పవిత్రుడు 
అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు 
ఉతుకుకొని శుద్దుడు కావాలి. ఫోకానీ ఆ వ్యక్తి పవిత్రు 
డయిన తర్వాత ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, యాజ 
కుడు మరల ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ చర్మం 
మీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు 
చూడక్కర్లేదు. ఆ వ్యక్తి అపవిత్రుడు. అయితే ఆ 
వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో 
నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే ఆ రోగం మాని 
పోయింది. ఆ వ్యక్తి పవితుడు. ఆ వ్యక్తి పవిత్రుడు 
అని యాజకుడు ప్రకటించాలి. “ఒక వ్యక్తి చర్మం 
మీద తెల్ల మచ్చలు ఉంటే, ఒక యాజకుడు ఆ 
మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్మంమీది 
మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము 
కాని పొక్కులు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు. 

“ఒక వ్యక్తి తలమీద వెంట్రుకలు ఊడి పోవ 
చ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం బట్టతల. 
“ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవ 
చ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం 
బట్టతల. “కానీ అతని తలమీద ఎరుపు తెలుపు పొడ 
ఉంటే అది చర్మవ్యాధి. 

“ఒక యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ 
పొడ వాపు ఎరుపు తెలుపుగా ఉండి, శరీరంలోని ఇతర 
భాగాల్లో కుష్టు రోగంలా కనబడితే, *ఆ వ్యక్తి తలమీద 
కుష్టు రోగం ఉంది. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజ 
కుడు ప్రకటించాలి. 

భక వ్యక్తికి కుష్టు రోగం ఉంటే అతడు ఇతరు 
లను హెచ్చరించాలి. అపవిత్రుణ్హి అపవిత్రుజ్హి అని 
కేకలు వేయాలి. అతడు తన బట్టలను చింపివేయాలి, 
తన తల వెంట్రుకలు విరబోసుకోవాలి, తన నోరు 
కప్పుకోవాలి. *ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను 
అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా 
బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి. 

“కాన్ని బట్టల మీద కుష్టుపొడ ఉండవచ్చును. 
ఆ బట్టు నాణ్యమైనది లేక ఉన్నది కావచ్చు. “బట్ట 
అల్రీనది కావచ్చు, కుట్టినది కావచ్చు, లేదా ఒక తోలు 
మీద కాని, తోలుతో చేయబడిన మరి దేనిమీద కాని 
ఆ కుష్టు పొడ ఉండవచ్చును. “ఆ కుష్టుపాడ పచ్చగా 
కానీ ఎర్రగా కానీ ఉంటే దాన్ని యాజకునికి 


లేవీయకాండము 13:50-14:14 


చూపించాలి. ఆ కుష్టుపొడను యాజకుడు పరిశీ 
లించాలి. దానిని ఏడు రోజుల వరకు ఒక (ప్రత్యేక 
స్థలంలో అతడు ఉంచాలి. "ఏడవ రోజున ఆ 
కుష్టుపాడను యాజకుడు పరిశీలించాలి. ఆ కుష్టుపొడ 
తోలు మీద ఉన్నా బట్టమీద ఉన్నా ఒకటే. ఆ బట్టు 
కుట్టిందైనా అభ్లినీదై నా ఒకటే. ఆ తోలు ఉపయో 
గించబడింది దేనీ కోరకై నా ఒకటే. కుష్టుపొడ వ్యాపిస్తే 
అది నాశన కరమైనది. ఆ బట్టు లేక తోలు అపవిత్రం. 
ఆ పొడ అపవిత్రం. ఆ బట్ట లేక తోలును యాజకుడు 
కాల్చి వేయాలి. 

“ఆ కుష్ణపాడ వ్యాపించినట్టు యాజకునికి 
కనబడకపోతే, ఆ తోలును లేక ఆ బట్టను ఉతకాలి. 
అది తోలుగాని, బట్టుగాని లేక బట్టు అల్లికగాని, కుట్టింది 
గాని, దాన్ని ఉతకాల్సిందే. 5డీ బట్టను లేక తోలును 
ఉతకమని ఆ మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. 
అప్పుడు యాజకుడు ఆ బట్టలను ఇంకా ఏడు రోజుల 
వరకు వేరుపరచాలి. ఆ సమయం తీరగానే యాజ 
కుడు మళ్లీ పరిశీలించాలి. ఆ కుష్టపొడ ఇంకా అలానే 
కనబడితే అది అపవిత్రం. ఆ పొడ వ్యాపించకపోయినా 
సరే ఆ బట్టను లేక ఆ తోలును మీరు కాల్చివేయాలి. 

5రోకానీ ఒకవేళ, ఆ తోలు ముక్కను లేక ఆ 
బట్టను యాజకుడు చూచినప్పుడు, కుష్టుపొడ వాడి 
పోయి ఉంటే, ఆ బట్టుమీద లేక తోలు మీద ఉన్న ఆ 
పాడను యాజకుడు చింపివేయాలి. ఆ బట్ట అల్లికది 
గాని, పడుగుది కానీ ఫర్వాలేదు. "లేదా ఆ బట్టమీద 
లేక ఆ తోలుమీద కుష్టుపొడ తిరిగి రావచ్చును. అలా 
జరిగతే ఆ కుష్టు పొడ వ్యాపిస్తుంది. ఆ చించిన బట్టు 
ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి. 
వక అయితే ఉతికిన తర్వాత కుష్టు పాడ మళ్లీ రాకపోతే 
అప్పుడు ఆ బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. 
ఆ బట్ట కుట్టిందిగానీ అల్రిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. 
ఆ బట పవి|తం.” 

వోతోలు ముక్కలు లేక బట్టముక్కల మీద కుష్టు 
పొడకు సంబంధించిన నియమాలు అవి. బట్టు కుట్టంది 
గాని అల్లిందిగాని ఫర్వాలేదు. 


బాగుపడిన కుష్టురోగికి నియమాలు 
1 4. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, “చర్మ 
రోగాలు కలిగి బాగుపడిన ప్రజలకు నియ 
మాలు ఇవీ. 

“ఆ వ్యక్తిని పవిత్రం చేసేందుకే ఇవే నియమాలు. 
చర్మవ్యాధి వచ్చిన వ్యక్తిని ఒక యాజకుడు చూడాలి. 
బస వెలుపల ఆ వ్యక్తి దగ్గరకు యాజకుడు వెళ్లాలి. 
ఆ చర్మవ్యాధి బాగుపడినదేమో తెలుసుకొనేందుకు 
యాజకుడు పరిశీలించాలి. “ఆ వ్యక్తి ఆరోగ్యవంతంగా 
ఉంటే అతళ్లీ ఈ పనులు చేయమని యాజకుడు 
చెప్పాలిః ప్రాణంతో ఉన్న రెండు పవిత్ర పక్షుల్ని 


128 


అతడు తీసుకొని రావాలి, ఒక దేవదారు చెక్క ముక్కను, 
ఎర్రటి గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు ముక్కను కూడా 
అతడు తీసుకొని రావాలి. ఇవన్నీ ఆవ్యక్తిని శుద్ధిచేసే 
పనికోసమే. ఒక మట్టి పాత్రలో న నీశ్ణమీద 
ఒక పక్షిని చంపమని యాజకుడు చెప్పాలి. కీఅప్పుడు 
యింకా ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, దేవదారు 
చెక్కముక్క, ఎర్ర గుడ్డ ముక్క, హిస్సోపు ముక్కను 
యాజకుడు తీసుకోవాలి. పారుతున్న నీశ్లమీద చంప 
బడిన మొదటి పక్షి రక్తంలో, [ప్రాణంతో ఉన్న రెండో 
పక్షిని, మిగతా వస్తువులను యాజకుడు ముంచాలి. 
"చర్మవ్యాధి ఉన్న వ్యక్తిమీద యాజకుడు ఏడుసార్లు 
చిలకరించాలి. అప్పుడు ఆ వ్యక్తీ పవిత్రుడు అని యాజ 
కుడు ప్రకటించాలి. అప్పుడు యాజకుడు బహిరంగ 
స్థలానికి వెల్లి, ప్రాణంతో ఉన్న పక్షిని స్వేచ్చగా ఎగిరి 
పోనివ్వారలి. 

కోతర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. 
అతడు తన వెంట్రుకలన్నింటినీ క్షారం చేసుకోవాలి. 
అతడు నీళ్లతో స్నానం చెయాలి. అప్పుడు అతడు 
పవిత్రం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బసలోనికి వెళ్ల 
వచ్చును. కానీ అతడు ఏడు రోజులవరకు తన గుడారం 
బయట ఉండాలి. 

ఏడవ రోజున అతడు తన వెం[టు కలన్నీ క్షౌరం 
చేసుకోవాలి. అతడు తన తల, గడ్డం, కనుబొమలు, 
వెంట్రుకలు అన్నీ క్షారం చేసుకోవాలి. తర్వాత అతడు 
తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. 
అప్పుడు అతడు పవిత్రుడవుతాడు. 

1% ఎనిమిదో రోజున, చర్మవ్యాధి కలిగి ఉండిన 
వాడు ఏ దోషం లేని రెండు మగ గొె(రెపిల్లలను తీసు 
కొని వెళ్లాలి. ఏ దోషం లేని ఒక్క సంవత్సరపు ఆడ 
గొ|రె పిల్లను కూడా అతడు తీసుకొని వెళ్లాలి. ధాన్యా 
రణ కోసం నూనె కఠిపిన మూడు పదోవంతుల 
మంచి పిండిని అతడు తీసుకొని వెళ్లాలి. ఒక అర్ధసేరు 
ఒలీవ నూనె ఆ వ్యక్తి తీసుకొని వెళ్లాలి. 1*ఆ వ్యక్తి పవి 
తుడు అని ప్రకటించే యాజకుడు, ఆ వ్యక్తిని, అతని 
బలులను సన్నిధిగుడార ద్వారం దగ్గర యైె.,హావా 
ఎదుటికి తీసుకొని రావాలి. “*గ్మారె పిల్లల్లో ఒకదాన్ని 
అపరాధపరిహారార్ట బలిగా అర్చించాలి. ఆ గొ రెపిల్లను. 
కొంతనూనెను యౌ హోవా ఎదుట నై వేద్యంగా అర్చిం 

చాలి. 13 పాపపరిహారార్థ బలి, దహనబలి వధించే పవిత్ర 
స్థలంలోనే యాజకుడు మగ గొరెపిల్లను వధించాలి. 
అపరాధ పరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలాగే 
ఉంటుంది. అది యాజకునికే చెందుతుంది. అది చాలా 
పవిత్రం. 

అపరాధ పరిహారార్థబలినుండి కొంత రక్తాన్ని 
యాజకుడు తీసుకోవాలి. పవిత్ర పర్చబడాల్సిన వ్యక్తి 
కుడి చెవి కొన మీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు 
వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద, కుడి 


129 


పాదపు బొటనవేలిమీద ఈరక్తంలో కొంచెం యాజ 
కుడు వేయాలి. "యాజకుడు కొంచెం నూనె తీసు 
కొని తన ఎడమ అర చేతిలో పోసుకోవాలి. అప్పుడు 
యాజకుడు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో 
తన కుడి చేతి వేలిని ముంచాలి. ఆ నూనెలో కొంచెం 
యహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించేందుకు 
ఆవేలిని అతడు ఉపయోగించాలి. పవిత్ర పర్చబడా 
ల్సిన ఆ వ్యక్తి కుడి చెవి కొనమీద యాజకుడు తన 
అరచేతిలోని నూనె కొంచెం పోయాలి. ఆ వ్యక్తి కుడి 
చేతి బొటన వేలిమీద కుడి పాదం బొటనవేఠి మీద 
యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. అపరాధ 
పరిహారార్థ బలి అర్బణపు రక్తం మీద యాజకుడు ఆ 
నూనెలో కొంచెం పోయాలి. 'యాజకుడు తన 
అరచేతిలో మిగిలిన నూనెను పవిత్రపర్బబడాల్సిన వ్యక్తి 
తలమీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట 
ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. 
తర్వాత ఆ వ్యక్తి పవిత్రుడయ్యేటట్టు యాజకుడు 
పాపపరిహారార్థ బలిని అర్చించి, ఆ వ్యక్తి పాపాలను 
తుడిచివేయాలి. ఆ తర్వాత దహనబలి పశువును 
యాజకుడు వధించాలి. అప్పుడు యాజకుడు దహ 
నబలి అర్పణను, ధాన్యార్పణను బలిపీఠం మీద అర్చిం 
చాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాలను యాజకుడు 
తుడిచివేయాలి. ఆ వ్యక్తి పవితుడవుతాడు. 

21" అయితే ఆ వ్యక్తీ పేదవాడై అలాంటి అర్పణలు 
ఇవ్వలేకపోతే, అపరాధ పరిహారార్థబలిగా ఒక మగ 
గొ|రెపిల్లను అతడు తీసుకొని రావాలి. యాజకుడు 
ఆ వ్యక్తి పాపాలను తుడిచివేసేందుకు అది నై వేద్యం. 
ధాన్యార్పణగా తూములో పదోవంతు నూనెతో కలిసిన 
గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను 22రెండు 
గువ్వలను, రెండు పావురపు పిల్లలను అతడు తీసుకొని 
రావాలి. పేదవాళ్లుకూడ వాటిని తీసుకొని రాగలుగు 
తారు. ఒక పక్షి పాపపరిహారార్థబలి కొరకు, మరొకటి 
దహనబలి. 

“ఎనిమిదో రోజున సన్నిధి గుడారం దగ్గర 
యాజకుని వద్దకు అతడు వాటిని తీసుకొని రావారి. 
ఆ వ్యక్తీ పవితుడయ్యేందుకు వాటిని యెహోవా 
ఎదుట అర్చించాలి. చోఅపరాధ పరిహారార్థ బలికోసం 
గొగైపిల్లను, నూనెను, యాజకుడు తీనుకాని 
యెహోవా ఎదుట నై వేద్యంగా వాటిని అల్జాడించాలి. 
అప్పుడు అపరాధ పరిహారార్థ బలికొరకైన గొడె 
పిల్లను యాజకుడు వధించాలి. అపరాధ పరిహారార్థ 
బరి రక్తంలో కొంచెం యాజకుడు తీసుకోవాలి. 
పవిత్రం చేయబడాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద ఈ 
రక్తంలో కొంచెం యాజకుడు పోయాలి. ఈ వ్యక్తి 
కుడి చేతి బొటనవేలిమీద, కుడిపాదం బొటనవేలిమీద 
యాజకుడు ఈ రక్తం కొంచెం పోయాలి. ?ఈ 
నూనెలో కూడ కొంచెం అతని ఎడమ చేతిలో యాజ 


లేవీయకాండము 14:15-38 


కుడు పోయాలి. యాజకుడు తన కుడిచేతి వేలిని 
ప్రయోగించి తన ఎడమ చేతిలోని నూనె కొంచెం 
తీసి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి. 
తర్వాత యాజకుడు తన చేతిలోని నూనె కొంచెం 
తీసి పవిత్రం కావాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద 
వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలి మీద, కుడి 
పాదం బొటన వేలిమీద యాజకుడు ఈ నూనెను 
కొంచెం వేయాలి. అపరాధ పరిహారార్థబలి రక్త స్థానంలో 
యాజకుడు ఈ నూనె కొంచెం వేయాలి. శీయాజ 
కుడు తన చేతిలో మిగిలిపోయిన నూనెను, పవిత్రం 
కావాల్సిన వాని తల మీద పోయాలి. ఈ విధంగా 
యెహోవా ఎదుట ఆ వ్యక్తీ పాపాలను యాజకుడు 
తుడిచివేస్తాడు. 

అప్పుడు ఆ వ్యక్తి ఒక గువ్వ లేక పావురపు 
పిల్లలలో ఒకదానిని అర్చించాలి. (పేదవారు కూడా 
ఆ పక్షులను ఇవ్వగలరు, ఆ వ్యక్తి ఇవ్వగలిగిందే 
ఇవ్వాలి. *!ఒక పక్షిని పాప పరిహారార్థబలిగాను మరొక 
దాన్ని దహనబలిగాను ఆ వ్యక్తి అర్చించాలి. అతడు 
వాటిని ధాన్యార్పణతో బాటు అర్చించాలి. “ఈ విధంగా 
యాజకుడు ఆ వ్యక్తి పాపాలను యహోవా ఎదుట 
తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తి పవిత్రం అవుతాడు.” 

ఏక వ్యక్తి చర్మవ్యాధినుండి బాగు పడిన తర్వాత 
అతల్ణి పవిత్రం చేయటానికి అవీ నియమాలు. 
“పవిత్రం అయ్యేందుకు నియమం ప్రకారం బలులు 
అర్చించలేని ప్రజలకు అవీ నియమాలు.” 


ఇంటిలో కుష్టుపాడను గూర్చిన నియమాలు 

33న్సైకప్పే అహరోనులతో యెహోవా ఇంకా ఇలా 
అన్నాడు: “కనాను దేశాన్ని నేను నీ ప్రజలకు ఇస్తు 
న్నాను. నీ ప్రజలు ఆ దేశం చేరుతారు. ఆ సమయంలో 
ఎవరి యింట్లోనై నా నేను కుష్టపొడను సపెరగనీయ 
వచ్చు. *ఆ యింటి స్వంతదారుడు యాజకుని దగ్గ 
రకు వచ్చి, "కుష్టపొడలాంటిది ఏదో నాయింట్లో 
కనిపిస్తుంది, అనిచెప్పాలి. 

3రోఅప్పుడు యాజకుడు ఆ ఇంటి వారిని ఇల్లు 
ఖాళీచేయమని ఆజ్ఞాపించాలి.” యాజకుడు కుష్టు 
పొడను చూడటానికి వెళ్తక ముందే వారు ఇల్లు ఖాళీ 
చేయాలి. ఈ విధంగా ఆ ఇంట్లోని అపవిత్రమైన 
వాటన్నింటినీ యాజకుడు కాపాడవలసిన పనిలదు. 
ఆ మనుష్యులు ఇల్టు ఖాళీచేసిన తర్వాత, ఆ ఇంటిని 
చూడటానికి యాజకుడు లోనికి వెళ్లాలి. యాజ 
కుడు కుష్టుపొడను పరిశీలించాలి. ఆ ఇంటి గోడలమీద 
పొడకు పచ్చటి లేక ఎర్రటి రంధ్రాలు ఉండి, ఆ 
పొడ గోడల ఉపరితలంలో చొచ్చుకు పోతున్నట్లు 
కనబడితే, యాజకుడు ఆ ఇంటినుండి బయటకు 
వెళ్లిపోయి ఏడు రోజులవరకు ఆ ఇంటికి తాళం 
వేయాలి. 


లేవీయకాండము 14:39-15:13 


ఏడో రోజున యాజకుడు తిరిగి వచ్చి ఆ 
ఇంటిని పరిశీలించాలి.” ఆ పొడ ఇంటి గోడలమీద 
వ్యాపించి ఉంటే, “పొడ ఉన్న రాళ్లను లాగి పార 
వేయమని యాజకుడు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాలి. 
పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థ సలంలో 
వారు ఆ రాళ్లను వేయాలి. *అప్పుడు యాజకుడు 
ఆ ఇంటిలోపల అంతా గీకించాలి. అలా గీకిన పెచ్చు 
లను వారు పారవేయారలి. పట్టణం బయట ప్రత్యేకమైన 
స్ట్‌ అపవిత్ర స్థ సలంలో ఆ పెచ్చులను వారు వేయాలి. 

“అప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటికి కొత్త రాళ్లు పెట్టాలి. 
అతడు ఆ రాళ్లకు కొత్త అడుసు పూయించాలి. 

“ఒకవేళ ఒకడు పాతరాళ్తను, పాత పెచ్చులను 
తీసివేసి, కొత్తరాళ్లు, కొత్త అడుసు పెట్టి ఉండొచ్చు. 
ఒకవేళ ఆ ఇంటిలో మరల పొడ కనబడవచ్చును. 
“అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీ 
లించారి. ఆ పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది 
త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. 
అందుచేత ఆ యిల్లు అపవిత్రము. 456 వ్యక్తి ఆ 
ఇంటిని కూలగొట్టాలి. ఆ రాళ్లను, పెచ్చులను, చెక్క 
ముక్కలను పట్టణం వెలుపల అపవిత్రమైన ప్రత్యేక 
స్థలానికి తీసుకొని పోవాలి. ఆ ఇంట్లోకి వెళ్లే ఏ వ్యక్తి 
తయినాసరే సాయంత్రం వరకు అపి త్రమవుతాడు. 
“ఎవరైనా ఆ ఇంటిలో భోజనంచేసినా, పండుకొన్నా 
ఆ వ్యక్తీ తన బట్టలు ఉతుక్కోవాలి.” 

“ఆ ఇంట్లో కొత్త అడుసుతో కొత్త రాళ్లు వేసిన 
తర్వాత యాజకుడు ఆ ఇంటిని పరిశీలించాలి. ఒకవేళ 
ఆ పొడ ఇంటిలో వ్యాపించకపోతే ఆ ఇల్టు పవిత్రం 
అని యాజకుడు ప్రకటించాలి. ఎందుచేతనంటే ఆ 
పొడ పోయింది గనుక! 

“అప్పుడు ఆ ఇంటిని పవితం చేయటానికి 
యాజకుడు రెండు పక్షులను, దేవదారు చెక్క 
ముక్కను, ఒక ఎర్ర గుడ్డముక్కను, ఒక హిస్పోపు 
రెమ్మను తీసుకోవాలి. పారుతున్న నీళ్లలో ఒక మట్టి 
పాత్రలో యాజకుడు ఒక పక్షిని వధించాలి. *'తరువాత 
యాజకుడు దేవదారు చెక్క ముక్కను, హిస్సోపును, 
ఎర్రగుడ్డ ముక్కను, (ప్రాణంతో ఉన్న పక్షిని తీసు 
కోవాలి. పారుతున్న నీళ్లలో వధించబడిన పక్షి రక్తంలో 
యాజకుడు వీటన్నింటినీ ముంచాలి. అప్పుడు యాజ 
కుడు ఆ రక్తాన్ని ఇంటిమీద ఏడు సార్టు చిలకరించాలి. 
5ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం 
చేయటానికి వీటిని ఉపయోగించాలి. యాజకుడు 
పట్టణం వెలుపరి బయలు (ప్రదేశానికి వెల్లి, బతికి 
ఉన్న షక్షిని అక్కడ స్వేచ్చగా విడిచిపెట్టాలి. ఈ విధంగా 
యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయాలి. ఆ 
ఇల్లు పవిత్రం అవుతుంది.” 

“ఏ విధమైన కుష్టువ్యాధికి, బట్టమీద లేక ఇంటి 
మీద కుష్టు పొడకు సంబంధించిన నియమాలు అవి. 


130 


౨6ర్మంమీద వాపులు, దద్దురులు, నిగనిగలాడే మచ్చ 
లకు అవి నియమాలు. వస్తువులు పవిత్రంగా ఉన్నదీ 
లేనిదీ ఆ నియమాలు నేర్చిస్తాయి. అలాంటి వ్యాధులకు 
సంబంధించిన నియమాలు అవి. 


దేహస్రావ నియమాలు 
షే అహరోనులతో యహోవా యింకా 
1 క. యిలా చెప్పాడు: 2“ఇ శాయేలు ప్రజలకు 
మీరిలా చెప్పండి: ఎవని దేహంలోనై నా స్రావం ఉంటే 
వాడు అపవిత్రుడు. వాని శరీరంలోనుండి స్రావం కారు 
తున్నా లేక నిలిచిపోయినా సరే ఫర్వాలేదు. 

శో సావం ఉన్న వ్యక్తి పరుపుమీద పండుకొంటే, 
ఆ పరుపు అపవిత్రం. ఆ వ్యక్తి కూర్చొనేవన్నీ అపవిత్రం 
అవుతాయి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ వ్యక్తి పరుపును 
తాకితే అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం 
చేయాలి. సాయం[తంవరకు అతడు అపవిత్రంగా 
ఉంటాడు. ఇంకా (స్రావంగల వాడు కూర్చున్న దేనిమీ 
దనైనా సరే కూర్చున్న వ్యక్తిగాని తన బట్టలు ఉతు 
కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం 
వరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. "అలానే స్రావం 
ఉన్న వ్యక్తిని తాకిన ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కొని, 
నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు అతడు 
అపవిత్రంగా ఉంటాడు.” 

క సావంగల వాడు ఒక పవిత్రునిమీద ఉమ్మివేస్తే, 
ఈ పవిత్రుడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం 
చేయాలి. ఈ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడుగా 
ఉంటాడు. *(స్రావంగల వ్యక్తి కూర్చొని స్వారీ చేసిన 
ప్రతి ఆసనం అపవిత్రం అవుతుంది. “కనుక (స్రావంగల 
వాని కింద ఉన్న దేనినైనా తాకిన ప్రతి ఒక్కరూ 
సాయం[త్రంవరకు అపవిత్రంగా వుంటారు. స్రావంగల 
వాని కింద ఉండే వస్తువులను మోసిన వ్యక్తి తన 
బట్టలు ఉదుకుకొని, నీళ్లతో స్నానం చేయాలి. 
సాయం[త్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.” 

[ఒకవేళ స్రావంగల వ్యక్తి నీళ్లతో తన చేతులు 
కడుగుకోకుండా మరొక వ్యక్తిని తాకవచ్చును. అప్పుడు 
అవతల వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. 
సాయం|తంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.” 

2“అయితే (స్రావంగల వ్యక్తి ఒక మట్టి పాత్రను 
తాకితే ఆ పాత్రను పగులగొట్టివేయాలి. ్రావంగల 
ఈ వ్యక్తి గనుక ఒక చెక్క పాత్రను తాకితే, ఆ పాత్రను 
నీళ్లతో కడగాలి.” 


స్రావశుద్ధి చేయబడిన వానికి నియమాలు. 

1“ సావంగల వాడు తన (స్రావం నుండి పవిత్రునిగా 
చేయబడితే అతడు తన శుద్ధికోసం తానే ఏడు రోజులు 
లెక్కబెట్టుకోవారి. అప్పుడు అతడు పారుతున్న 
నీటిలో తన బట్టలు ఉతుక్కొని, స్నానం చేయాలి. 


131 


అతడు పవిత్రుడు అవుతాడు. "ఎనిమిదో రోజున 
రెండు గువ్వలను గాని రెండు పావురపు పిల్ల లనుగాని 
ఆ వ్యక్తి తనకోసం తీసుకొని వెళ్లాలి. సన్నిధి గుడార 
ద్వారం దగ్గర యెహోవా ఎదుటికి అతడు రావాలి. 
ఆ వ్యక్తి రెండు పక్షులను యాజకునికి యివ్వాలి. 
(నుక్ర పక్షిని పాప పరిహారార్థ బలిగాను, మరో పక్షిని 
దహనబలిగాను యాజకుడు అర్చించాలి. కనుక 
యాజకుడు ఆ వ్యక్తిని యెహోవాకు పవి[త్రునిగా 
చేస్తాడు, 


వీర్యస్థలనం గల వానికి నియవూలు 

16 క్రనిక్రి శీర్యస్థలనం అవుతోంటే అతడు నీళ్లలో 
పూర్తిగా స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు 
అపవిత్రంగా ఉంటాడు. "ఒకవేళ ఏ బట్టుమీద గాని 
తోలుమీదగాని వీర్యం పడితే, ఆ బట్టను లేక తోలును 
నీళ్లలో కడగాలి. సాయం[త్రంవరకు అది తంగా 
ఉంటుంది. ఒకవేళ ఒక పురుషుడు ఒక స్త్రీతో శయ 
నించగా వీర్యస్థలనమైనప్పుడు ఆస్తీ పురుషులు ఇద్దరూ 
నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు 
అపవిత్రంగా ఉంటారు.” 


రక్త స్రావం ఉన్న స్త్రీకి నియమాలు 

సక స్త్రీకి తన నెలనరి రక్తస్రావంనుండి 
'స్రావంతో ఉంటే, ఆమె ఏడు రోజులు అపవిత్రంగా 
ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వారు ఆ రోజు 
సాయం[త్రంవరకు అపవిత్రంగా ఉంటారు. మరియు 
ఆ స్త్రీ తన నెలసరి రక్తస్రావ సమయంలో పండు 
కొనేవన్నీ అపవిత్రం అవుతాయి. ఆ సమయంలో 
ఆమె కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి. *'ఎవ 
రైనా ఆ స్త్రీ పడకను తాకినట్టయితే ఆ వ్యక్తీ తన 
బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. 
సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రుడు. ఒకవేళ 
ఎవరైనా ఆమె కూర్చున్న దేనినైనా తాకితే, ఆ వ్యక్తి 
తన ౪ బట్టులు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. 

సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రం. 2ోఒక్రవ్యక్తి 
ఆమె పడకను తాకినా, లేక ఆమె కూర్చున్న దేనినై నా 
తాకినా, ఆ వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవితుడవు 
తాడు. 

౫“మరియు ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో 
ఒక పురుషుడు ఆమెతో లెంగిక పొందు అనుభవిస్తే, 
ఆ వురుషుడు ఏడురోజుల పాటు అవవితంగా 
ఉంటాడు. ఆ పురుషుడు పండుకొనే ప్రతి పడకా 
అపవిత్రం అవుతుంది.” 

బక స్త్రీకి నెలసరి రక్తస్రావ సమయంలో గాక, 
ఆ తర్వాత ఆమెకు రక్తం చాల రోజుల వరకు స్రవిస్తే, 
అలా రక్తం (స్రవించినన్నాళ్లూ, నెలసరి రక్తస్రావంలో 
వలెనే ఆమె అపవిత్రంగా ఉంటుంది. రక్త (స్రావ 


లేవీయకాండము 15:14-16:4 


సమయమంతటిలో ఆ స్త్రీ ఏ పడకమీద పరుండినా 
సరే, ఆమె నెలసరి కం సమయంలో వలెనే 
ఉంటుంది ఆ పడక. ఆమె కూర్చొనేది ఏదైనా సరే, 
ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో అపవిత్రమైనష్టే 
అపవిత్రం అవుతుంది. *"ఆ వస్తువులను ఏ వ్యక్తి తాకితే 
ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి తన బట్టలు 
ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం 
వరకు అతడు అపవిత్రుడవుతాడు. ఆ తర్వాత ఆ 
స్త్రీ తన ప్రావంనుండి పవిత్రం అయిన తర్వాత, ఆమె 
ఏడు రోజులు లెక్క పెట్టాలి. ఆ తర్వాత ఆమె పవిత్రం 
అవుతుంది. అప్పుడు ఎనిమిదో రోజున ఆమె రెండు 
గువ్వలను లేదా రెండు పావురపు పిల్లలను తీసుకొని 
రావాలి. సన్నిధి గుడార ద్వారం వద్ద యాజకుని దగ్గరకు 
ఆమె వాటిని తీసుకొని రావాలి. అప్పుడు ఒక పక్షిని 
పాపపరిహారార్థబలిగాను మరో పక్షిని దహనబలిగాను 
యాజకుడు అర్చించాలి. అలా యాజకుడు 
యహ Se ఎదుట ఆమెను పవిత్రం చేయాలి. 
“అందుచేత ఇశ్రాయేలు ప్రజలు తమ అపవి 
త్రత —— వారి అపవిత్రతనుండి ప్రత్యేకించు 





"కోవాల్సిందిగా మీరు హెచ్చరించాలి. మీరు (ప్రజలను 


హెచ్చరించకపోతే, అప్పుడు వారు నా పవిత్ర గుడా 
రాన్ని అపవిత్రం చేస్తారు. అప్పుడు వాళ్లు చావాల్సి 
ఉంటుంది!” 

౫ సావంగల వారి విషయంలో అవి నియమాలు. 
వీర్యస్థలనం వలన అపవిత్రులైన పురుషులను గూర్చిన 
నియమాలు అవి. చేమరియు నెలసరి రక్తస్రావం 
మూలంగా అపవిత్రమైన స్త్రీ గు లకు అవి నియమాలు. 
అపవిత్రమైన స్త్రీ, స్త్రీతో శయనించి అపవిత్రమైన వ వ్యక్తీ 
కైనా అవి నియమాలు. 


ప్రాయశ్చిత్త దినం 
1 6 యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు 
కుమారులూ చనిపోయారు. అది జరిగిన 
తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు. 
షితో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన 
అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెను 
కకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు 
ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో 
ఒడంబడిక పెట్ట ఉన్నది. ఆ పవిత్ర పెజ్టమీద కరుణా 
పీఠం ఉంది. ఆ పెట్టకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష 
మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ 
గదిలోనికి వళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, 
అతడు మరణించవచ్చు! 

ఎ” పాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ద 
స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా 
ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు 
అర్చించాలి. “అహరోను నీళ్లతో పూర్తిగా స్నానం 





లేవీయకాండము 16:5-24 


చేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. 
అహరోను పవిత్రమైన చొక్కా ధరించాలి. లోపల వేసు 
కొనే బట్టులు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. 
మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం 
బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు. 

వోొమరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ 
మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు 
ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి. అప్పుడు 
అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను 
అర్చించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. 
అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే 
ఆచారాన్ని అహరోను జరిగించాలి. 

తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి 
గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ రెండు 
మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహో 
వాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు. * 

“అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించ 
బడిన మేకను యహూవాకు అర్చించాలి. ళా మేకను 
అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి. అయితే 
విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను 
'ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. 
దాన్ని పవిత్రం చు క్రమాన్ని యాజకుడు జరి 
గించాలి. తర్వాత ఈ మేక అరణ్యంలో విడిచిపెట 
బడారి. 

“తర్వాత అహరోను తన కోసం ఒక కోడె 
దూడను పాపపరిహారార్థ బలిగా అర్చించాలి. తనను, 
తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. 
అహరోను అతని కోసమే పాప పరిహారార్థ బలిగా ఆ 
కోడెదూడను వధించాలి. అప్పుడు యో హేూూవా సని || 
ధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు 
తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని 
రెండు గుప్పెళ్త నిండా అహరోను తీసుకోవాలి. తెర 
వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ 
ధూపాన్ని తీసుకొని రావాలి. యహోవా సన్నిధిలో 
అహరోను ఆ ధూపాన్ని నిప్పుల మీద వేయాలి. 
అప్పుడు ఒడంబడిక పెట్ట మీద ఉన్న కరుణా పీఠాన్ని 
ఆ ధూపపాగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను 
మరణించడు. అహరోను ఆ కోడెదూడ రక్తంలో 
కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం 
మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు 
తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.” 

తర్వాత అహరోను (ప్రజలకోసం పాప పరి 
హారార్ట బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గది 








అజాజేలు అనగా విడిచిపెట్టే మేక ఈ పదం లేక పేరుకు 
అర్థము తెలియదు. కాని, పాప పరిహారం చేసే మేక అనే 
అర్థాన్నిస్తుంది. 


132 


లోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. 
కోడెదూడ రక్తంతో ఏమెతేచేసాడో అలాగే మేక 
రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, 
కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలక 
రించాలి. 165ళ్ళశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన 
సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల 
పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం 
చేసేందుకు జరగాల్సిన [ప్రాయశ్చిత్తాన్ని అహరోను 
చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? 
సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుంది 
గనుక. "అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం 
చేసే సమయంలో సన్నిధిగుడోరంలో ఎవ్వరూ ఉండ 
కూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ 
వ్యక్తీ లోనికి వెళ్లకూడదు. కనుక అహరోను తనను, 
తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రా 
యేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 
(తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం 
దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని 
పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక 
రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వై పులా 
ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి. 
తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి 
పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రా 
యేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని 
అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి.” 

20అతి పరిపేద్ద స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, 
బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన 
తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి 
అహరోను తీసుకొని వస్తాడు. *'బతికే ఉన్న ఆ మేక 
తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. 
అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ 
మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా 
అహరోను (ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపు 
తాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టే 
స్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే 
ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు. కనుక ప్రజలం 
దరి పాపాలమీ ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ 
అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు 
కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి 


పెట్టివేయాలి. “అప్పుడు అహరోను సన్నిధి గుడా 


రంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లి నప్పుడు 
తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని 
అక్కడే వదిలివేయాలి. బో ఒక పవిత్ర స్థలంలో అతడు 
నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర 
ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి 
తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని 
అర్చించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను 


133 


పవి(త్రంచేసుకోవాలి. అప్పుడు పాపపరిహారార్థ బరి 
పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద 
దహించారి.” 

2రోవిడ్రిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన 
వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, న్లీక్తలో స్నానం చేయాలి. 
ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.” 

27” పాపపరిహారార్థ బలిపశువులై న కోడెదూడను, 
మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతు 
వుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు 
పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల 
చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు 
అగ్నితో కాల్చివేయాలి. తర్వాత వాటిని కాల్చిన 
వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానం 
చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును. 
296 ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల 
పదోరోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీ 
పని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ 
యాత్రికులు ఎవరూ పని చేయకూడదు. *ఎందు 
చేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవి 
త్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు 
యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు. *!ఇది 
మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం 
చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది. 

3పోకనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, 
అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ 
మనిషి అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని 
జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు 
ధరించాలి. *ేఅతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, 
బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, 
ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 
ఫో శాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ 
ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్స 
రంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే 
ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయ 
వలెను.” 

కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీట 
న్నింటినీ వారు జరిగించారు. 


జంతువులను చంప తినటాన్ని గూర్చిన నియమాలు 
1 మోషేతో యెహోవా చెప్పాడు: 2*అహరో 

7 నుతో, అతని కుమారులతో, ప్రజలందరితో 
ఇలా చెప్పు. ఇదే యెహోవా ఆజ్ఞ అని వారితో 
చెప్పు: ఇశ్రాయేలు మనిషి ఒకడు ఒక కోడెదూడను 
లేక గొరైపిల్లను, లేక ఒక మేకను బసలోగాని బస 
వెలుపలగానీ చంపవచ్చును. *ఆ వ్యక్తి ఆ జంతువును 
సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ 
జంతువుయొక్క ఒక భాగాన్ని యి హూవాకు కానుకగా 


లేవీయకాండము 16:25-17:14 


అతడు అర్పించాలి. ఆ వ్యక్తి దాని రక్తాన్ని చిందించాడు. 
కనుక అతడు తన కానుకను యెహోవా పవిత్ర గుడారా 
నికి తీసుకొని వెళ్లాలి. ఆ జంతువులో ఒక భాగాన్ని 
యెహోవాకు కానుకగా అతడు తీసుకొని వెళ్లకపోతే, 
ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. ప్రజలు 
వారి సమాధాన బలిని యహూవాకు అర్చించేందుకే 
ఈ నియమం. ఇశ్రాయేలు (ప్రజలు పొలాల్లో చంపే 
జంతువులను కూడా తీసుకొని రావాలి. ఆ జంతు 
వులను సన్నిధి గుడార ద్వారం దగ్గర వారు యెహూ 
వాకు అర్చించాలి. ఆ జంతువులను వారు యాజకుని 
దగ్గరకు తీసుకొని రావాలి. 

అప్పుడు ఆ జంతువుల రక్తాన్ని సన్నిధి గుడారం 
దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు 
చల్టుతాడు. మరియు ఆ జంతువుల కొవ్వును బలిపీఠం 
మీద యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు 
ఇష్టమైన సువాసన. "వారు వారి “మేక పోతు విగ్రహాలకు 
ఇంక ఎలాంటి బలులూ అర్చించకూడదు. ఆ ఇతర 
దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు 
వ్యభిచారిణుల్లా (ప్రవర్తించారు. ఈ నియమాలు 
ఎప్పటికీ కొనసాగుతాయి. 

కోపజలతో చెప్పు: ఒక ఇశ్రాయేలు పౌరుడు లేక 
ఒక యాత్రికుడు, లేక మీ మధ్య నివసిస్తున్న ఒక 
విదేశీయుడు దహన బలిగాని [ప్రాయశ్చిత్త బలిగాని 
అర్చించవచ్చు. ఆ వ్యక్తి తన బలిని సన్నిధి గుడార 
ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లి అక్కడ దానిని యెహో 
వాకు అర్చించాలి. ఆ వ్యక్తి యిలా చేయకపోతే, అతడు 
తన (ప్రజల్గోనుండి వేరు చేయబడాలి.” 

రకాన్ని తినే వాళ్లకు నేను విరోధిని. ఆ వ్యక్తి 
ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే 
విదేశీయుడు కావచ్చు. ఆ వ్యక్తిని తన (ప్రజల్లోనుంచి 
నేను వేరు చేస్తాను.” 

11ఎందుచేతనంటే దేహానికి [ప్రాణం రక్తంలోనే 
ఉంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ,ప్రోక్షించే నియమాలు 
నేను మీకు ఇచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసు 
కొనేందుకు మీరిలా చేయాలి. మీరు తీసిన ప్రాణానికి 
విలువ చెల్టింపుగా ఆ రక్తాన్ని మీరు నాకు యివ్వాఠి. 
"కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పేది ఇదే: 
మీలో ఎవ్వరూ రక్తం తినవద్దు. మీ మధ్య నివసించే 
ఏ విదేశీయుడూ రక్తం తినకూడదు. 

తినదగిన జంతువును లేక పక్షిని ఎవరైనా 
పట్టుకొంటే, ఆ వ్యక్తి దాని రక్తాన్ని నేలమీద పోసి 
మట్టితో కప్పివేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు 
కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. 
“మీరెందుకు ఇలా చేయాలి? ఎందుచేతనంటే దాని 
మాంసంలో ఇంకా రక్తం గనుక ఉంటే, ఆ జంతువు 
(ప్రాణం దాని మాంసంలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలు 
ప్రజలకు నేను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా రక్తంతో 


లేవీయకాండము 17:15-18:26 


ఉన్న మాంసం తినవద్దు. రక్తం తినే ఏవ్యక్తి అయినాసరే 
తన ప్రజలనుండి వేరు చేయబడాల్సిందే. 

“మరియు దానంతట అదే చచ్చిన జంతువును 
తిన్నవాడుగాని, లేక మరో జంతువుచే చంపబడ్డ 
జంతువును తిన్నవాడుగాని ఆ సాయంత్రం వరకు 
అపవితుడుగా వుంటాడు. ఆవ్యక్తి తన బట్టలు ఉతు 
క్కోవాలి. నీళ్ళతో పూర్తి స్నానం చేయాలి. ఆ వ్యక్తి 
ఇశ్రాయేలు పౌరుడు కావచ్చును, లేక మీ మధ్య నివసి 
స్తున్న విదేశీయుడు కావచ్చును. 'ఆ వ్యక్తి తన బట్టలు 
ఉతుక్కోక పోయినా, స్నానం చేయకపోయినా అతడు 
పాపం చేత దోషిగా ఉంటాడు.” 


వ sels నియమాలు 


1 జ్‌ హోవా ఇలా చెప్పాడు “ఇశ్రా 

ము వ. చెప్పు: నేను యోహోవాను, 
మీ దేవుణ్ణి. గలా మీరు ఈజిప్టులో జీవించారు. 
ఆ దేశంలో జరిగించిన వాటిని మీరు ఇప్పుడు చేయ 
కూడదు. నేను మిమ్మల్ని కనానుకు నడిపిస్తున్నాను. 
ఆ ప్రజల ఆచారాలను పాటించవద్దు. *మీరు నా నియ 
మాలకు విధేయులై, నా ఆజ్ఞలను పాటించాలి. ఎందు 
చేతనంటే నేను మీ దేవుడై న యెహోవాను గనుక. 
5్‌అందుచేతనే మీరు నా ఆజ్ఞలను నియమాలను పాటిం 
చాలి. నా ఆజ్ఞలకు నియమాలకు విధేయుడయ్యే 
వ్యక్తి జీవిస్తాడు! నేనే యెహోవాను. 

కోనీ రక్తసంబంధులతో నీవు ఎన్నడూ లైంగిక 
సంబంధం కలిగి ఉండకూడదు. నేను య“ హవాను. 

గనీ తండ్రితో, నీ తల్లితో నీవు ఎన్నడూ లైంగిక 
సంబంధం కలిగి ఉండకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో 
నీవు లైంగిక సంబంధము కలిగి ఉండకూడదు. క్‌ి 
తండ్రి యొక్క ఏ భార్యతో (ఆమె నీ తల్లి కానప్పటికీ) 
నీవు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నీ తండ్రి 
యొక్క ఏభార్యతోనై నా నీ తండ్రికి మాత్రమే లైంగిక 
సంబంధాలు ఉండాలి. “నీ తండి కుమార్తె, లేక నీ 
తల్లి కుమార్తె నీకు సోదరి, ఆమెతో నీకు లైంగిక 
సంబంధాలు ఉండ కూడదు. నీ సోదరి నీ యింట 
పుట్టినా, లేక మరోచోట పుట్టినా సరే.” 

16న మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు 
ఉండకూడదు. ఆ పిల్లలు నీలో ఒక భాగం.” 

“నీ తండ్రికి తల్లికి ఒక కుమార్తె ఉంటే, ఆమె 
నీ సోదరి. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండ 
కూడదు.” 

నీ తండి సోదరితో నీకు లైంగిక సంబంధాలు 
ఉండకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధీకురాలు. 
గొనీ తల్లి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండ 
కూడదు. ఆమె నీ తల్లి 'రక్తసంబంధీకురాలు. 145 
తండ్రి సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు 
ఉండకూడదు. అనగా నీ పినతండ్రి భార్యతో నీకు 





134 


లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ పినతల్లి. 

1వోని కోడలితో నీకు లైంగిక సంబంధాలు ఉండ 
కూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమెతో నీకు 
ర్‌ం సంబంధాలు ఉండకూడదు.” 

కనీ సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు 
ఉండకూడదు. నీ సోదరుడు మాత్రమే తన భార్యతో 
లెంగిక సంబంధాలు కలిగి ఉండాలి.” 

గో“తర్రి, కూతుళ్లతో నీకు లైంగిక సంబంధాలు 
ఉండకూడదు. ఆ తల్లి మనుమరాలితో నీకు లైంగిక 
సంబంధాలు ఉండకూడదు. ఈ మనుమరాలు ఆ తల్లి 
కుమారుని బిడ్డ కావచ్చు. కుమార్తె బిడ్డ కావచ్చు. 
ఆమె మనుమరాళ్లు ఆమె రక్తసంబంధీకులు. వారితో 
లైంగిక సంబంధాలు కలిగి ఉండటం తప్పు.” 

“నీ భార్య బతికి ఉండగా, ఆమె సోదరిని నీకు 

మరో భార్యగా చేసుకోకూడదు. దీని మూలంగా అక్క 
చెల్లెళ్ళు విరోధులవుతారు. నీ భార్య సోదరితో నీకు 
లాంగిక సంబంధాలు ఉండకూడదు.” 
" మరియు ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావం అవుతు 
న్నప్పుడు, ల్రాంగిక సంబంధాలకోసం నీవు ఆమె 
చెంతకు పోకూడదు. ఈ సమయంలో ఆమె అపవి 
తంగా ఉంటుంది.” 

2“నీ పారుగువాని భార్యతో నీకు లైంగిక సంబం 
ధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం 
అవుతావు.” 

2“మోలెకు* కోసం నీ పిల్లల్లో ఎవరినీ అగ్ని 
గుండం దాటనియ్యకూడదు. ఒకవేళ నీవు అలా చేస్తే, 
నీ దేవుని నామం అంటే నీకు గౌరవం లేదని నీవు 
చూపించినట్టు, నేనే యెహోవాను. 

ఒక స్త్రీతో ఉన్నట్టు పురుషునితో నీకు లైంగిక 
సంబంధాలు ౮ ఉండకూడదు. అది భయంకర పాపం! 

౫“ఏ జంతువుతోను నీకు లైంగిక సంబంధాలు 
ఉండకూడదు. దీని మూలంగా నివు అపవిత్రం అవు 
తావు. అలాగే స్త్రీ జంతువుతో లైంగిక సంబంధాలు 
కలిగి ఉండకూడదు. అది సృష్టి విరుద్ధం! 

2 అలాంటి వాటిలో దేనిమూలరిగాను మిమ్మల్ని 
మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి 
దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు 
యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడు 
కార్యాలు చేసారు. చోకనుక దేశం మైలపడిపోయింది. 
అలాంటి కార్యాలతో ఇప్పుడు దేశం రోగభూయిష్టమ 
యింది. మరియు అక్కడ నివసించిన ప్రజలను ఆ 
దేశం ఇప్పుడు వెళ్ళగొడుతుంది! 

కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు 
విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలు ఏవీ మీరు 








మోలెకు ఇది అబద్ధపు దేవత తమ ఆరాధనా భాగంగా 
ప్రజలు, కొన్నిసార్లు తమ పిల్లలను బలిగా అర్చించేవారు. 


135 


చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య 
నివసించే ప్రజలకు నియమాలు యివి. *”ఆ దేశంలో 
మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర 


లేవీయకాండము 18:27-19:23 


అబద్ధం చెప్పకూడదు. !2నా నామాన్ని ప్రయోగించి 
దొంగ వాగ్దానాలు చేయకూడదు. మీరు అలా చేస్తే, 
మీ దేవుని పేరుమీద మీకు భక్తి లేదని మీరు వ్యక్తం 





సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైల 
పడింది. మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని 
మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ 
ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్టు అది మిమ్మల్ని కూడ 
వెళ్ళగొడుతుంది. 2 ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో 
దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్భోనుండి వేరు 
చేయబడాలి. 30ఇత్రరులు ఆ భయంకర పాపాలు 
చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు 
కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. 
ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసు 
కోవద్దు. నేను యెహో వాను, మీ దేవుణ్ణి." 
1 9 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2%“ శా 
యేలు ప్రజలతో చెప్పు: నేను మీ దేవుడైన 
యెహోవాను నేను పవిత్రుణ్ణి కనుక మీరునూ 
పవిత్రంగా ఉండాలి! 
మీలో (ప్రతి ఒక్కరూ తన తల్లిని, తండ్రిని 
గౌరవించాలి, నా ప్రత్యేక విశ్రాంతి దినాలను పాటిం 
చారి. నేను మీ దేవుడైన యెహోవాను. 
“విగ్రహాలను పూజించకండి. మీకోసం అచ్చు 
వేసిన విగ్రహ దేవతలను చేసుకోవద్దు. నేనే మీ దేవుడైన 
యెహోవాను” 
వోమీరు యెహోవాకు సమాధాన బలి అర్చించే 
టప్పుడు, మీరు స్వీకరించబడేందుకు దానిని అర్చిం 
చాలి. మీరు దాన్ని అర్చించిన రోజున, ఆ మరునాడు 
దాన్ని తినవచ్చును. కానీ ఆ బలిలో ఏమైనా మూడో 
నాటికి మిగిలి ఉంటే దాన్ని మీరు అగ్నితో కాల్చి 
వేయాలి. "బలిలోనిది ఏదైనా మూడో రోజున తింటే 
అది దారుణ పాపం. అది స్వీకరించబడదు. * 
సే వ్యక్తి పాపం చేసిన అపరాధి అవుతాడు. ఎందు 
చేతనంబే యెహోవాకు చెందిన పవిత్ర విషయాలను 
అతడు గౌరవించలేదు కనుక ఆ వ్యక్తి తన (ప్రజల్లోనుంచి 
వేరు చేయబడాలి.” 
కోకోతకాలంలో మీరు మీ పంటకోసేప్పుడు, 
మొత్తం మీ పొలాల మూలవరకు కోసెయ్యకండి. 
ఒకవేళ గింజలు ఏమెనా నేలమీద పడితే ఆ గింజలు 
మీరు ఏరుకోగూడదు. మీ రాకా తోటల్లో రాక్ష 
పండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన |దాక్షపండ్లను 
ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ 
దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు 
వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహో 
వాను. “మీరు దొంగతనం చేయకూడదు. మీరు 
ప్రజల్ని మోసం చేయకూడదు. మీరు ఒకరితో ఒకరు 


ఇశ్రాయేలు దేవునికి చెందినది 











చేస్తారు. నేను యెహోవాను. “మీ పొరుగువారికి 
మీరు కీడు చేయకూడదు. మీరు అతని దగ్గర దోచు 
కోగూడదు. కూలివాని కూలి మర్చాటి ఉదయం వరకు 
మీరు బిగబట్టి ఉంచకూడదు.” 

మీరు చెవిటివారిని శపించకూడదు. గుడ్డి వారి 
యెదుట ఏదీ అడ్డముంచి వారిని పడిపోయే విధంగా 
చేయకూడదు. కాని నీవు దేవునికి భయపడాలి. నేను 
యెహోవాను. 

(వోత్రీర్చు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. 
'పేదవాళ్ళని చెప్పి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టు 
కూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్టు కూడదు. 
మీ పొరుగు వారికి తీర్చు చెప్పేటప్పుడు మీరు 
న్యాయంగా ఉండాలి. మీరు ఇతరులను గూర్చి 
తప్పుడు కథలు వ్యాపింపజేస్తూ తిరగకూడదు. ని 
పొరుగువాని ప్రాణానికి అపాయం కలిగించేది ఏదీ చేయ 
వద్దు. నేను యెహోవాను.” 

గనీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు 
ద్వేషించకూడదు. ఒకవేళ నీ పారుగువాడు ఏదైనా 
తప్పు చేస్తే దాన్ని గూర్చి అతనితో మాట్లాడు. అయితే 
అతల్ణి క్షమించు. మనుష్యులు నీకు చేసిన కీడును 
మరచిపో. వారికి తిరిగి కీడు చేయాలని ప్రయ 
తర చకు, నిన్ను నీవు (ప్రేమించుకొన్నట్టే నీ పొరుగు 
వాళి ప్రేమించు. నేను యహోవాను” 

వేనా ఆజ్ఞలకు నీవు విధేయత చూపాఠి. రెండు 
రకాల పశువులను కలిపి సంతానోత్పత్తి చేయకూడదు. 
"రెండు రకాల విత్తనాలు నీ పొలంలో నీవు చల్చ్లకూడదు. 
రెండు రకాల మిశ్రమ దారాలతో నేయబడిన బట్టులు 
నీవు తొడగకూడదు. 

2మరాకని బానిస స్త్రీతో ఒకడు లైంగిక సంబం 
ధాలు పెట్టుకోవటం సంభవించవచ్చు. అయితే ఈ 
బానిస స్త్రీ డబ్బుతో ఖరీదు చేయబడలేదు, లేక స్వతం 
(తమూ పొందలేదు. ఇలా గనుక జరిగితే వారికి శిక్ష 
విధించాలి. కానీ వారికి మరణ శిక్ష లేదు. ఎందుచేతనంటే 
ఆ స్త్రీ స్వతంత్రురాలు కాదు. *'ఆ మగవాడు సన్నిధి 
గుడార ద్వారం దగ్గరకు అపరాధ పరిహారార్థ బలి అర్చ 
ణను తీసుకొని రావాలి. అపరాధ పరిహారార్థ బలిగా 
ఒక గొా(రెపొప్టేలును అతడు తీసుకొని రావాలి. *అతణ్ణి 
పవిత్రం చేసే కార్యాన్ని యాజకుడు జరిగిస్తాడు. ఆ 
పొష్టేలును అతడు చేసిన పాపం కోసం అపరాధ పరి 
హారార్ట బలిగా యెహోవా ఎదుట యాజకుడు అర్సిం 
చాల అప్పుడు అతడు చేసిన పాపం విషయంలో 
అతడు క్షమాపణ పొందుతాడు. 

౫“ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ 
సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్టు 


లేవీయకాండము 19:24-20:12 


నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు 
సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తిన 
కూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు. 


136 


20 మోషేతో యహోవా ఇలా చెప్పాడు: *" “ఇశ్రా 
యేలు ప్రజలతో ఈ విషయాలు కూడా 
నీవు చెప్పాలి: మీ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలలో 





2*నాలుగో సంవత్సరం ఆ చెట్టు ఫలం యెహోవాదే 
అవుతుంది. అది యి షె హోవాకు పవిత్ర స్తుతి అర్బణ. 
అప్పుడు అయిదో సంవత్సరం ఆ చెట్టు ఫలం 
మీరు తినవచ్చు. మరియు ఆ చెట్టు మీకు విస్తార 
ఫలాన్ని యిస్తుంది. నేను మీ దేవుడై న యెహోవాను. 
2రోఇంకా, రక్తం ఉన్నది ఏదీ మీరు తినకూడదు. 
“భవిష్యత్తుగూర్చి ముందుగా చెప్పటానికి మంత 
తంత్రాలు ఏవీ మీరు ఉపయోగించకూడదు. 

*గోమీ తల చుట్టూ పెరిగే వెంట్రుకలను గుండ్రంగా 
క్షారం చేయకూడదు. మీ గడ్డం కొనలు కత్తిరించి 
వేయకూడదు. చేచనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం మీరు 
మీ దేహాలను కోసుకోగూడదు. మీరు మీ ఒంటి మీద 
పచ్చలు పొడిపించుకోగూడదు. నేను మీ దేవుడైన 
యెహోవాను” 

మీ కుమార్తెను వేశ్యగా మార్చవద్దు. అలా 
చేయటం ఆమెపై మీకు గౌరవం లేదని వ్యక్తం చేస్తుంది. 
మీ దేశంలో ప్రజల్ని వేశ్యలు కానీయవద్దు. అలాంటి 
పాపంతో మీ దేశాన్ని నిండనీయవద్దు.” 

30“నా ప్రత్యేక విశ్రాంతి దినాల్లో మీరు పని చేయ 
"కూడదు. నా పవిత్రస్థలాన్ని మీరు ఘనంగా చూడాలి. 
నేను యెహోవాను" 

ఎహోసలహాకోసం కర్ణపిశాచులు, సోదెగాళ్ల దగ్గరకు 
వెళ్లకూడదు. వాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు, వారు “మీమ్మరి స 
అపవిత్రం చేస్తారు. నేను యో హోవాను, మీ దేవుణ్ణి.” 

౫*వృద్భులను గౌరవించండి. వారు గదిలోనికి 
పురా లేచి నిలబడండి. మీ దేవునికి గౌరవం 

పెట్టండి. నేను యెహోవాను. 

వట దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కీడు 
చేయకండి. *ేమీ స్వంత పౌరులను గౌరవించినళ్టే, 
విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని 
మీరు ఎలా (పేమించుకొంటారో విదేశీయుల్ని కూడా 
అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ 
ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన 
య హవాను 

వ పజలు తీర్చు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా 
ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచే 
టప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. *మీ తక్కెడలు 
సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా 
నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తు 
వుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దెవుడైన 
యె మకావు, నెనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి 
బయటకు తీనుకొనివచ్చాను! 37 రా ఆజ్ఞలు, 
నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి 
మీరు విధేయులు కావాలి. నేను యెహోవాను!” 


ఒకరిని దొంగదవత మాలకునకు అర్చించడం జరగ 
వచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని చంపెయ్యాలి. ఆ వ్యక్తి 
ఇశ్రాయేలు పౌరుడై నా ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీ 
యుడైనా సరే, ఆ వ్యక్తిమీద మీరు రాళ్లు విసిరి చంపి 
వేయాలి. 

నేను ఆ వ్యక్తికి విముఖుడ్ని. అతల్ణి అతని 
(ప్రజల్లోనుంచి నేను వేరుచేస్తాను. ఎందుచేతనంటే 
అతడు తన పిల్లల్ని మోలకునకు ఇచ్చాడు. నా పవిత్ర 
నామం అంటే అతనికి గౌరవం లేదని అతడు వ్యక్తం 
చేసాడు. నా పవిత్ర స్థలాన్ని అతడు అపవిత్రం చేసాడు. 
*ఒకవేళ సామాన్యులు అతణ్ణి పట్టించుకోక పోవచ్చు, 
ఒకవేళ తన పిల్లల్ని మోలెకునకు "అర్పించినవాళ్లి వారు 
పట్టించు కొనక పోవచ్చును, *కానీ నేను మాత్రం 
అతనికి, అతని కుటుంబానికి విరోధంగా ఉంటాను. 
అతల తన ప్రజల్లోనుంచి నేను వేరుచేసే సస్తాను. నాకు 
అపనమ్మకంగా ఉండి, వ. వెంబడించే ఏ 
వ్యక్తీనె నా సరే నేను వేరు చేసేస్తా 

రొస్టలహాకోసం కర్ణపిశాచుల ' సోదె చెప్పే 
వారి దగ్గరకు వెళ్ళే వ్‌ వ్యక్తికైనా సరే నేను విరోధంగా 
ఉంటాను. అలాంటి వ్యక్తి నాకు అపనమ్మకంగా 
ఉన్నాడు. కనుక అలాంటి వాళ్లీ తన ప్రజల్లోనుంచి 
జు వేరు చేసేస్తాను.” 

"ప్రత్యేకంగా ఉండండి. మిమ్మల్ని మీరు పవిత్రం 
చేసుకోండి. ఎందుచేతనంటే నేను నటు గనుక. 
నేను యెహోవాను మీ దేవుణ్ణి. *నా ఆజ్ఞలు జ్ఞాపకం 
చేసుకొని విధేయులుగా ఉండండి. నేను యా హూవాను 
మరియు నా ప్రత్యేక ప్రజలుగా నేను మిమ్మల్ని 
చేసాను.” 

9 వ్యక్తీగాని తన తండ్రిని లేక తల్లిని శపించినట్ల 
యితే ఆ వ్యక్తిని చంపేయాలి. అతడు తన తండ్రిని 
లేక తల్లిని శపించాడు గనుక అతణ్ణి చంపేయాల్సిందే.” 





లైంగిక పాపాలకు శిక్ష 

మగవాడు ఒకడు తన పొరుగువాని భార్యతో 
లెంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు ఆడది 
ఇద్దరూ వ్యభిచార అపరాదులే. అందుచేత మగవాడు, 
ఆడది ఇద్దరూ చంపబడాల్సిందే. !!ఒక మగవాడు తన 
తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ 
మగవాడు చంపివేయాలి. ఆ మగవాడు, అతని తండ్రి 
భార్యను, ఇద్దర్నీ చంపివేయాలి. వాడు తన తండ్రికి 
విరుద్ధంగా పాపం చేసాడు. “ఒక మగవాడు తన 
కోడలితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వాళి ద్దరీ స 
చంపివేయాలి. వాళ్లు చాలా దారుణమైన లైంగిక పాపం 
చేసారు. వాళ్లు గిక్షించబడాల్సిందే. 


137 


కోక మగవాడు ఒక స్త్రీతో కలిగి ఉన్నట్టుగా 
మరో మగవాడితో లైంగిక సంటరిథాలు కలిగి ఉంటి, 
వీలి ఎద్దరు మగవాళ్లూ చాలా దారుణ పాపం చేసినట్టు. 
వాళ్ళను చంపివేయాల్సిందే. వాళ్ళ శిక్షకు వాళ్లే 
కారకులు. 

“క మగవాడు ఒక స్త్రీతో, ఆమె తల్లితో కూడా 
లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అది లౌంగిక పాపం. 
ఆ మగవాడ్ని, ఆడవాళ్లు ఇద్దర్నీ ప్రజలు కాల్చి వేయాలి. 
మీ ప్రజల మధ్య ఇలాంటి లైంగిక పరమైన పాపం 
జరగనివ్వకండి. 

సక మగావాడు ఒక జంతువుతో లైంగిక సంబం 
ధాలు కరిగి ఉంటే అతణ్ణి చంపివేయాల్సిందే. మరియు 
మీరు ఆ జంతువును గూడ చంపివేయారి. '*ఒక స్త్రీ 
గనుక ఒక జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకొంటే, 
ఆ స్త్రీని, జంతువును కూడ మీరు చంపివేయాలి. 
వారిని చంపేయారి, వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.” 

గక సోదరుడు అతని సోదరి అనగా తండి 
కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక 
సంబంధం పెట్టుకోవటం చాలా సిగ్గుచేటు. వాళ్లను 
బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను 
వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం 


పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్ష 
(2) వ (eS 


పొందాలి.” 

కక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక 
మగవాడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొంటే 
ఆ స్త్రీ పురుషులు ఇద్దర్నీ వాళ్ల (ప్రజల్లోనుంచి వేరు 
చేయాలి. ఆమె రక్తస్రావ స్థానాన్ని వారు బహిర్గతం 
చేసారు గనుక వాళ్లు పాపం చెసారు. 

సమీ తలి సోదరితో గాని, తండ్రి సోదరితోగాని 
లైంగిక సంబంధాలు పెట్టుకో గూడదు. అది రక్త 
సంబంధికుల పాపం. వాళ్ల పాపం మూలంగా వాళ్లు 
శిక్ష పొందాలి. 

ఒకడు తన పినతల్లితో శయనించగూడదు. 
అతడు, అతని పినతల్లికూడ వారు చేసిన పాపం 
మూలంగా శిక్ష పొందుతారు. వాళ్లు పిల్లలు లేకుండా 
చస్తారు. 

21 ఎవడ్డా నా తన సోదరుని భార్యను చేర్చుకోవడం 
తప్పు. వాడు తన సోదరునికి విరోధంగా పాపం చేసాడు. 
వాళ్లకూ పిల్లలు ఉండరు. 

లా ఆ ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం 
ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను 
మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తున్నాను. ఆ దేశంలో 
మీరు నివసిస్తారు. మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు 
విధేయులై తే ఆ దేశం మిమ్మల్ని వెళ్లగొట్టదు. చేఇతర 





లైంగిక ... పెట్టుకోవటం “తమ దిగంబరత్వాన్ని ఒకరి 
కొకరు చూసుకొన్న యెడలి అని దీని భావం. 


లేవీయకాండము 20:13-21:7 


ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్త గొప్టేస్తున్నాను. 
ఎందుచేతనంటే వాళ్లు అలాంటి పాపాలన్నీ చేసారు. 
ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్లు జీవించి 
నట్టు మీరు జీవించకండి. 

“వాళ్ల దేశం మీది అవుతుంది అని నేను మీతో 
చెప్పాను. వాళ్ల దేశాన్ని నేను మీకు యిస్తాను. అది 
మీ దేశం అవుతుంది. ఆ దేశం చాలా మంచి దేశం. 
పాలు, తేనెలు ప్రవహించే దేశం అది. నేను మీ దేవుడైన 
యి హూవాను. 

“రేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసు 
కొన్నాను. ఇతరులకంటే మిమ్మల్ని నేను వేరుగా 
చూసుకొన్నాను. చేకనుక పవిత్ర జంతువుల్ని అపవిత్ర 
జంతువులకంటె వేరుగా మీరు చూసుకోవాలి. పవిత్ర 
పక్షుల్ని అపవిత్ర పక్షుల కంటే వేరుగా మీరు చూసు 
కోవాలి. అపవిత్ర పక్షులు, జంతువులు, నేలమీద |ప్రాకే 
వాటిలో దేన్నీ మీరు తినవద్దు. నేను వాటిని అపవిత్రంగా 
చేసాను. నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా 
చేసాను. అందుచేత మీరు నా కోసం పవిత్రంగా 
ఉండాలి. ఎందుచతనంటు నను యెహోవాను, నను 
పవిత్రుణ్ణి. 

“గోకర్తపిశాచి, సోదెచెప్పేవారు, మగవాడు గాని, 
స్త్రీగాని చంపబడాల్సిందే. రాళ్లతో ప్రజలు వారిని చంపి 


వేయాలి. వాళ్లు శిక్షించబడాలి.” 
21] మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
పయాజకులై న అహరోను కుమారులతో ఈ 
విషయాలు చెప్పు: అహరోను కుమారులు, యాజ 
కులు: చనిపోయిన వారి శవాన్ని తాకి యాజకుడు 
అపవిత్రుడు కాకూడదు. అయితే చనిపోయిన వ్యక్తి 
గనుక తన రక్త సంబంధీకుడై తే, అప్పుడు అతడు ఆ 
శవాన్ని తాకవచ్చు. చనిపోయిన వ్యక్తి యాజకుని తల్లి 
లేక తండ్రి, కుమారుడు లేక కుమార్తె ,సోదరుడు లేక 
అవివాహిత సోదరి అయితే యాజకుడు అపవిత్రం 
కావచ్చు. (ఈ సోదరికి భర్త లేడు గనుక ఆమె అతనికి 
చాలా దగ్గర అవుతుంది. కనుక ఆమె మరణిస్తే, 
ఆమెకోసం యాజకుడు మైల పడవచ్చు). “కానీ చని 
పోయిన వ్యక్తి యాజకుని 'బానిసల్లో ఒక వ్యక్తి క్రి అయితే 
మాత్రం యాజకుడు మైలపడకూడేదు. 
యాజకులు వారి తేలలు గుండు గీసికో గూడదు. 
యాజకులు వారి గడ్డాల కొనలు కత్తిరించగూడదు. 
యాజకులు వారి దేహాల్లో ఎక్కడా కోసుకోగూడదు. 
యాజకులు వారి దేవుని కోసం పవిత్రంగా ఉండాలి. 
దేవుని పేరంటే వారు భక్తి చూపించాలి. ఎందుచేతనంటే 
వారు నై వేద్యం, హోమం దేవునికి అర్చించువారు. 
కనుక వారు పవిత్రంగా ఉండాలి. “యాజకుడు దేవుణ్ణి 
(ప్రత్యేకంగా సేవించేవాడు. అందుచేత మరో మగ 





యాజకుల (ప్రవర్తన 


లేవీయకాండము 21:8-22:6 


వాడితో లైంగిక సంబంధం ఉన్న స్త్రీ సీని యాజకుడు 
వివాహం చేసుకోగూడదు. వేశ్యమగాని, విడువబడిన 
స్త్రీ నిగాని యాజకుడు వివాహం చేసుకోగూడదు. 
యాజకుడు (ప్రత్యేక విధానంలో దేవుణ్ణి సేవించే 
వాడు. కనుక మీరు అతళ్ణి ప్రత్యేక విధానంలో చూసు 
కోవాలి. ఎందుచేతనంటే అతడు పవిత్ర వస్తువుల్ని 
మోసేవాడు గనుక. పవిత్ర రొక్టైల్ని అతడు దేవునికి 
తీసుకొనివస్తాడు, నేను పరిశుద్దుడను. నేను యెహో 

వాను, మరియు నేనే మిమ్మల్ని పరిశుద్దులుగా చేస్తాను. 

“ఒక యాజకుని కుమార్తె వేశ్య సరత ఆ 
తన పేరును నాశనం చేసికొంటుంది, తన తండ్రికి 
అవమానం కలిగిస్తుంది. కనుక ఆమెను కాల్చివేయాలి. 

19“ పధాన యాజకుడు తన సోదరుల్లోనుంచి 
ఎంపిక చేయబడినవాడు. అతని తలమీద అభిషేక 
తైలం పోయబడింది. ఈ విధంగా అతడు (ప్రధాన 
యాజకునిగా ప్రత్యేక పనికి నియమించబడ్డాడు. 
ప్రత్యేక వస్త్రాలు ధరించేందుకు అతడు ఏర్పాటు చేయ 
బడ్డాడు. కనుక అతడు తన విచారాన్ని బాహాటంగా 
చూపించే పనులు చేయకూడదు. అతడు తన తల 
ఎెంటటుకలను చింపిరిజుట్టుగా పరగ నివ్వకూడదు. 
అతడు తన బట్టలు చింపుకోగూడదు. !1మృత దేహాన్ని 
తాకి అతడు అపవిత్రుడు కాకూడదు. అతని స్వంత 
తండ్రి, తల్టి చనిపోయినా సరే అతడు ఆ శవాన్ని 
తాకగూడదు. 2 ప్రధాన యాజకుడు పరిశుద్ద స్థలం 
నుండి బయటకు వెళ్త్లగూడదు. అతడు అలా గనుక 
చేస్తే, అతడు అపవిత్రుడై, తర్వాత దేవుని పరిశుద్ధ 
స్థలాన్ని అతడు అపవిత్రం చేయవచ్చు. ప్రధాన యాజ 
కుని తలమీద (పత్యేక తెలం పోయబడింది. ఇదే 
అతల మిగిలిన ప్రజలకంట ప్రత్యేకం చేసింది. నేను 
పరిశుద్దుడై న యెహోవాను. 

"శ సెధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం 
చేసుకోవాలి. ఇదివరకే మరొకనితో లైంగిక సంబం 
ధాలు కలిగి ఉన్న స్త్రీని ప్రధాన యాజకుడు వివాహం 
చేసుకోగూడదు. ఒక వేశ్యనుగాని, విడువబడిన స్త్రీని 
గాని, లేక విధవరారిని గాని (ప్రధాన యాజకుడు వివాహం 
చేసుకోగూడదు. ప్రధాన యాజకుడు తన స్వంత 
(ప్రజల్లోనే ఒక కన్యను వివాహం చేసుకోవాలి. ఈ 
విధంగా (ప్రజలు అతని పిల్లలకు మర్యాదనిస్తారు. ప్రధాన 
యాజకుణ్ణి అతని ప్రత్యేక పని నిమిత్తం యెహోవా 





138 


గుడ్డి వాళ్లు, కుంటివాళ్లు,. పాడై పోయిన 
ముఖం ఉన్నవాళ్లు, చేతులుగాని కాళ్టుగాని 
విపరీతంగా పొడవు ఉన్నవాళ్లు, 

19 కాలైనా చేయనా విరిగినవాళ్డు, 

20 గూనివాళ్లు, “మరుగుజ్ఞువాళ్లు, కంటిలో 
లోపాలు ఉన్నవాళ్లు, దురేద లేక చర్మ వ్యాధి 
ఉన్నవాళ్లు, అణగగొట్టబడిన వృషణాలు 
ఉన్నవాళ్లు. 


21 అహరోను సంతానంలో ఎవరిలోనైనా ఏదోష 
మైనా ఉంటే అలాంటి వ్యక్తి యెహోవాకు హోమ 
అర్పణలు అర్చించకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేక రొట్టెల్ని 
కూడా దేవునికి తీసుకొని వెళ్ల కూడదు. ఆ వ్యక్తీ 
యాజక కుటుంబంలోని వాడు గనుక అతడు పవిత 
రాఘ్టైల్ని తినవచ్చును. అతి పవిత్రమైన రొష్టల్ని 
కూడా అతడు తినవచ్చును. 

శోకానీ అతడు మాత్రం తెరలోపలి అతి పరిశుద్ధ 
స్థలంలోనికి వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు గూడ 
అతడు వెళ్తగూడదు. ఎందుచేతనంటే అతనిలో ఏదో 
తపు ఉంది. అతడు నా పరిశుద్ధ స్టలాన్ని అపవిత్రం 
చేయకూడదు. నేను యోహోవాను ఆ స్థలాల్ని 
పరిశుద్ధం చేస్తాను!” 

2క్షనుక అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రా 
యేలు మోషే ఈ సంగతులు చెప్పాడు. 
DI. హోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: 

అహరోనుతో, అతని కుమారులతో 
చెప్పు: ఇశ్రాయేలు (ప్రజలు నాకు వస్తువులను అర్చి 
స్తారు. ఆ వస్తువులు పవితం అవుతాయి. అవినావి. 
అందుచేత యాజకులైన మీరు వాటిని తీసుకో 
గూడదు. పవిత్రమైన ఆ వస్తువుల్ని మీరు ఉపయోగిస్తే, 
నా పవిత్రనామం అంటే మీకు గౌరవం లేదని మీరు 
వ్యక్తం చేస్తారు. నేను యెహోవాను. *మీ సంతానమం 
తటిలో ఎవరైనా వాటిని తాకితే ఆ వ్యక్తి అపవిత్రం 
అవుతాడు. ఆ వ్యక్తి నానుండి వేరు చేయబడతాడు. 
ఇశ్రాయేలు ప్రజలు ఆ వస్తువుల్ని నాకు ఇచ్చారు. 
నేను యెహోవాను. 

అహరోను సంతానంలో ఎవరికైనా దారుణమైన 
చర్మవ్యాధి ఉంటే. లేక (స్రావరోగం ఉంటే అతడు 
పవిత్రం అయ్యేంతవరకు పవిత్ర భోజనం చేసేందుకు 





నగు నేనే ప్రత్యేకించాను.” 16వూచ్ప్చేతో యెహోవా 
ప “అహరోనుతో చెప్పు: నీ సంతానంలోని 
పిల్లలు ఎవరై నాసరే ఏదై నా శారీరక లోపం గలవారైతే 
వోరు దేవునికి ప్రత్యేక రొ స్టైలు తీసుకొని వెళ్లకూడదు. 
సీఅంగవిహీనం ఉన్న ఏ 'మనిషికూడ యాజకునిగా 
నాకు సేవ చేయకూడదు, నాకు బలులు అర్చించ 
కూడదు. ఎలాంటివారు యాజకులుగా నన్ను సేవించ 
గూడదు అంటే: 





వీల్లేదు. అపవిత్రుడై న ట్స్‌ యాజకునికైనా ఆ నియమం 
వర్తిస్తుంది. అలాంటి యాజకుడు ఒక శవం మూలంగా 
కానీ, లేక తన ఇంద్రియం మూలంగా కానీ అపవిత్రుడు 
కావచ్చు. అపవిత్రమైన, పాకే జంతువుల్లో దేన్ని 
తాకినా అతడు అపవిత్రుడు అవుతాడు. మరియు అపవి 
(తమైన మరో మనిషిని తాకుట వ అతడు అపవిత్రుడు 
అవుతాడు, దేని మూలంగా అతడు అపవిత్రమైనా సరే 
రక వ్యక్తి వాటిలో దేనిని తాకినా అతడు సాయంత్రం 


139 


వరకు అపవిత్రుడవుతాడు. ఆ వ్యక్తి పవిత్ర భోజనాన్ని 
తినకూడదు. అతడు నీళ్లతో స్నానము చేసినా సరే 
అతడు పవిత్ర భోజనం తినకూడదు. ”సూర్యాస్త 
మయం తర్వాతనే అతడు పవిత్రుడవుతాడు. అప్పుడు 
అతడు పవిత్ర భోజనం తినవచ్చును. ఎందుచేతనంటే 
ఆ భోజనం అతనికి చెందుతుంది గనుక. 

శక జంతువు దానంతట అదేచచ్చినా, లేక మరో 
జంతువుచే చంపబడినా, చచ్చిన ఆ జంతువును యాజ 
కుడు తినకూడదు. ఆ వ్యక్తి ఆ జంతువును తింటే 
అతడు అపవిత్రుడవుతాడు. నేను యెహోవాను.” 

* యాజకులు నన్ను సేవించేందుకు నిర్ణీత సమ 
యాలు ఉన్నాయి. ఆ సమయాల్లో వాళ్లు జాగ్రత్తగా 
ఉండాలి. పవిత్రమైన వాటిని అపవిత్రం చేయకుండా 
వారు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు గనుక జాగ్రత్తగా ఉంటే 
వాళ్లు చావరు. నేనేక:రమోా హోవాను. వాత్తను ఈ ప్రత్యేక 
పనికోసం 'ప్రత్యేకించాను. 10 యాజక కుటుంబంలోని 
వాళ్లు మాత్రమే పవిత్ర భోజనం తినవచ్చు. యాజకు 
నితో ఉంటున్న అతిధి లేక యాజకుని కూలివాడు 
పవిత్ర భోజనం తినకూడదు. 

"అయితే యాజకుడు తన స్వంత డబ్బుతో 
ఒక వ్యక్తిని బానిసగా గనుక కొనివుంటు ఆ వ్యక్తి 
పవిత్రమైన వాటిలో కొంత తినవచ్చును. యాజకుని 
ఇంట పుట్టిన బానిసలు కూడ యాజకుని భోజనంలో 
కొంత తినవచ్చును. యాజకుని కుమార్తె, 
యాజకుడు కాని వాళ్లి వివాహం చేసుకోవచ్చు. ఆమె 
గనుక అలా చేస్తే, అప్పుడు ఆమె పవిత్ర అర్పణల్లోనివి 
ఏవీ తినకూడదు. ఒక యాజకుని కుమార్తె విధవ 
రాలు కావచ్చును, లేదా విడాకులు పొందవచ్చును. 
ఆమెను పోషించే పిల్లలు ఆమెకు లేని కారణంగా ఆమె 
బాల్యంలో నివసించిన తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తే 
అప్పుడు ఆమె తన తండ్రి భోజనంలో కొంత తిన 
వచ్చును. అయితే యాజక కుటుంబంలోని వారు 
మాత్రమే ఈ భోజనాన్ని తినవచ్చును. *ేఒక వ్యక్తి 
పవిత్ర భోజనంలో కొంత పోరబాటున తిన్నట్లయితే 
ఆ వ్యక్తి అంత పవిత్ర భోజనాన్ని యాజకునికి ఇచ్చి 
వేయాలి. అయిదింట ఒకటి వంతున ఆ భోజనం 
ఖరీదు గూడ అతడు చెల్లించాలి. 

సో శాయేలు ప్రజలు యెహోవాకు కానుకలు 
యిస్తారు. ఆ కానుకలు పవిత్రం అవుతాయి. కనుక 
ఆ పవిత్ర వస్తువుల్ని యాజకుడు అపవిత్రం చేయ 
కూడదు. ఒక వేళ యాజకులు గనుక ఆ వస్తువులు 
పవిత్రం కావు అన్నట్టు వాటిని చూస్తే, పవిత్ర భోజనం 





లేవీయకాండము 22:7-29 


అందరితో ఇలా చెప్పు: ఒకవేళ ఒక ఇశ్రాయేలు 
పౌరుడు, లేక ఒక విదేశీయుడు ఒక అర్పణ తీసుకొని 
రావాలను కొంటాడు. ఒకవేళ అది ఆ వ్యక్తి చేసుకొన్న 
ఏదోఒక ప్రత్యేక వాగ్దానంగా కావచ్చు లేక ఒకవేళ ఆ 
వ్యక్తి ఇవ్వాలనుకొన్న ఒక (ప్రత్యేక బలి కావచ్చు. 
19200 ప్రజలు నిజంగా దేవునికి కానుకలు ఇవ్వాలని 
కోరుకొన్నందుచేత వారు తెచ్చే కానుకలు అవి. దోష 
భూయిష్టమైన ఏ అర్పణా నీవు అంగీకరించగూడదు. 
అలాంటి అర్పణవల్ల నాకు సంతోషం కలుగదు. కనుక 
ఒక కోడెదూడ, గొ(రై, మేక అయితే అది మగదై 
ఉండాలి. ఆపైన దానిలో ఏ దోషమూ ఉండకూడదు.” 

ఎహోఒక వ్యక్తి సమాధాన బలి యెహోవాకు తీసు 
కొని రావచ్చును. ఆ సమాధాన బలి ఆ వ్యక్తి చేసుకొన్న 
ఏదో ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపు కావచ్చును. లేక 
అది ఆ వ్యక్తి యెహోవాకు అర్చించాలనుకొన్న ఒక 
(ప్రత్యేక కానుక కావచ్చును. అది ఇక కోడెదూడ 
కావచ్చును లేక గొ(రై కావచ్చును. కానీ అది 
ఆరోగ్యంగా ఉండాలి. ఆ జంతువులో ఏ దోషమూ 
ఉండకూడదు. *గుడ్డిది, ఎముకలు విరిగింది, కుంటిది 
లేక స్రావరోగం ఉన్నది, లేక దారుణమైన చర్మవ్యాధి 
ఉన్నది, ఏ జంతువును మీరు యెహోవాకు అర్చించ 
కూడదు. యెహోవా బలిపీఠపు అగ్నిమీద రోగ గ్రస్ట 
మైన జంతువులను మీరు అర్చించకూడదు. 

*పోకొన్నిసార్లు ఒక కాలు మరీ పొడవుగానో లేక 
సరిగ్గా పెరగని ఒక పాదమో ఉన్న ఒక కోడెదూడ 
గాని గొ(ర్రైగాని ఉండవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తీ అలాంటి 
జంతువును యెహోవాకు ప్రత్యేక కానుకగా అర్చించా 
లనుకొంటే, అది అంగీకారం అవుతుంది. అయితే ఆ 
వ్యక్తి చేసిన ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపుగా మాత్రం 
అది అంగీకరించబడదు. 

పోఒక జంతువుకు గాయపడ్డ, లేక అణగగొట్ట 
బడిన లేక చినిగిన వృషణాలు ఉంటే అలాంటి జంతు 
వును మీరు యెహోవాకు అర్చించకూడదు. 

బోవిదేశీియుల దగ్గర్నుండి జంతువుల్ని యెహో 
వాకు బలిగా మీరు తీసుకోగూడదు. ఎందుచేతనంటే 
ఆ జంతువులు ఏ విధంగానైనా దెబ్బతిన్నాయేమో, 
లేదా వాటిలో ఏదై నా లోపం ఉండొచ్చు అందుచేత 
అవి అంగీకరించబడవు!” 

26చ్రూచష్నేతో యెహోవా చెప్పాడు: 

“క కోడెదూడ, లేక ఒక గారె, లేక ఒక మేక 











పుట్టినప్పుడు ఏడు రోజులు అది తన తల్లితో ఉండాలి, 
© ౧ 


అప్పుడు ఎనిమిదో రోజునగాని ఆ తర్వాతగాని 





తిన్నప్పుడు వారు వారి పాపాన్ని అధికం చేసుకొన్న 
వాళ్లవుతారు. యెహోవాను. నేనే వాటిని పవిత్రం 
చేస్తాను!” 


యెహోవాకు హోమంగా అర్చించే బలిగా అది 
అంగీకరించ బడుతుంది. *కానీ ఆ జంతువును, దాని 
తల్లిని ఒకే రోజున మీరు చంపకూడదు. పశువులకు, 





]7యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: 
“అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలు ప్రజలు 


గా రెలకు యిదే నియమం వర్తిస్తుంది. *ఏదెనా 
(| 32 జః 
పత్వేక కృతజ్రత అరుణ మీరు యహోవాకు 
SAE బీ 


లేవీయకాండము 22:30-23:22 


అర్చించాలని కోరితే, మీరు స్వేచ్చగా ఆ కానుకను 
అర్చించవచ్చును. అయితే అది దేవుణ్ణి సంతోషపెట్టే 
విధానంలో మీరు చేయాలి. 30మొత్తం 1 జంతువును ఆ 
రోజే మీరు తినాలి. దాని మాంసంలో ఏమీ మర్నాటి 
ఉదయానికి మీరు మిగల్బకూడదు. నేను 
యె హూవాను. 

31“ ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి 
విధేయులవ్వండి. నేను యెహోవాను. *నా పవిత్ర 
నామానికి గౌరవం చూపించండి. ఇశ్రాయేలు ప్రజలకు 
నేను ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. నేను, యెహో 
వాను, మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. 
శోనేనే మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. 
నేను మీకు దేవుణ్ణి అయ్యాను. నేను యెహోవాను!” 


ప్రత్యేక సెలవు రోజులు 
23 మోషేతో యెహోవా చెప్పాడు: 2 శ్రా 
యేలు ప్రజలతో చెప్పు: యెహోవా 
ఏర్పాటు చేసిన పవిత్ర సమావేశాలుగా 
మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే: 


సబ్బాతు 
“ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో 
రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగీ రోజు. 
మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను 
అది య హూవా నియమించిన సబ్బాతు. 


పస్కా 
ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ 
రోజులు. నిర్లీత సమయాల్లో పవిత్ర సమావేశాల్ని 
గూర్చి మీరు ప్రకటించాలి. మొదటి నెల 14వ రోజు 
సాయంకాలం యెహోవా పస్కాపండుగ. 


శల 


పులియని రొట్టల పండుగ 

అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. 
పులియని రొక్టైలను ఏడు రోజులు మీరు తినాలి. 
"ఈ సెలవల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర 
సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయ 
కూడదు. ఏడు రోజులవరకు మీరు యెహోవాకు 
బలి అర్చించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం 
జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.” 


పంటకూరే ఏ పండుగ 
మోషేతో యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు 
ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు 
(ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమ 
యంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని 
దగ్గరకు మీరు తీసుకొని రావాలి. 





140 


116 పనను యాజకుడు యెహోవా ఎదుట 
అల్దాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. 
యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను 
అల్జాడిస్తాడు. 

మీరు పనను అల్జాడించే రోజున, ఒక సంవ 
త్సృరపు పోతు గారె పిల్లను మీరు అర్చించాలి. ఆ 
గొ పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల 
యెహూపాకు దహనబలి. ఒలీవ నూనెతో కలిపిన 
రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు 
అర్చించాలి. ముప్పావు [ద్రాక్షారసమును కూడా మీరు 
అర్చించాలి. ఆ అర్బణలు యె హూవాకు ఇష్టమైన 
సువాసన. దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, 
కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో 
చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ 
నివసించినా సరే మీ తరాలన్నింటికీ ఈ ఆజ్ఞ కొన 
సాగుతుంది. 

'సెంతకొస్తు పండుగ 

“ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం 
మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు 
లెక్కించండి. ఏడవ వారం తర్వాత ఆదివారం నాడు 
(అంటే యాభై రోజుల తర్వాత) యెహోవాకు మీరు 
కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి. !ఆ రోజున 
మీ యిండ్ల నుండి రెండు రొస్టైలు తీసుకొని రండి. 
ఆ రొబ్ట నై వేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, 
పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొజ్టులు తయారు 
చేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు 
యెషె ఫ్‌ హార అర్చించే కానుక. 

క“ ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను 
ఒక య ఏడాది పోతును, ఏడు గొ (రెపిల్లలను 
అర్చించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. 
అవి యెహూవాకు దహనబలి అర్పణ. అవి హూమంగా 
అర్చించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా 
ఉంటాయి. పాప పరిహారార్థ బలిగా ఒక మేకపోతును, 
సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొ రైపిల్లలను 
మీరు అర్చించాలి. 

20% నై వేద్యంగా ప్రథమ ఫలంలోని రొబ్టతోపాటు 
వాటిని, రెండు గ" 'రెపిల్లలను యెహోవా ఎదుట 
యాజకుడు అల్టాడించాలి. అవి యెహోవాకు పవిత్ర 
మెనది. అవి యాజకునికి చెందుతాయి. 2'అదే రోజున 
మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. 
ఈ రోజులలో మీరేమి పని చేయకూడదు. మీ గృహాల 
న్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 
“మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు 
పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద 
పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం 
గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని 
విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!” 





141 


బూరల పండుగ 

శోమరల మోషేతో యెహోవా చెప్పాడు: “ఇశ్రా 
యేలు ప్రజలతో చెప్పు ఏడవ నెల మొదటి రోజున 
మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు 
ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞా జ్ఞాపకార్థ 
సమయంగా మీరు బూర ఊదాలి. ఆ రోజున మీరు 
ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ 
అర్పణలు అర్చించాలి” 


ప్రాయశ్చిత్త దినం 

26వ్రూచ్నేతో యెహోవా చెప్పాడు, IES FS 
పదవరోజు (ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర 
సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, 
యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. 
258 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఎందు 
చేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజ 
కులు యెహోవా ఎదుటికి వెల్లి, మిమ్మల్ని పవిత్రం 
చేసే ఆచార క్రమాన్ని జరిగిస్తారు. 

2౨“ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు 
ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి 
వేరు చేయాలి. ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ 
వ్యక్తిని తన (ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. 
3'మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ 
నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 
అది మీకు ఒక (ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు 
భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు 
తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి 
దినం మీరు (ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి 
మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి 
దినం కొనసాగుతుంది.” 





పర్ణశాలల పండుగ 

33మ్దురల మోషేతో యెహోవా చెప్పాడు, “ఇశ్రా 
యేలు (ప్రజలతో చెప్పు: ఏడవమునాల పదిహేసోవ 
తేదీన పర్ణశాలల పండుగ. యెహోవాకు ఈ పండుగ 
ఏడు రోజులపాటు కొనసాగుతుంది. మొదటి రోజున 
పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయ 
కూడదు. ఏడు రోజులు యెహోవాకు హోమార్చ 
ణలు మీరు అర్చించాలి. ఎనిమిదో రోజు మీకు మరో 
పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు 
హోమార్ప్సణలు అర్చించాలి. ఇది పవిత్ర సమావేశంగా 

ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. 
3“అవి యొహూవా ప్రత్యేక పండుగలు. ఆ పండు 
గల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, 
బలి అర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యా 


లేవీయకాండము 23:23-24:5 


ర్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన 
హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో 
మీరు తీసుకొని రావాలి. యెహోవా సబ్బాతు 
రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండు 
గలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు 
అర్చించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్చిం 
చాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్చించే 
అర్పణలు గాక వీటిని మీరు అర్చించాలి. మీరు యెహో 
వాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు 
ఇవ్వాలి. 

ఎఏడ్రవ నెల పదిహేనొవ రోజున, దేశంలో మీరు 
పంటలు కూర్చుక్‌ న్నప్పుడు, యె హూవా పండుగను 
ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి 
రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. 
“మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు 
మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, 
కాలువల దగ్గరి నిరవంజి చెట్టు మీరు తీసుకోవాలి. మీ 
యెహోవా “దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ 
ఆచరించాలి. *ప్రతి సంవత్సరం ఏడు రోజులు 
యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. 
ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో 
మీరు ఈ పండుగను ఆచరించాలి. ఏడు రోజులు 
తాత్కాలిక గుడారాల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీ 
యులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్షశాలల్టోనే నివసిం 
చాలి. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను 
బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడా 
రాల్లో నేను వారిని నివసింపజేసానని మీ సంతానం 
అంతా తాలునుకోవాలి. నేను మీ దేవుడనైన 
యెహోవాను!” 

“కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని 
గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు. 


దీపస్తంభం, పవిత్ర రొస్టైలు 

24 మోషేతో యెహోవా చెప్పాడు: 2 గానుగ 

ఆడిన ఒలీవలనుండి పవిత్ర తెలం తీసుకొని 
రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ఆ నూనె 
దీపాల కోసం. ఆ దీపాలు ఆరిపోకుండా వెలగాలి. 
కరన ధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం 
నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్టు అహరోను 
చూసుకొంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. 
అతి పవిత్రస్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక 
పెట్టు ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 
4యెహోవా ఎదుట స్వచ్చమైన బంగారపు దీపస్తంభం 
మీద దీపాలను అహరోను ఎల్లప్పుడూ వెలగనిస్తూ 
ఉండాలి.” మంచి రకం గోధుమ పిండి తీసుకొని, 
దానితో పన్నెండు రొబ్టలు చేయాలి. ఒక్కో రొట్టైకు 
నాలుగు పావుల గోధుమపిండి ఉపయోగించాలి. 





లేవీయకాండము 24:6-25:9 


6యెహోవా ఎదుట బంగారు బల్లమీద ఆ రొస్టైలను 
రెండు వరుస లుగా పెట్టూలి. ఒక్కో వరుసలో ఆరు 
రొష్టలు ఉండాలి. ఒక్కో వరుసమీద స్వచ్చమైన 
సాంబ్రాణి వేయాలి. ఇది యెహోవాకు అర్చించబడిన 


142 


దెబ్బలే. *1కనుక ఒకని జంతువును చంపినవాడు దాని 

స్థానంలో మరో జంతువును ఇవ్వాలి. అయితే మరొ 

కడ్ని చంపిన వాళ్లీ మాత్రం చంపివేయాలి.” 
“పోమ్మీక్సు ఒకే రకం న్యాయం ఉంటుంది. మీ స్వంత 





హోమాన్ని ఆయనను జ్ఞాపకం చనుక్‌ నెట్టు 
చేస్తుంది. * ప్రతి సబ్బాతు నాడు అహరోను ఈ రొట్టె 
లను యహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వ 
తంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఈ 
ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది. ఆ రొజ్టు 
అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు 
ఈ రెొబ్ల్టను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే 
యెహోవాకు హోమంగా అర్చించబడిన అర్పణల్లో 
అది ఒకటి. ఆ రొట్ట ఎప్పటికీ అహరోను భాగం 
అవుతుంది.” 


దేవుణ్ణి శపించిన మనిషి 

10, § ఇశ్రాయేలు స్త్రీకి కుమారుడు ఒకడు 
ఉన్నాడు. వాని తండ్రి ఈజిస్టువాడు. ఈ ఇశ్రాయేలు 
స్త్రీ కుమారుడు ఇశ్రాయేలువాడే. అతడు ఇశ్రాయేలు 
ప్రజల మధ్య తిరుగుతూ, బసలో పోరాడటం మొదలు 
పెట్టాడు. 1*ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా 
నామాన్ని శపిస్తూ, దూషణ మాటలు మాట్టాడటం 
మెదలు పెట్టాడు కనుక ప్రజలు అతణ్ణి మోషే దగ్గరకు 
తీసుకొని వచ్చారు. (అతని తల్లి పరు షెలోమితు, 
దాను కుటుంబ వంశానికి చెందిన దిబీ కుమార్తె) 
2 ప్రజలు వాళ్లీ బందీగా పట్టి, యెహోవా ఆజ్ఞ వివరంగా 
తెలియటం కోసం కనిపెట్టారు. 

అప్పుడు మోషేతో యెహోవా చెప్పాడు: 10 ఆ 
శపించినవాళ్లి బసవెలుపలికి తీసుకొని రండి. తర్వాత 
అతడు శపిస్తూండగా విన్న ప్రజలందర్నీ సమావేశ 
పరచండి. వాళ్లు అతని తలమీద చేతులు వేయాలి. 
తర్వాత ప్రజలంతా వాళ్లే రాళ్లతో కొట్టి చంపాలి. 
“ఇశ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు: ఎవడైనా తన 
దేవుణ్ణి శపిస్తే వాడు ఈ విధంగా శిక్షించబడాలి. 
యెహోవా నామానికి వ్యతిరేకంగా ఎవరైనా దూషణ 
చేస్తే, వాళ్ణి చంపివేయాలి, ప్రజలంతా వాళ్ణి రాళ్ళతో 
కొట్టాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాడిలా గానే, 
విదేశీయులు కూడా శిక్షించబడాలి. ఏ వ్యక్తిగాని 
యెహోవా నామాన్ని శపిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి.” 

ఇంకా ఒకడు మరొక వ్యక్తిని గనుక చంపేస్తే, 
అలాంటివాళ్లి చంపివేయాలి. ఓీమరొకరికి చెందిన 
జంతువును చంపినవాడు ఆ జంతువుకు బదులుగా 
మరొక జంతువును ఇవ్వాలి.” 

“కడు తన పారుగువానికి గాయం చేస్తే, వానికి 
కూడా అలానే చేయాలి. 2ఏవిరిగిన ఎముకకు విరిగిన 
ఎముక, కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకనికి ఎలాంటి 
దెబ్బలు తగిలితే, వాటి కారకునికి గూడా అలాంటి 


దేశంలో ఉండే విదేశీయునికి కూడా అదే న్యాయం 
ఉంటుంది. ఎందుచేతనంటే నేను మీ దేవుడెన 
యెహోవాను గనుక” స్‌ 
అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లా 
డగా, శపించిన వ్యక్తిని బసవెలుపలకు వారు తీసుకొని 
వచ్చారు. అప్పుడు వాళ్లు రాళ్లతో కొట్టి అతణ్ణి చంపి 
వేసారు. కనుక మోషేకు యహూవా ఆజ్ఞాపించి నళ 


ఇశ్రాయేలు ప్రజలు చేసారు. 
సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో 

2 మాట్లాడాడు. యెహోవా చెప్పాడు, ఇశ్రా 
యేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న 
దేశంలో మీరు (ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు 
భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయిం 
చాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక 
సమయంగా ఉంటుంది. ఆరు సంవత్సరాలు మీరు 
మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోట 
ల్లోని తీగలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించు 
కొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి. *అయితే 
ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోని 
వ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక 
విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో 
విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను 
కత్తిరించకూడదు. మీ పంట కోత అయిపోయిన 
తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయ 
కూడదు. కత్తిరించ బడని (ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా 
పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి 
సంవత్సరంగా ఉంటుంది. 

రొభూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా 
ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత 
ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ 
సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, 
మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం 
ఉంటుంది. "మీ పశువులు, ఇతర జంతువులు తినేం 
దుకు సరిపడినంత ఆహారం ఉంటుంది. 


భూమికి విశ్రాంతి సమయం 


బూరధ్వని చేసే మహోత్సవ కాలము 
పడేసి సంవత్సరాల సముదాయంగల ఏడు సంవ 
తృ్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్స 
రాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు 
సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది. *| ప్రాయశ్చిత్తం 
రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో 


143 


నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా 
ఊదాలి. 1950వ సంవత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక 
సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మను 
ష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూర 
ధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. 
మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. 
మరియు మీలో (ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి 
తిరిగి వెళ్లాలి. 1150వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబ 
రంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్ల 
వద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయ 
వద్దు. కత్తిరించబడని |ద్రాక్షావల్లులనుండి ద్రాక్షపండ్లు 
కూర్చవద్దు. అది బూరధ్వని చేసే మహోత్సవ 
కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. 
పాలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి. బూర 
ధ్వని చేసే మహోత్సవ కాలంలో (పతి వ్యక్తీ తన 
స్వంత ఆస్తిని తిరిగి పొందాలి.” 

“నీ పారుగువానికి నీ భూమిని అమ్మినప్పుడు 
నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని 
వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం 
చేయనీయకు. నీ పొరుగువాని భూమిని నీవు కొనా 
అనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహో 
త్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క 
చూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ 
నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు 
లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి. 'చాలా 
సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవ 
తృరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందు 
చేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు 
మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో 
ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది. 
17మీర్రు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ 
దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ 
దేవులు” 

15 ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. 
వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ 
దేశంలో క్షేమంగా ఉంటారు. మరియు భూమి మీకు 
మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం 
సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో శ్లేమంగా 
ఉంటారు. 

2“కానీ ఒకవేళ మీరు, “మేము విత్తనాలు చల్లి, 
పంట కూర్చుకొనకపొతే ఏడో సంవత్సరం తినేందుకు 
మాకు ఏమీ ఉండదు అనవచ్చు.” **చింతపడకండి. 
ఆరవ సంవత్సరంలో నా ఆశీర్వాదాలు మీకు లభించేట 
ట్టుగా నేను ఆజ్ఞాపిస్తాను. భూమి మూడు సంవత్సరాల 
పాటు పంట ఇస్తూనే ఉంటుంది. 2 ఎనిమిదో సంవత్స 
రంలో మీరు నాట్లు వేసినప్పుడు, మీరు యింకా 
పాత పంటనే తింటూ ఉంటారు. ఎనిమిదో సంవత్స 


లేవీయకాండము 25:10-32 


రంలో మీరు నాటిన పంట చేతికి అందేవరకు, అంటే 
తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటూ 
ఉంటారు. 


ఆస్తి నియమాలు 

బోవాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని 
శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా 
భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు. 
పోమనుష్యులు వారి భూమిని అమ్మివేయ వచ్చును 
కానీ ఎల్లపుడూ ఆ భూమి తిరిగి ఆ కుటుంబా నిదే 
అవుతుంది. *మీ దేశంలో ఒక వ్యక్తి చాల నిరుపేద 
కావచ్చును. అతడు తన ఆస్తి అమ్ముకోవాల్సినంత 
'పేదవాడై పోవచ్చును. కనుక అతని రక్తసంబంధీకులు 
వచ్చి తమ బంధువుకోసం ఆ ఆస్తిని కొనాలి. తన 
భూమిని తిరిగి తనకోసం కొనేందుకు ఒకనికి రక్తసం 
బంధి ఎవరూ లేక పోవచ్చును. అయితే తన భూమిని 
తనకోసం కొనేందుకు కావలసినంత డబ్బు సంపాదిం 
చవచ్చు. *”అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని 
సంవత్సరాలు అయింటో లెక్క పెట్టాలి. ఆ లెక్కను 
ఉపయోగించి ఆ భూమి ధర నిర్ణయం చేయాలి. 
అప్పుడు అతడు ఆ భూమిని తిరిగి కొనుక్కోవాలి. 
ఆ భూమి మరల అతని ఆస్తీ అవుతుంది. అయితే 
ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు 
సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి 
వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవ 
కాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే 
ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ 
సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల 
పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన 
కుటుంబానికి చెందుతుంది. 

2౫“ పాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు 
అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం 
పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి 
ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్స 
రంవరకు కొనసాగుతుంది. 

అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ 
ఇంటి న్వంతదారుడు కొనక పోయినట్టయితే, 
అప్పుడు (ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని 
కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. 
బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు 
తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు. 
31 ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లో గుర్తించ 
బడుతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన 
ఇళ్లు బూరధ్వని కం మ హోత్సవ సమయంలో తిరిగి 
వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి. 

32౯అయితే లేవీయుల పట్టణాల విషయం. లేవీ 
యులు వారికి చెందిన పట్టణాల్లోని వారి ఇళ్లను 


లేవీయకాండము 25:33-26:4 


ఎప్పుడైనా సరే తిరిగి కొనవచ్చును. ఒక వ్యక్తి ఒక 
లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, hl 
పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ 
కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేత 
నంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు 
చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు (ప్రజలే లేవీయు 
లకు ఇచ్చారు. అలానే, లేవీయుల పట్టణాల చుట్టు 
(ప్రక్కల పొలాలు, పచ్చికబయళ్టు అమ్మేందుకు వీల్లేదు. 
ఆ పొలాలు శాశ్వతంగా లేవీయులకే చెందుతాయి. 


బానిసల స్వంతదారులకు నియమాలు 

సో కవేళ మీ దేశ ప్రజల్లో ఒకడు పోషణ సాగనంత 
పేదరికంలో పడవచ్చు. మీరు అతళణ్లి అతిథిలా మీతో 
జీవింపనియ్యాలి. మీరు అతనికి అప్పుగా యిచ్చే 
మొత్తంమీద వడ్డీ కట్టవద్దు. ఆ సోదరుణ్ణి నీతో నివసింప 
నిచ్చి, నీ దేవుణ్ణి ఘనపరచు. "అతనికి వడ్డీకి అప్పు 
ఇవ్వవద్దు. అతడు భోజనం చేసే ఆహారం మీద లాభాలు 
గడించేందుకు ప్రయత్నించవద్దు. *నేను మీ దేవుడైన 
యెహోవాను. కనాను దేశాన్ని మీకు ఇచ్చి, మీకు 
దేవుణ్ణిగా ఉండేందుకు నేనే మిమ్మల్ని ఈజిప్టు దేశం 
నుండి బయటకు తీసుకునివచ్చాను. 

ఒకవేళ నీ సోదరుల్లో ఒకడు మరీ దరిద్రుడై, 
నీకు బానిసగా అమ్ముడుపోవచ్చును. నీవు అతల్ణి ఒక 
బానిసలా పని చేయించకూడదు. “అతడు ఒక కిరాయి 
పనివానిలా, అతిధిలా బూరధ్వని చేసే మహోత్సవ 
కాలం వరకు నీతో ఉంటాడు. *ీతర్వాత అతడు 
నిన్ను విడిచి పెట్టవచ్చును. అతడు తన పిల్లలను 
తీసుకొని తిరిగి తన కుటుంబంలోనికి వెళ్ళిపోవ 
చ్చును. అతడు తన పూర్వీకుల ఆస్తులను తిరిగి 
పొందవచ్చును. “ఎందుచేతనంటే, వాళ్లు నా సేవ 
కులు, ఈజిప్టు బానిసత్వంలో నుండి నేను వాళ్లను 
తీసుకొనివచ్చాను. వాళ్ళు మరల బానిసలు కాకూడదు. 
“ఇ్వలాంటి వ్యక్తిని నీవు కఠినంగా మరచ నాడ. నీ 
దేవుణ్ణి నీవు ఘనపర్చాలి.” “నీ స్త్రీ, పురుష బానిసల 
విషయం: మీ చుట్టు పక్కల మ ఆడ, మగ 
బానిసలను మీరు తెచ్చుకోవచ్చును.” 

“మరియు, మీ దేశంలో నివసిస్తున్న విదేశీయుల 
పిల్లలు వస్తానంటే వారిని కూడ మీరు బానిసలుగా 
తీసుకోవచ్చును. ఆ పిల్ల బానిసలు మీకు చెందుతారు. 
“క్వ విదేశీ బానిసలు మీ పిల్లల వశం అయ్యేటట్టు, 
మీ మరణానంతరం మీరు వారిని మీ పిల్లలకు అప్పగించ 
వచ్చును. వాళ్లు శాశ్వతంగా మీకు బానిసలు. ఈ విదేశీ 
యుల్ని మీరు బానిసలుగా చేసుకోవచ్చును. కానీ మీ 
స్వంత సోదరులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రం 
కఠినంగా పాఠించగూడదు.” 

“ఒకవేళ ఒక విదేశీయుడు లేక అతిథి మీ మధ్య 
ధనికుడు కావచ్చు. ఒకవేళ మీ దేశంలో ఒకడు 


144 


దరిద్రుడై మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయునికి 
బానిసగా లేక అతని కుటుంబంలో సభ్యునిగా అమ్ముడు 
పోయాడనుకోండి. *ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతం 
తుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని 
సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును. “అతని 
పినతం|డిగాని, పిన తండ్రీ కుమారుడు గాని అతణ్ణి 
కొనవచ్చును. లేక అతని వంశంలో అతని రక్తసంబంధి 
ఎవరైనా అతల్ణి కొనవచ్చును. లేక ఒకవేళ ఆ వ్యక్తి 
తానే సరిపడినంత ధనం సంపాయించు కొంటే, తానే 
డబ్బు చెల్లించి మరల స్వతంత్రుడు కావచ్చును. 

నవల మీరెలా న్నిర్ణయిస్తారు? అతడు విదేశీయు 
నికి తనను తాను అమ్ముకొన్న సమయంనుండి వచ్చే 
బూరధ్వని సీ మహోత్సవ కాలంవరకు ఎన్ని సంవ 
త్సరాలో మీరు లెక్కగట్టాలి. వెల నిర్ణయం చేయటానికి 
ఆ లెక్కను ఉపయోగించాలి. ఎందుచేతనంటే అవతలి 
వ్యక్తి యితళ్లి వాస్తవానికి కొన్ని సంవత్సరాలకోసమే 
“కిరాయికి పెట్టుకొన్నాడు. 31 బూరధ్వని చేసే మహో 
త్సవ కాలానికి ఇంకా చాల సంవత్సరాలు కావాల్సిఉంటే, 
ఆ వ్యక్తి వలలో అధిక భాగం తిరిగి చెల్లించాలి. అదంతా 
సంవత్సరాల నంఖ్యమీద ఆధారపడి ఉంటుంది. 
ఉత్సవ సంవత్సరానికి మరికొన్ని యేండ్లు మాత్రమే 
మిగిలి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసలు వలలో కొద్ది 
మాత్రమే చెల్లించాలి. అయితే ఆ వ్యక్తి కిరాయి పని 
వాడిలాగానే ఆ విదేశీయుని దగ్గర ప్రతి సంవత్సరం 
నివసిస్తాడు. ఆ విదేశీయుడు ఆ వ్యక్తి మీద కఠినంగా 
(ప్రవర్తించకుండును గాక. 

5ఆ వ్యక్తిని ఎవరూ కొనకపోయినప్పటికి, అతడు 
స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ 
కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు. 
55 ఏందుచేతనంటే, ఇశ్రాయేలు ప్రజలు నా సేవకులు. 
వాళ్లు నా సేవకులు. ఈజిప్టు బానిసత్వం నుండి నేను 
వాళ్లను తీసుకొని వచ్చాను. నేను మీ దేవుడైన 
యేవ హోవాను! 


దేవుని పట్టు విధేయులగు వారికి బహుమానాలు 
రయి మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. 
విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టువద్దు. 
మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను 
నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, 
యః హోవాను. 

“నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు 
కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను 
యెహోవాను. 

పోనా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. 
వాటికి విధేయులు అవ్వండి. *వాటిని మీరు జరిగిస్తే, 
నేను మీకు సకాలంలో వర్ణాలు కురిపిస్తాను. భూమి 
పంటను యిస్తుంది, పొలంలో చెట్టు వాటి ఫలాలను 


145 


ఇస్తాయి. * ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు 
గానుగ పట్టడం కొనసాగుతుంది, మీరు మళ్ళీ మొక్కలు 
నాటడం మొదలు పెస్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు 
కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు 
తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ 
దేశంలో శ్లేమంగా ఉంటారు. నేను మీ దేశానికి శాంతిని 
ప్రసాదిస్తున్నాను. మీరు (ప్రశాంతంగా పండుకొంటారు. 
ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికర 
మెన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచు 
తాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్తజాలవు. 

మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. 
మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. మీలో 
అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 
మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువు 
లను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు. 

“అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు 
అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడం 
బడికను నేను నిలబెడతాను. 19 ఒక సంవత్సరం కంటె 
ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. 
మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త 
పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత 
పంటను పారవేయాల్సి ఉంటుంది. 11నేను నా పవిత్ర 
గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి 
నేను తిరిగిపోను. '2నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా 
ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. నను 
యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో 
బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టు 
నుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా 
భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. 
అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేసాను. 
నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు 
చేస్తాను! 


అవిధేయతకు దేవుని శిక్ష 

అయితే మీరు నాకు విధేయులు కాకుండా, 
నా ఆజ్జలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు 
మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి. "నా ఆజ్ఞలు, 
నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు 
నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే. మీరు గనుక అలా 
చేస్తే అప్పుడు భయంకరమైన సంగతులి ్న మీకు సంభ 
వింపజేస్తోను. నేను మీకు రోగం, స్వర వచ్చేటట్టు 
చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ (ప్రాణాల్ని 
తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం 
ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు. 
“నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు 
మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శతువులు మిమ్మల్ని 


లేవీయకాండము 26:5-32 


ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ 
మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు. 

వన్నీ జరిగినా మీరు నాకు విధేయులు 
కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడం 
తలుగా శిక్షిస్తాను. మీకు అతిశయ కారణమైన మీ 
గొప్ప పట్టణాలను నేను కూలగొట్టిస్తాను. ఆకాశం 
వర్ణాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు. 20మీరు కష్టపడి 
పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ 
భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్టు వాటి ఫలాలను 
ఇవ్వవు. 

“మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు 
విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా 
ఏడు రెట్టు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. 
మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా 
శిక్షించబడతారు. “నేను మీ మీదికి అడవి మృగాలను 
పంపిస్తాను. అవి మీ పిల్లలను మీ దగ్గరనుండి లాక్కొని 
పోతాయి. అవి మీ పశువుల్ని నాశనం చేస్తాయి. అవి 
మీ సంఖ్యను క్షీణింప చేస్తాయి. రహదారులు ఖాళీగా 
ఉంటాయి గనుక ప్రయాణం చేయటానికి ప్రజలు 
భయపడతారు. 

అన్ని జరిగినా మీరు పాఠం నేర్చుకోకపోతే, 
ఇంకా అప్పటికీ నాకు మీరు విరుద్ధంగా తిరిగితే, 
2 అప్పుడు నేను కూడా మీకు విరుద్ధంగా తిరుగుతాను. 
నేను, అవును నేనే, మీ పాపాలకోనం ఏడుసార్లు 
మిమ్మల్ని శిక్షిస్తాను. మీరు నా ఒడంబడికను ఉల్లం 
ఘీంచారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సై న్యాలను 
నేను మీమీదికి రప్పిస్తాను. భద్రతకోసం మీరు మీ 
పట్టుణాల్లోకి పారిపోతారు. కాని నేను మీ మధ్య 
వ్యాధుల్ని వ్యాపింప జేస్తాను. అప్పుడు మీ శత్రువు 
మిమ్మల్ని ఓడించేస్తాడు. ఆ పట్టణంలో మిగిలి 
పోయిన ధాన్యంలో కొంత భాగం నేను మీకు ఇస్తాను. 
కానీ తినేందుకు బహుకొంచెం మాత్రమే ఆహారం 
ఉంటుంది. వారి భోజనాన్ని అంతా ఒక్క పాత్రలో 
పదిమంది ఆడవాళ్లు వండగలుగుతారు. ఆ భోజనం 
ముద్దలు ఒక్కొక్కదాన్ని వారు లెక్కబెట్టగలుగుతారు. 
మీరు తింటారు గాని మీ ఆకలి తీరదు. 

2౫“మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు 
విరోధంగా ఉంటే అప్పుడు నేను నిజంగా నా కోపం 
చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం 
ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను. మీ కుమారులు, 
కుమార్తెల శరీరాల్ని మీరు తింటారు. *మీ ఉన్నత 
స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను 
నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల 
మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా 
ఉంటారు. "మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. 
మీ పరిశుద్ద స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల 
సువాసన సను ఆ(ఘాణించను. మలి పట్టణాల్లో 


లేవీయకాండము 26:33-27:8 


నివసించేందుకు వచ్చే మీ శత్రువులు చూచి అదిరి 
పోయేంతగా మీ దేశాన్ని నేను ఖాళీ చేస్తాను. ఇంకా 
నేను మిమ్మల్ని రాజ్యాల్లో చెదరగొష్టేస్తాను. నేను నా 
ఖడ్గం దూసి, మిమ్మల్ని నాశనం చేస్తాను. మీ దేశం 
శూన్యంగాను, మీ పట్టణాలు చెత్తగాను ఉంటాయి. 

మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసు 
కొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత 
మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని 
విశ్రాంతిని అనుభవిస్తుంది. *ఏడేండ్రకు ఒకసారి ఒక 
సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ 
(ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి 
మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాలీగా ఉన్న ఆ 
సమయంలో అది పొందుతుంది. ోోశేషించిన ప్రజలు 
వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ 
వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే 
ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో 
వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. 
వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు. 
ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు 
పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు 
ఒకరిమీద ఒకరు కూలిపోతారు. 

“మీరు మీ శతువులను ఎదిరించి నిలిచే అంతటి 
బలం మీకు ఉండదు. ఇతర దేశాల్లో తప్పిపోతారు. 
మీ శతుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు. కనుక 
మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శతుదేశంలో 
క్షీణించిపోయెదరు. వారు కూడా వారి పూర్వీకు 
లవలెనే, వారి పాపంవలన క్షీణించి పోయెదరు.” 


నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది 
అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పు 
“కొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు 
కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు 
ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం 
చేసినట్టు ఒప్పుకోవచ్చు. “ఒకవేళ నేను వారికి 
విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్లను 
తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు 
నన్ను ఎరుగని వాళ్లలా (ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు 
కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే అప్పుడు యాకో 
బుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. 
ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసు 
కొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను 
జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నను జ్ఞాపకం 
చేసుకొంటాను. 

౫“ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి 
సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్లు 
వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను 
ద్వేషించి, నా నియమాలకు విధేయులయ్యేందుకు 


40౯ 


146 


నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు 
(గ్రహిస్తారు. 

*వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహా 
యంకోసం వారునా దగ్గరకు వస్తే, నేను వారినుండి 
తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పటికీ 
నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా 
నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగ 
తెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి. 
“వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను 
జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండం 
దుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయ 
టకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ 
చూసాయి. నేను యెహోవాను!” 

“అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన 
చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, 
ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. 
సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా 
ఇచ్చాడు. ఆయన వాటిని మోపే కక్ష ఇవ్వగా, మోషే 
వాటిని ప్రజలకు యిచ్చాడు. 








వాగ్దానాలు ముఖ్యం 

27 యెహోవా మోషేతో చెప్పాడు: 2వ గ్రా 

యేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహో 
వాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఒక 
మనిషిని యెహోవాకు అర్చిస్తానని వాగ్దానం చేసి 
ఉండొచ్చు. అలాగె తే ఆ మనిషి ఒక ప్రత్యేక విధానంలో 
యెహోవాను సేవించాలి. ఆ మనిషికి యాజకుడు 
కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు ఆ మనిషిని 
యెహోవా దగ్గర | తిరిగి కొనాలంటే వారు ఆ విలువ 
చెల్టించాలి. 3ఇరవై నుండీ అరవై సంవత్సరాల వయ 
“సుగల ఒక మగవాడి విలువ యాభై. తులాల వెండి. 
(వెండిని తూచేందుకు పవిత్ర స్థలంలోని అధికారిక 
కొలతనే మీరు ఉపయోగించాలి. 

“ఇరవై నుండి అరవై సంవత్సరాల వయస్సుగల 
ఒక స్త్రీ విలువ ముప్పైతులాలు. ఐదు నుండి ఇరవై 
సంవత్సరాల వయస్సుగల ఒక మగవాని విలువ ఇరవై 
తులాలు. ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల 
ఒక స్త్రీ విలువ పది తులాలు. ఒక నెలనుండి ఐదు 
సంవత్సరాల వయసుగల ఒక మగ శిశువు ఎల ఐదు 
తులాలు. ఆడ శిశువు వెల మూడు తులాలు. "అరవై 
సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న 
ఒక మగవాని వెల పదిహేను తులాలు. ఒక స్తీ స్త్రవెల 
పది తులాలు. 

కోఒక మనిషి ఆ వెల చెల్లించలేనంత పేదవాడై తే 
ఆ వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ 
వ్యక్తి ఎంత మొత్తం చెల్తించగలడు అనే విషయం యాజ 
కుడు తీర్మానిస్తాడు. 





147 


యెహోవాకు కానుకలు 

“కాన్ని జంతువులు యెహోవాకు బలిగా ఉప 
యోగపడతాయి. అలాంటి ఒక జంతువును ఒక వ్యక్తి 
తీసుకొని వస్తే, ఆ జంతువు పవిత్రం అవుతుంది. 
ఆ వ్యక్తి ఆ జంతువునే యెహోవాకు ఇస్తానని 
వాగ్దానం చేసాడు గనుక దానికి బదులు ఇంకోదాన్ని 
యివ్వటానికి అతడు ప్రయత్నించకూడదు. ఇంకో 
దానితో దీన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించ 
కూడదు. మంచి జంతువుకు బదులుగా పనికిరాని 
జంతువును మార్చాలని అతడు ప్రయత్నించకూడదు. 
పనికిరాని జంతువుకు బదులుగా మంచి జంతువును 
మార్చాలనీ అతడు ప్రయత్నించకూడదు. ఆ మనిషి 
అలా జంతువుల్ని మార్చటానికి ప్రయత్నిస్తే, అప్పుడు 
ఆ జంతువులు రెండూ పవిత్రం అవుతాయి. అందుచేత 
అవి రెండూ యెహోవాకే చెందుతాయి. 

కొనన జంతువులు యెహోవాకు అర్చిం 
చేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును 
ఒకదాన్ని ఒకడు యెహోవాకు యిచ్చేందుకు తీసు 
"కొనివస్తే, అప్పుడు ఆ జంతువును యాజకుని దగ్గరకు 
తీసుకొనిరావాలి. యాజకుడు ఆ జంతువుకు విలువ 
నిర్భయం చేస్తాడు. యాజకుడు వెల నిర్ణయం చేసిన 
తర్వాత ఆ జంతువు మంచిదేగాని పనికిరానిదేగాని, 
దాని వెల అంతే. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి జంతువును 
కొనుక్కోవాలనుకొంటే, అతడు దాని వెలకు అయిదో 
వంతు అదనంగా చెల్తీంచాలి. 


యెహోవాకు అర్చించిన ఇంటి విలువ 

ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని యెహోవాకు 
పవిత్రంగా ప్రతిష్ట చేస్తే, యాజకుడు దాని వెల నియం 
చేయాలి. యాజకుడు అలా వెల నిర్ణయిస్తే ఆ ఇల్లు 
మంచిదేగాని, పనికి రానిదేగాని ఆ వెల అంతే. అయితే 
ఆ ఇంటిని ఇచ్చిన వ్యక్తి తిరిగి దానిని తీసుకొనగోరితే, 
దాని విలువకు అయిదోవంతు అదనంగా చెల్టించాలి. 
అప్పుడు ఆ ఇల్టు ఆ వ్యక్తికి చెందుతుంది. 





ఆస్తి విలువ 


లేవీయకాండము 27:09-28 


కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అతడు 
లక్కించాలి. అప్పుడు ఆ లెక్క ఆధారంగా వెలకల్టూరి. 
ఒకవేళ తన పొలాన్ని కానుకగా యిచ్చిన వ్యక్తి తిరిగి 
తన పొలాన్ని తీసుకోవాలనుకొంటే, దాని వెలకు 
అయిదో వంతు అతడు అదనంగా చెల్టించాలి. అప్పుడు 
ఆ పొలం తిరిగి అతనిదే అవుతుంది. “ఆ వ్యక్తి ఆ 
పాలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు ఆ పొలం ఎల్ల 
ప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ ఆ 
భూమిని మరొకరికి అమ్మివేస్తే, ఆ మొదటి వ్యక్తి 
తిరిగి ఆ పొలం కొనేందుకు వీల్లేదు. 

ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ పాలాన్ని మళ్లీ 
కొనకపోతే, బూరధ్వని చేసు మహోత్సవ కాలంలో 
ఆ భూమి యెహోవాకు పవిత్రంగా ఉండిపోతుంది. 
అది శాశ్వతంగా యాజకునిదే అవుతుంది. అది 
సంపూర్ణంగా యెహోవాకు ఇవ్వబడిన భూమిగా 
ఉంటుంది. 

2“ఒకవేళ ఒక వ్యక్తి అతడు కొన్న పొలాన్ని 
యెహోవాకు ప్రతిష్టిస్తే, అది అతని స్వంత పొలంలో 
ఒక భాగం కానప్పుడు. యాజకుడు బూరధ్వని 
చేసే మహోత్సవ కాలంవరకుగల సంవత్సరాలను 
లెక్కించి, దాని ప్రకారం ఆ పొలం వెల నిర్ణయించాలి. 
అప్పుడు ఆ భూమి యెహోవాదే అవుతుంది. బూర 
ధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి దాని 
స్వంతదారునిది అవుతుంది. ఆ భూమి ఏ కుటుంబం 
వారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది. “ఆ 
ధరలు చెల్లించేందుకు పవిత్రస్థలంలోని అధికారిక కొల 
తనే మీరు ఉపయోగించాలి. పవిత్ర స్థలంలో అధికార 
తులం బరువు 20 చిన్నాలు. 


జంతువుల విలువ 
2రోపక్టువుల్ని, గొ (ర్రైల్ని, ప్రజలు యెహోవాకు 
కానుకగా ఇవ్వవచ్చును. అయితే ఆ జంతువు తొలి 
చూలు అయితే అది ముందే యహోవాది. కనుక 
తొలిచూలు వాటిని ప్రజలు కానుకగా యివ్వలేరు. 
*తాలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు 
ఇవ్వాలి. అయితే ఆ తొలిచూలు జంతువు అపవిత్ర 





1రోఒక వ్యక్తి తన పొలాల్లో కొంత భాగం యెహో 
వాకు ప్రతిష్ట చేస్తే, దానిలో నాటేందుకు ఎంత విత్తనం 
అవసరం ఉంటుందో అనేదానిమీద ఆ పొలాల వల 
ఆధారపడి ఉంటుంది. పది తూముల యవల విత్తనాల 
వెల ఏబై తులాల వెండితో సమానము "ఒకవేళ 
బూరధ్వని చేస మహోత్సవ కాలంలో ఆ వ్యక్తి తన 
పొలాన్ని కానుకగా యిస్తే, యాజకుడు న్నిర్ణయించేదే 
దాని వెల అవుతుంది. "కానీ ఆ వ్యక్తి బూరధ్వని 
మహోత్సవ కాలం దాటిపోయాక తన పాలాన్ని కాను 
కగా యిస్తే, దాని ఖచ్చితమైన వెలను యాజకుడు 
నిర్ణయించాలి. తర్వాత వచ్చే బూరధ్వని మహోత్సవ 


మెనదిగా ఉంటు అప్పుడు ఆ వ్యక్తి తిరిగి దానిని కొను 
క్కోవాలి. ఆ జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, 
ఆ వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా 
చెల్టించాలి. ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ జంతువును 
తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే 
వెలకు ఆ జంతువును అమ్మివేయాలి. 


ప్రత్యేక బహుమతులు 
ప్రజలు యెహోవాకు ఇచ్చే ఒక ప్రత్యేక 
రకమైన కానుక ఉంది. ఆ కానుక సంపూర్ణంగా యె హూ 
వాదే అవుతుంది. ఆ కానుకను అమ్మటానికి, తిరిగి 


28౯ 


లేవీయకాండము 27:29:34 


కొనడానికి వీల్లేదు. ఆ కానుక యెహోవాకు చెందినది. 
ప్రజలు, జంతువులు, కుటుంబపు ఆస్తిలోని పొలాలు 
ఆ కానుక కావచ్చును.” 

2౨ కవేళ ఆ ప్రత్యేకమైన కానుక ఒక వ్యక్తి అయి 
వుంటే ఆ వ్యక్తిని తిరిగి కొనేందుకు వీల్లేదు. ఆ వ్యక్తి 
చంపబడవలసినదే.” 

3“ పంటలన్నింటిలో పదోవంతు యోహోవాకు 
చెందుతుంది. అంటే పొలాల్గోని పంటలు, చెట్ల ఫలాలు 
అని అర్థం. ఆ పదోవంతు యెహోవాదే అవుతుంది. 
కనుక ఎవరైనా తన పదోవంతు తిరిగి తీసుకోవాలి 
అనుకొంటే, వారు దాని వెలకు అయిదో వంతు అద 
నంగా చెల్లించి, అప్పుడు దానిని తిరిగి కొనుక్కోవాలి. 


148 


వపోఒక వ్యక్తికిగల పశువులు, గొ(రైెలలో నుండి 
(ప్రతి పదోజంతువును యాజకులు తీసుకోవాలి. 
పదోజంతువు ప్రతీదీ యెహోవాదే అవుతుంది. 

సోకోరుకొన్న ఆ జంతువు మంచిదై నా చెడ్డదై నా, 
దాని స్వంతదారుడు చింతించవలసిన అవసరం లేదు. 
అతడు ఆ జంతువును మరో జంతువుతో మార్చ 
కూడదు. అలా మరో జంతువుతో దాన్ని మార్చాలని 
అతడు న్నిరయించుకొంటే అప్పుడు ఆ రెండు జంతు 
వులూ యెహూవావే అవుతాయి. ఆ జంతువును తిరిగి 
కొనేందుకు వీల్లేదు.” శోసీనాయి పర్వతం దగ్గర 
మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అవి. అవి 
ఇశ్రాయేలు ప్రజలకోసమైన ఆజ్ఞలు. 


149 


సంఖ్యాకాండము 


ఇశ్రాయేలు ప్రజల లక్క 

1 సన్నిధి గుడారంలో మోషేతో యెహోవా ఇలా 

మాట్లాడాడు. ఇది సీనాయి అరణ్యంలో ఉంది. 
ఇశ్రాయేలు ప్రజలు ఈబిస్ట్ర విడిచిన రెండవ సంవత్సరం 
రెండవ నెల మొదటి రోజు అది, మోషేతో యెహోవా 
ఇలా చెప్పాడు: 

ఇశ్రాయేలు ప్రజలందరి సంఖ్యను లెక్కించు. 
ప్రతి పురుషుని పేరు అతని వంశం, కుటుంబంతో 
పాటు జాబితా చేయి “ఇశ్రాయేలు పురుషులందరినీ, 
నీవు, అహరోను లెక్కించాలి. 20 సంవత్సరాలు, అంతకు 
ఎక్కువ వయస్సు ఉన్న వారిని మీరు లెక్కించాలి. 
(వారు ఇశ్రాయేలు సైన్యంలో ఉండదగిన వాళ్లు.) వారి 
వంశాల (ప్రకారం వారి జాబితా చేయి. “పతి కుటుం 
బము నుండి ఒక మనిషి మీకు సహాయం చేస్తాడు. 
ఈ మనిషి తన వంశానికి నాయకుడుగా ఉంటాడు, 
మీతో ఉండి మీకు సహాయం చేసే పురుషుల పేర్టు 
ఇవి; 


రూబేను వంశంనుండాషదేయూరు కుమా 
రుడు ఎలీసూరు; 

6 షిమ్యోను వంశంనుండాసూరీషద్దాయి కుమా 
రుడు షెలుమీయేలు 

7 యూదా వంశంనుండి - అమ్మీనాదాబు కుమా 
రుడు నయస్తొను. 

8 ఇశ్ళాఖారు వంశంనుండాసూయారు కుమా 
రుడు నెతనేలు. 

9 జెబూలూను వంశంనుండాహెలోను కుమా 
రుడు ఎలీయాబు. 

19 యోసేపు సంతానమందు ఎఫ్రాయిము వంశం 
నుండి-అమిహూదు కుమారుడు ఎలీషా 
మాయు-మన్నో వంశంనుండి -పెదాసూరు 
కుమారుడు గమలీయేలు. 

11 బెన్యామీను వంశంనుండి గిద్యోనీ కుమారుడు 
అబీదాను. 

12 దాను వంశంనుండాఅమీషద్దాయి కుమారుడు 
అహీయెజెరు. 

3 అషెరు వంశంనుండి-ఒక్రాను కుమారుడు 
పగీయేలు. 


14 గాదు వంశంనుండి దెయూవేలు కుమారుడు 
ఎలాసాపు; 

15 నస్థారి వంశం నుండి-ఏనాను కుమారుడు 
అహీర.” 


16 క్ర పురుషులు వారి కుటుంబాలకు నాయకులు, 
వారి వంశాలకు నాయకులుగా కూడా, [పజలు ఈ 
పురుషులను ఏర్పాటు చేసుకొన్నారు. పేరు 
పేరునా ఈ పురుషులు ఏర్పరచుకోబడ్డారు. కనుక 
రెండవ నెల మొదటి రోజున ఈ పురుషులను, ఇశ్రా 
యేలు ప్రజలందరినీ మోషే అహరోనులు పిలిచారు. 
అప్పుడు ప్రజలు వారి కుటుంబాల (ప్రకారం, వారి 
వంశాల (ప్రకారం జాబితా చేయబడ్డారు. 20 సంవత్స 
రాలు, అంతకు పై బడిన పురుషులు అంతా జాబితాలో 
ఉన్నారు. "సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినప్టే మోషే 
చేసాడు. ప్రజలు సీనా అరణ్యంలో ఉన్నప్పుడే మోషే 
వారిని లెక్కించాడు. 

2% శాయేలు జ్యేష్టకుమారుడు రూబేను యొక్క 
సంతతి లక్కించబడింది. 20 సంవత్సరాలు లేక అంతకు 
ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన 
పురుషులందరి పేర్లు వ్రాయబడ్డాయి. వారు వారి 
కుటుంబాలు, వంశాలతోకూడ జాబితాలో చేర్చ 
బడ్డారు. ** రూబేను సంతతినుండి లెక్కించబడిన పురు 
షుల సంఖ్య మొత్తం 46.500. 

*2షిమ్యోను సంతతి లెక్కించబడ్డారు. 20 సంవత్స 
రాలు, అంతకంఖు ఎక్కువ వయన్సు ఉండి, 
యుద్దంలో పని చేయగల పురుషులందరి పెరు జూబి 
తాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశా 
లతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. చేషిమ్యోను 
సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 
59,900. 

పోగాదు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు 
అంతకంటె, ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో 
పని చేయగల పురుషులందరి పేర్టు జాబితాలో చేర్చ 
బడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు 
జాబితాలో చేర్చబడ్డారు. 

25గాద్రు సంతతి నుండి లెక్కించబడిన పురుషులు 
మొత్తం 45,650. 


సంఖ్యాకాండము 13:26-54 


?యూదా సంతతి లెక్కించబడింది. 20 సంవత్స 
రాలు, అంతకంటె ఎక్కువ వయన్సు ఉండి, 
యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు 
జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, 
వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. "యూదా 
సంతతి నుండి లక్కించబడ్డ పురుషులు మొత్తం 
74600. 

%¥ోఇశ్నాఖారు సంతతి లెక్కించబడింది. 20 సంవత్స 
రాలు, అంతకంటె ఎక్కువ వయస్సు కలిగి ఉండి, 
యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్టు జూబి 
తాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశా 
లతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. పబ్వళ్ళాఖారు 
సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 54400. 

30జెబులూను సంతతి లెక్కించబడింది. 20 సంవ 
త్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, 
యుద్దంలో పని చేయగల పురుషులందరి పేర్టు జూబి 
తాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాల 
తోబాటు జాబితాలో చేర్చబడ్డారు. *!జెబులూను 
సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 57400. 

యోసేపు కుమారుడై న ఎఫ్రాయిము సంతతి 
లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంకు 
ఎక్కువ వయస్సు ఉండి, యుద్దంలో పని చేయగల 
పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు 
వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చ 
బడ్డారు. ఎఫ్రాయిము సంతతిలో లెక్కించబడీన 
పురుషులు మొత్తం 40.500. 

3 యోసేపు కుమారుడై న మనష్టే సంతతి లెక్కించ 
బడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ 
వయస్సు ఉండి, యుద్దంలో పని చేయగల పురుషు 
లందరి పేర్టు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుం 
బాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 
సోమనష్టే సంతతినుండి లెక్కించబడిన పురుషులు 
మొత్తం 32,200. 

బెన్యామీను సంతతి లెక్కించబడింది. 20 సంవత్స 
రాలు, అంతకంటె ఎక్కువ వయన్సు ఉండి, 
యుద్దంలో పని చేయగల పురుషులందరి పేర్టు జాబి 

చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో 
బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. బెన్యామీను 
సంతతితో లెక్కించబడిన పురుషులు మొత్తం 35,400. 
దాను సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు 
అంతకంకు ఎక్కువ వయస్సు ఉండి, యుద్దంలో 
పని చేయగల పురుషులందరి పేర్ద జాబితాలో చేర్చ 
బడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు 
జాబితాలో చేర్చబడ్డారు. దాను సంతతిలో లెక్కించ 
బడిన పురుషులు మొత్తం 62,700. 

“ఆషేరు సంతతి లెక్కించబడింది. 20 సంవత్స 

రాలు, అంతకంటె ఎక్కువ వయన్సు ఉండి, 


150 


యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్ణు జాబి 
తాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో 
బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. “ఆషేరు సంత 
తిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 41,500. 

“నఫ్తాలి సంతతి లెక్కించబడింది. 20 సంవత్స 
రాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో 
పని చేయగల పురుషులందరి పేర్హు జాబితాలో చేర్చ 
బడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు 
జాబితాలో చేర్చబడ్డారు. నస్టారి సంతతిలో లెక్కించ 
బడిన పురుషులు మొత్తం 53.400. 

“ఈ పురుషులందర్నీ మోషే, అహరోను ఇశ్రా 
యేలు పెద్దలు లక్కించారు. (పన్నెండుమంది నాయ 
కులు, ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు 
ఉన్నారు.) 

“ఇశ్రాయేలీయులలో 20 సంవత్సరాలు, అంత 
కంటు ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని 
చేయగల ప్రతి పురుషుడు లెక్కించబడ్డాడు. అ పురు 
షులు వారి వంశాలతో బాటు లెక్కించబడ్డారు. “పురు 
పుల సంఖ్య మొత్తం 6,03,550. 

లేవీ వంశపు కుటుంబాలు ఇశ్రాయేలీయులలో 
ఇతరులతో బాటు జాబితాలో లక్కించబడలేదు. 
“యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, “లేవీ వంశం 
లోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు 
ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు. ఒడం 
బడిక పవిత్ర గుడారానికి వారు బాధ్యులని లేవీ మనుష్యు 
లతో చెప్పు. దాని విషయం, దానితోబాటు ఉండే 
వాటన్నింటి విషయం వారు జాగ్రత్త తీసుకోవాలి. 
పవిత్ర గుడారాన్ని, దానిలో ఉండే వాటన్నింటినీ వారు 
మోయాలి. వారి నివాసం దాని చుట్టు ఏర్పరచుకొని, 
దానినిగూర్చి జాగ్రత్త తీసుకోవాలి. వ్‌స్ప పవిత్ర గుడారం 
ఎప్పుడైనా ముందుకు తీసుకుని పోదలిస్తే లేవీ మను 
ష్యులే అది చేయాలి. ఎప్పుడైనా సరే ఒకచోట పవిత్ర 
గుడారం వేయబడితే, అది లేవీ మనుష్యులే వేయాలి. 
పవిత్ర గుడారం విషయం జాగ్రత్త తీసుకునేవారు వాళ్లే. 
లేవీ కుటుంబానికి చెందనివారు ఇంకెవరయినా గుడా 
రాన్ని గూర్చి శ్రద్ధ మల కం ప్రయత్నిస్తే, 
అతడు చంపీవేయబడతాడు. 2 ఇశ్రాయేలు ప్రజలు 
వేరువేరు వంశాలుగా వారి నివాసాలు ఏర్పాటు చేసు 
కోవాలి. ప్రతి మనిషీ తన కుటుంబ ధ్వజానికి దగ్గరగా 
డేరాలు వేయాలి. అయితే లేవీ ప్రజలు పవిత్ర 
గుడారం చుట్టూ డేరాలువేయాలి. ఒడంబడిక పవిత్ర 
గుడారాన్ని లేవీ ప్రజలు కాపాడుతారు. ఇశ్రాయేలు 
ప్రజలకు ఎలాంటి కీడూ జరుగకుండా వారు పవిత్ర 
గుడారాన్ని కాపాడుతారు. ల. 

పోకనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విష 
యాలన్నింటిలో ఇశ్రాయేలీయులు" విధేయు 
లయ్యారు. 


151 


నివాసం ఏరా టు 
మోషే, అహరోనులతో యెహోవా ఇలా 
అన్నాడు: ? "ఇశ్రాయేలు ప్రజలు వారి డేరాను 
సన్నిధి గుడారం చుట్టూ వేసుకోవాలి. ఒక్కో వంశానికి 
దాని స్వంత ధ్వజం ఉంటుంది, ఎవరి వంశ ధ్వజం 
దగ్గర వారు నివాసం చేయాలి. 

యూదా డేరా పతాకం తూర్ప్చుపక్క అంటే 
సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు 
అమ్మీనాదాబు కుమారుడై న నయస్సోను నాయకుడు. 
“ఈ విభాగములో 74,600 మంది పురుషులు ఉన్నారు. 

వ”్యయూదావారి పక్కన ఇశ్శాఖారు వంశంవారి డేరా 
ఉంటుంది. సూయారు కుమారుడై న నెతనేలు ఇశ్ళా 
ఖారు వంశానికి నాయకుడు. ఈ విభాగములో 54400 
మంది ఉనా రు. 

గోజెబూలూను వంశం కూడ యూదా వంశం పక్క 
గానే ఉంటారు. హేలోను కుమారుడై న ఏలీయాబు 
జెబూలూను వారికి నాయకుడు. ఈ విభాగములో 
57400 మంది ఉన్నారు. 

యూదా సంతతిలో 1,86400 మంది పురుషులు 
ఉన్నారు. వీరంతా వారివారి వంశాల (ప్రకారముగా విభ 
జించబడ్డారు. ప్రజలు ఒక చోటనుండి మరో చోటకు 
తరలి వెళ్లేటప్పుడు యూదా వంశం వారు ముందుగా 
నడుస్తారు. 

1రోపవిత్ర గుడారానికి దక్షిణాన రూబేను డేరా 
ధ్వజం ఉంటుంది. ఒక్కో వంశం దాని ధ్వజం దగ్గర 
నివాసం చేస్తారు. షెదేయూరు కుమారుడు ఏలీసూరు 
రూబేను వారికి నాయకుడు. 1ఈ విభాగములో 46, 
500 మంది ఉన్నారు. '*రూబేను వంశానికి పక్కగా 
షిమ్యోను వంశంవారు నివాసం చేస్తారు. సూరీషద్దాయి 
కుమారుడు షెలుమీయేలు, షిమ్యోను వారికి నాయ 
కుడు. ఈ విభాగములో 59300 మంది ఉన్నారు. 

'4్గాదు వంశంకూడ రూబేను వారి పక్కగా నివాసం 
చేస్తారు. రగూయేలు కుమారుడై న ఎలీయాసావు గాదు 
వారికి నాయకుడు. ఈ విభాగములో 45,650 మంది 
ఉన్నారు. 

'క్మొత్తం రూబేను నివాసంలో ఉన్న విభాగము 
లన్నిటిలో కలిసి 1,51450 మంది పురుషులు ఉన్నారు. 
ప్రజలు ఒక చోటనుండి మరోచోటికి తరలి వెళ్లేట 
ప్పుడు రూబేను వంశం రెండో విభాగముగా బయల్లేరు 
తుంది. 

గ“ ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు లేవీ వంశం 
వారు తర్వాత బయల్లేరతారు. సన్నిధి గుడారం వారితో 
బాటు ఇతర వంశాలవారి మధ్య ఉంటుంది. వారు 
బయల్లేరి వెళ్లే క్రమంలోనే వారి నివాసం ఏర్పాటు 
చేసుకొంటారు. (ప్రతి వ్యక్తీ తన వంశ ధ్వజం దగ్గర 
ఉంటాడు. ఓ “ఎఫ్రాయిము వారి గుడారపు ధ్వజం 
పడమటి దిక్కున ఉంటుంది. ఎఫ్రాయిము విభాగ 


సంఖ్యాకాండము 2:1-34 


ములు అక్కడ నివసిస్తాయి. అమీహూదు కుమారుడై న 
ఎలీషామా ఎఫ్రాయిము ప్రజలకు నాయకుడు. *ఈ 
విభాగములో 40500 మంది ప్రజలు ఉన్నారు. 

ఎర ఫాయిము కుటుంబానికి పక్కగా మనష్నే 
వంశం నివసిస్తుంది. పెదాసూరు కుమారుడు గమలీ 
యేలు మనష్టే మనుష్యులకు నాయకుడు. 

21ఈ విభాగ ములో 32200 మంది మనుష్యులు 
ఉన్నారు. 

“బెన్యామీను వంశం కూడ ఎఫ్రాయిము కుటుం 
బానికి పక్కగా నివాసం చేస్తారు. గిద్యోనీ కుమారుడు 
అబీదాను బెన్యామీను ప్రజలకు నాయకుడు. *ఈ 
విభాగములో 35,400 మంది మనుష్యులు ఉన్నారు. 
2*ఏఫ్రాయిము నివాసములో మొత్తం 108,100 పురు 
షులు ఉన్నారు. ప్రజలు ఒక చోటునుండి మరో 
చోటుకు తరలి వెళ్లినప్పుడు వారు మూడో కుటుం 
బంగా బయల్దేరతారు. 

జోదాను వారి గుడారపు ధ్వజం ఉత్తర దిశన 
ఉంటుంది. దాను కుటుంబ విభాగాలు అక్కడ నివసి 
స్తాయి. అమీషద్దాయి కుమారుడై న అహీయెజెరు దాను 
వారికి నాయకుడు. 

26కు విభాగములో 62,700 మంది (ప్రజలు 
ఉన్నారు. 

2”అషేరు వంశాల వారు దాను కుటుంబ విభాగము 
పక్కగా నివాసం చేస్తారు. ఒక్రాను కుమారుడు పగీ 
యేలు, ఆషేరు ప్రజల నాయకుడు. *ఈ వంశలో 
41,500 మంది ప్రజలు ఉన్నారు. 


29% ఫ్టాలి వంశంకూడ దాను వంశానికి పక్కగా 
నివాసం చేస్తారు. ఏనాను కుమారుడై న అహీరా నఫ్తాలి 
ప్రజల నాయకుడు. *ఈ విభాగంలో 53,400 మంది 
ఉన్నారు. 

కో“దాను నివాసంలో మొత్తం 1,57600 మంది 
పురుషులు ఉన్నారు. (ప్రజలు ఒక చోట నుండి మరో 
చోటుకు తరలినప్పుడు, వీరు చివరి కుటుంబముగా 
బయల్లేరతారు. వారు తమ స్వంత ధ్వజం కిందనే 
నివాసం చేస్తారు.” 


అన్ని నివాసాలలోను ఉన్న మొత్తం వంశాలన్నిం 
టిలో కలిపి 6,03,550 మంది పురుషులు ఉన్నారు. 
సోమో ఇశ్రాయేలు ప్రజలందరితో కలిపి లేవీయులను 
లెక్కించలేదు. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. 

కనుక మోషేతో యెహోవా చెప్పిన వాటన్నిం 
టికీ ఇశ్రాయేలు (ప్రజలు విధేయులయ్యారు. 
యెహోవా వారితో చెప్పినట్టే ఇశ్రాయేలు ప్రజలు 
వారివారి పతాకాలదగ్గర నివాసం చేసారు. యెహోవా 
వారితో చెప్పిన విధానంలోనే ఇశ్రాయేలు ప్రజలు 
ప్రయాణం చేసారు. ప్రతి వ్యక్తీ తన కుటుంబంతో, 
వంశంతోనే ఉన్నారు. 





సంఖ్యాకాండము 3:1-28 


అహరోను కుటుంబం, యాజకులు 


152 


వారి పెద్ద కుమారులను నాకు ఇవ్వాల్సిన అవసరం 





సీనాయి పర్వతం మీద మోషేతో యెహోవా 

మాట్లాడిన సమయంలో అహరోను, మూషేల 
కుటుంబ చరిత ఇది. 

2అహరోనుకు కుమారులు నలుగురు. నాదాబు 
మొదటి కుమారుడు. ఆ తర్వాత అబీహు, ఎలీయా 
జరు, ఈతామారు. ఈ కుమారులు అభిపేకించబడిన 
యాజకులు. యాజకులుగా యెహోవాను సేవించే 
(ప్రత్యేక పని ఈ కుమారులకు ఇవ్వబడింది. *అయితే 
నాదాబు, అబీహు యెహోవాను సేవిస్తూనే పాపం 
చేసారు గనుక వారు చనిపోయారు. వారు యెహో 
వాకు ఒక అర్పణ తయారు చేసారు కాని, యెహోవా 
అనుమతించని అగ్నిని వారు ఉపయోగించారు. ఇది 
సీనాయి అరణ్యంలో సంభవించింది. కనుక నాదాబు, 
అబీహు అక్కడే చనిపోయారు. వారికి కుమారులు 
లేనందుచేత ఎలీయాజరు, ఈతామారు యాజకుల 
యెహోవాను సేవించారు. వారి తండి అహరోను 
జీవించి ఉండగానే వారు ఇలా చేసారు. 


లేవీయులు-యాజకుల సహాయకులు 

మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: రరర 
కుటుంబంలోని వాళ్లందర్నీ తీసుకునిరా, అహరోను 
యాజకుని దగ్గరకు వాళ్లను తీసుకునిరా. వారు అహరో 
నుకు సహాయకులు. "అహరోను సన్నిధి గుడారంలో 
పరిచర్య చేసేటప్పుడు లేవీయులు అహరోనుకు 
సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర గుడా 
రంలో ఆరాధించటానికి వచ్చినప్పుడు వాళ్లందరికీ లేవీ 
యులు సహాయం చేస్తారు. సన్నిధి గుడారంలో 
సామగ్రి అంతటినీ ఇశ్రాయేలు ప్రజలు కాపాడాలి. 
అది వారి బాధ్యత. కానీ లేవీయులు వీటి విషయం 
జాగ్రత్త పుచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ సేవ 
చేస్తారు. పవిత్ర గుడారంలో ఆరాధించటంలో ఇది 
వారి విధానం. “లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరిలో 
నుండి ఏర్పాటు చేసుకోబడ్డారు. ఈ లేవీయులు అహ 
రోనుకు, అతని కుమారులకు సహాయం చేసేందుకు 
ఏర్పాటు చేయబడ్డారు.” 

1 అహరోనును, అతని కుమారులను యాజకు 
లుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను 
నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, 

పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే 
ఫ్‌ వ్యక్తి అయినా చంపివేయబడాలి.” 

1.ఇ0కా మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
2“ఐ శాయేలీయులు ప్రతి కుటుంబంలోను పెద్ద 
కుమారుణ్ణి నాకు ఇవ్వాలని, నేను నీతో చెప్పాను, 
కానీ నన్ను సేవించేందుకు ఇప్పుడు లేవీయులను 
నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. వారు నా వారై 
ఉంటారు. అందుచేత మిగిలిన ఇశ్రాయేలు ప్రజలంతా 


లేదు. 

'ోమీరు ఈజిప్టులో ఉన్నప్పుడు, ఈజిప్టు ప్రజల 
పెద్ద కుమారులందర్ని నేను చంపాను. ఆ సమయంలో 
ఇశ్రాయేలు పెద్ద కుమారులందరిని నా వాళ్లుగా నేను 
అంగీకరించాను. పెద్ద కుమారులందరు నా వారు, 
పశువులలో ప్రథమంగా పుట్టినవన్నీ నావే. కానీ మీ 
పెద్దలందరినీ నేను మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను, 
మరియు లేవీయులను నా వారిగా చేసుకుంటున్నాను. 
నేను యహోవాను” 

కీ నాయి అరణ్యంలో మోషేతో మరోసారి 
యొ హూవా మాట్లాడాడు: యెహోవా ఇలా చెప్పాడు, 
1*లేవీ వంశంలో ఉన్న లేవీలను, కుటుంబాలను 
అన్నింటినీ లెక్కించు. ప్రతి పురుషుని, ఒక నెలగాని 
అంతకంలు ఎక్కువగాని వయస్సు ఉన్న ప్రతి బాలుని 
లక్కించు.” 

16కనుక మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. 
అతడు వాళ్లందర్నీ లక్కించాడు. 

17లేవీకి ముగ్గురు కుమారులు. వారి పేర్లుః గెర్వోను, 
కహాతు, మెరారి. 

(ఒక్కో కుమారుడు ఎన్నో వంశాలకు నాయ 
కుడు. గెర్జోను కుటుంబంలో, లిబ్నీ, షిమీ. 19కహాత్రు 
కుటుంబంలో, అమాము, ఇస్తారు, హెబ్రోను, ఉజ్జీ 
యేలు, **మెరారి కుటుంబంలో, మహలి, ముషి ఇవి 
లేవీ వంశానికి చెందిన కుటుంబాలు. ?'లిబ్బ్ని, షిమి 
వంశాలు గెర్జోము కుటుంబానికి చెందినవి. అవి గెర్జోనీ 
వంశాలు. 

22 రెండు కుటుంబాలలోను ఒక నెల వయసు 
దాటిన బాలురు, పురుషులు 7500 మంది ఉన్నారు. 
23గెర్లోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని 
చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు 
నివాసము చేసారు. 

పోలాయెలు కుమారుడు ఎలీయా సావు గెర్జోనీ 
ప్రజల కుటుంబాలకు నాయకుడు. పవిత్ర గుడారం, 
దాని కప్పు, ఎలుపలి గుడారం కాపాడులు పవిత్ర 
గుడారంలో గెర్జోనీ ప్రజల బాధ్యత. సన్నిధి గుడారం 
ప్రవేశంలో ఉన్న తెర బాధ్యత కూడా వారే 
తీసుకున్నారు. 

ఆవరణలో తెర బాధ్యత కూడా వారే వహించారు. 
ఆవరణానికి గల ప్రవేశం యొక్కతెర విషయం కూడా 
వారే శ్రద్ధ పుచ్చుకున్నారు. పవిత్ర గుడారానికి, బలి 
పీఠానికి చుట్టూ ఉంది ఈ ఆవరణ. తాళ్ల విషయం, 
తెరలకు సంబంధించిన వాటన్నింటి విషయం వారే 
జాగ్రత్త తీసుకున్నారు. 

*”అమాము, ఇస్తారు. హెబ్రోను, ఉజ్జీయేలు 
వంశాలు కహాతు కుటుంబానికి చెందినవి. వారు కహాతీ 
వంశపువారు. ¥పురుషులు ఒక నెల వయసు దాటిన 





153 


బాలురు, 8,600* మంది ఈ కుటుంబంలో ఉన్నారు. 
పవిత్ర స్థలంలోని వాటిని కాపాడే బాధ్యత కహాతు 
ప్రజలకు ఇవ్వబడింది. పవిత్ర గుడారం దక్షిణ దిశ 
కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన 
(ప్రదేశం. *ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ 
వంశాల నాయకుడు. పవిత్ర పెట్టు, బల్ల, దీపస్తంభం, 
పవిత్ర స్థలంలోని పాత్రలను కాపాడటం వారి బాధ్యత. 
తెర విషయం, దానితోబాటు ఉపయోగించిన వస్తువుల 
"న్నింటి విషయంకూడా వారు శ్రద్ధ తీసుకున్నారు. 

అహరోను కుమారుడును యాజకుడై న ఎలి 
యాజరు లేవీ ప్రజానాయకులకు నాయకుడు. పవిత్ర 
పరికరాలను కాపాడే వారందరిపె ఎలియాజరు పరీ 
గీలకుడు. 

3-4మూాహలీ, మూషి కుటుంబాలు మెరారి వంశానికి 
చెందినవి. ఒక నెల దాటిన బాలురు, పురుషులు మహలీ 
కుటుంబంలో 6200 మంది ఉన్నారు. పోఅఖ్రీహాయిలు 
కుమారుడై న సూరీయేలు మెరారి వంశానికి నాయ 
కుడు. పవిత్ర గుడారం ఉత్తర ప్రదేశం ఈ వంశానికి 
ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. * 
పవిత్ర గుడారపు చటాలను కాపాడే బాధ్యత మెరారి 
ప్రజలకు ఇవ్వబడింది. పవిత్ర గుడారపు చటాలతో 
బాటు వాటి పలకలను, అడ్డకరలను, స్తంభాలను. 
దిమ్మలను, పరికరాలను, దానికి సంబంధించిన 
వాటన్నింటినీ వారు కాపాడారు. పవిత్ర గుడారం 
చుట్టు ప్రక్కల స్తంభాలన్నింటినీ వారు కాపాడారు. 
వాటి దిమ్మలు, మేకులు, తాళ్లు కూడ ఇందులో 
ఉన్నాయి. 

సన్నిధి గుడారం ఎదుట పవిత్ర గుడారానికి 
తూర్పున మోషే అహరోను, అతని కుమారులు విడిది 
చేసారు. పవిత్ర స్థలాన్ని కాపాడే బాధ్యత వారికి ఇవ్వ 
బడింది. ఇది ఇశ్రాయేలీయులందరి పక్షంగా వారు 
చేసారు. వేరే వారెవరైనా పవిత్ర స్థలం దగ్గరగా వస్తే 
చంపేయాల్సిందే. 

ఫోలేవీ వంశంలో ఒక నెలగాని, అంతకు మించిగాని 
వయస్సున్న బాలురను పురుషులను లెక్కించమని 
మోషే, అహరోనులకు యహోవా ఆజ్ఞాపించాడు. 
మొత్తం సంఖ్య 22,000. 


లేవీయులు పెద్ద కుమారుల స్థానం వహించారు 

“మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయే 
లీయులలో ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని 
వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను 
అందరినీ లెక్కించు, వారి పేర్ద జాబితా ఒకటి తయారు 





8,600 ప్రాచీన గ్రీకులో 8,300 అని ఉంది. హెబ్రీ 
ప్రతుల్లొో 8,600 అని ఉంది. సంఖ్యా. 3;22, 28, 34, 39 
చూడుండి. 


సంఖ్యాకాండము 3:29-4:4 


చేయి. “ఇప్పుడు ఇశ్రాయేలీయుల పెద్ద కుమారులను 
నేను తీసుకోను. ఇప్పుడు యెహోవానగు నేను లేవీ 
యులను స్వీకరిస్తాను. ఇశ్రాయేలీయులలో ఇతరుల 
పశువులలో మొదటి ఫలమంతటినీ తీనుకొనే బదులు 
లేవీయుల పశువుల మొదటి ఫలాన్ని నేను తీసు 
కుంటాను.” 

“కనుక యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే 
చేసాడు. ఇశ్రాయేలు ప్రజల పిల్లల్లో పెద్ద వారినందరినీ 
మోషే లక్కించాడు. ఒక నెల, అంతకంటు ఎక్కువ 
వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను 
మోషే జాబితా చేసాడు. ఆ జాబితాలో 22273 మంది 
ఉన్నారు. 

శోమోషేతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: 
“నేనే యెహోవాను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను; “ఇశ్రా 
యేలీయుల ఇతర కుటుంబాల్లోని మొదట పుట్టిన 
వారందరి బదులు లేవీయులను తీసుకో. మిగిలిన 
ప్రజల పశువులకు బదులు లేవీయుల పశువులను 
నేను తీనుకుంటాను. లేవీయులు నా వారు. లేవీ 
యులు 22000 మంది ఉన్నారు కానీ, ఇతర కుటుం 
బాల్లోని పెద్ద కుమారులు 22,273 మంది ఉన్నారు. 
అనగా లేవీయులకంటె 273 మంది పెద్ద కుమారులు 
ఎక్కువగా ఉన్నారు. “కనుక ఆ 273 మందిలో ప్రతి 
ఒక్కరి వద్దా అధికారిక కొలతనుపయోగించి అయిదు 
తులాల వెండి తీసుకో. (ఇది20 చిన్నములు బరువుగల 
అధికారిక కొలత.) ఇశ్రాయేలు ప్రజలవద్ద ఆ వెండి 
వసూలు చేయి. *ఆ వెండిని అహరోనుకు అతని 
కుమారులకు ఇవ్వు. అది 273 మంది ఇశ్రాయేలీ 
యులకు విమోచనా ధనం.” ” 

“కనుక 273 మంది కొరకు ఈ ధనాన్ని మోషే 
వసూలు చేసాడు. ఈ 273 మంది స్థానాన్ని లేవీ 
వంశం వహించలేకపోయింది. "ఇశ్రాయేలు ప్రజలలో 
మొదట పుట్టినవారినుండి వెండిని మోషే వసూలు 
చేసాడు. అధికారిక కొలత ప్రకారం 1,365 వెండి 
తులాలను అతడు వసూలు చేసాడు. **ీ యెహోవాకు 
మోషే విధేయుడయ్యాడు. యెహోవా ఆజ్ఞాపించిన 
(ప్రకారం అహరోనుకు, అతని కుమారులకు ఆ వెండిని 
మోషే ఇచ్చాడు. 


కహాతు కుటుంబ బాధ్యతలు 

Yes అహరోనులతో యుహోవా ఇలా 

చెప్పాడు: *“కహాతు వంశంలోని కుటుంబాలకు 
చెందిన పురుషులను లెక్కించండి. (కహాతు వంశం 
లేవీ వంశంలోని ఒక భాగం.) "సైన్యంలో పని చేసిన 
వారిలో 30 నుండి 50 సంవత్సరాల వరకు వయసుగల 
పురుషులందరినీ లెక్కించండి. ఈ పురుషులు సన్నిధి 
గుడారంలో పని చేస్తారు. *సన్నిధి గుడారంలో అత్యంత 
పవిత్ర స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వారి పని. 


సంఖ్యాకాండము 4:5-31 


పోఇశ్రాయేలు ప్రజలు ఒక కొత్త స్థలానికి ప్రయాణం 
చేసినప్పుడు, అహరోను, అతని కుమారులు సన్నిధి 
గుడారంలోనికి వెళ్లి, తెరనుదించి, దానితో పవిత్ర 
ఒడంబడిక పెట్టను కప్పాలి. తర్వాత దీనంతటినీ 
(ెష్టమైన తోలుతో కప్పాలి. అప్పుడు దానంతటి మీద 
నీలం రంగు బట్టు పరచి, దాని మాత కర్రలను పవిత్ర 
పెట్ట ఉంగరాలలో దూర్చాలి. 

“తర్వాత పవిత్ర బల్ల మీద ఒక నీలం బట్టను 
వారు పర్చాలి. అప్పుడు గిన్నెలను, ధూపార్తులను, 
పాత్రలను, పానము చేయు పాత్రలను వారు ఆ బల్ల 
మీద పెట్టాలి. ప్రత్యేక రొజ్టలను కూడ ఆ బల్ల మీద 
పెట్టాలి. “అప్పుడు వీటన్నింటిమీద ఒక ఎర్రబట్టను 
మీరు వేయాలి. తర్వాత (్రష్ట్రమైన తోలుతో అన్నింటినీ 
కప్పాలి. అప్పుడు బల్ల ఉంగరాల్లో దండెలను పెట్టాలి. 

“తర్వాత దీపస్తంభాన్ని, దాని దీపాలను నీలం 
బట్టతో కప్పాలి. దీపాలను ప్రకాశింప చేసేందుకు 
వినియోగించిన వస్తువులన్నింటినీ, దీపాలకు ఉప 
యోగించిన నూనె పాత్రలను కప్పాలి. a 
(ప్రతి దానిని (్రెష్టమైన తోలుతో చుట్టి, వీటిని మోసే 
దుకు ఉపయోగించే దండెలమీద" వీటిని ఉంచాలి. 
“బంగారు బలిపీఠం మీద నీలం బట్టను పరచాలి. 
దానిని (్రెష్టమైన తోలుతో కప్పారి. అప్పుడు బలిపీఠపు 
ఉంగరాలలో దాని, మోత కర్రలను ఉంచాలి. 

“తర్వాత పవిత్ర స్థలంలో ఆరాధనకు ఉపయో 
గించే ప్రత్యేక వస్తువులన్నింటినీ సమకూర్చాలి. ఆ 
వస్తువులను ఒక్క చోట సమకూర్చి, నీలం బట్టతో 
వాటిని చుట్టి పెట్టాలి. అప్పుడు దాన్ని శ్రేష్టమైన 
తోలుతో కప్పాఠి. వీటిని మోసేందుకు ఒక చటంమిద 
వాటిని ఉంచాలి. 

“ఇత్తడి బలిపీఠపు బూడిదను తీసివేసి, ధూమ 
వర్గంగల బట్టను దానిమీద పరచాలి. “తర్వాత బలిపీఠం 
దగ్గర ఆరాధనకు ఉపయోగించే వస్తులన్నింటినీ సమ 
కూర్చాలి. అవి ఏవనగా, ధూపార్తి, ముండ్ల గరిబలు, 
గిన్నెలు, ఇతర పరికరాలు. వీటన్నింటినీ యిత్తడి బలి 
పీఠం మీద ఉంచాలి. తర్వాత బలిపీఠం మీద శ్రేష్టమైన 
తోలు కప్పాలి. బలిపీఠపు ఉంగరాల్లో దానిమోత కర్రలు 
ఉంచాలి. 

“అహరోను, అతని కుమారులు పవిత్ర స్థలంలో 
పవిత్ర వస్తువులన్నింటినీ కప్పటం అయిన తర్వాత, 
కహాతు కుటుంబపు పురుషులు లోనికి వెళ్లి, ఆ వస్తు 
వులను మోయటం మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా 
వారు చావకుండేలా పవిత్ర స్థలాన్ని తాకరు. 

'రోయాజకుడై న అపొరోను కుమారుడు ఎలియా 
జరు పవిత్ర గుడారానికి బాధ్యుడు. పవిత్ర స్థలానికి, 
దానిలోని సమస్తానికి అతడు బాధ్యుడు. దీపాల నూనె, 
పరిమళ ధూప ద్రవ్యాలు, నిత్యార్పణ, అభిషేక తైలం, 
వీటన్నింటికీ అతడు బాధ్యుడు.” 


154 


గొమూషే అహరోనులతో యెహోవా ఈలాగు 
అన్నాడు: ోజా(గత్తగా ఉండండి, ఆ కహాతీ మను 
ష్యుల్ని నాశనం కానివ్వకండి. 'కహాతీ మనుష్యులు 
అతి పవిత్ర స్థలాన్ని సమిపించికూడ మరణించకుండా 
ఉండేటట్టుగా మీరు వీటిని చేయాలి. అహరోను, అతని 
కుమారులు లోనికి వెళ్లి, కహాతీ మనుష్యులు ఒక్కొ 
క్కరు ఏమేమి చేయాల్సిందీ చూపెట్టాలి. ఒక్కొక్కడు 
మోయవలసిన వాటిని వారు ఒక్కొక్కనికి ఇవ్వాలి. 
?0మీరు ఇలా చేయకపోతే, కహాతీ మనుష్యులు లోనికి 
వెల్లి, పవిత్ర వస్తువులను చూచి, అవి ముఖ్యమైనవి 
కానట్టుగా ఎంచవచ్చును. వారు గనుక అలా ఒక 


క్షణంపాటుచేస్తే, వారు మరణిస్తారు.” 


గెర్లోను కుటుంబం పనులు 

21మ్రూషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2గెర్దోను 
సంతతిలో మనుష్యులందరినీ లక్కించు. వంశాలుగా, 
కుటుంబాలుగా వారి జాబితా తయారుచేయి. 2౨30 
నుండి 50 సంవత్సరాల వయస్సుగలిగి, యుద్ధంలో 
పనిచేసిన పురుషులందరినీ లెక్కించు. వీరంతా సన్నిధి 
గుడారాన్ని జాగ్రత్తగా చూసుకునే పని చేస్తారు. 

2హోగార్లోను కుటుంబమువారు చేయాల్సినవి, 
మోయాల్సిసేవి ఇవి: పవిత్ర గుడారపు తెరలు, సన్నిధి 
గుడారం, దాని కప్పు, శ్ర్టమైన తోలుతో చేయబడ్డ 
కప్పు వారు మోయాలి. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర 
తెరను కూడా వారు మోయాలి. "పవిత్ర గుడారం 
చుట్టూ బలిపీఠం చుట్టూ ఉండే ఆవరణ తెరలన్నీ 
వారు మోయాలి. మరియు ఆవరణ ప్రవేశానికి ఉండే 
తెరను కూడ వారు మోయాలి. తెరలకు ఉపయోగించే 
వస్తువులన్నింటినీ, తాళ్తన్నింటినీ వారే మోయాలి. వీటి 
విషయంలో ఏడి చేయాల్సి వచ్చినా గార్జోను 
కుటుంబము వాళ్లే బాధ్యులు. “జరుగుతున్న స్పని 
అంతటినీ అహరోను, అతని కుమారులు గమనిస్తూ 
ఉంటారు. గెర్జోను ప్రజలు మోసేవాటిని, చేసేవాటినీ 
అన్నింటినీ అహరోను, అతని కుమారులు గమనిస్తుం 
టారు. వారు ఏ వస్తువులు మోయుటకు బాధ్యులో 
వాటన్నింటిని గూర్చి నీవు వారితో చెప్పాలి. చోగెర్జోను 
కుటుంబమువారు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన 
పని ఇది. యాజకుడై న అహరోను కుమారుడు ఈతా 
మారు వారి పనికి బాధ్యుడు.” 





మెరారి కుటుంబం వారి పనులు 
బోమెరారియులలోని వంశాలు, కుటుంబాలలో 
ఉన్న పురుషులందరినీ లెక్కించు. 30 నుండి 50 
సంవత్సరాల వయసు కలిగి యుద్ధంలో పని చేసిన 
పురుషులందరినీ లెక్కించు. వీరు సన్నిధి గుడారం 
కోసం ఒక ప్రత్యేక పని చేస్తారు. *'మీరు ప్రయాణం 
చేసేటప్పుడు సన్నిధి గుడారపు పలకలు మోయటం 


155 


వారి పని. అడ్డక్మర్రలు, స్తంభాలు, దిమ్మలను వారు 
మోయాలి. ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలు కూడ 
వారు మోయాలి. దిమ్మలను, గుడారపు మేకులను, 
తాశ్రను, ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలకు ఉపయో 
గించే సమస్తం వారు మోయాలి. పేర్ల జాబితా చేసి, 
సరిగ్గా ఒక్కో మనిషి ఏమి మోయాలో వారికి చెప్పు. 
వరేళ్థ సన్నిధి గుడారపు పనిలో సేవ చేసేందుకు మెరారి 
ప్రజలు చేయాల్సిన పనులు ఇవి. యాజకుడైన అహ 
రోను కుమారుడు ఈతామారు వారి పనికి బాధ్యుడు.” 


లేవీ కుటుంబాలు 
మోసే అహరోను, ఇశ్రాయేలు ప్రజా నాయకులు 
కహాతీ ప్రజలను లెక్కించారు. వంశాలుగా, కుటుంబా 
లుగా వారు వారిని లెక్కించారు. *30నుండి 50 సంవత్స 
రాల వయసు గలిగి యుద్ధంలో పని చేసిన పురుషులంద 
రిని వారు లెక్కించారు. సన్నిధి గుడారంకోసం చేయా 
ల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది. 

ఈ పని చేసేందుకు అర్హులు 2.750 మంది 
పురుషులు కహాతు వంశంలో ఉన్నారు. "కనుక కహాతు 
వంశంలోని ఈ పురుషులకు సన్నిధి గుడారం కోసం 
చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో 
యెహోవా చెప్పిన ప్రకారం మోషే అహరోను యిలా 
చేసారు. 

శోమరియు, గెర్జోను కుటుంబం కూడ లెక్కించ 
బడింది. ౩0 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి 
సైన్యంలో పని చేసిన పురుషులంతా లక్కించబడ్డారు. 
సన్నిధి గుడారం కోసం వారు చేయాల్సిన ప్రత్యేక 
పని ఈ మనుష్యులకు అప్పగించటం జరిగింది. 
“0గెర్లోను వంశాల్జో అర్హులైన పురుషులు 2630 మంది 
ఉన్నారు. 4కనుక్‌ గెరోను వంశంలోని ఈ మనుష్యు 
లకు సన్నిధి గుడారం “కోసం చేయాల్సిన ప్రత్యేక పని 


సంఖ్యాకాండము 4:32-5:8 


బడ్డారు. సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక 
పని వీరికి అప్పగించబడింది. వారు ప్రయాణం చేసిన 
ప్పుడు సన్నిధి గుడారాన్ని మోసే పనిని వారు చేసారు. 
“వారి మొత్తం సంఖ్య 8500. 

4ప్పూశ్చేక్రు ఈ ఆజ్ఞను యహోవా ఇచ్చాడు. 
ఒకో మనిషికి ఒక్కో పని ఇవ్వబడింది. ఏ మనిషి 
ఏమి మోయాలో ఆ మనిషికి చెప్పబడింది. కనుక 
యెహోవా ఆజ్ఞ ప్రకారం చేయబడింది. పురుషులంతా 
లక్కించబడ్డారు. 


పరిశుభత నియమాలు 
ఏ మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2న గ్రా 

యేలు ప్రజలు వ్యాధులు, రోగములు లేకుండ 
వారి నివాసమును కాపాడుకోవాలని నేను ఆజ్ఞాపిస్తు 
న్నాను. కుష్టురోగం ఉన్న ప్‌ మనిషినై నా సరే వారి 
See పంపించి వేయాలని ప్రజలతో 

ప్పు. (స్రావంగల (ప్రతి మనిషినీ వారి నివాసంలోనుండి 
a వారితో చెప్పు. శవాన్ని ముట్టిన ప్రతి 
మనిషినీ వారి నివాసమునుండి పంపివేయాలని వారితో 
చెప్పం. అతడు (స్తీగాని, పురుషుడుగాని గొప్పేమీ 
కాలేదు. రోగాన్ని వ్యాధిని వారు మీ నివాసములో 
వ్యాపింపజేయకుండునట్లు వారిని మీ నివాసమునుండి 
బయటకు పంపించివేయండి. మీ నివాసములో మీ 
మధ్య నేను నివసిస్తున్నాను.” 

“కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు విధేయు 
లయ్యారు. అలాంటి వారిని నివాసము వెలుపలకు 
వారు పంపించివేసారు. మోషేకు యహోవా ఆజ్ఞా 
పించిన (ప్రకారం వారు ఇలా చేసారు. 





తప్పు చేస్తే శిక్ష 
షేతో యెహోవా ఈలాగు చెప్పాడు: ౯ “ఇశ్రా 





అప్పగించటం జరిగింది. మోషేకు యహోవా చెప్పిన 
(ప్రకారం మోషే అహరోను ఇలా చేసారు. 

*2మురియు మెరారి వంశంలోని పురుషులు లెక్కించ 
బడ్డారు. *.30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి 
సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. 
సన్నిధి గుడారం కోసం వీరు చేయాల్సిన ప్రత్యేక పని 
వీరికి అప్పగించబడింది. *ోమెరారి వంశాల్లో అర్హులైన 
పురుషులు 3,200 మంది ఉన్నారు. “కనుక మెరారి 
వంశంలోని ఈ పురుషులకు వారి ప్రత్యేక పని అప్ప 
గించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం 
మోషే అహరోనులు ఇలా చేసారు. 

*6కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజా 





యేలు న. ఇలా చెప్పు: ఒకడు మరొక వ్యక్తికి 
కీడు చేస్తాడు. (ఒకడు ఇతరులకు కీడు చేస్తే వాడు 
నిజానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.) 
అతడు దోషి. ”కనుక అతడు తాను చేసిన పాపం 
గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు నేసిన 
తప్పుకు పూర్తిగా విలువ చెల్తీంచాలి. అతడు ఎవరికి 
నష్టం కఠిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సినదానికి 
ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి. కానీ ఒక వేళ 
ఎవరికైతే అతడు నష్టం కలీగించాడో అతడు చని 
పోతాడు. ఒక వేళ నష్టపరిహరం పుచ్చుకొ నేందుకు, 
చనిపోయిన వ్యక్తికి నావాళ్లు అనుటకు ఎవరు ఉండరు. 
అలాంటప్పుడు తప్పు చేసినవాడు ఆ విలువను 





నాయకులు లేవీయులలోని పురుషులందరినీ లెక్కిం 
చారు. ప్రతి వంశాన్ని, ప్రతి కుటుంబాన్ని వారు లెక్కిం 
చారు. *30నుండి 50 సంవత్సరాల వయసువుండి 
సైన్యంలో పని చేసిన పురుషులందరూ లెక్కించ 


యెహోవాకు చెల్లించాలి. అతడు పూర్తి మొత్తాన్ని 
యాజకునికి చెల్లించాలి. యాజకుడు (ప్రాయశ్స్చిత్తా 
ర్జు పొట్టేలును బలిగా అర్చించాలి. తప్పు చేసిన ఆ 
మనిషి పాపాలు క్షమింపబడుటకు బలిగా పొట్టేలు 


సంఖ్యాకాండము 5:9-30 


అర్చించబడాలి. మిగిలిన విలువను యాజకుడు ఉంచు 
కోవచ్చును. 

“ఇశ్రాయేలు (ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక 
కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని 
ఉంచుకోవచ్చును. అది అతనిదే. ఈ ప్రత్యేక కాను 
కలు అర్పించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. 
కాని ఎవరైనా అలా ఇస్తే, అవి యాజకునికే చెందు 
తాయి” 


అనుమానం భర్తలు 

"అప్పుడు మోషేతో యహూవా ఈలాగున 
చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు 
చెప్పు: ఒకని భార్య అతనికి అపనమ్మకంగా ఉంటుంది. 
13ఆమె మరొకనితో శయనించి, తన భర్తకు తెలియ 
కుండా ఈ విషయం దాచిపెడుతుంది. ఆమె చేసిన 
తప్పునుగూర్చి ఆమె భర్తకు ఎప్పటికి తెలియ 
కపోవచ్చు. ఆమె ఈ పాపం చేసిందని అతనితో చెప్పే 
వారు ఎవరూ ఉండక పోవచ్చు. మరియు ఆ స్త్రీ తన 
పాపం విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు. “కానీ, 
తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని ఆ 
భర్త అనుమానించటం [ప్రారంభం కావచ్చు. అతనిలో 
కోపం కలుగుతూ వుండవచ్చు. ఆమె పవిత్రంగా లేదని, 
తనకు నమ్మకంగా లేదని అతనిలో అనుమానం ఏర్ప 
డుతూ ఉండవచ్చు. “అలా జరిగితే, అతడు తన 
భార్యను యాజకుని దగ్గరకు తీసుకునిపోవాలి. ఆ 
భర్త ఒక అర్పణకూడ తీసుకొని వెళ్లాలి. ఆ అర్పణ 
తూమెడు యవలపిండిలో పదోవంతు. యవలపిం 
డిలో నూనెగాని సాం బ్రాణిగాని వేయకూడదు. ఈ 
యవల పిండి యెహోవాకు ధాన్యార్పణ. భర్త రోషం 
మూలంగా అది అర్చించబడింది. అతని భార్య అతనికి 
అపనమ్మకంగా ఉందని అతడు నమ్ముతున్నట్లు ఈ 
అర్పణ సూచిస్తుంది. 

15" యాజకుడు ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలువ 
బెడ్డాడు. "అప్పుడు యాజకుడు మట్టి పాత్రలో 
పవిత్ర జలం పోస్తాడు. పవిత్ర గుడారంలోని నేల 
మీద మట్టి కొంత తీసుకుని, దానిని ఆ నీళ్లలో వేస్తాడు 
యాజకుడు. ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలచి 
వుండమని యాజకుడు ఆమెను బలవంతం చేస్తాడు. 
అప్పుడతడు ఆమె తల వెంట్రుకలను వదులుగా విడిచి, 
ధాన్యార్పణను ఆమె చేతిలో పెడతాడు. ఇది తన భర్త 
రోషం విషయం అర్చించే యవల పిండి. అదే సమ 
యంలో పవిత్ర జలం ఉన్న మట్టి పాత్రను అతడు 
పట్టుకొంటాడు. ఇది ఆ స్త్రీకి చిక్కుతెచ్చిపెట్టే పవిత్ర 
జలం. 

1 అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు 
ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్దానం 
చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, “నీవు 


156 


ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను 
పెళ్ళాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండక 
పోతే, కష్టం కలిగించే ఈ జలం నీకు హాని చేయదు. 
2కానీ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, 
నీవు మరో మగవాడితో శయనించి ఉంటే నీకు ఏదో 
కీడు జరుగుతుంది. నీవు పవిత్రురాలివి కాదు. ఎందు 
చేతనంటే నీ భర్తకాని వాడైన పర పురుషుడు నీతో 
శయనించి నిన్ను అపవిత్రం చేసాడు. ?'కనుక నీవు 
ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవి 
స్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు 
పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చని 
పోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, 
నిన్నుగూర్చి చెడుగా చెప్పుకొంటారు. “ఆ స్త్రీ 
యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజ 
కుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే 
ఈ కీడు తనకు అ. ఒప ప్పుకోవాలి. స 
శరీరంలో హాని కలిగించే ఈ నీళ్లు నీవు తాగాలి. నీవు 
పాపం చేసి ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు కలిగే ఏ 
శిశువైనా సరే పుట్టక ముందే చనిపోతుంది అని 
యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ స్తీ 'నీవు చెప్పినట్టు 
చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను” అని చెప్పాలి. 

“యాజకుడు ఈ హెచ్చరికలను ఒక పత్రంమిద 
వ్రాయాలి. అప్పుడు అతడు ఆ మాటలను నీళ్లలోనికి 
తుడిచివేయాలి. అప్పుడు హాని కలిగించే ఆ నీళ్లను 
ఆ (స్తీ తాగుతుంది. ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, 
ఆమె దోషి అయితే, ఆమెకు చాల శ్రమ కలిగిస్తాయి. 

2 అప్పుడు యాజకుడు ఆమె దగ్గరనుండి ధాన్యా 
ర్పణ తీసుకుని (రోషమునకు అర్చించు అర్పణ 
దానిని యెహోవా ఎదుట పైకి ఎత్తుతాడు. తర్వాత 
బలిపీఠం దగ్గరకు దానిని తెస్తాడు. 26ఆ ' తర్వాత యాజ 
కుడు తన కతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం 
మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. 
ఆ తర్వాత ఆ నీళ్లు త్రాగమని అతడు ఆ (స్త్రీతో 
చెబుతాడు. *”ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం 
గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. 
ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా 
(శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది 
పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను 
కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు. కానీ 
ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, 
ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్జోషి అని 
యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా 
ఉండి పిల్లలను కనగల్లుతుంది. 

బ“అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన 
భర్తతో వివాహం జరిగిన ఒక (స్తీ తన భర్తకు వ్యతిరేకంగా 
పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది. *లేక 
ఒకడు తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని 


157 


అనుమానించినప్పుడు అతడు చేయాల్సింది ఇది. ఆ 
స్త్రీని యెహోవా యెదుట నిలువమని యాజకుడు 
చెప్పాలి. అప్పుడు యాజకుడు ఇవన్నీ చేయాలి. 
ఇది ఆజ్ఞ. *!ఇలా చేసినందువల్ల భర్త తప్పు చేసినట్టు 
కాదు. కానీ ఆ స్తీ మాత్రం పాపం చేసి ఉంటే శ్రమ 
అనుభవిస్తుంది.” 


నాజీరులు 

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయే 

'లీయులతో ఈ విషయాలు చెప్పు: ఒక పురు 
షుడు గాని (స్తీగాని కొన్నాళ్ల పాటు ఒకరినుండి ఒకరు 
ప్రత్యేకంగా ఉండాలని కోరవచ్చును. ఈ ప్రత్యేకించు 
కోవటంలో ఉద్దేశం, అతడు ఆ వ్యవధిలో తనను 
తాను సంపూర్ణంగా యెహోవాకు అర్చించుకోవటమే. 
అతడు నాజీరు అని పిలువబడతాడు. ఆ కాలంలో 
అతడు ద్రాక్షామద్యంగాని ఇంకే మత్తు పానీయంగాని 
తాగకూడదు. ద్రాక్షారసంనుండి తీయబడిన చిరకను 
గాని ఇంకే మత్తు పానీయంగాని అతడు తాగకూడదు. 
రాక్షాపండ్లుగాని, ఎండిన రాక్షాలుగాని అతడు తిన 
కూడదు, (దాక్షారసం తాగకూడదు. “వేరుగా ఉండే ఆ 
ప్రత్యేక సమయంలో దద్రాక్షానుండి వచ్చేది ఏదీ అతడు 
తినకూడదు. ద్రాక్టాగింజలను, దాని తోలును కూడ 
అతడు తినకూడదు. 

౨అలా వేరుగా ఉండే కాలంలో అతడు తన తల 
వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అతడు వేరుగా 
ఉండాల్సిన రోజులు గడచిపోయేంతవరకు అతడు పవి 
'త్రంగా ఉండాలి. అతడు తన వెంట్రుకలను పొడవుగా 
'పెరగనివ్వాలి. అతడు దేవునికి చేసిన వాగ్దెనంలో అతని 
తల వెంట్రుకలు ఒక భాగం. ఆ వెంట్రుకలను ఒక 
కానుకగా అతడు దేవునికి ఇస్తాడు. అందుచేత వేరుగా 
ఉండే సమయం అయిపోయేంత వరకు అతడు తన 
తల వెంట్రుకలను పొడవుగా పెంచాలి. 

రోనాజీరు వేరుగా ఉన్న సమయంలో, అతడు 
శవాన్ని సమీపించకూడదు. ఎందుచేతనంటే అతడు 
తనను తాను పూర్తిగా యెహోవాకు అర్చించు 
కొన్నాడు. 

"అతని సాంత తండ్రి లేక తల్లి, సోదరుడు లేక 
సోదరి చనిపోయినా సరే అతడు వారిని తాకగూడదు. 
అలా తాకితే అతడు అపవిత్రుడవుతాడు. అతడు ప్రత్యే 
కించుకొన్నట్టు, పూర్తిగా యెహోవాకు అర్చించు 
కొన్నట్టు అతడు చూపెట్టుకోవాలి. అతడు వేరుగా 
ఉన్న కాలమంతటిలో తనను తాను పూర్తిగా యెహో 
వాకు అర్చించుకొన్నాడు. 

*నాజరు మరొకనితో ఉన్నప్పుడు, ఆ మరొకడు 
అకస్మాత్తుగా మరణించవచ్చును. చనిపోయినవానిని 
నాజీరు ముట్టినట్టయితే నాజీరు అపవిత్రుడవుతాడు. 
ఇలా జరిగినట్లయితే నాజీరు తన తల వెంట్రుకలను 


సంఖ్యాకాండము 5:31-6:17 


తీసివేయాలి. (ఆ వెంట్రుకలు అతని ప్రమాణంలో 
ఒక భాగం.) ఏడో రోజున అతడు తన వెంట్రుకలను 
తీసివేయాలి. ఎందుచేతనంటే ఆ రోజునే ఆతడు 
శుద్ధి చేయబడ్డాడు. 10ఏనిమిదో రోజున అతడు రెండు 
గువ్వలను, రెండు పావురపు పిల్లలను యాజకుని 
దగ్గరకు తీసుకుని రావాలి. పవిత్ర గుడార ద్వారం 
దగ్గరే అతడు వాటిని యాజకునికి ఇవ్వాలి. !1అప్పుడు 
యాజకుడు పాపపరిహారాక్టబలిగా ఒకదాన్ని అర్చి 
స్తాడు. రెండోదానిని దహన బలిగా అతడు అర్చిస్తాడు. 
ఈ దహనబలి ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. 
(అతడు శవం దగ్గర ఉండటమే అతని పాపం.) అతడు 
తన తలవెంట్రుకలను దేవునికి ఇస్తానని ఆ సమ 
యంలో మరల ప్రమాణం చేయాలి. !అనగా అతడు 
మరల (ప్రత్యేకంగా ఉండేందుకు తనను యెహోవాకు 
అర్చించుకోవాలని దీని అర్థం. ఒక సంవత్సరం వయసు 
గల ఒక మగ గొ(రైపిల్లను అతడు తీసుకురావాలి. 
అపరాధ పరిహారార్థ బలిగా అతడు దీనిని ఇవ్వాలి. 
అతడు ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ మరచిపోవటం 
జరిగింది. అతడు మరల ప్రత్యేకంగా ఉండటం [ప్రారం 
భించాలి. అతడు మొదటిసారి ప్రత్యేకంగా ఉన్నప్పుడు 
శవాన్ని ముట్టినందువల్ల ఇలా చేయాలి. 

ఆ మనిషి ప్రత్యేకంగా ఉండాల్సిన సమయం 
అయిపోయిన తర్వాత అతడు ఇలా చేయాలిః సన్నిధి 
గుడార ద్వారం దగ్గరకు అతడు వెళ్లాలి. అక్కడ 
తన అర్పణను అతడు యె హూవాకు ఇవ్వాలి. అతని 
అర్పణ ఏమిటంటే: 


దహనబలి కోసం ఒక్క సంవత్సరపు మగ గారె 
పిల్ల. (ఈ గొరెపిల్లకు ఎలాంటి లోపం ఉండ 
కూడదు.) పాప పరిహారార్థబలి కోసం ఒక్క 
సంవత్సరపు ఆడ గొర్రెపిల్ల. (ఈ గా గైపిల్లకు 
ఎలాంటి లోపం ఉండ కూడదు.) సమాధాన 
బలికోసం ఒక్క మగ గొరై (ఈ గొైకు 
ఎలాంటి లోపం ఉండ కూడదు.) 

(5 ఒక గంవనిండా పొంగనిపిండి రొష్టులు 
(నూనెతోచేసిన మంచి గోధుమపిండి రొబ్టైలు, 
ఈ రొక్టైల మీద నూనెపూయాలి). ధాన్యా 
రణ, పానార్పణం ఈ కానుకలలో భాగంగా 
వుండాలి. 


అప్పుడు యాజకుడు వీటిని యెహోవాకు 
అర్చిస్తాడు. పాపపరిహారార్థబలిని, దహనబలిని యాజ 
కుడు అర్చిస్తాడు. "రొబ్దలబుట్టను యాజకుడు 
యెహోవాకు అర్చిస్తాడు. తర్వాత యెహోవాకు 
సమాధానబలిగా మగ గొ(రైను అతడు వధిస్తాడు. ధాన్యా 
ర్పణ, పానార్పణాలతో అతడు దానిని యెహోవాకు 
అర్చిస్తాడు. 


సంఖ్యాకాండము 6:18-7:83 


'కోసన్నిధి గుడారపు ప్రవేశం దగ్గరకు నాజీరు 
వెళ్లాలి. యెహోవాకోసం అతడు పెంచిన తలవెంట్రు 
కలను అక్కడ అతడు తీసివేయాలి. సమాధాన బలి 
యాగం క్రింద మండుతున్న మంటల్లో ఆ వెంట్రుకలు 
వేయబడుతాయి. 

ోనాజీరు తన తలవెంట్రుకలు తీసివేసిన తర్వాత, 
ఉడికిన మగ గొ(రై జబ్బను, గంపలోనుండి పెద్దది 
ఒకటి, చిన్నది ఒకటి, రెండు రొట్టలను యాజకుడు 
అతనికి ఇస్తాడు. ఈ రెండు రొజ్టులు పులియని 
పిండితో చేయబడినవి. అప్పుడు యాజకుడు వీటిని 
యెహోవా ముందర అల్టాడిస్తాడు. ఇది నైవేద్యము. 
ఇవి పవిత్రమైనవి, యాజకునికి చెందుతాయి. మరియు 
మగగ్మారై బోర, తొడ యెహోవా ముందర అల్దాడించ 
బడుతాయి. ఇవికూడ యాజకునికి చెందుతాయి. ఆ 
తర్వాత నాజీరు దాక్టారసం తాగవచ్చును. 

“ఒక వ్యక్తి నాజీరుగా ప్రత్యేకించబడాలని నిర్ణ 
యించుకొంటే, అప్పుడు అతడు ఈ కానుకలన్నీ 
యెహోవాకు అర్చించాలి. నాజీరు ప్రమాణానికి 
సంబంధించిన చట్టం అది. అయితే ఒక వ్యక్తి ఇంత 
కంబు చాల ఎక్కువే యెహోవాకి ఇవ్వగలిగి 
ఉండొచ్చు. అలాంటివాడు ఎక్కువ చేస్తానని వాగ్దానం 
చేస్తే, అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అది 
కూడ నాజీరు వాగ్దానపు చట్టమే.” 


యాజకుని ఆశీస్సులు 
2మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “అహ 
రోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు 
ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు 
ఇలా అనాలి; 


2* యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును 
గాక. 

౫ యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకా 
శింప చేయును గాక. ఆయన తన ప్రేమను 
నీకు కనబరు ను గాక. 

26 యెహోవా నిన్ను చూచి, నీకు సమాధానం 
అనుగ్రహించును గాక.” 


27అప్పుడు యెహోవా, "ఈ విధంగా అహరోను, 
అతని కుమారులు ఇశ్రాయేలీయులను నా నామమును 
బట్టి ఆశీర్వదించినట్లు పలికినప్పుడు నేను వారిని 
ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 


పవిత్ర గుడారపు ప్రతిష్ట 
పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన 
రోజే దానిని అతడు యెహోవాకు (ప్రతిష్టించాడు. 
గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి 


158 


మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో 
ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తెలం 
పోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది. 

అప్పుడు ఇశ్రాయేలీయుల నాయకులు అర్పణలు 
అర్చించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, 
వారి వంశాల పెద్దలు. ఈ నాయకులు ప్రజలను లక్క 
బెట్టారు. ఈ నాయకులు యెహోవాకు అర్పణలు 
తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి 
పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును 
ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు 
మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) 
పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు 
ఇచ్చారు. 

“మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నాయ 
కుల దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. సన్నిధి 
గుడారపు పనిలో ఈ కానుకలను ఉపయోగించవచ్చు. 
లేవీవాళ్తకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేం 
దుకు ఇవి సహాయపడ్తాయి.” 

కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరిం 
చాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు. 
గర్గోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్డు 
అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్డు, బండ్లు వారికి 
అవసరం. తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు 
బండ్బ్య ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం 
ఎద్దు, బండ్లు వారికి అవసరం. ఈ మనుష్యులందరి 
పనికి యాజకుడై న అహరోను కుమారుడు ఈతమారు 
బాధ్యుడు. *కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్డుగాని 
ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ 
వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు 
ఇవ్వబడిన పని. 

'0బల్రిపీఠం (ప్రతిష్టించబడిన తర్వాత నాయకులు 
వారి అర్బణలు అక్కడకు తీసుకునివచ్చారు. ఆ బలి 
పీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు 
అర్చించారు. ఒక్కో నాయకుడు ఒక్కో రోజున 
బలిపీఠం ప్రతిష్టలో తన వంతుగా తన అర్పణలు 
తీసుకుని రావాలి అని యెహోవా అంతకు ముందే 
మోషేతో చెప్పాడు. 

12% పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ 
పవిత్ర గుడారపు |ప్రతిష్ణకోసం తమ అర్పణలను 
తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా: ఒక్కొక్క నాయకుడు 
130 తులముల బరువుగల ఒక వెండి పళ్లాం తెచ్చాడు. 
ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి 





12-83 హెబీ మూల భాషలో ఒక్కొక్క నాయకుని 
అర్పణ వేర్వేరుగా రాయబడింది. అయితే ప్రతి అర్పణకు 
ఒకే వివరం ఉండటంవల్ల సులభంగా చదువుకొనేందుకు 
వీలుగా వీటన్నింటినీ మొదట రాసి తర్వాత ప్రతిదిన అర్బ 
ణను అర్చించిన వారి పేర్టు రాయబడ్డవి. 


159 


గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ 
పిండితో ఆ పళ్లాం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ 
కోసం ఉపయోగించేది. 10తులాల బరువుగల బంగారు 
ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి 
తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది. 

ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక 
పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొ।ర్రెపిల్లను తీసుకుని 
వచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహా 
రార్ట్ర బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ 
ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు 
కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, 
ఒక సంవత్సరపు మగ గొ,రె పిల్లలు ఐదింటిని తీసుకొని 
వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి. 

మొదటి రోజున యూదా కుటుంబ నాయకు 
డును, అమ్మీనాదాబు కుమారుడునై న నయస్సోను 
తన అర్పణలు తీసుకుని వచ్చాడు. 

రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, 
సూయారు కుమారుడై న నెతనేలు తన అర్పణలు 
తీసుకుని వచ్చాడు. 

మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, 
హెలోను కుమారుడై న ఎలియాబు తన అర్పణలు 
తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను (ప్రజల 
నాయకుడునెన షెదేయోూరు కుమారుడునె న 
ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. 

ఐదో రోజున షిమ్యోను (ప్రజల నాయకుడును, 
సూరీషద్దాయి కుమారుడై న ఇలుమీయేలు తన 
అర్పణలు తీసుకొని వచ్చాడు. 

ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూ 
వేలు కుమారుడునై న ఎలీయాసాపా తన అర్పణలు 
తీసుకుని వచ్చాడు. " ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల 
నాయకుడును, అమీహోదు కుమారుడు ఎలీషామా 
తన అర్బణలు తీసుకుని వచ్చాడు. 

ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడును, 
సెదాసూరు కుమారుడునైన గమలీయేలు తన అర్బ 
ణలు తీసుకుని వచ్చాడు. 

తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకు 
డును, గిద్యోనీ కుమారుడునై న అబీదాను తన అర్చ 
ణలు తీసుకుని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల 
నాయకుడును, అమీషదాయి కుమారుడై న అహీయె 
జెరు తన అర్పణలు తీసుకుని వచ్చాడు. 

పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, 
ఒక్రాను కుమారుడై న పగీయేలు తన అర్పణలు తీసు 
కుని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్పాలీ ప్రజల 
నాయకుడై న, ఏనాను కుమారుడై న అహీర తన అర్బ 
ణలు తీసుకుని వచ్చాడు. 

శోకనుక ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల నాయకుల 
నుండి వచ్చిన కానుకలు. మో ప్రత్యేక తైలము 


సంఖ్యాకాండము 7:84-8:7 


పోసి బలిపీఠాన్ని (ప్రతిష్టించిన సందర 0లో వారు ఈ 
వస్తువులను తెచ్చారు. వెండి పళ్లాములు పన్నెండు, 
వెండిగిన్నెలు పన్నెండు, బంగారు ధూపార్తులు 
పన్నెండు వారు తీసుకుని వచ్చారు. ఒక్కో వెండి 
పళ్లొం బరువు 130 తులాలు. ఒక్కో గిన్నె బరువు 70 
తులాలు. వెండిపల్లాలు, వెండిగిన్నెలు అన్నీ కలిసి 
2400 తులాల బరువు. శోధూపద్రవ్యంతో నిండిన 
పన్నెండు బంగారు ధూపార్తులలో ఒక్కొక్కటి పది 
తులాల బరువు. మొత్తం పన్నెండు బంగారు ధూపా 
ర్తులు కలిసి 120 తులాల బరువు కలవి. * దహనబలి 
అర్భణకం మొత్తం జంతువులు వన్నాండు 
కోడెదూడలు, పన్నెండు పొట్టేళ్లు, ఒక్కో సంవత్సరపు 
మగ గొర్రెపిల్లలు పన్నెండు. ధాన్యార్పణ కూడా ఉంది. 
పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించేందుకు 
పన్నెండు మగ మేకలు కూడా ఉన్నాయి. 
కోసమాధాన బలిగా వధించి ఉపయోగిం చేందుకు 
కూడ నాయకులు జంతువులను ఇచ్చారు. ఈ 
జంతువులు మొత్తం 24 కోడెదూడలు, 60 పొట్టేళ్లు, 
60 మగ మేకలు, ఒక్క సంవత్సరపు మగ గొ (రైపిల్లలు 
60 బలిపీఠం ప్రతిష్ట సమయంలో ఇవన్నీ అర్పణలుగా 
ఇవ్వబడ్డాయి. ఈ విధంగా బలిపీఠం మీద ప్రత్యేక 
తైలాన్ని మోషే పోసిన తర్వాత వారు ద్రతిష్టరచారు. 
ఎ సన్నిధి 





కత యెహోవాతో మాట్లాడేందుకు మోషే 
గుడారంలోకి వెల్లాడు. ఆ సమయంలో అతనితో 
మాట్లాడుతున్న యేహె హావ! స్వరం అతడు విన్నాడు. 
ఒడంబడిక పెట్టపై నున్న కరుణాపీఠంమీది రెండు 
కరూబుదూతల మధ్య భాగంనుండి ఆ స్వరం వస్తోంది. 
ఇలా దేవుడు మోషేతో మాటలాడెను. 


దీప స్తంభం 

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: *అహరో 

నుతో మాట్లాడి అతనితో ఇలా చెప్పు, నేను 
నీకు చూపించిన స్థలంలో ఏడు దీపాలను ఉంచు. 
దీపస్తంభం ముందు భాగాన్ని ఆ దీపాలు వెలిగించాలి.” 

3అహరోను అలా చేసాడు. అహరోను ఆ దీపాలను 
సరైన చోట పెట్టి, దీపస్తంభం ముందు భాగాన్ని అవి 
వెలిగించేటట్టుగా 6 అతడు వాటిని ఉంచాడు. మోషేకు 
యెహోవా ఇచి న ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడు. 
దీపస్తంభం కొట్టబడిన బంగారంతో చేయబడింది. 
దిమ్మదగ్గర మొదలుకొని బంగారు పూలవరకు అంతా 
బంగారమే. మోషేకు యెహోవా చూపించిన ప్రకారమే 
అదంతా చేయబడింది. 


లేవీయులను ప్రతిష్టించటం 
షేతో యెహోవా ఇలా అన్నాడు: ఈ “ఇశ్రాయే 
wa ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. 
ఆ లేవీ మనుష్యులను శుద్ధి చేయి. "వారిని శుద్ది 


సంఖ్యాకాండము 8:8-9:3 


చేసేందుకు నీవు చేయాల్సింది ఇదే. పాప పరిహారార్ట 
అర్పణనుండి ప్రత్యేక జలాన్ని వారిమీద చల్లాలి. ఈ 
జలం వారిని శుద్ధి చేస్తుంది. అప్పుడు వారు శరీరం 
అంతటా క్షవరం చేసుకొని, వారి బట్టలు ఉదుకు 
కోవాలి. ఇది వారి శరీరాలను పవిత్రం చేస్తుంది. 

కో అప్పుడు వారు ఒక కోడెదూడను, దానికి సంబం 
ధించిన ధాన్యార్పణను తీసుకోవాలి. ఈ ధాన్యార్భణ 
నూనెతో కలుపబడ్డ గోధుమపిండి. అప్పుడు పాప 
పరిహారార్థ బలిగా ఇంకో కోడెదూడను తీసుకోవాలి. 
9ల్రెవ్రీ ప్రజలను సన్నిధి గుడారం ఎదుటి భాగంలోనికి 
తీసుకునిరావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ 
చుట్టూరా సమావేశపర్చాలి. అప్పుడు నీవు లేవీ 
(ప్రజలను యెహోవా ఎదుటికి తీసుకునిరావాలి. ఇశ్రా 
యేలు ప్రజలు వారిమీద తమ చేతులు ఉంచుతారు. 
"అప్పుడు అహరోను లేవీ మనుష్యులను యెహోవా 
ఎదుట కనపరుస్తాడు. వారు దేవునికి ఒక అర్పణవల 
ఉంటారు. ఈ విధంగా యెహోవాకు ప్రత్యేక పని 
చేసేందుకు లేవీ ప్రజలు సిద్ధంగా ఉంటారు. 

“లేవీ మనుష్యులు కోడెదూడ తలలమీద చేతులు 
ఉంచాలని వారితో చెప్పు. ఒక కోడెదూడ పాపపరి 
హారార్థ బలిగాను మరొక కోడెదూడ దహన బలిగాను 
యె పేూూవాకు అర్చించాలి. ఈ అర్పణలు లేవీ ప్రజల 
పాపాలను కప్పిపుచ్చుతాయి. 1ెఅహరోను, అతని 
కుమారుల ఎదుట నిలబడమని లేవీ మనుష్యులతో 
చెప్పు. అప్పుడు ఒక ప్రతిష్ట అర్పణగా లేవీ మనుష్యు 
లను యెహోవాకు అర్చించు. 1*ఈ విధంగా లేవీ 
మనుష్యులు ప్రత్యేకం అవుతారు. ఇశ్రాయేలీయులలో 
ఇతరులకు వీరు వేరుగా ఉంటారు. లేవీ ప్రజలు నావారై 
ఉంటారు. 

'ోకనుక లేవీ మనుష్యులను పవిత్రం చేయి. ప్రతి 
ష్టార్బణగా వారిని యెహోవాకు అర్చించు. ఇలా చేసిన 
తర్యాత వారు సన్నిధి గుడారంలోనికి వచ్చి వారి పని 
చేయవచ్చును. ఈ లేవీయులు నాకు ఇవ్వబడిన 
ఇశ్రాయేలు ప్రజలు. వారిని నా స్వంత ప్రజలుగా 
నేను స్వీకరించాను. గతంలో ఇశ్రాయలీయుల ప్రతి 
కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు నాకు ప్రతిష్టించ 
బడ్డాడు. అయితే ఇశ్రాయేలుల్లో ఇతరుల జ్యేష్ట కుమా 
రుల బదులు లేవీయులు మనుష్యులను నేను స్వీకరిం 
చాను. ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబములో 
మొదట పుట్టిన ప్రతి మగ శిశువు నావాడే. అది మనిషి 
గాని పశువుగాని నాకే. ఎందుకంటే ఈజిప్టులో మొదట 
పుట్టిన పిల్లలను, జంతువులనుగూడ నేను చంపేసాను, 
కనుక మొదట పుట్టినవారు నావారై ఉండలని పెద్ద 
కుమారులను మీ నుండి వేరు చేసాను. "కిప్పుడు 
నేను లేవీ మనుష్యులను తీసుకున్నాను. ఇశ్రాయేలు 
కుటుంబాల్లో మొదటగా పుట్టిన కుమారులందరి 
స్థానంలో నేను వీరిని తీసుకున్నాను. 


160 


ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ మనుష్యు 
లను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను వారిని 
అహరోనుకు అతని కుమారులకు కానుకలుగా 
ఇచ్చాను. సన్నిధి గుడారం దగ్గర వారు పని చేయాలని 
నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా 
వారు సేవ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను 
కప్పిపుచ్చే బలులు అర్చించుటలో వారు సహాయం 
చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర స్థలాన్ని 
సమీపించినా ఏ గొప్ప రోగంగాని, కష్టంగాని వారికి 
కలుగదు.” 

కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలం 
దరు యెహోవాకు విధేయులయ్యారు. యెహోవా 
మోషేకు ఆజ్ఞాపించిన దానిని లేవీ మనుష్యులకు వారు 
జరిగించారు. *'లేవీ ప్రజలు పవిత్రులయ్యారు. వారు 
వారిని శుద్ధి చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉదుకు 
కొన్నారు. అప్పుడు అహరోను వారిని యెహోవా 
ఎదుట ప్రతిష్టార్పణగా అర్పించాడు. వారి పాపాలను 


క్షమించే అర్పణలను కూడా అర్చించి, అహరోను వారిని 


పవిత్రం చేసాడు. ”ఆ తర్వాత లేవీ మనుష్యులు 
వారి పని చేసుకొనేందుకు సన్నిధి గుడారానికి వచ్చారు. 
అహరోను, అతని కుమారులు వారిని పర్యవేక్షించారు. 
లేవీ ప్రజల పనికి వారు బాధ్యులు. యెహోవా మోషేకు 
ఇచ్చిన ఆజ్ఞకు అహరోను, అతని కుమారులు విధేయు 
లయ్యారు. 

బెమోాషేతో యెహోవా చెప్పాడు: ఇది లేవీ 
ప్రజలకు ఒక ప్రత్యేక ఆజ్ఞ. 25 సంవత్సరాలు, అంత 
కంటు ఎక్కువ వయసుగల (ప్రతి లేవీ మనిషి సన్నిధి 
గుడారం దగ్గరకు వచ్చి అక్కడ పని చేయాలి. అయితే 
ఒకని వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతడు 
తన దినచర్యనుండి విశ్రాంతి తీసుకోవాలి. అతడు 
తిరిగి పని చేయాల్సిన అవసరం లేదు. 250 సంవత్స 
రాలు, అంతకంటె ఎక్కువ వయసుగల పురుషులు 
సన్నిధి గుడారం దగ్గర వారి సోదరులకు సహాయం 
చేయవచ్చును. కాని వారే స్వయంగా ఆ పని చేయ 
కూడదు. వారిని విరమించుకోనివ్వవచ్చు. లేవీ ప్రజ 
లకు వారి పనులను చెప్పేటప్పుడు ఇది చెప్పటం 
జ్ఞాపకం ఉంచుకో.” 





పస్కా పండుగ ఆచరణ 

సీనాయి అరణ్యంలో మోషేతో యహోవా 
9. ce ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి 
బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక 
మాసం నాటి మాట ఇది. మోషేతో యెహోవా 
అన్నాడు: *“న్షిర్లీత సమయంలో పస్కా విందు భోజనం 
చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజ 
లతో చెప్పు. *ఈ నెల పద్నాల్లవ రోజు ఆ న్నిర్లీత 
సమయం. మసక చీకటి వేళ వారు ఆ విందు భోజనం 


161 


చేయాలి. మరియు విందునుగూర్చి నేను ఇచ్చిన నియ 
మాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.” “కనుక 
పస్కా విందుభోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని 
ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు. *పద్నాల్లవ 
రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు 
ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు 
యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయే 
లీయులు జరిగించారు. 

6అయితే ఆ రోజున కొందరు ప్రజలు పస్కా 
విందు భోజనం చేయలేకపోయారు. ఒక శవం 
మూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక ఆ రోజున 
మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు. “ఒక 
శవం మూలంగా మేము "అవవితులమయ్యాము 
అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము 
కూడ యెహోవాకు ఈ న్నిర్దీత సమయంలో కానుకలు 
అర్చించటంలోను పస్కా “ఆచరించుటలోను యాజ 
కులు అడ్డుకొన్నారు " అని ఆ ప్రజలు మోషేతో 
చెప్పారు. 

కోదీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను 
అడుగుతాను” అన్నాడు మోషే వారితో. 

అప్పుడు మోషేతో యెహోవా: (ఇశ్రాయేలీ 
యులతో ఈ విషయాలు చెప్పం, ఒకవేళ సరైన 
సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నా 
రేమో. మీలో లేక మీ సంతానంలో వారెవరైనా ఒక 
శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా 
మీరు ప్రయాణంలో ఉన్నారేమో. "అయితే మీరు 
కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్లీత సమ 
యంలో కాదు. రెండవ నెల పద్నాలుగోరోజు సందె 
వేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో 
మీరు గొ ర్రెపిల్లను, పులియని రొజ్టలను, చేదు ఆకు 
కూరలను తినాలి. ఆ భోజనంలో ఏమీ మర్నాటి 
ఉదయానికి మీరు మిగల్బకూడదు. మరియు ఎము 
కలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కా 
విందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ 
మీరు పాటించాలి. అయితే ఆచరించగల ప్రతి మనిషీ 
పస్కావిందును న్నిర్లీత సమయంలో తినాలి. అతడు 
పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను 
ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతడు నిర్ణీత 
సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, 
అప్పుడు అతడ్ని తన (ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి 
వేయాలి. ఎందుచేతనంటే న్లిర్గీత సమయంలో అతడు 
తన అర్పణను యె హోవాకు అర్చించలేదు గనుక 
అతడు దోషి 

"ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివ 
సిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో 
పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని 
మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటిం 


సంఖ్యాకాండము 9:4-10:2 


చాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం 
కూడ పెట్టాలి.” 


మేఘం - అగ్ని 

సీపవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన 
రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది, రాత్రి పూట 
ఆ మేఘం అగ్నిలా కనబడింది. 16ఆ మేఘం రాత్రి 
అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది. ఆ 
మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు 
ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం 
ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు 
గుడారాలు వేసుకొన్నారు. కో శాయేలు (ప్రజలను ఈ 
విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే 
వారు గుడారాలు వేసే సే స్థలం విషయంకూడా. ఆయన 
ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి 
ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు. 
కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ 
మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహో 
వాకు విధేయులై ముందుకు కదల్లేదు. *0కాన్నిసార్డు 
కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారం 
మీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయు 
లయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని 
వెంబడించారు. *!కొన్నిసార్హు ఆ మేఘము రాత్రి 
మా(తమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు వోసుము 
కదలగానే, ప్రజలుకూడ వారి సామ(గి కూర్చుకొని 
వెంబడించారు. పగలుకాని రా|త్రికాని మేఘము కదిలితే 
అప్పుడు (ప్రజలుకూడ బయల్లేరారు. 22రెండు 
రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ 
మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన కూడ ప్రజలు 
యెహెవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత 
మేఘము తన స్థానంనుండి లేచి బయల్లేరితే, ప్రజలు 
కూడ బయల్లేరౌరు. *కనుక ప్రజలు యెహోవా 
ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపిం 
చిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్లేర 
మని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్లేరారు, 
మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలు 
లోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన 
ఆజ. 

రా 


వెండి బూరలు 
102. యెహోవా ఇలా చెప్పాడు: 
2రెండు వెండి బూరలు చేయించు. వెండిని 
ఉపయోగించి, బూరలు చేసేందుకు దానిని నలుగ 
గొట్టాలి. ఆ బూరలు ప్రజలందర్నీ సమావేశపర్చి 


సేనలను ఎప్పుడు బయలుదేరదీయాలో చెప్పటానికి 


ఉండవలెను. ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి అనేది 
వారికి చెప్పటానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది. 


సంఖ్యాకాండము 10:3-32 


ఆ రెండు బూరలు ఒక ప్రకటనగా ఉంటాయి. ప్రజ 
లంతా అది విని, సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నీ 
ఎదుట కూడుకొంటారు. *నీవు ఒకే బూర ఊదితే 
నాయకులు (ఇశ్రాయేలు పన్నెండు కుటుంబాల నాయ 
కులు) నీ ఎదుట కూడుకొంటారు. 

వోనీవ్రు ఒక బూరను పదే పదే ఊదితే, తూర్పు 
వైపున నివాసం చేస్తున్న వంశాలు బయల్లేరాలి. “ఒక 
బూరను నీవు రెండోసారి కూడా అలాగే ఊదితే దక్షిణాన 
నివాసం చేస్తున వారు బయల్లేరాలి. బూర శబ్దం ప్రజలు 
బయల్లేరాలని చెప్పే ఒక “ప్రకటన. "ప్రజలందరినీ 
ఒక్కచోట నీవు సమకూర్చాలంటే, బూరలను మరో 
విధంగా అంటే ఏకధాటిగా ఒకే శృతిలో ఊదాలి. అహ 
రోను కుమారులు, యాజకులు బూరలు ఊదాలి. 
ఇది మీకు భవిష్యత్తులో కూడ కొనసాగే ఆజ్ఞ. 

మాస స్వంత స్థలంలో మీరు శత్రువుతో యుద్ధం 
చేయాల్సివస్తే, మీరు వారిమీదికి వెళ్లక ముందు 
బూరలను గట్టిగా ఊదాలి. అప్పుడు మ యెహోవా 
దేవుడు వింటాడు, మీ శత్రువులనుండి ఆయన మిమ్ము 
లను రక్షిస్తాడు. 'అలాగే మీ ప్రత్యేక సంతోష సమయా 
ల్లోకూడ మీరు బూరలు ఊదాలి. మీ ప్రత్యేక పండుగ 
దినాల్లోను, నెలల ఆరంభ దినాల్లోను మీ బూరలు 
ఊదండి. మీ దహన బలులు, మీ సమాధాన బలులు 
అర్చించేటప్పుడు మీ బూరలు ఊదండి. అది మీరు 
మీ దేవుని జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరమైన 
ఒక (ప్రత్యేక విషయం. మీరు ఇలా చేయాలని నేను 
మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను యెహోవాను, మీ 
దేవుడ్ని.” 


ఇశ్రాయేలు ప్రజల నివాసం మార్చు 

"ఇ శాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన తర్వాత 
రెండో సంవత్సరం, రెండో నెలలో (20వ రోజు 
సన్నిధి గుడారం మీదనుండి మేఘం పైకి లేచింది. 
అందుచేత ఇశ్రాయేలు ప్రజలంతా సీనాయి అరణ్యం 
నుండి బయల్లేరి ప్రయాణం మొదలుబెట్టారు. పారాను 
అరణ్యంలో ఆ మేఘం నిలిచిపోయేంత వరకు, వారు 
ప్రయాణం చేసారు. 1ెచ్లడేకు యెహోవా ఆజ్ఞాపిం 
చిన ప్రకారంగా ఆ ప్రజలు వారి స్థలాన్ని మార్చటం 
ఇది మొదటి సారి. 

“యూదా గుడారంలో మూడు విభాగాలు 
ముందుగా వెళ్లాయి. వారు వారి ధ్వజం కిందనే 
ప్రయాణం చేసారు. మొదటి విభాగం యూదా వంశం. 
అమ్మీనాదాబు కుమారుడై న నయస్సోను ఆ విభాగానికి 
సైన్యాధిపతి. తర్వాత ఇశ్ళాఖారు విభాగం. సూయారు 
కుమారుడై న నెతనేలు ఆ కుటుంబ విభాగానికి సె సైన్యా 
ధిపతి. ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను 
కుమారుడై న ఏలీయాబు ఆ విభాగానికి సె సైన్యాధిపతి. 

7అప్పుడు సన్నిధి గుడారం దించబడింది. గెర్గోను, 





162 


మెరారి కుటుంబ పురుషులు పవిత గుడారం మోసారు. 
కనుక తర్వాత ఈ కుటుంబాల ప్రజలు వరుసలో 
ఉన్నారు. తర్వాత రూబేను నివాసము నుండి మూడు 
భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం కింద ప్రయాణం 
చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు 
కుమారుడై న ఏలీసూరు ఆ విభాగానికి సై న్యాధిపతి. 
తర్వాత షిమ్యోను వంశం. సూరిషదాయి కుమారు 
డైన షలుమీయేలు ఆ విభాగానికి సై న్యాధిపతి. 
“తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు 
ఎలీయాసాపు ఆ విభాగానికి సై న్యాధిపతి. ?'తర్వాత 
కహాతు కుటుంబ (ప్రజలు. పవిత్ర గుడారం లోపల 
ఉండే పవిత్ర పరికరాలను వారు మోసారు. ఈ ప్రజ 
లంతా వచ్చేయకముందే పవిత్ర గుడారం నిలబెట్టం 
దుకు వీలుగా వీరు ఈ సమయంలో వచ్చారు. ప్రజలు 
కూడా వచ్చారు. 

2తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు 
విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం కిందనే 
ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగం ఎఫ్రా 
యిము వంశం. అమీహూదు కుమారుడై న ఎలీషామా 
ఆ భాగానికి సై న్యాధిపతి. తర్వాత మనష్షే వంశం. 
పెదాసూరు కుమారుడై న గమలీయేలు ఆ విభాగానికి 
సై న్యాధిపతి. పోతర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ 
కుమారుడై న అబీదాను ఆ విభాగానికి సై న్యాధిపతి. 

25వర్రుసలో చివరి మూడు వంశాలు మిగిలిన 
విభాగాలన్నిటికీ వెనుక కాపుగా ఉన్నాయి. ఇవి దాను 
నివాసానికి చాందినవి. వారు వారి ధ్వజం కింద 
ప్రయాణం చేసారు. మొదటి విభాగం దాను వంశం. 
అమీషదాయి కుమారుడై న అహీయెజరు ఆ విభాగానికి 
సైన్యాధిపతి. తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను 
కుమారుడై న పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 
27తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడై న అహీరా 
ఆ విభాగానికి సై న్యాధిపతి. ఇశ్రాయేలు ప్రజలు ఒక 
చోటు నుండి మరో చోటకు బయల్లేరినప్పుడు, 
వారు వెళ్లిన విధానం అది. 

బీమిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు 
హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు 
మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము 
ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము 
నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా 
మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో 

EU చెప్పాడు. 

30“నేను మీతో రాను, నేను నా సాంతదేశానికి, నా 
స్వంత (ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హూబాబు 
జవాబిచ్చాడు. 

అప్పుడు మోషే “దయచేసి మమ్మల్ని విడు 
వకు. అరణ్యంగూర్చి మాకంటొ నీకే ఎక్కువ తెలుసు. 
నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు. నీవు మాతో 


163 


వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో 
మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు. 

కనుక 'హోబాబు ఒప్పుకొన్నాడు యెహోవా 
పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు 
బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత 
పెట్టను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు 
సలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర 
పెట్టను మోసారు. యెహోవా మేఘం ప్రతిరోజూ 
వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం 
విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకు మేఘం 
అక్కడ ఉండేది: 

సో పజలు ప్రయాణం మొదలు బెట్టి, పవితపె్ట్టా 
వారితోపాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పే 
వాడు: 


ఛి 





“యెహోవా, లెమ్ము నీ శత్రువులు అన్ని 
దిక్కుల్లో పారిపోదురు గాక: నీకు వ్యతి 
రేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి 
పారిపోదురుగాక.” 


3రప్పవ్షి త్ర పెట్టను, దాని స్థలంలో దాన్ని ఉంచి 
నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు, 


“యెహోవా, లక్షలాదిమంది ఇశ్రాయేలు 
ప్రజల దగ్గరకు తిరిగి రమ్ము.” 


మళీ ప్రజల ఫిర్యాదు. 

1 1 ఈ సారి (ప్రజలు వారి కష్టాలనుగూర్చి ఫిర్యాదు 

చేసారు. వారి ఫిర్యాదులను యెహోవా 
విన్నాడు. యెహోవా వీటిని విన్నప్పుడు ఆయనకు 
కోపం వచ్చింది. యెహోవా దగ్గరనుండి అగ్ని వచ్చి 
ప్రజల మధ్య రగులుకొంది. వారున్న స్థలంలో ఒక 
చివర కొన్ని [ప్రాంతాలను అగ్ని కాల్చివేసింది. కనుక 
ప్రజలు మోషేకు మొరపెట్టుకొన్నారు. మోషే 
యెహోవాను ప్రార్థించగా అగ్ని కాల్చివేయటం ఆగి 
పోయింది. అందుచేత ఆ చోటు తబేరా* అని పిలువ 
బడింది. ఆ ప్రజల మధ్య యెహోవా అగ్నిని దహింప 
జేసాడు గనుక ఆ స్థలానికి వారు ఆ పేరు పెట్టారు. 





70 మంది వృద్దనాయకులు 
“ఇశ్రాయేలీయులతో చెరిన విదేశీయులు తినేం 
దుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. 
త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు 
చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, 
“తినటానికి మాకు మాంసం కావాలి! ఈజిప్టులో 





తబేరా దీని అర్థం “మరలు 


సంఖ్యాకాండము 10:33-11:17 


మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. 
చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూర 
గాయలు - దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు 
కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దారి 
కేవి. కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ 
మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!” 

7ఆ మన్నా కొత్తివీమెర గింజల్లా ఉండి, చూపునకు 
చెట్టుమీద జిగురు (బంకులా ఉంది. *ప్రజలు దీనిని 
పోగుచేసి, నూరి పిండి చేస్తారు. లేక బండలను ఉప 
యోగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక 
కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి 
అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన 
రొబ్టల్టా రుచిగా ఉన్నాయి. 9 పతి రాతీ నేల అంతా 
మంచుతో తడిసినప్పుడు మన్నా నేలమీద కురిసింది. 

19 పత్రి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే 
విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాల్లో గొణుగు 
తున్నారు. యెహోవాకు చాలా కోపం వచ్చింది. 
దానితో మోషేకు చాలా చికాకు కలిగింది. !'మోషే 
యెహోవాను అడిగాడు, “యహోవా, నీ సేవకుడ 
నైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి 
పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు 
నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు 
నాకెందుకు ఇచ్చావు? *ఈ (ప్రజలందరికీ నేను 
తండ్రిని కానని నీకు తెలుసు. నేను వీరికి జన్మ 
ఇవ్వలేదనీ నీకు తెలుసు. కానీ పాలిచ్చి పెంచే దాదిలా 
నేనే వీరిని నా చేతుల్లో ఎత్తుకొని పోవాల్సినట్టు కన 
బడుతుంది. నేను ఇలా చేసేటట్టుగా నీవెందుకు నన్ను 
బలవంతం చేస్తున్నావు? నీవు మా పూర్వీకులకు 
వాగ్దానం చేసిన దేశానికి నేను వారిని మోసుకొని వెళ్లాలని 
నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? ఈ ప్రజ 
లందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు 
ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. "తినటానికి మాంసం ఇవ్వు" 
అంటున్నారు వారు. *ఈ ప్రజలందరినీ గూర్చి నేను 
ఒక్కడినే బాధ్యత వహించలేను. ఈ భారం నాకు 
చాల బరువుగా ఉంది. "వారి కష్టాలన్నీ నీవు నా మీదే 
పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను 
నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావ 
నివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.” 

'6మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయే 
"తీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నా 
దగ్గరకు తీసుకునిరా. వీరు ప్రజలలో నాయకులు. 
సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకునిరా. అక్కడ 
నీతోబాటు వారిని నిలబెట్టు. అప్పుడు నేను దిగి 
వచ్చి, అక్కడ నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీ 
మీదికి వచ్చిన ఆత్మను వారికికూడ నేను కొంత 
ఇస్తాను. అప్పుడు నీవు ప్రజల బాధ్యత వహించటంలో 
వారు కూడ నీకు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ 








సంఖ్యాకాండము 11:18-35 


(ప్రజల బాధ్యత నీవు ఒంటరిగా భరించాల్సిన అవసరం 
ఉండదు. 

1 ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని 
మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. 
మీ ఏడ్చు యెహోవా విన్నాడు. “తినటానికి మాకు 
మాంసం కావాఠి. ఈజిప్టులోనే బాగుంది మాకు అని 
మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక 
యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు 
అది తింటారు. ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై. 
రోజులకంలు ఎక్కువగానే మీరు అది తింటారు. 2ఒక 
నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం 
మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. 
యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు 
కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య 
సంచరిస్తూ, మీ అవసరాలను (గ్రహిస్తాడు. కానీ మీరు 
ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు 
“మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము అన్నారు 
మీరు.” 

21మ్రామ్నే షే అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 
మంది పురుషులు సంచరిస్తున్నారు. 'నీవేమో వారు 
ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను 
అంటున్నావు!” మొత్తం గారెలు, పశువులు అన్నిం 
టినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల 
అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే 
సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, 
అవీ వారికి చాలవు.” 

23 అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. 
నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు 
చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు. 

*కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయ 
టకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో 
చెప్పాడు. అప్పుడు మోషే70 మంది పెద్దలను సమా 
వేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే 
వారితో చెప్పాడు. అను యెహోవా ఒక 
మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే 
మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 "మంది పెద్దల 
మీద ఉంచాడు యెహోవా. ఆత్మ వారిమీదికి 
దిగిరాగానే వారు (ప్రవచించటం మొదలు పెట్టారు. 
అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఈ మనుష్యులు 
ఇలా చేసారు. 

26ఏల్హాదు, మేదాదు అనే ఇద్దరు పెద్దలు బయట 
గుడారం దగ్గరకు వెళ్తలేదు. వారి పేరు పెద్దల జాబితాలో 
ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండి 
పోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదికి కూడ వచ్చి 











మోషే ... యెహోవా అనగా దేవుడు మోషేలో వున్నటు 
వంటి తన ఆత్మను ప్రజలమీద కుమ్మరించాడని దీని భావం. 


164 


నందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవ 
చించటం మొదలు పెట్టారు. 

*ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో 
చెప్పాడు. “ఎల్టాదు, మేదాదు గుడారంలోనే ప్రవచి 
స్తున్నారు” అని అతడు చెప్పాడు. 

25 అయితే నూను కుమారుడె న యెహోషువ 
“అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని 
మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి 
మోషేకు సహాయకుడుగా ఉన్నాడు. ) 

బీకానీ మోషే “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని 
(ప్రజలు తలుస్తారేమోనని నీవు సయ పదు 
యె హూవా ప్రజలు అందరూ ప్రవచిస్తే ఎ బాగుంటుందని 
నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను 
ఉంచితే బాగుండునని నా ఆశి అని బదులు చెప్పాడు. 
అప్పుడు మోషే ఇశ్రాయేలు నాయకులు అంతా 
తిరిగి గుడారాలకు వెళ్లిపోయారు. 





పూరేళ్లు వచ్చాయి 

అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్ప 
గాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ 
ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా 
పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి 
పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల 
ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక 
రోజున నడువగలఠిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు 
ఉన్నాయి. 

"ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా 
పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు 
పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకెన్న 
వాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగు 
చేసుకున్నాడు. తర్వాత (ప్రజలు ఆ పూరేళ్లను వారి 
గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు. 

* ప్రజలు మాంసం తినటం మొదలుపెట్టారు కాని 
యెహోవాకు చాల కోపం వచ్చింది. ఆ మాంసం 
ఇంకా వారి నోటిలో ఉండగానే, (ప్రజలు దానిని తినటం 
ముగించక ముందే ఆ ప్రజలకు భయంకరమైన రోగం 
వచ్చేటట్టు చేసాడు యెహోవా. అనేకులు అక్కడే 
మరణించినందువల్ల అక్కడే పాతిపెట్టబడ్డారు. కనుక 
ప్రజలు ఆ చోటుకు కిబోత్‌ హత్తావో అని పేరు 





పెట్టారు. గొప్ప భోజనం కోసం బలీయమెన కోరికగల 


వారందరినీ అక్కడ పాతిపెట్టినందువల్ల వారు ఆ 
చోటుకు ఆ పేరు పెట్టారు. 

సోకి బోత్‌ హత్తావా నుండి ప్రయాణం చేసి ప్రజలు 
హజేరోతు చేరి అక్కడ నివసించారు. 





కిబోత్‌ హత్తావా దీని అర్థం “దురాశ సమాధులు.” 


165 


మిర్యాము, అహరోనూ మోషే భార్యకు విరోధంగా 
మాట్లాడారు 
1 Orson అహరోనూ మోషేకు వ్యతిరేకంగా 
మాల్టాడటం మొదలు పెట్టారు. అతని భార్య 

ఇథియోపియా గస్తీ గనుక వారు అతళ్లి విమర్శించారు. 

షే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసు 
కోవటం మంచిది కాదని వారు తలంచారు. “ప్రజలతో 
మాట్టాడటానికి యహోవా మోషేను వాడుకొన్నాడు. 
కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ 
యెహోవా మాట్లాడాడు కదా అని వారు తమలో 
తాము అనుకొన్నారు. 

యెహోవా ఇది విన్నాడు. (మోషే చాలా దీనుడు. 
అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు. భూమి 
మీద అందరికంశు అతడు దీనుడు.) “కనుక 
యెహోవా అకస్మాత్తుగా మోషే అహరోను, మిర్యా 
ములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పండే 
సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు. కనుక మోషే 
అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. అప్పుడు 
యెహోవా ఒక వేఘంలో దిగివచ్చాడు. గుడార 
ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, 
మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు 
యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే 
దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు 
నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవా నగు నేను 
వారికీ నల కనబడతాను. కలలో నేనే వారితో 
మాట్లాడతాను. "కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు 
కాదు. అతడు నా ఇల్లంతటిలో “నమ్మకస్థుడు. నేను 
అతనితో మాట్లాడినప డు ముఖాముఖీగో నేను అత 
నితో మాట్టాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే 
విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు 
పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు 
యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా "సేవకు 
డైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత థె ధైర్యంగా 
మాట్లాడారు?” 

అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. 
కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. 
యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి 
పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగీ మిర్యా 
మును చూడగా, ఆవుకు భయంకర కుష్టురలోగం 
రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా 
తెల్లగా ఉంది. 

అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: 
“అయ్యా బుడ్ధిహినంగా మేము పాపం చేసాము, 
మమ్మల్ని క్షమించు. చచ్చి పుట్టిన శిశువులా ఆమె 
తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్నిసార్లు 
అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడిపుడు 
తుంది.) 





సంఖ్యాకాండము 12:1-13:15 


13కనుక మోషే “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను 
బాగుచేయి అని యెహోవాకు మొరపెట్టాడు. 

“ఆమె తండ్రీ ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే 
ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక 
ఆమెను ఏడు రోజులు పాళెమునకు బయట ఉంచండి. 
ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని 
యెహోవా జవాబిచ్చాడు. కనుక మిర్యాము ఏడు 
రోజులపాటు పాశమునకు వెలుపల ఉంచబడింది. 
ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు 
అక్కడనుండి కదలలేదు. 

అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి 
పారాను అరణ్యానికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ 


అరణ్యంలో గుడారాలు వేసుకొనిరి. 
13 మోషేతో యహోవా లా చెప్పాడు: 
కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు 

మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు 
ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి 
ఒక్కొక్కరిని పంపించు.” 

3కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయు 
డయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను 
అతడు పంపించాడు. “వారి పేర్లు ఇవి: 


గూఢచారులు కనాను వెళ్లటం 


రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడై న 
షమ్మూయ. 

5 షిమ్యోను వంశంనుడి హోరీ కుమారుడై న 
షాపాతు. 

6 యూదా వంశంనుండి యెపున్నె కుమారు డైన 
కాలేబు. 

7 ఇఖారు వంశంనుండి యోసేపు కుమారుడె న 
ఇగాలు. = 

8 ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారు 
డైన "హోషేయ. 

9 బెన్యామీను వంశంనుండి రాపు కుమారుడై న 
పత్తీ. 

10 జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడె న 
న. క్‌ 

1 షే (యోసేపు వంశాల్లో ఒకటి) వంశం 
య సూసీ కుమారుడై న ద. 

12 దాను వంశంనుండి గెమలఠి కుమారుడై న 
అమ్మీయేలు. 

13 ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారు 
డైన సెతూరు. 

14 నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడై న 
నవబీ. 

15 గాదు వంశంనుండి మాకీ కుమారుడై న 
గెయువేలు. 


సంఖ్యాకాండము 13:16-14:7 


"ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే 
పంపించిన వారి పేర్గు అవి. (నూను కుమారుడై న 
హూషేయను మోషే! యెహోషువ అని మరో చేరు 

పెట్టి పిలిచేవాడు.) 

“కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని 
పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నగవు 
ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి 
వెళ్లండి. ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ 
నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బల 
వంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాల 
మంది ఉన్నారా? "వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి 
తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివ 
సించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు 
ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల 
ఉందా? *ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ 
తెలుసుకోండి. ఆ భూమి, సారమెనదా కాదా? ఆ 
భూమిమీద చెట్టు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని 
పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష 
ప్రథమ ఫలాల కాలం ఇది). 

?!అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. 
వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబోహమాతు 
వరకు వెళ్లారు. 2నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను 
పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను 
పట్టణం కంకు హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించ 
బడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి 
నివసించారు. వీరు అనాకీ (ప్రజలు. చేవాళ్లు ఎష్కోలు 
లోయలో ఒక రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు 
ఒక రాక్ష 7౧ల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గలను 
ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, 
అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు. అక్కడ 
ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత 
ఆ చోటు ఎష్కోలుో అని పిలువబడింది. 

2540 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. 
అప్పుడు వారు తిరిగి వారి నివాస మునకు వచ్చారు. 
26ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే అహరోను, 
ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది 
పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన 
విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు 
ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను 
వారికి చూపించారు. **ఆ మనుష్యులు మోషేతో ఇలా 
చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము 
వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, 
తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన 
పండ్లు ఇవిగో. చోకానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు 
చాలా బలము, శక్తి ఉన్నవాళ్లు. వారి పట్టణాలు బలంగా 








ఎష్కోలు దీని అర్థం “రాక్ష గుత్తి” 


166 


కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టుణాలు చాల పెద్దవి. 
అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని 
కూడ మేము అక్కడ చూశాము. అమాలేకీ ప్రజలు 
నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూ 
సీయులు, అమోరీయులు కొండల (ప్రాంతంలో నివసి 
స్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర [ప్రాంతంలోను, 
యోర్ణాను నదీతీరంలోను నివసిస్తున్నారు.” 

అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా 
ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం 
వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. 
తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” 
అని చెప్పాడు. 

కానీ అతనితో కూడ వెళ్లినవారు, “ఆ మనుష్యు 
లతో మనం పోరాడలేం. వాళ్లు మనకంలు చాల బలం 
గలవాళ్లు అన్నారు. మనం ఆ దేశ ప్రజలను జయిం 
చేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు 
ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: 
“మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. 
అక్కడికి వెల్లిన ఎవరినై నాసరే తేలికగా జయించ 
గలిగినంత బలంగలవాళ్లు "హరు. అక్కడ మేము నెఫీలీ 
ప్రజలను చూసాం (జఫీలీ ప్రజలవాడగు అనాకు 
సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా 
ఉన్నట్టు అనుపించింది. మేమేదో మిడుతలంత చిన్న 
వాళ్తంగా వాళ్లు మమ్మల్ని చూసారు.” 





మళ్రీ ప్రజల ఫిర్యాదు 
ఆ రాత్రి గుడారాలలో ఉన్న ప్రజలంతా గట్టిగా 
1 ఇశ్రాయేలు 
ప్రజలంతా మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఫిర్యాదు 
చేసారు. ప్రజలంతా కూడి వచ్చి మోషే అహరోను 
లతో ఇలా చెప్పారు, “ఈజిప్టులోనో లేక అరణ్యం 
లోనో మేము చావాల్సింది. మన కొత్త దేశంలో కత్తిచేత 
చావటంకంబు అదే బాగుండేది. మమ్మల్ని ఈ కొత్త 
దేశానికి చావటానికి తీసుకొచ్చాడా? మా భార్యల్ని, 
మా పిల్లల్ని మా దగ్గరనుండి తీసుకుపోయి మమ్మల్ని 
కత్తులతో చంపేస్తారు. మేము మళ్లీ ఈజిప్టు వెళ్లి 
పోవటమే మాకు క్షేమం.” 
అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని 
ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని 
ఒకత్లతో ఒకరు చెప్పుకొన్నారు. 
అప్పుడు అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజ 
లందరి ముందు మోషే, అహరోను సామ్టాంగపడ్డారు. 
6ఆ దేశాన్ని కనుక్కొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నూను 
కుమారుడై న యెహోషువ యెపున్నె కుమారుడై న 
కాలేబు బట్టలు చించుకున్నారు. "ఈ ఇద్దరు మను 
ష్యులూ అక్కడ సమావేశమైన ఇ శ్రాయేలీయులంద 
రితో ఇలా చెప్పారు: “మేము చూచిన దేశం చాల 


ఏడ్వటం ్హమొదలుపెట్లారు. 
లు 





167 


బాగుంది. మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే 
మనల్ని ఆ దేశంలోనికి నడిపిస్తాడు. ఆ దేశం పాలు 
తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. ఆ దేశాన్ని 
మనకు ఇచ్చేందుకు యెహోవా తన కక్తి ప్రయోగి 
స్తాడు. అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగ 
కూడదు. ఆ దేశంలో ప్రజలకు కూడ మనం భయపడ 
కూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు 
ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది 
ఏమీ లేదు. కానీ మనకు యహోవా ఉన్నాడు. అందు 
చేత ఆ మనుష్యుల్ని గూర్చి భయపడకండి!” 

"అప్పుడు అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలంతా 
వీళ్లిద్దర్నీ రాళ్లతో కొట్టి చంపేయాలని మాట్లాడు 
కొన్నారు. అయితే యహోవా మహిమ సన్నిధి 
గుడారం మీదికి దిగివచ్చింది. ఇశ్రాయేలు ప్రజలంతా 
అది చూడగలిగారు. 11అవ్వుడు పూషేతో, 
యెహోవా: “ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రజలు ఇలా 
చేస్తారు? వాళ్లు నన్ను నమ్మటంలేదనే వ్యక్తం చేస్తు 
న్నారు. నా శక్తిమీద వాళ్లకు నమ్మకంలేనళ్టు కనబడు 
తోంది. శక్తివంతమైన ఎనో 2 సూచనలు నేను వాళ్లకు 
చూపించిన తర్వాతకూడ వాళ్లు నన్ను నమ్మటానికి 
నిరాకరిస్తున్నారు. వాళ్లమధ్య నేను ఎనో . మహాకార్యాలు 
చేసాను. *ఒక భయంకర రోగంతో వాళ్లందరినీ నేను 
చంపేస్తాను. వాళ్లను నేను నాశనం చేస్తాను. మరో 
జనాంగాన్ని తయారు చేసేందుకు నిన్ను నేను వాడు 
కొంటాను. ఆ జనాంగం ఈ ప్రజలకంలు గొప్పదిగా, 
బలమెనదిగా ఉంటుంది. అని అన్నటు. 

అప్పడు యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 
“నీవు అలాగనుక చేస్తే, నీ ప్రజలందరినీ నీవే చంపేసావని 
-ఈజిష్టు ప్రజలు వింటారు. ఈ ప్రజలను ఈజిప్టు 
నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు నీవు నీ 
గొప్ప శక్తిని ప్రయోగించావు. '*ఈ గొప్ప శక్తినిగూర్చి 
ఈ దేశ నివాసులందరికీ ఈజిప్టు ప్రజలు చెప్పారు. 
ఒక యెహోవా, వాళ్లు ఇప్పటికే నిన్నుగూర్చి విన్నారు. 
నీవు నీ ప్రజలకు తోడుగా ఉన్నావనీ ప్రతి ఒక్కరూ 
నిన్ను చూసారనీ వారికి తెలుసు. నీ ప్రజలమీద నిలిచే 
మేఘాన్ని గూర్చి కూడ ఈ దేశవాసులకు తెలుస్తుంది. 
పగలు నీ ప్రజలను నడిపించేందుకు నీవు ఆ మేఘాన్ని 
వాడుకొన్నావు. రాత్రిపూట నీ ప్రజలను నడిపించ 
టానికి తిరిగి ఆ మేఘం అగ్నిగా మారుతుంది. అందు 
చేత ఇప్పుడు నీవు ఈ (ప్రజలను చంపకూడదు. 
ఒకవేళ నీవు వారిని చంపితే, నీ శక్తిని గూర్చి విన్న 
దేశాలన్నీ ఏమంటాయంటే "యెహోవా ఈ ప్రజ 
లకు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకుని రాలేక 
పోయాడు. అందుకని వాళ్లను అరణ్యంలోనే చంపే 
సాడు అంటారు.” 

“కనుక యెహోవా, “ఇప్పుడు నీ బలం చూపె 
ట్టాలి. నీవు చూపిస్తానని ప్రకటించిన విధానంలో నీవు 


సంఖ్యాకాండము 1438-31 


చూపించాలి. యెహోవా త్వరగా కోపపడడు. 
ఆయన మహా (ప్రేమమూర్తి. యెహోవా పాపాన్ని 
ఆయనకు ఎదురు తిరిగేవారిని క్షమిస్తాడు. అయితే 
నేరస్థులను మాత్రం యెహోవా ఏప్పుడూ శిక్షిస్తాడు.” 
తల్లిదండ్రులు చేసిన పాపాలకుకూడా యే హోవా 
పిల్లల్ని శిక్షిస్తాడు. వారి తాత ముత్తాతల పాపాలకు 
యెహోవా పిల్లల్నికూడ శిక్షిస్తాడు అని నీవు చెప్పావు. 
కనుక నీ మహా ప్రేమను ఈ ప్రజలకు చూపించు. 
వారి పాపం క్షమించు. వారు ఈజిస్టు విడిచినప్పటినుండి 
నీవు వారిని క్షమించినష్టే ఇప పుడు కూడా క్షమించు.” 

20య్రాహైోవా జవాబిచ్చాడు: “నీవు అడీగినప్టే నేను 
ఈ ప్రజలను క్షమించాను. *1అయితే సత్యం ఏమిటో 
నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, 
నా శక్తి ఈ భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, 
నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నాను. *ఈజిస్టు నుండి 
నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఏ ఒక్కరూ ఆ 
కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన 
మహా సూచనలను, నా మహిమను చూసారు ఆ ప్రజలు. 
అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. 
అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్టు నన్ను 
శోధించారు. ¥ోవారి పూర్వీకులకు ఆ గొప్ప ) దేశాన్ని 
ఇస్తానని నేను వాగ్దానం చేసాను. అయితే నాకు ఇలాంటి 
కీడు చేసిన ఏ వ్యక్త ఎన్నటికీ ఆ దేశంలో ప్రవేశించడు. 
%కానీ నా సేవకుడై న కాలేబు విషయం వేరు. అతడు 
పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు 
చూసిన ఆ దేశంలోకి అతడ్ని తీసుకొస్తాను. అతని 
మనుష్యులకు ఆ దేశం దొరుకుతుంది. అమాలెకీ, 
కనానీ ప్రజలు లోయలో నివసిస్తున్నారు. రేపు ఈ 
చోటు విడిచి, తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యా 
నికి వెళ్టండి.” 


పజలను యహోవా శిక్షించాడు 

26వ్వూక్పే అహరోనులతో యెహోవా ఇలా 
చెప్పాడు: 27% క దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా 
మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణు 
గుడు నేను విన్నాను. * కనుక వారితో ఇలా చెప్పు, 
మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా 
తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే, *ఈ 
అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 
20 సంవత్సరాలు, అంతకంటు ఎక్కువ వయసు ఉన్న 
వాళ్లంతా మన (ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. 
మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానై న నా మీద ఫిర్యాదు 
చేసారు. కనుక మీలో (ప్రతి ఒక్కరూ అరణ్యంలోనే 
చస్తారు. *మీకు ఇస్తానని నేను వాగ్దెనం చేసిన దేశంలో 
మీరు ఒక్కరుకూడా |ప్రవేశించరు. యెపున్నె కుమారు 
డైన కాలేబు, నూను కుమారుడై న యెహోషువ 
మాత్రమే ఆ దేశంలోని ప్రవేశిస్తారు *'మీరు భయపడి, 


సంఖ్యాకాండము 14:32-15:10 


ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ 
దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. 
అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకుని 
వస్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీ 
కరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు. 





168 


యులు మీతో పోరాడుతారు. మీరు యెహోవా నుండి 
వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం 
చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. 
మీరంతా వారి ఖడ్లాలతో చంపబడతారు.” 

“కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే 





మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే 
రాలిపోతాయి. 

4. పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాల 
పాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు 
గనుక వారు 'శమపడుతారు. మీరంతా చచ్చేంతవరకు 
వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి 
శరీరాలు ఈ అరణ్యంలోనే పడి ఉంటాయి. 34 
పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవి 
స్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో 
రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు 
వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని 
మీరు తెలుసుకుంటారు. 

సోరేను యెహోవాను, నేనే మాట్టాడాను. ఈ 
దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం 
చేస్తున్నాను. వీరంతా కలిసీ నామీదికి వచ్చారు. 
అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.” 

ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపిం 
చిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో 
ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఈ దేశంలో (ప్రవేశించ 
టానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే 
చెప్పారు. ఇశ్రాయేలు (ప్రజల్లో కష్టాలు వ్యాపించ 
టానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్తందర్నీ చంపేయ 
టానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా. 
శోఅయితే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డ 
వాళ్లలో నూను కుమారుడై న యెహోషువ, యెపున్నె 
కుమారుడై న కాలేబు కూడ ఉన్నారు. యెహోవా 
వాళ్లిద్దర్నీ “రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవు 
నట్టు చేసిన “రోగం వారికి రాలేదు. 











కనానులో ప్రవేశించటానికి ప్రజలు ప్రయత్నించటం 

సీఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు 
చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు. 
“మర్నాడు ఉదయాన్నే (ప్రజలు కొండల దేశానికి 
బయల్లేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. 
మేము యెహోవా మీద నమ్మకం ఉంచనందుకు 
మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన 
దేశానికి మేము వెళ్తాము” అన్నారు. 

“కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు 
మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం 
కలుగదు. “మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా 
మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా 
ఓడించేస్తారు. “అక్కడ అమాలేకీయులు, కనానీ 


ఆ కొండల దేశంవై పు వెళ్లారు. అయితే మోషేగాని, 
యెహోవా ఒడంబడిక పెట్టగాని వారితో వెళ్లలేదు. 
“అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ 
ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజల 
మీద దాడిచేసారు. అమాలెేకీ ప్రజలు, కనానీ ప్రజలు 
తేలికగా వీరిని ఓడించి, హూర్మా వరకు వారిని తరిమి 
కొట్టారు. 


బలుల నియమాలు 
1 ఏ మోషేతో యెహోవా ఇలా అన్నాడు: ఇశ్రా 
యేలు ప్రజలతో మాటాడి వారికి చెప్పు: 
మీకు నివాసంగా నేను ఇస్తున్న ఒక దేశంలో మీరు 
(ప్రవేశిస్తారు. మీరు ఆ దేశంలో ప్రవేశించగానే మీరు 
యెహోవాకు బలులు అర్చించాలి. 

ధ్ర అర్బణల్లో కొన్నింటిని మీరు అగ్నితో 
దహించాలి. మీ పశువుల మందల్లోనుండి, గొ(రైల 
మందల్లోనుండి మీరు అర్బణలు ఇవ్వాలి. ఇది 
యెపె హోహాకు ప్రీతిని కలిగిస్తుంది. దహనబలులు, బలి 
అర్పణలు, ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేక కానుకలు, 
సమాధాన బలులు, ప్రత్యేక సెలవు దినాలు ఇవన్నీ 
యెహోవాకు చాల ఇష్టం. 

“ఆ సమయంలో తన అర్బణను తెచ్చేవాడు 
యె హూవాకు ధాన్యార్పణ కూడ పెట్టాలి. ఆ ధాన్యా 
ర్పణ ముప్పావు ఒలీవ నూనెతో కలపబడ్డ రెండు 
పడుల పిండి. ఒక గొ([రైపిల్లను దహనబలిగా నీవు 
అర్చించిన ప్రతిసారీ ముప్పావు (ద్రాక్షారసం పానార్ప 
ణంగా నీవు సిద్ధం చేయాలి. 

ర“ప్పీర్పు క పొట్టేలును అర్చిస్తుంటే కూడ ధాన్యా 
ర్పణ సిద్ధం చేయాలి. ఆ ధాన్యార్పణ ఒక పడి ఒలీవ 
నూనెతో కలుపబడ్డ నాలుగు పడుల పిండి. "ఒక పడి 
ద్రాక్షారసాన్ని పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. 
దాన్ని యి హూవాకు అర్చించు. అది ఆయన్ను 
ళ్‌ పెడుతుంది. 

కఅర్పణగా, బలిగా, సమాధాన బలిగా, లేక 
యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానంగా నీవు ఒక కోడె 
దూడను సిద్ధం చేయవచ్చు. కనుక ఆ కోడె 
దూడతోబాటు ధాన్యార్పణ కూడ నీవు తీసుకొని 
రావాలి. ఆ ధాన్యార్పణ పడిన్నర ఒలీవ నూనెతో 
కలుపబడిన ఆరు పడుల గోధుమ పిండి. మరియు 
పడిన్నర |దాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ 
"హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో 
సంతోషం. 


169 


"నీవు యెహోవాకు అర్చించే ప్రతి కోడెదూడ, 
పోట్టేలు, గొ రపిల్ల, మేక పిల్ల ఈ విధంగా సిద్ధం 
చేయబడాలి. నీవు అర్చించే ప్రతి జంతువుకూ నీవు 
ఇలా చేయాలి. 

1 ప్రజలు ఇలా దహన బలులు అర్చించినప్పుడు 
వారు యెహోవాను సంతోషపెడతారు. అయితే ఇశ్రా 
యేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో 
చెప్పినట్టే చేయాలి. మరియు రాబోయే కాల 
మంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించని 
వాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నిం 
టికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే 
అతడు ఇవన్నీ చేయాలి. ఇశ్రాయేలు వంశంలో 
పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రక 
మైన నియమాలు ప్రజలకు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటి 
నుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ 
మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా 
ఎదుట. "అంటే మీరు ఒకే ఆజ్ఞలు, నియమాలు 
పాటించాలని దీని భావం. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన 
మీకు, మీ మధ్య నివసించే ఇతర ప్రజలందరకు ఇవే 
ఆజ్ఞలు, నియమాలు.” 

1వూషేతో యెహోవా ఇలా చెప్పాడు: 1కబ్వశ్రా 
యేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పం: నేను 
మిమ్మల్ని మరో దేశానికి తీసుకుని వెళ్తున్నాను. *ఆ 
దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో 
భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి. *మీరు 
ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొఘ్టైలుగా 
చేయాలి. ఆర బట్టల్లో మొదటిది యెహోవాకు 
ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ. 
2!ఇప్పండు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు 
యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరు 
కొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని 
అర్థం. 

22“ మాషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో 
దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమి 
చేయాలి? * ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. 
వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు 
ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాల 
మంతా కొనసాగుతాయి. “అయితే వీటిలో ఏదైనా 
ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. 
మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, 
ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజ 
లంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా 
ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోష 
పెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానా 
ర్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు 
పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు 


ఇవ్వాలి. 





సంఖ్యాకాండము 15:11-36 


బో“కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజ 
కుడు అర్చిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం 
అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు 
తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసు 
కొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు 
అర్చించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది 
"హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ. 
26ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న 
ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది 
తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించ 
బడతారు. 

2”అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక ఆజ్ఞను పాటిం 
చటం మరచిపొతే, అతడు ఒక సంవత్సరపు ఆడ 
మేకను పాపపరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. 286 
పాపం నిమిత్తం యెహోవా ఎదుట యాజకుడు ఆ 
చెల్లింపును అర్చిస్తాడు. అతని నిమిత్తం యాజకుడు 
చెల్లింపును అర్పించాడు గనుక అతడు క్షమించబడ 
తాడు. పాపం చేసినప్పటికి తాను తప్పు చేస్తున్నా 
నని ఎరుగని ప్రతి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఇశ్రాయేలు 
వంశంలో పుట్టిన వారికి, మీ మధ్యలో నివసిస్తున్న 
ఇతర ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞ. 

“కానీ ఎవరైనా సరే తాను చేస్తోంది తప్పు అని 
తెలిసికూడ పాపం చేస్తే, అలాంటివాడు యెహోవాకు 
విరోధంగా జీవిస్తున్నాడు. అతడిని తన ప్రజలనుండి 
పంపించి వేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన 
వానికి, మీ మధ్య నివసించే వానికి ఇది సమానం. 
31 అతడు యెహోవా మాటకు అడ్డం తిరిగాడు. అతడు 
యెహోవా ఆజ్ఞలకు విధేయుడు కాలేదు. అతడు 
తప్పకుండ మీ మధ్యనుండి వెళ్లగొట్టబడాలి. అతడు 
దోషిగానే ఉంటాడు.” 


విశ్రాంతి రోజున ఒకడు పని చేస్తే 

ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే 
ఉన్నారు. ఒకడు వంట కజ్జలు చూడటం తటస్థిం 
చింది. కనుక అతడు ఆ కహ్టైలు [ప్రోగుచేస్తున్నాడు 
కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరి 
కొందరు చూసారు. *అతడు కష్టైలు ఏరటం చూచిన 
వాళ్లు అతన్ని, మోషే అహరోను దగ్గరకు తీసుకుని 
వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుష్టేసారు. *ఆ మనిషిని 
ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి 
అక్కడే ఉంచారు. అప్పుడు యెహోవా, “ఆ మనిషి 
చావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద 
రాళ్లు విసరాలొ అని మోషేతో చెప్పాడు. 

కనుక (ప్రజలు అతల్ణి నివాస స్థలమునుండి 
వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. 
మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు 
ఇలా చేసారు. 


సంఖ్యాకాండము 15:37-16:17 


నియమాలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు దేవుని 
సహాయం 

శొమోషేతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు 
ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు 
జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. 
దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ 
బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో 
ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. 
ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని 
ధరించాలి. మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా 
మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగు 
తారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. 
ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన 
ప్రకారం చేయరు. 40మీరు నా ఆజ్ఞలు అన్నింటికి 
విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. 
అప్పుడు మీరు దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉంటారు. 
“నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు 
నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ 
దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహో 
వాను, మీ దేవుడ్ని.” 


మోషే మీద కొందరి నాయకుల తిరుగుబాటు 
1 దాతాను, అబీరాము, ఓను అనువారు 
షేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్తారు 
—— ఇస్తారు కహాతు కుమారుడు, కహాతు 
లేవీ కుమారుడు. దాతాను, అబీరాము సోదరులు 
ఎలీయాబు కుమారులు. ఓను పెలతు కుమారుడు.) 
దాతాను, అబీరాము, ఓను రూబేను వంశస్థులు. 2క్మ 
నలుగురూ ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని 
పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది 
ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు 
సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు. 
వారు మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడ 
టానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పు 
కోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న 
వాళ్లంతా పవిత్రులు. వారిలో (ప్రతి ఒక్కరూ మంచి 
వారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంట 
ప్పుడు “మేము ఆ దేశంలో (ప్రవేశించం అని చెబుతా 


170 


యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు. 
అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా 
చేయాలి. "రేపు ధూపార్తుల్లో నిప్పు, సాం బాణి 
వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి 
తీనుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచు 
కొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి 
మితిమీరిపోయారు.” 

ీకోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయు 
లారా, నా మాట వినండి. *ఇశ్రాయేలు దేవుడు 
మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు 
సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె 
మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను 
ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర 
గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా 
మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది 
చాలదా? యహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ 
తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే 
యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తు 
న్నారు. !1నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి 
రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికి 
వచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు. న్‌ 
2అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరా 
ములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు చెప్పారు: 
“మేము రాము. పాలు తేనెలు ప్రవహించే మంచి 
ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకు 
చ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు 
మమ్మల్ని ఇక్కడికి తీసుకుచ్చావు. పైగా నీకు మామీద 
చాల అధికారం ఉన్నట్టు చూపించాలనుకొంటున్నావు. 
మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు 
ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు 
తీసుకుని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు 
మాకు ఇవ్వలేదు. పొలాలు, దాక్షాతోటలు నీవేమి 
మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా 
చేస్తావా? లేదు, మేము రాము.” 

అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. 
అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. 
వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక 
గాడిదను కూడ తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ 








వేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటు 
న్నావు” అని వాళ్లు మోషే అహరోనులతో అన్నారు. 

మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో 
సామ్టాంగపడ్డాడు. (తాను గర్విష్టిని కానని చూపించ 
టానికి అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లం 
దరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు 
యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన 
తెలియజేస్తాడు. అలాంటివాడిని అయన తన దగ్గరకు 
రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, 


నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు. 

అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, 
నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. 
మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిల 
బడతాడు. 

“మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, 
అందులో సాంబ్రాణి వేసీ దానిని యెహోవాకు 
అర్చించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు 
ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.” 


171 


“కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాం|బ్రా 
ణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు 
ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే అహరోను కూడ 
అక్కడ నిలబడ్డారు. కోరహు తన అనుచరులందరినీ 
సమావేశపర్చాడు (వీళ్లే మోషే అహరోనులను ఎదిరిం 
చినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్రందర్నీ 
కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి 
ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది. 

20వ్రూప్పే అహరోనులతో యెహోవా **ఈ మను 
ష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే 
నాశనం చేసేస్తాను అన్నాడు. 

= అయితే మోషే అహరోనూ సాష్ట్రాంగపడిపోయి 
“ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన 
యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద 
కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ 
మొరపెట్టారు. 

23 అప్పుడు యెహోవా మోషేతో “కోరహు, 
దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ 
దూరంగా వెళ్లిపొమ్మని చెప్పం” అన్నాడు. 

బీమోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. 
ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు. 26మ్రూ్నే 
ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల 
గుడారాల నుండి దూరంగా వెల్లిపాండి. వారి వాటిని 
ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ 
నాశనం చేయబడతారు.” 

?'కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము 
గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, 
అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు 
వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు. 26 అప్పుడు 
మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ 
చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని సను 
మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలం 
పులు కావని నేను మీకు. చూపిస్తాను. *ఈ మనుష్యులు 
ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చని 
పోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, 
నన్ను నిజంగా యెహోవా 'పంపించలేదని అర్థం. 30కాన్సీ 
ఈ మనుష్యులు వేరే విధంగా, మరో కొత్తరకంగా 
మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుండు 
వీళ్లు నిజంగా య హోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని 
మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగే 
స్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి 
చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.” 

3'మోాషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ 
మనుష్యుల కాళ్ల కింద భూమి తెరచుకొంది. *”అది 
భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా 
ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, 
వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది. *వారు 





సంఖ్యాకాండము 16:18-43 


సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్న 
దంతా వారితోబాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు 
వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, 
పాళెములో లేకుండా పోయారు. 

నాశనం చేయబడు తోన్న మనుష్యుల అరుపులు 
ఇశ్రాయేలు (ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా 
“భూమి మనల్నికూడ మింగివేస్తుందొ అంటూ అటు 
ఇటు పరుగులత్తారు. 

35తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, 
ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది. 

3రయ్రైహోవా మోషేతో ఇలా చెప్పాడు: 

కచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తు 
అన్నింటినీ ఎదకమని యాజకుడై న అహరోను కుమా 
రుడైన ఎలీయాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను 
నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్ర 
మైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మను 
ష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి 
ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. 
బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి 
యిెహూవా ఎదుట అర్చించబడినవి గనుక అవి 
పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు 
ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!” 

ఫోకనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నిం 
టినీ ఎలీయాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయ 
బడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. 
ఆ ధూపార్తులను వెడల్పు ౮కులుగా కొట్టమని కొంద 
రితో చెప్పాడు ఎలీయాజరు. అప్పుడు ఆ వెడల్పు 
రేకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు. “మోషే 
ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 
ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి 
మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని 
ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది 
సహాయకరమ్రైన నూచన. ఇంకొక వ్యక్తి గనుక 
యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, 
అతని అనుచరుల్లా అవుతాడు. 





అహరోను ప్రజల్ని రక్షించటం 

“మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే అహ 
రోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా 
ప్రజలను మీరు చంపారు” అన్నారు. 

“మోషే అహరోనులు సన్నిధి గుడారం ప్రవేశం 
దగ్గర నిలబడి ఉన్నారు. మోషే అహరోనుల మీద 
ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే 
వారు సన్నిధి గుడారం వైపు చూచినప్పుడు, మేఘం 
దానిని ఆవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్ష 
మయింది. “అప్పుడు మోషే, అహరోనులు సన్నిధి 
గుడారం ఎదుటికి వెళ్లారు. 


సంఖ్యాకాండము 16:44-18:7 


44అప్ర ఎండు యెహోవా మోషేతో “ఇప్పుడు 
నేను వీళ్లను నాశనం చేస్తాను గనుక మీరు దూరంగా 
తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే అహరో 
నులు సామ్ట్రాంగపడ్డారు. 

“అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పు 
లతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి 
(ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయ 
శ్చిత్తం చేయి. యెహోవా వారి మీద కోపంగా 
ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని 
అహరోనుతో చెప్పాడు. 

“కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. 
అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి 
మధ్యకు పరుగెత్తాడు. అయితే అప్పటికే ప్రజల్భో రోగం 
మొదలయింది. ప్రజలకోసం [ప్రాయశ్చిత్తంగా అహ 
రోను ధూపం వేసాడు. *బతికి ఉన్నవాళ్లకు, చచ్చిన 
వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ 
రోగం ఆగిపోయింది. “అయితే వారి పాపం నిమిత్తం 
అహరోను [ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగం 
వల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14700 
మంది చనిపోయారు. అప్పుడు సన్నిధి గుడార 
ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి 
వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది. 


అహరోను ప్రధాన యాజకుడని దేవుడు రుజువు 
చేయటం 
[7 యెహోవా చెప్పాడు: పోఇ శ్రా 
యేలు ప్రజలతో మాట్లాడు. వారి దగ్గరనుండి 
పన్నెండు చేతికర్రలు తీసుకునిరా. పన్నెండు వంశా 
లలో ఒక్కొక్క నాయకుని దగ్గర్నుండి ఒకటి తీసుకో, 
ఒక్కొక్కరి పేరు ఒక్కో కర్ర మీద వ్రాయి. “లేవీ 
వాళ్ల కర్రమీద అహరోను పేరు వ్రాయి. పన్నెండు 
వంశాల్లో ప్రతి పెద్దకు ఒక కర్ర ఉండాలి. “సన్నిధి 
గుడారంలో ఒడంబడిక పెట్ట ఎదుట ఈ చేతి కర్రలను 
పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. “ఒక్క 
మనిషిని నేను ఏర్పాటు చేసుకొంటాను. ఏ మనిషిని 
నేను ఎంచుకుంటానో నీకు తెలుస్తుంది. ఎందుచేత 
నంటే అతని కర్రకు కొత్త ఆకులు మొలవటం | పారంభ 
మవుతుంది. ఈ విధంగా, (ప్రజలు నీకు, నాకు 
ఎల్లప్పుడు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం నేను ఆపు 
శమ.” 
కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లా డాడు. 
పెద్దలంతా ఒక్కొక్కరు ఒక కర్ర అతనికి ఇచ్చారు. 
మొత్తం కర్రల సంఖ్య పన్నెండు. ఒక్కో వంశం 
నాయకుని దగ్గరనుండి ఒక్కో కర్ర వచ్చింది. వాటి 
మధ్య అహరోను కర్ర ఉంది. "మోషే ఆ చేతి కర్రలను 
సని ధి గుడారంలో ఒడంబడిక పెట్ట దగ్గర యెహోవా 
ఎదుట ఉంచాడు. 


172 


ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. 
లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త 
ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు 
చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదం 
కాయలు కాసింది. కనుక యెహోవా స్థానం నుండి 
మోషే ఆ కర్రలంటినీ బయటకు తెచ్చాడు. ఆ చేతి 
కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. 
వాళ్లంతా ఆ కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి 
తీసుకున్నారు. 

0అప్పుండు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 
“అహరోను చేతి కర్రను మళ్లీ గుడారంలో పెట్టు. 
ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుచున్న 
ఈ ప్రజలకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. నామీద 
వారు ఫిర్యాదు చేయటం ఇది ఆపుచేస్తుంది. ఈ విధంగా 
వారు చావకుండా ఉంటారు.” కనుక మోషే తనకు 
యెహోవా చెప్పినట్టు చేసాడు. 

2 శాయేలు ప్రజలు మేము “చనిపోతామని మాకు 
తెలుసు. మేము నశించిపోయాము. మేము అంతా 
నశించిపోయాము. (ఎవరైనా యెహోవా పవిత్ర 
స్థలం సమీపంగా వచ్చినా సరే చస్తారు. మేము అంద 
రము చనిపోతామా?” అని మోషేతో అన్నారు. 


యాజకులు, లేవీయుల పని 

1 అహరోనుతో యెహోవా ఇలా చెప్పాడు: 

8 “పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా ఎలాంటి అపచా 
రాలు జరిగినా ఇక మీదట నీవు, నీ కుమారులు, నీ 
తండ్రి కుటుంబం బాధ్యులు. యాజకులకు వ్యతిరే 
కంగా జరిగే అపచారాలకు నీవు, నీ కుమారులు 
బాధ్యులు. *నీ వంశంలో మిగిలిన లేవీ మనుష్యులను 
కూడ నీతో చేర్చుకో. ఒడంబడిక, పవిత్ర గుడారంలో 
నీవు, నీ కుమారులు చేయాల్సిన పనిలో వారు మీకు 
సహాయం చేస్తారు. లేవీ వంశంలోని ఆ మనుష్యులు 
నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని 
అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, 
బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించ 
కూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చని 
పోతావు. *వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి 
గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. 
గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. 
నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు. 

ఫ్పవిత్ర స్థలాన్ని, బలిపీఠాన్ని జాగ్రత్తగా చూసు 
కోవటం నీ బాధ్యత. ఇశ్రాయేలు ప్రజల మీద నేను 
మళ్లీ కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు. "ఇశ్రాయేలు 
ప్రజలందరిలోనుండి లేవీ ప్రజలను అంటే నీ ప్రజలను 
నేనే ఏర్పాటు చేసుకొన్నాను. వారు నీకు ఒక కానుక 
వంటివారు. యెహోవాను సేవించటం, సన్నిధి 
గుడారం పని చేయటం ఒక్కటే వారి ఉద్దేశ్యం. "అయితే 


173 


నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని 
చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు 
మాత్రమే. మీరు మాతమే తెర లోపలకు వెళ్లగల 
వారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కాను 


సంఖ్యాకాండము 18:8-29 


యెహోవానగు నాకు ఎంతో సంతోషం కరిగిస్తుంది. 
15 అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. 
మరియు నై వేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లొో 
కుడి తొడ నీదే. పవిత్ర కానుకలుగా ప్రజలు అర్చిం 





కగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు 
సమీపించినా వారిని చంపెయ్యాలి.” 

8అప్శఎండు యెహోవా అహరోనుతో ఇలా 
చెప్పాడు: “నాకు అర్చించబడిన అర్పణలన్నింటిమీద 
నేనే నీకు బాధ్యత ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు 
నాకు అర్చించే పవిత్ర అర్పణలన్నీ నేను నీకు ఇస్తాను. 
ఈ కానుకలను నీవూ, నీ కుమారులూ పంచుకోవచ్చు. 
ఎప్పడూ అవి మీకే చెందుతాయి. *దహించబడని పవిత్ర 
అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు 
తమ కానుకలను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు 
తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ 
అర్చణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే 
ఇవన్నీ నీవి, నీ కుమారులవి. 10అవి అత్యంత పవిత్ర 
మెనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు 
ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు 
చెప్పాలి. 1ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు 
అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, 
కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ 
కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తిన 
గలుగుతాడు. 

2“ శ్రేష్టమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్టమైన 
కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను 
నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానై న నాకు ఇశ్రా 
యేలు (ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో 
ప్రథమ ఫలాలు. “ప్రజలు పంటకోత కూర్చినప్పుడు, 
మొదటివి అన్నీ వారు యెహోవాకు ఇస్తారు. కనుక 
వీటిని నేను నీకు ఇస్తాను. నీ కుటుంబంలో పవిత్రంగా 
ఉన్న ప్రతి వ్యక్తీ అది తినవచ్చును. 

“ఇశ్రాయేలులో యెహోవాకు అర్చించబడిన 
ప్రతిదీ నీదే. “ఒక కుటుంబంలో, మనిషికి గాని 
జంతువుకు గాని పుట్టిన మొట్టమొదటిది యెహోవాకు 
అర్చించబడుతుంది. అది నీదే అవుతుంది. అయితే 
అపవిత్రంగా పుట్టిన ప్రతి మొదటి శిశువుకు, ప్రతి 
మొదటి మగ జంతువుకు నీవు వెల చెల్లించాలి. 
అప్పుడు ఆ మొదటి శిశువు తిరిగి తన కుటుంబానికే 
చెందుతుంది. "వారు ఒక నెల వయసులో ఉన్న 
ప్పుడు వారికోసం నీవు వెల చెల్లించాలి. ఆ వెల 
అయిదు తులాల వెండి. 

“అయితే ఆవులలో, గొ(రైెలలో మేకలలో 
మొదట పుట్టిన దానికి నీవు వెల చెల్లింపకూడదు. ఆ 
జంతువులు పవితం-పరిశుభం. వాటి రక్తం బలిపీఠం 
మీద చిలకరించి వాటి కొవ్వును దహించాలి. ఇది 
హూమంగా అర్చించబడిన అర్పణ. దీని వానన 


చేవి ఏవైనా సరే, యెహోవానగు నేను నీకు ఇస్తాను. 
ఇది నీ వంతు. నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు 
నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా కొనసాగే వాగ్దానం. 
నీకూ, నీ సంతతికీ నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.” 
అహరోనుతో యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: 
“దేశంలో నీకేమీ స్వాస్థ్యం ఉండదు. ఇతరులు 
స్వంతంగా కలిగి ఉన్నవి ఏవీ నీకు స్వంతంగా ఉండవు. 
నేను, యెహోవాను నీ స్వంతం. నేను వాగ్దానం 
చేసిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుతారు. 
అయితే నీకు మాతం నేనే నీ కానుకగా ఉంటాను. 
2“ఇ శాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోను 
పదోవంతు నాకు ఇస్తారు. కనుక ఆ పదోవంతును 
నేను లేవీ ప్రజలకు ఇస్తాను. వారు సన్నిధి గుడారంలో 
సేవించేటప్పుడు చేసే పనికి ఇది వారికి జీతం. 
2అయితే ఇశ్రాయేలీయుల్లో ఇతరులు ఎన్నడూ 
సన్నిధి గుడారం సమీపించకూడదు. వారు అలా వెళ్తే, 
వారి పాపం నిమిత్తం (ప్రాయశ్చిత్తం చెల్టించి మరీ 
చస్తారు. సన్నిధి గుడారంలో పనిచేసే లేసీ (ప్రజలే, 
దానికి వ్యతిరేకంగా జరిగే పాపాలకు బాధ్యులు. ఈ 
ఆజ్ఞ భవిష్యత్‌ కాలంలో కూడ కొనసాగుతుంది. ఇతర 
ఇశ్రాయేలు (ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని 
లేవీ ప్రజలు మాత్రం పొందరు. చోఅయితే ఇశ్రాయేలు 
ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు 
నాకు ఇస్తారు. కనుక ఆ పదో వంతును నేను లేవీ 
ప్రజలకు ఇస్తాను. అందుకే లేవీ వాళ్లను గూర్చి నేను 
ఈ మాటలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను 
వాగ్దానం చేసిన దేశాన్ని ఆ లేవీ ప్రజలు పొందరు.” 
మూడే షేతో యెహోవా ఇలా చెప్పాడు: లేవీ 
ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పం: ఇశ్రాయేలు 
(ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు 
యెహోవాకు ఇవ్వాలి. ఆ పదోవంతు లేవీ ప్రజలకు 
చెందుతుంది. అయితే అందులో పదోవంతు 
యెహోవా అర్పణగా మీరు ఆయనకు ఇవ్వాలి. 
2పంట కోసిన తర్వాత ధాన్యం, ద్రాక్ష గానుగ నుండి 
రసం మీకు ఇవ్వబడుతాయి. అప్పుడు అవి కూడ 
యెహోవాకు మీ అర్పణలు. 28 క విధంగా ఇతర 
ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు, మీరు కూడ యెహో 
వాకు అర్పణ ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహో 
వాకు ఇచ్చే పదోవంతు మీకు ఇవ్వ బడుతుంది. 
దానిలో పదోవంతును మీరు యాజకుడై న అహరో 
నుకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నదానం 
తటిలో నుండి పదోవంతు మీకు ఇచ్చినప్పుడు, 
వాటిలో శ్రేష్టమైనవి, అత్యంత పవిత్రమైనవి మీరు ప్రత్యే 


సంఖ్యాకాండము 18:30-19:22 


కించాలి. అది మీరు యెహోవాకు ఇచ్చే పదోవంతు. 
మోషే! లేవీ ప్రజలకు ఇది చెప్పు: ఇశ్రాయేలు 
ప్రజలు వారి పంటలో నుండి, (దాక్షారసంలో నుండి 
పదోవంతు మీకు ఇస్తారు. అప్పుడు అందులో (్రష్రమైెన 
భాగం మీరు యెహోవాకు ఇవ్వాలి. *!మిగిలి పోయిన 
దంతా మీరు, మీ కుటుంబాలు తినవచ్చు. సన్నిధి 
గుడారంలో మీరు చేసే పనికి ఇది మీకు జీతం. 
మరియు ఎల్లప సంగా దానిలోని (శ్రేష్ట భాగాన్నే మీరు 
యె హోవాకు 4 ఇస్తే, మీరు ఎన్నటికీ అపరాధులు కారు. 
ఇశ్రాయేలు ప్రజల నుండి అనేకుల పవిత్ర అర్పణలని 
మీరు ఎన్నటికీ గుర్తుంచుకుంటారు. మీరు చావరు.” 


ఎర్ర ఆవు బూడిద 

1 మోషేతో, అహరోనుతో యెహోవా మాల్టా 

డాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు 
(ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా 
ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. 
ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ 
ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు. ఆ ఆవును 
యాజకుడై న ఎలీయాజరుకు ఇవ్వాలి. ఎలీయాజరు 
ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, 
అక్కడ దాన్ని వధించాలి. “అప్పుడు యాజకుడై న 
ఎలీయాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద 
వేసుకోవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర 
గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు 
చేయాలి. అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట 
దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, (పేగులు 
అన్నీ దహించాలి. “అప్పుడు యాజకుడు ఒక దేవదారు 
కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, 
ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి. 

"అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో 
తన బట్టలు ఉదుకుకోవాలి. అతడు తిరిగి నివాసానికి 
రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా 
ఉంటాడు. ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, 
నీత్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు 
అతడు అపవిత్రంగానే ఉంటాడు. “అప్పుడు పవిత్రుడై 
నవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. 
అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ 
బూడిదను ఉంచుతాడు ప్రజలు పవితులయ్యేందు 
కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ 
బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను 
తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించ 
బడుతుంది. 

1% ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు 
ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా 
ఉంటాడు. “ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. 
ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలిసి నివసిస్తున్న విదేశీ 


174 


యులకు ఈ నియమం వర్తిస్తుంది. ఎవరైనా ఒకరు 
ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు 
అపవిత్రంగా ఉంటాడు. “ప్రత్యే క జలంతో మూడో 
రోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను 
కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే 
ఉంటాడు. ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవి 
తుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారా 
నికి వెళ్లే అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం 
అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి 
తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం 
చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు. 

తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన 
నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ 
గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు 
రోజులపాటు వారు అపవిత్రం అవుతారు. మూత 
లేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది. 'ఏ మనిషిగాని 
శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా 
ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో 
ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే 
వర్తిస్తుంది. మరియు చచి ఎన మనిషి 'ఏముకను ఒక 
దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడు అతడు 
అపవిత్రుడౌతాడు కనుక అతనిని మరల పవిత్రం 
చేయటానికి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయో 
గించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్చమైన నీళ్లు 
పోయాలి. పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను 
తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు 
అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని 
మనుష్యులందరి మీదా దానిని చల్చారి. శవాన్ని ముట్టు 
కొన్న ఎవరికై నా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో 
చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవర్‌కై నా 
సర్హే చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికై నా సరే 
నీవు ఇలాగే చేయాలి. 

(అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవి 
(తంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో 
రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం 
అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతు 
క్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు. 

2ఒక వ్యక్తి అపవిత్రుడై , పవిత్రుడుగా చేయబడక 
పోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయ 
బడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు 
పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని 
అపవిత్రం చేస్తాడేమో. 

21ఇది మీకు శాశ్వత నియమం. ఒక వ్యక్తిమీద 
ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ 
ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ 
సాయంకాలంవరకు మాత్రం అపవి త్రంగానే ఉంటాడు. 
2అపవితుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే 


175 


అతడుకూడ అవవితుడవుతాడు. అతడు ఆ 
సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.” 


మిర్యాము మరణము 
20 మొదటి నాల ఇశ్రాయేలు ప్రజలు సీను 
అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో 
నివాసం చవర మిర్యాము చనిపోయి, అక్కడే పాతి 
పెట్టబడింది. 


మోషే పారబాటు 

?ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్ళు లేవు. 
కనుక ప్రజలు మోషే అహరోనులతో ఫిర్యాదు చేయ 
టానికి సమావేశమయ్యారు. *ప్రజలు మోషేతో వాదిం 
చారు. వారు ఇలా అన్నారు: “ఒకవేళ మా సోదరుల్డా 
మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటే 
బాగుండేది. “యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యం 
లోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశు 
వులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా? *ఈజిస్టు 
నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికి 
మారిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీను 
కుచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్డు, 
రాక్షా పండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం 
తాగటానికి నీళ్లు కూడ లేవు.” కనుక మోషే, అహరోను 
ఆ జనాన్ని విడచి సన్నిధి గుడార ద్వారం దగ్గరకు 
వెళ్లారు. వారు సామ్టాంగపడగా యెహోవా మహిమ 
ప్రత్యక్షమయి ది. 

“యెహోవా మోషేతో మాట్లాడాడు: గనీ సొద 
రుడు అహరోనును, ఈ జనాన్ని “శీసుకుని ఆ బండ 
దగ్గరకు వెళ్లు నీ కర కూడా తీసుకుని వెళ్లు. ఆ 
బండ ఎదుట (ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ 
బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, 
పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు 
ఆయన. 

*కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన 
ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు. అప్పుడు ప్రజ 
లంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే 
అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే “మీరు 
ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాట 
వినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము 
చేస్తాము” అన్నాడు. మై తన చేయి పె కెత్తి 
"రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి స్ట 
(ప్రవహించటం మొదలయ్యి ంది. ప్రజలు, పశువులు 
ఆ నీళ్లు త్రాగారు. యని మోషే, అహరోనులతో 
యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూ 
చేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను 
ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని 
ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను 


సంఖ్యాకాండము 20:1-20 


నమ్ముకొన్నట్టుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ 
ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. 
అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం 
మీరు కారు.” 

ఏక సలం మెరీబా* జలాలు అని పిలువబడింది. 
ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదిం 
చారు. ఆయన పవిత్రుడని యహోవా ఇక్కడనే వారికి 
చూపించాడు.! 


ఇశ్రాయేలీయులకు ఎదోము ఆటంకము 

“మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మను 
ష్యులను ఎదోము రాజు దగ్గరికి పంపి ఈలాగు చెప్ప 
మన్నాడు. ఆ సందేశం ఇది: “మీ సోదరులైన ఇశ్రాయె 
లీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన 
కష్టాలన్నీ నీకు తెలుసు. 15 హాల సంవత్సరాల కిందట 
మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు 
మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా 
యెడల కరంగా ఉన్నారు. అయితే మేము 
యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా 
మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవ 
దూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజబిస్టు 
నుండి బయటకు రప్పించాడు. 

“ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన 
కాదేషులో ఉన్నాము. దయచేసి నీ దేశంలోనుంచి 
మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పాలాల్లోనుంచి, 
రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో 
దేనినుండీ మేము నీళ్లు తాగము. రాజమార్గంలో 
మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గం 
నుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. 
మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే 
ఉంటాము.” 

18 అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలో 
నుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి 
ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము 
వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబి 
చ్చాడు. 

ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే 
ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా 
తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ 
దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని 
మేము తీసుకోము” అని జవాబిచ్చారు. 

అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి 
పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు. 

అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సై న్యాన్ని 
సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి 





మెరీబా అనగా వివాదము. 


సంఖ్యాకాండము 20:21-21:14 


వారి మీదికి వెళ్లాడు. *1ఇశ్రాయేలు ప్రజలను తన 
దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాక 
రించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో 
మార్గంగుండా వెళ్లిపోయారు. 


అహరోను మరణం 

22 శాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు 
కొండకు ప్రయాణం చేసారు. హోరు కొండ 
ఎదోము సరిహద్దుకు దగ్గర్గో ఉంది. మోషే అహరో 
నులతో యెహోవా చెప్పాడు, “అహరోను తన 
పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు 
నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు (ప్రవేశించడు. 
మోషే అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను 
మీకు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదు 
గనుక నేను మీతో ఇలా చెబుతున్నాను: 

25 అహరోనును, అతని కుమారుడై న ఎలీయాజ 
రును హోరు కొండమీదికి తీసుకుని రా. అహరోను 
(ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని 
కుమారుడై న ఎలీయాజరుకు వాటిని తొడిగించు. అహ 
రోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల 
దగ్గరకు వెళ్తాడు.” 

యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. 
మోషే అహరోను, ఎలీయాజరు హోరు కొండ శిఖరం 
మీదకు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా 
చూసారు. 

2 అహరోను వగస్తాలన్నీ తీసి అతని కుమారుడై న 
ఎలీయాజరు మీద వేసాడు మోషే అప్పుడు అహరోను 
ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే ఎలీ 
యాజరు కొండ దిగి కిందికి వచ్చారు. అప్పుడు 
అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొ 
న్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తీ 30 రోజుల 


పాటు సంతాపపడ్డారు. 
౧1 కనానీ ప్రజల రాజు పేరు అరాదు. అతడు 
నెగెవు లోయలో నివసించాడు. ఇశ్రాయేలు 
ప్రజలు అతారీము దారిన వస్తున్నారని అరాదు రాజు 
విన్నాడు. కనుక రాజు బయలుదేరి వెళ్లి ఇశ్రాయేలు 
ప్రజల మీద దాడీ చేసాడు. వారిలో కొందరిని అతడు 
బంధించి, బందీలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలు 
యెహోవాతో, “యెహోవా, దయచేసి ఈ ప్రజలను 
రక్షించు. వారిని మరల మా దగ్గరకు తీసుకునిరా. ఇది 
నీవు చేస్తే, మేము వారి పట్టణాలను సర్వనాశనం 
చేస్తాము” అని ప్రమాణం చేసారు. 
ఇశ్రాయేలు ప్రజల మాట యెహోవా ఆలకిం 
చాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానీ ప్రజలను ఓడించ 
టానికి యెహోవా సమ్మతించాడు. కనానీ ప్రజలను, 


కనానీ వాళతో యుదం 
స్టార్ల, లు 


176 


వారి పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా నాశనం 
చేసారు. అందుచేత ఆ స్థలానికి హోర్మ* అని పేరు 
పెట్టబడింది. 


ఇత్తడి సర్పం 

“ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర 
సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. 
ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు 
ఇలా చేసారు. కానీ (ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం 
చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు. *దేవునికి, 
మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని 
ఈజిప్టునుండి నీవెందుకు తీసుకుచ్చావు? మేము 
ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొష్టైలేదు, నీళ్లు లేవు. 
ఈ దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు 
(ప్రజలు. 

కనుక విష నర్పాలను ఆ ప్రజల మధ్యకు 
యహోవా పంపించాడు. ఆ పాములు ప్రజలను కరి 
చాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు. 
7 ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు 
వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు 
తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను 
తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ (ప్రజల 
కోసం మోషే ప్రార్థించాడు. 

కోఇత్తడి సర్పం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం 
మీద ఉంచు. పాము కరచిన వ్యక్తి ఆ స్తంభం మీది 
ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు” 
అని యెహోవా మోషేతో చెప్పాడు. కనుక మోషే 
యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి 
సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. 
అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, ఆ మనిషి స్తంభం 
మీది ఇత్తడి సర్పాన్ని చూచి బతికాడు. 





మోయాబు లోయకు 

1% శాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. 
ఓబోతు అనే చోట వారు నివాసం చేనుకానిరి. 
తర్వాత ఆ ప్రజలు ఓబోతునుండి ఈయ్యె అబారీము 
వెళ్లారు. ఇది తూర్పున మోయాబు సమీపంగా అర 
ణ్యంలో ఉంది. “తర్వాత ప్రజలు ఆ స్థలం విడిచి, 
జెరిదు లోయకు ప్రయాణం చేసారు. అక్కడ నివా 
సాలు చేసుకొనిరి. మళ్లీ ప్రజలు అర్నోను లోయకు 
వచ్చి, అక్కడికి సమీపంలో నివాసం చేసుకొనిరి. ఇవి 
అమోరీయ దేశానికి దగ్గర్గో ఉన్న అరణ్యంలో ఉంది. 
మోయాబు ప్రజలకు అమోరీ ప్రజలకు అర్నోను 
లోయ సరిహద్దు. అందుకే యెహోవా యుద్దాల 
గ్రంథంలో ఇలా కనబడుతుంది 





హోర్మ అనగా నిర్మూలము లేక నాశనము. 


177 


“నుప్పాలోని వాహేబు, అర్నోను లోయలు, 
'ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క 
కొండలు. ఈ స్థలాలు మోయాబు సరిహద్దులో 
ఉన్నాయి.” 

"ర్వా శాయేలు (ప్రజలు ఆ స్థలం విడిచి బెయేరు 
చేరారు. ఈ స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా 
“పజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను" 
అని మోషేతో చెప్పాడు. "అప్పుడు ఇశ్రాయేలు 
ప్రజలు ఈ పాట పాడారు, 

“బావీ, ఉప్పొంగి ప్రవహించు, దానిగూర్చి 
పాడండి! 

15 మహాత్ములు ఈ బావి తవ్వారు. ప్రముఖ 
నాయకులు ఈ బావి తవ్వారు. అధికార 
దండములతో, కర్రలతో వారు ఈ బావి 
తవ్వారు. అరణ్యంలో ఇది ఒక కానుక.” 


“మత్తానో అని పిలువబడే ఈ బావి దగ్గర ప్రజలు 
ఉన్నారు. !అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయే 
లుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు 
నుండి బామోతుకు ప్రయాణం చేసారు. బామోతు 
నుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం 
చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్తా శిఖరం 
కనబడుతుంది. 


సీహోను, ఓగు 

?!అమోరీ ప్రజల రాజు సీహోను దగ్గరకు ఇశ్రా 
యేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపారు. వారు 
ఆ రాజుతో 22*మమ్మల్ని నీ దేశంలోనుండి ప్రయాణం 
చేయనివ్వు. మేము పొలాల్గోనుంచి గాని, ద్రాక్షా తోట 
ల్లోనుంచిగాని నడువము. నీ బావుల్లోనుంచి నీళ్లు 
తాగము. రాజ మార్గంలోనే మేము నడుస్తాము. నీ 
దేశం దాటి వెళ్లేంతవరకు మేము ఆ మార్గంలోనే 

ఉంటాము” అని చెప్పారు. 
2ోఅయితే సీహోను రాజు ఇశ్రాయేలు ప్రజలను 
తన రాజ్యుంలోనుండి ప్రయాణం చేయనియ్యలేదు. 
రాజు తన సై న్యాన్ని సమకూర్చుకొని అరణ్యంలోకి 
నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలమిదికి అతడు వెళ్తూ 
ఉన్నాడు. యాహజు అనే చోట ఆ రాజు సైన్యం 

ఇ శైలులు ప్రజల మీద యుద్ధం చేసారు. 

24క్తాన్సీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజును చంపారు. 
అప్పుడు అర్నోను లోయ మొదలుకొని యబ్బోకు 
'ప్రాంతంవరకు అతని దేశాన్ని వారు స్వాధీనం చేసు 
కొన్నారు. అమ్మోనీ ప్రజల సరిహద్దు వరకు ఇశ్రాయేలు 
ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజలు 





మత్తాన అనగా అరణ్యంలో కానుక. 


సంఖ్యాకాండము 21:15-34 


ఆ సరిహద్దును చాల గట్టిగా కాపాడు తున్నందుచేత 
వారు అంతకంటె ఎక్కువ భూమిని స్వాధీనం చేసు 
కోలేదు. అమోరీయుల ఈ పట్టణాలన్నింటినీ ఇశ్రా 
యేలీయులు స్వాధీనం చేసికొని, అమోరీయుల పట్టు 
ణాలన్నింటిలో హెష్బోను, దాని చుట్టు పక్కల ఉన్న 
చిన్న చిన్న పట్టణాలన్నింటిలోను వారు నివసించటం 
మొదలు పెట్టారు. సీహోను రాజు నివసించిన 
పట్టణం హెష్పోను. గతంలో మోయాబు రాజును 

వాను ఓడించాడు. అందువల్ల అర్నోను లోయ 
వరకు మోయాబు దేశాన్ని సీహోను రాజు స్వాధీనం 
చేసుకొన్నాడు. 

27 అందుకే గాయకులు ఇలా పాడతారు: 


హై హెమ్బోనూ, స నిర్మాణం మళ్లీ జరగాలి. 
సీహోను పట్టణం మళ్లీ కట్టబడును గాక! 

28 'హెష్క్బోనులో అగ్ని రగులుకొంది. ఆ అగ్ని 

నాను పట్టణంలో రగులుకొంది. ఆర్‌, 
మోయాబులను అగ్ని నాశనం చేసింది. 
అర్నోను ఉన్నత స్థలాల కొండలను అది కాల్చే 
సింది. 

29 ఓ మోయాబూ, అది నీకు కీడు.కెమోషు 
(ప్రజలు నాశనం చేయబడ్డారు. అతని కుమా 
రులు పారిపోయారు. అమోరీ ప్రజల రాజైన 
సీహోను చేత అతని కుమార్తెలు బందీలు 
చేయబడ్డారు. 

30 అయితే మేము ఆ అమోరీలను ఓడించాము. 
హెష్బోను నుండి దీబోను వరకు నషీమునుండి 
మేదెబా దగ్గరి నెొఫహువరకు వారి పట్టణాలను 
మేము నాశనం చేసాం.” 


కనుక ఇశ్రాయేలు (ప్రజలు అమోరీ ప్రజల 
దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు. 

ౌయాజెరు పట్టణాన్ని చూచి రమ్మని మోషే 
కొందరు మనుష్యుల్ని పంపించాడు. మోషే ఇలా చేసిన 
తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని స్వాధీనం 
చేసుకున్నారు. దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న 
పట్టణాలను కూడ వారు స్వాధీనం చేసుకున్నారు. 
అక్కడ నివసిస్తున్న అమోరీ ప్రజలు పారిపాయేట 
ట్టుగా ఇశ్రాయేలు ప్రజలు వారిని తరిమివేసారు. 

3 అప్పుడు ఇశ్రాయేలు (ప్రజలు బాషాను దారిన 
ప్రయాణం చేసారు. బాషాను రాజైన ఓగు తన 
సైన్యాన్ని సిద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజల ల మీదికి వెళ్లాడు. 
ఎద్రేయి తన చోట అతడు వారితో యుద్ధం చేసాడు. 

3*అయితే యెహోవా, “ఆ రాజును గారి భయ 
పడవద్దు. మీరు అతన్ని ఓడించునట్లు నేను చేస్తాను. 
మొత్తం అతని సై న్యాన్ని, దేశాన్ని కూడ మీరు స్వాధీనం 
చేసుకొంటారు. అమోరీ ప్రజల రాజైన హెష్పోనులో 


సంఖ్యాకాండము 21:35-22:20 


నివసించిన సీహోనుకు చేసినష్టే ఇతనికి కూడ 
చేయండి” అని మోషేతో చెప్పాడు. 

సోకనుక ఓగును, అతని సై న్యాన్ని ఇశ్రాయేలు 
(ప్రజలు ఓడించేసారు. అతన్ని, అతని కుమారులను, 
అతని సైన్యం అంతటినీ వారు చంపారు. అప్పుడు 
అతని దేశం అంతా ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం 
చేసుకున్నారు. 


బిలాము - మోయాబు రాజు 
22 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు 
మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు 
ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు 
కట్టు5 "నిరి. 

*్వో శాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన 
వాటన్నిటినీ సిప్పోరు కుమారుడై న బాలాకు చూసాడు. 
ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, 
మోయాబు రాజైన భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజ 
లంటే మోయాబువాళ్లు భయపడ్డారు. 

“మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా 
తినివేసినట్టు ఈ గప్ప ప్రజా సమూహం మన చుట్టు 
ఉన్న మొత్తం నాశనం చేసేస్తుందొ అని మిద్యాను 
నాయకులతో చెప్పాడు. 

అప్పట్లో సీప్పోరు కుమారుడై న బాలాకు 
మోయాబు రాజు. *బెయోరు కుమారుడు బిలామును 
పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. 
బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట 
ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు: 
“ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. 
దేశం అంతా కమ్మే సేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు 
నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. “వీళ్లను ఎదు 
ర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. 
అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు 
నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి 
తరిమివేయగలను. నీకు గొప్పకశక్తి ఉందని నాకు 
తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు 
జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు 
జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. 
అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి 
వేయగలను.” 

"మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లి 
పోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. 
అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు 
తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు 
అతనికి చెప్పారు. 

బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. 
నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు ఇచ్చే 
జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. 


178 


అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి 
వారితో ఉండిపోయారు. 

౨దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న 
ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు. “బిలాము 
దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు 
కుమారుడునై న బాలాకు నాకు ఒక కబురు చెప్పమని 
వారిని పంపాడు. !!ఆ సందేశం ఇది: ఈజబిప్ట్రనుండి 
ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి 
అంతా నిండిపాయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి 
వీత్తను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం 
చేసి నా దేశంనుండి వెళ్లగొట్టి గలుగుతానేమో.” 

“అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజ 
లను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని 
బిలాముతో చెప్పాడు. 

“మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశా 
నికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్త 
నివ్వడు” అన్నాడు. 

'*కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు 
దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి 
బిలాము నిరాకరించాడు” అని చెప్పారు. 

సోకనుక బాలాకు మరికొందరు నాయకులను 
బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే 
ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. 
మొదటిసారి అతడు పంపిన వారికంకొ వీరు ప్రముఖ 
నాయకులు. వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: 
“సిప్పోరు కుమారుడై న బాలాకు నీతోఇలా చెప్ప 
మన్నాడు. దయచేసి వు రాకుండా ఏదీ నిన్ను అడ్డు 
పెట్టనియ్యకు. "నేను అడిగిన దాన్ని నీవు చేస్తే 
నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా 
పక్షంగా ఈ ప్రజలను శపించు.” 

కోకానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబి 
చ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహో 
వాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు 
వ్యతింకంగా ననమి చయలను. నను చెయ్యచ్చు 
అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైన 
దెనా గ్‌ ప్పదెనా ననమి చయలను. బాలాకు రాజు 
అందమెన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి 
నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా 
నేనేమి చేయను. అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే 
మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి 
యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసు 
కొంటాను.” 

2?ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, 
“ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని 
అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో 
వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా 
మాత్రమే చేయాలి” అని చెప్పాడు. 











179 


బిలాము, అతని గాడిద 
?!మురునాడు ఉదయాన్నే బిలాము లేచి తన 
గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు 
నాయకులతో వెళ్లాడు. బిలాము తన గాడిద మీద 
వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో 


సంఖ్యాకాండము 22:21-23:2 


యెహోవా దూత బిలామును అడిగాడు:“నీవు 
నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు 
నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే 
సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను. గాడిద 
నన్ను చూచి మూడు సార్టు నా నుండి పక్కకు తప్పు 





ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికి 
కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో 
బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును 
ఆపుజేయబోతున్నాడు. 

23 దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము 
గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. 
కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెల్లింది. 
బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత 
అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. 


కొంది. ఆ గాడిద కనుక తప్పుకొని ఉండకపోతే నిన్ను 
చంపేసి ఉండేవాడ్ని. కానీ నీ గాడిదను నేను చంపేవాడి న్‌ 
కాదు.” 

అప్పుడు బిలాము: “నేను పాపం చేసాను. దారి 
మీద నీవు నిలబడ్డావని నేనెరగను. నేను చేస్తోంది తప్పు 
అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని 
యెహోవా దూతతో చెప్పాడు. 

సోలేదు! ఈ మనుష్యులతో, నీవు వెళ్లవచ్చు. 
అయితే జాగ్రత్తగా ఉండు. నీవు చెప్పాలని నేను నీతో 





అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు 
దాన్ని బలవంతం చేసాడు. 

తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా 
దూత నిలబడ్డాడు. ఇది రెండు దాక్ష తోటల మధ్య 
ఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి మళ్లీ 
ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత 
ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. 
కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము 
తన గాడిదను మళ్లీ కొట్టాడు. 

తర్వాత యెహోవా దూత మరో చోట నిలబ 
డ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు 
తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద 
కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది. 
యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక 
బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు 
ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత 
అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు. 

25 అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్టాడేటట్టు 
చేసాడు. ఆ గాడిద, “నీవు నా మీద ఎందుకు కోపగించు 
కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను 
మూడుసార్డు కొట్టావు” అంది బిలాముతో. 

2౫“నన్ను ఒక వె(ర్రివాడిలా చేసావు నీవు. నా చేతి 
లోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను 
నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో. 

30 అయితే ఆ గాడిద “ఎన్నెన్నో సంవత్సరాలుగా 
నీవు స్వారీ చేస్తున్న నీ సాంత గాడిదను నేను. ఇంతకు 
ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు 
తెలును” అంది బిలాముతో. 

“అది నిజమే” బిలాము అన్నాడు. 

అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను 
బిలాము చూడగలిగేటట్టు చేసెను యెహోవా. ఆ 
దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు 
బిలాము నేలమీద సాష్ట్రాంగపడ్డాడు. 


చెప్పేమాటలే నీవు చెప్పాల” అన్నాడు బిలాముతో 
యెహోవా దూత. కనుక బాలాకు పంపిన మనుష్యు 
లతో బిలాము వెళ్ళాడు. 

బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడు. కనుక 
అర్నోను సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం 
దగ్గర అతకణ్ణి కలుసుకొనేందుకు బాలాకు వెళ్లాడు. ఇది 
అతని దేశపు పాలిమేర. *”బాలాకు బిలామును చూడ 
గానే “నీవు రావాలని ఇది చాలా చాలా ముఖ్యమయిందని 
ఇంతకు ముందే నీతో చెప్పాను. నీవు నా దగ్గరకు 
ఎందుకు రాలేదు? నేను నీకు ఇప్పుడు ఏమీ చెల్తించ 
లేకపోవచ్చును” అన్నాడు బిలాముతో. 

ఎక అయితే బిలాము: “ఇప్పుడు నేను నీ దగ్గరకు 
వచ్చాను. కానీ నీవు అడిగింది మాత్రం నేను చేయలేక 
పోవచ్చు. చెప్పమని యెహోవా దేవుడు నాకు చెప్పిన 
సంగతులు మాత్రమే నేను చెప్పగలను,” అని జవా 
బిచ్చాడు. 

సోఅప్పుడు బిలాము బాలాకుతోకూడ కిర్యాత్‌ 
హుచ్చోతుకు వెళ్లాడు. “బాలాకు తన బలి అర్పణగా 
కొన్ని ఎడ్లను, గౌంరైలను వధించాడు. ఆ మాంసం 
కొంత బిలాముకు, మరికొంత అతనితో ఉన్న నాయ 
కులకు అతడు ఇచ్చాడు. 

ఆ మర్చాటి ఉదయం బాలాకు బావూతు 
బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ 
పట్టణం నుండి వారు ఇశ్రాయేలు (ప్రజలు వేసుకొన్న 


గుడారాలను కొంత చూడగలరు. 

నే బిలాము, “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. 
నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధం 

చేయండి” అని చెప్పాడు. 2ల్చిల్రాము అడిగినట్టే బాలాకు 

దీన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో 

బలిపీఠం మీద ఒక్కో పాొళ్లేలును, ఒక్కో ఎద్దును 

(స లు 
వధించారు. 


బిలాము మొదటి ప్రవచనం 


సంఖ్యాకాండము 23:3-23 


అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. 
నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా 
నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు 
చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు 
బిలాము మరో ఉన్నత స్థ సలానికి వెళ్లిపోయాడు. 

“అక్కడ దేవుడు బిలోము దగ్గరకు వచ్చాడు. “ఏడు 
బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద 
ఒక్కో ఎద్దును ఒక్కొపాట్టేలును బలిగా నేను వధిం 
చాను అన్నాడు బిలాము. 

అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా 
అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని 
నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పం” 
అన్నాడు యిహూవా. 

కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. 
బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. 
మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు. 
"అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: 


తూర్పు కొండల్లో నుండి అరాము నుండి 
మోయాబు రాజై న బాలాకు నన్ను ఇక్కడకు 
తీసుకుచ్చాడు. చ్చి ఇశ్రాయేలు ప్రజలను 
శపించు! "వచ్చి నా పక్షంగా యాకోబును 
శపించు, వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!” 
అన్నాడు నాతో బాలాకు. 

8 దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు అందు 
చేత నేనుకూడ వారిని శపించలేను. ఆ ప్రజల 
విషయమై యె హూవా చెడ్డ విషయాలను చెప్ప 
లదు అందుచేత నెను అలా చయలను. 

' కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తు 
న్నాను. ఎత్తయిన కొండల నుండి నేను చూస్తు 
న్నాను. ఒంటరిగా బతుకుతున్న (ప్రజలను నేను 
చూస్తున్నాను, వాళ్లు మరో జనములో భాగం 
కారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించ 
గలరు. 

10 ఇనుక రేణువులకంకు ఎక్కువ ఉన్నారు 
యాకోబు (ప్రజలు. ఇశ్రాయేలు (ప్రజల్లో నాలు 
గోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లక్కించ 
లేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి 
ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా 
నన్ను మరణించనివ్వండి! 





"బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు 
చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను 
ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళను 
ఆశీర్వదించావు "అన్నాడు. 

"కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు 
చెప్పిన విషయాలు మాత్రమే అని జవాబిచ్చాడు. 


180 


“అప్పుడు, “అలాగె తే, నాతో మరో చోటికి రా. 
అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే 
అందర్నీ కాదు గాని కొందర్ని మాత్రం చూడగలవు. 
అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” 
అని అతనితో చెప్పాడు బాలాకు. “కనుక బాలాకు 
యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. 
ఇది పిస్తా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో 
బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు 
బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో 
పొట్టేలును బలిగా వధించాడు. 

కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. 
నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని 
బాలాకుతో చెప్పాడు. 

15కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, 
అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. 
అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు 
బాలాకుతో చెప్పమన్నాడు. కనుక బిలాము బాలాకు 
దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి 
ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు 
ఉన్నారు. 

అతడు రావటం చూచి, 
యెహోవా?” అన్నాడు బాలాకు. 


మి చెప్పాడు 


బిలాము రెండో ప్రవచనం 
15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: 


“బాలాకూ లేచి నా మాట విను. సిప్పోరు కుమా 
రుడా, బాలాకూ, నా మాట విను. 

19 దేవుడు మనిషికాడు, ఆయన అబద్ధం చెప్పడు. 
దేవుడు మానవ కుమారుడు కాడు, అయన 
నిర్గయాలు మారవు. ఏద్దెనా చేస్తానని 
యెహోవా చెబితే ఆయన అలా చేస్తాడు. 
యెహోవా ఒక వాగ్దానం చేస్తే ఆయన తన 
వాగ్దానం (ప్రకారం చేస్తాడు. 

20 ఆఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు 
ఆజ్ఞాపించాడు. యెహోవా వారిని ఆశీర్వదిం 
చాడు కనుక నేను దాన్ని మార్చలేను. 

21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడ 
లేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి 
కనబడలేదు. యెహోవా వారి దేవుడు, ఆయన 
వారితో ఉనా డు. మహారాజు వారితో ఉనా నడు. 

22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసు 
కొచ్చాడు. అడవి ఎద్దుల్లా వారు బలంగా 
ఉన్నారు. 

౫ యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు. 
ఇశ్రాయేలు (వ్రజలకు ఎదురు వొళ్లగల 
మంత్రమూ ఏదీ లేదు." దేవుడు చేసిన మహా 


181 


కార్యాలను చూడండి అని యాకోబును గూర్చి, 
ఇశ్రాయేలు (ప్రజలను గూర్చి మనుష్యులు 
అంటారు. 

24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు. 
సింహంలా వారు పోరాడతారు. ఆ సింహం తన 
శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసు 
కోదు. తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం 
తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.” 

2 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని 
నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు 
అడుగలేదు” అన్నాడు బిలాముతో. 

26బ్రిల్రాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు 
మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” 
అని జవాబిచ్చాడు. 

2అప్పుడు బాలాకు, “అలాగ తే నాతో మరో బలి 
పీఠం దగ్గరకు రా. ఒకవేళ అక్కడ. దేవుడు సంతోషించి, 
అక్కడనుండి ఆ ప్రజలను శపించనిస్తాడేమో” అని 
బిలాముతో చెప్పాడు. 

%౫ోకనుక బాలాకు పీయోరు కొండకు బిలామును 
తీసుకుని వెళ్లాడు. ఈ కొండ నుండి అరణ్యాన్ని 
చూడవచ్చు. 

బోఇక్కడ ఏడు బలిపీఠాలు నిర్మించు. తర్వాత 
బరికోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్సను సిద్ధం చేయి” 
అన్నాడు బిలాము. "బిలాము అడిగినట్టు బాలాకు 
చేసాడు. (ప్రతి బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో 
పొట్టేలును బాలాకు బలిగా వధించాడు. 


బిలాము మూడో ప్రవచనం 

24 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే 

కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక 
ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని 
బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు 
తిరిగి అరణ్యం చూసాడు. *బిలాము అరణ్యాన్ని చూచి, 
అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, 
వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. 
అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా బిలాము 
ఈ విషయాలు చెప్పాడు: 


“బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతు 
న్నాడు. నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక 
ఈ మాటలు పలుకుతున్నాను. 

* నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ 
మాటలు చెబుతున్నాను. నేను చూడాలని ఆ 
సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ 
గలుగుతున్నాను. నేను సాగిలపడి తేటగా చూసి 
నవాటిని చెబుతున్నాను. 


సంఖ్యాకాండము 23:24-24:14 


౨ “యాకోబు (ప్రజలారా, మీ గుడారాలు చాలా 
అందంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలారా, మీ 
నివాసాలు అందంగా ఉన్నాయి. 

6 భూమి మీద మీ గుడారాలు లోయల్లా పరచు 
కొన్నాయి. అవి నదీ తీరంలో తోటలా 
ఉన్నాయి. యెహోవా నాటిన అది చక్కటి 
సువాసనగల మొక్కలా ఉంది. అది నీళ్ల దగ్గర 
పెరిగే అందమైన చెట్లలా ఉంది. 

7 మీకు ఎల్లష ్పండూ తాగటానికి కావాల్సినంత నీరు 
ఉంటుంది. మీ ఆహారం పండించుకోవటానికి 
కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు. 
ఆ ప్రజల రాజు అగాగుకంలళు గెొప్పవాడుగా 
ఉంటాడు. వారి రాజ్యం చాలా గొప్పది అవు 
తుంది. 

“ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు 
తీసుకొచ్చాడు. వారు అడవి ఆవు అంతటి బలం 
గలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు. 
వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొెడ్తారు. 
వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి. 

9 “తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్దంగా వున్న 
సింహంలా ఇశ్రాయేలీయులున్నారు. వారు నిద్ర 
పోతున్న కొదమ సింహంలా ఉన్నారు. దానిని 
మేల్కొలి పేందుకు ఎవడికి ధైర్యం చాలదు. 
నిన్ను ఆశీర్వదించే వారు ఆశీర్వాదం పొందు 
తారు. నిన్ను ఎవరైనా శపిస్తే వారికి గొప్ప 
కష్టాలు వస్తాయి.” 


అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోప 
పడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి 
నా శత్రువులను శపించమని పిలిచాను. కానీ నీవు వాళ్లను 
ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్టు నీవు ఆశర్వ 
దించావు. 

ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని 
నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం 
పోగొట్టుకొనేటట్టు చేసాడు యె హోవా.” 

“2బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు 
మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడి 
గారు. కానీ వారితో నేను, “బాలాకు అతి సుందరమెన 
తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇవ్వవచ్చు 
గాక. నేను మాతం నన్ను చెప్పమని యెహోవా 
నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, 
నా అంతట నేనే ఏదీ చేయలేను. యెహోవా ఆజ్ఞా 
పించినట్టు నేను చేసి తీరాల్సిందే అన్నాను. ఈ సంగ 
తులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకం 
లేదా? 

“ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు 
వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక 








సంఖ్యాకాండము 24:15-25:11 


ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు 
ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.” 


బిలాము చివరి ప్రవచనాలు 
సో అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: 


“బెయెరు కుమారుడై న బిలాము మాటలు ఇవి. 
విషయాలను తేటగా చూడగలవాని మాటలు 
ఇవి. 

15 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని 
మాటలు ఇవి. మహ హోన్నతుడై న దేవుడు నాకు 
నేర్చినవాటిని నేను నేర్చుకున్నాను. నను 
చూడాలని సర్వశక్తుడై న దేవుడు కోరినవాటిని 
నేను చూసాను. నేను ఆయనకు సాగిల పడు 
తున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా 
చూడగలను. 

17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ 
ఇప్పుడే కాదు.ఆయన రాక నేను చూస్తున్నాను, 
కానీ అది త్వరలోనే జరగదు. యాకోబు వంశం 
నుండి ఒక నక్షత్రం వస్తుంది. ఇశ్రాయేలు నుండి 
ఒక కొత్త పాలకుడు వస్తాడు. ఆ పాలకుడు 
మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు. షేతు 
కుమారులందరి తలలు ఆ పాలకుడు చితక 
గొడ్డాడు. 

18 ఇశ్రాయేలీయులు బలము*గలవారవుతారు. అత 
నికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు 
దొరుకుతాయి. 

19) “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు 
వస్తాడు. పట్టణంలో ఇంకా బతికి ఉన్న వాళ్లను 
ఆ పాలకుడు నాశనం చేస్తాడు.” 

20) తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి 
ఈ మాటలు చెప్పాడు: “దేశాలన్నింటిలో అమా 
లేకు అతి బలంగలది. కానీ అమాలేకు కూడ 
నాశనం చేయబడుతుంది”! 

= తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ 
మాటలు చెప్పాడు: “మీ దేశం క్షేమంగా ఉందని 
మీ నమ్మకం. ఎత్తయిన కొండమీది పక్షి గూడులా 
అది కాపాడ బడుతోందని మీ నమ్మకం. 

22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయ 
బడతారు. అష్షూరు మిమ్మల్ని బంటీలుగా 
చేస్తుంది.” 

23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు: 
“దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తీ బతకలేడు. 

24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి. ఆ ఓడలు 
అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి. అయితే 





శేయీరు ఎదోముకి మరో పేరు. 


182 


తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ 

బడతాయి.” 

2 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి 
తిరిగి వెళ్లి పోయాడు. 


పెయోరు దగ్గర ఇశ్రాయేలు 

౧౨ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా షిత్తీము దగ్గరే 

నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో పురు 
షులు మోయాబీ స్రీలతో లై లెంగిక పాపం చేయటం 
మొదలు పెట్టారు. 23మూయాచీ స్రీలు వారి నకిలీ 
దేవుళ్లకు బలులు అర్చించేటప్పుడు వచ్చి సహాయం 
చేయుమని ఆ వురుషులను ఆహ్వానించారు. 
యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ 
భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు 
సెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు 
పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం 
వచ్చింది. 

"ఈ ప్రజల నాయకులందర్నీ పిలువు. ప్రజలంతా 
చూసేటట్టు వారిని చంపు. వారి శరీరాల్ని యెహోవా 
ఎదుట పడవేయి. అప్పుడు ఇగ్రాయేలు ప్రజలమీద 
యెహోవా కోపగించడు అని మోషేతో యెహోవా 
చెప్పాడు. 

ఇ శాయేలీయుల న్యాయమూర్తులతో “పెయో 
రులో నకిలీ దేవుడైన బయలును కొలిచేందుకు 
ప్రజలను నడిపించిన మీ వంశపు నాయకులను ఒక్కొ 
క్కరిని మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు వారిని 
చంపేయాలి” అని మోషే చెప్పాడు. 

6ఆ సమయంలో మోషే మరియు ఇశ్రాయేలు 
పెద్దలూ అంతా సన్నిధి గుడార ద్వారం దగ్గర చేరారు. 
ఇశ్రాయేలు మగవాడొకడు ఒక మిద్యానీ (స్త్రీని తన 
ఇంటికి, తన కుటుంబం దగ్గరకు తీసుకొనివచ్చాడు. 
మోషే మరియు పెద్దలూ అందరూ చూసేటట్టుగా 
వాడు ఇలా చేసాడు. మోషే ఆ పెద్దలూ చాల విచార 
పడ్డారు. "అహరోను కుమారుడై న ఎలీయాజరు కుమా 
రుడు ఫీనహసు యాజకుడు ఇది చూసాడు. కనుక 
అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు. 

శీఇ శ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి 
అతడు వెళ్ళాడు. ఆ ఇశ్రాయేలు వానిని మిద్యానీ సస్త్రీనీ 
ఈలకుతో అతడు చంపేసాడు. ఆ ఈళుతో అతడు 
వారిద్దరి శరీరాలూ పొడిచినాడు. ఆ సందర ంలో ఇశ్రా 
యేలు (ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్ల 
ద్దర్నీ ఫినెహసు చంపగానే ఆ రోగం ఆగిపోయింది. 
౪ ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు. 

10మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 1“యాజ 
కుడు అహరోను కుమారుడై న ఎలీయాజరు కుమా 
రుడు ఫీనెహసు ఇశ్రాయేలు ప్రజలను నా కోపం నుండి 
రక్షించాడు. నన్ను సంతోష పెట్టేందుకు అతడు ఎంతో 


183 


కష్టపడి ప్రయత్నించాడు. అతడు నాలాగే ఉన్నాడు. 
ప్రజల మధ్య నా మర్యాద కాపాడటానికి అతడు 
ప్రయత్నం చేసాడు. అందుచేత నేను అనుకొన్న 
ప్రకారం ప్రజలను చంపను. "కనుక నేను ఫీనెహసుతో 
ఒక శాంతి ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పండి. 
“అతడు, అతని తర్వాత జీవించే అతని కుటుంబీకులు 
అందరికీ ఒక ఒడంబడిక ఉంటుంది. వారు ఎప్పటికీ 
యాజకులే. ఎందుచేతనంటే అతడు తన దేవుడి 
మర్యాద కాపాడటానికి ఎంతో కష్టపడి ప్రయత్నిం 
చాడు. అతడు చేసినది ఇశ్రాయేలు ప్రజల తప్పులకు 
ప్రాయశ్చిత్తం చేసింది.” 

“మిద్యానీ (స్త్రీతో బాటు చంపబడ్డ ఇశ్రాయేలు 
మగవాడు, సాలు కుమారుడై న జిమీ. షిమ్యోను 
వంశంలో ఒక కుటుంబానికి అతడు నాయకుడు. 
'5చంపబడిన మిద్యానీ (స్తీ పేరు కొజ్బీ. ఆమె షూరు 
కూమార్తె. షూరు మిద్యానీ (ప్రజల్లో నాయకుడు. 
అతడు తన వంశానికి పెద్ద. 

16వ్రూడ్నేతో యెహోవా ఇలా చెప్పాడు: 
గోమిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను 
చంపేయాలి. 'ఇప్పటికే వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా 
చేసుకున్నారు. మీరు పెయోరు నకిలీ దేవుడిని కొరి 
చేటట్టుగా వాళ్లు మిమ్మల్ని మోసం చేసారు. మిద్యానీ 
నాయకుని కుమార్తె కొజ్బీని మీ వాడొకడు దాదాపు 
వివాహం చేసుకున్నంత పని చేసారు వారు. అదే ఇశ్రా 
యేలు ప్రజలకు రోగం వచ్చినప్పుడు చంపబడ్డ స్త్రీకి 
పెయోరులో ప్రజలు బయలు నకిలీ దేవుణ్ణి కొలిచిన 
కారణంగానే ఆ రోగం వచ్చినది.” 

2 6 ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను 
కుమారుడు pe న ఎలీయాజరుతో 
హోవా మాట్లాడాడు: ఇ శాయేలు ప్రజలందరినీ 
Sn ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్స 
రాలు, అంతకంటె ఎక్కువ వయసు ఉన్న పురుషులం 
దరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సై సైన్యంలో పని 
చేయటానికి సమర్ధులు” అని ఆయన చెప్పాడు. 
ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు 
నివాసం చేస్తున్నారు. ఇది "యెరికోకు ఎదురుగా 
యోర్డాను నది దగ్గర ఉంది. కనుక మోషే యాజ 
కుడైన ఎలీయాజరు ప్రజలతో మాట్లాడారు. వారు 
40 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన | 
మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా 
ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.” ఈజిప్టు నుండి బయటకు 
వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది: రూబేను 
సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద 
కుమారుడు రూబేను. వంశాలు: 


హనోకు - హనోకీల వంశం పల్టు పల్టువారి 
వంశం 


సంఖ్యాకాండము 25:12-26:22 


6 హెస్రోను హెస్రోనీల వంశం కర్మి కర్మీల 
వంశం 


"రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43. 
730 మంది పురుషులు. 

కీపల్లు కుమారుడు ఏలీయాబు. *నెమూయేలు, 
దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమా 
రులు. మోషే అహరోనులకు ఎదురు తిరిగిన నాయ 
కులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. 
యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు 
కోరహును వెంబడించారు. అప్పుడే భూమి తెరచు 
కొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివే 
సింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది 
పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చ 
రిక, గుర్తు. 11 అయితే కోరహు కుటుంబంలోని ఇత 
రులు మరణించలేదు. 

“2పిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి: 


సమూయేలు-నమూయేలీ వంశం యామీను- 
యామీనీల వంశం యాకీనూయాకీనీల వంశం 


13 జెరహూజెరహీల వంశం షావూలుూవూలీ వంశం 


“షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు 
మొత్తం 22,200 మంది. 


15 గాదు సంతతిలోని వంశాలు ఇవి: 
సెపోను - సెపోనీల వంశం హగ్గి - హగ్గీల 
వంశం షూనీ - షూనీల వంశం 

16 జని - ఓజనీల వంశం ఏరీ - ఏరీల వంశం 

7 అరోది - అరోదీల వంశం అరేరి - అరేలీల 
వంశం 


16 అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 
40,500 మంది పురుషులు. 


920 దా సంతతిలోని వంశాలు ఇవి: 


చేలా - షేలావారి వంశం పెరెసూ పెరెసీల 
వంశం జెరహు - జెరహీల వంశం (యూదా 
కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు 
కనానులో చనిపోయారు.) 

'పెరెసు వంశాలు ఇవి: 

హెస్రోను - 'హెస్రోనీల వంశం హములు - 
హములీల వంశం 

22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల 
సంఖ్య మొత్తం 76,500. 


21 


సంఖ్యాకాండము 26:23-54 


ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోలా 
తోలాలీ వారి వంశం 


పువ్వా - పువ్వీల వంశం 
* యాషుబు - యాషుబీల వంశం షిమోను 
షిమోనీల వంశం 


బశ్ళాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల 
సంఖ్య మొత్తం 64,300. 
2 జెబూలూను సంతతిలోని వంశాలు: 


సెరెదు - సెరెదీల వంశం ఏలోనూ ఏలోనీల 
వంశం యహలేలు - యహలేల వంశం 


27జాబూలూను నంతతిలోని వంశాలు అవి. 
పురుషుల సంఖ్య మొత్తం 60,500. 

యోసేపు ఇద్దరు కుమారులు మనష్టే ఎఫ్రా 
యిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో 
కూడిన ఒక్కో సంతతి అయ్యారు. మన్నే సంతతి 
ఏవనగా: 


మాకీరు - మాకీరువారి వంశం (మాకీరు గిలా 
దుకు తండ్రి) గిలాదు - గిలాదీల వంశం 

30 గిలాదు వంశాలు: ఈజరు - ఈజరీల వంశం 
హెలెకు - హెలెకీవారి వంశం 


3 


అశీయేలు- అశీయేలీల వంశం షెకెము - 

షెకెమీల వంశం 

32 మిద - షెమిదీల వంశం హెపెరు - హెపెరీల 
వంశం 

33 "హైపెరు కుమారుడు సెలోపెహదు. కానీ 

అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. 

అతని కుమార్తెల పేర్దు మహల, నోయా, హెర్స 


మిల్కా తిర్ఫా. 


అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల 
సంఖ్య మొత్తం 52,700 
ఫోఎ ఫాయిము సంతతిలోని వంశాలు ఏవనగా: 


షుతల - షుతలీల వంశం బేకరు - బేకరీల 
వంశం తహను - తహనీల వంశం 

36 పుతలహు వంశం వాడు ఏరాను. అతని వంశ 
ఏరానీల వంశం 


ఎ ఫాయిము సంతతిలోని వంశాలు అవి. పురు 
షుల సంఖ్య మొత్తం 32500 యోసేపు సంతతికి 
చెందిన మొత్తం మనుష్యులు వారే. 


184 


వక బెన్యామీను సంతతిలోని వంశాలు: 


బెలా - బెలాలీ వంశం అషెలు - అష్పెలీ 
వంశం అహీరం - అహీరమీయీల వంశం 

39 పపం - షుపామీల వంశం హుపం - హుపామీల 
వంశం 

40 బెలా వంశాలు ఏవనగా: ఆర్టు - ఆర్టీల వంశం 
నయమాను - నయమానీల వంశం 


“బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. 
పురుషుల సంఖ్య మొత్తం 45.600 
*2 దాను సంతతిలోని వంశాలు: 


షూషాము - షూషామీల వంశం. అది దాను 
సంతతిలోని కుటుంబం. 


శెపషూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు 
ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64400 
“ఆపేరు సంతతిలోని వంశాలు: 


ఇమ్నా - ఇమ్నా వారి వంశం ఇప్పి - ఇష్వీల 
వంశం బెరీయ - బెరీయాల వంశం 

౫ దెరీయా వంశాలు: హెబెరు - హెబెరీల వంశం 
మర్కీయేలు - మర్కీయేలీల వంశం. 


46 (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.) 
“ఆపేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య 
మొత్తం 53,400 

48న హ్టాఠీ సంతతిలోని వంశాలు: 


యహసియేలు - యహసియేలీల వంశం గూని 
- గూనీల వంశం 

* యెసెరు - యెసెరీల వంశం పిళ్లేము - షిల్లేమీల 
వంశం. 


50నఫ్టాఖీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల 
సంఖ్య మొత్తం 45.400 

కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 
601.730 

నొయెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రతి 
వంశానికీ దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం 
చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత 
భూమి (ప్రతి వంశానికీ లభిస్తుంది. పెద్ద వంశానికి 
ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ 
భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన 
దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే 
భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత 


185 


ఉంటుంది. "ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. 
ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది. 
సర పజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా 
ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ 
అందివ్వబడుతుంది.” 

57లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతి 
లోని వంశాలు ఇవి: 


గెర్లోను కా గెర్లోనీల వంశం కహాతు - కహాతీల 
వంశం మెరారి - మెరారిల వంశం 


58 ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలెే: 


లిబ్నీల వంశం హె బ్రోనీల వంశం మహ్హీల వంశం 
మూషీల వంశం కోరహీల వంశం 


అ(మాము కహాతు వంశం వాడు. అ[మాము భార్య 
పేరు యొకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. 
ఆమె ఈజిప్టులో పుట్టింది. అమాము, యొకెబెదులకు 
అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము 
అని ఒక కుమార్తె కూడ ఉంది. 

60వూద్రాబు, అబీహు, ఎలీయాజరు, ఈతామారు 
లకు తండ్రీ అహరోను. కానీ నాదాబు, అబీహు చని 
పోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణ 
చేసినందువల్ల వారు చనిపోయారు. 

లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 
23000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో 
వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహోవా 
వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు. 

6వ్వైప్కే యాజకుడై న ఎలీయాజరు ఈ ప్రజ 
అందరినీ లెక్క చేసారు. మోయాబు మైదానాల్లో వారు 
ఇశ్రాయేలు (ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో 
ఎదుట యోర్ణాను నది అవతల జరిగింది. *ోచాల 
కాలం కిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజ 
లందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్క 
పెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. వాసే 
మోయాబు మైదానాల్లో ' లెక్కపెట్టిన వారు వేరు, అంత 
కుముందు లెక్క పెట్టిన వారు వేరు. రోవారు అందరూ 
ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో 
యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా 
ఉన్నవాళ్లు యెపున్నె కుమారుడై న కాలేబు, నూను 
కుమారుడై న యెహోషువ మాత్రమే. 











సెలోపెహాదు కుమార్తెలు 


సంఖ్యాకాండము 26:55-27:14 


కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు 
ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హూగ్డా, 
మిల్కా, తిర్సా. సన్నిధి గుడారం దగ్గర సమావేశం 
అవుతోన్న మోషే, యాజకుడై న ఎలీయాజరు, 
పెద్దలు, (ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు 
స్త్రీలూ వెళ్లి సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు. ఈ 
ఐదుగురు * కూతుళ్లు ఈ విధంగా చెప్పారు: కే*మునం 
అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చని 
పోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు 
కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు 
తిరిగినవాడు.) మా తండిది సహజ మరణం. కానీ 
మా తండ్రికి కుమారులు లేరు. “అంటే మా తండ్రి 
పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం 
సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక 
ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా 
తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత 
ఇవ్వవలసినదిగా మేము మీకు మనవి చేస్తున్నాము.” 

కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే 
అడిగాడు. “అతనితో యెహోవా ఇలా అన్నాడు, 
గౌసెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. 
వాళ్లు వారి తండ్రీ సోదరులతో పాటు భూమిని 
పంచుకోవలసినదే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన 
భూమిని వారికి ఇవ్వవలెను. 

కోకనుక ఇశ్రాయేలు (ప్రజలకు, ఇలా చట్టం 
తయారు చేయి. “ఒకనికి కుమారులు లేకుండానే 
అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెకు 
ఇవ్వవలెను. అతనికి కుమార్తె లేకపోతే, అతని ఆస్తి 
అంతా అతని సోదరులకు ఇవ్వవలెను. !అతనికి సోద 
రులు లేకపోతే అతని ఆస్తీ అంతా అతని తండ్రీ సోద 
రులకు ఇవ్వవలెను. !*అతని తండ్రికి సోదరులు లేక 
పోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర 
బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు (ప్రజల్లో ఇది ఒక 
చట్టుంగా ఉండాలి. యెహోవాయే. ఈ ఆజ్ఞను 
మో షకు ఇస్తున్నాడు.” 


కొత్త నాయకుడుగా యెహోషువ 

'2 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
“ఆ కొండమీదికి ఎక్కుము. యొర్ణాను నదికి తూర్పున 
ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు 
నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు. 
(3నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను 
మరణించినష్టే నీవు మరణిస్తావు. *ేసీను అరణ్యంలో 
నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసు 
కొనుము. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయు 





27 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరు 
గిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమా 
రుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్టే యోసేపు 


లయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు 
నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది 
సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.) 


సంఖ్యాకాండము 27:15-28:18 


స్‌యెహోవాతో మోషే ఇలా అన్నాడు: ప్రజల 
ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, 
నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని 
మనవి చేస్తున్నాను. 

"క దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, 
కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసినదిగా 
నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు 
యెహోవా ప్రవలు కాపరి లేని గ్‌ొరెల్లా ఉండరు.” 

“కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 
“నూను కుమారుడై న యెహోషువ నాయకుడుగా 
ఉంటాడు. యి“ హూషువ ఆత్మను పొందినవాడు. అత 
డిని కొత్త నాయకునిగా చేయి. *పీోయాజకుడె న ఎలీ 
యాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని 
అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా 
నీవు చేయి. 

2 అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజ 
లకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబ 
డతారు. 

2=1ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా 
చేయాలంటే అతడు యాజకుడైన ్పతీయాజరు 
దగ్గరకు వెళతాడు. యహోవా జవాబు తెలుసుకె 
నేందుకు ఎలీయాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. 
అప్పుడు యెహోషువ, ప్రజలం దరూ దేవుడు చెప్పిన 
వాటీని చేస్తారు. “యుద్దానికి వెళ్లండి అని అతడు 
చెబితే వారు యుద్దానికి వెళ్తారు. ఒకవేళ “ఇంటికి 
వెళ్లండి అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.” 

22హూడచ్నే యెహోవాకు విధేయుడయ్యాడు. 
యాజకుడై న ఎలీయాజరు ముందు, ప్రజలందరి 
ఎదుట నిలబడమని యోహోషువాతో చెప్పాడు 
మోషే. చేఅప్పుడు అతడే కొత్త నాయకుడు అని 
చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. 
అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు. 





ప్రతిదిన అర్పణలు 

28 అప్పుడు యెహోవా మోషేతో మాల్టా 

డాడు. ఆయన ఇలా అన్నాడు: ఇ శాయేలు 
ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వవలెను. ప్రత్యేక కానుకలను 
సరైన సమయంలోనే నాకు ఇవ్వవలెనని వారితో 
చెప్పుము. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వా 
లని వారితో చచ్చు. ఆ దహనబలుల వాసన 
యెహోవాకు ఇష్టం. 3వారు యెహోవాకు ఇవ్వవల 
సీన దహనబలులు ఇవే. (ప్రతిరోజూ పుష్టిగల, ఒక 
సంవత్సరం వయసున్న రెండు మగ గొరఠె పిల్లలు. 
*ఒక గొర్రెపిల్ల ఉదయం, మరో గొ।ర్రెపిల్లను సాయం 
కాలమందు అర్చించాలి. మరియు ఒక పావు ఒలీవ 
నూనెతో కలుపబడ్డ రెండువావుల మంచి పిండి ధాన్యా 
ర్పణగా పెట్టాలి.” సీనాయి కొండ దగ్గర వారు ప్రతి 


186 


దినం అర్పణలు అర్చించటం మొదలుపెట్టారు. ఆ 
దహనబలి అర్బణల వాసన యె హూవాకు ఇష్టమయి 
నది. "దహనబలి అర్పణతో బాటు ప్రజలు పానార్పణ 
కూడ అర్చించాలి. ప్రతి గొంరె పిల్లతోబాటు వారు 
ముప్పావు (దాక్షారసం అర్చించాలి. పవిత్ర స్థలంలో 
బలిపీఠం మీద పానార్పణం పోయాలి. ఇది యెహో 
వాకు కానుక. *రెండో గొ(ర్రెపిల్లను సాయంకాలమందు 
అర్చించాలి. సరిగ్గా ఉదయార్చణలాగే దీనిని అర్చిం 
చాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. ఈ 
దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది.” 


సబ్బాతు అర్బణలు 
“విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం 
వయసుగల లోపంలేని రెండు గొరె పిల్లల్ని, తూమెడు 
పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ 
నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్చించాలి. 
10వ శాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి 
రోజూ ఇచ్చే అర్పణ పానార్పణం గాక ఇది అదనం.” 


నెలసరి సమావేశాలు 

"ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహన 
బలి మీరు యెహోవాకు అర్చించాలి. ఈ అర్పణ 
లోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక 
సంవత్సరపు గె(రైెపిల్లలు ఏడు. మరియు ఒలీవ 
నూనెతో కలుపబడిన తూమెడు మంచి పిండితో 
మూడు పదోవంతులను ధాన్యార్పణగా ప్రతి కోడె 
దూడతోబాటు అర్చించాలి. అలాగే, ఒలీవ నూనెతో 
కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును పొట్టేలు 
తోబాటు ధాన్యార్పణగా అర్చించాలి. ఏక, లీవ నూనెతో 
కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును ఒక్కో 
గొర్రైపిల్లతోబాటు ధాన్యార్పణగా అర్చించాలి. ఇది 
యెహోవాకు సువాసన ఇచ్చే దహనబలి. “ప్రతి కోడె 
దూడతోబాటు పడిన ర ద్రాక్షారసం. పొష్టేలుతోబాటు 
ఒక్క పడీ (దాక్షారసం, ప్రతి గొౌంరెపిల్లతో బాటు 
ముప్పావు [ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో 
నెలనెలా అర్పించాల్సిన దహనబలి. [ప్రతి రోజూ 
అర్చించే దహనబలి, పానార్పణంగాక ఒక మగ మేకను 
యెహోవాకు మీరు అర్చించాలి. ఆ మేక పాప పరి 
హారార్థ బరి. 


పస్కా పండుగ 
1రోవ్వైద్రటి నెల (నిసాను పదునాలుగవ రోజున 
పస్కా. "పులియని రొజ్టల పండుగ అదే నెల పది 
హేనో రోజున (ప్రారంభం అవుతుంది. ఆ పండుగ 
ఏడు రోజులపాటు ఉంటుంది. పొంగని రొబ్ణలు 
మాత్రమే మీరు తినవచ్చును. *ఈ పండుగ మొదటి 
రోజున మీరు ఒక (ప్రత్యేక సభజరపాలి. ఆ రోజు 


187 


మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు 
దహనబలులు అర్చించాలి. దహనబలులు రెండు కోడై 
దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని ఒక సంవ 
త్సరపు మగ గొరై పిల్లలు ఏడు. ఒక్కొక్క కోడె 
దూడతో తూములో మూడు పదివంతులును, పొట్టు 
లుతో రెండు పది వంతులును, ఒక్కో గొ(రైపిల్లతో, 
ఒక్కో పదోవంతు మంచి పిండి ఒలీవ నూనెతో కలిపి 
ధాన్యార్పణంగా పెట్టాలి. ఒక మగ మేకను కూడ 
మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థ 
బలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది. 
౫ పతి ఉదయం మీరు అర్చించే దహన బలి అర్పణ 
కాక ఈ అర్బణలు మీరు అర్పించాలి. 

24"అదే విధంగా ఏడు రోజులపాటు మీరు ఆహార 
అర్పణలు అర్చించాలి. ప్రతి రోజూ దానిని హూమంగా 
మీరు అర్చించాలి. ఈ అర్పణ యె హూవాకు ఇష్టమైన 
సువాసన. మీరు దహనబలిని, దాని పానార్పణను 
క్రమంగా అర్చించాలి. ఇవిగాక ఆహారం (ప్రజలకుమీరు 
అర్చించాలి. 

“అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు 
ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ 
పనీ చేయరు. 


వారాల పండుగ (పెంతెకొస్తు) 

2“ పథమ ఫలాల పండుగలో (వారాల పండుగ) 
కొత్త ధాన్యంలోనుంచి మీరు ధాన్యార్పణ యెహో 
వాకు ఇవ్వవలెను. ఆ సమయంలో కూడ మీరు ఒక 
(ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలి. ఆ రోజున మీరు ఏ 
పనీ చేయకూడదు. *2"మీరుదహన బలులు అర్చించాలి. 
ఆ బలి అర్పణలు యె హూవాకు ఇష్టమైన సువాసన. 
రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు 
మగ గారె పిల్లలు ఏడు మీరు అర్చించాలి. *ప్రతి 
కోడెదూడలోను, నూనెతో కలుపబడిన తూమెడు 
పిండిలో మూడు పదోవంతులు, (ప్రతి పాష్టేలుతో 
రెండు పదోవంతులు ఒక్కో గారె పిల్లతో ఒక్కో 
పదోవంతును మీరు అర్చించాలి. *మీ పాపాలకు 
ప్రాయశ్చిత్తంగా ఒక మగ మేకనుకూడా మీరు బలి 
ఇవ్వవలెను. "రోజువారీ దహనబలులు, ధాన్యార్స 
ణాలు గాక వీటిని మీరు అర్చించాలి. జంతువులు 
అంగహీనము కానివిగా ఉండేటట్టు తప్పక చూడాలి. 
పానార్పణం పరిశుభమయినదిగా ఉండారి. 


బూరల పండుగ 
౧౮ నెల మొదటి రోజున ఒక ప్రత్యేక 
సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ 
చేయకూడదు. అది బూర ఊదే రోజు. దహన బలు 
లను మీరు అర్చించాలి. ఆ బలి అర్బణలు యెహో 
వాకు ఇష్టమైన సువాననగా ఉంటాయి. ఒక కోడె 


సంఖ్యాకాండము 28:19-29:16 


దూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు 
ఏడు మగ గా(ెపిల్లలను మీరు అర్చించాలి. “కోడె 
దూడతో బాటు తూములో మూడు పదోవంతుల 
మంచి పిండి నూనెతో కలఠిపినది, పొష్టేలుకు రెండు 
పదోవంతులును, “ఏడు గొ(శైపిల్లల్లో ఒక్కోదానికి 
ఒక్కో పదోవంతును మీరు అర్చించాలి. మరియు 
పాపపరిహారార బలిగా ఒక మగ మేకను అర్చించండి. 
గనెలపొడుపు* బలులు, దాని ధాన్యార్పణం గాక 
బలులు అర్చించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యా 
ర్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల 
(ప్రకారం జరగాలి. అవి అగ్నిలో దహించబడాలి. అది 
యెహోవాకు ఇష్టమైన సువాసన. 


ప్రాయశ్చిత్త దినం 

"ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరు 
గుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. 
ఏ పనీ మీరు చేయకూడదు. దహన బలులు మీరు 
అర్చించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా 
ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము 
కాని ఒక సంవత్సరపు ఏడు మగ గారె పిల్లలను మీరు 
అర్చించాలి. ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండి 
తూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడ 
తోను, రెండు పదోవంతులు పోట్టేలుతోను, !0ఏడు 
గొడ పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు 
అర్చించాలి. ''ఒక పోతు మేకను కూడ పాపపరి హారార్థ 
బలిగా మీరు అర్చించాలి. (ప్రాయశ్చిత్త దినపు పాప 
పరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం 
బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం. 


పర్ణశాలల పండుగ 

2“ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ 
జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. 
ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజు 
లుగా మీరు జరుపుకోవాలి. దహన బలులు మీరు 
అర్చించాలి. అది యె హూవాకు ఇష్టమైన సువాసన. 
కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు 
గొర్రెపిల్లలు 14 మీరు అర్చించాలి. 

పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో 
నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు 
పదోవంతులు, రెండు పొష్టేళ్లలో ఒక్కోదానితో రెండు 
పదోవంతులు, పదునాలుగు గొ(రెపిల్లల్లో ఒక్కో 
దానితో ఒక్కో పదోవంతు మీరు అర్చించాలి. ఒక 
మగమేకనుకూడ మీరు అర్చించాలి. రోజువారీ బలి 
అర్పణ, దాని ధాన్యార్బణ , పానార్పణలకు ఇది 





నెలపొడుపు యూదుల నెలలో మొదటి దినం. ఇది 
ప్రత్యేక ఆరాధనా దినం. 


సంఖ్యాకాండము 29:17-30:10 


అదనం.1” ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 
2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు 
అర్చించాలి. ీకోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్ల 
లకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ 
కూడా మీరు అర్చించాలి. (9 పాపపరిహారార్థ బలిగా ఒక 
మగ మేకను కూడా మీరు అర్చించాలి. రోజువారీ బలి 
అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. 

ఎ క్య పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 
2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొ[ై 
పిల్లలు మీరు అర్చించాలి. *'కోడెదూడలకు, పొట్టేళ్లకు, 
గొరె పిల్లలకు సరైన లెక్క (ప్రకారం ధాన్యార్చణ, 
పానార్పణలు మీరు అర్చించాలి. పాపపరిహారార్థ 
బలిగా ఒక మగమేకను మీరు అర్చించాలి. రోజువా 
బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది 
అదనం. 

2వ” ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 
2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు 
మీరు అర్చించాలి. చోకోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్ల 
లకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు 
మీరు అర్చించాలి. ౫ పాపపరిహారార్థ బలిగా ఒక మేకను 
మీరు అర్చించాలి. (ప్రతిదినము బలి అర్పణ, దాని 
ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. 

26 ఈ పండుగ ఐదో రోజున 9 కోడె దూడలు, 
2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు 
మీరు అర్చించాలి. *”కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్ల 
లకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ,. పానార్పణ 
మీరు అరి! ్పంచాలి. * పాపపరిహారార్థ బలిగా ఒక మేకను 
మీరు అర్చించాలి. (ప్రతిదినము “బలి అర్పణ, దాని 
ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. 

29 ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 
పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గెరెపిల్లలు మీరు 
అర్చించాలి. *కోడెదూడలు, పొట్టేళ్లు, గొ[రెపిల్లలకు 
సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్వణం మీరు 
అరి ఏంచాలి. 3! పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు 
అర్చించాలి. ప్రతిదినము బీ దాని ధాన్యార్పణ, పానా 
ర్పణకు ఇది అదనం. 

32 ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 
పొట్టేళ్లు, 14 పుష్టిగల గొ [రై పిల్లలు మీరు అర్చించాలి. 
ఫోకోడె దూడలు, పొట్టేళ్లు. గొర్రెపిల్ల లకు సరైన లెక్క 
(ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్చించాలి. 
* పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్చించాలి. 
(ప్రతిదినం బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు 
ఇది అదనం. 

ఎవో ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక 
సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయ 
కూడదు. మీరు ఒక దహనబలి అర్చించాలి. అది 
హూమార్సణ. యె హూవాకు ఇష్టమైన సువాసన. ఒక 


188 


కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొ(రై పిల్లలు 
ఏడింటిని మీరు అర్చించాలి. ”కోడెదూడకు, పొట్టు 
లుకు, గొ(ర్రై పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యా 
ర్పణ, పానార్పణలు మీరు అర్చించాలి. *పాపపరి 
హారార్థ బలిగా మీరు ఒక మేకను అర్చించాలి. ప్రతి 
చెన్‌ ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. 

౫“ పత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను 
ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను 
మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహో 
వాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను 
కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమా 
ణాల్జో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అరిం 
చాలి.” 

“యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయోతన్నిం 
టిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు. 


ప్రత్యేక ప్రమాణాలు 
ఏట. వంశాల నాయకులతో మోషే 
మాట్లాడాడు. యహూవానుండి వచ్చిన ఈ 
ఆజ్ఞలనుగూర్చి మోషే వారితో చెప్పాడు. 

పోఒక వ్యక్తి దేవునితో ప్రత్యేక ప్రమాణం చేయాలని 
కోరినా, లేక దేవునికి ఏదైనా ప్రత్యేకంగా ఇస్తానని 
అతడు (మొక్కుక నినా, అతడు ఆ ప్రకారం చేయాలి. 
అయితే అతడు (ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి 
తీరాలి. 

“ఒక యువతి ఇంకా తన తండ్రీ ఇంట్లో నివసిస్తూ 
ఉండొచ్చు. యెహోవాకు (పంగా... ఏదో ఇస్తానని 
ఆ యువతి ప్రమాణం చేసి ఉండొచ్చు. 4౪ ప్రమాణం 
గూర్చి ఆమె తండ్రి విని, ఒప్పుకొంటే, ఆ యువతి 
ప్రమాణం ప్రకారం చేసి తీరాలి. అయితే ఆమె తండ్రి 
ఆ ప్రమాణం గూర్చి విని, ఒప్పుకొనకపోతే, అప్పుడు 
ఆ యువతి తన ప్రమాణానికి బాధ్యురాలు కాదు. 
ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె నెరవేర్చాల్సిన 
పనిలేదు. ఆమె తండ్రీ ఆమెను వారించాడు గనుక 
యహోవా ఆమెను క్షమిస్తాడు. 

రోొమరియు ఒకని “భార్య యెహోవాకు ఏదో ఇస్తా 
నని ఒక ప్రత్యేక ప్రమాణం చేసి ఉండొచ్చు. "భర్త ఆ 
ప్రమాణంగూర్చి విని, ఒప్పుకొంటే, ఆమె చేసిన 
ప్రమాణాన్ని ఆమె నెరవేర్చి తీరాలి. కానీ ఆ ప్రమాణం 
గూర్చి భర్త విని, ఒప్పుకొనకపోతే, ఆ భార్య తన 
ప్రమాణం ప్రకారం చేయనవసరం లేదు. ఆమె భర్త 
ప్రమాణాన్ని భంగం చేసి ఆమె చెప్పినట్టు ఆమెను 
చేయనివ్వలేదు. కనుక యెహూవా ఆమెను క్షమిస్తాడు. 

*ోఒక విధవ లేక విడువబడ్డ ఒక స్త్రీ ఒక ప్రత్యేక 
ప్రమాణం చేయవచ్చు. ఆమె అన్న (ప్రకారం తన 
(ప్రమాణాన్ని నెరవేర్చవలసిందే. !ఒక వివాహిత (స్త్రీ 
యెహోవాకు ఏదో ఇస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. 





189 


11ఆ ప్రమాణం గూర్చి ఆమె భర్త విని, ఆమె 
'మొక్కుబడిని చెల్టింపనిస్తే, ఆమె తన ప్రమాణం 
ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి. ఆమె ప్రమాణం 
(ప్రకారం సమస్తం చెల్లించాలి. కానీ ఆమె భర్త ఆ 
ప్రమాణం గూర్చి విని, ఆమె ప్రమాణం నిలుపు కొనేం 
దుకు నిరాకరిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం చేయ 
నక్కర్లేదు. ఆమె ఏమి ప్రమాణం చేసినా సరే ఫర్వాలేదు, 
ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేయవచ్చు. ఒకవేళ 
ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేస్తే యెహోవా 
ఆమెను క్షమిస్తాడు. ఒక వివాహిత స్తీ యెహోవాకు 
ఏదైనా ఇస్తానని ప్రమాణం చేయవచ్చు. లేక తనకు 
ఏదైనా పరిత్యజించు కొంటానని ప్రమాణం చేయ 
వచ్చు, లేక మరేదో ప్రత్యేక ప్రమాణాన్ని యెహె 
వాకు ఆమె చేసి ఉండొచ్చు. ఆ ప్రమాణాల్లో దేనినైనా 
భర్త భంగం చేయవచ్చును, లేదా ఆ ప్రమాణాలలో 
దేనినైనా ఆ భర్త ఆమెను నెరవేర్చనీయవచ్చును. భర్త 
ఏ విధంగా తన భార్యను ఆమె ప్రమాణాలను నెరవేర్చ 
నిస్తాడు? అతడు ప్రమాణాలను గూర్చి విని, వాటిని 
వారించకపోతే, అప్పుడు ఆ స్తీ, ఆమె చేసిన ప్రమాణా 
లను నెరవేర్చాలి. "కానీ భర్త ఆ ప్రమాణాలను గూర్చి 
విని, వాటిని వారిస్తే, అప్పుడు ఆమె ప్రమాణాలను 
ఉల్లంఘించినందుకు అతడు బాధ్యుడు.” 

“ర్వి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. ఒక 
పురుషుడు అతని భార్యను గూర్చి, ఒక తండి, ఇంకా 
చిన్నదిగా ఉండి తన తండి ఇంటనే ఉంటున్న 
కూతురును గూర్చిన ఆజ్ఞలు ఇవి. 


రపు ఇగ్రాయేలీయులు తిప్పికొట్టడం 
హూవా మోషేతో మాట్లాడాడు. ఆయన 

3 lL. ఇలా చెప్పాడు: పోమిద్యానీయుల విషయం 
తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం 
చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.” 

కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు 
వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని 
సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం 
తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు. 
ఇ శాయేలీయుల్లో ఒక్కోదాని నుండి 1,000 మందిని 
ఏర్పరచుకోండి. )ఇశ్రాయేలు వంశాలాన్నింటినుండి 
మొత్తం 12.000 మంది సైనికులు ఉంటారు.” 

6ఆ 12000 మందిని మోషే యుద్దానికి పంపిం 
చాడు. యాజకుడై న ఎలీయాజరు కుమారుడై న 
ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తు 
వుల్ని, కొమ్ములను, బూరలను ఎలీయాజరు తనతో 
తీసుకుని వెళ్లాడు. "యెహోవా ఆజ్ఞాపించినష్టే ఇశ్రా 
యేలు (ప్రజలు మిద్యానీయులతో పోరాడారు. మిద్యానీ 
మనుష్యులందరిని వారు చంపారు వారు చంపిన 
వారిలో మిద్యాను రాజులు అయిదుగురు, ఎవీ, రేకెము, 


సంఖ్యాకాండము 30:11-31:23 


సూరు, హోరు, రేబ ఉన్నారు. బెయోరు కొడుకై న 
బిలామునుకూడ వారు ఖడ్గంతో చంపారు. 

ఇ శాయేలు ప్రజలు మిద్యానీ స్త్రీలను, పిల్లలను 

బందీలుగా పట్టుకొన్నారు. వారి గొ(రైలను, పశువు 

లను, ah వాటిని అన్నింటినీ వారు తీసు 
కున్నారు. ! అప్పుడు వారి (గ్రామాలు, పట్టుణాలన్నిం 
టినీ వారు కాల్చివెసారు. ''మనుష్యులందరినీ, జంతువు 
అన్నింటినీ వారు తీసుకుని మోషే, యాజకుడైన 
ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసు 
కుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయే 
లీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. 
మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీ 
యులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట 
యొర్దాను నదికి తూర్పున ఉంది. అప్పుడు ఆ 
సైనికులను ఎదుర్కొనేందుకు మోషే యాజకుడైన 
వఖీయాజరు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారంనుండి 
బయటకు వెళ్లారు. 

tims సై న్యాధిపతుల మీద మోషేకి చాల కోపం 
వచ్చింది. యుద్ధంనుండి తిరిగి వచ్చిన శతాధిపతుల 
మీద, సహస్రాధిపతులమీద అతనికి కోపం వచ్చింది. 
కీమో వారితో అన్నాడు, “ఆ స్త్రీలను మీరెందుకు 
బ్రతకనిచ్చారు? ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు 
తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. 
అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు 
దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా 
ప్రజలకు మళ్లీ వస్తుంది. 'ఇప్పుడు మిద్యానీ బాలురను 
అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన 
ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం 
ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి. 
సీఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధం 
లేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును. తర్వాత, 
ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసా 
నికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని 
ముట్టినాసరే నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో 
రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం 
చేసుకోవాలి. ఏడో రోజున మళ్లీ మీరు అలాగే 
చేయాలి. మీ బట్టులు అన్నీ మీరు ఉదుక్కోవాలి. 
తోలు, ఉన్ని, కష్టైతో చేయబడిన వాటిని అన్నింటినీ 
మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.” 

?!అప్పుడు యాజకుడైన ఎలీయాజరు సైని 
కులతో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “అవి 
మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. యుద్దంనుండి 
తిరిగి వచ్చే సై నికులకోసం ఈ ఆజ్ఞలు. ౫ అయితే 
అగ్నిలో వేయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా 
ఉన్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, రేకు, 
సీసం, మీరు అగ్నిలో వేయారి. తర్వాత వాటిని నీత్తతో 
కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయ 


సంఖ్యాకాండము 31:24-32:7 


జాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగారి. 
2౫ఏడో రోజున తప్పక మీరు మ్‌ వస్త్రాలను ఉదు 
క్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఆ 
తర్వాత మీరు నివాసంలోకి రావచ్చును.” 

అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 
బధ సైనికులు యుద్దంలో పట్టుకొన్న బందీలను, 
జంతువులను, సామ (గీ అంతటినీ, నీవూ, యాజకు 
డైన ఎలీయాజరూ, నాయకులందరూ లెక్క పెట్టూరి. 
ర్వాత వాటిని యుద్దానికి వెళ్లిన సైనికులు, మిగిలిన 
ఇశ్రాయేలు ప్రజల మధ్య పంచుకోపాలి. * యుద్దానికి 
వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం 
తీసుకో ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 
500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. 
ప్రజలు, పశువులు, గాడిదలు, గొ(ర్రైెలు అన్నింటిలోను 
ఇలాగే. పోయుద్ధంలో సై సైనికులు తెచ్చిన వాటిలోని 
వారి సగభాగంనుండి వాటీని తీసుకో. అప్పుడు వాటిని 
యాజకుడైన ఎలీయాజరుకు ఇవ్వవలెను. ఆ భాగం 
యెహోవాకు చెందుతుంది. ఆ తర్వాత (ప్రజల 
సగభాగంలో (ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు 
తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొ(రెలు, ఇంకా 
ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం 
లేవీయులకం ఇవ్వవలెను. (ఎందుచేతనంటే 
యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు 
తీసుకొన్నారు గనుక.” *!కనుక మోషేకు యెహోవా 
ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఎలీయాజరు చేసారు. 
32 సైనికులు 6,75,000 గొ(రైలను, 72000 పశు 
వులను 61000 గాడిదలను, 32,000 మంది స్త్రీలను 
తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక 
సంబంధం లేని వారు మాత్రమే. ) 

యుద్దానికి వెళ్లిన సైనికులకు 337,500 గొ (రైలు 
వచ్చాయి. “౩7675 గో (రిలనువారు యెహోవాకు 
ఇచ్చారు. *సై నికులకు 36,000 పశువులు వచా es 
72 పశువులను వారు యెహోవాకు ఇచ్చారు. పసైని 
కులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను 
వారు యెహోవాకు ఇచ్చారు. “సైనికుల వంతు 
16000 మంది స్త్రీలు. 32మంది స్త్రీలను వారు యెహో 
వాకు ఇచ్చారు. **యెోహోవా ఆజ్ఞాపించిన ప్రకారం 
ఆ కానుకలన్నింటిని యెహోవా కోసం యాజకుడై న 
ఎలీయాజరుకు మోషే ఇచ్చాడు. 

“అప్పుడు మోషే ప్రజల అర్ధ భాగాన్ని లెక్కిం 
చాడు. యుద్దానికి వెళ్లిన సైనికుల" దగ్గర మోషే తీసు 
కున్న ప్రజల్‌ భాగం ఇది: “337, 500 గొరైలు 
436000 పశువులు, 30500 గాడిదలు “16,000 
మంది స్త్రీలు ప్రజల వంతు. *ప్రతి 50 లోంచి ఒకటి 
యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, 
మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని 
లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు 


190 


యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహిం 
చారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా 
చేసాడు. 

“అప్పుడు సై న్యాధికారులు వూషే దగ్గరకు 
వచ్చారు (1000 మంది మీద అధికారులు, 100 మంది 
మీద అధికారులు.) వారు మోషేతో చెప్పారు, “నీ 
సేవకులమైన మేము మా సైనికులను లెక్కించాము. 
వారిలో ఏవరినీ మేము విడివొ పెట్టలేదు. కనుక ప్రతి 
సైనికుని దగ్గరు ్నండీ యెహోవా కానుకను మేము 
తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, 
కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు 
మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది 
యెహోవాకు కానుక.” 

51కనుక బంగారంతో చేయబడిన ఆ వస్తువుల 
న్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలీయాజ 
రుకు ఇచ్చాడు. *21000 మందిపై నున్న నాయకులు, 
100 మందిపె పనున్న నాయకులు యెహోవాకు 
ఇచ్చిన మొత్తం బంగారం బరువు 420 పాన్టు. చసైని 
కులు యుద్ధంలో తీసుకొన్న మిగిలిన వస్తువులను 
వారు ఉంచుకొన్నారు. 541000 మందిపె పైనున్న, 100 
మందిపై నున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే 
యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత 
ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. 
ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక 


ఒక జ్ఞాపక చిహ్నం. 
3 రూబేను, గాదు వంశాలకు చాల విస్తారంగా 
పశువులు ఉన్నాయి. యాజెరు, గిలాదు ప్రదే 
శాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ ప్రదేశం వారి పపవులకు 
బాగున్నట్టు వారికి కనబడింది. “కనుక రూబేను, గాదు 
వంశాల వారు మోషే దగ్గరకు వచ్చారు. మోషేతో, 
యాజకుడై న ఎలీయాజరులో, (ప్రజా నాయకులతో 
వారు మాట్లాడారు. 3-*వారు ఇలా చెప్పారు: “మీ సేవ 
కులమైన మాకు చాల విస్తారంగా పపవులు ఉన్నాయి. 
మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి 
(ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, 
హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ 
ప్రాంతంలో ఉన్నాయి.) 5్‌మీక్రు ఇష్టమైతే ఈ 
ప్రాంతాన్ని మాకు ఇవ్వవలెనని మేము కోరుతు 
న్నాము. యొర్దాను నది ఆవలి వైపునకు మమ్మల్ని 

తీసుకొని వెళ్ళొద్దు.” 
6రూబేను, గాదు వంశాల (ప్రజలతో మోషే 
అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్దానికి వెళ్లనిచ్చి, 
మీరేమో ఇక్కడ స్థిరపడతారా? 7? ఇశ్రాయేలు ప్రజలను 
మీరెందుకు అధైర్‌ ర్యపరుస్తున్నారు? నది దాటకుండా, 
యెహోవా వారికి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసు 


యొర్దాను నది తూర్పున ఇశ్రాయేలు వంశాలు 





191 


కోకుండా చేస్తారు మీరు. *మీ తండ్రులు నాకు అలాగే 
చేసారు. కాదేషు బర్నేయ దగ్గర దేశాన్ని పరిశీలించి 
రావటానికి గూఢచారులను నేను పంపించాను. 9వారు 
ఎష్కోలు లోయవరకు వెళ్లారు. వారు ఆ దేశాన్ని 
చూశారు. వారే ఇశ్రాయేలు ప్రజలను అధై ధైర్యపర్చారు. 
యెహోవా ఇచ్చిన దేశంలోనికి ఇశ్రాయేలు (ప్రజలను 
వెళ్ల నీయకుండా వారే అడ్డు చేసారు. ! ప్రజల మీద 
యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా 
ఇలా ప్రమాణం చేసాడు: ''ఈజిప్ట్ర నుండి వచ్చిన 
వారిలో 20 సంవత్సరాలుగాని అంతకంటె ఎక్కువ 
వయసుగాని ఉన్నవారెవరూ ఈ దేశాన్ని చూడలేరు. 
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం 
చేసాను. ఈ దేశాన్ని ఈ మనుష్యులకు ఇస్తానని నేను 
వాగ్దానం చేసాను. కానీ వీరు నన్ను వాస్తవంగా అనుస 
రించలేదు. కనుక వీరికి ఈ దేశం దక్కదు. 1*3నెజీ 
వాడగు యెపున్నె కుమారుడై న కాలేబు, నూను కుమా 
రుడైన యెహోషువ మాత్రమే వాస్తవంగా యెహో 
వాను వెంబడించారు!” 

కో శాయేలు ప్రజల మీద యెహోవాకు చాల 
కోపం వచ్చింది. అందుచేతనే ప్రజలను * సంవత్సరాల 
పాటు అరణ్యంలోనే యెహోవా వుండనిచ్చాడు. 
యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రజలందరూ 
చనిపోయేంతవరకు వారిని యెహోవా అక్కడనే ఉండ 
నిచ్చాడు. ఇప్పుడు మీరు మీ తండ్రులు చేసిన 
పాపమే మళ్లీ చేస్తున్నారు. పాపాత్ములైన ప్రజలారా, 
యెహోవా ఆయన (ప్రజల మీద మరింత ఎక్కువగా 
కోపగించాలని మీరు కోరుతున్నారా? మీరు యెహో 
వాను వెంబడించటం మానివేస్తే, ఇశ్రాయేలీయులు 
ఇంకా ఎక్కువ కాలం అరణ్యంలో ఉండేటట్లు 
యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు ప్రజలందరినీ 
నాశనం చేస్తారు!” 

"కానీ రూబేను, మరియు గాదు వంశాల ప్రజలు 
మోషే దగ్గరకు వెళ్లారు. వారు మోషేకు ఈ విధంగా 
చెప్పారు: " “ఇక్కడ మేము మా పిల్లలకు పట్టణాలు 
కట్టుకుంటాము. మరియు మేము ఇక్కడ మందలకు 
కావలసిని దొడ్డు కట్టుకుంటాము. "ఇశ్రాయేలీయు 
లను వారివారి స్థలాలకు చేర్చువరకు మేము వారి 
ముందర యుద్దానికి సిద్ధపడి సాగిపోతాము. అయితే 
మా పిల్లలు ఈ దేశనివాసుల భయంచేత 'ప్రాకారంగల 
పట్టణాలలో సురక్షితంగా నివాసము వుండనియ్యండి. 
స శాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్య 
మును పొందువరకు మా ఇండ్లకు తిరిగిరాము. 
యొర్దాను నదికి పశ్చిమ దిక్కునవున్న ఏ భూమినీ 
మేము తిసుకోము. యొర్ణాను నదికి పూర్వ దిక్కున 
వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.” 

కనుక మోషే వారితో ఇలా చెప్పాడు: “మీరు 
వీటన్నింటినీ జరిగిస్తే, అప్పుడు ఈ దేశం మీది అవు 


పట్టణాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి. 


సంఖ్యాకాండము 32:8-36 


తుంది. కానీ మీ సైనికులు మాతం యెహోవాకు 
ముందు యుద్దానికి వ వెళ్లాలి. ?'మీ సై సైనికులు యొర్దాను 
నది దాటి, శత్రువు ఈ దేశాన్ని వదలి వెళ్లేటట్టు 
చేయాలి. 2ఈ దేశాన్ని వశం చేసుకునేందుకు 
యెహోవా మనందరికీ సహయం చేసిన తర్వాత, 
మీరు తిరిగి ఇంటికి వెళ్లవచ్చును. అప్పుడు యెహోవా 
గాని, ఇశ్రాయేలీయులు గాని మిమ్మల్ని దోషులుగా 
ఎంచరు. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఈ దేశాన్ని 
తీసుకోనిస్తాడు. కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు 
యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ 
పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసు 
కోండి. మీ పిల్లల కోసం పట్టణాలు, మీ జంతువుల 
కోసం కొట్టాలు కట్టుకోండి. అయితే, మీరు మీ 
ప్రమాణం ప్రకారం తప్పక చేయాలి.” 

2 అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు 
మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు 
మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది 
మేము చేస్తాము. మాభార్యలు, పిల్లలు, మా పశువులు 
గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. 27ర్తన్సీ స్‌ సేవకులమైన 
మేము మాత్రం యొర్ణాను నది దాటతాము అయితే 
మా యజమాని చెప్పినట్టు ఎుము యుహోవా 
ముందర యుద్దానికి ముందడుగువేస్తాం.” 

*ోకనుక ఇశ్రాయేలీయులు చేసిన ఈ ప్రమాణాన్ని 
మోషే యాజకుడైన ఎలీయాజరు, నూను కుమా 
రుడు యోహోషువ. ఇశ్రాయేలు వంశాల నాయకులు 
అందరూ విన్నారు. మోషే వారితో చెప్పాడు: “గాదు, 
రూబేను ప్రజలు యొర్జాను నది దాటుతారు. వారు 
యెహోవాముందు యుద్దానికి నడుస్తారు. మీరు 
దేశాన్ని వశం చేసుకునేందుకు వారు సహాయం చేస్తారు. 
దేశంలో వారి భాగంగా గిలాదు (ప్రాంతాన్ని మీరు వారికి 
ఇవ్వవలెను. **కనాను దేశాన్ని స్వాధీనం చేసుకు 
నేందుకు మీకు సహాయం చేస్తామని వారు ప్రమాణం 
చేస్తున్నారు.” 

3! గాదు, రూబేను ప్రజలు జవాబిచ్చారు: 
“యెహోవా ఆజ్ఞాపించిన (ప్రకారం మేము చేస్తామని 
(ప్రమాణం చేస్తున్నాము. మేము యొర్దాను నది 
దాటి, యెహోవా ముందు కనాను దేశంలోకి నడు 
"స్తాము. అయితే ఈ దేశంలో మా భాగం మాత్రం 
యొొర్డాను నది తూర్పు ప్రదేశం.” 

ోకనుక గాదు ప్రజలకు, రూబేను ప్రజలకు, మనష్షే 
వంశంలో సగంమంది ప్రజలకు ఆ (ప్రదేశాన్ని మూ 
ఇచ్చాడు. (మనష్షే యోసేపు కుమారుడు.) అమోరీ 
వాడగు సీహోను రాజ్యం, బాషాను రాజై న ఓగు రాజ్యం 
ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ (ప్రాంతం చుట్టూ ఉన్న 
34గాదు (ప్రజలు 
దీబోను, అతారోతు, అరోయేరు, *అత్రోతు, షోపను, 
యాజెరు, యోగ్‌ బహ, చేబేత్‌నీమా, బేత్తారాను 





సంఖ్యాకాండము 32:37-33:33 


పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, 
వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు. 
రూబేను ప్రజలు హెష్ట్పోను, ఏలాలే, కిర్యా 
తాయిము *నెబో, బయల్మెయోను, షిబ్మా పట్టణా 
లను నిర్మించారు. వారు మరల కట్టిన పట్టుణాలకు 
పాత పేర్ణనే ఉపయోగించారు. అయితే నెబో, బయల్మె 
యోను పేర్ణను వారు మార్చివేసారు. 
ఫోమాకీరు వంశం నుండి ప్రజలు గిలాదుకు వెళ్లారు. 
(మాకీరు మన్న కుమారుడు.) వారు ఆ పట్టణాన్ని 
ఓడించారు. అక్కడ నివసించిన అమోరీయులను వారు 
ఓడించారు. “కనుక మనష్టే వంశంలోని మాకీరుకు 
గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం 
అక్కడ స్థిరపడింది. *మనష్టే వాడైన యాయీరు 
అక్కడి చిన్న పట్టుణాలను ఓడించాడు. అప్పుడు 
వాటిని యాయిీరు పల్లాలు అని అతడు పిల్చాడు. 
*నాత్రును, దాని సమీపంలోని చిన్న పట్టణాలను 
నోబహు ఓడించాడు. తర్వాత ఆ స్థలానికి అతడు 
తన స్వంత పేరు పెట్టాడు. 
ఇశ్రాయేలీయులు ఈజిప్ట్రనుండి వెల్లిపోవుట 
33 పే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను 
seas ఈజిప్టునుండి బయటకు నడి 
పించారు. వారు ప్రయాణం చేసిన స్థలాలు ఇవి. 2 
ప్రయాణాలను గూర్చి మోషే ఇలా వ్రాశాడు. 
యెహోవా కోరిన విషయాలను మోషే షే వ్రాశాడు. ఆ 
(ప్రదేశాలు ఇవి: 
3మొదటిీ నెల 15వ తేదీన వారు రామెసేసు నుండి 
బయల్లేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు 
ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టనుండి బయ 
టకు వచ్చారు. ఈజిప్ట్ర ప్రజలంతా వారిని చూశారు. 
“యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు 
సమాధి చేస్తూ ఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ 
వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద 
లా హోవా తన తీర్పు DE 
ఇ శాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కో 
తుకు ప్రయాణం చేసారు. "సుక్కోతు నుండి వారు 
ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివా 
ర్లలో (ప్రజలు నివాసం చేసారు. వారు ఏతాము విడిచి 
పీహహీరోతు వెళ్లారు. ఇది బయల్సెపోను దగ్గర ఉంది. 
మిగ్గోలు దగ్గర ప్రజలు నివాసం చేసారు. ప్రజలు 
సీహహిరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. 
వారు అరణ్యంవై పు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము 
అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. 
మారా దగ్గర (ప్రజలు నివాసం చేసారు. 
'పజలు మారాను విడిచి ఏలీము వెళ్లి అక్కడ 
నివాసం చేసారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈత 
చెట్టు ఉన్నాయి. ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర 


192 


సముద్రం దగ్గర నివాసం చేసారు. ప్రజలు ఎర్ర 
న్‌ 


సముద్రం విడిచిపోయి సీను అరణ్యంలో నివాసం 
చేసారు. 
2ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో 
౦ చేసారు. 

ప్రజలు దోపకా విడిచి వెళ్లి ఆలూషులో నివాసం 


రా 
న 
రు ర్‌ 


eb 
జ 
mE 


ప్రజలు ఆలూషు విడిచి వెళ్లి, రెఫీదీములో 
నివాసం చేసారు. ఆ స్థలంలోనే ప్రజలు తాగేందుకు 
నీరు దొరకలేదు. 
న పజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అర 
ణ్యంలో నివాసం చేసారు. 
6ప్రజలు సీనాయి అరణ్యం విడిచివెళ్లి, కిబోతు 
హత్తావాలో నివాసం చేసారు. 
ప ప్రజలు కిబోతు హేత్తావా విడిచివెళ్లి హజేరో 
లో నివాసం చేసారు. 
ప్రజలు హేజేరోతు విడిచివెళ్లి, రిత్మాలో నివాసం 
చేసారు. 
ప్రజలు రిత్మా విడిచివెళ్లి రిమ్మోను పారెసులో 
నివాసం చేసారు. 
2 ప్రజలు రిమ్మోను పారెసు విడిచివెళ్లి, లిబ్నాలో 
నివాసం చేసారు. 
2?! ప్రజలు లిబ్బా విడిచివెళ్లి రీసాలో నివాసం చేసారు. 
2 ప్రజలు రీసా విడిచి వెళ్లి కెహెలాతాలో నివాసం 
చేసారు. 
బో పజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ 
దగ్గర నివాసం చేసారు. 
24 ప్రజలు షాపెరు కొండ విడిచివెళ్లి హరాదాలో 
నివాసం చేసారు. 
2 ప్రజలు హరాదా విడిచివెళ్లి మకెలోతులో నివాసం 
చేసారు. 
2 పజలు మకెలోతు విడిచివెళ్లి తాహతులో నివాసం 
చేసారు. 
27 ప్రజలు తాహతు విడిచివెళ్లి తారహులో నివాసం 
చేసారు. 
2 ప్రజలు తారహు విడిచివెళ్లి మిత్కాలో నివాసం 
చేసారు. 
2౫ పజలు మిత్కా విడిచివెళ్లి హష్మోనాలో నివాసం 
చేసారు. 
0 పజలు హష్మోనా విడిచివెళ్లి ముసెరోతులో 
నివాసం చేసారు. 
31 ప్రజలు మొసేరోతు విడిచివెళ్లి బెనే యాకానులో 
నివాసం చేసారు. 
32 ప్రజలు బెనేయాకాను విడిచివెళ్లి హోర్‌ హగ్గిద్దా 
దులో నివాసం చేసారు. 
ఫో ప్రజలు హోర్‌ హగ్గిద్దాదు విడిచివెళ్లి యొత్సా 
తాలో "నివాసం చేసారు. 


ర 








193 


3 పజలు యొత్కాతా విడిచివెల్లి ఎబొనాలో 
నివాసం చేసారు. 

ప్రజలు ఎభోనా విడిచివెళ్లి ఎసోన్లెబెరులో 
నివాసం చేసారు. 

3రప్రజలు ఎసోన్లెబెరులో విడిచివెళ్లి సీను అరణ్యం 
లోని కాదేషులో నివాసం చేసారు. 

7 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం 
చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ. యాజ 
కుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై 
"హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను 
మరణించాడు. ఐదో నెల! మొదట రోజున అహరోను 
చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడి 
చిన 40 వ సంవత్సరం. అహరోను హోరు కొండ 
మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్స 
రాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు 
ఒక పట్టుణం. 

“0ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని అక్కడ వున్న 
కనానీ రాజు విన్నాడు. “ప్రజలు హోరు కొండ 
వీడిని సల్మానాలో నివాసం చేసారు. 

* ప్రజలు సల్మానా విడిచివెళ్లి పూనొనులో నివాసం 
చేసారు. 
“ప్రజలు పూనొను విడిచివెళ్లి ఓబోతులో నివాసం 
చేసారు. 
* పజలు ఓబోతు విడిచివెళ్లి ఈయ్యె అబారీములో 
నివాసం చేసారు. ఇది మోయాబు దేశ సరిహద్దులో 
ఉంది. 
“ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను 
గాదులో నివాసం చేసారు. 

“ప్రజలు దీబోను గాదు విడిచివెళ్లి అల్మోను 
దిబ్బాతాయిములో నివాసం చేసారు. 

*7పజలు అల్మోను దిబ్దాతాయిములో విడిచివెళ్లి 
నెబో దగ్గర అబారీము కొండల మీద నివాసం చేసారు. 
“ప్రజలు అబారీము కొండలు విడిచి వెళ్లి యొర్దాను 
నది దగ్గర అర్బత్‌ మోయాబులో నివాసం చేసారు. 
ఇది యెరికో దగ్గర, యొర్దానుకు సమీపంలో వారు 
నివాసం చేసారు. “బెత్యేషిమోతు నుండి తుమ్మ పొలం 
వరకు వారి నివాసం ఆ|క్రమించుకొంది. ఇది అర్బత్‌ 
మోయాబు అనే చోట ఉంది. 

0అర్చత్‌ మోయాబు వద్ద మోషేతో యెహోవా 
మాట్లడాడు. ఆయన అన్నాడు: వహోష్షశ్రాయేలు ప్రజ 
లతో మాటాడు. వారితో ఈ విషయాలు చెప్పు: 
మీరు యొర్జాను నది దాటుతారు. కనాను దేశంలోనికి 
మీరు వెళతారు. *అక్కడ మీరు చూసే మనుష్యుల 





సంఖ్యాకాండము 33:34-34:12 


స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందు 
కనగా ఈ దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ 
కుటుంబాలకు చెందుతుంది. మీ కుటుంబాలు ప్రతి 
ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని 
ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసు కొనేం 
దుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ 
దేశంలో పెద్ద భాగం ఇవ్వవలెను. చిన్న కుటుంబాలకు 
ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వవలెను. చీట్టు చేసిన 
నిర్భయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. 
ప్రతి వంశానికీ తన వంతు భూమి ఇవ్వబడుతుంది. 
ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పొయేట 
ట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో 
ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. 
వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో 
ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి 
వారు చాల కష్టాలు తెస్తారు. ఫోనేను ఏమి చేస్తానో 
మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక 
మీరు ఉండనిస్తే దానిని నేను మీకు చేస్తాను.” 
3 మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన 
ఇలా అన్నాడు: ఇ శాయేలు ప్రజలకు ఈ 
ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. 
ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా 
మీరు స్వాధీనం చేసుకొంటారు. “దక్షిణాన ఎదోము 
దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. 
మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు 
మొదలవుతుంది. *అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటి 
పోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, 
అక్కడ్నుండి హసరద్దారు, మళ్లీ అక్కడ్నుండి అస్మోను 
వరకు ఉంటుంది. ”అస్మోను నుండి ఈజిప్టు నది 
వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు 
ముగిస్తుంది. మీ పశ్చిమ నరిహద్దు మధ్యధరా 
సముద్రం. "మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం 
దగ్గర ప్రారంభమై, హూరు కొండవరకు ఉంటుంది. 
(లెబానోనులో” హూరు కొండనుండి లెబోహమల్‌ 
వరకు, అక్కడు నుండి సెదాదు వరకు ఉంటుంది. 
తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్‌ దగ్గర 
అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. !'మీ 
తూరు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షపాము 
వరకు వ్యాపిస్తుంది. 1 షెపామునుండి సరిహద్దు అయీ 
నుకు తూర్పుగా వ్యాపించి రిజ్ఞావరకు తుటుందు 
కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా 





కనాను - సరిహద్దులు 





దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 
చెక్కబడిన వారి ప్రతిమలను విగహాలను అన్నింటినీ 
మీరు నాశనం చేయాలి. వారి ఉన ఎత స్థలాలు అన్నిం 
టినీ మీరు నాశనం చేయాలి. “ఆ దేశాన్ని మీరు 


కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. తర్వాత 
సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. 
మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ 
దేశం చుట్టూ సరిహద్దులు.” 


సంఖ్యాకాండము 34:13-35:17 


“కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ 
ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, 
మనష్టై వంశంలో సగం మంది కలసి చీట్టు వేసుకొని 
ఆ దేశాన్ని పంచుకోవాలి. 'రూబేను, గాదు వంశాలు, 
మన్న వంశంలో సగంమంది ముందే వారి భూమిని 
తీసుకున్నారు. 156 రెండున్నర వంశాల వారు 
యొర్జాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్గో భూమి 
తీసుకున్నారు.” 

16బ్రప ఎండు యెహోవా మోషేతో మాట్లాడాడు. 
ఆయన ఇలా అన్నాడు: దన్ని భాగాలు చేసేందుకు 
యాజకుడై న ఎలీయాజరు, నూను కుమారుడు 
యెహోషువ నీకు సహయపడతారు. వీరు అన్ని 
వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయ 
కుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. ఆ నాయ 
కుల సపేర్చు ఇవి: 


యూదా వంశంనుండి - యెపున్నె కుమారుడు 
కాలేబు; 

20 షిమ్యోను వంశంనుండి - అమ్మిహూదు కుమా 
రుడు షెమూయేలు; 

2! బెన్యామీను వంశంనుండి - కిస్టోను కుమారుడు 
ఎలీదాదు 

2 దాను వంశంనుండి - య్యొగ్రి కుమారుడు బుక్కి 

౫ మనష్టే (యోసేపు కుమారుడు) వంశంనుండి- 
ఏఫోదు కుమారుడు హన్నీయేలు 

2* ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశం 
నుండి - షిఫ్తాను కుమారుడు కెమూయేలు 

౫ జెబూలూను వంశంనుండి - పర్నాకు కుమా 
రుడు ఎలీషాపాను 

26 ఇశ్చాఖారు వంశంనుండి - అజ్ఞాను కుమారుడు 
పర్తీయేలు 

27 ఆషేరు వంశంనుండి - షెలోమి కుమారుడు 
అహీహోదు 

26 నఫ్తాలి వంశంనుండి - అమ్మీ హోదు కుమా 
రుడు పెదహేలు.” 


ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేం 
దుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచు 


కొన్నాడు. 
లు 

3 యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: 

ఇది మోయాబులో యొర్దాను లోయలో, 
యొర్జాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. 
యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు 
వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను లేవీ వారికి 
ఇవ్వవలెనని వారితో చెప్పుము. ఆ పట్టణాలను, వాటి 


లేవీ వారి పట్లణాలు 


194 


చుట్టూ ఉండే పచ్చిక బయశ్తను ఇశ్రాయేలు ప్రజలు 
లేవీ వారికి ఇవ్వవలెను. “లేవీయులు ఆ పట్టణాల్లో 
నివసించగలుగుతారు. వారి పశువులు, వారికి ఉన్న 
జంతువులు అన్నీ ఆ పట్టణాల చుట్టూ ఉండే పచ్చిక 
బయళ్లలో మేత మేయగలుగుతాయి. “మీ భూమిలో 
ఎంతభాగం మీరు లేవీయులకు ఇవ్వవలెను. పట్టణాల 
ప్రాకారాలనుండి 1500 అడుగుల వరకు భూమి 
లేవీయులకే చెందుతుంది. మరియు పట్టణానికి 
తూర్పున 3,000 అడుగులు, పట్టణానికి దక్షిణాన 3.000 
అడుగులు, పట్టణానికి పశ్చిమాన 3,000 అడుగులు, 
పట్టణానికి ఉత్తరాన 3000 అడుగులు మొత్తం లేవీయు 
లకు చెందుతాయి. (ఆ భూమి అంతటికీ మధ్యలో 
పట్టణం ఉంటుంది, రల పట్టణాల్లో ఆరు ఆశ్రయ 
పురాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రమాద వశాత్తూ 
మరొకర్ని చంపేస్తే, అప్పుడు అతడు ఆశ్రయంకోసం 
ఆ పట్టుణాలకు పారిపోవచ్చు. ఈ ఆరు పట్టుణాలు 
గాక, ఇంకా 42 పట్టణాలను మీరు లేవీయులకు ఇవ్వాలి. 
"కనుక మీరు మొత్తం 48 పట్టణాలను లేవీయులకు 
ఇవ్వవలెను. ఆ పట్టుణాల చుట్టూ ఉండే భూమిని 
కూడా మీరు లేవీయులకు ఇవ్వవలెను. ఇశ్రాయేలీయు 
లలో పెద్ద కుటుంబాలు ఉన్న వారు ఎక్కువ భూభా 
గాలు ఇవ్వవలెను. ఇశ్రాయేలు చిన్న కుటుంబాలవారు 
చిన్న భూభాగాలు ఇవ్వవలెను. అయితే అన్ని వంశాల 
వారూ దేశంలోని వారి భాగంలోనుంచి కొన్ని పట్టుణా 
లను మాత్రం తప్పక లేవీవారికి ఇవ్వవలెను.” 

తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు. 
ఆయన ఇలా అన్నాడు: ప్రజలతో ఈ సంగతులు 
చెప్పుము. మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలో 
(ప్రవేశిస్తారు. ''ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు 
ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో 
వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ 
పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును. చనిపోయిన 
మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని 
చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. 
అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు 
క్షేమంగా ఉంటాడు. 'ఆశ్రయపురాలు ఆరు ఉంటాయి. 
ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి తూర్పు 
వైపున ఉంటాయి. ఆ పట్టణాల్లో మూడు యొర్దాను 
నదికి పశ్చిమాన కనాను దేశంలో ఉంటాయి. 
హ్‌ శాయేలు పౌరులకు, విదేశీయులకు, యాత్రికు 
లకు ఆ పట్టుణాలు న్షేమమైన స్థలాలుగా ఉంటాయి. 
వారిలో ఎవరైనా సరే మరొకర్ని ప్రమాదవశాత్తూ 
చంపేస్తే వారు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోగలు 
గుతారు. 

1రోఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇనుప ఆయుధంతో 
చంపితే, అప్పుడు చంపినవాడూ చావాల్సిందే. “ఒక 
వ్యక్తి బండతో ఇంకో మనిషిని చంపితే, అతడు కూడ 


195 


చావాల్సిందే. (ఆ బండ సాధారణంగా మనుష్యులను 
చంపేందుకు ప్రయోగించేది) ఒక వ్యక్తి కర్రను 
ప్రయోగించి మర్‌ కడ్ని చంపితే, అతడు కూడ చావా 
ర్సిందే. (ఆ కర్ర సాధారణంగా మనుష్యులను చంపేం 
దుకు ప్రయోగించే ఆయుధం) చనిపోయిన వాని 
కుటుంబ సభ్యుల్లో ఒకరు హంతకుజణ్లి తరిమి చంప 
వచ్చును. 

20-2గఒక వ్యక్తి మరో వ్యక్తిని చేతితో కొట్టి చంప 
వచ్చు. లేదా ఒక వ్యక్తి మరొకరిని తోసేసి చంపవచు : 
లేక ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద ఏదై నా విసరడం ద్వారా 
వానిని చంపవచ్చును. ఆ హంతకుడు ద్వేషంతో అలా 
చేస్తే అతడు హంతకుడు. ఆ మనిషిని చంపివేయాలి. 
చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అతనిని 
తరిమి చంపవచ్చును. 

"కానీ ఒక వ్యక్తీ మరొకర్ని ప్రమాదవశాత్తూ చంప 
వచ్చును. అతడు తాను చంపిన వాడిని ద్వేషించ 
లేదు. అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. లేక ఒక 
వ్యక్తి మరొకరి మీద ఏదో విసిరినప్పుడు అవతల 
మనిషి చావవచ్చు- చంపాలని అతడు అలా చేయలేదు. 
23లేక ఒక వ్యక్తి ఒక బండను విసిరివేయవచ్చును. 
అతడు చూడని మరో వ్యక్తిమీద ఆ బండపడి, అతనిని 
చంపవచ్చు. అతడు ఎవరినీ చంపాలని పథకం వేయ 
లేదు. తాను చంపినవాడిని అతడు ద్వేషించలేదు- 
అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. అలా జరిగితే 
ఏమి చేయాలనేదీ సమాజం నిర్ణయం చేయాలి. చని 
పోయిన వాని కుటుంబంలో వారు ఎవరైనా తిరిగి 
అతడిని చంపవచ్చేమో సమాజపు న్యాయస్థానం నిర 
యించాలి. న్యాయస్థానం హంతుకుడిని బతుకనివ్వా 
లని ఒకవేళ నిర్ణయిస్తే, అప్పుడు ఈ వ్యక్తి తన "ఆశ్రయ 
పురానికి వెళ్లాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన 
ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు 
అక్కడే ఉండాలి. 

26-2%ఆ మనిషి తన “ఆశ్రయ పురంి హద్దులు 
దాటి ఎన్నడూ బయటికి వెళ్లకూడదు. అతడు ఆ 
హద్దులు దాటి బయటికి వెళ్తే, చనిపోయినవాని 
కుటుంబ సభ్యుల్లో ఒకరు అతన్ని పట్టుకొని చంపివేస్తే, 
అప్పుడు, ఆ సభ్యుని మీద హత్యా నేరం ఉండదు. 
2 ప్రమాదవశాత్తూ చంపిన వ్యక్తి, ప్రధాన యాజకుడు 
మరణించేంతవరకు తన “ఆశ్రయ పురం'లోనే ఉండాలి. 
ప్రధాన యాజకుడు మరణించాక, అతడు తిరిగి తన 
చోటికి వెళ్లవచ్చును. *మీ ప్రజల పట్టణాలన్నింటి 
లోనూ ఆ నియమాలు శాశ్వత చట్టంగా ఉంటాయి. 

3“సాక్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు 
హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే ఏ 
వ్యక్తినీ చంపకూడదు. “ఒక్క వ్యక్తి హంతకుడై తే, 
అతడ్ని చంపి వేయాలి. డబ్బు తీసుకుని ఈ శిక్షను 
మార్చవద్దు. ఆ హంతకుడు తప్పక చంపబడాలి. 





సంఖ్యాకాండము 35:18-36:8 


వపోఒక వ్యక్తి మరొకర్ని చంపి, ఆశ్రయ పురాలలో 
ఒక దానికి పారిపోతే, వాడిని ఇంటికి పోనిచ్చేందుకు 
డబ్బు తీసుకోవద్దు. ప్రధాన యాజకుడు మరణించేంత 
వరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి. 

3షోనిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కాని 
వ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, ఆ నేరా 
నికి ఒకే శిక్ష. అది ఆ హంతకుడు చంపబడటమే. ఆ 
నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు. 
34నేనే యెహోవాను. నేను న దేశంలో ఇశ్రాయేలు 
ప్రజలతో నివసిస్తాను. ఆ దేశంలో నేను నివసిస్తాను 
గనుక నిర్జోషుల రక్తంతో దానిని పాడు చేయవద్దు.” 


సెలోపెహదు కుమార్తెల భూమి 
3 6 యోసేపు కుమారుడు మనష్షే, మనష్టే కుమా 
రుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. 
గిలాదు వంశపు నాయకులు మోషేతో, త వలం 
వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు. 2వారు 
ఇలా అన్నారు: “అయ్యా, చట్టు వేసి భూమిని తీసు 
"కోముని యహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు 
అయ్యా, సెలోపెహదు భూమిని" అతని కుమార్తెలకు 
ఇవ్వవలెనని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహదు 
మా సోదరుడు. ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశం 
లోనుండి మరెవరైనా సెలోపెహదు కుమార్తెల్లో 
ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా 
కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు 
ఆ భూమిని తీసు కుంటారా* చీట్టు వేయడం ద్వారా 
మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టు 
కుంటామా? “ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. 
అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి 
అంతా దాని అసలైన సాంతదారులకు తిరిగి ఇవ్వబడు 
తుంది. ఆ సమయంలో, సెలోపెహదు కుమార్తెలకు 
చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే 
మా కుటుంబం శాశ్వతంగా ఆ భూమిని పోగొట్టు 

కుంటుంది కదా?” 

క్‌ వష ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. 
ఈ ఆజ్ఞ యెహోవానుండి వచ్చింది. “యోసేపు 
వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు. “ఇది సెలో 
పెహదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు 
ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మ్‌ స్వంత 

వంశంలో వారినే వివాహము చేసుకోవాలి. 
ఈ విధంగా ఇశ్రాయేలు (ప్రజల్లో భూమి ఒక 

వంశంనుండి మరో వంశానికి మారిపోదు. 
ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకు 
లకు చెందిన భూమిని కాపాడాలి. ఒకవేళ ఎవరై నా 
స్రీకి తన తండి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత 
వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. ఈ 
విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని 


సంఖ్యాకాండము 36:90-13 


కాపాడాలి. *కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి 
మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు 
ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని 
కాపాడాలి.” 

10వ్చూక్షేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలో 
పెహదు కుమార్తెలు విధేయులయ్యారు. 

11 అందుచేత సెలోపెహదు కుమార్తెలు మహలా, 
తిర్సా, హెగ్గా, మిల్కా, నోయా, వారి తండ్రీ సోదరుని 


196 


కుమారులను వివాహము చేసుకున్నారు. !?వారి భర్తలు 
మనష్టే వంశం వారు గనుక వారి భూమి తమ తండ్రీ 
కుటుంబం, వంశం వారికే చెందినది. 

13క్రన్సృక్ర అర్బోతు మోయాబు (ప్రాంతంలో, 
శ్రష్ణయోర్జాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు 
యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ 
చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రా యేలు ప్రజలకు 
ఇచ్చాడు. 


197 


ది గతీయోపదేశకాండము 


ఇశ్రాయేలు ప్రజలతో మే మాట్లాడటం 
|e ఇశ్రాయేలు ప్రజలకు మోషే యిచ్చిన 
సందేశం. వారు యొర్దాను నదికి తూర్పువై పుగల 
అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు 
వారితో చెప్పాడు. వారు అరాబా లోయలో ఉన్నారు. 
ఇది సూపుకు అవతల పారాను అరణ్యమునకు, 
తోపెలు, లాబాను, హజెరోతు, దీజాహాబు పట్టణాలకు 
మధ్యవుంది. 
హోరేబు కొండనుండి (సీనాయి కాదేషు 
బర్నయాకు శయీరు క ండలద్వారా ప్రయాణం 





వారి సంతతివారికి ఈ దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం 
చేశాను. ” 


మోషే నాయకులను ఎంపిక చేయుట 
అప్పుడు మోషే అన్నాడు: “ఆ సమయంలో 
నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ 
విషయంలో శ్రద్ద తీసుకోలేనని నేను చెప్పాను. 10కి 
దేవుడైన యెహోవా ఇంకా మరింతమంది (ప్రజలను 
అధికం చేయటంతో నేడు మీరు ఆకాశ నక్షత్రాలు 
ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు. ''మీ పూర్వీ 





పదకొండు రోజులు మాత్రమే పడుతుంది. అయితే 
ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పటినుండి ఈ 
స్థలంలో మోషే వీరితో మాట్లడినప్పటికి 40 సంవత్స 
రాలు పట్టింది. అది 40వ సంవత్సరం, 11వ నెల ఒక 
టవ తేది. వారితో చెప్పమని యెహోవా మోషేకు 
ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ మోషే వారితో మాట్లా 
డినప్పుడు చెప్పాడు. *ఇది సీహోనును, ఓగును 
యెహోవా ఓడించిన తర్వాత జరిగిన సంగతి. 

వాను అమోరీయుల రాజు. సీహోను 'హెష్పో 
నులో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అష్టా 
రోతు, ఎద్రేయిలో నివసించాడు. *ఇప్పుడు వారు 
యోర్డాను నదికి తూర్పున మోయాబు దేశంలో 
ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను 
మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా 
చెప్పాడు: 

క్‌మన దేవుడైన యెహోవా హోరేబు (సీనాయి 
కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, 
“ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి 
నిలిచి ఉన్నారు. ”కదిలిపోయేందుకు సర్వ సిద్ధంగా 
ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని 
చుట్టూవున్న యొర్జాను లోయ, కొండ దేశం, పశ్చిమ 
పల్లపు (ప్రాంతాలు, నెగెవు, సముద్రతీర (ప్రాంతం అన్ని 
చోట్లకూ వెళ్లండి, కనానీ ప్రజల దేశానికి వెళ్లండి, 
యూఫ్రటీసు మహానది వరకు లెబానోనుకు వెళ్లండి. 
చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. 
మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధీనం 
చేసుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, 
యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, 








కుల దెవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1000 
రెట్లు పెంమనుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం 
ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక! 1రన్రీ 
నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ 
వివాదాలు తీర్చలేను. 

“కనుక “ప్రతి వంశంనుండి కొందరు ప్రతి నిధులను 
ఎన్నుకోండి, నేను వారిని మీమీద నాయకులుగా 
చేస్తాను. అవగాహన, అనుభవం ఉన్న జ్ఞానులను ఎన్ను 
కోండి అని మీతో చెప్పాను. 1*దానికి “అలా చేయటం 
మంచిదే అనుకొంటున్నాము' అని మీరు అన్నారు." 
కనుక మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న అవగా 
హన, అనుభవమున్న జ్ఞానులను మీకు నాయకులుగా 
నేను చేసాను. వారిలో కొందరిని 1000 మందికి నాయ 
కులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, 
కొందరిని 50 మందికి నాయకులుగాను, కొందరిని 
10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను 
వారిని మీ వంశాలకు అధికారులుగా చేసాను. 

[ఈక నాయకులను మీకు న్యాయమూర్తులుగా 
ఉండమని అప్పట్లో నేను వారితో చెప్పాను. “మీ 
(ప్రజల వాదాలు వినండి. ఒక్కో వ్యాజ్యెమును సరిగ్గా 
విచారణ చేయండి. సమస్య ఇశ్రాయేలీయుల ఇద్దరి 
మధ్యకావచ్చును, లేక ఒక ఇశ్రాయేలు వ్యక్తికీ, మరో 
పరాయి వ్యక్తికీ మధ్య అయినా సరే పర్వాలేదు. మీరు 
ప్రతి వ్యాజ్యమును సరిగ్గా విచారణ చేయాలి. "మీరు 
విచారణ జరిపే పీటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంలు 
ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పై పైనా 
ఒకే విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని 
నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడ 


ది ;తీయోప దేశకాండము 13:18-39 


వద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక 
వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు 
తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.” మీరు 
చేయాల్సిన ఇతర విషయాలన్నింటినీ ఆ సమయం 
లోనే నేను మీతో చెప్తాను. 


గూఢచారులు కనాను వెళ్లటం 

స“అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు 
ఆజ్ఞాపించినట్లు మనం చేసాము. మనం హోరేబు 
(సీనాయి కొండను విడిచి, అమోరీయుల కొండ 
దేశంవైపు ప్రయాణం చేసాము. మీరు చూసిన ఆ 
మహా భయంకర అరణ్యం అంతటి గుండా మనం 
వెళ్ళాము. కాదేషు బర్నేయాకు మనం వచ్చాం. 
అప్పుడు నేను మీతో చెప్పాను: “ఇప్పుడు మీరు 
అమోరీయుల కొండ దేశానికి వచ్చారు. మన 
యెహోవా దేవుడు ఈ దేశాన్ని మనకు ఇస్తాడు. 
*1చూడండి, అదిగో అదే ఆ దేశం. వెళ్లి ఆ దేశాన్ని 
మీ స్వంతం చేసుకోండి. మీరు ఇలా చేయాలని మీ 
పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పాడు. 
అందుచేత భయపడకండి, దేనిని గూర్చీ చింతపడ 
కండి!” 2 “అప్పుడు మీరంతా నా దగ్గరకు వచ్చి "ఆ 
దేశాన్ని చూసేందుకు మనకంటే ముందుగా మను 
ష్యుల్ని పంపిద్దాము, వారు తిరిగి వచ్చి మనం వెళ్లాల్సిన 
మార్గం మనకు చెబుతారు. మనకు వచ్చే పట్టణాలను 
గూర్చి కూడ వారు చెప్పగలుగుతారు అన్నారు.” అది 
మంచి తలంపు అని నేను అనుకొన్నాను. కనుక ఒక్కో 
వంశం నుండి ఒకరి చొప్పున మీలోనుండి పన్నెండు 
మందిని నేను ఎన్నుకొన్నాను. అప్పుడు ఆ మను 
ష్యులు బయలైరి ఆ కొండ దెశానికి వెళ్ళారు. వారు 
ఎష్మోలు లోయకు వచ్చి దానిని పరిశోధించారు. *ఆ 
దేశంలోని ఫలాలు కొన్నింటిని తీసుకొని వారు మా 
దగ్గరకు తిరిగి తెచ్చారు. వారు మాకు సమాచారం 
అందిస్తూ “అది మన యెహోవా దేవుడు మనకు 
యిస్తున్న మంచి దేశం” అని చెప్పారు. 

2“కాని ఆ దేశంలో ప్రవేశించటానికి మీరు నిరాక 
రించారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడేం 
దుకు మీరు నిరాకరించారు. 

27మీ గుడారాల్లో మీరు ఫిర్యాదులు చేసారు, మీరు 
అన్నారు: “యెహోవా మనలను ద్వేషిస్తున్నాడు. 
అమోరీయులు మనలను నాశనం చేసేటట్టు, వారికి 
మనలను అప్పగించటానికే ఆయన మనలను 
ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. *ఇప్పుడు 
మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు 
(పన్నెండుమంది) తెచ్చిన సమాచారం తోవారు 
మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే 
పెద్దవాళ్ళు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి 
గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసు 





198 


ల్లాంటి మనుష్యుల్ని మేము చూశాము అని వారు 
చెప్పారు. 

అప్పుడు నేను మీతో చెప్పాను: “దిగులు పడ 
కండి. ఆ మనుష్యుల విషయం భయపడవద్దు. *మీ 
దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్లి, మీ పక్షంగా 
పోరాడుతాడు. ఆయన ఈజిస్ట్రలో చేసినట్టే దీన్నికూడ 
చేస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్లటం “అరణ్య 
ములో మీరు చూశారు. ఒక మనిషి తన కుమారుని 
మోసినట్టు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా 
మోసిందీ మీరు చూశౌరు. ఇంత దూరం ఈ స్థలానికి 
యెహోవా మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చాడు. 

“అయినప్పటికీ మీరు యింకా మీ దేవుడైన 
యెహోవాను విశ్వసించలేదు. మీరు (యూర 
చేస్తున్నప్పుడు మీ పాళెము కోసం స్థలం చూసేందుకు 
ఆయన మీకు ముందుగా వెళ్లాడు. మీరు ఏ మార్గాన 
వెళ్లాల్సిందీ మీకు చూపె పెస్టేందుకు రాత్రివేళ అగి లోను, 
పగటివేళ మేఘములోను ఆయన మీకు ముందు 
వెళ్లాడు. 


కనానులో ప్రవేశించేందుకు ప్రజలు 
అనుమతింపబడలేదు 

మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయ 
నకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం 
చేసాడు. ఆయన చెప్పాడు: ఇప్పుడు జీవిస్తున్న 
దుష్టప్రజలై న మీలో ఎవ్వరూ, నేను మీ పూర్వీకులకు 
వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు. 
36య్యైస్టనె ్న కుమారుడై న కాలేబు మాత్రమే ఆ దేశాన్ని 
చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికీ 
యిస్తాను. ఆ భూమిని అతని సంతతివారికి నేను 
యిస్తాను. ఎందుకంటే నేను ఆజ్ఞాపించినది అంతా 
కాలేబు జరిగించాడు గనుక.” 

“మీ వల్ల యెహోవా నా మీదకూడా కోపగిం 
చాడు. నాతో ఆయన చెప్పాడు: 'నీవు కూడా ఆ 
దేశంలో ప్రవేశించజాలవు. పోఅయితే నీ సహాయకు 
డును నూను కుమారుడై న యెహోషువ ఆ దేశంలో 
నికి వెళ్తాడు. ఇశ్రాయేలు ' ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం 
చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక 
యెహోషువాను [ప్రోత్సహించు.” “మరియు 
యెహోవా మనతో చెప్పాడు; “మీ చిన్న పిల్లలను 
మీ శత్రువులు ఎత్తికొనిపోతారని మీరు చెప్పారు గదా, 
కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం 
తప్పో? ఒప్పో? అని, తెలుసుకోలేనంత చిన్నవాళ్ళు 
గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను 








రాక్షసుల్లాంటి మనుష్యులు హీ|బూ ప్రతుల్లో “అనాకీ 
యుల నెఫీలీయులు” అని వ్రాయబడివుంది. సంఖ్యా 
కాండము 13:33 చూడండి. 


199 


నిందించను. కనుక వారికే ఆ దేశాన్ని నేను యిస్తాను. 
ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకొంటారు. 
“కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్రసముద్ర 
మార్గంలో అరణ్యానికే వెళ్లాలి.” 

“అప్పుడు మీరు, “మోషే మేము యెహోవాకు 
వ్యతిరేకంగా పాపం చేసాము. అయితే యిదివరకు 
యెహోవా దేవుడు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం 
యిప్పుడు మేము వెళ్ళి పోరాడుతామూ అని అన్నారు. 
అప్పుడు మీరు ఒక్కొక్కరు యుద్ద ఆయుధాలు ధరిం 
చారు. ఆ కొండ దేశంలో ప్రవేశించటం సులభం 
అని మీరు అనుకొన్నారు. 

“అయితే, “అక్కడికి వెళ్లి యుద్ధం చేయవద్దని 
ప్రజలతో చెప్పు, ఎందుకంటే నేను వారికి తోడుగా 
ఉండను, వారి శత్రువులు వారిని ఓడించేస్తారు' అని 
యెహోవా నాతోచెప్పాడు.” 

“కనుక నేను మీతో మాట్లాడాను, కాని మీరు 
వినలేదు. యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు 
నిరాకరించారు. మీ స స్వంత శక్తి ప్రయోగించవచ్చని 
మీరనుకొన్నారు. అందుచేత మీరు ఆ కొండ దేశం 
మీదికి వెళ్లారు. అప్పుడు ఆ కొండ దేశంలో నివసిస్తున్న 
అమోరీయులు మీ మీద యుద్దానికి వచ్చారు. తేనెటీ 
గల దండు మనుష్యులను తరిమినట్టు వారు మిమ్ము 
లను తరిమారు. శేయీరునుండీ 'హోర్మా వరకు 
మిమ్మల్ని తరిమి, అక్కడ వారు మిమ్మల్ని ఓడించారు. 
“అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవాకు మొర్ర, 
పెట్టారు. కానీ యెహోవా మీ మొర్ర వినలేదు. మీ 
మొర్ర వినటానికి ఆయన నిరాకరించాడు. 46క్రన్సుక్ర 
చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.” 


ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేయటం 

Maris మనం తిరిగి ఎర్రసము [ద మార్గంలో 
అరణ్యంలోనికి ప్రయాణం చేసాము. మనం 

చేయవ లనని యెహోవా నాతో చెప్పింది అదే. 


ది పతీ యోపదేశకాండము 1:40-2:17 


భోజనానికిగాని తాగే నీటికిగాని మీరు ఏశావు ప్రజలకు 
వెల చెల్లించాలి. "మీరు చేసిన ప్రతిదానిలోనూ మీ 
దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని 
జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎడారిలో మీరు నడ 
వటం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు మీ 
దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక మీకు 
అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి 
కోక్రనుక శేయీరులో నివసించే మన బంధువులైన 
ఏశావు ప్రజలను మనం దాటిపోయాము. ఎలాతు, 
ఎసియోను-గెబరు పట్టణాల నుండి యోర్డాను వెళ్లే 
మార్గాన్ని మనం విడిచిపెట్టాం. మనం మళ్లుకొని 
మోయాబు అరణ్యానికి పోయే మార్గం మీద వెళ్లాము”. 


ఆర్‌ వద్ద ఇశ్రాయేలీయులు 

యెహోవా నాతో చెప్పాడు: “మోయాబు ప్రజ 
లను తొందర పెట్టవద్దు. వారితో యుద్ధం ప్రారంభించ 
వద్దు, వారి దేశంలో ఏ మాత్రం భూమి నేను మీకు 
యివ్వను. వారు లోతు సంతతివారు,* ఆరు పట్టు 
ణాన్ని నేను వారికి యిచ్చాను.” ” !ఇంతకు ముందు 
ఎమీము ప్రజలు ఆర్‌లో నివసించారు. వారు బలా 
ఢ్యులు, వారు చాలామంది ఉన్నారు. అనాకీమూో ప్రజ 
ల్లాగే వారు చాలా ఎత్తయినవాళ్లు. 1! అనాకీయుల్లాగే 
ఎమీము కూడ రెఫాయిము (ప్రజల్లో ఒక భాగం అని 
చెప్పబడింది. కానీ మోయాబీ ప్రజలు వారిని ఎమీ 
యులు అని పిల్చారు. హోరీ ప్రజలు కూడ ఇంతకు 
ముందు శేయీరులో నివసించారు, కానీ ఏశావు ప్రజలు 
వారి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హోరీయులను 
ఏశావు ప్రజలు నాశనం చేసారు. అప్పుడు హోరీ 
యులు అంతకు ముందు నివసించిన చోట ఏశావు 
ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా 
స్వంతంగా యిచ్చిన దేశంలోని ప్రజలకు ఇశ్రాయేలీ 

యులు చేసినట్టు వారు అక్కడ ఉన్నవారికి చేసారు. 
1పోయెహోవా నాతో చెప్పాడు: “ఇప్పుడు లేచి, 





చాలా రోజుల వరకు మనం శేయీరు కొండ దేశం 
గుండా వెళ్లాము. అప్పుడు నాతో యెహోవా 
అన్నాడు: మీరు ఈ కొండ దేశంగుండా చాలా 
తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి. “మరియు మీకు 
ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు: మీరు 
శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ 
బంధువులై న ఏశావు సంతతివారికి చెందినది. వారు 
మీకు భయపడతారు. చాలా జాగ్రతగా ఉండండి. 
వారితో యుద్ధం చేయ కండి. వారి దేశంలో ఏమాత్రం 
ఒక్క అడుగు కూడ నేను మీకు యివ్వను. ఎందుకంటే 
శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు న్వంతంగా 
ఉండేందుకు నేను యిచ్చాను. అక్కడ మీరు తినే 





శేయీరు ఏదోము యొక్క మరో పేరు. 


జెరెదు వాగు దాటి వెళ్లండి.” కనుక మనం జెరెదు 
వాగు దాటివెళ్లాం. '*మనం కాదేషు బర్నెయ విడిచి 
జారెదు వాగు దాటునప్పటికి 38 సంవత్సరాలు పట్టింది. 
ఆ తరం యుద్ధ వీరులంతా చనిపోయారు. ఇలా జరుగు 
తుందని యెహోవా చెప్పాడు. ఆ మనుష్యులు 
అందరూ గతించి పోయేవరకు యహోవా వారికి 
విరోధంగానే ఉన్నాడు. యుద్ద వీరులంతా చని 
పోయి (ప్రజల మధ్య లేకుండా గతించిపోయిన తర్వాత 
"యెహోవా నాతోఇలా చెప్పాడు: 





లోతు సంతతివారు మోయాబు, అమ్మను అను 
వారు లోతు కుమారులు. ఆది. 19:30-38 చూడండి. 


అనాకీము అనాకీ సంతానం చాల పొడవైన వాళ్లు వీరులు 
అని ప్రసిద్ధి. సంఖ్యాకాండము 13:33 చూడండి. 


ది తీయోప దేశకాండము 2:18-3:2 


క వేళ మీరు సరిహద్దు ఆర్‌వద్ద దాటి మోయాబు 
లోనికి వెళ్లాలి. మీరు అమ్మోనీయులను సమీపించి 
నప్పుడు వారిని తొందర పెట్టవద్దు. వారితో యుద్ధం 
చేయవద్దు, ఎందుకంటే వారి దేశం నేను మీకు 
యివ్వను. ఎందుకంటే వారు లోతు సంతానం. వారు 
స్వంతంగా ఉంచుకొనేందుకు ఆ దేశాన్ని నేను వారికి 
త్‌ హను 

2ఆ దేశం రెఫాయిము ప్రజల దేశం అనికూడ 
చెప్పబడింది. అంతకు ముందు అక్కడ నివసించిన 
(ప్రజలు వారు, అమ్మోనీయులు వారిని “జంజుమ్మీలు' 
అని పిలిచేవాళ్ళు. *జంజుమ్మీ ప్రజలు చాలా బలం 
గలవారు, వాళ్లు చాలామంది ఉన్నారు. అనాకీము 
ప్రజల్లా వారు చాలా ఎత్తయిన మనుషులు. కానీ జంజు 
మ్మీలను నాశనం చేసేందుకు యెహోవా అమోరీయు 
లకు సహాయంచేశాడు. అమ్మోనీయులు జంజుమ్మీల 
దేశాన్ని స్వాధీనం చేసుకొని యిప్పుడు అక్కడ నివసి 
స్తున్నారు. *శేయీరులో నివసించే ఏశావు ప్రజలకు 
(ఎదోమీలు) దేవుడు అలాగే చేశాడు. వారు అక్కడ 
నివసించే హోరీయులను నాశనం చేశారు. ఇంతకు 
ముందు హోరీయులు నివసించిన చోట యిప్పటికీ 
ఏశావు ప్రజలు నివసిస్తున్నారు. “క్రతు ప్రజలలో 
కొందరికి దేవుడు అలాగే చేశాడు. గాజా చుట్టు పక్కల 
పట్టణాల్లో ఆవీయ ప్రజలు నివసించారు. అయితే 
క్రేతునుండి కొందరు ప్రజలు వచ్చి ఆవీయ ప్రజలను 
నాశనం చేశారు. క్రతునుండి వచ్చిన ఆ ప్రజలు ఆ 
దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పుడు అక్కడ 
నివసిస్తున్నారు. 





అమ్మోరీయులతో యుద్దం 
24“ యెహోవా నాతో యిలా చెప్పా డుః "ప్రయా 
ణానికి సిద్ధపడండి. అర్నోను నది as దాటి వెళ్లండి. 
హెమ్బోను రాజు, అమ్మోరీవాడగు సీహోను మేద 
నేను మీకు కక్తినిస్తాను. అతని దేశాన్ని స్వాధీనం చేసు 
కొనేందుకు నేను మీకు శక్తిని యిస్తున్నాను. కనుక 
అతనితో యుద్ధంచేసి, అతని దేశాన్ని స్వాధీనం చేసు 


కోవటం మొదలు పెట్టండి. 2 ప్రపంచంలోని ప్రజ 


200 


నీకు చెల్చీస్తాము. మేము నీ దేశంలోనుండి నడచి 
వెళ్తాము, అంతే. 

29మూ దేవుడైన యెహోవా మాకు యిస్తున్న 
దేశంలో ప్రవేశించేందుకే మేము యోర్డాను నది 
దాపేంతవరకు మమ్మల్ని నీ దేశంలోనుంచి వేళ్ల నివ్వు. 
ఇతరులు, అంటే శేయీరులో నివసించే ఏశావు ప్రజలు, 
ఆర్‌లో నివసించే మోయాబు ప్రజలు వారి దేశంగుడా 
మమ్మల్ని వెళ్లనిచ్చారు.” 

కానీ హెష్పోను రాజైన సీహోను తన దేశం 
లోంచి మమ్మల్ని పోనివ్వలేదు. మీ దేవుడైన 
హర హోవా అతళ్లీ చాలా మొండికెత్తేటట్టు చేసాడు. 

వాను రాజును మీ అధికారంకింద ఉంచటానికే 

వ. హోవా ఇలా చేసాడు. ఇప్పుడు ఆయన దీనిని 
జరిగించాడు. 


31ళఫ్టీ మా 








సాను రాజును, అతని దేశాన్ని నేను మీకు 
యిస్తున్నాను. ఇప్పుడు దేశాన్ని స్వాధీనం చేసుకోండి 
అని యెహోవా నాకు చెప్పాడు. 

“అప్పుడు యాహసు దగ్గర మాతో యుద్ధం 
చేయటానికి సీహోను రాజు, అతని ప్రజలందరు బయ 
ల్లేరి వచ్చారు. అయితే మన యెహోవా దేవుడు 
అతణ్ణి మనకు అప్పగించాడు. అతల, అతని కుమారు 
లను, అతని (ప్రజలందరిని మనం ఓడించాము. 
అప్పట్లో సహూను రాజుకు చెందిన పట్టణాలన్నిం 
టినీ మనం పట్టుకొన్నాము. (ప్రతి పట్టణంలో పురుషు 
లను, స్త్రీలను, పిల్లలను ప్రజలందరినీ మనం పూర్తిగా 
నాశనం చేసాము. ఎవ్వరిని మనం బతకనియ్యలేదు. 
35 మనం పట్టుకొన్న పట్టణాల్లో పశువులను, విలువైన 
వస్తువులను మాతవే మనం తీనుకొన్నాము. 
ఫోఅరోను లోయ అంచులోని అరోయేరు పట్టు 
ణాన్ని, ఆ లోయ మధ్యలో ఉన్న మరో పట్టణాన్ని 
మనం ఓడించాము. అర్నోను లోయ, గిలాదుమధ్య 
ఉన్న పట్టణాలన్నింటిని మనం ఓడించేటట్టు చేసాడు 
యెహోవా. ఏ పట్టణం కూడా మన యెదుట నిలువ 
లేకపోయింది. *కానీ అమ్మోనీయుల దగ్గరకు కూడ 
మీరు వెళ్లలేదు. యబ్బోకు నదీ తీరాలకుగాని, కొండ 
దేశంలోని పట్టణాలకుగాని మీరు వెళ్లలేదు. మన దేవు 





లంతా మీ విషయం భయపడేలా చేయటం నేను ఈ 
వేళ ప్రారంభిస్తాను. మిమ్మల్ని గూర్చిన సమాచారం 
వారు విని, భయంతో వణకిపోతారు. వారు మిమ్మల్ని 
గూర్చి తలచినప్పుడు వాళ్లు భయంతో వణికిపోతారు.” 

2“కదెమోతు అరణ్యంనుండి హెష్పోను రాజైన 
సీహోను దగ్గరకు నేను వార్తాహరులను పంపించాను. 
వారు సీహోనుకు శాంతి ఒడంబడిక సమాచారం 
తెలిపారు. వారు చెప్పారు: *”నీ దేశంగుండా మమ్మల్ని 
వెళ్లనివ్వు. మేము మార్గంలోనే నిలిచి ఉంటాము. 


డన యహోవా మనకు ఇవ్వని స్‌ స్థలం దగ్గరకూ 
మీరు వెళ్లలేదు.” 


బాషాను ప్రజలతో యుద్ధం 
3 “మనం మళ్లుకొని బాషాను మార్గంలో వెళ్లాము. 
బాషాను రాజు ఓగు, అతని ప్రజలందరు ఎద్రేయి 
దగ్గర మనతో యుద్ధం చేయటానికి వచ్చారు. పోర్టిగును 
నేను మీకు అప్పగించాలని న్నిరయించాను గనుక అతని 
గూర్చి భయపడవద్దు. అతని మనుష్యులందరిని, అతని 





మార్గంనుండి కుడికిగాని, ఎడమకుగాని మేము తొల 


దేశాన్ని నేను మీకు యిస్తాను. హెష్మ్బోనులో ఏలుబడి 





గము. *మేము తినే భోజనానికి, తాగే నీళ్లకు వెండి 


చేసిన అమోరీ రాజు స్‌హె సానుకు చేసినట్టే, అతన్ని 


201 


కూడ మీరు ఓడిస్తారు అని యహోవా నాతో 
చెప్పాడు. 

పోకనుక బాషాను రాజు ఓగును, అతని మనుష్యు 
లందరిని మన యెహోవా దేవుడు మనకు అప్ప 
గించాడు. అతని మనుష్యులు ఎవరూ మిగుల కుండా 
మనం అతన్ని ఓడించాము. *తర్వాత అప్పట్లో ఓగుకు 
చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసు 
కొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషా 
నులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 
60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము. 
5 ఎత్తయిన గోడలు, బలమైన కడ్డీలుగల గేట్టతో ఈ 
పట్టణాలు చాలా బలమైనవి. మరియు గోడలులేని 
సాలు కూడా చాలా “ఉన్నాయి. 6హైవైళ్చిను రాజై న 

సాను పట్టణాలకు మనం చేసినట్టే వీటినికూడా 
నాశనం చేసాము. ప్రతి పట్టణాన్ని, వాటిలోని 
ప్రజలందరిని స్త్రీలు, పిల్లలను సహా మనం సమూలంగా 
నాశనం చేసాము. "అయితే ఆ పట్టణాల్లోని పశువుల 
న్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచు 
కొన్నాము. 

ఈఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల 
వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ 
దేశాలు యోర్డాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. 
అర్నోను లోయనుండీ హెర్మోను పర్వతంవరకు 
ఉంది ఈ దేశం. హెర్మోను కొండను సీదోనీ ప్రజలు 
షిర్యోను అనీ, అమోరీలు శేనీరు అని పిలుస్తారు) 
0బాషాను అంతటిని సాలెకానుండి, ఎదేయివరకు, 
గిలాదు పీఠభూమిలోని పట్టణాలన్నింటినీ మనం మన 
స్వాధీనం చేసుకొన్నాం. సల్కా ఎద్రేయి బాషానులోని 
ఓగు రాజ్యంలో పట్టుణాలు.” 

"(ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది రెఫాయిము 
(ప్రజల్లో బాషాను రాజు ఓగు ఒక్కడే. ఓగు మంచం 
ఇనుప మంచం. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 
6 అడుగులు. అమ్మోనీ ప్రజలు నివసించే రబ్బా పట్టు 
ణంలో ఆ మంచం యింకా ఉంది.) 


యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం 

2“ఆ సమయంలో ఈ దేశాన్ని మన స్వంతం 
చేసుకొన్నాము. అర్నోను లోయ ప్రక్కగా అరోయేరు 
దేశాన్ని, గిలాదు కొండ దేశంలో సగం, వాటి పట్టుణా 
లతో సహా రూబేను వంశంవారికి, గాదు వంశంవారికి 
నేను ఇచ్చాను. ేగిలాదులో మిగతా సగం, బాషాను 
అంతా మన్నే వంశంవారిలో సగంమందికి నేను 
ఇచ్చాను.” (బాషాను ఓగు రాజ్యం. బాషానులో కొంత 
భాగం అర్లోబు అని పిలువబడింది. బాషాను (ప్రాంతం 
రెఫాయిము దేశం అనికూడ పిలువబడింది. 
'గ్గషూరు, మయకాతీతు ప్రజల సరిహద్దువరకు గల 
మొత్తం అర్లోబు ప్రదేశం అంతా మనష్షే వంశీయుడై న 


ది ;తీయోప దేశకాండము 3:3-25 


యాయీరు పట్టుకొన్నాడు. ఈ ప్రాంతానికి 
యాయీరు తన స్వంత పేరు పెట్టుకొన్నాడు. 
హవ్వీతయాయీరు అని పేరు పెట్టాడు. (నేటికీ ఆ 
(ప్రాంతం బాషాను యాయిీారు పట్టణాలు అని పిలువ 
బడుతుంది). 

హోగలాదును నేను మాకీరుకు ఇచ్చాను. 
1రన్చురియు రూబేను వంశానికి, గాదు వంశానికి గిలాదు 
వద్ద [ప్రారంభం అవుతున్న దేశాన్ని నేను ఇచ్చాను. 
ఈ దేశం అర్నోను లోయనుండి యబ్బోకు నదివరకు 
ఉంది. (లోయ మధ్య భాగం ఒక సరిహద్దు. యబ్బోకు 
నది అమ్మోనీ ప్రజలకు సరిహద్దు) !7ప పడమటి దిక్కున 
అరాబాలోని యోర్డాను నది వారి ప్రాంతానికి సరిహద్దు. 
ఈ [ప్రాంతానికి ఉత్తరాన కిన్నెరెతు సరస్సు, దక్షిణాన 
అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) ఉన్నాయి. 
తూర్పున అది పిస్తా కొండచరియల కింద ఉంది. 

1ఈఆ సమయంలో ఆ వంశాలకు నేను ఈ ఆజ్ఞ 
యిచ్చానుః “మీరు నివసించడానికి యోర్డాను నదికి 
యివతలి ప్రక్క దేశాన్ని మీ దేవుడైన యెహోవా 
మీకు యిచ్చాడు. అయితే యిప్పుడు మీ యుద్ధ 
వీరులు వారి ఆయుధాలు చేతపట్టి మిగతా ఇశ్రాయేలు 
వంశాలను నది దాటించాలి. 19వ భార్యలు, మీ చిన్న 
పిల్లలు, మీ పశువులు (మీకు పశువులు చాలా ఉన్నా 
యని నాకు తెలుసు) నేను మీకు యిచ్చిన ఈ పట్ట 
ణాల్లో యిక్కడ ఉండాలి. అయితే మీ బంధువులైన 
ఇశ్రాయేలీయులకు యోర్డాను నదికి అవతల ప్రక్క 
యెహోవా యిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసు 
"కొనేంతవరకు మీరు వారికి సహాయం చేయాలి. ఇక్కడ 
మీకు శాంతి ఉన్నట్టుగానే అక్కడ వారికి యెహోవా 
శాంతి నిచ్చేంతవరకు వారికి సహాయం చేయండి. 
అప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ దేశానికి మీరు తిరిగి 
రావచ్చును. 

2“అప్పుడు యెహోషువతో నేను యిలా 
చెప్పాను: “మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజు 
లకూ చేసిన వాటన్నింటినీ నీవు చూశావు. సేవ ప్రవే 
రించే రాజ్యాలన్నింటికీ యెహోవా అలాగే చేస్తాడు. 
22మ్సీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు 
గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు. 





మోషే కనానులో ప్రవేశించలేకపోవటం 

23ోఆ సమయంలో నేను యెహోవాను బతిమా 
లాను. నేను చెప్పాను, 2“యహోవా, నా ప్రభువా 
నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంత 
మైన విషయాలలో కొద్ది భాగం మాత్రము నీవు నాకు 
చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంత 
మైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో 
గాని భూమి మీదగాని లేడు. బోయోర్డాను నదికి అవతల 
(ప్రక్క ఉన్న ఆ మంచి దేశాన్ని, సారదర్యవంతమైన ఆ 


ది తీయోప దేశకాండము 3:26-4:19 


కొండ దేశాన్ని, లెబానోనును చూడటానికి నన్ను 
అవతలకు దాటి వెళ్లనియ్యి అని నేను నీకు మనవి 
చేస్తున్నాను. 

26ోక్రానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగిం 
చాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. 
యెహోవా నాతోచెప్పాడు, "నీకు ఇది చాలు. ఈ 
విషయం నాతో యింకా చెప్పవద్దు. */పిన్లా కొండ 
శిఖరం మీదికి వెళ్లు. పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం 
చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం 
ఎన్నటికీ యోర్డాను నది దాటి వళ్లజాలవు. నీవు 
తప్పక యెహోషువకు హెచ్చరికలు యివ్వాలి. అతల 
(ప్రోత్సహించి, బలపర్చు. ఎందుకంటే ప్రజలను 
యెహోషువ యోర్డాను నది దాటిస్తాడు. దేశాన్ని 
స్వాధీనం చేసుకొని దానిలో నివసించేందుకు యోహో 
షువ వారిని నడిపిస్తాడు. ఈ దేశాన్నే నీవు చూస్తావు.” 

అందుచేత మేము బేత్సెయోరు అవతలివైపు 
లోయలో నిలిచిపోయాము.” 


దేవుని ఆదేశాలు పాటించమని మోషే ప్రజలను 
హెచ్చరించటం 

“ఇక, ఇశ్రాయేలీయులారా, నేను మీకు ప్రబోధించే 

చట్టాలు, ఆజ్ఞలు వినండి. వాటికి విధేయుల 
వ్వండి. అప్పుడు మీరు బతికి, మీ పూర్వీకుల దేవుడైన 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని 
స్వాధీనం చేసుకోగలుగుతారు. 2నేను మీకు ఆజ్ఞాపిం 
చిన వాటికి మీరేమీ అదనంగా చేర్చకూడదు. అందులో 
నుంచి మీరేవీ తీసివేయకూడదు. నేను మీకు ఇచ్చిన 
మీ యెహోవా దేవుని ఆజ్ఞలకు మీరు విధేయులు 
కావాలి. 

పోబయల్‌ పెయోరు వద్ద యెహోవా చేసింది 
మీరు చూశారు. అక్కడ బయలును* వెంబడించిన 
వాళ్తందరిని మీ దేవుడైన యెహోవా నాశనం చేసాడు. 
అయితే మీ దేవుడైన యెహోవా వైపు నిలిచి ఉన్న 
మీరంతా ఈనాడు బతికి ఉన్నారు. 

చూడండి, నా దేవుడైన యెహోవా నాకు 
ఆజ్ఞాపించిన చట్టాలు, నియమాలు నేను మీకు 





202 


7“మనం దేవునికి మొర ర్క పెట్టినప్పుడు మన దేవు 
డైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి 
నీ జాతికీ అంత సమీపంగా ఉండే ఏ దేవుడు లేడు. 
ఈనాడు నేను మీ ఎదుట ఉంచిన ప్రబోధాలంతటి 
మంచి ఆజ్ఞలు, నియమాలు కరిగి ఉండేందుకు ఏ 
జాతికూడ అంత గొప్పది కాదు. 

కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు 
చూసిన సంగతులను మీరు బతికి ఉన్నంతకాలం మరచి 
పోకుండా జా(గత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లల 
వ మీరు ఈ సంగతులను ప్రబోధించాఠి. 

రారేబు కొండ దగ్గర మీరు మీ దేవుడైన 
హోవా యెదుట నిలీచిన రోజును జ్ఞాపకం చేసు 
కోండి. "నేను చెప్పే సంగతులు వినడానికి (ప్రజలందరినీ 
సమావేశపర్చు. అప్పుడు భూమి మీద వారు జీవించి 
నంతకాలం వారు గౌరవించటం నేర్చుకొంటారు. 
మరియు వారు ఈ సంగతులను వారి పిల్లలకు ప్రబోధి 
స్తారు అని యెహోవా నాతో చెప్పాడు "మీరు దగ్గ 
రకు వచ్చి కొండ దిగువ నిలబడ్డారు. ఆకాశంవరకు 
ఎగసిన అగి సతో ఆ కొండ మండింది. దట్టమైన కారుమ 
బ్బులు, కటిక చీకటి. 2అప్పుడు అగ్నీలోనుండి 
యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడు 
తున్న స్వరం మీరు విన్నారు కాని, ఏ ఆకారాన్నీ 
మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది. 
“యెహోవా తన ఒడంబడికను మీతో చెప్పాడు. 
పది ఆజ్ఞలను ఆయన మీతో చెప్పి, వాటిని పాటించ 
మని మీకు ఆజ్ఞాపించాడు. ఆ ఒడంబడిక ఆజ్ఞలను 
ఆయన రెండు రాతి పలకలమీద రాసాడు. '*ఆ సమ 
యంలో నేను మీకు ఆజ్ఞలను, నియమాలను ప్రబోధిం 
చాలనికూడ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. మీరు 
స్వాధీనం చేసుకొని, నివసించబోతున ్న దేశంలో మీరు 
పొటేంచోర్సిన చట్టాలు ఇవి. 

1 హైోరేబు AS కొండమీద అగ్నిలో 
నుండి యెహోవా మీతో మాట్లాడిన రోజున భౌతిక 
మెన ఎలాంటి రూపంతోను మీరు ఆయనను చూడ 
లేదు. దేవునికి ఆకారం లేదు. కనుక జాగ్రత్తగా 
ఉండండి. ఏ ప్రాణి రూపంలోనైనా ఒక (ప్రతిమను 





ప్రబోధించాను. మీరు ఏ దేశంలోనై తే ప్రవేశించి, 
దానిని మీ స్వంతం చేసుకో బోతున్నాలో ఆ దేశంలో 
మీరు ఈ చట్టాలకు విధేయులు కావాలని వాటిని 
నేను మీకు ప్రబోధించాను. ఈ ఆజ్ఞలకు జాగ్రత్తగా 
లోబడండి. మీకు జ్ఞానం, తెలివి ఉన్నట్టు యితర 


లేక విగహాన్ని చేసుకోవడం ద్వారా పాపంచేసి మీ 
జీవితాలను నాశనం చేసుకోవద్దు. పురుషునివలా లేక 
స్రీవలె కనబడే విగ్రహాన్ని చేయవద్దు. 

గొభూమిమీద జంతువులా కనబడే విగ్రహాన్నిగాని, 
ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి విగ్రహంగాని చేయవద్దు. 





రాజ్యాల ప్రజలకు యిది తెలియజేస్తుంది. ఆ దేశాల 
ప్రజలు ఈ ఆజ్ఞలను విన్నప్పుడు “నిజంగా ఈ గొప్ప 
రాజ్య ప్రజలు (ఇశ్రాయేలీయులు) జ్ఞానులు, తెలివి 
గలవారు అని చెబుతారు. 





బయలు కనానీ ప్రజలు ఆరాధించిన అబద్ధపు దేవత. 


(నేలమీద ప్రాకే దేనివలెగాని, సముద్రపు చేపవలెగాని 
కనబడే ఏ విగ్రహం చేయవద్దు, *మరియు మీరు 
పైన ఆకాశంలోనికి చూచినప్పుడు, నూర్యుడు, 
చంద్రుడు, న క్షతాలు ఆకాశంలో మీకు కనిపించే వాట 
న్నింటిని చూచినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటిని 
పూజించి, సేవించాలనే శోధన మీకు కలుగకుండా 


203 


మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో ఆ పనులు 
ఇతరులు చేస్తే చేనుకోనిచ్చాడు మీ దేవుడైన 
యెహోవా. అయితే మీరు ఆయన ప్రజలు, 
యెహోవా మిమ్మును ఈజిస్ట్రనుండి బయటకు తీసు 
కొని వచ్చాడు. ఈజిప్టు ఇనుప కొలిమిలాంటిది. 
ఇప్పుడు మీరు ఉన్నట్టుగా, మిమ్మును ఆయన తన 
స్వంత ప్రజలుగా చేసేందుకు ఆయన మిమ్మును 
బయటకు తీసుకొని వచ్చాడు. 

2“మీ మూలంగా యెహోవా నా మీద కోప 
గించాడు. ఆయన ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. 
నేను యోర్డాను నది దాటి అవతలికి వెళ్లకూడదు. మీ 
దేవుడై న యెహోవా మీకు యిస్తున్నీ ఆ మంచి 
దేశంలోనికి నేను వెళ్లజాలనని ఆయన నాతో చెప్పాడు. 


ది తీయోప దేశకాండము 4320-39 


తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు. మీ దేవు 
డైన యెహోవా కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని 
వీడిచి పెట్టడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. 
మీ పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసిన ఒడంబడికను 
ఆయన మరచిపోడు. 


దేవుడు చేసిన గొప్ప కార్యాలను గూర్చి 
ఆలోచించండి 

ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా 

జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మరు 

పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలో 

చించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన 

అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, 


పరల 





కుక నేను యిక్కడ ఈ దేశంలోనే చావాలి. నేను 
యోర్ణాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం 
త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు ఆ మంచి 
దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. *మీ దేవుడైన 
యెహోవా మీతో చేసిన ఒడంబడికను మీరు మరచి 
పోకుండా ఆ కొత్త దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 
మీరు చేయకూడదని మీ యెహోవా దేవుడు మీతో 
చెప్పిన ఏ రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయకూడదు. 
ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు 
ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు. 
పైగా యెహోవా నాశనం చస సే అగ్నిలా ఉండగలడు. 
౫“పీరు ఆ దేశంలో చాలాకాలం జీవించిన తర్వాత, 
మీకు ఏ పిల్లలు, పిల్లల పిల్లలు కలుగుతారు. మీరు ముసలి 
వాశ్తవుతారు. అప్పుడు మారిపోయి మీ జీవితాన్ని పాడు 
చేసుకొనవద్దు. దేని రూపంలోనూ ఒక విగ్రహన్ని చేయ 
వద్దు. అలాగు యెహోవాకు విరుద్దంగా కీడు చేస్తే, 
అది ఆయనకు కోపం పుట్టిస్తుంది. ఆ కీడు మీరు 
జరిగిస్తే, ఇలా జరుగుతుందని నేడు ఆకాశం భూమి 
మీమీద సాక్షులుగా ఉంటారు; త్వరలోనే మీరు ఆ 
దేశంలో ఉండకుండాపోతారు. ఆ దేశాన్ని స్వాధీనం 
చేసుకొనేందుకు ఇప్పుడు మీరు యోర్డాను నది దాటు 
తున్నారు. కానీ అక్కడ మీరు ఎక్కువ కాలం జీవించరు. 
మీరు నర్వనాశనం అవుతారు. *దేశదేశాలకు 
యెహోవా మిమ్మల్ని చెదరగొడతాడు. యెహోవా 
మిమ్మల్ని పంపించే ఆ దేశాల్లో జీవించేందుకు మీరు 
కొద్దిమంది మాత్రమే ఉంటారు. మనుష్యులు చేసిన 
దేవుళ్లను చెక్కతో రాయితో చేయబడి, కానలేని, 
వినలేని, తినలేని, వాసన చూడలేని దేవుళ్రను అక్కడ 
మీరు సేవిస్తారు. అయితే అక్కడ, ఆ ఇతర దేశాల్లో 
మీరు మీ దేవుడైన యెహోవా కోసం చూస్తారు. మీ 
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు ఆయన 
కోసం చూస్తే, మీరు ఆయనను కనుగొంటారు. *మీరు 
కష్టంలో ఉన్నప్పుడు - ఆ సంగతులన్నీ మీకు సంభవిం 
చినప్పుడు * మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు 


ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి 
గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా 
విన్నారా? లేదు. దేవుడు అగ్నిలోనుండి మీతో 
మాట్లాడగా మీరు వినికూడ యింకా [బతికే ఉన్నారు. 
అలా “యింకెవరికై నా ఎన్నడై నా జరిగిందా? లేదు. 
34మురియు ఎప్పుడై నా, ఏ దేవుడైనా మరో దేశంలో 
నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయ 
త్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు 
అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే 
చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపిం 
చాడు. (ప్రజలను పరీక్షించిన కష్టాలను మీరు చూశారు. 
అద్భుతాలు మహాత్మ్యాలు మీరు చూశారు. సంభవించిన 
యుద్దాలు, భయంకర విషయాలు మీరు చూశారు. 
35ఆయేనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ 
సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయన 
లాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు. యెహోవా 
మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి 
ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి 
మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, 
దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు. 
గోయిహోవా మీ పూర్వీకులను ప్రేమించాడు. 
అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర 
చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని 
ఈజిస్ట్రనుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో 
ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని 
వచ్చాడు. *మీరు ముందుకు సాగినప్పుడు, మీ 
ముందు బలమైన గొప్ప రాజులను యెహూవా బల 
"వంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి 
యెహోవా “మమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు 
నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు 
యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే. 

ఎ అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, 
యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశం 
లోను, కింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక 


ది )తీయోప దేశకాండము 4:40-5:14 


వేరే ఏ దేవుడూ లేడు. “మరియు ఈ వేళ నేను 
మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధే 
యులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే 
పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీదిగా 
ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న 
దేశంలో మీరు దీర్ణకాలం జీవిస్తారు.” 





భదతా పట్టణాలను మో ఏర్పాటు చేయటం 

“అప్పుడు యోర్డాను నదికి తూర్పున మూడు 
పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు. *ప్రమాదవ 
శాత్తూ ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపేస్తే, ఆ వ్యక్తి ఈ 
మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి క్షేమంగా 
ఉండొచ్చు. “అతడు చంపేసిన మనిషిని అతడు  ద్వేషిం 
చలేదు, అతల్ణి చంపాలని అనుకొలేదు అంటే, అతడు 
ఈ పట్టణాల్లో ఒకదానికి వెళ్లి, మరణ శిక్షలేకుండా 
ఉండవచ్చు. 

“మోషే ఏర్పాటు చేసిన ఈ మూడు పట్టణాలు 
ఏవంటేః రూబేను ప్రజలకోసం అరణ్యపు పీఠభూము 
ల్లోని బేసెరు; గాదు (ప్రజలకోసం గిలాదులోని 
రామోతు, మన్న ప్రజలకోసం బాషానులోని గోలాను. 


మోషే ధర్మశాస్త్రానికి పీఠిక 

“ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని మోషే 
యిచ్చాడు. 

ఆ ప్రజలు ఈజిప్టునుండి బయటకు వచ్చిన 
తర్వాత ఈ ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు మోషే 
వారికి యిచ్చాడు. 

*6యోర్టాను నదికి తూర్పు వైపున వారు 
ఉన్నప్పుడు బేతపయోరు అవతల లోయలో మోషే 
వారికి ఈ ఆజ్ఞలు యిచ్చాడు. 'హెష్పోనులో నివసించిన 
అమోరీయుల రాజైన సీహోను దేశంలో అప్పుడు 
వారు ఉన్నారు. (వారు ఈజిప్టునుండి బయటకు 
వచ్చినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలూ సీహూ 
నును ఓడించారు. “వారికోసం ఉంచు కొనేందుకు 
వారు సీహోను దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 
బాషాను రాజైన ఓగు దేశాన్ని కూడ వారు స్వాధీనం 
చేనుకొన్నారు. ఈ యిద్దరు అమోరీ రాజులు 
యోర్డాను నది తూర్పువైవున నివసించారు. 
“అర్నోను లోయను ఆనుకొనివున్న అరోయేరు 
పట్టణం నుండి, హెర్మోను కొండ అనబడిన సిరి 
యోను* కొండవరకు ఉంది ఈ దేశం. యోర్డాను 
నదికి తూర్పునవున్న యోర్డాను లోయ ప్రదేశం 
అంతా ఈ దేశంలోనే ఉంది. దక్షిణాన మృత సము 
దాన్ని, తూర్పున పిస్తా కొండ చరియను తాకుతుంది 
ఈ దేశం.) 





సిరియోను లేక సీయోను. 


204 


పది ఆజలు 

మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరచి, 

వారితో యిలా చెమ్యాడు “ఇశ్రాయేలు ప్రజలారా, 
నేడు మీకు నేను చెప్పే ఆజ్ఞలను, నియమాలను 
వినండి. ఈ ఆజ్ఞలను నేరు కొని, తప్పక వాటికి విధే 
యులవ్వండి. “హోరేబు (సీనాయి కొండ దగ్గర 
మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక 
చేసాడు. యెహోవా ఈ ఒడంబడికను మన పూర్వీకు 
లతో చేయలేదుగాని మనతో, అవును నేడు సజీవులుగా 
ఇక్కడ ఉన్న మన అందరితో చేసాడు. “ఆ కొండ 
దగ్గర యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. 
అగ్నిలో నుండి ఆయన మీతో మాట్లాడాడు. కేఎందు 
కంటే మీరు ఆ అగ్నికి భయపడి. కొండమీదికి 
వెళ్లేందుకు నిరాకరించారు. కనుక ఆ సమయంలో 
యెహోవా చెప్పిన దానిని మీతో చెప్పడానికి నేను 
యెహోవాకు, మీకు మధ్య నిలబడ్డాను. యెహోవా 
ఇలా చెప్పాడు: "మీరు బానిసలుగా జీవించిన ఈజివ్లు 
దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి 
యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు 
విధేయులుగా ఉండండి. 

“నన్ను తప్ప మరి ఏ దేవుళ్లనూ ఆరాధించవద్దు. 

కోప న ఆకాశంలోగాని, కింద భూమిమీదగాని, ఆ 
కింద సముద్రంలోగాని దేని విగ్రహమైనా, రూపం 
అయినా చేసుకోవద్దు. 

ఎలాంటి విగ్రహాలను కూడా పూజించవద్దు, 
సేవించవద్దు. ఎందుకంటే నేనే మీ దేవుడైన 
యెహోవాను. మరియు వాళ్ల పిల్లలను, పిల్లల 
పిల్లలను, ఆ పిల్లల పిల్లలను నేను శిక్షిస్తాను. 19 అయితే 
నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలకు విధేయు లయ్యే 
ప్రజలయెడల నేను చాలా దయ చూపిస్తాను. 
అలాంటివారి వంశీయుల్లో వెయ్యితరాల వారివరకు 
నేను దయ చూపిస్తాను. 

మీ దేవుడైన యెహోవా పేరును వ్యరర్ణగా 
పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్ధంగా 
పలికితే అతడు దోషి, యెహోవా అతల నిరోషిగా 
ఎంచడు. 

“సబ్బాతు రోజుకు ప్రత్యేక [ప్రాముఖ్యతను 
ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర 
దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ 
దేవుడైన యెహోవా మీకం ఆజ్ఞ యిచ్చాడు. 
మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. 

అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా 
గొరవార్థం స రోజు అవుతుంది. కనుక విశ్రాంతి 
రోజుని ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ 
కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, 
మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ 
పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు 


205 


కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. ఈజిప్టులో 
ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ 
దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిస్ట్రనుండి 
మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన 
మిమ్మల్ని స్వతంతులుగా చేసాడు. అందుచేతనే 
ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా 
ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపీ 
స్తున్నాడు. 1ళోనీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. 
నీవు యిలా చేయాలని నీ దేవుడై నీ యెహోవా నీకు 
ఆజ్ఞ యిచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే, నీవు 
చాలాకాలం బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా 
నీకు ఇస్తున్న దేశంలో అంతా శుభం అవుతుంది. 

“ఎవరినీ హత్య చేయవద్దు.” 

వ్యభిచార పాపం చేయవద్దు.” 

19౯ఏమీ దొంగిలించకు.” 


2“మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము 
చెప్పకు. 

2'“మురాకరికి చెందినవి నీవె యుంటే బాగుండునని 
ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, 
అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, 
అతని ఆవులను, అతని గాడిదలనుగాని ఇతరులకు 
చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.” 





ప్రజలు దేవునికి భయపడటం 

2“మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు 
మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. 
అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద 
శబ్దంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు 
ఇన్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన 
మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని 
నాకు కచ్చాడు. 

235 పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధ 
కారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. 
అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ 
పెద్దలూ నా దగ్గరకు వచ్చారు. చేవారు అన్నారు: 
“మన దేవుడైన యెహోవా తన మహిమను, మహా 
త్మ్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి 
మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు 
మాట్టాడిన తర్వాత కూడ ఆ మనిషి బతకటం సాధ్య 
మేనని ఈవేళ మేము చూశాము. కానీ మన దేవుడై న 
యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక 
మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయం 
కర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము 
చావటం మాకు యిష్టంలేదు. పోస సజీవ దేవుడు మాట్లా 
డటం మేము విన్నట్టుగా వినికూడ బతికిన మనిషే 
ఎన్నడూ ఎవ్వడూ లేడు. “మోషే నీవు దగ్గరగా 


ది పతీ యోపదేశకాండము 5:15-6:5 





వెళ్లి, మన దెవుడై న యిహూవా చెబుతున్న సంగతు 
అన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయా 
లన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, 
నీవు చెప్పేది అంతా చేస్తాము.” 


మోషేతో యెహోవా మాట్లాడటం 

2కోమీర్రు నాతో చెప్పిన సంగతులను యెహోవా 
విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, 
“ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. 
వారు చెప్పింది అంతా మంచిదే. వారు ఎల్లప్పుడూ 
వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ 
విధేయులై తే బాగుండును అని మాత్రమే నా కోరిక. 
అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం 
అవుతుంది.” 

ల్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి 
పొమ్మని చెప్పు. *'అయితే మోషే నీవు యిక్కడ 
నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన 
ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబు 
తాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న 
దేశంలో వారు ఈ పనులు చేయాలి.” “అందుచేత 
యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేం 
దుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్లీ అనుస 
రించటం మానకూడదు. *ేమీ దేవుడైన యెహోవా 
మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు 
మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ 
(ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ 
దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది. 


ఎల్లప్పుడూ దేవుని ప్రేమించి, లోబడండి. 
6 “నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా 

దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవిః 
మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఈ ఆజ్ఞ 
లకు లోబడండి. మీరూ, మీ సంతతివారు బదికినంత 
కాలం మీ దేవుడైన యోహోవాను గౌరవించాలి. నేను 
మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ 
మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, ఆ కొత్త 
దేశంలో మీరు దీర్ణకాలం బతుకుతారు. ఇశ్రాయేలు 
(ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ ఆజ్ఞలకు విధేయు 
లుగా ఉండండి. అప్పుడు మీకు అంతా శుభం అవు 
తుంది. మరియు మీరు ఒక గొప్ప రాజ్యం అవుతారు. 
ఐశ్వర్యవంతమైన ఆ మంచి దేశంలో” వీటన్నింటినీ 
మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం 
చేసాడు. * ఇశ్రాయేలు | ప్రజలారా వినండి: యెహోవా 
ఒక్కడు మాత్రమే మన దేవుడు. మరియు మీరు మీ 








ఐశ్వర్య దేశంలో “పాలు, తేనెలు ప్రవహించు 
చున్న దేశం” అని పాఠాంతరం. 


ది )తీయోప దేశకాండము 6:6-7:4 


నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ 
నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను (పేమిం 
చాలి. "ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను ఎల్ల 
ప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. “వాటిని మీ పిల్లలకు 
నేర్చించేందుకు జా(గత్త వహించండి. మీరు మీ 
యింట! కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్న 
ప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. 
మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి 
మాట్లాడుతు ఉండండి. నా ప్రబోధాలను జ్ఞాపకం 
ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ 
చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరిం 
చండి. 

మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద 
వాటిని వ్రాయండి.” 

“మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రా 
హాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన 
ఆ దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని 
తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, 
ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు. “మీరు 
సమకూర్చని మంచి వస్తువులతో నిండిపోయిన గృహా 
లను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను 
యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోట 
లను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజ 
నానికి మీకు సమృద్ధిగా ఉంటుంది. 'కానీ జాగ్రత్తగా 
ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశం 
నుండీ మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన 


206 


చేసిన దేశంలో మీరు ప్రవేశించి, ఆ మంచి దేశాన్ని 
స్వాధీనం చేసుకోగలుగుతారు. మరియు యెహోవా 
చెప్పినట్టు మీరు మీ శతువులందరినీ బలవంతంగా 
బయటకు వెళ్లగొడ్తారు. 


దేవుడు చేసిన వాటిని పిల్లలకు నేర్చించాలి 

“భవిష్యత్తులో “మన దేవుడైన యెహోవా 
మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు 
గదా, వాటి అర్థం ఏమిటి? అని నీ కుమారుడు నిన్ను 
అడగవచ్చును. ?!అప్పుడు నీవు నీ కుమారునితో 
ఇలా చెప్పాలి, “మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, 
అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి 
మనలను బయటకు తీసుకొని వచ్చాడు. మహా 
గొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు 
యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, 
ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన ఈ సంగతులు 
జరిగించటం మనం చూశాము. * మరియు 
యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని 
మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిస్ట్రునుండి 
బయటకు తీసుకొని వచ్చాడు. ఈ ప్రబోధాలన్నీ 
పాటించాలని యహోవా మనకు ఆజ్ఞాపించాడు. 
అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూ 
క్షేమంగా సజీవులంగా ఉండేటట్టు మన దేవుడైన 
యెహె హోవా మనలను కాపాడతాడు. మనం పాటించా 
లని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం 
ఆజ్ఞలన్నింటికీ విధేయులం అవటం మనకు మంచిదిగా 





యెహోవాను మరచిపోకండి. మీ దేవుడైన యెహో 
వాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. 
ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. 
(బూటకపు దేవుళ్ల పేర్ణు ఉపయోగించవద్దు). 

మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. 
మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుస 
రించకూడదు. 

సమీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో 
ఉన్నాడు. మరియు మీరు ఆ ఇతర దేవుత్తను వెంబడిస్తే, 
యెహోవాకు మీ మీద చాలా కోపం వస్తుంది. 
మిమ్మల్ని ఈ భూమి మీద ఉండకుండా ఆయన 
నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను 
పూజించటం యెహోవా ద్వేషిస్తాడు. 1ఈన్చస్సాలో 
మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన 
యెహోవాను మీరు పరీక్షించకూడదు. 

గొమీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్ప 
నిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన 
ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నింటినీ మీరు పాటించాలి. 
“5సరై నవి, మంచివి, యోహోవాను సంతోషపెట్టేవి 
మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా 
మేలు జరిగి, యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం 


దేవుడైన యెహోవా చూస్తాడు.” 


ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు 

fin స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబో 

తున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా 
మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను- 
హిత్తీయులు, గిర్లాషీయులు, అమోరీయులు, కనానీ 
యులు, పెరిజ్టీయులు, హివ్వీయులు, యుబూసీ 
యులు - మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల 
వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు 
వెళ్ట్‌గొడ్డాడు. ?ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా 
మీ అధికారం కింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. 
మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడం 
బడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు. *ఆ 
(ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు 
చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమార్తెలనుగాని 
పెళ్లి చేసుకోనివ్వవద్దు. “ఎందుకంటే మీ పిల్లలు నన్ను 
వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. 
అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక 
యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన 
మిమ్మల్ని నాశనం చేస్తాడు. 


207 


బూటకపు దేవుళ్లను నాశనం చేయండి 

ఈ రాజ్యాలకు మీరు చేయాల్సింది యిదే: మీరు 
వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను 
ముక్కలుగా చేయాలి. వారి ఆశేర స్తంభాలను” నరికి 
వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి. “ఎందుకంటే 
మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద 
మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా 
ఉండేందుకు - కేవలం ఆయనకు మాత్రమే చెందిన 
వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు 
చేసుకొన్నాడు. “యెహోవా ఎందుకు (ప్రేమించి, 
ఏర్పాటు చేసుకొన్నాడు? ఇతర ప్రజలకంటే మీరు 
ఎక్కువమంది ఉన్నారని కాదు. సమస్త జనులలో మీరే 
అతి తక్కువ సంఖ్యవారు. అయితే యెహోవా 
మహాశక్తితో మిమ్మల్ని ఈజిస్టనుండి బయటకు తీసు 
కొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని 
స్వతం|త్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారం 
నుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందు 
కంటే యెహోవా మిమ్మల్ని (ప్రేమిస్తున్నాడు గనుకను, 
మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు 
కోవాలనీ ఆయన అలా చేసాడు. 

అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే 
దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచు 
కోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. 
ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయు 
అయ్యే వారందరికీ ఆయన తన (పేమ, దయ చూపు 
తాడు. వేయి తరాలవరకు ఆయన తన (ప్రేమ, దయ 
చూపిస్తూనే ఉంటాడు. 

10అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను 
ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. 
ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన 
నిదానించడు. 

"కనుక నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలు, చట్టాలు, 
నియమాలు విధేయత చూపే విషయంలో మీరు 
జాగ్రత్తగా ఉండాలి.” 

“మీరు ఈ ఆజ్ఞలను ఆలకించి, వాటికి జాగత్తగా 
విధేయులైతే, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన 
పేమ ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. మీ పూర్వీకు 
లకు ఆయన యిది వాగ్దానం చేసాడు. ఆయన 
మిమ్మల్ని (ప్రేమిస్తాడు. ఆశీర్వదిస్తాడు. మీ ప్రజల 
సంఖ్య యింకా యింకా పెరిగిపోతుంది. ఆయన మీ 
పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో 
ఆయన ఆశీర్వదిస్తాడు. ధాన్యం, కొత్త (దాక్షారసం, 
నూనె ఆయన మీకు ఇస్తాడు. మీ ఆవులకు దూడలను, 














ఆశేర స్తంభాలు ఆశేరు దేవతను గౌరవించటానికి 
ఉపయోగించబడ్డ స్తంభాలు. ఎక్కువ పిల్లలు కలగటానికి 
ఆమె సహాయపడుతుందని ప్రజలు నమ్మారు. 


ది పతీయోపదేశకాండము 7:5-24 


గొరైలకు గారె పిల్లలను ఇచ్చి ఆయన ఆశీర్వాది 
స్తాడు. మీకు ఇస్తానని ఆయన మీ పూర్వీకులకు 
వాగ్దానం చేసిన దేశంలో మీకు ఈ ఆశీర్వాదాలన్నీ 
లభిస్తాయి. *ోప్రజలందరికంటే మీరు ఎక్కువగా ఆశీ 
ర్వదించబడతారు. భార్యాభర్తల ప్రతి జంటకూ పిల్లలు 
పుడతారు. మీ పశువులకు దూడలు పుడతాయి. 
'5సముస్త రోగాలనూ యెహోవా మీ నుండి తొల 
గించివేస్తాడు. ఇంతకు ముందు ఈజిస్టులో మీకు కలిగిన 
భయంకర వ్యాధులు ఏవీ ఆయన మీకు రానివ్వడు. 
కానీ ఈ వ్యాధులన్నింటిని మిమ్మల్ని ద్వేషించేవారిమీద 
ఆయన ఉంచుతాడు. “మీరు ఎవరిని ఓడించేందుకు 
మీ దేవుడైన యెహోవా సహాయం చేస్తాడో, ఆ 
(ప్రజలందరినీ మీరు నాశనం చేయాలి. వారిమీద జాలి 
పడవద్దు. మరియు వారి దేవుళ్లను సేవించవద్దు. ఎందు 
కంటే వారు మీకు ఉరియవుతారు. మీరు వారి దేవుళ్లను 
సేవిస్తే, మీరు శిక్ష అనుభవిస్తారు. 


యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం 
చేయుట 

17” ఈ రాజ్యాలు మనకంటే బలమైనవి. వారిని 
మనం ఎలా వెళ్లగొట్టగలము? అని మీ హృదయంలో 
అనుకోవద్దు. "వారిని గూర్చి మీరు భయపడకూడదు. 
ఫరోకు, ఈజిప్టు ప్రజలందరకు మీ దేవుడైన 
యెహోవా చేసిన దానిని మీరు బాగా జ్ఞాపకం ఉంచు 
కోవాలి. ఆయన వారికి కలిగించిన మహా కష్టాలను 
మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కా 
ర్యాలు మీరు చూశారు. మిమ్మల్ని ఈజిప్ట్రనుండి 
బయటకు రప్పించేందుకు యెహోవా ప్రయోగించిన 
ఆయన మహాశక్తిని, బలాన్ని మీరు చూశారు. మీరు 
భయపడే వారందరి మీదా అదే శక్తిని మీ దేవుడైన 
యెహోవా ప్రయోగిస్తాడు. 

2“మీ దగ్గర్నుండి పారిపోయి, దాక్కున్న వాళ్లం 
దరినీ పట్టుకొనేందుకు మీ దేవుడైన యెహోవా 
కందిరీగలను సహా పంపిస్తాడు. ఆ ప్రజలందరినీ దేవుడు 
నాశనం చేస్తాడు. 

?మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా 
ఉన్నాడు గనుక వారినిగూర్చి భయపడవద్దు. ఆయన 
మహాగొప్పవాడు, భీకరుడునై న దేవుడు. ఆ రాజ్యాల 
ప్రజలు మీ దేశాన్ని కొంచెంకొంచెంగా విడిచి వెళ్లి 
పోయేటట్టు మీ దేవుడైన యెహోవా వారిని బల 
వంతపెడ్తాడు. వాళ్లందరినీ ఒకేసారిగా మీరు నాశనం 
చేయరు. మీరు అలా చేస్తే మీకు అడవి మృగాల బాధ 
విపరీతంగా పెరిగిపోతుంది. అయితే మీ దేవుడైన 
యెహోవా ఆ రాజ్యాలను మీకు ఇస్తాడు. వారు నాశనం 
అయ్యేంతవరకు గొప్ప చిక్కుతో యెహోవా వారిని 
యుద్ధంలో గందరగోళ పరుస్తాడు. *వారి రాజులను 
ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. 





ది )తీయోప దేశకాండము 7:25-8:18 


మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన 
విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని 
అడ్డగించటం ఏ మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ 
నాశనం చేస్తారు. ఫోమీరు వారి దేవుళ్ల విగ్రహాలను 
తప్పక కాల్చి వేయాలి. ఆ విగ్రహాల మీద ఉండే 
బంగారంకానీ వండి గానీ మీరు తీనుకొంటే 
బాగుంటుందని మీరు ఆశించ కూడదు. ఆ వెండిగాని, 
బంగారంగాని మీకోసం మీరు తీసుకోకూడదు. మీరు 
అలా చేస్తే, మీరు చిక్కులో పెట్టబడతారు. (మీ 
జీవితాలు నాశనం అవుతాయి ఎందుకంటే మీ 
యెహోవా దేవునికి ఆ విగ్రహాలు అనహ్యం. 
26ల్ఫూహైూోవా అనహించుకానే ఆ విగ్రహాల్లో 
ఒక్కటికూడా మీరు మీ ఇంటిలోనికి తీసుకొని రాకూ 
డదు. ఆ విగ్రహాలను మీరు మీ ఇంట్లోకి తీసుకొనివస్తే, 
ఆ విగ్రహాలవల మీరూ కూడా నాశనం చేయబడతారు. 
మీరు వాటిని బాగా అసహించుకోవాలి. ఆ విగ్రహాలను 
నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. 


యెహోవాను జ్ఞాపకం చేసుకోండి 

ట్ర “ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ 

మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు 
జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి 
పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన 
దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు. *ఈ 40 సంవత్స 
రాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో 
నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం 
ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. 
మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. 
మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, 
మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి 
అనుకొన్నాడు. యెహోవా మిమ్మల్ని అణచి వేసి, 
ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు 
ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని 
మన్నాతో”* మిమ్మల్ని ఆయన పోషించాడు. 
యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? 
ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మా(త్రమే బ్రతి 
కించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు 
గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే 
ప్రతి మాటవలన బదుకుతారు. “గడచిన ఈ 40 
సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ 
పాదాలు వాలిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపా 
డాడు. ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే, 
మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవు 





మన్నా దేవుడు, ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 
సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వారికి ఆకాశ 
మునుండి పంపిన ప్రత్యేక ఆహారం. 


208 


డైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు 
తెలుసుకోవాలి. 

రోమ్సీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు 
విధేయులు కావాఠి. ఆయన మార్గాలలో నడుచుకొని, 
ఆయనను గౌరవించాలి. "నదులు, నీటి మడుగులు 
ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే 
మంచి దేశంలోస్‌కి మీ దేవుడై న యెహోవా మిమ్మును 
తీసుకొని వస్తున్నాడు. *అది స్‌ గోధుమ యవలు, ద్ర్‌్షా 
తోటలు, అంజూరపు చెట్టు, దానిమ్మ చెట్లతో నిండిన 
దేశం. ఒలీవ నూనె, తేనెగల దేశం అది. *అక్కడ 
మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ 
లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు 
తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును. మీరు 
తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. 
అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం 
మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.” 


యెహోవా చేసినదాని ఏ మరచిపోకండి 

[జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను 
మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు, 
చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. 12స్సీర్పు 
తినేందుకు ఆహరం సమ ద్దిగా మీకు ఉంటుంది, మీరు 
మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. 
గెమీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. 
మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. 
మీకు విస్తారంగా వస్తుసామ[గి ఉంటుంది. “అలా జరిగి 
నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. 
మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. 
మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే 
మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. భయంకర 
మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా 
నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు 
ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ 
యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. 
మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో 
ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. 
యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే 
యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను 
కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని 
ఆయన కోరాడు. ఈ ఐశ్వర్యం అంతా నా శక్తీ 
సామర్థ్యాలతో సంపాదించాను అని ఎన్నడూ మీలో 
మీరు అనుకోవద్దు. మీ దేవుడైన యెహోవాను 
జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు 
శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. 
యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ 
పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ 
ఆయన నిలబెట్టు కొంటున్నాడు గనుక. 


209 


ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువ 
కండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు 
ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక 
చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; 
నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. దేశాలను 
మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మ్‌ 
ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే 
మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడెన యెహో 
వాకు మీరు విధేయులు కాలేదు "గనుక ఇలా 
జరుగుతుంది. 


యెహోవా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉంటాడు 


ది $తీయోపదేశకాండము 8:19-9:16 


తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి 
ప్రజలు.” 


యెహోవా కోపాన్ని జ్ఞాపకం చేసుకోండి 

అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు 
కోపం పుట్టించారని మరచిపోవద్దు. మీరు ఈజిప్టు దేశం 
నుండి బయటకు వెల్లిన రోజునుండి ఈ చోటికి 
వచ్చిన ఈ రోజువరకు మీరు యెహోవాకు లోబడు 
టకు నిరాకరించారు. ఇంకా హోరేబు కొండ దగ్గర 
కూడ మీరు యెహోవాకు కోపం పుట్టించారు. 
మిమ్మల్ని నాశనం చేయాల్సినంత కోపం వచ్చింది 
యెహోవాకు. *రాతి పలకలను స్వీకరించటానికి నేను 





“ఇశ్రాయేలు (ప్రజలారా, వినండి, ఈ వేళ మీరు 

యోర్డాను నది దాటుతారు. మీకంటె బలంగల 
ఆ గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు 
ఆ దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, 
వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి. *అక్కడి 
ప్రజలు ఎత్తయిన వాళ్ళు, బలం ఉన్నవాళ్లు. వారు 
అనాకీయ ప్రజలు. ఆ (ప్రజలను గూర్చి మీకు తెలుసు. 
“అనాకీయ (ప్రజల మీద ఎవడూ గెలవలేడు' అని మన 
గూఢచారులు చెప్పటం మీరు విన్నారు. 

అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే 
అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు 
ధైర్యంగా ఉండ చ్చు. ఆ దశాలను య హూవా నాశనం 
చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన 
చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్ల 
గొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. 
ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం 
చేసాడు. 

“ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన 
యెహోవా బయటకు వెళ్తగొట్టిన తర్వాత "మూ 
స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేం 
దుకు యెహూవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు' అని 
మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్తను మీనుండి 
యెహోవా వెళ్తగొట్టాూడు, ఎందుకంటే వారు జీవించిన 
చెడు మార్గంవల్లనే. 

వోమీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు 
అందులో టప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, 
నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్లా 
లలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను 
బయటకు వెళ్లగొడుతున్నాడు. మీరు లోనికి వాళ్తు 
న్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రాహాము, 
ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం 
నెరవేరాలని ఆయన కోరుచున్నాడు. 

రోమీర్రు నివసిం చేందుకు ఆ మంచి దేశాన్ని మీ 
దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు, అయితే 
అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు 





కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన 
ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు సను 
కొండమీదనే ఉన్నాను. నేను భోజనంచేయలేదు, నీళ్లు 
(త్రాగలేదు. 

అప్పుడు ఆ రాతి పలకలను యెహోవా నాకు 
యిచ్చాడు. ఆ పలకలమీద యెహోవా తన వేలితో 
రాసాడు. మీరు ఆ కొండ దగ్గర సమావేశమై నప్పుడు 
అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పినవి అన్నీ ఆయన 
రాసాడు. 

“కనుక 40 పగళ్లు 40 ర్యాతుళ్లు అయిపోగానే, 
ఒడంబడిక రాతి పలకలు రెండింటిని యెహోవా నాకు 
ఇచ్చాడు. “అప్పుడు “లేచి త్వరగా ఇక్కడనుండి కిందికి 
వెళ్లు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకొనివచ్చిన 
(ప్రజలు వారిని వాల నాశనం చసుకొ న్నారు. నను 
వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండీ త్వరగా వారు 
తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారికోసం 
ఒక విగ్రహం చేసుకొన్నారు అని యెహోవా నాతో 
ఇలా చెప్పాడు. 

1పోఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు: ఈ 
(ప్రజలను నేను గమనించాను. వాళ్లు చాలా మొండివాళ్లు. 
వారి పేర్రనుకూడ ఎన్నటికీ ఎవ్వరూ జ్ఞాపకం చేసు 
కోకుండా నేను వాళ్లను పూర్తిగా నాశనం చేసేస్తాను. 
తరువాత ఇశ్రాయేలు ప్రజలకంటె ఎక్కువ బలం గల 
యింకా గొప్ప ప్రజలను నీనుండి నేను కలుగ చేస్తాను.” 





బంగారు దూడ 

1వోఅప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి కిందికి 
వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతోంది. ఒడం 
బడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి. 
నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు 
మీకోసం ఒక దూడను చేసుకొని, మీ దేవుడెన 
యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయటం గుర్తిం 
చాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి 
మీరు త్వరగా తిరిగిపోయారు. 


ది ఇతీయోపదేశకాండము 9:17-10:8 
A) 


గఅందుచేత నేను ఆ రెండు రాతి పలకలు తీసుకొని 
నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్లముందు ఆ పలకలను 
నేను ముక్కలుగా విరుగగొట్టేసాను. 

5 అప్పుడు నేను మొదట సారిలాగ 40 పగళ్లు, 40 
రాత్రుళ్లు యెహోవా యెదుట నేలమీద సాష్టాంగ 
పడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. 
మీరు అంత ఘోరంగా పాపం చేసారు గనుక నేను 
యిలా చేసాను. యహోవా దృష్టికి అపవిత్ర మైనది 
చేసీ మీరు ఆయనకు కోవం పుట్టించారు. 
బీయెహోవా భయంకర కోపానికి నేను భయపడి 
పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం 
మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి 
యెహోవా నా మాట విన్నాడు. **అహరోనును 
నాశనం చేసివేయాలన్నంత కోపం వచ్చింది యెహో 
వాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా 
నను ప్రార్థించాను. 21మీరు చేసిన ఆ బంగారు దూడను 





210 


ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికీ అరణ్యం 
లోనికి తీసుకు వెళ్లాడు అని ఈజిస్ట్రవాళ్ళు అంటారేమో. 
పోఅయితే యెహోవా, వాళ్లు నీ ప్రజలు, వాళ్లు నీకు 
చెందిన వాళ్లు. నీ మహాగొప్ప శక్తి, బలంతో నీవే 
వాళ్లను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.” 


కొత్త రాతి పలకలు 
10. ఆ సమయంలో యెహోవా నాతో యిలా 
చెప్పాడు: “మొదటి రాతి పలకల్టాంటివే రెండు 
పలకలు రాతితో నీవు చెక్కారి. అప్పుడు నీవు కొండ 
ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే నీ కోసం ఒక చెక్క 
పెస్టైకూడా చేయాలి. నీవు పగులగొట్టిన మొదటి 
పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద 
నేను రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ 
పెళ్టైలో పెట్టాలి.” 
కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టు చేసాను. 





నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను 
దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను 
ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి 
ప్రవ హీంచే నదిలో ఆ ధూళిని పారవేసాను. 


ఇశ్రాయేలీయులను క్షమించుమని దేవుణ్ణి మోషే 
అడగటం 
2“మురియు మీరు తబేరావద్ద, మస్సావద్ద, కిబోత్‌ 
హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. * మీరు 
కాదేషు బర్నేయానుండి వెళ్లిపోండి అని యెహోవా 
చెప్పినప్పుడు మీరు విధేయులు కాలేదు. “మీరు వెళ్లి 
నేను మీకు యిచ్చిన దేశంలో నివసించండి అని 


మొదటి రెండు పలకల్గాంటివే మరి రెండు పలకలు 
రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ 
మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో 
ఉన్నాయి. “అప్పుడు యెహోవా యింతకు ముందు 
ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ 
కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి 
ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల 
మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను 
నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి, కొండ దిగి 
వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెజ్టలో 
ఉంచాను. వాటిని అందులో సపెట్టుమని నాకు 
యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ 





ఆయన చెప్పాడు. కానీ మీరు మీ దేవుడైన యెహో 
వాకు విధేయులు కాలేదు. మీరు ఆయనను నమ్మలేదు. 
మీరు ఆయన ఆజ్ఞను వినలేదు. *నేను మిమ్మల్ని 
ఎరిగినప్పటినుండియు మీరు యెహోవాకు విధేయు 
అయ్యేందుకు నిరాకరిస్తున్నారు. 

బోకనుక నేను యెహోవా ఎదుట 40 పగళ్లు 40 
రాత్రుళ్లు సామ్టాంగపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని 
నాశనం చేస్తానని యెహోవా చెప్పాడు గనుక. నేను 
యెహోవాకు (ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, 
“యెహోవా దేవా, శ (ప్రజలను నాశనం చేయవద్దు. 
వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి 
ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిస్టనుండి బయ 
టకు తీసుకొని వచ్చావు. *నీ సేవకులు అబ్రాహాము, 
ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం 
చేసుకో. ఈ ప్రజలు ఎంత మొండివారో అది మరచిపో. 
వారి చెడు మార్గాలను గాని వారి పాపంగాని చూడకు. 
%ోనీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు 
ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని 
తీసుకొని _ వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను 


పెట్టలోనే ఉన్నాయి.” 

ఇ శాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల 
దగ్గరనుండి ప్రయాణం చేసి మోసెరుకు వచ్చారు. 
అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహ 
రోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో 
యాజకుడయ్యాడు. "అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 
మోసెరునుండి గుద్లోదకు వెల్లారు. మరియు వారు 
గుద్దోదనుండి నదులుగల యొత్కాతా దేశం వెళ్ళారు. 
ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని 
నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు 
చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టను* మోయా 
ల్సిన పని వారిది. యెహోవా ఆలయంలో యాజకు 
లుగా కూడా వారు సహాయం చేసారు. మరియు 
యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన 
పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ 





యెహోవా ఒడంబడిక పెట్ట పది ఆజ్ఞలు పాయబడ్డ 
రెండు రాతిపలకలు మొదలె నవి ఉంచబడిన పెట్టు. అనగా 
మందసము. 


211 


ది $తీయోపదేశకాండము 10:9-11:9 





చేస్తున్నారు. అందువల్లనే యితర వంశాలవలె లేవీ 


మాత్రమే ఉపయోగించాలి. *'మీరు స్తుతించవలసినది 





వంశం దేశంలో భాగం పొందలేదు. యెహావాయే లేవీ 
యులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి 
వాగ్దానం చేసింది అదే). 

"9“మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను 
ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో 
యెహోవా నా మాట కూడ విన్నాడు. యెహోవా 
మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. 
"యెహోవా వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో 
నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకు 
లకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు' అని 
నాతో చెప్పాడు. 


నిజంగా యెహోవా కోరేది 
12*ఇ శాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు 


యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన 
మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు 
ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. మీ పూర్వీకులు 
ఈజిస్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. 
ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు 
ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా 


చేసాడు. 
1 1. “అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు 
ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో 
చెప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టా 
లకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధే 
యులు కావాలి. *మీకు ప్రబోధం చేసేందుకు మీ 


యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. 








చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ 
దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో 
చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ 
నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, 
సేవించండి. ఈ వేళ నేను మీకు చెబుతున్న 
యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ 
చట్టాలు, ఆజ్ఞలు సె మంచికోసమే. 

Tin సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. 
ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. 
భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహో 

వాదే. మీ పూర్వీకులను యెహోవా వేంతో ప్రేమిం 
చాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా 
ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని 
ప్రేమించాడు. మరి ఏ ఇతర (ప్రజ కాకుండ మిమ్మల్నే 
ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పర 
చుకొన్న ప్రజలే. 

1ోమిరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ 
హృదయాలను యో హోవాకు ౪ ఇవ్వాలి. 17 ఎందుకంటే 
యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు 





దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ 
నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం 
చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు 
కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. 
ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన 
చేసే శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు. ఆయన 
చేసిన అదు తాలను మీ పిల్లలు కాదు మీరు చూసారు. 
ఈజిప్టులో, ఈజిప్టు రాజేన ఫరోకు, అతని దేశం 
మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. 
ఈబిష్టు సై న్యానికి, వారి గుర్రాలకు, రథాలకు 
యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే 
చూసారు. “వాళ్లు మిమ్మల్ని తరుముతూ ఉంటే, 
వాళ్లను యెహోవా ఎర సముద్ర నీళ్లతో కప్పివేస్తూ 
ఉండటం మీరు చూసారు. యెహోవా వాళ్లను సర్వ 
నాశనం చేయటం మీరు చూసారు. మీరు ఈ చోటికి 
వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా 
మీకోసం చేసిన వాటన్నింటిని చూసిన వారు మీరే, 
మీ పిల్లలు కాదు. “రూబేను వంశానికి చెందిన ఎలీ 
యాబు కుమారులు దాతాను, అబీరాములకు 





దేవుడు. ప్రభువులకు ప్రభువు . ఆయనే మహా దేవుడు. 
ఆయన అద్భుతమైన శక్తిగల పరాక్రమశాలి. యెహో 
వాకు (ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసు 
కోడు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన 
సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం 
చేస్తాడు. మన దేశంలో ఉండే విదేశీయులను కూడా 
ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు 
యిస్తాడు. అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా 


యెహోవా ఏమి చేసాడో మీరు చూసారు. భూమి 
నోరు తెరచినట్టుగా తెరచుకొని ఆ మనుష్యులను 
మ్రింగి వేయటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. 
అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి 
ఉన్న ప్రతి పవిమునిషిన్ని ప్రతి జంతువును మింగి 
వేసింది. 

"యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిం టినీ 
చూసినవాళ్లు మీరే, మీ పిల్లలు కాదు. “కనుక ఈ 








ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు 
దేశంలో విదేశీయులు గనుక. “మీరు మీ దేవుడైన 
యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే 
ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు 
ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు 


వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్జ్ఞకూ మీరు విధేయులు 
కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు 
యోర్డాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ 
బోతున్న దేశాన్ని స్వాధీనం చేసు కోగలుగుతారు. 
మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్గం అవుతుంది. 


ది )తీయోప దేశకాండము 11:10-32 


మీ పూర్వీకులకు, వారి నంతతి వారికి ఇస్తానని 
యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది 
మంచివాటితో నిండిన దేశం.” మీకు లభిస్తున్న 
ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశంలాంటిది కాదు. 
ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి, మీ మొక్కలకు 
నీళ్లు పెట్టడానికి కాలువలనుండి నీళ్లుతోడేందుకు మీ 
పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు 
పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. ''అయితే 
త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. 
ఆ దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశం 
నుండి కురిసే వర్ణాల మూలంగా ఆ భూమికి నీరు 
లభిస్తుంది. '2మీ దేవుడైన యెహోవా ఆ భూమి 
విషయం గ్రద్ద కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభం 
నుండి అంతంవరకు మీ దేవుడెన యెహోవా ఆ 
భూమిని కనిపెట్టుకొని ఉంటాడు. "మీ దేవుడైన 
యెహోవాను మీరు మీ నిండు హృదయంతో (పేమిం 
చాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని, నేడు మీకు 
నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు 
అలా చేస్తే, అప్పుడు సకాలంలో నేను మీ భూమికి 
వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను 
పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త (దాక్షా 
రసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. 1 మీ పశు 
వుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. 


212 


ఆజ్ఞకూ విధేయులుగా ఉండేందుకు జాగ్రత్త పడండి. 
మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన 
మార్గాలన్నీంటినీ వెంబడించండి, ఆయనకు నమ్మ 
కంగా ఉండండి. 

బోఅప్పుడు ఆ దేశంలోనికి వెళ్తారు. ఆ యితర 
రాజ్యాలన్నింటి జనాలనూ యహోవా బయటకు 
వళ్టగొడ్డాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాల 
నుండి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 

2మీరు నడిచే భూమి అంతా మీదే అవుతుంది. 
మీ దేశం దక్షిణాన అరణ్యం మొదలుకొని ఉత్తరాన 
లెబానోను వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. 
తూర్పున యూఫ్రటీసు నదినుండి మొత్తం మధ్యధరా 
సముదంవరకు వ్యాపించి ఉంటుంది. *మీకు వ్యతి 
రేకంగా నిలువగల వాడు ఎవడూ ఉండడు. ఆ దేశంలో 
మీరు ఎక్కడికి వెళ్టినాసరే ప్రజలు మీకు భయపడే 
టట్టుగా మీ దేవుడేన యెహోవా చేస్తాడు. ఇంతకు 
ముందు యెహోవా మీకు వాగ్దానం చేసింది యిదే.” 


ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశీర్వాదములా లేక 
శాపములా 
2“ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమో 
లేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను. ఈ వేళ నేను 





మీరు ఆహారం తినే సమృద్ధిగా ఉంటుంది.” అయితే 
జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను 
సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు. ఆ విధంగా 
మీరు చేస్తే యహోవా మీమీద చాలా కోపగిస్తాడు. 
ఆకాశాలను ఆయన మూసివేస్తాడు. అప్పుడు వర్షం 
కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా 
మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు. 
నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం 
ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచు 
కోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను 
వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా 
కట్టుకోండి. 19 ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. 
మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు 
మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, 
మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లా 
డండి. *మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల 
మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. 21అప్పుడు యెహోవా 
మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో 
మీరూ మీ పిల్లలూ దీర్ణకాలం జీవిస్తారు. భూమికి పైగా 
ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు. 
2“మీరు ఆచరించాలని నేను మీతో చెప్పిన ప్రతి 





మంచి దేశం “పాలు తేనెలు ప్రవహించుచున్న 
దేశం” అని మూలభాషలో బ్రాయబడివుంది. 





మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు 
మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. జోక్సీరు 
మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను 
మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, 
మీరు ఎరుగని ఇతర దేవుత్తను అనుసరిస్తే మీ దేవుడై న 
యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే 
మీకు శాపం వస్తుంది. 


“మీరు నివసించబోతున్న దేశానికి మీ దేవుడై న 
యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు 
గరీజీము కొండమీదికి వెల్లి, అక్కడనుండి ఆ ఆశీర్వా 
దాలు చదివి ప్రజలకు వినిపించాలి. అలాగే ఏబాలు 
కొండమీదికి కూడా మీరు వెళ్లి అక్కడనుండి శాపాలు 
చదివి ప్రజలకు వినిపించాలి. *అరాబాలో నివసించే 
కనానీ ప్రజల దేశంలో యోర్డాను నదికి ఆవలి ప్రక్క 
ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండలు పశ్చిమాన 
గిల్లాలు పట్టుణానికి దగ్గరగా మోరేలోని సింధూర వృక్షా 
లకు సమీపంగా ఉన్నాయి. 

“మీరు యోర్టాను నది దాటివెళ్తారు. మీ దేవుడైన 
యెహోవా మీకు 'యిస్తున్న దేశాన్ని మీరు స్వా ఠీనం 
చేసుకొంటారు. ఈ దేశం మీది అవుతుంది. a 
ఈ దేశంలో నివసించేటప్పుడు, *ఈ వేళ నేను 
మీకు ఇస్తున్న ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ 
జాగత్తగా లోబడాలి.” 





213 


దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం 

“కొత్త టంలో మీరు మీ జీవితకాలమంతా 
12 పాటించేందుకు జా(గత్త పడాల్సిన ఆజ్ఞలు, 
నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడై న 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత 
కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. 
ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని 
మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి 
దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా 
నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండల 
మీద, వచ్చని చెట్ల కింద ఈ స్థలాలు ఉన్నాయి. 
వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక 
శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి 
అషేరా స్తంభాలను మీరు కాల్చివేయాలి, వారి దేవుళ్ల 
విగ్రహాలను కూలగొట్టండి. 

“కానీ ఆ (ప్రజలు వారి దేవుళ్లను పూజించిన 
పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించ 
కూడదు. 5మీ దేవుడై న | యెహోవా తన ఆలయం 
కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణ 
యిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచు 
తాడు. అది ఆయన ఆలయం ఆయనను ఆరాధించడా 
నికి ఆ స్థలానికి వెళ్లాలి మీ దహనబలులు, మీ బలులు 
మీ పంట, మరియు జంతువులో దశమ భాగం* మీ 
(ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన 
కానుకలు, మీ స్వేచ్చార్పణలు, మరియు స్‌ పశువుల 
మందలోను, గొ(రైల మందలోను మొట్టమొదటగా 
పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి. 
మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమె 
అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన 
యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు 
కష్టపడిన వాటీ ఫలాలను భుజిస్తారు. దేవుడైన 
యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటేని 
మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు. 

ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న 
విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు 
మనకు యిష్టం వచ్చిన ఏ పద్దతిలోనై నా దేవుణ్ణి 
మనం ఆరాధించాం.' *ఎందుకుటే మీ దేవుడైన 
యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో 
మనం యింకా ప్రవేశించలేదు గనుక. 10ఠయితే మీరు 
యోర్డాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు 
ఇస్తున్న ్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు 
అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. 
మరియు మీరు క్షేమంగా జీవిస్తారు. 1ీఅప్పుడు 
యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేదుకు ఒక 





దశవు భాగం లేక పదింట ఒక భాగం. ద్వితీయోపదేశ 
కాండం 14:22-29 చూడండి. 


ది తీయోప దేశకాండము 12:1-21 


స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు 
ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని 
రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ 
భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు 
వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, 
గొ(రైల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు 
అన్నింటినీ మీరు తీసుకొని రావాలి. 1మీ పిల్లలు, మీ 
పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు- 
మీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి 
రండి. (ఆ లేవీయులకు దేశంలో వారి స్వంత భాగం 
ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి 
సంతోషంగా సమయం గడపండి. 

13మ్సీక్రు కనబడిన ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో 
మీ దహనబలులు అర్చించకుండా మీరు జ్యాగత్తగా 
ఉండండి. *మీ వంశాలకు చెందిన ఒక [ప్రాంతంలో 
యెహోవా తన ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసు 
కొంటాడు. దహన బలులు అర్చించటం, నేను మీతో 
చెప్పిన యితర పనులు అన్నీ అక్కడే చేయండి. 
సమీర నివసించే ఏ స్థలంలోనై నా ఎర్ర జింక, చిన్న 
దుప్పిలాంటి ఏ మంతీ జంతువునై నా మీరు చంపి 
తినవచ్చును. మీరు కోరినంత మాంసం, మీ దేవుడై న 
యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. 
పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా 
సరే ఈ మాంసం తినవచ్చును. కాని రక్తంతో మాత్రం 
మీరు తినకూడదు. రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద 
పోయాలి. 

మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి 
కొన్ని ఉన్నాయి. అని ఏవనగా: దేవునికి చెందిన 
ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త (దాక్షారసం, నూనె 
భాగాలు, మీ పశువుల మందల్లో, గొ(రైెల మందల్లో 
మొట్టమొదట పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన 
ఏ కానుకగాని, ఏ స్వేచ్చార్పణలుగాని, లేక దేవునికి 
చెందిన ఏ కానుకలేగాని, "మీ దేవుడైన యెహోవా 
నిర్ణయించే ప్రత్యేక స్థలంలో, మీ దేవుడై న యెహోవా 
మీతో ఉన్న ఆ స్థలంలో మాత్రమే అర్పణలను మీరు 
తినాలి. మీరు అక్కడికి వెళ్లి, మీ కుమారులు, మీ 
కుమార్తెలు, మీ పని మనుష్యులందరు, మీ పట్టణాల్లో 
నివసించే లేవీయులతో కలిసి మీరు భోజనం చేయాలి. 
అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా 
సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన 
వాటితో ఆనం దించండి. మీరు ఎల్లప్పుడూ ఈ 
భోజనాలను లేవీయులతోకూడ పంచుకొనే విష 
యంలో ఖచ్చి తంగా ఉండండి. మీరు మీ దేశంలో 
బతికినంతకాలం ఇలా చేయండి. 

2021ళమ్సీ దేశాన్ని విస్తృతపరుస్తానని మీ దేవుడైన 
యెహోవా వాగ్దానం చేసాడు. ఆయన అలా చేసిన 
ప్పుడు, ఆయన న ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు 


ది ;తీయోప దేశకాండము 12:22-13:10 214 


ఏర్పరచుకొనే స్థ స్తలానికి మీ నివాసం చాలా దూరం 
కావచ్చు. అది హ్‌ దూరమై, మాంసం కోసం మీరు 
ఆకలిగా ఉంటే, అప్పుడు మీద దగ్గర ఉన్న ఏ మాంసమైనా 
తినవచ్చును. యెహోవా మీకు ఇచ్చిన పశువుల 
మందలోనుండిగాని, గారెల మందలో నుండిగాని, ఏ 
జంతువునై నా చంపుకోవచ్చును. నేను మీకు ఆజ్ఞా 
పించిన ప్రకారం యిది చేయండి. మీరు నివసించే 
చోట మీకు యిష్టం వచ్చినప్పుడు ఈ మాంసం 
తినవచ్చును. *జింక, దుప్పి మాంసం తిన్నట్టుగానే 
మీరు ఈ మాంసం తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, 
అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా యిలా చేయ 
వచ్చును. చేరక్తంతో మాతం తినకుండ జాగ్రత్తగా 
ఉండండి. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. 
ఇంకా (ప్రాణం ఉన్న మాంసం మీరు తినకూడదు. 
రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద 
పాఠరబోయాలి. వేస సరైనది అని యెహోవా చెప్పిన 
ప్రతిదీ మీరు చేయాలి. అందుచేత రక్తంతో తినవద్దు. 
మీకు మీ సంతతివారికి మేలు కలుగుతుంది.” 

2“మీరు ప్రతిష్టించిన వాటిని, మీ మొక్కు బడు 
లను, మీ దేవుడైన యెహోవా నియమించే ప్రత్యేక 
స్థలానికి మీరు తీసుకొని వెళ్లాలి. ?'మీరు మీ దహన 
బలులు ఆ సలంలో అర్చించాలి. మీ దహనబలుల 
రక్తం, మాంసం మీ దేవుడైన యెహోవా బలిపీఠం 
మీద అర్చించండి. మీ యితర బలుల విషయంలో 
రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద 
అర్చించండి. అప్పుడు ఆ మాంసం మీరు తినవచ్చును. 
*ోనేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికీ జాగ్రత్తగా 
విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన 
యెహోవాను ఆనందపర్చే పనులు ర మీరు చేసినప్పుడు 
మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగు 
తుంది. “ఇతర రాజ్యాల (ప్రాంతంలోనికి మీరు వెళ్లిన 
ప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా 
బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి 
వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో 
మీరు నివసిస్తారు. అయితే అది జరిగిన తర్వాత 
జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవు 
శ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు 
నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా 
పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించ 
వద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన 
కూడా చేయవద్దు. 

31ఆ ప్రజలు వారి దేవుత్తను పూజించిన పద్ధతిలో 
మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. 
ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్య 
మైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి 
చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా 
కాల్చివేస్తారు. 


“నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం జాగ్రత్తగా 
చేయాలి. నేను మీకు చెపే ప్పేవాటికి మరేమీ కలుపవద్దు, 
ఏమీ తీసివేయవద్దు. 


అబద్దపు ప్రవక్తలు 
13 “ఒక ప్రవక్త "తేక కలల భావం చెపే ప్పే ఒక 
వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మీకు ఏటో ఒక 
సూచన లేక అద్భుతం చూపిస్తానని అతడు మీతో 
చెప్పవచ్చు. *మరియు అతడు మీకు చెప్పిన సూచన 
లేక అద్భుతం నెరవేరవచ్చు. అప్పుడు అతడు ఇతర 
దేవుళ్రను (మీరు ఎరుగని దేవుళ్లను) పూజించమని 
మీతో చెప్పవచ్చును. “మనం ఆ దేవుశ్తనే సేవిద్దాము 
అని అతడు మీతో అనవచ్చును. ఆ మనిషి మాట 
వినవద్దు. ఎందుకంటె మీరు మీ దేవుణ్ణి మీ నిండు 
హృదయంతోను, మీ నిండు ఆత్మతోను (పేమిస్తు 
న్నారో లేదో తెలుసుకొనేందుకు మీ దేవుడైన 
యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. “మీరు “మి 
దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు తప్పక 
ఆయనను గౌరవించాలి. యెహోవా ఆజ్ఞలకు విధే 
యులై, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. 
యెహోవాను సేవించండి, ఎన్నటికీ ఆయనను విడువ 
కండి. 
5అంతేకాదు కలలను గూర్చి చెపే ప్పేఆ వ 
చంపివేయాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహె, 
వాకు లోబడటం మానివేయండి అని మీతో మ. 
న్నాడు గనుక. మిమ్మల్ని ఈజిస్టనుండి బయటకు 
తీసుకొని వచ్చినవాడు యెహోవా. అక్కడి బానిస 
జీవితంనుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడు. మీరు 
జీవించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞా 
పించిన జీవితం నుండి మిమ్మల్ని తప్పించి వేయాలని 
ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. అందుచేత మీ ప్రజల 
నుండి చెడుగును తీసివేసేందుకు మీరు ఆ వ్యక్తిని 
చంపీచేయాలి. 
మీతో సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా, మీరు 
ఇతర దేవుళ్లను పూజించేందుకు రహస్యంగా మిమ్మల్ని 
ఒప్పించవచ్చు. నీ స్వంత సోదరుడు, నీ కుమారుడు, 
నీ కుమార్తె, నీవు (ప్రేమించే నీ భార్య, లేక నీ అతి 
సన్నిహిత మిత్రుడు కావచ్చు. “మనం పోయి యితర 
దేవుత్తను పూజిద్దాము అని ఆ వ్యక్తి చెప్పవచ్చు. (ఈ 
దేవుళ్లను మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎన్నడూ 
ఎరుగరు. "ఆ దేవుళ్లు మీకు దగ్గర్లో, దూరంలో, మీ 
చుట్టు పక్కల రాజ్యాల్లో ఉండే ప్రజల దేవుళ్లు.) మీరు 
ఆ వ్యక్తితో సమ్మతించకూడదు. అతని మాట వినవద్దు. 
అతని మీద జారిపడవద్దు. అతణ్ణి స్వేచ గా వెళ్లిపోనివ్వ 
వద్దు. అతళ్లి కాపాడవద్దు. "కాని, మీరు అతణ్ణి 
చంపాల్సిందే. మీరు అతళ్లి రాళ్లతో కొట్టి చంపె 
య్యాాఠి. నీవే మొట్ట మొదట రాళ్లు తీసుకొని అతని 





215 ది )తీయోప దేశకాండము 13:11-14:21 


మీద విసరాలి. తర్వాత (ప్రజలందరూ రాళ్లు విసిరి 
అతల్ణి చంపాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మీ 
దేవుడైన యెహోవాకు దూరం చేయాలని ప్రయ 
త్నించాడు. మీరు బానిసలుగా ఉన్న ఈజిస్టు దేశంనుండి 
మిమ్మల్ని బయటకు రప్పించిన వాడు యహూ 
స్ట్‌, గే 

అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరు విని భయ 
పడతారు. అంతేకాదు, వారు యిలాంటి చెడ్డపనులు 
ఇంకేమీ మీ మధ్య జరిగించరు. 


నాశనం చేయబడాల్సిన పట్టణాలు 

“మీ దేవుడైన యెహోవా మీరు నివసించేందుకు 
పట్టణాలు మీకు ఇచ్చాడు. కొన్నిసార్లు ఈ పట్టణాల్లో 
ఒకదాన్ని గూర్చి మీరు ఏదై నా చెడువార్త వినవచ్చును. 
మీరు మీ స్వంత దేశంలోనే దుర్మార్గులు కొందరు 
వారి పట్టణస్టులను చెడ్డపనులు చేసేందుకు ,ప్రేరేపిస్తు 
న్నారని వినవచ్చును. “మనం వెళ్లి యితర దేవుళ్లను 
సేవిద్దాము, అని వారు వారి పట్టణస్టులతో అన 
వచ్చును. (ఈ దేవుళ్లు యింతకు ముందు మీరు 
ఎన్నడూ ఎరుగని దేవుళ్లు.) 

'ోమీరు ఇలాంటీ వార్త వింటే, అది సత్యమా అని 
తెలుసుకొనేందుకు మీరు చేయగలిగింది అంతా 
చేయాలి. అది వాస్తవమేనని మీకు తెలిస్తే - అలాంటి 
దారుణ విషయం నిజంగానే జరిగిందని మీకు 
బుజువెతే 

కీఅప్పుడు మీరు ఆ పట్టణస్థులను శిక్షించాలి. 
వాళ్లందరినీ చంపివేయాలి. మరియు వారి పశువుల 
న్నింటినీ చంపివేయండి. మీరు ఆ పట్టణాన్ని పూర్తిగా 
నాశనం చేయాలి. 

అప్పుడు మీరు విలువైన వస్తువులన్నింటినీ పోగు 
చేసి పట్టణం మధ్యకు వాటిని తీసుకొని వెళ్లాలి. ఆ 
పట్టణాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని మీ దేవుడైన 
యెహోవాకు దహనబలిగా మీరు కాల్చివేయాలి. ఆ 
పట్టణం శాశ్వతంగా పాడు దిబ్బగా అవుతుంది. అది 
ఎన్నటికీ తిరిగి కట్టబడకూడదు. 

"ఆ పట్టణంలో ఉన్న సమస్తం నాశనం చేయ 
బడేందుకు అది యెహోవాకు అప్పగించబడాలి. కనుక 
ఆ వస్తువుల్లో ఏదీ మీకోసం మీరు ఉంచుకోకూడదు. 
మీరు ఈ ఆజ్ఞను పాటిస్తే , అప్పుడు యెహోవా మీ 
మీద కోపం ాలిస్తాడు. యెహోవా మీకు దయను 
(ప్రసాదిస్తాడు. ఆయనకు మీమీద జారి ఉంటుంది. 
ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ప్రకారం 
మీ రాజ్యాన్ని విస్తారంగా పెరుగనిస్తాడు. "మీరు మీ 
దేవుడెన యెహోవా మాట ఆలకించి, నేడు నేను 
మీకు యిస్తున్న ఆజ్ఞలకు విధేయులైతే యిలా జరుగు 
తుంది. మీ దేవుడైన యెహోవా సరైనవి అని చెప్పే 
వాటిని మీరు చేయాలి. 


$ 





ఇ శాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు. 
14 రు at దేవుడైన యెహోవా పిల్లలు. 

ఎవరైనా చనిపోయినప్పుడు మీ విచారం వ్యక్తం 
చేయటానికీ మిమ్మల్ని మీరు కోసుకోకూడదు. మీ 
తలలు గుండు గీసుకోకూడదు. 

*ఎందుకంటే మీరు ఇతరులకు వ్యత్యాసంగా 
ఉన్నారు. మీరు యెహోవాకు we ప్రజలు. 
(ప్రపంచంలోని ప్రజలందరిలో నుండి మీ దేవుడైన 
యెహోవా మిమ్మల్ని తన న్వంత ప్రజలుగా 
ఉండేందుకు ఏర్పాటు చేసుకొన్నాడు.” 


ఇశ్రాయేలీయులకు అనువుతించబడిన భోజనం 

“తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది 
ఏదీ తినవద్దు. *మీరు ఈ జంతువులను తినవచ్చును: 
ఆవులు, గె(రెలు, మేకలు, జింక, దుప్పి, ఎర్ర చిన్న 
జింక, అడవి గొ(రైలు, అడవి మేకలు, లేడి, కొండ 
గొ రైలు. గిట్టలు రెండుగా చీలి ఉండి, నెమరు వేసే 
ఏజంతువునై నా మీరు తినచ్చును. 

"కానీ ఒంటెలను, కుందేళ్లను, పొట్టి కుందేళ్రను 
తినవద్దు. ఈ జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి 
డెక్కలు చీలి ఉండవు. కనుక ఈ జంతువులు మీకు 
పవిత్ర ఆహారం కాదు. మరియు మీరు పందుల్ని 
తినకూడదు. వాటి గిట్టలు చీలి ఉంటాయి గాని అవి 
నెమరు వేయవు. అందుచేత పందులు మీకు పవిత్ర 
ఆహారం కాదు. పందిమాంసం ఏమీ తినవద్దు, చచ్చిన 
పందిని ముట్టుకోవద్దు. 

కాకలు, పాలును ఉన్న ఎలాంటి చేపనైనా 
తినవచ్చు. కానీ రెక్కలు, పొలుసు లేకుండా నీళ్లలో 
జీవించే దేనినీ మీరు తినవద్దు. అది మీకు పవిత్ర 
ఆహారం కాదు. 

సోపవిత్రమైన ఏ పక్షివైనా మీరు తినవచ్చును. 
121అయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: 
పక్షిరాజు, ఏ రకమైన రాబందు, క్రొంచు పక్ష పిల్రిగద్ద, 
కాకులు, నిప్పుకోళ్ళ్టు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన 
డేగ పైడికంటె ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ 
బాతులు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస 
పక్షి సంకుబుడి కొంగలు, ఏ విధమైన కొంగ, కుకుడు 
గువ్వ, గబ్బిలము. 

“రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తిన 
వద్దు. అయితే పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తిన 
వచ్చును. 

“దానంతట అదే చచ్చిన ఏ జంతువునూ తిన 
వద్దు. చచ్చిన జంతువును మీ ఊళ్లో ఉన్న విదేశీయునికి 
మీరు ఇవ్వవచ్చు, అతడు దాన్ని తినవచ్చు. లేక చచ్చిన 
జంతువును విదేశీయునికి మీరు అమ్మవచ్చు. కానీ 
మీ మట్టుకు మీరు చచ్చిన జంతువును తినకూడదు. 
ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు చెందిన 





ది )తీయోప దేశకాండము 14:22-15:12 216 


వారు గనుక. మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలు. 
“గొ ర్రపిల్లను దాని తల్లి పాలతో వండవద్దు. 


పదోవంతు ఇవ్వటం 

22“ ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో 
పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి. తర్వాత 
యహోవా తనకు ప్రత్యే క తరయరగా ఉండేందుకు 
ఏర్పరచుకొన్న స్థలానికి మీరు వెళ్లాలి. అక్కడ మీ 
పంటల్లో పదోవంతు, మీ ధాన్యంలో. పదోవంతు, మీ 
కొత్త దాక్షారసం, మీ నూనె, మీ పశువుల మందలో, 
గొ(రైల మందలో, మొట్ట మొదట పుట్టిన వాటిని మీ 
దేవుడైన యెహోవాతో కలిసి మీరు తినాలి. అప్పుడు 
మీ దేవుడై న యెహోవాను మీరు ఎల్లప్పుడూ గౌర 
వించటం జ్ఞాపకం ఉంచుకొంటారు. చోఅయితే మీరు 
ప్రయాణం "యటానికి ఆ స్థలం మీకు చాలా దూరం 
కావచ్చును. ఒకవేళ మీకు యేహె హోవా అనుగ్రహించిన 
పంటలన్నింటిలోని దశమ భాగాలు మీరు మోసుకొని 
పోలేకపోవచ్చును. అలాగనుక జరిగితే యిలా చేయండి: 
25ర్సీ పంటలోని ఆ భాగం అమ్మి వేయండి. ఆ ధనం 
మీతోకూడ తీసుకొని, యెహోవా నిర్ణయించిన ఆ 
ప్రత్యేక స్థలానికి వెళ్లండి. 2మీకు యిష్టం వచ్చింది 
ఏదైనా - ఆవులు, గారెలు, దాక్షారసం, మద్యం లేక 
మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదై నాసరే కొనేం 
దుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ 
కుటుంబం మీ దేవుడెన యెహోవాతో కరిసీ ఆ 
స్థలంలో భోజనంచేసి ఆనందించండి. 277అయితే మీ 
పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయవద్దు, 
ఎందుకంటే మీవల వారికి భూమిలో భాగం లేదు.” 

2౫%“ పతి మూడేళ్ల చివరలో, మీ దశమ భాగాలన్నీ 
ఆ సంవత్సరానికి మీరు తీసుకొని రావాలి. మీ పట్టణంలో 
ఇతరులు దీనిని వినియోగించుకోగలిగిన ఒక స్థలంలో 
ఈ ఆహారాన్ని ఉంచాలి. లేవీయులకు వారి, స్వంత 
భూమి లేదు గనుక ఈ ఆహారం వారికోసం ఉంటుంది. 
మీ పట్టణంలో భోజనం లేని వారికి, విదేశీయులకు, 
అనాథలకు, విధవలకు కూడా ఈ భోజనం ఉంటుంది. 
ఇలా గనుక మీరు చేస్తే మీరు చేసే ప్రతి దానిలో మీ 
దేవుడైన యోహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 


అప్పు లు రద్దు చేసే ప్రత్యేక సంవత్సరం 

15. "తి ఏడు సంవత్సరాల అంతంలో, మీరు 

అప్పులన్నీ రద్దుచేయారి. 2మీరు మీ అప్పు 
అను రద్దు చేయాల్సిన పద్ధతి యిది; మరో ఇశ్రాయేలు 
మనిషికి అప్పు యిచ్చిన ప్రతి ఇశ్రాయేలు వ్యక్తీ తన 
అప్పును రద్దుచేయాలి. అతడు ఒక సోదరుణ్ణి (ఇశ్రాయే 
లీయుని) అప్పు తిరిగి చెల్లించమని అడగ కూడదు. 
ఎందుకంటే ఆ సంవత్సంరలో అప్పులన్నీ రద్దు అయి 
పాయాయని యెహోవా (ప్రకటించాడు గనుక. *ఒక 


విదేశీయుడ్ని మీరు తిరిగి చెల్లించమని అడగవచ్చు. 
కానీ మరో ఇశ్రాయేలు మనిషి చెల్లించాల్సిన ఏ బాకీనై నా 
మీరు రద్దుచేయారి. *అయితే మీ మధ్య బీద ప్రజలు 
ఎవరూ ఉండరు. ఎందుకంటే మీరు నివసించుటకు 
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో 
యెహోవా మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. 
మీరు మీ దేవుడైన యెహోవాకు పూర్తిగా విధే 
యులెతేనే ఇది జరుగుతుంది. ఈ వేళ నేను మీకు 
చెప్పిన ప్రతి ఆజ్ఞికూ మీరు జాగ్రత్తగా విధేయులు 
కావాలి. మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానం 
ప్రకారం ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు 
మీరు అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీకు 
ఉంటుంది. కాని మీరు మాత్రం ఇతరుల దగ్గర అప్పు 
తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు అనేక రాజ్యా 
లను పాలిస్తారు. కానీ ఆ రాజ్యాల్లో ఏదీ మిమ్మల్ని 
పాలించదు. 

గోమీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో 
మీరు నివసించేటప్పుడు 55 ప్రజల మధ్య ఎవరైనా 
పేదవారు ఒకరు ఉండవచ్చును. మీరు స్వార్థపరులుగా 
ఉండకూడదు. ఆ పేద మనిషికి సహాయం చేసేందుకు 
మీరు నిరాకరించకూడదు. మీరు అతనికి భాగం 
పంచిపెట్టేందుకు యిష్టపడాలి. ఆ వ్యక్తికి అవసరమైనవి 
అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి. 
“ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవ 
త్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికై నా అప్పు 
ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి 
చెడుతలంపు మీ మననులో కలుగనియ్యవద్దు. 
సహాయం కావాల్సిన ఆ వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ 
చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేం 
దుకు నిరాకరించకూడదు. ఆ పేదవానికి నీవు ఏమీ 
ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ 
చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన 
నేరస్టునిగా చూస్తాడు. “పేదవానికి నీవు ఇవ్వగలిగిన 
దంతా ఇవ్వు. అతనికి యిచ్చే విషయంలో చెడుగా 
భావించకు. ఎందుకంటే ఈ మంచి పని చేసినందుకు 
మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. 
ఆయన నీ కార్యాలన్నిటిలోనూ, నీవు చేయు ప్రయ 
త్నాలన్నిటిలోనూ, నిన్ను ఆశీర్వాదిస్తాడు. 1*దేశంలో 


పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ 
భా; 


ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు 
ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు 
ఆజ్ఞ యిస్తున్నాను. 


బానిసలను స్వేచ్చగా పోనివ్య్వటం 
“మీ ప్రజల్లో ఒకరు - ఒక హెబ్రీ పురుషుడు 
లేక (స్తీ మీకు అమ్మబడితే అప్పుడు ఆ వ్యక్తి ఆరు 
సంవత్సరాలు మీ సేవ చేయాలి. అప్పుడు ఏడవ 


217 ది గ తీయోపదేశకాండము 15:13-16:10 


సంవత్సరం ఆ వ్యక్తిని నీ దగ్గర్నుండి నీవు స్వేచ్చగా 
పోనివ్వాలి. అయితే నీవు నీ బానిసను స్వేచ్చగా 
పోనిచ్చినప్పుడు, ఏమీ లేకుండానే ఆ వ్యక్తిని పోనివ్వ 
కూడదు. మీ మందలోనుండి, మీ ధాన్యపు 
కళ్లములోనుండి, మీ (ద్రాక్ష గానుగలోనుండి ఆ వ్యక్తికి 
మీరు పెద్ద వాటా ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవా 
మీకు మంచివాటిని సమ ద్దిగా యిచ్చి ఆశీర్వదించాడు. 
అదే విధంగా మీరు కూడా మీ బానిసకు సమృద్ధిగా 
ఇవ్వాలి. మీరు ఈజిప్టులో బానిసలు అని షేరు 
జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా 
మిమ్మల్ని రక్షించాడు. అందుచేత మీరు ఇలా చేయా 
లని నేడు నేను మీతో చెబుతున్నాను. “అయితే 
మీ బానిసల్లో ఒకరు, “నిన్ను నేను విడువను అంటారు. 
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అతడు (ప్రేమించటం 
చేత, మీ దగ్గర అతడు బాగా బ్రతికినందుచేత అతడు 
యిలా చెప్పవచ్చును. ఈ సేవకుడు మీ తలుపుకు 
అతని చవి ఆనించునట్టు ఉంచి, ఒక కదురును 
ఉపయోగించి అతని చెవిలో రంధ్రం చేయాలి. 
అప్పుడు అతడు శాశ్వతంగా మీకు బానిస అవుతాడు. 
మీ దగ్గరే ఉండిపోవాలి అనుకొనే బానిస స్రీలకు కూడ 
యిలాగే చేయాలి. “మీరు మీ బానిసలను స్వేచ్చగా 
వళ్లిపోనిచ్చినప్పుడు అది చెడ్డ పని అని మీరు 
తలంచకూడదు. ఒక జీతగానికి నీవు చెల్టించేదానిలో 
సగం డబ్బుకే అతడు ఆరు సంవత్స రాలు నీ దగ్గర 
పనిచేసాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు చేసే ప్రతిదానిలో 
నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. 


మొదట పుట్టిన జంతువుల్ని గురించి నియమాలు 
19 గోవులలోగాని, గొరఠెలలోగాని మొదట 
పుట్టిన మగవాటన్నింటినీ నీవు యెహోవాకు ప్రతిష్టిం 
చాలి. ఈ జంతువుల్లో దేనినీ నీ పనికి ఉపయోగించ 
వద్దు. ఈ గొ(రెల్లో “పేనినుండీ ఉన్ని కత్తిరించవద్దు. 
20 పత్రి సంవత్సరం నీ గోవుల్లో, సౌన్రైల్లో మొట్ట 


పస్కా పండుగ 
“అబీబు* నెలలో మీరు మీ దేవుడైన 
16= హూవాకు పస్కా పండుగ ఆచరించాలి. 
ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా 
మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్పునుండి బయటకు 
రప్పించాడు. యెహోవా తనకు (ప్రత్యేక స్థలంగా 
ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ 
దెవుడైన యెహోవాను గ రవించేందుకు, పస్కా 
పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు 
బలి యివ్వాలి. ఈ బలితోపాటు పొంగినది ఏదీ 
తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొజ్టలు మీరు 
తినాలి. ఇది “బాధరొఘ్టై అని పిలువబడుతుంది.” 
ఈజిస్ట్ర దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు 
ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం 
విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు 
బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాఠి. 
“దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరి 
యింటిలో వులియని రొజులు ఉండకూడదు. 
మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బరి 
అర్చించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం 
అయిపోవాలి. 
వోమీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు 
దేనిలోనై నా పస్కా పండుగ జంతువును మీరు బలి 
అర్పించకూడదు. సమీ దేవుడై న యెహోవా తనకోసం 
ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థ సలంలో 
మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా 
అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమిం 
చినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి 
అర్చించాలి. యెహోవా మిమ్మల్ని ఈజబిప్ట్రునుండి 
బయటకు తీనుకొనివచ్చిన సందర్భము ఇది. 
"మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే 
స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని 
తీనారి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారా 











మొదట పుట్టిన జంతువును తీసుక న్లి “మీ దేవుడై న 
యుహోవా ఏర్పరచే నలంలోదానిని తినండి. 
యహోవా మీతో ఉండే ఆ స్టలంలో మీరూ మీ 
కుటుంబం దానిని తినాలి. ?'“అయితే ఆ జంతువు 
కుంటిదిగాని, గుడ్డిదిగాని, లేక ఇంకేదైనా దోషంగాని 
ఉన్నదైతే, ఆ జంతువును మీ దేవుడై న యెహోవాకు 
మీరు బలిగా అర్చించకూడదు. 

2అయితే మీరు నివసించే స్థలంలో మీరు దాని 
మాంసం తినవచ్చును. పవిత్రమైన వాళ్లు, అపవిత్ర 
మైన వాళ్లు ఎవరై నాసరే దానిని తినవచ్చును. దీనిని 
గూర్చిన నియమాలు దుప్పి, బింక మాంసం గూర్చిన 
లాంటివే. శోకానీ ఆ జంతువు రక్తం మాత్రం మీరు 
తాగకూడదు. ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద 
పోయాలి.” 


లకు వెళ్లిపోవాలి. కిపులియని రొట్టెలను ఆరు రోజులు 
మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 
ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక 
సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు. 


వారాల పండుగ (పెంతెకొస్తు) 
*మీరు పంట కోయటం మొదలు పెట్టినప్పటి 
నుండి ఏడు వారాలు లెక్క కట్టాలి. అప్పుడు మీ 
దేవుడైన యెహోవాకు వారాల పండుగను మీరు 





అబీబు “ధాన్యవు యవ్వన కంకులు” అని దీని 
అర్థం. ఇశ్రాయేలీయుల సంవత్సరపు మొదటి నెల, “సిసానొ 
అని కూడా పిలుస్తారు. ఇది మార్చి మరియు ఏప్రిల్‌ నెలల 
సమయంలో వస్తుంది. 


ది ఇతీయోపదేశకాండము 16:11-17:7 218 
A) 


జరుపుకోవాలి. ఒక స్వేచ్చార్చణ తీసుకొని రావటంతో 
దీనిని జరుపుకోండి. మీ దేవుడన యెహోవా 
మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచించి, మీరు 
ఎంత యివ్వాలి అనేది నిర్ణయించండి. 1!యెోహోవా 
తన ప్రత్యేక ఆలయంగా ఏర్పరచుకొనే చోటుకు 
వెళ్లండి. అక్కడ మీరూ, మీ ప్రజలూ కలిసి అక్కడ 
మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా గడపండి. 
మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సేవకులు, మీ 
ప్రజలందరినీ మీతో బాటు తీసుకొని వెళ్తండి. అంతే 
కాదు, మీ పట్టణాలలో నివసించే లేవీయులను, విదేశీ 
యులను, తల్లిదండ్రులు లోని పిల్లలను, విధవలను 
కూడ తీసుకొని వెళ్లండి. “మీరు ఈజిప్టులో బానిసలు 
అని మరచిపోవద్దు. ఈ ఆజ్ఞలకు మీరు తప్పక విధే 
యులు కావాలి. 


పర్ణశాలల పండుగ 

“మీ ధాన్యపు కళ్త్లమునుండి, మీ (ద్రాక్ష గానుగ 
నుండి మీరు మీ పంటను కూర్చుకొనే ఏడు రోజులకు 
పర్ణశాలల పండుగ మీరు జరుపుకోవాలి. 

"మీరూ, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ 
సేవకులందరూ, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, 
విదేశీయులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవలు 
ఈ పండుగలో సంతోషంగా గడపండి. యెహోవా 
ఏర్పాటు నేసే ప్రత్యేక స్థలంలో ఏడు రోజుల పాటు 
ఈ పండుగను మీరు ఆచరించాలి. మీ దేవుడైన 
యెహోవాను గౌరవించేందుకు డీనిని చేయండి. మీ 
దేవుడైన యెహోవా మీ పంట అంతటినీ, మీరు 
చేసిన్‌ పని అంతటినీ ఆశీర్వదించాడు గనుక బాగా 
సంతోషించండి. 

కవీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక 
స్థలంలో ఆయనను కలుసుకొనేందుకు సంవత్సరానికి 
మూడుసార్లు మీ పురుషులంతా రావాలి. ఇది పులియని 
ర్‌ొట్టల పండుగ, వారాల పండుగ, పర్దశాలల పండుగల 
ప్పుడు సంభవిస్తుంది. యె హోవాను కలుసుకొనేం 
దుకు వచ్చే ప్రతి వ్యక్తీ ఒక కానుక తీసుకొని రావాలి. 
"7 పతి మనిషీ ఇవ్వగలిగినంత ఇవ్వాలి. యెహోవా 
తనకి ఎంత ఇచ్చాడో అనేది గ్రహించి, తాను ఎంత 
ఇవ్వాలో నిర్ణయించాలి. 


ప్రజల కోసం అధికారులు, న్యాయమూర్తులు 

“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి 
పట్టణంలో మీ "వంశాలలో న్యాయమూర్తులను, అధి 
కారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తులు, 
అధికారులు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్చు 
తీర్చాలి. 

సీన్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు 
కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక 


తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు 
తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, 
ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది. మీరు 
(బతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని 
స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం 
ఉండే తీర్చులనే మీరు ఇవ్వాలి. 


విగ్రహాలు దేవునికి అసహ్యం 

హోమీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం 
నిలబెట్టినప్పుడు, ఆషెరా* దేవతను ఘనపర్చే చెక్క 
స్తంభాలు ఏవీ బలిపీఠం పక్కగా మీరు నిలబెట్టకూడదు. 
2మురియు తప్పుడు దేవుళ్లను పూజించేందుకోసం 
(ప్రత్యేకమైన రాయిని మీరు నిలబెట్టకూడదు. మీ 
దేవుడైన యెహోవా విగ్రహాలను విగ్రహారాధనను అస 
హ్యించుకుంటాడు. 


బలులకు మంచి జంతువులనే ఉపయోగించాలి 
]7 “ఏదైనా దోషం ఉన్న ఆవునుగాని, గొరైెను 
గాని మీరు మీ దేవుడైన యెహోవాకు బలిగా 
అర్చించకూడదు. ఎందుకంటే, మీ దేవుడైన యెహె 
వాకు అది అసహ్యం. 


విగ్రహాలను ఆరాధించినందుకు శిక్ష 

మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టు 
ణాల్లో ఒకదానిలో జరిగిన ఒక చెడు విషయాన్ని 
గూర్చి మీరు వినవచ్చును. మీలో ఒక పురుషుడు లేక 
ఒక (స్తీ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు 
మీరు వినవచు వ వారు యెహోవా ఒడంబడికను 
తప్పిపోయినట్టు వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు 
మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, 
నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది 
యెహోవానైన నేను మీకు ఇచను ఆజ్ఞకు విరుద్ధం. 
“ఇలాంటీ దుర్వార్త మీరు వింటే, మీరు దాని ్న జాగ్రత్తగా 
పరిశీలించాలి. ఇశ్రాయేలీయులలో ఈ దారుణ సంఘ 
టన నిజంగా జరిగింది వాస్తవమా అనేది మీరు తెలుసు 
కోవాలి. అది వాస్తవమని మీకు బుజువై తే ఆ చెడు 
కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. ఆ పురుషుని 
లేక (స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసు 
కొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి. "అయితే ఆ 
వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము 
చెబితే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. అయితే 
అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, 
అప్పుడు ఆ వ్యక్తిని చంపివేయాలి. "ఆ వ్యక్తిని చంప 
టానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ 





ఆషెరా ఇది అష్ట్హూరీయుల, కనానీయుల దేవత. ఇది 
సంతానం కలిగిస్తుందని వారి నమ్మకము. 


219 


వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్య 
నుండి ఆ చెడును నిర్మూలించాలి. 


కష్టతరమైన న్యాయస్థానాల నిర్ణయాలు 

కిక్‌ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేనంత కష్టతర 
మైన సమస్యలు కొన్ని ఉండవచ్చును. అది ఒక హత్యా 
నేరం కావచ్చు లేక ఇద్దరి మధ్య వివాదం కావచ్చును. 
లేక యిద్దరి మధ్య ఘర్దణలోఒకరికి హాని కలిగిన 
విషయం కావచ్చు. మీ పట్టణాల్లో ఈ వ్యాజ్యాలు 
విచారణకు వచ్చినప్పుడు, ఏది నిజం అనే విషయాన్ని 
మీ న్యాయమూర్తులు నిర్ధారణ చేయలేక పోవచ్చును. 
అప్పుడు మీ దేవుడైన యహోవా ఏర్పాటు చేసే 
ప్రత్యేక స్థలానికి మీరు వెళ్లాలి. లేవీ వంశానికి చెందిన 
యాజకుల దగ్గరకు, అప్పటికి పదవిలో ఉన్న న్యాయ 
మూర్తి దగ్గరకు మీరు వెళ్లాలి. ఆ సమస్యను గూర్చి 
ఏమి చేయాలో వారు నిర్ణయిస్తారు. 'అక్కడ 
యహోవా ప్రత్యేక స్థ సలంలో వారు వారి తీర్మానాన్ని 
మీకు తెలియజేస్తారు మీరు చేయాలని వారు మీకు 
చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి. 11మీరు 
వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను 
ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పే 
దానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు. 

12*ఆ సమయంలో అక్కడ మీ దేవుడైన యెహో 
వాను సేవిస్తున్న న్యాయమూర్తికి లేక యాజకునికి 
విధేయులయ్యేందుకు నిరాకరించిన వ్యక్తిని మీరు శిక్షిం 
చాలి. ఆ వ్యక్తి చావాల్సిందే. ఇశ్రాయేలులో ఈ చెడు 
గును మీరు అరికట్టాలి. ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా 
విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట 
మొండిగా ఉండరు. 


రాజును ఎన్నుకోవడం ఎలా? 

మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో 
మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని 
దానిలో మీరు నివసిస్తారు. అప్పుడు మీరు “మా చుట్టూ 
ఉన్న రాజ్యాల లాగే మాకూ ఒక రాజును మేము నియ 
“మించుకొంటాము అంటారు. అలా జరిగినప్పుడు 
యెహోవా ఏర్పాటు చేసిన రాజునే మీరూ ఏర్పరచు 
కోవాలి. మీ మీద వుండే రాజు మీ ప్రజల్లో ఒకడై 
ఉండాలి. ఒక విదేశీయుణ్ణి మీరు రాజుగా చేయ 
కూడదు. రాజు తనకోసం మరీ ఎక్కువ గుర్రాలను 
సంపాదించుకోకూడదు. ఇంకా గుర్రాలు తీసుకొనివ 
చ్చేందుకు అతడు ఈజిప్టుకు మనుష్యులను పంప 
కూడదు. ఎందుకంటే “మీరు ఎప్పుడూ తిరిగి ఆ 


ది పతీ యోపదేశకాండము 17:8-18:8 


బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసు 
కోకూడదు. 

1*ఆ రాజు పరిపాలన (ప్రారంభించినప్పుడు, 
ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో 
అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల (గ్రంథాల 
నుండి అతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి. 
రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. అతడు 
తన జీవితం అంతా ఆ (గంథం చదవాలి. ఎందుకంటే 
అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవిం 
చటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదా 
నికీ పూర్తి విధేయత చూపటం కూడ "అతడు నేర్చు 
కొంటాడు. *ఏఅప్పుడు రాజు తన ప్రజలందరికంటే 
తానే గొప్పవాడ్ని అని తలంచడు. అతడు ధర్మశాస్త్ర నికి 
దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటి 
స్తాడు. అప్పుడు ఆ రాజు, అతని సంతతివారు ఇశ్రా 
యేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు. 


యాజకులను, లేవీయులను బలపరచటం 

18: “ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి 

భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ 
ప్రజలు యాజకుల సేవచేస్తారు. నిప్పుమీద వంటచేసి, 
యెహోవాకు అర్చించబడిన బలులు తింటూ వారు 
(బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే. *ఇతర 
వంశాల వారిలా ఆ లేవీ ప్రజలకు భూమిలో వాటా 
ఏమీ ఉండదు. యెహోవాయే లేవీయుల వాటా, 
యెహోవా ఇది వారికి వాగ్దానం చేసాడు. 

“మీరు ఒక ఆవును, వద్దును, లేక గొ(రైను బలిగా 
చంపినప్పుడు, జబ్బ, రెండు దవడలు, పొట్టు మీరు 
యాజకులకు ఇవ్వాలి. 

“మీ మొదటి పంటలోనుండి మీ ధాన్యం, మీ 
కొత్త (ద్రాక్షారసం, నూనె మీరు యాజకులకు ఇవ్వాలి. 
మీ గొ(రైలనుండి కత్తిరించిన మొదటి ఉన్ని మీరు 
లేవీయులకు ఇవ్వాలి. 

౨ఎందుకంళకేు, మీ దెవుడైన యెహోవా మీ 
వంశాలన్నింటినీ చూసి, శాశ్వతంగా తనకు యాజకు 
లుగా ఉండేందుకు లేవీయుని, అతని సంతతివారిని 
ఏర్పరచుకొన్నాడు. 

రోఇశ్రాయేలులోని ఏ పట్టణం నుండియైనా లేవీ 
యుడు యోహోవా నియమించిన స్థలానికి & తన ఇష్ట 
మున్నప్పుడల్ల రావచ్చు. 

అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన 
యెహోవా పేరుమీద పరిచర్య చేయ వచ్చు. అతడు 
విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయు లందరిలాగే 








మార్గాన వెళ్లకూడదు అని యెహోవా మీతో చెప్పాడు 
గనుక. 17మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు 
ఉండకూడదు. ఎందుకంటే అది అతల్ణి యెహోవా 
నుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి 


యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి. 
ఆ లేవీయుడికి సామాన్యంగా తన కుటుం బానికి 
వచ్చే వాటా కాకుండా, మిగిలిన లేవీయులతోను 
సమానంగా వాటా వస్తుంది. 


ది ఇతీయోపదేశకాండము 18:9-19:6 
A) 


ఇశ్రాయేలీయులు ఇతర దేశాలను అనుసరించకూడదు 
“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో 
మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల 
ప్రజలు చేసే సే దారుణమైన పనులు చేయటం నేర్చు 
కోవద్దు. 'మీ బలిపీఠాల అగ్నిమీద మీ కుమారులను 
గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం 
ప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూత 
వైద్యుని దగ్గర గాని, సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి 
భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసి కొనేం 
దుకు ప్రయత్నించవద్దు. ఎవరినీ యితరుల మీద 
మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య 
ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే 
వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయి 
నవారితో మాట్లాడేందుకు (ప్రయత్నించకూడదు. 
"అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు 
అసహ్యం. అందుకే ఆ ఇతర రాజ్యాల వాళ్లను మీ 
ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు. “మీ దేవుడైన 
యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి. 





యెహోవాయొక్క ప్రత్యేక ప్రవక్త 

'్మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి 
వళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండడ్ర మరియు 
శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. 
అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి 
పనులు చేయనియ్యడు. సమీ దేవుడైన యెహోవా 
మీ దగ్గరకు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఈ (ప్రవక్త మీ 
స్వంత (ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే 
ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి. “దేవుడే 
మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు 
ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సీనాయి 
కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, 
కొండ మీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. 
అందుచేత "మా దేవుడైన యెహోవా స్వరం మరో 
సారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గప్ప అగ్నిని 
మాకు కనబడనీయవద్దు, మేము చస్తాము' అని మీరు 
అన్నారు. 

1గయెహోవా నాతో ఇలా చెప్పాడు: “వారు 
అడుగుతోంది మంచిదే. 'నీవంటి ఒక ప్రవక్తను నేను 
వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో 
ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి 
చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు (ప్రజలకు 
చెబుతాడు. *ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు. 








ప్రవక్త దేవునిచేత పిలవబడిన (పత్యేక సేవకుడు. 
దేవుడు కలల ద్వారా మరియు దర్శనాల ద్వారా ప్రవక్తలతో 
మాట్లాడేవాడు. తద్వారా ప్రజలకు సందేశాలను ప్రవక్తలు 
తెలిపేవారు. 


220 


అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా 
సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను 
శిక్షిస్తాను.” 


బూటకపు ప్రవక్తలను తెలుసుకోవటం ఎలా? 

?“అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని 
దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నా 
నని ప్రజలతో చెప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త 
చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త 
మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే. 
2 ప్రవక్త చెబుతోన్న విషయం యెహోవా చెప్పింది 
కాదు అని మనం ఎలా తెలుసు కోగలమూు అని మీరు 
తలుస్తూ ఉండవచ్చు. *ప్రవక్త యెహోవా పక్షంగా 
మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగ 
కపోతే, అది యెహూవా చెప్పింది కాదు అని అప్పుడు 
మీకు తెలిసిపోతుంది. ఈ (ప్రవక్త తన స్వంత ఆలోచ 
నలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి 


మీరు భయపడాల్సిన పనిలేదు. 
19 “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ 
దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆ 
రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ఆ ప్రజలు 
నివసించిన చోట మీరు నివసిస్తారు. వారి పట్టణాలు, 
ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగి 
నప్పుడు, *ేదేశాన్ని మీరు మూడు భాగాలు చేయాలి. 
తర్వాత ఒక్కో (ప్రాంతంలో ఉండే ప్రజలందరకి దగ్గరగా 
ఉండేటట్టు ఆ భాగంలో ఒక పట్టణాన్ని మీరు ఏర్పరచు 
కోవాలి. ఆ పట్టణాలకు మీరు (తోవలు వేయాలి. 
ఒక వ్యక్తిని చంపిన ఏ వ్యక్తిగాని అక్కడికి పారి 
పోవచ్చును. 

“ఎవరినైనా చంపేసి భద్రతకోసం ఈ మూడు 
పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు 
ఇది: అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై. 
ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన 
వాడు కాకూడదు. ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక 
వ్యక్తితో కలసి కళ్టులు కొట్టుకొనేందుకు అడవికి వెళ్త 
వచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని 
విసురుతాడు కాని ఆ గొడ్డలి దాని పిడినుండి ఊడి 
పోతుంది. ఆ గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగు 
ల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు ఆ గొడ్డలి విస 
రిన మనిషి ఆ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి 
భద్రంగా ఉండవచ్చును. 

అయితే ఆ పట్టణం చాలా దూరంగా ఉంటే అతడు 
కావాల్సినంత వేగంగా పరుగెత్తలేక పోవచ్చును. అతను 
చంపిన మనిషి బంధువు ఎవరైనా అతల తరిమి, 
అతడు ఆ పట్టణం చేరక ముందే పట్టుకోవచ్చును. 


భదతా పట్లణాలు 
లు 


221 


ఆ దగ్గర బంధువు చాలా కోపంతో అతళణ్లి చంపివేయ 
వచ్చును. కానీ ఆ మనిషి మరణ పాతుడుకాడు. 
అతడు చంపినవాళ్లీ అతడు ద్వేషించలేదు. "కనుక 
ఈ పనికోసం మూడు పట్టణాలను నిర్ణయించు కోవా 
ల్సిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. 

కర దేవుడైన యెహోవా మే దేశాన్ని విస్తరింప 
చేస్తానని మీ తండ్రులకు వాగ్దానం చేసాడు. మీ పూర్వీ 
కులకు ఇస్తానని ఆయన వాగ్గొనం చేసిన దేశం ఆయన 
మీకు ఇస్తాడు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన 
ఆజ్ఞలకు మీరు పూర్తిగా విధేయులై, మీ దేవుడైన 
యె హోవాను మీరు (ప్రేమించి, ఎల్లప్పుడూ ఆయన 
మార్గాలలో జీవిస్తే, ఆయన దీనిని చేస్తాడు. తర్వాత 
యెహోవా మీ దేశాన్ని విస్తృతపరచినప్పుడు భద్రత 
కోసం యింకా మూడు పట్టణాలను మీరు ఏర్పాటు 
చేసుకోవాలి. అవి మొదటి మూడు పట్టణాలకు చేర్చ 
బడాలి. !అప్పుడు మీ స్వంతంగా మీ దేవుడైన 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అమాయక (ప్రజలు 
చంపబడరు. మరియు ఏ మరణం విషయంలోనూ 
మీరు దోషులుగా ఉండరు. 

“అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను 
కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని 
చంపేందుకు వేచి ఉంటాడు. అతడు ఆ వ్యక్తిని చంపేసి 
భద్రతకోసం ఈ పట్టణాల్లో ఒకదానికి పారిపోతాడు. 
“అలా జరిగితే అతని న్వగ్రామంలోని పెద్దలు 
ఎవరివైనా పంపి అతణ్ణి పట్టుకొని ఆశ్రయపురంనుండి 
తీసుకొని వెళ్లిపోవాలి. అతజ్జి శిక్షించాల్సిన బాధ్యత 
గల బంధువులకు ఆ పెద్దలు ( అప్పగించాలి. ఆ హంత 
కుడు మరణించాలి. అతని కోసం మీరు విచారించ 
కూడదు. నిర్జోషులను చంపిన పాపంనుండి ఇశ్రాయేలీ 
యులను మీరు తప్పించాలి. అప్పుడు మీకు అంతా 
మేలు అవుతుంది. 





ఆస్తుల సరిహద్దులు 
"నీవు నీ పొరుగువాని సరిహద్దు రాళ్లు తీసివేయ 
కూడదు. మీరు నివసించేందుకు మీ దేవుడైన 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో పూర్వీకులు + ఈ 
సరిహద్దు రాళ్లను పెట్టారు. 


సాక్ష్యాలు 

1నోఒక్ర వ్యక్తి ధర్మశాసస్తానికి విరుద్దంగా ఏదైనా 
చేస్తున్నట్టు నేరారోపణ ఉంటే, ఆ వ్యక్తి దోషి అని 
నిర్దారణ చేయటానికి ఒక్క సాక్ష్యం చాలదు. ఆ వ్యక్తి 
నిజంగా తప్పు చేసాడని నిరూపించటానికి ఇద్దరు లేక 
ముగ్గురు సాక్షులు అవసరం. 

16 కో? సాక్షి మరో వ్యక్తి తప్పు చేసాడని, అతని 
మీద అబద్ధం చెప్పే, అతనికి హాని చేయాలని చూడ 
వచ్చును. 


ది పతీ యోపదేశకాండము 19:7-20:7 


"అప్పుడు ఒకరితో ఒకరు వాదించు కొంటున్న 
ఆ ఇద్దరు వ్యకులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి 
వెల్లి, "అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, 
న్యాయమూర్తులచే తీర్చు పొందాలి. 'ిన్యాయ 
మూర్తులు జాగ్రత్తగా ప్రశ్నలు వేయాలి. సాక్షి అవతలి 
వ్యక్తిమీద అబద్దాలు చెప్పినట్టు వారు తెలుసు “కోవచు : 
ఒకవేళ సాక్షి అబద్ధం చెప్పి ఉంటే మీరు అత్రి 
శిక్షించాలి. అవతలి" వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను 
కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా 
మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి. 
2మిగిలిన ప్రజలంతా ఇది విని భయపడతారు. మళ్లీ 
అలాంటి చెడు కార్యం ఇంకెవ్వరూ ఎన్నడూ చేయరు. 

2“తప్పు చేసిన వాడ్ని మీరు శిక్షించినప్పుడు మీరు 
విచారించకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, 
పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు తీసివేయాలి. 


(నేరస్టునికి శిక్ష విధించినట్టుగానే) 

fp) “మీరు మీ శత్రువులతో యుద్దం చేయటానికి 
వెళ్లినప్పుడు, మీకంశు ఎక్కువ గుర్రాలు, 

రథాలు, మనుష్యులు కనబడితే మీరు వారిని గూర్చి 

భయపడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన 

యెహోవా మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని 

ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొని వచ్చాడు. 

“యుద్దానికి మీరు దగ్గరగా వెళ్లినప్పుడు యాజ 
కుడు సైనికుల దగ్గరకు వెళ్లి, వారితో మాట్లాడాలి. 
యాజకుడు ఇలా చెప్పాలి, “ఇశ్రాయేలు మనుష్యు 
లారా నా మాట వినండి. ఈవేళ మీరు మీ శత్రువులతో 
యుద్దానికి వెళ్తున్నారు. మీ దైర్యం విడువవద్దు. 
కలవరపడవద్దు. శ్యతువునుగూర్చి భయపడవద్దు. 
“ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేం 
దుకు మీ దేవుడైన యహ హోవా మీతోకూడ ఉన్నాడు. 
మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు 
సహాయం చేస్తాడు.” 

5“ఠవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: 
“కొత్త ఇల్టు కట్టుకొని దానిని ఇంకా (ప్రతిష్టించని వారు 
ఇక్కడ ఎవరై నా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన 
ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతా 
డేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని 
ప్రతిష్టిస్తాడు. 

6 దాక్ట్షాతోటను నాటి, ఇంకా ద్రాక్షాపండ్లు కూర్చు 
కొననివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి 
తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ మనిషి యుద్ధంలో 
మరణిస్తే, అప్పుడు అతని పొలంలోని ఫలాలను మరొ 
కడు అనుభవిస్తాడు. "వివాహం కోసం ప్రధానం జరిగిన 
వాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి 
ఇంటికి వెళ్లి పోవాలి. యుద్ధంలో అతడు మరణిస్తే, 


యుద్ద నియమాలు 


ది )తీయోప దేశకాండము 20:8-21:13 222 


అతనికి ప్రధానం చేయబడిన స్త్రీని మరొకడు వివాహం 
చేసుకొంటాడు.” 

“ఆ లేవీ అధికారులు (ప్రజలతో ఇంకా ఇలా 
చెప్పాలి. “ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ 
ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. 
అప్పుడు అతడు మిగిలిన సై నికులుకూడా ధైర్యం 
కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాడు.” తర్వాత 
అధికారులు సైన్యంతో మాట్లాడటం అయిపోయిన 
తర్వాత, సై న్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను 
వారు నియమించాలి. [మీరు ఒక పట్టణం మీద 
దాడి చేయక ముందు అక్కడి (ప్రజలకు మీరు శాంతి 
రాయబారం పంపించాలి. "మీ రాయబారాన్ని వారు 
అంగీకరించి, వారి గుమ్మాలు తెరచినట్టయితే ఆ 
పట్టణంలోని (ప్రజలంతా మీకు కప్పం కష్టేవాళ్ళ 
వుతారు. మీకు బానిసలై మీకు పని చేయవలసివస్తారు. 
12 అయితే ఆ పట్టణం ౦ మీతో సమా ధానపడేందుకు 
నిరాకరించి మీతో పోరాడితే అప్పుడు మీరు ఆ 
పట్టణాన్ని చుట్టుముట్టాలి. మరియు మీ దేవుడై న 
యహూవా మిమ్మల్ని * ఆ పట్టణం స్వాధీనం చేసుకో 
నిచ్చినప్పుడు, మీరు దానిలోని పురుషులందరినీ చంపి 
వేయాలి. '*అయితే ఆ పట్టణంలోని స్త్రీలను, పిల్లలను, 
పశువులను, మిగిలిన సమస్తం మీరు తీసుకో వచ్చును. 
మ దేవుడైన యెహోవా వీటిని మీకు ఇచ్చాడు. 
1వర్చీర్రు నివసించబోయే దేశంలోగాక, మీకు దూరంగా 
ఉన్న పట్టణాలన్నింటికీ మీరు అలాగే చేయాలి. 

“అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న 
దేశంలోని పట్టణాలను మేరు స్వాధీనం చేసుకొన్న 
ప్పుడు ప్రతి “ఒక్కరినీ మీరు సం పేయాలి. 'హిత్తీ 
యులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, 
హివ్వీయులు, యెబూసీయులు, మొత్తం ప్రజలందరినీ 
పూర్తిగా మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేయాలని 
మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించాడు. !ఎందు 
కంటే అలా చేస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు 
వ్యతిరేకంగా పాపం చేయుమని వారు మీకు నేర్చించ 
జాలరు. వారు వారి దేవుళ్లను పూజించేటప్పుడు చేసే 
భయంకర పనులు ఏవీ వారు మీకు నేర్చించరు. 

మీరు ఒక పట్టణం మీద యుద్ధం చేస్తుంటే, 
చాలా కాలంవరకు మీరు ఆ పట్టణం చుట్టూ ముట్టడి 
వేసి ఉండవచ్చు. ఆ పట్టణం చుట్టూ ఉండే ఫల 
వృక్షాలను మీరు నరికి వేయకూడదు. ఆ చెట్ల ఫలాలు 
మీరు తినవచ్చును గాని ఆ చెట్లను నరికి వేయకూడదు. 
ఈ చెట్టు మీ శత్రువులు కాదు, అందుచేత వాటితో 
యుద్దం చేయవద్దు. 

అయితే ఫలాలు ఇవ్వని చెట్టు అని మీకు తెలిసిన 
వాటిని మీరు నరికివేయ వచ్చును. ఆ పట్టణం మీద 
యుద్ధం చేయటానికి అవసరమైన ఆయుధాలను 
తయారు చేసేందుకు ఈ చెట్లను ) మీరు ఉపయోగించ 


వచ్చును. ఆ పట్టణం పతనం అయ్యేంత వరకు మీరు 
వాటిని ఉపయోగించవచ్చును. 


ఒకడు హత్య చేయబడి ఉంటే 

21] “మీరు నివసించేందుకు, మీ దేవుడైన 

యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక 
పాలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడ 
వచ్చును. కానీ అతల్ణి చంపింది ఎవరో ఎవరికీ 
తెలియదు. అప్పుడు మీ నాయకులు, న్యాయ 
మూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ 
ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి. చచ్చిన 
వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, 
ఆ పట్టణం పెద్దలు వారి మందలో నుండి ఒక ఆవును 
తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది 
ఎన్నడూ ఏ పనికీ వినియోగించబడనిది కావాలి. 
అప్పుడు ఆ పట్టణపు నాయకుడు, నీరు (ప్రవహిస్తున్న 
ఒక లోయలోనికి ఆ ఆవును తీసుకొని రావాలి. ఆ 
లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు 
నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు ఆ 
లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి. "లేవీ సంతతి 
వారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహో 
వాను సేవించేందుకు, ఆయన పేరిట (ప్రజలను 
దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ 
యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి 
సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో 
యాజకులే నిర్ణయిస్తారు.) “ఆ శవానికి అతి సమీపంగా 
ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ 
విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి. 
7ఈ నాయకులు ఇలా చెప్పాలి, “ఈ మనిషిని మేము 
చంపలేదు. అది జరగటం మేము చూడలేదు. 
యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజ 
లను క్షమించు. నీ ప్రజల్లో నిర్జోషిని ఎవరినీ నిందించ 
బడనీయకు." అప్పుడు ఆ హత్య నిమిత్తం వారు 
నిందించబడరు. "అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే 
మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్టోషులు ఎవరి 
హత్యనుగూర్చీ నిందించబడరు. 


యుద్ధంలో పట్టుబడ్డ స్రీలు 

1రోమ్సీర్రు మీ శేతువులతో యుద్ధం చేస్తారు, మీరు 
వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. 
అప్పుడు మీరు మీ శతువులను బందీలుగా కొని 
పోతారు. '!ఆ బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు 
చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా 
చేసుకోవాలని తలంచవచ్చు. “అప్పుడు నీవు ఆమెను 
నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గారి 
గించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి. ఆమె ధరించి 
ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి 








223 ది గ తీయోపదేశకాండము 21:14-22:9 


తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, 
ఆ తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు 
భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది. 
“కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు 
ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. అయితే 
నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా 
చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము 
కలిగింది గనుక. 


జ్యేష్ట కుమారుడు 

“క పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో 
ఒకదానికంశు మరొక దానిని అతడు ఎక్కువగా 
ప్రేమిస్తూ ఉండవచ్చును. ఆ ఇద్దరు భార్యలూ అతనికి 
పిల్లలను కనవచ్చును. అతడు ప్రేమించని భార్యకు 
పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును. "అతడు తన 
ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్టునికి 
చెందిన ప్రత్యేకమైన వాటిని, తాను ప్రేమించే భార్య 
కుమారునికి అతడు ఇచ్చివేయకూడదు. “తన 
ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను అతడు 
స్వీకరించాలి. అతడు అన్నింటిలో రెండంతల భాగం 
మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ 
అతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు 
ఆ బిడ్డకే చెందుతుంది. 


లోబడేందుకు తిరస్కరించే కుమారులు 

క కని కుమారుడు మొండివాడు, లోబడడు. 
ఈ కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు 
కాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని శిక్షిస్తారు. అయిన 
ప్పటికీ వారి మాట అతడు నిరాకరిస్తాడు. అప్పుడు 
పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే ఆ పట్టణ నాయకుల 
దగ్గరకు ఆ తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి. 
2ఆ పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: “మా 
కుమారుడు మొండివాడు, లోబడటం లేదు. మేము 
చెప్పిన ఏ పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా 
తిని తాగుతున్నాడు.” ?'అప్పుడు ఆ పట్టణంలోని 
మనుష్యులు ఆ కుమారుని రాళ్లతో కొట్టి చంపారి. 
ఇలా చేయటం ద్వారా ఈ చెడుతనాన్ని మీ నుండి 
తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని 
భయపడతారు. 


నేరస్థులు చంపబడి చెట్టుకు వ్రేలాడదీయబడటం 
222. క వ్యక్తి మరణ క్షు తూ పాపం 
చస నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన షం 
అతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి. 2ఆ 
జరిగినప్పుడు అతని శవం రాత్రి అంతా చెట్టుకు ad 
కూడదు. ఆ మనిషిని మీరు ఆ రోజే తప్పక సమాధి 
చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని 





చేత శపించబడ్డాడు. మీరు నివసిం చేందుకు మీ దేవు 
డైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు 
చేయకూడదు. 


ఇతర ఆజ్ఞలు 
29 “నీ పొరుగు వాని ఆవు లేక గొరె తప్పి 
పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడ 

నట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని 
యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి “ఆ యజమాని 
నివాసం నీకు దగ్గర్గో లేకపోతే, లేక అది ఎవరిదో 
నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఆవును లేక గొర్రెను 
నీ ఇంటికి నీవు తీసుకొని వెళ్లాలి. దాని యజమాని 
దానికోసం వెదకుకొంటూ వచ్చేంతవరకు నీవు దానిని 
నీ దగ్గర ఉంచాలి. అప్పుడు నీవు అతనికి దానిని తిరిగి 
ఇచ్చివేయాలి. 

నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని బట్టలు, 
లేక నీ పొరుగువాడు పోగొట్టుకొన్న దేని విషయంలో 
నైనా నీవు ఇలానే చేయాలి. నీ పొరుగువానికి నీవు 
సహాయం చేయాలి. 

శీ పొరుగువాని గాడిద లేక ఆవు దారిలో పడిపోతే 
నీవు దానిని చూడనట్టు పోకూడదు. దాన్ని లేవనెత్త 
టానికి నీవు అతనికి సహాయం చేయాలి. 

వోజఒక పురుషుని బట్టలను ఒక (స్తీ ధరించకూడదు. 
మరియు పురుషుడు (స్తీల బట్టలు ధరించకూడదు. 
ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహో 
వాకు అసహ్యం. 

నీవ దారిన నడుస్తుండగా ఒక పక్షిగూడును 
చెట్టుమీదగాని నేలమీదగాని నీవు చూడవచ్చును. తల్లి 
పక్షి పిల్ల షక్టులతోగాని గుడ్రమీదగాని కూర్చొని ఉంటే 


(nS 

పిల్లలతోబాటు తల్లిపక్షిని నీవు తీసుకొనరాదు. "పిల్ల 
పక్షుల్ని నీవు తీనుకొనవచ్చు. కాని నీవు తల్లిని 
పోనివ్వాలి. ఈ ఆజ్ఞలకు నీవు విధేయుడవైతే నీకు 
అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీవు చాలా కాలం 
(బతుకుతావు. *నీవు కొత్త యిల్లు కట్టినప్పుడు దాని 
కప్పు చుట్టూ పిటగోడ కట్లారి. అప్పుడు ఆ యింటి 

లు ౩5. లు 

మీదనుండి పడి చచ్చిన వారి మరణదోషం నీ మీద 
ఉండదు. 





© 


జతపర్చబడకూడని విషయాలు 
“నీ ద్రాక్షపాలంలో రెండు రకాల విత్తనాలు నీవు 
విత్తకూడదు. ఎందుకంటే అప్పుడు నీవు విత్తిన విత్తనపు 
పంట, నీ పొలంలోని ద్రాక్ష రెండూ నిష్టయోజనం.* 





నీ దాక్ష సివ్చయోజనం  “పవితమౌతాయి” 
అని వాస్తవంగా వ్రాయబడివుంది. దీని అర్థం ఇవి కేవలం 
దేవునికి చెందినవి. అందుచేత ప్రజల చేత ఉపయోగించ 


బడవు.” 


ది ;తీయోప దేశకాండము 22:10-23:2 224 


“గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు.” 

“ఉన్ని, నార రెండూ కలిపి నేసిన బట్టు నీవు 
ధరించకూడదు. 

12ోనివు ధరించే అంగీకు నాలుగు మూలలా 
కుచ్చులు ఉండాలి.” 


వివాహ చట్టాలు 

13“ క పురుషుడు ఒక యువతిని వివాహం చేసు 
కొని ఆమెతో లెంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. 
ఆ తర్వాత ఆవు నచ్చలేదని అతడు చెప్పవచ్చు. 
హోనేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము 
లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు 
తెలిసింది అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు 
విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి 
చెడుగా భావిస్తారు. ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు 
ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమె 
కన్య అనే రుజువు తీసుకొని రావాలి. ఆ యువతి 
తండ్రి పెద్దలతో చెప్పాలి, “నా కూతుర్ని ఇతనికి 
భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె అతనికి 
ఇష్టం లేదు. "ఇతడు నా కూతురి మీద అబద్దాలు 
చెప్పాడు. “నీ కూతురు కన్య అనే బుజువు నాకు కన 
బడలేదు అని అతడు అన్నాడు. అయితే నా కూతురు 
కన్య, నా దగ్గర బుజువుంది అప్పుడు వారు ఆమె 
బట్టను” పట్టణ పెద్దలకు చూపించాలి. 





లైంగిక పాపాలు 

2*2క పురుషుడు మరొక పురుషుని భార్యతో 
లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ (స్తీ, ఆమెతో 
లెంగిక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. 
చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి మీరు తొల 
గించారి. 

మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక 
యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. అతడు 
ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది 
పట్టణంలో జరిగితే ?*మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం 
బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లతో 
కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను 
లైంగిక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు అతడ్ని 
చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండీ కూడా 
సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని 
చంపాలి. చెడ్డది ఏదై నాసరే మీ (ప్రజల్లోనుండి మీరు 
తలగించాలి. 

అయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని 
ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లాంగిక 
సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే, 
అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి. ?ఆ 
యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, 
గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు 
మరొక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన 








“అప్పుడు ఆ పట్టణ పెద్దలు అతన్ని పట్టుకొని 
గిక్షించాలి. 

నూరు వెండితులాలు వారు అతనికి జుల్మానా 
విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి 
అవమానం కలిగించాడు గనుక ఆవు తండ్రికి వారు 
ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా 
కొనసాగాలి. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు 
ఇవ్వకూడదు. 

“అయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి 
sae విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య 
అని చెపే బృందుకు ఆ భార్య తల్రిదండ్రుల దగ్గర బుజువు 
లేక పోవచ్చును. ఇలా జరిగితే 21ర్రప్పుడు. ఆ పట్టణ 
నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి 
గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణం 
లోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. 
ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన 
పని చేసింది. ఆమె తన తండి ఇంటిలో ఒక వేశ్యలా 
(ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ (ప్రజల్లోనుండి 
మీరు తీసివేయాలి. 





బట్ట రక్తపు మరకలున్న దుప్పటి. ఇది “వివాహ 
రాత్రి దినాన తన కన్యత్వమును నిరూపించుటకె వధువు 
ఉపయోగించిన బట్టు. 


వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను. ”ఆ పురుషుడు 
(ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో 
చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు 


పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ 


లేరు. 

22 క పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను 
చూచి, అతనితో లౌంగిక సంబంధం అనుభవించమని 
బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా 
చేయటం (ప్రజలు చూస్తే అప్పుడు అతడు 
అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి 
ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందు 
కంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు 
గనుక. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు 
ఇవ్వకూడదు. 

“రోఒక పురుషుడు తన తండ్రీ భార్యతో లైంగిక 
సంబంధం కలిగియుండి తన తండ్రికి అవమానం 
కఠిగించకూడదు. 


ఆరాధనలో పాల్గొనగలిగిన మనుష్యులు 
23, ఈ వ్యక్తులు యిహూవాను ఆరాధించు 

టలో ఇశ్రాయేలు (ప్రజల్లో భాగంగా ఉండ 
కూడదు. వృషణాలు గాయపడినవాడు, పురుషాంగం 
కోసివేయబడ్డవాడు *లేక వివాహం కాని తల్లిదండ్రులకు 


225 


పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్తీ యెహోవా 
(ప్రజల్లో భాగంగా ఉండకూడదు. 

“అమ్మోనీవాడు, మోయాబువాడు యెహోవా 
ప్రజలకు చెందడు. వారి సంతానంలో ఎవ్వరూ, చివరికి 
పదో తరం వారు కూడా యెహోవా ప్రజల్లో భాగం 
కాజాలరు. 

“ఎందుకంటే, మీరు ఈజిస్ట్ర నుండి వచ్చి నప్పుడు 
మీ ప్రయాణంలో అమ్మోనీయులు, వూయా 
బీయులు మీకు భోజనం, నీళ్లు ఇవ్వటానికి నిరాకరిం 
చారు. మరియు మిమ్మల్ని శపించేందుకు వారు 
బిలాముకు డబ్బు ఇచ్చారు గనుక వారు యెహోవా 
(ప్రజల్లో భాగంగా ఉండజాలరు. (యరాము లోని 
పెతోరు పట్టణపువాడైన బెయొరు కుమారుడు 
బిలాము.) అయితే యెహోవా దేవుడు బిలాము 
మాట వినకుండా నిరాకరించాడు. శాపాన్ని మీకు ఆశీ 
ర్వాదంగా యెహోవా మార్చాడు. ఎందుకంటే మీ 
దేవుడైన యెహోవా మిమ్మల్ని (ప్రేమిస్తున్నాడు 
గనుక. 6ఆఅమ్మోనీ ప్రజలతోగాని, మోయాబీ ప్రజలతో 
గాని సమాధాన పడేందుకు మీరు ఎన్నడూ ప్రయ 
త్నించకూడదు. మీరు జీవించినంత కాలం వారితో 
స్నేహంగా ఉండవద్దు. 


ఇశ్రాయేలీయులు అంగీకరించాల్సిన ప్రజలు 
ఎదోము వాళ్లి మీరు ద్వేషించకూడదు. ఎందు 
కంటే అతడు మీకు బంధువు. ఈజిప్టు వాళ్లీ మీరు 
ద్వేషించకూడదు. ఎందుకంటే అతని దేశంలో మీరు 
పరాయివారుగా we ఎదోము, ఈజిప్టు వాళ్ల 
మూడో తరంవారి ఏ పిల్లలు యెహోవా ప్రజల్లో భాగంగా 
ఉండవచ్చును. 


సైన్యం పాళమును పరిశుభంగా ఉంచటం 

“మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు. 
మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా 
ఉండండి. '0రాత్రిపూట కలలో తడిసి అపవిత్రమైన 
వాడు మీ మధ్య ఎవడైనా ఉంటే అతడు మీ పాఠము 
నుండి బయటకు వెళ్లిపోవాలి. అతడు పాళమునుండి 
దూరంగా ఉండాలి. “ఆయితే సాయంకాలం అతడు 
స్నానం చేయాలి. సూర్యుడు అస్తమించాక అతడు 
పాళములోనికి రావచ్చును. 

12*నీక్పు పాళెము వెలుపల బహిరూమిగా ఒక స్థలం 
ఉండాలి. మరియు నీ ఆయుధాలతో పాటు ఒక 
కట్టు నీకుఉండాలి; నీవు బహిరూ ఇమికి వెళ్టవల్సినప్పుడు 
ఆ కష్టైతో నీవు ఒక గుంట తవ్వుకొని తర్వాత 
దానిని పూడ్చివేయాలి. “ఎందుకంటే మిమ్మల్ని 
రక్షించి, మీ శత్రువులను ఓడించటానికి మీ దేవుడైన 





యరాము లేక మెసపోతేమియ. 


ది ఇతీయోసదేశకాండము 23:3-24:1 
A) 


యెహోవా మీ పాళములో ఉన్నాడు. అందు చేత 
మీ పాళెము పవిత్రంగా ఉండాలి. అప్పుడు మీ మధ్యలో 
అపరిశుభం లేదని చూసి, మీ దగ్గరనుండి వెళ్లిపోడు. 


ఇతర ఆజ్ఞలు 

బానిస ఒకడు తన యజమాని దగ్గర్నుండి పారి 
పోయి నీ దగ్గరకు వస్తే, ఆ బానిసను నీవు తిరిగి 
అతని యజమానికి అప్పగించకూడదు. ఈ బానిస 
నీతో, తనకు ఇష్టం వచ్చిన చోట నివసించవచ్చును. 
అతడు కోరుకొన్న పట్టణంలో నివసించవచ్చు. నీవు 
అతన్ని తొందరపెట్టకూడదు. 

(ఇశ్రాయేలు పురుషుడేగాని, (స్తీగాని ఎన్నటికీ 
ఆలయ వేశ్య కాకూడదు. !ఒక వేశ్య లేక పురుషగామి 
సంపాదించిన డబ్బును నీ దేవుడైన యెహోవా ఆల 
యానికి తీసుకొని రాకూడదు. దేవునికి చేసిన మొక్కు 
బడి చెల్లించటానికి ఎవరూ ఆ డబ్బు ఉపయోగించ 
కూడదు. మీ దేవుడైన యెహోవాకు వ్యభిచారులు 
అంటే అసహ్యం. 

మరో ఇశ్రాయేలు వానికి నీవు డబ్బు అప్పు 
ఇస్తే నీవు వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ ఆర్జించిపెళ్టు 
దేనిమీదగానీ, డబ్బు మీద, ఆహారం మీదగాని వడ్డి 
వసూలు చేయవద్దు. ”ఒక విదేశీయుని దగ్గర నీవు 
వడ్డీ తీసుకోవచ్చును. కానీ మరో ఇశ్రాయేలు వాని 
దగ్గర మాత్రం నీవు వడ్డీ తీసుకోకూడదు. ఈ నియ 
మాలు నీవు పాటిస్తే, నీవు నివసించబోయే దేశంలో 
నీవు చేసే వాటన్నింటిలో నీ దేవుడైన యెహోవా 
నిన్ను ఆశీర్వదిస్తాడు. 

2“నీ దేవుడైన యెహోవాకు నీవు ఒక వాగ్దానం 
చేస్తే, నీ వాగ్దానం అంతటినీ చెల్లించేందుకు వెనుకాడ 
వద్దు. ఎందుకంటే, నీవు దాన్ని చెల్లించాలని నీ దేవుడైన 
యెహోవా అడుగుతాడు. నీవు “వాగ్దానం చేసినదానిని 
చెల్లించకపోతే అది నీకు పాపం అవుతుంది. 22నీవ ఆ 
వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు కానీ 
నీవు చేస్తానని చెప్పిన వాటిని మాత్రం నీవు చేయాలి. 
నీవు నీ దేవుడైన యెహోవాకు స్వచ ందంగా వాగ్దానం 
చేసినప్పుడు, నీ వాగ్దానం (ప్రకారం నీవు చేయాలి. 
పోోమరొకరి (ద్రాక్షా పాలంగుండా నీవు వెల్లినప్పుడు, 
నీవు కోరినన్ని |దాక్షాపండ్లు నీవు తినవచ్చును. కానీ 
నీ బుట్టలో మాత్రం ద్రాక్టాపండ్లు ఏమీ వేసుకోకూడదు. 
2నీన్సు మరొకరి పంట పొలంలోనుంచి వెళ్లినప్పుడు 
నీవు నీ చేతుల్లో వెన్నులు త్రుంచుకొని తినవచ్చును. 
కానీ అవతలివాడి పంట తీసుకొనేందుకు నీవు కొడ 
వరితో కోయకూడదు. 

2 4. “ఒకడు ఒక (స్త్రీని వివాహం చేసుకొన్న తర్వాత 

ఆమెను గూర్చిన రహన్యం ఏదో తెలిసి 
ఆమెను ఇష్టపడడు. అతనికి ఆమె ఇష్టం లేకపోతే 
అతడు విడాకుల పత్రం వ్రాసి, దానిని ఆమెకు ఇవ్వాలి. 


ది తీయోప దేశకాండము 24:2-25:2 


అప్పుడు అతడు ఆమెను తన ఇంటినుండి పంపించి 
వేయాలి. *ఆమె అతని ఇల్లు విడిచి వెళ్లిపోయాక, 
ఆమె మరొకనికి భార్య కావచ్చును. *ే అయితే ఒకవేళ 
ఆ కొత్త భర్తకుకూడా ఆమె నచ్చకపోవటంతో అతడు 
ఆమెను వెళ్లగొట్టవచ్చును. ఒకవేళ అతడు ఆమెకు 
విడాకులు ఇచ్చినా, మొదటి భర్త ఆమెను మళ్లీ తన 
భార్యగా చేర్చుకోకపోవచ్చును. లేక ఆమె కొత్త భర్త 
చనిపోతే, మొదటి భర్త ఆమెను మరల తన భార్యగా 
చేర్చుకొనక పోవచ్చును. అతనికి ఆమె అపవిత్రమ 
యిందిగా ఉంటుంది. అతడు ఆమెను మళీ పెళ్లి చేసు 
కొంటే, యెహోవాకు అసహ్యమైనదానిని “అతడు చేసి 
నవాడవుతాడు. మీరు నివసించేందుకు మీ దేవుడై న 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ఇలా పాపం 
చేయకూడదు. 


226 





నీవు ఈ మంచి పని చేసినట్టు నీ దేవుడైన యెహోవా 
చూస్తాడు. 
143 పేదవాడు, అవసరంలో ఉన్నవాడునై న జీత 
గాడ్ని నీవు మోసం చేయకూడదు. అతడు నీతోటి 
న. వాడైనా, మీ పట్టణాలు ఒక దానిలో నివ 
సిస్తున్న విదేశీయుడై నాసరే. గ ప్రత్రి రోజూ సూర్యుడు 
అస్తమించక ముందే అతని జీతం అతనికి ఇచ్చి 
వేయాలి. ఎందుకంటే, అతడు పేదవాడు, ఆ డబ్బే 
అతనికి ఆధారం. నీవు అతనికి అలా చెల్లించకపోతే 
అతడు నీ మీద యెహోవాకు ఫిర్యాదు చేస్తాడు. నీవు 
పాప దోషివి అవుతావు. 
1రోప్పిల్లలు చేసిన దేనికోసమైనా తండ్రులను చంప 
కూడదు. “అలోగే తల్లిదండ్రులు చసినందని కోసమూ 
పిల్లలను చంపకూడదు. ఒక వ్యక్తీ స్వయంగా తాను 





వోఒక పురుషునికి పెళ్లయిన కొత్తలోనే అతణ్ణి 
సైన్యంలోనికి పంపకూడదు. అతనికి ఎలాంటి ప్రత్యేక 
పనినీ విధించకూడదు. ఒక్క సంవత్సరం అతడు ఇంటి 
దగ్గరే ఉండి తన కొత్త భార్యను సంతోషపెట్టేందుకు 
అతడు స్వేచ గా ఉండాలి. 

రోఒకనికి నీవు ఏదైనా బదులు ఇస్తే, దానికి భద్రతగా 
అతని తిరుగటి రాయిని నీవు తీసు కోకూడదు. ఎందు 
కంటే, అది అతని భోజనాన్ని తీసు కొన్నట్టే అవుతుంది 
గనుక. 

ఒకడు తన స్వంత ప్రజల్లోనుండి (ఇశ్రాయేలు 
వాడ్ని) ఎత్తుకొనిపోయి, అతడ్ని బానిసగా వాడినా, 
అమ్మినా, ఆ ఎత్తుకు పోయినవాడు చావాల్సిందే. ఈ 
విధంగా మీ మధ్య ఎలాంటి చెడుగునై నా మీరు తొలగి 
స్తారు. 

కోకుష్ణు రోగంవంటి వ్యాధి నీకు ఉంటే, లేవీ యాజ 
కులు నీకు ప్రబోధించేవాటన్నింటినీ నీవు జ్యాగత్తగా 
పాటించాలి. చేయాల్సిందిగా నేను యాజకులకు 
చెప్పిన విషయాలను నీవు జాగ్రత్తగా పాటించాలి. 
*మీరు ఈజిస్టనుండి బయటకు వచ్చిన ప్రయాణంలో 
మిర్యాముకు* మీ దేవుడైన యెహోవా చేసినదాన్ని 
జ్ఞాపకం ఉంచుకోవాలి. 

నీవు ఎవరికైనా ఎలాంటి అప్పు ఇచ్చినా, దానికి 
భద్రతగా దేనినైనా తీసుకొనేందుకు నీవు అతని 
ఇంటిలోనికి వెళ్లకూడదు. "నీవు బయటనే నిలిచి 
ఉండాలి. అప్పుడు నీవు ఎవరికైతే అప్పు ఇచ్చావో 
అతడే దానికి భద్రతగా దేనినైనా బయటకు తెచ్చి 
నీకు ఇస్తాడు. 12 ఒకవేళ అతడు పేదవాడై తే అతని 
వస్తువును తెల్లవారేవరకు నీ దగ్గర ఉంచుకోకూడదు. 
గెలత్రని వస్తువును (ప్రతి సాయం|త్రం నీవు అతనికి 
ఇస్తూ ఉండారి. అప్పుడు అతడు తన స్వంత బట్టలతో 
నిద్రపోగల్లుతాడు. అతడు నీకు కృతజ్ఞతలు చెబుతాడు, 





మిర్యాము సంఖ్యాకాండము 12:1-15 చూడండి. 


చేసిన కీడు నిమిత్తము చంపబడాలి. 
1గోవిదేశీయులకు, అనాధలకు న్యాయం జరిగేట్టు 
నీవు చూడాలి. ఒక విధవ దగ్గర తాకట్టుగా బట్టలు 
నీవెన్నటికీ తీసుకోకూడదు. మీరు ఒకప్పుడు ఈజి 
ఫ్లులో బానిసలు అని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచు 
కోవాలి. మీ దేవుడై న యెహోవా మిమ్మల్ని అక్క 
డ్నుండి బయటకు ) తీసుకొనివచా డని మరచి పోవద్దు. 
అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు 
ఆజ్ఞాపిస్తున్నాను. 
నీవు నీ పాలంలో పంటకూర్చుకొంటూ, మరచి 
పోయి ఒక పన అక్కడే విడిచిపెట్టావనుకో. నీవు మళ్లీ 
దానికోసం వెళ్లకూడదు. విదేశీయుల కోసం, అనాథల 
కోసం, విధవల కోసం అది ఉంటుంది. వారికోసం 
నీవు కొంత ధాన్యం విడిచిపెడితే, నీ (ప్రతి పనిలో నీ 
దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. *నీవు 
నీ ఒలీవ చెట్లను రాల్చినప్పుడు కొమ్మలను పరిశీలిం 
చేందుకు నీవు తిరిగి అక్కడకు వెళ్లకూడదు. నీవు 
అలా విడిచిపెట్టే ఒలీవలు విదేశీయులకు, అనాథలకు, 
విధవలకు ఉంటాయి. ?'నీ దాక్షతోటనుండి నీవు 
(ద్రాక్షా పండ్లు కూర్చుకొనేటప్పుడు, నీవు విడిచిపెట్టిన 
పండ్లు తీసుకొనేందుకు నీవు తిరిగి అక్కడికి వళ్ల 
కూడదు. ఆ దద్రాక్షాపండ్లు విదేశీయుల కోసం, అనాథల 
కోసం, విధవల కోసం ఉంటాయి. మీరు ఈజిప్టులో 
బానిసలుగా ఉండేవారని జ్ఞాపకం ఉంచుకో. అందుకే 
మీరు పేదవారికి ఇలా చేయాలని నేను నీకు 
ఆజా. 
౧౨ “ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు 
న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు 
వారి వివాదాన్ని విచారించి, "ివరిది తప్పు ఎవరిది 
ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు. నిందితుడు కొరడా 
దెబ్బలు తినాల్సివస్తే, న్యాయమూర్తి అతళ్లి బోర్జా 
పండుకోబెట్టారి. న్యాయమూర్తి చూస్తూ ఉండగా 
ఎవరో ఒకరు ఆ దోషిని కొట్టాలి. అతని నేరానికి 


227 


తగినన్ని దెబ్బలు ఆ దోషిని కొట్టాలి. *ఒక మనిషిని 
ఒకే సారి 40 కంటు ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. 
అంతకంటు ఎక్కువగా అతడ్ని కొడితే, నీ సోదరుని 
జీవితం అంటే నీకు లెక్కలేదని తెలుస్తుంది. 

“*నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం 
వేయకూడదు. 

వోఇద్దరు సోదరులు కలిసి జీవిస్తుండగా, వారిలో 
ఒకరు చనిపోవటం, అతనికి కుమారుడు లేకపోవటం 
జరిగితే, చనిపోయిన సోదరుని భార్య, ఆ కుటుంబానికి 
దూరస్తుల్ని ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. ఆమె-భర్త 
సోదరుడు ఆమెను భార్యగా స్వీకరించి, ఆమెకు భార్యా 
ధర్మం జరిగించాలి. ఒక భర్త సోదరుని విధులను ఆమె 
భర్త సోదరుడు ఆమెకు జరిగించాలి. అప్పుడు ఆమెకు 
పుట్టిన బిడ్డ, ఆ పురుషుని మృత సోదరునికి వారసుడుగా 
ఉంటాడు. అప్పుడు చనిపోయిన సోదరుని పేరు ఇశ్రా 
యేలు నుండి రూపు మాసిపోదు. "ఒకవేళ ఆ మను 
ష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడక 
పోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల 
వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, “నా భర్త సోదరుడు 
తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేం 
దుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు 
నాకు జరిగించటం లేదు అని నాయకులతో చెప్పాలి. 
అప్పుడు ఆ పట్టణపు నాయకులు అతణ్ణి పిలిపించి, 


ది పతీ యోపదేశకాండము 25:3-26:7 


కొంటాడు. అవును, తప్పు చేసే వాళ్లందర్నీ ఆయన 
అసహ్యించుకొంటాడు. 


అమాలేకీయులు నాశనం చేయబడాలి 

గో“మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు అమాలేకీ 
యులు మీకు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకోండి. 
గోఅమాలేకీయులు దేవుణ్ణి గౌరవించలేదు. మీరు అలసి, 
బలహీనంగా ఉన్నప్పుడు వాళ్లు మీమీద దాడి చేసారు. 
వెనుక నడుస్తోన్న మీ ప్రజలందర్నీ వాళ్లు చంపేసారు. 
“అందుకే అమాలేకీయుల జ్ఞాపకం కూడ ప్రపంచంలో 
లేకుండా మీరు నాశనం చేయాలి. మీ దేవుడైన 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించి 
నప్పుడు దీనిని చేయాలి. అక్కడ మీ చుట్టూరా ఉన్న 
శత్రువులందరి నుండీ ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. 
అయతే అమాలేకీయులను నాశనం చేయటం మాత్రం 


మరచి పోవద్దు. 

2 “మీరు నివసించేందుకు మీ దేవుడెన 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు 

త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పర 

చుకొన్నప్పుడు మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసు 

కొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న 


పథమ పంట 





అతనితో మాట్లాడాలి. అతడు మొండివాడై, “ఆమెను 
నేనుసీ సకరించను' అని చెబితే అతని సోదరుని భార్య 
ఆ నాయకుల ముందుకు రావాలి. ఆమె అతని కాలి 
నుండి అతని చెప్పు ఊడదీయాలి. అప్పుడు ఆమె 
అతని ముఖం ముందు ఉమ్మివేయాలి. “తన సోదరుని 
కుటుంబాన్ని ఉద్ధరించని సోదరునికి యిలా చేస్తు 
న్నాను అని తమ చెప్పాలి. అప్పుడు ఆ సోదరుని 
కుటుంబం "చెప్పు తీయబడ్డ మనిషి కుటుంబంగా 
ఇశ్రాయేలులో చెప్పుకోబడుతుంది. 

"ఇద్దరు మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుతూ 
వుండవచ్చును. వారిలో ఒకని భార్య తన భర్తకు 
సహాయం చేయటానికి రావచ్చును. కాని ఆమె అవతల 
వాని పురుషాంగములను లాగకూడదు. ఆమె అలా 
చేస్తే ఆమె చేతిని నరికి వేయాలి. ఆమెను గూర్చి 
విచారించవద్దు. 

కమనుష్యుల్ని మోసం చేయటానికి తూనికెలో 
దొంగ రాళ్లు ఉంచవద్దు. మరీ బరువుగా గాని, మరీ 
తేలికగా గాని ఉండే రాళ్లు ఉపయోగించవద్దు. '*మరీ 
పెద్దవి లేక మరీ చిన్నవిగా ఉండే కొలతలు నీ ఇంటిలో 
ఉంచవద్దు. "సరిగ్గాను, నిజాయితీగాను ఉండే రాళ్ళు, 
కొలతలు నీవు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడై ; న 
యెహోవా మీకు ఇస్తున్న దేశంలో నీవు చాలా కాలం 
జీవిస్తావు. "తప పుడు తూకాలు, కొలతలు ఉపయో 
గించే వాళ్లను మీ దేవుడైన యెహోవా అసహ్యించు 


దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. 
ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, 
మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్తండి. 
అది యెహోవా తనకోసం పత్యేక ఆలయంగా డండం 
దుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. అప్పటికి అక్కడ 
పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. 
“యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు 
వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా 
దేవుడై న యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను అని 
నీవు అతనితో చెప్పాలి. 

“అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు 
తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం 
ఎదుట అతడు దానిని కింద ఉంచుతాడు. అప్పుడు 
అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా 
చెప్పాలి: “నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. 
అతడు ఈజిప్టులోనికి వెల్లి, అక్కడ నివసించాడు. 
అతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో 
కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ 
ఈజిప్టులో అతడు అనేకమంది (ప్రజలుగా, శక్తివంతమైన 
ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. జివ 
మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, 
బానిన పని బలవంతంగా మాతో చేయించారు. 
"అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహో 
వాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. 


ది ఇతీయోపదేశకాండము 26:8-27:9 
A) 


యెహూవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా 
కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. “అప్పుడు 
యెహోవా తన మహా శక్తి, (ప్రభావాలతో ఈజిప్టు 
నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. 
గొప్ప అద్భుతాలు, మహాత్మ్యాలు ఆయన చేసినాడు. 
భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన 
చేసాడు. *కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసు 
కొనివచ్చాడు. పాలు, తేనెలు (ప్రవహించుచున్న ఈ 
మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. ఇప్పుడు 
యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ 
పంటను నీకు తెచ్చాను.” 

“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా 
ఎదుట కింద పెట్టాలి. మరియు మీరు ఆయనను 
ఆరాధించాలి. !'అప్పుడు మీ దేవుడైన యెహోవా 
మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాల 
న్నింటినీ మీరు తిని ఆనందించవచ్చును. మీ మధ్య 
నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని 
పంచుకోవాలి. 

12“ ప్రతి మూడవ సంవత్సరం దశమభాగాల సంవ 
త్సరం. ఆ సంవత్సరం మీ పంటలోని దశమ భాగాలన్నీ 
అర్చించటం పూర్తి అయ్యాక దానిని మీరు లేవీయు 
లకు, విదేశీయులకు, అనాథలకు, విధవలకు ఇవ్వాలి. 
అప్పుడు వారు ప్రతి పట్టణంలో తిని తృప్తి పడవచ్చు. 
గెమీ దేవుడైన యెహోవాతో మీరు ఇలా చెప్పాలిః 
“నా పంటలోని పవిత్ర భాగాన్ని (దశమ భాగం) నేను 
నా ఇంటినుండి తీసాను. దానిని లేవీయులకు, విదేశీ 
యులకు, అనాథలకు, విధవలకు నేను ఇచ్చాను. 
నీవు నాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నేను పాటించాను. 
నేను వాటిని మరచిపోలేదు. 

“నేను దుఃఖ సమయంలో ఈ ఆహారాన్ని తిన 
లేదు. నేను అపవిత్రంగా ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని 
కూర్చలేదు. ఈ ఆహారంలో ఏదీ చనిపోయిన వారికి 
సేన అర్చించలేదు. యెహోవా, నా దేవా, నేను 
నీకు విధేయుడనయ్యాను. నీవు నాకు ఆదేశించిన 
వాటన్నింటినీ నేను చేసాను. 'పరలోకంలోని నీ పవిత్ర 


228 


పాటిస్తామనీ, ఆయన చట్టాలకు ఆజ్ఞలకు విధేయులం 
అవుతామనీ మీరు ప్రమాణం చేసారు. మీరు చేయాల్సిం 
దిగా ఆయన చెప్పే ప్రతిదీ చేస్తామని మీరు చెప్పారు. 
15 క, వేళ యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా 
స్వీకరించాడు. ఆయన దీన్ని మీకు వాగ్దానం చేసాడు. 
మీరు ఆయన ఆదేశాలన్నింటికీ విధేయులు కావాలని 
కూడా యెహోవా చెప్పాడు. యెహోవా తాను 
చేసిన రాజ్యాలన్నింటికంలు మిమ్మల్ని గొప్పవాత్లనుగా 
చేస్తాడు. మెప్పు, కీర్తి, ఘనత ఆయన మీకు ఇస్తాడు. 
మరియు ఆయన వాగ్దానం చేసినట్టు మీరు ఆయన 
స్వంత ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.” 


రాళ్ల బ్లాపికలు 

aT షే ఇశ్రాయేలు నాయకులతో కలసి, 
ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పాడు: 
“నేడు జే మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయు 
లుగా ఉండండి. *మీరు యోర్డాను నది దాటి, మీ 
దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు 
ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. 
ఈ రాళ్లకు సున్నము పూయండి. *ఈ ధర్మశాస్త్రం 
లోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. 
మీరు యోర్డాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు 
చేయాలి. తర్వాత మీ దేవుడే న యెహోవా మీకు 
ఇస్తున్న - పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి 
మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా 

దీనిని మీకు వాగ్దానం చేసాడు. 
మీరు యోర్డాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ 
వేళ నేను మీకు ఆదేశించినట్టు ఏబాలు కొండ మీద 
మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు 
సున్నము పూయాలి. మరియు అక్కడి రాళ్లు కొన్ని 
ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక 
బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పని 
ముట్టు ఉపయోగించవద్దు. “మీరు మీ దేవుడైన 
యా హూవాకు బలిపీఠం కప్తేటప్పుడు, పగులగొట్టుని 
బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు “మె 





నివాసంనుండి క్రిందికి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీ 
యులను ఆశీర్వదించు. నీవు మా పూర్వీకులకు 
వాగ్దానం చేసినట్టు మాకు ఇచ్చిన, పాలు, తేనెలు 
ప్రవహించుచున్న దేశాన్ని నీవు ఆశీర్వదించు.” 


యెహోవా ఆజ్ఞలకు విధేయులు కావాలి 
16% ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ మీరు 
విధేయులు కావాలని నేడు మీ దేవుడైన యెహోవా 
మీకు ఆదేశిస్తున్నాడు. మీ నిండు హృదయంతో, మీ 
నిండు ఆత్మతో వాటిని జాగ్రత్తగా పాటించండి. 
"యెహోవా మీ దేవుడు అని ఈ వేళ మీరు చెప్పారు. 
ఆయన మార్గాల్లో నడుస్తామనీ, ఆయన ప్రబోధాలను 





దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన 
బలులు అర్చించండి. "మరియు మీరు అక్కడ బలి 
అర్పణలు అర్చించి, సమాధాన బలులను అర్చించాలి. 
అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో 
సంతోషంగా సమయం గడపండి. మీరు నిలబెట్టే 
బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా 
మీరు రాయాలి.” 





ధర్మశాస్త్ర శాపాలకు ప్రజల సమ్మతి 
లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు 
ప్రజలందరితో మాట్లాడాడు. ఆయన చెప్పాడు: “ఇశ్రా 
యేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి.ఈ వేళ 


229 ది గ తీయోపదేశకాండము 27:10-28:9 


మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు 
10కనుక్ష మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది 
అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న 
ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు 
కావాలి.” 

"అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా 
చెప్పాడు: !*“మీరు యోర్డాను నది దాటి వెళ్లిన తర్వాత 
గరీజీము కొండమీద నిలబడి ప్రజలకు దీవెనలు ప్రక 
టించాల్సిన వంశాలు ఏవనగా: షిమ్యోను, లేవీ, యూదా, 
ఇశ్ళాఖారు, యోసేపు, బెన్యామీను. శాపం ప్రకటించ 
టానికి రూబేను, గాదు, ఆపేరు, జెబూలూను, దాను, 
నఫ్తాలి వంశాలు ఏబాలు కొండమీద నిలబడాలి. 

“అప్పుడు లేవీయులు పెద్ద స్వరంతో ఇశ్రాయేలు 
(ప్రజలందరితో ఇలా చెప్పాలి. 

సొోవిగ హాలను తయారు చేనుకొని, రహన్య 
స్థలంలో దాచిపె పెట్టుకొ నేవాడు శాపగ్రస్థుడు. ఆ విగ్ర 
పోలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసన చెక్క, రాయి, 
లోహపు బొమ్మ మాతమే, వాటిని యెహోవా 
అసహ్యించుకొంటాడు.” 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌” అని చెప్పాలి. 

అప్పుడు లేవీయులు “తన తల్లినిగానీ తండ్రిని 
గానీ గౌరవించటం లేదని సూచించే పనులు చేసేవాడు 
శాపగ్రస్థుడు' అని చెప్పాలి. 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌ ' అని చెప్పాలి. 

అప్పుడు లేవీయులు “తన పారుగువాని సరి 
హద్దు రాయి తొలగించినవాడు శాపగ్రస్థుడు" అని 
చెప్పాలి. 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌ * అని చెప్పాలి. 
“అప్పుడు లేవీయులు 'గుడ్డివాడు, దారి తప్పి పోయే 
టట్టు నడిపించేవాడు శాప గస్టుడు' అని చెప్పాలి. 

“అందుకు ప్రజలంతా “ఆమెన్‌” అని చెప్పాలి. 

స అప్పుడు లేవీయులు “విదేశీయులకు, అనాథ 
లకు, విధవలకు న్యాయంగా తీర్చు చెప్పనివాడు శాప 
గ్రస్టుడు' అని చెప్పాలి. 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌ ' అని చెప్పాలి. 

“అప్పుడు లేవీయులు, “ఒకడు తన తండ్రి 
భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన 
తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాప 
(గస్టుడు' అని చెప్పాలి. 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌ * అని చెప్పాలి. 
మద్ర బరితువుతోనై నా లైంగిక సంపర్కం గల వాడు 
శాపగ్రస్థుడు' అని లేలీయులు చెప్పాలి. 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌ ' అని చెప్పాలి. 

పాన్టు సోదరితోగాని, తన తండ్రీ కుమార్తెతోగాని, 
తన తల్లి కుమార్తెతోగాని లైంగిక సంబంధం గలవాడు 
శాపగ్రస్థుడు' అని లేవీయులు చెప్పాలి. 
ప్రజలంతా “ఆమెన్‌ ' అని చెప్పాలి. 


“అప్పుడు 


2౯ తన అత్తగారితో లైంగిక సంబంధం ఉన్నవాడు 
శాప గస్టుడు' అని లేవీయులు చెప్పాలి. 

hn (ప్రజలంతా “ఆమెన్‌ ' అని చెప్పాలి. 

“అతడు పట్టుబడనప్పటికీ “రహస్యంగా మరొ 

క చంపినవాడు శాప గస్టుడు' అని లేవీయులు 
చెప్పాలి. “అందుకు ప్రజలంతా ఆమెన్‌ * అని చెప్పాలి. 

“ోనిర్జోషిని ఒకణ్ణి చంపటానికి డబ్బు తీసు 
కొనేవాడు శాప గ్రస్థుడు అని లేవీయులు చెప్పారి. 

“అప్పుడు ప్రజలంతా “ఆమెన్‌” అని చెప్పాలి. 

బధర స్వ న్ని బలపర్చకుండా, దీనికి విధే 
యుడు కానివాడు శాప గస్టుడు' అని లేవీయులు 
చెప్పారి. 

“అప్పుడు ప్రజలంతా "ఆమెన్‌ ' అని చెప్పాలి. 


ధర్మశాస్త్రానికి లోబడినందుకు ఆశీర్వాదాలు 

285 మీ దేవుడైన యెహోవాకు విధే 

యులె, ఈ రోజు నేను మీకు చెబుతోన్న 
ఆయన ఆదేశాలన్నింటినీ పాటిస్తే, అప్పుడు మీ దేవు 
డైన యెహోవా మిమ్మల్ని ఈ భూలోక రాజ్యాల 
ని న్నీంటికంటె ఉన్నత స్టా స్తానంలో ఉంచుతాడు. *మీరు 
గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ 
ఆశీర్వాదాలన్నీ మీకు లభించి, మీ న్వంతం 
అవుతాయి. 


“యహోవా మీ పట్టణాలు మీ పొలాలను 
ఆశీర్వాదిస్తాడు. 

* యెహోవా మీకు అధిక సంతానం యిచ్చి ఆశీ 

ర్వాదిస్తాడు. మీపొలాలను మంచి పంటలతో 

ఆయన ఆశీర్వదిస్తాడు, మీ పశువులకు సంతానా 

భివృద్ధి కలిగిస్తాడు మీకు పశువులు, గొ (రైలు 

విస్తారంగా ఉంటాయి. 

మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా 

ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వ 

దిస్తాడు. 

6 మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని 
ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. 


మీ మీదికి వచ్చే మీ శత్రువులను మీరు ఓడిం 
చేటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదికి 
ఒకే మార్గంలో వచ్చి, ఏడు మార్గాల్లో పారిపోతాడు. 

శమీ కాజ్టైలు నిండుగా ఉండేటట్టు యెహోవా 
మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్నీ 
ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా 
మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వది 
స్తాడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా 
చేసుకొంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా 
ఆదేశాలకు విధేయులై, ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే, 


ది )తీయోప దేశకాండము 28:10-30 


ఆయన దీనిని మీకు వాగ్దానం చేసాడు. 19అప్పుడు 
మీరు యెహోవా పేరు పేట్టబడిన ప్రజలు అని ఆ 
దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయ 
పడతారు. 

"మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో 
మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది 
పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ 
పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ 
పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు 
మంచి పంట ఇస్తాడు. 

12య్రాహోవా తన గొప్ప ఆశీర్వాదాల్ని దాచి 
ఉంచిన ఆకాశాన్ని తెరచి, సరైన సమయంలో మీ 
భూమిమీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే 
పనులన్నింటినీ యో పెపావా ఆశీర్వదిస్తాడు. అనేక 
రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది. 
కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం 
ఉండదు. యెహోవా మిమ్మల్ని తలగానే ఉంచు 
తాడుగాని తోకగాకాదు. మీరు పైవారు గానే ఉంటారు 
కాని కిందవారుగా ఉండరు. ఈ వేళ నేను మీకు 
చెబుతున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు మీరు 
విధేయులై తే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు 
మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి. 

“ఈ వేళ నేను మీకు ఇస్తున్న (ప్రభోధాల్లో 
దేనినుండీ మీరు తప్పి పోకూడదు. మీరు కుడి పక్కకు 
గాని ఎడమ పక్కకు గాని తొలగిపోకూడదు. మీరు 
ఇతర దేవుళ్లను సేవించడానికి వారిని వెంబడించ 
కూడదు 





ధర్మశాస్త్రానికి లోబడనందుకు శాపాలు 
అయతే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే 
విషయాలను మీరు వినకపోతే, ఈ వేళ నేను మీకు 
చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు 
కాకపోతే అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ 
సంభవిస్తాయి; 


16 “మీ పట్టణాల్ని, పాలాల్ని యెహోవా శపిస్తాడు 

1” మీకు పంటలు ఉండకుండేలా యెహోవా 
మిమ్మల్ని శపిస్తాడు. మీకు నరివడేటంత 
ఆహారం ఉండదు. 

15 యెహోవా మిమ్మల్ని శపిస్తాడు, మీకు అనేక 
మంది పిల్లలు కలగరు. ఆయన మీ భూమిని 
శపిస్తాడు, గనుక మంచి పంటను మీరు పొందరు. 
ఆయన మీ పశువులను శపిస్తాడు, గనుక అవి 
ఎక్కువ పిల్లల్ని ఈనవు. ఆయన మీ దూడలను 
గొ [రై పిల్లలను శపిస్తాడు. 

మీరు చేసే వాటన్నింటిలో ఎల్లప్పుడూ 
యెహోవా శపిస్తాడు. 


230 


20 “మీరు కీడు చేసి, యెహోవాకు దూరమెతే, 
మీకు చెడు సంగతులు సంభవించేటట్టు ఆయన 
చేస్తాడు. మీరు చేసే ప్రతిదానిలో మీకు విసుగు, 
కష్టం కలుగుతుంది. మీరు త్వరగా, పూర్తిగా 
నాశనం అయ్యేంతవరకు ఆయన అలా చేస్తూనే 
ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయననుంచి 
దూరమై, ఆయనను విసర్దించారు. 

21 మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, మీరు 
నివనీంచేందుకని (ప్రవేశిన్తున్న దేశంలో, 
మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేటంతవరకు 
మీకు రోగాలు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. 
2యెహోవా రోగాలతో మిమ్ములను శిక్షిస్తాడు. 
మీకు జ్వరం, వాపు వస్తాయి. యెహోవా మీకు 
భయంకర వేడి కలిగిస్తాడు. భూమిపై వర్షాలు 
ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా లేక 
వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంతవరకు 
ఈ కీడులన్నీ మీకు సంభవిస్తూనే ఉంటాయి. 
శోమీకు పైగా ఆకాశం ఇత్తడిలా తేటగా 
ఉంటుంది. మీ కింద భూమి ఇనుములా గట్టిగా 
ఉంటుంది. చోఆకాశంనుంచి వర్షానికి బదులు 
ఇసుక, ధూళి యెహోవా పంపిస్తాడు. మీరు 
నాశనం అయ్యేంతవరకు అది సీ మీదికి 
వస్తుంది. 

2 “మ్సీ శత్రువులు మిమ్మల్ని ఓడించేటట్టు 
యెహోవా చేస్తాడు. ఒక్క మార్గం గుండా మీరు 
మీ శత్రువులమీదకు వెళ్లి, వారి దగ్గరు ్నండి ఏడు 
వేర్వేరు మార్గాలలో మీరు పారిపోతారు. మీకు 
సంభవించే సంగతుల మూలంగా ప్రపంచంలోని 
ప్రజలంతా భయపడతారు. 

26 మీ శవాలు అడవి మృగాలకు, పక్షులకు ఆహారం 
అవుతాయి. మీ శవాల మీదనుండి వాటిని వెళ్త 
గొట్టే వారు ఎవరూ ఉండరు. 

2/7*మీరు యెహోవాకు విధేయులు కాకపొతే, 
ఆయన ఈజిప్టు వాళ్తమీదికి పంపిన గడ్డల్లాంటి 
వాటితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. పుండ్లు, 
కుష్టు, గజ్జితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. 
*ోమీకు పిచ్చి ఎక్కేట్టుగా చేసి యెహోవా 
మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని 
గుడ్డివాళ్లుగా చేసి, కలవరపరుస్తాడు. అప్పుడు 
గుడ్డివారు. తడువులాడే రీతిగా నీవు 
మధ్యాహ్నమందు తడువులాడుతావు. మీరు చేసే 
ప్రతిదానిలో మీకు మీరు విఫలులవుతారు. 
ప్రజలు మరల మరల మిమ్మల్ని బాధించి, మీ 
దగ్గర్నుండి వస్తువులు దొంగిలిస్తారు. మిమ్మల్ని 
రక్షించేవారు ఎవరూ ఉండరు. 

30 “నీకు ప్రధానం చేయబడిన స్త్రీతో మరొకడు 
లైంగిక సంబంధాలు అనుభవిస్తాడు. నీవు ఇల్లు 


231 


కడతావు గాని అందులో నీవు నివసించవు. ద్రాక్ష 
తోట నీవు నాటుతావు గాని దానిలో నీవు ఏమీ 
కూర్చుకోవు. *'నీ ఆవు నీ కళ్లముందే చంపబడు 
తుంది గాని నీవు దాని మాంసం ఏమీ తినవు. 
నీ గాడిద నీ దగ్గర్నుండి బలాత్కారంగా తీసుకొని 
పోబడుతుంది. అది నీకు తిరిగి ఇవ్వబడదు. నీ 
గారెలు నీ శత్రువులకు ఇవ్వబడుతాయి. నిన్ను 
రక్షించేవాడు ఎవడూ ఉండడు. 

“మీ కొడుకులు, కూతుళ్లు వేరే జాతి ప్రజలకు 
ఇవ్వబడేందుకు అనుమతించబడతారు. మీ 
పిల్లలు మీకు కావాలి గనుక మీ కళ్ళు బలహీనమై, 
మీ చూపు మందగించేటంతవరకు మీరు 
వాళ్లకోసం చూస్తారు. మరియు దేవుడు మీకు 
సహాయం చేయడు. 

33 “మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు 
తెలియని మరోజాతి తినేస్తుంది. ప్రజలు 
మిమ్మల్ని చెడుగా చూచి తిడతారు. విరుగగొట్ట 
బడుతుంటారు. *ేమీరు చూసే విషయాల 
మూలంగా మీకుపిచ్చెక్కుతుంది. యెహోవా 
మిమ్మల్ని రసిపుండ్లతో శిక్షి స్తాడు. ఈ పుండ్లు 
మీ కాళ్ల మీద మోకాళ్లమీద ఉంటాయి. అవి మీ 
అరికాలు మొదలుకొని మీ నడి నెత్తివరకు నిండి 
ఉంటాయి. ఈ పుండ్లనుండి మీరు బాగుపడరు. 

36 “మీరు ఎరుగని రాజ్యానికి మిమ్మల్ని, మీ రాజును 
యెహోవా పంపించేస్తాడు. మీరు, మీ పూర్వీ 
కులు కూడ ఆ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. 
చెక్క,రాళ్లతో చేయబడిన ఇతర దేవుళ్లను 
అక్కడ మీరు పూజిస్తారు. యహోవా 
మిమ్మల్ని పంపించే దేశాల్లో, మీకు సంభవించిన 
సంగతులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. 
వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని 
గూర్చి చెడు సంగతులు చెబుతారు. 


ఓటమి శాపం 

ఎకోపాలాల్గ్లో చల్లటానికి మీరు విస్తారంగా విత్తనాలు 
తీసుకొని వెళ్తారు. కానీ మీ పంట కొద్దిగానే ఉంటుంది. 
ఎందుకంటే మిడతలు మీ పంటను తినివేస్తాయి. 
ఫోమీరు ద్రాక్ష తోటలు నాటి, వాటిలో కష్టపడి పని 
చేస్తారు. కానీ మీరు ద్రాక్ష పండ్లు కూర్చుకోరు, వాటి 
రసం తాగలేరు. ఎందుకంటే పురుగులు వాటిని తిని 
వేస్తాయి. “మీ దేశమంతటా మీకు ఒలీవ చెట్టు 
ఉంటాయి. కాని ఉపయోగించు కొనేందుకు మీకు 
ఎలాంటి నూనె ఉండదు. ఎందుచేతనంటే మీ ఒలీవ 
పండ్లు పాడై రాలిపోతాయి. “మీకు కుమారులు, 
కుమార్తెలు ఉంటారు. కాని వారిని మీరు ఉంచుకోలేరు. 
ఎందుచేతనంటే వారు బంధించబడి తీసుకొని పోబడ 
తారు. మీ చెట్లన్నింటినీ, మీ పొలాల్లోని పంటలన్నిం 


ది పతీయోపదేశకాండము 28:31-53 


టినీ మిడతలు నాశనం చేస్తాయి. “మీ మధ్య నివసించే 
విదేశీయులు మరింత ఎక్కువ అధికారం కూడ పొందు 
తారు. మీరేమో మీకు ఉన్న అధికారం కూడ పోగొట్టు 
కొంటారు. మీకు అప్పు ఇచ్చేందుకు విదేశీయుల 
దగ్గర ధనం ఉంటుంది. కానీ వారికి అప్పు ఇవ్వటానికి 
మీ దగ్గర ఏమీ ధనం ఉండదు. శిరస్సు దేహాన్ని స్వాధీ 
నంలో ఉంచుకొన్నట్టు వారు మిమ్మల్ని స్వాధీనంలో 
ఉంచుకొంటారు.మీరు తోకలా ఉంటారు. 

“నో ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనం 
అయ్యేంతవరకు అవి మిమ్మల్ని తరుముతూ, పట్టు 
కొంటూనే ఉంటాయి. ఎందుకంటే మీ దేవుడైన 
యెహోవా మీకు చెప్పిన వాటిని మీరు వినలేదు. 
ఆయన మీకు ఇచ్చిన ఆదేశాలకు, ఆజ్ఞలకు మీరు 
విధేయులు కాలేదు. “మీకు, మీ సంతతివారికి దేవుడు 
శాశ్వతంగా తీర్చుతీర్చాడని ఈ శాపాలు ప్రజలకు 
తెలియజేస్తాయి. మీకు సంభవించే భయంకర విషయా 
లను చూసి (ప్రజలు ఆశ్చర్యపడిపోతారు. 

“మీ దేవుడైన యెహోవా మీకు చాలా ఆశీ 
ర్వాదాలు ఇచ్చాడు. కానీ మీరు సంతోషంగా, ఆనంద 
హృదయంతో ఆయనను సేవించలేదు. చోఅందుచేత 
శత్రువులకు మీరు సేవచేస్తారు. ఆకలి, దాహంతో మీరు 
దిగంబరులుగా ఉంటారు. మీకు ఏమీ ఉండదు. 
యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతవరకు ఆయన 
మీ మెడమీద ఇనుప కాడిని పెడతాడు. 


శతు రాజ్య శాపం 

*ఉోదూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని 
యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి 
అవతలి పక్కనుండి వస్తుంది.ఈ రాజ్య భాష మీకు 
అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ 
రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది. ఈ రాజ్యం 
వారి ముఖాలు కఠినంగా ఉంటాయి. వారు ముసలి 
వాళ్లను లెక్కచేయరు. చిన్నపిల్లల మీద వాళ్లు దయ 
చూపించరు. మీరు నాశనం అయ్యేంతవరకు మీ 
పశువుల మందలోని దూడలను, మీ నేల పంటను 
వారు తింటారు. ధాన్యం, కొత్త దాక్షారసం, నూనె, 
మీ పశువుల్లో దూడలు, మీ మందల్లో గొర్రెలు మీకోసం 
వారు విడిచిపెట్టురు. మీరు నాశనం అయ్యేంత వరకు 
ఇలా చేస్తూనే ఉంటారు. 

౨3 ఈ రాజ్యం మీ పట్టణాలన్నింటినీ చుట్టు 
ముట్టేస్తుంది. మీ పట్టణాల చుట్టూ ఉన్న మీ ఎత్తయిన, 
బలమైన గోడల్ని మీరు నమ్ముకొంటారు. కానీ మీ 
దేశం అంతటా ఈ గోడలన్నీ కూలిపోతాయి. అవును, 
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీ 
పట్టణాలన్నింటిమీదా ఆ రాజ్యం దాడి చేస్తుంది. 
నౌక తువు మీ పట్టణం చుట్టూ కనిపెట్టుకొని వుండగా, 
మీరు ఎంతో శ్రమ అనుభవిస్తారు. మీరు ఆకలి భరించ 


ది ;తీయోప దేశకాండము 28:54-29:6 232 





లేక మీ పిల్లల్నే తినివేస్తారు. మీ దేవుడైన యెహోవా 
మీకు ఇచ్చిన కుమారులు, కుమార్తెల శరీరాలను మీరు 
తింటారు. 

వశోమ్సీలో దయగల అతి మర్యాదస్తుడు కూడా 
క్రూరుడవుతాడు. ఇతరులతో కూడా [క్రూరంగా 
వుంటాడు. తాను ప్రేమించే భార్యతోగాని, ఇంకను 
బతికున్న తన పిల్లలతోగాని క్రూరుడై భాగం 
పంచుకొనేందుకు అతడు ఒప్పుకోడు. 55కి పట్టణాల 
మీద దాడి చేసేందుకు వచ్చే శత్రువు సంత తీవ్ర 
నష్టం కలిగిస్తాడు గనుక అతనికి తినటానికి కూడా 
ఏమీ మిగులదు. అందుచేత అతడు తన స్వంత పిల్లల్నే 
కొందర్ని తినివేస్తాడు. కాని తన కుటుంబంలో ఇంకె 
వ్వరికీ అతడు ఏమీ ఇవ్వడు. 

వరోఎన్నడూ నేలమీద కాలు మోపనంత సున్నిత 
మైన ధనికురాలు, మీలో ఎంతో గొప్ప దయ, మర్యాద 
గల స్త్రీ కూడా కఠినంగా ఉండి అలానే చేస్తుంది. 
ఆమె తన స్వంత ప్రియ భర్తతో లేక తన స్వంత 
కుమారునితో, స్వంత కుమార్తెతో భాగం పంచు 
కొనేందుకు నిరాకరిస్తుంది. ఆమె తన మావిని, తాను 
కన్న తన స్వంత పిల్లలను రహస్యంగా తినేస్తుంది. 
ఎందుకంటే బొత్తిగా ఆహారం లేదు గనుక. మీ శత్రువు 
మీ పట్టణాల మీద దాడి చేసి, ఎంతో శ్రమ కలిగించి 
నపుడు ఇలా జరుగుతుంది. 

కో ఈ (గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశా 
అన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, 
అద్భుతమైన మీ దేవుడై న యెహోవా నామాన్ని మీరు 
గౌరవించాలి. మీరు వీధేయులు కాకపోతే, అప్పుడు 
౨ యహోవా మీకు దారుణమైన కష్టాలు, కలిగిస్తాడు. 
మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం 
కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు. మీరు 
ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి 
మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ 
వాటన్నిటినీ మీ మీదకు రప్పిస్తాడు. *ఈ [గ్రంథంలో 
బ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాని ్న: ప్రతి కష్టాని వై 
యెహోవా మీ మీదకు రప్పిస్తాడు. మీరు నాశనం 
అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు. 
62మ్సీర్రు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. 
కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. 
ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన 
యెహోవా మాట వినలేదు గనుక. 

కదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని 
విశాలపరచాలంటే యెహోవాకు సంతోషం. అదే 
విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి 
యెహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసు 
కొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొల 
గించివేయబడతారు. ోభూమి ఈవై పునుండి ఆ వైపు 
నకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా 





మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీ 
కులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను. చెక్క, 
రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు. 

రయ్‌ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి 
ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా 
ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపే 
స్తాడు.మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా 
అల్లకల్లోలంగా ఉంటారు. మీరు ప్రమాదంలో ఎల్ల 
ప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు 
భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం 
మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు. ౯ఇది 
సాయంత్రం అయితే బాగుండును అని ఉదయాన 
మీరంటారు. “ఇది ఉదయం అయితే బాగుండును 
అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృద 
యంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగ 
తులవల్ల. 

కియెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజి స్ట్రకు 
పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగీ ఆ స్థలానికి 
తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ 
యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ 
మీరు మీ శతువులకు బానినలుగా అమ్ముడు 
బోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ 


కొనరు.” 
29 మోయాబు దేశంలో మోషే ఇశ్రాయేలు ప్రజ 
లతో చేయాల్సిందిగా యెహోవా చెప్పిన 
ఒడంబడికలో భాగమే ఈ విషయాలు. హోరేబు 
(నీనాయి) కొండమీద ఇశ్రాయేలు ప్రజలతో 
యహోవా చేసిన ఒడంబడిక గాక యిది ఆయన 
చేసిన మరో ఒడంబడిక. 
2నూష్న ఇశ్రాయేలు (ప్రజలందర్నీ నమావేశ 
పర్చాడు. అతను వాళ్లతో ఇలా చెప్పాడు: "ఈజిప్టు 
దేశంలో యెహోవా చేసిన వాటన్నింటినీ మీరు 
చూసారు. ఫరోకు, ఫరో నాయకులకు, అతని దేశం 
అంతటికీ యెహోవా చేసిన వాటిని మీరు చూసారు. 
ఆయన వాళ్లకు కలిగించిన గొప్ప కష్టాలు అన్నీ 
మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహా 
త్కార్యాలు మీరు చూసారు. “కానీ జరిగిందేమిటో ఈ 
రోజుకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, 
విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు. 
540సంవత్సరాలు యెహోవా మిమ్మల్ని అరణ్యంలో 
నడిపించాడు. ఆ కాలం అంతటిలో మీ బట్టలు పాతబడ 
లేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. “మీ వద్ద భోజనం 
ఏమీలేదు. (దాక్షారసంగాని తాగేందుకు మరెదీగాని మీ 
దగ్గరలేదు. కానీ మీ విషయంలో యెహోవా శ్రద్ధ 
తీసుకొన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా 


మోయాబులో ఒడంబడిక 





233 


అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా చేసాడు. 

“ఈ స్థలానికి వచ్చినప్పుడు, హెష్పోను 
రాజు ను, "బాషాను రాజు ఓగు మన మీద 
ప వచ్చారు. కానీ మనం వాళ్లను ఓడించాం. 
క అప్పుడు వారి దేశాన్ని మనం స్వాధీనం చేసుకొని, 
రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రం వారికి 
స్వంతంగా ఇచ్చాము. 

కనుక ఈ ఒడంబడికలోని ఆదేశాలకు పూర్తిగా 
లోబడుతుంటే మీరు చేసే ప్రతి దానిలో మీరు విజయం 
పొందుతూ ఉంటారు. “ఈ వేళ మీరంతా ఇక్కడ 
మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. మీ 
నాయకులు, మీ అధికారులు, మీ పెద్దలు," మిగిలిన 
మనుష్యులంతా ఇక్కడ ఉన్నారు. ''మీ భార్యలు, 
పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ మధ్య నివసిస్తూ, మీ 
కట్టలు కొట్టి, మీకు నీళ్లు మోసే విదేశీయులు కూడా 
ఇక్కడ ఉన్నారు. "మీరంతా మీ దేవుడైన 
యెహోవాతో ఒక ఒడంబడిక చేసు కొనేం దుకు 
ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ 
ఒడంబడిక చేస్తున్నాడు. 

గోఈ ఒడంబడిక మూలంగా యెహోవా మిమ్మల్ని 
తన స్వంత ప్రజలుగా చేసుకొంటున్నాడు. మరియు 
సాక్షాత్తూ ఆయనే మీకు దేవుడుగా ఉంటాడు. ఇది 
ఆయన మీతో చెప్పాడు. మీ పూర్వీకులు అబ్రాహాము, 
ఇస్సాకు, యాకోబులకు ఆయన దీనిని వాగ్దానం 
చేశాడు. “యెహోవా ఈ వాగ్దానాలన్నింటితో కూడిన 
ఈ ఒడంబడికను మీతో మాత్రమే చేయటం లేదు. 

క్ర వేళ ఇక్కడ మన దేవుడైన యెహోవా 
యెదుట నిలిచిన మనందరితో ఆయన ఈ ఒడంబడిక 
చేస్తున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనతో లేని 
మన సంతానానికి కూడ ఈ ఒడంబడిక వర్తిస్తుంది. 
మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు 
జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి 
మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే. 
"నక్క, రాయి, వెండి, బంగారంతో వారు చేసిన అస 
హ్యమైన విగ్రహాలను మీరు చూసారు. 18కు వేళ ఇక్కడ 
ఉన్న పురుషుడుగాని, సస్త్రీగాని, కుటుంబంగాని, వంశం 
గాని మీ దేవుడైన యెహోవా నుండి తిరిగిపోకుండా 
గట్టి జాగ్రత్తలో ఉండండి. ఏ వ్యక్తి కూడా పోయి ఆ 
రాజ్యాల దేవుళ్లను సేవించకూడదు. అలా చేసేవాళ్లు 
చేదైన విష ఫలాలు ఫలించే మొక్కల్థా ఉంటారు. 

క వ్యక్తి ఈ శాపాలన్నీ విని, “నా ఇష్టం వచ్చినట్టు 
నేను చేస్తూనే ఉంటాను. నాకేమీ కీడు సంభవించదు 
అంటూ తనను తాను ఆదరించుకో వచ్చును. ఆ 
వ్యక్తి తనకు మాత్రమేగాక (ప్రతి ఒక్కరికీ చివరకు 
మంచి వాళ్లకుకూడ కీడు జరిగిస్తాడు. 

2021ఆ వ్యక్తిని యెహోవా క్షమించడు. మరియు, 
ఆ వ్యక్తిమీద యెపె హోవాకుకోపర వస్తుంది, యెహోవా 


ది పతీ యోపదేశకాండము 29:7-30:1 


ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ 
యెహోవా అతల వేరు చేసేస్తాడు. యెహోవా 
అతన్ని పూర్తిగా “నాశనం చేస్తాడు. ఈ (గ్రంథంలో 
వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మ 
శాస్త్ర, గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విష 
యాలన్నీ ఒక భాగం; 

2“భవిష్యత్తులో మీ సంతానంవారు, దూరదేశాల్లోని 
విదేశీయులు మీ దేశం ఎలా పాడై పోయిందో చూస్తారు. 
యెహోవా దాని మీదికి రప్పించిన రోగాలను వారు 
చూస్తారు. 

23దేశం అంతా మండే గంధకం, ఉప్పుతో 
నిష్రయోజనంగా ఉంటుంది. దేశంలో ఏమీ నాట 
బడదు. ఏవీ, చివరకు గురుగులుకూడ పెరగవు. 
యెహోవా చాలా కోప గించినప్పుడు నాశనం చేసిన 
సాదామ, గొమొ[ర్రా, అద్మా, జెబోయిం పట్టణాల్దా 
ఈ దేశం ఉంటుంది. 

24“ యెహోవా ఈ దేశానికి ఎందుకు ఇలా చేసాడు? 
ఆయనకు ఎందుకు ఇంతకోపం వచ్చింది? అని ఇతర 
రాజ్యాలన్నీ అడుగుతాయి. 

జవాబు ఇదే: “ఇశ్రాయేలు ప్రజలు, వారి 
పూర్వీకుల దేవుడైన యెహోవా ఒడం బడికను 
విడిచిపె పెట్టేసారు గనుక యెహోవాకు కోపం వచ్చింది. 
యెహోవా వారిని ఈజిప్టు దేశనుండి బయటకు తీసు 
కెనివచ్చినప్పుడు ఆయన వారితోచేసిన ఒడంబడికను 
పాటించటం వాళ్లు మానివేసారు. ఇశ్రాయేలు ప్రజలు 
ఇదివరకు ఎన్నడూ ఆరాధించని ఇతర దేవుళ్లను 
ఆరాధించటం మొదలు పెట్టారు. ఆ దేవుత్లను Ses 
వద్దని యెహోవా ఆ ప్రజలతో చెప్పాడు. 2” అందు 
వల్లనే ఈ దేశ ప్రజల మీద యెహో వాకు అంతగా 
కోపం వచ్చింది. అందుచేత ఈ గ్రంథంలో వాయ 
బడీన శాపాలన్నీ ఆయన వారి మీదికి రప్పించాడు. 
యెహోవా వారి మీద చాలా కోపగించాడు. కనుక 
ఆయన వాళ్హను వారి దేశంనుండి బయటకు లాగేసాడు. 
ఈనాడు వారు ఉన్న మరో దేశంలో ఆయన వాళ్లను 
ఉంచాడు.” 

2*మన దేవుడైన యెహోవా రహస్యంగా ఉంచిన 
మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఆ సంగతులు 
ఆయనకు మాత్రమే తెలుసు. అయితే యెహోవా 
తన ధర్మశాస్త్రాన్ని మాత్రం మనల్ని తెలుసు కోని 
చ్చాడు. ఆ ధర్మశాస్త్రం మనకోసం, మన సంతతివారి 
కోసం. మనం దానికి శాశ్వతంగా విధేయులం కావాలి. 


ఇశ్రాయేలీయులు వారి దేశానికి తిరిగి వెళ్తారు 
30 “రేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు 
సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి 
సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభ 
విస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర 


ది )తీయోప దేశకాండము 30:2-31:3 


దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయా 
లను గూర్చి తలుస్తారు. ఆ సమయంలో మీరూ, 
మీ సంతానం మీ దేవుడై న యెహోవా దగ్గరకు తిరిగి 
వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాల 
న్నింటికి పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా 
మీరు ఆయనను వెంబడిస్తారు. అప్పుడు మీ దేవుడై న 
యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా 
మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన 
మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు 
తీసుకొనివస్తాడు. “ఆయన మిమ్మల్ని చివరి భూది 
గంతాలవరకు పంపించినాసరే మీ దేవుడై న యెహోవా 
మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు 
తీసుకొని వస్తాడు. 

యెహోవా మిమ్మల్ని మీ పూర్వీ కుల దేశానికి 
తీనుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. 
యెహోవా మీకు మేలు చేస్తాడు, మీ పూర్వీకులకు 
ఉన్నదానికంఖు మీకు ఎక్కువ ఉంటుంది. “మీ 
దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం 
యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని 
బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు 
హృదయంతో ను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి 
బతుకుతారు. 

మిమ్మల్ని ద్వేషించి, మీకు కష్టం కలిగించే మీ 
శ్యతువుల మీద ఆ శాపాలన్నింటిన్‌ మీ దేవుడైన 
యెహోవా రప్పిస్తాడు. మరియు మీరు తిరిగి 
యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు 
ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవు 
తారు. *మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతీదీ 
విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది 
పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను 
ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను 
ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి 
జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి 


234 


అని మీరు చెపే ప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.” 
గెమేము దానిని విని, దానిని జరిగించడానికి “మాకోసం 
ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని 
వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి 
అవతలపక్క లేదు.” '*లేదు, ఆ మాట మీకు చాలా 
సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ 
నోటిలో, మీ హృదయంలో ఉంది. 

(జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే 
అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను. “మీరు మీ 
దేవుడైన యెహోవాను (పేమించాలనీ, ఆయన 
మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞ 
లకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ 
నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు [బతుకు 
తారు, మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా 
మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవు 
డైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే 
మీరు యెహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాక 
రిస్తే, ఇతర దేవుత్తను పూజించి, సేవించేందుకు మీరు 
తిప్పివేయబడితే మీరు నాశనం చేయబడతారు. నేను 
మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా 
తీనుకొనేందుకు ప్రవేశించాలని సిద్దంగా ఉన్న 
యోర్ణాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ 
కాలం బ్రతకరు. 

19 ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విష 
యాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి 
సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగు 
తున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం 
కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం 
తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం 
తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు 
మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. మీరు మీ దేవుడైన 
యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు 
కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందు 











సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయ 
టంలో ఆనందిస్తాడు.19అయితే మీరు చేయాలని మీ 
దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు 
చేయాలి. ఈ ధర్మశాస్తపు (గ్రంథంలో వ్రాయబడిన 
నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధే 
యులు కావాలి. మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో 
మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు 
ఈ మంచి విషయాలనీ ్న మీకు సంభవిస్తాయి. 


జీవం లేక మరణం 
“ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా 
కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు. 
గీక్తేము దానిని విని, దానిని జరిగించేందుకు "ఎవరు 
మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు 


చేతనంటే యెహోవాయే మీకు జీవం. మీ పూర్వీకు 
లైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని 
ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన 
యెహోవా మీకు దీర్ణాయుష్లు ఇస్తాడు.” 


కొత్త నాయకుడు యెహోషువ 

అప్పుడు మోషే వెళ్లి. ఇశ్రాయేలీయు 
3 1 లందరితో ఈ మాటలు చెప్పాడు. మోషే 
వాళ్లతో ఇలా చెప్పాడు, “ఇప్పుడు నాకు 120 సంవత్స 
రాల వయస్సు. ఇంక మిమ్మల్ని నేను నడిపించలేను. 
“నీవు యోర్డాను నది దాటి వెళ్లవు అని యెహోవా 
నాతో చెప్పాడు. కెర్చి దేవుడైన యెహోవా మీకు 
ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే 
నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని 


235 


మీరు తీనుకుంటారు. యెహోషువ మిమ్మల్ని 
ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు: 
అమోరీ రాజులైన సీహోను, ఓగులకు చేసినట్టే 
యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజుల దేశానికి 
చేసిన విధముగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని 
యెహోవా నాశనం చేసాడు. మరియు మీరు ఈ 
రాజ్యాలను నాశనం చేసే సేటట్టు యెహోవా సహాయం 
చేస్తాడు. మీరు చేయాలని నేను చెప్పిన విషయాలన్నీ 
మీరు వాళ్లకు చేయాలి. “నిబ్బరంగా, ధైర్యంగా 
ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే 
మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. 
యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం 
చేయకుండా ఉండడు.” 

"అప్పుడు మోషే యెోహోషువాను పిలిచాడు. 
మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజ 
లంతా విన్నారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, వారి 
పూర్వీకులకు యిస్తానని యెహోవా వాగ్దానం చేసిన 
దేశంలోనికి ఈప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని 
తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు 
నీవు సహాయం చేయాలి. 

ీయెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తూ 
ఆయనే నీతో ఉంటాడు. ఆయన 'సీకు సహాయం 
చేయకుండా ఉండడు, నిన్ను విడువడు, భయపడ 
వద్దు, దిగులుపడవద్దు.” 


ప్రబోధాలను మోషే వ్రాయటం 

అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ 
సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడం 
బడిక పెస్టై మాసే ఘన్సి వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని 
ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే 
యిచ్చాడు. !తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపిం 
చాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల 
ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల 
పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి. 
11ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచు 
కునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు 
ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు 
వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి విని 
పించాలి. 12 పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, మీ పట్టు 
ణాల్గో నివసించే విదేశీయులు అందరిని సమావేశ 
పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన 
sete హీూవాను' గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ 
ధర్మశాస్తంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయుల 
వుతారు. ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా 
దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెపె హవాను 
గౌరవించటం నేరు కుంటారు. యోర్డాను నది ఆవలి 
ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న 


ది )తీయోప దేశకాండము 31:4-21 


దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను 
గౌరవిస్తారు.” 


మోషేను, యెహోషువను యెహోవా పిలవటం 

నీవు చనిపోయే సమయం దగ్గరపడింది. 
యహోషువను వెంటబెట్టుకుని, సన్నిధి గుడారం 
దగ్గరకురా. యెహోషువ చేయాల్సిన పనులు నేను 
అతనికి చెబుతాను” అని మోషేతో యెహోవా ఇలా 
చెప్పాడు. కనుక మోషే, యెహోషువ సన్నిధి గుడారా 
నికి వెల్లారు. 

15ఆ గుడారంలో ఒక మేఘస్తంభంలో యెహోవా 
ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభం గుడార ద్వారం దగ్గర 
నిలిచింది. "మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
“త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీ కులతో 
ఉండేందుకు వెళ్లిపోయిన తర్వాత, ఈ ప్రజలు నాకు 
నమ్మకంగా ఉండరు. నేను వాళ్లతో చేసిన ఒడంబడికను 
వాళ్లు ఉల్లంఘిస్తారు. వాళ్లు నన్ను విడిచిపెట్టేసి, వారు 
వెళ్తున్న దేశంలోని ఇతర దేవుళ్లను, అబద్ధపు దేవుళ్లను 
పూజించటం మొదలు పెడ్తారు. 

17ఆ సమయంలో నేను వారిమీద చాలా కోపగించి, 
వాళ్లను విడిచి పెడ్తాను. వాళ్లకు సహాయం చేయటానికి 
నేను ఒప్పుకోను, వాళ్లు నాశనం చేయబడతారు. 
వాళ్లకు భయంకరమైన సంగతులు జరుగుతాయి, 
వాళ్లకు కష్టాలు వస్తాయి. అప్పుడు "మన దేవుడు 
మనతో లేడు గనుక ఈ కీడులు మనకు కలిగాయి 
అని వారు అంటారు. వాళ్లు కీడు చేసి, ఇతర దేవుళ్లను 
పూజించారు గనుక నేను వారికి సహాయం చేయటానికి 
ఒప్పుకోను. 

సో“కనుక ఈ పాట వ్రాసుకొని, ఇశ్రాయేలు ప్రజ 
లకు నేర్పించు, అది పాడటం వారికి నేర్పించు. 
అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నాకు ఈ పాట 
సాక్ష్యంగా ఉంటుంది. 

“వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన, మంచి 
వాటితో నిండిపోయిన దేశం లోనికి నేను వాళ్లను 
తీసుకొని వెళ్తాను. వారు తినేందుకు కావాల్సినవి అన్నీ 
వారికి ఉంటాయి. ఐశ్వర్యవంతమైన జీవితం వారికి 
ఉంటుంది. కానీ అప్పుడు వాళ్లు యితర దేవుళ్ల వైపు 
తిరిగి, వారిని సేవిస్తారు. నా నుండి వాళ్ళు తిరిగిపోయి 
నా ఒడంబడికను ఉల్లంఘిస్తారు. ?'అప్పుడు వాళ్లకు 
ఎన్నో భయంకర సంగతులు జరుగుతాయి, వారికి 
ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకు 
ఈ పాట జ్ఞాపకం ఉంటుంది, వారిది ఎంత తప్పు 
అని యిది వారికి తెలియజేస్తుంది. నేను వారికి ఇస్తానని 
వాగ్దానం చేసిన దేశంలోనికి నేను యింకా వారిని 
తీసుకొని వెళ్లలేదు; కానీ వాళ్లు అక్కడ ఏం చేయాలని 
పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు.” 


ది తీయోప దేశకాండము 31:22-32:13 236 


2=2కనుక ఆ రోజే మోషే ఆ పాట వ్రాసాడు. ఆ 
పాటను ఇశ్రాయేలు ప్రజలకు అతను నేర్చించాడు. 

తర్వాత నూను కుమారుడై న యెహోషువతో 
యెహోవా మాట్లాడాడు: అతనితో, “ “ధైర్యంగా, నిబ్బ 
రంగా ఉండు. నేను ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన 
దేశంలోకి నీవు ఆ ప్రజలను నడిపిస్తావు. నేను నీతో 
ఉంటాను అని యెహోవా చెప్పాడు. 


ఇశ్రాయేలు ప్రజలను మోషే హెచ్చరించటం 

25 ఉపదేశాలు అన్నింటినీ మోషే జాగ్రత్తగా ఒక 
గ్రంథంలో వ్రాసాడు. అతడు ముగించినప్పుడు “లేవీ 
యులకు అతడు ఒక ఆజ్ఞ యిచ్చాడు. (వీళ్లు 
యెహోవా ఒడంబడిక పెస్టై విషయలో జాగ్రత్త 
తీసుకుంటారు.) అని మోషే చెప్పాడు, “ఈ ధర్మ 
శాస్త్రపు గ్రంథం తీసుకొని, మీ దేవుడైన యెహోవా 
ఒడంబడిక పెట్ట పక్కగా పెట్టండి. అప్పుడు అది మీ 
మీద సాక్ష్యంగా అక్కడ ఉంటుంది. ”'మీరు చాలా 
మొండి వాళ్లని నాకు తెలుసు. మీ ఇష్టం వచ్చిన 
మార్గంలో వెళ్లాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. 
చూడండి, నేను యింకా మీతో ఉన్న ఈనాడే మీరు 
యెహోవాకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. 
నేను చనిపోయిన తర్వాత మీరు యెహోవాకు విధే 
యులయ్యేందుకు ఇంకా ఎక్కువ నిరాకరిస్తారు. **మీ 
వంశాల నాయకుల్ని, మీ అధికారుల్ని అందరిని సమా 
వేశపర్భండి. వారికి నేను ఈ విషయాలు చెబుతాను. 
భూమిని, ఆకాశాన్ని నేను వారికి విరుద్ధంగా సాక్ష్యం 
పలికేందుకు పిలుస్తాను. నా మరణం తర్వాత మీరు 
చెడ్డ వాళ్లవుతారని నాకు తెలుసు, మీరు వెంబ డించాలని 
నేను మీకు ఆదేశించిన మార్గంనుండి మీరు తిరిగి 
పోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు 
జరుగుతాయి. ఎందుకంటే, ఏవి చెడ్డవని యెహోవా 
చెబుతాడో అవే మీరు చేయాలను కుంటారు గనుక. 
మీరు చేసే పనుల మూలంగా మీరు ఆయనకు కోపం 
పుట్టిస్తారు.” 





మోషే కీర్తన 
అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ 
పాట చెప్పాడు. మొత్తం పాట అంతా ముగించేంత 
వరకు అతడు ఆపుజేయలేదు. 
“ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడు 
295 భూమి నానోటి మాటలు వినునుగాక! 
2 నా ప్రబోధం వర్షంలా పడుతుంది, నా ఉపన్యాసం 
మంచులా (ప్రవహిస్తుంది, మెత్తటి గడ్డిమీద పడే 
జల్టులా ఉంటుంది. కూరమొక్కల మీద వర్షంలా 
ఉంటుంది. 

3. యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి 
స్తుతించండి! 

* “ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు ఆయన 


పని పరిపూర్ణం! ఎందుకంటే ఆయన మార్గా 
లన్నీ సరై నవిగనుక. ఆయన సత్యవంతుడు 
నమ్ముకోదగ్గ దేవుడు. 

5 ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా. 

మీరు నిజంగా ఆయన పిల్లలు కారు. మీతప్పుల 

మూలంగా మీరు ఆయనను సమీపించలేని అప 
విత్రులయ్యారు. మీరు వంకర మనుష్యులు, 
అబద్ధీకులు. 

యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత 

ఇదేనా? మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు, 

యెహోవా మీ తండి, ఆయన మిమ్మల్ని 
చేసాడు. ఆయనే మీ నృష్టికర్త. ఆయన 
మిమ్మల్ని బల పరచేవాడు. 

7 “పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి, అనేక తరాల 

సంవత్సరాలను గూర్చి ఆలోచించండి. మీ 

తం|డిని అడగండి, అతడు చెబుతాడు; మీ 
నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు. 

రాజ్యాలకు వారి దేశాల్ని సర్వోన్నతుడై న 

దేవుడు యిచ్చాడు. ప్రజలు ఎక్కడ నివసించా 

ల్సిందీ ఆయనే నిర్ణయించాడు. తర్వాత ఆయన 
ఇతరుల దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు 
యిచ్చాడు. 

* ఆయన ప్రజలే యెహోవా వంతు; యాకోబు 
(ఇశ్రాయేలు యెహోవాకు స్వంతం. 

19 అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) 
యెహోవా కనుగొన్నాడు, వేడి గాడ్పుల్లో కేకలు 
పెట్టు పనికిమాలిన అరణ్యంలో యహోవా 
యాకోబు దగ్గరకు వచ్చి, అతణ్ణి గూర్చి జాగ్రత్త 
తీసుకున్నాడు. యెహోవా తన కంటి పాపలా 
అతడ్ని కాపాడాడు. 

11 యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా 
ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలకు “ఏగరటం 
నేర్చించేందుకోసం అది వాటిని బయటకు 
తోస్తుంది. అది తన పిల్లలను కాపాడేందుకు 
వాటితో కలిసి ఎగురుతుంది. అవి పడిపోతు 
న్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు 
చాపుతుంది. మరియు అది తన రెక్కల మీద 
వాటిని క్షేమ స్థలానికి మోనుకొని వెళ్తుంది. 
యెహోవా అలాగే ఉన్నాడు. 

2 “యెహోవా మాత్రమే (ఇశ్రాయేలు) యాకో 
బును నడిపించాడు. యాకోబు దగ్గర ఇతర 
దేవతలు లేవు. 

13 భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును 
యెహోవా నడిపించాడు పాలరిలోని పంటను 
యాకోబు భుజించాడు యాకోబు బండలో 
నుండి తేనెను చెకుముకి రాతినుండి నూనెను 
తాగేటట్టు యెహోవా చేసాడు. 


౮ా 





1 మందలోనుండి వెన్న, గొ(రైలనుండి పాలు 
గొరైపిల్లలు, పాజ్టిళ్లు, బాషాను జాతి మగ 
మేకలు, అతి డ్రెష్టమైన గోధుమలు ఆయన 
నీకు యిచ్చాడు. (దాక్షల ఎర్రటిరసం నుండి 
దాక్షారసం నీవు (త్రాగావు. 

5 “కానీ యెప్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా 
తన్నుతన్నాడు. వాడు బాగా తిని బరిసాడు. 
వానికి మంచి పోషణ దొరికింది. వాడు తనను 
చేసిన దేవుణ్ణి విడిచిపెబ్టేసాడు. వాడు ఆ బండను 
(యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించ 
లేదు. 

15 యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి 
ఆయనకు రోషం పుట్టించారు. యెహోవాకు 
అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు 
కోపం వచ్చేటట్లు వారు చేసారు. 

17 నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు 
అర్చించారు. వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు 
బలులు అర్చించారు. ఈ దేవుళ్లు మీ పూర్వీ 
కులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు. 

“మిమ్మల్ని సృష్టించిన ఆశయ దుర్గమును 
(దేవుణ్ణి) మీరు విడిచిపెప్టేసారు. మీకు జీవం 
ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు. 

19 యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయ 
నకు కోపం పుట్టించినందువల్ల ఆయన అది 
చూచి తన (ప్రజలను నిరా కరించాడు. 

౧ అప్పుడు యెహెవా ఇలా చెప్పాడు, “వారినుండి 
నేను నా ముఖం దాచుకొంటాను. వాళ్ల అంతం 
ఏమిటో నేను చూడగలను. ఎందుకంటే వారు 
చాలా చెడ్డ తరంవారు వారు అపనమ్మకమైన 
పిల్పలు. 

21 దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం 
కలిగించారు. పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు 
నాకు కోపం పుట్టించారు. నిజానికి రాజ్యం కాని 
ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను. 
ఒక బుద్ధిపానమైన రాజ్యంతో నేను వారికి కోపం 
పుట్టిస్తాను. నా కోపం అగ్నిని రాజబెట్టింది; నా 
కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. 
భూమిని, దాని పంటను నా కోపం నాశనం 
చేస్తుంది. నా కోపం పర్వతాల పునాదులకు 
నిప్పు అంటిస్తుంది. 

23 “ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచు 
తాను. నేను వాళ్రమీద నా బాణాలు విసురుతాను. 

24 అకలిచేత వాళ్లు బలహీనమై సన్నబడిపోతారు. 
మండే వేడిచేత, భయంకర నాశనం చేతవారు 
నాశనమెపోతారు. బురదలో పాకే పాముల విషం, 
మృగాల కోరలు నేను వారిమీదికి పంపిస్తాను. 

౫ బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది. లోపల 


237 ది తీయోప దేశకాండము 32:14-36 


ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది. యువకుడ్ని, కన్య 
నుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని, తల 
నెరిసిన వృద్దులను కూడ అది నాశనం చేస్తుంది. 

26 నేనంటాను: "ఇశ్రాయేలు వాళ్లను నేను దూరంగా 
ఊదేస్తాను. ప్రజలు ఇశ్రాయేలు వాళ్లను మరచి 
పోయేటట్టు నేను చేస్తాను. 

27 అయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలుసు 
అది నాకు చికాకు కలిగిస్తుంది. ఇశ్రాయేలీయుల 
శత్రువు అపార్థం చేసు కొని “మా స్వంత శక్తితో 
మేము గెలి చాము ఇది యెహోవా చేయలేదు” 
అనవచ్చును. 

26 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు. 

2౫ వారు తెలివిగల వాళ్లయితే వారు దీనిని గ్రహ 
స్తారు. భవిష్యత్తులో వారి అంతం గూర్చి ఆలో 
చిస్తారు. 

30 ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10000 
మంది పారిపోయేటట్లు ఎలా ae 
యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే 
అలా జరుగుతుంది. ఆ ఆశ్రయ దుర్గం 
(యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే, 
యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే 
మాత్రమే యిలా జరుగుతుంది. 

31 ఈ శతువుల ఆశ్రయ దుర్గం మన బండో 
(యహోవా వంటి శక్తిమంతుడు కాడు. ఇది 
సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు. 

32 ఈ శ్యతువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. 

గొమొర్ర” పొలాలలోని దాని వంటిది. వారి 

ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు వారి ద్రాక్షా పండ్ల 
గుత్తులు చేదు. 

వారి రాన్షారసం కూర సర్పాల విషం నాగు 

పాముల కఠిన విషం. 

34 “ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను నా గిడ్డంగిలో 
తాళం వేసి దీనిని నేను భద్రపరుస్తున్నాను. అని 
యహోవా చెబుతున్నాడు. 
ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు 
ణిక్షించే వాళ్లో వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం 
యిచ్చేవాడ్నీ నేనే. ఎందుకంటె వారి కష్టకాలం 
సమీపంగా ఉంది వారి శిక్ష త్వరగా వస్తుంది 
గనుక." 

36 “యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు. వారు 
ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపి 


33 





బండ దేవునియొక్క పేరు “ఇది ఆయన ఒక బలమెన 
కోట లేక ఆశ్రయ దుర్గము' అనే అర్జాన్నిస్తుంది. 


సొదొమ ... గొమొగ్రా వారి పాపముద్వారా దేవునిచే నశింప 
బడిన రెండు పట్టణాలు. ఆదికాండము 19వ అధ్యాయం 
చూడండి. 


ది )తీయోప దేశకాండము 32:37-33:6 238 


స్తాడు. వారి శక్తి పోయే టట్టు ఆయన చేస్తాడు. 

బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా నిన్స 

హాయు లయ్యేటట్టు ఆయన చేస్తాడు. 

అప్పుడు ఆయన ఇలా అంటాడు, “అబద్ధపు 
దేవుళ్లు ఎక్కడి? భద్రత కోసం వారు ఆశ్రయిం 
చిన బండ ఎక్కడ? *ఈ ప్రజల దేవుళ్లు ప్రజల 
బలి అరణల కొవ్వు తిన్నారు. వారి పానార్ప 

ణపు (దాక్షారసం వారు తాగారు. కనుక ఈ 

దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయ నివ్వండి. 

వారినే మిమ్మల్ని కాపాడ నివ్వండి! 

39 “ఇప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే దేవుణ్ణి 
ఇంకే దేవుడూ లేడు. ప్రజలను [బతకనిచ్చేదీ, 
చంపేదీ నిర యించే వాడ్ని నేనే . నేను ప్రజల్ని 
బాధించగలను, బాగు చేయగలను. నా శక్తినుండి 
ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు. 

40 ఆకాశం వైపు నేను నోవేయి పై కెత్తి ఈ వాగ్దానం 
చేస్తున్నాను. నేను శాశ్వతంగా "జీవించటం సత్య 
మయితే, ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది 
కూడ సత్యమే. 

* నేను ప్రమాణం చేస్తున్నాను, తళతళలాడే నా 
ఖడ్గానికి నేను పదునుపెడ్తాను. నా శత్రువుల్ని 
గిక్షించటానికి దానిని నేను ఉపయోగిస్తాను. నేను 
వారికి తగిన శిక్ష యిస్తాను. 

42 న్లో శత్రువులు | చంపబడతారు, ఖైదీలుగా తీసు 
కొనిపోబడతారు. నా బాణాలు వారి రక్తంతో 
కప్పబడి ఉంటాయి. నాఖడ్గం వారి సైనికుల 
శిరస్సులను ఛేదిస్తుంది.” 
దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషిం 
చాలి. ఎందుకంటే వారికి ఆయన సహాయం 
చేస్తాడు గనుక. తన సేవకులను చంపే వాళ్లను 
ఆయన ణిక్షి స్తాడు గనుక. ఆయన తన శతువు 
లకు తగిన శిక్షయిస్తాడు. ఆయన తన (ప్రజల్ని, 
తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.” 


37 


43 « 


మోషే తన కీర్తనను ప్రజలకు నేర్పుట 

“మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వినగలిగేటట్లు 
ఈ పాటలోని మాటలన్నీ చెప్పాడు. నూను కుమారు 
డైన యెహోషువ మోషేతో ఉన్నాడు. మోషే 
ప్రజలకు ఈ ప్రబోధాలు చేయటం ముగించినప్పుడు 

“వాళ్లతో అతడు ఇలా చెప్పాడు,"ఈ వేళ నేను 
మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటిని మీరు గమనించి తీరాలి. 
మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటికీ మీ 
పిల్లలు విధేయులు కావాలని మీరు వారికి చెప్పాలి. 
“ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు. 
అవి మీకు జీవం. యోర్డాను నదికి అవతల మీరు 
స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో 
ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు.” 


నెబో కొండ మీద మోషే 
*ఆ రోజే మోషేతో యెపె హోవా మాట్లాడాడు. 
యెహోవా ఇలా చెప్పాడు, 

“అబారీము పర్వతాలకు వెళ్లుము. ఎరికో పట్టణం 
అవతల మోయాబు దేశంలో నెబో కొండమీదికి 
ఎక్కివెళ్ళు. అప్పుడు నీవు ఇశ్రాయేలు (ప్రజలు 
నివసించటానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని 
చూడవచ్చు. 

నీవ ఆ కొండమీద చనిపోతావు. హూరు 
కొండమీద నీ సోదరుడు అహరోను చనిపోయి, తన 
(ప్రజలను చేరుకున్నట్టు నీవు కూడ చనిపోయిన నీ 
ప్రజలను చేరుకుంటావు. *'ఎందుకంశు సీను 
అరణ్యంలో కాదేషు సమీపంలో మెరీబా నీళ్ల దగ్గర 
నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. అది చూసేం 
దుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు 
నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు 
చూపెట్టావు. 

కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని 
నీవు ఇప్పుడు నీముందర చూడ వచ్చు గాని నీవు 
దానిలో ప్రవేశించలేవు.” 


మోషే ప్రజలను ఆశీర్వదించటం 
3 3 దెవజనుడైన మోషే తాను చనిపోకముందు 
ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం 
ఇది. *మోషే చెప్పినది; 


“యహోవా సీనాయినుండి వచ్చెను. యెహోవా 
శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు. ఆయన 
పారాను కొండ నుండి (ప్రకాశించే వెలుగులా 
ఉన్నాడు. యెహోవా 10,000 మంది పరిశుద్దు 
లతో వచ్చాడు. ఆయన కుడిచేతి వై పున దేవునీ 
గప్ప గప్ప మహా సైనికులు ఉన్నారు. 

3 అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు. 
ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో 
ఉన్నారు. వారు ఆయన అడుగుజాడల్లో నడు 
స్తారు. ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీక 
రిస్తారు. 

* మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు. అది 
యాకోబు ప్రజలందరికీ చెందుతుంది. 

5 ప్రజలు, వారి నాయకులు సమావేశమైనప్పుడు 
యెషూరూనుకు* రాజు ఉన్నాడు. యెహో 
వాయే వారి రాజు. 


రూబేనుకు ఆశీర్వాదాలు 
6 “రూబేను మరణించక, జీవించునుగాక! అతని 
వంశంలో అనేకమంది (ప్రజలు ఉందురు గాక!” 





యెమారూను ఇది ఇశ్రాయేలుకు మరో పేరు మంచివాడు 
లేక సత్యవంతుడు అని దీని అర్థం. 


239 


యూదాకు ఆశీర్వాదాలు 

7 యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు 
చెప్పాడు; “యెహోవా, యూదా నాయకుడు 
సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు. 
అతల్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు. అతణ్లీ బలం 

లం రి లం 

వతుజ్లి చేయి. అతడు తన శత్రువులను ఓడించ 
టానికి సహాయం చేయి!” 


లేవీయులకు ఆశీర్వాదాలు 
* లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నీ నిజమైన 
అనుచరుడు లేవీ ఊరీము తుమ్మీమునకు* 
కాపలా ఉండేవాడు. నీ పత్యేక మనిషి వాటిని 
కాపాడుతాడు. మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను 
పరీక్షిం చావు వాళ్లు నీ వాళ్లని (నిన్ను (ప్రేమించు 
టకు) మెరీబాో నీత్త దగ్గర నీవు రుజువు చేసావు. 
' లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు. “వారి 
విషయం నేను లెక్క చేయను అతడు తన 
సొంత సోదరులను స్వీకరించ లేదు. తన సాంత 
పిల్లల్ని తెలుసుకో లేదు. లేవీయులు నీ మాటకు 
విధేయులయ్యారు నీ ఒడంబడికను నిలబెట్టారు. 
19 యాకోబుకు నీ నియమాలను ఇశ్రా యేలుకు 
నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు. వాళ్లు నీ 
యెదుట ధూపం వేస్తారు. నీ బలిపీఠం మీద 
పరిపూర్ణ దహన బలులు అర్చిస్తారు. 
1! యెహోవా లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు 
అతడు జరిగించే వాటిని స్వీకరించు. అతని మీద 
దాడి చేసే వాళ్లను నాశనం చేయి.” 


బెన్యామీనుకు ఆశీర్వాదాలు 
2 బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు. 
“యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు. 
బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు. 
అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు. 
మరియు యహోవా అతని దేశంలో 
నివసిస్తాడు 


యోసేపుకు ఆశీర్వాదాలు 
13 యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు. 
“యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును 





ఊరీము, తుమ్మీము దేవుని నుండి తమ ప్రశ్నలకు 
జవాబులు పొందేందుకు యాజకులు వీటిని ఉపయోగిం 
చేవారు. 
మస్సా ... మెరీబా సంఖ్యాకాండము 20: 1-13 చూడండి. 
యాకోబు ఇశ్రాయేలు యొక్క మరో పేరు. 


మరియు ... నివసిస్తాడు అక్షరాల అతడు ఆయన భుజాల 
మధ్య జీవిస్తాడని అర్థం. యెహోవా ఆలయం బెన్యామీను, 
యూదా వారి సరిహద్దుల మధ్య ఉంటుందని కావచ్చు. 


ది తీయోప దేశకాండము 33:7-22 


గాక. ఆకాశం నుండి శ్ర్టమైన వాటితో భూమి 
కింద దాగి ఉన్న లోత్రై న ధన సంపదతో 
సూర్యుని శ్ర్మపలాలతో మాసాల (శ్రేష్టపంటలతో 
ప్రాచీన పర్వతాల నుండి శ్రేవఫలాలతో 
కొండల్లో శాశ్వతంగా ఉంచబడే (ష్ట్ర పదార్థాలతో 
16 భూమి నుండి శ్రేష్టమైన బహుమానాలు, దాని 
పూర్ణ ఆశీర్వాదాలతో, మండుతూ ఉండే 
పాదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో, 
తన సోదరులనుంచి వేరుగా వించబడ్డ యోసేపు 
తలమీద యోసేపు నడి నెత్తి మీద. ఆశీర్వాదం 
వచ్చునుగాక. 

యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన 
ఎద్దుకు ఎంతో శోభ, ఈ ఎద్దు కొమ్ములు 
అడవి దుస కొమ్ములంత పెద్దవిగా 
ఉంటాయి. యోసేపు మందలు మనుష్యుల్ని 
తోసివేస్తాయి, అందర్నీ, భూదిగాంతాల వరకు 
తోసివేస్తాయి. అవును, మనష్టేకు వేలాది మంది 
(ప్రజలు ఉన్నారు, అవును, ఎఫాయిముకు పది 
వేలమంది ప్రజలు ఉన్నారు.” 


క 





జెబూలూనుకు ఆశీర్వాదాలు 
# జెబూలూను గూర్చి మోషే చెప్పినది; 
“జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు, 
ఇశ్ళాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో 
సంతోషంగా ఉండు. 

9 వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలు 
స్తారు. అక్కడ వారు సరైన బలులు అర్చిస్తారు. 
ఎందుకంటే, సము|ద్రాల్లోని సమృద్ధిని వారు తీసు 
కొంటారు. ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను 
మీరు తీసుకుంటారు గనుక.” 


గాదుకు ఆశీర్వాదాలు 

2 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు; “గాదును 
విశాలపర్చే దేవునికి స్తోత్రాలు! గాదు సింహంలా 
పడుకుంటాడు, చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు. 

2 శష్టభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు 
అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది. 
ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయే 
లీయుల యెడల అతడు దయ చూపుతాడు. 
యెహోవా దృష్టికి మంచివాటిని అతడు 
చేస్తాడు. యెహోవా అతని పక్షంగా తీర్చు 
తీరుస్తాడు.” 


దానుకు ఆశీర్వాదాలు 
2 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు; 
బాషాను నుండి దూకే సింహపు పిల్ల.” 


cc 


దాను 


ది తీయోప దేశకాండము 33:23-34:12 240 


నస్టాలీకి ఆశీర్వాదాలు 
నస్టాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నస్టాలీ, 
నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు, యెహోవా 
ఆశీర్వాదాలతో నిండిపోయావు, _ (గలలీ) 
పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.” 


23 


ఆషేరుకు ఆశీర్వాదాలు 

౫ ఆషేరును గూర్చి మోషే ఇలా చెప్పాడు; 
“కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వ 
దించబడినవాడు; అతల తన సోదరులకు ప్రయ 
మైన వాడ్నిగా ఉండనియ్యుండి. అతల తన 
పాదాలు తైలముతో కడుగ కోనివ్వండి. 

25 నీ త్రాళాలు యినుపవి, యిత్తడివి. నీ బలం 
జీవితం అంత ఉంటుంది.” 


మోషే దేవుణ్ణి స్తుతించుట 

26 “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ 
లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం 
చేసేందుకు. మేఘాల మీద ఆకాశంలో విహ 
రిస్తాడు 

27 నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం శాశ్వతంగా 
ఆదుకునే హస్తాలు నీకింద ఉన్నాయి. దేవుడు 
శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు. శత్రు 
వును నాశనం చేయి అంటాడు. 

2 కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు, ధాన్యం, 

దాక్షారసం ఉండే దేశంలో యాకోబు ఊట 

క్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం 

మంచును కురిపిస్తుంది. 

ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు. 

యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవల ఏ 

దేశమూ లేదు. యెహోవాయే నీకు సహాయం 


29 





మొత్తం యెహోవా మోషేకు చూపించాడు. *ఎఫ్రా 
యిము, మన్నోల దేశం అంతా, నఫ్తాలీ అంతా 
యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం 
మధ్యదరా నము[దం వరకు ఆయన అతనికి 
చూపించాడు. ఎనెగెవు (ప్రాంతాన్ని, సోయెరు నుండి 
ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా 
మోషేకు యెహోవా చూపించాడు. “అబ్రహాము, 
ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం 
యిదే. “మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను 
అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడ 
నిచ్చాను, నీవు అక్కడికి వళ్లలేవు” అని మోషేతో 
యెహోవా చెప్పాడు. అప్పుడు యెహోవా 
సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చని 
పోయాడు. ఇలా జరుగుతుందని యెహోవా మోషేతో 
ముందే చెప్పాడు. బెత్సెయోరు అవతల మోయాబు 
దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి 
పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ 
రోజువరకు ఎవరికీ తెలియదు. "మోషే చనిపోయి 
నప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని 
కళ్ళు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు. 
ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 
30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది 
పూర్తి సంతాప దినాల సమయము. 


యెహోషువ కొత్త నాయకుడవటం 

అప్పుడు నూను కుమారుడై న యెహోషువ మీద 
మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానా 
త్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు 
యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా 
ఆజ్ఞాపించినట్టు వారు చేసారు. 10కాని ఆ సమ యము 
నుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. 





చేసేవాడు. నీ విజయానికి యెహోవాయే 
ఖడ్గం. నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు. 
వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల మీద 
మీరు నడుస్తారు.” 


మోషే మరణించటం 
3 మోషే మోయాబు పల్లపు (ప్రాంతాల నుండి 
యెరికో దాటి నెబో కొండ మీద పిస్తా 
శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం 





ఆషేరు దీని అర్థం ధన్యుడు లేక సంతోషం. 


యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. 

11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి 
మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు ఏ ప్రవక్తా 
ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు 
ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలంద 
రికి చూపించబడ్డాయి. 

12మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన 
ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ 
చేయలేదు. 





241 


లుహాోషువ 


దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించేందుకు 
యహోషువను ఎన్నుకొనటం 
యెహోవా సేవకుడు మోషే నూను కుమారు 
డన యెహోషువ, మోషేకు సహాయకుడు. 
మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా 
మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు: 
నా “సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, 
ఈ ప్రజలు వెళ్లి యోర్డాను నది దాటండి. ఇశ్రాయేలు 
ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి. 
ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం 
చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ సను 
మీకు ఇస్తాను. *హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే 
ఎడారి, లెబానోను మొదలుకొని మహానది వరకునున్న 
(యూఫ్రటీసు) దేశమంతా మీదే. మరియు ఇక్కడ 
నుండి పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు (అది 
సూర్యాస్తమయ. దిశ) మీ సరిహద్దు. 
నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా 
వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. 
నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను 
ఎడబాయను. 
రోయెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! 


యెహోషువ తన కార్యాన్ని నిర్వహించటం 

కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదే 
శాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు: గోగుడారాల్లోనికి 
వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో 
ఇలా చెప్పండి, “భోజనం తయారు చేసుకోండి. 
మూడు రోజుల్లో మనం యోర్ణాను నది దాటాలి. మీ 
దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం 
వెళ్లి తీసుకొందాము."ి 

“తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగ 
భాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యహ 
షువ చెప్పాడు: “యెహోవా సేవకుడు మోషే మీతో 
ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాం 
తికోసం మీ దేవుడే న యెహోవా మీకు ఒక స్థలం 
ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యె హవా 
మీకు యిస్తాడు. 'ఇప్పుడు యోర్డాను నదికి తూర్పున 
ఉన్న ఈ దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ 
భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివ 
సించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా 
మీ సోదరులతో కలిసి యోర్డాను నది దాటాలి. మీరు 
యుద్దానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాని ్న స్వాధీనం 
చేసుకొనేందుకు సహాయపడాలి. గోవి శాంతి కోసం 





ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు 
నీవు ఈ ప్రజలను నడిపించార్సి ఉంటుంది. వారి పిత 
రులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది. 
అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, 
ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన 
ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా 
ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, 
నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది. 
ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ 
జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు 
ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయా 
లను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు 

సే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగు 
తావు. "నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపిం 
చినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. 


యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల 
కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే 
యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ 
సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు 
మీరు సహాయం చేయాలి. అప్పుడు యోర్డానుకు 
తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. 
యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం 
అది.” 

16అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు 
చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, 
మేము అలా చేస్తాము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే 
మేము అక్కడికి వెళ్తాము. మేము మోషేకు పూర్తిగా 
విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ 
మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే 
మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన 





ఎందుచేతనంటే? నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా 
దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.” 


యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ 
తోడుగా ఉండాలని అడుగుతాము. తర్వాత, ఎవరై 


యిహోషువ 2:1-19 


నా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద 
తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. 
బలంగా, ధైర్యంగా ఉండు!” 


యెరికో పట్టణంలో గూఢచారులు 
నూను కుమారుడై న యి:హూమువ, ప్రజలు 
అంతా అకాషయా”్‌ దగ్గర గుడారాలు వేసుకొనిరి. 
యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. 
వీళ్ళను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. 
“ష్టీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో 
పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ 
మనుష్యులతో చెప్పాడు. 
కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెల్లారు. 
వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెల్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ 
పేరు రాహాబు. 


242 


చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు 
భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర 
సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము 
విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు 
మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. 
యోర్ణాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు 
నాశనం చేసిన సంగతి మేము విన్నాము. !!ఆ సంగ 
తులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు 
మా స్‌. మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందు 
చేతనంళే పైన ఆకాశాన్ని కింద భూమిని మీ 
యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక. 12ఇప్పుడు 
మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. 
నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. 
కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని 
యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు 





పోమన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు 
కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని 
యెరికో రాజుతో ఎవరో చెప్పారు. కనుక యెరికో 
రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చి 
దాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టుకు. వాళ్లను 
బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు 
చూడటానికి వచ్చారు.” 

ఆ స్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె 
అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. 
అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. 
5సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు 
వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలి 
యదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను 
పట్టుకోవచ్చేమో.” అయితే నిజానికి వాళ్లను అటక* 
మీద జనుపకస్టైలో దాచిపెట్టింది. 

"కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి 
కోసం వెదక్కుంటూ వెళ్లిపోయారు. యోర్డాను నది 
రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు 
పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే 
పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి. 

5ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉప 


చేస్తామని దయచేసి నాకు చెప్పండి. "నా తండ్రి, 
తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, 
నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట 
ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని 
ప్రమాణం చేయండి.” 

ld మనుష్యులు ఒప్పుకున్నారు. “మీ (ప్రాణాల 
కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తోన్న పని 
గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని 
యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ 
చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు 
చెప్పారు. 

be | స్తీ ఇల్లు పట్టణం ప్రహరీ గోడమీద కట్టబడింది. 
అది గోడలో ఒక 'భాగంగా ఉంది. కనుక ఆమె ఒక 
తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ కిందికి 
దించింది. అప్పుడు ఆమె వాళ్లతో అంది: “పార 
బాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడ 
కుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు 
రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు 
తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.” 

"ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో అన్నారు: 
“మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక 





క్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పెకి వెళ్లి 
వాళ్లతో మాట్టాడింది. రాహాబు అంది, “ఈ దేశాన్ని 
యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. 
మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలంద 
రికీ మీరంటే భయమే. యెహోవా మీకు సహాయం 





99 


ఆకాషియా లేక “షిత్తీం. 
దిశగావున్న ఒక ఊరు. 


యోర్ల్తాను నదికి తూర్పు 
యలు 


అటక లేక మిద్దె. ఇశ్రాయేలులో మిద్దెలు నమాన 
ముగా ఉండేవి. ప్రజలు వస్తువులను ఉంచడానికి ఈ అటక 
లను ఉపయోగించేవారు. 


పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యు 
లంకాదు. మేము తప్పించుకొనేందుకు నీవు ఈ 
ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి 
తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును 
నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ 
సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో 
చేర్చాలి. *ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము 
క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లైవరై నా 
దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి 
ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము 
బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. 


243 


క ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము 
చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనై నా చెప్పావు 
అంటు వేము ఈ ఒడంబడికకం కట్టుబడి 
ఉండనక్కర్లేదు.” 

2“ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబి 
చ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు 
ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ 
ఎర్రటి తాడును కిటికీకి కట్టింది. 

22ఆ మనుష్యులు ఆమె ఇల్టు విడిచి, కొండల్లోకి 
వెల్లిపోయారు. మూడు రోజులు వాళ్ళు అక్కడే 
ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా ఎదికారు. 
మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం 
మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు. అప్పుడు 
ఆ మనుష్యులు ఇద్దరూ యిహూషువ దగ్గరకు 
ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, 
నది దాటారు. నూను కుమారుడై న యెహోషువ 
దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం 
అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు. చేవారు 
యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా 


యిహోషువ 2:20-3:17 


ఏఅప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు 
పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత 
కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని 
ప్రజలతో చెప్పాడు. 

తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టను తీసు 
"కొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజ 
కులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టును 
ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసు కొనిపోయారు. 

"అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: 
“ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక 
గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, 
నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసు 
కొంటారు. యాజకులు ఒడంబడిక పెట్టు మోస్తారు. 
యాజకులతో ఇలా చెప్పు, యోర్డాను నదీ తీరానికి 
నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు 
ఆగండి. 

అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ 
చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు 
వినండి. 'ిజ్రీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు 





మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే 
భయంగా ఉంది” అని చెప్పారు. 


యోర్ణాను నదిలో అద్భుత కార్యం 

మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, 
3 ఇశ్రాయేలు ప్రజలు అందరూ లేచి పిత్తీము విడిచి 
పెట్టారు. యోర్డాను నదికి వారు ప్రయాణం చేసారు. 
నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యోర్డాను 
నది దగ్గర గుడారాలు వేసారు. *మూడు రోజుల తర్వాత 
నాయకులు పాళమునంతా తిరిగి చూసారు. నాయ 
కులు (ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా 
దేవుని ఒడంబడిక పెట్టను యాజకులు, లేవీ 
యులు.” మోయటం మీరు చూస్తారు. ఆ సమ 
యంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడిం 
చారి. “కానీ మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 
1000 గజాలు* వారికి వెనుకగా ఉండండి. ఈ 
మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ (ప్రయాణం చేయ 
లేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ 
మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు. 








ఒడంబడిక సెస్టై ఇశ్రాయేలీయులు సీనాయి ఎడారి 
ప్రాంతంలో వున్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడని 
చూపించే పెట్టె. ఈ పెట్టలో పది ఆజ్ఞలున్న రాతి పలకలు, 
మరియు ఇతర పవిత్ర వస్తువులు ఉన్నాయి. 

లేవీయులు లేవీవంగీయులు ఈ లేవీయులు దేవాల 
యంలో యాజకులకు సహాయం చేసేవారు. మరియు 
వీరు ప్రభుత్వంలో పనిచేసేవారు. 


1000 గజాలు 2,000 మూరలు. 


అనేందుకు ఇదే బుజువు. నిజంగా ఆయన మీ 
శ్మతువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే బుజువు. 
కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ 
(ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ 
ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల 
గొట్టేస్తాడు. ఇదే బుజువు. మీరు యోర్డాను దాటేట 
ప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టు మీకు 
ముందుగా వెళ్తుంది. 12ఇప్పుడు మీలో 12 మందిని 
ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో 
ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసు 
కొనండి. సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడం 
బడిక పెట్టను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టును 
మీకు ముందు యోర్డాను నదిలోనికి మోసుకొని 
వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యోర్డాను నదీ 
ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి. ఆ స్థలానికి 
వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.” 

యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలు 
తాము గుడారాలు వేసిన చోటునుండి బయల్లేరారు. 
ప్రజలు యోర్డాను నది దాటడం ప్రారంభించారు. 
'(కోతకాలంలో యోర్డాను నది దాని గట్టు మీద 
పార్టి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) 
పెట్టను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. 
నీళ్లలో వారు నిలిచిపోయారు. సరిగ్గా అప్పుడే నీరు 
(ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు 
ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా 
ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు 
ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది 
దాటారు. "ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు 


యిహోషువ 4:1-23 


యెహోవా ఒడంబడిక పెట్టను ఆ నది మధ్యవరకు 


244 


నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు 





మోసుకొని వెల్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు 
ప్రజలు అందరూ యోర్డాను నదిలో ఆరిన నేలమీద 
నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి 
ఉనా ఎరు. 


ప్రజలకు జ్ఞాపకాన్నిచ్చే రాళ్లు 
ప్రజలంతా యోర్డాను నది దాటడం అయి 
పోయిన తర్వాత యెహోషువతో యెహోవా 
చెప్పాడు: ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటు 
చేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని 
ఏర్పాటు చేయి. నదిలో యాజకులు నిలిచిన చోటు 
చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను 
వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెల్లాలి. ఈ రాత్రి 
మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను “ఉంచండి.” 
కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి 
ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ 
పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. 5యెహూ 
షువ వాళ్లతో చెప్పాడు: “మీ యెహోవా దేవుని 
పవిత్ర పెట్ట నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయే 
లీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్క 
రాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద 
మోయండి. ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. 
భవిష్యత్తులో మీ పిల్లలు “ఈ రాళ్ల భావం ఏమిటి?” 
అని మిమ్మల్ని అడుగుతారు. "యోర్డాను నదిలో నీరు 
(ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్ల 
లతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో 
దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాని | శ్వ 
తంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు 
(ప్రజలకు తోడ్చడుతాయి.” 

శీకనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధే 
యులయ్యారు. యోర్డాను నది మధ్యలోనుండి 
పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీ 
యుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయి 

ఉంది. యహూషువకు య హోవా ఆజ్ఞాపించిన ప్రకా 
రమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు 
మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని 
ఉంచారు. “యెహోవా యొక్క పవిత్ర పెళ్టైను 
మోస్తున్నప్పుడు యోర్డాను నది మధ్యలో యాజకులు 
నిలిచిన చోటకూడా యెహోషువ పన్నెండు రాళ్లు 
ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.) 

1% పజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని 
యిహూవా యహూషువకు ఆజ్ఞాపించాడు. యహూ 
షువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక 
ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెళ్టైను 
మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి 


ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. 1ప్రజలు 


యెహోవా పెస్టైను ప్రజల ఎదుటికి మూసుకొని 
వెళ్లారు. 

12గ్రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని 
సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి 
విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు 
నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు 
వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాదీనం సు కొనేం 
దుకు, మిగిలిన (ప్రజలకు సహాయం చేయటానికి వీరు 
వెళ్తున్నారు. 

“యుద్దానికి సిద్ధపడిన వారు సుమారు నలభై 
వేలమంది సెనికులు యహోవా ఎదుట సాగి 
పోయారు. యెరికో మెదానాల దిశగా వారు సాగి 
పోయారు. 

“ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యోహో 
షువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. 
అప్పు ర ప్రజలు యిహూపువను గౌరవించారు. 
మోషేను వారు గౌరవించినష్టే యెహోషువను కూడ 
వారు జీవితకాలమంతా గౌరవించారు. 

ఆ పెట్టను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో 
నిలబడి ఉండగానే, 
రొయాజకులను నదిలోనుండి బయటకు 
రమ్మని ఆజ్ఞాపించు” అంటూ యెహోవా, యహూపు 
వతో చెప్పాడు. 
"కనుక యెహోషువ యాజకులకు, “యోర్డాను 
నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు. 
కియోజకులు యుహోషువకు విధేయుల 
య్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి 
బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి 
ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహిం 
చటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక 
ముందులాగే నీరు గట్ల మీద పార్టి పారుతున్నాయి. 
మొదటి నెల పదో రోజున ప్రజలు యోర్డాను 
నది దాటారు. యెరికోకు తూర్పున గిల్లాలులో ప్రజలు 
గుడారాలు వేసారు *యోర్డాను నదిలోనుంచి తీసు 
కొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని 
వెళ్లారు. ఆ రాళ్లను “సల్లాలులో యెహోషువ నిలువ 
బెట్టాడు. 

చే! అప్పుడు యెహోషువ ప్రజలతో వ 
“ఈ రాళ్లు ఏమిటి? అని భవిష్యత్తులో మీ పిల్లలు 
తల్లిదండ్రుల్ని అడుగుతారు. 2ఏ విధంగానైతే ఇశ్రా 
యేలు ప్రజలు యోర్ణాను నదిని ఆరిన నేలమీద 
దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు 
ఈ రాళ్లు తోడ్పడుతాయి" అని పిల్లలతో మీరు 
చెప్పాలి. *మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి 
ప్రవాహాన్ని నిఠిపివేసాడు. (ప్రజలు దానిని దాటిపోయేం 
తవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర 





245 


ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యోర్ణాను నది 
దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి 
వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా 
నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. 

యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ 
ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. 
అప్పుడు ఆ (ప్రజలు మీ యెహోవా దేవునికి 
ఎల్హప్పుడూ భయపడి ఉంటారు.” 
ఏ కనుక ఇశ్రాయేలు ప్రజలు యోర్డాను నది దాటి 

వెళ్లేంతవరకు యిహూవా దానిన్‌ ఎండి పోయే 
టట్టు "చనాడు. యోర్డాను నదికి పశ్చిమాన ఉన్న 
రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ 
ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో 
ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక 
పోయింది. 


ఇశ్రాయేలీయులు సున్నతి చేయబడ్డారు 

*ఆ సమయంలో యెహోవా, “మొనగల రాళ్లతో 
కత్తులు చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మరల సున్నతి* 
చేయు” అని యెహోషువతో చెప్పాడు. 

కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు 
చేసాడు. తర్వాత గిబియత్‌ హార్హత్‌ో దగ్గర అతడు 
వారికి సున్నతి చేసాడు. 

*7ఆ మగవాళ్లకు యెహోషువ ఎందుకు సున్నతి 
చేసాడంటే; ఇశ్రాయేలు (ప్రజలు ఈజిప్టు వదలిపెట్టిన 
తర్వాత, సైన్యానికి తగిన వాళ్లందరికీ సున్నతి చేయ 
బడింది. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వీరులు చాల 
మంది యెహోవా మాట వినలేదు. అందుచేత “పాలు, 
తేనెలు (ప్రవహించే ఆ దేశాన్ని” ఆ మనుష్యులు చూడ 
రని యెహోవా ప్రమాణం చేసాడు. ఆ దేశాన్ని మనకు 
ఇస్తానని యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం 
చేసాడు కానీ ఆ మనుష్యుల మూలంగా ప్రజలంతా 
40 సంవత్సరాలపాటు అరణ్యంలోనే సంచరించాల్సి 
వచ్చింది. అలా ఆ సైన్యం వాళ్లంతా చావాల్సి ఉంది. 
పోరాడే ఆ మనుష్యులంతా చనిపోయారు. వారి కుమా 
రులు వారి స్థానాలు వహించారు. అయితే ఈజిస్టనుండి 
వచ్చేటప్పుడు అరణ్యంలో పుట్టిన బాలురకు ఎవ్వరికి 
సున్నతి జరగలేదు. అందుచేత యెహోషువ వారికి 
సున్నతి చేసాడు. 





సున్నతి గో ప్యాంగముకు వున్న ముందు చర్మము 
కోయబడటం దీనినే సున్నతి అంటారు. ఇది చేయటం 
ద్వారా యూదులలో ప్రతి ఒక్కడూ దేవుని ఒడంబడికలో 
పాఠిభాగస్తుడు అని ఇది తెలుపుతుంది. ఆ.కా.17:9-14 
చూడండి. 


గిబియత్‌ హార్లత్‌ “నున్నతి పర్వతం” అని దీని 
౧ 


భావం. 


యిహోషువ 4:24-6:1 


5 పజలందరికీ యెహోషువ సున్నతి చేయటం 
ముగించాడు. తర్వాత వాళ్లంతా స్వస్థత పడేంతవరకు 
ఆ గుడారాలలోనే ఉండిపోయారు. 


కనానులో మొదటి పస్కా పండుగ 

ఆ సమయంలో యెహోవా, “మీరు ఈజిప్టులో 
బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు కానీ 
నేడు ఆ అవమానాన్ని నేను తొలగించివేసాను” అని 
యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి 
గిల్లాలు* అని యెహోషువ పేరు పెట్టాడు. "కటక 
ఆ “కోటు గిల్లాలు అనే పిలువబడుతోంది 

102 కాయేలు ప్రజలు యెరికో మైదానాల్లో గిల్లా 
లులో దిగియున్నప్పుడే వారు పస్కా విందు చేసారు: 
అది ఆ నెల 14వ తేదీ సాయంత్రం. మరునాడు 
పస్కా తర్వాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం 
కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని 
రొఘ్టైను, వేయించిన గింజలను వారు తిన్నారు. 126 
రోజు ప్రజలు ఈ ఆహారం భోజనంచేసిన తర్వాత 
ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. 
ఆ తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం 
ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి 
కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు. 
(యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు 
అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషి 
నిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక 
ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు 
మా ప్రజల పక్షమా, లేక నీవు మా శృత్రువర్గం వొడివా?” 
అని అడిగాడు. 

ఆ మనిషి “నేను శతువును కాను. నేను 
యహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను 
మీ దగ్గరకు వచ్చాను"అని జవాబిచ్చాడు. 

అప్పుడు యెహోషువ, ఆయనను గొరవిస్తు 
సాష్టాంగపడి. “నా యజమాని, తన సేవకుడై న నాకు 
వల్లి సరివిసున్నారు.. అని అడిగాను. 

15 అందుకు యెహోవా సైన్యాధిపతి, క్ర చెప్పులు 
తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్ట స్థలం పవిత్ర స్థలము” 
అని చెప్పాడు. కనుక యె హోషేవ ఆయనకు విధే 
యుడయ్యాడు. 


యెరికోను స్వాధీనపర్చుకొనటం 
6 యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రా 
యేలు ప్రజలు ౮ దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం 
లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి 
గాని, బయటకు గాని వెళ్లలేదు. 





గిల్లాలు హెట్రీ భాషలో ఈ పదానికి "పొర్లి పోవుట” 
అని అర్థం. 


యిహోషువ 6:2-22 


2అప్పుడు యెహోషువతో యహోవా చెప్పాడు: 
“చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో 
ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు 
నీ స్వాధీనంలో ఉన్నారు. ెన్రీ సైన్యంతో పట్టణం 
చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా 
ఆరు రోజులు చేయి. “*పాద్టేలు కొమ్ములతో చేసన 
బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియ 
మించుము. పవిత్ర పెష్టైకు ముందుగా నడువుమని 
యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు 
పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున 
వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని 
యాజకులతో చెప్పు. 

యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ 
శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని 
చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు 
కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం 
లోనికి వెళ్లిపోవాలి.” 

కనుక నూను కుమారుడై న యెహోషువ యాజ 
కులందర్నీ సమావేశపర్చాడు. " "యెహోవా పవిత్ర 
పెట్టను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు 
మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టకు 
ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో 
చెప్పాడు. 

“ఇప్పుడు బయల్లేరండి. పట్టణం చుట్టూ నడ 
వండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా 


246 


బూరలు మోసారు. యహోవా పవిత్ర పెట్టు ఎదుట 
వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు 
ధరించిన సై నికులు వారికి ముందుగా నడీచారు. 
యహూవా పవిత్ర పెట్టు వనుక నడిచే యాజకులు 
నడుస్తూ, బూరలు ఊదారు. 

కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ 
ఒక మారు (ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు 
తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజుల పాటు 
వారు ఇలానే ప్రతిరోజూ చేసారు. 

ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొ 
న్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్ధు (ప్రదక్షిణాలు 
చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టు 
నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్జు 
తిరిగారు. పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, 
యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే 
యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు 
వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తు 

న్నాడు! ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం 
యెహోవాదే.* వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న 
వారు మాత్రమే బతకాలి. మనం పంపిన ఇద్దరికీ 
రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. 
(మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం 
చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసు 
కోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి 
గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసు 





పవిత్ర పట్టు ఎదుట నడవాలి” అని యెహోషువ 
(ప్రజలకు ఆజ్ఞాపించాడు. 

యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించ 
గానే, ఏడుగురు యాజకులు యెహే హోవా సన్నిధిని 
నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు 
వూసుకొని వెళ్ళారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు 
బూరలు ఊదారు యెహోవా పవిత్ర పెట్టను మాసే 
వారు వారి వెనుక నడిచారు. ఆయొధాలు ధరించిన 
సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర 
'పెస్టై వనుక నడుస్తోన్న వాళ్లు బూరలు ఊదారు. 
10అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ 
Ss చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో 

చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. 
తరువాత మీరు కేకలు వేయవచ్చు" అన్నాడు 
యిహూపువ. 

"కనుక యెహోవా పవిత్ర పెట్టును పట్టణం 
చుట్టూ ఒక్కసారి యాజకుల చేత యెహోషువ 
మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ 
రాత్రి అక్కడే గడిపారు. 








కొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలంద 
రికీ కష్టం తెచి ౧ పెడ్డారు. 19పైండి, బంగారం మరియు 
ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం 
యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన 
కోసం దాచిపె పెట్టాలి.” 

యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలు 
విని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూరి 
పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి 
పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టు 
ణాన్ని ఓడించేసారు. *1ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని 
ప్రజలు నాశనం చేసారు. అక్కడ (ప్రాణంతో ఉన్న 
సమస్తాన్ని వాళ్ళు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను, 





పెద్ద మగవాళ్లను, పడుచుపిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, 


గొరైల్ని, గాడిదల్ని వారు చంపేశారు. 

ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు 
మనుష్యులతో యెహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య 
ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. 
మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు 





మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. 
యాజకులు యహూవా పవిత్ర పెట్టను మరలా 
మోసారు. మరియు యాజకులు ఏడుగురు ఏడు 


సమస్తం యెహోవాదే సామాన్యంగా శతువులనుండి 
తెచ్చిన విలువైన వస్తువులను దేవాలయపు ఖజానాలో ఉంచు 
తారు. లేక వాటిని నాశనం చేస్తారు. 


247 


తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం 
ప్రకారంగా మీరు ఇలా చేయండి.” 

%ోకనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, 
రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె 
తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, 
ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసు 
కొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల 
స. వెలుపల న్లేమకరమైన చోట వారు ఉంచారు. 

అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు (= పట్టణం 
మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, 
ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న 
వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా 
కోసం భద్రం చేయబడ్డాయి. బేవేశ్య రాహాబును, ఆమె 
కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ 
రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహో 
షువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది 
కనుక యెహోషువ వారిని బదుకనిచ్చాడు. నేటికీ 
రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది. 
26ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం 
యెహోషువ చేసాడు! 





“ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా 
కట్టడానికి ప్రయత్నిస్తే వారు యెహోవా 
వలన (ప్రమాదానికి గురి అవుతారు. ఈ 
పట్టణానికి పునాది వేసే మనిషి తన పెద్ద 
కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు. ద్వారాలు 
నిలబెట్షవాడు తన చిన్న కుమారుణ్ణి 

[స లం 
పోగొట్టుకొంటాడు.” 


27కనుక యెహోవా, యెహోషువకు తోడుగా 
ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా 
ప్రసిద్ధి చెందాడు. 


ఆకాను పాపం 

అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు 

కాలేదు. యూదా వంశానికి చెందిన జద్ది మను 
మడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు 
ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో 
కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత 
ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం 
ఐల్భంది: 

“వారు యెరికోను ఓడించిన తర్వాత యె హూషువ 
హాయి” పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపిం 
చాడు. బేతేలుకు తూర్పున బేతావను దగ్గర ఉంది 
హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు 





హాయి అనగా “పాడుబడిన” ఊరు అని అర్థం. 


యెహోషువ 6:23-7:12 


ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో 
చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ 
మనుష్యులు వెళ్లారు. 

తర్వాత ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు 
తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని 
జయించేందుకు మనకు మన మనుష్యులంతా 
అవసరం లేదు. అక్కడ యుద్దానికి రెండువేల మంది 
లేక మూడువేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ 
ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరా 
డేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” 
అన్నారు వారు. 

“కనుక సుమారు మూడువేల మంది మనుష్యులు 
హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మను 
ష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు 
ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ 
ద్వారాల దగ్గరనుండి సేబారీమువరకు వాళ్లను తరిమివే 
సారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు. 

ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడి 
పోయారు, ధైర్యం కోల్పోయారు. “యెహోషువ 
ఇది విని, తన బట్టులు చింపుకొని, పవిత్ర పెట్ట ముందర 
నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహో 
షువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకు 
లంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి 
పోసుకొన్నారు. 

"అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో 
యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యోర్డాను 
నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత 
దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని 
నాశనం చేయునట్లు చేశావు. యోర్డాను నది ఆవల 
మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది. ! నా ప్రాణం 
మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు 
నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు 
శత్రువులకు లోబడిపోయారు. *కనానీ ప్రజలు, ఈ 
దేశంలోని ప్రజలు అందరూ జరిగిన దానిగూర్చి 
వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని 
అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు 
కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?” !'యెహోషువతో 
యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు 
నీవు సాష్టాంగ పడతావు? 11ఇశ్రాయేలు ప్రజలు నాకు 
విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని 
నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. 
నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు 
కెన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దెంగతనం 
చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు 
వారికోసం దాచుకొన్నారు. అందుచేతనే ఇశ్రాయేలు 
సైన్యం యుద్దంలో ఓడిపోయి పారిపోయింది. వారు 
తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం 


యహోాషువ 7:13-8:1 


కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు 
నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిం 
టినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే 
త నేను ఇక మీదట మీకు తోడుగా ఉండను. 

(ఇప్పుడు వెళ్లి. ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో 
ఇలా చెప్పు, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. 
రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా 
దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత 
మంది దాచి పెట్టుక "న్నారని ఆయన చెబుతున్నాడు. 
వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికి మీ 
శత్రువ్లుర్ని ఓడించలేరు. 

14ళరేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట 
నిలవాలి. అన్ని గోత్రాలా యెహోవా యెదుట నిల 
బడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. 
అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా యెదుట 
నిలబడాలి. అప్పుడు ఆ గోతం నుండీ ఒక వంశాన్ని 
యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్లు 
మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో 
నుండీ ఒక్క కుటుంబాన్ని మాత్రమే యెహోవా 
నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే 
యౌ. హోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుం 
బంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు. 
“మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న 
మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో 
కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన 
సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. 
యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉర్లం 
ఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహా 
అపరాధం చేసాడు. 

'5మర్చాడు ఉదయం పెందలాడే ఇశ్రాయేలు ప్రజ 
లందరినీ యెహోవా ఎదుటకు యెహోషువ నడిపిం 
చాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ యెహోవా ఎదుట 
నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా న్నిర్ణయిం 
చాడు. కనుక యూదా గోత్రములోని వంశాలన్నీ 
యెహోవా ఎదుట నిలిచాయి. జెరహు వంశాన్ని 
యెహోవా నయం చేసాడు. అప్పుడు జెరహు వంశం 
లోని కుటుంబాలు అన్నీ యెహోవా ఎదుట నిలి 
చాయి. జబ్ది కుటుంబం న్నిరయించబడింది. 'ీఅప్పుడు 
ఆ కుటుంబంలోని పురుషులంతా యెహోవా ఎదు 
టికి రావాలని యెహోషువ చెప్పాడు. కర్మీ కుమారు 
డైన ఆకానును యె హూవా నయం చేసాడు. (జిర్మి 
కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జద్ది). 

అప్పుడు ఆకానుతో యె హూపువ అన్నాడు: 
“నా కుమారుడా, (నీ ప్రార్థన చేసుకో) ఇశ్రాయేలు 
దేవుడైన యెహోవాను స్తుతించి, నీవు ఒప్పుకో. 
నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమీ దాచేందుకు 
ప్రయత్నించకు!” 


248 


2ఆకాను ఇలా జవాబిచ్చాడు: “ఇశ్రాయేలు దేవు 
డైన యెహోవాకు వ్యతిరేకంగా నను పాపంచేస్‌న 
మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే, ?' యెరికో 
పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం 
పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబు 
లోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభె 
తులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ 
తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని 
తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి 
మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ కిందనే ఉంది.” 
22కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని ఆ 
గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరుగెత్తి 
వెళ్లి, ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం 
చూసారు. వెండి కూడా అంగీ కిందనే ఉంది. ఆ 
మనుష్యులు ఆ వస్తువుల్ని గుడారంలోనుంచి వెలుప 
టికి తీసుకొనివచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహో 
షువ దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకొని వెళ్లారు. 
న యహ హోవా ఎదుట వాణిని నేలమీద పెట్టారు. 
అప్పుడు య హూషువ, ప్రజలు అందడూ' కలిసి 
జెరహు కుమారుడు ఆకానును ఆకోరు* లోయకు 
తీసుకొని వెళ్లారు. వెండి, అంగీ, బంగారం, ఆకాను 
కుమారులు, కూతుళ్లు, అతని పశువులు, అతని గాడి 
దలు, అతని గ్యెరెలు, అతని గుడారం, అతనికి ఉన్న 
సర్వమును వారు తీసుకొని వెళ్లారు. వారు వీటన్నింటినీ 
ఆకానుతోబాటు ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు. 
పేఅప్పుడు యెహోషువ, “నీవు మాకు ఇంత కష్టం 
ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు! కానీ 
ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడు!” అన్నాడు. 
అప్పుడు (ప్రజలు ఆకాను చచ్చేంతవరకు అతల 
రాళ్లతో కొట్టారు. అతని కుటుంబాన్నికూడ వారు 
చంపేసారు. అప్పుడు వాళ్లందర్నీ, అతనికి ఉన్నదా 
న్నంతటినీ ప్రజలు కాల్చివేసారు. వారు ఆకానును 
కాల్చేసిన తర్వాత, అతని శరీరం మీద చాల రాళ్లు 
కుప్పగా వేసారు. ఆ రాళ్లు నేటికీ అక్కడ ఉన్నాయి. 
(కనుక యెహోవా ఆకానును బాధించాడు.) అందుకే 
ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ 
తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు. 


హాయి నాశనమగుటు 
అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: 
“భయపడకు. జడియకు. నీ యుద్ద వీరులందరినీ 
హాయి మీదికి నడిపించు. హాయి రౌజును ఓడిం 
చేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, 
అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. 





ఆకోరు అనగా “కష్టాలు” లేక “సమస్యలు” అని అర్థం. 


240 


?నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, 
దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మా(త్రమే మీరు 
ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ 
ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు 
మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు 
వేయమని చెప్పు.” 

కనుక యెహోషువ తన సె సైన్యం అంతటినీ 
హాయివై పు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమం 
గల ముప్పయివేలమంది శూరులను యెహోషువ 
ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి 
పూట బయటకు పంపించాడు. *యెహే హోషువ వారికి 
ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా 
వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. 
దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. 
పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కని పెడ్తూ సిద్ధంగా 
ఉండండి. 5్‌శేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం 
మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యులు మాతో 
యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మెము ఇదివ 
రకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం. 
6ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుము 
తారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండీ 
పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము 
పారిపోతాము. "అప్పుడు మీరు దాగుకొన్న చోటు 
నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసు 
కోవాలి. మీ యెహోవా దేవుడు మీరు 7లిచేందుకు 
మీకు శక్తి ఇస్తాడు. 

“యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను 
గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞ 
ఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత 
మీరు దాన్ని కాల్చివేయాలి.” 

అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే 
చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల 
ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన 
ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే 
ఉండిపోయాడు. 

“0మరునాడు ఉదయాన్నే యెహోషువ పురుషు 
అందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, 
ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడి 
పించారు. 11 యెహోషువతో ఉన్న సై నికులందరూ 
హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు 
ఆగిపోయారు. పట్టుణానికి ఉత్తరాన సైన్యం బన 
చేసింది. సై న్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయ 
ఉంది. 

12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురు 
షులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, 
బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని 
యెహోషువ వారిని పంపించాడు. కనుక యహ. 





యుహోషువ $8:2-22 


షువ తన మనుష్యుల్ని యుద్దానికి సిద్ధం చేసాడు. 
పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన 
వాళ్ళు పడమటివై వు దాగుకొన్నారు. ఆ రాత్రి 
యౌ సాషువ లోయలోనికి దిగి వెళ్లాడు. 

“తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సై న్యాన్ని 
చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు 


న్‌ న్యంతో యుద్దం చేసేందుకు త్వరపడ్డారు. హాయి 
సు @ యి 


రాజు పట్టుణానికి తూర్పు దిశన బయటికి వెళ్ళాడు. 
కనుక పట్టుణం ఎనుకవై పు సైనికులు దాగి ఉన్న 
విషయం అతనికి తెలియదు. 

(యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు 
అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. 
యెహోషువ, అతని మనుష్యులు ఎడారివై పు తూర్పు 
దిశగా పారిపోవటం మొదలుబెట్టారు. "పట్టణంలో 
ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెపే హూషువను, అతని 
మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా 
పట్టణం వదలిపెస్టేసారు. హాయి, బేతేలు ప్రజలు 
అంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం 
బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు 
ఎవరూ అక్కడ ఉండి పోలేదు. 

(యెహోవా “నీ ఈమెను హాయి పట్టణం . 
ఎత్తి పట్టుకో. ఆ పట్టుణాన్ని నేను నీకు ఇస్తాను” 
యెపె హోషువతో చెప్పాడు. కనుక య హూషువ న 
ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు. 
'దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. 
వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు 
వచ్చి, పట్టణంవై పు త్వరగా బయల్లేరారు. వారు పట్టు 
ణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 
అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు 
మంటలు పెట్టడం మొదలుపెట్టారు. ?'హాయినుండి 
వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి 
పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి 
ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం 


క్షీణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తర 


మటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపో 
వటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి 
మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు 
పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపో 
21యు హాషువి అతేని మనుష్యులు 
అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసు 
కోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటం 
వారు చూసారు. అప్పటికే వారు పరుగిత్తటం మాని 
వేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల 
మీద పోరాటానికి పరుగెత్తారు. అప్పుడు దాగు కొని 
యున్న మనుష్యులు పోరాటంలో సహాయం చేసేం 
దుకు పట్టణంలోనుండి బయటకు వచ్చారు. హాయి 
మనుష్యులకు రెండువై పులా ఇశ్రాయేలు సైన్యం 


అ్హారది:: 


యెహోషువ 8:23-9:4 


ఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయే 
"లీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్క 
రినిగూడ బ్రతకనీయకుండా, శతువు ఒక్కడూ 
తప్పించుకోకుండా వారు పోరాడారు. %ోఅయితే హాయి 
రాజును (ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మను 
ష్యులు అతణ్ని యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు. 


యుద్దాన్ని గూర్చి ఆలోచించటం 

2 యుద్ద సమయంలో హాయి మనుష్యుల్ని ఇశ్రా 
యేలు సైన్యం పొలాల్లోనికి, ఎడారిలోనికి తరిమింది. 
కనుక హాయి మనుష్యులందరినీ ఇశ్రాయేలు సైన్యం 
చంపటం పూర్తి చేసింది. పొలాల్లో, ఎడారిలో ఉన్న 
మనుష్యులను చంపటం వారు పూర్తి చేసారు. అప్పుడు 
ఇశ్రాయేలు మనుష్యులంతా తిరిగి హాయి వెళ్లారు. 
అప్పుడు ఆ పట్టణంలో [ప్రాణంతో ఇంకా బతికి ఉన్న 
వాళ్లందరినీ వారు చంపేసారు. హాయి పట్టణ ప్రజ 
లంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది 
పురుషులు, స్త్రీలు ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు 
తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన 
ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకొన్నాడు. 
ఆ పట్టణంలోని ప్రజలు అందరూ నాశనం చేయ 
బడేంతవరకు యెహోషువ ఆపు చేయలేదు. 

2713 పట్టణ ప్రజలు కలిగియున్న వస్తువులను, 
జంతువులను ఇశ్రాయేలు ప్రజలు తమ కోసం దాచు 
కొన్నారు. య హూపువకు యె హూవా ఆజ్ఞ ఇచ్చిన 
ప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు. 

25 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చి 
వేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప 
అయింది. నేటికీ అది అలానే ఉంది. హాయి రాజును 
యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం 
వరకు అతళ్డి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. 
సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని 
చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మను 
ష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టుణద్వారం దగ్గర వారు 
అతని దేహాన్ని కింద పడవేసారు. తర్వాత వారు అతని 
దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప 
నేటికీ అక్కడ ఉంది. 


ఆశీర్వాదాలు మరియు శాపాలను చదవటం 


250 


ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం 
మీద వారు యేహోవాకు దహనబలి అర్పణలు అర్చిం 
చారు. సమాధాన బలులు కూడ వారు అర్చించారు. 

32ల్త స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహో 
షువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా 
చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు. 

3కా పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రా 
యేలు ప్రజలు అందరూ పవిత్ర పెట్ట చుట్టూ నిల 
బడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెస్టైను 
మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. 
యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ 
అక్కడ ఉన్నారు. సగం మంది (ప్రజలు ఏబాలు కొండ 
ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము 
కొండ ఎదుటను నిలబడ్డారు. యెహోవా సేవకుడు 
మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటి లానే ఉంది 
ఇప్పుడు కూడ. మోషే మొదటిసారి ఆశీర్వదించి 
నప్పుడు (ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు. 

“అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని 
మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను 
కూడ యెహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో రాయ 
బడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు. 
స కతల ప్రజలంతా అక్కడ నమావేశం 
అయ్యారు. స్త్రీ లు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య 
నివసించిన విదేశీయులు అందరూ అక్కడ ఉన్నారు. 
మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ 
చదివాడు. 


గిబియోనులు యెహోషువకు చేసిన యుక్తి 
9 యోర్డాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు 

అందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తీ, అమోరీ, 
కనానీ, పెరిజ్జీ, హీవ్వీ, యెబూసీ ప్రజల రాజులు వీరు. 
వారు కొండ దేశాల్లోనూ, మైదాన దేశాల్లోనూ నివ 
సించారు. మధ్యధరా సముద్ర తీరంలో కబానోను 
వరకూ కూడ వారు నివసించారు. ?ఈ రాజులంతా 
ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజ 
లతో యుద్దం చేయటానికి వారు పథకాలు వేసారు. 

యెరికో, హాయి పట్టణాలను యెహోషువ 
జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ 
(ప్రజలు విన్నారు. “కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను 





అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవు 
డైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు 
కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు. వ!బల్రి 
పీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు 
వ. ఇశ్రాయేలు ప్రజలకు తెలియ జేసాడు. కనుక 
షే ధర్మశాస్త్ర (గ్రంథంలో వివరించబడిన ప్రకారం 

వ 'హోాషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చక్కబడని 
రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ 


మోసం చయాలని నికయించారు. వారి పథకం ఇలా 
ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత రదాక్షారసం 
తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల 
మీద ఈ పాత దద్రాక్షారసపు తిత్తులనుో వారు వేసారు. 
వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు 





దాక్షారసపు తిత్తులు జంతువుల చర్మంతో చేసిన బుడ్డి. 
ఈ బుడ్డీలో ద్రాక్షారనమును నింపి వుంచుతారు. 


251 


కనబడాలని ఆ పాత తిత్తులను అలా జంతువుల మీద 
వేసారు. ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు 
తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. 
ఎండిపోయి విరిగిపోతున్న పాత రాష్ట కొంత వారు 
సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా 
దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు. 
6అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ 
బస గిల్లాలు దగ్గర ఉంది. 

ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము 
చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. 
మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరు 
తున్నాం” అని అతనితో చెప్పారు. 

"ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని 


యుహోషువ 9:5-24 


ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలు 
సుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. 
కనుక వాళ్లు ఆ రొక్టైను రుచి చూసారుకాని ఏమి 
చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు. 
కీవాళ్థతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహో 
షువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు 
అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు 
నాయకులు ఒప్పుకున్నారు. 

మూడు రోజుల తర్వాత, ఆ మనుష్యులు వారి 
గుడారాలకు చాల దగ్గర్గో నివసిస్తున్నవారేనని ఇశ్రా 
యేలు ప్రజలు తెలుసుకొన్నారు. “కనుక వాళ్లు నివసి 
స్తున్న చోటుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. మూడవ 
నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫీరా, 





మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు 
మాకు దగ్గర్గోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి 
వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో 
శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీ 
యుల వారితో చెప్పారు. 

ీహివ్వీ మనుష్యులు యెహోషువతో" “మేము నీ 
దాసులం” అన్నారు. 

అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్క 
డ్నుంచి వచ్చారు?” అని అడిగాడు. అప్పుడు ఆ 
మనుష్యులు ఇలా జవాబిచ్చారు, “మేము నీ దాసులము. 
మేము చాల దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా 
దేవుని మహాశక్తిని గూర్చి మేము విన్నందుచేత మేము 
వచ్చాము. ఆయన చేసిన కార్యాలను గూర్చి మేము 
విన్నాము. ఈజిప్టులో ఆయన చేసిన వాటన్నింటిని 
గూర్చి మేము విన్నాం. ''యోర్డాను నది తూర్పు 
దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు 
మేము 2 వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బాను 
రాజై న సీహోను, బాషాను రాజైన ఓగు. 

“కనుక మా నాయకులు, ప్రజలు మాతో 
ఏమన్నారంటే, "మీ ప్రయాణానికి కావలసినంత 
భోజనం మీతో తీసుకొని వెళ్తండి; వెళ్లి ఇశ్రాయేలు 
ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో 
శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి 
అన్నారు.” 

“మా రొబ్బ్జలు చూడండి. మేము ఇల్లు విడిచి 
నప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు 
ఇది ఎండిపోయి, పాసిపోవటం మీరు చూడగలరు. 
“మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు 
విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి 
ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ 
ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, 
చెప్పులు చూడండి. మా దూర ప్రయాణం వల్ల 
మేము ధరించినవన్నీ దాదాపు పాడై పోవటం మీరు 
చూస్తూనే ఉన్నారు.” 








బెయెరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు 
ప్రజలు వెళ్లారు. "కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణా 
లమీద యుద్ధం చేయాలని ప్రయత్నించలేదు. వారు 
ఆ ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. 
వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ఆ 
ప్రజలకు ప్రమాణం చేసారు. 

ఆ ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా 
నిందించారు. 

19 అయితే నాయకులు జవాబు చెప్పారు: “మెము 
మా వాగ్దానం చేసాము. ఇశ్రాయేలీయుల యెహోవా 
దేవుని ఎదుట మేము ప్రమాణం చేసాము. ఇప్పుడు 
మేము వాళ్లతో యుద్ధం చేయలేము. 20మనము ఇలా 
చేయాలి. మనం వాళ్లను బతకనివ్వాలి. మనము వాళ్లకు 
హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన 
ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కర 
మనమీద ఉంటుంది. *'అందుచేత వాళ్లను [బతక 
నిద్దాం. అయితే వాళ్లు మనకు బానిసలుగా ఉంటారు. 
వాళ్లు మనకోసం కబ్బలు కొట్టి, మన ప్రజలందరి 
కోసం నీరు మోస్తారు.” అందుచేత ఆ ప్రజలకు ఇచ్చిన 
వాగ్దానాన్ని ఆ నాయకులు ఉలంఘించలేదు. 

“గిచియోను ప్రజలను పీలిచాడు యో హోషువ. 
“మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం 
మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర 
దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు. *ోఇప్పుడు 
మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజ 
లంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం 
వాళ్లు కట్టలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు 
చెప్పాడు. 

*గబియోనీ ప్రజలు జవాబు చెప్పారు: “మీరు 
మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్దం 
చెప్పాము: ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు 
తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. 
ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యులందరినీ చంపి 
వేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే 





యిహోషువ 9:25-10:14 


మేము మీతో అబద్దం చెప్పాము. ఇప్పుడు మేము 
మీకు దాసులం. మీకు సరియెనదిగా అనిపించిన 
ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.” కనుక 
గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే 
యెహోషువ వారి (ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు 
(ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ. 
27యు హూపువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు 
ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల 
కోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని 
యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కజ్టలు 
నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే. 


సూర్యుడు కదలక నిలచిన రోజు 
1 0 అప్ప అదోనీసెదెకు యెరూషలేము రాజు. 
హూషపువ హాయిని ఓడించి, దానిని సర్వ 

నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, 
దాని రాజుకుకూడా యోహోషువ అలానే చేసాడని 
ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రా 
యేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ 
ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని 
కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు. 

2అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీ 
సెదెక్‌, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె 
గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టుణ 
మైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత 
పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా 
మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు. వయెరూష 
లేము రాజు అదోనీసెదెక్‌, హెబోను రాజైన 
హోహంతో మాట్లాడాడు. యార్మూత్‌ రాజైన పేరా 
ముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్‌ రాజై న 
దెబీరుతోకూడా అతడు మాట్లాడాడు. 4మీరు నోతో 
కూడా గిబియోను మీద డాడి చేసేందుకు వచ్చి 
సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు 
ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు 
కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బతి 
మిలాడాడు. 

5్‌అందుచేత ఈ అయిదుగురు అమోరీ రాజులూ 
వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు 
ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, 
యార్మూత్‌ రాజు, లాకీషు రాజు, ఎగ్గోను రాజు 
మరియు వారి సై న్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. 
ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద 
పోరాటం మొదలుపెట్టాయి. 

6గల్లాలులో తన పాళెములో ఉన్న యెహోషువ 
దగ్గరకు గిబియోను పట్టణంలోని ప్రజలు సందేశం 
పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని 
ఒంటురిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయం 


252 


చేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశం 
లోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకం 
చేసారు. మామీద వాళ్లు యుద్దం చేస్తున్నారు” ఇదీ 
ఆ సందేశం. 

"కనుక యెహోషువ తన సైన్యం అంతటితో 
గిల్లాలునుండి బయల్లెరాడు. యెహోషువ యొక్క 
మరిచి శూరులంతా అతనితో ఉన్నారు. యెహోవా, 
“ఆ సైన్యాల విషయమై భయపడకు. నీవు వాళ్లను 
జయించేటట్టు నేను “చేస్తాను. ఆ సై న్యాల్గ్లో “సిద్‌ 
నిన్ను ఉయువవాలడూ అని యెహోషువతో 
చెప్పాడు. 

“యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబి 
యోనుకు ప్రయాణం చేసారు. (యెపె హోషువ వస్తు 
న్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహె 
షువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం rae 

రా శాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి 
సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక 
ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడిం 
చారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని 
తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీ 
యుులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు 
ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు. EU 
యేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హారాన్‌ నుండి 
అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రు 
వును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి 
పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల 
మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రా 
యేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడ 
గండ్ర మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు. 

26 రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను 
ఓడించటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ 
రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట 
నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు: 








ea సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకా 
శంలో నిలిచి ఉండు, ఓ చంద్రుడా, అయ్యా 
లోను లోయలో నిలిచి ఉండు.” 


“కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రు 
వులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచి 
పోయాడు. ఇది యాషారు [గ్రంథంలో వ్రాయబడి 
ఉంది. అకాశం మధ్యలో నూర్యుడు న్తంభించి 
పోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు. *ఆ రోజుకు 
ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ 
ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి 
మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీ 
యుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు! 


253 


ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని 
సైన్యం తిరిగి గిల్లాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు. 
"యుద్ధ సమయంలో ఆ అయిదుగురు రాజులూ 
పారిపోయారు. మక్కెదా సమీపంలో ఒక గుహలో 
వారు దాగుకొన్నారు. అయితే ఆ అయిదుగురు 
రాజులు ఆ గుహలో దాగుకోవటం ఎవరో కను 
క్కొన్నారు. యెహోషువకు ఈ విషయం తెలిసింది. 
18 య్రైహోషువ చెప్పాడు, “ఆ గుహ ద్వారాన్ని పెద్ద 
బండలతో మూసివేయండి. ఆ గుహకు కాపలాగా 
కొందరు మనుష్యుల్ని అక్కడ ఉంచండి. “కానీ మీరు 
అక్కడ ఉండొద్దు. శత్రువును తరుముతూనే ఉండండి. 
వెనుకనుండి వారిమీద మీ దాడి కొనసాగించండి. శత్రు 
వుల్ని తిరిగి వారి పట్టణాలకు క్షేమంగా వెళ్లనీయకండి. 
మీ యెహోవా దేవుడు వారిమీద మీకు విజయం 
ఇచ్చాడు.” 

2౦కనుక యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలూ శత్రు 
వులను చంపేసారు. అయితే శత్రువులు కొందరు 
తప్పించుకొని, వారి పట్టుణాలకు వెళ్లి దాగుకోగలిగారు. 
వీళ్లు చంపబడలేదు. *1పోరాటం అయిపోయిన తర్వాత 
యెహోషువ మనుష్యులు మక్కెదా దగ్గర అతని 
దగ్గరకు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతి 
రేకంగా ఒక్కమాట పలికే ధైర్యంగలవాళ్లు ఆ దేశంలో 
ఒక్కరూ లేకపోయారు. 

22యెహోషువ చెప్పాడు, “గుహను మూసిన బండ 
లను తీసివేసి, ఆ అయిదుగురు రాజులనూ నా దగ్గరకు 
తీసుకొని రండి” అని. కనుక యెహోషువ మను 
ష్యులు ఆ అయిదుగురు రాజులనూ గుహలోనుండి 
బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు 
రాజులూ యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, 
యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్గోను రాజు. చేకనుక 
ఆ ఐదుగురు రాజాలనూ వారు యా హూషువ దగ్గరకు 
తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యు 
అందరినీ ఆ చోటుకి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ 
రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన 
సై న్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత 
యె హూషువ సై న్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు 
ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు. 

అప్పుడు యెహోషువ: “బలంగా, ధైర్యంగా 
ఉండండి. భవిష్యత్తులో మీరు యుద్దం చేసే శత్రువు 
లందరికీ యెహోవా ఏమి చేస్తాడో నేను మీకు 
చూపిస్తాను” అన్నాడు తన మనుష్యులతో. 

25ఆప్పుడు యెహోషువ ఆ అయిదుగురు రాజు 
లనూ చంపేసాడు. అతడు వారి శరీరాలను ఐదు చెట్లకు 
వేలాడదీసాడు. యెహోషువ వాళ్లను అలానే సాయం 
త్రంవరకు చెట్లకు వేలాడనిచా డు. స 
మప్పుడు ఆ శవాలను చెట్టునుండి దించమని యెహె 
షువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు న 


యిహోషువ 10:15-37 


ఆ శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న 
గుహలోనే పడవేసారు. ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండ 
లతో వారు మూసివేసారు. నేటికీ ఆ శవాలు ఆ గుహ 
లోనే ఉన్నాయి. 

%ఆ రోజు యెహోషువ మక్కెదాను జయిం 
చాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహో 
షువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో 
విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టు 
మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు. 


దక్షిణ ప్రాంతాలను ఓడించటం 
అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు 
అందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు 
లిబ్బా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు. **ఆ పట్టణాన్ని, 
దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా 
యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ 
ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులవ్వరూ 
ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో 
రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు. 

31 అప్పుడు. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు 
అందరూ లిబ్బా విడిచి, లాకీషుకు ప్రయాణమ 
య్యారు. యెహోషువ, అతని సైన్యం లిబ్బా దగ్గర్గోనే 
ఉండి, ఆ పట్టణం మీద దాడి చేసారు. 22 కాయేలు 
ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా 
చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడిం 
చారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు 
చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే. *ఇదే 
సమయంలో గెజెరు రాజైన హోరాము, లాకీషుకు 
సహాయం చేసేందుకు వచ్చాడు. కానీ అతళి, అతని 
సైన్యాన్ని కూడ యెహోషువ ఓడించాడు. అక్కడ 
మనుష్యులు ఎవరూ బతికి బయటపడలేదు. 

అప్పుడు యెహోషువ, అతని ప్రజలు అందరూ 
లాకీషునుండి ఎగ్గోనుకు ప్రయాణ మయ్యారు. వారు 
ఎగ్గోను చుట్టు పక్కల బసచేసి దానిమీద దాడిచేసారు. 
35 ఆ రోజు వారు ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ పట్ట 
ణంలో ప్రజలందరినీ చంపేసారు. వారు లాకీషుకు 
చేసిందికూడ ఇదే. 

అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు 
అందరూ ఎగ్గోను నుండి 'హెబోనుకు ప్రయాణ 
మయ్యారు. అప్పుడు వారు హెబోను మీద దాడి 
చేసారు. 

ఆ పట్టణాన్ని, హెబ్రోను చుట్టుపట్ల ఉన్న చిన్న 
చిన్న ఊళ్లను వారు పట్టుకొన్నారు. ఆ పట్టణంలో 
ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. అక్కడ 
ఏ ఒక్కరినీ వారు బ్రతకనియ్యలేదు. వారు ఎగ్గోనుకు 
చేసింది కూడ ఇదే. వారు ఆ పట్టణాన్ని నాశనంచేసి, 
అందులోని ప్రజలందరినీ చంపివేసారు. 


29 


యెహోషువ 10:38-11:15 


శోఅప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు 
అందరూ తిరిగి దెబీరుకు వెళ్లి, ఆ పట్టణం మీద దాడి 
చేసారు. వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు 
నమీవంలోవున్న చిన్నచిన్న వట్టుణాలన్నింటినీ 
స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ 
వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. 
హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని 
రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్బాకు, దాని 
రాజుకు కూడ వారు ఇలానే చేసారు. 

“కనుక నెగెవు, కొండ (ప్రాంతపు పట్టణాల 
రాజులందరినీ, పడమటి కొండ చరియలనూ, తూర్పు 
కొండ చరియలనూ, యెహోషువ ఓడించేసాడు. ఆ 
ప్రజలందరినీ చంపివేయుమని ఇశ్రాయేలీయుల దేవు 
డైన యెహోవా యె హోషువతో చెప్పాడు. అందు 
చేత ఆ స్థలాల్లో ఎవ్వరినీ యహూషువ ప్రాణాలతో 
విడిచిపెట్టలేదు. “కాదేషు బర్నేయనుండి గాజా వరకు 
గల పట్టణాలన్నింటినీ యెహోషువ స్వా దీనం చేసు 
కొన్నాడు. గోషేను (ఈజిస్టు) దేశం స గిబియోను 
వరకుగల పట్టుణాలన్నింటిని అతడు స్వాధీనం చేసు 
కొన్నాడు. 426 ప్రయాణంలో ఆ పట్టణాలన్నింటినీ, 
వాటి రాజులందరినీ యెహోషువ పట్టుకొన్నాడు. ఇశ్రా 
యేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల 
పక్షంగా యుద్ధం చేసినందువల్ల యెహోషువ ఇలా 
చేయగలిగాడు “అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు 
ప్రజలు అందరు గిల్లాలు లోని వారి గుడారాలకు తిరిగి 


వెళ్లారు. 
1 1: ఈ సంగతులు అన్నింటిని గూర్చి 
హాసోరు రాజు యాబిను విన్నాడు. అందుచేత 
అతడు అనేకమంది రాజుల సైన్యాలను సమకూర్చాలని 
నిర్ణయించాడు. మదోను రాజైన యోబాబు, ష్మిమోను 
రాజు, అక్షపు రాజు, *ఉత్తరాన కొండదేశం, ఎడారి 
రాజులు ఇద్దరికి యాబిను సందేశం పంపించాడు. 
కిన్నెరెత్‌, నౌగెవ్‌, పడమటి దిగువ కొండల రాజులకు 
యాబిను సందేశం పంపించాడు. పడమట నఫోత్‌దార్‌ 
రాజుకుగూడ యాబిను నందేశం పంపించాడు. 
ఎయాబిను ఆ సందేశాన్ని తూర్పు, పడమరలలో ఉన్న 
కనానీ ప్రజల రాజులకు పంపించాడు. కొండ |ప్రదేశాల్ల్‌' 
నివసిస్తున్న అమోరీ ప్రజలకు, హిత్తీ ప్రజలకు, పెరిజ్డీ 
ప్రజలకు, యెబూసీ ప్రజలకు పంపించాడు. మిస్సా 
ప్రాంతంలో హెర్మోను కొండ దిగువలో నివసిస్తున్న 
హివ్వీ ప్రజలకుగూడ అతడు ఆ సందేశం పంపించాడు. 
“కనుక ఈ రాజులందరి సైన్యాలు కూడి వచ్చాయి. 
అక్కడ ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎన్నో 
రథాలు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అది అతి విస్తార 
మైన సైన్యం. సముద్ర తీరంలో ఇసుక రేణువులు 





ఉత్తర ప్రాంతాలను వశపర్చుకొనటం 


254 


ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నట్టున్నారు. ర్‌ 
రాజులంతా మెరోము అనే చిన్న నది దగ్గర సమావేశ 
మయ్యారు. వారు తమ సైన్యాలను ఒకేచోట 
చేర్చారు. ఇశ్రాయేలీయుల మీద పోరాడేందుకు వారు 
ఏర్పాట్లు చేసారు. 

అపుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి 
భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని 
ఓడించేటట్ట నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు 
చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను 
నరికివేసి, వారి రథాలను తగులబెళ్టేస్తారు” అని 
యెహోషువతో చెప్పాడు. 

"యెహోషువ, అతని సర్వసై న్యం శత్రువును 
ఆశ్చర్యచకితులుగా చేసారు. మెరోము నది వద్ద వారు 
శత్రువుమీద దాడి చేసారు. ఇశ్రాయేలీయులు వారిని 
ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఇశ్రాయేలీయులు 
వారిని ఓడించి, మహా సీదోను, మిస్రెపోత్మాయిము, 
తూర్పున మిస్పాలోయ వరకు వారిని తరిమివేసారు. 
శతువులలో ఒక్కరుకూడ బతకకుండా చచ్చేవరకు 
ఇశ్రాయేలు సైన్యం పోరాడింది. యెహోషువ ఏమి 
చేయాలని యెహోవ చెప్పాడో అతడు అలాగే 
చేసాడూయెహోషువ వారి గుర్రాల కుడికాళ్ల నరాలను 
తెగగొట్టి, వారి రథాలను కాల్చివేసాడు. 

10అప్పుడు యెహోషువ వెనుకకు వెళ్లి హసోరు 
ణాన్ని పట్టుకొన్నాడు. హసోరు రాజును యెహో 
చంపివేసాడు. (ఇశ్రాయేలీయుల మీద యుద్దం 

సిన రాజ్యాలన్నింటికీ హసోరు నాయకుడు) 1"ఆ 
ట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు సైన్యం చంపే 
ది. వారు ఆ ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేసారు. 
(ప్రాణంతో ఏదీ విడువబడలేదు. అప్పుడు వారు ఆ 
పట్టుణాన్ని కాల్చివేసారు. 

'2ఈ పట్టణాలన్నింటినీ యెహోషువ పట్టు 
కొన్నాడు. వాటి రాజులందరినీ అతడు చంపివేసాడు. 
ఆ పట్టణాల్లో ఉన్న సమస్తానీ వ పూర్తిగా యెహోషువ 
నాశనం చేసాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞా 
పించినష్టే అతడు ఇలా చేసాడు. [కానీ వారి కొండల 
మీద కట్టబడిన పట్టణాలలోని ఒక్కటికూడ ఇశ్రాయేలు 
సైన్యం కాల్చివేయలేదు. వారు కాల్చివేసిన కొండ 
మీది పట్టణం హజోరు మాత్రమే. ఇది యెహోషువ 
కాల్చిన పట్టణం. ఈ పట్టణాల్లో దొరికిన వాట 
న్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు వారికోసమే ఉంచు 
కొన్నారు. ఆ పట్టణంలోని జంతువులన్నింటినీ వారే 
ఉంచుకొన్నారు. కానీ అక్కడ ప్రజలను అందరినీ చంపి 
వేసారు. మనుష్యులు ఎవరినీ వారు బ్రతకనివ్వలేదు. 
1ఏఇ్లలా చేయుమని చాలకాలం క్రితమే యెహోవా 
మోషేకు ఆజ్ఞాపించాడు. ఇలా చేయుమని మోషే 
యె హోషువక ఆజ్ఞాపించియున్నాడు. కనుక 
యెహోషువ దేవునికి విధయుడయ్యాడు. యెహోవ 





బూ ల Ey ని 
EE 





255 


మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యెహోషువ 
జరిగించాడు. 

"కనుక ఈ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ 
యెహోషువ ఓడించాడు. కొండదేశం, నగవు 
ప్రాంతం, గోషెను ప్రాంతం అంతాను, పడమటి 
కొండల దిగువ (ప్రాంతం, అరాబా (ప్రాంతం, ఇశ్రాయేలు 
పర్వతాలు, వాటి దగ్గర్గో ఉన్న కొండలు అన్నింటిమీదా 
అతడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. శేయీరు దగ్గర 
హాలాకు కొండ నుండి హెర్మోను కొండ దిగువన 
లెబానోను లోయలో బయల్లాదు వరకు ఉన్న దేశం 
అంతా యెహోషువ స్వాధీనంలో ఉంది. ఆ దేశంలోని 
రాజులందరినీ యెహోషువ పట్టుకొని చంపివేసాడు. 
గోియుహోషువ ఆ రాజులతో చాల సంవత్సరాలు 
యుద్ధం చేసాడు. ఆ దేశం మొత్తంలో ఒక్క పట్టణం 


యుహోషువ 11:16-12:13 


వారిదే. ఈ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ఇశ్రా 
యేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది: 

*హెష్పోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల 
రాజు సీహోను, అర్నోను లోయవద్ద అరోయేరు 
నుండి యబ్బోకు నదివరకుగల దేశం అంతా అతడు 
పాఠించాడు. ఆ లోయ మధ్యనుండి అతడి దేశం 
మొదలవుతుంది. అమ్మోనీ ప్రజలకు, వారికి ఇది 
సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలిం 
చాడు. అరాబా తూర్పు (ప్రాంతంలో కిన్నెరెతు సము 
(ద్రంనుండి అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) వరకు 
అతడు పాలించాడు. బెత్‌ ఎషిమోతు నుండి దక్షిణాన 
పిస్తా కొండల వరకు అతడు పాలించాడు. 

“బాషాను రాజు ఓగు రెఫాయిము సంతతివాడు. 
అష్టారోతు, ఎదేయిలో ఓగు దేశాన్ని పాలించాడు. 





మాత్రమే ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక ౪ చేసు 
కొంది. గిబియోనులో నివసిస్తున్న హివ్వీ ప్రజలే వారు. 
మిగతా పట్టణాలన్నీ యుద్దంలో ఓడించబడ్డాయి. 206 
(ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే 
యెహోవా కోరాడు. అప్పుడే వోరు ఇశ్రాయేలీయుల 
మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని 
నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమి 
చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన 
వారిని నాశనం చేయబడనిచ్చాడు. 

21 హైబ్రోను, దెబీరు, అనాబు, యూదా (ప్రాంతా 
లోను, కొండదేశంలోను అనాకీ ప్రజలు. నివ 
సించారు. ఈ అనాకీ ప్రజలతో యెహోషువ యుద్ధం 
చేసాడు. ఆ ప్రజలందరినీ, వారి పట్టణాలను యెహో 
షువ పూర్తిగా నాశనం చేసాడు. ఇశ్రాయేలు దేశంలో 
అనాకీ ప్రజలు ఎవ్వరూ (ప్రాణంతో మిగుల లేదు. 
మిగిలిన అనాకీ (ప్రజలు గాజా, గాతు, అష్టోదులలో 
నివసించారు. *ోఇ(శ్రాయేలు దేశం అంతటినీ యెహో 
షువ స్వాధీనం చేసుకొన్నాడు. చాలా కాలం [క్రిందట 
యెహోవ మోషేకు చెప్పింది ఇదే. యెహోవా 
వాగ్దానం చేసినందువల్ల ఆయన ఆ దేశాన్ని ఇశ్రాయేలీ 
యులకు ఇచ్చాడు. యెహోషువ ఆ దేశాన్ని ఇశ్రా 
యేలు వంశాలకు పంచిపెట్టాడు. అప్పుడు యుద్ధం 
ముగిసింది. చివరికి దేశంలో శాంతి నలకొంది. 





ఇశ్రాయేలీయులచే ఓడింపబడిన రాజులు 
1౧ వు నదికి తూర్పున ఉన్న దేశాన్ని 

ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. 
అర్నోను లోయనుండి హెర్మోను కొండవరకు, అరా 
బాకు తూర్పు (ప్రాంతాన గల భూమి అంతా ఇప్పుడు 





అనాకీ ప్రజలు అనాకీయుని వంశీయులు. వారు భారీకా 
యులు, పొడుగాటి వారు. మరియు వారు గప్ప యోధు 
లుగా ప్రసిద్ధి చెందినవారు. సంఖ్యా.13: 33 చూడండి. 


5 హెర్మోను కొండ, సలకా, బాషాను ప్రాంతం అంతా 
ఓగు పాలించాడు. గెషూరు, మాక ప్రజలు నివసించిన 
చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభా 
గాన్ని కూడ ఓగు పాలించాడు. హెష్బోను రాజు 
సీహోను భూమికి ఈ భూమి సరసాలు, 

యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు 
ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని 
రూబేను వంశం, గాదు వంశం మనష్షే వంశంలో సగం 
భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి 
స్వంతంగా ఇచ్చేసాడు మోషే. 

"యోర్టాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని 
రాజులందరినీ కూడ ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. 
ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడీపించాడు. 
ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి, పన్నెండు 
వంశాల వారికి దీనిని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని 
దేవునిచే వాగ్దానం చేయబడీన దేశం లెబానోను 
లోయలోని బయెల్‌గాదుకు శేయీరు దగ్గర హాలాకు 
కొండకు మధ్య ఉంది ఈ భూమి. కొండ దేశం, 


పశ్చిమాన పడమటి కొండ దిగువ, అరాబా, పర్వతాలు, 


ఎడారి, నగవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, అమోరీ 
(ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, 
యెబూసీ (ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు 
(ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది: 


9 యెరికో రాజు 
బేతేలు దగ్గర నున్న హాయి రాజు. 
10 యెరూషలేము రాజు. 
హెబ్రోను రాజు. 
11 యార్ముతు రాజు. 
లాకీషు రాజు. 
12 ఎగ్గోను రాజు. 
గజెరు రాజు. 
3 దెభీరు రాజు. 
గదెరు రాజు. 


Ft il tl, ILE ps " చన 


యిహోషువ 12:14-13:19 


* హోర్మా రాజు. 


అరాదు రాజు. 
లిబా ్న రాజు. 
అదుల్లాం రాజు. 
6 మక్కైద రాజు. 
బేతేలు రాజు. 
తపువ రాజు. 
'హెపెరు రాజు. 
అఫెకు రాజు. 
లాషారోను రాజు. 
9 మదోను రాజు. 
హీజోరు రాజు. 
20 షిమోన్‌ మెరోన్‌. 
అక్షపు రాజు. 
తానాకు రాజు. 
మెగిద్దో రాజు. 
కెదెషు రాజు. 
కర్మెలులోని యొకెనం రాజు. 
23 దోరు పర్వతంలో దోరు రాజు. 
గిల్లాలులోని గోయిం రాజు. 
తిర్ఫా రాజు. 
మొత్తం రాజులు (ముఫ్పై ఒకటి) 3 





21 


22 


24 


ఇంకా స్వాధీన పరచుకొనని భూమి 
1 యుహోషువ చాల ముసలివాడ వుడు 
యెహోవా అతనితో చెప్పాడు: యా 

షువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ స్‌ు 
స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. 
ఫిలిష్తీయుల దేశాన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా 
స్వాధీనం చేసుకోలేదు. *ఈజిస్ట్ర దగ్గర షీహోరు నది* 
నుండి ఉత్తరాన ఎక్రోను నరిహద్దు వరకు గల 
ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది 
కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్టోదు, అష్కెలోను, 
గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిప్పీ నాయకులను ఇంకా 
నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను, “కనాను 
దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి. 
గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. 
హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున 
లిబోహ- మాత్‌ వరకు గల లెబానోను [ప్రాంతం కూడ 
ఉంది. 

ోలబానోనునుండి మి[శేఫోత్మాయిము వరకూ గల 
కొండ దేశంలో సీదోను (ప్రజలు నివసిస్తున్నారు. 
అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ 





మీహోరు నది బహుశా నైల్‌ నది తూర్పు ప్రాంత 
విభాగాలలో ఒకటి కావచ్చు. 


256 


నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు 
నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక 
జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి. 
"ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్టే సగం వంశం 
వారికి ఈ భూమిని విభజించు.” 


భూమిని పంచటం 

కిమనష్టే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే 
నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు 
వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. 
యోర్డాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే 
వారికి భూమిని ఇచ్చాడు. యోర్డాను నది తూర్పున 
మోషే వారికి ఇచ్చిన భూమి ఇదేః దీబోను వరకు 
గల మేదెబా మైదాన (ప్రాంతం అంతా ఇందులో ఉంది. 
అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి 
మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం 
వరకు ఆ భూమి విస్తరించి ఉంది. 19అమోరీ ప్రజల 
రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో 
ఉన్నాయి. రాజు హెష్పోను పట్టణంలో ఉండి పాఠిం 
చాడు. అమోరీ ప్రజలు నివసించిన (ప్రాంతం వరకు 
ఈ దేశం విస్తరించింది. !1గిలాదు పట్టణం కూడ ఆ 
దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన 
ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం 
అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో 
ఉంది. 12ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. 
ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు 
అష్టారోతు, ఎదేయీలో పాలించాడు. ఓగు రెఫా 
యిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే 
ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసు 
కున్నాడు. గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు 
ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ 
ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు. 

“లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని 
కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల 
యెహోవా దేవునికి దహన బలులుగా అర్చించబడిన 
జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. 
అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది. 

“రూబేను వంశంలో (ప్రతి వంశంవారికీ మోషే 
కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది: 
అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా 
పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న 
పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది. 
17 హెష్బోను “వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని 
పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. "ఆ పట్టుణాలు 
దీబోను, బామోత్‌ బయలు, బేతబయల్మెయోను, 
కోయహజ్‌, కెదెమోతు, మేఫాతు, “ీకిర్యతాయిము, 
సిబ్మా లోయలోని కొండమీది యెరెత్‌ షహిరు, 


257 





2బెత్సయోరు, పిస్లాకొండలు, బెత్‌ యెషిమోత్‌. 
21కనుక మైదానంలోని' అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల 
రాజు సీహోను పాలించిన "ప్రాంతం అంతా ఈ 

భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర 
పాలించాడు. అయితే అతల, మిద్యాను ప్రజానాయకు 
లను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రకము, 
సూర్‌, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహో 
నుతో చేయి కలిపి పోరాడారు ఈ నాయకులంతా 
ఆ దేశంలోనే నివసించారు. 22బెయోరువాడైన బిలా 
మును ఇశ్రాయేలు జలు చంపారు. (బిలాము భవి 
ష్యత్తును గూర్చి చెపే ప్పేందుకు మంత్రాలు వేసేవాడు) 
ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపే 
సారు. చేరూబేనుకు ఇచ్చిన భూమికి యోర్డాను నదీ 
తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన 
భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చ 
బడ్డాయి. చోగాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి 
ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు. 

బోయాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ, 
రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ 
ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. 
ఏరహైమ్ష్బైను నుండి రామత్‌ మిస్పా, బెటోనీము వరకూ 
గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి 
దెబీరువరకు గల (ప్రాంతం అంతా ఈ భూమిలో 
ఉంది. *”బేతారాము, బెత్‌నీమా, సుక్కోతు, సఫోను 
లోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు 
సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో 
ఉంది. ఇది యోర్డాను నదికి తూర్పున ఉన్న భూమి. 
కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి 
ఉంది. ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే 
ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ 
ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కో వంశానికి ఆ భూమిని 
మోషే ఇచ్చాడు. 

బీమనష్టే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన 
భూమి ఇదే. మనష్టై వంశంలోని సగం వంశాలు ఈ 
భూమిని తీసుకునాం యి. 

ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. 
బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం 
అంతా, బాషానులోని యాయిీరు పట్టణాలన్నీ ఆ 
భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు) 
31గిలాదులో సగం, అష్టారోతు, ఎదేయి కూడ ఆ 
భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి 
ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా 
మన్నే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వ 
బడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఈ 
భూమి దొరికింది. 

32వూయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ 
భూమి అంతటినీ మోషే షి ఇచ్చాడు. ఇది యెరికోకు 


యిహోషువ 13:20-14:9 


తూర్పున యోర్డాను నది అవతల ఉంది. “అయితే 
లేవీ వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. 
ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే 
లేవీ వంశం వారి పరంగా ఉంటానని వాగ్దానం చేసాడు. 
1 4. యాజకుడై న ఎలీయాజరు, నూను కుమారు 

డైన యెహోషువ, ఇశ్రాయేలు వంశాలు 
అన్నింటి నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి 
అనే విషయం నిర్ణయం చేసారు. *ప్రజలు ఏ విధంగా 
వారి భూమిని నిర్ణయించు కోవాల్సిందీ చాలకాలం 
క్రితమే మోషేకు యౌ హోవా ఆజ్ఞాపించాడు. తొమ్మిది 
న్నర వంశాల వారు ఎవరికి 9 భూమి అనే విషయం 
నిర్ణయించేందుకు చీట్లు వేసారు. *రెండున్నర వంశాల 
వారికి యోర్డాను నదికి తూర్పున వారి భూమి వారికి 
మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగతా (ప్రజల్దా 
లేవీ వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేదు. 
“(పన్నెండు వంశాలకు వారి స్వంత భూమి ఇవ్వ 
బడింది) యోసేపు కుమారులు మనష్షే ఎఫ్రాయిము 
రెండు వంశాలుగా విభజించబడ్డారు. (మరియు ఒక్కో 
వంశానికి కొంత భూమి దొరికింది కానీ లేవీ వంశపు 
(ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసిం 
చేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. 
(ఈ పట్టణాలు (ప్రతి వంశంవారి భూమిలోనూ 
ఉన్నాయి.) వారి జంతువులకోసం వారికి పొలాలు 
కూడ ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలు వంశాలకు భూమిని 
ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రా 
యేలు ప్రజలు యెహోవా ఆజ్ఞాపించి నళ భూమిని 
పంచుకొన్నారు. 








కాలేబుకు భూమి ఇవ్వబడటం 

ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు 
గిల్లాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీ 
వాడై న యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. 
కాలేబు యహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నే 
యలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. 
యెహోవా తన సేవకుడు” మోషేతో మాట్లాడుతూ 
నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు. "మనం వెళ్లబోతున్న 
దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే 
నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్స 
రాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన 
నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను. అయితే 
నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయా 
లను వారితో చేప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని 
యహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా 
నమ్మాను. *కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం 





తన సేవకుడు 
అని అరం. 
థ@ 


అక్షరార్థముగా “దేవుని మనుష్యుడు” 


యెహోషువ 14:10-15:16 


చేసాడు: “నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. 
శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. 
నా దేవుడైన యెవె హోవాను' నీవు నిజంగా విశ్వసించావు 
గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.” 

'రఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, 
అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతి 
కించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అర 
ణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా 
వయస్సు 85 సంవత్సరాలు. '!మోషే నన్ను బయటకు 
పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో 
ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరా 
డేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. 12కన్సుక 
చాలకాలం [క్రిందట యెహె హైోవా నాకు వాగ్దానం చేసిన 
ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇయ్యి. బలాఢ్యు 
లైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో 
నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, 
మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ 
యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పి 
నట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.” 

“యెఫున్నె కుమారుడై న కాలేబును యెహో 
షువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను 
పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు. ప్పటికీ ఆ 
"హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు 
కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా 
దేవుణ్ణి అతడు నమ్ముకొని విధేయుడై నందువల్ల ఇప్ప 
టికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది. గతంలో 
ఆ పట్టణం కిర్యత్‌ అర్బ అని పిలువబడింది. అనాకీ 
(ప్రజల్లోకెల్తా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ 
పట్టణానికి పెట్టబడింది. 

ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది. 





యూదా వంగీయులకు భూమి 

1 ఏ యూదాకు ఇవ్వబడిన భూమి ఒక్కో కుటుం 
బాలకు పంచబడింది. ఆ భూమి ఎదోము 
సరిహద్దు వరకు, దక్షిణాన తేమాను చివర సీను అరణ్యం 
వరకు ఉంది. యూదా భూమికి దక్షిణ సరిహద్దు, 
మృత సముద్రం దక్షిణ కొనలో మొదలవుతుంది. 
దాని సరిహద్దు దక్షిణాన తేలు కనుమ వరకు పోయి 
సీనువరకు కొనసాగింది. దక్షిణాన కాదేషు బర్నేయ 
వరకు సరిహద్దు విస్తరించింది. హె(స్రోను దాటి అద్దారు 
వరకు సరిహద్దు విస్తరించింది. అద్దారునుండి సరిహద్దు 
మలుపు తిరిగి కర్క వరకు విస్తరించింది. *అస్మోను, 
ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు 
విస్తరించింది. ఆ భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు. 
ఉప్పు సముద్రం నుండి, యోర్డాను నది సము 
ద్రంలో పడే (ప్రాంతం వరకు తూర్పు సరిహద్దు. 
యోర్డాను నది ఉప్పు సముద్రంలో పడే. ప్రాంతంలో 


258 


ఉత్తర సరిహద్దు మొదలవుతుంది. ఉత్తర సరిహద్దు 
బేత్‌హెగ్దా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్‌ అరాబావరకు 
కొనసాగింది. ఆ సరిహద్దు బోహను బండవరకు వ్యాపిం 
చింది. (రూబేను కుమారుడు బోహను) "ఆ తర్వాత 
ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు 
కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి 
గిల్లాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల 
మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్లాలు. అది 
ఏటికి దక్షిణాన ఉంది. ఎన్‌షెమెషు నీత్త వరకు సరిహద్దు 
వ్యాపించింది. ఎన్‌లొగెలు దగ్గర సరిహద్దు నిలిచి 
పోయింది. తర్వాత యెబూసు పట్టణానికి దక్షిణాన 
ఉన్న బెన్‌హీన్నోము లోయగుండా ఆ సరిహద్దు కొన 
సాగింది. (ఆ యొబూసు పట్టుణం పేరు యెరూషలేము) 
అక్కడ సరిహద్దు కొండ శిఖరం మీదుగా హీన్నోము 
లోయకు పశ్చిమంగా వెళ్లింది. ఇది రెఫాయిము 
లోయకు ఉత్తరపు అంచున ఉంది. అక్కడ నుండి 
ఆ సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. 
తర్వాత ఆ సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల 
పట్టణాలకు పోయింది. ఆ స్థలంలో ఆ సరిహద్దు 
మళ్లుకొని బాలాకు పోయింది. హలా కిర్యత్‌. యారీం 
అనికూడ పిలువబడింది) '9బాలావద్ద సరిహద్దు పశ్చి 
మంగా మళ్లుకొని శేయీరు కొండ దేశానికి పోయింది. 
ఆ సరిహద్దు యారీం కొండకు (కెసలోము అని కూడ 
పిలువబడింది) ఉత్తర దిశగా కొనసాగి బెత్‌షమెషు 
వరకు కొనసాగింది. అక్కడ్నుండి ఆ సరిహద్దు తిమ్నా 
దాటిపోయింది. !!అప్పుడు ఆ సరిహద్దు ఎక్రోనుకు 
ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. ఆ చోటనుండి ఆ 
సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటి 
పోయింది. ఆ సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి 
మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. యూదా 
దేశానికి పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. కనుక 
యూదా దేశం ఈ నాలుగు సరిహద్దుల లోపల ఉంది. 
యూదా కుటుంబాలు ఈ దేశంలో నివసించాయి. 
“యెఫున్నె కుమారుడై న కాలేబుకు యూదా 
దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను 
యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన 
భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను 
అనికూడ పిలువబడిన కిర్యత్‌ అర్బ పట్టణాన్ని 
యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ) 
14 హెబోనులో నివానం ఉన్న అనాకీ వంశాలు 
మూడింటిని కాలేబు వళ్లగొట్టేసాడు. అవి శాషాయి, 
అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుం 
బంవారు. తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల 
మీద కాలేబు యుద్దం చేసాడు. (గతంలో దెబీరును 
కిర్యత్‌ సెఫెర్‌ అనికూడ పిలిచేవాళ్లు) 'ఫోకిర్యత్‌ సెఫెర్‌ 
మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో 
అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి 


259 


నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను" అన్నాడు 
కాలేబు. 

17 కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు 
ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు 
తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు. 
సోతన తండ్రీ కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని 
ఒత్నియేలు అక్సాను* కోరాడు. (అక్సా తన తండ్రి 
దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి 
దిగగానే “నీకేం కావాల” అని కాలేబు ఆమెను అడిగాడు. 
నాకు ఒక ఆశీర్వాదం కావాలి.” (నీరుగల భూమి 
నాకు కావాలి) నీవు నాకు నెగవులో* ఇచ్చిన భూమి 
ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు 
ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను 
పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు 
ఇచ్చాడు. 

యూదా వంశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి 
దొరికింది. ఒక్కో కుటుంబానికి ఆ భూమిలో భాగం 
దొరికింది. *!నొగెవు దక్షిణాన గల పట్టణాలన్నీ యూదా 
వంశానికి వచ్చాయి. ఈ పట్టణాలు ఎదోము సరిహద్దు 
సమీపంగా ఉన్నాయి. ఆ పట్టణాల జాబితా ఇది; 
కద్దీలు, ఎదెరు, యగురు, *కీనా, దిమోనా, అదాదాః 
%ోఆదెష్తు హసోరు, ఇత్నాను జీపు, తెలం, బెయలోత్‌ 
2హస్రార్‌ హదత్తా, కెరియోతు, హెస్రాను (హసోరు 
అని కూడ పిలువబడుతుంది) ?అమాము, షెమ, 
మొలాదా *”హసర్‌గద్దా, హెష్మాను, బెత్‌పలెతు, చోహసర్‌ 
షువలు, బెయెర్‌షబ, బిజ్యోత్యా చోబాలా, ఇయం, 
ఎజెము, *ఎల్తోలద్‌, కెసిల్‌, హోర్మ, *సిక్షగు, 
మద్మన్నా, సన్సన్నా పెలెబయొతు, పిల్లి అయిన్‌ 
మరియు రిమ్మోన్‌. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి 
పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ 
యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి. ఆ 
పట్టణాల జాబితా ఇది: 

ఫోఎష్ణాయోలు, జొర్యా, అష్నా *ేజానోహ, ఎన్‌గ 
న్నీము, తప్పుయ, ఎనాం శోయార్ముత్‌, అదుల్హాము 
శోకో, అజెకా షరాయిం, అదితాయిము, మరియు 
గదెరా గాదెరోతాయిము అనికూడ పిలువబడింది) 
మొత్తం మీద 14 పట్టణాలు, వాటి పొలాలు. 

3యూదా వంశంవారికి ఇవ్వబడిన పట్టణాలు 
సెనాను, హదషు మిగ్లల్‌గాదు, **దిలాన్‌, మిస్పే, యొక్త 
యెలు *ిలాకీషు, బొస్కతు, ఎగ్గోను **కబ్బోన్‌, 
లహ్మను, కిత్తిషు *!గెదెరాతు, బెత్‌దాగొను నయమా, 





ఒత్నియేలు అక్సాను అడగటం లేక “అక్సా ఒత్నియే 
లును అడగటం.” 


ఆశీర్వాదం కావాలి లేక “దయచేసి నాకు స్వాగతము 
పలుకు.” లేక “నాకు నీళ్టున్న ఒక గుంట ఇవ్వు.” 


నెగెవు యూదాలోని దక్షిణదిశగావున్న ఎడారి ప్రాంతం. 


యిహోషువ 15:17-62 


మరియు మక్కెదా. మొత్తంమీద 16 పట్టుణాలు 
మరియు వాటి పొలాలు. 

“*యూదా ప్రజలకు లభించిన ఇతర పట్టణాలు: 
లిబ్నా, ఎతెరు, అషను, *ఇప్తా, అవ్ష్న, నెజిబు 
*కెయిలా, అక్టీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు 
మరియు వాటి పొలాలు. 

భష కోను పట్టణం, దాని సమీపంలో గల అన్ని 
చిన్న పట్టణాలు, పొలాలు యూదా ప్రజలకే దొరి 
కాయి. *ీఎక్రోనుకు పశ్చిమాన గల (ప్రాంతం, 

అష్టోదుకు సమీపంలో ఉన్న పట్టణాలు, పొలాలు 
అన్నీ కూడా వారికి లభించాయి. “అష్టోదు చుట్టూ 
ఉన్న (ప్రాంతం అంతాను, అక్కడి చిన్న పట్టణాలు 
యూదా దేశంలో భాగమే. గాజా చుట్టూ ఉన్న 
(ప్రాంతం, పొలాలు, పట్టణాలు కూడా యూదా ప్రజలకే 
వచ్చాయి. ఈజిప్టు నదివరకు వారి దేశం విస్తరించింది. 
మరియు వారిదేశం మధ్యధరా సముద్ర తీరం వెంబడి 
విస్తరించింది. 

“కొండ దేశంలోకూడా యూదా ప్రజలకు పట్టు 
ణాలు ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: 
షామిరు, యత్తిరు, శాకొహూ 

“*దన్నా, కిర్యత్‌ సన్నా, (దెబిర్‌ అనికూడ పిలువ 
బడింది) అనబు, ఎషెమో, అనీం గోషెను, 
హలొను, మరియు గిలో. మొత్తం మీద 11 పట్టణాలు 
మరియు వాటి పొలాలు. 

యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడ ఇవ్వ 
బడ్డాయి: అరబు, దూమా, ఎషాను, యనీము, బెత్‌ 
తప్పుయా, అఫెకా, 

హుమతా, కిర్యత్‌ అర్బ (హెబ్రోను అని కూడ 
పిలువబడింది) మరియు సీయోరు. 9పట్టణాలు, వాటి 
పొలాలు ఉన్నాయి. 

ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వబడ్డాయి: 
మయోను, కర్మెలు, జీపు, యుట్టు, యెజైయేలు, 
యొకెదియము, జనోవా *కయిను, గిబియ మరియు 
తిమ్నా మొత్తం మీద 10 పట్టణాలు మరియు వాటి 
పొలాలు. 

55 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వ 
బడ్డాయి: హల్‌హులు, బెత్‌జూరు, గెదొరు, మారాతు, 
బెత్‌అనొతు మరియు ఎల్‌తెకొను. మొత్తం మీద అవి 
6 పట్టుణాలు మరియు వాటి పొలాలు. 

6రబ్బ, కిర్యత్‌బెతు (కిర్యత్యారీం అనికూడా పిలువ 
బడుతుంది) రెండు పట్టణాలు కూడ యూదా ప్రజ 
లకు ఇవ్వబడ్డాయి. 

61యూదా (ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వ 
బడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: బెత్‌ అరాబా, 
మిద్దిను, సెకాకా 6నిబ్ల్హాను, ఉప్పు పట్టణం, మరియు 
ఎన్‌గీది. మొత్తం మీద 6 పట్టణాలు మరియు వాటి 
పొలాలు. 


యెహోషువ 15:63-17:10 


గోయెరుషలేములో నివసిస్తున్న యెటూసీ ప్రజ 
లను యూదా సైన్యం బయటకు వెళ్లగొట్ట లేక 
పోయింది. కనుక యెరుషలేములోని యూదా ప్రజల 
మధ్య యెబూసీ (ప్రజలు నేటికీ ఇంకా నివసిస్తూనే 
ఉన్నారు. 


ఎఫ్రాయిము, మనష్షే వంశీయులకు భూములు 
యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. 

1 ఈ దేశం యెరికో సమీపాన యోర్డాను నది 
దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది. 
(ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది) ఆ సరిహద్దు 
యెరికోనుండి పైకి, తేలు కరడ ప్రాంతంవరకం 
వ్యాపించింది. తర్వాత ఆ సరిహద్దు బేతేలు (లూజు) 
నుండి అతరోత్‌ వద్ద అర్కీయ సరిహద్దువరకం కొన 
సాగింది. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన యాస్టెతీయ 
ప్రజల సరిహద్దువై పు పోయింది. దిగువ బెత్‌హరను 
వరకూ ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు 
గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది. 

“కనుక మన్నో, ష్టే ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి 
లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు 
కుమారులు) 

ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: 
తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతా 
రోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది. 
మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదల 
"యింది. ఆ సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు 
మళ్లి, యానోయకు విస్తరించింది. "అప్పుడు ఆ సరి 
హద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు 
నారాకు వెళ్ళింది. ఆ సరిహద్దు యెరికోను తాకి, 
యోర్ణాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొన 
సాగింది. *ఆ సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా 
ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర 
అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు 
ఇవ్వబడిన దేశం. ఆ వంశంలోని ఒక్కో కుటుంబానికి 
ఈ దేశంలో కొంత భాగం దొరికింది. *ఎఫ్రాయిము 
వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్టే వారి 
సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టణాలు, ఆ 
పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి. 10అయితే 
గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము 
ప్రజలు వళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ 
ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసి 
స్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు 
బానిసలుగా అయ్యారు. 


| తర్వాత మనష్టై వంశానికి భూమి ఇవ్వబడింది. 
J యోసేపు మొదటి కుమారుడు మనష్షే. 
ష్షే మొదటి కుమారుడు మాకీరు, ఇతడు గిలాదు 


260 


తండి.* మాకీరు గొప్ప వీరుడు, కనుక గిలాదు, 
బాషాను (ప్రాంతాలు మాకీరు వంశానికి ఇవ్వబడ్డాయి. 
మన్నే వంశంలోని ఇతర కుటుంబాలకు కూడా 
భూమి యివ్వబడింది. ఆ కుటుంబాలు అబియిజెరు, 
హెలకు, అ(జియిలు, సక్రమ "హరు షెమిద: 
యోసేపు కుమారుడగు మనష్టే మిగిలిన కుమారులు 
వీరంతాను. ఈ మనుష్యుల కుటుంబాలకు కూడ 
కొంత భూమి లభించింది. 

3హెపెరు కుమారుడు సెలోపెహాదు. గిలాదు 
కుమారుడు హెపెరు. గిలాదు మాకీరు కుమారుడు, 
మాకీరు మనష్టే కుమారుడు. కానీ సెలోపెహాదుకు 
కుమారులు లేరు. అతనికి ఐదుగురు కుమార్తెలు 
ఉన్నారు. ఆ కుమార్తెల పేర్ణు మహల, నోయ, హెర్స, 
మిల్కా, తిర్భా. *యాజకుడై న ఎలీయాజరు, నూను 
కుమారుడైన యె హూపువ ఇశ్రాయేలు నాయకు 
లందరి దగ్గరకు ఆ కుమార్తెలు వెళ్లారు. “మగవారికి 
ఇచ్చినట్టే మాకూ భూమి ఇవ్వాలని హోషేతో 
యెహోవా చెప్పాడు” అన్నారు ఆ కుమార్తెలు. కనుక 
ఎలీయాజరు యుహోవాకు విధేయుడై , ఆ 
కుమార్తెలకు కొంత భూమి యిచ్చాడు. కనుక 
కుమారులవలన ఈ కుమార్తిలకుగూడ కొంత భూమి 
లభించింది. 

౨క్రన్సుక్ర మనష్షే వంశానికి యోర్ణాను నదికి పగి మాన 
పది (ప్రాంతాలు, యోర్డాను నది ఆవలి ప్రక్క గిలాదు, 
బాషాను అనే మరి రెండు [ప్రాంతాలు ఉన్నాయి. 
మన్న కుమార్తెలకు గూడ కుమారులవలనే భూమి 
లభించింది. మనషై మిగిలిన కుటుంబాలకు గిలాదు 
దేశం ఇవ్వబడింది. 

"మనష్షే భూములు ఆషేరు, మిక్మెతాతు మధ్య 
ప్రాంతంలో ఉన్నాయి. ఇది షెకెము దగ్గర సరిహద్దు 
దక్షిణాన ఎన్‌తపూయా వరకు వెళ్లింది. *తపూయ 
దేశం మనకే ష్షేకు చెందినదే కాని తపూయ పట్టణం 
మాతం కాదు. తపూయా పట్టణం మనే దేశ 
సరిహద్దు పక్కగా ఉంది, అది ఎఫ్రాయిము కుమారు 
లకు చెందినది. మనష్షే సరిహద్దు దక్షిణాన కానా 
ఏటివరకు వ్యాపించింది. ఈ మనషి ప్రాంతంలోని 
పట్టణాలు ఎఫ్రాయిముకు చెందినవి. నదికి ఉత్తరాన 
ఉంది మనషే సరిహద్దు మరియు అది పశ్చిమాన 
సముద్రం వరకు విస్తరించింది. దక్షిణ దేశం ఎఫ్రాయి 
ముకు చెందినది. ఉత్తర దేశం మనే ఇది. మధ్యధరా 
సముద్రం పడమటి సరిహద్దు. ఆ సరిహద్దు ఉత్తరాన 
ఆషేరు దేశాన్ని, తూర్పున ఇశ్శాఖారు దేశాన్ని తాకు 
తుంది. 











గిలాదు తండి లేక “గిలాదు 


నాయకుడు.” 


ప్రాంతముల 


261 


11ఇశ్ళాఖారు, ఆషేరు (ప్రాంతంలో బెత్‌షీయాను, 
దాని తాలూకు చిన్న పట్టణాలు, ఇద్దియాము, దాని 
తాలూకు చిన్న పట్టణాలు మనషై షై స్వంతం. దోరు 
పట్టణంలో, దాని" తాలూకు విన్న పట్టణాల్లో, 
ఎన్‌వోరు పట్టణంలో దాని తాలూకు చిన్న పట్టణాల్లో 
నివసించే ప్రజలంతా మును షె స్వంతం. తానాకు, దాని 
చిన్న పట్టణాల్లో, మెగిద్దో, దాని చిన్న పట్టణాల్లో, 
నాఫోతు మూడు పట్టణాల్లో నివసించే ప్రజలంతా 
మనష్టై స్వంతం. 

(మనష్షే ప్రజలు ఆ పట్టణాలను ఓడించలేక 
పోయారు. కనుక కనానీ ప్రజలు అక్కడనే నివసించటం 
కొనసాగించారు. 

“అయితే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులుగా 
ఎదిగారు. ఇది జరిగినప్పుడు కనానీ ప్రజలను తమకు 
బానిసలుగా చేసుకొన్నారు. కానీ ఆ దేశం విడిచి 
పొమ్మని మాతం కనానీ ప్రజలను వారు ఒత్తిడి 
చేయలేదు. 

యోసేపు వంశంవారు యెహోషువతో 
మాట్లాడి “నీవు మాకు ఒక్క [ప్రాంతం మాత్రమే 
ఇచ్చావు. కానీ మేము చాలమందిమి ఉన్నాము. 
యెహోవా తన ప్రజలకు ఇచ్చిన భూమి అంతటిలో 
ఒక్క భాగం మాత్రమే మాకు ఎందుకు యిచ్చావు?” 
అన్నారు. 

"అప్పుడు యెహోషువ, “మీరు గనుక చాలినంత 
మంది ఉంటే, మీరు కొండ ప్రదేశానికి వెళ్లి, మీకు 
నివాస స్థలాన్ని చేసుకోండి. ఇది పెరిజ్జ్లీ ప్రజలకు, 
'రెఫాయిము ప్రజలకు చెందిన దేశం. ఇది ఎఫ్రాయిము 
వారి కొండ ప్రదేశం కాదు. ఎఫ్రాయిము కొండ ప్రదేశం 
మీకు మరీ చిన్నది అవుతుంది” అని బదులు చెప్పాడు. 

యోసేపు ప్రజలు, “నిజమే, ఎఫ్రాయిము కొండ 
దేశం మాకు చాలదు. కానీ కనానీ ప్రజలు నివసిస్తున్న 
ప్రదేశం ప్రమాదకరమయింది. వారు నైపుణ్యంగల 
యుద్ధ వీరులు. మరియు బెతషీయనులోను, ఆ 
ప్రాంతంలోని చిన్న పట్టణాలన్నింటిలోను వారికి బల 
మైన ఆయుధాలు, ఇనుప రథాలు ఉన్నాయి. పైగా 
యెజైయేలు లోయలోకూడ వాళ్ళున్నారు” "అని 
చెప్పారు. 

"అప్పుడు యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే ప్రజ 
లతో యెహోషువ ఇలా చెప్పాడు: “అయితే మీరు 
చాల విస్తారంగా ఉన్నారు. మీకూ మహాగొప్ప శక్తి 
ఉంది. మీకు చాల ఎక్కువ భూమిని ఇవ్వాలి. కొండ 
(ప్రదేశం మీదే. అది అడవి అయినా మీరు చెట్టు నరికి 
మంచి నివాస (ప్రదేశంగా దాన్ని మార్చుకోవచ్చు. అది 
మొత్తం మీ స్వంతం అవుతుంది. కనానీ (ప్రజలను 
మీరు ఆ దేశం నుండి వెళ్లగొట్టివేయాలి. వారికి 
బలమూ, బలమైన ఆయుధాలూ “ఉన్నప్పటికీ మీరు 
వారిని ఓడించేస్తారు. “ 





యిహోషువ 17:11-18:9 


మిగిలిన భూమిని పంచటం 
1 SE ప్రజలంతా షిలోహు అనే 
ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ 

సన్నిధి గుడారాన్ని వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు 
ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. 
ఆ దేశంలోని శతువులందరినీ వారు ఓడించారు. 
*అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం 
పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు 
ఉన్నాయి. 

వేకనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ 
చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు 
ఇంత కాలం చూస్తూ ఊరకున్నారు. మీ తండ్రుల 
దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు. 
“కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు 
మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి 
చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపి 
స్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. 
తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు. దేశాన్ని 
వారు ఏడు భాగాలుగా విభజిస్తారు. యూదా ప్రజలు 
వారి దేశాన్ని దక్షిణాన ఉంచుకొంటారు. యోసేపు 
ప్రజలు వారి దేశాన్ని ఉత్తరాన ఉంచుకొంటారు. 
అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా 
విభబించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, 
ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా 
దేవుడినే నిర్రయం చేయనిద్దాం. "కానీ లేవీ ప్రజలకు 
మాత్రం ఈ భూముల్లో ఎలాంటి భాగమూ ఉండదు. 
వారు యాజకులు, వారి పని యెహోవాను సేవిం 
చటమే. గాదు, రూబేను, మనష్షే వంశాలలో సగం 
మంది వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇదివరకే 
తీసుకొన్నారు. వారు యోర్డాను నదికి తూర్పు వెపున 
ఉన్నారు. యెహోవా సేవకుడు మోషే ఇదివరకే వారికి 
ఆ దేశాన్ని ఇచ్చాడు.” 

కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ 
దేశంలో (ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం 
యుక్క వివరాలను తయారు చేసి, వాటిని యహూ 
షువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. 
కనుక యో హోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని 
వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా 
దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి 
అనేది నేను నిర్భయించేందుకు సహాయం చేయాల్సిం 
దిగా యి= హోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ 
షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు. 

కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ 
దేశంలో (ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని 





సన్నిధి గుడారం దేవుని దర్శించేందుకు ఇశ్రాయేలీయులు 
అక్కడికి వెళ్తుండేవారు. 


యెహోషువ 18:10-19:11 


పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారు 
చేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం 
ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు 
తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. 
యెహోషువ ఇంకా షలోహులోని పాళములోనే 


262 


వై పులా సరిహద్దులు. *'కనుక బెన్యామీను కుటుంబాలు 
ప్రతీ ఒక్కటీ ఈ దేశాన్ని పొందాయి. మరియు వారి 
స్వంత పట్టణాలు ఇవి: యెరికో, బెత్‌హెగ్గా, ఎమెక్‌ 
శెజిబ్‌ 2బెత్‌ అరాబా, సెమరాయిము, బేతేలు 
23అవ్విము, పారా, ఓఫా *ేకెఫెరు అమ్మోని, ఓఫ్ని. 








ఉన్నాడు. 10ఆ సమయంలో యెహోషువ యెహో 
వాను సహాయం కొరకు వేడుకున్నాడు. జక వంశా 
నికి ఇవ్వాల్సిన దేశాలను యెహోషువ నిర్ణయించాడు. 


బెన్యామీనీయులకు భూభాగం 

'“1యూదాకు యోసేపుకు మధ్యగల (ప్రాంతం 
లోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. 
బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత 
భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన 
భూమి ఇది: 12ఉత్తర సరిహద్దు యోర్డాను నది దగ్గర 
మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది 
ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ 
దేశంలోనుండి వెళ్లింది. బెత్‌ అవెనుకు సరిగ్గా తూర్పున 
చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ 
సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. 
తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. 
దిగువ బెత్‌ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది 
అతారోత్‌ అద్దార్‌. 'బెత్‌హరానుకు దక్షిణంగా ఒక 
కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని 
కొండ పడమటి పక్కకు దగ్గర్గో దక్షిణంగా వెళ్లింది. 
ఆ సరిహద్దు కిర్యత్‌ బాలాకు (కిర్యత్యారం) పోయింది. 
ఇది యూదా (ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది 
పడమటి సరిహద్దు. 

గోదక్షిణ సరిహద్దు కిర్యత్యారీము దగ్గర మొదలై 
నెఫ్తోయ నదివరకు విస్తరించింది. తర్వాత బెన్‌హి 
న్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు 
విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. 
ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హినో ము 
లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు 
ఎన్‌లోగెలుకు విస్తరించింది. అక్కడ ఆ సరిహద్దు 
ఉత్తరంగా మళ్లి ఎన్‌షమెషుకు పోయింది. ఆ సరిహద్దు 
గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర 
ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను 
కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహా 
శిలవరకు కిందికి విస్తరించింది. ిబెత్‌అరబా ఉత్తర 
(ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ 
సరిహద్దు అరబాలోనికి విస్తరించింది. తర్వాత ఆ 
సరిహద్దు బెత్‌హెగ్గా ఉత్తర |ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు 
సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యోర్డాను 
నది ఆ సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు. 

తూర్పు వైపున యోర్డాను నది సరిహద్దు. కనుక 
బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని 


గబ. ఇవి పన్నెండు పట్టణాలు, ఈ పట్టణాల దగ్గర 
ప్రజలు నివనసీన్తున్న చిన్న ప్రాంతాలు కూడా 
ఉన్నాయి. 

“బెన్యామీను వంశం స్వంత పట్టణాల్లో గిబి 
యోను, రామా, బెయెరొతు మిస్సే, కెఫిరా, మోస్తా, 
2౭కెము, ఇర్చెయెలు, తరలా *సేలా, ఎలెపు, 
యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్‌ 
ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్గో 
(ప్రజలు నివసిస్తున్న చిన్న (ప్రాంతాలు కూడ ఉన్నాయి. 
ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన 
భూములు. 


షిమ్యోను వంశం వారికి భూమి 
1 9 అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో 
ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహో 
షవ వంచిపెట్టాడు. వారికి లభించిన భూమి 
యూదాకు చెందిన (ప్రాంతం లోపల ఉంది. *వారికి 
లభించిన భూమి యిది; బెయెర్‌ ఇబ 6€షెబ) 
మోలాదా, హజర్‌షువలు, బాలా, ఎజెము, *ఎలోలదు, 
బెతులు, హోర్మా సిక్షగు, బెత్‌ మార్కాబొదు, 
హజర్‌సుస “బెత్‌ లబాయొతు మరియు షారుహను. 
ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. 
"అయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను పట్టణాలు 
కూడా వారికి లభించాయి. ఇవి నాలుగు పట్టణాలు, 
వాటి పొలాలు మొత్తము. 
ీబాలాత్‌ బెయెరు వరకు ప్రజలు నివసిస్తున్న అతి 
చిన్న (ప్రాంతాలు కూడ అన్నీ వారికి లభించాయి. 
(ఇది నగవు ప్రాంతంలో ఉన్న రామా వంటిదే.) 
కనుక షిమ్యోనీ ప్రజల కుటుంబాలకు ఇవ్వబడిన 
భూములు అవి. ఒక్కో కుటుంబానికి ఈ భూములు 
లభించాయి. షిమ్యోనీ ప్రజల భూమి యూదా 
భూభాగంలోనుండి తీసికోబడింది. యూదా వారికి 
అవసరమెన దానికంమె చాలా ఎక్కువ భూమి ఉంది. 
కనుక వారి భూమిలో షిమ్యోనీ ప్రజలకు కొంత 
భాగం లభించింది. 


జెబూలూను వంశం వారికి లభించిన భూమి 

“తర్వాత భూమి లభించిన వంశం జెబులూను. 
జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికీ, వారికి 
వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూను 
సరిహద్దు శారీదు వరకు విస్తరించింది. !'తర్వాత అది 
పశ్చిమాన మరాలా వరకు పోయి, దబ్బాషెతు 


263 


ప్రాంతానికి సమీపంగా సాగిపోయింది. తర్వాత ఆ 
సరిహద్దు యొక్నెయాము దగ్గర (ప్రాంతానికి విస్తరిం 
చింది. 'తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. 
శారీదు నుండి అది కిస్లోత్‌ తాబోరు ప్రాంతానికి విస్తరిం 
చింది. తర్వాత ఆ సరిహద్దు దబెరాతు, యాఫియకు 
విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్‌ 
హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు 
రిమ్మాను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు 
మళ్ళుకొని నేయావరకు కొనసాగింది. '*నేయావద్ద 
ఆ సరిహద్దు మరల మళ్లుకొని ఉత్తరానికి విస్తరించింది. 
ఆ సరిహద్దు హన్నాతొన్‌ వరకు విస్తరించి, ఇఫ్రాయెల్‌ 
లోయవరకు కొనసాగింది. ఈ సరిహద్దు లోపల 
కట్టాత్‌, నహలాలు, షమోను, ఇదలా, బేత్లేహేము పట్ట 
ణాలు ఉన్నాయి. మొత్తం మీద పన్నెండు పట్టణాలు, 
వాటీ పాలాలు అన్నీ ఉన్నాయి. "కనుక జెబులూనుకు 
లభించిన పట్టణాలు, (ప్రాంతాలు ఇవి. జెబులూను 
(ప్రతి వంశానికీ ఈ భూమి లభించింది. 


ఇశ్ళాఖారు వంశం వారికి భూమి 

"నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వ 
బడింది. ఆ వంశంలో (పతి కుటుంబానికీ కొంత 
భూమి లభించింది. ఆ కుటుంబాలకు వారికి ఇవ్వ 
బడిన భూమి యిది; యెజైయేలు, కెసుల్లోతు, 
షూనేము, హపరాయిము, షీయోను, అనావారతు 
2రబ్బితు, కిష్యోను, ఎబెజు *'రెమెతు, ఎన్‌గన్నిము, 
ఎన్‌హద్దా, బెత్‌పెసెసు. 

2౫వారి దేశ సరిహద్దు తాబోరు, షహజును, బెల్‌ 
పెయెషు అనే ప్రాంతాలను తాకుతుంది. ఆ సరిహద్దు 
యోర్డాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద 
16 పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి. 23 ఈ 
పట్టణాలు, పురాలు ఇశ్శాఖారు వంశానికి యివ్వబడీన 
దేశంలోని భాగం. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో 
భాగం లభించింది. 


ఆషేరు వంశంవారికి లభించిన భూమి 

24దేకంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి 
ఇవ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ 
భూమిలో కొంత లభించింది. ఆ వంశానికి ఇవ్వబడిన 
దేశం ఇది; హెల్కతు, హారి, బెతెను, అక్టాపు, “అలమ్మె 
ల్లాకు, అమద్‌, మిషల్‌. 

పడమటి సరిహద్దు కర్మెలు పర్వతం, షీహోరు 
లిబ్నాతు వరకు కొనసాగింది. *'తర్వాత ఆ సరిహద్దు 
తూర్పుకు మళ్లింది. ఆ సరిహద్దు బెత్‌ దాగొనుకు 
విస్తరించింది. ఆ సరిహద్దు జెబులూను, ఇఫెలు లోయ 
లను తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్‌ఎమెక్‌, 
నెయీఎల్‌కు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు 
కాబూలుకు ఉత్తరంగా దాటిపోయింది. తర్వాత 


యిహోషువ 19:12-42 


అబ్బోను,* రెహోబు, హమ్మోను, కానా వరకు ఆ 
సరిహద్దు కొనసాగింది. మహాసీదోను (ప్రాంతంవరకు 
ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు 
తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు 
బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత 
సరిహద్దు మళ్లుకొని హెసాకు పోయింది. సముద్రం 
దగ్గర అక్టీబు ప్రాంతంలో 30ఉ్తమ్మా, అఫెకు, రెహూబు 
దగ్గర సరిహద్దు అయిపోయింది. 

మొత్తం మీద ఇరవై రెండు పట్టణాలు, వాటి పొలాలు 
మొత్తము. *! ఆషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో 
ఈ పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఒక భాగం. ఆ 
వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో ఒక భాగం 
లభించింది. 


నప్తాలి వంశం వారికి లభించిన భూమి 

వ2నస్ట్రాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వ 
బడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో 
కొంత భాగం లభించింది. **వారి దేశ సరిహద్దు జయ 
నన్నీములోని సింధూరవనము దగ్గర [ప్రారంభమ 
యింది. ఇది హెలెపు సమీపంలో ఉంది. తర్వాత 
ఆదామి, నెకెబు, యబ్బెయెలు గుండా ఆ సరిహద్దు 
కొనసాగింది. ఆ సరిహద్దు లక్కుం [ప్రాంతం వరకు 
విస్తరించి, యోర్డాను నది దగ్గర ముగిసింది. తర్వాత 
ఆ సరిహద్దు అస్నాతు తాబోరుగుండా పడమటికి 
వెళ్లింది. హవుక్కొకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. 
దక్షిణాన సరిహద్దు జెబులూను (ప్రాంతం వరకు వెళ్లింది. 
పశ్చిమాన ఆ సరిహద్దు ఆషేరు ప్రాంతం వరకు వెళ్లింది. 
తూర్పున యోర్డాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా 
వరకు వెళ్లింది. 3 సరిహద్దుల లోపల కొని. ్న బలమైన 
పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, 
హమ్మాతు, రక్కాతు, కినె ్నరతు 36ఆదామా, రామా, 
హషారు *"కెదెషు, ఎదేయి, ఎన్‌హసోరు **ఇరోను, 
మిగ్దల్‌ ఎల్‌, హోరేం, బెత్‌అనాతు, బెత్‌షమెషు. 
మొత్తం మీద పంతొమ్మిది, పట్టణాలు వాటి పొలాలు 
మొత్తము. 

3 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు 
నఫ్తాలి వంశం వారికి యివ్వబడిన దేశంలో ఉన్నాయి. 
ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ ఆ దేశంలో కొంత 
భాగం లభించింది. 


దాను వంశం వారికి లభించిన భూమి 
“తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. 
ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత 
భూమి లభించింది. *!వారికి ఇవ్వబడిన భూమి ఇది: 
జొర్యా, ఎప్పాయోలు, ఇర్షమెషు *షయల్న్సీను, 





అబ్లోను లేక “హె బ్రోన్‌.” 


యిహోషువ 19:43-21:2 


అయ్యలోను, ఇల్లా, *ేఎలోను, తిమ్నా, ఎక్రోను 
“*ఎల్తక, గిబ్బెతాను, బాలాతా *యెహుదు బెనెబెరక్‌, 
గాత్‌ రిమ్మోను *మేయర్కోను రక్కోను, యొప్ప 
దగ్గర ప్రాంతం. 

“అయితే దాను (ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం 
చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన 
శత్రువులు ఉన్నారు, వారిని దాను (ప్రజలు తేలికగా 
ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లషెము 
మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, 
అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక 
దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని 
పేరును వారు దానుగా మార్చివేసారు, ఎందుకంటే 
అది ఆ వంశం పితరుని పేరు. 

“దాను వంశానికి యివ్వబడిన దేశం ఈ పట్టణాలు, 
పురాలు మొత్తము. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో 
భాగం లభించింది. 


యెహోషువకు లభించిన భూమి 

“కనుక దేశాన్ని విభజించటం, వేర్వేరు వంశాలకు 
దానిని పంచి ఇవ్వటం నాయకులు ముగించారు. వారు 
ముగించిన తర్వాత, నూను కుమారుడైన యెహూషు 
వకు గూడ కొంత భూమి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజ 
లంతా నిర్ణయించారు. ఇది అతనికి వాగ్దానం చేయబడిన 
భూమి. అతనికి ఈ భూమి రావాలని యెహోవా 
ఆజ్ఞాపించాడు. కనుక ఎఫ్రాయిము కొండ దేశంలోని 
తిమ్నూత్‌ సెరహు పురమును వారు యెహోషువకు 
ఇచ్చారు. ఈ పట్టణమే తనకు కావాలని యెహోషువ 
వారితో చెప్పాడు. కనుక యెహోషువ ఆ పట్టణాన్ని 
మరింత గట్టిగా కట్టి, అక్కడ నివసించాడు. 

కనుక ఇశ్రాయేలీయుల వేర్వేరు వంశాలకు ఈ 
భూములన్నీ ఇవ్వబడ్డాయి. ఈ దేశాన్ని విభాగిం 
చేందుకు యాజకుడై న ఎలీయేజరు, నూను కుమారు 
డైన యె హూమువ, ఒక్కో వంశాల నాయకులు 
పీలోహు అనే స్థలంలో సమావేశం అయ్యారు. సన్నిధి 
గుడార ప్రవేశం దగ్గర యెహోవా సన్నిధిలో వారు 
సమావేశమయ్యారు. ఇప్పుడు దేశాన్ని విభాగించటం 
వారు ముగించారు. 


ఆశ్రయ పురాలు 
అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా 
20:5 చెప్పాడు: పోన్సిక్సు క్ర ఆజ్ఞ ఇచ్చేందుకు నేను 
షేను వాడుకొన్నాను. ప్రత్యే కమైన ఆశ్రయ పురా 
న నిర్మించుమని మ నీతో చేప్పాడు. ఎవరైనా 
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు 


264 


“ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ 
పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశం 
దగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర 
ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయ 
కులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతల 
ఆ పట్టణంలో (ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల 
మధ్య "నివసించేందుకు వారు అతనికి ఒక స్ట స్థలం ఇస్తారు. 
౨ అయితే వానిని తరుముతున్న వాడు అత్తి వెంబడించి 
ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ 
పట్టుణ నాయకులు వదలి పెట్టకూడదు. ఆశ్రయం 
కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. 
ఆ వ్యక్తి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు 
గనుక వారు అతలి కాపాడాలి. అది (ప్రమాదవశాత్తు 
జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని 
చేసిన నిర్భయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది. 
6ఆ్ర పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్చు తీర్చేం 
తవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు 
ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ 
పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం 
నుండి పారిపోయాడో అక్కడీ తన స్వంత ఇంటికి 
తిరిగి వెళ్లవచ్చును.” 

"కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు 
కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. 


ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిల 
యలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో 
షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్‌ 
అర్భ (హెబ్రోను. 

8 యోర్డాను నది తూర్పు దిక్కున, యెరికో 
దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో 
బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, 

నష్టే దేశంలోని బాషానులో గోలాను. 


2 ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసి 
స్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపి 
నట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురా 
లలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి 
అక్కడ క్షేమంగా ఉంటాడు, అతల్ణి తరుముతున్న 
ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయ 
స్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది. 


యాజకులకు, లేవీయులకు లభించిన పట్టణాలు 
21] లేవీ వంశంపు ప్రధానులు యాజకుడై న 
ఎలీయాజరుతో, నూను కుమారుడు 





జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, 
అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ 
పురానికి వెళ్ల వచ్చును. 


యెహోషువతో, ఇశ్రాయేలీయుల ఇతర వంశాల 
(ప్రధానులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఇది కనాను 
దేశంలోని షిలోహు పట్టణంలో నంభవించింది. 


265 


“మోషేకు యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మేము 
నివసించేందుకు మీరు మాకు పట్టుణాలు ఇవ్వాలని 
ఆయన ఆజ్ఞాపించాడు. మా పశువులు మేత మేసేం 
దుకు పొలాలుకూడ మీరు మాకు ఇవ్వాలని ఆయన 
ఆజ్ఞాపించాడు” అని లేవీ ప్రధానులు వారితో చెప్పారు. 
3కనుక యెహోవా ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు విధే 
యులయ్యారు. లేవీ ప్రజలకు వారు ఈ పట్టణాలు, 
(ప్రాంతాలు ఇచ్చారు: 

కహతు వంశంలో ఒక భాగం వారికి పదమూడు 
పట్టణాలు ఇవ్వబడ్డాయి. యూదా, షిమ్యోను, బెన్యా 
మీను వారికి చెందిన (ప్రాంతాల్లో ఈ పట్టణాలు 
ఉన్నాయి. (కహతు వంశం, లేవీ వంశంలో ఒక భాగం. 
లేవీ యాజకుడై న అహరోను సంతానము). 

కహతు వంశంలోని మరో భాగం వారికి పది 
పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పది పట్టణాలు ఎఫ్రా 
యిము, దాను, మన్న అర్ధగో తం వారి (ప్రాంతాల్లో 
ఉన్నాయి. 

6గెర్హాోము వంశపు ప్రజలకు పదమూడు పట్టణాలు 
ఇవ్వబడ్డాయి. ఇళ్ళాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని 
మనషై అర్ధ గోత్రం వారి ప్రాంతాల్లో ఈ పట్టణాలు 
ఉన్నాయి. 

"మైరారీ కుటుంబం వారికి పన్నెండు పట్టణాలు 
ఇవ్వబడ్డాయి. రూబేను, గాదు, జెబులూనుకు చెందిన 
ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి. 

కనుక ఈ పట్టణాలు, వీటి పరిసరాల్లోని పొలాలు 
లేవీ ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. మోషేకు 
యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా వారు ఇలా 
చేసారు. 

యూదా, షిమ్యోనుకు చెందిన దేశంనుండి తీసు 
కొనబడిన పట్టణాల పేర్లు ఇవి. మొదట నిర్ణయించ 
బడిన పట్టణాలు కహత్‌ కుటుంబానికి ఇవ్వబడ్డాయి 
(లేవీ ప్రజలు). ''కిర్యత్‌ అర (హెబోను), దాని 
పొలాలు అన్నీ వారు వారికి ఇచ్చారు. ఇది యూదా 
కొండ దేశంలో ఉంది. (అనాకు తండ్రి అర్బు. ఆ 
పట్టణం దగ్గర్గో వారి పశువులు మేసేందుకు పొలాలు 
కూడ వారికి లభించాయి. *అయితే కిర్యత్‌ అర్భ 
చుట్టు ఉన్న చిన్న పట్టణాలు, పొలాలు యెఫున్నా 
కుమారుడై నీ కాలేమికు చెందినవి. 'ికనుక హెబ్రోను 
పట్టణాన్ని వారు అహరోను సంతతివారికి ఇచ్చారు. 
హెబ్రోను ఆశ్రయ పట్టణం. అహరోను సంతతివారికి 
లిబ్నా '*యత్తీరు, యష్టమోయ హోలోను, 
దెబీరు, ఓఅయ్యిను, యుట్ట, బెత్‌షమెషు పట్టణాలను 
కూడ వారు ఇచ్చారు. ఈ పట్టుణాల చుట్టుపక్కల 
ఉన్న పొలాలు అన్నింటిని కూడ వారు వీరికి ఇచ్చారు. 
ఈ రెండు వంశాలకు ఇవ్వబడినవి తొమ్మిది పట్టణాలు. 

“బెన్యామీను సంతతివారికి చెందిన పట్టణాలను 
కూడా అహరోను సంతతివారికి ఇచ్చారు. ఆ పట్టణాలు 


యుహోమవ 21:3-34 


గిబియోను, గెబ, 'అనాతోతు, అల్మాను. ఈ నాలుగు 
పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న పొలాలు అన్నింటినీ 
వారు వీరికి ఇచ్చారు. కనుక యాజకులకు ఇవ్వబడిన 
పట్టణాలు ఇవి. ఈ యాజకులు అహరోను సంతానం 
వారు. మొత్తం మీద అవి పదమూడు పట్టణాలు 
మరియు వాటి పొలాలు. 

?కాహతీ కుటుంబంలో ఇతర ప్రజలకు ఈ 
పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టణాలు ఎఫ్రాయిము 
వంశంనుండి తీసుకోబడ్డాయి. *' ఎఫ్రాయిము కొండ 
(ప్రదేశంనుండి షెకెము పట్టణం (షెకెము ఒక ఆశ్రయ 
పట్టణం) వారువారికి గెజెర్‌ *కబ్బాయిము, బెత్‌హారాను 
కూడ ఇచ్చారు. మొత్తం మీద అవి నాలుగు పట్టణాలు 
మరియు వాటి పొలాలు. 

*దాను వంశం వారు వారికి ఎత్తేకె, గిబ్బెతాను 
?అయ్యలోను, గాత్‌ రిమ్మోను ఇచ్చారు. మొత్తం 
మీద నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు. 

బొమనష్టే వంశంలోని సగంమంది తానాను, గాత్‌ 
రిమ్మోను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ 
ఉన్న పొలాలు అన్నీ వారికి ఇవ్వబడ్డాయి. 

కనుక దీనితో ఇంకా పది పట్టణాలు, వాటి చుట్టూ 
ఉన్న భూమి మొత్తం కొహత్‌ కుటుంబం వారికి ఇవ్వ 

27లేవీ వంశంలోని గెర్జోను కుటుంబం వారికి ఈ 
పట్టణాలు ఇవ బడ్డాయి. 

మనష్టై వంశంలోని సగంమంది బాషానులోని గొలా 
నును వారికి ఇచ్చారు. (గొలాను ఆశ్రయ పట్టణం) 
మనే ష్షకూడ బా షాను వారికి ఇచ్చారు. ఈ రెండు 
పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్జోను 
కుటుంబం వారికి ఇవ్వబడింది. 

కబ్వశ్చాఖారు వంశంవారు వారికి కిషియును, 
దబెరాతు *యార్ముతు, ఎన్‌గన్నీము ఇచ్చారు. ఈ 
నాలుగు పట్టణాలు, వాటిచుట్టూ ఉన్న మొత్తం 
భూమిని కూడ వారి పపవులకోసం ఇశ్శాఖారు వంశానికి 
ఇచా రు. 
ఆశేరు వంశం వారు వారికి మిషాలు, అబ్బోను 

హల్కాతు, రెహబు ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు 
వాటి చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారు 
వారి పశువుల కోసం ఇచ్చారు. 

32న స్ట్రాలి వంశంవారు గలలీయలోని కెదెషును వారికి 
ఇచ్చారు. (కెదెషు ఆశ్రయ పట్టణం). హమ్మోత్‌ దోరు, 
కర్తానుకూడ నపస్టారి వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టు 
ణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్డోను 
కుటుంబం వారికి ఇవ్వబడింది. మొత్తం మీద గెరోను 
కుటుంబం వారికి పద మూడు పట్టణాలు, ఈ ప పట్టణాల 
చుట్టూ ఉన్న మొత్తం పొలాలు లభించాయి. 

శోవురో లేవీ కుటుంబం మెరారీ కుటుంబం. 
మెరారీ కుటుంబం వారికి ఇవ్వబడిన పట్టణాలు ఇవి: 


31 


యిహోషువ 21:35-22:14 


జెబులూను వంశంవారు ఇచ్చినవి: యొకెనియము, 
కర్తా శోదిమ్నా, నహలాలు. ఈ నాలుగు పట్టణాల 
చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ (ప్రజలకే 
ఇవ్వబడింది. 

రూబేను వంశంవారు వారికి ఇచ్చినవి బెసెరు, 
యహసు ౩దెమోతు, మోఫాతు. ఈ నాలుగు 
పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ 
కుటుంబానికే ఇవ్వబడింది. 

శోగాదు వంశం వారు వారికి ఇచ్చినవి గిలాదులోని 
రామోత్‌. (గిలాదు ఒక ఆశ్రయ పట్టణం). వారు ఇంకా 
మహనయీము, హెష్బోను, "యాజెరు కూడ 
ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాల చుట్టు ఉన్న మొత్తం 
భూమిని కూడ గాదువారు వారికి ఇచ్చారు. 

మొత్తం మీద మెరారీ వారికి ఇవ్వబడినవి 
పన్నెండు పట్టణాలు. 

“మొత్తం మీద లేవీ వంశానికి నలభై ఎనిమిది పట్టు 
ణాలు లభించాయి. ఈ పట్టణాలన్నీ ఇశ్రాయేలు (ప్రజల 
స్వాధీనంలో ఉన్న దేశంలోనే ఉన్నాయి. 25 పట్ట 
ణాలు (ప్రతిదాని చుట్టూ పశువులు బతికేందుకు గాను 
భూమి, పొలాలు ఉన్నాయి. 

“కనుక ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన 
వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన వాగ్దానం 
చేసిన దేశం అంతటినీ ఆ ప్రజలకు ఆయన ఇచ్చాడు. 
ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడ నివ 
సించారు. మరియు వారి దేశానికి అన్నివైపులా ఆ 
ప్రజలు శాంతి కలిగి ఉండేటట్టు యెహోవా చేసాడు. 
చాలా కాలం కిందట వారి పూర్వీకులకు ఆయన 
వాగ్దానం చేసింది ఇదే. వారి శత్రువులు ఎవరూ వారిని 
ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రతి శత్రువును 
ఓడించేటట్టు యెహోవా చేసాడు. స్వ శాయేలు 
ప్రజలకు యెహోవా చేసిన ప్రతి వాగ్డానాన్నీ ఆయన 
నెరవేర్చాడు. నెరవేరని వాగ్దానాలంటూ ఏమీ లేవు. 
ప్రతి వాగ్దానం నిజమయింది. 





మూడు వంశాలు ఇండ్రకు వెళ్లటం 
౧౧ అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనషై 

వంశంలో నగం మంది, అందరినీ ఒక 
సమావేశానికి పిలిచాడు యెహోషువ. *యెోహోషువ 
వారితో అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన 
వాటన్నిరటి. మీరు విధేయులయ్యారు. మోషే 
యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞల 
న్నింటికి కూడా విధేయులయ్యారు. 3ఇంకను 
ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బల 
పర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞల 
న్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు. * ఇశ్రా 
యేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు 
వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన 


266 


వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ 
ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు 
తిరిగి వెళ్లవచ్చును. ఇది యోర్డాను నదికి తూర్పున 
ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు 
ఇచ్చిన దేశం ఇది. అయితే మోషే మీకు ఇచ్చిన 
చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచు 
కోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన 
ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను 
వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనై నంత బాగుగా 
అయనను సేవిస్తూనే ఉండాలి.” 

తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, 
వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. 
"బాషాను దేశాన్ని మనషే అర్ధ వంశం వారికి మోషే 
ఇచ్చాడు. మిగిలిన అర్ధ వంశంవారికి యోర్డాను నది 
పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడి 
కివారి ఇండ్లకు యెహోషువ వారిని పంపివేసాడు. 
యెహోషువ వారిని ఆశీర్వదించాడు. శమీ ఇండ్లకు 
మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, 
చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. 
మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు 
మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసు 
కొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచు కోవాలి.” 
అని అతడు చెప్పాడు. 

కనుక రూబేను, గాదు, మనష్టే వంశాలవారు మిగి 
లిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనాను 
లోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు 
తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ 
దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించి 
నందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు. 

10క్రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలిలోతు అనే 
స్థలానికి ప్రయాణం చేసారు. ఇది కనాను దేశంలో 
యోర్డాను నది దగ్గర ఉంది. ఆ సలంలో ప్రజలు ఒక 
చక్కని బలిపీఠం నిర్మించారు. !!కానీ ఈ మూడు 
వంశాలవారు నిర్మించిన బలిపీఠం గూర్చి, ఇంకా 
షిలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలు ప్రజలు 
విన్నారు. కనాను సరిహద్దులో గెలిల్‌తో అనే చోట 
బలిపీఠం ఉన్నదని వారు విన్నారు. అది యోర్డాను 
నది దగ్గర ఇశ్రాయేలీయుల వైపుగా ఉంది. By 
మూడు “వంశాల మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ చాల 
కోపం వచ్చింది. వారు కలుసుకొని, వాళ్లతో యుద్ధం 
చేయాలని నిర్భయం చేసారు. 

13కన్సుక రూబేను, గాదు, మన్న ప్రజలతో మాట్లా 
డేందుకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని 
పంపించారు. యాజకుడు ఎలీయాజరు కుమారుడై న 
ఫీనెహాసు ఈ మనుష్యులకు నాయకుడు. 

'*వంశాల నాయకులలో పదిమందిని కూడ వారు 
అక్కడికి పంపించారు. షిలోహులో ఉన్న ఇశ్రాయేలు 


267 


వంశాల్లో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో 
ఉన్నాడు. 

సొకనుక ఈ పదకొండు మంది గిలాదు వెళ్లారు. 
రూబేను, గాదు, మనషి (ప్రజలతో మాట్లాడటానికి 
వారు వెళ్లారు. ఆ పదకొండు మంది వారితో అన్నారు: 
"రోం శాయేలు ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏమి 
టంటే, “ఇశ్రాయేలీయుల దేవునికి వ్యతిరేకంగా మీరు 
ఈ పని ఎందుకు చేసారు? మీరెందుకు యెహోవాకు 
అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టు 
కొన్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని మీకు 
తెలుసు. 'పెయొరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? 
అతడు ఇలాగే చేసాడు. అతడి పాపం" మూలంగా నేటికీ 
మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతడి మహా అపరాధం 
మూలంగా ఇశ్రాయేలు ప్రజలు అనేకమంది రోగులు 
అయ్యేటట్టు దేవుడు చేసాడు. ఆ రోగం మూలంగా 
మనం నేడు కూడ (శ్రమపడుతున్నాం. ఇప్పుడు 
మీరు మళ్లీ అలాగే చేస్తున్నారు. మీరు యెహోవాకు 
విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడిం 
చటానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తున్న దానిని 
మానివేయకపోతే ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరి మీదా 
యెహోవా కోపగిస్తాడు. 

19 ఆర్రాధించుకొనేందుకు మీ దేశం తగినట్టుగా 
లేకపోతే, మా దేశంలోనికి రండి. యెహోవా గుడారం 
మా దేశంలో ఉంది. మీరు కూడ మా దేశంలో కొంత 
తీసుకొని, అక్కడే నివసించవచ్చు. అంతేకాని యోహో 
వాకు విరోధంగా తిరుగకండి. మరో బలిపీఠం నిర్మించ 
వద్దు. మన యెహోవా దేవుని బలిపీఠం సన్నిధి 
గుడారంలో ఇదివరకే ఉంది. 

2రోజెరహు కుమారుడు ఆకాను ఆనేవాడ్ని జ్ఞాపకం 
చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో 
అతడు ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు 
యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించాడు, కానీ ఇశ్రాయేలు 
ప్రజలంతా శిక్షపాందారు. ఆకాను అతని అపరాధం 
మూలంగా చనిపోయాడు. కానీ అతని వలన ఇంకా 
చాలమంది ప్రజలు కూడ చనిపోయారు.” 

21ర్రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ పద 
కొండు మందికీ జవాబు చెప్పారు. వారు చెప్పింది 
ఇదే: “యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబుతు 
న్నాము. యెహోవాయే మా దెవుడు. మము ఎందుకు 
ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసు 
కోవాలని మేము కోరుతున్నాము. మేము చేసిన దానికి 
మీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు 
అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంప 
వచ్చు. మేము గనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించి 
ఉంటే, మమ్మల్ని శిక్షించుమని చెప్పి ఆ దేవుడినే 
మేము అడుగుతాము. ధాన్యార్పణలు, సమాధాన 
బలులు అర్పించేందుకు, దహనబలుల కోసమూ 

















యెహూషమువ 22:15-31 


మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తు 
న్నారా? లేదు. ఆ కారణంతో మేము దీన్ని నిర్మించ 
లేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాము? 
2*చ్చేము కూడ మీ దేశంలో భాగస్టులమేనని మీ ప్రజలు 
భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని 'ష్పేము భయపడ్డాం. 
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మేము ఆరా 
ధించకూడదని అప్పుడు మీ (ప్రజలు అంటారు. 
బోయోర్డాను నది అవతలి వైపు దేవుడు మాకు భూమి 
ఇచ్చాడు. అంటే యోర్డాను నది మనల్ని వేరు 
చేస్తుందని దీని అర్థం. మి పిల్లలు పెద్దవారై, మీ దేశాన్ని 
పాలించినప్పుడు, మూ షీ వాళ్తమేనని ఇ వారికి జ్ఞాపకం 
ఉండదు. “రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు 
ప్రజల మధ్యను చెందినవారు కారు అని మాతో వారు 
అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను 
ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు. 

“అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని 
నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలు 
లకు ఉపయోగించాలని మేము తలచలేదు. ”'మీరు 
ఆరాధిస్తున్న, మీరు ఆరాధించే దేవుడినే మేమూ 
ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా (ప్రజ 
లకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము 
యెహోవాను ఆరాధిస్తామని మేకు, మాకు, మన 
భవిష్యత్‌ పిల్లలందరికీ ఈ బలిపీఠం బుజువుగా 
ఉంటుంది. మా బలులు, moore: సమాధాన 
బలులు యెహోవాకు అర్చిస్తాము. ys పిల్లలు పెరిగి 
పెద్దవారై నప్పుడు, మీవలానే మేము కూడ “ఇశ్రాయేలీ 
యులం అని తెలుసుకోవాలని మా కోరిక. ?ముందు 
నాటికి మేము ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్లము 
కాదు అని మీ పిల్లలు చెప్పినట్టయితే “చూడండి! 
మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం 
నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం 
ముందర ఉన్న బలిపీఠంలాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని 
బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. 
మేమూ ఇశ్రాయేలు (ప్రజల్లో ఒక భాగమే అని ఈ 
బలిపీఠం తెలియజేస్తుంది అని మా పిల్లలు చెప్పగలుగు 
తారు. “వాస్తవంగా మేము యెహోవాకు వ్యతిరేకంగా 
ఉండాలనుకోవటం లేదు. ఆయనను వెంబడించటం 
ఇప్పుడు మానివేయాలని కోరటం లేదు. పవిత్ర 
గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని 
మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యెహోవా 
దేవునిది.” 

30రూబేను, గాదు, మన్నే ప్రజలు చెప్పిన ఈ 
విషయాలను యాజకుడు ఫీనెహాసు, పదిమంది నాయ 
కులు విన్నారు. ఈ మనుష్యులు సత్యమే చెబుతు 
న్నారని వారు తృప్తిపడ్డారు. *!కనుక యాజకుడు 
ఫీనెహాసు, “యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు 
మాకు తెలుసు. మరియు మీరు ఆయనకు విరోధంగా 








యెహోషువ 22:32-23:16 


తిరుగలేదని కూడ ఇప్పుడు తెలుస్తుంది. ఇశ్రాయేలు 
ప్రజలు యెహోవా చేత శిక్షించబడరు గనుక మేము 
సంతోషిస్తున్నాము" అన్నాడు. 

అప్పుడు ఫీనెహాసు, తదితర నాయకులు ఆ 
చోటు విడిచి, ఇంటికి వెళ్లారు. రూబేను, గాదు ప్రజలను 
గిలాదు దేశంలో విడిచిపెట్టి, వారు కనానుకు తిరిగి 
వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వారు తిరిగి వెళ్లి 
జరిగినది వారికి తెలియజేసారు. శోఇశ్రాయేలు ప్రజలు 
కూడ తృప్తి చెందారు. వారు సంతోషించి, దేవునికి 
కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్టై ప్రజల 
మీదికి యుద్దానికి వెళ్లకూడదని వారు తీర్మానించారు. 
ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణ 
యించారు. 


268 


వద్దు. వారి దేవుళ్లను సేవించవద్దు, ఆరాధించవద్దు. 
మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు 
కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు, ఇలాగే 
మీరు చేస్తూ ఉండాలి. 

మహా బలం గల అనేక రాజ్యాలను ఓడించేందుకు 
యెహోవా మీకు సహాయం చేసాడు. ఆ (ప్రజలను 
యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. ద్ర రాజ్యం 
కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది. 

యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో 
ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. 
ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా 
పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని 
యెహోవా వాగ్దానం చేసాడు. 1*అందుచేత మీరు మీ 








3*మురియు, “యెహోవాయే దేవుడని మేము 
నమ్ముతున్నట్టు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియ 
జేస్తుంది” అని రూబేను, గాదు, మనష్టై ప్రజలు 
చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి “బుజువు” 
అని పెరు పెట్టారు. 


యెహోషువ ప్రజలను ప్రోత్సాహించటం 

23 ఇశ్రాయేలీయులకు వారి చుట్టూ ఉండే 
శతువులనుండి యెహోవా శాంతిని 
ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను యెహోవా క్షేమంగా 
ఉంచాడు. చాల సంవత్సరాలు గడిచాయి, యహూ 
షువ వృద్దుడయ్యాడు. ఈ సమయంలో ఇశ్రాయేలు 
నాయకులు, కుటుంబ పద్దలు న్యాయమూర్తులు అంద 
రినీ యెహోషువ సమావేశపర్చాడు. యెహో షువ 
ఇలా చెప్పాడు: “నేను చాల ముసలివాడినయ్యాను. 
మన శత్రువులకు యెహోవా చేసిన వాటిని మీరు 
చూసారు. మనకు సహాయం చేసేందుకు అయన 
అలా చేసాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా 
పోరాడాడు. “పశ్చిమాన మహా సముద్రానికి, యోర్డా 
నుకు మధ్యగల దేశమంతా మీ (ప్రజలు తీసుకోవచ్చని 
నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను 
మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా 
దానిని స్వాధీనం చేసుకోలేదు. అక్కడ నివసిస్తున్న 
ప్రజలను మీ యెహోవా దేవుడు బలవంతంగా వెళ్త 
గొట్టేస్తాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. అక్కడ 
నివసిస్తున్న ప్రజలను యెహోవా వెళ్తగొష్టేస్తాడు. మీ 

దేవుడైన యెహోవా చేసిన వాగ్దానం ఇది. 
కోయెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ 
విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే 
ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నింటికీ విధేయు 
లుగా ఉండండీ. ఆ ధర్మశా స్తానికి విముఖులు కావద్దు. 
"ఇశ్రాయేలు (ప్రజలు కానివాళ్లు ఇంకా కొంతమంది 
మన మధ్య నివసిస్తున్నారు. ఆ ప్రజలు వారి స్వంత 
దేవుత్రను ఆరాధిస్తున్నారు. ఆ ప్రజలతో స్నేహం చేయ 


దేవుడైన యెహోవాను ప్రేమిస్తూనే ఉండాలి. మీరు 
సంపూర్ణులుగా అయనను (ప్రేమించాలి. 

“యెహోవా మార్గంనుండి తొలగిపోవద్దు. ఇశ్రా 
యేలీయులకు చెందని ఏ ఇతరులతో స్నేహం చేయ 
వద్దు. వారి మనుష్యులను ఎవరినీ పెళ్లాడకండి. అయితే 
మీరే గనుక ఈ మనుష్యులతో స్నేహం చేస్తే "మీ 
శత్రువులను జయించేందుకు మీ దేవుడైన యెహోవా 
మీకు సహాయం చేయడు. కనుక ఈ (ప్రజలు మీకు 
ఒక ఉచ్చుగా ఉంటారు. వారు మీ కళ్లలో పాగలా, 
ధూళిలా మీకు బాధ కలిగిస్తారు. మరియు ఈ 
మంచిదేశం నుండి మీరు వెళ్లగొట్టబడతారు. ఇది మీ 
దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం, కానీ మీరు 
ఈ ఆజ్ఞకు విధేయులు కాకపోతే, దీనిని పోగొట్టు 
కొంటారు. 

ఇది దాదాపు నేను చనిపోవాల్సిన సమయం. 
యెహోవా మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసాడని 
మీకు తెలుసు, మీరు వాస్తవంగా నమ్ముతున్నారు. 
ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ ఆయన తప్పలేదని 
మీకు తెలుసు. మనకు ఇచ్చిన (ప్రతి వాగ్దానమూ 
యెహోవా నెరవేర్చాడు. [మీ దేవుడైన యెహోవా 
ఇచ్చిన ప్రతి మంచి వాగ్దానం నిజంగా నెరవేరింది. 
అయితే అదే విధంగా యెహోవా తన ఇతర వార్దా 
నాలను కూడ నెరవేరుస్తాడు. మీరు తప్పు చేస్తే మీకు 
కీడు కలుగుతుందని ఆయన వాగ్దానం చేసాడు. ఆయన 
మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి బలవంతంగా 
మిమ్మల్ని వళ్టగొట్టేస్తానని ఆయన వాగ్దానం చేసాడు. 
'ఏమ్సీ దేవుడైన యెహోవాతో మీరు చేసిన ఒడం 
బడీకను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా 
జరుగుతుంది. మీరు వెల్లి ఇతర దేవుళ్లను పూజిస్తే 
మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర 
దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా 
చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. 
అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి 
మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.” 





269 


యెహోమవ వీడ్కోలు చెప్పటం 
24 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకె 
ములో సమావేశం అయ్యాయి. వారందరినీ 
సాషపువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు 
కుటుంబ పెద్దలను, న్యాయమూర్తు 
లను యెహోషువ పిలిచాడు. "ేళ్లంతా దేవుని ఎదుట 
నిలబడ్డారు. 
2అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లా 
డాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవు 
డైన యెహోవా మీతో చెబుతున్నదే నేను మీతో 
చెబుతున్నాను. 
చాలాకాలం కిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు 
నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహో 
రుల తండి తెరహు వంటి మనుష్యులను గూర్చి 
నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుత్తను 


యుహోమవ 24:1-17 


అప్పుడు మోయాబు రాజు, సిప్పోరు కుమారు 
డైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలతో యుద్దానికి సిద్ధ 
మయ్యాడు. రాజు బెయొరు కుమారుడై న బిలామును 
పిలిపించాడు. మిమ్మల్ని శపించమని అతడు బిలామును 
అడిగాడు. కానీ యో హోవానై న నేను బిలాము మాట 
వినటానికి నిరాకరించాను. కనుక మీకు మంచి సంగ 
తులు సంభవించాలని అర్థించాడు. అతడు మిమ్మల్ని 
చాలాసార్జు ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని రక్షించి, 
కష్టంనుండి బయటకు రప్పించాను. 

"అప్పుడు మీరు యోర్డాను నది దాటి ప్రయాణం 
చేసారు. మీరు యెరికో చేరుకొన్నారు. యెరికో 
పట్టణం ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ 
ప్రజలు, పెరిజ్జీ (ప్రజలు, హివ్వీ (ప్రజలు, యుబూసీ 
ప్రజలు మీతో పోరాడారు. కాని వాళ్లందరినీ మీరు 
ఓడించేటట్టు నేను చేసాను. '2మీ సైన్యం ముందుకు 








పూజించారు. అయితే యెహోవానైన నేను మీ 
తండ్రి అబ్రాహామును నది ఆవలివై పు దేశంనుండి 
బయటకు రప్పించాను. నేను అతనిని కనాను 
దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని 
ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును 
నేను ఇచ్చాను. “మరియు ఇస్ఫాకునకు యాకోబు, 
ఏశావు అనే ఇద్దరు కొడుకులను నేను ఇచ్చాను. 
శేయీరు చుట్టూరా ఉన్న పర్వతాలను నేను ఏశావుకు 
ఇచ్చాను. కానీ యాకోబు, అతని కొడుకులు అక్కడ 
నివసించలేదు. [బతికేందుకు వారు ఈజిప్టు వెళ్లారు. 

అప్పుడు మోషే అహరోనులను నేను ఈజిప్టుకు 
పంపించాను. నా ప్రజలను వారు ఈజిప్పునుండే 
బయటకు తీసుకొని రావాలని నేను కోరాను. ఈబివ్లు 
ప్రజలకు అనేకమైన భయంకర సంగతులు జరిగేటట్టు 
నేను చేసాను. అప్పుడు నేను మీ వాళ్లను ఈజిస్టునుండి 
బయటకు రప్పించాను. “కనుక నేనే స్స పూర్వీకులను 
ఈజిప్టునుండి బయటకు రప్పించాను. వారు ఎర్ర 
సముద్రం వరకు వచ్చేటప్పటికి, ఈజిప్టు మనుష్యులు 
వారిని తరుముతున్నారు. రథాలు ఉన్నాయి, రౌతులు 
ఉన్నారు అక్కడ. “కనుక యెహోవానై న నన్ను 
ప్రజలు సహాయం కోరారు. నేను ఈజిప్టు ప్రజల 
మీదికి మహాగొప్ప కష్టం వచ్చేటట్టు చేసాను. సముద్రం 
వాళ్లను కప్పివేే సేటట్టుగా యెహోవానై న నేను 
చేసాను. ఈజిప్టు సైన్యానికి నేను చేసిన దీనిని మీ 
మట్టుకు మీరే చూసారు. 

ఆ తర్వాత చాలా కాలం మీరు అరణ్యంలో సప 
సించారు. "అప్పుడు నేను అమోరీయుల దేశానికి 
మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇది యోర్డాను నదికి 
తూర్పున ఉంది. ఆ ప్రజలు మీతో యుద్ధం చేసారు 
కాని మీరు వారిని ఓడించేటట్టు నేను చేసాను. ఆ 
ప్రజలను నాశనం చేసే శక్తి నేను మీకు ఇచ్చాను. 
అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 


వెళ్తున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలను నేను 
పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులను పారిపోయే 
టట్టు చేసాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు 
ప్రయోగించకుండా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

'యెహోవానైన నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చాను. 
మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని 
నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను 
నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ దేశంలో, ఆ 
పట్టణాల్లో నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్షా 
తోటలు, ఒలీవ మొక్కలు మీకు ఉన్నాయి.” 

అప్పుడు యెహోషువ (ప్రజలతో ఇలా 
చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు 
విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, 
నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజిం 
చిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో 
చాలకాలం కిందట నదికి అవతల, కఈజిస్టులో జరిగిన 
విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి. 
1ోఅయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు 
ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. 
మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ 
పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన 
దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో 
నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు 
మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం 
మాత్రం యెహోవాను సేవిస్తాము!” 

అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, 
యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ 
మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికీ మేము 
సేవించము. 

గమన ప్రజలను ఈజిస్టనుండి బయటకు రప్పిం 
చినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ 
దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా 


యెహోషువ 24:18-33 


మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ 
దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర 
దేశాలగుండా మనము ప్రయాణిం చినప్పుడు ఆయనే 
మనలను కాపాడాడు. తర్వాత ఈ దేశాల్లో నివసించే 
ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు 
సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో 
నివనీంచిన అవూరీ ప్రజలను ఓడించేందుకు 
యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము 
ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన 
దేవుడు గనుక.” 

బీఅప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం 
కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. 
యెహోవా దేవుడు పరిశుద్దుడు. తన ప్రజలు ఇతర 
దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు 
ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని 
క్షమించడు. మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర 
దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను 
దేవుడు మీకు నంభవింపజేస్తాడు. యెహోవా 
మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ 
ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరో 
ధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.” 


270 


పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు 


బుజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర 
వృక్షం కింద ఆ బండను అతడు పెట్టాడు. 

“అప్పుడు యెహోషువ ప్రజలందరితో 
చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం 
చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా 
ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతు 
న్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ 
జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయ 
కరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి 
మీ దేవుడెన యెహోవాకు మీరు విరోధంగా తిరుగ 
కుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.” 

25 అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి 
ఇండ్లకు వెళ్లి పామ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత 
స్థలానికి వెళ్లిపోయాడు. 


యెహోషువ మరణం 
౫ఆ తర్వాత నూను కుమారుడై న యెహోషువ 
చనిపోయాడు. ఆయన వయస్సు నూటపది సంవత్స 
రాలు. *తిమ్నాత్‌ సెరహులోని తన స్వంత స్థలంలో 
యిహూషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయషు 





21అయితే ప్రజలు, “లేదు, మేము యెహోవానే 
సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు. 

ఆప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, శద 
మీతో ఉన్న (ప్రజల చుట్టూ చూడండి. మీరు యహ 
వానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు eos 
మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” 
అన్నాడు. 

ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే 
సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ 
తెలుసు” అని జవాబిచ్చారు. 

23అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య 
ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల 
దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో 
ప్రేమించండి" అని చెప్పాడు. 

2*అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహో 
వానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమ 
వుతాము” అని యెహోషువతో చెప్పారు. 

బోకనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక 
ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటిం 
చాల్సిన ఒక చట్టుముగా చేసాడు యహోషువ. 

షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది. 
26ద్రేవుని ధర్మశాస్తపు గ్రంథంలో యెహోషువ ఈ 
సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక 





కొండకు ఉత్తరాన ఎఫాయిం దేశంలో ఉంది. 

యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలు 
ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ 
మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవిం 
చారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంతవరకు ప్రజలు 
యెహోవాను సేవించటం కొనసాగించారు ఇశ్రాయేలీ 
యులకు యెహోవా చేసినవాటిని చూసినవారు ఈ 
నాయకులు. 


యోసేపు ఎముకలను ఇంటికి తేవటం 

వరాం (ప్రజలు ఈజిప్టును విడిచినప్పుడు, 
యోసేపు ఎముకలను వారితోకూడ మోసుకుని 
వచ్చారు. కనుక యోసేపు ఎముకలను షెకెములో 
ప్రజలు పాతిపెట్టారు. షెకెము తండ్రి, హమోరు కుమా 
రుల దగ్గర యాకోబు కొన్న భూమిలో వారు ఆ 
ఎముకలను పాతిపెట్టారు. ఆ భూమిని యాకోబు 
వంద వెండి నాణాలకు కొన్నాడు. ఈ భూమి యోసేపు 
పిల్లలకు చెందినది. 

ోఅహరోను కుమారుడై న ఎలీయాజరు చని 
పోయాడు. అతడు గిబియాలో పాతిపెట్టబడ్డాడు. 
ఎఫ్రాయిము కొండ దేశంలో గిబియా ఒక పురం. ఆ 
పురం ఎలీయాజరు కుమారుడై న ఫీనెహాసుకు ఇవ్వ 
బడింది. 


271 


న్యాయాధిపతులు 


కనానీయులతో యూదా యుద్ధం చేయటం 
1 యెహోషువ చనిపోయాడు. అప్పుడు ఇశ్రా 
యేలు ప్రజలు యెహోవాకు ప్రార్థన చేసారు: 
యెహోవాతో, “మా వంశాలలో ఏది ముందుగా వెళ్లి, 
మా పక్షంగా కనానీయులకు విరోధంగా యుద్దం 
చేయాలి?” అని వారు అడిగినారు. 


అక్కడ మరణించాడు. ీయూదావారు యెరూషలేము 
మీద యుద్దం చేసి దానిని పట్టుకొన్నారు. యెరూష 
లేము ప్రజలను చంపేందుకు యూదావారు వారి 
ఖడ్లాలు ఉపయోగించారు. తర్వాత వారు పట్టుణాన్ని 
కాల్చేశారు. ఆ తర్వాత యూదావారు మరికొంత 
మంది కనానీయులతో యుద్ధం చేయటానికి వెళ్లారు. 





2యొహోవా, “యూదా వంశస్థులు వెళతారు. 
నేను వారిని ఈ దేశం తీసుకోనిస్తాను” అని ఇశ్రాయేలీ 
యులతో చెప్పాడు. 

యూదా పురుషులు, వారి సోదర్శులైన షిమ్యోను 
వంశంవారిని సహాయం అడిగారు. “సోదరులారా, 
మనలో ప్రతి ఒక్కరికీ కొంత భూమి ఇస్తానని 
యెహోవా వాగ్దానం చేశాడు. మీరు వచ్చి, మా భూమి 
కోసం పోరాడటంలో సహాయం చేస్తే, అప్పుడు మేము 
మీ భూమి కోసం పోరాడేందుకు మీకు సహాయం 
చేస్తాం” అన్నారు యూదా మనుష్యులు. యూదా 
సోదరులతో కలిసి పోరాడేందుకు షిమ్యోను మను 
ష్యులు అంగీకరించారు. 

“కనానీయులను, పెరిజ్జీయులను ఓడించుటకు 
యూదా మనుష్యులకు యెహోవా సహాయం చేశాడు. 
బెబెకు పట్టణం దగ్గర యూదావారు 10000 మందిని 
చంపేసారు. ఏబెజెకు పట్టణంలో బెజెకు పాలకుని 
యూదా మనుష్యులు చూసి అతనితో పోరాడారు. 
యూదా వారు కనానీయులను, పెరిజ్జీయులను 
ఓడించారు. 

6జెజైక్రు పాలకుడు” పారిపోయేందుకు ప్రయ 
త్నించాడు. కానీ యూదా వారు అతనిని తరిమి 
పట్టుకొన్నారు. వారు అతనిని పట్టుకున్నప్పుడు అతని 
కాళ్లు చేతుల బొటన వేళ్లను వారు కోసీవేసారు. 
అప్పుడు బెజెకు పాలకుడు, “డెభై మంది రాజుల 
కాళ్లు, చేతుల బొటన వేళ్లను నేను ) కోసివేసాను. ఆ 
రాజులు నా బల్ల మీదనుండి కింద రాలిన ఆహారం 
ముక్కలు తినవలసి వచ్చేది. ఆ రాజులకు నేను చేసిన 
దానిని దేవుడు ఇప్పుడు తిరిగి నాకు చెల్లించాడు” 
అని చెప్పాడు. బెజెకు పరిపాలకుని యూదా మను 
ష్యులు యెరూషలేము తీసుకుని వెళ్లారు. అతడు 








బెజెకు పాలకుడు (రాజు లేక “ఆదోనీ బెజెకు.” 


నెగివులోని కొండ దేశంలోను, పశ్చిమ కొండ చరియ 
ల్లోను ఆ కనానీయులు నివసించారు. 

“తర్వాత హెబ్రోను పట్టణంలో నివసించిన కనానీ 
యులతో యుద్ధం చేసేందుకు యూదావారు వెళ్లారు. 
(హెబ్రోను కిర్యతర్చా అని పిలువబడేది.) షేషయి, 
అహీమాను, తల్మయిో అనే వారిని యూదావారు 
ఓడించారు. 


కాలేబు, అతని కుమార్తె 

"యూదా వారు ఆ చోటు విడిచిపెట్టేశారు. దెబీ 
రులో ఉన్న ప్రజలతో యుద్ధం చేయటానికి వారు 
దెబీరు పట్టణం వెళ్లారు. (గతంలో దెబీరు కిర్యత్సేఫెరు 
అని పిలువబడింది). 'యూదావారు యుద్ధం (ప్రారం 
భించక ముందు, ఆ మసుష్యులకు కాలేబు ఒక వాగ్దానం 
చేసాడు. “కిర్యత్సేఫెరు మీద దాడిచేయాలని నేను 
కోరుతున్నాను. ఆ పట్టణాన్ని ముట్టడించి, దానిని 
పట్టుకొనేవాడికి నేను నా కుమార్తె అక్సాను ఇస్తాను. 
అతనిని నా కుమార్తెను వివాహం చేసుకోనిస్తాను” అని 
చెప్పాడు కాలేబు. 

“కాలేబుకు కనజు అనే పేరుగల చిన్న తమ్ముడు 
ఉన్నాడు. కనజుకు ఒత్నీయేలు అను పేరుగల ఒక 
కుమారుడు ఉన్నాడు. కిర్యత్సేఫెరు పట్టణాన్ని ఒత్నీ 
యేలు పట్టుకున్నాడు. అందుచేత ఒత్నీయేలుకు 
భార్యగా ఉండేందుకు కాలేబు తన కుమార్తె అక్సాను 
అతనికి ఇచ్చాడు. 

“అక్సా ఒత్నీయేలుతో కాపురానికి వెల్లింది. తన 
తండ్రిని కొంత భూమి అడగమని అక్సాతో చెప్పాడు 
ఒత్నీయేలు. అక్సా తన తండ్రీ దగ్గరకు వెళ్లింది. ఆమె 





చేషయి, అహీమాను, తల్మయి అనాకు అను మనుష్యు 


నికి ముగ్గురు కుమారులు. వారు రాక్షసుల్లాంటి వారు: సంఖ్యా 
కాండం 13:22 చూడండి. 


న్యాయాధిపతులు 1:15-30 


తన గాడిద మీదనుండి దిగగానే, “నీకేం కావాలి?” అని 
కాలేబు ఆమెను అడిగాడు. 

అక్సా జవాబిచ్చింది: “నాకు ఒక ఆశీర్వాదం 
ఇవ్వుము. నీవు నాకు నెగెవులో ఎండిపోయిన ఎడారి 
భూమి ఇచ్చావు. దయచేసి నీళ్లుగల భూమి నాకు 
కొంత ఇవ్వుము.” కనుక ఆమె కోరినట్టు కాలేబు 
ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఎగువ, దిగువ నిటి మడు 
గులను కాలేబు ఆమెకు ఇచ్చాడు. 

1రానాత్రీ ప్రజలు అంజూరపు చెట్ల పట్టణం 
(యెరికో) విడిచి, యూదా ప్రజలతో వెళ్ళారు. వారు 
యూదా అరణ్యంలోని ప్రజలతో కలిసి జీవించటానికి 
అక్కడికే వెళ్లారు. అది అరాదు పట్టుణానికి సమీపంగానే 
నెగివులో ఉంది. (కెనెతీ ప్రజలు మోషే మామగారి 
కుటుంబానికి చెందినవారు.) 

గొకరానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో 
నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం 
వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని 
వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ 
పట్టణానికి హోర్మా* అని పేరు పెట్టారు. 

18 యూదావారు గాజా పట్టణాన్ని, దాని చుట్టూరా 
ఉన్న చిన్న పట్టణాలను పట్టుకొన్నారు. అష్కెలోను, 
ఎక్రోను పట్టణాలను, వాటి చుట్టూరా ఉన్న చిన్న 
పట్టణాలను కూడా యూదావారు పట్టుక్‌"న్నారు. 

19యూదావారు యుద్ధం చేసినప్పుడు యెహోవా 
వారి పక్షంగా ఉన్నాడు. కొండ దేశంలోని భూమిని 
వారు స్వాధీనం చేసుకున్నారు. కానీ లోయల్లో ఉన్న 
ప్రజల వద్ద ఇనుప రథాలు ఉండటం చేత ఆ భూమిని 
యూదావారు తీసుకోలేక పోయారు. 

20హైబోను దగ్గర ఉన్న భూమిని కాలేబుకు 
ఇస్తానని మోషే వాగ్దానం చేసాడు. కనుక ఆ భూమి 
కాలేబు కుటుంబానికి ఇవ్వబడినది. కాలేబు మను 
ష్యులు అనాకు యొక్క ముగ్గురు కుమారులను ఆ 
చోటు నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. 


బెన్యామీను మనుష్యులు యెరూషలేములో స్థిరపడటం 

“బెన్యామీను వంశపు వారు యెరూషలేము నుండి 
యెబూసీ (ప్రజలను వళ్లగొట్టలేకపోయారు. కనుక 
నేటికీ బెన్యామీను ప్రజలతో బాటు యెబూసీ ప్రజలు 
కూడా యెరూషలేములో నివసిస్తున్నారు. 


యోసేపు మనుష్యులు బేతేలును పట్టుకోవటం 

2223 యోసేపు వంశం వారు బేతేలు“ పట్టణం మీద 
యుద్దానికి వెళ్లారు. (పూర్వం బేతేలు లూజు అని 
పిలువబడింది.) యోసేపు వంశం వారి పక్షంగా 





హోరా శ్ర అని 


దీని అర్దం. 
థి 


“సంపూర్తిగా నాశనం గావించబడటం” 


272 


యెహోవా ఉన్నాడు. యోసేపు వంశం వారు బేతేలు 
పట్టణానికి కొందరు గూఢాచారులను పంపించారు. 
(వీళ్లు బేతేలు పట్టణాన్ని ఓడించే మార్గాల కోసం 
వెదికారు.) గూఢచారులు బేతేలు పట్టణాన్ని గమ 
నించి చూస్తూండగా ఆ పట్టణంలో నుండి ఒక మనిషి 
బయటకు రావటం వారు చూశారు. ఆ గూఢచారులు, 
“పట్టణంలోనికి ఒక రహస్య మార్గం మాకు చూపించు. 
మేము పట్టణం మీద దాడి చేస్తాము. కానీ నీవు మాకు 
సహాయం చేస్తే, మేము నీకు హాని చేయము” అని 
అతనితో చెప్పారు. 

25 ఆ మనిషి పట్టణంలోనికిగల రహస్య మార్గాన్ని 
గూఢాచారులకు చూపించాడు. యోసేపు వంశస్థులు 
బేతేలు ప్రజలను చంపటానికి వారి ఖడ్గాలు ప్రయో 
గించారు. కానీ వారికి సహాయం చేసిన మనిషికి వారు 
హాని చేయలేదు. అతని కుటుంబం వారికి కూడ 
వారు హాని చేయలేదు. అతడు, అతని కుటుంబం 
స్వేచ్చగా వెళ్లనివ్వబడ్డారు. అతడు హిత్తీ ప్రజలు 
నివసించే దేశానికి వెళ్లి, ఒక పట్టణం నిర్మించాడు. ఆ 
పట్టణానికి లూజు అని అతడు పేరు పెట్టాడు. ఆ 
పట్టణం నేటికీ లూజు అని పిలువ బడుతూవుంది. 


మిగిలిన కుటుంబ వంశాలు కనానీయులతో 

పోరాడటం 

7బేత్షైయానును, తయినాకు, దోరు, ఇబ్లెైయా 
మును, మెగిద్దో పట్టణాల్లో, ఆ పట్టణాల చుట్టుపక్కల 
ఉన్న చిన్న పట్టుణాల్లో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. 
మనష్టే వంశం వారు ఆ ప్రజలను ఆ పట్టణాల నుండి 
వెళ్తగొట్టలేకపోయారు. అందుచేత కనానీయులు ఉండి 
పోయారు. వారు తమ గృహాలు విడిచిపెప్టేందుకు 
నిరాకరించారు. 

¥తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బలవంత్తులె కనానీ 
ప్రజలను తమకు బానిసలుగా చేసుకున్నారు. కానీ 
ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజలందరినీ వారి దేశం 
నుండి వెళ్లగొట్టలేకపోయారు. 

2౫ ఫాయిము వంశం వారి విషయం కూడ అలాగే 
జరిగింది.) గెజెరులో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. 
ఎఫ్రాయిము వంశస్తులు ఆ కనాను ప్రజలందరినీ వారి 
దేశం నుండి వెళ్ల గొట్టలేదు. కనుక ఎఫ్రాయిము 
(ప్రజలతోబాటు కనాను ప్రజలు కూడ గజెరులో 
నివసించటం కొనసాగించారు. జెబూలూను వంశం 
వారి విషయంలో కూడ అలాగే జరిగింది. కితోను, 
నహలోలు పట్టణాల్లో కొందరు కనానీయులు 
నివసించారు. జెబూలూను ప్రజలు ఆ మనుష్యులను 
వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. ఆ కనానీయులు 
ఉండిపోయి, జెబూలూను వారితో నివసించారు. కానీ 
జెబూలూను వారు ఆ ప్రజలను తమకు బానిసలుగా 
పని చేయించుకొన్నారు. 


273 


31(ఆషేరు వంశం వారి విషయంలో కూడా అలాగే 
జరిగింది.) అక్కో, సీదోను, అహ్లాబు, అక్టీబు, హెల్బా, 
అఫెకు, రెహోబు పట్టుణాలనుండి ఇతర మనుష్యు 
లను ఆషేరువారు వెళ్లగొట్టలేదు *ఆపేరువారు కనాను 
ప్రజలను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఆ 
కనానీయులు ఆషేరు ప్రజలతో కలిసి జీవించటం 
కొనసాగించారు. 

33(నఫ్హాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే 
జరిగింది.) బేత్తెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజ 
లను నప్తాలీ ప్రజలు వెళ్ళగొట్టలేదు. కనుక నఫ్తాలి 
ప్రజలు ఇతరులతో కలసి ఆ పట్టణాలలోనే నివసిం 
చటం కొనసాగించారు. ఆ కనానీ ప్రజలు నస్టారీ 
వారికి బానిసలుగా పని చేసారు. 

3*అమోరీయులు, దాను వంశం వారిని కొండ 
దేశంలో నివసించేట్టుగా బలవంతం చేసారు. దాను 
ప్రజలు లోయలలో నివసించేందుకు అమోరీ ప్రజలు 
రానివ్వ లేదు. కనుక దాను వారు కొండలలోనే ఉండి 
పోవాల్సి వచ్చింది. అమోరీయులు అయ్యాలోను, 
హెరెసు కొండలోను, షయల్బీములోను నివసిం 
చేందుకు అమోరీయులు తీర్మానించుకున్నారు. తరు 
వాత యోసేపువంశం బలమై నదిగా పెరిగింది. అప్పుడు 
వారు అమోరీయులను తమకు బానిసలుగా పని 
చేయించుకున్నారు. 

అమోరీయుల దేశం తేలు కనుమనుండి హస్సెలా 
వరకు, ఆ పెన హస్సెలాకు అవతల కొండ దేశంలోనికీ 
విస్తరించింది. 


బోకీము దగ్గర యెహోవా దూత 

యెహోవా దూత గిల్లాలు పట్టణం నుండి 

బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి 
వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు 
అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని 
ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను 
మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి 
నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా 
ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను. ?ఈ 
దేశంలో నివసించే వారితో మీరు ఏ ఒడంబడిక చేసు 
కోకూడదు. వారి బలిపీఠాలను మీరు నాశనం చేయాలి 
అని నేను చెప్పాను. కాని మీరు నాకు విధేయులు 
కాలేదు. 

“నేను మీకు చెబుతాను: “ఇతరులను ఇక మీదట 
ఈ దేశం నుండి బలవంతంగా నేను వళ్లగొట్టను. ఈ 
ప్రజలు మీకు ఒక సమస్య అవుతారు. వారు మీకు 
ఉరిగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిలాగా 
ఉంటారు.” ” 

యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రా 
యేలు (ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా 


న్యాయాధిపతులు 1:31-2:14 


ఏడ్చారు. "కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన ఆ స్థలానికి 
బోకీము* అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయే 
లీయులు యెహోవాకు బలులు అర్చించారు. 


అవిధేయతవలన అపజయం 

అప్పుడు యెహోషువ (ప్రజలను ఇంటికి 
పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివ 
సించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొను 
టకు వెళ్లారు. "యెహోషువ బతికి ఉన్నంతవరకు 
ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. 
యెహోషువ మరణించిన తరువాత జీవించిన నాయ 
కుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను 
సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా 
చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్దులు చూశారు. 
ినూను కుమారుడు, యెహోవా సవకుడునగు 
యెహోషువ 110 సంవత్సరాల వయస్సులో మరణిం 
చాడు. *ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువకు ఇవ్వ 
బడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది 
ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి 
ఉత్తరాన తిమ్నాతు హెరెసు దగ్గర ఉంది. 

10ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం 
పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయు 
లకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త 
తరం వారికి తెలియదు. అందుచేత ఇశ్రాయేలు 
ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవిం 
చారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా 
చూశాడు. “ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి 
యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల 
పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రా 
యేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మాను 
కొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిం 
చిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను” పూజించటం 
మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగిం 
చింది. "ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరిం 
చటం మానివేసి బయలు, అష్టారోతులను పూజిం 
చటం మొదలు పెట్టారు. 

“ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం 
వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద 
దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా 
చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రు 
వుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు 





బోకీము అనగా “ప్రజల ఏడ్చు” అని అర్ధం. 
థి 


తప్పుడు దేవత వర్ణాన్ని, గాలుల్ని ఈ బూటకపు 
దేవత తెస్తుందని కనానీయులు నమ్మారు. భూమి మంచి 
పంటలు ఇచ్చేందుకు కూడా ఇది సహాయ పడుతుందని 
వారు నమ్మారు. 


న్యాయాధిపతులు 2:15-3:8 


ప్రజలు వారి శతువులనుండి వారిని వారు కాపాడు 
కోలేక పోయారు. "ఇశ్రాయేలు ప్రజలు యుద్దానికి 
బయటకు వెళ్లినప్పుడల్హా ఓడిపోయారు. యెహోవా 
వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. 
ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల 
దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా 
ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు 
ప్రజలు చాలా శ్రమ అనుభవించారు. 

16అప్పుడు యెహోవా న్యాయమూర్తులు అనే 
నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల 
ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయ 
కులు రక్షించారు. కాని ఇశ్రాయేలు (ప్రజలు వారి 
న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు 
దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుస 
రించారు.* పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు 
యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రా 
యేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు 
విధేయులు కావటం లేదు. 

సీఐ శాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజ 
లకు అనేకసార్డు చెడు సంగతులు జరిగించారు. అందు 
చేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. 
ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప 
పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి 
రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపిం 
చాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తు 
లతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు 
వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. అయితే ప్రతీ 
న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు 
మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం 
మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి 
వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు 
నిరాకరించారు. 

అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా 
కోపగించి, ఆయన చెప్పాడు: "ఈ ప్రజలు నేను 
వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘిం 
చారు. వారు నా మాట వినలేదు. *కనుక నేను 
ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయే 
లీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ 
చని పోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే 


274 


ోయెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. 
ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా 
బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన 
యెహోషువ సెన్యానికి సహాయం చేయలేదు. 
3, ఎఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల 

దేశం విడిచిపెట్టటట్టు యెహోవా బలవంతం 
చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించా 
అనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రా 
యేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం 
చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. 
అందుచేత ఆ ఇతర రాజ్యాలను యహ హోవా వారి 
దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్దాలలో పాల్గొనని 
ఇశ్రాయేలు ప్రజలకు నేర్చించాలని యెహోవా ఇలా 
చేసాడు.) ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన 
రాజ్యాల పేర్లు ఇవి: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాల 
కులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, 
గయిలు హెర్మోను నుండి లబోహమాతు వరకు గల 
లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. “ఇశ్రా 
యేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యా 
లను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు 
మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రా 
యేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన 
చూడాలను కున్నాడు. 

ోకనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజ 
లతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ 
(పజ లతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. 
క్వ శాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివా 
హము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు 
ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు 
వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు 
ప్రజలు ఆ మనుష్యుల దేవుత్రను పూజించటం మొదలు 
పెట్టారు. 





మొదటి న్యాయమూర్తి, ఒత్నీయేలు 
"ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు 
యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు 
యెహోవాను మరచిపోయి, బయలు మరియు 
అషేరా* అను బూటకపు దేవుళ్లను సేవించారు. 
కీఇ్వశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. 





ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే 
ఉండనిస్తాను. ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు 
నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు 
ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను 
పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను. స్త 





ఇశ్రాయేలు ... అనుసరించారు ఇతర దేవతలకు వ్యభిచారి 
ణిలా వ్యవహరించారు అని వాస్తవంగా రాయబడి ఉంది. 


యెహోవా అరామునహరాయిముో రాజు కూషనిషా 
తాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించ 





అేషేరా ఒక ముఖ్యమైన కనానీ దేవత. ఈమె "ఎలో 
యొక్క భార్య లేక “బయలు యొక్క ప్రియురాలు అని 
వారనుకొన్నారు. 


అరామునహరాయిము ఉత్తర సిరియాలోని ఒక స్థలం, 
యూఫ్రటీసు మరియు మైగ్రీస్‌ నదుల నడుమ వున్నది. 


275 


నిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల 
పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీ 
యులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. 
వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని 
పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు 
కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న 
తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షిం 
చాడు. యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చి 
నప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి 
అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్దా 
నికి నడిపించాడు. అరాము రాజు కూష్మనిషాతాయి 
మును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు 
సహాయం చేసాడు. !*అందుచేత కనజు కుమారుడు 
ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు 
దేశం శాంతితో ఉండెను. 


న్యాయమూర్తి ఏహూదు 

2 శాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు 
చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు 
ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్గోనుకు 
యెహోవా శక్తి ఇచ్చాడు. (అమ్మోనీ (ప్రజలు, 
అమాలేకు (ప్రజల దగ్గర నుండి ఎగ్గోను సహాయం 
పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల 
మీద దాడిచేశారు. ఎగ్గోను, అతని సెన్యం ఇశ్రాయేలు 
ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి 
(యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. *ేఎగ్గోను 
ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలిం 
చాడు. (ప్రజలు యెపె హోవాకు మొరపెట్టారు. ఇశ్రా 
యేలు ప్రజలను రక్షించేందుకు యోహోవా ఒక మని 
షిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు 
ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశా 
నికి చెందిన గరా అనే పేరుగల వాని కుమారుడు. 
మోయాబు రాజు ఎగ్గోనుకు కొంత పన్ను డబ్బు 
చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును 
పంపించారు. 'ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసు 
కున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని 
పొడవు పద్దెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్లాన్ని 
తన కుడి తొడకు కట్టుకెని తన బట్టల కింద దానిని 
కప్పి= పెట్టాడు. 

173ప్రూదు మోయాబు రాజైన ఎగ్గోను దగ్గరకు 
వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. "ఏగ్గోను చాలా "లావు 
పాటి మనీషి 'సీహాదు ఆ డబ్బును ఎగ్గోనుకు 
చెర్తీంచిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన 
ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. 
9ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్లాలు పట్టు 
ణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు 
వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, 


న్యాయాధిపతులు 3:9-29 


నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” 
అని ఎగ్గోనుతో చెప్పాడు. ఊరకవుండు అన్నాడు 
రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి 
బయటకు పంపివేసాడు. ఏహూదు ఎగ్గోను రాజు 
దగ్గరకు వెళ్లాడు. ఎగ్గోను తన వేసవి కాలపు రాజ 
భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు. 

అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము 
ఒక సందేశం నా వద్ద వుంది" అని చెప్పాడు. రాజు 
తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా 
వచ్చాడు. *'రాజు తన సింహాసనం నుండి లేచి నిల 
బడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్డాన్ని 
తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. 
అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి 
వేసాడు. *ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవు 
నంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు 
ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహోదు 
ఆ ఖడ్గాన్ని ఎగ్గోను పొట్టులోనే విడిచి పెట్టేసాడు. 
23ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని 
తలుపులు మూసి తాళం వేసాడు. 

*ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. 
ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు 
చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి 
గదిలో మూత విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పు 
కున్నారు. అందుచేత ఆ సేవకులు చాలాసేపు వేచి 
ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం 
చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించి 
నప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం 
చూశారు. 

26ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, 
ఏహూదు పారిపోయేందుకు సమయం దారికింది. 
ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవెపు 
వెళ్లాడు. ”ఏహాదు శెయీరా అను స్థలం రాడు. 
అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ 
దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర 
శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు 
కొండలు దిగివెళ్లారు. ఏహూదు, “నన్ను వెంబడిం 
చండి! మన శృత్రువ్షులాన మోయాబు ప్రజలను ఓడిం 
చేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” 
అని ఇశ్రా యేలు ప్రజలతో చెప్పాడు. కనుక ఇశ్రాయేలు 
ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే 
యోర్డాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశం 
లోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకు 
నేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు 
ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్డాను నదిని దాట 
నివ్వలేదు. మోయాబు ప్రజలలో ధెర్యం, బలంగల 
పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. 
మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. 


న్యాయాధిపతులు 3:30-4:17 


కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు 


276 


క అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే 





మోయాబు ప్రజలను పారిం చటం మొదలు పెట్టారు. 
మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు 
శాంతి (ప్రబలింది. 


న్యాయమూర్తి షమ్లరు 

31ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత 
మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి 
పేరు షమ్లరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిప్పీ 
మనుష్యులు అరువందల మందిని చంపేందుకు షవ్లురు 
ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్టుగల కర్రను 


ప్రయోగించాడు. 
4 చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు 
ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు. 
కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను 
ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు 
పట్టణంలో పరిపాఠించాడు. సీసెరా అను పేరుగలవాడు 
యాబీను రాజు సెన్యానికి సేనాధిపతి. హరోషెతు 
హాగోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు. 
వసీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. 
అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల 
చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం 
వారు యె హూవాకు మొరపెట్టారు. 

*దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె 
లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో 
ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. ఒక రోజు 
దెబోరా ఖర్జూర చెట్టు కింద కూర్చుని ఉంది. సీసెరా 
విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు 
ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రా 
యిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య 
దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. “బారాకు అను 
పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. 
ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని 
అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని 
కుమారుడు. బారాకు నస్టాలి ప్రాంతంలోని కెదెషు 
పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా 
చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ 
ఇస్తున్నాడు. “వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి 
పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మను 
ష్యులను తాబోరు కొండకు నడిపించు. "యాబీను 
రాజు సెన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. 
సీసెరాను, అతని రథాలను, మరియు అతని సెన్యాన్ని 
కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు 
సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం 
చేస్తాను. ” 


స్త్రీ న్యాయమూర్తి దెబోరా 





నేను వెల్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, 
నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు. 

ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా 
జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా 
ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ 
సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని 
చెప్పింది. 

కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా 
వెళ్లింది. ''కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి 
వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల 
నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురు 
షులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో 
వెళ్లింది. 

"కనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల 
ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. 
హోబాబు మోషేకు మామ) జయనన్నీము అను 
చోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు 
చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి 
దగ్గరగా ఉంది. 

12 అబీనోయము కుమారుడు బారాకు తాబోరు 
కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. 
“కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను 
సిద్దం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క 
చోలు చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము 
పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు. 

“అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను 
ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ 
కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా 
తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో 
చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు 
కొండ నుండి బారాకు నడిపించాడు. బారాకు, అతని 
మసుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ద సమ 
యంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను 
యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి 
తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు 
సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని 
విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. 'బారాకు 
సీసెరా సెన్యంతో పోరాటం కొనసాగించాడు. హారో 
షెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, 
'సెన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. 
బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్డాలను ఉప 
యోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా 
మనుష్యులలో ఒక్కడు కూడా (ప్రాణంతో విడువబడ 
లేదు. 

గొకానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను 
స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. 





277 


యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ 
ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు 
యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా 
యాయేలు గుడారానికి పరుగెత్తాడు. ిసీసెరా రావటం 
యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొ 
నేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, 
“అయ్యా, నా గుడారంలోనికి రండీ. రండి, భయ 
పడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, 
యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని 
గొంగళితో కప్పింది. 

“రాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు 
నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయే 
లుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి 
యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి 
ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు 
ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది. 

అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార 
ద్వారం దగ్గర నిలువబడు. ఎవ్వరెనా అట్లువేపు వచ్చి, 
“లోపల ఎవ్లరెనా ఉన్నారా? అని అడిగితే లేరు అని 
చెప్పు” అన్నాడు. 

?!కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక 
సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు 
వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్ర 
పోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా 
కణతల మీద పెట్టి. సుత్తెతో దిగ గొష్టేసింది. ఆ 
గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి 
దిగిపోయింది. సీసెరా మరణించాడు. *సరిగ్గా అప్పుడే 
సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు 
గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును 
కలుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి 
రా, నీవు వెదకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” 
అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో 
(ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి 
గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా 
బారాకుకు కనిపించాడు. 

౫ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు 
ప్రజలకోసం దేవుడు ఓడించాడు. కనుక ఇశ్రాయేలు 
ప్రజలు కనాను రాజు యాబీనును ఓడించటంతో 
మరింత బలవంతులయ్యారు. కనాను రాజు యాబీ 
నును ఇశ్రాయేలు ప్రజలు చివరికి నాశనం చేసారు. 





దెబోరా గీతం 
5 ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున 
దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ 
గీతం పాడారు: 
2 ఇశ్రాయేలు మనుష్యులు యుద్దానికి సిద్ధమ 
య్యారు. యుద్దానికి వెళ్లేందుకు పజలు స్వచ్చం 


న్యాయాధిపతులు 4:18-5:12 


ధంగా ముందుకు వచ్చారు. యెహోవాను 
స్తుతించండి. 

3 రాజులారా, వినండి. అధికారులారా గమనించండి! 
నేను పాడుతాను. నా మట్టుకు నేనే యెహో 
వాకు గానం చేస్తాను. యో హోవాకు, ఇశ్రాయేలు 
ప్రజల దేవు నికి నేను సంగీతం గానం చేస్తాను. 

4 యెహోవా, గతంలో నీవు శేయీరు” దేశం 
నుండి వచ్చావు. ఎదోము దేశం నుండి నీవు 
సాగిపోయావు. నీవు నడువగా భూమి కంపిం 
చింది. ఆకాశాలు వర్షించాయి. మేఘాలు నీళ్లు 
కురిపించాయి. 

౨ సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట 
ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా ఎదుట 
పర్వతాలు కంపించాయి. 

6 అనాతు కుమారుడు షవరు.” రోజుల్లో 
యాయేలు రోజుల్లో, రహదారులు ఖాళీ 
అయ్యాయి. ప్రయాణీకుల ఒంబులు వెనుక 
దారుల్లో వెళ్లాయి. 

7 దెబోరా, నీవు వచ్చేవరకు, ఇశ్రాయేలుకు నీవు 
ఒక తల్లిగా వచ్చెవరకు సైనికులు లరు ఇశ్రాయి 
లులో సెనికులు లేరు. 

8 వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరు 
కొన్నారు. అందుచేత వారి పట్టణ ద్వారాలవద్ద 
వారు పోరాడవలసి వచ్చింది. నలభై వేల మంది 
ఇశ్రాయేలు సెనికుల్లో ఎవరివద్దా ఒక డాలుగాని, 
బల్లొంగాని లేదు. 

నా హృదయం ఇశ్రాయేలు సెన్యాధికారుల తోనే 
ఉంది. ఈ సెన్యాధికారులు ఇశ్రాయేలీయుల 
కోసం పోరాడేందుకు స్వచ్భంధంగా ముందుకు 
వచ్చారు. యెహోవాను స్తుతించండి! 

10 తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా, 
వాటి వీపు మీద తివావోలపె కూర్చొనే ప్రజ 
లారా, దారిలో ప్రయాణం చేసే (ప్రజలారా గమ 
నించండి! 

11 యెహోవా విజయాలను గూర్చి. ఇశ్రాయేలీ 
యుల మధ్య యె హెలొవో _సెనికుల విజయాలను 
గూర్చి యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల్గో 
పోరాడేందుకు వెళ్టినప్పటి విషయాలను గూర్చి 
పశువులు నీళ్లు (త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో 
వారు చెప్పుకెంటున్నారు. 

2 దెబోరా మేలుకో, మేలుకో! మేలుకో, మేలుకో, 
ఒక పాట పాడు! బారాకూ లెమ్ము! 














శేయీరు ఎదోము యొక్క మరో పేరు. 


షమ్లరు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. న్యాయాధి 
పతులు 3:31 చూడండి. 


తివాచీ ఒక విధమెన రత్న కంబళి. 


న్యాయాధిపతులు 5:13-6:2 


అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను 
పట్టుకో! 

3 ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల 
దగ్గరకు వచ్చారు. యెహోవా ప్రజలు సెనికు 
అతో కలిసి నా దగ్గరకు వచ్చారు. 

* అమాలేకు కొండ దేశంలో ఎ్మఫాయిము మను 
ష్యులు స్థిరపడ్డారు. బెన్యామీనూ,ఆ మనుష్యులు 
నిన్నూ. నీప్రజలను వెంబడించారు. మాకీరు 
కుటుంబ వంశంనుండి సెన్యాధికారులు దిగి 
వచ్చారు. జెబూలూను వంశం నుండి ఇత్తడి 
దండం పట్టి నడిపించు వారు వచ్చారు. 


౨ ఇశ్ళాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు. 

ఇశ్శాఖారు వంశం వారు బారాకు నకు నమ్మకంగా 
ఉన్నారు. ఆ మనుష్యులు లోయలోనికి కారి 
నడకన సాగిపోయారు. రూబేనీయులలో బహు 
శ హృదయ పరిశోధన జరిగింది. 
6 అల్తాగెతే, మీరంతా గౌ(రెల దొడ్ల గోడల వద్ద 
ఎందుకు కూర్చొన్నారు?రూబేను, వారి సాహస 
సెనికులు యుద్దం గూర్చి గట్టిగా తలచారు. 
కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం 
వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు. 


17 గిలాదువారు యోర్డానుకు ఆవల్సివెపున వారి 
గుడారాల్లోనే ఉండిపోయారు. దాను ప్రజలారా, 
మీరు మీ "డల దగ్గరే ఎందుకు ఉండి పోయారు 
ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండి 
పోయారు. క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు 

యా భీ: 
ఉండి పోయారు. 


కానీ జెబూలూను మనుష్యులు నస్టాలి మను 
ష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి 
ప్రాణాలకు తెగించారు. 

9 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు. కనాను 
రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం 
దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు. కానీ 

వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు. 

20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి. నక్ష 
త్రాలు, వాటి మార్గం నుండి అవి సీసె రాతో 
పోరాడాయి. 

21 క్రీషోను నది (ప్రాచీన నది. ఆ కీషోను నది సీసెరా 
మనుష్యులను తుడిచిపెట్టింది. నా ప్రాణమా, 
బలము కలిగి ముందుకు సాగిపో. 

2 గృరాల డెక్కలు నేలను అదరగొట్టాయి. సీసెరా 
బలమై న గుర్రాలు పరుగులు తీసాయి. 

23 కచ్చేర్రకీబ్తు పట్టణాన్ని శపించండి” అని యెహోవా 
దూత చెప్పాడు, “ “వారు యెహోవాకు సహాయం 
చేసేందుకు, యెహోవాకు సెనికులను ఇచ్చేం 
దుకు రాలేదు గనుక వారిని శపంచండి” 





278 


. వ యన హెబెరు భార్య యాయేలు. ఆమె 

స్త్రీలలో దీవెన నొందును. 

స్‌సెరా నీళ్లను అడిగెను. యాయేలు అతనికి 
పాలను ఇచ్చెను. తరువాత సర్జారులకు తగిన 
పాత్రతో మీగడ తెచ్చియిచ్చెను. 

2 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టు 
కొనెను. పనివారు ఉపయోగించు సుత్తెను కుడి 
చేత పట్టుకొనెను. తరువాత మేకుతో అతని 
తలను పగులగొ స్టైను. అప్పుడు సీసెరా కణత 
పగిలి అక్కడే పడి పోయెను. 

2 యాయేలు పాదాల మధ్య కుప్ప కూరి 
పోయాడు అతను పడిపోయాడు. అతను అక్కడే 
పడి ఉన్నాడు! ఆమె పాదాల మధ్య అతడు 
కుప్పకూలిపోయాడు. అతడు పడిపోయాడు! 
సీసెరా ఎక్కడ పడ్డాడో అక్కడ కూరిపోయాడు. 
చనిపోయాడు! 

సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది. 

సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది, 

“సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది? అతని 

రథం, గురరాల ధ్వనులు ఎందుకు ఆలస్యం 

అయ్యాయి.” 

29 ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు 
జవాబిస్తుంది. అవును, సేవకురాలు ఆమెకు 
జవాబిస్తుంది. 

30 “నిశ్చయంగా వారు గెలిచారు! వారు ఓడించిన 
(ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటు 
న్నారు! వారిలో వారు ఆ వస్తువులను పంచు 
కొంటున్నారు! ఒక్కో సెనికుడు ఒకరు లేక 
ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు. ఒక 
వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క 
తీసు కుంటున్నాడేమో. అదీ సంగతి! విజయ 
శాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర 
బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు 
కాబోలు.” 

3! యెహోవా, నీ శతువులంతా ఇలానే మరణిం 
చెదరు గాక! కానీ నిన్ను ప్రేమించే మనుష్యు 
లందరూ తేటగా (ప్రకాశించే సూర్యునిలా ఉందురు 
గాక! 

ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి 
నెలకొన్నది. 


2 


on 


2 


ఠం 


మిద్యానీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుట 
6 యెహోవా చెడ్డవి అని చెప్పిన సంగతులనే ఇశ్రా 

యేలు ప్రజలు మరల చేసారు. అందుచేత 
యెహోవా మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను 
ఏడు సంవత్సరాల వరకు ఓడింపనిచ్చాడు. *మిద్యాను 
ప్రజలు చాలా శక్తిగలవారు మరియు ఇశ్రాయేలు ప్రజల 


279 


పట్ల చాలా (క్రూరులు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ 
కొండలలో దాగుకొనే స్థలాలు అనేకంచేసుకున్నారు. 
వారి భోజనాన్ని గుహలలోను, కసం రను కష్ట 
తరమై న స్థలాలలోను దాచుకున్నారు. 3త్తూర్చు 
(ప్రాంతంనుండి మిద్యానీయులు, అమాలేకీయులు ఎల్ల 
ప్పుడు వచ్చి వారి పంటలను పాడుచేసేవారు గనుక 
వారు అలా చేశారు. *ఆ మనుష్యులు దేశంలో బసచేసి, 
ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా 
పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల 
పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు 
తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి 
కోసం గొ।[రైలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని 
ఏమీ వారు విడిచిపెట్టలేదు. *మిద్యానీయులు వచ్చి 
ఆ దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను 
వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు 
మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మను 
ష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత 
లెక్కించుటకు అసాధ్యం అయింది. ఈ మనుష్యు 
లంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు. “మిద్యాను 
ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రు 
లయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం 
యె హూవాకు మొరపెట్టారు. 

"మిద్యానీయులు” ఆ చెడ్డ పనులన్నీ చేశారు. 
కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహో 
వాకు మొరపెట్టారు. కనుక యెహోవా వారికి ఒక 
ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త 
ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన 
యెహోవా చెప్పేది ఇదే: “మీరు ఈజిప్టు దేశంలో 
బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా 
చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను. *ఈజిస్ట్ర 
యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని 
రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని 
బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. 
ఆ ప్రజలు వారి దేశం వదలి పోయేటట్టు నేను చేశాను. 
మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.” నేనే 
మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు 
చెప్పాను. “మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. 
కాని వారి బూటకపు దేవుత్తను మీరు పూజించకూడదు, 
అని నేను మీతో చెప్పాను. కాని మీరు నాకు విధేయులు 
కాలేదు.” 


యహోవా దూత గిద్యోనును దర్శించటం 
11ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి 
దగ్గరకు యెహోవా దూత వచ్చాడు. దేవుని దూత 





మిద్యానీయులు 7-10 వచనాలు పురాతన హీబ్రూ ప్రతు 
లన “మృత సముద్రపు ప్రతుల్లో రాయబడలేదు. 


న్యాయాధిపతులు 6:3-19 


వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. 
ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. 

యోవాషు అబీయె జ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యో 
నుకు తండ్రి. గిద్యోను ఒక దా గానుగలో గోధుమలు 
నలుగకొడుతున్నాడు. యెహోవా దూత గిద్యోను 
దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని 
(గిద్యోను చూడకుండునట్టు ద్రాక్షా గానుగ చాటున 
గోధుమలను నలుగగొట్టుచుండగా, యెహోవా 
దూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సెనికుడా, 
యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు. 

“అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను 
(ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా 
ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు 
ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని 
మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి 
యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో 
చెప్పారు. కాని యెహోవా మనలను విడిచి పెప్టేశాడు. 
యెహోవా మిద్యానీయులు మనలను ఓడింవ 
నిచ్చాడు.” 

సోయిహోవా గిద్యోనువెపు తిరిగి, “నీ శక్తిని 
ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి 
ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను 
నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు. 

"అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, 
ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మన్న 
వంశంలో నా కుటుంబం అతి బలహీనమై నది. నా 
కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని 
జవాబిచ్చాడు. 

యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో 
కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు 
ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడు 
తున్నట్టుగా కనబడుతుంది. ” అని చెప్పాడు. 

"అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: 
“నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా 

అనేందుకు నాకు ఒక బుజువు చూపు. !దయచేసి 
ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేం 
తవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట 
పెట్టనియ్యి.” యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ 
నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు. 

కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక 
మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు 
పిండిని తీసుకుని పొంగని రొట్ట చేసాడు. అప్పుడు 
గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన 
మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. 
గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, 
పొంగని రొస్టైను బయటకు తీశాడు. గిద్యోను ఆ 
భోజనాన్ని మస్తకి చెట్టు కింద యెహోవాకు ఇచ్చాడు. 


న్యాయాధిపతులు 6:20-35 


20దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ 
రొఘ్టైను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. 
తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. 
గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు. 

యెహోవా దూత ఒక చేతికర్ర పట్టుకొని 
ఉన్నాడు. యెహోవా దూత ఆ కర కొనతో 
మాంసాన్ని, రొష్టైను తాకాడు. అప్పుడు బండనుండి 
అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్ట పూర్తిగా 
కాల్పివేయబడ్డాయి! అప్పుడు యెహోవా దూత 
అదృశ్యమయ్యాడు. 

22గదో్యోను తాను యెహోవా దూతతో మాట్లా 
డుతున్నట్టు అప్పుడు (గ్రహించాడు. కనుక గిద్యోను, 
“నర్వశక్తిమంతుడై. న యెహోవా! యహోవా 
దూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని 
అరిచాడు. 

23క్రానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ 
పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు. 

2కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ 
స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలి 
బేరానికి, " “యెహూవాయే శాంతి” అని గిద్యోను పేరు 
పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి 
ఉంది. అభీయె జీ కుటుంబం నివసించే చోట ఒ(ఫ్రా 
ఉంది. 


గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టటం 

25 బ్రదే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లా 
డాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన 
బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును 
తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలి 
పీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము పక్కగా ఒక 
కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత 
కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని 
పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొష్టేందుకు 
ఆ ఎద్దును ఉపయోగించు. అప్పుడు నీ యెహోవా 
దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన ఈ 
స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా గా ఎదిగిన 
అ ఎద్దును ఈ బలిపీఠం మీద చంపిదహించు. నీ 
అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టను 
ఉపయోగించు.” 

కనుక గిద్యోను తన సేవకులు పది మందిని 
తీసుకొని యెహోవా చేయమని చెప్పినట్టు చేశాడు. 
కాని తన కుటుంబము వారు, పట్టణము వారు తాను 
చేస్తున్న దానిని చూస్తారేమోనని గిద్యోను భయ 
పడ్డాడు. తాను ఏమి చేయాలని తనతో యహోవా 
చెప్పాడో దానినే గిద్యోను చేశాడు. కానీ అతడు ఆ 
పనిని పగలు కాక రాత్రివేళ చేశాడు. 





280 


మరునాడు ఉదయాన్నే ఆ పట్టణ (ప్రజలు 
మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి 
ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి 
ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం 
బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన 
బలిపీఠాన్ని కూడా ఆ మనుష్యులు చూశారు. ఆ బలి 
పీఠం మీద అర్చించబడిన ఎద్దును వారు చూశారు. 

ఆ పట్టణస్తులు ఒకర్నొకరు చూసి, “మన బలి 
పీఠాన్ని ఎవరు పడగొట్టారు? మన అషేర స్తంభాన్ని 
ఎవరు నరికి వేసారు?” అని చెప్పుకొన్నారు. వారు 
ఎన్నో ప్రశ్నలు వేసుకొని, ఆ పనులు చేసినదెవరో 
తెలిసికొనేందుకు ప్రయత్నించారు. 

“యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని 
చేసాడు” అని వారితో ఎవరో చెప్పారు. *కనుక ఆ 
పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ 
కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు 
బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న 
అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ 
కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో 
చెప్పారు. అప్పుడు యోవాషు తన చుట్టూరా ఉన్న 
జనంతో మాట్లాడాడు: “మీరు బయలు పక్షాన 
ఉంటారా? మీరు బయలును కాపాడుతారా? ఎవడెనా 
బయలు పక్షం వహిస్తే ఉదయానికల్దా వాడు చంప 
బడునుగాక. ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, వాని 
బలిపీఠాన్ని ఎవ్వరెనా పడగొట్టుతున్నప్పుడు తనను 
తానే కాపాడుకోవాలి” అని యోవాషు చెప్పాడు. “ఒక 
వేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే 
అతనితోనే బయలును వాదించమనండి.” అని 
యోవాషు చెప్పాడు. కనుక ఆ రోజున యోవాషు 
గిద్యోనుకు యెరుబ్బయెలు* అని ఒక కొత్త పేరు 
పెట్టాడు. 


గిద్యోను మిద్యాను ప్రజలను ఓడించటం 

శోమిద్యాను, అమాలేకు తూర్పు (ప్రాంతపు ఇతర 
ప్రజలు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేందుకు 
సమావేశమయ్యారు. ఆ ప్రజలు యోర్డాను నది దాటి 
వెల్లి యెజైయేలు లోయలో నివానం చేశారు. 
— హోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చి అతనికి 

గొప్ప శక్తిని ఇచ్చింది. అబీయెజెరు కుటుంబం తనను 
వెంబడించేందుకు గిద్యోను ఒక బూర ఊదాడు. 
సోవ్పనష్టే వంశం మనుష్యులందరి దగ్గరకు గిద్యోను 
వార్తాహరులను పంపించాడు. ఆయుధాలు తీసుకుని 
యుద్దానికి సిద్ధంకావాలని ఆ వార్తాహరులు మనష్షే 
మనుష్యులతో చెప్పారు. ఆషేరు, జెబులూను, నఫ్తాలి 
వంశాలకుకూడా గిద్యోను వార్తాహరులను పంపించాడు. 





యెరుబ్బయలు అనగా వాదించువాడు అని అర్థం. 


281 


వార్తాహరులు అదే సందేశం తీసుకుని వెళ్లారు. కనుక 
ఆ వంశాల వారు కూడా గిద్యోనును, అతని మనుష్యు 
లను కలుసుకొనటానికి వెళ్లారు. 

అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రా 
యేలు (ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం 
చేస్తానని చెప్పావు. నాకు బుజువు చూపు! *నేను 
కళ్తంలో గొ(రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న 
నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే 
మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయే 
లును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని 
నేను తెలుసుకొంటాను.” 

శోసరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే 
గిద్యోను తేది ఆ గొరైచర్మాన్ని పిండాడు. ఆ గ్యెరె 
చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు. 

పోఅప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోప 
గించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. 
గొ(రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. 
ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి 
గొరైచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని 
చెప్పాడు. 

ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గారె 
చర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా 
నేల మంచుతో తడిసి ఉంది. 

7 మరునాడు ఉదయాన్నే యెరుబ్బయలు, 

(గిద్యోను) మరియు అతని మనుష్యులందరూ 
హరోదు బావి దగ్గర దిగారు. మోరె కొండ దిగువన 
ఉన్న లోయలో మిద్యాను ప్రజలు బసచేసారు. ఇది 
గిద్యోనుకు, అతని మనుష్యులకు ఉత్తరాన ఉంది. 
అప్పుడు యెహోవా, “మిద్యాను ప్రజలను ఓడిం 
చేందుకు నేను నీ మనుష్యులకు సహాయం చేయ 
బోతున్నాను. కాని ఆ పని కోసం నీ దగ్గర ఉన్న 
మనుష్యులు చాలా ఎక్కువ మంది. ఇశ్రాయేలు ప్రజలు 
వారిని వారే రక్షించుకొన్నారని అతిశయించి నన్ను 
మరచిపోవటం నాకు ఇష్టం లేదు. 

కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన 


న్యాయాధిపతులు 6:36-7:13 


మనుమ్యుడు వెళ్లకూడదు” అని గిద్యోనుతో 
యెహోవా చెప్పాడు. 

కనుక గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు 
కిందికి నడిపించాడు. ఆ నీళ్ల దగ్గర గిద్యోనుతో 
యెహోవా ఇలా చెప్పాడు, " క మనుష్యులను ఈ 
విధంగా వేరు చెయ్యి. కుక్క గతికినట్టు గతుకుచూ 
నీళ్లు తాగే వారంతా ఒక గుంపు. మరియు మోకాళ్ల 
మీద వంగి నీళ్లు తాగే మనుష్యులంతా మరో గుంపుగా 
చేయ బడాలి”" 

"నోటి దగ్గరకు నీళ్లు తెచ్చేందుకు తమ చేతులను 
పయోగించి కుక్క గతికినట్టు గతికిన వారు మూడు 
వందల మంది. మిగిలిన వాళ్లంతా మోకాళ్ల మీద వంగి 
నీళ్లు తాగారు. 

"యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు 
తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. 
మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడు 
కొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్టుగా 
నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు 
వళ్లిపోనియ్యి” అని చెప్పాడు. కనుక మిగిలిన ఇశ్రా 
యేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి 
వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యు 
లను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన 
వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల 
మంది ఉంచుకొన్నారు. 

గిద్యోను పాళమునకు కింద లోయలో మిద్యానీ 
యుల పాళెము ఉండెను. “రాత్రివేళ గిద్యోనుతో 
యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా 
చెప్పాడు: “లెమ్ము! మిద్యాను సెన్యాన్ని నీవు ఓడించే 
టట్టు నేను చేస్తాను. వారి పాళము వద్దకు దిగి వెళ్లు. 
102 ంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు 
పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు. మిద్యాను ప్రజల 
పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పు 
కుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద 
దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.” 

కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల 





చెయ్యి. “భయపడేవారు ఎవ్వరెనా సరే గిలాదు కొండ 
విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెల్లి 
పోవచ్చును అని వారితో చెప్పము” అని గిద్యోనుతో 
అన్నాడు. ఆ సమయంలో ఇరవై రెండు వేల మంది 
గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. 
కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలి 
పోయారు. 

ఇంకా చాలా మంది మనుష్యులున్నారు. ఆ 
మనుష్యులను నీళ్ల దగ్గరకు కిందికి తీసుకుని వెళ్ళు, 
అక్కడ నేను నీ కోసం వారిని పరీక్షిస్తాను. “ఇతడు 
నీతో వెళ్తాడు అని నేను చెబితే అతడు వెళతాడు. 
కాని నేను, “అతడు నీతో వెళ్త్లడు' అని అంటే ఆ 


పాళెము చివరి భాగానికి వెళ్లారు. “మిద్యాను ప్రజలు, 
అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ 
ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మను 
ష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా 
కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ 
ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది. 

“గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ 
జక మనిష మాట్లాడటం విన్నాడు. అతడు తాను 
చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెప్పు 
తున్నాడు, “ఒక గుండ్రని రొబ్బ దార్గుకుంటూ 
మిద్యాను (ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్ట గుడా 
రాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తల 


న్యాయాధిపతులు 7:14-8:3 


కింద్లులె నేల మట్టుంగా పడిపోయింది” అని ఆ మనిషి 
చెబుతూ ఉన్నాడు. 

11ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. 
“నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు 
వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు 
కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సెన్యం 
అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు 
సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి 
స్నేహితుడు చెప్పాడు. 

15ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం 
గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి 
సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల 
విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ 
పిలిచి, “లేవండి! మిద్యాను (ప్రజలను ఓడించేందుకు 
యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు. 
అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు 
గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, 
ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ 
కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది. 
అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను 
గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది 
చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి 
రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా 
నేను చేసినష్టే చేయండి. మీరు శత్రువు విడిదిని 
చుట్టుముట్టుండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ 
బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు 
మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు 'యెహో 
వాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!” ” 

కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది 
శత్రువులు విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు 
మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది 
నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు 
వారి బూరలు ఊది, వారి కుండలు పగులగెట్టారు. 
అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు 
గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు 
పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ 
చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టు 
నారు ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, 
“యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” 
అని కేకలు వేసారు. 

21గద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిల 
బడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు 
వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. 

22గద్యోను మూడు వందల మంది మనుష్యులు 
వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను 
మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు 
చంపుకొనెట్టు యెహోవా చెశాడు. సెరరాతు పట్టణం 





282 


వెపు ఉన్న బేత్‌షేత్తా పట్టణానికి శత్రుసై న్యం వాళ్లు 
హౌరిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న 
ఆబేల్మెపె హోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు 
పారిపోయారు. 

23అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనే 
వంశాల నుండి వచ్చిన సె సెనికులు మిద్యాను ప్రజలను 
తరమవల సిందిగా ఆజ్ఞాపించబడ్డారు. యు 
కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపిం 
చాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. 
వీరిని బేత్సారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, 
యోర్డాను నదిని స్వాధీనం చేసుకోండి. మిద్యాను 
ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” 
అని వార్తాహరులు చెప్పారు. 

కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ 
వారు పిలచారు. బేత్సారా వరకు వారు నదిని స్వాధీనం 
చేసుకున్నారు. 

25 మిద్యాను నాయకులు ఇద్దరిని ఫా యిము 
మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయ కుల 


పేర్టు ఓరేబు, జెయేబు. ఓరేబు బండ అనుచోట 


ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. 
జెయేబు రాక్షగానుగ అనుచోట వారు జెయేబును 
చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను 
వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట 
ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి 

ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. 
ప్రజలు యోర్డాను నదిని దాటేచోట గిద్యోను 
ఉన్నాడు. 
8 ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం 

వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడి 
నప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరిం 
చావు. నీవు మిద్యాను (ప్రజలమీద యుద్ధానికి వెళ్లి 
నప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని 
వారు గిద్యోనును అడిగారు. 

ఎ ఫాయిము మనుష్యులకు గిద్యోను ఇలా 
జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. 
మా అబీయెజెరు వంశస్థులకంళు, మీ ఎఫ్రాయిము 
వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా 
వారు కూర్చే (దాక్షపశ్రకంకు, మీరు పొలంలో పరిగె 
విడిచిపెట్టే ద్రాక్షపళ్ళు ఎక్కువ ఉంటాయి. అది నిజం 
కాదా? 

(అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట 
వచ్చింది.) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబులను 
పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. 
మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా 
పోల్చుకోగలనుప” గిద్యోను మాటలు ఎఫ్రాయిము 
వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత 
కోపపడలేదు. 


283 


మిద్యాను రాజులు ఇద్దరిని గిద్యోను పట్టుకున్నాడు 

“అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది 
మనుష్యులు యోర్డాను నది దగ్గరకు వచ్చి దానిని 
దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆక 
లితో* ఉన్నారు, “నా సైనికులు భోజనం చేసేందుకు 
ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. 
మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము 
ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు 
పట్టణం వారితో చెప్పాడు. 

కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సెనికులు 
భోజనం చేసేందుకు ఏదెనా మేము ఎందుకు "పెట్టాలి? 
జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు 
గదా?” అని గిద్యోనుతో చెప్పారు. 

"అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం 
పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు 
యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత 
నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్రకంపతోను, 
నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని 
చెప్పాడు. 

గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు 
పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను 
భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని 
సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు 
గిద్యోనుకు ఇచ్చారు. *కనుక గిద్యోను, “నేను విజయం 
సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ 
గోపురాన్ని కూలగొట్టుస్తాను” అని పెనూయేలు 
వారితో చెప్పాడు. 

10జె బహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్ట 
ణంలో ఉన్నారు. వారి సెన్యంలో పదిహేను వేల 
మంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజ 
లందరి సెన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ 
సెన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సెనికులు 
అప్పటికే చంపివేయబడ్డారు. 

1గద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల 
మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, 
యొగ్భహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను 
కర్కోరు పట్టణం వచ్చి శతువుమిద దాడిచేశాడు. ఈ 
దాడిని శత్రుసై న్యం ఊహించలేదు. మిద్యాను ప్రజల 
రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ 
గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. 
గిద్యోను, అతని మనుష్యులు శతు సైన్యాన్ని 
ఓడించారు. 

అప్పుడు యోవాషు కుమారుడై న గిద్యోను 
యుద్దం నుండి తిరిగి వచ్చాడు. గిద్యోను, అతని 





ఆకలి ఇది పురాతన (గ్రీకు అనువాదం నుంచి హీబూ 
ప్రతుల్లో “తరుముచు' అని రాయబడివుంది. 


న్యాయాధిపతులు 8:4-22 


మనుష్యులు హెరెసు కనుమ అనబడిన పర్వత మార్గం 
గుండా ప్రయాణం చేసి తిరిగి వచ్చారు. "గిద్యోను 
సుక్కోతు పట్టణం నుండి ఒక యువకుని పట్టు 
కొన్నాడు. గిద్యోను ఆ యువకుని కొన్ని ప్రశ్నలు 
అడిగాడు. ఆ యువకుడు గిద్యోనుకు కొన్ని పేర్టు 
రాసి ఇచ్చాడు. సుక్కోతు పట్టణపు నాయకులు, పెద్ద 
మనుష్యుల పేర్లు ఆ యువకుడు రాసిపెట్టాడు. డెభై 
ఏడు మంది పేర్టు అతడు ఇచ్చాడు. 

'ఏఅప్పుడు గిద్యోను నుక్కోతు పట్టణానికి 
వచ్చాడు. ఆ పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్ము 
న్నాలు. “అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం 
ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టు 
కోలేదుగా' అంటూ మీరు నన్ను హేళన చేసారు 
అని అతడు చెప్పాడు. 

16గద్యోను సుక్కోతు పట్టణపు పెద్ద మనుష్యులను 
పట్టుకొని, వారిని శిక్షించేందుకు అడవినుండి తెచ్చిన 
ముళ్లకంపతో, నూర్చేడి కొయ్యతో వారిని కొట్టాడు. 
"సమూయేలు పట్టణంలో ఉన్న గోపురాన్ని కూడా 
గిద్యోను కూలగొట్టివేశాడు. తరువాత అతడు ఆ పట్టు 
ణంలో నివసించేవారిని చంపివేశాడు. 

కీఅప్పుడు గిద్యోను, “తాబోరు కొండ మీద మీరు 
కొందరిని చంపేశారు. ఆ మనుష్యులు ఎలా ఉంటారు?” 
అని జెబహు, సల్మున్నాలను అడిగాడు. 

“ఆ మనుష్యులు నీలాంటి వారే, వారిలో ప్రతి 
ఒక్కడూ యువరాజులా కనిపించాడు” అని జెబహు, 
సల్మున్నాలు జవాబు ఇచ్చారు. 

“ఆ మనుష్యులు నా సోదరులు! నా తల్లి కుమా 
రులు! యెహోవా తోడు, మీరు గనుక వారీని చంపి 
ఉండకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపను" 
అన్నాడు. 

బోఅప్పుడు గిద్యోను యెతెరువెపు తిరిగాడు. 
గిద్యోను పెద్ద కుమారుడు యెతెరు. "ఈ రాజులను 
చంపు” అని గిద్యోను అతనితో చెప్పాడు. కాని యేతెరు 
చిన్న పిల్లవాడు గనుక అతడు భయపడ్డాడు. కనుక 
అతడు తన ఖడ్గం బయటకు తీయలేదు. 

2!అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే 
మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి 
తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. 
కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపి 
వేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంకుల వాడల 
మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు. 


గిద్యోను ఏఫోదును తయారు చేయట 
22ఇశ్రాయేలు ప్రజలు, “మిద్యాను ప్రజల నుండి 
నీవు మమ్మల్ని రక్షించావు. కనుక ఇప్పుడు నీవే 
మమ్మల్ని పాఠించు. నీవూ, నీ కుమారుడు, నీ మను 
మళ్లు మా మీద అధికారులుగా ఉండాలని మేము కోరు 


న్యాయాధిపతులు 8:23-9:5 


తున్నామూ అని గిద్యోనుతో చెప్పారు. *అయితే 
గిద్యోను, “యహూవాయే మిమ్మల్ని పాలించేవాడు. 
నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు 
మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో 
చెప్పాడు. 

శో శాయేలు వారు ఓడించిన మనుష్యులలో 
కొందరు ఇష్మాయేలీయులుండిరి. ఇష్మాయేలు మను 
ష్యులు బంగారు పోగులు ధరించారు. కనుక గిద్యోను: 
“మీరు నా కోసం ఈ ఒక్క పనిచేయండి. యుద్ధంలో 
మీరు తీసుకున్న బంగారు పోగులు ఒక్కొక్కరు 
ఒక్కొక్కటి నాకు ఇవ్వండి” అని ఇష్మాయేలు 
ప్రజలతో చెప్పాడు. 

బోకనుక ఇష్మాయేలు ప్రజలు, “నీకు కావలసినది 
వేము నంతోషంగా ఇస్తాము” అని గిద్యోనుతో 
చెప్పారు. కనుక వారు ఒక అంగీ నేలమీద పరిచారు. 
26ఆ బంగారు పోగులు (ప్రోగు చేయబడినప్పుడు వాటి 
బరువు నలభె మూడు పానులు (1700 తులములు) 
అయినది. ఇష్మాయేలు (ప్రజలు గిద్యోనుకు ఇచ్చిన 
ఇతర కానుకలు ఈ బరువులో లేవు. చం|ద్రాకారములో 
ఉన్న నగలు, వంకాయరంగు వస్త్రాలు వారు అతనికి 
ఇచ్చారు. ఈ వస్తువులు మిద్యాను ప్రజల రాజులు 


284 


షుకు స్వంతంగా ఉన్న సమాధిలో పాతిపెట్టబడ్డాడు. 
ఆ సమాధి అభబీయె[జీ వంశం వారు నివసించే ఒ[ఫ్రా 
పట్టణంలో ఉంది. గిద్యోను చనిపోగానే ఇశ్రాయేలు 
(ప్రజలు దేవునికి మరలా నమ్మకంగా ఉండక, వారు 
బయలును వెంబడించారు. బయలు బెరీతును వారు 
వారి దేవతగా చేసుకున్నారు. ఇ శాయేలు (ప్రజల 
చుట్టూరా నివసిస్తున్న వారి శత్రువులందరి బారి నుండి 
యెహోవా వారిని రక్షించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు 
వారి దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. 
యెరుబ్బయలు (గిద్యోను), ఇశ్రాయేలు ప్రజల 
కోసం ఎన్నో మంచిపనులు చేసినప్పటికీ వారు అతని 
కుటుంబానికి నమ్మకంగా ఉండలేదు. 


అబీమెలెకు రాజు అవటం 
అబీమెలెకు యెరుబ్బయలు (గిద్యోను) కుమా 
రుడు. అబీమెలెకు షెకెము పట్టణంలో నివసి 
స్తున్న తన మామల దగ్గరకు వెళ్లాడు. అతడు తన 
మామలతోను, తన తల్లీ వంశస్ట్థురిందరితోను ఇలా 
చెప్పాడు: * “షెకెము ప పట్టుణపు నాయకులను ఈ ప్రశ్న 
అడగండి: యెరుబ్బయలు యొక్క డెబ్బయి మంది 
కుమారులచేత పాలించబడటం మీకు మంచిదా లేక 





ధరించినవి. మిద్యాను రాజుల ఒంటెల మీది గొలుసు 
లను కూడ వారు అతనికి ఇచ్చారు. ఒక ఏఫోదు 
చేసేందుకు గిద్యోను ఆ బంగారాన్ని ఉపయోగించాడు. 
అతడు తన స్వంత ఊరు ఒ(ఫాలో ఆ ఏఫోదును 
ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఏఫోదును 
పూజించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి 
నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను 
మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఆ 
ఏఫోదు ఒక ఉచ్చులా తయారెంది. 


గిద్యోను మరణం 

మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పాలన 
కింద ఉండేందుకు బలవంతం చేయబడ్డారు. మిద్యాను 
ప్రజలు ఇంకెంత మాత్రం చిక్కు కలిగించలేదు. 
గిద్యోను జీవించినంత కాలం, నలభై సంవత్సరాలు 
దేశంలో శాంతి ఉంది. 

29య్రూవాషు కుమారుడై న యెరుబ్బయలు 
(గిద్యోను) ఇంటికి వెళ్లాడు. 30గిద్యోనుకు డెభ్బై మంది 
సాంత కుమారులు ఉన్నారు. అతనికి చాలా మంది 
భార్యలు ఉన్నారు గనుక అంతమంది కుమారులు 
ఉన్నారు. గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో 
నివసించినది. ఆ దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు 
పుట్టాడు. ఆ కుమారునికి అబీమెలెకు అని అతడు 
పేరు పెట్టాడు. 

32 యోవాషు కుమారుడై న గిద్యోను మంచి వృద్ధా 
ప్యంలో చనిపోయాడు. గిద్యోను అతని తండ్రి యోవా 


ఒకే మనిషిచేత పాఠింపబడుట మంచిదా? నేను మీ 
బంధువునని జ్ఞాపకం ఉంచుకోండి.” ” 

3అభీమెలెకు మామలు షెకెము నాయకులతో 
మాట్లాడి, వారిని ఆ ప్రశ్న అడిగారు. షెకెము నాయ 
కులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం 
చేసారు. “అతడు మా సోదరుడు గదా” అని ఆ నాయ 
కులు చెప్పారు. *కనుక షెకెము నాయకులు డెభై 
వెండి నాణెములు అబీమెలెకుకు ఇచ్చారు. ఆ వెండి 
బయలు బెరీతు* దేవతా మందిరానికి చెందినది. 
అబీమెలెకు కొంతమంది కిరాయి మనుష్యులను 
తెచ్చేందుకు ఆ వెండిని ఉపయోగించాడు. ఈ మను 
ష్యులు పనికిమాలిన వాళ్లు, నిర్లక్ష్యపు మనుష్యులు. 
అబీమెలెకు ఎక్కడికి వెళ్లినా వారు అతనిని వెంబ 
డించారు. 

అబీమెలెకు ఒ(ఫాలోని తన తండి ఇంటికి 
వెళ్ళాడు. అబీమెలెకు తన సోదరులను చంపివేసాడు. 
అబీవాలకు తన తండీయై న యెరుబ్బయలు 
(గిద్యోను) కుమా రులు డెభై మందిని చంపివేశాడు. 
అతడు వారందరినీ ఒకే సమయంలో” చంపివేశాడు. 
అయితే యెరుబ్బయలు చిన్న కుమారుడు అబీమెలె 
కునకు కనబడ కుండా దాగుకొని తప్పించుకొన్నాడు. 





బయలు బేరీతు ఒడంబడిక ప్రభువు అనే అర్థాన్ని ఈ 
దేవత పేరు ఇస్తుంది. 


ఒకే సమయంలో ఒకే బండమీద అని మూల భాషలో 
రాయబడింది. 


285 నా గ్రయాధిపతులు 9:6-26 


ఆ చిన్న కుమారుని పేరు యోతాము. “అప్పుడు "అబీమెలెకును మీరు రాజుగా చేసినప్పుడు మీరు 
షెకెము నాయకులందరూ, మిల్లో ఇంటి వారూ సమా పూర్తి నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు అతనితో 
వేశం అయ్యారు. షెకెములో స్తంభపు మహావృక్షము సంతోషించి ఉండేవారు. మరియు మీరు గనుక యెరు 
(మస్తకి) పక్క ఆ ప్రజలంతా సమావేశమై అబీమె బృయలు, అతని కుటుంబముతో న్యాయంగా ఉండి 


లెకును వారి రాజుగా చేసుకున్నారు. ఉంటే మంచిదే. మరియు యెరుబ్బయలును పరామ 
ర్శించాల్సినట్టు, పరామర్శించియుంటేు మంచిదే. కానీ 
యోతాము కథ నా తండ్రి మీ కోసం ఏమి చేశాడో ఆలోచించండి. 


'గ్వ్వాకెము పట్టణ నాయకులు అబీమెలెకును నా తండ్రీ మీ కోసం పోరాడాడు. మిద్యాను ప్రజల 
రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది నుండి అతడు మిమ్మల్ని రక్షించినప్పుడు తన 
విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిల ప్రాణాన్ని అపాయానికి గురిచేసుకున్నాడు. 
బడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు కోకానీ ఇప్పుడు మీరు నా తండి వంశానికి 
ఇలా చెప్పాడు. విరోధంగా తిరిగారు. నా తండ్రి కుమారులు డెభై 

మందిని ఒకేసారి మీరు చంపివేసారు. అబీమెలెకును 
షెకెము పట్టణ నాయకులారా, నా మాట "షెకెము పట్టణము మీద రాజుగా మీరు చేశారు. అతడు 


వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును. మీకు బంధువు గనుక మీరు అతనిని రాజుగా చేశారు. 
ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు కానీ అతడు కేవలం నా తండ్రి యొక్క దాసీ కుమారుడు 

ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అను మాత్రమే! 

కొన్నాయి. ఆ చెట్టు, “నీవే మా రాజుగా సోకనుక ఈనాడు యెరుబ్బయలుకు, అతని 

ఉండు” అని ఒలీవ చెట్టుతో అన్నాయి. కుటుంబానికి మీరు సంపూర్ణంగా న్యాయంగా ఉంటే, 
కాని ఒలీవ చెట్టు అంది: “నా తైలం కోసం అబీమెలెకు మీకు రాజుగా ఉన్నందుకు మీరు సంతో 

మనుష్యులు, దేవుళ్లు నన్ను పాగడుతారు. షంగా ఉండవచ్చు. మరియు అతడు మీతో సంతో 





కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ షంగా ఉండవచ్చు. కాని మీరు సరిగ్గా ప్రవర్తించి 
ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు ఉండకపోతే, షెకెము నాయక్షులెన మిమ్మల్ని మిల్లో 


చేయడం నేను మానివేయాలా?” ఇంటీవారిని అబీవులాకు నాశనం చేయును గాక. 
అప్పుడు ఆ చెట్టు అంజూరపు చెట్టుతో, మరియు అబీమెలెకు కూడా నాశనం చేయబడును 
“వచ్చి మా మీద రాజుగా ఉండు అని గాక.” ?'యోతాము ఇదంతా చెప్పగానే అతడు పారి 
అడిగాయి. పోయాడు. అతడు బెయేరు అనే పట్టణానికి తప్పించు 
కాన, “కేవలం ఇతర చెట్ల మీద అటూ కొని పోయాడు. యోతాము అతని సోదర్శుడెన అబీమె 
ఇటూ ఊగటం కోసం మధురమె న నా మంచి లెకు విషయంలో భయపడినందున ఆ పట్టణంలోనే 


ఫలం ఫలించటం మానివేయాలా*” అన్నది ఉండిపోయాడు. 
ఆ అంజూరపు చెట్టు. 


"అప్పుడు ఆ చెట్టు, “వచ్చి మా మీద షెకెముతో అబీమెలెకు యుద్ధం 
రాజుగా ఉండు అని ద్రాక్షావల్లితో, అన్నాయి. 22 అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలను మూడు సంవ 

(కాని ద్రాక్షావల్లి, “నా (ద్రాక్షారసం మనుష్యు త్సరాలు పాలించాడు. అబీమెలెకు చంపిన డెభై 
లను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం మంది యెరుబ్బయలు కుమారులు అబీవాలకునకు 
నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం స్వంత సోదరులే. ఈ చెడుకార్యాలు చేయటంలో 
కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం షెకెము నాయకులు అతనిని బలపర్చారు. కనుక అబీ 
నేను మానివేయాలా?” అన్నది. మెలెకునకు షెకెము నాయకులకు మధ్య దేవుడు 

“చివరికి చెట్లన్నీ కలసి, “వచ్చి మా మీద చిక్కు కలిగించాడు. మరియు అబీమెలెకును బాధించు 
రాజుగా ఉండు అని ముళ్లకంపతో అన్నాయి. టకు షెకెము నాయకులు అన్వేషించుట మొదలు 


సోకాని ఆ ముళ్లకంప, “మీరు నన్ను నిజంగా పెట్టారు. షెకెము పట్టణ నాయకులకు అబీమెలెకు 
మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు అంటే ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. మార్గంలో వెళ్తే 
వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని ప్రతి ఒక్కరినీ దాడి చేసి దోచుకొనేందుకు వారు 


అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కొండల శిఖరాలన్నిటి మీద మనుష్యులను ఉంచారు. 
కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని ఆ దాడుల విషయం అభీమెలెకునకు తెలిసిపోయింది. 
లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి 26ఏబైెదు కుమారుడు గాలు అను పేరుగల మనిషి 


వేయును గాకి అని ఆ చెట్లతో చెప్పినది. అతని సోదరులు షెకెము పట్టణానికి తరలి వచ్చారు. 


న్యాయాధిపతులు 09:27-46 


షెకెము పట్టణానికి నాయకులు గాలును నమ్మేందుకు, 


వెంబడించేందుకు తీర్మానించారు. *ఒకరోజు ద్రాక్ష 


పండ్లు ఏరుకొనేందుకు షెకెము (ప్రజలు పొలాలకు 
వెళ్లారు. ప్రజలు ద్రాక్షరసం చేసేందుకు ద్రాక్షాపండ్రను 
పిండారు. తరువాత వాళ్లు తమ దేవుని ఆలయంలో 
ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలు తిని, తాగి అబీమె 
లకుపై చెడుగా మాటలాడుకున్నారు. 

“అప్పుడు ఎబెదు కొడుకైన గాలు, “మనము 
షెకెము ప్రజలమా+ మనమెందుకు అతనికి విధేయు 
లవ్వాలి? అబీమెలెకు తనను ఏమను కొంటున్నాడు? 
అబీమెలెకు యెరుబ్బయలు కుమారులలో ఒకడు 
కాడా? అబీమెలెకు జెబులూను తన అధికారిగా నియ 
మించలేదా? మనము అబీవులకునకు విధేయులం 
కాకూడదు. మనము మన స్వంత ప్రజలనే అంటే 
హామోరు (ప్రజలనే అనుసరించాలి.” అని వారితో 
అన్నాడు. (హామోరు షెకెముకు తండి) నీవు నన్ను 
ఈ ప్రజలకు ముఖ్యాధికారిగా చేస్తే, నేను అబీమెలెకును 
నాశనం చేస్తాను. నేను అతనికి "నీ సైన్యాన్ని సిద్ధం 
చేసుకుని యుద్దానికి రా అని చెప్తాను. 

30డైబులు షెకెము పట్టణానికి అధిపతియ్రై 
ఉండెను. ఎబెదు కుమారుడై న గాలు ఈ మాటలను 
మాట్లాడి నప్పుడు జెబులుకు చాలా కోపం వచ్చింది. 

32 అప్పుడతడు అరుమ పట్టణంలో ఉన్న అబీ 
మెలెకు దగ్గరకు జెబులు వార్తాహరులను పంపించాడు. 
ఆ సందేశం యిది: 


ఎబదు కుమారుడు గాలు, మరియు గాలు 
సోదరులు షెకెము పట్టణం వచ్చారు. వారు మీకు 
చిక్కులు కలిగిస్తున్నారు. మొత్తం పట్టణాన్ని గాలు 
మీకు విరోధంగా తిప్పుతున్నాడు. కనుక మీరు, మీ 
మనుష్యులు ఈ రాత్రికి వచ్చి పట్టణం బయట 
పొలాల్లో దాగుకోవాలి. తరువాత సూర్యోదయం 
కాగానే పట్టణం మీద దాడి చేయండి. మీతో యుద్ధం 
చేయటానికి గాలు, అతని మనుష్యులు బయటకు 
వస్తారు. ఆ మనుష్యులు పోరాడేందుకు బయటకు 
రాగానే వారికి మీరు చేయగలిగింది చేయండి. 


3*కనుక ఆ రాత్రివేళ అబీమెలెకు, అతని సెనికులు 
లేచి పట్టణానికి వెళ్లారు, ఆ సెనికులు నాలుగు గుంపు 
లుగా విడిపోయారు. వారు షెకెము పట్టణానికి దగ్గరలో 
దాగుకొన్నారు. * ఎబెదు కుమారుడు గాలు బయటకు 
వెళ్లి షెకెము పట్టణ ద్వార ప్రవేశం దగ్గర నిలబడ్డాడు. 

ne} అ రి యి 

గాలు అక్కడ నిలబడి ఉండగా అబీమెలెకు, అతని 
సెనికులు వారి రహస్య స్థలాల నుండి బయటకు 





హామోరు (ప్రజలు షెకెములో పుట్టినటువంటి వారు. 
ఆదికాండం 34వ అధ్యాయములో ఉన్నట్టుగా హామోరు 
షెకెము తండి. షెకెము పట్టణానికి హామారు కుమారుని 
పేరు పెట్టబడిందని చెప్పబడింది. 


286 


వచ్చారు. 3రగాలు ఆ సైనికులను చూశాడు. గాలు, 
“అదిగో చూడు. ఆ కొండల మీద నుండి మనుష్యులు 
దిగి వస్తున్నారు” అని అన్నాడు. 

కాని జెబులు, “నీకు కనబడుతోంది కొండల 
నీడలు మాత్రమే. ఆ నీడలు సరిగ్గా మనుష్యుల్లాగే 
కనబడ తాయి” అన్నాడు. 

కాని, “అదిగో చూడు అక్కడ. ఆ చోట నుండి 
కొందరు మనుష్యుల దండు దిగివస్తోంది. ఆ శకున 
గాండ్ర వృక్షం పక్కగా ఎవరిదో తల నాకు కనబడు 
తోంది అని గాలు మరల చెప్పాడు. *నీవు ఇప్పుడు 
ఎందుకు అతిశయించుటలేదు? “అబీమెలెకు ఎవడు? 
మేము ఎందుకు అతనికి విధేయులము కావాలో అని 
నీవు అడిగావు. ఈ మనుష్యులను గూర్చి నీవు హేళన 
చేశావు. ఇప్పుడు వెళ్లి వారితో యుద్ధం చేయి” అని 
జెబులు గాలుతో చెప్పాడు. 

39క్రనుక్ర షెకెము నాయకులను అబీమెలకుతో 
పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు. “అబీమెలెకు, 
అతని మనుష్యులు, గాలును, అతని మనుష్యులను 
ఎెంటాడారు. గాలు మనుష్యులు షెకెము పట్టణ ద్వారం 


వెపు వెనుకకు పరుగిత్తారు. ఆ ద్వారం చేరక ముందే 


గాలు మనుష్యులు చాలామంది చంపి వేయబడ్డారు. 

“అప్పుడు అబీమెలెకు అరుమ పట్టణానికి తిరిగి 
వచ్చాడు. గాలును, అతని సోదరులను షెకెము పట్టణం 
నుండి జెబులు బలవంతంగా వెళ్తగొట్టాడు. 

“మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయ 
టానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు. 
శౌకనుక అబీమెలెకు తన మనుష్యులను మూడు గుంపు 
లుగా విభజించాడు. షెకెము ప్రజలపై ఆశ్చర్య రీతిగా 
దాడి చేయాలని అతడు అనుకొన్నాడు. కనుక అతడు 
తన మనుష్యులను పొలాల్లో దాచి ఉంచాడు. (ప్రజలు 
పట్టణంలో నుండి బయటకు రావటం అతడు చూడ 
గానే అతడు దూకి వారిపె దాడిచేశాడు. చోఅబీమెలకు, 
అతని గుంపువారు షెకెము ద్వారం దగ్గర ఒక చోటుకి 
పరుగెత్తారు. మిగిలిన రెండు గుంపుల వారు పాలాల్లో 
ఉన్న ప్రజల దగ్గరకు పరుగెత్తి వారిని చంపివేశారు. 
“ఆ రోజంతా అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము 
పట్టణం మీద యుద్ధంచేశారు. అబీమెలెకు, అతని మను 
ష్యులు షెకెము పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టుణ ప్రజ 
లను చంపివేశారు. అప్పుడు అబీమెలెకు ఆ పట్టణాన్ని 
కూలగొట్టి దాని శిథిలాల మీద ఉప్పు చల్లాడు. 

కము గోపురం దగ్గర కొంతమంది ప్రజలు 
నివసించేవారు. షెకామునకు సంభవించిన దాని ్న గూర్చి 
అక్కడి ప్రజలు విన్నప్పుడు వారు ఏల్‌బెరీతు” దేవతా 
మందిరంలో ఎంతో క్షేమంగా ఉండే గదిలో సమావేశ 
మయ్యారు. 





ఏల్‌బెరీతు దీని అర్థం “ఒడంబడిక దేవుడు.” 


287 


“కము గోపురపు నాయకులందరూ సమావేశ 
మయ్యారని అబీమెలెకు విన్నాడు. చేకనుక అబీమె 
"లెకు, అతని మనుష్యులందరు సల్మోను కొండ మీదికి 
వెళ్లారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని 
కొమ్మలు నరికాడు. ఆ కొమ్మలను అతడు తన భుజాల 
మీద మోసుకుని వెళ్లాడు. అప్పుడు అబీమెలెకు తనతో 
ఉన్న మనుష్యులతో, “త్వరపడండి, నేను'చేసిన పని 
చేయండి” అని చెప్పాడు. *ీకనుక వారందరు 
కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. ఏల్‌బె 
రీతు దేవతా మందిరపు భద్రతాగదికి అడ్డంగా కుప్ప 
వేసారు. అప్పుడు వారు ఆ కొమ్మలకు నిప్పు అంటించి 
ఆ గదిలో ఉన్న మనుష్యులను కాల్చివేసారు. కనుక 
షెకెము గోపురం దగ్గర నివసించే స్త్రీ పురుషులు వెయ్యి 
మంది చనిపోయారు. 


అబీమెలెకు మరణం 

అప్పుడు అబీమెలెకు, అతని మనుష్యులు తేబేసు 
పట్టణం వెళ్ళారు. అబీమెలెకు, అతని మనుష్యులు ఆ 
పట్టణాన్ని పట్టుకున్నారు. *'కాని ఆ పట్టణం లోపల 
ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ 
పురుషులు ఆ గోపురమునకు పారిపోయారు. (ప్రజలు 
ఆ గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి 
తాళం వేసారు. తరువాత వారు ఆ గోపురపు కప్పు 
మీదికి ఎక్కారు. ఆ గోపురంమీద దాడి చేయుటకు 
అబీమెలెకు, అతని మనుష్యులు దాని దగ్గరకు వచ్చారు. 
అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. అతడు 
ఆ గోపురాన్ని తగులబెట్టాలి అనుకున్నాడు. కాని 
అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా 
పె కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి 
అతని తల మీద వేసింది. ఆ తిరుగటి రాయి అబీమెలకు 
తలను చితకగొట్టింది. *ోవెంటనే అబీమెలెకు తన 
ఆయుధాలు మోసే సేవకునితో, “నీ ఖడ్గం తీసుకుని 
నన్ను చంపివేయి. "అబీమెలెకును ఒక స్త్రీ చంపేసింది 
అని (ప్రజలు చెప్పకుండా ఉండేందుకు నీవే నన్ను 
చంపివేయాలిొ అని చెప్పాడు. కనుక ఆ సేవకుడు 
తన కత్తితో అబీమెలెకును పొడిచివేయగా అబీమెలెకు 
చనిపోయాడు. “అబీమెలెకు చనిపోయినట్టు ఇశ్రా 
యేలు ప్రజలు చూశారు. కనుక వారంతా తిరిగి ఇంటికి 
వెళ్ళారు. ఆ విధంగా అబీమెలెకు చేసిన చెడు 
విషయాలు అన్నింటికోసం దేవుడు అతక్ణి శిక్షించాడు. 
అబీమెలెకు తన డెభై భృ మంది సోదరులను చంపి తన 
స్వంత తండ్రికి విరోధంగా పాపం చేసాడు. షెకెము 
పట్టణ ప్రజలు చేసిన చెడుపనుల కోసం దేవుడు 
వారిని కూడా శిక్షించాడు. కనుక యోతాము చెప్పిన 
విష యాలు నిజం అయ్యాయి. (యెరుబ్బయలు 
చిన్న కుమారుడు యోతాము. యెరుబ్బయలు అనగా 
గిద్యోను. 





న్యాయాధిపతులు 9:47-10:9 


న్యాయమూర్తి తోలా 

1 (౧. చనిపోయిన తరువాత ఇశ్రాయేలు 

ప్రజలను రక్షించుటకు దేవుడు మరో న్యాయ 
మూర్తిని పంపించాడు. ఆ మనిషి పేరు తోలా. తోలా, 
పువ్వా అనే పేరుగల మనిషి కుమారుడు. పువ్వా, 
దోదో అనే పేరుగల వాని కుమారుడు. తోలా ఇశ్శాఖారు 
వంశానికి చెందినవాడు. తోలా షామీరు పట్టణంలో 
నివసించేవాడు. షామీరు పట్టణం ఎఫ్రాయిము కొండ 
దేశంలో ఉంది. *తోలా ఇరవై మూడు సంవత్సరాలు 
ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. 
తర్వాత తోలా చనిపోయి, షామీరు పట్టణంలో పాతి 
పెట్టబడ్డాడు. 


న్యాయమూర్తి యాయీరు 

తోలా మరణించిన తరువాత మరో న్యాయమూర్తి 
దేవుని చేత 'పంపబడ్డాడు. ఆ మనిషి పేరు యాయిీరు. 
యాయిోారు గిలాదు ప్రాంతంలో నివసించేవాడు. 
యాయీరు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలు 
ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. *యాయీరుకు 
ముప్పయి మంది కుమారులు. ఆ ముప్పయి మంది 
కుమారులు ముప్పయి గాడిదల మీద తిరిగేవారు. వారు 
గిలాదు ప్రాంతంలోని ముప్పయి పట్టణాల మీద అధి 
కారం చేసేవారు. ఈ రోజు వరకు ఆ పట్టణాలు 
యాయీరు పట్టణాలు అని పిలువబడుతున్నాయి. 
ఏయాయీరు మరణించి కామోను పట్టణంలో పాతి 
పెట్టబడ్డాడు. 


అమ్మోసనీయులు ఇశ్రాయేలు మీద యుద్దం చేయుట 

మరల ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా చెడ్డవి 
అని చెప్పిన వాటినే చేసారు. బూటకపు దేవతలు 
బయలు, అష్టారోతులను వారు పూజించటం మొదలు 
పెట్టారు. వారు అరాము (ప్రజల దేవుళ్లను, సీదోను 
ప్రజల దేవుళ్లను, మోయాబు (ప్రజల దేవుళ్లను, 
అమ్మోను ప్రజల దేవుళ్లను, ఫిలిష్తీయ ప్రజల దేవుళ్లను 
కూడా పూజించారు. ఇశ్రాయేలు ప్రజలు యెహో 
వాను విడిచిపెట్టి ఆయనను సేవించటం మాను 
కున్నారు. 

"కనుక ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు 
కోపం వచ్చింది. ఫిలిప్పీ ప్రజలు, అమ్మోను ప్రజలు 
వారిని ఓడించటట్టుగా యెహోవా చేసాడు. అదే 
సంవత్సరం యోర్ణాను నదికి తూర్పు వెపునగల గిలాదు 
(ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలు ప్రజలను ఆ మను 
ష్యులు నాశనం చేసారు. అది అమ్మోరీ (ప్రజలు నివ 
సించిన దేశం. ఆ ఇశ్రాయేలు ప్రజలు పద్దెనిమిది 
సంవత్సరాలు శ్రమ అనుభవించారు. అప్పుడు అమ్మో 
నీయులు యోర్ణాను నది దాటి వెళ్లారు. యూదా, 
బెన్యామీను, ఎఫ్రాయిము ప్రజల మీద యుద్ధం 








న్యాయాధిపతులు 10:10-11:13 


చేసేందుకు వారు వెళ్లారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు 
ప్రజలకు అనేక కష్టాలు కలిగించారు. 

'0కనుక్ష ఇశ్రాయేలు ప్రజలు సహాయం కోసం 
యెహోవాకు మొరపెట్టారు. “దేవా, మేము నీకు విరో 
ధంగా పాపం చేశాము. మేము మా దేవుని విడిచిపెట్టి 
బూటకపు బయలు దేవతను పూజించాము” అని వారు 
చెప్పారు. (“ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా జవాబు 
చెప్పాడు: “ఈజిస్ట్ర ప్రజలు అమ్మోరీయులు, అమ్మోనీ 
యులు, ఫిలిష్తీయులు మిమ్మల్ని బాధించినప్పుడు 
మీరు నాకు మొరపెట్టారు. వారి బారినుండి నేను 
మిమ్మల్ని రక్షించాను. “న్న సీదోను ప్రజలు, అమాలేకీ 
యులు, మిద్యానీయులు* మిమ్మల్ని బాధించి 
నప్పుడు మీరు నాకు మొరపెట్టారు. ఆ ప్రజల నుండి 
కూడా నేను మిమ్మల్ని రక్షించాను. "కానీ మీరు నన్ను 
విడిచిపెట్టేశారు. మీరు ఇతర దేవుళ్లను పూజించారు. 
కనుక మిమ్మల్ని మరల రక్షించటానికి నేను నిరాకరి 
స్తున్నాను. *ఆ దేవుత్తను పూజించటం మీకు ఇష్టం 
కనుక వెళ్లి, సహాయం కోసం వాటికి మొరపెట్టండి. 
మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుత్తనే మీకు సహాయం 
చేయనీయండి.” "కానీ ఇశ్రాయేలు ప్రజలు, “మేము 
పాపం చేశాము. మమ్మల్ని నీవు ఏమి చేయాలను 
కొంటే అలాగే చేయి. కానీ ఈ వేళ నీవు మమ్మల్ని 
రక్షించు” అని యెహో వాను అడిగారు. అప్పుడు 
ఇశ్రాయేలు ప్రజలు ఆ అన్యదేవతలను పారవేశారు. 
వారు మరల య హూవాను ఆరాధించటం మొదలు 
పెట్టారు. కనుక వారు 'శమపడుతున్నప్వ్పుడు 
యెహే హూవా వారిని చూచి సంతా 'పపడ్డాడు. 





నాయకునిగా యెప్తా ఎన్నుకోబడుట 
"అమ్మానీయులు యుద్దానికి నమావేశమ 
య్యారు. గిలాదు ప్రాంతంలో వారు విడిది చేసారు. 
ఇశ్రాయేలు ప్రజలు ఒక్కచోట సమావేశమయ్యారు. 
మిస్పా పట్టణం వద్ద ఉంది వారి విడిది. 'గిలాదు 
ప్రాంతంలో నివసించే ప్రజల నాయకులు, “అమ్మోను 
ప్రజలమీద దాడి చేసేందుకు మనల్ని ఎవరు నడిపి 
స్తారు? ఆ మనిషి, గిలాదు (ప్రాంతంలో నివసించే 

(ప్రజలందరికీ ప్రధాని అవుతాడు” అన్నారు. 
యెఫ్తా గిలాదు వంశంవాడు. అతడు బలమైన 
1 1 సైనికుడు. అయితే యెఫ్తా ఒక వేశ్య 
కుమారుడు. అతని తండ్రి పేరు గిలాదు. *గిలాదు 
భార్యకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమా 
రులు పెద్దవారెనప్పుడు, యెఫ్తా అంటే వారికి ఇష్టంలేక 
పోయింది. ఆ కుమారులు యొఫ్తాను అతని స్వగ్రామం 
నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. “మా తండ్రి ఆస్తిలో 





విద్యానీయులు ఇది వురాతన గ్రీకు అనువాదం. 
హీబూలో మోవీయులు అని రాయబడివుంది. 


288 


నీకు ఎలాంటి భాగం లేదు. నీవు మరో స్త్రీ కుమారుడివి” 
అని వారు అతనితో చెప్పారు. కనుక యెఫ్తా తన 
సోదరుల మూలంగా వెళ్లిపోయాడు. అతడు టోబు 
దేశంలో నివసించాడు. టోబు దేశంలో కొందరు అల్లరి 
జనం యెఫ్తాను వెంబడించటం మొదలు పెట్టారు. 
*కొంతకాలం తర్వాత అమ్మోనీ (ప్రజలు, ఇశ్రా 
యేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఏఅమ్మోనీయులు 
ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు గనుక 
గిలాదులోని పెద్దలు (నాయకులు) యెఫ్తా దగ్గరకు 
వెళ్ళారు. యెస్టాటోబు దేశం విడిచిపెట్టి, గిలాదుకు 
తిరిగి రావాలని వారు కోరారు. “ఆ పెద్దలు, “మనం 
అమ్మోనీయులతో యుద్దం చేయ గలిగేటట్టు, నీవు 
వచ్చి మాకు నాయకునిగా ఉండు” అని యెఫ్తాతో 
చెప్పారు. "కానీ యెఫ్తా, “మీరే నన్ను నా తండి 
ఇంటీ నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. నేనంటే మీకు 
అసహ్యం. కనుక మీకు కష్టం వచ్చిందని మీరు ఇప్పుడు 
నా దగ్గరకు రావటం ఎందుకు?” అని గిలాదు దేశపు 


పెద్దలను (నాయకులను అడిగాడు. 


క్‌ కారణం వల్లనే ఇప్పుడు మేము నీ దగ్గరకు 
వచ్చాము. దయచేసి మాతో వచ్చి అమ్మోనీయుల 
మీద యుద్దం చేయి. గిలాదులో నివసిస్తున్న (ప్రజ 
అందరి మీద నీవు సెన్యాధికారిగా ఉంటావు” అని గిలాదు 


పెద్దలు యెఫ్తాతో చెప్పారు. 


అప్పుడు యెఫ్తా, “నేను గిలాదుకు తిరిగి వచ్చి, 
అమ్మోనీయులతో యుద్ధం చేయాలని మీరు కోరితే, 
మంచిదే. కానీ గెలిచేందుకు యెహోవా నాకు 
సహాయం చేస్తే, అప్పుడు మీకు నేను కొత్త నాయకు 
నిగా ఉంటాను” అని గిలాదు పెద్దలతో చెప్పాడు. 

గిలాదు పెద్దలు (నాయకులు), “మనం చెప్పు 
కొంటున్నది అంతా యెహోవా వింటున్నాడు. మేము 
చేయాలని నీవు చెప్పేది అంతా మేము చేస్తామని 
వాగ్దానం చేస్తున్నాము” అని యెస్టాతో చెప్పారు. 

"కనుక గిలాదు పెద్దలతో యెఫ్తా వెళ్లాడు. ఆ 
ప్రజలు యఫ్తాను తమ నాయకునిగా, సెన్యాధికారిగా 
చేసుకున్నారు. మిస్పా పట్టణంలో యెహోవా ఎదుట 
యొఫ్తాతన మాటలన్నింటినీ మళ్లీ చెప్పాడు. 





అమ్మోను రాజు వద్దకు యెప్తా సందేశకులను పంపుట 
'““అమ్మోను ప్రజల రాజు దగ్గరకు యెఫ్తా సందేశ 
కులను పంపించాడు. ఆ సందేశకులు రాజుకు ఈ 
సందేశం అందించారు: “అమ్మోను ప్రజలకు, ఇశ్రా 
యేలు ప్రజలకు మధ్యగల సమస్య ఏమిటి? మాపై 
యు. నీవెందుకు వచా ఎవ” 
గోఅమ్మోను ప్రజల రాజు, “ఇశ్రాయేలు ప్రజలు 
ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, వారు మా భూమిని 
ఆ(మించుకున్నారు గనుక ఇశ్రాయేలీయులతో మేము 
యుద్దం చేస్తున్నాము. అమ్మోను నది నుండి 


289 


యబ్బోకు నది వరకు, యోర్డాను నది వరకు వారు 
మా భూమిని ఆక్రమించారు. ఇప్పుడు మా భూమిని 
శాంతియుతంగా తిరిగి మాకు ఇచ్చివేయమని ఇశ్రా 
యేలీయులతో చెప్పండి” అని యెఫ్తా సందేశకులతో 
చెప్పాడు. 

సోయిస్హా సందేశకులు ఈ సందేశాన్ని తిరిగి 
యెస్టాకు అందించారు. అప్పుడు యెఫ్తా ఆ సందేశ 
కులను తిరిగి అమ్మోనీయుల రాజు దగ్గరకు పంపిం 
చాడు. "వారు తిరిగి తీసుకుని వెళ్లిన సందేశం ఇది : 


యెఫ్తా చెపే బ్పది ఇది: మోయాబు ప్రజల 
భూమిగాని, అమ్మోను ప్రజల భూమిగాని ఇశ్రా 
యేలీయులు తీనుకోలేదు. "రబ శాయేలీ 
యులు ఈజిప్ట్ర నుండి బయటకు వచ్చి 
నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి 
వెళ్లారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర 
సముద్రానికి వెళ్లారు. తర్వాత వారు కాదేషు 
వెళ్లారు. ఇశ్రాయేలీయులు ఎదోము రాజు 
దగ్గరకు సందేశకులను పంపించారు. ఒక 
సహాయం కోసం ఆ సందేశకులు అడిగారు. 
“ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి 
పోనియ్యి” అని వారు అడిగారు. కానీ ఎదోము 
రాజు మమ్మల్ని వారి దేశంలో నుండి వెళ్తనివ్వ 
లదు. అద సందశాన్ని వుము మోయాబు 
రాజుకు కూడ పంపించాము. కానీ మోయాబు 
రాజుగూడ మమ్మల్ని తన దేశంలోనుండి వెళ్తని 
వ్వలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కాదేషులో 
నిలిచిపోయారు. 
కోతర్వాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 
నుండి, ఎదోము, మోయాబు దేశాల సరిహ 
ద్దుల నుండి తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు 
మోయాబు దేశానికి తూర్చుదిశగా ప్రయాణం 
చేశారు. అర్నోను నదికి అవతల్లవెపు వారు 
విడిది చేసారు. మోయాబు దేశ సరిహద్దును 
వారు దాటలేదు. (అర్నోను నది మోయాబు 
దేశానికి సరిహద్దు.) 
గతర్వాత ఇశ్రాయేలీయులు అమ్మోరీ 
యుల రాజు సీహోను దగ్గరకు సందేశకులను 
పంపించారు. సీహోను హెష్బోను పట్టణపు 
రాజు, “ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో 
నుండి ఎెళ్ల్సనియ్యి. మేము మా దేశానికి వెళ్ల 
గోరుతున్నాము.” అని ఆ సందేశకులు సీహో 
నుతో చెప్పారు. కానీ అమ్మోరీయుల రాజు 
సాను ఇశ్రాయేలు ప్రజలను తన సరిహ 
ద్దులు దాటనివ్వలేదు. సీహోను తన ప్రజలం 





న్యాయాధిపతులు 11:14-28 


యులతో యుద్ధం చేసారు. *! అయితే సహూ 
నును, అతని సెన్యాన్ని ఓడించేందుకు ఇశ్రా 
యేలు దేవుడు యెహోవా, ఇశ్రాయేలు ప్రజ 
లకు సహాయం చేసాడు. కనుక అమ్మోరీ 
యుల దేశం ఇశ్రాయేలీయుల ఆస్తి అయింది. 
22క్రన్సుక్ర అమ్మోరీయుల దేశం అంతా ఇశ్రాయే 
లీయుల వశం అయింది. ఆ దేశం అర్నోను 
నదినుండి యబ్బోకు నదివరకు ఉంది. ఆ 
దేశం అరణ్యంనుండి యోర్డాను నదివరకు 
ఉంది. 

2అమ్మోరీ ప్రజలను వారి దేశంనుండి వెళ్త 
గొట్టినవాడు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు. 
మరీయు ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు 
యెహోవా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 
ఈ దేశాన్ని విడిచి వెల్లిపోయేట్టు నీవు చేయ 
గలవని అనుకొంటున్నావా? ని కెమోషు 
దేవత నీకు ఇచ్చిన దేశంలో నిశ్చయంగా నీవు 
ఉండవచ్చును. కనుక మా యెహూవా దేవుడు 
మాకు ఇచ్చిన దేశంలో మేము ఉంటాము. 
బోసిప్తోరు కుమారుడు బాలాకుోకంు నీవు 
మంచివాడవా” అతను మోయాబు దేశానికి 
రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమైనా 
వాదించాడా? అతడు ఇశ్రాయేలు ప్రజలతో 
నిజంగా యుద్ధం చేశాడా? హెష్బోను పట్ట 
ణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను 
మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు 
(ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరో 
యేరు పట్టణంలోను, దాని చుట్టూరా ఉన్న 
ఉళ్లలోను మూడువందల సంవత్సరాలు నివ 
సించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్ట 
ణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు 
మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ 
కాలమంతటిలోనూ ఈ పట్టుణాలను తీసుకు 
నేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయ 
లేదు? 

27ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా 
పాపం చేయలేదు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజ 
లకు విరోధంగా చాలా చెడ్డ పని చేస్తున్నావు. 
ఇశ్రాయేలు ప్రజలు సరియై నది చేస్తున్నారో, 
అమ్మోనీయులు సరియై నది చేస్తున్నారో 
అనేది నిజమైన న్యాయమూర్తి యెహోవా 
నిర్ణయించునుగాక!” 2య్రైఫ్తా దగ్గర్నుండి 
వచ్చిన ఈ సందేశాన్ని అమ్మోనీయుల రాజు 
నిరాకరించాడు. 





దరినీ సమావేశపరచి, యాహసు దగ్గర విడిది 
చేసాడు. అప్పుడు అమ్మోరీయులు ఇశ్రాయేలీ 


సిప్పోరు కుమారుడు బాలాకు 
అధ్యాయం చూడండి. 


న ంఖ్యా. 22-24వ 


న్యాయాధిపతులు 11:29-12:6 


యెప్టా వాగ్దానం 

బీఅప్పుడు యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి 
వచ్చింది. గిలాదు, మనష్టే ప్రాంతాలలో యెఫ్తా 
సంచారం చేశాడు. అతడు గిలాదులోని మిస్పా పట్టణా 
నికి వెళ్లాడు. గిలాదులోని మిస్సా పట్టణంనుండి యెఫ్తా 
అమ్మోనీయుల దేశంలోనికి వెళ్లాడు. 

30యెొహోవాకు యెఫ్తా ఒక్‌ ప్రమాణం చేసాడు, 
“అమ్మోనీయులను నేను ఓడించేటట్టుగా నీవు చేస్తే, 
ఆ విజయంతో నేను తిరిగి వచ్చేటప్పుడు నా 
ఇంటిలోనుండి మొట్టమొదట బయటకు వచ్చేదానిని 
నేను నీకు అర్చిస్తాను. దానిని నేను దహన బలిగా 
యిహూవాకు అర్చిస్తాను” అని అతడు చెప్పాడు. 

అప్పుడు యెఫ్తా అమ్మోనీ (ప్రజల దేశం 
వెళ్ళాడు. అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధం చేశాడు. 
వారిని ఓడించటానికి యెహోవా అతనికి సహాయం 
చేశాడు. *ేఅరోయేరు పట్టణంనుండి మిన్నీతు పట్టణం 
వరకు అతడు వారిని ఓడించాడు. యెస్టా ఇరవై పట్టణా 
లను పట్టుకొన్నాడు. ఆబేల్కెరామీము పట్టణంవరకు 
అమ్మోనీయులతో అతడు పోరాడాడు. ఇశ్రాయేలీ 
యులు అమ్మోనీ ప్రజలను ఓడించారు. అది అమ్మోనీ 
ప్రజలకు ఒక గప్ప పరాజయం. 

వ*యెప్తా తిరిగి మిస్సా వెళ్లాడు. యెస్టా తన ఇంటికి 
వెళ్లగా, అతని కుమార్తె అతన్ని ఎదుర్కొనేందుకు 
ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమె తంబుర 
వాయిస్తూ, నాట్యం చేస్తూ వచ్చెను. ఆమె అతనికి 
ఒక్కతే కుమార్తె. యెఫ్తా ఆమెను ఎంతో ప్రేమించాడు. 
యొఫ్తాకు ఇంకా కుమారులు, కుమార్తెలు ఎవరూ 
లేరు. యెస్టా ఇంటి నుండి మొట్టమొదట బయటకు 
వచ్చింది తన కుమార్తె అని అతడు చూడగానే, అతడు 
తన దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి తన బట్టులు చింపి 
వేసికున్నాడు. అప్పుడు అతడు, “అయ్యో, నా 
కుమారీ, నీవు నన్ను దుఃఖంతో నింపివేశావు. నీవు 
నన్ను ఎంతో ఎంతో భాధపెట్టిశావు. యెహోవాకు 
నేను వాగ్దానం చేశాను, దానిని నేను మార్చలేను” అని 
చెప్పాడు. 

*6ఆప్పుడు అతని కుమార్తె, “నా తండ్రీ, నీవు 
యెహోవాకు ఒక వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానం 
నిలబెట్టుకో. నీవు చెప్పనప్టే చేయి. నీ శత్రువులాన 
అమ్మోనీయులను ఓడించటానికి యెహూవాయేగదా 
నీకు సహాయం చేసాడు” అని యెఫ్తాతో చెప్పింది. 
అప్పుడు యెఫ్తా కుమార్తె, “అయితే నా కోసం 
ముందుగా ఈ ఒక్కటి చేయి. రెండు నెలలు నన్ను 


200 


పంపించివేశాడు. యెఫ్తా కుమార్తె, ఆమె తు 
రాండ్రు కొండలలో నివసించారు. ఆమెకు పెళ్లి, పిల్లలు 
ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారు. 

ఫోరెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన 
తండ్రీ దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు 
వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమా 
శ్రెకు ఎవరితోనూ ఎన్నడూ లెంగిక సంబంధాలు లేవు. 
కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది. 
గిలాదు వాడైన యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేలు స్త్రీలు 
ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తా 
కుమార్తె కోసం ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం 
నాలుగు రోజుల పాటు ఏడుస్తారు. 





యెఫ్తా మరియు ఎఫ్రాయిము 
ln. వంశంలోని మనుష్యులు వారి 
సెనికులందరినీ సమావేశ పరిచారు. తరువాత 
వారు నీది దాటి సఫోను పట్టణం వెళ్లారు. వారు, 
“అమ్మోనీయులతో పోరాడేందుకు సహాయంగా నీవు 
మమ్మల్ని ఎందుకు పిలువలేదు? నీతోపాటే నీ ఇంటిని 
కాల్చివేస్తాము” అని యెఫ్తాతో అన్నారు. 

“వారికి యెఫ్తా జవాబు చెప్పాడు: “అమ్మోనీ 
యులు మాకు చాలా కష్టాలు కలిగించారు. కనుక 
నేను, నా ప్రజలు వారి మీద యుద్దం చేశాము.” నేను 
మిమ్మల్ని పిలిచాను, కాని మాకు సహాయం చేయ 
టానికి మీరు రాలేదు. మీరు మాకు సహాయం చేయరని 
నాకు తెలిసింది. కనుక నేను నా ప్రాణాన్ని లెక్కచేయ 
లేదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి నేను 
నది దాటివెళ్లాను. వారిని ఓడించేందుకు యెహోవా 
నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాతో పోరాడటానికి 
మీరెందుకు ఈ వేళ వచ్చారు?” 

అప్పుడు యెస్టా గిలాదు మనుష్యులను సమావేశ 
పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్దం 
చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవ 
మానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. 

“గిలాదు వారెన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో 
మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం 
సాంత దేశం కూడా లేదు. మీలోకొందరు ఎస్టాయి 
ముకు మరికొందరు మనష్టేకు చెందినవారు అని 
వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము 
మనుష్యులను ఓడించారు. 

ప్రజలు యోర్డాను నదిని దాటే రేవులను గిలాదు 
మనుష్యులు పట్టుకొన్నారు. ఆ రేవులు ఎఫ్రాయిము 





ఏకాంతంగా ఉండనివ్వు. నన్ను కొండలకు వెళ్లనివ్వు. 
నేను పెళ్లి చేసుకోను, పిల్లలు ఉండరు, కనుక నన్ను 
నా స్నేహితురాం[డను కలిసి ఏడ్వనివ్వు” అని తన 
తండ్రితో చెప్పింది. వకోవైల్లి అలాగే చేయి అని 
చెప్పాడు యెఫ్తా. రెండు నెలల కోసం యెఫ్తా ఆమెను 





దేశానికి పోయేదారులు. ఎఫ్రాయిము వారిలో తప్పించు 
కున్న వాడు ఎప్పుడైనా నది దగ్గరకు వచ్చి, “నన్ను 
దాటనివ్వండి” అని చెబితే గిలాదువారు, కనిప [ 
యిము వాడవ అని అడుగుతారు. “లేదు” అ 

వాడు చెబితే షిబ్బోలెతు అనే మాట పలుకు” వ 





291 


వారు అంటారు. ఎఫ్రాయిము మనుష్యులు ఆ మాటను 
సరిగ్గా పలుకలేరు. వారు ఆ మాటను “సిబ్యోలాతు ప 
అని పలుకుతారు. కనుక అటువంటి వారిని ఒకడు 
Ey సిబ్బోలెతు" అని చెబితే అతడు ఎఫ్రాయిము వాడని 


న్యాయాధిపతులు 12:7-13:9 


సమ్సోను జననం 
13: ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ పనులు చేయడం 
మళ్లీ యెహోవా చూశాడు. అందువల్ల ఫిలిప్పీ 
యులు పారిని 40 సంవత్సరాల పాటు పరిపాఠిం 





గిలాదు వారికి తెలిసిపోతుంది. కనుక ఆ రేవు దగ్గరే 
వారు చంపేస్తారు. అలాగున వారు నలభె రెండువేల 
మంది ఎఫ్రాయిము మనుష్యులను చంపివేశారు. 

"ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు యెప్తా 
న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్పుడు గిలాదు వాడైన 
యెఫ్తా చనిపోయాడు. వారు అతని పట్టణమైన 
గిలాదులో అతనిని పాతి పెట్టారు. 


న్యాయాధిపతి ఇబ్బాను 

కయొఫ్తా తర్వాత ఇబ్బాను ఇశ్రాయేలు ప్రజలకు 
న్యాయాధిపతి అయ్యాడు. ఇబ్బాను బేత్లెహేము నగరా 
నికి చెందినవాడు. *ఇబ్బానుకి ముప్పై మంది కొడు 
కులు, ముప్పై మంది కుమార్తెలు ఉన్నారు. తమ 
బంధువులు కాని వారిని వివాహం చేసుకోవలసిందిగా 
అతను ముప్పై మంది కుమార్తలను కోరాడు. తమ 
బంధువులు కాని ముప్పై మంది స్త్రీ స్ప్రైలను అతను కను 
గొన్నాడు. వారిని అతని కుమారులు వివాహం చేసుకు 
న్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్బాను ఏడు సంవత్స 
రాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 0తర్వాత 
ఇబ్బాను మరణించాడు. అతనిని బేత్తెహేం నగరంలో 
సమాధి చేశారు. 


న్యాయాధిపతి ఏలోను 

1ఇబ్బాను అనంతరం, ఇశ్రాయేలు ప్రజలకు 
ఏలోను న్యాయాధిపతి అయ్యాడు. ఏలోను జెబూ 
లూను వంశమునుండి వచ్చినవాడు. అతను ఇశ్రాయేలు 
ప్రజలకు పది సంవత్సరాల పాటు న్యాయాధి పతిగా 
ఉన్నాడు. అప్పుడు జెబులూను వంశంనుండి వచ్చిన 
ఏలోను చనిపోయాడు. ఆయన ఆయ్యాలోను లోని 
జెబూలూను పట్టణంలో సమాధి చేయబడ్డాడు. 


న్యాయాధిపతి అబ్బోను 

గొపలోను మరణానంతరం, హిల్లేలు కుమారుడై న 
అబ్బోను అనే అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధి 
పతి అయ్యాడు. 'అబ్బోను పీరాతోను అనే నగరానికి 
చెందినవాడు. అబ్బోనుకు 40 మంది కుమారులు, 30 
మంది మనుమలు ఉన్నారు. వారు డెబ్బయి గాడిదలెక్కి 
తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలకు అబోను ఎనిమిదేళ్ల 
పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత హిల్లేలు 
కుమారుడై న అబ్బోను మరణించాడు. అతనిని పీరా 
తోను నగరంలో సమాధి చేశారు. పిరాతోను ఎఫ్రా 
యిము అనే ప్రదేశంలో ఉంది. ఇది కొండదేశం లోనిది, 
అక్కడ అమాలేకీయుల (ప్రజలు నివసించేవారు. 


చందుకు యిహూవా అనుమతించాడు. 

?జార్యాకి చెందిన ఒకతను ఉండేవాడు. అతని 
పేరు మానోహ. అతను దాను వంశానికి చెందినవాడు. 
మానోహకు ఒక భార్య ఉంది. ఆమె పిల్లలెవరినీ కనలేక 
పోయింది. యెహోవా దూత మానోహ భార్యకి 
(ప్రత్యక్షమయ్యాడు. అతను ఇలా అన్నాడు: “నీవు 
పిల్లల్ని కనలేకపోయావు. కాని నీవు గర్భవతివవుతావు. 
ఒక కొడుకుని కంటావు. “ఏ మద్యంగాని, ఘామైన 
పానీయంగాని నీవు తాగవద్దు. అపరిశుభ్రమైన ఆహారం 
కూడా నీవు తినవద్దు. ఎందుకంటే నీవు గర వతివై. 
ఒక కొడుకుని కంటావు. ఒక ప్రత్యేకమైన విధంగా 
అతను దేవునికి సమర్చించబడతాడు. అతను నాజీర 
వుతాడు.* అందువల్ల ఎప్పుడూ అతని జుట్టు కత్తి 
రించకు. అతను జన్మించడానికి పూర్వమె అతను 
దేవుని ప్రత్యేకమైన వ్యక్తిగా వుంటాడు. అతను ఇశ్రా 
యేలు ప్రజల్ని ఫిలిష్తీయుల అధికారం నుంచి 
కాపాడతాడు.” 

తర్వాత ఆమె తన భర్త వద్దకు వెల్లి అతనితో 
జరిగిన విషయం చెప్పింది. ఆమె ఇలా చెప్పింది: 
“దేవుని వద్దనుండి ఒక మనిషి నా వద్దకు వచ్చాడు. 
అతను దేవదూతగా కనిపించాడు. అతను నన్ను భయ 





పెట్టాడు. ఎక్కడినుంచి అతను వచ్చాడో, ఆ సంగతి 
ఠు 


నేను కనుక్కోలేదు. అతను తన పేరు చెప్పలేదు. 
"కాని నాతో ఇలా అన్నాడు: “నీవు గర వతివి. నీకొక 
కుమారుడు కలుగుతాడు. మద్యంగాని, ఏ ఇతర 


ఘాబున పానీయంగాని తాగవద్దు. అపరిశుభ్రంగా ఉండే 


ఆహారమూ తినవద్దు. ఎందుకంటె, ప్రత్యేకమైన విధంగా 
అతను దేవునికి సమర్చించబడతాడు. ఆ బాలుడు 
దేవుని ప్రత్యేక వ్యక్తి. పుట్టుకకు మునుపటినుంచి 
మరణించేంత వరకు అతను విలక్షణమైన మనిషిలో 

కిఆ తర్వాత మానోహ యె హూవాను 'ప్రార్టిం 
చాడు. అతను ఇలా అన్నాడు: “యెహోవా, దేవ 
దూతను మళ్లీ మా వద్దకు పంపవలసిందిగా నిన్ను 
(ప్రార్ధిస్తున్నాను. త్వరలోనే బాలుడుగా జన్మించనున్న 
అతనికి మేము ఏమి చేయాలో అది ఆ దేవదూత 
మాకు నేర్పాలి” 

దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవ 
దూత మళ్లీ ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఒక 
పొలంలో కూర్చునివుంది. ఆమె భర్త మానోహ ఆమె 





నాజీరు దేవునికి ప్రత్యేక వాగ్దానాన్ని చేసినవాడు. నాజీరు 
వాగ్దాన నియమాలను గురించి సంఖ్యా. 6:21 చూడండి. 


విలక్షణమైన విశిష్టమైన, ప్రత్యేకమైన. 


న్యాయాధిపతులు 13:10-14:8 


వద్ద లేడు. అందువల్ల అది చెప్పాలని భర్త వద్దకు 

పరుగెత్తి, “ఆ మనిషి తిరిగి వచ్చాడు! మొన్న వచ్చిన 

అతను ఇక్కడే వున్నాడు.” అని తన భర్తతో చెప్పింది. 
11మానోవా లేచి తన భార్యను అనుసరించాడు. 

అతను ఆ మనిషి వద్దకు రాగానే, “ఇంతకు మునుపు 

నా భార్యతో మాటలాడిన వ్యక్తివి నీవేనా” అని అడిగాడు. 
కరన అన్నాడు దేవదూత. 

12 అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్టు జరుగు 
తుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం 
గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు. 
యెహోవా దూత మానోహతో ఇలా చెప్పాడు: 
“నేను చెప్పినదంతా నీ భార్య చేయాలి. '*ద్రాక్షాతీగ 
మీద పెరిగే దానిని ఆమె తినకూడదు. ఆమె మద్యము 
తాగకూడదు. అపరిశుభ్రమైన ఆహారం తినకూడదు. 
ఏమి చేయుమని ఆమెను ఆజ్ఞాపించానో, ఆమె అదంతా 
చేయాలి.” 

15ప్పుడు ఆ యెహోవా దూతతో మానోహ 
ఇలా చెప్పాడు: “దయచేసి నీవు మాతోపాటు కొంత 
సేపు ఉండు. నీవు తినేందుకుగాను ఒక పడుచు మేకను 
వండిపెట్టాలని అనుకుంటున్నాము. 2 

16య్రైహై హోవా దూత మానోహతో ఇలా అన్నాడు: 


292 


అన్నాడు: “మనం దేవుణ్ణి చూశాము. ఇందువల్ల తప్ప 
కుండా మనం మరణిస్తాము!” 

ోకాని అతని భార్య అతనితో, “మనల్ని చంపాలని 
దేవుడు భావించడం లేదు. యెహోవా కనక మనల్ని 
చంపదలచుకుంటే, మనం సమర్పించిన వండిన వస్తు 
వుని, ధాన్యాన్ని ఆయన స్వీకరించి ఉండడు. మనకీ 
విషయాలను ఆయన చూపివుండడు. పైగా వీటిని 
మనకు చెప్పి ఉండడు.” అని చెప్పింది. 

తరువాత ఆ స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి 
సమ్సోను అని పేరు పెట్టింది. సమోను పెరిగాడు. 
యెహోవా అతనిని ఆశీర్వదించాడు: 25 యెహోవా 
ఆత్మ సమ్సోనులో పనిచేయనారంభించింది. అతన 
ప్పుడు మహెనుదాను నగరంలో ఉన్నాడు. ఆ నగరం 
జోర్యా, ఎష్పాయోలుకు మధ్య ఉంది. 


సమ్సోను వివాహం 

మ్ఫోను తిమ్నాతు నగరానికి వెళ్లాడు. అక్కడ 
| bh ఒక షల యువతిని అతను చూశాడు. 
2అతను ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులతో ఇలా 
అన్నాడు: “తిమ్నాతులో నేనొక ఫిలిష్తీయుల స్త్రీని 
చూశాను. మీరామెను తీసుకురావాలి అని నా కోరిక. 





“నేను వెళ్లకుండా మీరు చేసినా, నేను మీరు పెట్టే 
ఆహారం తినను. కాని మీరేదై నా చెయ్యదలుచుకుంటే, 
అప్పుడు యెహోవాకు దహనబలిని సమర్పించండి.” 
(ఆ వ్యక్తి నిజంగా యెహోవా దూత అని మానోహ 
అర్థం చేసుకోలేక పోయాడు). 

“ 7అప్పుడు యెహోవా దూతను, “నీ పేరేమిటి? 
నీవు చెప్పినదంతా నిజంగా జరిగినప్పుడు, నిన్ను 
గౌరవిం చాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే 
నీ పేరు తెలుసుకోదలచాను.” 

కోయెహోవా దూత ఇలా చెప్పాడు: “నా పేరు 
మీరెందుకు అడుగుతున్నారు? ఇది మీరు నమ్మడానికి 
చాలా ఆశ్చర్యకరము” 

9అప్పుడు మానోహ ఒక బండ మీద ఒక పడుచు 
మేకను బలి ఇచ్చాడు. మేకను, ధాన్యమును యెహో 
వాకు, మరియు అద్భుతాలు కావించే వ్యక్తికీ సమ 
రించాడు. 

2?మానోహ, అతని భార్య జరిగిన వాటిని గమనిస్తూ 
వచ్చారు. మధ్యస్థానము నుండి ఆకాశానికి పొగలు లేచి 
నప్పుడు, యెహోవా దూత ఆ మంటలలో పరము 
నకు వెళ్లిపోయాడు! 

ఎప్పుడై తే అది మానోహ, అతని భార్య చూసారో, 
నేలకు తాకేలా తమ ముఖాలు వంచి నమస్కరించారు. 
?1ఆ వ్యక్తి నిజంగానే యెహోవా దూత అని చివరికి 
మానోహ గ్రహించాడు. ఆ తర్వాత యెహోవాదూత 
మళ్లీ మానోహ, మరియు ఆయన భార్య ముందు 
(ప్రత్యక్షం కాలేదు. *మానోహ తన భార్యతో ఇలా 


నేనామెను పెళ్ళి చేసుకుంటాను.” 

అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్పారు: 
“నీవు పెళ్లి చేసుకోవటానికి! ఇశ్రాయేలు ప్రజల మధ్య 
తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. కాని ఫిలిష్తీయుల 
మధ్యగల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ 
ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు.” కాని సమ్సోను 
ఇలా అన్నాడు: “ఆ స్త్రీని నా కోసం తీసుకురండి 
ఆమె నాకు కావాలి.” (యహోవా ఇది జరగాలని 
ఆశించినట్లు సమ్సాను తల్లిదండ్రులకు తెలియదు. 
ఫిలిప్పీయులకు విరుద్దంగా ఏదో ఒకటి చేయటానికి 
యెహోవా ఒక అవకాశం కోసం చూడసాగాడు. ఫిలిప్పీ 
యులు అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం 
చలాయించే వారు.) 

సమ్సోను తన తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని 
తిమ్నాతు నగరానికి వెళ్లాడు. నగరానికి దగ్గరగా ఉన్న 
దాక్షతోటలదాకా వారు వెళ్లారు. అప్పుడు ఒక పడుచు 
సింహం ఉన స్థైస్టుంది గర్జించింది. అది సమ్సోను మీదికి 
దుమికింది. అప్పుడు య హోవా ఆత్మ సమోనుని 
బలపరచగా, గొప్ప శక్తితో, వట్టి చేతులతోనే అతను 
సింహాన్ని చీల్చివేశాడు. అది అతనికి సులభంగా 
తోచింది. ఒక పడుచు మేకను చీల్చునంత సులభంగా 
తోచిందాపని. కాని అతనేమి చేశాడో, ఆ సంగతి తల్లికి 
గాని తండ్రికి గాని తెలుపలేదు. "అందువల్ల సమ్సోను 
నగరానికి వెళ్లి, ఆ ఫిలిష్టీయుల స్త్రీతో మాట్లా డాడు. 
ఆమె అతనిని నంతోషపె ట్రీంది. క చాలారోజుల 
తర్వాత, సమ్ఫోను ఫిలిష్తీయుల స్త్రీని వివాహమా 


203 


డేందుకు తిరిగి వచ్చాడు. తోవలో చచ్చిపోయిన ఆ 
సింహాన్ని చూడటానికి వెళ్ళాడు. మృత సింహం శరీరం 
మీద తేనెటీగల గుంపు చూశాడు. అవి కొంచెం తేనె 
తయారు చేశాయి. *తన చేతులతో సమ్సాను ఆ 
తేనెను తీసుకున్నాడు. ఆ తేనె తింటూ అతను నడి 
చాడు. తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆ తేనెకొంచెం 
వారికి ఇచ్చాడు. వారు కూడా తిన్నారు. కాని మృత 
సింహం శరీరంనుంచి తాను తేనెను తెచ్చినట్లు 
సమ్మోను తల్లిదండ్రులకు చెప రలు 

““సమ్సోను తండ్రి ఆ ఫిలిష్తీయుల స్త్రీని చూసేం 
దుకు వెళ్ళాడు. పెళ్లికొడుకు విందు ఇవ్వడం ఆ రోజు 
లలో ఆచారంగా ఉండేది. అందువల్ల సమ్సోను ఒక 
విందు ఇచ్చాడు. ఫిలిష్తీయుల ప్రజలు అతను విందు 
యివ్వడం చూసి అతనికి తోడుగా ముప్పై మంది 
మనుషుల్ని పంపారు. 

12 అప్పుడు సమ్సోను ముప్పై మంది మనుష్యు 
లతో ఇలా అన్నాడు: “నేను మీకో చిక్కు ప్రశ్న 
చెపుతాను. ఈ విందు ఏడు రోజులపాటు సాగుతుంది. 
ఈలోగా మీరు సమాధానం వెతకాలి. ఈలోగా కనుక 
మీరు చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే, నేను 
త. నార వస్త్రాలు, ముప్పై మార్చు గుడ్డలు 
ఇస్తాను. సి మీకు సమాధానం దొరిక్కపోతే 
అప్పుడు మీరుముపై ప్రై నార వస్త్రాలు, ముప్పై మార్చు 
గుడ్డలను ఇవ్వాలి. అలం ఆ ముప్పై మంది 
మనుష్యులు ఇలా అన్నారు. “నీ చిక్కు ప్రశ్న ఏమిటో 
మాకు చెప్పు. అది మేము వినదలచాము.” 

“సమ్సోను ఈ చిక్కు (ప్రశ్న వాళ్లకి చెప్పాడు: 
బలమైన దానిలోనుండి తీపి వచ్చంది.” తినుదానిలో 
నుండి తిండి వచ్చింది. 

మూడు రోజుల పాటు ఆముపె ప్రైమంది మను 
ష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని 
కనుగొన లేకపోయారు. 

నాలుగవ రోజున, ఆ మనుష్యులు సమ్సోను 
భార్య వద్దకు వచ్చారు. వారన్నారు: “మమ్మల్ని పేద 
వారుగా చేసేందుకు ఇక్కడికి ఆహ్వానించావా? ఆ 
చిక్కు (ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా నీవు నీ 
భర్తను (పేరేపంచాలి. మా కోసం కనుక నీవు సమాధానం 
రప్పించకపోతే మేము నిన్ను కాల్చివేస్తాము. అలాగే 
మీ తండ్రిగారి వద్ద ఉన్న మనుష్యులందరినీ చంపి 
వేస్తాము.” 

అందువల్ల సమ్సోను భార్య అతనిని సమీపించి 
విలపించింది. ఆమె అన్నది: “నీవు నన్ను ద్వేషిస్తు 
న్నావు. నీవు నిజంగా నన్ను (పేమించడంలేదు. నీవు 
మా మనుష్యులకో చిక్కు ప్రశ్న ఇచ్చావు. నీవు నాకైనా 





నాలుగవ రోజు ఇది (గ్రీకు అనువాదం నుంచి, హీబూ 
ప్రతుల్లొో “ఏడవ రోజూ అని రాయబడింది. 


న్యాయాధిపతులు 14:9-15:3 


సమాధానం చెప్పవు.” అప్పుడు సమ్ఫోను ఇలా 
అన్నాడు; “నేను-నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. 
నేను నీకు ఎందుకు చెప్పాలి?” 

గొవిందులోని కడమ యేడు రోజులూ సమ్సోను 
భార్య ఏడుస్తూ కూర్చుంది. చివరికతను సమాధానం 
చెప్పాడు. ఏడవ రోజున ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం 
తెలియజేశాడు. ఆమె తనను వేధించుకు తినడంవల్ల 
ఆవుకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆమె తన 
మనుష్యుల వద్దకు వెళ్లి, చిక్కు ప్రశ్నకు సమాధానం 
చెప్పింది. ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా 
ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. 
వారు సమ్సాను వద్దకు వచ్చి, ఇలా అన్నారు: 








“తేనె కంటు మధురమెనదేది? సింహంకంటె 
( 39 ల 
బలంకలది ఏది?" తర్వాత సమ్ఫోను వాళ్లతో 
ఇలా అన్నాడు: “మీరు కనుక నా ఆవుతోనే 
దున్నక పోతే మీరు నా చిక్కు ప్రశ్నను 
పరిష్కరించి ఉండలేరు.” 


సమ్సోను ఉగ్రుడయ్యాడు. యెహోవా ఆత్మ 
గొప్ప శక్తితో సమోనుని నింపింది. అతను అష్కెలోను 
నగరానికి వెళ్లాడు. ఆ నగరంలో అతను ముప్పైమంది 
ఫిలిష్తీయులను చంపివేశాడు. తర్వాత వారి మృత 
శరీరాల మీది నుంచి అన్ని వస్త్రాలు, సొమ్ములు తీసు 
కున్నాడు. అతను ఆ వస్త్రాలను తిరిగి తీసుకు వచ్చి, 
తన చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆ ముప్పై 
మంది మనుష్యులకు ఇచ్చివేశాడు. తర్వాత అతను 
తన తండ్రి ఇంటికి వెళ్లాడు. 

20సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె 
తండడీ ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను 
నమ్సోాను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా 
అంగీకరించను. 


సమ్సోను ఫిలిప్తీయులకు కష్టాలు కలిగించుట 
1 5 గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను 
తన భార్యను చూడడానికి వెళ్లాడు. ఆమెకు 
కానుకగా ఒక పడుచు మేకను తీసుకు వెళ్లాడు. అతను 
ఇలా అన్నాడు; “నేను నా భార్య గదికి వెడుతున్నాను.” 
కాని ఆమె తండి సమ్ఫోనుని లోపలికి వెళ్ల 
నీయలేదు. ఆమె తండ్రీ సమ్ఫోనుతో ఇలా అన్నాడు: 
“ఆమెను నీవు ద్వేషించినట్టు భావించాను. అందువల్లనే 
వివాహ మునకు వచ్చిన తోడి పెండ్డికుమారుడ్ని వివా 
హము చేసుకోమన్నాను. ఆమె చిన్న చెల్లెలు చాలా 
సౌర్యదర్యవతి. ఆ చిన్న చెల్లెలిని తీసుకువెళ్లు” 
కాని సమ్సోను అతనితో ఇలా అన్నాడు; మం 
ఫిలిష్తీయులను బాధించేందుకు తగిన కారణం ఇప్పుడు 
నాకు కనిపించింది. ఇప్పుడు నన్నెవ్వరూ నిందించరు.” 


న్యాయాధిపతులు 15:4-20 


“అందువల్ల సమ్సోను బయటికి వెళ్లి మూడు 
వందల నక్కర్ని పట్టుకున్నాడు. ఒకేసారి రెండేసి 
నక్కల్ని తీసుకుని వాటి తోకల్ని జతలు జతలుగా 
కట్టివేశాడు. ప్రతి రెండు నక్కల తోకలకు మధ్య ఒక 
దివిటీ కట్టి వేశాడు. తరువాత నక్కల తోకల మధ్య 
ఉన్న దివిటీలు వెలిగించాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల 
ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరుగెత్త నిచ్చాడు. 
ఆ విధంగా, అతను వారి పొలాలలో పెరిగిన మొక్కల్నీ, 
కోసిపెట్టిన ధాన్యపు రాసుల్నీ కాల్చివేశాడు. అతను 
వాళ్ల దాక్ష తోటల్ని, వాళ్ల ఒలీవ చెట్లని కూడా 
కాల్చివేశాడు. 

ఈఈ పని ఎవరు చేశారు? అని ఫిలిష్తీయులు 
అడిగారు. ఎవరో ఇలా చెప్పారు: “తిమ్నాతుకు చెందిన 
ఆ మనిషియొక్క అల్టుడై న సమ్సోను ఈ పనిచేశాడు. 
అతను ఈ విధంగా ఎందుకు చేశాడంటే, అతని మామ 
గారు సమ్సోను భార్యని పెళ్లిలోని అతని స్నేహితునికి 
ఇచ్చివేశాడు.” అందువల్ల సమ్సోను భార్యనీ, ఆమె 
తండ్రినీ ఫిలిష్తీయులు కాల్చి వేశారు. 

"అప్పుడు ఫిలిప్పీయులను ఉద్దేశించి సమ్సోను ఇలా 
అన్నాడు; “మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు. 
అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు 
నేను మీమీద పగతీర్చుకోవడం మానేస్తాను.” తర్వాత 
సమోను ఫిలిష్తీయుల మీద దాడిచేశాడు. చాలా మందిని 
చంపివేశాడు. తర్వాత అతను వెళ్లి ఒక గుహలో నివ 
సించెను. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ 
ఉన్నది. అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి 
తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. 
వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్దానికి సద్ధ 
పడ్డారు. 

10యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని 
ఇలా (ప్రశ్నించారు: “ఫిలిప్తీయులైన మీరు మాతో 
యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?” 

అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమో 
నును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా 
బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా (ప్రజలకి 
చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.” 

"అప్పుడు యూదా వంశస్థులై న మూడువేల 
మంది మనుష్యులు సమ్ఫోనును పట్టుకొనుటకు 
ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. 
అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? 
ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు 
తెలియదా?” 

“వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని 
నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు. 

'2అప్పుడు వారు సమ్ఫోనుతో ఇలా అన్నారు: 
“మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను 
ఫిలిప్పీయులకు అప్పజెప్పుతాము.”యూదా నుండి 


294 


వచ్చిన మనుష్యులతో సమ్ఫోను ఇలా అన్నాడు: “మీరు 
నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.” 

కోెయూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా 
అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము 
నిన్ను బంధించి, ఫిలిప్పీయులకు అప్పజెప్పుతాము. 
మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు 
వారు రెండు కొత్త తాళ్లతో సమ్ఫోనును బంధించారు. 
ఆ (ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు. 

“4లేహీ అనే చోటికి సమ్ఫోను రాగానే, ఫిలిష్తీయులు 
అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతో 
షంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా 
ఆత్మ గొప్ప శక్తితో సమ్సానును నింపగా, సమ్సోను 
తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ 
తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్టుగా 
ఆ తాళ్ళు సడలిపోయాయి. 

సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ 
ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను 
తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిప్తీయుల్ని 
చంపివేశాడు. 





15 తర్వాత సమ్సోను అన్నాడు; గాడిద దవడ 
ఎముకతో వెయ్యి మందిని చంపాను! గాడిద 
దవడ ఎముకతో వారిని ఎత్తైన కుప్పగా 
పేర్చాను! 


“సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ 
ఎముకను అతడు కిందికి విసరివేశాడు. అందువల్ల ఆ 
(ప్రదేశానికి రామత్తేహే*్‌ అనే పేరు వచ్చింది. 

'సమ్సూనుకు బాగా దాహం వేసింది. అందువల్ల 
అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను 
అన్నాడు; “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా 
విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో 
నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా 
శేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా 
చెయి” 

గోలేహిలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం 
బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. 
ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను 
మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి 
బుగ్గకి ఎన్‌ హకోరె* అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ 
నగరంలో అది ఉంది. 

20 క్ర రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను 
న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరిం 
చాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో 
జరిగింది. 





రామత్హేహి దవడ కొండ అని దీని అర్ధం. 
ఎన్‌ హకోరె అనగా పిలిచిన వాని ఊట అని అర్థం. 


295 


సమ్సాను గాజా నగరానికి వెళ్లటం 
16 ఒకనాడు సమోను గాజా నగరానికి వెళ్ళాడు. 
అక్కడ అతనొక వ్యభిచారిణిని చూశాడు. ఆ 
రాత్రి ఆమెతో గడిపేందుకు అతను అక్కడికి వెళ్లాడు. 
*ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్పాడు: 
“సమ్సోను ఇక్కడికి వచ్చాడు.” సమ్ఫోనును చంపాలని 
వారనుకున్నారు. అందువల్ల వారు నగరాన్ని చుట్టు 
ముట్టరు. వారు నగర ద్వారం వద్ద దాగివున్నారు. ఆ 
రాత్రి అంతా సమ్సాను కోసం చాలా వేచివున్నారు. 
నిశ్శబ్దంగా వారు ఒకరితో ఒకరు, “ప్రొద్దున పొడవగానే, 
మనం సమోనును చంపుదాము అని చెప్పుకున్నారు. 
కాని సమ్సోను ఆ వ్యభిచారిణితో అర్ధరాత్రి వరకే 
ఉన్నాడు. అర్ధరాత్రి వేళ సమ్సోను లేచాడు. నగర 
ద్వారం తలుపుల్ని అతను లాగివేశాడు. గోడనుండి 
వాటిని సడలింపజేశాడు. సమ్సోను తలుపులను కిందికి 
లాగివేశాడు. రెండు స్తంభాలను, తలుపుల్ని మూసివేసి 
ఉంచిన అడ్డగడియలను లాగివేశాడు. సమ్సోను వాటిని 
తన భుజాల మీద వేసుకుని, హెబోను నగరానికి 
సమీపాన ఉన్న కొండ మీదికి మోసుకుని పోయాడు. 


సమ్సోను మరియు దెలీలా 

“తర్వాత సమ్మోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. 
ఆమె శోరేకు అనే లోయకు చెందింది. *ఫిలిప్షీయుల 
పరిపాలకులు దెలీలా వద్దకు వెళ్లారు. వారు అన్నారు; 
మం. సమ్సోను అంత బలవంతుడు “కావడానికి గల కారణ 
మేమిటో తెలుసుకోదలచాము. ఏదో ఒక ఉపాయం 
పన్ని ఆ రహస్యాన్ని అతని నుంచి రప్పించు. అప్పుడు 
అతనిని ఎలా పట్టుకొని బంధించాలో తెలును 
కుంటాము. ఆ తర్వాత అతన్ని అదుపులో ఉంచ 
గలము. నీవు కనుక ఇది చేయగలిగితే, నీకు మాలో 
ఒక్కొక్కరు ఇరవై ఎనిమిది పౌండ్లు వండి యిస్తాము.” 

6అప్పుడు దెలీలా సమ్ఫోనుతో, “నీవెందుకు అంత 
బలవంతుడవై యున్నావో చెప్పు. ఎవరైనా నిన్ను 
బంధించి నిస్సహాయుళి చేయగలుగుతారా, చెప్పు?” 
అని అడిగింది. "సమ్సోను బదులు చెప్పాడు, “ఎవరై నా 
నన్ను ఇంకా తడి ఆరని కొత్త వింటినారులు ఏడింటితో 
బంధించాలి. అలా ఎవరైనా చేయగలిగితే, అప్పుడు 
ఇతర మనిషిలాగ బలహీనుణ్ణి అవుతాను.” 

అప్పుడు ఫిలిష్తీయుల పాలకులు కొత్త వింటి 
నారులు ఏడు దెలీలా వద్దకు తీసుకువచ్చారు. అవి 
ఇంకా తడియారలేదు. ఆ వింటి నారులతో దెలీలా 
సమోనును బంధించింది. 

“కొంతమంది మగవాళ్లు పక్క గదిలో దాగి 
ఉన్నారు. దెలీలా నమ్ఫోనుతో ఇలా చెప్పింది; 
“సమ్ఫోనూ! ఫిలిష్తీయులు నిన్ను ఇప్పుడు పట్టుకోను 
న్నారు” అంది. కాని సమ్సోను సులభంగా ఆ వింటి 
నారులు తెంచుకున్నాడు. అగ్నిలోమండి పోయిన 


న్యాయాధిపతులు 16:1-18 


దారంలా, బూడిదలా అవి తెగిపోయాయి. అందువల్ల 
ఫిలిషీయులు సమ్ఫోను బలానికిగల రహస్యాన్ని 
కనుగొనలేక పోయారు. 

అప్పుడు దెలీలా సమ్ఫోనుతో అన్నది: “నీవు 
నాతో అబద్దం చెప్పావు. దయచేసి నాకు నిజం 
చెప్పండి. నిన్ను ఎవరైనా ఎలా బంధించగలరు?” 

“1సమ్సోను ఇలా అన్నాడు; “ఎవరైనా నన్ను 
కొత్త తాళ్లతో కట్టివేయాలి. అంతకు పూర్వం 
వాడనటు వంటి కొత్త తాళ్లతో నన్ను కట్టివేయాలి. 
ఎవరైనా అలా చేయగలిగితే, నేను ఇతరులవలా 
బలహినుణ్ణి అవుతాను.” 

"అందువల్ల దెలీలా కొత్త తాళ్లు తీసుకుంది. 
వాటితో సమోనును కట్టివేసింది. పక్క గదిలో 
కొందరు మనుష్యులు దాగి ఉన్నారు. తర్వాత దెలీలా 
"సమ్సోనూ, ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను పట్టు 
కుంటారు.” అన్నది. కాని అతను ఆ తాళ్ళు సునాయా 
సంగా తెంచుకున్నాడు. దారాలను తెంపినంత సుల 
భంగా వాటిని తెంచివేశాడు. 

“తర్వాత దెలీలా, “మళ్లీ నువ్వు అబద్ధం చెప్పావు. 
నన్ను అవివేకిగా చేశావు. ఇప్పుడైనా చెప్పు, ఎవరైనా 
నిన్ను ఎలా బంధించగలరో.” అని సమ్ఫోనుతో 
చెప్పింది. 

“నా తలమీది వెంట్రుకలతో ఏడుజడలను అల్ల 
గలిగి, వాటిని ఒక మేకుతో బిగించినట్టయితే అప్పుడు 
ఇతర మనుష్యుల్దా నేను బలహినుణ్ని అవుతాను” అని 
సమ్సోను చెప్పాడు.తర్వాత సమ్సోను నిద్రపోయాడు. 
అప్పుడు అతని తలమీది వెంట్రుకలను అళల్లింది. 
“తర్వాత దెలీలా గుడారం మేకుతో మగ్గాన్ని నేలకు 
బిగించింది, అతనిని చూసి ఇలా అన్నది. “సమ్ఫోనూ, 
ఫిలిప్తీయులిప్పుడు నిన్ను పట్టుకుంటారు.” సమ్హోను 
ఆ గుడారం మేకుని, మగ్గాన్ని లాగివేశాడు. 

'ఏఅప్పుడు దెలీలా సమ్ఫోనుతో అన్నది; “నేను 
నిన్ను ప్రేమిస్తున్నాను." అని నీవు ఎలా చెప్పగలవు? 
నా మీద నీకు నమ్మకం కూడా లేదు. నీవు మూడవ 
సారిగా నన్ను అవివేకిని చేశావు. నీ మహా బలానికిగల 
రహస్యాన్ని చెప్పనే లేదు.” 16ఇలా ప్రతిరోజూ ఆమె 
సమ్సోనును వేధించుకు తినసాగింది. ఆమె అలా 
వేధించుకు తినడం చూసి అతను విసిగిపోయాడు. 
మరణం సంభవించేలా అనిపించింది. 
గొచివరికి సమ్సోను దెలీలాతో అన్నీ చెప్పాడు. అతను 
ఇలా అన్నాడు; “నేను నా జుట్టుని గొరిగించుకొనలేదు. 
నేను పుట్టుటకు మునుపే, నన్ను దేవునికి అర్చించారు. 
ఎవరైనా నా తలను గొరిగినట్టయితే, అప్పుడు నా 
బలాన్ని కోల్చోతాను. ఇతర మనుష్యుల్దా నేనప్పుడు 
బలహీనుణ్ని అవుతాను.” సమ్సోను తన రహస్యాన్ని 
చెప్పినట్టుగా దెలీలా (గ్రహించింది. ఫిలిష్తీయుల పరి 
పాలకులకు ఒక సందేశం పంపింది. ఆమె ఇలా 


న్యాయాధిపతులు 16:19-17:3 


చెప్పింది; “మళ్లీ రండి. సమ్సాను నాతో అన్నీ 
చెప్పాడు.” అందువల్ల ఫీలిప్పీయుల పరిపాలకులు 
దెలీలా వద్దకు మళ్లీ వచ్చారు. తమతో పాటు వాళ్లు 
మాటయిచ్చిన ప్రకారం డబ్బు కూడా తీసుకు 
వచ్చారు. 

“సమ్సోను తన తొడమీద పడుకుని వున్నప్పుడు 
దెలీలా అతనిని నిద్ర పుచ్చింది. అప్పుడొక వ్యక్తిని 


296 


ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచు వాటిని 
ఆనుకుని వుంటాను” అన్నాడు. 

?7ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడు 
తున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి 
చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల 
మంది స్తీ స్తై పురుషులు ఉన్నారు. వారందరూ సమ్ఫో 
నును చూసీ ఎగతాళి చేస్తున్నారు. *అప్పుడు 





లోనికి పిలిచి, సమ్సోను తలవెంట్రుకలను గొరిగి వేయ 
మనింది. ఈ విధంగా సమ్ఫోనుని ఆమె బలహీనపరి 
చింది. నమ్సాను బలహీనుడయ్యాడు. *అప్పుడు 
అతణ్ణి లేవమని చెప్పి, “సమోనూ, ఫిలిప్తీయులిప్పుడు 
నిన్ను పట్టుకోనున్నారు” అని ఆమె చెప్పింది. అతను 
మేల్కొన్నాడు. ఆలోచన చేశాడు, “నేను పూర్వం 
చేసినట్టుగా చేసి తప్పించుకుంటాను. స్వతం|త్రుణ్ని 
అవుతాను.” కాని యెహోవా అతనిని విడనాడి వెల్లి 
నట్టు సా (గ్రహించలేదు. 

గ్‌ ఫిలిపయులు నమ్సానును పట్టుకున్నారు. 
వారతని కళ్లు పెరికి వేశారు. గాజా నగరానికి తీసుకుని 
వెళ్లారు. అతను పారిపోకుండా ఉండేందుకుగాను, సంకె 
ళ్లతో బంధించారు. వారు సమ్ఫోనును చెరసాలలో 
ఉంచారు. అతని చేత ధాన్యం విసిరించారు. కాని 
సమ్సోను వెంట్రుకలు మళ్లీ మొలవసాగాయి. *ఫిలిష్తీ 
యుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవా 
అనుకున్నారు. తమ దేవుడై న దాగోనుకు* పెద్ద బలి 
కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమో 
నును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం 
చేశాడు.” అని అనుకున్నారు. 

పోసమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశం 
సించారు. వారు ఇలా అన్నారు: 


“ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు ఈ 
మనిషి మనవారిలో పలువురిని చంపాడు, 
కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసు 
కునేందుకు సహాయం చేశాడు!” 


2 ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా 
ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సానును 
వెలికి తీసుకురండి. అతనిని చూసి మేము పరిహాసం 
చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్ఫోనును బయ 
టికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడై న 
దాగోను గుడిలో స్తంభాల మధ్య సమోనును నిల 
బెట్టారు. ఒక సేవకుడు సమ్మోను చెయ్యి పట్టు 
కున్నాడు. అతనితో సమోను, “ఈ ఆలయానికి 





దాగోను మంచి ధాన్యపు పంటనిస్తుందని కనానీ ప్రజలు 
ఈ బూటకపు దేవతను ఆరాధించారు. ఇది వారికి అతి 
ముఖ్యమైన దేవత అయ్యుండవచ్చు. 


యెహోవాను సమ్మోను స్తుతించాడు. “సర్వకశక్తిమంతు 
డవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, 
మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ 
చీల్చివేసిన ఈ ఫిలిప్పీయులను శిక్షించేందుకు నాకు 
శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు. 20 అప్పుడు ఆలయం 
మధ్య వున్న రెండు స్తంభాలను సమ్ఫూను పట్టు 
కున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తు 
న్నవి. ఆ రెండు స్తంభాలను అతను కొగిలించు 
కున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వై పున 
వున్నది. మరొకటి ఎడమ చేతివై పున వున్నది. 
“సమ్సోను ఇలాఅన్నాడు: “ఈ ఫిలిప్తీయులతో 
పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తి 
కొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాల 
కులు మరియు మనుష్యుల మీద ఆలయం పడి 
పోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు 
ఫిలిప్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటి 
కంట మరణ సమయంలోనే, చాలా మందిని చంపి 
వేశాడు. 
సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబం 
లోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి 
వెళ్ళారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రీ సమాధిలో 
పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్ణాయోలు నగరాల 
మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై 
సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. 


మీకా విగ్రహాలు 

పర్వత దేశమైన ఎఫ్రాయిములో మీకా అనే 
17 ఒక వ్యక్తి వుండేవాడు. *2మీకా తన తల్లితో, 
“నీ వద్దనున్న ఇరవై ఎనిమిది పౌండ్ల వెండి దొంగి 
లించిన వ్యక్తి ఎవరో నీకు తెలియునా! ఆ విషయమై 
ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సర్‌, 
వెండి నా వద్ద ఉన్నది. అది నేను తీసుకున్నాను” 
అనాలా. 

“కుమారుడా, నిన్ను యెహోవా ఆశీర్వదించు 
గాక” అన్నది. మీకా తన తల్లికి ఇరవై ఎనిమిది పౌండ్ల 
వెండిని తిరిగి ఇచ్చి వేశాడు. అప్పుడామె అంది, “నేనీ 
వెండిని యెహోవాకు విశేష కానుకగా సమర్పిస్తాను. 
నేను దీనిని నా కుమారునికి ఇస్తాను. అతను ఒక 
విగ్రహం తయారు చేసిదానిని వెండితో కప్పాలి. అందు 
వల్ల, నా కుమారుడా, ఈ వెండిని తిరిగి నీక ఇస్తాను.” 


297 


కాని మీకా ఆ వెండిని తిరిగి తల్లికే ఇచ్చివేశాడు. 
ఆమె దాదాపు అయిదు పౌండ్ల వెండిని మాత్రమే 
తీసుకుని, ఆ వెండిని కంసాలివానికి ఇచ్చింది. వెండి 
పనిముట్టు తయారు చేసే వ్యక్తి ఒక విగ్రహం తయారు 
చేసి దానిని వెండితో కప్పాడు. ఆ విగ్రహం మీకా 
ఇంట్లో ఉంచబడింది. న్‌మ్రీకాక్షు విగ్రహాలు ఆరాధించే 
ఒక ఆలయం వుండేది. అతను ఒక ఏఫోదు, కొన్ని 
విగ్రహాలు తయారు చేశాడు. తర్వాత తన కుమారు 
లలో ఒకనిని యాజకునిగా ఎంపిక చేశాడు. “ఆ 
రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. అందువల్ల 
(ప్రతి వ్యక్తీ తనకేది సరి అని అనిపిస్తే, దానినే చేస్తూండే 
వాడు). "లేవీ వంశానికి చెందిన ఒక యువకుడు 
ఉన్నాడు. అతను యూదాలోని బేత్తెహేముకి చెందిన 
వాడు. యూదా వంశస్తులతో అతను నివసిస్తూండే 
వాడు. మరొక నివాసం కోసం అతను అన్వేపిస్తూ 
ప్రయాణం చేస్తూవుండగా, అతను మీకా ఇంటికి 
వచ్చాడు. ఎఫ్రాయిము పర్వత దేశంలో మీకా ఇల్లు 
ఉంది. 

“నీవు ఎక్కడినుంచి వచ్చావు?” అని మీకా అతనిని 
అడిగాడు. ఆ యువకుడు ఇలా సమాధానం ఇచ్చాడు: 
“నేను లేవీ వంశానికి చెందినవాళ్లి. యూదా లోని 
బేత్తై హేమునుంచి వస్తున్నాను. నివపీంచేందుకు గాను 
నేనొక చోటు చూస్తున్నాను.” 

అప్పుడు మీకా అతనితో అన్నాడు: “నీవు నాతో 
పాటు వుండు. నీవు నాకు తండ్రిగా, నా యాజకునిగా 

ఉండు. ప్రతి సంవత్సరం నీకు 4 జౌన్సుల వెండి 
ఇస్తాను. నీకు అన్నవగస్తాలు కూడా ఇస్తాను.” మీకా 
చెప్పినట్టుగా లేవీ వంశపు వాడు చేసాడు. 1మీకాతో 
పాటు ఉండేందుకు యువకుడై న లేవీ వంశపువాడు 
సమ్మతించాడు. ఆ యువకుడు మీకా యొక్క సొంత 
కొడుకులలో ఒకనిలాగ అయ్యాడు. 12మీకా అతనిని 
తన యాజకునిగా ఎంపికచేశాడు. అందువల్ల ఆ యువ 
కుడు యాజకుడయ్యాడు. మీకా ఇంట్లో నివసించ 
సాగాడు. "మీకా ఇలా అన్నాడు, “లేవీ వంశపువాడా 
కడు నా యాజకునిగా వున్నాడు కనుక యెహోవా 
ఇవ్పుడు నాకం మంచిగా ఉండునని నేను 
భావిస్తున్నాను.” 


దాను లాయిషు నగరాన్ని పట్టుకొనుట 
1 8 ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలకు రాజు 
లేడు. పైగా ఆ సమయంలో దాను వంశీయులు 
ఉండడానికిగాను ఒక చోటుకోసం అన్వేషిస్తున్నారు. 
తమకు సాంతమనదగిన ప్రదేశం వారికి లేదు. ఇశ్రాయే 
లుకి చెందిన ఇతర వంశాలవారికి స్వస్థలం ఉంది. 
కాని దాను వంశీయులకు సొంత ప్రదేశం లేదు. 
అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికు 
లను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి 


న్యాయాధిపతులు 17:4-18:11 


పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు 


గాను వెళ్ళారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల 
నుండి వచ్చారు. దాను వంశమునకు చందిన అన్ని 
కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని 
ఎంపిక చేయడం జరిగింది. “వెల్లి ఏదైనా ఒక చోటు 
చూడండి” అని వారికి చెప్పబడింది. 

ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకి 
వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి 
ఇక్కడే గడిపారు. వారు మీకా ఇంటికి అతి సమీపంగా 
వచ్చేసరికి, ఆ లేవీ యువకుడి కంఠస్వరం విన్నారు. 
ఆ గొంతుని వారు గుర్తుపట్టారు. అందువల్ల వారు 
మీకా ఇంటి దగ్గర ఆగిపోయారు. ఆ యువకుణ్ణి “ఎవరు 
నిన్నీ స్థలానికి తీసుకువచ్చారు? ఇక్కడ నీవేమి చేస్తు 
న్నావు? ఇక్కడ నీ పనేమిటి?” అని వారు అడిగిరి. 

*ఆ యువకుడు మీకా తనకోసం చేసిన పనులను 
తెలియజేశాడు. “మీకా నన్ను జీతానికి ఉంచుకున్నాడు. 
నేనతని యాజకుడిని” అని అతను చెప్పాడు. 

అప్పుడు వారతనితో ఇలా అన్నారు; “దయచేసి 
మాకోసంగాను దేవుణ్ణి ఏదో ఒకటి అడగండి. ఏదైనా 
మేము తెలుసుకోదల చాము. ఉండడానికి చోటుకోసం 
వెతుకుతున్న మా అన్వేషణ విజయవంత మవు 
తుందా?” 

6య్రూజకుడు ఆ ఐదుగురితో ఇలా అన్నాడు, 
“అవుతుంది. నిశ్చితంగా వెళ్లండి. మీ (తోవలో, 
యెహోవా మిమ్మల్ని నడుపుతాడు.” 

7అందువల్ల ఐదుగురు వెళ్లిపోయారు. లాయిషు 
నగరానికి వారు వచ్చారు. ఆ నగరంలోని (ప్రజలు 
భద్రత కలిగి ఉండడం వారు చూశారు. వారిని సీదోను 
(ప్రజలు పరిపాలించారు. ప్రతిదీ (ప్రశాంతంగా శాంతి 
యుతంగా ఉండి, (ప్రజలకు అంతా సమృద్ధిగా ఉండీ 
నది. తమకు హాని కలిగించే విరోధులు దగ్గరలో వారికి 
లేరు. పైగా సీదోను నగరానికి దూరంగా వారు నివసి 
స్తున్నారు. ప్రజలతో ఎలాంటి ఒడంబడికలూ చేసుకో 
లేదు. 

ఆ ఐదుగురూ జోర్యా, ఎష్తాయేలు నగరాలకు 
తిరిగి వెళ్లారు. “సంప్రదింపులు చేశారా?” అని వారి 
బంధువులు అడిగారు. *ఆ ఐదుగురూ ఇలా బదులు 
చెప్పారు, “మేము ఒక ప్రదేశం చూశాము. అది చాలా 
బాగున్నది. వారిని మనం ప్రతిఘటించాలి. వేచి ఉండ 
వద్దు! మనం వెళదాము, ఆ ప్రదేశాన్ని తీసుకుందాము. 
మీరు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, అక్కడ చాలా 
ప్రదేశం ఉన్నదని మీరే తెలుసుకుంటారు. అక్కడ అన్నీ 
సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు ర్రి ప్రతిఘటనను ఎదు 
ర్కొంటారని అనుకోవడం లేదని మీరు తెలుసు 
కుంటారు. దేవుడే మనకు ఆ ప్రదేశం ఇచ్చాడు.” 

అందువల్ల దాను వంశానికి చెందిన ఆరువందల 
మంది మనుష్యులు జోర్యా, ఎష్తాయేలు నగరాలకు 


న్యాయాధిపతులు 18:12-31 


బయలుదేరారు. యుద్దానికి వారు సిద్ధంగా ఉన్నారు. 
12లాయిషు నగరానికి వెళ్లే దారిలో, యూదాలోని కిర్య 
త్యారీము అనే నగరం పేద్ద వారు ఆగారు. అక్కడ ఒక 
గుడారం వేసుకున్నారు. అందువల్లనే కిర్యత్యారీముకి 
పడమరగావున్న (ప్రదేశానికి మహనెదాను అని పేరు 
వచ్చింది. నేటికీ అదే పేరు. "ఆ ప్రదేశంనుండి, ఆ 
ఆరువందల మంది మనుష్యులూ కొండదేశమైన ఎ ఫ్రా 
యిముకి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత వారు మీకా 
ఇంటికి వచ్చారు. లాయిషు చుట్టు (ప్రక్కల 
ప్రాంతంలో సంచరించటానికి వెళ్లిన ఆ ఐదు గురూ 
వాళ్ల బంధువులతో అన్నారు; “ఒక ఇంట్లో ఏఫోదు 
ఉన్నది. పైగా గృహదేవతలు, చెక్కిన విగ్రహం మరియు 
వెండి విగ్రహం ఉన్నాయి. మీకేమి చేయాలో తెలుసు 
వాటిని తీసుకురావాలి.” అందువల్ల వారు మీకా ఇంటి 
వద్ద నిలిచారు. అక్కడే యువకుడైన లేవీ మనిషి 
ఉన్నాడు. నీవెలా వున్నావని ఆ యువకుని వారడిగారు. 
"దాను వంశీయులె న ఆ ఆరువందల మంది మను 
ష్యులు వెలుపల ద్వారం వద్ద నిలిచారు. వారి వద్ద 
ఆయుధాలు ఉన్నాయి. యుద్దానికి వారు సిద్ధంగా 
ఉన్నారు. ఐదుగురు గూడీచారులు ఇంట్లోకి 
వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ద సన్నద్దులైన 
ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు 
నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, 
ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసు 
కున్నారు. యువకుడై న లేవీ యాజకుడు, “మీరేమి 
చేస్తున్నారు?”అని అడిగాడు. **ఆ ఐదుగురు బదులు 
చెప్పారు: “ఊరక వుండు! ఒక్కమాట కూడా మాట్టాడ 
వద్దు. మాతో పాటు రా. మా తండ్రిగా, యాజకుడుగా 
ఉండు. నీవు ఎన్నుకుని తీరాలి. కేవలం ఒక్క వ్యక్తికి 
తండ్రిగా యాజకుడుగా ఉండటం మంచిదా? లేక 
ఇశ్రాయేలు ప్రజలలో ఒక వంశం వారికి యాజకుడుగా 
ఉండడం మంచిదా” 

20లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందు 
వల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం 
తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన 
మనుష్యులతో వెళ్లిపోయాడు. 

?!తర్వాత దాను వంశానికి చెందిన ఆ ఆరువందల 
మంది మనుష్యులు లేవీ యాజకునితో కలిసి వెనుదిరిగి 
మీకా ఇల్లు విడిచి వెళ్లారు. వారు తమ చిన్న పిల్లలను, 
తమ జంతువులను తమ అన్ని వస్తువులను వారి 
ముందు విడిచిపెట్టి వెళ్లారు. 

22దాను వంశమునకు చెందిన ఆ మనుష్యులు ఆ 
చోటునుండి చాలా దూరం వెళ్లారు. మీకాదగ్గర నివ 
సించే వారు ఒకటిగా కలుసుకున్నారు. తర్వాత దాను 
మనుష్యుల్ని ఎంబడీంచారు. వారిని పట్టుకున్నారు. 
23దాను మనుష్యుల్ని మీకా మనుష్యులు కేకలు వేయ 
సాగారు. దాను మనుష్యులు నిలబడ్డారు. “సమస్య 


298 


ఏమిటీ? ఎందుకు కేకలు వేస్తున్నారు?” అని మీకాని 
అడిగారు. 

*మీకా బదులు చెప్పెను: “దాను మనుష్యులై న 
మీరు నా విగ్రహాలు తీసుకుపోతున్నారు. వాటిని నా 
కోసం తయారు చేసుకున్నాను. మీరు నా యాజకుని 
కూడా తీసుకువెళ్తున్నారు. ఇక నాకు ఏమి మిగిలింది? 
“సమస్య ఏమిటి? అని మీరెలా అడుగుతారు?” 

25ద్రాను వంశీయులు అందుకు ఇలా అన్నారు: 
“మాతో నీవు వివాదానికి పాల్పడడం మంచిది కాదు. 
మాలో కొందరు కోపిష్ణులు. మమ్మల్ని నీవు కేకలు 
వేస్తే, వారు నిన్ను ప్రతిఘటించవచ్చు. నీవు, మీ 
కుటుంబాలవారూ చంపబడవచ్చు.” 

26త్రర్వాత దాను వంశానికి చెందిన మనుష్యులు 
వెనుదిరిగి తమ తోవను వెళ్లారు. ఆ మనుష్యులు తన 
కంటు బలాఢ్యులని మీకా (గ్రహించాడు. అందువల్ల 
అతను ఇంటికి వెళ్లిపోయాడు. 

?కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు 
తీసుకునిపోయారు. మీకాతో ఉండిన యాజకుని 
కూడా తమతో పాటు తీసుకునిపోయారు. తర్వాత 
వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న 
వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా 
ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు 
చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపి 
వేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు. ిలాయిషులో 
నివసించేవారికి తమను కాపాడేవారు లేరు. వారు 
సీదోను నగరానికి చాలా దూరాన నివసించుటచే, ఆ 
నగర (ప్రజలు సహాయం చేయలేకపోయారు. మరియు 
లాయిషు ప్రజలు అరాము ప్రజలతో ఒడంబడికయేమీ 
చేసుకొని ఉండలేదు. అందువల్ల వారు సహాయం 
చెయ్యలేదు. లాయిషు నగరం ఒక లోయలో ఉంది. 
అది బెతెహూబు పట్టణానికి చెందింది. దాను ప్రజలు 
ఆ ప్రదేశంలో ఒక కొత్త నగరం నిర్మించుకున్నారు. 
ఆ నగరం వారి నివాసమయింది. దాను ప్రజలు ఆ 
నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు 
అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. ఆ 
నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను 
అను పూర్వీకుని పేరు పెట్టారు. 

దాను వంశానికి చెందిన ప్రజలు దాను నగరంలో 
విగ్రహాలు ప్రతిష్టించారు. వారు గెర్జోము కుమారుడై న 
యోనాతానును తమ యాజకునిగా నియమించు 
కున్నారు. గెర్జోము మోహూే కుమారుడు. యోనా 
తాను మరియు అతని కుమారులు ఇశ్రాయేలు ప్రజల్ని 
బందీలుగా చేసి బబులోనుకు తీసుకు వెళ్లేంతవరకు 
దాను వంశం వారికి యాజకులుగా ఉన్నారు. *!దాను 
ప్రజలు మీకా చేసిన విగ్రహాలను పూజిస్తూండేవారు. 





మోషే లేక మనష్షే. 


299 


దేవాలయము షీలోహులో ఉన్నంత కాలము వారు 
ఆ విగ్రహాలను పూజించుచుండిరి. 


లేవీ వంశపు వ్యక్తి మరియు అతని దాసి* 

1 9 ఆ సమయమున, ఇశ్రాయేలు (ప్రజలకు రాజు 
లేడు. చాలా దూరానవున్న కొండదేశమైన 

ఎాఫాయిముల్లో లేవీ వంశమునకు చెందిన వ్యక్తి 
ఉండెను. అతనికి ఒక దాసివుండెను. ఆమె అతనికి 
భార్యవలె ఉండెను. యూదాలోని బేత్లై హేముకు ఆ 
దాసి చెందింది. *కాని ఆ దాసి లేవీ వంశపు వ్యక్తితో 
ఒక ఒడంబడిక చేసుకొంది. ఆమె అతనిని విడిచి 
పెట్టి, యూదాలోని బేత్లాహీములో ఉన్న తన తండ్రీ 
వద్దకు వెళ్లింది. అక్కడి ఆమె నాలుగు నెలలపాటు 
ఉంది. తర్వాత ఆమె భర్త ఆమెకోసం వచ్చాడు. 
ఆమెతో అతను పీతిపూర్వకంగా మాటలాడాడు. ఆమె 
మరల తన వద్దకు రావాలని అలా మాటలాడాడు. 
అతను తన సేవకుని, రెండు గాడిదలను తీసుకొని 
వెళ్లాడు. లేవీ వంశపు వ్యక్తి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. 
లేవీ వంశపు వ్యక్తిని చూసి ఆమె తండ్రీ బయటికి 
వచ్చి అతనిని అభినందించాడు. ఆమె తండ్రికి చాలా 
సంతోషం కలిగింది. “ఆ స్త్రీతండి లేవీ వ్యక్తిని ఇంటి 
లోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామగారు అతనిని 
ఇంట ఉండుమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి 
మూడురోజులున్నాడు. అతను తిని, తాగి, మామగారి 
ఇంటు నిదురించాడు. 

ఏనాలుగవ రోజున, తెల్లవారుజామున వారు మేల్కొ 
న్నారు. లేవీ వంశపు వ్యక్తి బయలుదేరే సన్నాహంలో 
వున్నాడు. కాని ఆ యువతి తండ్రీ తన అల్లుడితో 
ఇలా అన్నాడు: “మొట్టమొదట ఏమైనా తిను. నీవు 
తిన్న తర్వాత వెళ్లవచ్చును. న 6అందువళ్లి లేవీ వంశపు 
వాడు అతని మామగారు తినుటకు, తొగుటకు కలిసి 
కుర్చొనిరి. ఆ తర్వాత మామగారు అతనితో, “ఈ 
సాయంకాలందాకా ఇక్కడే వుండి, విశ్రాంతి తీసుకుని, 
ఆనందించి వెళ్లవచ్చు” అన్నాడు. అందువల్ల ఆ ఇద్దరూ 
కలసి తిన్నారు. "లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. 
కాని అతని మామగారు ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని 
వేడుకొన్నాడు. తర్వాత, ఐదవరోజున తెల్లవారు 
జామునే లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతడు 
బయలుదేరే సన్నాహంలో ఉన్నాడు. కాని ఆ స్త్రీతండ్రి 
అల్లుడితో ఇలా చెప్పాడు: “మొదట ఏదైనా తిను. 
నిశ్చింతగా ఈ సాయంకాలందాకా ఉండు.” కనుక 
వాళ్లిద్దరూ మళ్లీ కలసి తిన్నారు. 

“తర్వాత లేవీ వంశపువాడు, అతని దాసి అతని 
సేవకుడు బయలుదేరడానికి లేచారు. కాని ఆ యువతి 








దాసి ఉపపత్ని లేక స్త్రీ 
సేవకురాలు. 


సేవకురాలు భార్యగా వ్యవహరించే 


న్యాయాధిపతులు 19:1-20 


తండ్రి, “చాలా చీకటిపడింది. రోజు చాలావరకు అయి 
పోయింది. కనుక రాత్రికి ఇక్కడేవుండి సంతోషమను 
భవించు. రేపు ఉదయం నీవు తెల్లవారుజామునే 
మేల్కొని నీ తోవను వెళ్లు” అన్నాడు. 

“0క్రాని లేవీ వంశపువాడు మరోరాత్రికి అక్కడ 
వుండదలచుకోలేదు. అతను తన రెండు గాడిదలను, 
తన దాసిని వెంటబెట్టుకున్నాడు. యెబూసు నగర 
మునకు సమీపించాడు. (యెరూషలేముకు మరోపేరు 
యెబూసు). !!ఆ రోజు చాలావరకు అయిపోయింది. 
యెబూసు నగరము దగ్గరికి వచ్చారు. అప్పుడు 
సేవకుడు తన యజమానిని చూసి, “యెబూసు నగరం 
వద్ద మనము ఆగిపోదాము. ఈ రాత్రికి ఇక్కడే 
ఉందాము” అన్నాడు. 

12కాని అతని యజమాని అయిన లేవీ వంశపు 
వాడు, “కాదు, మనము తెలియని నగరం లోపలికి 
వెళ్లకూడదు. అక్కడి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కాదు. 
గిబియా నగరమునకు మనము వెళదాము” అన్నాడు. 
గెలేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా 
నగరమునకు వెడదాము. ఈ రెండు నగరాలలో ఒక 
దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు. 
“అందువల్ల లేవీ వంశపువాడు, అతనితో ఉన్న 
మనుష్యులు పైకి ప్రయాణం చేశారు. గిబియా నగర 
మును వారు ప్రవేశించే సమయానికి సూర్యుడు అస్తమి 
స్తున్నాడు. బెన్యామీను వంశీయుల ప్రదేశంలో గిబియా 
ఉంది. అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. 
ఆ నగరములో ఆ రాత్రికి ఉండాలని వారనుకున్నారు. 
వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. 
కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు. 

116 సాయంకాలం పొలంనుంచి ఒక వృద్దుడు 
నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమ 
యిన ఎ ఫాయిములో ఉన్నది. కాని ఇప్పుడతను 
గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా 
మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు). 
17g వృద్దుడు లేవీ వంశపువాడయిన ఆ ప్రయాణికుని 
చూశాడు. ఆ వృద్దుడు, “మీరెక్కడికి వెడుతున్నారు? 
ఎక్కడినుంచి వచ్చారు?” అని (ప్రశ్నించాడు. 

"లేవీ వంశపువాడు సమాధానం చెప్పాడు: “మేము 
యూదాలోని బేత్లైపే హేమునుంచి ప్రయాణం చేస్తు 
న్నాము. మేము స్వగృహానికి వెడుతున్నాము. అయితే 
ఈ రాత్రి ఎవరూ మమ్ములను ఉండమని ఆహ్వానించ 
లేదు. ఎఫ్రాయిము కొండదేశానికి వెనకవున్న వాళ్లము 
మేము. నేను స్వగృహమునకు వెళుతున్నాను. 

(మా. గాడిదలకు తగినంత గడ్డి ఆహారం 
వున్నాయి. మాకు రొట్ట, మద్యము ఉన్నది. అనగా, 
నాకు, యువతికి మరియు నా సేవకుడికి. మాకేమియు 
అవసరము లేదు.” సోవృద్దుడిట్లు చెప్పాడు: “నీవు 
మా ఇంట్లో ఉండవచ్చును. నీకు కావలసినదంతా 


న్యాయాధిపతులు 19:21-20:10 


నేనిస్తాను. నగర మధ్యమున మాత్రం రాత్రివేళ ఉండ 
కూడదు.” 

?!తర్వాత లేవీ వంశపువానిని, అతని మనుష్యుల్ని 
అతను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అతని గాడిదలకు 
ఆయన ఆహారం పెట్టాడు. వారు కాళ్లు కడుగుకున్నారు. 
ఆ తర్వాత తినుటకు తాగుటకు ఆయన వారికిచ్చాడు. 

2ఆ లేవీ వంశపు వ్యక్తియు, అతనితో వున్న 
మనుష్యులును సంతోషంగా వుండగా, ఆ నగరమునకు 
చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు 
దుర్దనులు.వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంత 
దారైన వృద్దుని వుద్దేశించి కేకలు వేయసాగారు. వారు 
ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి 
తీనుకుని రమ్ము. మేమతనితో నంభోగింవ 
దలచినాము.” 

వృద్దుడు వెలుపలికి పోయి ఆ దుర్దనులతో 
మాట లాడెను:ః “వద్దు, నా స్నేహితులారా! అటువంటి 
చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. 
ఈ మహా పాపకృత్యం మీరు చేయవద్దు” అన్నాడు. 
2ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. 
ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమననేమో 
తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. 
మరియు ఆయన దాసిని కూడ బయటికి తీసుకు 
వస్తాను . మీ ఇష్టమొచ్చినట్టు వారిని చేయవచ్చును. 
మీరు వారిని హింసించవచ్చు. కాని మా యింటికి 
వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు. 
బోకాని ఆ చెడ్డ మనుష్యులు వృద్ధుని మాటలు వినదలచు 
కోలేదు. అందువల్ల లేవీ వంశపువాడు తన దాసిని 
వెలుపలికి తీసుకువెళ్లి, ఆమెను చెడ్డవారి చెంత 
ఉంచాడు. ఆ చెడ్డవారు ఆమెను గాయపరిచారు. ఆ 
రాత్రియంతయు ఆమెను బలాత్కరించారు. తర్వాత 
తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు. *తెల్లవారు 
జామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె 
వచ్చింది. ఆమె ముందుతలుపు వద్ద పడిపోయింది. 
ఆమె అచ్చటనే వెలుతురు వచ్చేవరకు పడివుంది. 

?ఉదయాన లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. 
అతను ఇంటికి వెళ్లవలెనని అనుకొన్నాడు. వెలుపలికి 
వెళ్ళుటకుగాను తలుపు తెరిచాడు. గడపవద్ద ఒక చేయి 
ఉంది. అక్కడ అతని దాసి ఉంది. లేవీ వంశపువాడు, 
“లెమ్ము మనము వెళ్లిపోదాం” అనెను. కాని ఆమె 
సమాధానం చెప్పలేదు ఆమె చనిపోయింది. 

లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకుని 
ఇంటికి వెళ్లాడు. అతను ఇల్లు చేరుకోగానే ఒక కత్తి 
తీసుకొని దాసిని పన్నెండు భాగాలుగా ఖండించాడు. 
తర్వాత అతను ఆ పన్నెండు భాగాలను ఇశ్రాయేలు 
ప్రజలు నివసించిన అన్ని (ప్రదేశాలకు పంపించాడు. 
ఇది చూసిన వారు, “ఇశ్రాయేలులో ఇంతకు మునుపు 
ఎన్నడూ ఇలా జరగలేదు, ఈబిస్ట్రనుంచి మనం వచ్చిన 











300 


నాటినుండి మనం ఇప్పటివరకు ఇలాంటిది చూచి 
వుండలేదు. దీన్ని గురించి చర్చించి మనమేమి చేయ 
వలెనో చెప్పు” అన్నారు. 


ఇశ్రాయేలుకీ బెన్యామీనుకీ మధ్య యుద్ధం 
Ys: ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకమై 
నారు. వారందరూ మిస్పా నగరంలోని 
యెహోవా సమక్షమున నిలబడుటకు కలిసివచ్చారు. 
ఇశ్రాయేలులోని ప్రతిచోటునుండి వచ్చారు. గిలాదు 
లోని ఇశ్రాయేలు మనుష్యులు కూడా వచ్చారు. ఇశ్రా 
యేలులోని వివిధ వంశాల నాయకులూ వచ్చారు. 
దేవుని ప్రజలు బహిరంగ సభలో వారు తమతమ స్థాన 
ములు అలంకరించారు. నాలుగు లక్షల సైనికులు కత్తు 
లతో ఆ చోట వున్నారు. బెన్యామీను వంశమునకు 
చెందిన మనుష్యులు ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో 
సమావేశమెన విషయం తెలుసుకొనిరి. “ఈ భయంకర 
విషయం ఎలా జరిగిందో మాకు చెప్పండి” అని 
ఇశ్రాయేలు ప్రజలన్నారు. 
అప్పుడు చంపబడిన ఆ స్త్రీ భర్త వారితో జరిగిన 
కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “నా దాసి, 
నేనూ బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరమునకు 
వచ్చాము. మేమారాత్రి అక్కడ గడిపాము. కాని రాత్రి 
సమయాన గిబియా నగరపు నాయకులు నేను నివ 
సించే ఇంటికి వచ్చారు. వారు ఇల్లు చుట్టుముట్టారు. 
నన్ను చంపాలని అనుకున్నారు. వారు నా దాసిని 
బలాత్కరించారు. ఆమె చనిపోయింది. “అందువల్ల నా 
దాసిని తీసుకుని వచ్చి, ఈమెను పన్నెండు భాగాలుగా 
ఖండించితిని. తర్వాత ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క 
వంశంవారికి పంపించాను. నేను మనము స్వీకరించిన 
పన్నెండు ప్రదేశాలకు పన్నెండు భాగాలను పంపిం 
చాను. ఎందుకు చేశాననగా బెన్యామీను (ప్రజలు ఈ 
భయంకర విషయాన్ని ఇశ్రాయేలులో జరిగించారు. 
"కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా, మాట్లాడండి. 
మనమేమి చేయవలెనో మీరు నిర్ణయం తీసుకోండి.” 
కఒక్రేసార, అందరు మనుష్యులూ లేచి నిలబడ్డారు. 
ముక్తకంఠంతో అన్నారు: “మేమెవ్వరమూ ఇళ్లకి 
వెళ్లము. అవును. మాలో ఏ ఒక్కరూ తన ఇంటికి 
తిరిగి వెళ్లడు. ఇప్పుడు గిబియా నగరానికి ఇలా 
చేద్దాము. ఆ ప్రజల్ని ఏం చేయాలో దేవుడు తోవ 
చూపడానికి చీట్టు వేద్దాము. ర శాయేలు విభిన్న 
వంశాల నుండి ప్రతి వంద మందిలోనుండి పదిమందిని 
ఎన్నుకుందాము. (ప్రతి వేయి మంది నుండి వంద 
మందిని ఎన్నుకుందాము. ప్రతి పదివేల మంది నుండి 
వేయి మందిని ఎన్నుకుందాము. మనము ఎంపిక చేసిన 
ఆ మనుష్యులు సైన్యం కోసం పనులు చేస్తారు. తర్వాత 
బెన్యామీను (ప్రదేశంలోని గిబియా నగరానికి సైన్యం 
తరలి వెళుతుంది. ఇశ్రాయేలు ప్రజల వారైన ఆ 





301 


మనుష్యుల్ని భయంకరమైన ఆ విషయం జరిపిన వారిని 
సైన్యం శిక్షిస్తుంది.” 11 అందువల్ల ఇశ్రాయేలుకి చెందిన 
పారరదరూ గిబియా నగరానికీ చేరారు. వారేమి చేస్తు 
న్నారో, దానికి వారందరూ సమ్మతించారు. 1ఇశ్రా 
యేలు ప్రజలు ఒక సందేశమిచ్చి బెన్యామీను వారి 
వద్దకు పంపించారు. ఆ సందేశమేమనగా, “మీకు 
చెందిన కొందరు మనుష్యులు చేసిన ఈ ఘోర కృత్య 
మేమిటి? "గిబియా నగరం నుంచి ఆ దుర్దనుల్ని 
మా వద్దకు పంపండి. వారిని మాకు అప్పజెప్పండి. 
మేము వారిని చంపుతాము. ఇశ్రాయేలు ప్రజలనుండి 
ఆ పాపాన్ని తౌలగించదల చాము.” 

కాని బెన్యామీను వంశానికి చెందిన వారు తమ 
బంధువులు పంపిన ఆ సందేశాన్ని వినదలచుకోలేదు. 
ఆ బంధువులు ఇశ్రాయేలులోని ఇతర ప్రజలు. '*బెన్యా 
మీను వంశంవారు తమ నగరములు విడిచి గిబియా 
నగరమునకు వెళ్లారు. ఇశ్రాయేలులోని ఇతర వంశాలకు 
చెందినవారితో పోరాడాలని వారు గిబియా వెళ్లారు. 
సోబెన్యామీను వంశం వారు ఇరవై ఆరువేలమంది సైని 
కుల్ని సమకూర్చుకున్నారు. ఆ సైనికులందరూ 
యుద్దానికి తర్చీదు పొందినవారు. వారు గిబియా 
నగరం నుండి ఏడువందల మంది . పొందిన 
సైనికులను సమకూర్చుకున్నారు. !౯పై పెగా ఎడమ చేతి 
వాటం గల ఏడువందల మంది తర్పీదు పొందిన సైని 
కులు కూడా ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ చాలా 
సామర్థ్యంతో వడిసెలను ఉపయోగించగలరు. వారం 
దరూ వడిసెలతో తలవాంట్రుక మీదికి గురి తప్ప 
కుండా రాయి విసరగలిగీవారు. 

గొజిన్యామీను తప్ప మిగిలిన ఇశ్రాయేలు వంశాల 
వారు మొత్తం మీద నాలుగు లక్షల మంది వీరయోధుల్ని 
సమకూర్చుకున్నారు. ఆ నాలుగు లక్షల మంది వద్ద 
ఖడ్గాలున్నాయి. (ప్రతి ఒక్కరూ సుశిక్షితుడైన సైని 
కుడు. గీఇశ్రాయేలు ప్రజలు బేతేలు నగరం దాకా 
వెళ్లారు. బేతేలు వద్ద వారు దేవుని ఇలా అడిగారు: 
“బెన్యామీను వంశం వారిని ఏ వంశం వారు మొదట 
ఎదుర్కొంటారు?” 

“యూదా వంశం వారు మొదట ఎదుర్కొంటారు 
అని యెహోవా బదులు చెప్పాడు. 

ఆ మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు 
మేల్కొన్నారు. గిబియా నగరం వద్ద ఒక గుడారం 
వేశారు. తర్వాత ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను 
సైన్యాన్ని ఎదుర్కోడానికి గిబియా నగరం వద్దకి తరలి 
వెళ్లింది. *'ఆ తర్వాత బెన్యామీను సైన్యం “సబియా 
నగరం నుండి బయటికి వచి ంది. బెన్యామీను సైన్యం 
ఆ రోజు జరిగిన యుద్ధంలో ఇరవై రెండు వేలమంది 
ఇశ్రాయేలు సై నికుల్ని హతమార్చింది. 

2223బశ్రాయేలీయులు యె హోవావద్దకు వెళ్లారు. 
సాయంకాలందాకా విలపించారు. వారు యె హూంపాను 


న్యాయాధిపతులు 20:11-31 


అడిగారు: “బెన్యామీను ప్రజలతో మళ్లీ మేము యుద్దం 
చేయాలా? ఆ మనుష్యులు మా బంధువులు. మా! వెళ్లి, 
వాళ్లతో యుద్ధం చేయండి” అని యెహోవా సమా 
ధానమిచ్చాడు. ఇశ్రాయేలు మనుష్యులు ఒకరి నొకరిని 
(ప్రోత్సాహ పరుచుకున్నారు. మొదటి రోజున చేసి 
నట్టుగా, వారు మళ్లీ యుద్దానికి తరలి వెళ్లారు. 

"అప డు బేన్యామీను సైన్యం దగ్గరికీ ఇశ్రాయేలు 
సైన్యం వచ్చింది. ఇది యుద్దం “రెండవరోజు. రెండ 
వరోజున సై న్యాన్ని ఎదుర్కొనాలని గిబియా నగరం 
వెలుపలికి బెన్యామీను సైన్యం వచ్చింది, బెన్యామీను 


సైన్యం ఇశ్రాయేలు సైన్యంలోని పద్దెనిమిది వేల 


మందిని చంపివేసింది. ఇశ్రాయేలు సైన్యంలోని 
మనుష్యులు సుశిక్షితులై న సైనికులు. 

?తశర్వాత ఇశ్రాయేలు మనుష్యులందరు బేతేలు 
నగరం దాకా వెళ్లారు. ఆ చోట వారు కూర్చుని 
యెహోవాను పిలిచారు. సాయంకాలంవరకు ఆ రోజా 
వారేమీ తిన లేదు. వారు దహన బలులు సమాధాన 
బలులను అర్చించారు. ఇశ్రాయేలు మనుష్యులు 
యెహోవాను ఒక (ప్రశ్న అడిగారు. (ఆ రోజుల్లో 
దేవుని ఒడంబడిక పెట్టు బేతేలులో ఉంది. 2 ఫినెహాసు 
యాజకునిగా వుండి దేవుణ్ణి సేవిస్తూవున్నాడు. 
ఫినెహాసు ఎలీయాజరు కుమారుడు ఎలీయాజరు ఆహ 
రోను కుమారుడు) ఇశ్రాయేలు ప్రజలు ఇలా అడిగారు: 
“బెన్యామీను ప్రజలు మా బంధువులు. మళ్లీ మేము 
వారిని ప్రతి ఘటించడానికి వెళ్లవలెనా? లేకపోతే మేము 
యుద్ధం ఆపివేయవలానా?” 

యెహోవా, “వెళ్లండి, రేపు వారిని ఓడించేందుకు 
నేను సహాయం చేస్తాను” అన్నాడు. 

పోతర్వాత ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరం 
పరిసరాలలో కొందరు మనుష్యులను దాచి ఉంచింది. 
మూడే రోజున ఇశ్రాయేలు సైన్యం గిబియా నగ 
రంతో యుద్దానికి తలపడింది. అంతకు మునుపు 
చేసినట్టుగా, వారు యుద్ధ సన్నద్దులయ్యారు. బైన్యా 
మీను సైన్యం గిబియా నగరం వెలుపలికి వచ్చింది, 
ఇశ్రాయేలు సై నికుల్ని ఎదుర్కొనడానికి. ఇశ్రాయేలు 


సైన్యం వెనుకకు మరలింది. బెన్యామీను సైన్యం 


తమను తరుముకు రావాలని అలా చేసింది. ఈ విధంగా 
బెన్యామీను సైన్యం నగరానికి చాలా దూరంలో ఉండా 
లని మాయోపాయం పన్నబడింది. 

బెన్యామీను సై న్యం, తాము పూర్వం చేసినట్టుగా, 
ఇశ్రాయేలు సై నికుల్ని చంపడం మొదలు పెట్టింది. 
ఇశ్రాయేలుకి చెందిన సుమారు ముఫ్పై మందిని చంపి 
వేయడం జరిగింది. పొలాలలో ఉండేవారిని కొందరిని 
చంపివేశారు. రాజమార్గం మీద ఉన్న వారిని కొందరిని 
చంపివేశారు. ఒక రాజమార్గం బేతేలు నగరానికి వెళు 
తుంది. మరొక రాజమార్గం గిబియా నగరానికి వెళు 
తుంది. 


న్యాయాధిపతులు 20:32-21:5 


82% ప పూర్వంలా మనం జయిస్తున్నాము” అని 


బెన్యామీను మనుష్యులు అనుకున్నారు. 

ఇశ్రాయేలు మనుష్యులు పరుగు పెట్టుచున్నారు. 
కాని అదొక యుక్తి బెన్యామీను మనుష్యులు తమ 
నగరమునుండి రాజమార్గం మీదికి రావాలని వారు అభి 
లాషించారు. అందువల్ల అందరు మగవాళ్ళూ పరు 
గెత్తారు. వారు బయల్లామారు అనే చోట ఆగారు. 
ఇశ్రాయేలుకి చెందిన కొందరు మనుష్యులు గిబియాకి 
పడమరగా దాగుకొని ఉన్నారు. వారు తాము దాగిన 
స్టలములనుండి పరుగెత్తి గిబియాను ఎదుర్కొన్నారు. 
ఇ శ్రాయేలుకి చెందిన సుశిక్షితులైన పదివేల మంది 
సైనికులు గిబియా నగరాన్ని ఎదుర్కొన్నారు. 
యుద్ధం చాలా ఘోరంగా ఉంది. కాని బెన్యామీను 
సైన్యానికి ఏమి భయంకరమైన సంఘటన జరుగు 
తుందో తెలియదు. 

వ ఇశ్రాయేలు సైన్యాన్ని ఉవయోగించి 
యెహోవా బెన్యామీను సైన్యాన్ని ఓడించాడు. ఆనాడు 
ఇశ్రాయేలు సైన్యం ఇరవై అయిదువేల వంద మంది 
బెన్యామీను సైనికులను. చంపివేసింది. ఆ సైనికు 
లందరూ యుద్దానికి తర్చీదు పొందినవారే. అందు 
వల్ల బెన్యామీను ప్రజలు తాము ఓడిపోయినట్టుగా 
(గ్రహించారు. 

ఇశ్రాయేలు సైన్యం వెనుదిరిగింది. వారు ఎందుకు 
వెనుదిరిగారనగా, ఆశ్చర్యకరమైన దాడిమీద వారు ఆధార 
పడి ఉన్నారు. గిబియా వద్ద వారి మనుష్యులు కొందరు 
దాగి ఉన్నారు. "దాగివున్న మనుష్యులు గిబియా 
నగరం వైపు హడావిడిగా పోయారు. వారు అటూ 
ఇటూ వెళ్లి నగరంలో వున్న ప్రతివాడినీ కత్తులతో 
చంపివేశారు. ఇప్పుడు ఇ శాయేలు మనుష్యులు 
దాగివున్న మనుష్యుల ద్వారా ఒక యుక్తీపన్నారు. 
దాగివున్న మనుష్యులు ఒక ప్రత్యేక సూచన పంపాలి. 
ఒక పెద్ద పాగమేఘం వారు కల్పించాలి. 

బెన్యామీను సై న్యం ఇశ్రాయేలు సై నికుల్ని 
సుమారు ముఫ్పై మందిని చంపారు. అందువ్ర, బెన్యా 
మీను మనుష్యులు ఇలా అన్నారు; “మునుపటివలౌ 
మేము జయిస్తున్నాము” కాని అప్పుడు ఒక పెద్ద పొగ 
మేఘం నగరంనుండి వెలువడింది. బెన్యామీను మను 
ష్యులు చుట్టూ తిరిగి పొగచూశారు. నగరమంతా దగ్ధ 
మవుతోంది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం పరుగిడ 
పోవడం ఆపివేశారు. వారు చుట్టు తిరిగి యుద్ధం చేయ 
సాగారు. బెన్యామీను ప్రజలు భయపడ్డారు. అప్పుడు 
తమకు భయంకరమైన విషయం జరిగినట్టుగా వారు 
తెలుసుకున్నారు. 

“అందువల్ల బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు 
సైన్యంనుంచి పారిపోయింది. వారు ఎడారివై పు పారి 
పోయారు. కాని వారు యుద్దం నుంచి తప్పించు 
కొనలేకపోయారు. ఇశ్రాయేలు మనుష్యులు తమ 


302 


నగరాలనుండి వెలుపలికి వచ్చి వారిని చంపారు. “ఇశ్రా 
యేలు మనుష్యులు బెన్యామీను మనుష్యుల్ని చుట్టు 
ముట్టారు. వారిని వెంటాడసాగారు. వారిని ఆగనీయ 
కుండా తరిమి, గిబియా తూర్పు ప్రదేశాన వారిని 
వారు ఓడించారు. “అందువల్ల బెన్యామీను సై న్యానికి 
చెందిన పద్దెనిమిది వేలమంది బలవంతులైన వీర 
యోధులు చంపబడ్డారు. “బెన్యామీను సైన్యం ఎడారి 
వైపుకి పరుగెత్త సాగిరిది. రిమ్మోనుబండ వద్దకు వారు 
పరుగెత్తారు. కాని ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను 
తాలూకు ఐదువేల మంది వీరుల్ని, రాజమార్గం పక్క 
నున్న వారిని చంపింది. బెన్యామీను మనుష్యుల్ని వారు 
వెంటాడసాగారు. గిదోము అనే పేరుగల ప్రదేశం దాకా 
వారిని వెంటాడారు. అక్కడ ఇశ్రాయేలు సైన్యం బెన్యా 
మీనుకు చెందిన రెండువేల మందిని చంపివేసింది. 

“ఆనాడు, బెన్యామీను సైన్యంలోని ఇరవై ఐదు 
వేల మంది మనుష్యులు చంపబడ్డారు. వారందరూ 
తమ ఖడ్గాలతో వీరోచితంగా పోరాడారు. 

“కాని బెన్యామీను తాలూకు ఆరువందల మంది 
ఎడారికి పారిపోయారు. వారు రిమ్మోను బండ అనే 
(ప్రదేశంవరకు వెళ్లి, అక్కడ నాలుగు నెలల పాటు 
ఉన్నారు. శ్వ శాయేలు మనుష్యులు బెన్యామీను 
దేశానికి తిరిగి వెళ్లారు. ఎదురైన భూమిలోని ప్రతి 
మనిషిని వారు చంపారు. వారు జంతువులనన్నిటినీ 
చంపారు. తమకు కనిపించిన వాటిని అన్నిటినీ వారు 
నాశనం చేశారు. వారు వచ్చిన (ప్రతి నగరాన్నీ ద్కం 
చేశారు. 


బెన్యామీను మనుష్యులు భార్యలను పొందటం 
౧ 1 మిస్సా వద్ద ఇశ్రాయేలు మనుష్యులు ఒక ప్రతిజ్ఞ 
చేశారు. అది ఏదనగా, “బెన్యామీను కుటుంబ 
వంశంవారికి చెందిన ఏ ఒక్కడూ కూడా ఇశ్రాయేలు 
వాళ్ల కుమార్తెలను వివాహము చేసుకో నియ్యము.” 
ఇశ్రాయేలు మనుష్యులు బేతేలు నగరానికి వెళ్లారు. 
అక్కడ సాయంకాలంవరకు వారు దేవుని ముందు 
కూర్చొని పెద్దగా ఏడ్చారు. *ేవారు దేవునితో, 
“యెహోవా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడవు. 
ఈ భయంకరమెన విషయం మాకెందుకు సంభవిం 
చింది? ఎందుకుగాను ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశపు 
వారు తీసుకు వెళ్లబడ్డారు” అని అడిగారు. 

ఆ మరుసటి రోజు ఉదయం ఇశ్రాయేలు ప్రజలు 
ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం మీద వారు 
దహన బల్లులు: సమాధాన బలులు దేవునికి సమర్చిం 
చారు. యహూవా సమక్షంలో మమ్మల్ని కలుసు 
కోవడానికి రాని ఇశ్రాయేలు వంశాలవారెవరై నా 
ఉన్నారా?” అని ఇశ్రాయేలు (ప్రజలు అడిగారు. ఒక 
తీవ్రమైన (ప్రతిజ్ఞ చేశారు కనుక, వారీ ప్రశ్న అడిగారు. 
ఇతర ఇశ్రాయేలీయుల వంశముల నుండి మిస్పా నగరం 


303 


రాకుంటే వారిని హతమార్చుతామని వారు ప్రతిజ్ఞ 
చేశారు. అప్పుడు బెన్యామీను ప్రజలైన తమ బంధు 
వుల నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. వారు 
ఇలా అన్నారు; “నేడు ఇశ్రాయేలు నుండీ ఒక వంశం 
వేరు చేయబడింది. "మేము యెహోవా సమక్షాన 
ఒక (ప్రతిజ్ఞ చేశాము. బెన్యామీను మనుష్యులలో ఎవ్వ 
రినీ మా కుమార్తెలలో ఎవ్వరూ వివాహము చేసు 
కోరాదని ప్రతిజ్ఞ చేశాము. అందువల్ల బెన్యామీను మను 
ష్యులకు భార్యలు ఎలా కలుగుతారో మేము నిస్సందే 
హంగా ఎలా చెప్పగలము? అని అన్నారు. 
అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులు, “ఇ శ్రాయేలుకి 
చెందిన ఏ వంశం వారు మిస్సాకి రాలేదు? మేము 
దేవుని సమక్షమున ఏకమైనాము. ఒక వంశం ఇక్కడికి 
రాలేదని మేము అనుకోంటున్నాము” అని అడిగారు. 
ఆ తర్వాత యాబేష్షీలాదు నగరం నుండి ఎవ్వరూ 
వచ్చి ఇశ్రాయేలుకి చెందిన ఇతరుల్ని కలుసుకోలేదని 
వారు కనుగొన్నారు. 9ఎవరునా రో, ఎవరు లేరో అని 
తెలుసుకునేందుకు ఇశ్రాయేలు మనుష్యులు అందరినీ 
లెక్క పెట్టారు. యాబేష్టిలాదు నుండి ఎవ్వరూ అక్కడ 
లేరని వారు కనుగొన్నారు. 19అందువల్ల ఇశ్రాయేలు 
ప్రజలు పన్నెండువేల మంది సైనికులను యాబే 
ష్టిలాదు నగరానికి పంపించారు. ఆ సైనికులతో వారు, 
“యాబేష్టిలాదుకు వెళ్లండి. అక్కడున్న ప్రతి వ్యక్తినీ 
స్త్రీలను పిల్లలను మీ ఖడ్డాలతో సంహరించండి. "మీరు 
ఇది చెయ్యాలి. యాబేష్టి లాదులో ఉన్న (ప్రతి వ్యక్తినీ 
మీరు చంపాలి. పైగా పురుషునితో సంభోగించిన ప్రతి 
స్త్రీని కూడా మీరు చంపాలి. కాని పురుషునితో 
సంభోగము ఎరగని ఏ స్త్రీనీ మీరు చంపకూడదు.” 
అని చెప్పారు. *ఆ పన్నెండువేల మంది సైనికులు 
యాబేష్లిలాదులో నాలుగువందల మంది యువతులు 
ఏ పురుషునితోను సంభోగించలేదని తెలుసుకున్నారు. 
ఆ సైనికులు ఆ యువతులను షిలోహు ప్రాంతానికి 
తీసుకు వచా రు. షిలోహు కనాను ప్రదేశంలో ఉన్నది. 
తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీనువారికి 
ఒక సందేశం పంపించారు. బెన్యామీను మనుష్యులతో 
సంధి చేసుకుంటామన్నారు. బెన్యామీను మనుష్యులు 
రిమ్మూను బండ అనేచోట ఉన్నారు. అందువల్ల 
బెన్యామీను మనుష్యులు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చారు. 
ఇశ్రాయేలు ప్రజలు యాబేష్లిలాదులో తాము చంపని 
స్త్రీలను వారికి ఇచ్చారు. కాని బెన్యామీను పురుషుల 
కందరికీ సరిపడ్డ స్త్రీలు లేరు. 
బెన్యామీను 1 పురుషుల్ని తలచుకుని ఇశ్రాయేలు 
ప్రజలు విచారించారు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర 
వంశాల నుండీ వాళ్లను యెహోవా వేరు చేసినందుకు 
వారు విచారించారు. "ర్వ శాయేలు ప్రజల నాయకులు 
ఇలా అన్నారు; “బెన్యామీను వంశానికి చెందిన స్త్రీలు 
చంపబడ్డారు. ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను 


న్యాయాధిపతులు 21:6-25 


పురుషులకు మేము భార్యల్ని ఎలా తేగలము? "ఇంకా 
సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు వారి వంశాలు 
కొనసాగెందుకుగాను పిల్లలు ఉండాలి. ఇశ్రాయేలుకి 
చెందిన ఒక వంశం మరణించకుండా ఉండడానికి ఇది 
చేయబడాలి. కాని మేము మా కుమార్తెలు బెన్యా 
మీను పురుషుల్ని వివాహము చేసుకోనియ్యము. మేము 
ఈ ప్రతిజ్ఞ చేశాము, "ఎవరైనా సరే బెన్యామీను పురుషు 
నికి భార్యనిస్తే, అతనికి చెరుపు కలుగుతుంది.” మాకో 
ఆలోచన ఉంది. షిలోహు నగరంలో ఇప్పుడు యెహో 
వాకు ఉత్సవం జరిగేకాలం. అక్కడ ప్రతి సంవత్సరం 
ఉత్సవం జరుగుతుంది.” (షిలోహు నగరం బేతేలు 
నగరానికి ఉత్తరాన ఉంది, బేతేలునుంచి షెకెముకు 
పోయే బాటకి తూర్పున వుంది. అది లబోోనా నగరానికి 
దక్షిణాన ఉంది.) 

20అందువల్ల బెన్యామీను మనుష్యులకి పెద్దలు 
(నాయకులు) తమ ఆలోచన తెలియజేశారు. 

“వెళ్లండి (దాక్షతోటల్లో దాగుకొనండి. *ేఉత్స 
వంలో షిలోహునుండి యువతులు వచ్చి నాట్యంలో 
పాల్గొంటారు. వేచివుండండి. మీరే ద్రాక్షతోటల్లో దాగి 
ఉన్నారో, అక్కడినుండి మీరు పారిపోండి. మీలో, 
ప్రతి ఒక్కడూ షిలోహు నగరానికి చెందిన ఒక యువ 
తిని తీసుకునివెళ్లాలి. ఆ యువతుల్ని బెన్యామీను నగరా 
నికి తీసుకుని వెళ్లండి, వివాహము చేసుకోండి. ఆ 
యువతుల తండడ్రులుగాని సోదరులుగాని వెలుపలికి 
వచ్చి, మాకు ఇది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు, 
"బెన్యామీను పురుషుల ఎడల దయకలిగి ఉండండి. 
వారు ఆ కదలు ర వివాహము చేసుకోనివ్వండి. 
వారు ఈ స్త్రీలను తీసుకున్నారు. కాని మీతో యుద్దం 
చెయ్యలేదు. వారు స్త్రీలను తీసుకువెళ్లారు. అందువేల్ల 
దేవునివద్ద చేసిన ప్రతిజ్ఞ మీరు ఉల్లంఘించలేదు. వారికి 
ఆ యువతులను ఇచ్చి వివాహము చెయ్యమని మీరు 
ప్రతిజ్ఞ పట్టారు. బెన్యామీను పురుషులకు మీరా 
యువతులను యివ్వలేదు. వారు మీ వద్దనుంచే ఆ 
యువతుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల మీరు మీ 
ప్రతిజ్ఞ తప్ప లేదు.” అన్నారు. 

“అందువల్ల బెన్యామీను వంశపు మనుష్యులు 
చేసినది అదే. ఆ యువతులు నాట్యం చేసేటప్పుడు, 
ప్రతి పురుషుడూ వారిలో ఒక్కరిని పట్టుకున్నాడు. 
ఆ యువతులను వారు తీసుకుపోయి, వివాహము 
చేసుకున్నారు. వారు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. 
ఆ దేశంలో బెన్యామీను మనుష్యులు మళ్లీ నగర 
నిర్మాణం చేసుకున్నారు, వారా భూమిలోనే నివ 
సించారు. తర్వాత ఇశ్రాయేలు మనుష్యులు ఇళ్లకు 
వెళ్లిపోయారు. వారు తమ దేశానికి, తమ వంశం వద్దకు 
వెళ్లారు. 256 రోజుల్లో ఇశ్రాయేలు మనుష్యులకు రాజు 
లేడు. అందువల్ల ప్రతీ ఒక్కడూ తనకు ఏది సరి అని 
తోచిందో, అదే చేశాడు. 





304 


రూతు 


యూదాలో 

1 పూర్వం న్యాయమూర్తులు ఏలిన కాలంలో, తినటా 

నికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు 
వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని 
బేత్లెహిము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని 
యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో 
బతకడానికి వెళ్లారు. *అతని భార్య పేరు నయోమి, 
అతని యిద్దరు కుమారుల పేర్లు మహోను, కిలి 
యోను. వాళ్లు యూదాలోని బేత్త హములో” ఎఫ్రాతా 
వంశానికి చెందినవాళ్లు. ఈ sso మోయాబు 


పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే 


మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి 
తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో 
అందరూ ఏడ్వటం మొదలుపెట్టారు. 

“ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ 
కుటుంబంలోనే ఉంటాము” అన్నారు. 

"కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! 
మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? 
మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ 
కుమారులు లేరు. ఇంటికి వెళ్లిపొండి. ఇంకో భర్తను 





లోని కొండ (ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడ 
ఉండిపోయారు. 


కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ 
నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం 





ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలాకు చని 
పోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు 
కుమారులు మాత్రమే మిగిలారు. “మోయాబు దేశపు 
స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య 
పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయా 
బులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నివసించారు. 
అంతలో మహ్హ|ోను, కిలియోను కూడా చని 
పోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు 
కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది 


నయోమి ఇంటికి వ్టిపోతుంది 

6దేవుడు తన (ప్రజలకు సహాయం చేసినట్టు, 
ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయ 
చేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి 
విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ 
దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని 
తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే 
వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు. "అంతవరకు 
బతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా 
దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు 
పెట్టారు. 

కీఅప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా 
అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్టండి. మీరు 
చనిపోయిన నా ఇద్దరు కుమారులపై న, నాపైన ఎంతో 
దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ 
చూపెట్టాలని కోరుకుంటునా సను. మీరు ఇద్దరూ మళ్లీ 


లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే 
గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా మీరు 
వారిని పండ్లాడాలంట, వాళ్లు పెద్ద వాళ్లయ్యంతవరకు 
మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి 
చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. 
ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా 
వ్‌ పనులు చేసింది.” 

అప్పుడు ఆ స్తీ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్చా 
నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని 
రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది. 
'నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు 
తన సాంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి 
వళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.” కానీ 
రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి 
పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే 
వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్లాను. 
నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే 
నావారు, నీ దేవుడే నా దేవుడు. “నీవు ఎక్కడ చస్తే 
నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడ 
తాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే 
నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేదీ మనలను విడదీయ 
లేదు.” 





స పంత ఇంటికి 
“రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు 
(గహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది. 


305 


సీనయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు 
ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే 
ఆ ఊరివారంతా సంబరపడిపోయి, “ఈమె నయోమి 
కదూ?” అని చెప్పుకున్నారు. 

20“నన్ను (మధురము) నయోమి” అని పిలవ 
కండి. నన్ను మారా అని పిలవండి. ఎందుచేతనంటే, 
సర్వశక్తిమంతుడై న దేవుడు నా బతుకును చాలా దుఃఖ 
మయం చేశాడు” అన్నది నయోమి వారితో. *'“నేను 
వెల్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉంది, కాని 
ఇప్పుడు ఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు 
దేవుడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు 
నన్ను సంతోషం అని పిలవడం దేనికి? సర్వశక్తి 
మంతుడై న దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు.” 

22 అలా నయోమి, ఆమె కోడలు రూతు 
(మోయాబు స్త్రీ) మోయాబు దేశమునుండి తిరిగి 
వచ్చేశారు. యవల పంటకోత మొదలవుతున్న 
రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బేత్లెహేము పురము 
చేరుకున్నారు. 


రూతు బోయజును కలుసుకొనుట 
బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు 
వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను 

ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు. 

ఒకరోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి 
వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరెనా నామీద జాలిపడి 
తన పొలంలో తన వెనుక పరిగే ఏరుకోనిస్తారేమో.” 
అన్నది. 

సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది 
నయోమి. రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాత్త 
వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు 
కుంటుంది. ఆ పొలము ఎలీమెలెకు వంశపువాడై న 
బోయజుకు చెందినది. 

“బోయజు బేత్లెహేమునుండి అప్పుడే పొలముకు 
వచ్చాడు. “దేవుడే మీకు తోడుగా వుండును గాక!” 
అంటూ తన పనివాళ్లను అభినందించాడు. పనివాళ్లు 
“యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అంటూ 
జవాబిచ్చారు. అప్పుడు ఆయన రూతును చూసి 
పనివాళ్తపై న నియమించబడ్డ పెద్ద సేవకునితో, “ఎవరి 
అమ్మాయి ఈమె?” అని అడిగాడు బోయజు. 

ఈఆమె మోయాబు కొండదేశము నుండి నయో 
మితో పాటు వచ్చిన మోయాబు స్త్రీ. "పనివాళ్ల వెనక 
తిరుగుతూ అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను 





నయోమి అనే మాటకు అర్థం “సంతోషంి (మధురము). 
మారా అంటే “చేదు లేక 'దుఃఖంి అని అర్థం. 
సంతోషం అంటే అది ఆమె పేరు. నయోమికి అర్ధం. 


రూతు 1:19-2:16 


(పరిగి) ఏరుకోనిమ్మని ప్రొద్దున్నే వచ్చి నన్ను అడి 
గింది. అప్పట్నిండి ఆమె ఎడతెరిపి లేకుండా పని 
చేస్తూనే వుంది. అదిగో ఆ కనబడేదే ఆమె ఇల్లు. 
కాసేపు మాత్రము అక్కడ విశ్రాంతి తీసుకుంది” 
అన్నాడు ఆ పెద్ద సేవకుడు. 

అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: 
“నా కుమారీ వినుము. నీవు ఇక్కడే నా పొలంలోనే 
వుండి పరిగె ఏరుకో. ఇంకెవ్వరి పొలానికీ వెళ్లాల్సిన 
పనిలేదు. నా ఆడ కూలీలవెనకే పోతూవుండు. మగ 
వాళ్లు ఏ పొలములో కోత కోస్తుంటారో గమనిస్తూ 
అక్కడ ఆడకూలీల వెనకే ఉండు. నిన్నేమి గొడవ 
పెట్టాద్దని కుర్రాళ్లతో చెబుతాలే. దాహమైతే నా 
మనుషులు తాగే పాత్రలోని నీళ్లే తాగు.” 

“0ర్రూత్రు నేల చూపులు చూస్తూ, నేలవరకు వంగి 
బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను 
నీ దృష్టిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం 
ఆశ్చర్యంగావుంది.” ''బోయజు జవాబిచ్చాడు: “నీ 
అత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి 
నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ 
నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. 
అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని 
కూడా విడిచిపెట్టసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి 
వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో 
వచ్చేశావు. 

నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా 
నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని 
దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా 
దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు (ప్రసాదించునుగాక! 
మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.” 

“అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ 
పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను 
నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, 
నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” 
అన్నది రూతు. 

మధ్యాహ్న భోజనము వేళ బోయజు, “ఇక్కడికి 
రా! మా భోజనము తిను. రొళ్టును దాక్షారసములో 
ముంచుకో” అన్నాడు రూతుతో. 

కనుక రూతు పనివాళ్లతో కలిసి కూర్చుంది. 
బోయజు ఆమెకు కొన్ని పేలాలు పెట్టాడు. రూతు 
తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఇంకా కొంచెము 
మిగిలాయి. 

'5త్రరువాత రూతు లేచి మళ్లీ పనికి వెళ్లింది. 
బోయజు తన పనివారితో, "పనల మధ్యకూడ ఆమెను 
ఏరుకోనివ్వండి. ఆమెను అభ్యంతర పెట్టుకండి. 

16ఆమె కోసం కొన్ని కంకులు పనల్గోనుంచి జార 
విడుస్తూ, ఆమె ఏరుకొనేందుకు వాటిని విడిచిపెట్టండి, 
అలా ఆమె పనిని సులభం చేయండి.” అని చెప్పాడు. 





రూతు 2:17-3:15 


నయోమి బోయజును గురించి వినుట 

'“సాయం[త్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. 
తర్వాత ఆమె ఆ కంకులను దుళ్రగొట్టింది. అవి 
సుమారు ఒక తూమెడు యవల గింజలయ్యాయి. 
సోరూతు తాను ఏరుకొన్న గింజలను తన అత్తకు 
చూపెట్టేందుకని ఊరిలోనికి మోసుకొనిపోయింది. ఆ 
మధ్యాహ్న భోజనములో మిగిలినదానిని కూడ ఆమెకు 
ఇచ్చింది. 

“ఆమె అత్త ఇలా అన్నది: “ఈ గింజలన్నీ ఎక్కడ 
ఏరుకున్నావు? నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను 
గమనించినవాడిని దేవుడు దీవించునుగాక.” 

రూతు తన అత్తతో, "ఈ వేళ బోయజు అనే 
ఆయన దగ్గర నేను పని చేశాను” అని చెప్పింది. 

“యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికిన 
వాళ్లకు, చచ్చినవాశ్లకు అందరికీ దేవుడు దయ చూపె 
డుతూనే వుంటాడు.” అని తన కోడలితో చెప్పింది 
నయోమి. “బోయజు మన బంధువే, మనలను 
కాపాడేవాళ్లలో బోయజు ఒకడు” అని తన కోడలితో 
చెప్పింది నయోమి. 

“అప్పుడు, “మళ్లీ వచ్చి పని చేసుకోమని, కోత 
పూర్తి అయ్యేవరకు తన పనివాళ్లతో కలిసే పని చేసు 
కోమన్నాడు బోయజు అని చెప్పింది రూతు. 

22దానికి నయోమి తన కోడలు రూతుతో ఇలా 
చెప్పింది: “అతని ఆడ కూలీలతోనే కలిసి పని చేసు 
కోవటం మంచిది నీకు. ఇంకేదై నా పొలంలో పనిచేస్తే 
మరే మగాడై నా నిన్ను బాధించవచ్చు.” *అందుచేత 
రూతు బోయజుగారి ఆడ కూలీలనే సన్నిహితంగా 
వెంబడిస్తూ, పనిచేసుకొంటూ పోయింది. యవలకోత 
పూర్తయ్యేవరకు ఆమె గింజలు ఏరుకొంది. గోధుమ 
కోత అయ్యేంతవరకు కూడ ఆమె అక్కడే పనిచేసింది. 
రూతు తన అత్తగారు నయోమితోబాటే కలిసి 
వుంటోంది. 


కళ్లము దగ్గర రూతు, బోయజు 

రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ 

కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుం 
టుందేమో, అది నీకు క్షేమం. (ఒక వేళ బోయజే 
తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర 
బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని 
చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని 
చేస్తాడు. నీవు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకో, 
మంచి బట్టలు కట్టుకొని కత్తము దగ్గరకు వెళ్లు, అయితే, 
బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు 
అతనికి కనబడకు. *అతడు భోజనము చేసిన తర్వాత 
పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ 
పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, 
అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని 


306 


దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి 
గూర్చి) అతనే నీకు చెప్తాడు.” 

నీవు చెప్పినష్టే చేస్త అని జవాబిచ్చింది రూతు. 

6ర్రూతు కళ్లము దగ్గరకు వెళ్లింది. ఏమి చేయుమని 
అత్త చెప్పిందో అదంతా చేసింది రూతు. "తిని తాగడం 
అయినతర్వాత బోయజు బాగా తృప్తిగా ఉన్నాడు. 
ధాన్యంకుప్ప దగ్గర పండుకునేందుకు వెళ్ళాడు 
బోయజు. అప్పుడు రూతు మెల్లమెల్లగా వెళ్లి అతని 
కాళ్లమీద దుప్పటి తొలగించింది. అతని పాదాల దగ్గరే 
ఆమె పండుకొంది. 

సుమారు మధ్యరాత్రి బోయజు పక్కకు దొర్జాడు 
(నిద్రలోనుంచి మేల్కొన్నాడు) అతను చాలా ఆశ్చర్య 
పోయాడు. తన పాదాల దగ్గర ఒక స్త్రీ పండుకొని 
వుంది. “ఎవరు నీవు” అన్నాడు బోయజు. 

“నీ సేవకురాలనై న రూతును. నన్ను కాపాడాల్సింది 
అ నీ దుప్పటి నా మీద కప్పు” అన్నది రూతు. 

'0అందుకు బోయజు, “నా కుమారీ! యెహోవా 
నిన్ను దీవించునుగాక! నాపై నీవు చాలా దయ చూపె 
ట్టావు. మొదట్లో నీవు నయోమి మీద చూపెట్టిన 
దయకంటె, ఇప్పుడు నామీద చూపెట్టిన దయ చాలా 
ఎక్కువ. నీవు పెళ్లి చేసుకొనేందుకు ధనవంతుడో, 
పేదవాడో మరో యువకుడిని చూసుకుని ఉండా 
ల్సింది, కాని నీవు అలా చేయలేదు. 1ీకనుక చూడు 
బిడ్డా! నీవేమి భయపడకు. నీవు అడిగింది నేను చేస్తా. 
నీవు చాలా మంచిదానివని మన ఊళ్లో అందరికీ తెలుసు. 
"నేను నీకు చాలా దగ్గర బంధువును అనడం కూడ 
సత్యమే. అయితే, నాకంటే నీకు మరింత దగ్గర బంధువు 
ఒకాయన ఉన్నాడు. 

కొక్క రాత్రికి నీవు ఇక్కడ ఉండు. ఆయన నీకేమైనా 
నహాయము చేస్తాడేమో ఉదయాన్నే తెలును 
కుందాము. నీకు సహాయము చేయటానికి ఆయన 
నిర్భయం తీసుకొంటే మంచిదే. సహాయం చేయటానికి 
ఆయన నిరాకరిస్తే మాత్రం దేవుడు సజీవుడు గనుక 
నేనే నిన్ను పెళ్లాడి ఎలీమలెకు భూమిని నీ కోసము 
మళ్లీ కొనియిస్తాను. ఇది నా వాగ్దానం. కనుక తెల్లారే 
వరకు ఇక్కడే పడుకో.” 

అందుచేత తెల్టారేవరకు అతని కాళ్ల దగ్గరే పడు 
కొనింది రూతు. తెల్లవారుయూమునే ఒకరినొకరు 
గుర్తించే పాటి వెలుగు రాకముందే ఆమె లేచివెళ్లి 
పోయింది. 

“రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి 
రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు 
ఆమెతో. 

కోనీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి 
పట్టుకో” అన్నాడు బోయజు. అందుచేత రూతు తన 
దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయో 
మికి కానుకగా ఒక తూమెడు యవలు కొలిచి ఇచ్చాడు 





307 


బోయజు. ఆ దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద 
పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు. “రూతు 
తన అత్త నయోమి ఇంటికి వెళ్లిపోయింది. నయోమి 
(గుమ్మం దగ్గరకు వెళ్లి) “ఎవరది” అని అడిగింది. 
(రూతు ఇంట్లోకి వెళ్లి) తనకోసము బోయజు చేసిం 
దంతా చెప్పింది. “నీకు కానుకగా ఇమ్మని బోయజు 
ఈ యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక 
తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు 
బోయజు” అని చెప్పింది రూతు. 

1కోనా కుమారీ, ఏమి జరుగుతుందో తెలిసేంత 
వరకు నెమ్మదిగా ఉండు. బోయజు మాతం ఏమి 
చేయాలో అది చేసేంతవరకు ఊరుకోడు. ఏమి జరిగేదీ 
ఈరోజు గడవక ముందే మనము వింటాము.” అన్నది 
నయోమి. 


బోయజు మరియు మరో బంధువు 
4 పట్టణ ద్వారము దగ్గర (ప్రజలు సమావేశమయ్యే 
చోటికి బోయజు వెల్లాడు. బోయజు చెప్పిన 
దగ్గర బంధువు అటువై పు వచ్చేంతవరకు బోయజు 
అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ 
కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు. 

*తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది 
పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ 
కూర్చో”మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు. 

అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు 
మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి 
తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని 
ఆమె అమ్మేస్తుంది. *ఈ ఊరి ప్రజలయెదుట, నా 
వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని 
నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించా 
అనుకుంటే నీవు కొనుక్కో. ఆ భూమిని విడిపించడం 
నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడి 


రూతు 3:16-4:16 


పంచినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చే 
వాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు). కనుక 
ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి 
బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి 
దానిని బోయజుకు ఇచ్చాడు. 

అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరి 
తోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహోను 
లకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి 
నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు. 
19నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను 
తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తీ అతని 
కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ 
విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని 
దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. 
ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.” 

11 పట్టుణద్వారము దగ్గర ఉన్న పెద్దలు, ప్రజలు 
దీనికి సాక్షులు. 





"ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చేస్తుంది యెహోవా 
ఈమెను రాహేలు, లేయా వలా చేయును 
గాక! రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశ 
పుత్రదాతలు ఎఫ్రాతాలో నీవు శక్తిమంతు 
డవు అవుదువు గాక. బెత్తెహేములో నీవు 
ప్రఖ్యాత పురుషుడవవుదువు గాక ! 

12 “తామారు యూదా కుమారుడు పెరెసును 
కన్నది అతని కుటుంబం చాలా గొప్పది 
అలాగే రూతు ద్వారా అనేక మంది పిల్లలను 
యెహోవా నీకు (ప్రసాదించును గాక! నీ 
కుటుంబము కూడ అతని కుటుంబంలాగే 
గౌరవ ప్రదమవును గాక!” 


కొెబోయజు రూతును పెళ్లి చేనుకున్నాడు. 





పించాల్భిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. 
ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కొంటాను” 
అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు. 

నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, 
చనిపోయిన వాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది 
(రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి 
ఆ భూమి చెందుతుంది ఆ విధంగా ఆ భూమి చని 
పోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” 
అన్నాడు. 

6ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ 
భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, 
కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని 
కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి 
వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.” 
“(పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా విడి 


యె హూవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె 
ఒక కుమా రుని కన్నది. *ఆ ఊరిలో స్త్రీలు నయో 
మితో నిన్ను ఆదుకొనేందుకు (బోయజు) ఇతడిని 
ఇచ్చిన యెహో వాని స్తుతించు. అతడు ఇశ్రాయేలులో 
ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు, 

15 “అతడే నీకు బలాన్ని యిచ్చి, ని వృద్దా 
ప్యంలో నిన్ను కాపాడును గాక! నీ కోడలు 
వల్ల ఇదంతా జరిగింది. ఆమె నీ కోసం ఈ 
పిల్లవానిని కన్నది. ఆమెకు నీవంటే చాలా 
(ప్రేమ. ఈమె ఏడుగురు కుమారులను కంటే 
నీకు మేలు.” అని అనిరి. 


నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తు 
కొని ఆడించింది. 


రూతు 4:17-22 308 





eg స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే 19 
పుట్టాడు” అన్నారు. ఇరుగు పారుగువారు ఆతనికి 
ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్టయికి తండ్రి. 29 
యెష్టయి రాజైన దావీదుకు తండ్రి. న 

రూతు బోయజు కుటుంబము 
'పెరెసు కుటుంబ చరిత ఇది. పెరెసు 
'హెస్రోనుకు తండ్రి. 


18 22 


హెస్రోను రాముకు తండి. రాము అమ్మి 
నాదాబుకు తండ్రి. 

అమ్మినాదాబు నయసోనుకు తండి. 
నయసోను శల్మానుకు తండ్రి. 

శల్మాను బోయజుకు తండి. బోయజు 
ఓబేదుకు తండ్రి. 

ఓబేదు యెష్షయికి తండి యెష్టయి 
దావీదుకు తండ్రి. 


309 


1సమూయేలు 


ఎల్కానా-అతని భార్యలు 
1 ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల 
దేశమైన ఎ ఫ్రాయిములోని రామతయి మోఫీము 
పట్టణవాసి. ఎల్కానా సూపు వరోస్టుడు. అతని తండ్రీ 
యిరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమా 
రుడు. ఎలీహు తండి తోహు. తోహు ఎఫ్రాయిము 
వంశపువాడై న సూపు కుమారుడు. 
*ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు 
హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతాన 
వతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు. 


షిలోహులో ఆరాధన 

3 ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మోఫీము 
నుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడై న యెహో 
వాను ఆరాధించేవాడు. అక్కడ ఆయన బలులు కూడ 
అర్చించేవాడు. షిలోహులో హెప్నీ, మరియు ఫీనె 
హాసు అనే వారిరువురు యెహోవా యాజకులుగా 
ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని 
కుమారులు. “ప్రతిసారీ బరిఅర్పణలో ఒక భాగం 
ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె 
కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు. యెహోవా 
హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం 
ఆమెను బాగా (ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ 
ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు. 


పెనిన్నా హన్నాను కలవర పెట్టుట 

కపెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మన 
స్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం 
దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే. "ప్రతి ఏటా 
ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా 
ఆలయానికి వెళ్లిన (ప్రతిసారీ హన్నాను పెనిన్నా 
కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్చించు 
చుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయ 
లేదు. ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నా 
వనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో 
ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, 
నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటొ నేను 
నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు. 





హన్నా గ్రార్ధన 

హన్నా అన్నపానాలు పుచ్చుకొన్న తర్వాత, 
యెహోవాను (ప్రార్ధించటానికి వెళ్లింది. యెహోవా 
పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ 
ఆసీనుడై వున్నాడు. 19హన్నా మిక్కిలి విచారంతో 
ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి (ప్రార్ధించింది. 11ఒక 
పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవై న 
యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో 
చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. 
నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ 
సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు 
మద్యపానాది* వ్యస నాలకు లోనుగాడు. అతడు నాజీర 
వుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ 
కత్తిపట్టి తీయరు”* అని కోరుకున్నది. 

2ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ 
ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. హన్నా 
అంత రంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు 
కదిలాయి గాని ఆమె గొంతు విప్పలదు. అందుచత 
హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. 
మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని 
పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు. 

హోలేదయ్యా, నేను (దాక్షారసం గాని, మరేదిగాని 
సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో 
చెప్పుకుంటున్నాను. నేనొక చెడ్డ స్త్ర్రీనని తలంచ 
వద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా 
నంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం 
ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది. 

“అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రా 
యేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాకి అని 
హన్నాను పంపివేశాడు. 

క్నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా 








మద్యపానాది ప్రాచీన గ్రీకు అనువాదంలో ఈ 
మాటలు చేర్చబడ్డాయి. 


తలవెంట్రుకలు ... తీయరు జుట్టు తీయననీ, మత్తు 
పానీయాలు ముట్టననీ శపధం చేసేవారిని నాజీరులని 
అంటారు. చూడు: సంఖ్యాకాండం 6:5. వీరు తమ జీవితాలను 
దేవుని సేవకు అంకితం చేసినవారు. 


1 సమూయేలు 1:19-2:8 


వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత 
ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు. 
మరునాటి తెల్లవారు రూమునే ఎల్కానా కుటుంబ 
సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న 
తమ ఇంటికి వెళ్లిపోయారు. 


సమూయేలు జననం 

ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. 
హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. 
?మురు సంవత్సరం సమయానికి హనా ఎ గర్భవతియై, 
ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు* 
అని పేరు పెట్టింది. “వీనిపీరు సమూయేలు. ఎందు 
కంటే వీని కొరకు నేను యోహోవాని ప్రార్ధించాను. 
ఆయననా ప్రార్దన ఆలకించాడు” అని అన్నది హన్నా. 

*1ఆ సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలో 
హుకు వెళ్లి యెహోవాకు బలులు సమర్పించి మొక్కిన 
మొక్కులు తీర్చేందుకు వెళ్లారు. *కాని ఈ సారి 
ఎల్కానాతో హన్నా వెళ్లలేదు. “బిడ్డకు ఆహారం తినే 
వయస్సు వచ్చినపుడు షీలోహుకు తీసుకుని వెళతాను. 
అప్పుడతనిని దేవునికి అంకితం చేస్తాను. అతడు నాజీరు 
అవుతాడు. అది మొదలు శాశ్వతంగా షిలోహులో ఉండి 
పోతాడు,” అని హన్నా ఎల్కానాకు చెప్పింది. 

“నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమా 
రుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే 
వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం 
నెరవేర్చునుగాకొ' అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. 
తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి 
పోయింది. 





హన్నా సమూయేలును షిలోహులోని ఏలీ వద్దకు 
కొనిపోవటం 

*బాలునికి స్వయంగా అన్నం తినే వయస్సు వచ్చి 
నప్పుడు హన్నా అతనిని షిలోహులోని యెహోవా 
ఆలయానికి తీసుకుని వెళ్లింది. తనతోపాటు మూడు 
సంవత్సరాల గిత్తదూడను, అరబస్తా పిండిని, ఒక ద్రాక్షా 
రసం సీసాను తీసుకుని వెళ్లినది. 

బెహూవా ముందరకు వెళ్లి ఎల్కానా యథా 
విధిగా కోడెదూడను యె“ హోవాకు బలిగా వధించాడు. 
అప్పుడు హన్నా బాలుని ఏలీ వద్దకు తీసుకుని వెళ్లింది. 
అప్పుడామె ఏలీతో, “అయ్యా, నీ జీవము తోడుగా 
చెప్పుచున్నాను; నేను గతంలో నీ చెంత నిలబడి 
యెహోవాకీి ప్రార్థించిన స్త్రీ స్త్రీనే, ”ఈ బిడ్డ కోసమే 
నేను ప్రార్టించాను. యహోవా నా (ప్రార్ధన ఆలకించి 





సమూయేలు అతని పేరు “దేవుడు” అని లేక “అతడు 
దేవునినుండి” వచ్చాడు అని అర్థం. కానీ హెబ్రీ భాషలో 
“అడుగుట” అని అర్థంవచ్చే పదాల గారడి ఉంది. 


310 


ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు. *ఇప్పుడు ఈ 
బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వీడు జీవి 
తొంతర యెహోవా సేవలో నిమగ్నమై ఉంటాడు” 
అని అన్నది. 

హన్నా తన కుమారుని అక్కడ వదిలి” యెహో 
వాను ఆరాధించింది. 


హన్నా కృతజ్ఞతలు 
2 హన్నా దేవుని ఇలా కీర్తించెను: 


“నా హృదయం దేవునిలో పరవశించి పోతూ 
వుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను 
నా శత్రువులను నేను పరిహసించగలను. నా 
విజయానికి మురి సిపోతున్నాను. 

2 “యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. 
నీవు తప్ప మరో దేవుడు లేడు! మన దేవుని 
వంటి బండో మరొకడు లేడు. 

3 ఇక డంబాలు పలుకవద్దు! గర్వపు మాటలు కట్టి 

పెట్టండి! ఎందువల్లనంటే యెహోవా దేవునికి 

అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపి 
స్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. 

మహా బలశాలుల విల్టులు విరిగిపోతాయి! బల 

హీనులు బలవంతులవుతారు! 

5 ఇది వరకు సమృద్దిగా భోజనం ఉన్నవారు 
భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు. కాని 
ఇదివరకు ఆకలితో కుమిలేవారికి ఇప్పుడు సమృ 
ద్దిగా భోజనం! గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు! 
సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు. 

6 యెహోవా జనన మరణ కారకుడు! దేవుడు 
నరులను చావుగోతికి తోసివేయ గలడు. ఆయన 
వారిని మరల బతికించగలడు. యహూవా 
కొందరిని పేద వారిగా చేస్తాడు, 

7 మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనా 
నికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే. 

* మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి 
తీసుకొని వస్తాడు. ఆయన వారి దుఃఖాన్ని నిర్మూ 
లిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా 
చేస్తాడు. యువ రాజుల సరసన కూర్చుండ 
బెడ్డాడు. యెహోవా వారిని ఘనులతోబాటు 
ఉన్నతాసీనులను చేస్తాడు. పునాదుల వరకూ 
ఈ సర్వజగత్తూ యెహోవాదే! యెహోవా 
ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు. 





తన ... వదిలి ప్రాచీన గ్రీకు ప్రతులలో ఈ వాక్యం 
పొందుపర్చబడింది. 


బండ ఇది దేవునికి ఒక పేరు.”దుర్గం” 
స్థలం” అని ఇది సూచిస్తుంది. 


అని “భ ద్రతా 


311 


౨ యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడు 
తాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపా 
డుతాడు. కాని దుష్టులు నాశనం చేయబడతారు. 
వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి, వారు 
జయించేందుకు తోడ్చడదు. 

10 యెహోవా తన శత్రువులన నాశనం చేస్తాడు. 
సర్వోన్నతుడై న దేవుడు ప్రజల గుండెలదిరేలా 
వరలోకంలో గర్జిస్తాడు. నర్వలోకానికీ 
యెహోవా తీర్చు ఇస్తాడు! యెహోవా తన 
రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన 
రాజును బలవంతునిగా చేస్తాడు.” 


'1తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి 
రామాలో తన ఇంటికి వెల్లిపోయాడు. బాలుడు 
మాత్రం యాజకుడై న ఏలీ పర్యవేక్షణలో షిలోహులో 
యెహోవా సేవలో వుండిపోయాడు. 


ఏలీ దుష్ట సంతానం-హెఫ్నీ, ఫీనెహాసు 

12ఏథ్రీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను 
లక్ష్యపెట్టలేదు. యాజకులు (ప్రజల పట్ల ఎలా ప్రవ 
ర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చిన 
ప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి 
ఇచ్చిన (ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక 
కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు 
మూడు మొనలు గల ఒక కొంకి గరిటుతో రావాలి. 
యాజకుని సేవకుడు గరికను ఉడుకుతోన్న బాణ 
లిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు 
పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం 
యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలో 
హుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయ 
"వలసిన విధి ఇదే. 

15క్రాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. 
కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి 
సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని 
వంటకానికై కొంత మాంసం ఇవ్వమసీ, ఉడుకబెట్టిన 
మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు. ఆ 

సీఅయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును 
యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం 
వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు 
ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా 
మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వకపోతే, బల 
వంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పే 
వాడు. 

17 ఈ విధంగా, యెహోవాకు ఆర్భించబడిను అర్బ 
ణలను వారు లక్ష్య పెట్టలదని హెఫ్నీ, ఫీనహాసులు 
వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం. కానీ సమూ 
యేలు యెహోవాను సేవించాడు. సమూయేలు 





1 సమూయేలు 2:9-2:27 


ఏఫోదు* ధరించిన ఒక బాల సహాయకుడు. "ప్రతి 
సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న 
అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోవుకు బలి 
అర్చించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు 
కొరకు తీసుకొని వెళ్లేది. 

2ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించే 
వాడు: వార ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల 
యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని 
భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు 
పిల్లలను కలుగజేయుగాక.” 

తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు. 
21దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు [క్రమేపీ ముగ్గురు 
కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడై న 
సమూయేలు యెహోవా ఆలయములో దినదినము 
మంచి స్థితికి ఎదుగు చుండెను. 


కుమారుల విషయంలో ఏలీ అసమర్థత 

22ఏీ చాలా వృద్దుడై పోయాడు. షిలోహుకు వచ్చే 
ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు 
చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే 
వున్నాడు. పైగా D996 గుడారపు ద్వారం వద్ద పరి 
చర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు సయ 
నిస్తున్నారని కూడా డా ఏలీ వినా ఎడు. 

23ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యా 
లను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెం 
దుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు? *నా కుమారు 
లారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు 
మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. ఒక వ్యక్తి 
మరో వ్యక్తి పట్ట అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ 
అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి 
యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” 
అని అడిగాడు. 

అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లక్క 
చేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను 
చంపటానికి నిరయించాడు. 26బ్రాలుడై న సమూయేలు 
మాత్రం దేవుని దయయందును, మనుష్యుల దయ 
యందును పెరుగుతూ వచ్చాడు. 





ఏరీ కుటుంబ నిషయంలో భయంకర (ప్రవచనం 

?దేవుని మనిషో ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ 
దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ 
పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు 





ఏఫోదు యాజకుడని లేక యాజకుని సహాయకుడని తెరి 


పేందుకు వారు ధరించే ఒక ప్రత్యేక అంగీ. 


దేవుని మనిషి ప్రజలతో మాట్లాడేందుకు దేవుడు పంపిన 
మనిషి - ఒక (ప్రవక్త. 


1 సమూయేలు 2:28-3:11 


వారికి నేను ప్రత్యక్షమయ్యాను. *ఇశ్రాయేలులో వున్న 
నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. 
వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం 
వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు 
ధరించేలా కోరుకున్నాను. నీ తండి కుటుంబీకులు 
ఇశ్రాయేలు (ప్రజలు అర్చించిన బలి మాంసాన్ని తీసు 
కునేలాగున చేశాను. 

29 అయితే నీవు బలులను, కాను కలను ఎందువలన 
గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే 
ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు 
(ప్రజలు తెచ్చిన మాంసాది అర్పణలలో మంచి వాటిని 
సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.” 

ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రా 
యేలీయుల దేవుడైన యెహోవా నీ కుటుంబీకులు, 
నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే 
విధంగా సహార చాటు. కాని యెహోవా ఇప్పుడిలా 
సెలవిస్తున్నాడు: “అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను 
సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు 
నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి. 
31మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయ 

మాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో 
పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ 
ఉండడు. ఇ కాయేలు ప్రజలకు మంచి జరుగుతూ 
ఉండగా, నీ ఇంటి వద్ద మాతం కీడు జరుగుతూ 
ఉంటుంది.* నీ కుటుంబంలో మాతం మునలి 
వాడొకడును ఉండడు. 

వవ ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా 
సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం 
యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి 
పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా 
కత్తివేటుకు బలై పోతారు. 

“నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్టుగా నీకు 
ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన 
హెఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు. 
35నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచు 
కుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్టు విని, 
నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని 
నేను స్థీరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు 
ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు. 

నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని 
ఎదుట వంగి కొంచెం రొజ్జ్బ్జ కోసం లేక కొద్దిగా 
డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి 
ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం 
ఇప్పించమని అడుగుతారు.” 











యింటి . ఉంటుంది ఈ వాక్య భాగం ప్రాచీన 
(గ్రీకు అనువాదంలో లేదు. 


312 


సమూయేలుకు దేవుని పిలుపు 
3 ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా 
తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ 

చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడై న సమూ 
యేలు యెహోవా సేవలో ఉన్నాడు. 

ఏలీ కళ్లు బలహీనమై ఇంచుమించు గుడ్డివాడై. 
వాడు: “ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. 

3సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకు 
న్నాడు. దేవుని పవిత్ర పెట్ట* కూడా గుడారంలోనే 
వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగు 
తూనే వుంది. “యెహోవా సమూయేలును పిలి 
చాడు.“ఇక్కడే వున్నాను” అంటూ (ఏలీ తనను పిలి 
చాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున 
పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” 
అన్నాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” 
అన్నాడు ఏలీ. సమూయేలు పోయి పడుకున్నాడు. 
6ద్రేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. 
సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను. 
నన్ను పిఠిచారాళొ అని అడిగాడు. 

“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు 
షల 

"సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవం 

లేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా 
మాట్టాడి వుండలేదు.* 

ిమూడవసారి యెహోవా సమూయేలును పిలి 
చాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను 
ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు. 

యిహూవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు 
ఏలీకి అర్థమయింది. ఏలీ సమూయేలుతో, “నీవు 
పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే 
“యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. 
నేను వింటి న్నాను ” అని చెప్పమన్నాడు. తరువాత 
నమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు. 
“యహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూ 
యేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా 
పిలిచాడు. 

“చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను" 
అన్నాడు సమూయేలు. 

యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: 
“చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యం నిర్వహించ 





దేవుని ... పెస్టై దీనిని “ఒడంబడిక పెట్టే అని కూడ 
అంటారు. ఇశ్రాయేలీయులు సీనాయి ఎడారిలో ఉన్న 
రోజులనుంచి జరిగిన అనేక విషయాలు దీనిలో భద 
పర్చబడ్డాయి. 

మాట్లాడివుండలేదు అంటే దేవుని వాణి నమూయే 
లుకు ఇంకా తెలియపర్చబడలేదు. 


313 


దలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్య 
పోతాడు.” "నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది 


1 సమూయేలు 3:12-4:13 


యుద్ధంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను 
ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు నాలుగు 





చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. 
మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను. 
కోతన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. 
అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు 
దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు 
నీలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక 
పోయాడు. అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, 
ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో 
లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.” 'తెల్లవారేవరకూ 
సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి 
దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో 
చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు "కాని ఏలీ, 
“కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు. “ఇక్కడే 
ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు. 

1గయుహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ 
దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు 
ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని 
అన్నాడు. 

“దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి 
ఏమీ దాచకుండా చెప్పాడు. 

అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు 
ఏది మంచిదనిపిస్తే అది చేయనీ అన్నాడు. 

19సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా 
అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో 
చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు. 
?అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు 
దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజ 
మైన ప్రవక్తగా గుర్తించింది. 21షలోహులో యెహోవా 
సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే 
సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు. 
4. సమూయేలును గురించిన వార్త ఇశ్రాయేలు దేశ 

మంతా వ్యాపించింది. ఏలీ పండుముసలి వాడ 

య్యాడు. ఏలీ కుమారులు యెహోవా ఎదుట దుష్ట 
కార్యాలు చేస్తూనే ఉన్నారు. 


ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించుట 

అదే సమయంలో ఫిలిష్తీయులంతా ఏకమై ఇశ్రా 
యేలు మీదికి యుద్దానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు 
కూడా ఈ దాడిని ఎదుర్కోవటానికి కదలి వెళ్లి ఎబె 
నెజరు అనే చోట కాచుకొని యుండిరి. ఆఫెకు అనే 
చోట ఫిలిష్తీయులు బసచేశారు. *ఫిలిప్పీయులు దాడికి 
బారులుతీరి నిలువగా యుద్ధం మొదలయింది. 





దీనిని ఆశ్చర్యపోతాడు ఇది విన్న (వ్రతివాని 
చెవులూ గింగురుమంటాయి అని శబ్బార్థం. 


వేలమంది సైనికులను చంపివేశారు. *ఇగశ్రాయేలు 
సె సైన్యం తమ స్థలాలకు వచ్చారు. వారి నాయకులు, 
“యహోవా ఎందువల్ల తమకు ఫిలిష్తీయుల చేతుల్లో 
ఓటమి కలిగించాడని ఆలోచించారు. వారు తమ 
యెహోవా ఒడంబడిక పెట్టను షిలోహునుండి తీసు 
కుని రావాలని నిర్ణయించారు. ఈ విధంగా యహూవా 
మనతో యుద్ధ భూమికి వస్తాడు. ఆయన మన శత్రువు 
లబారినుండి మనల్ని రక్షిస్తాడు” అని అనుకొన్నారు. 
“ఆ విధంగా అనుకొని షిలోహుకు మనుష్యులను 
పంపారు. వారు సర్వశక్తిమంతుడై న యిహూవా ఒడం 
బడిక పెట్టును తీసుకుని వచ్చారు. పెట్టపై న కెరూ 
బులు ఉన్నారు. మరియు యెహోవా కూర్చొనే 
సింహాసనంలా వారు ఉన్నారు. ఏలీ కుమారులు హెఫ్న 
మరియు ఫీనెహాసు ఆ పెబ్టతో వున్నారు. 
యెహోవా ఒడంబడిక పెట్ట యుద్ధస్థలంలోనికి 
రాగానే ఇశ్రాయేలు సేనలు పాంగివచ్చే సీరీతోషంతో 
భూమి అదిరేలా కేరింతలు పెట్టారు. ఫిలిష్తీయులు 
ఈ కేకలు విని, “హె బీయుల స్థలములో ఎందుకీ 
కలకలం?” అని అనుకోసాగారు. 
అప్పుడు వారు యెహోవా పవితపెస్టై హెట్రీ 
యుల శిబిరములోకి వచ్చినదని కనుగొన్నారు. "ఫిలిప్తి 
యులు భీతి చెందారు. “హెబ్రీ శిబిరములోకి దేవుడు 
వచ్చాడు. మనకు సంకట కాలం వచ్చింది. ఇలా 
ఇదివరకెన్నడూ జరుగలేదు! మనం వ్యాకుల పాటు 
చెందియున్నాము. ఆ మహా దేవుని నుండి మనలను 
రక్షించేవారెవరు? ఈజిష్ట్రవాళ్లను గతంలో అనేక రోగా 
లకు, దారుణ శిక్షలకు గురిచేసి వారిని అష్టకష్టాల 
పాలు చేసినవాడు ఈ దేవుడే. అయినను ఫిలిప్పీయు 
సోదరులారా, ధైర్యంగా ఉండండి. లెండి. వీరకిశోరాలై 
పోరాడండి! గతంలో హెబ్రీయులు మన బానిసలు. 
కాబట్టి వీరాధివీరులై పోరాడండి. లేదా మీరు హెబ్రీయు 
లకు బానిసలై పోయే ప్రమాదం వుంది!” అంటూ 
ఫిలిష్తీయుల 'నాయకులు సైనికులను ఉత్తేజపరిచారు. 
1 లిష్తియులు వీరోచితంగా పోరాడి ఇశ్రాయేలు 


సైన్యాన్ని ఓడించారు. ఇశ్రాయేలీయులలో (పతి 


ఒక్కడూ తన గుడారానికి పారిపోయాడు. ఇది వారికి 


ఘోర పరాజయం. ముప్పది వేలమంది ఇశ్రాయేలు 
సైనికులు చనిపోయారు.''దేవుని పవిత్ర పెస్టైను 


ఫీలిప్తీయులు పట్టుకుపోయారు. ఏలీ యొక్క ఇద్దరు 
కుమారులు హెఫ్నీ మరియు భనెహాను చని 
పోయారు. 

"అదేరోజు బెన్యామీను వాడొకడు యుద్ద భూమి 
నుండి పారిపోయాడు. సంభవించిన ఈ గొప్ప విషాదా 
నికి సూచనగా తన బట్టలు చించుకొని, నెత్తిన దుమ్ము 
చల్లుకొని షిలోహుకు వెళ్లాడు. ఈ బెన్యామీనీయుడు 


1 సమూయేలు 4:14-5:10 


షిలోహు వెళ్లేసరికి ఏలీ నగర ద్వారం దగ్గర ఒక ఆసనం 
మీద కూర్చుని ఉన్నాడు. దేవుని పవిత్ర పెట్టు విష 
యంలో అతను కొంత గాభరాగా వున్నాడు. అందువల్ల 
అతనక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. బెన్యా 
మీనీయుడు పట్టణంలోనికి వెళ్లి ఈ దుర్వార్తను వెల్లడి 
చేశాడు. షిలోహు పట్టణమంతా ఒక్కతీరున గగ్గోలు 
పడి ఏడ్చింది. ఏలీ 98 ఏండ్ల వయస్సుగల గుడ్డి 
వానిగా ఉన్నాడు. కనుక అతడు ఏమీ చూడలేక 
పోయాడు. కాని, ఏడ్పుల ధ్వని ఏలీ విన్నాడు. “ఏమిటీ 
గొప్ప ఏడ్చుల ధ్వని?" అని ఏలీ అడిగాడు. 

బెన్యామీనీయుడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి, 
జరిగినది అతనితో చెప్పాడు. 'బెన్యామీనీయుడు 
తాను ఆ రోజు యుద్దంనుండి పారిపోయి వచ్చినట్టు 
చెప్పాడు. 

“ఏమి జరిగిందో చెప్పు” అన్నాడు ఏలీ. 

"ఈ వార్త తెచ్చిన బెన్యామీనీయుడు ఏలీతో ఇలా 
చెప్పాడు: “ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు 
చిత్తుగా ఓడిపోయారు. వారిలో అనేకమంది సె నికులు 
చనిపోయారు. నీ ఇరువురు కుమారులూ చని 
పోయారు. దేవుని పవిత్ర పెట్టను ఫిలిష్తీయులు తీసు 
కునిపోయారు.” 

18ఏ్ర్రీ వృద్దుడు, స్టూలకాయుడు. బెన్యామీనీ యుడు 
దేవుని పవిత్ర పెబ్టనుగూర్చి చెప్పగానే ఏలీ, ద్వారం 
దగ్గర ఉన్న తన ఆసనంనుండి వెనుకకుపడి, మెడవిరిగి, 
చనిపోయాడు. ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాల* 
పాటు ఏలీ నడిపించాడు. 


మహివు తొలగిపోయింది 

ఏలీ కోడలు (ఫీనెహాసు భార్య) గర వతి. నెలలు 
బాగా నిండాయి. దేవుని పవిత్ర పెట్ట శత్రువుల చేత 
పడటం, తన మామ ఏలీ మరణం, తన భర్త ఫీనెహాసు 
మరణవార్తలు వినగానే ఆమెకు తీవ్రంగా పురుటి 
నొప్పులు వచ్చాయి. ఆమె వంగిపోయి ప్రసవిం 
చేసింది. ఆమె చావు ఘడియల్లో ఉండగా, “చింత 
పడకు, నీకు కొడుకు పుట్టాడు” అంటూ అక్కడ 
ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చారు. 

కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండానే, “ఇశ్రాయేలు 
నుండి మహిమ తొలగిపోయింది!” అంటూ తన కుమా 
రునికి ఈకాబోదు” అని పేరు పెట్టింది. *తన 
కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టటానికి కారణం 
ఏమంటే, దేవుని పవిత్ర పెట్టు పరుల హస్తగతమ 
య్యింది; దానికి తోడు తన మామ, భర్త ఇద్దరూ 





20 సంవత్సరాలు అని గ్రీకు భాషలో రాయబడింది. 
మరియు యోసేఫను చరిత్రలో రాయబడింది. హెబ్రీ 
ప్రామాణిక గ్రంథంలో 40 సంవత్సరాలు అని రాయబడింది. 


-ఈకాబోదు మహీమలేదు అని అర్థం. 


314 


చనిపోయారు. *ఫిలిప్తీయులు దేవుని పవిత్ర పెక్టెను 
తీసుకుని పోయారు గనుకనే “ఇశ్రాయేలు నుండి 
మహిమ తొలగిపోయింది” అని ఆమె వాపోయింది. 


ప పెట్ట మూలంగా ఫిలిప్తీయులకు కష్టకాలం 
ఏ ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఏబెనెజరు 
నుంచి అమోదుకి తీసుకుని వెళ్లారు. 2 దేవుని పవిత్ర 


పెట్టను వారు దాగోను* దేవాలయంలోనికి తీసుకుని 


పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు. *అమోదు 
ప్రజలు ఆ మరునాడు తెల్లవారురూమునే లేచి దాగోను 
విగ్రహం బోర్హపడి వుండటం చూశారు. యెహోవా 
దేవుని పవిత్ర పెజ్టు ముందు దాగోను విగ్రహం 
పడిపోయి ఉంది. అష్టోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని 
తిరిగి యధాస్థానంలో వుంచారు. *కాని మరునాటి 
ఉదయం అప్పోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను 
విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర 


పెట్టముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను 


తల, చేతులు విరిగిపోయి ఆలయ గుమ్మం మీద పడీ 
ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా 
మిగిలింది. అందువల్ల ఈనాటికీ దాగోను యాజకులు 
గాని, ఇతరులుగాని అప్టోదులో దాగోను ఆలయం గడప 
తొక్కేందుకు నిరాకరిస్తారు. 

6అమ్లైదు ప్రజలకు, వారి ఇరుగు పారుగు గ్రామాల 
వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు 
కష్టాల పాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు 
కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును 
పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను 
ఎలుకలు విపరీతంగా తిరగటం (ప్రారంభించాయి. నగర 
వాసులంతా భయ భ్రాంతులయ్యారు. ”అప్టోదు ప్రజలు 
అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. 
“మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది 
గనుక, ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెష్టై ఇక ఏమాత్రం 
మనతో వుండరాదు.” అని అనుకున్నారు. 

ీఅష్టోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ 
ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని 
పవిత్ర పెట్ట విషయంలో తాము ఏమి చేయాలని 
వారిని అడిగారు.” 


అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర 


పెట్టను గాతునకు తరలించమనగా” వారలా చేశారు. 


అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెళ్టైను గాతు 
నకు తరలించిన పిమ్మట. యెహాూవా ఆ నగరాన్ని 
కూడా గిక్షించాడు. ప్రజలు భయ భాంతులయ్యారు. 
గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి 
కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు. 
'9కనుక్ర ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టను ఎకో 
నుకు పంపించారు. 





దాగోను దాగోను ఫిలిష్తీయుల ఒక అబద్ధపు దేవత. 


315 


కానీ దేవుని పవిత్ర పెట్ట ఎక్రోనుకు చేరగానే అక్కడి 
ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టను 
మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? 
మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ 
అరవటం మొదలుపెట్టారు. వారు ఫిలిష్తీయుల పాల 
కులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు 
దేవుని పవిత్ర పెట్ట మమ్మల్నీ, ప్రజలందరినీ చంప 
కముందే దానిని యధాస్థానానికి పంపించి వేయ 
మన్నారు.” 

ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. 
అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది. 

12వావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధ 
పడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు 
నట్టుగా ఉండెను. 


దేవుని పవిత్ర పెట్ట యధా స్థానానికి పంపబడుట 
6 దేవుని పవిత్ర పెట్టును ఏడునెలలు ఫిలిష్తీయులు 
తమ దేశమందు ఉంచుకున్నారు. "ఫిలిష్తీయులు 
వారి పూజారులను, మాం(తికులను పిలిచి, 
"యెహోవా పవిత్ర పెజ్టను మేము ఏమి చేయాలి? 
ఈ పెట్టను తిరిగి దాని” స్థానానికి పంపాలంటే ఏమి 
చేయాలో మాకు చెప్పండి” అని అడిగారు. 

మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టును తిరిగి 
పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ 
పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. 
అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. 
దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని గిక్షించటం 
మానివేయాలంటే మీరు ఇలా చేయాలొ అని ఆ 
పూజారులు, మాంత్రికులు చెప్పారు. 

“తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి 
కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు. 

“ఫిలిప్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో 
పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలం దరికీ, 
నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డ ల్లాంటి 
బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు 
ఎలుకల్లా కనబడే బంగారు (ప్రతిరూపాలను మీరు 
చేయండి. మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల 
ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను 
ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు 
ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, 
మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో. ఈజిప్టు 
వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు 
వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిష్టువాళ్లు ఇశ్రా 
యేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు. “మీరు 
ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు 
ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులకు ఇదివరలో 
కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. 


1 సమూయేలు 5:11-6:17 


దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో 
ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు. * 
యెహోవా పవిత్ర పెట్టను ఆ బండి మీద ఉంచండి. 
బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెస్టై 
పక్కన పెట్టుండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించ 
గలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని 
మార్గాన వెళ్లనివ్వండి. బండిని కనిపెట్టి వుండండి. 
బండీ" గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే 
యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగ 
జేసినట్టు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్లెమెపువై పు 
పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని 
మనం (గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏటో 
అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు 
యాజకులు, మాంత్రికులు. 

యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిప్పీ 
యులు అంతా చేశారు. దూడలున్న రెండు ఆవుల్ని 
తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు. 
11ఫిఠిష్షీయులు యెహోవా పవిత్ర పెట్టను, మరియు 
బంగారు గడ్డలను ఎలుకల బంగారు పతిరూపాలను 
ఆ బండిమీద పెట్టారు. ఆవులు తిన్నగా బేత్లెమెషు 
వైపు వెళ్ళాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే 
సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగ 
లేదు. బేత్ణెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు 
ఆవులను అనుసరించి వెళ్లారు. 

కొలోయులో బేత్లెమెషు ప్రజలు ఆ సమయంలో 
తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పై కెత్తి 
చూసినప్పుడు పవిత్ర పెట్టు కనబడింది. మరల పెట్టను 
చూడగలిగినందుకు వారు ఎంతో ఆనంద పడిరి. 

(4బేశ్షైమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి 
ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్లెమెషు ప్రజలు 
బండిని. నరికివేశారు. ఆవులను చంపి “యెహోవాకు 
బలి అర్చించారు. 

గోలేవీయులు యెహోవా పవిత్ర పెట్టను కిందికి 
దించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ 
వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద 
బండమీద వుంచారు. ఆ రోజు బేత్తెమెషు ప్రజలు 
దహన బలులను సమర్పించారు. 

'రబేతమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా 
ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురు జాగ్రత్తగా తిలకించి 
ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు. 

”ఈ విధంగా వారికి లేచిన గడ్డల ప్రతిరూపాలను 
బంగారంతో చేయించి ఫిలిష్తీయులు తమ పాప పరిహా 





వాటిని ... వెనుక పోనీయవద్దు ఆవులు వాటి దూడల 
కోసం వెనక్కు రాకుండ తిన్నగా బేత్తెమెషు వెళ్లిపోతే, 
అప్పుడు దేవుడే వాటిని నడిపిస్తున్నట్టు రుజువు అవుతుంది. 
దేవుడు వారి కానుకలను స్వీకరించినట్టు తెలుస్తుంది. 


1 సమూయేలు 6:18-7:11 


రంగా యెహోవాకు కానుకలు పంపారు. అదేమాదిరి 
బంగారు బొమ్మలను ఒక్కొక్కటి చొప్పున ఫిలిప్పీ 
యుల పట్టణాలయిన అమ్టోదు, గాజా, అష్కెలోను, 
గాతు, ఎకోనులనుండి పంపారు. "ఫిలిష్తీయులు 
ఎలుకల బంగారు ప్రతిరూపాలను కూడ పంపారు. 
ఐదుగురు ఫిలిష్తీయుల పాలకుల అధీనంలో ఎన్ని 
పట్టుణాలున్నాయో అన్ని బంగారు బొమ్మలను 
పంపారు. ఈ ఫిలిష్తీయుల పట్టణాలలో చుట్టు (ప్రాకారా 
లతో కట్టుదిట్టము చేయబడిన పట్టణాలు, వాటికింద 
ఉన్న గ్రామాలు చేర్చబడ్డాయి. 

ఏ బండ మీదయితే బేత్షెమెషు ప్రజలు యెహోవా 
పవిత్ర పెట్టను ఉంచారో ఆ పెద్ద బండ బేత్షెమెషువాసి 
యై పబాషువ పాలంలో ఈనాటికీ సాక్షిగావుంది. 19క్తాన్సి 
బేత్లెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టను చూసి 
నప్పుడు అక్కడ యాజకులు లేరు. అందువల్ల దేవుడు 
బేత్తెమెషు వారిలో డెబ్బదిమందిని చంపాడు. అంత 
కఠినంగా తమను దేవుడు గిక్షించినందుకు బేత్తెమెపు 
వారు దుఃఖించారు. 

20 ఈ యెహోవా పవిత్ర దేవుని ముందర నిల 
బడగల యాజకుడు ఎక్కడ? ఇక్కడ నుంచి ఈ 
పెట్టను ఎక్కడికి తరలించాలి అని వారు యోచన 
చేశారు. *బేత్లెమెషు జనం కిర్యత్యారీము ప్రజలకు 
వర్తమానం పంపారు. “ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర 
పెట్టను తిరిగి తెచ్చారని, వచ్చి దానిని తమ నగరానికి 
తీసుకుని పోవలసినదని సందేశం పంపారు.” 

7 కిర్యత్యారీము (ప్రజలు వచ్చి యెహోవా పవిత్ర 

పెట్టను తీసుకొని వెళ్లారు. కొండమీద ఉన్న అబీ 
నాదాబు ఇంటికి వారు యెహోవా పెట్టును తీసుకొని 
వెళ్లారు. పెట్ట విషయంలో జాగ్రత్త పుచ్చు కొనేందుకు 
అబీనాదాబు కుమారుడగు ఎలియాజరును వారు 
ప్రత్యేక క్రమం ప్రకారం ఏర్పరిచారు. *కిర్యత్యారీములో 
ఆ పెట్టు ఇరువది సుధీర సంవత్స రాలుండెను. 








ఇశ్రాయేలీయులను యెహోవా రక్షించుట 

ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా 
ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు 
పెట్టారు. ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు 
ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా 
యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ 
అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్టారోతు* దేవతా 
విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు 
యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే 





అష్తారోతు ఈ బూటకపు దేవత మనుష్యులకు సంతానం 
కలిగిస్తుందని కనానీ ప్రజలు భావించారు. అది వారి కామ 
దేవత. 


316 


ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల 
బారినుండి తప్పిస్తాడు.” 

*అది విన్న ఇశ్రాయేలీయులు బయలు,* 
రోతు విగహాలన్నిటినీ పారవేసారు. 

అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను 
మాత్రమే సేవించారు. 

వోఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమా 
వేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను 
ప్రాక్టిస్తాను అని సమూయేలు వారితో చెప్పాడు. 

శ శ్రాయేలీయులు మిస్పావద్ద నమావేశం 
అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర 
పారపోసారు. (ఈ విదంగా వారు ఉపవాసం (ప్రారం 
భించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, 
వారి పాపాలు ఒప్పుకోవటం మొదలుపెట్టారు. “మేము 
యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు 
చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు 
ఒక న్యాయమూర్తిగా సేవ చేయటం మిస్పాలో 
(ప్రారంభించాడు. 

"ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతు 
న్నట్టు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు 

ఇశ్రాయేలీయులపై యుద్దానికి తరలి వచ్చారు. వారు 
వర్తనం ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు. 
శివారు సమూయేలుతో “మా కొరకు (ప్రభువైన దేవుని 
(ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిషీయుల బారినుండి 
మమ్మును రక్షించమని “యెహోవాను వేడుము!” అని 
విన్నవించారు. 

అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గారె 
పిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన 
బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల 
కోసం యెహోవాను ప్రార్ధించాడు. యహోవా అత 
నికి జవాబిచ్చాడు. 

సమూయేలు బలి పశువును దహించుచున్న 
ప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి 
సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా 
ఒక భయంకర ఉరుమును ఫిలిష్రీయుల వద్ద కలి 
గించాడు. ఆ ఉరుము ఫిలిప్తీయులను భయపెట్టగా 
వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు 
సంభవించిన యుద్దంలో ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయు 
లను ఓడించారు. 

"ఇ శాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి 
ఫిలిప్తీయులను అందిన వారిని అందినట్టు చంపుతూ 
బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు. 


అపా 





బయలు ఈ బూటకపు దేవుడు వర్ణాలను, తుఫానులను 
రప్పించేవాడని కనానీ ప్రజల నమ్మకం. భూమి నుంచి 
పంటను పండేటట్టు చేసేది కూడ ఈ దేవుడే అని వారి 
నమ్మకం. 


317 


ఇశ్రాయేలులో ప్రశాంతత 

ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకా 
ర్థంగా మిస్పాకు, చేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని 
నిల బెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల* 
అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు 
సహా యము చేసాడు అని చెప్పాడు.” 

క్ఫోలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రా 
యేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు 
బతికినంత కాలం యెహోవా ఫీలిప్పీయులకు వ్యతిరే 
కంగానే వున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి 
పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు 
వరకుగల (ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసు 
కున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణా లను 
తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు 
పక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు 
స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలీ 
యులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది. 

సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయ 
మూర్తిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు. !*ప్రతి 
సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసే 
వాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్చు చెబుతూ ఒక 
స్థలంనుండి మరో స్థలానికి వెళ్లేవాడు. బేతేలు, గిల్లాలు, 
మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో 
అతడు ఇశ్రాయేలీయులకు తీర్చు చెబుతూ, వారిని 
పాలించాడు. "కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న 
రామాకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను 
కూడ సమూయేలు పాలిస్తూ, తీర్చు చెప్పేవాడు. 
రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు 
నిర్మించాడు. 


రాజుకొరకు ఇశ్రాయేలు ప్రజల అభ్యర్థన 
8 సమూయేలు వృద్దుడయిన పిమ్మట తన కుమా 
రులను ఇశ్రాయేలీయులకు న్యాయాధి పతులుగా 
నియమించాడు. *సమూయేలు మొదటి కుమారుని 
పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ 
బెయేర్షెబాలో న్యాయాధిపతులు. 3కాని సమూయేలు 
కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, 
అబీయా, ఇద్దరూ అంచం ద్వారా ధన సంపాదనకు 
పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటా 
నికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకు 
నేవారు. 
కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) 
సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు. 
౨వారు సమూయేలుతో, “నీవు వృద్దుడవు. పైగా నీ 
కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి 





సహాయ శిల లేక “ఎబెనెజరు.” 


1 సమూయేలు 7:12-8:17 


అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి 
కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు. 

ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక 
నమూయేలు యెహోవాకు ప్రార్థించాడు. 
"యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు 
ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా 
ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను 
కాదు. వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని 
ఈజిప్ట్రనుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి 
ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్లు కూడా వారిప్పుడు 
అలాగే ప్రవర్తిస్తున్నారు. అయినా నీవు ప్రజలు చెప్పిన 
దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. 
రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.” 

'0రాజుకొారకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు 
సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయ 
మంతా సమూయేలు (ప్రజలకు ఇలా వివరంగా 
చెప్పాడు: ''“మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక 
ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ 
కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతం 
చేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా 
చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని 
చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు 
పరుగెత్తే సంరక్షకులు అవుతారు. రాజు మీ కుమా 
రులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులు 
గాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ 
సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని 
సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయు 
టకు నియమిస్తాడు. ఇంకా కొంతమందిని యుద్ధ పరిక 
రాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన 
రథాలకు కావలసిన వస్తు సామగ్రిని సమకూర్చటానికి 
రాజు వినియోగిస్తాడు. 

“ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, 
వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరి 
కొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు 
చేయాటానికి వినియోగిస్తాడు. 

ఈ రాజు మీ భూములలో శ్రేష్టమైన వాటిని, 
(ద్రాక్షా తోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. 
వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు. "మీ 
పంట లోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు ఆయన 
తీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారు 
లకు, సేవకులకు ఇస్తాడు. 

16కు రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ 
తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువు 
లను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ 
తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు. 
"ఆయన మీ గారెల మందలలో పదవవంతు తీసు 
కుంటాడు. “అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలై 


1 సమూయేలు 8:18-9:18 


పోతారు. ఆ సమయం వచ్చినపుడు మీరెన్నుకున్న 
రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ 
యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.” 

19సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించు 
కోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను 
ఏలటానికి మాకో రాజు కావాలి. 20 అప్పుడు మేము 
ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. 
మా రాజే మా నాయకుడు. యుద్దంలో ఆయన 
మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్దం 
చేస్తాడు.” 

2?! ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు 
చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు. 
22“ వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును 
ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు. అప్పుడు సమూ 
యేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణా 
నికి వెళ్లిపొమ్మని చెప్పాడు.” 


సౌలు తన తండి గాడిదలను వెదకబోవటం 
9 బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు 
చాలా ముఖ్యుడు. అతను అబీయేలు కుమారుడు. 

అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు 
పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడై న అఫీయ కుమా 
రుడు. ?కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. 
సౌలు చాలా అందగాడు. సౌలుకంలు ఎక్కువ అందగాడు 
మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరి లోనూ అతడు 
ఆజానుబాహుడు. 

ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక 
“సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవ 
లసిందిగా” కీషు తన కుమారుడై న సౌలుతో చెప్పాడు. 

“ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వది 
కారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కో 
లేకపోయారు. వారు షయలీము (ప్రాంతానికి వెళ్లారు. 
అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల 
దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి 
దొరకలేదు. చివరికి సాలు, అతని సేవకుడు కలిసి 
సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెల్లి 
పోదామని తన సేవకునితో అన్నాడు. తన తండి 
గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు 
(చింత) పడతాడని” అన్నాడు సౌలు. 

క్వునము ఈ పట్టణంలోనికి వెళ్తాము. ఈ పట్టు 
ణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. (ప్రజలు అతనిని 
చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. 
ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ ఆయన 
చెప్పగలడేమో” అని సేవకుడు సాలుతో అన్నాడు. 

సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్లాము. 
కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన 
సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేం 


318 


దుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత 
మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు. 
కోచూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని 
ఆరద్దైె వజనుడికి ఇద్దాము. వం మన 
ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు. 
911%ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు 
సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం 
వైపు బయలుదేరి వెళ్లారు. సాలు, సేవకుడు ఆ పట్టణా 
నీకి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు 
యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయ 
టికి వస్తున్నారు. “దీర్ణదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని 
వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీ 
యులు ప్రవక్తను, “దీర్థదర్శి” అని పిలిచేవారు. అందు 
చేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవా 
లనుకొంటే, “దీర్ణదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే 
వాళ్లు). 12అది విన్న యువతులు, " “అవును ఆ దీర్ణదర్శి 
ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి 
వచ్చాడు. వీధిలో ఉన్నాడు. ఆరాధనా స్థలంలో సమా 
ధాన బరిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు 
ఈ వేళ సమావేశం అవుతున్నారు. “మీరు పట్టణం 
లోకి (ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు 
త్వరపడి వెళ్తే ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి 
వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. 
దీర్ణదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ 
ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే 
మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు 
చెప్పారు. "సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. 


పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. 


ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలో 
నుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు. 
1%2కరోజు ముందు యెహోవా సమూయేలుతో 
ఇలా అన్నాడు: రేపు ఇంచుమించు ఇదే సమయానికి 
నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యా 
మీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద 
నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషే 
కించాలి.* నా ప్రజల బాధ నేను గమనించాను. నా 
ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల 
బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.” 
సమూయేలు ప్రథమంగా వారును చూసినప్పుడు 
యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; 
నా ప్రజలను పాఠలించువాడితడే” అన్నాడు. 18స్పాల్పు 
పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ణ 
దర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూ యేలును అడిగాడు. 





అభిషేకించుట ఒకడు రాజుగ, యాజకుడుగ లేక ప్రవక్తగా 
నియమింపబడాలంటే ముందుగ దేవునిచేత అభిషేకించ 
బడాలి. ఒలీవ నూనెతో అతని తలను అభిషేకిస్తారు. 


319 


నేనే దీర్ణదర్శిని. నాకు ముందుగా నడుస్తూ 
ఆరాధనా స్థలానికి వెళ్ళు. ఈ రోజు నీవు, నీ సేవకుడు 
నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ 
ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపు 
తాను. 

మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న 
గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. 
ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ 
తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు. 

21 అద్‌ విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి 
చెందిన వాడీని! ఇశ్రాయేలు అంతటిలో నా వంశం 
చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ 
సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు 
కోరుతూ వుందని ఎందుకు చెబుతున్నావు?” అని 
అడిగాడు. 

22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని 
భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల 
బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను 
సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన 
అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది 
మంది ఆహ్వానించబడ్డారు. *వంటవానితో సమూ 
యేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యే 
కంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం 
అది” అన్నాడు. 

*వంటవాడు తొడ మాంసాన్ని* తెచ్చి సాలు 
ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, 
ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సాలుతో 
చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని 
కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును 
దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున 
సాలు ఆ రోజు సమూయేలుతో కలసి భోజనం చేశాడు. 

25ళోజ నాలు అయిన తరువాత వారు ఆరాధనా 
స్థలంనుండి కిందికి దిగి పట్టణంలోకి వెళ్ళారు. ఒక 
మిద్దెమీద సాలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ 
సాలు నిద్రపోయాడు. 

మరునాడు తెల్లవారురమూమున సమూయేలు లేచి 
మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్లేరు, 
నిన్ను నీ దారిని నేను పంపిస్తాను. అన్నాడు సమూ 
యేలు. సాలు లేచి సమూయేలుతో కలసి బయటికి 
వెళ్లాడు. సాలు, అతని సేవకుడు సమూయేలుతో 
కలసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును 





తొడ మాంసం బహుశ యిది ప్రముఖ అతిథులకోసం 
ఉంచబడే ఎడమ తొడ కావచ్చు. కుడి తొడ బలి అర్చించే 
యాజకునికి చెందుతుంది. బలి జంతువును చంపి దాని 
కొవ్వును దేవునికి కానుకగా బలిపీఠం మీద పెట్టేందుకు 
యాజకుడు తోడ్చడతాడు. 


1 సమూయేలు 9:19-10:8 


పిలిచి, “నీ సేవకుక్ణి మనకు ముందు నడుస్తూ వుండ 
మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం 
ఒకటి ఉంది” అని చెప్పాడు. 


సమూయేలు సౌలును అభిషిక్తునిగా చేయుట 

1 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె 

తీసుకుని సాలు తలమీద పోసాడు. సమూ 
యేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన 
ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా 
ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు 
ఆధిపత్యం వహించాలి. చుట్టురా వున్న శతువుల 
బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన 
ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకిం 
చాడు. ఇది సత్యమని బుజువు చేసే గుర్తు ఇది. *ఈ 
రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్యామీను సరిహ 
ద్దుల్లో సెల్ప్బహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర 
నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. “నీవు వెదకబోయిన 
గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి 
చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విష 
యంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి 
చేయాలి? అని ఆయన అంటున్నాడు” " 
ఇద్దరు మనుష్యులు నీతో అంటారు. 

“ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షం 
వరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ 
మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు 
బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూ 
ఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసు 
కొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొబ్బలు 
ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం 
ఉంటుంది. “ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి 
రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి 
నీవు తీసుకుంటావు.తరువాత నీవు ఫిలిష్తీయుల కోట 
వున్న గిబియ-ఎలోహిముకు* వెళతావు. నీవు ఆ 
పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు 
రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి 
వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి 
వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన 
విషయాలు చెబుతూ వస్తారు. యెహోవా ఆత్మ నీ 
మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తన 
వస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని 
విషయాలు చెబుతావు. "ఈ సూచనలన్నీ బుజు 
వయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయ వచ్చును. దేవుడు 
నీకు తోడె ఉంటాడు. 

కనాకరాకు ముందుగా నీవు గిల్లాలుకు వెళ్లు. నేను 
తరువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను 


అని ఆ 





గిబియ ఎలోహిము దేవుని కొండ. 


1 సమూయేలు 10:90-27 


దహన బలులు, సమాధాన బలులు అర్చిస్తాను. కానీ, 
నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు 
నిన్ను కలసి నీవు ఏమి చేయాలో చెబుతాను" 
అన్నాడు. 


సౌలు ప్రవక్తలా మారుట 
సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరల 
గానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. 
అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆరోజు నిజమ 
య్యాయి. 

10స్తాల్లు, అతని సేవకుడు గిబియా ఎలోహిం చేరగానే 
సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ 
సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగెను. మిగిలిన ప్రవక్త 
లతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్ప 
సాగాడు. 

"ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర 
ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. 
వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! 
సాలుకూడా (ప్రవక్తలలో ఒకడయ్యాడాళ” అంటూ 
ఆశ్చర్యపోయారు. 

'“గిబియాఎలోహిములో నివసీస్తున్న ఒకడు, 
“అవును, అతడు వారి నాయకుడిలా్‌ కనబడు 
తున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్గో 
ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది. 


సౌలు ఇల్టు చేరుట 

గొదేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత 
సాలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు 
వచ్చాడు. సౌలు తన సేవకుని కలసి ఇంటికి వెళ్లగానే 
అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు" అని వారిని 
అడిగాడు. 

“గాడిదలను వెదకటానికి వెళ్ళాము. అవి దొరకక 
పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” 
అని సాలు చెప్పాడు. 

ోసమూయేలు నీకు ఏమి చెప్పాడో దయచేసి 
నాకు చెప్పు” అన్నాడు సౌలు పినతండ్రి. 

1రోగాడ్రిదలు దొరికినట్టు వెల్లడి చేశాడని సాలు 
అన్నాడు.” అంతేగాని రాజ్యాన్ని గురించి సమూయేలు 
చెప్పినదేదీ సౌలు తన పినతండికి చెప్పలేదు. 


సౌలును రాజుగా సమూయేలు ప్రకటించుట 
17మిస్పావద్ద యెహోవాను కలుసుకొనేందుకు ఇశ్రా 
యేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు 





అవును ... నాయకుడిలా అక్షరాలా “వారి తండ్రి ఎవరు” 
అని. ప్రవక్తల నాయకుడు సాధారణంగా వారి తండ్రి అని 
పిలువబడేవాడు. 


320 


పిలుపునిచ్చాడు. సమూయేలు ఇలా అన్నాడు: “నేను 
ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని 
వచ్చాను. కనను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి 
విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నిం 
చిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను”. 
అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు: 
మళ్ఞీ ఇశ్రాయేలీయులతో నమూయేలు ఇలా 
అన్నాడు: “మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు 
మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు 
మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించ 
టానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు. సరే. 
రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా 
దేవుని ముందర నిల బడండి.” 

2% శాయేలు వంశాల వారినందరినీ సమూయేలు 
ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్ను 
కోబడింది. 

?!జన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారంద 
రినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో 
మ(థ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్థ్రీ 
కుటుంబంలోని వారందరినీ వరుసగా నడిపించాడు. 
వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు. 
సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదు 
కగా అతడు కనిపించలేదు. “ఆ మనిషి ఇక్కడ 
ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు. 

“సాలు సామానుల వనుక దాగి ఉన్నాడని” 
యెహోవా చెప్పాడు. 

23జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక 
దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు 
వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికం టు 
ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు. 

2%ఉఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన 
మనిషి ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” 
అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు. అప్పుడు 
(ప్రజలు, “రాజు దీర్ణకాలం జీవించునుగాక!” అని అరి 
చారు. 

నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు 
(ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, 
నిబంధనలను ఒక పుస్తకంలో రాసి సమూయేలు 
యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూ 
యేలు (ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. 
2సాలు గిబియాలో వున్న తన ఇంటికి వెళ్లిపోయాడు. 
దేవుడు అక్కడ వున్న ధైె ర్యవంతుల హృదయాలను 
్రేరేపించాడు. ఈ ధీరులంతా సౌలు వంట వెళ్లారు. 
?'కాని పనికిమాలినవారు కొందరు “ఈ వ్యక్తి మనలను 
ఎలా రక్షించగలడు” అని అంటూ సౌలును చులకనగా 
చేసి ఆయనకు కానుకలను పట్టుకు వెళ్లటానికి నిరాక 
రించారు. సౌలు ఏమీ పలకలేదు. 


321 


అమ్మోనీయుల రాజు నాహాషు 

అమ్మోనీయుల రాజైన నాహాషు గాదీయులను, 
రూబేనీయులను క్రూరంగా బాధిస్తూండేవాడు. వారిలో 
ప్రతి ఒక్కడి కుడి కంటినీ రాజు తీసివేస్తూండేవాడు. 
వారిని ఎవరైనా రక్షించటం కూడా అతడు సహించ 
లేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు యొర్దాను 
నదికి కుడి వైపున ఉన్న ఇశ్రాయేలీయులలో ప్రతి 
ఒక్కరి కుడి కనూ ్న తోడివేసాడు. కాని ఏడువేలమంది 
అమ్మో నీయుల నుండి పారిపోయి యాబేష్షిలాదుకు 
చేరారు. 


1 సమూయేలు 11:1-12:3 


అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్ప 
దివేలమంది యూదా వారు ఉన్నారు. *గిలాదులో 
ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నం 
లోగా రక్షించబడుతారని ఆ ప్రజలతో చెప్పండి” అని 
సౌలు, అతని సై నికులు యాబేషునుండి వచ్చిన మను 
ష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు 
ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా 
ఆనందపడ్డారు. 

'0యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, 
అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చనీ" 





1 1 ఒకనెల గడిచింది. తరువాత అమ్మోనీయుడై న 
నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్టిలాదు 
నగరాన్ని ముట్టుడించాడు. “నీవు మాతో ఒడంబడిక 
చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు 
(ప్రజలు నాహాషుతో చెప్పారు. 
స ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయ 
స్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” 
అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి 
నట్టవుతుందన్నాడు. 
అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు 
రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలు 
మూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ 
సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగి 
పోతామనీ” వారు నాహాషుతో అన్నారు. 


సౌలు యాబేషు గిలాదును రక్షించుట 

*వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. 
అక్కడి ప్రజలకు ఆ వార్త అందజేశారు. ప్రజలు 
ఘోరంగా విలపించారు. 

సాలు అప్పుడే తన పొలములోని తన పశువుల 
దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. 
“ పజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” 
అని అడిగాడు. 

అప్పుడు (ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు 
చెప్పినదంతా వినిపించారు. అది వినగానే సౌలు మీదకు 
దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి 
పట్టరాని కోరి వచ్చింది. 

“సౌలు ఒక జత కాడి ఎద్దు లను తీసుకుని వాటిని 
నరికి ముక్కలు చేసి, వాటిని ఆ వచ్చిన దూతలకు 
ఇచ్చి వాటిని ఇశ్రాయేలునలు మూలలకూ తీసుకొని 
వెళ్లమన్నాడు. 

“వార్తాహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ 
వాడలా తిప్పుతూ సౌలును, సమూయేలును వంబ 
డించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి 
చెప్పారు.” యెహోవా భయం ప్రజలందరికీ ముంచు 
కొచ్చింది. వారంతా ఒక్కళై బయటికి వచ్చారు. 
కసల్పు బెజెకు వద్ద వారిని " సమావేశపరచినప్పుడు 


అమ్మోనీయుడై న నాహాషుకు తెలియజేశారు. !!ఆ 
మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు 
గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు 
సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీ 
యుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు 
వారిమీద దాడి చేసాడు. సాలు, అతని సైనికులు 
అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో 
నీయులు చెల్లాచెదురై పోయారు. ఏ ఇద్దరూ కూడ 
కలసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది. 

2“సాలు రాజుగా ఉండటానికి అంగీకరించని వాళ్లా 
వరు? వారిని ఇక్కడికి తీసుకొని రండి. వారిని చంపే 
స్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు. 
పోవద్దు. ఈ వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు 
యెహోవా. అందుచేత ఈ వేళ ఏ ఒక్కరూ చంప 
బడకూడదు” అని సౌలు చెప్పాడు. 

'“గిల్లాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజ 
రికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూ 
యేలు ప్రజలతో. 

“జనమంతా గిల్లాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా 
ఎదుట వారు సాలును మళ్లీ ర రాజుగా ఎన్నుకున్నారు. 
వారు యథుహూవాకు నమాధాన బలులు కూడ 
అర్చించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం 
జరుపుకొన్నారు. 


రాజు నిషయం సమూయేలు ఇశ్రాయేలీయులతో 
మాట్లాడటం 

12 సమూయేలు ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి 

ఇలా అన్నాడు: “మీరు నన్ను కోరినదంతా 
చేశాను. మీకు ఒక రాజు కావాలంటే ఇచ్చాను. *ఇప్పుడు 
మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. 
నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమా 
రులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు 
నేను ఆధిపత్యం వహించాను. *ఇప్పుడు నేను మీ 
సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే 
మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి ఆయన 
ఏర్పరచిన రాజుకు చెప్పండి. సను +ఏవరి ఎద్దునే 
గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినై నా 


1 సమూయేలు 12:4-24 


బాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనె 
ప్పుడ నా డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని 
చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులెవైనా 
చేసీ ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు 
సరిదిద్దుకుంటాను.” 

“నీవు మమ్ములను మోసం చేయలేదు; బాధ 
పెట్టనూ లేదు. నీవు ఎవరి వద్దా లంచాలు కూడ 
తీసుకోలేదు” అని ఇశ్రాయేలు జనం అన్నారు. 

“యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ 
ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో 
ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” 
అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! 
ఇది సత్యం” అని చెప్పారు. 

అప్పుడు ప్రభలు వర సమూయేలు, “ఆ 
దేవుడే స్ట ఆయనే మోషేను, అహరోనును ఎంపీక 
చేసాడు. ప్పి పూర్వీకులను ఈజిప్టు నుండి ఆయనే 
విముక్తులను చేసాడు.” "మీరంతా ఇప్పుడు ఇక్కడ 
నిలబడండి. ఆ యెహోవా మీ కోసం, మీ పూర్వీకుల 
నంక్షేమం కోనం చేసీన పనులను వివరిస్తాను. 
యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన 

వంగీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు 
యహోవా సహాయం “అర్థించారు. వారి మొర ఆల 
కించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి 
పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్ట్ర 
నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ (ప్రాంతానికి 
నడిపించారు. 

“కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహో 
వాను మర్చిపోయారు.” అప్పుడు యెహోవా వారిని 
హాసోరు పట్టుణ సై న్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా 
చేశాడు. తరువాత ఫిలిప్పీయులకు, మోయాబు రాజుకు 
కూడ యహోవా వారిని బానిసలు కానిచ్చాడు. 
వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు. 

10అయితే మీ పూర్వీకులు సహాయంకోనం 
యెహోవాకు మొరపెట్టారు. “మేము పాపం చేసాము. 
మేము యెహోవాను విడీచిపె పెట్టి బయలు, అష్టారోతు 
అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే 
ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. 
మేము నిన్ను సేవిస్తాము అని చెప్పారు. 

గ"యిరుబ్బృయలు (గిద్యోను) బెదానను (బారాకు) 
యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న 
శతువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. 
మీరు క్షేమంగా జీవిస్తున్నారు. "కానీ అమ్మోనీయుల 
రాజైన నాహాషు మీమీద యుద్దానికి రావటం మీరు 
చూసినప్పుడు, మీకు మీ దేవుడై సయెహోవా రాజుగా 
ఉన్నప్పటికీ “మమ్ము పాఠించటానికి మాకు ఒక రాజు 
కావాలని” మీరు కోరుకున్నారు! మీరు ఎంపిక 
చేసుకొన్న రాజు మీరు కోరుకున్న రాజు ఇదిగో 





322 


ఇక్కడ ఉన్నాడు. మీమీద ఒక రాజును యెహోవా 
నియమించాడు. “మీరు యెహోవాను ఘనపరచి, 
ఆయనను సేవించారి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా 
మీరు పోరాడకూడదు. మరియు మీరు, మిమ్మల్ని 
పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యెహోవాను వెంబ 
డించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు 
మిమ్మల్ని రక్షిస్తాడు. 

1ఏక్రానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, 
ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి 
అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వ 
నాశనం చేస్తాడు. 

కప్పుడు మీరు నిశ్శబ్దంగా, నిశ్చలంగా నిల 
బడండి. మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమా 
న్విత కార్యం చూడండి. ఇప్పుడు గోధుమ పంట* 
కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపు 
లతో వర్షం కురిపించుమని నేను దేవుని |ప్రార్థిస్తాను. 
అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల 
ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని 
వివరంగా చెప్పాడు. 

1కిత్రల్లా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థిం 

చాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన 
వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూ 
యేజి అనిన (ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది. 
9 పజలు సమూయేలుతో, "సీ సేవకులమైన మా 
కోసం దేవుడైన యెహోవాను ప్రార్ధించు. మమ్మల్ని 
చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు 
కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించు 
కున్నాం” అని వాపోయారు. 

20భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం 
చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా 
యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వ 
కంగా యెహోవాకు సేవ చేయండి. 21విగ్రహాలు వట్టి 
బొమ్మలే. అవి మీకు సహాయం చేయలేవు. కావున 
వాటిని పూజించవద్దు. విగ్రహాలు మీకు సహాయమూ 
చెయ్యలేవు, కాపాడనూలేవు. విగ్రహాలు కేవలం 
వర్గము! ! 

“అయితే యెహోవా తన ప్రజలను విడిచి 
పెట్టుడు. యహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా 
చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తన 
మంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టుడు 
2కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని 
వేస్తే అదినా తప్ప అవుతుంది. ఒకవేళ నేను అలా 
మానివేస్తే యెహోవాకు విరుద్దంగా పాపం చేసినవాళ్లి 
అవుతాను. సరైన మంచి జీవని మార్గాన్ని నేను మీకు 
(ప్రబోధిస్తాను. అయితే మీరు యా హోవా ఎడల 








గోధుమ పంట ఇది వర్ణాలు లేని కాలం. 


323 


భయభక్తులతో ఉండాలి. మీ పూర్ణ హృదయంతో 
మీరు వాస్తవంగా ఆయనను సేవించాలి. ఆయన మీ 
కోసం చేసిన ఆశ్చర్యకరమైన పనులన్నీ జ్ఞాపకం చేసు 


1 సమూయేలు 12:25-13:19 


బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. 
అవి వచ్చిన పమ్మట సౌలు దహన బలులు అర్పించాడు. 
19సాలు దహనబలి అర్చించి ముగించే సరికి సమూ 





కోండి! మీరు మొండి వైఖరితో చెడుచేస్తూనే ఉంటే 
ఆయన మిమ్మల్నీ, మీ “రాజునూ చీపురుతో పాచిని 
ఊడ్చి పారవేసినట్లు విసిరేస్తాడు” అని సమూయేలు 
వారికి వివరించి చెప్పాడు. 


సౌలు చేసిన మొదటి తప ్పు 

1 3 అప్పటికి సాలు పరిపాలించటం మొదలు పెట్టి 
ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవ 
త్సరాలు పాలించేసరికి *ఇశ్రాయేలునుండి మూడు వేల 
మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంత 
మైన బేతేలు పట్టణం దగ్గర మిక్కషులో అతనితోకూడ 
రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబి 
యాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. 

సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు. 
యోనాతాను ఫిలిప్తీయులను గెబాలో ఉన్న వారి 
శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు 
హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని అరిచారు. “హె బీ 
ప్రజలు జరిగినదంతా వినాలని” సాలు అన్నాడు. 


యేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు 
వెళ్లాడు. 

సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని 
సాలును అడిగాడు. అందుకు సాలు, “ “మిక్మషు వద్ద 
ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సై నికులేమో 
నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను 
గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు. 
(2గల్లాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని 
నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని 
సహాయం అర్ధించియుండలేదు. అందువల్ల నేను బల 
వంతంగా దహనబలి అర్చించాను” అని చెప్పాడు. 

“అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా 
ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు 
పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞను పాటించివుంటే, 
ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ 
కొనసాగేలా చేసేవాడు. "ఇప్పుడు నీ పాలన అంతం 
అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరే 
వాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని 





ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్ప 
మని మనుష్యులను పురమాయించాడు సౌలు. *ఇశ్రా 
యేలీయులంతా ఈ వార్త విని, “సాలు ఫిలిష్తీయు 
లను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత 
అసహ్యించుకుంటారని" అన్నారు. 

సౌలును గిల్లాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు 
ప్రజలకు పిలుపు వచ్చింది. *ఫిలిప్తీయులు ఇశ్రాయే 
లుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి 
మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది 
అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక 
ఉన్నట్టుగా ఫిలిష్తీయుల సై న్యంకూడ లెక్కకు మించి 
ఉంది. వారంతా పోయి మిక్కషు వద్ద గుడారాలు వేసు 
కున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్కషు ఉంది. 

ర్వ శాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో 
వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని 
గుర్తించి వారంతా పారిపోయి కొండగువల్లోను, బండ 
సందుల్గోను, పొదల్గ్శోను దాక్కున్నారు. మరికొందరు 
రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను 
దాక్కున్నారు. "కొందరు హెబ్రీయులు యొర్ణాను నది 
దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు 
గిల్లాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా 
భయంతో వణకిపోయారు. సమూయేలు గిల్లాలులో 
సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్లా 
లులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు 
రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం 
మొదలుపెట్టారు. "దహన బలులను, సమాధాన 


కనుగొన్నాడు. యెహూవా అతనిని తన ప్రజలకు 
కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా 
ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త 
నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు. 


మిక్కమవద్ద యుద్దం 

'5అప్పుడు సమూయేలు బయల్లేరి గిల్లాలు విడిచి 
వెళ్లిపోయాడు. సౌలు, అతనితో మిగిలిన సైన్యం 
గిల్లాలు విడిచి బెన్యామీను [ప్రాంతంలోని గిబియాకు 
వెళ్లారు. తన వద్ద మిగిలిన సై న్యాన్ని సమీకరించుకొని 
చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగి 
లారు.ోసాలు, అతని కుమారుడు యోనాతాను, 
మరియు సైనికులు బెన్యామీను [ప్రాంతంలోని గిబి 
యాకు వెళ్లారు. ఫిలిష్తీయులు మిక్కషులో గుడారాలు 
వేసుకొనియుండిరి. మెరుపు దాడులు చేసే మూడు 
దళాలు ఫిలిప్పీయుల శిబిరంనుంచి బయలుదేరాయి. 
ఒక దళం ఉత్తరంగా షపూయాలు [ప్రాంతంలో ఓప్రా 
మార్గంలో వెళ్లింది. రెండవది వాయవ్య దిశగా బేత్‌ 


హూరోనుకు పోయే మార్గంలో వెళ్లింది. మూడవ 


దళం తూర్పున సరిహద్దు మార్గంలో వెళ్లింది. ఆ 
దారి అరణ్య దిశగా జెబోయిము లోయకు సమీపంగా 
ఉంది. 

ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ ఇనుముతో ఏ 
వస్తువూ చేయలేరు. ఇశ్రాయేలులో కమ్మరి ఒక్కడూ 
లేడు. “(కమ్మరివాళ్టు ఉంటే) ఇశ్రాయేలీయులు కత్తు 
లను ఈటెలను చేయించుకొనెదరు అని 





1 సమూయేలు 13:20-14:19 


ఫిలిష్తీయులు చెప్పుకొని కమ్మరి వాళ్లు లేకుండా చేసిరి. 
20ఇనుప వస్తువులను ఫిలిష్తీయులు మాత్రమే పదును 
పెట్ట గలరు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి నాగళ్లు, 
పారలు, గొడ్డళ్లు, లేక కొడవళ్లు గనుక పదును చేయా 
ల్సివస్తే, వారు ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. 
21నాగళ్లు, పారలు సాన బెట్టుడానికి ఫిలిప్త కమ్మరులు 
1/3 వంతు జొన్సు వెండి పుచ్చుకొనేవారు. మరియు 
గునపాలు, గొడ్డళ్లు, మునికోల ఇనుప కొనలు సాన 
బెట్టటానికి వారు 1/6 వంతు బొన్సు (వెండి) (అక్షరాల 
షెకెలులో మూడోవంతు) పుచ్చుకొనేవారు. 
22కన్సుక్ర యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు 
సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్లాలు, ఈటెలు 
లేవు. సాలుకు, అతని కుమారుడు యోనాతానుకు 
మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి. *ోమిక్మషు 
వద్ద కనుమను ఫిలిప్పీ సై నికదళం ఒకటి కాపలా కాస్తూ 
ఉంది. 


యోనాతాను ఫిలిప్తీయులపై పడటం 

సౌలు కుమారుడై న యోనాతాను తన ఆయు 
14 ధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి 
పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” 
అన్నాడు. కాని ఈ విషయం మాతం తన తండ్రికి 
చెప్పలేదు. 

?మిగోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ 
చెట్టు కింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ 
ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల 
మంది మనుష్యులు ఉన్నారు. *వారిలో ఒకడు 
అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమా 
రుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. 
ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో 
యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. 
అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు. 

“కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండలు న్నాయి. 
యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిర 
మునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ 
పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడువు కొండ 
కనుమ పేరు సెనే. ఒక బండ మిక్కషు వైపు ఉత్తరానికి 
ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది. 

యోనాతాను తన ఆయుధాలు మోసే యువకు 
నితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః 
యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో 
ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, 
అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ 
అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను. 


324 


కోఅయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. 
వారు మనలను చూసేలా వెళదాము. *వాళ్లు గనుక 
మనల్ని చూసి “తాము వచ్చే వరకూ ఆగండని అంటే, 
మనము అప్పుడు ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోదాము. 
వారి వద్దకు పోవద్దు. ''కానీ “మా దగ్గరకు పైకి రండి 
అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి 
పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు 
గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని 
దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో 
చెప్పాడు. 

ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, 
అతని సహాయకుడు ఇద్దరూ కలసి వెళ్లారు. వీరిని 
చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! 
హెదీసై సైనికులు వారు దాగిన బొరియలనుండి బయ 
టికి వస్తున్నారు!” అని అనుకున్నారు. (శిబిరంలో 
వున్న ఫిలిష్టీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు 


పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబుతాము” 


అన్నారు. అది విన్న యోనాతాను తన సహాయకు 
నితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిప్పీ 
యులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని 
చెప్పాడు. 

"అప్పుడు యోనాతాను తన కాళ్ళు, చేతులతో 
మీదికి ఎగబాకినాడు. భటుడు అతని వెనుకనే అను 
సరించాడు. యోనాతాను మరియు అతని సహాయ 
కుడు ఫిలిప్తీయులను ఎదుర తారు: మొదటి 
వధయందు వారు ఇరవై మంది ఫిలిష్షియులను అర 
ఎకరము నేల పొడవున చంపారు. యోనాతాను ఎదు 
రుగా వచ్చిన వారితో పోరాడాడు. ఆయుధాలు మాసే 
వాడు అతని వెనుకనే వస్తూ చావకుండా గాయపడ్డవారిని 
చంపేసాడు. 

15ఫిల్రిష్టీయులంతా చాలా భయపడిపోయారు. 
మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబి 
రంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి 
కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకి 
పోయారు. 

మ దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు 
సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం 
మూశారు. సాలు తనతోకూడ ఉన్‌, ఎ సైన్యంతో 
“మనుష్యుల్ని లక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది 
ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు. వారు లెక్క 
పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని 
ఆయుధము మోసేవాడు. 

కోదేవుని పవిత్ర పెట్టను తెమ్మని” యాజకుఢడై న 
అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవీత్ర 





“మీ చిత్తమొచ్చినట్టు చేయండి. నేను ఎంతసేపూ 
నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువ 
సైనికుడు. 


పెట్ట ఇశ్రాయేలీయుల వద్ద ఉంది. సాలు యాజకు 
నితో మాట్లాడుతూ వుండగానే ఫిలిప్తీయులలో అలజడి 
ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ 


325 


ప్రార్థన యిక చాలు, నీ చేతులు కిందికి దించు” అని 
యాజకునితో చెప్పాడు. 

?సాలు, మరియు అతనితోవున్న సై న్యం సమకూడి 
యుద్దానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నా 
రని వారు గమనించారు. కొంతమంది ఫిలిప్తీయులు 
తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టు 
వారు చూశారు. ”'గతంలో వారి కింద పని చేసిన 
హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో 
ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో 
వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు. 2ఎ ఫా 
యిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయు 
లంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. 
వీరంతా యుద్దంలో చేరి ఫిలిష్తీయులను తరిమి 
కొట్టారు. ఆ వీధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు 
యె] హూవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్దం 
బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర 
ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. 
తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని (ప్రతి నగరానికీ 
యుద్దం వ్యాపించింది. 


సౌలు చేసిన మరో తప్పు 

2*ఆరోజు సాలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు 
సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంత 
టికీ కారణం వారిని సాలు ఒక ప్రమాణం కింద వుంచ 
టమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువు 
లను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం 
చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సాలు ముందు 
గానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు 
ఎవ్వరూ ఆహారం ముట్టలేదు. 

ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది. సైని 
కులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం 
రావటంతో తేనె ముట్టుటానికి భయపడిపోయారు. 
అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి 
యోనాతానుకు తెలియదు. అతను తన చేతికరను 
తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు 
దానిని తాగగా అతనికీ ఎంతో హాయినిచి ఎంది. శోసైని 
కులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సై సెనీకు 
లతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొను 
వాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే స్‌ 
ఒక్క సైనికుడు కూడా ఆరోజు ఏమీ తినలేదని 
అన్నాడు. అందువల్లనే సై నికులంతా విపరీతంగా అలసి 
పోయారని” చెప్పాడు. 

“మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చి 
పెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచి 

చూస్తేనే నాకు చాలా హాయిగా వుంది! ఈ రోజు 
శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సై నికులు 
గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! 





1 సమూయేలు 14:20-41 


ఇంకా చాలా మంది ఫిలిప్పీయులను కూడ చంపి ఉండే 
వాళ్లు!” అన్నాడు యోనాతాను. 

ఆ రోజు మిక్కషునుండి అయ్యాలోను వరకూ 
గల ఫిలిష్టీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడిం 
చారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు. 
32 వారు ఫిలిష్తీయుల గొ(రైలను, పశువులను, దూడ 
లను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ 


పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే 


తినివేశారు 

ఫోఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సై నికులంతా 
యెహోవా పట్లు పాపం చేస్తున్నారు. రక్తం | కలసివున్న 
మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు. అది 
విని సాలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను 
ఇక్కడికి దొర్హించండి” అన్నాడు. 

3“నీవు వెల్లి ప్రతి ఒక్కడ్ని తన ఎద్దును, గొ(ర్రైను 
ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువు 
లను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్ట 
పాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తిన 
కండి” అన్నాడు సౌలు. 

ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి 
అక్కడ వధించాడు. 

తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని 
నిర్మించాడు. అది సౌలు తానే యో వాకి నిర్మించిన 
మొదటి బలిపీఠం. 

ఎరోపదండి! ఈ రాత్రి ఫిలిప్తీయులను తరుము 
దాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసు 
కుందాము!” అన్నాడు సౌలు. 

“నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైని 
కులు జవాబిచ్చారు. కానీ “మనము దేవుని అడుగు 
దామూ అని యాజకుడు చెప్పాడు. 

అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిప్పీ 
యులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా 
సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆరోజు 
సాలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు. 

ఎ3కోనాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. 
ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు 
కొందాము. 39 ఇశ్రాయేలును రక్షించే యెహోవా 
తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం 
నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు 
చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ 
ఏమీ మాట్లాడలేదు. “సాలు ఇశ్రాయేలీయులందరినీ 
పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారు 
నితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు. “మీకు ఎలా 
మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా 
చెప్పారు. aie ఓ ఇశ్రాయేలీయుల "దేవుడవై న 
యెహోవా, నీ సేవకుడనై న నా ప్రార్థన ఈ రోజాన 
ఎందుకు ఆలకించలేదు! "నేను గాని, నా కుమారుడు 


1 సమూయేలు 14:42-15:9 


యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా 
చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం 
చేస్తే, వారికి తుమ్మీముో పడేలా చేయుము” అని 
సాలు ప్రార్థన చేశాడు. సాలు యోనాతాను పాపం 
చేసినట్టు ఊరీము పడింది. అందుచేత (ప్రజలు నిల్జో 
షులని తేలటంతో వారు వెళ్లిపోయారు. “సాలు, 
యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి 
అని తేలింది. “ఏమి చేసావో చెప్పు” అని సాలు 
యోనాతానును అడిగాడు. 

“నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెను 
రుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభ 
వించాలా?” అన్నాడు యోనాతాను. “సాలు “దేవునికి 
నేను తీవ్రమైన (ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని 
గనుక నేను “నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు 
చేయుమని నేను “దేవుని అడిగాను. కనుక యోనా 
తానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు. 

“అయితే సైనికులు, "ఈవేళ ఇశ్రాయేలీయులను 
మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. 
అలాంటప్పుడు యోనాతాను మరణించాలా వీల్లేదు. 
సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి 
ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్టీయులతో 
యుద్ధం చేయటానికి దేవుడే యోూనాతానుకు 
సహాయం చేసాడు!” అని సాలుతో చెప్పారు. అందు 
చేత సెనికులు యోనాతానును కాపాడారు. అతడు 
చంపబడలేదు. 

“కనుక ఫిలిప్తీయులను తరమటం సౌలుమాను 
కున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు. 


ఇశ్రాయేలు శతువులతో సౌలు పోరాటం 

“సాలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు 
చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం 
చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయుల 
తోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, 
ఫిలిప్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్క 
డికి వెళితే అక్కడ శతువులను ఓడించి విజయం 
సాధించాడు. సాలు చాలా ధైర్యవంతుడు. అతడు 
అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును 
కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ 
సాలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు. 

*౨ యోనాతాను, ఇప్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ 
సౌలు కుమారులు. సౌలు పెద్దకుమార్తె పేరు మేరబు. 
ఆయన చిన్న కుమర్తె పేరు మీకాలు. సౌలు భార్య 
పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని 





ఊరీము ... తుమ్మీము దేవుని నుండి తమ ప్రశ్నలకు 
జవాబులు పొందేందుకు యాజకులు వీటిని ఉపయో 
గించేవారు. 


326 


కుమార్తె సౌలు సై న్యాధికారి పేరు అబ్నేరు. అతడు 
నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి. 
5!సాలు తండ్రి కీషు; అబ్బేరు తండి నేరు-ఇద్దరూ 
అబీయేలు అనే వాని కుమారులు. 

సాలు జీవితాంతం థై ర్యశాలిగా ఉన్నాడు. ఫిలి 
ప్రీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో 
ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధై ర్యవంతుని గాని 
బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక 
సైనిక దళంలో చేర్చుకొనేవాడు. 


అమాలేకీయులను సౌలు నాశనం చేయుట 

1 ఏ సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. 

గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిపిక్తుని 
చేయటానికి యెహోవా తనను పంపిన విషయం 
జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర 
నుండి తెచ్చినట్టు సమూయేలు చెప్పాడు. 2సర్వశక్తి 
మంతుడై న యెహోవా వర్తమానం ఇది: “ఈజిప్టు 
నుండి విముక్తి పొంది ఇశ్రాయేలీయులు బయటికి 
వచ్చినపుడు వారిని కనానుకు పోకుండా ఆపాలని అమా 
లేకీయులు ప్రయత్నించారు. అమాలేకీయులు ఏమి 
చేశారో నేను స్వయంగా చూశాను. “నీవు ఇప్పుడు 
వెళ్లు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించు. నీవు 
అమాలేకీయులను సర్వనాశనం పేయాలి. అంతేగాదు. 
వారికి చెందిన ప్రతి వస్తువూ నాశనం కావాలి. దేనినీ 
బతకనివ్వకు. పురుషులను, స్త్రీలను, పిల్లలను, పసి 
వాళ్లను, పశువులను, గొ[రైలను, ఒంబులను, గాడిద 
లను-అన్నింటినీ హతమార్చి వేయాలి.” 

*సాలు సైన్యాన్ని పిలిచి తెలాయీము వద్ద సమీక 
రించాడు. సైనికులు రెండు లక్షలమంది ఉన్నారు. 
అందులో పదివేలమంది రాకు చెందినవారు. 
సాలు అమాలేకీయుల ఒక నగర సమీపానికి వెళ్లి 
లోయలో పొంచివున్నాడు. ఆ (ప్రాంతంలో కేసీ 
యులు కూడా వున్నారు. సౌలు వారితో అమాలేకీ 
యులను వదిలి వెళ్లిపొమ్మన్నాడు. అలా వెళ్తే అమాలే 
కీయులతో పాటు వారిని చంపనని చెప్పాడు. “ఇశ్రాయే 
లీయులు ఈజిప్ట్రునుండి వచ్చినప్పుడు మీరు వారికి 
కనికరము చూపారు గనుక మిమ్మల్ని చంపను” అని 
సౌలు అన్నాడు. అది విని అమాలేకీయులనుండి విడి 
పోయి కేనీయులు వెళ్లిపోయారు. 

7అమాలేకీయులను సౌలు ఓడించాడు. హవీలా నుండి 
ఈజిప్టు సరిహద్దుల్లోని షూరు పట్టణం వరకూ సౌలు 
వారితో పోరాడాడు. *అమాలేకీయుల రాజై న అగగును 
మాత్రం సజీవంగా పట్టుకుని అతని సైన్యం అంతటినీ 
సాలు చంపేసాడు. సాలు, మరియు ఇశ్రా యేలు 
సైనికులు అగగును బతకనిచ్చారు. బలంగా, ఆరో 
గ్యంగావున్న గొ[రైలను, పశువులను, గె(రెపిల్లలను 
కూడా వారు వదిలివేశారు. ప్రయోజన కరమైన వాట 


327 


న ్నంటినీ చంపకుండా విడిచిపెట్టి వారికి అవసరం లేని 
వాటని ్నంటినీ వారు చంపేసారు. 


సమూయేలు సౌలుకు తన పాపం విషయం చెప్పుట 

10యైహోవా వాక్కు సమూయేలు దగ్గరకు 
వచ్చింది. “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. 
కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతు 
న్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” 
అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు 
గాభరా పడిపోయాడు. రాత్రంతా దుః ఖంతో యెహో 
వాని ప్రార్థించాడు. 

12న్సుల్రేనాటి తెల్లవారురూమున సమూయేలు లేచి 
సాలును కలుసుకొనేందుకు వెళ్ళాడు. కానీ అక్కడి 
(ప్రజలు, “సాలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం 
అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. 
తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి 
గిల్లాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని 


1 సమూయేలు 15:10-32 


అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి 
రాజు అగగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను. 
సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు 
గిల్లాలువద్ద బలి అర్చించేందుకు శమైన గొరైలను, 
పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు. 
2కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ పీతి 
పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక 
యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అరిం 
చటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్ర్ణము. 
పొట్టేళ్ల కొవ్వును అర్చించేకంటే, దేవుని వాక్కు వినటం 
శేషము. 23అవిధేయుడవై ఉండట మంటే మంత్రం 
వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే 
చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా 
ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా శనం 
యెహై హోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.” 
అప్పుడు సాలు, “నేను పాపం చేశాను. నేను 
యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్టుగా 





చెప్పారు. కనుక సాలు ఉన్న చోటికే సమూయేలు 
వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్న 
వాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు 
వాటిని దహనబలిగా యెహోవాకు అర్చిస్తుత్చాడు; 


నను చయలదు. నను ప్రజలకు భయపడ్డాను. వారు 
ఎలా చెప్పితే అలా చేశాను. నా పాపం క్షమించుమని 
ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను 
యెహోవాని ఆరాధిస్తాను, నాతోకూడ రా” అని సమూ 





సమూయేలు సాలు దగ్గరకు వెళ్ళాడు: “యెహోవా 
నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలకు నేను 
విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు. 

“ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొ(రైల, 
పశువుల అరుపులు ఏమిటొ అని సమూయేలు ప్రశ్నిం 
చాడు. సాలు ఇలా జవాబు చెప్పాడు: "సై నికులు 
వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవు 
డైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు 
మంచి గొ”(రిలను పశువులను కాపాడారు. కాని. మిగిలిన 
వాటన్నిటినీ మేము చంపేశాము.” 

16నమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి 
యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను" అన్నాడు 
సాలుతో. 

సాలు, “సరే నాకు చెప్పు” అన్నాడు. 

“సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు 
(ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాల 
న్నింటికీ నీవు నాయకుడవై నావు. ఇశ్రాయేలుకు 
రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు. 
“యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. 

“వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపి 
వేయి. వాళశ్తను పూర్తిగా నాశనం చేయి” అని యెహోవా 
చెప్పాడు. "కానీ నీవు యెహోవా మాట వినలేదు. 
వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక 
ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.” 

20స్తాల్సు, “నేన తే యహూవాకు విధేయుడ 
నయ్యాను. యెహె హోవా పంపిన చోటికి నేను వెళ్లాను. 





యేలుతో చెప్పాడు. 

26క్రానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకు 
రాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు 
యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తు 
న్నాడు” అని చెప్పాడు. 

“సమూయేలు వెళ్లి పోవటానికి తిరగగానే, సాలు 
ఆయన అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది. 
2సమూయేలు, “నీవు నా అంగీ చింపేసావు. అదే 
విధంగా ఈ వేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని 
నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ 
రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచి 
వాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. 
యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్దం 
చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం 
మనన్సు మార్చుకునే మనిషిలాంటివాడు కాదు 
యెహోవా” అని సాలుతో చెప్పాడు. 

30సాలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. 
కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల 
ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం 
మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను 
ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు. 
కనుక సమూయేలు సౌలుతో కలసి వెనుకకు వెళ్లాడు. 
సాలు యెహోవాను ఆరాధించాడు. 

32 అమాలేకీయుల రాజైన అగగును తన వద్దకు 
తీసుకుని రమ్మని” సమూయేలు చెప్పాడు. అగగు 
సంకెళ్లతో బంధించబడి సమూయేలు ముందుకు 





1 సమూయేలు 15:33-16:16 


వచ్చాడు. “నిశ్చయంగా ఇతడు నన్ను చంపడు” అని 
అగగు అనుకున్నాడు. 

ఫోకాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు 
గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్టులకు లేకుండా 
చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు.” 
అంటూ గిల్లాలులో యెహోవా I సమూయేలు 
అగగును ముక్కలుగా నరికి వేశాడు. అప్పుడు సమూ 
యేలు రామాకు వెళ్లిపోయాడు. సౌలు గిబియాలోని 
తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత సమూ 
యేలు తన జీవితాంతం సౌలును మళ్లీ ఎన్నడూ 
చూడలేదు. కాని సాలు విషయంలో సమూయేలు 
చాలా దుఃఖించాడు. సౌలును ఇశ్రాయేలుకు రాజుగా 
చేసినందుకు యెహోవా చాలా చింతించాడు. 


సమూయేలు బేత్తెపే పాముకు వెళ్ళుట 
16 హూవా, “ వరితకాలం ఇలొ సాలుకోసం 

చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను 
నిరాకరించాను. నీ కొమ్ములను నూనెతో నింపుకొని 
వెళ్లు. యెష్టయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను 
పంపిస్తున్నాను. యెష్టయి బేత్లె హేములో నివసిస్తు 
న్నాడు. అతని కుమారులలో “ఒకనిని నేను రాజుగా 
ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు. 

?కానీ “నేను వెళితే ఈ వార్త సాలు విని నన్ను 
చంపటానికి ప్రయత్నం చేస్తాడు" అని సమూయేలు 
అన్నాడు. 

“నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు 
వెళ్లు. “యెహోవాకు నేను ఒక బరి అర్చించటానికి 
వచ్చాను' అని చెప్పు. *బలి కార్యక్రమానికి యెష్టయిని 
రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను 
నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని 
నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు. 

యెహోవా చెప్పినట్టు సమూయేలు చేసాడు. 
సమూయేలు బెత్తె హేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు 
భయంతో వణకిపోయారు. వారు సమూయేలును 
కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చావా” అని 
అడిగారు. 

వోఅవును నేను సమాధానంగానే వచ్చాను. యెహో 
వాకు ఒక బలి అర్బించటానికి నేను వచ్చాను. మీరంతా 
తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి 
సిద్దపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. 
సమూయేలు యెష్టయిని, అతని కుమారులను సిద్ధం 
చేశాడు. బరి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూ 
యేలు వారిని ఆహ్వానించాడు. 

6యైష్టయి, అతని కుమారులు వచ్చినపుడు సమూ 
యేలు నీలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా 
ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు 
తలచాడు. 





328 


అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో 


అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు 
లక్ష్యపెట్టుకు. మనుష్యులు చూసే విషయాలను కాదు 
దేవుడు చూసేది. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు 
కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు 
తగిన వాడు కాడు” అని తెలియజేసాడు. 

అప్పుడు యెష్టయి తన కుమారుడై న అబీనా 
దాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుట 
నడి చాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా 
ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు. 

తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువు 
మని యెష్టయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, 
ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” 
అన్నాడు. 

శన కుమారులు ఏడుగురిని యెష్టయి సమూయే 
లుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ 
యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్ట 
యితో చెప్పాడు.ీఅప్పుడు, క్తి కుమారులంతా 
వీరేనా?” అని సమూయేలు యెష్టయిని అడిగాడు. 
“అందరికంబు చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ 
వాడు గొ(రైలను మేపుతున్నాడు అని యెష్టయి 
జవాబిచ్చాడు. 

సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని 
ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజ 
నానికి కూర్చోము” అని చెప్పాడు. 

“యెష్టయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేం 
దుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని 
తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు 
వరాలు మరియు చాలా అందగాడు. 

“లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని 
యెహోవా సమూయేలుతో చెప్పాడు. 

కె పత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు 
తీసుకుని యెష్టయి చిన్న కుమారుని సోదరులందరి 
ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండీ 
యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా 
వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి 
పోయాడు. 


ఒక దుష్ట శక్తి సౌలును వ్యాకుల పెట్టుట 
“యెహోవా ఆత్మ సౌలును విడిచి పెజ్టీసాడు. 
యెహోవా సౌలు మీదికి ఒక దుష్టాత్మను పంపించాడు. 
అది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది. సౌలు 


సేవకులు అతనితో ఇలా అన్నారు: “దేవుని వద్దనుండి 


వచ్చిన ఒక దుష్ట ఆత్మ వచ్చి నిన్ను బాధ పెడుతోంది. 
"మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని 
కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ 
దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. 


329 


అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెబ్టిస్తుంది. 
నీకు ఊరట కలుగుతుంది.” 

“క మంచి సితార వాయించువానిని చూసి నా 
దగ్గరకు తీసుకుని రండి” అని సాలు తన సేవకులతో 
చెప్పాడు. 

(అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో 
యెష్టయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్టయి కొడు 
కును నేను చూసాను. సితార వాయించటం అతనికి 
వచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు 
కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు. 
యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. 


కనుక సాలు కొందరు మనుష్యులను యెష్టయి 
దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు 
ఉన్నాడు. అతడు గొ(రైలను కాస్తున్నాడు. అతనిని 
నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు 
యెష్టయికి చెప్పారు. 

20క్రన్సుక్ర యెష్టయి సౌలుకు కానుకలుగా కొన్ని 
వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొష్టై, 
ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మేక పిల్లను యెష్టయి 
సిద్ధం చేసాడు. యెష్టయి వాటిని దావీదుకు ఇచ్చి 
అతనిని సౌలు వద్దకు పంపించాడు. 


?!కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట 
నిలిచాడు. సాలు దావీదును చాలా ప్రేమించాడు. 
దావీదు సాలుకు ఆయుధాలు మోసే సహాయకు 
డయ్యాడు. “దావీదును నాతో ఉండనియ్యి. నా 
సేవ చేయనియ్యి. అతడంటే నాకు చాలా ఇష్టం” 
అని యెష్టయికి ఒక సందేశం పంపాడు సాలు. 

శోదేవుడు పంపిన దురాత్మ సౌలు మీదికి వచ్చినపుడు 
దావీదు తన సితార తీసుకుని వాయించేవాడు. ఆ 
దుష్ట ఆత్మ సౌలును వదిలిపోయేది, అతనికి హాయిగా 
ఉండేది. 


గొల్యాతు ఇశ్రాయేలీయులను యుద్దానికి పిలుచుట 
17 ఫిలిష్తీయులు వారి సైన్యాని యుద్దానికి సమీ 
కరించారు. వారు యూదాలో శోకో అనేచోట 
సమావేశమయ్యారు. వారి శిబిరం ఏఫెస్టమ్మీము అనే 
పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్టమ్మీము అనే పట్టణం 
శోకోకు, అజేకాకు మధ్యగా వుంది. 

?సాలు, మరియు ఇశ్రాయేలు సై న్యాలుకూడా సమా 
వేశం అయ్యారు. ఏలా లోయలో వారి శిబిరం ఉంది. 
ఫిలిప్తీయులతో యుద్దానికి సాలు సైన్యం తయార 
య్యింది. 

కెఫ్టిల్రిష్టీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీ 
యులు మరో కొండమీద ఉన్నారు. ఈ రెండు కొండల 


1 సమూయేలు 16:17-17:13 


మధ్య లోయ ఉంది. “ఫిలిషప్తీయులకు ఒక ప్రఖ్యాత 
వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు 
చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగులే కంటె 
ఎక్కువ. గొల్యాతు ఫిలిష్టీయుల శిబిరంలో నుంచి 
బయటికి వచ్చాడు. 

౨ అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో 
చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. 
ఈ కవచం కంచుతో చేయబడి నూట ఇరవై అయిదు 
పౌన్ల బరువు ఉంది. గొల్యాతు కాళ్లకు రాగి కవచాలు 
ఉన్నాయి. కంచు ఈటె” ఒకటి అతని మెడమీద 
కట్టబడి వుంది. ”గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి 
సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈళు 
కత్తి బరువు పదిహేను “పాన్టు,” * గొల్యాతు డాలు 

సే భటుడు అతనికి ముందుగా నడిచాడు. 
టం బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు 
కేకవేసాడు: “మీ సైనికులు అందరూ యుద్దానికి 
బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. 
నేను ఫిలిప్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని 
నాతో పోరాడేందుకు వానిని పంపించండి. 

వాడు గనుక నన్ను చంపితే ఫిలిప్తీయులందరు 
మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, 
మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు 
మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను. 

1% ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని 
ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికి మీలో 
ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిప్తీయుడు అన్నాడు. 

“1గాల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైని 
కులు విన్నారు. వారు చాలా భయపడ్డారు. 


దావీదు యుద్ధ భూమికి వచ్చుట 

2 ఫాతీయుడై న యెష్టయి కుమారుడు దావీదు. 
యూదాలో ఉన్న బేత్లై పే హేముకం చెందినవాడు 
యెష్టయి. అతనికి వెనమండుగురు కుమారులు. సాలు 
కాలంలో యెష్టయి వృద్దుడు. 'యెష్టయి యొక్క 
ముగ్గురు పెద్ద కుమారులు సాలుతో పాటు యుద్దానికి 
వెళ్లారు. పెద్ద కుమారుడు ఏలీయాబు. రెండవ కుమా 
రుడు అబీనాదాబు. మూడవ కుమారుడు షమ్మా. 





తొమ్మిది అడుగులు అంటే సామాన్య పరిభాషలో నాలుగు 
మూరల జానెడు అని అర్థం. (ప్రాచిన (గ్రీకు అనువాదం 
ప్రకారం ఒక హెబ్రీ చేతిద్రాత ప్రతి ప్రకారం ఈ లెక్క 
అనుసరించబడింది. చాలా హె(బీ పుస్తకాలలో ఆరుమూరల 
జానెడు అని, తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలని 
వుంది. 


కంచు ఈతె తేలికపాటి చిన్న రకపు కత్తి అనికూడా 
కొన్ని ప్రతులలో వుంది. 


15 పాన్టు హెట్రీ భాషలో 600 షెకెలులని అర్థం. 


1 సమూయేలు 17:14-36 


“దావీదు అందరికంటొ చిన్న కుమారుడు. పెద్ద కుమా 
రులు ముగ్గురూ సౌలు సైన్యంలో ఉన్నారు. 1వక్రాన్సీ 
దావీదు బేత్తెప హేములోని తన తండ్రి గొ(ర్రైలను కాసేం 
దుకు అప్పుడప్పుడూ సాలును వదిలి వెళ్లేవాడు. 
16ఫి ల్రిష్షియుడై న గొల్యాతు ప్రతిరోజూ ఉదయం, 
సాయంత్రం “బయటికి వచ్చి ఇశ్రాయేలు సైన్యం 
ఎదుట నిలబడేవాడు. ఇలా నలుబది రోజులు ఇశ్రా 
యేలీయులను గొల్యాతు ఎగతాళి చేసాడు. 

1” ఒక రోజు యెష్టయి తన కుమారుడై న దావీదుతో 
ఇలా చెప్పాడు: “యుద్దాల శిబిరంలో ఉన్న నీ 
అన్నలకు తూమెడు వేయించిన గోధుమలు, ఈ పది 
రొఘ్టైలు తీసుకుని వెళ్లు. ఈ పది జున్ను ముక్కలు 
కూడ తీసుకుని వెళ్లి నీ సోదరులున్న వేయి మంది 
గల పటాలం అధికారికీ ఇయ్యి. నీ సోదరులు ఎలా 
వున్నారో తెలుసుకొని, వారి యోగక్షమాలకు గుర్తుగా 
ఏదైనా తిరిగి తీసుకునిరా. నీ సోదరులంతా ఇప్పుడు 
సౌలుతోనూ, ఇశ్రాయేలు సై న్యంతోనూ కలిసి ఏలా 
లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం 
చేస్తున్నారు.” 

20ద్రావీదు తెల్లవారు రూమునే లేచి మరో కాపరికి 
మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని 
యెష్టయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు 
తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు 
అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ 
స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ద 
నినాదాలు చేయటం మొదలుబెట్టారు. 21 ఇశ్రాయేలీ 
యులు, ఫిలిష్తీయులు వారి వారీ మనుష్యులను 
ల. సంధించటానికి సమీకరిస్తున్నారు. 

223హార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద 
దావీదు తను తెప్పీన ఆహార పదార్థాలను వుంచి, 
ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. 
తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు. *ోదావీదు 
తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. 





గొల్యాతుతో పోరాటానికి దావీదు ముందుకు వచ్చుట 

అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు 
గాతీయుడై న గొల్యాతు ఫిలిప్పీ సై న్యంనుండి బయ 
టకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను 
మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు 
విన్నాడు. *గొల్యాతును చూడగానే ఇశ్రాయేలు సైని 
కులు పారిపోయారు. అతడంటే వారందరికీ భయము. 

బో శాయేలు మనుష్యుల్లో ఒకడు ఇలా అన్నాడు: 
“వాడిని మీరు చూసారా? చూడండి వానిని. గొల్యాతు 
మాటిమాటికీ బయటికి వచ్చి ఇశ్రాయేలీయులను ఎగ 
తాళి చేస్తున్నాడు. వానిని చంపినవానికి రాజు పుష్క 
లంగా డబ్బుఇస్తాడు. కనుక గొల్యాతును చంపినవాడు 
ధనవంతుడై పోతాడు; గొల్యాతును చంపినవానికి సాలు 


330 


తన కుమార్తెను కూడ ఇచ్చి వివాహము చేస్తాడు. 
ఇశ్రాయేలులో వాని కుటుంబాన్ని సౌలు స్వేచ్చగా 
ఉండనిస్తాడు.” 

తన దగ్గర నిలబడిన మనుష్యులను దావీదు 
అడిగాడు, “ఈ ఫిలిప్తీవానిని చంపి ఇశ్రాయేలులో ఈ 
పరాభవాన్ని తొలగించిన వానికి బహుమానం ఏమిటి? 
ఇంతకూ ఈ గొల్యాతు ఎవడు? వాడు సున్నతి 
సంస్కారం కూడా లేనివాడు! వాడు కేవలం ఒక ఫిలి 
ప్తీయుడే. జీవిస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే 
అధికారం వానికి ఉందని వాడు ఎలా అనుకుంటు 
న్నాడు?” కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును 
చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు 
చెప్పాడు. *దావీదు సైనికులతో మాట్లాడుతుండగా 
అతని పెద్ద అన్న ఏలీయాబు విన్నాడు. “దావీదు మీద 
ఏలీయాబుకు కోపం వచ్చింది. “అసలు నీవు ఇక్కడికి 
ఎందుకు వచ్చావు? ఉన్న కొన్ని గొ(రైెలను అర 
ణ్యంలో ఎవరి దగ్గర వదిలిపెట్టావు? నాకు తెలుసు 
నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో! చేయుమని చెప్పింది 
చేయటం నీకు ఇష్టం లేదు. యుద్ధం చూడటానికే 
ఇక్కడికి రావాలనుకున్నావు” అంటూ ఏలీయాబు 
దావీదును నిలదీసాడు. 

ఇంతకూ నేనేం చేసాను? నేనేమి తప్పు చేయ 
లేదే! నేను ఊరికే మాట్లాడుతున్నాను” అన్నాడు 
దావీదు. *దావీదు ఇంకొందరి వైపు తిరిగి మళ్లీ అవే 
(ప్రశ్నలు వేశాడు. వారుకూడ ఇంతకు ముందు చెప్పిన 
సమాధానాలే దావీదుకు చెప్పారు. 

31దావీదు పలికినది అంతా కొందరు సాలుతో 
చెప్పారు. దావీదును తన దగ్గరకు తీసుకుని రమ్మని 
సౌలు వాళ్లకు ఆజ్ఞాపించాడు. *”దావీదు, “ఎవ్వరినీ 
నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను 
వెళ్లి ఈ ఫిలిప్పీ వానితో పోరాడుతాను అని సౌలుతో 
చెప్పాడు. 

ఫోసాలుు, “నీవు ఈ ఫీలిప్తీ గొల్యాతును ఎదిరించి 
పోరాడలేవు. నీవు కనీసం ఒక సై నికుడివి కూడ కాదు. 
గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్దంలో ఆరితేరిన 
వాడు” అని జవాబిచ్చాడు. 

అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొె 
లను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక 
సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి 
ఒక గొ(రైను పట్టుకుంటే, ోదానిని నేను తరిమి 
కొప్టవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, 
దాని నోటినుండి గొ(రైను రక్షించేవాడిని. ఒకవేళ అదే 
నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, 
దాన్ని చంపే -సేవాడిని. నేను ఒక సింహాన్నీ, ఒక 
ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి 
సంస్కారం లేని ఆ పరాయి ఫిలిప్పీయుడిని నేను చంపే 
స్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి 





331 


చేసాడు గనుక వాడు చస్తాడు. యెహోవా నన్ను 
సింహంనుండీ, ఎలుగుబంటీనుండి కాపాడాడు. 
ఇప్పుడు ఈ ఫిలిప్తీయుడై న గొల్యాతునుండి కూడ 
ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు 
సాలుతో చెప్పాడు. 

“అయితే వెళ్లు. యెహోవా నీకు తోడై యుం 
డునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు. సాలు 
తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. 
దావీదు తలమీద ఒక కంచు శిరస్తాణం (టోపి), 
అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు. 

ఫోదావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి 
ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు 
ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ 
ధరించటం దావీదుకు అలవాటు లేదు. అప్పుడు 
దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్ని 
టికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి 
వాటన్నింటినీ విడిచి వేశాడు. “దావీదు తన చేతికర 
తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన 
రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు 
రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో 
వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడై న 
గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు. 


దావీదు గొల్యాతును చంపుట 

శఫిలిప్తీయుడై న గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ 
దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచం 
మోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. 
*గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు 
ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. 
దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు 
మాత్రమే. గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా 
కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” "అని 
ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చ 
రిస్తూ దావీదును శపించాడు. 

“ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు 
ఆహారంగా వేస్తాను. అంటూ దావీదు మీద కేకలు 
వేసాడు గొల్యాతు. 

“వోనివు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు 
వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సై న్యాలకు దేవుడు, 
సర్వశక్తిమంతుడై న యెహోవా పేరిట నీ దగ్గరకు 
వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు. 
“క రోజు ఆ యోహౌవా, నాచేత నిను ఎ ఓడిస్తాడు. 
నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి 
నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా 
వేస్తాను. మిగిలిన ఫిఠిప్పీయులందరికీ అలానే చేస్తాము. 
అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం 
అంతా తెలుసుకొంటుంది. “పజలను రక్షించాలంటే 


1 సమూయేలు 17:37-58 


యెహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్క 
డున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం 
యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా 
యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు 
ఫిలిప్పీయుడై న గొల్యాతుతో చెప్పాడు. 

“ఫిల్రిష్టీియుడై న గొల్యాతు దావీదు మీద పడటానికి 
మెల్లిగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కో 
టానికి వేగంగా పరుగెత్తాడు. “దావీదు తన సంచిలో 
నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరి 
కొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతు 
నుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తల 
లోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క 
సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు. 

59అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక 
రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో 
వానిని చంపేసాడు. దావీదు చేతిలో కనీసం కత్తికూడ 
లేదు. "కనుక దావీదు పరుగున పోయి పడివున్న 
గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తరువాత దావీదు 
గొల్యాతు ఒరలోవున్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు 
తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్టీయుల వీరుని 
హతమార్చాడు. 

ఎప్పుడయితే తమ వీరుడు చావటం మిగతా ఫిలిప్తీ 
యులు చూసారో అప్పుడు వెనుదిరిగి పారిపోయారు. 
2 శాయేలు, యూదా సైనికులు జయజయ 
ధ్వనులు చేస్తూ ఫిలిష్తీయుల సైనికులను గాతు నగర 
సరిహద్దుల వరకు, ఎక్రోను నగర ద్వారం వరకు 
తరిమి తరిమి కొట్టారు. చాలామంది ఫిలిష్టీయులను 
వారు చంపేసారు. వారి శవాలు షరాయిము బాటపై 
గాతు, ఇక నుల వరకు అంత దూరమూ పడి 
వున్నాయి. ఫిలిష్తీయుల Fs వెళ్లగొట్టి వచ్చి, 
ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయుల గుడారాల నుంచి 
చాలా వస్తు సంపదను తీసుకున్నారు. 

4గాల్యాతు తలను దావీదు యెరూషలేముకు తీసు 
కుని వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుల యోధుని ఆయుధాలను 
కూడా దావీదు తన గుడారములో పెట్టాడు. 


దావీదును గూర్చి సౌలుకు భయం ప్రారంభం 
ఫోదావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న 
తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును 

పిలిచి, “ఆ కురవాని తండ్రి ఎవరని” అడిగాడు. 

“మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” 
అన్నాడు అబ్బేరు. రసాలు, “ఆ కు[రవాని తండి 
ఎవరో తెలుసుకో” అన్నాడు. 

న7గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్బేరు 
అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా 
ఆ ఫిలిష్తీయుని తలను తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. 
వకోచిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని 


1 సమూయేలు 18:1-21 


అడిగాడు. 
“బేత్లేహేములో ఉన్న మీ సేవకుడు యెష్టయి 
కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు. 


దావీదు-యోనాతానుల స్నేహం 
18 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, 
యోనాతాను దావీదుకు చాలా సన్నిహితు 
డయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా 
యోనాతాను దావీదును (ప్రేమించాడు. సౌలు ఆ రోజు 
నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. 
దావీదును ఊరిలోవున్న తన తండి వద్దకు సౌలు 
పోనీయలేదు. 
3యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకు 
న్నాడు. ఎందువల్ల నంటే, దావీదు అంటే యోనా 
తానుకు ఎనలేని (పేమ. “యోనాతాను తన అంగీ 
తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక 
దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; 
యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ 
దావీదుకు ఇచ్చాడు. 


దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట 

సాలు దావీదును అనేక యుద్దాలకు పంపాడు. 
అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. 
కాబట్టి అతనిని సై న్యాధికారిగా సాలు నియమించాడు. 
దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధి 
కారులు కూడ సంతోషించారు. 

6దావీదు ఫిలిష్తీయులతో యుద్దానికి వెళ్లి తిరిగి వచ్చి 
నప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల 
స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయ 
టకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగ 
తాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో 
నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే 
చేసారు. 

7“సాలు వేల కొలదిగాను హతము చేసెననియు 


దావీదు పదివేల కొలదిగా హతము చేసె 

ననియు” (స్త్రీలంతా జయగీతిక పాడారు. 
స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి 
చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే 
చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు 
చెబుతున్నారో అని సాలు పరి పరి విధాల ఆలోచన 
చేశాడు. అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట 
కనిపెడుతూ వచ్చాడు. 


సౌలు దావీదును గూర్చి భయపడుట 
ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక 


332 


దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన 
ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్ప 
టిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సాలు 
చేతిలో ఒక బల్లెం ఉంది. ''“దావీదును గోడకు గుచ్చి 
వేయాలని సాలు” తలచాడు. రెండుసార్టు సౌలు బల్లెం 
వినరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు. 
12యూహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. 
యెహోవా సౌలును వదిలి వేశాడు. అందువల్ల దావీదు 
అంటే సాలుకు భయంవేసింది. సాలు తన దగ్గర 
నుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యి 
మంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను 
దావీదు 'యుద్దానికి నడిపించాడు. 

“యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు 
ఏది చేసినా విజయాన్నే సాధిస్తూ వచ్చాడు. దావీదు 
చాలా విజయం సాధిస్తున్నట్టు సాలు గమనించాడు. 
దానితో సాలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువ 
య్యింది. 

16క్రాన్సీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ 
దావీదును ఎక్కువగా (ప్రేమించారు. కారణం వారిని 
యుద్దంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత. 


దావీదు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సౌలు 
కోరిక 

(కానీ సాలు దావీదును చంపాలని కోరాడు. దావీ 
దును మోసం చేయటానికి ఒక పథకం వేసాడు). 
సౌలు, “ఇదిగో నా పెద్ద కుమార్తె మేరబు. నీవు ఆమెను 
పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీవు మంచి శక్తిగల సైని 
కుడివి కావచ్చు. నీవు నాకు ఒక కొడుకులా ఉంటావు. 
అప్పుడు నీవు వెళ్లి, యెహోవా పక్షంగా యుద్దాలు 
చేయి అని దావీదుతో చెప్పాడు. (ఇది ఒక పన్నా 
గము). వాస్తవానికి సౌలు, “ఇప్పుడు దావీదును నేనేమీ 
చంపక్కర్లేదు. నా కోసం ఫిలిష్టియులే అతనిని చంపు 
తారులే” అని తలచాడు. 

“అందుకు దావీదు, “మాది గొప్ప కుటుంబం 
కాదు, నేను గొప్ప వ్యక్తినీ కాను. కనుక నేను రాజుగారి 
అమ్మాయిని పెల్ళాడలేను” అని అన్నాడు. 

సోీఅందుచేత మేరబు దావీదును పెళ్లి చేసుకొనే 
సమయం వచ్చేసరికి, సాలు ఆమెను మెహోలతీ 
వాడైన అద్రియేలు అనేవానికిచ్చి వివాహము చేసాడు. 

5సాలు యొక్క మరో కుమార్తె మీకాలు దావీదును 
(ప్రేమించింది. మీకాలు దావీదును (ప్రేమించినట్టు 
ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని సౌలు సంతో 
షించాడు. ?'“మీకాలు దావీదును వివాహ మాడ టానికి 
నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు 
నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు 
దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొ 
న్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, 


333 


“ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” 
అని చెప్పాడు. సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞా 
పించాడు. “దావీదుతో ఆంతరంగికంగా, “రాజుకు 
నీవంటే చాలా ఇష్టం ఆయన అధికారులకు కూడా 
నీవంటే ఇష్టం నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో 
అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో 
అన్నాడు. 

౫ోసాల్పు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. 
అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే 
అంత తేలికైన పని అనుకుంటున్నారా? (రాజుగారి 
కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) 
నేను సామాన్య నిరుపేదనూ అని దావీదు జవాబివా దు. 

తిరిగి సాలు అధికారులు దావీదు చెప్పినదంతా 
సాలుకు వివరించారు. మళ్లీ సాలు వారితో, “దావీదు 
కట్నం చెల్లించనక్కరలేదనీ, కేవలం ఒక వందమంది 
ఫిలిష్టయుల సున్నతి చర్మాలను తెస్తే చాలనీ చెప్పండి. 
దానితో సాలు తన శత్రువుల మీద పగ తీర్చుకున్న 
ట్లవుతుందని చెప్పండి” అన్నాడు. ఈ పని చేస్తే ఫిలి 
ప్రియులు దావీదును చంపుతారని సౌలు రహస్య పథకం. 

?సాల్పు అధికార్లు మళ్లీ దావీదుకు ఈ విషయం 
చెప్పారు. దావీదు సట్‌ అల్లుడు కావటానికి ఇష్టపడ్డాడు. 
కనుక్షి అతడు వెంటనే పనికి “ పూనుకున్నాడు. పోదాబీదు 
తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల 
మంది ఫిలిప్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను 
తీసుకుని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్టుడు 
కావాలని కోరి దావీదు ఇలా చేసాడు. 

అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును 
పెండ్లి చేసుకోనిచ్చాడు. అప్పుడు కూడా యెహోవా 
దావీదుతో ఉన్నాడని సౌలు అవగాహన చేసుకున్నాడు. 
పైగా తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమిస్తూ 
ఉందని తెలుసుకున్నాడు. *దానితో సౌలుకు దావీదు 
అంటే భయం ఎక్కువయ్యింది. ఆ విధంగా సౌలు 
దావీదుకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండిపోయాడు. 

ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీ 
యులపై తమ దండయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. 
అయితే క్‌ ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు. 
సౌలు కిందవున్న అధికారులందరిలో దావీదు చాలా 
ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి 
వచ్చాడు. 


యోనాతాను దావీదుకు సహాయం చేసాడు 
1 దావీదును చంపి వేయుమని సాలు తన 
9 కుమారుడె న యోనాతానుకు, మిగిలిన అధి 
కారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును 
చాలా ప్రేమించాడు. యోనాతాను దావీదును హెచ్చ 
రించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని 
అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి 


1 సమూయేలు 18:22-19:12 


వెళ్లి అక్కడ దాగి వుండు. “నేను నా తండ్రితో ఆ 
పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము 
నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను 
మాట్లాడతాను. తరువాత నేను తెలును కున్నదంతా 
నీకు చెబుతాను” అని యోనాతాను దావీదుతో 
చెప్పాడు. 

“యోనాతాను తన తండ్రీ సౌాలుతో మాట్లాడుతూ 
దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. 
దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయ 
లేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు 
ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు. "దావీదు తన 
ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిప్తీయుడై న 
గొల్యాతును చంపాడు. దానిద్వారా యెహోవా ఇశ్రా 
యేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. 
అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటు 
వంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? 
అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన 
కారణమే లేదు” అని అన్నాడు. 

6యోనాతాను చెప్పినదంతా విని సాలు ఒక 
ప్రమాణం చేసాడు. “యెహూవా సజీవంగా ఉన్నాడు 
అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు 
సాలు. 

"కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా 
అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును 
తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి 
దావీదు మొదట్లొోలాగే సౌలు దగ్గర ఉన్నాడు. 


సౌలు మరల దావీదును చంపాలని చూచుట 

మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను 
ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమి 
కొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు. 
కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి 
సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చుని 
వున్నాడు. సౌలు చేతిలో అతని ఈళువుంది. దావీదు 
సితార వాయిస్తూ ఉన్నాడు. సాలు తన ఈణును 
దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు 
గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈణశును 
దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పి గోడలోకి 
దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు. 

"సాలు తన మనుష్యులను దావీదు ఇంటికి 
పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి 
అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయ 
త్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య 
మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు 
పారిపోయి నీ (ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉద 
యమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది. 
“అలా చెప్పి, దావీదును ఒక కిటికీగుండా బయటకు 


1 సమూయేలు 19:13-20:8 


దింపింది. దావీదు తప్పించుకొని పారి పోయాడు. 
కొమీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద 
ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద 
కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది. 
1*దావీదును బంధించమని సాలు తన సైనికులను 
పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” 
మీకాలు చెప్పింది. (క్ర విషయం తన మనుష్యులు 
చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా 
ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” 
అని ఆ మనుష్యులతో సాలు చెప్పాడు. 

16స్తైల్పు మనుష్యులు దావీదు కోసం మళీ దావీదు 
ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా 
విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం 
మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు. 

1గఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును 
వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు 
మీకాలును అడిగాడు. 

“తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని 
అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” 
మీకాలు జవాబు ఇచ్చింది. 


దావీదు రామాలోసని గుడారాలకు వెళ్ళుట 

కోదావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలో 
వున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సాలు తన పట్ల 
చేసినదంతటినీ దావీదు సమూయేలుకు చెప్పాడు. 
తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారా 
లకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు. 

రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటు 
"న్నట్టు సౌలు విన్నాడు. *దావీదును బంధించి తీసుకుని 
రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ 
వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ (ప్రవక్తల 
గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూ 
యేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. 
దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగా 
వారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు. 

21కఈ వార్త సాలు వరకూ పోయింది. అతను మరి 
కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ 
దేవుని విషయాలు చెప్పటం మొదలుపెట్టారు. కనుక 
మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారు 
కూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. 
2చవరికి సాలు స్వయంగా బయలుదేరి రామా చేరు 
కున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గర 
వున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, 
దావీదు ఎక్కడ ఉన్నారని సౌలు అక్కడున్న వారిని 
అడిగాడు. “రామాదగ్గర ఉన్న నాయోతులో ఉనా రని” 
వాళ్లు జవాబు చెప్పారు. “అప్పుడు సౌలు రామా 
దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ 


334 


సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విష 
యాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో 
వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా 
దేవుని విషయాలు చెబుతూనే ఉన్నాడు. అప్పుడు 
సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు 
దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి 
శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు. ఆ 
కారణం చేతనే, “సాలుకూడ ప్రవక్తల్లో ఒకడు 
అయ్యాడా?” అని (ప్రజలు అనుకోవటం మొదల 


య్యింది. 

౧ దావీదు రామాలో వున్న నాయోతునుంచి 
పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు 

వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ 

తండి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తు 

న్నాడు?” అని అడిగాడు. 

“అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా 
తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. 
నా తండ్రీ ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీ 
చేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి 
స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు 
చెబుతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను 
నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం 
కాదు!” 

వకానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి 
బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియ 
కూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని 
నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు 
అన్నంత నిజంగా, నీవు జీవిస్తున్నా వన్నంత నిజంగా 
నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని 
జవాబిచ్చాడు. 

“యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయ 
మంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు. 

అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమా 
వాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసి 
వుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో 
దాగివుండనీ. “నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు 
“దావీదు తన స్వగ్రామమైన బేత్తై హముకు వెళ్లాలని 
కోరాడు. ఈ నెలసరి బఠి అర్పణకు అతని కుటుంభం 
వారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక 
దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను 
వెళ్లనివ్వా ల్సిందిగా నన్ను అడిగాడు అని నీ తం డికి 
చెప్పు అన్నాడు. "సరే మంచిది అని మీ తండ్రీ 
అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం 
వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు. 
కయోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనిక 


దావీదు, యోనాతానుల ఒడంబడిక 


335 


రించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక 
చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంప 
వచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని 
వెళ్లకు” అన్నాడు. యోనాతాను, “లేదు ఎప్పటికీ 
అలా జరగదు! నా తండ్రీ నీకు కీడు తలపెడితే నేను 
నీకు తెలియ జేస్తాను” అని చెప్పాడు. 

దావీదు, “ నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు 
తెలియజేస్తారు?” అన్నాడు. 

"అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం 
పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, 
దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు. 

12 యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రా 
యేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు 
వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రీ వ్‌ విషయంలో ఏ 
తలంపుతో ఉన్నాడో తెలునుకుంటానని నీకు 
ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ట ఆయన వైఖరి 
బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం 
మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను. నా 
తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియ 
పర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయక 
పోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా 
నా తండికి తోడై డై యున్నట్లు, నీకు కూడ తోడై 
వుండునుగాక! 1నేను జీవించినంత కాలం, నా మీద 
దయ చూపించు. నేను మరణించాక నా కుటుంబం 
పట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ 
మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ 
యెహోవా నాశనం చేయునుగాక! "ఆ సమయంలో 
యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయ 
బడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను 
యెహోవా శిక్షించునుగాక!” 

"అప్పుడు ౮ యోనాతాను తన మీద దావీదుకు ఉన్న 
పేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల 
నంటే యోనాతాను తనను తాను (ప్రేమించు కున్నం 
తగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు. 

1కోరప్టు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం 
ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలదని 
గమనిస్తాడు. “ఈ కష్టాలన్నీ (ప్రారంభమైనప్పుడు నీవు 
ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ 
రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచి 
వుండు. మూడవ రోజున కొండ పక్కగా నేనొక 
గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను 
కొన్ని బాణాలు వదులుతాను. *'అప్పుడు ఆ వదిలిన 
బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. 
వానితో నేను “మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు 
అక్కడ నాకు దగ్గర్గోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి 
వాటిని తీసుకొనిరా అని చెబుతాను. నేను గనుక 
అలా చెబితే అప్పుడు నీవు బయటికి రావచ్చు. 


1 సమూయేలు 20:90-31 


యెహోవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగు 
తుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు. 
22క్రానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, “బాణాలు 
చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా 
అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక 
అలా చెబితే నీవు తప్పక పారిపోవాల్సిందే. అంటే 
యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట. 
“మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం 
ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా స్య అని 
యోనాతాను దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు 
పొలంలో దాక్కున్నాడు. 





విందులో సౌలు వైఖరి 

అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు 
భోజనం చేయటానికి కూర్చున్నాడు. మామూలుగా 
కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చు 
న్నాడు. సాలుకు ఎదురుగా యోనాతాను కూర్చు 
న్నాడు. సాలుకు పక్కగా అబ్బేరు కూర్చున్నాడు. 
కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది. 

2ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా 
జరిగివుండవచ్చు; లేదా మైలపడి* ఉండవచ్చు” అను 
కున్నాడు. కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో 
రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్టయి 
కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్య 
విందుకు ఎందుకు రాలేదని సాలు యోనాతానును” 
అడిగాడు. 

%ోబేత్థహీము వెళ్తనిమ్మని దావీదు నన్ను అడిగాడు. 
29త్రని'కుటుంబర వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి 
అర్చణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోద 
రుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరు 
లను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా 
అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత 
దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనా 
తాను చెప్పాడు. సాలుకు యోనాతాను మీద చాలా 
కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి 
పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీ లాగే ప్రవర్తిస్తున్నావు. 
నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, 
నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు. *' యెష్టయి 
కుమారుడు బతికి ఉన్నంత వరకూ నీవు రాజు 
కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. 
ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు 
చచ్చిన వారితో సమానము!” అన్నాడు సాలు. 





మైలపడి మతపరమైన కార్యాలకు పాత నిబంధనలో కొన్ని 
నియమాలు నిర్దశించబడీనాయి. శవాన్ని తాకినా, స్త్రీ 
సంగమం చేసినా స్నానాదులు చేసి, శుచియె కొద్ది రోజులు 
ఆగి దేవుని కార్యాలలో పాల్గొనాలి. 


1 సమూయేలు 20:32-21:9 


32“దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన 
నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని 
అడిగాడు. *ేసాలు తన ఈటెను యోనాతాను మీదికి 
విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. 
దానితో తన తండి నిజంగానే దావీదును చంపాలని 
తల పెట్టాడని యోనాతానుకం అర్థమయ్యింది. 
3*య్రోనాతొనుకు విపరీతంగా కోపం వఏ ంది. భోజ 
నాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన 
తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు 
కూడ ఏమీ భోజనంచేయటానికి ఒప్పుకోలేదు. సౌలు 
తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని 
చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు. 


యోనాతాను, దావీదు ఒకరికొకరు వీడ్కోలు 
చెప్పుకోవడం 

35ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి 
వెళ్ళాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి 
అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న 
పిల్లవానిని కూడ తీసుకుని వెళ్లాడు. 

కానన వేసే బాణాన్ని పరుగున పోయి వెదకి 
తీసుకు నిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. 
ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని 
తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. 

ఫొబాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. 
కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో 
ఉన్నాయి” అని అరిచాడు. వెళ్లు! త్వరగా వెళ్లు! 
ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను 
కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకుని తన 
యజమాని వద్దకు తెచ్చాడు. ఈ సందర్భంలో 
ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి 
ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే 
అది తెలుసు. యోనాతాను తన విల్టు, అంబులను 
ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పొమ్మ”ని చెప్పాడు. 

“ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క 
తాను దాగివున్న చోటనుండి దావీదు బయటికి 
వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్డాడు. 
అలా మూడుసార్డు దావీదు చేశాడు. తరువాత దావీదు, 
యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. 
వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను 
కంలు ఎక్కువగా ఏడ్చాడు. 

“శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొన 
సాగుతామని యెహోవా నామంతో వాగ్దానం చేసు 
కున్నాము. మనమధ్య, మన తరువాత దున తరాల 
వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని 
మనము చెప్పుకున్నాము” అని యోనాతాను 
దావీదుతో అన్నాడు. 


336 


యాజకుడెన అహీమెలెకును చూచుటకు దావీదు 
= వెళ్ళుట 

౧1 తరువాత దావీదు వెళ్లిపోయాడు. యోనా 
తాను తిరిగి పట్టణానికి వెళ్లాడు. *అహీమెలెకు 

అనే యాజకుని చూడటానికి దావీదు నోబు పట్టణానికి 

వెళ్లాడు. దావీదును చూడగానే అహీమెలకు భయంతో 

వణకిపోయాడు. “నీవు ఒంటరిగా ఎందుకున్నావు? 

నీకు తోడుగా ఎవ్వరూ ఎందుకు లేరు?” అని అవామె 

లెకు దావీదును అడిగాడు. 

దావీదు అహీమెలెకుతో, “రాజు నాకు ఒక ప్రత్యేక 
మైన ఆజ్ఞ ఇచ్చాడు. తాను ఏ పనిమీద నన్ను పంపి 
స్తున్నాడో అది వేరెవ్వరికీ తెలియ కూడదన్నాడు. 
నన్ను ఏమి చేయమని ఆయన చెప్పాడో అది ఎవ్వరికీ 
తెలియకూడదని ఆయన ఆజ్ఞ. నన్ను ఎక్కడ కల 
వాలో నా మనుష్యులకు నేను చెప్పాను. “ఇప్పుడు 
నీవద్ద ఏమైనా ఆహారం ఉన షరా? నాకు ఐదు రొట్టెలు 
లేదా' ఏది ఉంటే అది ఇవ్వు” అని చెప్పాడు. 

వోతనవద్ద మామూలు రాబ్జలేవీ లేవనీ, కేవలం 
ప్రతిష్టితంగా దేవుని సన్నిధిలో ఉంచిన రొట్టలు* 
కొంత వున్నాయనీ, తన పరివారమంతా స్త్రీలకు 
దూరంగా వున్న వారైతే వారు ఈ రొట్ట తినవచ్చనీ” 
యాజకుడు దావీదుతో అన్నాడు. 

6ల్రద్రి విన్న దావీదు, “మేము ఏ స్త్రీలతోను ఉండ 
లేదు. మేము యుద్దానికి వెళ్లినప్పుడల్లా, అలాగే 
మామూలు పనులు చేసేటప్పుడు కూడ నా మను 
ష్యులు తమ శరీరాలను పవిత్రంగా ఉంచు కుంటారు. 
ఇప్పుడు వేము బయలుదేరిన మా పని ఎంతో 
పవిత్రమైనది కనుక ఈ వేళ ఇది మరింత సత్యం” 
అన్నాడు. 

"పవిత్ర రొజ్టు తప్ప మరొకటి లేక పోవటంతో 
యాజకుడు దావీదుకు దానినే ఇచ్చాడు. యాజకులు 
యెహోవా ఎదుట పీఠంపై ఆరగింపుగా ఉంచే రొట్ట 
ఇది. (ప్రతి రోజూ వారు ఈ రొఘ్టైను తీసివేసి మళీ 
కొత్త రొస్టైను దాని స్థానంలో ఉంచుతారు. 

కిసాలు “అధికారులలో ఒకడు ఆ రోజున ఇక్కడ 
ఉన్నాడు. వాని పేరు దోయేగు. అతడు ఎదోమీ 
యుడు. వాడు అక్కడ యెహోవా ఎదుట ఉంచ 
బడ్డాడు. దోయేగు సౌలు యొక్క గొ(రెల కాపరులకు 
నాయకుడు. *యాజకుడై న అహీమెలాకును, “ఒక 
ఈణుగాని, కత్తిగాని అక్కడ ఉన్నదా అని దావీదు అడి 
గాడు. రాజుపని అతి ముఖ్యమైనదని, తను త్వరగా 
వెళ్లవలసి ఉందనీ, తాను కత్తిగాని మరి ఏ ఇతర 
ఆయుధంగాని తేలేదనీ చెప్పాడు.” 





(ప్రతిష్టితంగా ... ఉంచిన రొష్టై పవిత్ర గుడారంలో దేవుని 
సన్నిధిలో ఆహారాన్ని |ప్రతిష్టితంగా ఉంచుతారు. మామూ 
లుగా దానిని శుచియెన యాజకుడు తినటం ఆనవాయితీ. 


337 


'9ఫిలిప్తీయుడై న గొల్యాతు ఆయుధం ఒక్కటే 
ఇక్కడ ఉందని యాజకుడు చెప్పాడు. “ఏలా 
లోయలో నీవు వానిని చంపినప్పుడు వాని దగ్గర నీవు 
తీసుకున్న ఖడ్గం అది. ఆ ఖడ్గం ఒక బట్టలో చుట్టబడి 
ఏఫోదు అంగీ వెనుక ఉంచబడింది. కావాలంటే అది 
నీవు తీసుకోవచ్చు” అని అహీమెలెకు అన్నాడు. 
“గాల్యాతు కత్తికి మించిన కత్తిలేదు. దానిని నాకు 
ఇవ్వుము అన్నాడు దావీదు. 


దావీదు గాతుకు పారి పోవుట 

11ఆ రోజు సాలు నుంచి దావీదు అలా పారి 
పోయాడు. గాతు రాజై న ఆకీషు వద్దకు దావీదు వెళ్లాడు. 
"కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు 
ఆయనతో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. 
ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు 
పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు 
పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ 
పాట పాడతారు: 


“సాలు వేల కొలదిగా హతము చేసాడు! 
దావీదు పది వేల కొలదిగా హతము 
చేసాడు!!” 


ఈ మాటలను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. 
గాతు రాజైన ఆకీషును గూర్చి దావీదు చాలా భయ 
పడ్డాడు. అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది 
ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట 
మొదలు పెట్టాడు. అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చి 
వానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు 
ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు 
ఉమ్మేసాడు. 

కీఆకీషు, “వీని వైపు చూడండి! వీడు పిచ్చివాడు! 
వీడిని నా వద్దకు ఎందుకు తీసుకుని వచ్చారు? ఇప్ప 
టికే నా వద్ద పిచ్చి వాళ్లు చాలామంది ఉన్నారు. నా 
ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటానికి వీనిని మీరు 
నా ఇంటికి తీసుకుని రానక్కర్లేదు! ఈ మనిషిని మళ్లీ 
నా ఇంటికి రానివ్వకండి” అని తన అధికారులతో 
చెప్పాడు. 


దావీదు పలుచోట్లకు వెళ్ళుట 

౧ 9 దావీదు గాతును వదిలి అదుల్జాము గుహలలోకి 

పారిపోయాడు. అదుల్హాము గుహలో దావీదు 
ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. 
దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు. *చాలా 
మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్గో ఉన్నవారు, 
అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు 
చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. 


1 సమూయేలు 21:10-22:10 


అతనితో కలిపి వారు మొత్తం నాలుగు వందలమంది. 

దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో 
ఉన్న మిస్సాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయను 
న్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి 
దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు 
మోయాబు రాజును అడిగాడు. *దావీదు తన తల్లి 
దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. 
దావీదు కొండలలో” దాగి ఉన్నంత కాలం అతని 
తలిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు. 

“గాదు (ప్రవక్త దావీదును, “కోటలో వుండవద్దనీ, 
యూదాకు వెళ్లమని చెప్పాడు.” కనుక దావీదు బయ 
ల్లేరి హారేతు అరణ్యానికి వెళ్లాడు. 


అహీమెలెకు కుటుంబాన్ని సౌలు నాశనము చేయుట 

6ద్రావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యు 
లకు తెలిసినట్టు సాలు విన్నాడు. గిబియా వద్ద కొండ 
మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. 
సౌలు కింది అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. 
సాలు చేతిలో ఒక ఈటె వుంది. "సౌలు తన చుట్టూ 
వున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యు 
లారా వినండి! యెష్టయి కుమారుడు దావీదు మీ 
అందరికీ భూములు, (దాక్షతోటలు ఇస్తాడని మీరను 
కుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస సైన్యా 
ధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అను 
కుంటున్నారా? అని అడిగాడు. 

కమీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! 
మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనా 
తాను యెష్టయి కుమారునితో ఒడంబడిక చేసుకు 
న్నట్టు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి 
మీలో ఒక్కనికీ శ్రద్ధ లేదు! దావీదును నా కుమారుడు 
యోనాతాను [ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు 
చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, 
నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను 
చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” 
అని అన్నాడు. *ఎదోమీయుడగు దోయేగు అక్కడ 
సాలు అధికారులతో పాటు నిలబడి వున్నాడు. 
“యెష్టయి కుమారుడై న దావీదు అహీటూబు కుమారు 
డైన "అహీమెలె కును నోబులో చూడటానికి వచ్చి 
నపుడు, అతనిని నేను చూసాను. దావీదు కొరకు 
అహీమెలాకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి 
ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిప్తీయుడై న గొల్యాతు 
ఖడ్గాన్ని అహీవాలెకు దావీదుకు ఇవ్వటం నేను 
చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు. 





కొండలు శతు దాడులు జరిగినప్పుడు తమను తాము 
రక్షించుకునేందుకు (ప్రజలు దాగివుండే చోటు. వీటిని 
దుర్గాలని కూడ అంటారు. 


1 సమూయేలు 22:11-23:10 


leg విన్న సాలు అహీటూబు కుమారుడు, 
యాజకుడై న అహీమెలెకును, అతని బంధువుల నంద 
రినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలకు 
బంధువు లంతా నోబులో యాజకులు. వారంతా 
రాజువద్దకు వచ్చారు. 'అహీటూబు కుమారుడా, 
విను” అని సౌలు అహీమలకుతో అన్నాడు. 

“చప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు. 

1పోనీవ్లూ, యెష్టయి కుమారుడై న దావీదూ కలసి 
నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు 
దావీదుకు రొమ్టై, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు 
దేవునికి (ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను 
ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలె 
కుతో సాలు. 

1*అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వాసంగా 
ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్టుడు నీ అధికారు 
లలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్టుడు. 
పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సాంత 
కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది. "నేను 
దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటిసారి 
కాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని 
నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి 
జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు అని జవా 
బిచ్చాడు. 

'రకాసీ రాజూ, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు 
అంతా చావాల్సిందే!” అన్నాడు. "అప్పుడు రాజు 
తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా 
యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా 
ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి మ. 
అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అ 
చెప్పాడు. రాజభటులు యెహోవా stele 
హాని చేసేందుకు నిరాకరించారు. 

15 అప్పుడు రాజు దోయేగును పిలచి, “నీవు వెళ్లి 
ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో 
ఎదోమీయుడై న దోయేగు వెళ్లి “యాజకులందరినీ 
చంపేసాడు. ఆ రోజు ఎనభై ఆరదు మంది యాజ 
కులను దోయేగు చంపేసాడు. ినోబు యాజకుల 
యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ 
దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, 
పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి పశు 
వులు, గాడిదలు, గొశైలు అన్నిటినీ దోయేగు 
చంపేసాడు. 

20అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు 
అహీటూబు మనుమడు. అంటే అహీమెలకు కుమా 
రుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసు 
కొన్నాడు. ?'సాలు, యెహోవా యాజకులనందరినీ 
చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు. 
2“ఏదేమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో 


338 


నేను చూసాను, వాడు సాలుకు తప్పనిసరిగా చెబుతా 
డని నాకు తెలుసును, కాని నీ తండి కుటుంబం 
అంతా చనిపోవటానికి నేనే కారకుడను. *ోనిన్ను 
చంపాలనుకొనే సాలు నన్నూ చంపాలనుకుంటు 
న్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో 
ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు 
అబ్యాతారుతో అన్నాడు. 


దావీదు కెయీలాకు వెళ్లటం 
23 అక్కడి (ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు 
కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, 
నూర్చెడి కళ్పాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతు 
న్నారినీ చెప్పారు. 

“నేను వెళ్లి ఈ ఫిలిప్తీయులతో యుద్ధం చేయనా?” 
అని దావీదు యెహోవాని అడిగాడు. “వెళ్లుము ఫిలిప్పీ 
యులను ఎదుర్కొని కెయీలాను కాపాడు,” అని 
యెహోవా దావీదుకు సమాధాన మిచ్చాడు. “కాని 
దావీదు మనుష్యులు, “మనము యూదాలోనే ఉండి 
భయపడి పోతున్నాము. ఇక ఫిలిష్తీయుల సైన్యంవున్న 
చోటికి వెళితే మా భయానికి అంతువుండదు” 
అలరు: 

“దావీదు మళ్లీ యెహోవాను అడిగాడు. యెహోవా, 
“కెయీలాకు వెళ్ళుము ఫిలిప్తీయులను జయించటానికి 
నేను నీకు సహాయం చేస్తాను” అని దావీదుకు జవాబి 
చ్చాడు. అప్పుడు దావీదు తన మనుష్యులతో కెయీ 
లాకు వెళ్లాడు. దావీదు మనుష్యులు ఫిలిష్టీయులతో 
యుద్దం చేసి వారిని ఓడించి వారి పశువులను 
పట్టుకున్నారు. దావీదు ఫిలిష్టీయులను చిత్తుగా ఓడించి 
వారి బారినుండి కెయీలా ప్రజలను రక్షించాడు. 
6 అహీమెలెకు కుమారుడు అబ్యాతారు దావీదు వద్దకు 
పారిపోయినప్పుడు తనతో ఏఫోదు అనబడే యాజ 
కుల అంగీనొక దానిని తీసుకుని వెళ్లాడు). 

"దావీదు కెయీలాలో ఉన్నట్టు ప్రజలు సౌలుకు 
చెప్పారు. అది విని, “దేవుడు దావీదును నాకిచ్చినట్టై! 
దావీదు తనకు తాను బోనులో పడ్డాడు. ఎందువల్ల 
నంటే అతను చుట్టూ ద్వారాలు, కటకటాలు ఉన్న 
పట్టణంలో ప్రవేశించాడు” అన్నాడు సాలు. 
కసపాలు తన సైన్యాన్ని సమీకరించుకొని యుద్దానికి 
సిద్ధమయ్యాడు. దావీదును, అతని అనుచరులను ఎది 
రించటానికి సాలు సైన్యం కెయీలాకు వెళ్లేందుకు 
తయారయింది. 

తన మీద సౌలు పన్నాగం పన్నుతున్నాడని దావీదు 
తెలుసుకున్నాడు. “ఏఫోదు తీసుకురా” అని దావీదు 
అబ్యాతారుకు చెప్పాడు. 

10ద్రావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలీయుల 
యహోవా దేవా! నా మూలంగా సాలు కెయీలా 
పట్టణానికి వచ్చి దానిని నాశనం చేయ సంకరలి ంచాడని 


339 


విన్నాను. సాలు కెయీలాకు వస్తాడా? కెయీలా 
ప్రజలు నన్ను సౌలుకు అప్పగిస్తారా? ఇశ్రాయేలీయుల 
యెహోవా దేవా, నేను నీ సేవకుడను! దయచేసి 
నాకు చెప్పు” 

దావీదు, “కెయీలా ప్రజలు నన్ను, నా మనుష్యు 
లను సాలుకు అప్పగిస్తారా?” అని మళ్లీ అడిగాడు. 
“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు. 

గలది విన్న దావీదు తన మనుష్యులతో కెయీలా 
వదిలి వెళ్లిపోయాడు. దావీదుతో ఆరువందల మంది 
వెళ్లారు. ఒక చోటనుండి మరొక చోటకి వారు తరలి 
పోయారు. దావీదు కెయీలానుండి తప్పించుకున్నా 
డని విన్న సౌలు కెయీలా నగరానికి వెళ్లలేదు. 


సౌలు దావీదును వెంటాడుట 

1*దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీపు 
అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి 
రోజూ సాలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. 
కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయ 
లేదు. 

15న్చీస్ర అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. 
సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు. 

16క్రానీ సాలు కుమారుడు యోనాతాను హోరేషులో 
ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను 
దావీదుకు యెహోవా మీద దృఢవీశ్వాసం కలిగేందుకు 
సహాయం చేసాడు. "యోనాతాను, “భయపడకు, 
నా తండ్రీ సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు 
రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. 
ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో. 

“యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట 
ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను 
ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండి 
పోయాడు. 


జీఫు ప్రజలు దావీదు గురించి సౌలుకు చెప్పుట 

సీగిఖియాలో ఉన్న సౌలు వద్దకు జీపు ప్రజలు 
వచ్చి, “తమ రాజ్యంలో దావీదు దాగియున్నట్లు 
చెప్పారు. యెషిమోనుకు దక్షిణంగా ఉన్న హాకీలా 
కొండ మీద వున్న హోరేషు కోటలో దావీదు ఉన్నట్టు 
చెప్పారు. ఓ రాజా! ఇప్పుడు మీరు ఏ సమయంలో 
వచ్చినా దావీదును మీకు పట్టి ఇచ్చే బాధ్యత మాది” 
అని అన్నారు. 

*1అందుకు సౌలు, “నాకు సహాయం చేస్తున్నందుకు 
యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! | జెశ్థండి, 
అతని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తేలుసు 
కొనండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో కనుగొనండి. 
అతనిని అక్కడ ఎవరు చూశారో కూడా తెలుసుకోండి. 
సౌలు కంఖు దావీదు తెలివై నవాడు, కనుక తనను 


1 సమూయేలు 23:11-24:4 


మోసగిస్తాడు అని అనుకున్నాడు. చేదావీదు దాక్కొనే 
స్థలాలనీ ్న కూడ తెలుసుకోండి. మళ్లీ నా వద్దకు వచ్చి 
నాకు పూర్తి సమాచారం తెలియ జేయండి. అప్పుడు 
నేను మీతో వస్తాను. దావీదు ఆ [ప్రాంతంలోనే ఉంటే 
నేను వానిని కనుగొంటాను. అవసరమెతే యూదాలో 
ప్రతి ఇంటిని శోధించై నా సరే వానిని'కనుక్కుంటాను” 
అన్నాడు. 

అప్పుడు జీపువాళ్లు జీపుకు తిరిగి వెళ్లిపోయారు. 
సాలు తరువాత అక్కడికి వెళ్లాడు. దావీదు, అతని 
అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది 
యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి (ప్రాంతం. 
బోసాలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ 
వెళ్లారు. కాని సాలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు 
దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను 
అరణ్యంలోని “కొండ”కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసు 
కున్నాడు. సాలు దావీదును వెతుక్కుంటూ 
మాయోను అరణ్యానికి వెళ్లాడు. 

2పర్వతానికి ఒక పక్కని సౌలు ఉన్నాడు. దావీదు, 
అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున 
ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు 
తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరి 
వారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికులు ఆ 
పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు. 

పక సందేశకుడు సాలు వద్దకు వచ్చి, "ఫిలిప్పీ 
యులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” 
త్వరగా రమ్మనీ చెప్పాడు. 

= అంతటితో సాలు దావీదును వెంటాడటం మాని 
ఫిలిప్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల 
ప్రజలు ఈ ప్రదేశానికి “జారుడు బండొ* అని పేరు 


పెట్టారు. దావీదు మోయోను ఎడారి వదిలి ఏన్లెదీ 


దగ్గర ఉన్న కొండస్టలాలకు వెళ్లాడు. 
గి థ 39) 


దావీదు సౌలును అవమానపరచుట 
24: సాలు ఫిలిష్టీయులను తరిమివేసిన పిమ్మట, 
“దావీదు ఏన్లెదీ ఎడారిలో ఉంటున్నట్టు” 
(ప్రజలు అతనికి చెప్పారు. 
కనుక సౌలు ఇశ్రాయేలు అంతటినుండీ మూడువేల 
మందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారిని తీసుకొని 
వెళ్లి దావీదు కొరకు, అతని అనుచరుల కొరకు వెత 
కటం మొదలు పెట్టాడు. అడవి మేక బండలు అనే 
చోట వారు వెదికారు. సౌలు బాట పక్కగావున్న 
గ,రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి 
కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. ఆ గుహలోనే 
చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగి 
వున్నారు. “సౌలును చూసి దావీదు అనుచరులు 





జారుడు బండ లేక “సెలహమ్మలెకోతు.” 


1 సమూయేలు 24:5-25:5 


అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. 'నీ శత్రు 
వును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును 
స ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అని యెహోవా 
నీతో చెప్పాడు గదా!” * అన్నారు. 

అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ 
వెళ్లి. సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీ 
దును గమనించలేదు. కానీ తర్వాత సౌలు అంగీని 
కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు. “నా యజ 
మానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా 
నన్ను నివారించునుగాక! సాలు యెహోవా నియ 
మించిన రాజు. సాలు యెహోూవాచే అభిషేకింపబడిన 
రాజు గనుక సాలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయ 
కూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు. 
”కోప్పోదేకులైన తన మనుష్యులను అదుపు చేయ 
టానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని 
సాలు మీదికి పోనియ్యలేదు. 

సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు. అతని 
వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” 
అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు 
వంగి నమస్కరించాడు. దావీదు నీకు హాని చేయ 
చూస్తున్నాడని ప్రజలు చెబితే నీవెందుకు ఆ మాటలు 
వింటున్నావు? యెహోవా ఈ రోజున గుహలో 
నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే 
చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. 
నేను నీపట్ల కనికరము చూపాను. 'సౌాలు యెహోవా 
చేత అభిే మకించబడిన రాజు. నా యజమానికి నేను 
కీడు చేయనూ అని నేననుకున్నాను. "ఇదిగో నీ 
రాజవస్త్రం ముక్క నా చేతిలో ఉంది చూడు! దీనిని 
నీ అంగీ నుండి ఒక మూల కోశాను. నిన్ను నేను 
చంపగలిగి ఉండేవాడిని కానీ చంపలేదు. ఇప సుడైనా 
నీవు అర్థం చేసుకో. నేను నీకు ఏ కీడూ తలపెట్టి 
లేదు. శీను నీ ఎడల ఏ Sy చేయలేదు. కాని 
నీవు మాత్రం నన్ను చంపే ప్రయత్నంలో వెంటా 
డుతున్నావు. యెహోవాయే న్యాయం తీర్చును 

గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా 
నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో 
పోరాడను. ిదుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే 
ఒక పాత సామెత ఉంది. కానీ నేను దుర్మార్గం ఏమీ 
చేయలేదు. నేను దుర్మార్లుడిని కాదు. నేను నీకు 
హాని చేయను. 

“ఇంతకూ నీవు తరుముచున్నది ఎవరిని? ఇశ్రా 
యేలు రాజు పోరాడేందుకు వస్తున్నది ఎవరిమీదికి? 
నిన్ను గాయపర్చే వారినెవరినో నీవు వెంటాడటం 
లేదు! ఏదో ఒక చచ్చిన కుక్కనో, లేక ఈగనో నీవు 
తరుము తున్నట్టుగా ఉంది. యెహోవాయే న్యాయ 
మూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును 
గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్వోషినని 


340 


నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” 
అని రాజై న సౌలుతో దావీదు చెప్పాడు. 

దావీదు తన మాట ముగించగానే, సాలు 
“దావీదూ! నా కుమారుడా, అది నీ స్వరమేనాో 
అంటూ ఏడ్వటం మొదలుపెట్టాడు. సౌలు చాలా 
ఏడ్చాడు. “అవును నీవు చెప్పింది వాస్తవమే. నేనే 
తప్పు చేశాను. నీవు నాపట్ల చాలా మంచితనం చూపిం 
చావు. కాని నేనే నీపట్ల చెడుగా ప్రవర్తించాను. నీవు 
చేసిన మంచి పనులన్నీ నాకు నీవు చెప్పావు. 
యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. 
అయినా నీవు నన్ను చంపలేదు. 

ఇది నీవు నా శత్రువు కాదని నిరూపిస్తుంది. శత్రువు 
చేజిక్కినపుడు మంచితనంతో ఎవరూ విడిచి పెట్టరు. 
శతువుకు ఎవరూ మేలు చేయరు. ఈ రోజు నీవు 
నాపట్ల ఇంత మంచిగా ప్రవర్తించినందుకు య హూవా 
నీకు ప్రతిఫలం దయచేయును గాక! *నీవు ఖచ్చితంగా 
రాజువు అవుతావని నాకు తెలుసు. ఇశ్రాయేలు 
రాజ్యాన్ని నీవు పరిపాలిస్తావు. *'ఇప్పుడు నాకొక మాట 
ఇవ్వు. యెహోవా నామం పేరిట నీవు నా సంతతి 
వారిని హతమార్చనని మాటయివ్వు. నా తండ్రీ వంశం 
నుంచి నా పేరు తుడిచివేయనని నీవు నాకు ప్రమాణం 
చేసి చెప్పు.” అన్నాడు సౌలు. 

2కనుక సాలుకు దావీదు వాగ్దానం చేసాడు. సౌలు 
కుటుంబాన్ని నాశనం చేయనని దావీదు వాగ్దానం 
చేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్లాడు. దావీదు 
తన అనుచరులతో కొండ స్థలాలకు వెళ్లిపోయాడు. 


దావీదు మరియు మూర్ధుడైన నాబాలు 
సమూయేలు చనిపోయాడు. సభచేరిన ఇశ్రా 
25 యేలీయులు సమూయేలు మృతికి తమ 
సంతాపాన్ని వెలిబుచ్చారు. రామాలో వున్న అతని 
ఇంటివద్దనే సమూయేలు భౌతిక కాయాన్ని వారు 
సమాధి చేశారు. అప్పుడు దావీదు పారాను అరణ్యానికి 
తరలిపోయాడు. 
2మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. 
అతనికి మూడువేల గ శైలు, వెయ్యి వెకలు 
ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో 
ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు 
కత్తిరిస్తున్నాడు. అతని పేరు నాబాలు.* అతని భార్య 





పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివె నది, మంచి 


అందగత్తె. కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు 
సంతతివాడు. 

“దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన 
గొరైలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు. దావీదు 
పదిమంది యువకులను పిలచి, “కర్మెలులో వున్న 





నాబాలు బుద్ధిహీనుడు అని దీని అర్థం. 


341 


నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుక 
రించమని” చెప్పాడు. నీవూ, నీ కుటుంబం బాగు 
న్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని 
కూడ నేను భావిస్తున్నాను, "నీవు నీ గొ[రైల నుండి 
ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొ(రైల కాపరులు 
కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి 
మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత 
కాలం మేము వారినుండి ఏమీ తీసుకోలేదు. *నీవు 
వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము 
ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. 
అందుచేత ఈ యువకుల పట్ట నీవు కనికరం 
చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. 
న్రీసే 'హీతుడనై న* దావీదు కోసం ఇది చేయి” అని 
చెప్పమన్నాడు దావీదు. 

దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. 
దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు. 
“0క్రాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. 
తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ 
దావీదు? ఎవడీ యెష్టయి కొడుకు? ఇటీవల చాలా 
మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతు 
న్నారు! "! నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద 
ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. 
నాకు తెలియని వాళ్లైవరికీ నేను దాన్ని ఇవ్వను.” అని 
కసురు కున్నాడు నాబాలు. 12నాబాలు అన్నదంతా 
దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు. 
ఏది విన స దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు 
తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు 
తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు 
వందల మంది దావీదుతో వెళ్లారు. రెండు వందల 
మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు. 


అబీగయీలు ఆపదను తప్పించుట 

'*నాబాలు నౌకర్ణలో ఒకడు తన యజమాని భార్య 
అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి 
కొందరు దూతలను మా యజమాని నాబాలును 
పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో 
నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. దావీదు మను 
ష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు 
ఏ అపకారమూ చేయలేదు. మేము గ్‌ (రెలను పాలా 
లకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. 
వారు ఎప్పుడూ ఏమీ దొంగిలించలేదు. రా త్రింబగళ్లు 
దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము 
గొ(రైలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని 
కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు. 








స్నేహితుడు కుమారుడు అని మూలభాషలో రాయ 
బడింది. 


1 సమూయేలు 25:6-29 


"ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి 
నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని 
కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు 
చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని 
చెప్పాడు. 'అబీగయీలు వెంటనే రెండువందల 
రొట్టలు, రెండు నిండు దాక్టారసపు తిత్తులు, వండిన 
ఐదు గొ(రైల మాంసం, సుమారు ఐదు మానికల 
వండిన ఆహారం, ఒక మూట ఎండు రాక్ష ఎండిన 
అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని 
గాడిదల మీద ఎత్తించింది. తరువాత అబీగయీలు 
తన నౌకర్షతో, “వాటిని తీసుకుని వెళ్ళమని, వారి వెనుక 
తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె 
ఇదంతా తన భర్తకు చెప్పలేదు. 

20అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం 
అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీ 
దును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది. 

21అబీగయీలు దావీదును కలుసుకోక ముందు 
దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అర 
ణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొడ 
లలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయిం 
చాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ 
అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు. రేపటి 
ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క 
మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా 
నన్ను శిక్షించును గాక!” అన్నాడు. 

బోఅయితే అబీగయీలు దావీదును చూడగానే 
వెంటనే గాడిద మీదనుంచి దిగి దావీదుకు సాగిలపడి 
అభి వందనం చేసింది. చోఅబీగయీలు దావీదు పాదాల 
మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. 
నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు. 
బోనీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ 
పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. 
అతను తన పేరుకు తగినష్టే ఉన్నాడు. అతని పేరుకు 
“బుద్దిహీనుడని' అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు. 

2నిర్హోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను 
దూరంగా ఉంచాడు. యెహోవా జీవిస్తున్నాడు 
నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, 
మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువల 
అవుదురు గాక! *”నీ కోసం నేను ఈ కానుకలు 
తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ 
కానుకలనివ్వు తప్పు చేసినందుకు నన్ను క్షమించు. 
యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుం 
బంలో అనేక మంది రాజులు పుష్టేలా చేస్తాడని నాకు 
తెలుసు. నీవు ఆయన తరపున యుద్దాలు చేస్తున్నావు 
గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియు 
న్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు. 
పోఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన 


1 సమూయేలు 25:30-26:7 


యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి 
విసరిన రాయిలా యెపోోవా నీ శత్రువుల ప్రాణాలను 
విసిరేస్తాడు. నీకు అనేక మంచి వాటిని చేస్తానని 
యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాట 
న్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు 
నాయకునిగా చేస్తాడు. “అప్పుడు నీవు ఈ బోనులో 
పడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. 
నిర్లోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ 
మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చి 
నప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థి 
స్తున్నాను” అని వేడుకున్నది. 

32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రా 
యేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసు 
కునేందుకు దేవుడే నిన్ను పంపించాడు. శెన్సీను 
సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను 
ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్జోషులను 
చంపకుండా నీవే నన్ను వారించావు. 34వ శాయేలీ 
యుల దేవుడైన యెహోవా జీవిస్తున్నంత నిజంగా 
నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసు 
కొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు 
వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” 
అని చెప్పాడు దావీదు. 

సోఅప్పుడు దావీదు అబీగ యీలు తెచ్చిన కానుకలు 
స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు నీ మాటలు నేను 
విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు 
ఆమెతో చెప్పాడు. 


నాబాలు మరణము 

36అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి 
వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ 
ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత 
అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబా 
లుతో ఏమీ చెప్పలేదు. మరుసటి ఉదయం నాబాలు 
మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగిన 
దంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండె 
పోటు వచ్చి రాయిలా బిగుసుకుపోయాడు. **ఆ తరు 
వాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు 
యెహోవా. నాబాలు మరణ వార్త విన్న దావీదు, 
“యెహో వాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి 
చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బల 
పర్బాడు. నాబాలు తప చేసాడు గనుక యెహోవా 
వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు. 

అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం 
పంపాడు. ఆమె తనకు భార్య కావాలని దావీదు అడి 
గాడు. “దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీ 
లును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ము 
లను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని 


సేవకుల పాద ప్రక్షాళనం 


342 


దావీదు కోరిక” అని చెప్పారు. *అబీగయీలు సాగిల 
పడి నమస్కరించి, “నేను మీ దాసిని మీ సేవకు 
సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు 
సేవకుల పాద ప్రక్షాళనం చేయటానికే సిద్ధంగా 
ఉన్నాను” అని చెప్పింది. 

*“*“అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి 
దావీదు పంపిన సేవకులతో కలసి వెళ్లింది. ఆమెతో 
అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. 
అబీగయీలు దావీదు భార్య అయింది. 

గెయెజైయేలీ వాసి అహీనోయమును కూడ దావీదు 
వివాహము చేసుకున్నాడు. అహీనోయము, అబీగ 
యీలు ఇద్దరూ దావీదుకు భార్యలయ్యారు. “సాలు 
కుమార్తె మీకాలు కూడ దావీదుకు భార్యయే గాని, 
సాలు ఆమెను గల్రీముకు చెందిన లాయీషు అనే 
వాని కుమారుడు పర్తీయేలుకు ఇచ్చి మళ్లీ పెళ్లి చేశాడు. 


దావీదు, అబీషై సౌలు గుడారంలోకి ప్రవేశించుట 
26 జీపు (ప్రజలు సౌలును చూడటానికి గిబి 
యాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు 
దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదు 
రుగా ఉంది” అని వారు సాలుతో చెప్పారు. *జీపు 
అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో 
తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికు 
లను సాలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సాలు, 
అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీపు 
అరణ్యంలోకి వెళ్లారు. సాలు హకీలా కొండపై గుడా 
రాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా 
బాటపక్కలో ఈ స్థలం వుంది. దావీదు అరణ్యం 
లోనే వుండి, సాలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు 
విన్నాడు. దావీదు తన వేగుల వారిని పంపి సాలు 
హకీలా కొండకు వచ్చినట్టు తెలుసుకున్నాడు. సౌలు 
గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, 
అబ్బేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు 
చూశాడు. (నేరు కుమారుడు అబ్బేరు సౌలు సైన్యా 
లకు సేనాని.) గుడారం మధ్యలో సాలు నిద్రిస్తూ 
వున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది. 

St హిత్తీయుడై న అహీమెలాకుతోను, సెరూయా 
కుమారుడయిన అభీ? షెతోను దావీదు మాటాడి, 
“సాలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” 
అడిగాడు. (అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). 
“నీతో నేను వస్తా అని అబీషె షై చెప్పాడు. 

7నీకటి పడ్డాక దావీదు అబీష్నై కలిసీ సాలు 
మజిలీలోకి వెళ్లారు. సాలు మధ్యలో నిద్రపోతూ 





దావీదు కాలంలో ఒక వ్యక్తి 
ప్రజల కాళ్లు కడిగితే ఆ వ్యక్తియొక్క అణకువకు, నమతకు 
గుర్తు. 


343 


ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి 
దిగవేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, పక్కగా 
అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు. 3 శత్రువును ఓడించ 
టానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. 
ఒక్క వేటుతో, అతని ఈళుతోనే సాలును భూమి 
లోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీష్టై దావీదుతో. 
కానీ దావీదు అబీ తో ఇలా అన్నాడు, “సాలును 
చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు 
హాని చేసేనవాడు గిక్షించబడాలి. '' యెహోవా జీవిస్తు 
న్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. 
ఒకవేళ సాలు నహజంగానే చనిపోవచ్చు. లేదా 
తల అతడు చంపబడవచ్చు. ''కానీ యెహోవా 
చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంప 


1 సమూయేలు 26:8-25 


దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, 
అది నీ స్వరమే కదూ” అన్నాడు సౌలు దావీదుతో. 

“అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” 
అన్నాడు దావీదు. 

“దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెం 
దుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం 
ఏమిటి? దేని విషయంలో నేను దోషిని? రాజా, నా 
యజమానీ, నా మాట విను! యెహోవా గనుక 
నీకు నాపై కోపం వచ్చినట్టు చేసి ఉంటు ఆయనకు 
బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల పేరణవల్ల 
నామీద నీకు కోపం వచి వుంటే యెహోవా వారిని 
కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన 
భూమిని నేను వదిలిపోయేలా మనుష్యులు చేశారు. 





కుండా ఉండేటట్టు చేయుమని యెహోవాకు నేను 
ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, 
మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి 
పోదాము.” 

కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి 
కూజాను తీసుకుని దావీదు, అబీష్టై సాలు గుడారం 
నుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం 
ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. 
ఒక్క మనిషి కూడ కనీసం మేల్కోలేదు! యెహోవా 
సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో 
వారంతా అలా నిద్రపోయారు. 


దావీదు మరల సౌలును అవమాసించుట 

గొరావీదు ఆవలివై పుకు వెల్లిపోయాడు. సాలు 
గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం 
మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు 
ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి. 

నేరు కుమారుడై న అబ్బేరును, సైన్యాన్ని ఉద్దే 
గించి దావీదు కేకవేసి "అబే రూ నాకు జవాబు కప్పు 
అన్నాడు. 

“రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్బ్నేరు 
అడిగాడు. 

15అందుకు దావీదు, “నీవు మగాడివి కదూ! నీవు 
ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! 
నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడై న 
రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యజమానియెన 
రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారం 
లోనికి వచ్చాడు! 

"నీవ గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తు 
న ఎంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందు 
కంటే యెహోవా చేత అభీ ఎకించబడ్డ నా యజమాని 
యైన రాజును కాపాడలేదు. నీవు సాలు తలవద్ద 
వుంచబడిన ఈణు, నీళ్ళథభూజా ఏమయ్యాయో చూడు. 
అవి ఏవి?” అని ఎదురు (ప్రశ్నవేసాడు. "సాలుకు 


వెళ్లి ఇతర దేవుళ్లను కొలువమని 

“0పరదేశీయులతో ఉండుమని మనుష్యులు నాకు 
చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి 
దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురు 
గును చంపటానికి వెతుక్కుంటూ బయటికి వచ్చాడు! 
కొండల్లో కౌజు పిట్టను” వేటాడటానికి వచ్చినవానిలా 
ఉన్నావు నీవు!” 

2 అప్పుడు సాలు, “నేను పాపం చేసాను. నా 
కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. 
నా (ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు 
చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు 
ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. 
నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు. 

22*ఇదిగో రాజు ఈళు. మీలో ఒక యువకుడు 
వచ్చి దీనిని తీసుకోవచ్చు. *మంచిచేసిన ప్రతి వానికీ 
యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని 
ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను 
ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత 
అభిషేకించబడిన రాజుకు నేను హాని చేయను. చీనీ 
ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు 
చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం 
అని యెహోవా నీకు చూపిస్తాడు. (ప్రతి కష్టంనుంచీ 
యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు “దావీదు. 

బస్తాలు “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీ 
ర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలు 
చేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో 
చెప్పాడు. 





కొండల్లో కౌజు పిట్టను కొండల్లో కౌజు పిట్టలను 
వేటాడేవారు వాటిని సామ్మసిల్లే వరకు తరుముతారు. 
అప్పుడు వాటిని చంపుతారు. అదే మాదిరిగా సౌాలుకూడ 
దావీదును వెంటాడాడు. ఇది కూడ _రెండర్భాలు గల పద 
ప్రయోగమే. హెబ్రీలో “కౌజు పిట్ట” అనే పేదానికీ, 14వ 
వచనంలో “పిలచు-కేకవేయు” అనే పదాలకు సామ్యం 
కన్పిస్తుంది. 


1 సమూయేలు 27:1-28:6 


దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు 
తన ఇంటికి తిరిగి వెళ్లాడు. 


దావీదు తన మనుష్యులతో ఫిలిప్తీయుల రాజ్యానికి 
వెళ్ళుట 
27 తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సాలు 
నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను 

ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే 
ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు 
రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను 
సాలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు. 

2అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అను 
చరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయో 
కుమారుడై న ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు 
రాజు. 3దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబా 
లతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము 
ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు 
యెజైయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలు 
నివాసి, నాబాలు భార్య విధవరాలునై న అబీగయీలు 
అతనితో ఉన్నారు. *దావీదు గాతుకు పారిపోయాడని 
ప్రజలు సాలుతో చెప్పగానే సాలు అతని కొరకు వెద 
కటం మానేశాడు. 

౨ఆక్రీషును దావీదు కలసి, “నా విషయమై నీవు 
సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే 
అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. 
రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే 
ఉండటం మంచిది” అని చెప్పాడు. 'స్తిక్షగు అనే ఊరిని 
అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున 
అప్పటి నుండి సిక్షగు యూదా రాజులకు చెందినదిగా 
ఉండిపోయింది. ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక 
సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు. 


దావీదు ఆకీము రాజును మోసగించుట 

దావీదు, అతని మనుష్యులు కలసి అమాలేకీయుల 
తోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్దా 
నికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి 
ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు 
పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్ట్రవరకు 
నివసిస్తూ ఉన్నారు. ఆ (ప్రాంతంలో దావీదు వారితో 
పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, 
గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం 
చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు. 

'9డావీదు ఇలా చాలాసార్జు చేసాడు. ప్రతిసారీ దావీదు 
ఎక్కడ యుద్దం చేసి, సంపద అంతా తెస్తున్నాడు 
అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ 
(ప్రాంతంలో యుద్దం చేసాననీ యెరహ్మెయేలుకు 
దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన 


344 


పోరాడాను” అనీ (ప్రతిసారీ ఒక పేరు చెపుతూ 
ఉండేవాడు దావీదు. !'బతికి వున్న ఒక స్త్రీని గాని, 
పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు 
తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను 
చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అను 
కున్నాడు.” ఫిఠిష్టీయుల దేశంలో ఉన్న అన్ని 
రోజులూ దావీదు ఇలాగే చేసాడు. *ఆకీషు మాత్రం 
దావీదును నమ్మటం మొదలుపెట్టాడు. “ఇప్పుడు 
దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. 
ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటు 
న్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవ 
చేస్తాడు అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు. 


ఫిలిష్తీయుల అద్ద సన్నాహం 
28 తరువాత ఫిలిప్తీయులు ఇశ్రాయేలుపై 
యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. 

ఆకీషు దావీదుతో, “నివూ. నీ మనుష్యులూ నాతో 
కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని (గ్రహిం 
చావా?” అని అన్నాడు. 

పోఓ, తప్పకుండా. అప్పుడు నీవే చూస్తావుగా నేను 
ఏమి చేయగలిగిందీ” అని దావీదు జవాబిచ్చాడు. 

“చాలా బాగుంది. నిన్ను నా అంగరక్షకునిగా శాశ్వత 
నియామకం చేస్తాను” అని అన్నాడు ఆకీషు. 


సౌలు మరియు ఏన్లోరు స్త్రీ 

సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా 
అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణ 
మైన రామాలోనే సమూయేలు శరీరాన్ని (ప్రజలు 
సమాధి చేశారు. 

అంతకు ముందే సాలు కర్ణపిశాచముగలవారిని*, 
చెల్దింగిదారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు. 

“ఫిలిప్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే 

చోట గుడారాలు వేసుకున్నారు. సాలు ఇశ్రాయేలీ 
యులందరినీ సమీకరించి, గిల్పోవలో గుడారాలు వేసు 
కున్నాడు. 

వఫిల్రపష్టీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరి 
పోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది. 

సాలు యెహోవాను ప్రార్థించాడు. కానీ 
యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ 
దేవుడు సాలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు 
ఇచ్చేందుకు దేవుడు ఊరీము* ప్రయోగించ లేదు. 





కర్ణపిశాచముగలవారు చనిపోయిన వారితో మాట్లాడేందుకు 
ప్రయత్నిస్తారు. 

ఊరీము ఆ కాలంలో దేవుని జవాబులు తుమ్మీము ద్వారా 
ప్రధాన యాజకులు తెలుసుకొనేవారు. అది ఏమిటో తేటగా 
తెలియదు. 


345 


“చివరికి సాలు తన మనుష్యులతో, “ఒక కృర్ణపిశాచంగల 
స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతోందో 
ఆమెను అడుగుతాను” అని చెప్పాడు. 

“ఏన్టోరులో కర్ణ పిశాచం గల ఒక స్త్రీ వుందని” 
అతని అధికారులు అతనితో చెప్పారు. 

క అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం 
వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టు 
కొని ఆ స్త్రీని చూడటానికి వెళ్లాడు. “ఆ స్త్రీని దైవావే 
శంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పేన 
వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు. 

కానీ ఆ స్త్రీ “సాలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా 
తెలుసు. క్షర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రా 
యేలు నుండి వెళ్తగొట్టాడు. నీవు నన్ను ఉరి వేసి 
చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది. 

“0సాలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి 
ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా 
చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్ష 
పొందవు” అన్నాడు. 

“అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించ 
మంటావు అని ఆ స్త్రీ సౌలును అడిగింది. 

“సమూయేలును” అన్నాడు సౌలు. 

2ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. 
“నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది 
ఆ స్తీ సౌలుతో. 

“అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తు 
వు?” అన్నాడు సౌలు ఆమెతో. “భూమిలోనుండి * 
ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ 


no? 


1*"” అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సాలు 
అడిగాడు. 

“అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతు 
న్నాడు అని ఆ స్తీ జవాబిచ్చింది. 

అది సమూయేలు అని అప్పుడు సాలుకు తెలిసింది. 
సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు. “నన్నెందుకు 
ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు*” 
అన్నాడు సమూయేలు సాలుతో. 

సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిఫ్టీయులు నా 
మీదికి యుద్దానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచి 
పెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు 
ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, (ప్రవక్తల 
ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను 
నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు 
చెప్పాలి” అన్నాడు. 

సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి 
ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు 


ee 





భూమిలోనుండి చావు స్థలంనుండి లేక షియోలునుండి. 


1 సమూయేలు 28:7-29:2 


చేత నీవు నన్నెందుకు పిలిచావు? “యెహోవా ఏమి 
చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు 
నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు 
రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ 
పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు 
వాడే దావీదు! నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. 
నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద 
యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. 
అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు. 
యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిప్తీయు 
లకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని 
ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ 
కుమారులు కూడా నాతోపాటు ఇక్కడ ఉంటారు” 
అని చెప్పాడు. 

20సాలు వెంటనే నేల మీదికి ఒరిగిపోయి, అక్కడే 
పడి ఉన్నాడు. సమూయేలు చెప్పిన వాటి మూలంగా 
సాలు భయపడిపోయాడు. ఆ రాత్రి, పగలు సాలు 
ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు. 

21ఆ స్త్రీ సాలు వద్దకు వచ్చి, అతను నిజంగానే 
చాలా భయపడి పోయినట్టు గమనించింది. “చూడు, 
నేను నీ సేవకురాలిని. నేను నీకు విధేయురాలిన 
య్యాను. నేను నా ప్రాణానికి తెగించి నీవు చెప్పినట్టు 
చేసాను. 

దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు 
కొంత ఆహారం ఇస్తాను. నీవు అది తినాలి. అప్పుడు 
నీ దారిన నీవు వెళ్లటానికి సరిపడే శక్తి నీకు ఉంటుంది" 
అని ఆమె చెప్పింది. 

బోకానీ సాలు తిరస్కరించాడు. “నేనేమి తినను” 
అన్నాడు. సౌలు అధికార్లు ఆమెతో కలసి సౌలును 
తినమని బతిమలాడారు. చివరకు సౌలు ఒప్పుకుని 
నేల మీదనుండి లేచి పక్కమీద కూర్చున్నాడు. *ఆ 








స్త్రీ ఇంటివద్ద ఒక బలిసిన ఆవుదూడ వుంది. వెంటనే 


ఆమె ఆ దూడను చంపింది; కొంత పిండి తీసి 
స్వయంగా కలిపి దానిని పులియ గొొట్టకుండా రజ్జు 
కార్చింది. 25్ర ఆహారాన్ని సౌలు ముందు, అతని అధి 
కార ముందు ఆమె పెట్టింది. సాలు, అతని అధికార్లు 
భోజనంచేసారు. అదే రోజు రాత్రి వారు బయలుదేరి 
వెళ్లిపోయారు. 


ఫిలిష్తీయుల పాలకులు దావీదు సహాయం 


తిరస్కరించట 
29 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని 
సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి 
వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు. 
?ఫిలిషప్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, 
వేయి మంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. 
దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూ 


1 సమూయేలు 29:3-30:10 


ఉన్నారు. “ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హె బ్రీవాళ్లు 
ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు. 

అప్పుడు ఆకీషు ఫీలిప్రీయుల దళాధిపతులతో, 
“ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. 
దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు 
సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి 
నుండి ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదు.” అని 
చెప్పాడు. 

కానీ ఆకీషు మీద ఫిలిప్పీ దళాధిపతులకు చాలా 
కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! 
నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. 
యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను 
ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకు 
న్నష్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపి 
తన రాజు సౌలును సంతోష పెడతాడు. ఈ దావీదును 
గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ “సౌలు వేల 
కొలదిగా హతము చేసెననియు, దావీదు పదివేల కొల 
దిగా హతము చేసెననియు.” అని పాట పాడారు” అని 
చెప్పారు ఆ దళాధిపతులు. 

అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. 
“యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మ 
కంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం 
నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన 
రోజునుండి నీలో ఏ తప్పూ నాకు కనబడలేదు. ఫిలిప్పీ 
యుల పాలకులు” కూడ నీవు మంచివాడివని 
తలస్తున్నారు. 

"శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్టీయుల పాల 
కులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు 
చెప్పాడు. "దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను 
నీ దగ్గరకు వచ్చిన రోజునుండి ఈ రోజు వరకు నీవు 
నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివై న 
రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడ 
నివ్వవు” అని దావీదు అడిగాడు. 

అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు 
తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా 
ఉన్నావు. కానీ ఫిలిష్టీయుల దళాధిపతి మాతం, 
“దావీదు మాతో కలిసి యుద్దానికి రాకూడదు" 
అంటూనే ఉన్నాడు. 

'9తల్లవారు రూమునే లేచి నీవూ, నీ మనుష్యులూ 
వెనక్కు వెళ్లిపోవారి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి 
వెళ్తండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాట 
లను లెక్క చేయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యో 
దయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు. ''అందుచేత 





ఫిలిష్తీయుల పాలకులు ఫిలిప్తీల పాలకులు దావీదుపట్ల 
సద్భావంతో ఉంటారు. కాని దళాధిపతులే బాగా వ్యతి 
రేకించారు. 


346 


దావీదు, అతని మనుష్యులు తెల్లవారురూమునే లేచి 
ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు 
యెజైెయేలుకు సాగిపోయారు. 
దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు 
3 సిక్షగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీ 
యులు సిక్షగును ముట్టుడివేయుట వారు చూశారు. 
అమాలేకీయులు నెగెవ్‌ ప్రాంతం మీద దాడి చేసారు. 
వారు సిక్షగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు. 
?సిక్షగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. 
పడుచువాళ్లను, వృద్దులను అందరినీ వారు పట్టు 
కొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని 
బందీలుగా పట్టుకొన్నారు. 
దావీదు, అతని మనుష్యులు సిక్షగు వచ్చేసరికి 
పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. 
వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా 
కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొ 
న్నారు. శరావీదు, అతని సె నికులు సామ్మసీల్లి 
పోయేలా గట్టిగా విలపించారు. కీదావీదు యొక్క ఇద్దరు 
భార్యలు (యెడ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన 
నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీ 
లుగా కొనిపోబడ్డారు. 
రా న్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమా 
ర్తెలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, 
కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని 
వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా 
తల్లడిల్లి చేసింది. కానీ దావీదు తనదేవుడై న యెహోవా 
నుంచే 'బలంపొందాడు. "యాజకుడై న " అబ్యాతారుతో, 
కాదు తెమ్మని” చెప్పాడు దావీదు. 
కిఅ్రప డు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు. 
“మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన 
వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?” 
అని అడిగాడు. “వారిని వెంటాడు. నీవు వారిని పట్టు 
కుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని 
యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు. 


అమాలేకీయులు సిక్షగు ప్రజలను పట్లుకొనుట 
౧ లు 


దావీదు అతని మనుష్యులు ఈజిప్టు బానిసను 
చూచుట 

"దావీదు తన ఆరువందల మంది మనుష్యులను 
తనతో బెసోరు సెలయేటి వద్దకు తీసుకుని వెళ్లాడు. 
కొంతమంది ఆ సెలయేటి వద్ద ఉండిపోయారు. 
అక్కడ నిలబడిపోయిన చాలా మంది అలసిపోయి 
ముందుకు వెళ్లలేనంత బలహీనంగా ఉన్నందువల్ల 
అక్కడే ఉండిపోయారు. కనుక దావీదు, మరో 400 
మంది కలసి, అమాలేకీయులను తరుముట కొన 
సాగించారు. 


347 


ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యు 
లకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు 
దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు 
మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు. 12 అంజూరపు 
పళ్హను, రొక్టైను, రెండు గుత్తుల ఎండు దాక్షలను 
కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత 
సేదతీరాడు. మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు 
ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు. 

“నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తు 
న్నావు?ొ అని దావీదు అడిగాడు. 

అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీ 
యుని బానిసను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు 
చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు. 
'ోకరేతీయులు నివసించే దక్షిణ (ప్రాంతాన్ని, యూదా 
దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నాగెవ్‌ ప్రాంతాన్ని 
మేము ముట్టడించాము. మేము సిక్షగును కూడ తగుల 
బెట్టాము” అని ఆ ఈజిష్ట్రవాడు దావీదుకు చెప్పాడు. 

అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన 
ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని 
వెళతావా” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు. 

“నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను 
అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని 
కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తానూ అన్నాడు 
ఆ ఈజబిస్ట్రువాడు. 


అమాలేకీయులను దావీదు ఓడించుట 

16 కజిప్ట్రవాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు 
నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, 
తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. 
ఫిలిప్పీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు 
కొల్లగొట్టిన ఆస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం 
జరుపు కుంటున్నారు. 

గొదావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యో 
దయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు 
యుద్దం చేశారు. సుమారు నాలుగు వందల "మంది 
అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారి 
పోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయట 
పడలేదు. 

“దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. 
అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసు 
కున్నాడు. 

ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి 
కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చు 
కున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి 
తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్న దంతా 
వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ 
తెచ్చుకున్నాడు. 


1 సమూయేలు 30:11-31:2 


20గా రెలన్నిటినీ, పశువుల న్నింటినీ దావీదు మరల 
తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు 
నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క 
బహుమానం” అన్నారు. 


కొల్ల సొమ్మును దావీదు అందరికీ సమంగా పంచుట 

21అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు 
సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది 
సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా 
దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్వానించారు. 
అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు 
చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు 
వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసు 
కున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే 
వారివారి భార్యా పిల్లలను మాత్రం వారు తీసుకుని 
వెళ్లిపోవచ్చు” అన్నారు. 

*అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా 
చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం 
ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను 
యెహోవా మనచేత ఓడించాడు. మీరు చెప్పే దానిని 
ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, 
యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. 
అందరూ సమంగానే పంచుకోవాలి” అన్నాడు. 

బొదావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, 
ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ 
అమలులో వుంది. 

దావీదు సిక్షగుకు వచ్చాడు. అతడు అమాలే 
కీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని 
తన సే స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. 

“యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద 

లోనుంచి మీకో చిరుకానుకొ అని చెప్పి పంపాడు 
దావీదు. *”అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువు 
లలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగివు 
లోని రామోతు, యత్తీరు, అరోయేరు, షిప్కోతు, 
ఎప్పెైవూ, ోరాకాలు మొదలగు యెరహ్మెయేలీ 
నగరాలకు *కేనీయుల, = హోర్మా, కోరాషాను, అతాకు 
మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు 
పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో 
ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆ (ప్రాంతాల నాయకులకు 
కూడ వాటిలో కోనీ ్నంటిీని దావీదు పంపించాడు. 


సౌలు మరణం 
3 1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. 
ఇశ్రాయేలు సై న్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల 
నుండి పారిపోయారు. గిల్చోవ పర్వతంవద్ద చాలా 
మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు. ”ఫిలిప్తీయులు 
సాలుతోను, అతని కుమారులతోను భీకరంగా 
పోరాడారు. సాలు కుమారులైన యోనాతాను, 





1 సమూయేలు 31:3-13 


అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు 
చంపివేశారు. 

సాలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలు 
కాండు సౌలు మీద బాణాలు వేయగా సాలు శరీరం 
తూట్టు పడిపోయింది. “సౌలు తన ఆయుధాలు మోసే 
వానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహ 
రించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు 
నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని 
చెప్పాడు. కాని సాలు సహాయకుడు నిరాకరించాడు. 
అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సాలు 
తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు. 

౨అలా సాలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు 
చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను 
పొడుచుకొని సాలుతో పాటు చనిపోయాడు. “కనుక 
ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, 
అతని సహాయకుడు అందరూ చనిపోయారు. 


సాలు మరణం గూర్చి ఫిలిష్తీయుల ఆనందం 

"లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, 
ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, 
అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. 
కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి 
పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ 
నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు. 
ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన 


348 


వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. 
సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్చోవ పర్వతం 
మీద చనిపోయి ఉన్నట్టు వారు చూశారు. 
ఫిలిష్తీయులు సాలు తల నరికి, అతని కవచం తీసు 
కున్నారు. ఈ వార్తను వారు ఫిలిప్తీయులందరికీ తెలియ 
జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి 
కూడ ఆ వార్తను చేరవేశారు. 

“0వారు సౌలు కవచాన్ని అష్టారోతు దేవత గుడిలో 
ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్తాను నగర 
గోడకు వేలాడదీసారు. 

"ఫిలిష్తీయులు సాలుకు చేసిన వాటన్నింటిని గూర్చీ 
యాబేష్గిలాదు నివాసులు విన్నారు. కనుక యాబేషు 
నగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి 
బేత్తాను నగరానికి: వెల్లారు. సౌలు శవాన్ని బేత్తాను 
నగర గోడ మీదనుంచి "హరు దించారు. 

అలాగే సాలు కుమారుల శవాలను కూడ ఆ గోడ 
మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ 
వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు 
ప్రజలు సాలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు 
దహన సంస్కారం చేశారు. 

“తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల 
శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద 
సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి 
దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు 
రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు. * 





ఏడురోజులు ... మానివేశారు సాలు మరణంపట్లు వారి 
ప్రగాఢ సంతాపాన్ని వారు ఆ విధంగా ప్రకటితం చేశారు. 
సౌలు వారి నగరాన్ని కాపాడిన విషయం వారు ఎన్నడూ 
మరువలేదు. 


349 


2 సమూయేలు 


సౌలు మరణం గురించి దావీదు వినటం 

1 దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత 

అతను సీక్షగుకు వచ్చి రెండు రోజులపాటు 
ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది. 
*మూడవ రోజున సిక్షగుకు ఒక యువసై నికుడు 
వచ్చాడు. ఇతడు సాలు శిబిరము నుండి వచ్చాడు. 
వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి 
పడివుంది.” అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు. 

ఫనీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు 
వానిని అడిగాడు. 

“నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించు 
కొని వచ్చాను అని దావీదుకు సమాధాన మిచ్చాడు. 

దయచేసి యుద్ధంలో ఎవరు గెల్బారో చెప్పు” 
అని దావీదు అడిగాడు. 


తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన 
బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యు 
లందరూ అలానే చేశారు. వారు మిక్కిరి దుఃఖించారు. 
సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని 
కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించి 
నందుకు వారు విలపించారు. మరణించిన యెహోవా 
ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని 
మనుష్యులు దుఃఖించారు. సాలు, అతని కుమారుడు 
యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో 
నరకబడి చంపబడినందుకు వారు విలపించారు. 


అమాలేకీయుని చంపమని దావీదు ఆజ్ఞ 
గొసాలు మరణవార్త తెచ్చిన ఆ యువసై నికుని, 
“నీవె క్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు. 





“జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక 
మంది హతులయ్యారు. సాలు, ఆయన కుమారుడు 
యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా 
వ్యక్తి. *దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనా 
తాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” 
అని అడిగాడు. 

6అందుకు యువసె సైనికుడు, ఇలా చెప్పెను: “రేను 
ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం 
జరిగింది. సాలు తన ఈటెపై ఆనుకొని వుండటం 
నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల 
మీద సాలుకు చేరువగా వస్తూవున్నారు. "సౌలు వెను 
దిరిగి నన్ను చూశాడు. ఆయన నన్ను పిలవగా నన్నేమి 
చేయమంటారు? అంటూ వెళ్లాను. శోనీవెవడవు' అని 
సాలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని 
చెప్పాను. "సౌలు నాతో, “దయచేసి కొంచెం ఆగి 
నన్ను చంపివేయుము. నేను తీవ్రంగా గాయపడ్డాను. 
నేను ఇంచుమించు చనిపోయినబ్లే' అని చెప్పాడు.” 
అందువల్ల నేను ఆగి, ఆయనను చంపాను. ఆయన 
ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. 
అప్పుడు నేనాయన కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, 
వాటిని నా యజమానివై న నీ యొద్దకు తెచ్చాను.” 





బట్టలు ... వుంది చిరిగిన దుస్తులు, నెత్తినిండా దుమ్ము 
వున్న వ్యక్తి మిక్కిలి విషాదంలో వున్నట్లు గుర్తు. 


“నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలే 
కీయుడను,” అని ఆ యువసై నికుడు అన్నాడు. 

1“ మెహూవాచే (ప్రతిష్టిం ష్షింఏబడిన రాజును చంపటా 
నికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని 
అడిగాడు. 

15-15ష్రక్రువాత దావీదు తన యువభటులలో ఒకనిని 
పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువ 
కుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపి 
వేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా 
నీవే మాట్టాడావు!* “దేవునిచే ఎంపిక చేయబడిన 
రాజును నేనే చంపానని నీవే అన్నావు,” అని దావీదు 
ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు. 


సౌలు యోనాతానులను గూర్చిన దావీదు ప్రలాప 
గీతిక 

"సాలు, అతని కుమారుడు యోనాతానులను 
గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు. యూదా 
ప్రజలకు ఈ పాట నేర్చుమని దావీదు తన మనుష్యు 
లకు చెప్పాడు. ఈ పాట “ధనుర్ల్గీతికొ అని పిలవ 
బడింది. ఈ పాట యాషారు గ్రంథంలో ఇలా వ్రాయ 
బడింది: 





సీ చావుకు ... మాట్లాడావు నీ రక్తం నీ తలమీదే 
పడుగాక అని శబ్బార్థం. 


2 సమూయేలు 1:19-2:12 


9 హూ! “ఇశ్రాయేలూ స్స్‌ సౌందర్యం ఉన్నత 
స్థలాలపై ధ్వంసం చేయబడింది! బలాఢ్యులు 
పడిపోయారు! 

20 ఈ విషయం గాతులో చెప్పవద్దు, అష్కెలోను* 
వీధులలో ప్రకటించ వద్దు! ఏలయనగా ఫిలిప్పీ 
యుల ఆడపడుచులు సంతసించ వచ్చు. 
సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు! 
గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని వాన 
చినుకులు గాని పడకుండుగాక! ఆ పొలాలు 
బీడులై పోవుగాక! యోధులైన వారి డాళ్లు అక్కడ 
మలినమైనాయి అభిషిక్తుడై న నాలు డాలు 
నూనెతో మెరుగు పెట్టబడలేదు. 

22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారం 
చేసింది. సౌలు కత్తి దానివంతు శతువులను 
తుత్తునియలు చేసింది. అవి శత్రురక్తాన్ని చిందిం 
చాయి యోధుల కొవ్వును స్పృశించాయి. 

23 సౌలును, యోనాతానును మేము (పేమించాము; 
వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును 
అనుభవించాము! మరణంలో సైతం సాలు, 
యోనాతాను ఎడబాటు ఎరుగరు! వారు పక్షి 
రాజుల కంటు వేగం గలవారు, వారు సింహాల 
కంలు బలంగలవారు! 

2 ఇశ్రాయేలు కుమార్తెలారా, సాలు కొరకు 
ఏడ్వండి! సాలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల 
దుస్తులతో అలంకరించియున్నాడు; మీ దుస్తు 
లపై బంగారు నగలు పెట్టాడు. 

2 యుద్దంలో బలవంతులు నేలకారిగారు! 
యోనాతాను గిల్పోవ కొండల్లో కన్ను 
మూశాడు. 

26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకె విలపి 
స్తున్నాను. నీ స్నేహపు మాధుర్యాన్నీ చవి 
చూశాను నా పట్ల నీ (పేమ అద్భుతం, అది 

స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనద్‌! 

27 కక్టమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! 
వారి ఆయుధాలు నాశనమయ్యాయి.” 


2 


దావీదు తన మనుష్యులతో హె బోనుకు వెళ్లటం 
లం యెహోవాకు ప్రార్థన చేస్మ్కీ- “నేను 

యూదా రాజ్యంలో ప్రే నగరానికై నా వెళ్లనా?” 
అని అడిగాడు. 

“వెళ్ళు” అన్నాడు యెహోవా. 

“ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే, 





సహ హెబోనుకం” అని యహోవా నమాధాన 
మిచ్చాడు. 
అష్మెలోను ఇది ఫిలిప్తీయుల ఐదు నగరాలలో 


ఒకటి. 


350 


?కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్య 
లైన యెజ్రైయేలీయురాలగు అహనోయము, కర్మెలీ 
యుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగ 
యీలు ఆయనతో వెళ్లిరి. *దావీదు తన మనుష్యు 
లందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట 
తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర (ప్రాంతా 
లలో తన నివాసాలను ఏర్పరచుకున్నారు. 


యాబేషు ప్రజలకు దావీదు కృతజ్ఞతలు తెలపటం 

“యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యా 
నికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సాలుకు 
అంత్యక్రియలు జరిపినది యాబేష్లిలాదు” వారని దావీ 
దుకు చెప్పారు. 

ఏయాబేష్షిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను 
పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు 
ఈ విధంగా చెప్పారు: “మీ రాజై న సౌలు అస్థికలను* 
మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునా 
శీర్వదించు గాక! “దేవుడు ఇప్పుడు మీపట్ట్ల దయగల 
వాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను 
పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి 
వుంటాను. "మీ రాజైన సౌలు చని పోయాడు. కనుక 
ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. 
అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెల 
గండి.” 


ఇమ్చోషెతు రాజవటం 

నేరు కుమారుడై న అబ్బేరు సాలు యొక్క సైన్యా 
ధిపతిగా ఉన్నాడు. 'అబ్బేరు సౌలు కుమారుడై న ఇష్పో 
షతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు. 
*అక్కడ అబ్బేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజై 
యేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా 
నియమించాడు. అనగా ఇష్పోషెతు ఇశ్రాయేలుకు 
రాజయ్యాడు. 

1%ష్వాషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయే 
లుకు రాజై పాలించేనాటిీకి నలుబది ఏండ్ర వయస్సు 
వాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. 
కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు. 
11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు 
సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు. 


ఇష్బోషెతు మనుష్యులకు, దావీదు మనుష్యులకు 
పోటీ 
12నేర్రు కుమారుడై న అబ్బేరు, సౌలు కుమారుడై న 
ఇష్బోషెతు నౌకరులు మహనయీము వదిలి పయనమై 





అస్థికలను సాలు, యోనాతానుల శవాలు దహనం 
చేయబడినాయి. మొదటి సమూయేలు 31:12 చూడండి. 


351 


పోయారు. వారు గిబియోను చేరారు. *సెరూయా 
కుమారుడగు యోవాబు, దావీదు సేవకులు కూడ 
గిబియోనుకు వెళ్లారు. గిబియోను మడుగువద్ద వారు 
అబ్బ్నేరును, ఇష్పోషెతు సేవకులను కలిసారు. అబ్నేరు 
తరపువారంతా కొలనుకు ఒక పక్క కూర్చున్నారు. 
యోవాబు పక్షం వారు మరొక పక్క కూర్చున్నారు. 

'“యోవాబుతో అబ్బ్నేరు, “మన ఇరుపక్షాల యువ 
కులనూ (ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ 
జరుపుదాము” అన్నాడు. 

పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పు కున్నాడు. 

ఆప్పుడు యువాసై నికులు లేచారు. ఇరుపక్షాల 
వారూ వారి వారి యువసెనికులను పోటీకి లెక్క 
పెట్టారు. ఇష్పోషెతు పక్షాన బెన్యామీను వంశీయులు, 
దావీదు పక్షాన అతని అనుచరులు పన్నెండు మంది 
చొప్పున ఎంపిక చేయబడ్డారు. 16ప్రతి ఒక్కడూ తన 
ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్క 
అలో పొడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున 
నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల 
క్షేత్రం” అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో 
ఉంది. 


అబేరు అశాహేలును చంపటం 
"ఆ రోజు పోటీ ఒక భయంకర పోరాటంగా 
మారింది. దావీదు సైనికులు అబ్బేరును, ఇగ్రాయేలీ 
యులను ఓడించారు 1యోవాబు, అబీషై, అశాహేలు 
అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశా 
హేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా 


2 సమూయేలు 2:13-32 


అశాహేలు పొట్టులో పొడిచాడు. ఈటె మడం ఎంత 
తీవ్రంగా దిగబడిందనగా అది పొట్టలో నుండి వీపు 
ద్వారా బయటికి వచ్చింది. అశాహేలు అక్కడి కక్కడే 
మరణించాడు. 


యోవాబు, అబీషైలు అబ్బేరును వెంటాడటం 

ఆశాహేలు శవం నేలమీద పడివుంది. అతని మనుష్యు 
లందరూ అక్కడికి వచ్చి ఆగారు. (అశాహేలును 
చూసేందుకు) *ోకాని యోవాబు, అబీషై* లిరువురూ 
అబ్బేరును వంటాడసాగారు. వారు అమ్మా కొండ 
చేరేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గిబియోను 
ఎడారిమార్గంలో గీహ ఎదురుగా అమ్మా కొండవుంది. 
పోబెన్యామీనీయులంతా అబ్బేరు వద్దకు వచ్చి కొండ 
మీద కూడారు. 

26అబ్నేరు యోవాబును పిలిచి, “కత్తివుంటే అది 
ఎల్లప్పుడూ చంపటానికేనా? నీకు తెలుసు; నిజానికి 
ఇది విషాదాంతమవుతుంది! తమ సోదరులనే వెంటా 
డటం మానివేయమని ఆ మనుష్యులకు చెప్పు” అని 
అన్నాడు. 

2“నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవం 
తోడుగా చెపుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా 
వుండివుంటే ఈ జనం వారి సోదరులను తెల్లవారే 
వరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు 
అన్నాడు. అప్పుడు యోవాబు ఒక బూర వూదాడు. 
దానితో అతని మనుష్యులు ఇశ్రాయేలీయులను తర 
మటం మానివేశారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులతో 
యుద్ధం చేయాలని వారు ఎంతమాత్రం ప్రయత్నం 





వేగంగా పరుగు తీయ గలవాడు. 'అశాహేలు అబ్బేరును 
తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్బే 
రును అనుసరించి తరిమాడు. *అబ్బేరు వెనుదిరిగి 
చూసి, “నీవు అశాహేలువాళ” అని అడిగాడు. 

“అవును నేనే” అన్నాడు అశాహేలు. 

21“ (అబ్బేరు అశాహేలును గాయ పరచేందుకు 
ఇష్టపడలేదు) అయితే నీవు కుడి పక్కకు గాని, ఎడమ 
పక్కకు తిరిగి అక్కడ వున్న యువకులలో ఒకడిని 
పట్టుకుని వాని కవచం నీ కొరకు తీసుకో” అన్నాడు 
అబ్బేరు. కాని అశాహేలు అబ్బేరును వెంటాడటం 
మానటానికి ఒప్పుకోలేదు. 

22 అబ్బ్నేరు మళ్లీ అశాహేలుతో ఇలా అన్నాడు: 
“నన్ను తరమటం ఆపివేయుము. నీవు ఆపకపోతే 
నేను నిన్ను చంపుతాను. నేను నిన్ను చంపిన పక్షంలో 
సి సోదరుడై న యోవాబు ముఖం మళ్లీ నేను చూడ 
లేను!” ¥ోకాని అశాహేలు అబే రును తీరమటం మాన 
లేదు. దానితో అబ్బేరు తన ఈటె వెనుక భాగంతో 





చురకత్తుల క్షేతం హెదబీలో ఈ క్షేతం పేరు 
“హల్క త్తసూరీమూ” అంటారు. 
వ్‌ 


చయలదు. 

పఅబ్నేరు, అతని మనుష్యులు ఆ రాత్రంతా అరా 
బహు మైదానం గుండా ప్రయాణం చేసి యొర్ణాను 
నదిని దాటారు. మరునాటి పగలంతా వారు ప్రయాణం 
చేసి మహనయీముకు చేరారు. 

30యోవాబు అబ్బేరును తరుముట మాని, తిరిగి 
వచ్చాడు. యోవాబు తన జనాన్ని సమావేశ పర్చి 
నప్పుడు, దావీదు అనుచరులలో పందొమ్మిది మంది 
తప్పియున్నారు. అశాహేలు కూడా లేడు. **అబ్బేరు 
అనుచరులలో మూడువందల అరువది మంది బెన్యామీ 


“నీయులను దావీదు సేవకులు వధించారు. *దావీదు 


మనుష్యులు అశాహేలు శవాన్ని బేత్తెహేముకు తీసుకొని 
వెళ్లి, అక్కడ ఉన్న అతని తండ్రి సమాధిలోనే పాతి 


పెట్టారు. యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా 


పయనించారు. వారు హెబ్రోను చేరేసరికి సూర్యో 
దయమయ్యింది. 





యోవాబ్బు అబీష్టై యోవాబు _ అబీషైలిరువురూ 
అబ్బేరు చంపిన అశాహేలు సోదరులు. చూడండి 2:18వ 
వచనం. 


2 సమూయేలు 3:1-18 


ఇశ్రాయేలు, యూదా రాజ్యాల మధ్య యుద్దం 
3 సాలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి * 

మధ్య దీర్ణకాలిక యుద్దం కొనసాగింది. దావీదు 
రాను రాను బాగా బలపడ్డాడు. సాలు కుటుంబం నానా 
టికీ బలహీనమయింది. 


హెబోనులో దావీదుకు ఆరుగురు కుమారులు 
కలగటం 

*హైబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది. 
మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెటై 
యేలీయురాలగు అహీనోయము. *రెండవ కుమా 
రుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె 
కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు. 
మూడవ కుమారుడు అబ్దాలోము. అబ్బాలోము తల్లీ 
'గషూరు రాజై న తల్మయి కుమార్తె మయేకా. *నాల్లవ 
కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు. 
ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి "ఆబీటలు, 
ఆరవ కుమారుడు ఇత్రైయాము. ఇతెయాము తల్లి 
దావీదు భార్యయగు ఎగ్జా. ఈ ఆరుగురు కుమారులు 
హెబోనులో దావీదుకు కలిగారు. 


అబ్బేరు దావీదు పక్షంలో చేరేందుకు నిశృయించటం 

సాలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి 
యుద్దం జరిగిన కాలంలో అబ్బేరు సౌలు సైన్యంలో 
బలాన్నీ పుంజుకున్నాడు. "సాలుకు రిస్పా అనే ఒక 
దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె 
వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్పో 
షెతు ఒకనాడు అబ్బేరును పిలచి, “నా తండ్రి పనిగ 
త్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకు 
న్నావు?” అని అడిగిగాడు. 

కీఇషోషెతు అన్న మాటకు అబ్బేరుకు ఎక్కడా 
లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను 
సాలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై 
వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; 
(పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) 
యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా* 
నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక 
నీచకార్యం చేసినట్టు మాట్లాడుతున్నావు! *'నేని 
ప్పుడు నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడు చెప్పిన 
విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం 
చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని 





సాలు ... కుటుంబానికి సౌలు ఇంటికీ, దావీదు 
ఇంటికీ మధ్య అని శబ్బార్థం. అంటే యూదా వంశానికి 
తదితర వంశాలకు అని భావం 


యూదావారి ... రాజ[దోహిగా నేను యూదావారి 
కుక్కతలనా* అని అక్షరార్థంగా వ్రాయబడింది. 


352 


దావీదుకు ఇస్తానని యెహోవా చెప్పాడు. దావీదును 
యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా 
చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలి 
స్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడక 
పోతే దేవుడు నన్ను శిక్షించుగాక!” 

11ఇమష్బై షెతు అబ్బేరుతో ఇంకేమీ చెప్పలేక 
పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయ 
పడిపోయాడు. '*అబ్బేరు దావీదు వద్దకు దూతలను 
పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: 
“నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక 
చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను 
నీకు సహాయపడతాను.” 

గోఅందుకు దావీదు, “మంచిది! నేను నీతో ఒక 
ఒడం బడిక చేసుకుంటాను. కాని నిన్నాకటి అడుగు 
తాను; నీవు సాలు కుమార్తె మీకాలును తీసుకాని 
వచ్చేవరకు నేను నిన్ను కలవను” అని చెప్పమన్నాడు. 


దావీదు తన భార్య మీకాలును తిరిగి పొందటం 

సాలు కుమారుడు ఇష్కోషెతు వద్దకు దావీదు 
దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి 
నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. 
ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిప్పీ 
యులను చంపియున్నాన* అని చెప్పి పంపాడు. 
సోలాయీషు కుమారుడై న పర్తీయేలు అనే వాని నుండి 
మీకాలును తీసుకొని రమ్మని సౌలు కుమారుడు ఇష్పో 


షెతు తన మనుష్యులను పంపాడు. 'మీకాలు భర్త 


పల్తీయేలు మీకాలుతో కూడా వచ్చాడు. మీకాలును 
అనుసరించి పల్తీయేలు బహూరీము వరకు ఏడుస్తూ 
వచ్చాడు. కాని అబ్నేరు పల్తీయేలుతో, “ఇంటికి తిరిగి 
పొమ్మని చెప్పాడు. అప్పుడు పర్తీయేలు ఇంటికి వెళ్లి 
పోయాడు. 


అబ్బేరు దావీదుకు సహాయం చేస్తానని మాట 
ఇవ్వటం 

17అబ్నేరు ఇశ్రాయేలు నాయకులకు యిలా వర్త 
మానం పంపించాడు: “మీరు దావీదును మీ రాజుగా 
చేసుకోవాలని చాలా కాలంగా కోరుకుంటూ వున్నారు. 
(ఆ పని ఇప్పుడు చేయండి! “ఇశ్రాయేలీయులై న 
నా ప్రజలందరినీ ఫిలిష్తీయుల నుండి, వారి తదితర 
శత్రువుల నుండి రక్షిస్తాననీ; ఈ పని నా సేవకుడైన 
దావీదు ద్వారా నెరవేరుస్తాననీ" యెహోవా పలికి 
నప్పుడు ఆయన ఈ దావీదును గురించే చెప్పాడు.” 





ఆమెను ... చంపియున్నాను ఆమె కొరకు నేను 100 
మంది ఫిలిష్తీయుల సున్నతి చర్మాలను చెల్లించాను అని 
శబ్దార్థం. 1 సమూయేలు 18:20-30, మరియు 25:44 
చూడండి. 


353 


అబ్బ్నేరు ఈ విషయాలన్నీ దావీదుతో హెబో 
నులో చెప్పాడు. ఈ విషయాలు బెన్యామీనీయు 
లందరికీ కూడ చెప్పాడు. అబ్నేరు చెప్పిన విషయాలు 
బెన్యామీను వంశంవారికీ, ఇశ్రాయేలీయులందరికీ 
మంచివిగా తోచాయి. 

20అప్పుడు అబ్నేరు హెబోనులో దావీదు వద్దకు 
వచ్చాడు. అబ్నేరు అతనితో ఇరువది మంది మనుష్యు 
లను తీసుకొని వచ్చాడు. అబ్బేరుకు, అతనితో వచ్చిన 
మనుష్యులకు దావీదు విందు ఇచ్చాడు. 


31అబ్న్బేరు దావీదుతో ఇలా అన్నాడు, “ప్రభువైన 
నా రాజా! నేను ఇశ్రాయేలీయులందరినీ నీ వద్దకు 
తీసుకొని వస్తాను. అప్పుడు వారంతా నీతో ఒక 
ఒడంబడిక చేసుకొంటారు. తరువాత నీకు నచ్చిన 
విధంగా ఇశ్రా యేలును పరిపాలించవచ్చు!”తరువాత 
దావీదు అబ్బేరును వెళ్లమని చెప్పగా, అబ్బేరు 
ప్రశాంతంగా వెళ్లిపోయాడు. 





అబ్బేరు మరణం 
22యోవాబు, దావీదు అధికారులు యుద్ధం నుండి 
తిరిగి వచ్చారు. వారు శత్రువుల నుండి ఎన్నో విలువైన 
వస్తువులను కొల్లగొట్టు కొచ్చారు. దావీదు అబ్నేరును 
శాంతంగా వెళ్లమని పంపివేశాడు. అందువల్ల హెబో 
నులో దావీదు వద్ద అబ్బేరు లేడు. 


23య్రోవాబు, అతని సై నికులంతా హెబోనుకు 
చేరారు. సైన్యం యోవాబుతో, “నేరు కుమారుడై న 
అబ్బేరు దావీదు రాజు వద్దకు రాగా, ఆయన అబే రును 
శాంతంగా వెళ్ళమని పంపివేశాడు” అని అన్నది. 


2*యోవాబు రాజు వద్దకు వచ్చి, “ఏమిటి నీవు 
చేసిన పని? అబ్బేరు నీ వద్దకు వస్తే, అతనికి ఏ హానీ 
చేయకుండా ఎందుకు పంపించివేశావు! 


%నేరు కుమారుడై న అబ్బేరును నీవెరుగుదువు! 
అతడు నిన్ను మోసగించటానికి వచ్చాడు! నీవు చేస్తు 
న్నదంతా సమగ్రంగా తెలుసుకోవాలనే తలంపుతో 
వచ్చాడు!” అని అన్నాడు. 


?యోవాబు దావీదు వద్ద నుండి వెళ్లి, సిరా అను 
బావి వద్దకు అబ్నేరు కొరకు తన దూతలను పంపాడు. 
దూతలు అబ్బేరును వెనుకకు తీసుకొని వచ్చారు. 
కాని ఇదంతా దావీదుకు తెలియదు. ?అబ్బ్నేరు హెబో 
నుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం 
మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు 
తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్బేరు 
పొట్టలో పొడిచాడు. అబే వ చనిపోయాడు. గతంలో 
వాటు సోదరుడైన అగా హేలును అబ్బేరు చంపాడు. 
కావున యోవాబు “అబ్బేరును చంపివేశాడు. 


2 సమూయేలు ౩3:19-38 


దావీదు అబ్బేరు కొరకు దుఃఖించటం 

*త్రరువాత ఈ వార్త దావీదు విన్నాడు. దావీదు 
ఇలా అన్నాడు: “నేను, నా రాజ్యం నేరు కుమారుడై న 
అబ్బేరు హత్య విషయంలో నిర్జోషులం. యెహోవాకీ 
ఇది తెలుసు. *యోవాబు, అతని కుటుంబం దీనం 
తటికీ బాధ్యులు. అతని కుటుంబమంతా నిందితులే. 
యోవాబు కుటుంబానికి అనేక కష్టాలు ఎదుర వుతా 
యని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబంలో 
ఎప్పుడూ ఎవరో ఒకరు కుష్టువ్యాధి పీడితుడో, అంగవై 
కల్యంతో కర్ర పట్టుకు నడిచే వాడో, యుద్ధంలో 
హతుడయ్యేవాడో, లేదా ఆహారము లేనివాడో వుంటా 
డని కూడ నేను నమ్ముతున్నాను.” 

ఫోయోవాబు, అతని సోదరుడు అబీషై లిరువురూ 
ప. చంపిన కారణమేమనగా అబ్బేరు వారి 

నాదరుడై. న అశాహేలును గిబియోను వద్ద 

యుద్దంలో చంపాడు. 

3గ్‌ *ియోవాబుతోను, అతనితో ఉన్న మనుష్యుల 
తోను దావీదు “తమ బట్టలను చింపుకొని,* విషాద 
సూచకంగా వేరే వస్త్రాలు వేసు కోమనీ, అబ్బేరు కొరకు 
విలపించుమనీ” చెప్పాడు. వారు అబ్నేరును హెబో 
నులో సమాధి చేశారు. అంత్యక్రియలకు దావీదు హాజర 
య్యాడు. దావీదు రాజు, (ప్రజలు అబ్బేరు సమాధి 
వద్ద దుఃఖించారు. 

ఫోదావీదు రాజు అబే ఎరుపై ఈ విషాద గీతిక 
పాడాడు: 
“అబ్బేరు ఒక అవివేకిలా హతుడాయెనా? 
34 అతని చేతులకు బంధాలులేవు, పాదాలకు గొలు 

సులు వేయలేదు! అయినా క్రూరుల ముందు 

నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.” 


అప్పుడు (ప్రజలంతా మళ్లీ అబ్బ్నేరు కొరకు విల 
పించారు. ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును 
ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. 

కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. 
“నేను రొష్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్త 
మయం గాకుండా తింటే దెవుడు నన్ను శిక్షించుగాక! 
నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు. 

అసలు అక్కడ ఏమి జరిగిందో ప్రజలంతా 
చూశారు, కనుక దావీదు రాజు చేసేవాటన్నిటినీ (ప్రజలు 
ఒప్పుకున్నారు. *”నేరు కుమారుడై న అబ్నేరును చంపి 
నది దావీదు రాజు కాదని యూదా ప్రజలకీ, ఇశ్రాయే 
లీయులందరికీ ఆరోజు అర్థమయ్యింది. దావీదు రాజు 
తన సేవకులతో ఇలా అన్నాడు: “మీకు తెలుసు; 





బట్టలను చింపుకొనుట 
గొప్ప విషాదానికి గుర్తు. 


బట్టలను చింపుకొనుట 


2 సమూయేలు 3:39-5:6 


ఇశ్రాయేలులో ఈ రోజు ఒక ప్రముఖ నాయకుడు 
చనిపోయాడు. పైగా ఇదే రోజున నేను రాజుగా 
అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు 
మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి 
అర్లమైన శిక్ష విధించుగాక!” 


సౌలు కుటుంబానికి కష్టాలు రావటం 
హెబోనులో అబ్బేరు చనిపోయాడని సాలు 
కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, 
అతని (ప్రజలు చాలా గాభరా చెందారు. *సాలు 
సైన్యంలో దళాధిపతులై న ఇరువురు సౌలు కుమారు 
డైన ఇష్పోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో 
ఒకని పేరు బయనా, మరియుకని పేరు రేకాబు. 
బయనా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను 
కుమారులు. వారు బెన్యామీను వంశానికి చెందిన 
వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెంది 
నది. “కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారి 

పోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు. 


యోనాతాను కువూరుడు మెఫీబోషెతు 

“సౌలు కుమారుడై న యోనాతానుకు కుంటివాడై న 
ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సాలు, 
అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త 
వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్ల 
వాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి 
పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది 
చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారి 
కిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు 
కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు. 

రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు 
రిమ్మోను కుమారులు. వారు ఇష్పోషెతు ఇంటికి మిట్ట 
మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా 
ఉన్నందున ఇష్పోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు. 
67రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే 
నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్పోషెతు తన పడక 
గదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనా 
లిద్దరూ ఇష్పోషెతును పొడిచి చంపారు. వారు అతని 
తల నరికి దానిని వారితో తీనుకొనిపోయారు. 
రాత్రంతా ప్రయాణం చేసి, హెబోనుకు వచ్చారు. 
ఇష్ఫోషెతు తలను దావీదుకు ఇచ్చారు. రేకాబు, బయ 
నాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువై న 
సాలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు 
నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ 
రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!” 





బెన్యామీను వంశం 
శబ్తార్లం. 
ma 


వారు బెన్యామీను కుమారులని 


354 


9రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా 
అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి 
అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు. !'ఒకానొ 
కడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. 
వాడు వచ్చి, “సాలు చచ్చిపోయాడు!” అని చెప్పాడు. 
ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితో 
షికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని 
సిక్టగు వద్ద చంపివేశాను. 

కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. 
ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్క 
మీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!” 

12 దావీదు కొందరు యువకులను పిలచి రేకాబు, 
బయ నాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు 
రేకాబు, బయనాల కాళ్ళు, చేతులు నరికి, హెబ్రోను 
మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్పోషెతుతలను 
తీసు కొని హెబ్రోనులో అబ్బేరు సమాధి వద్ద పాతి 
పెట్టారు. 


ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం 
5 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రో 

నులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: 
“చూడండి; మనమంతా ఒకే కుటుంబం!* *గతంలో 
సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్దా 
లలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఖఇ్రూ, 
యేలును యుద్దము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. 
“ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. 
ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు' అని యెహోవా 
నీకు చెప్పాడు.” 

ఇశ్రాయేలు నాయకులంతా హెబోనులో ఉన్న 
దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రో 
నులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమ 
క్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయ 
కులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషే 
కించారు. 

“పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవ 
త్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలిం 
చాడు. “హెబోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు 
సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట 
యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యా 
లను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు. 


దావీదు యెరూషలేము పట్టణాన్ని జయించుట 

రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి 
దండెత్తి యెరూషలేముకు పోయెను. (యిబూసీ 
యులు దేశంలో నివానం ఏర్పరచుకొని స్థిరపడి 





ఒకే కుటుంబం నీ రక్త మాంసములే అని శబ్దార్థం. 


355 


పోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా 
నగరంలోకి రాలేవు.* ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు 

హితం నిన్ను విరోధిస్తారు* అని అన్నారు. "కాని 
దావీదు సీయోను కోటను వశపర్చుకున్నాడు. తరు 
వాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు 
పెట్టారు. ఆ రోజు దావీదు తన మనుష్యులతో, 
“మీరు యబూనీయులను ఓడించాలంబే నీటి 
సారంగంో ద్వారా ఆ “కుంటి మరియు (గుడ్డ శత్రువుల 
వద్దకు వెళ్లండి” అని అన్నాడు. 

అందువల్లనే, “కుంటి, గుడ్డివారు ఇంట్లోకి 
రాలేరని అంటారు. 

9దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు 
నగరం” అని పిలిచాడు. మిల్లో* నుండి చుట్టు పక్కల 
అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను 
నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల 
బాగా అభివృద్ధి చేశాడు. 10సర్ర సర్వశక్తిమంతుడై న దేవుడు 
అతనికి తోడై యున్నందున, దావీదు క్రమంగా బలపడి 
వర్ధిల్లాడు. 

“తూరు రాజైన హీరాము కొందరు దూతలను 
దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు 
కలపను, వడ్రంగులను, శిల్చులను పంపాడు. వారంతా 
దావీదుకు ఒక భవనం నిర్మించారు. నిజంగా 
యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు 
దావీదుకు ఆ నమయంలో అర్ధమయ్యింది. 
యెహోవా (ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన 
రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని 
దావీదు తెలుసుకొన్నాడు. 


యెరూషలేములో దావీదుకు కలిగిన సంతానం 

13ద్రావీదు యెరూషలేము నుండి పెక్కు మంది 
దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి 
యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని 





సీవు ... రాలేవు యెరూషలేము నగరం కొండమీద నిర్మించ 
బడింది. నగరం చుట్టూ ఎత్తైన గోడలున్నాయి. అందువల్ల 

లు సైనీ ౧ 
దానిని పట్టుకోవటం చాలా కష్టం. 


కుంటి ... విరోధిస్తారు దావీదు నగరంలో ప్రవేశించ 
లేడని వారు తలచి ఆ విధంగా అన్నారు. 


సీయోను కోట 
నగరంలో ఒక భాగం. 


సీయోను కోట యెరూషలేము 


సీటీ సొరంగం ప్రాచీన పట్టణమైన యెరూషలేము 
లోనికి వెళ్లే భూగర్భ నీటి సొరంగం ఒకటి వున్నది. దావీదు, 
అతని మనుష్యులు నగరంలో ప్రవేశించటానికి ఈ సారం 
గాన్ని వినియోగించుకున్నారు. 


ఇంట్లోకి రాజగృహం లేక ఆలయం అని అరం. 
ల థి 


మిల్లో బహుశాః ఇది (ప్రాచీన కాలపు సీయోను 
కోటలో మిక్కిలి బలమైన ప్రదేశాలలో ఒకటి కావచ్చు. 


2 సమూయేలు 5:7-25 


చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమా 
ర్తెలు కలిగారు. 

“యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల 
పేర్టుః షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను, 
15బభ్రార్తు ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 'ఎలీషామా, 
ఎల్యాదా మరియు ఎలీపేలెటు 


ఫిలిష్తీయుల పైకి దావీదు యుద్దానికి పోవటం 

17 షమ ఆతు దావీదును ఇశ్రాయేలుకు 
రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలి 
ప్పీయు లంతా దావీదును చంపాలని వెదకటం మొదలు 
పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక 
కోటలోకి వెళ్లాడు. 

సేన్‌ ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో 
దిగారు. 

19దావీదు ప్రార్ధన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దా 
నికి వెళ్లేదా ఫిలిప్తీయులను ఓడించటంలో నాకు 
సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు. 

“వెళ్లు. ఫిలిష్టీయులను ఓడించటంలో నీకు నేను 
తప్పక సహాయం చేస్తానూ” అని యెహోవా చెప్పాడు. 

అప్పుడు దావీదు బయల్బెరాజీముకు వచ్చి, 
ఫిలిప్పీ యులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు 
తొక్కుతూ (ప్రవహించినట్ల్టు, యెహోవా నా శత్రువు 
లను నాముందు చెల్చాచెదురై పారిపోయేలా చేసాడు,” 
అని అనుకున్నాడు 'దావీదు ఆ కారణం చేత దావీదు 
ఆ పదకానికి బయల్ఫౌరాజీము* అని పేరుపెట్టాడు. 
21ఫిలిషప్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను 
బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని 
మనుష్యులు ఆ విగ్రహాలన్నిటినీ తీసు కొని వెళ్లారు. 

22ఫిల్రిష్షియులు మళ్లీ రెఫాయీము లోయలోకి 
వచ్చి దిగారు. 

పోదావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి 
యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్క 
డికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సై న్యానికి వెనుకగా 
వెళ్లు. 'సలిమీడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 

“జట్ల మీదకు ఏకి కూర్చుని, ఫిలిష్తీయులు 
యుద్దానికే నడచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు 
త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫీలిప్తీ 
యులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్టు అది 
సంకేతం.” 

యహోవా తనను ఏమి చేయుమని ఆజ్ఞ 
ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిప్తీయు 
లను ఓడించాడు. అతడు వారిని గెబనుండి గెజెరువరకు 
తరుము కుంటూ పోయి చంపాడు. 








బయ ల్పెరాజీము 
ఛేదిస్తాడు' అని అర్థం. 


హెబ్రీలో ఈ పేరుకు “దేవుడు 


2 సమూయేలు 6:1-20 


దేవుని పవిత్ర పెట్టును యెరూషలేముకు తరలించుట 
6 దావీదు మరల (ప్రత్యేకంగా ఉత్తములై న ముప్పది 

వేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చు 
కొన్నాడు. *దావీదు వారిని తీసుకొని యూదాలో 
ఉన్న బాలాకు* ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని 
బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెస్టై తీసుకొని, దానిని 
యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర 
పెట్టు సె సైన్యములకు అధిపతియెన యోహూవా' పరమ 
పవిత్ర “నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్ట 
పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడై యు 
న్నాడు. దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర 
పెట్టను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద 
ఉన్న అబీనాదాబు ఇంటినుండే వారా పెట్టను తెచ్చారు. 
అబీనాదాబు కుమారులైన ఉజ్ఞా మరియు అహా 
అనువారు ఆ బండిని తోలారు. 

*కాండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, 
అహో్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. 
బండిపై దేవుని పవిత్ర పెష్టైవున్నది. అహ్యో బండి 
ముందు నడుస్తూ ఉన్నాడు. "దావీదు, మరియు ఇశ్రా 
యేలీలందరూ యెహోవా ముందు రకరకాల వాద్య 
విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు 
తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశే 
షములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, 
ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి. 
దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్తం దగ్గరకు 
రాగానే ఎద్దులు తూరి పడబోయాయి. దానితో బండి 
మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టు ఒరిగి కింద పడ 
బోయింది. వెంటనే ఉజ్ఞా పవిత్ర పెట్టను పట్టు 
కున్నాడు. "యెహోవాకు ఉజ్ఞాపె కోపం వచ్చి చంపి 
వేశాడు.” దేవుని పవిత్ర పెట్టను తాకినప్పుడు ఉజ్జా 
దేవుని గౌరవించినట్టు గాదు. దేవుని పవిత్ర, పెళ్టైువలన 
ఉజ్ఞ్జా చంపబడ్డాడు. ఉజ్ఞాను యెహోవా చంపి 
నందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి 
“పెరెజ్‌ ఉజ్జా "౫ అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం 
కా పెరెజ్‌ ఉజ్బా అనే పిలవబడుతూ వుంది. 

ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడి 
పోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర, పెట్టు నా వద్దకు 
ఎలా వస్తుంది అని అడిగాడు.19దావీదు పురములోనికి 
తనకై తాను దేవుని పవిత్ర పెట్టను దావీదు తీసుకొని 








యూదాలో వున బాలా బాలా అనేది కిర్యత్యా 
రీమునకు మరో పెరు. చూడండి దినవృత్తాంతములు 
మొదటి [గ్రంథము 13:6. 


దేవునికి ... చంపివేశాడు లేవీయులు మాత్రమే దేవుని 
పెట్టను మోయుటకు గాని, సమావేశపు గుడారమునుండి 
తదితర సామగి మోయుటకు గాని అర్హులు. ఉజ్జా లేవీయుడు 
కాదు. చూడండి సంఖ్యాకాండం 1:50. 


356 


పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడై న ఓబేదె 
దోము ఇంటిలో పవిత్ర పెష్టైను దావీదు వుంచాడు. 
బాటమీద నుంచి గిత్తీయుడై న ఓబేదెదోము ఇంటి 
వరకు పవిత్ర పెట్టును దావీదు మోసాడు. 1ఓబేదె 
దోము షల వద్ద యహ హోవా పవిత్ర పెట్ట మూడు 
నెలలపాటు వుండెను. కాబట్టి ఒబేదెదోమును, అతని 
కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 

2 పజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర 
పెట్ట అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము 

కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర 
దించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము 
ఇంటీ నుండి దేవుని ఒడంబడిక పెట్టను ఆనందో 
త్సాహాలతో తేవటానికి వెళ్లాడు. యెహోవా పవిత్ర, 
పెట్టను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు 
ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు. 
149 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం 
చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని 
ధరించాడు. 

'యెహోవా పవిత్ర, పెళ్టైును నగరంలోకి తెస్తూ 
వుండగా దావీదు, ఇ శ్రాయేలీయులంతా సంతోషంతో 
కేకలు వేశారు. బూరలు ఊదారు. సాలు కుమార్తె 
మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా 
పవిత్ర పెట్టై నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా 
ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. 
ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో 
అవమానించింది. 

("పవిత్ర పెట్టు కొరకు దావీదు ఒక గుడారం నిర్మింప 
జేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టను 
గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు 
దహన బలులు, సేమాధాన బలులు య హూవాకు 
సమర్పించాడు. 

కోదహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, 
సర్వ శక్తిమంతుడై న యెహోవా పేరిట దావీదు ప్రజ 
లను ఆశీర్వదించాడు. (స వేద్యంగా ఉంచిన రొట్టె, 
ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసేన 
రొఘ్టైలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయు 
లందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా 
తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. 





మీకాలు దావీదును అవమానించటం 
ఎ0ద్రావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి 
వెళ్ళాడు. కాని సాలు కుమార్తె మీకాలు దావీదును 





పెరెజ్‌ ఉజ్ఞా 
ఉబ్బాకు శిక్ష అని అర్దం. 
జ య (వో 


హెదబీలో పెరెజ్‌ ఉజ్జా అంటే 


ఓబేదెదోము ఇతడు లేవీ వంశానికి చెందినవాడు. 
యెరూషలేముకు దగ్గరగా నివాసం ఏర్పరచుకున్నాడు. 


357 


కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు 
ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. 
నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు 
విప్పివేశావు.* సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక 
మూర్చునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది. 

21సందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: 
“యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ 
తండ్రినీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ 
కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయ 
కునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల 
యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను. 22 హహ 
నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు 
నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన 
ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!” 

23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు 
కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలు 
గానే చనిపోయింది. 


దేవాలయ నిర్మాణానికి దావీదు ఆలోచన 

దావీదు తన కొత్త ఇంటిలో నివసించుచున్న 

కాలంలో యెహోవా ఆయనకు చుట్టూ వున్న 
శతువుల నుండి ఏ బాధలూ లేకుండా శాంతిని సమ 
కూర్చాడు. *రాజు (దావీదు) నాతాను అనే ఒక ప్రవక్త 
వద్దకు వెళ్లి, “చూడండి, నేను దేవదారు కలపతో 
నిర్మించబడిన ఒక భవంతిలో ఉంటున్నాను. కాని 
దేవుని పవిత్ర పెట్ట ఇంకా గుడారంలోనే ఉంచ 
బడింది!” అన్నాడు. 

రాజుతో (దావీదు) నాతాను, “వెళ్లు. నీవు వాస్త 
వంగా ఏమి చేయాలని అనుకుంటున్నావో అది 
చేయుము. యెహోవా నీతో ఉన్నాడు” అని 
వ. 

కాని ఆ రాత్రి యె హూోవా వాక్యం నాతానుకు 
చేరింది. యెహోవా నాతానును పిలచి ఆయన 
మాటగా, ఆయన సేవకుడై న దావీదుతో ఇలా చెప్ప 
మన్నాడు: “నా కొరకు ఆలయ నిర్మాణం చేయ 
వలసిన వ్యక్తివి నీవు కాదు. “ఇశ్రాయేలీయులను ఈజిప్టు 
నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఆలయంలో 
నివసించ లేదు. ఒక గుడారంలో వుంటూనే అటూ 
ఇటూ పయనించాను. గుడారాన్నే నివానంగా 
వినియోగించుకున్నాను. "ఇశ్రాయేలు వంశము వారిలో 
ఏ ఒక్కరికీ దేవదారు కలపతో నాకు ఆలయం నిర్మించే 
విషయంపై ఒక్క మాటకూడా చెప్పియుండలేదు.” 





సీ సేవకుల ... విప్పివేశావు ఏఫోదు అనబడే ఒక్క 
పవిత్ర వస్త్రం మినహా అతని శరీరం మీద మరేమీ లేదు. 
అతని శరీరం ఎంత వరకు బట్టతో కప్పబడిందో మనకు 
తెలియదు. 


2 సమూయేలు 6:21-7:19 


కిసర్వశక్తిమంతుడై న యెహోవా నాతానును దావీ 
దుతో ఇంకా ఇలా చెప్పమన్నాడు, “నిన్ను నేను పచ్చిక 
బయత్ర్త నుండి పట్టుకొచ్చాను. నీవు గొ(ర్రైలను కాస్తూ 
వుండగా నిన్ను పట్టుకొచ్చాను. నా ప్రజలైన ఇశ్రా 
యేలీయులకు నాయకునిగా వుండేందుకు నిన్ను 
తెచ్చాను. “నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్తా నేను 
నీతో వచ్చాను. నీ కొరకు నీ శతువులందరినీ ఓడిం 
చాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తు 
లలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను. ఇశ్రాయేలీ 
యులైన నా ప్రజలకు నెనాక స్థలాన్ని ఎంపిక చేస్తాను. 
ఇశ్రాయేలీయులందరినీ అక్కడ స్థిరపడేలా చేసి వారి 
స్వంత స్థలంలో వారుండేలా చేస్తాను. ఆ తరువాత 
వారెన్నడూ కదిలే పనివుండదు. గతంలో నా ఇశ్రా 
యేలు ప్రజలకు మార్గ దర్శకులుగా నెను న్యాయాధి 
పతులను పంపియున్నాను. కాని దుష్ట జనులు వారిని 
బాధించారు. అదిప్పుడు జరగదు. నీ శత్రువులందరి 
నుండి నీకు శాంతి లభించేలా చేస్తాను. నీ వంశంలో 
రాజులు వర్ధిల్లేలా చేస్తానని కూడా చెప్తున్నాను.* 
“నీకు అంత్య కాలం సమీపించినప్పుడు నీ పూర్వీ 
కుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను 
నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను. అతడు 
నా నామాన్ని ఘనపర్చే విధంగా ఒక దేవాలయం 
నిర్మిస్తాడు. అతని రాజ్యాన్ని శాశ్వత ప్రాతి పదికపై 
చాలా బలమైనదిగా చేస్తాను. అతనికి తండ్రిగా నేను 
వ్యవహరిస్తాను. అతడు నాకు కుమారుడు. అతడు 
పాపం చేస్తే, అతనిని శిక్షించటానికి వేరే ప్రజలను విని 
యోగిస్తాను. వారు దండములు ధరించి నా తరపున 
పనిచేస్తారు. "కాని నేనతనిని (ప్రేమతో చూడక 
మానను. నేనతనిపట్ల దాక్షిణ్యాలు కలిగి ఉంటాను. 
నేనునా ప్రేమను, దయను సౌలునుండి తొలగించాను. 
నేను నీ వైపునకు తిరిగినప్పుడు, సౌలును పక్కకు 
నెట్టినాను. వీ వంశానికి నేనది చేయను. నీ వంశం, 
నీ రాజ్యం శాశ్వతంగా నా ముందు కొనసాగుతాయి.” 
17నాతాను దావీదుకు అంతా చెప్పాడు. అతను 
తన దర్శనంలో విన్నదంతా దావీదుకు చెప్పాడు. 


దావీదు దేవుని ప్రార్థించటం 

గీపిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా 
ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా 
యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు, 
“యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడ 
నయ్యాను? నా కుటుంబం ఎందుకంత (ప్రాముఖ్యం 
గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాళ్లే 
చేశావు? నేనొక సేవకుళ్లి తప్ప మరేమీ కాను. కాని 





సీ వంశంలో ... 
యిస్తానని భావార్థం. 


చెప్పున్నాను నీ కొరకై ఒక ఇల్లు 


2 సమూయేలు 7:20-8:11 


నీవు నా పట్లు చాలా కరుణతో వున్నావు. భవిష్యత్తులో 
నా కుటుంబానికి జరిగే కొన్ని మంచి విషయాలు 
కూడ చెప్పావు. యెహోవా, నా దేవా, నీవిలా ప్రజ 
లతో ఎప్పుడూ మాట్లాడవు. మాట్లాడతావా? *0నేను 
నీతో ఎలా ఎల్లప్పుడూ మాట్లాడగలను? యెహోవా, 
నా దేవా, నేను కేవలం ఒక సేవకుడినని నీకు తెలుసు; 
21కఈ అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు 
గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలను 
కున్న దానిలో ఇదొక పని! ఈ గొప్ప విషయాలన్నీ 
నాకు తెలపాలని నీవు నిశ్చయించావు. 

2ఈ కారణంవలన నీవు గొప్పవాడవు, ఓ నా 
ప్రభువైన దేవా! యోహోవా నీకు నీవే సాటి. నీవంటి 
దెవుడు ఎరొకరు లరు. మాక్రై ముము ఇదంతా 
విన్నాము. 

పోఇశ్రాయేలీయులై న నీ ప్రజలవలె మరో జనం 
ఈ భూమిమీద లేదు. ఆ ప్రజలు అసాధారణమైన 
వారు. వారు ఈజిప్టులో బానిసలయ్యారు. కాని నీవు 
వారిని విముక్తి చేసి తీసుకొని వచ్చావు. వారిని నీ 
ప్రజలుగా చేశావు. ఇశ్రాయేలీయుల కొరకు నీవు 
గొప్పవై న, అద్భుతమైన క్రియలు నెరవేర్చావు. స్తీ 
దేశంకొరకు ఆశ్చర్యకరమైన పనులు చేశావు. 24ఇ శ్రా 
యేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన 
స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు 
వారి పవిత్ర దేవుడవు. 

బో పభువై న దేవా! ఇప్పుడు నీవు నీ సేవకుడినై న 
నా నిమిత్తం, మరియు నా కుటుంబం నిమిత్తం ఈ 
సంగతులు చేసెదనని వాగ్దానము చేసియున్నావు. నీవి 
చ్చిన వాగ్దానాలు శాశ్వతంగా నిజమయ్యేలా చేయుము! 
నా కుటుంబాన్ని శాశ్వతంగా ఒక రాజ కుటుంబంగా 
చేయుము. 

అప్పుడు నీ నామము మహిమాన్వితం చేయ 





358 


దావీదు అనేక యుద్ధాలను గెలవటం 

తరువాత దావీదు ఫిలిప్పీయులను ఓడించాడు. వారి 

రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు. 
దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టు 
బడిన వారందరినీ నేల "మీద పరుండేలా చేసి, వారి 
పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు 
కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక 
కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో 
మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. 
వారంతా ఆయనకు కప్పము” చెల్లించారు. 

వేనఃబారాజు రెహోబు కుమారుడై న హదదెజరును 
దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల 
ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు. 

హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు 
దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని 
దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు 
మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివానివిగా 
చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు 
రక్షించాడు. 

5సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి 
దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు 
ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు. 
తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశ 
మందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరి 
యనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు 
ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ 
పరత సమకూర్చి పెట్టాడు. 

హదదెజరు సైనికులి బంగారు డాళ్లను (రక్షక 

ఫలకాలు) దావీదు తీనుకొని యెరూషలేముకు 
తెచ్చాడు. శీబెతహు, బేరోతై లనుండి దావీదు లెక్కకు 
మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, 








బడుతుంది. “ప్రజలంతా, “సర్వశక్తిగల యెహోవా, 
ఇశ్రాయేలును పరిపాలించు దేవుడు. తన సేవకుడైన 
దావీదు కుటుంబం ఆయన సేవలో బలముతో 
కొనసాగుతుంది” అని అందురు. 

౫“సర్వశక్తిమంతుడవై న యెహోవా! ఇశ్రాయేలీ 
యుల దేవా నాకు చాలా విషయాలు విశదం చేశావు. 
“నా వంశాభివృద్ధికి నీ ఆశీస్సులిచ్చావు.' నీ సేవకుడనై న 
నేను అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 
25యైహోవా, నా దేవా,! నీవే దేవునివి. నీవి సత్య 
వాక్కులు. నీ సేవకుడనై న నాకు ఈ మంచి విషయా 
లన్నీ వాగ్దానం చేశావు. 

“దయచేసి నా కుటుంబాన్ని దీవించు. నీ ముందు 
దానిని ఎల్లప్పుడూ వర్ధిల్లేలా చేయుము. యెహోవా, 
నా దేవా,! నీవీ అద్భుత విషయాలు చెప్పావు. నీ 
దీవెనతో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదింప 
బడియుండు గాక!” 


బేరోత్తె అను రెండు “నగరాలూ హదదెజరుకు 
చెందినవి). 

9హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్టు 
హమాతు రాజైన తోయి విన్నాడు. 10త్రోయి తన 
కుమారుడై న యోరామును దావీదు రాజువద్దకు 
పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, 
హదదెజరుతో పోరాడి ఓడించినందుకు ఆయనను అభి 
నందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి 
యుద్దాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, 
బంగాడు, ఇత్తడీ వస్తువులను కానుకలుగా “తెచ్చాడు. 
11 దావీదు వాటిని తీసుకొని యెహోవాకి న. 
చాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహె 
వాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో వ 





కవ్చము యుద్దంలో ఓడిపోయిన సామంతులు 
గెలిచిన రాజుకు చెల్లించే కర 


359 


ఈ సామగ్రిని కూడ ఉంచాడు. “తాను జయించిన 
దేశా లలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిప్తీయ, 
అమాలేకం ఉన్నాయి. సోబా రాజైన రెహోబు 
కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు. 
'ద్రావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పు 
లోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చే 
సరికి మిక్కిలి కీర్తి గడించాడు. '*ఎదోములో దావీదు 
సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా 
కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా 
దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా 
యెహోవా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు. 


దావీదు పరిపాలన 

సజ శాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. 
దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ 
నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి. 

కసెరూయా కుమారుడై న యోవాబు సర్వ స సె ష్య 
ధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యౌ 
షాపాతు చరిత్రకారుడు పత్ర లేఖకుడుగా మాన 
డయ్యాడు. 'అహీటూబు కుమారుడై న సాదోకు, 
అబ్యాతారు కుమారుడై న అహీమెలకు యాజకులుగా 
ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా 
వ్యవహరించాడు. ీయెహౌోయాదా కుమారుడు 
బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు* అధిపతి 
అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారు 
లైన ప్రముఖ వ్యక్తులుగా” నియమితులయ్యారు. 


సౌలు కుటుంబానికి దావీదు కనికరము చూపగోరటం 

“సాలు కుటుంబంలో ఇంకా ఎవరైనా మిగిలియు 

న్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను 
కనికరం చూపదల్బుకున్నాను అని దావీదు చెప్పాడు. 

2సాలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవ 
కుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు 
వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, 
“నీవు సీబావేనా?” అని అడిగాడు. 

“అవును, నీ సేవకుడనై న సీబానే” అని అన్నాడు 
సీబా. 

“అయితే సాలు కుటుంబంలో ఎవరైనా జీవించి 
వున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని 
అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు 
రాజుతో సీబా యిలా అన్నాడు: “యోనాతాను 





శకెరేతీయులు, పెలేతీయులు వీరు బహుశః దావీదుకు 
ప్రత్యేక అంగరక్షకులు కావచ్చు. ఒక ప్రాచీన అరమెయికు 
(సిరియను) అనువాదంలో “విలుకాండ్రు, ఒడిసెల వీరులు” 
అని వున్నది. 


ప్రముఖ వ్యక్తులు యాజకులని శబ్బార్థం. 


2 సమూయేలు 8:12-9:13 


కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని 
రెండు కాళ్ళూ అవిటీవి.” 

“ఈ కుమారుడెక్కడున్నాడని రాజు సీబాను 
అడిగాడు. 

“లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడై న 
మాకీరు ఇంటిలో వున్నాడని" సీబా రాజుకు చెప్పాడు. 

ఏఅప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబా 
రుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడై న మాకీరు 
ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని 
రమ్మని చెప్పాడు. “యోనాతాను కుమారుడై న మెఫీ 
బోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు. 

“మెఫీబోషెతూ” అని పిలిచాడు దావీదు. 

“అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు 
వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు. 

"మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయ 
పడకు. నేను నీపట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రి 
యైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం 
చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి 
ఇచ్చివేస్తాను. నీవు 3 ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద 
భోజనం చేస్తావు.” 

కమెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్క 
రించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ 
'సేవకుడనై న నా పట్లు చాలా దయ గలిగయు న్నారు! 
నా నేను చచి న కుక్కకంకు హీనమైన వాడిని!” 

పిమ్మట దావీదు రాజు సాలు సేవకుడైన సీబాను 
పిలిచి, “*సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి 
పాస్తులన్నీ నీ యజమాని మనుమడై న మెఫీబో షెతుకు 
ఇచ్చాను. 

16వుఫీబోషతు కొరకు ఆ భూమిని నీవు సాగు 
చేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు 
కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ 
యజమాని మనుమడు మెఫీబోషెతుకు పుష్కలంగా 
ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు 
నా బల్లవద్ద తినగలిగి వుంటాడు.” 

సీబాకు పదునై దుగురు కుమారులు, ఇరువై మంది 
సేవకులు వున్నారు. 

11దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ 
సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా 
నేను అంతా చేస్తాను.” 

ఆ (ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ 
కుమారులలో ఒకనిగా భోజనం చేశాడు. 12్చైఫ్ట్‌బోష్న 
తుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. 
సీబా కుటుంబంలోని వారంతా మఫీబోషెతుకు సేవకు 
లయ్యారు. 

గొమెఫీబోషెతు 'రెండుకాళ్లూ కుంటివే. మెఫీబో 
షెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతి రోజూ 
మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు. 





2 సమూయేలు 10:1-19 


హానూను దావీదు మనుష్యులను అవమానపరచటం 
1 ld. అమ్మోనీయుల రాజైన నాహాషు చని 
పోయాడు. అతని తరువాత అతని కుమారుడు 
హానూను రాజయ్యాడు. మరణవార్త విన్న దావీదు 
“నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి 
అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయ 
గలిగి ఉంటాను,” అని అన్నాడు. ఆ (ప్రకారం దావీదు 
తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న 

హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు. 
దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి 
వెళ్లారు. “కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజై న 
హానూనును కలిసి, “నీ తండ్రీ మరణ సందర్భంగా 
నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ 
తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు 
అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను 


360 


వల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు 
నేర్చ రులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో 
యుద్దానికి సిద్ధం చేశాడు. సీమిగిలిన సై న్యాన్ని అమ్మో 
నీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడై న 
అబీ షక ఇచ్చాడు. 11యోవాబు అబీషె షెకి ఇలా 
చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని 
నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం 
చేయుము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధి 
క్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. 
థై ర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని 
నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! 
యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది 
ఆయన చేస్తాడు.” 

గోతరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియ 
నులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని 





నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలిసికొనే నిమిత్తం 
గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ 
సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు. 

“కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను 
పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. 
వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తి 
రించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు. 

౨ఆ అధికారులు చాలా అవమానం పొందారని విన్న 
దావీదు కొందరు దూతలను తన అధికారులను కల 
వటానికి పంపాడు. దూతల ద్వారా, క్‌ి గడ్డాలు 
బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. 
తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు 
పంపాడు దావీదు రాజు. 


అహమ్మానీయులపై యుద్దం 

6అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి 
పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు 
సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రె 
హోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలి 
పించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల 
వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా 
మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని 
జీతానికి పిలిపించుకొన్నారు. 

7ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవా 
బును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు. 
శీఅమ్మోనీయులు బయటికి వచ్చి యుద్దానికి సిద్ధమ 
య్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. 
సోబానుండి, రెహూబునుండి వచ్చిన సిరియనులు, 
టోబునుండి, మయకానుండి వచ్చిన మనుష్యు 
లందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడ 
లేదు. *అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ 
నిల బడి వున్నారని యోవాబు గమనించాడు. అందు 


సై న్యంయొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి 
పోయారు. 

“సిరియనులు పారిపోతున్నట్టు అమ్మోనీయులు 
చూశారు. దానితో వారుకూడ అబీపె షెకి భయపడి పారి 
పోయారు. వారు వారి నగరానికి పోయారు. యోవాబు 
అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి 
యెరూషలేముకు వెళ్లాడు. 


సిరియనులు మళ్రీ యుద్దానికి సిద్దమవటం 
స్వ శాయేలీయులు తమను ఓడించారని సిరియ 
నులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద 


సె సైన్యాన్ని సమకూర్చారు. 


16హదదెజరు తన దూతలను యూఫ్రటీసు నది 
అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని 
రావలసినదిగా పంపాడు. ఈ సిరియనులంతా హేలా 
ముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు 
హదదెజరు సై న్యాధిపతి. 

1” దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరినీ 
కూడ దీశాడు. వారు యోర్డాను నదిని దాటి హేలాముకు 
వెళ్లారు. అక్కడ సిరియనులు యుద్దానికి సిద్ధమై వారిని 
ఎదిరించారు. 

"కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియ 
నులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. 
దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది 
రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం 
వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యా 
ధిపతియైన షోబకును కూడ దావీదు చంపి వేశాడు. 

9వాదదెజరు సామంత రాజులంతా వారి సె సైన్యాలను 
ఇశ్రాయేలీయులు ఓడించినట్టు చూశారు. కావున వారు 
ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూ 
వచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయ 
టానికి సిరియనులు భయపడి పోయారు. 


361 


దావీదు బల్లెబను కలవటం 
1 1 వసంతకాలం వచ్చింది. రాజులు యుద్ధాలకు 
దిగే తరుణం. దావీదు యోవాబును, ఇతర 
సేవకులను, ఇశ్రాయేలీయులను సిద్ధంచేసి అమ్మోనీ 
యులను నాశనం చేయటానికి పంపాడు. యోవాబు 
సైన్యం (అమ్మోనీయుల రాజధాని నగరమైను రబ్బా 
నగరంపై కూడ దాడీ చేసింది. 

ఈసారి దావీదు యెరూషలేములోనే వుండి 
పోయాడు. *ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, 
రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పు 
డతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూశాడు. 
ఆమె చాలా అందంగా ఉంది. దావీదు తన సేవకులను 
పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, 
“ఆమె పేరు బత్లెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె 
అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య 
అనికూడ చెప్పాడు.” 

*దావీదు దూతలను పంపి బత్తెబను తన వద్దకు 
తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు 
వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె 
స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది. 
5్‌క్రాన్రి “ “బత్తెబ గర్భవత్‌ అయింది. ఈ విషయమై 
దావీదుకు 'వేర్తమానేం పంపింది. 





దావీదు తన పాపాన్ని దాయజూడటం 

6ద్రావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. 
“హిత్తీ యుడగు ఊరియాను నా వద్దకు పంపుమని 
కబురు చేశాడు. అందువల్ల యౌూహు ఊరియాను 
దావీదు వద్దకు పంపాడు. “ఊరియా దావీదు వద్దకు 
వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, 
సైనికు లెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతు 
న్‌ న్నదనీ అడిగాడు. తరువాత “ "ఇంటికి పోయి విశ్రాంత 
తీసు కోమని దావీదు ఊరియాకు చెప్పాడు. 

ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. 
రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు. 
కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ 
ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ 
సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద 
పోయాడు. '%ోఊరియా ఇంటికి పోలేదని” సేవకులు 
దావీదుకు చెప్పారు. 

అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా 
దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు 
వెళ్లలేదు?” అని అడిగాడు. 

"ోదావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర 
పెట్ట, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ 





విశ్రాంతి కాళ్ళు, “చేతులు కడుగుకొనుట” 


శబ్రార్లం. 
యలథి 


అని 


2 సమూయేలు 11:1-21 


గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, 
నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ 
బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. 
కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా 
కాలం గడపటం మంచిది కాదు!” 

“అయితే ఈ రోజు ఇక్కడే ఉండు. రేపు నిన్ను 
మళ్లీ యుద్దానికి పంపివేస్తాను” అని దావీదు ఊరి 
యాతో అన్నాడు. ఊరియా ఆ రోజు యరూషలే 
ములో ఉన్నాడు. అతడు మరుసటి రోజు తెల్లవారే 
వరకు వున్నాడు. ఊరియాను తన వద్దకు వచ్చి 
కన్చించమని దావీదు కబురు పంపాడు. దావీదుతో 
కలిసి ఊరియా బాగా తాగి, తిన్నాడు. దావీదు ఊరి 
యాకు బాగా తాగ బోశాడు. అయినా ఊరియా ఇంటికి 
పోలేదు. ఆ రోజు సాయంత్రం ఊరియా రాజుగారి 
సేవకులతో కలిసి రాజభవన ద్వారం వద్ద నిద్ర 
పోవటానికి వెళ్లాడు. 


ఊరియాను చంపించేందుకు దావీదు పథకం 

1*మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక 
ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు. 
5 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్దం 
ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ 
ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని 
ఒంటరిగా వదిరి వేయి. అలా నిస్సహాయుడైై చని 
పోయేలా చేయి” 

16యోవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీ 
యులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి 
ఊరియాను పంప నిర్ణయించాడు. *ఆ నగర (అమ్మో 
నీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును 
ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మను 
ష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో 
హిత్తీయుడై న ఊరియా ఒకడు. 

యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక 
నివేదిక పంపాడు. ఆ దూతతో యుద్దంలో ఏమి 
జరిగిందో దావీదు రాజుకు వివరంగా చెప్పమన్నాడు. 
20బహుశః రాజు కలత చెందుతాడు. “యోవాబు 
సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు 
గోడల మీదుగా బాణాలు వేశేవారని తెలియదా? ?'ఎరు 
బ్బౌషెతు కుమారుడై న అబీవులుకును ఎవరు 
చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గోడపె నుండి 
ఒక స్త్రీ తిరుగలి పై మ విసరివేయగా అఖీమెలెకు 
చనిపోయాడు. ఆ సీ అతనిని తేబేసువద్ద చంపింది. 
మీరు ఆ గోడ జ ఎందుకు వెళ్లారు? అని అన 
వచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే నీవు తప్ప 
కుండా 'నీ సేవకుడు హిత్తీయుడై. న ఊరియా కూడా 
చనిపోయాడు అని చెప్పాలి” “అంటూ యోవాబు 
దూతను పంపాడు. 


2 సమూయేలు 11:22-12:14 


2ఆ వచ్చిన దూత లోనికి వెళ్లి యోవాబు చెప్ప 
మన్నట్టు దావీదుకు వివరించి చెప్పాడు. * దూత 
ఇలా చెప్పాడు: “అమ్మోనీయులు మమ్మల్ని పొలాల్లో 
ఎదుర్కొన్నారు. కాని మేము వారితో నగర ద్వారం 
వద్ద పోరాడాము. చేమీ సేవకులపై నగర గోడల 
మీద ఉన్న వారు బాణాలు వేశారు. మీ సేవకులలో 
కొంత మంది చనిపోయారు. మీ సేవకుడు, హిత్తీయు 
డైన ఊరియా కూడ చనిపోయాడు.” 

25స్రరే ఈ విషయంపై కలతపడవద్దని* యోవా 
బుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి 
వారూ, వీరూ అని తేడా వుండదు. అది అందరినీ 
చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. 
ఆ నగరం అప్పుడు వశమవుతుందిొ అని చెప్పి 
యోవాబును స్రోత్సహించుమని దావీదు దూతకు 
చెప్పాడు. 


దావీదు బత్తెబను వివాహమాడటం 

26త్రన భర్త ఊరియా చనిపోయినట్టు బత్తెబ విన్నది. 
తన భర్తకై విలపించింది. 27సంతాప దినాలు గడిచాక, 
దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి 
తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు 
భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు 
జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యెహోవా 
ఆమోదించలేదు. 





నాతాను దావీదుతో మాట్లాడటం 

భావా నాతాను ప్ర, వక్తనే దావీదు వద్దకు 
న. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా 
చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులుస్నారు. 
ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. “దన 
వంతుని వద్ద చాలా గారెలు, పశువులు వున్నాయి. 
కాని పేదవానివద్ద తాను కొనుక్కున్న ఒక ఆడ గె(ె 
పిల్ల తప్ప మరేమి లేదు. ఆ గొ(రెపిల్లను పేదవాడు 
సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లతో పాటు 
ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గౌ(రెపిల్ల పేదవాని 
కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేద 


362 


ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రి, 
కునికి ఆహారంగా వండించాడు.” 

ఇది వింటున ్న దావీదుకు ధనికునిపై విపరీతంగా 
కోపం వచ్చింది. “యెహోవా జీవము "తోడుగా ఈ 
పని చేసిన ఆ వ్యక్తి నిశ్చయంగా చావవలసిందే! రత 
గర పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్తీంచాలి. 
ఎందుకంటే వాడు ఈ భయంకరమెన పని చేశాడు. 
పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో 
అనా ఎడు. 


నాతాను దావీదుతో అతని పాపాన్ని తెలియజెప్పటం 

“ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. 
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ విషయంలో ఇలా 
అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను 
ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సాలు 
నుండి నిన్ను కాపాడాను. శఅతని కుటుంబాన్ని, భార్య 
లను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు 
పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ 
చాల వన్నట్టు, నీకు ఇంకా చాలా ఇచ్చాను. 

కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్క 
రించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు 
చేశావు? హిత్తీయుడై న ఊరియాను నీవు కత్తితో 
చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. 
అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో 
చంపావు! కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. 
హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ 
రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించు 
కున్నావు.” 

1”నేను నీకు ఆపద తీసుకు వస్తున్నాను. నీ కుటుం 
బంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ 
నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడై న 
వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలి 
యగా, అది అందరికీ తెలుస్తుంది.” నీవు బత్లెబతో 
రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు 





ప్రజలందరికీ తెలుస్తుంది.”* 


13నాత్రానుతో, “యెహోవా పట్ట నేను పాపం 





వాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. 
పేద వానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది. 
“ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని 
చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ 
యాత్రి కునికి ఆహారం ఇవ్వబోయాడు. కాని ఆ 
యాత్రి కునికి ఆహారంగా తనకున్న గా(రెలలో గాని, 
పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్ట 
పడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో 





కలతపడవదు నీ దృష్టిలో ఈ పని ఒక దుష్టకార్యంగా 
యు 6 న 
భావించవద్దు అని శబ్బార్థం. 


చేశాను” అని దావీదు చెప్పాడు. 

అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, 
“యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంప 
బడవు. “కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు 
నీ యెహోవానని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల 
నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.” 





అది అందరికీ తెలుస్తుంది అంకే 
రగ్గతం గానే జరుగుతుందని" శబ్బార్థం. 


“పట్టపగలే, బహి 


కాని. .. తెలుస్తుంది ఇశ్రాయేలు ప్రజల ముందు, సూర్యుని 


ముందు అని శబార్లం. 
యలథి 


363 


దావీదువలన బత్తెబకు పుట్టిన శిశువు మరణించటం 

సోపీమ్మట “సాతాను పంటికి వెళ్లిపోయాడు. 
ఊరియా భార్య ద్వారా దావీదుకు పుట్టిన | బిడ్డ తీవ్రంగా 
జబ్బు పడేలా యెహోవా చేశాడు. 16ద్రావీదు బిడ్డ 
కొరకు దేవుని స్రార్టించాడు. దావీదు తినటానికి, తాగ 
టానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే 
వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండి 
పోయాడు. దావీదు కుటుంబంలో ముఖ్యులైన వారు 
వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయ 
త్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో 
కఠిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాక 
రించాడు. ఏడవ రోజున శిఫవు మరణించింది. శిశువు 
మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు 
భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, 
“చూడండి, బిడ్డ బతికివుండగా మనం ఆయనతో 
మాట్లాడాలని ప్ర ప్రయత్నం చేశాము. కాని ఆయన మన 
మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం 
తెలియ జేస్తే, అతడు తన స్టాణానికి ముప్పు వాటిల్లే 
ఏ పనికైనా పాల్పడవచ్చు!” "కాని దావీదు తన సేవ 
కులు గుసగుసలాడు కోవటం గమనించి బిడ్డ మరణించి 
వుండ వచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” 
అని దావీదు సేవకులను అడిగాడు. 

“అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు. 

2దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు 
కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెపె హోవాని స్తార్టిం 
చటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, 
తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత 
ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు. 

31దావీదు సేవకులు ఆయనతో ఇలా చెప్పారు, 
“నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు బిడ్డ బ్రతికి వుండగా 
నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని 
బిడ్డ చనిపోగానే, నీవు లేచి భోజనం చేశావు.” 

అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బతికి 
వుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే 
యెహోవా నన్ను కనికరించి బిడ్డను బతికించవచు,! ఓ! 
ఎవరికి తెలుసు! అనుకున్నాను. కాని ఇప్పుడు బిడ్డ 
చని పోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి 
నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొన 
గలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు 
వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.” 


సాలొమోను జన్మించటం 
2*దావీదు తన భార్యయైన బత్తెబను ఓదార్చాడు. 
అతడా మెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి 
అయింది. ఆవుకు మరొక కుమారుడు జన్మించాడు. 
దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. 
యెహోవా సాలొమోనును ప్రేమించాడు. 2 “ప్రవక్త 


2 సమూయేలు 12:15-13:2 


నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. 
నాతాను వచ్చి సాలొమోనుకు యదీద్యా* అని నామ 
కరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా 
చేశాడు. 


దావీదు రబ్బాను పట్టుకొనటం 

26య్రోవాబు అమ్మోనీయుల నగరంపై యుద్ధం 
చేశాడు. అతడు రాజధానీ నగరాన్ని పట్టుకున్నాడు. 
?'యోవాబు దావీదు వద్దకు దూతలను పంపి ఇలా 
చెప్పమన్నాడు: ను రబ్బాపై యుద్ధం నిర్వహిం 
చాను. నేను జలనగరాన్ని పచ్చుకున్నాను. %ఇప్పుడు 
నీవు మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చి రబ్బా 
నగరాన్ని ముట్టడించు. దానిని నాకె నేను వశపర్చుకు 
నేలోగా నీవు "వచ్చి పట్టుకో. నేను గనుక వశపర్చు 
క ఆ నగరం నా పేరు మీదుగా పిలువబడుతుంది!” 
29ద్రావీదు తన సై న్యాన్ని కూడదీసికొని రబ్బా 
నగరానికి వెళ్లాడు. యుద్ధం చేసి ఆ నగరాన్ని వశపర్చు 
కున్నాడు. కరేదావీదు ఆ రాజు తలనుండి” కిరీటాని ్న 
తీసు కున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు 
సుమారు డెబ్బది అయిదు కాసులు. ఈ కిరీటంలో 
విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కిరీటాన్ని సైని 
కులు దావీదు తలపై వుంచారు. ఆ నగరం నుండి 
దావీదు అనేక విలువై న వస్తువులను కొల్లగొట్టుకు 
పోయాడు. *!అంతేగొదు, దావీదు రబా సి సగర వాసు 
లను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంప 
ములతోను, పలుగులతోను, గొడ్డశ్తతోను పని చేయిం 
చాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా 
చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు 
ఇలాగే చేయించాడు. తరువాత దావీదు తన సైన్యంతో 

యెరూషలేముకు వెళ్లిపోయాడు. 


అమ్మోను తామారును మోహించుట 

దావీదుకు అబ్బాలోము అను కుమారుడొక 
13 డున్నాడు. అబ్బాలోముకు ఒక సోదరివుంది. 
ఆమె పేరు తామారు. తము బహుసౌందర్యవతి. దావీదు 
యొక్క మరో కుమారుడై న అమ్మోను* తామారును 
మోహించాడు. *తామారు కన్యక. అందువల్ల ఆమెను 
తన కామవాంఛ తీర్చుకోవటానికి అమ్మోను ఆమెను 





యదీద్యా యదీద్యా అనగా దేవునికి ప్రియమైనవాడు 
అని అర్థం. 


రాజు తలనుండి మల్కాము తలనుండి అని కూడ అంటారు. 
మల్కాము అమ్మోనీయులు ఆరాధించే ఒక బూటకపు 
దెవం. 


అమ్మోను అబ్బాలోముకు, తామారుకు అమ్నోను సవతి 
తల్లి కుమారుడవుతాడు. వారందరికీ దావీదు తండ్రి. అబ్బా 
లోముకు ఒక తల్లి, అమ్నోనుకు వేరొక తల్లి ఉన్నారు. 
చూడండి సమూయేలు రెండవ గ్రంథం 3:23. 


2 సమూయేలు 13:3-20 


ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను 
మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె 
ధ్యాసతో అమ్నోను విరహంతో నీరసించిపోయాడు. 

అమ్మోనుకు యెహోనాదాబు అనే స్నేహితు 
డొకడు న్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా 
దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు. 
*యెహోనాదాబు అమ్మోనుతో, “రోజు రోజుకీ నీవు 
చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి 
కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై 
పోతున్నావు ? నాతో చెప్పు” అన్నాడు. 

“నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా 
తమ్ముడైన అబ్బాలోము నహూదరి” అన్నాడు 
అమ్మను. 

౨యుహోనాదాబు అమ్న్మోనుకు ఇలా నలహా 
యిచ్చాడు: “నీవు పోయి పండుకో, జబ్బు పడిన 
వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి, నిన్ను చూసేం 
దుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెల న తామారును 
నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. 
ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా 
తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.” 

ఆ సలహా మేరకు అమో సను పక్క మీద పడుకుని 
జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడ 
టానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు 
తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె 
రెండు ప ప్రత్యకమైన 5 ర్టులు చేసి పెడుతుంది. ఆమె 
చేతిమీదుగా తింటాను” లని దావీదుతో అమ్నోను 
చెప్పాడు. 

"దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. 
వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్మోను ఇంటికి 
వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.” 





అమ్మోనుకు తామారు ఆహారం తయారు చేయటం 

ీతన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు 
వెళ్లింది. అమ్మోను మంచంపై ఉన్నాడు. తామారు 
కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలి 
పింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని 
రొబ్టలు చేసింది. తరువాత ఆమె రొష్టైలను కార్చింది. 
*తామారు రొళక్టైలను కాల్చిన పిమ్మట పెనంలో 
వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లాంలో 
వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. 

అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా 
వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకు 
లంతా బయటికి పోయారు. 


అమ్మోను తామారును చరచుటు 
“0అమ్నోను తామారుతో, “రొట్టలను లోపలి గది 
లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని 


364 


తింటాను” అని అన్నాడు. తామారు లోపలి గదిలో 
వున్న తన సోదరుడై న అమ్నోను వద్దకు వెళ్లింది. 
ఆమె చేసిన రొష్టలను తీసుకాని వెళ్లింది. తన 
చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు 
వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. 
“చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు. 

అందుకు తామారు అమ్నోనుతో ఇలా స్రాధేయ 
పడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! 
ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ 
అవమానకరమెన పని చేయకు! నా కళంకాని 
నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచ 
కార్యాలు చేసే మూర్భులలో నీవొకడివై పోతావు. దయ 
చేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి 
ఆయన నీకు అనుమతిస్తాడు.” 

“కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి 
నిరాకరించాడు. అతడు తామారుకంటు బలవంతుడు. 
అతడామెను బలాత్కరించి సంగమించాడు. “దాని తరు 
వాత అమ్నోను తామారును అసహించుకున్నాడు. 
ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు 
మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించు 
కున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది 
నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.” 

16అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవి 
ప్పుడు మునుపటికంలు ఇంకా ఘోరమైన తప్పు 
చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికీ ప ప్రయత్ని 
స్తున్నావు!” అని అన్నది. 

కాని అమ్నోను తామారు వసే ప్పేది వినలేదు. 
"అమ్మోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే 
ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు 
నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు. 

'అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి 
గదికి తాళం పెట్టాడు. తామారు ఒక రంగురంగుల 
పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని 
వేసుకున ది. ఈ రకమైన అంగీలను పెండ్లి కాని రాజ 
కుమార్తెలు మాత్ర, మే వేసుకునేవారు. తామారు 
కొద్దిగా బూడిద తీసికొని తన నెత్తి మీద పోసుకున్నది. 
తన రంగు రంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి 
నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ 
పోయింది.” ?తామారు సోదరుడు అబ్బాలోము తామా 
రుతో, “నీ సోదరుడు అమ్మోను నిన్ను చెరచి 





నాడుగాశ?” “ఉన్నాడు, “అమ్నోను నీ సోదరుడు. 
కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది 
తావూరు పోయింది ఇదంతా ఆవు బహు 


దుఃఖంతో వున్నట్టు, సంక్షోభం చెందియున్నట్టు తెలియ 
జేసే సంకేతం. 


చెరచినాడు నీతో కలిసినాడు అని శబ్దార్థం. 


365 


నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండాశ చూసుకో!” 
a విన్న తామారు ఇక క ఏమీ మాట్లాడ లేదు. నాశనమైన 

స్తిలా, ఆమె అబ్బాలోము ఇంటి వద్దనే ఉండసాగింది. 

21క వార్త దౌవీదు రాజు విన్నాడు. ఆయనకు 
పట్టరాని కోపం వచ్చింది. 2అబ్బాలోము అమ్మోనును 
అస హ్యించుకున్నాడు. అబ్బాలోము అమ్మోను నుద్దే 
గించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన 
సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును 
అసహ్యించుకున్నాడు. 


అబ్బాలోము పగ తీర్చుకొనటం 

2పరెండు 'సేంవత్సరాల తరువాత అబ్బాలోము 
కొందరు మనుష్యులను తన గొ(రైల నుండీ ఉన్ని 
తీయటానికి బయల్టాసోరుకు రావించాడు. ఈ కార్య 
క్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్లాలోము 
ఆహ్వానించాడు. 2*అబ్బాలోము రాజు వద్దకు వెళ్లి, “నా 
గొరైల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను 
పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ 
కార్యక్రమం తిలకించి మని అడిగాడు. 

బోవద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా 
వస్తే అది నీకు చాలా శమ అవుతుంది” అని దావీదు 
రాజు అబ్బాలోముతో అన్నాడు. దావీదును రమ్మని 
అబ్బా లోము స్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని, 
అతని పనిని ఆశీర్వదించాడు. 

2రోనీన్రు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్మో 
నును నాతో పంపించు” మని అబ్బాలోము అడిగాడు. 

“అతడు నీతో ఎందుకు రావాలి అని దావీదు 
రాజు అడిగాడు. *“అయినా అబ్బాలోము వినిపించుకో 
కుండా అదే పనిగా స్రాధేయపడి అడిగాడు. చివరికి 
అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్బాలోముతో 
వెళ్లటానికి ఒప్పుకున్నారు. 


అమ్మోను హత్య చేయబడటం 
2 అబ్బాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 
“అమ్మోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు 
బాగా తాగిన పిమ్మట “అమ్మోనును చంపండి” 
అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయ 
పడకండి నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, 
ధైర్యంగా వుండండి” అని అబ్బాలోము సేవకులతో 
అన్నాడు. బీఅబ్బాలోము ఆజ్ఞ మేరకు అతని యువ 
సేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు 
మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో 
ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు 
పోయాడు. 





సంక్షోభపెట్టకుండా దీనిని తీవ్రంగా నీ హృదయాన్ని 
గాయపర్శ్చనీయవద్దని శబ్దార్థం. 


2 సమూయేలు 13:21-14:2 


అమ్మోను మరణవార్తను దావీదు వినటం 
30రాజకుమారులంతా మార్గమధ్యంలో వుండగానే, 
ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్దాలోము రాజ కుమా 
రులందరినీ చంపివేశాడనీ; ఒక్కడు కూడా మిగల 
లేదనీ ఆయనకు వర్తమానం వచ్చింది. 

3! దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద 
పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా 
విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు. 

32 దావీదు సోదరుడగు షిమ్యూ కుమారుడు యెహో 
నాదాబు దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “రాజ 
కుమారులంతా చనిపోయారని అనుకోవద్దు. చని 
పోయినది అమ్నోను ఒక్కడు మాత్రమే! అబ్లాలోము 
ఇదంతా జరిపించాడు. కోకారణమేమనగా అమ్నోను 
అబ్బాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి 
అమ్నోను మాత్రము చంపబడ్డాడు. 

శోఅబ్లాలోము పరారై నాడు. గర ప ప్రహరీ గోడమీద 
ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కోండకు అవతలి 
పక్కనుండి చాలా మంది రావటం చూశాడు. అది 
చూసి యహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, 
నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా 
వస్తున్నారు!” అన్నాడు. 

3రయ్సాహైోనాదాబు ఈ మాటలు అంటూ వుండ 
గానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి 
ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ 
కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖిం 
చారు. *”దావీదు తన కుమారుడై న అమ్నోను కొరకు 


ప్రతి రోజూ దుఃఖించాడు. 


అబ్బాలోము గెషూరుకు తప్పించుకు పోవటం 
అబ్బాలోము తల్మయి రాజూ వద్దకు పారి 
పోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి 


పేరు అమీహూదు. 


క అబ్బాలోము గెషూరుకు పారిపోయి అక్కడ 
మూడు సంవత్సరాలు ఉన్నాడు. *అమ్నోను మరణం 
గూర్చి దావీదురాజు క్రమేపీ ఓదార్చబడ్డాడు. కాని 
అతడు అబ్బ్దాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడ 
సాగాడు. 


యోవాబు ఒక నేర్పరియైన స్త్రీని దావీదు వద్దకు 
పంపటం 
1 4 అబ్బాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి 
బెంగపెట్టు కున్నాడని సెరూయా కుమారు 
డైన యోవాబు గ్రృహించాడు. 2యోవాబు తన దూత 
లను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్చరియైన 





తల్మయి రాజు తల్మయి రాజు అబ్బాలోముకు తాత. 
సమూయేలు (గంథం 3:3 చూడండి. 


2 సమూయేలు 14:3-20 


స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు 
ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో 
ఉన్నట్టు నటించు. విషాదసూచకమైన బట్టలు వేసుకో 
అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు పి ప్రియమైన 
ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రై పవ 
ర్తించు. “నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను సప 
రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల 
స్త్రీతో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో 
యోవాబు ఆమకు వివరించాడు. 

“తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు 
వెల్లి మాట్టాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. 
ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, 
“రాజా, నాకు సహాయం చేయండి!” అని [ప్రాధేయ 
పడింది. 

వోఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు 
చాడు. ఆ స్త్రీ యిలా sn “నేనాక విధవ స్త్రీ 
నా భర్త ననిపోయాడు. నాకు ఇద్దరు 
లున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు 
దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక 
పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపి 
వేశాడు. 

ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. 
హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తు 
న్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా 
అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంప 
నిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడై న వాడు లేకుండా 
పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుక 
ణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపో 
బోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, 
ఆస్తి నేలపాలవుతాయి.” 

కిది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ 
విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని 
ఆమెతో అన్నాడు. 

*తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే 
పరిణా మాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే 
పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం 
ఈ విషయంలో ఏ దోషమూ ఎరుగరు!” అని చెప్పింది. 

“నిన్ను గురించి ఎవరైనా దీనిగూర్చి నినే మైన 
అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల 
నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు. 

11అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: 
“దయ చేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. 
హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా 
కుమారునికి కీడు చేయకుండా దేవుడు సీ నివారించగ 
లందులకు ఆయనను ప్రార్థించు.” 

దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు: 

“యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి 


శం 


es 





366 


హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక 
కూడా కింద రాలదు.” 

2ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని 
విషయాలు చెప్పనీయండి” 
wr రాజు. 

ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా 
ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ 
నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు!* ఎందు 
వల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమా 
రుని తిరిగి తీసుకొని రాలేదు. '*మనమంతా ఏదో 
ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల 
మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని 
మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం 
కాని పని. కాని దేవుడు (ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్ల 
నుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం 
తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండీ 
బలవంతంగా దూరం చేయబడలేదు! నా ప్రభువైన 
రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. 
కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను 
వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్టాడనీయమ 
న్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని 
అన్నాను. 16రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి 
చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు 


అని అన్నది. చప్ప 


ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న 


వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను. !7 


ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని 


నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి 
వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది 
చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు 
గాక!” 

15 అది విని ఆశ్చర్యపడిన రాజై న దావీదు, “నేనొక 


ప్రశ్న అడుగుతాను. నీవు సమాధానం చెప్పాలి” 


అన్నాడు. 
ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న 
అడగండి!” అన్నది. 


విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో 
చెప్పాడా ?” అని రాజు అడిగాడు. 

ఆస్తీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నాప్రభువైన 
రాజా, "నేవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోబు 
ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు. 20 యోవాబు ఇలా 





ఇవన్నీ ... చేసుకుంటున్నావు తెకోవ స్త్రీ తన కుమారునికి, 
తనకు అనుకూలంగా రాజువద్దనుండి హామీ తీసుకున్నది. 
దావీదు రాజు కుమారుడై న అబ్బాలోము స్థితికూడ ఇంచు 
మించు అదే రకం. రాజుమాట రాజుకే అప్పజెప్పి, అబ్బాలోము 
విషయంలో కూడ రాజు మనస్సు మార్చి తగిన హామీ 
తీసుకొని ఆ స్త్రీ బయటపడి, బాహాటంగా మాట్లాడటం 
మొదలు పెట్టింది. 


367 


ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, 
రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్త 
మైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు 
దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగే 
దంతా నీకు తెలుసు.” 


అబ్బాలోము యెరూషలేముకు తిరిగి రావటం 

?!రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడండి. 
నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యువకుడై న 
అబ్బాలోమును దయచేసి తీసుకొని రండి.” 

సూహాదు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి 
నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, 
“ఈ రోజు నాపట్ల మీరుప ప్రసన్నులై యున్నారని నాకు 
తెలుసు! ఎందువల్లనంటే" నేను అడిగినదంతా నీవు 
చేశావు!” అని అన్నాడు. 

23యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్బాలోమును 
యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. చోఅయితే 
దావీదు రాజు మాత్రం, “అబ్బాలోము తప్పక తన 
స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి 
రాకూడదు” అని అన్నాడు. కావున అబ్బాలోము తన 
స్వంత ఇంటికి వెల్లిపోయాడు. అబ్బాలోము రాజును 
చూడటానికి వెళ్లలేక పోయాడు. 

బొఅబ్లాలోము అందంలో అందరి ప్రశంసలూ 
పొందిన వాడు. అబ్బాలోమంత అందగాడు ఇశ్రాయేలం 
తటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు 
అతనిలో రవ్వంత కూడా లోపం లేదు. ప్రతి సంవత్స 
రాంతానా అబ్బాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి 
తూచేవాడు. తూకం ప కారం రెండు వందల తుల 
ములో బరువు ఉండేవి. *అబ్జాలోముకు ముగ్గురు 
కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు 
తామారు. తామారు సౌందర్యవతి. 





తనను వచ్చి చూడమని అబ్బాలోము యోవాబును 
బలవంత పెట్టుటు 

?అబ్లాలోము యెరూషలేములో రెండు సంవత్స 
రాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింప 
బడింది. యోవాబు వద్దకు అబ్బాలోము దూతలను 
పంపాడు. ఈ దూతలు అబ్బాలోమును రాజు వద్దకు 
పంపమని అడిగారు. కాని యోవాబు అబ్దాలోము వద్దకు 
రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్బా 
లోము పంపాడు. అయినా యోవాబు రావటానికి 
నిరాకరించాడు. “దానితో అబ్బాలోము తన సేవకులను 
పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం 





రెండు వందల తులములు ఆంగ్లేయ తూనిక (ప్రకారం 
ఐదు పౌనులు. లేక ఆనాటి రాజకొలమానం ప్రకారం రెండు 
వందల జనములు. 


2 సమూయేలు 14:21-15:4 


నా పాలానికి పక్కనే వున్నది. తన పొలంలో యవల 
ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవలధాన్యాన్ని తగుల 
బెట్టండి.” 

ఆ మాట మీద అబ్బాలోము సేవకులు వెళ్లి 
యోవాబు పాలంలో పంటకు నిప్పుపెట్టారు. 
31యోవాబు లేచి అబ్బాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవ 
కులు నా పంటను ఎందుకు తగులబెట్టారు అని 
అడిగాడు. 

32యోవాబుతో అబ్బాలోము ఇలా అన్నాడు: “నీకు 
నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మ 
న్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అను 
కున్నాను. గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు 
రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. 
నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో 
నేను గషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! 
ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. 
నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!” 


అబ్బాలోము దావీదు రాజును దర్శించటం 
ోఅప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్బా 
లోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్బాలో 
మును పిలిపించగా, అబ్బ్దాలోము వచ్చాడు. అబ్బాలోము 
రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు 
రాజు అబ్బాలోమును ముద్దు పెట్టుకున్నాడు. 


అబ్బాలోము అనేకులను స్నేహితులుగా చేసుకోవటం 
ఇదంతా అయిన పిమ్మట అబ్బాలోము తనకై 
1 వ్‌ ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్ర ములను 
సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా 
ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు 
చేసుకున్నాడు. ?అబ్బాలోము ఉదయం పెందలకడ 
లేచి నగర ద్వారం వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవ 
రైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు 
రాజు కొరకు వస్తే, అబ్బాలోము వారిని పిలిచేవాడు. 
వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. 
స వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు 
చెప్పేవాడు. అందుకు అబ్బాలోము “చూడు, నీవు 
నిజమే చెప్తున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేది 
వినడు” అని అనేవాడు. 

*అబ్దాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ 
రాజ్యంలో నన్నెవరై నా న్యాయాధిపతిగా చేయాలని 
నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ 
సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు 





నగర ద్వారం ఈ నగర ద్వారం వద్దనే ప్రజలంతా తమ 
తమ వ్యాపారం నిర్వహించేవారు. ఇక్కడే న్యాయస్థానం 
కూడా ఏర్పాటు చేయబడి ప్రజల లావాదేవీలు తీర్చబడేవి. 


2 సమూయేలు 15:5-24 


చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన 
పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను. 
ఎవరై నా అబ్బ్దాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమ 
స్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, 
అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత 
ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు 
పెట్టుకొనేవాడు. “దావీదు రాజు వద్దకు న్యాయం కోసం 
ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్బాలోము అలా 
చేసేవాడు. ఈ రకంగా ఇశ్రా తల. ప్రజలందరి 
హృదయాలనూ అబ్బాలోము గెలిచాడు. 


దావీదు రాజ్యాన్ని కైవశం చేసుకోటానికి అబ్బాలోము 
పథకం 

"నాలుగేండ్ల తరువాత దావీదు రాజుతో అబ్బా 
లోము ఇలా అన్నాడు: “హెబూనులో నేను వుండగో 
యెహో వాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ 
మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి. గతంలో 
నేను సిరియ దేశమందలి గషూరులో వుండగా 
మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలే 
ముకు తీసుకొని వస్తే యిహూవాను ఆరాధించదనని 
మొక్కు కున్నాను.” 

కస ప్రశాంతంగా వెళ్లిరా! 


|” 


అని దావీదు రాజు 
అన్నాడు. 

అబ్బాలోము హెటబ్రోనుకు వెళ్ళాడు. కాని అబ్బా 
లోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి 
వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా 
నాదం విన్నప్పుడు అబ్బాలోము 'హెబ్టోనులో 
రాజయ్యాడు!” అని కేకలు పెట్టమన్నాడు. 

“1అబ్జాలోము తనతో వెళ్లటానికి రెండువందల 
మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి 
వారంతా అత నితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి 
పన్నుతున్నాడో వారికి తెలియదు. 

2అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. 
అహీతోపెలు గీలో పట్టణవాసి. అబ్బ్దాలోము బలులు 
సమర్ప్చించేటప్పుడు అతడు అహీతో పెలునుగీలో 
పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్బాలోము 
పన్నినయుక్తులన్నీ నక్రమంగా సాగుతున్నాయి. 
ప్రజలు అబ్దాలోమును అధిక సంఖ్యలో బలపర్చ 
నారంభించారు. 


అబ్బాలోము పథకం గురించి దావీదు వినటం 

కా వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి 
వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్బాలోమును అనుస 
రించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు. 





నాలుగేండ్లు కొన్ని ప్రాచీన రచనలలో నలభా ఏండ్లని 
౧ a, C3 
వున్నది. 


368 


అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న 
సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు 
అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే 
అబ్బాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్బాలోము మనల్ని 
పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనంద 
రినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను 
కత్తితో నరికి చంపుతాడు.” 

1రోమ్సీర్రు ఏమి చేయాలని మాకు చెపుతారో మేమది 
చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు. 


దావీదు, అతని మనుష్యులు తప్పించుకోటం 

'5రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి 
బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో 
పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి 
పెట్టాడు. 

న ప ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి 
వెళ్లాడు. వాడు చివరి ఇంటివద్ద ఆగారు. 1 సేవకులంతా 
రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీ 
యులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది 
గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి 
వెళ్లారు. 

-0గత్తీయుడై న ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు 
మాతో వస్తున్నావు ? తిరిగిపోయి, కొత్త రాజుతో 
(అబ్బాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది 
నీ స్వదేశం కాదు. నిన్న మాత్రమే నీవు నన్ను 
కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి 
వివిధ స్రాంతాలు తిరిగే అవసరం వుందా ? లేదు. 
తిరిగి వెళ్లిపో. నీ సోదరులను కూడ నీతో తీసుకొని 
వెళ్ళు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” 
అని అన్నాడు. 

21కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, 

“యహూవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా 
నేను నీతోనే వుంటాను! చావుబతుకుల్లో కూడ నేను 
నీతోనే వుంటాను!” అని అన్నాడు. 

22*అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” 
అన్నాడు రాజు ఇత్తయితో. 

అప్పుడు గిత్తీయుడై న ఇత్తయి తన వారితోను, 
వారి పిల్లలతోను కిదోను వాగు దాటాడు. పజ 
అంతా బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోను 
వాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివై పు 


ప్రయాణం సాగించారు. 


పోసాదోకు, తనతో వున్న తదితర లేవీయు 
లందరూ దేవుని ఒడంబడిక పెట్టను మోసుకొని వస్తూ 
వున్నారు. వారు దేవుని పెట్టనుదించారు. ప జలంతా 
యిరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు 





ప్రజలంతా “దేశమంతా” అని పాఠాంతరము. 


369 


అబ్యాతారు ఫ్రార్థన* చేస్తూవున్నాడు. 25నాదోకుతో 
రాజు (దావీదు ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర 
పెట్టను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక 
వేళ యెహోవా నన్నను గ్ర హించితే, ఆయన “నన్ను 
యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా 
మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాల 
యమును చూసేలా చేస్తాడు. కాని దేవుడు నేనంటే 
ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన 
ఇష్టం వచ్చినట్టు చేయగలడు.” 

27యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా 
అన్నాడు: “నీవు దీర్ణదర్శివి. * నగరానికి ప్రశాంతంగా 
వెళ్లు. నీ కుమారుడై న అహిమయస్సును, “తబ్యాతారు 
కుమారు డైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు. 
2 ప్రజలు “ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీ 
నుండి మళ్లీ సమాచారం వచే వరకు వేచి వుంటాను.” 

29క్రాన్టన సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర, 
పెట్టను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ 
వుండి పోయారు. 





అహీతోపెలుకు వ్యతిరేకంగా దావీదు ప్రార్థించుట 

దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు 
ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, 
చెప్పులు కూడ లేకుండ వెళ్లాడు. దావీదుతో వున్న 
మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. 
వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు. 

వ1ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్బాలోముతో 
కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” 
అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీ 
తోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని 
నిన్ను వేడుకుంటున్నాను” అని స్రార్థన చేశాడు. 
2 దావీదు పర్వతం పైకి వెళ్లాడు. తరుచూ అతను 
అక్కడ దేవుని ఆరాధిరచేవాడు. ఆ సమయంలో అర్కీ 
యుడైన హూషై అనువాడు దావీదు వద్దకు నర. 
హూ చొక్కా చిరిగివుంది. వాని తలపై దుమ్ము 
వుంది. 

జ | హూషైతో ఇలా అన్నాడు: ” నీవు నాతో 

స్తే నేను శృద్ద తీసుకోవలసిన వారిలో నీవొకడివవు 

a 

34కాని నీవు యెరూషలేము నగరానికి వెళితే, అహీ 
తోపెలు సలహాను ఎందుకూ కొరగానిదిగా నీవు 





ప్పార్ధన పైకి వెళ్ళాడని ఒక అర్థం. అంటే “ధూపం 
వేయుట.” “బలులు యిచ్చుట” అని కూడ చెప్పవచ్చును. 
లేక సమానార్థంలో అబ్యాతారు ప్రజలంతా వెళ్లేవరకు పేటి 
కకు ఒకపక్క నిలబడినాడని చెప్పవచ్చు. 


దీర్హదర్శి ప్రవక్తకు మరో పేరు. 
ర్త క్త 


చొక్కా ... దుమ్ము విషాద సూచకం. 


2 సమూయేలు 15:25-16:5 


చేయగలవు. అబ్దాలోముతో: ఓ రాజా, నేను నీ సేవకు 
డను. నేను నీ తండ్రిని సేవించాను. కాని ఇప్పుడు 
నిన్ను సేవింపవచ్చాను, అని చెప్పు. యాజకులై న 
సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా వుంటారు. రాజ 
గృహంలో నీవు విన్నదంతా వారికి తప్పక చెప్పాలి. 
36సాదోకు కుమారుడు అహిమయస్సు, అబ్యాతారు 
కుమారుడు యోనాతాను వారికి తోడుగా వుంటారు. 
నీవు విన్నదంతా వారికి చెప్పి పంపితే, వారు వచ్చి 
నాకు తెలియజేస్తారు.” 

అప్పుడు దావీదు స్నేహితుడు హూష్నై నగరానికి 
వెళ్లాడు. అబ్బాలోము కూడ నగరానికి చేరియున్నాడు. 


సీబా దావీదును కలవటం 

16 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు 

వెళ్ళాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన 
సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టేన 
రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల 
రొష్టైలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద 
అంజూరపు పండ్డు, ఒక [దాక్షారసపు తిత్తివున్నాయి. 
రాజు (దావీదు) సీబాతో, “ఇవన్నీ ఎందుకు?” అని 
అన్నాడు. 

“ఈ గాడిదలు రాజకుటుంబంవారు ఎక్కటానికి. 
ఈ రొఘ్టైలు, పండ్లు సేవకులు తినటానికి. ఎడారిలో 
ఎవరైనా. అలసిపోతే ఈ EE తాగి సేద తీర్చు 
కోవచ్చు” అని సీబా అన్నాడు. ఫముఫీబోషెతు* 
ఎక్కడి? అని రాజు అడిగాడు. 

“మెఫీబోషెతు యెరూషలేములోనే వుంటున్నాడు. 
ఎందువల్లనంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు తన 
తాత రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేస్తారని ఆశి 
నస్తూవున్నాడు!” అని రాజుకు సీబా సమాధానం 
చెప్పాడు. 

సరే, మంచిది. మెఫీబోషెతుకు చెందినదంతా 
ఇప్పుడు నేను నీకు ఇస్తాను” అని రాజు సీబాతో 
చెప్పాడు. 

అది విని సీబా, “మీకు నేను నమస్కరిస్తున్నాను. 
మీకు నేనిలా సదా సంతృప్తిని చేకూర్చగలనని ఆశిస్తు 
న్నాను” అని అన్నాడు. 





దావీదును షిమీ శపించటం 
దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీము 
నుండి సాలు కుటుంబానికి చెందిన వాడొకడు బయ 
టికి వచ్చాడు. వాని పేరు షమీ. అతను గరా అనువాని 
కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు 





మెఫీబోషెతు “నీ యజమాని మనుమడు” 
పాఠాంతరం. 


అని 


తాత “తండి” అని పాఠాంతరం. 


2 సమూయేలు 16:6-17:3 


మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా 
పదే పదే నిందిస్తూ వచ్చాడు. 

6ద్రావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు 
విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న 
మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. 
చూట్టూ చేరి రక్షణ కల్పించారు. ”షిమీ దావీదును 
తిట్టాడు. “బయ టికి పో! బయటికి పో! నీవు మంచి 
్లాడవు కావు. హంతకుడవు!”* అంటూ తిట్టాడు. 

యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువల్లననగా నీవు 
సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన 
సౌలు స్థానాన్ని నీవు నంగ్రహించావు!* కాని 
యెహోవా ఇప్పుడు రాజ్యాన్న్‌ ని కుమారుడై న 
అబ్దాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ 
ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా 
స్‌ హంత కుడవు!” 

సెరూయా కుమారుడై న అబీషై రాజుతో, “నా 
ప్రభువైన రాజును ఈ చచి సన కుక్క "వెందుకు తిట్టాలి? 
నన్ను వెళ్లి షమీ తల వరికివేయనీయండి!” అని 
అన్నాడు. 

'“అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా 
కుమారులారా నేనేమి చేయగలను! నిజానికి షిమీ 
నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వానిచేత 
నన్ను శపిస్తున్నాడు!” 

గోదావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా 
ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమా 
రుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడై న 
ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా 
ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి 
వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్ప 
నీయండి. యెహోవాయే వన్నీ వానిచేత పలికి 
స్తున్నాడు. బహుశ యెహోవా నాకు జరుగుతున్న 
అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః 
యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు 
షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక 
మంచి నాకు జరుగవచ్చు!” 

కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన 
దారిన వెళ్లిపోయాడు. కాని షీమీ దావీదును అనుసరి 
స్తూనే ఉన్నాడు. కొండ పక్కగా దారికి ఆవలివై పున 
నడుస్తూ ఉన్నాడు. దారి పొడవునా షిమీ దావీదును 
దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు 
రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే 
వున్నాడు. 

“రాజైన దావీదు, అతని అనుచరులు బహూరీము 
అను చోటికి చేరారు. వారంతా బాగా అలసిపోయారు. 








హంతకుడవు రక్తదాహంగలవాడవని పాఠాంతరం. 


సంగ్రహించావు “తీసుకున్నావని” శబ్దార్థం. 


370 


వారు బహూరీము వద్ద విశ మించారు. సీఅబ్లాల్రోము, 
అహీతోపెలు, తదితర ఇశ్రాయేలీయులు యేరూషలే 
ముకు వచ్చారు. 'అర్కీయుడు, దావీదు సే హితుడు 
అయిన హూష్టై అబ్దాలోము వద్దకు వచ్చి " “రాజు 
వర్షిల్లు గాక! రాజు వరిల్డు గాక!” అని అన్నాడు. 
“క శ్సే స్నేహితుడు దావీదుపట్ల నీవు ఎందుకు 
౧ 

రాజభక్తి కలిగియుండలేదు? నీ స్నేహితునితో కలిసి 
యెరూషలేమును విడిచి ఎందుకు పోలేదు?” అని 
అబ్బాలోము అడిగాడు. 

మా సాషె ఇలా అన్నాడు: “యహోవా ఎవరిని 
ఎన్నుకుంటాడో నేను ఆయన మనిషిని. ఈ మను 
ష్యులు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎంపికచేశారు. 
నేను నీతోనే వుంటాను. గతంలో నేను నీ తండ్రికి 
సేవచేశాను. సరే, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి? 
దావీదు కుమారునికి! అందువల్ల నేను నీకు సేవ 
చేస్తాను.” 


అబ్బాలోము అహీతోపెలును సలహా అడగటం 

2“దయచేసి ఇప్పుడు మనం ఏమి చేయాలో 
చెప్పు” అని అబ్బాలోము అహీతోపెలును అడిగాడు. 

క అబ్హాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ 
తండ్రి తేన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు 
చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో 
సాంగత్యము చేయుము. దానితో ఇశ్రాయేలీయు 
లందరూ నీ తండ్రి నిన్నసహ్యించు కుంటున్నాడని 
వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ 


ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.” 


223రువాత అబ్బాలోము కొరకు మిద్దె మీద ఒక 
డేరా వేశారు. అక్కడ తన తండ్రి, దాసీలతో అబ్బాలోము 
సంగమించాడు. ఇశ్రాయేలీయులంతా ఇది చూశారు. 
23ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్బా 
లోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించే 
వారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, 
అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా 
ఉండేది. 


దావీదు విషయంలో అహీతోపెలు సలహా 

1 అహీతోపెలు అబ్బాలోముతో ఇంకా యిలా 

7 అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేల 
మంది సైనికులను ఎంపిక చరక య ఈ రాత్రికి 
నేను దావీదును వెంటాడతాను. అతడు బాగా అలసి 
పోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. 
అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న 
వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును 
మాత్రమే చంపుతాను. తరువాత ప్ర ప్రజలందరినీ నేను 
నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వే వెదకుతున్న వ్యక్తి 
(దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా 


371 


శాంతంగా తిరిగి వస్తారు.” “ఈ పథకం అబ్బాలోముకు, 
మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది. 
అయినా అబ్బాలోము, “అర్కీయుడై న హూషైని పిల 
వండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” 
అని అన్నాడు. 


అహీతోపెలు సలహాను హూషై వమ్ము చేయటం 

6అబ్హాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతో 
పెలు సలహాను హూషైకు అబ్బాలోము వివరించాడు. 
దానిని అనునరించవచ్చా? లేదా? తెలియజెప్ప 
న, 

ాస్టై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు 
లం సలహా ఈ సమయంలో మంచిది కాదు.” *నీ 
తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు 
తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగు 
బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి 
బహు నేర్చరియెన యోధుడు. అతను రాత్రంతా తన 
మనుష్యులతో . కలిసి వుండడు. బహుశః క పాటికి 
ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండ 
వచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా 
ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. 
అబ్బాలోము అనుపరులు ఓడి పోతున్నారని వారంతా 
అనుకుంటారు! !6స్పి సింహాల్డా ధైర్యంగా వుండే నీ మను 
ష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్ల 
ననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడై న 
యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతు 
లనీ ఎరుగుదురు! 

"నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి 
బెయేర్షెబా” వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ 
చేరదియ్యి. సముద్ర, తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద 
అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు "ప్రై నీవే 
యుద్ధానికి వెళ్ల వచ్చు. అతను దాగివున్న చోటు 
లోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు 
మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. 
దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంప 
వచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు. ఒకవేళ 
దావీదు నగరంలోకి తప్పించుకుంతు, ఇశ్రాయేలీయు 
లంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం 
లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క 
చిన్న రాయి కూడ మిగలదు!” 

'అర్కీయుడై న హూషై ఇచ్చిన సలహా అహీతో 
పెలు సలహాకంఖు చాలా బాగుందని,” అబ్బాలోము, 
ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా 





దానునుండి బెయేర్దెబా అనగా ఇశ్రాయేలు జనులంద 
రనీ అర్థం. దాను ఇశ్రాయేలుకు ఉత్తర సరిహద్దుల్లోను, 
బెయేర్షెబా దక్షిణానగల పట్టణాలు. 


2 సమూయేలు 17:4-20 


యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. 
యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను 
వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్బాలోమును 
శిక్టింప జూశాడు. 


హూషై దావీదుకు ఒక హెచ్చరిక పంపటం 

15వ్వూ వాస ఈ విషయాలన్నీ యాజకంలై న 
సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్బాలో 
ముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపె సల 
యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. 
అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా 
సాదోకు, అబ్యాతా రులకు హూషై వివరించాడు. 
హూష్టై ఇలా mE 1రో్య రగా దావీదుకు ఒక 
వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడ తే ఎడారి 
లోకి ప్రవేశిస్తారో ఆయా (ప్రాంతాలలో "దావీదును 
ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను 
నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక 
దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టు 
బడరు.” “యాజకుల కుమారులైన యోనాతాను 
మరియు అహిమయస్సు కలిసి ఏన్‌ రోగేలు దగ్గర 
వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ 
చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి 
వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అంద 
జేసింది. తరువాత యోనాతాను, అహిమయస్సులు 
ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని 
విషయాలూ చెప్పారు. 

15 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమ 
యస్సును చూశాడు. వాడు అబ్బాలోముకు చెప్పటానికి 
పరుగున పోయాడు. ఇది గమనించిన యోనాతాను, 
అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహూరీ 
ములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవర 
ణలో* ఒక బావి వున్నది. యోనాతాను, అహిమ 
యస్సు ఆ బావిలోకి దిగారు. 'ఇంటివాని భార్య బావి 
మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని 
మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు 
రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహి 
మయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అను 
కోరు. 2అబ్బాలోము సైనికులు ఆ ఇంటి యజమాను 
రాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను 
ఎక్కడ వున్నారు?” అని అడిగారు. 

“వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ 
అబ్బాలోము మనుష్యులకు చెప్పింది. అబ్బ్దాలోము మను 
ష్యులు యోనాతాను, అహిమయస్సులను వదు 





ఇంటివాని ఆవరణ ఆ చుట్టు పక్కల చాలా మంది ఇండ్లు 
నిర్మించుకొని, వంటలు వండుకోవటానికి, పని చేసు 
కోవటానికి మరియు తినటానికి ఉపయోగించుకొంటారు. 


2 సమూయేలు 17:21-18:5 


క్కుంటూ పోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొన 
లేదు. అందుచే అబ్బాలోము సైనికులు యెరూషలే 
ముకు తిరిగి వెళ్లిపోయారు. 

21 అబ్జాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత 
యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి 
వచ్చారు. జరిగినదంతా రాజై న దావీదుకు వారు 
చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి 
వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ 
చేస్తున్నాడు” అని అన్నారు. 

22 దావీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని 
దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, 
అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు. 


అహీతోపెలు ఆత్మహత్య చేసుకోవటం 
23జశ్రా యేలీయులు తన సలహా పాటించలేదని అహీ 
తోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపె 
గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబ 
పోషణకు తగిన ఏర్పాట్టు చేసి అహీతోపెలు ఉరిపోసు 
కొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని 

శవాన్ని అతని తండ్రి, సమాధిలో పాతిపెట్టారు 


అబ్బాలోము యొర్దాను నదిని దాటటం 

2 దావీదు మహనయీముకు చేరాడు. అబ్బాలోము, 
అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని 
దాటారు. 25 అబ్హాలోము తన సైన్యాధి కారిగా అమాశాను 
నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా 
ఆక్రమించాడు.” ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. 
ఇత్రా ఇష్మాయేలీయుడు* అమాశా తల్లి పేరు అబీగ 
యిలు. ఈమె సెరూయాో* సోదరియగు నాహాషు 
కుమార్తె. (సెరూయా యోవాబు తళ్లి 

26అజ్హాలోము, ఇశ్రా యేలీయులు గిలాదు రాజ్యంలో 
గుడారాలు వేసుకున్నారు. 


షోబీ, మాకీరు, బర్తిల్హయి 
27దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు 
మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు 





యోవాబు ... ఆక్రమించాడు యోవాబు' ఇంకా దావీ 
దునే బలపరుస్తూ ఉన్నాడు. అబ్బాలోమునుండి దావీదు 
పారిపోయేనాటికి దావీదు ముగ్గురు సై న్యాధికారులలో 
యోవాబు ఒకడు. చూడండి సమూయేలు రెండవ గ్రంథం 
18:2. 





ఇష్మాయేలీయుడు ఒక (ప్ర చీన అనువాదంలో ఇష్మా 
యేలీయుడని వుంది. (మొదటి దినవృత్తాంతములు 2:17) 
హెబ్రీ గ్రంథంలో ఇశ్రాయేలీయుడని వుంది. 


సెరూయా “సెరూయా సోదరియగు నాహాషుకు 
కుమార్తెయైన అబీగయీలుతో ఇత్రా సంగమించెను” అని 
పాఠాంతరము. 


372 


కుమారుడై న షోబీ అమ్మోనీయుల రాజధానియగు 
రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడై న 
మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అను 
వాడు గిలాదులోని రోగాతీము పట్టణవాసి “న -29% ఏడా 
రిలోవున్న ప్రజలు అతపిప్రారు. ఆకలిదప్పులు గొని 
యున్నారు” అని వారు చెప్పినారు. అందువల్ల దావీదు, 
అతని మనుష్యులు తినటానికి వారు అనేక పదార్థాలు 
పట్టుకువచ్చారు. వారు పరుపులు, పాత్రలు, కుండలు 
తెచ్చారు. వారింకా గోధుమలు, యవలు, పిండి, వేపిన 
ధాన్యం, కాయగూరలు, ఎండబెట్టిన గింజలు, తేనె, 
వెన్న, గొ(రెలు, ఆవుపాల మీగడ మొదలై నవన్నీ 
తెచ్చారు. 


దావీదు యుద్ద సన్నాహం 
18 దావీదు తన మనుష్యులను లెక్కబెట్టాడు. 
సహస్ర దళాధిపతులను, శత దళాధిపతులను 

తన సైన్యాన్ని నడిపేందుకు ఎంపిక చేశాడు. దావీదు 
తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. 
తరువాత దావీదు వారిని బయలుదేరదీశాడు. మూడో 
వంతు సై న్యాన్ని యోవాబు నడిపించాడు. యోవాబు 
సోదరుడై న సెరూయా కుమారుడగు అబీషై రెండవ 
గుంపును, గాతువాడైన ఇత్తయి మూడవ దళాన్ని 
నడిపించారు. 

“నేను కూడ మీతో వస్తాను” అని రాజైన దావీదు 
ఆ జనంతో అన్నాడు. 

కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో 
రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారి 
పోతే, అబ్బాలోము మనుష్యులు ఏమీ లెక్కచేయరు. 
మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. 
కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున 
నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం 
కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు" 
అని అన్నారు. 

సరే మీరు ఏది మంచిదని తలిస్తే నేనది చేస్తాను” 
అని రాజు ప ప్రజలతో అన్నాడు. 

తరువాతే రాజు నగర ద్వారం పక్కన నిలబడ్డాడు. 


సైన్యం బయటికి వెళ్లింది. వారంతా వందేసి, వెయ్యేసి 


మంది జట్లుగా బయటికి వెళ్లారు. 
C7 ళు! 


“యువకుడైన అబ్ద్బాలోము ప పట్ల ఉదారంగా 
వురెడండి !” 
౨య్రోవాబు, అబీషె మరియు ఇత్తయికి రాజు, 
“నా కొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్బా 
లోము వట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ 
ఇచ్చాడు. 
సై న్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ 


ప్రజలంతా విన్నారు. 


373 


దావీదు సైన్యం అబ్బాలోము సైన్యాన్ని ఓడించటం 

గఅబ్బాలోము తరపున వచ్చిన ఇశ్రాయేలీయుల పైకి 
దావీదు" సైన్యం రణరంగంలోకి ప్ర మంటే, ఎఫ్టా 
యిము అరణ్యంలో వారు పోరాడారు. “దావీదు సైన్యం 
ఇశ్రాయేలీయులను ఓడించింది. ఆ రోజు ఇరవై వేల 
మంది చనిపోయారు. యుద్దం దేశవ్యాప్తంగా జరిగింది. 
ఆ రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో 
చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 

'అబ్బాలోము దావీదు సేవకులను కలవటం జరి 
గింది. అబ్బాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచర 
గాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర 
వృక్షం కొమ్మల కిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా 
అల్లుకొని ఉన్నాయి. అబ్బాలోము తల ఆ కొమ్మల్లో 
చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన కింద 
నుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్బ్దాలోము భూమికి 
పైగా* వేలాడుచున్నాడు. 

"ది జరగటం ఒక వ్యక్తి చూశాడు. అతడు పోయి 
యోవాబుతో, “అబ్బాలోము సింధూర వృక్షం 
కొమ్మల్లో చిక్కుకొని వేలాడటం నేను చూశాను!” 
అని చెప్పాడు. “మరి నీవతనిని ఎందుకు చంపి 
కిందపడేలా చేయలేదు ? నీకు నేను ఒక నడికట్టును 
మరియు పది తులముల వెండి ఇచ్చివుండేవాడిని!” 
అని యోవాబు అన్నాడు. 

2యోవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యి 
తులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయ 
పర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషకి, 
ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. “చిన్న 
వాడైన అబ్బాలోమును గాయపర్చకుండా ఉదారంగా 
ప్రవర్తించండి అని రాజు అన్నాడు. 

13నేను గనుక అబ్బాలోమును చంపితే రాజు ఎలాగో 
తెలుసుకుంటాడు. మళ్లీ నీవే నన్ను శిక్షిస్తావు!” 

“ఈ విధంగా నేను ఇక్కడ నితో కాలం వృధా 
చేయను” అని యోవాబు అన్నాడు. 

అబ్బ్దాలోము ఇంకా చెట్టుకు వేలాడుచూ బతికే 
వున్నాడు. యోవాబు మూడు ఈటెలను తీసు 
కున్నాడు. ఆ ఈటెలను అబ్బాలోము మీదికి విసిరాడు. 
ఆ ఈటెలు అబ్బాలోము గుండెను చీల్చుకుంటూ 
దూసుకు పోయాయి. యోవాబుకు యుద్ధంలో 
సహాయపడుతూ అతని వెంట పది మంది యువ 
సై నికులున్నారు. ఆ పదిమంది అబ్బాలోము చుట్టూ 
చేరి అతనిని చంపివేశారు. 

'ఏయోవాబు బూర ఊది, ప్రజలను పిలిచి అబ్బాలో 
ముతో వున్న ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమ 
న్నాడు. 'యోవాబు మనుష్యులు అబ్బాలోము శవాన్ని 





భూమికి 
శబ్రార్లం. 
యలథి 


పైగా “భూమికి ఆకాశానికి మధ్యగా” అని 


2 సమూయేలు 18:6-25 


తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ 
పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు. అబ్బాలోము 
అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు 
పారిపోయారు. 

కీఅబ్లాలోము బ్రతికివున్న రోజుల్లో "రాజు 
లోయలో ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్బా 
లోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవ 
టానికి నాకు కుమారుడు లేడూ అందువల్ల ఆ స్తంభానికి 
తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్బా 
లోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూ వుంది. 


యోవాబు ఈ వార్తను దావీదుకు పంపటం 

సీసాదోకు కుమారుడై న అహిమయస్సు యోవా 
బుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన 
దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును 
యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు. 

20ఆహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: 
“వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని 
పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర 
వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. 
ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చని 
పోయాడు గనుక.” 

21తరువాత కూషీయుడె న ఒకనిని యోవాబు 
పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు 
వెళ్లి చెప్పమన్నాడు.” కూషీయుడు యోవాబుకు 
నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు 
వార్త చెప్పటానికి పరుగెత్తాడు. కాని సాదోకు కుమారు 
డైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా 
పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరు 
గెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు. 

“కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవా 
అనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు 
నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు 
అన్నాడు. “ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా 
వెళతాను,” అన్నాడు అహిమయస్సు. 

“అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ 
యస్సుతో. అప్పుడు యొర్జాను లోయగుండా అహిమ 
యస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు. 


దావీదు వార్త వినటం 

పోనగర రెండు ద్వారాల మధ్య దావీదు కూర్చుని 
వున్నాడు. కావలివాడు ద్వారం మీద వున్న గోడపై కి 
వెళ్లి పరిశీలించాడు. దూరాన ఒకడు ఒంటరిగా పరు 
గెత్తుకు రావటం చూశాడు. ఈ విషయం చెప్పటానికి 
కావలివాడు రాజును పిలిచాడు. 

“ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త 
తెస్తూవున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు. 


2 సమూయేలు 18:26-19:9 


ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు. పోకావలివాడు 
ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న 
కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు 
ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు. 
“అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని 
అన్నాడు రాజు. 

2గౌమొదటి వ్యక్తి సాదోకు కుమారుడై న అహిమయ 
స్సులా వరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” 
అని కావలివాడన్నాడు. 

“అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త 
తెస్తూ వుండవచ్చు!” అని రాజు అన్నాడు. 

25 అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగు 
న్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం 
చేసి నిలబడ్డాడు. “నీ ప్రభువైన దేవునికి స్తోత్రము. 
నా ఏలినవాడేవై న రాజుకు వ్యతిరేకంగా వున్న 2 ్న వారిని 
యెహోవా ఓడించాడు,” అని అహిమయన్సు 
చెప్పాడు. 

పోయువకుడై న అబ్దాలోము క్షేమంగా ఉన్నాడా?” 
అని రాజు అడిగాడు. 

“యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద 
కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు 
తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు. 

30“ ఇటు పైకి వచ్చి, ఇక్కడ వుండు” అన్నాడు 
రాజు. అహిమయస్సు పైకి వెళ్లి పక్కన నిలబడి వేచి 
వున్నాడు. 

! తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడ 
వైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులై న ప్రజలను 
యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు. 

32“ యువకుడై న అబ్బాలోము క్షేమంగా వున్నాడా? 
అని రాజు కూషీయుని అడిగాడు. 

“నీ శత్చువులు. నిన్ను గాయపర్చాలని నీకు వ్యతి 
రేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా 
(అబ్బ్దాలోము) అయిపోతారని నేను అనుకుంటు 
న్నాను” అని కూషీయుడు చెప్పాడు. 

సోదానితో అబ్బాలోము చనిపోయాడని రాజుకు 
అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర 
ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా 
విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా 
కుమారుడా, అబ్దాలోమా! నా కుమారుడా, అబ్బా 
లోమా! నీ బదులు నేను చనిపోయి వుండవసింది. ఓ 
అబ్బాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని 


దుఃఖించాడు. 

1 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. 
9 “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్బాలోము 

కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు 


దావీదును యోవాబు మందలించటం 


374 


చెప్పారు. *ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలి 
చింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా 
మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా 
“రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తు 
న్నాడని ప్ర, జలంతా విన్నారు. 

ప, జల౦తా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. 
వారంతా యుద్దంనుండి, పారిపోయి వచ్చిన వారిలా 
అగుపిం చారు. 4 రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. 
“నా కుమారుడా, అబ్బాలోమా; ఓ అబ్బాలోమా, నా 
కుమా రుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వ 
సాగాడు. 

౨యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు 
రాజుతో ఇలా అన్నాడు: "ఈ రోజు నివు నీ ముఖాన్ని 
కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖా 
లన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ 
(ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల స్రాణాలను, 
కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను - అందరినీ 
కాపాడారు. “నీ సేవకులంతా సిగ్గుతో తలవంచు 
కున్నారు. కారణమేమంటే నిన్ను అస్రహ్యాంచుకున 
వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రే మించేవారిని 
నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారు 
అన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు 
నీవు స్పష్ట్రంచేశావు. నిజానికి అబ్బాలోము బతికి, 
మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి 
వుండేవాడీవని ఈ రోజు నాకు విశదమయింది! 
"లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, 
వారిని ను! నేను యెహోవా మీద ఒట్టు పేట్టి 
చెప్తున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని 
చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా 
వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవను 
భవించిన కష్టాలని ్నటికంచు, ఇప్పటి నీ పరిస్థితి చాలా 
అధ్వాన్నమవుతుంది. 

అప్పుడు రాజు నగరద్వారంగ వద్దకు వెళ్లాడు. 
రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. 
అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు 
వచ్చారు. 


దావీదు మరల రాజవటం 
అబ్బాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయు లంతా 
ఇండ్లకు పారిపోయారు. ఇశ్రా యేలు వంశాల ప్రజలం 
దరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. 
వారిలా అనుకున్నారు: “రాజై న దావీదు మనల్ని ఫలిస్తే 
యులనుండి, తదితర శు వుల" నుండి కాపాడాడు. 
దావీదు అబ్బాలోముకు దూరంగా పారిపోయాడు. 





నగర ద్వారం ఇక్కడే బహిరంగ సభలు కూడ జరుగు 
తాయి. 


375 


"మనల్ని పాలించటానికి అబ్బాలోమును ఎన్నుకు 
న్నాము. కాని అతనిప్పుడు యుద్దంలో చనిపోయాడు. 
కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.” 
11దావీదు రాజు యాజకులై న సాదోకుకు, అబ్యా 
తారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా 
చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. 
వారితో, “రాజును (దావీదును తిరిగి ఇంటికి తీసుకొని 
రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? 
చూడండి. ఇశ్రా యేలీయులంతా రాజును తిరిగి ఇంటికి 
తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు. 
12మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు 
అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని 
రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు? 
అని చెప్పండి. అమాశాతో, “నీవు నా కుటుంబంలో 
భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యా 
ధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!" 
అని కూడ చెప్పండి. న్‌ 
“దావీదు యూదా ప్రజలందరి హృదయాలను 
చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. 
యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ 
సేవకు అందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు. 
(అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు 
వచ్చాడు. యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్లా 
లుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదినీ 
దాటించి తీసుకొని రావటానికి వచ్చారు. 


దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం 

16గర్రా కుమారుడై న షిమీ బెన్యామీను వంశానికి 
చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండే 
వాడు. దావీదు రాజును కలవటూనికి షిమీ వేగంగా 
ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ 
వచ్చాడు. "వేయిమంది బెన్యామీనీయులు కూడ 
షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు 
సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునై దుగురు కుమా 
రులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని 
వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటా 
హుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు. 

“రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని 
రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను 


2 సమూయేలు 19:10-28 


నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసే సేపు కుటుం 
బంలో” నుండి నేను ముందుగా "నిన్ను నా ప్రభువైన 
రాజును, కలుసుకోవాలని వచ్చాను.” 

?!కాని సెరూయా కుమారుడై న అబీష ఇలా 
అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన 
రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని 
మనం తప్పక చంపివేయాలి.” 

22ద్రావీదు వారిని వారించి, వారితో, “సెరూయా 
కుమారులారా, మీకును - నాకును ఏమి పొందిక! 
ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయే 
లులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ 
రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు. 

23ఆ తరువాత రాజు షీమీతో, “నీవు చంపబడవు” 
అని అన్నాడు. పైగా తనకై తాను షృమీన్సి..చంపనని 
రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.* 


దావీదు దర్శనానికి మెఫీబోషెతు వెళ్లటం 

24స్పాల్రు మనుమడై న మెఫీబోషెతు దోనీదు రాజును 
కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి 
వెల్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు 
మెఫీబో= షెతు కాళ్లు 'కడగలేదు; గడ్డం తీసుకోలేదు; 
తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు. సమెఫీబోషెతు 
రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. 
రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూష 
లేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో 
రాలేదు % అని అడిగాడు. 

2అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా 


ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా నను ఎ మోసం 


చేశాడు! నేను అవిటివాడీని గనుక నా సేవకుడైన 
సీబాను పిలిచి, “ఒక గాడిదపై గంత కట్టి సిద్దం చేయ 
సుర దానిపై రాజుతో వెళతానన్నాను.” 27క్రాన్సి 
నా సేవకుడు నన్ను మూసగించాడు. నా గురించి 
నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్ర ప్రభువైన రాజు దేవ 
దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది 
చేయుము. 

నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు 
చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయ 
లేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే 





నదిని దాటి వెళ్ళారు. రాజు ఏది కోరితే వారది చేయ 
సాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గరా 
కుమారుడై న షిమీ ఆయన వద్దకు వచ్చాడు. అతడు 
రాజు ముందు సాష్ట్రాంగపడ్డాడు. రాజుతో షిమీ ఇలా 
అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పారపాట్లను 
పట్టించుకోవద్దు! నా ప్రభువై న రాజా, నీవు యెరూష 
లేము వదిలి వెళ్లే టప్పుడు నేను నీపట్ల చేసిన అపచారా 
లను మనసులో పెట్టుకోవద్దు. 20 పాపం చేసినట్లు 





యోసేపు కుటుంబము బహుశాః వీరు అబ్బాలోమును అను 
సరించిన ఇశ్రాయేలీయులు కావచ్చు. ఉత్తర దేశపు వంశాల 
న్నిటికీ యోసేపు కుమారుల్లో ఒకడైన ఎఫ్రాయిము పేరు 
అనేక పర్యాయాలు వాడబడింది. 

షిమీని ... చెప్పినాడు షిమీని దావీదు చంపలేదు. 
కాని దావీదు కుమారుడు సాలోమోను కొన్ని సంవత్సరాల 
తరువాత షిమీని చంపటానికి ఆజ్ఞ యిచ్చాడు. చూడండి 
1 రాజులు 2:44-46. 


2 సమూయేలు 19:29-20:1 


అర్లత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు 
ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!” 

పోషక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న 
భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను,” 
అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు. 3ర్‌స్ప్కిన్ర భూమి 
నంతా తీసుకోనిమ్ము! ఎందు వల్రనంటే నా ప్రభువై న 
రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని 
మెఫీబోషెతు రాజుతో అన్నాడు. 


బర్హిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు 
అడగటం 

31౧ లాదీయుడగు బర్జిల్లియి రోగెలీ నుండి వచ్చాడు. 

అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. 

రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు. 


376 


కింహాము కూడ అతనితో వెళ్ళాడు. యూదా ప్రజ 
లంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును 
నది దాటించారు. 


ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం 

“ఇశ్రా యేలీయులంతా రాజు వద్దకు వచ్చి, 
“యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు 
పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ 
తిరిగి తీనుకొని వచ్చారు! ఎందువలన?” అని 
ప్రశ్నించారు. 

యూదా ప ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా 
సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు 
చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ 
విషయంలో మీరు మాపట్ల ఎందుకు కోపంగావున్నారో 





ఎ2బ్రర్జిలయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవ 
త్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి 
ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను" “సమ 
కూర్చాడు. బర్జిల్హయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ 
చేయగలిగాడు. 

ఫోదావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో 
నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే 
నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.” 

34కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను 
ఎంత వయో వృద్దుడనో నీకు తెలుసా? నేను నీతో 
యెరూషలేముకు రాగలనని నీవనుకుంటున్నావా? 
ఫోనాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణా 
జ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. 
తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత 
వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము 
వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు 
చింత చేస్తు న్నావు? ోనీ నుండి నేను బహుమతులు 
కోరను! నీతో పాటు యోర్డాను నదిని దాటుతాను. 
ఫ'తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. 
అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లి 
దండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు 
కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన 
నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే 
అది చేయించుకో.” 

3కోకింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని 
పట్ట నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా 
చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు. 


దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం 
ఫోరాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వ 
జం లు అ 
దించాడు. బర్జిల్లియి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. 
రాజు, అతని పరివారం నదిని దాటారు. *గిల్లాలుకు 
వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, 


తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి 
మేము ఏమీ తినలేదు! పైగా రాజు మాకు ఏమీ 
బహుమానాలు ఇవ్వనూలేదు!” 

“అప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు 
“రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక 
సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగా 
లున్నాయి. * కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె 
మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని 
లక్ష్యపెట్టులేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి 
తీసుకొని రావాలని మేమే ముందుగా అనుకున్నాము!” 

కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా 
నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా 
వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంకు 
చాలా తీవ్రంగా వున్నాయి. 


షెబ ఇశ్రాయేలీయులను దావీదుకు వ్యతిరేకంగా 
చేయటం 
20 బిక్రి కుమారుడై న షెబ అనే పనికిమాలిన 
వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ 
అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు 
బూర వూది, 

“దావీదులో మనకు భాగం లేదు. యెషయి 
కుమారునితో మనకేమీ సంబంధం లేదు! 
కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా 
మన గుడారాలకు పోదాం పదండి” అని 
చెప్పాడు. 





దావీదులో ... భాగాలున్నాయి రాజ్య విభజన జరిగినప్పుడు 
యూదావారు, బెన్యామీనీయులు కలిసి యూదా రాజ్యంగా 
ఏర్పడ్డారు. మిగిలిన పది వంశాలవారు ఇశ్రాయేలు రాజ్యంలో 
ఉండిపోయారు. 


377 


దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి 
కుమారుడై న షెబను అనుసరించారు. కాని యూదా 
ప్రజలు మాత్రం యొర్జ్డాను నది వద్ద నుండి యెరూష 
లేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన 
దావీదుతోనే వున్నారు. 

దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. 
గతంలో దావీదు తన ఉపపత్నులను* పది మందిని 
ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు 

ఈస్త్రి లను ఒక ప ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ 
ఇంటికీ సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు 
తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. 
దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో 
సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ 
స్త్రీలు విధవరాండ్ర వలె జీవించారు. 

“రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను 
మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు 
కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు. 

యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావ 
టానికి అమాశా వే వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటొ 
అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు. 


అభీ షైతో షెబను చంపమని దావీదు చెప్పటం 

6ద్రావీదు అబీషెని పిలిచి, “షిక్రి కుమారుడై న షెబ 
మనకు అబ్బాలోముకంశు ఎక్కువ ప్రమాద కరమైన 
మనిషి. కావున నా సెనికులను తీసుకొని షెబను 
వెంటాడు. షెబ స్టాకారాలున్న నగరాలలోనికి తప్పిం 
చుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక 
స్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు 
మననుండి తప్పించుకున్నట్లు,” అని అన్నాడు. 

"కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, 
సెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము 
నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడై న షెబను 
వారు వెంటాడారు. 


యోవాబు అమాశాను చంపటం 

కిగిబియోను గుట్టు వద్దకు యోవాబు తన సైని 
కులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి 
ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు. 
నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. 
అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. 
ఆ సమ యంలో తన ఒరలోని కత్తి జారి కిందపడింది. 
యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు. 





ఉపపత్నులు దావీదు కుమారుడు అబ్బాలోము 
దావీదు ఉంపుడుగత్తెలతో సంపర్కం చేశాడు. చూడండి 
సమూయేలు రెండవ (గ్రంథం 16:21-22. 


2 సమూయేలు 20:2-17 


“సోదరా, నీవు క్లేమమేనా?” అని యోవాబు అమాశాను 
అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను 
ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టు 
కున్నాడు. ''యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా 
గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా 
పొట్టులో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు 
వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా 
పోయిందాఅమాశా అప్పుడే చనిపోయాడు. 


దావీదు మనుమ్యలు అదే పనిగా షెబను వెదకుట 

యోవాబు, అతని సోదరుడు అబీష్టై కలిసి బిక్రి 
కుమారుడు షెబను తరమటం కొనసాగించారు. 
11యోవాబు సైనికులలో యువకుడై న వాడొకడు 
అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన 
వారి నుద్దేశించి, "మీలో యోవాబును, దావీదును బల 
పర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. 
షెబను వంటాడటంలో అతనికి సహాయం చేయండి!” 
అని అన్నాడు. 

2మార్గ మధ్యంలో అమాశా శవం రక్తపు మడుగులో 
పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ 
ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా 
శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద 
ఒక బట్ట కప్పాడు. 'అమాశా శవం బాట మీద నుంచి 
తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అను 
సరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు 
వారు యోవాబుతో కరిసి వెళ్లారు. 


ఆబేలు బేత్మయకాకు షెబ తప్పించుకు పోవటం 

ఇక కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు 
నివసించే (ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా 
నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను 
అనుసరించారు. 

స్‌యూవాబు, అతని మనుష్యులు ఆబేలు 
బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం 
నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్యువున్న గోడకు 
వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. 
అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్త 
గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు 
దానిని పగులగిట్టుటం మొదలు పెట్టారు. 

కంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి 
కేకలు పెట్టింది. “3p బ్బది వినండి. యోవాబును 
ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడ 
దలిచాను!” అని అరచింది. 

"ఆ స్త్రీతో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా 
వచ్చాడు. “యోవాబువు నీవేనా ?” అని ఆమె అడిగింది. 

“అవును. నేనే” అని యోవాబు సమాధానం 
చెప్పాడు. “అయితే నేను చెప్పేది విను!” అని ఆస్తీ 


2 సమూయేలు 20:18-21:7 


యోవాబుతో అన్నది. “వింటున్నాను” అని యోవాబు 
అనా ఎడు. 
గిం సీ 


ప 


స్తై ఇలా అన్నది, “పూర్వం ప్ర, జలు “సలహా 
కొరకు ఆటేళులో అడగమని అనే వారు. అప్పుడు 
వారి సమస్య తీరిపోయేది. శాంతిని కోరే వారిలో, 
ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. 
ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయ 
టానికి ప్ర యత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన 
దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?” 

2“లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చ 
లేదు” మీ పట్టణాన్ని నిర్మూలించను. *1కాని ఎ్మఫ్రా 
యిము కొండ ప్రాంతము వాడొకడున్నాడు. వాని 
పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు 
దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక 
వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడ 
తాను,” అని యోవాబు అన్నాడు. 

“అయితే సరే! అతని తల గ మీది నుంచి 
మీకు విసరివయబడుతుందిొ అని ఆ స్త్రీ యోవాబుతో 
అన్నది. 

“తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా 
యుక్తిగా మాట్లాడింది. అది వినే ఆ నగరవాసులు 
బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా 
యోవాబుకు విసరివేశారు. అప్పుడు యోవాబు బూర 
వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతి 
వాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూష 
లేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు. 


దావీదు కొలువులో ముఖ్యమైన ఉద్యోగులు 

బోఇశ్రా యేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యా 
ధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయుల 
కును యహోయాదా కుమారుడై న బెనాయా అధి 
పతి. వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసేదండుకు 
అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు 
కుమారుడగు యెహోషాపాతు చరిత్ర కారుడుగా నియ 
మితుడయ్యాడు. షవా ప్ర ప్రథాన కార్యదర్శిగాను; 
సాదోకు, అబ్యాతారు యూాజకులుగాము; 26మరియు 
యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానా చార్యుడు 
గను వున్నారు. 


గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని 
కోరటం 
దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవిం 
2 1 చింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొన 
సాగింది. దావీదు యెహోవాను స్రార్టించాడు. దావీదు 





లేదు చేయదల్చలేదు “అదికాదు, అదికాదు! 
నేను కబళించాలనిగాని, నాశనం చేయాలనిగాని అనుకోవటం 
లేదు” అని పాఠాంతరం. 


378 


స్పార్ధన ఆలకించి యెహోవా ఇలా అనాడు? “సాలు, 
మరియు అతని హంతకుల కుటుంబం* ఈ కరువుకు 
కారణం. ఇప్పుడీ కాటకం (కష్టం) సాలు గిబియోనీ 
యులను చంపివేసినందుకు వచ్చింది.” 

౫ గబియోనీ యులు ఇశ్రాయేలు వారు కాదు. 
చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపు 
వారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని 
గిబియోనీయులకు* ప్రమాణ పూర్వకంగా చెప్పియు 
న్నారు. కాని సాలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా 
వారి పట్ల ప్రే మకలవాడ్డై గిబియోనీయులను చంప 
బూనాడు) 

దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. 
అతడు వారితో మాట్లాడాడు. 

నేను మీకు ఏమి సహాయం చేయగలను? 
మీరు యెహోవా ప్రజలనుో దీవించేలాగున 
నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి 
ఏమి చేయాలి” అని దావీదు గిబియోనీయులను 
అడిగాడు. 

సాలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు 
పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కు 
గాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపే హక్కుగాని 
మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో 
అన్నారు. 

“అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు 
అడిగాడు. 

అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా 
అన్నారు, “సాలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. 
ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వ 
నాశనం చేయాలని ప ప్రయత్నించాడు. 

సాలు యె హాదా ఎంపిక చేయబడిన 
రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా 
వద్దకు తీసుకొని రా. వారిని మేము సాలు యొక్క 


గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట 
ఉరితీస్తాము.” 
రాజై న దావీదు, “వారిని మీకు నేను అప్ప 


గించెదోనని అన్నాడు. "కాని రాజు యోనాతాను 
కుమారుడై న మెఖబోషెతుకు రక్షణ కల్పించాడు. 
(యోనాతాను సాలు కుమారుడు ఆ మేరకు 
దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు 





హంతకుల కుటుంబం “రక్త పిశాసుల నిలయం) అని 
పాఠాంతరం. 


ఇశ్రాయేలీయులు .. గిబియోసీయులకు యెహోషువ 
కాలంలో గిబియోనీయులు ఇశ్రాయేలీయులను మోసగించి 
నపుడు ఇది జరిగింది. చూడండి యెహోషువ 9:3-15. 


యెహోవా ప్రజలను యహోవా వారసత్వం అని పాఠాం 
తరం. 


379 


ప్రమాణం” చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని 
మెఫీబోషెతుకు హాని చేయించలేదు. “అయ్యా కుమా 
'ర్రెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారు 
లను రాజు తిసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని 
మరియు మెఫీబోషెతు* రిస్పా కుమారులైన ఈ 
ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు 
పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. 
(మెహూలతీయుడగు బర్జిలయి కుమారుడై న అద్రీయే 
లువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు 
9దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయు 
లకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ 
ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్ని 
ధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి 
చనిపోయారు. యవల ధాన్యంపంట కోత స్రారంభ 
కాలంలో వారు చంపబడ్డారు. 


( 


రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం 

అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక 
వస్త్రం తీసుకొని కొండో మీద పరచింది. ఆ వస్త్రం 
పంట కోతలు మొదలు పెట్టినప్పటి నుండి దానిమీద 
వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. 
పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను 
ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్గో నుంచి 
జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్ట 
కుండగనూ కాపాడేది. 

"అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా 
చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. 'అప్పుడు 
దావీదు యాబేష్లిలాదు వారి నుండి సౌలు యొక్కయు, 
యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. 
(యాబేషు వారు ఈ ఎముకలను బేత్తానులోని ప్రధాన 
వీధి నుండి దొంగిలించారు. బేత్తానులోని ఈ వీధిలోనే 
గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను 
వేలాడదీశారు. గిల్చోవ వద్ద సౌలును చంపిన తరువాత 
ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడ దీశారు) దావీదు 
గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడై న 





దావీదు ... ప్రమాణం దావీదు, యోనాతాను ఒకరి కుటుం 
బాలను మరియొకరు నాశనం చేయకూడదని ప్రమాణాలు 
చేసుకొనియున్నారు. చూడండి సమూయేలు మొదటి 
(గంథం 20: 12-23,42. 


మెఫీబోషెతు ఈ వాఫీబోషతు సాలు కుమారుడెన 
యోనాతాను పుత్రుడు కాదు. 


అయ్యా కుమార్తె కొండ ఇది గిబియోనులో 
ఉండే పెద్ద కొండ అయివుండవచ్చు ఇక్కడ కొండ అంటే 
అర్థం కొండమీద శవాలు పడివున్న చోటు అనిగాని; ఆమె 
కుమా బీరులు పాతిపెట్టబడిన చోటు అనిగాని అర్థం చెప్ప 
వచ్చు. 


2 సమూయేలు 21:8-21 


యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చినాడు. 
తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క 
ఏడుగురి కుమారుల శవాలను సేకరించారు. '*బెన్యామీ 
నులోని సేలా అనేచోట సౌలు యొక్క, అతని కుమా 
రుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి 
పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధి 
యందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను 
సారం ప్రజలు ఇవన్నీ డారు. రాజ్యంలోని ప్రజల 
ప్రార్థన "డేవుడు ఆలకించాడు. 


ఫిలిప్పీయులతో యుద్ధం 

'5ద్రావీదుతో ఫిలిప్తీయులు మేరల యుద్దానికి 
దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిప్తీయులేతో 
యుద్దం చేయటానికి తరలివెళ్లాడు. క దావీదు బాగా 
అలసీపోయి బలహీనపడి పోయాడు. 'ర్బష్టిదే నోబ 
అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బీబే 
నోబ ఈటె మూడు వందల షెకెలులో ఇత్తడి ప్రమా 
ణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు 
దావీదును చంపయత్నించాడు. "కాని సెరూయా 
కుమారుడై న అబీషె ఆ ఫిలిషప్తీయుని చంపి, దావీదు 
స్రాణం కాపాడాడు. అప్పుడు దావీదు మనుష్యులు 
అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు 
యుద్దాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ 
వెళితేమాత్ర, ౦ నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు 
ఒక మహానొయకుని* కోల్పోతుంది,” అని చెప్పారు. 
'త్రరువాత గోబు వద్ద ఫిలిప్తీయులతో మరో 
యుద్దం జరిగింది. అందులో హుషాతీయుడై న సిబ్బెకై 
రెఫాయీముల సంతతివాడగు సపునుచంపాడు. సపు 
భయంకరాకారుడు. 'ిఫిలిషప్తీయులతో గోబువద్ద మలో 
యుద్దం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీ 
యుడైన గొల్యాతును* సందొరించాడు. ఎల్టానాను 
బేల్లై కము వాడైన యహరేయోరెగీము ఆసువాని 
కుమారుడు. గొల్యాతు ఈటె సారి వాని దోనెవలె 
మందంగా, పొడవుగావుంది. గాతువద్ద మళ్లీ యుద్ధం 
జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని 
కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసివ్రేళ్ల చొప్పున 
మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారు 
లగు రెఫాయీముల సంతతివాడు. ?'ఈ మనుష్యుడు 
ఇశ్ర్రాయేలీయులపై యుద్దానికి కాలుదువ్వాడు. 








మూడు వందల షెకెలు ఆంగ్లేయ తూకం (ప్రకారం 
పదిహేడున్నర పౌనులు. 


ఒక వుహానాయుకుని ఇశ్రాయేలుకు వెలుగునిచ్చే 
జ్యోతిని నీవు ఆర్చివేసిన వాడవవుతావు అని శబ్బార్థం. 


గిత్తీయుడైన గొల్యాతు ఈ ఫిలిప్తీయుడు గొల్యాతు 
సోదరుడు. ఇతని పేరు లహ్మీ. చూడండి దినవృత్తాంతం 
మొదటి (గంథం 20:5. 


2 


దావీదు సోదరుడై న షిమ్యా కుమారుడు యోనాతాను 
వానిని చంపివేశాడు. ఈ నలుగురూ గాతుకు చెందిన 
భీకరుడై న రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, 


సమూయేలు 21:22-22:28 


అతని సైనికుల వలన చంపబడ్డారు. 


22 


దావీదు యెహోవాను స్తుతించడం 


ఆలపించాడు: 


యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు! 
సహాయంకొరకు నేనాయనను ఆశృయిన్తాను! 
ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ 
నలం! ఆయన శక్తి నన్ను రక్షీన్తుంది*! 
యిహూవా నా ఉన్నత దుర్గము ఆయన నా 
భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే 
రక్షకుడు! 

యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని 
యె హూవాను వేడుకున్నాను దేవుడు నా శత్రు 
వుల బారి నుండీ నన్ను రక్షించును! 

మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, 
కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదర 
గొట్టాయి! 

సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు 
మాయలో చిక్కుకున్నాను! 

నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను 
యెహోవాని అర్థించాను. అవును, నేను నా 
దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో 
వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా 
ఆక్రందన ఆయన చెవులను చేరింది. 

భూమి విస్మయం చెంది, కంపించింది, పర 
లోకవు వునాదులు కదిలి పోయాయి, 
యెహోవా కోపావేశుడై న కారణాన! 

ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, 
ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి. 
ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి 
వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిల 
బడ్డాడు! 

యెహోవా కెరూబు దూతల మీద వేగంగా 
వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయ 


నించటం ప్రజలు చూసారు! 
యెహోవా ౫ కారుచీకటిని తన చుట్టూ డేరావలా 
కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను 


ఆకాశంలో పోగు చేస్తాడు. 





ఆయన శక్తి నన్ను రక్షిన్తుంది ఆయనే నాకు మోక్ష 


మార్గం అని పాఠాంతరం. 


యెహోవా దావీదును సాలు నుండి, తదితర 
శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సంద 
ర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం 


380 


20 


Al 


22 


23 


24 


లైన్స్‌ 


26 


27 


ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది! 
యెహోవా ఆకాశంలో గర్డించాడు ఆ సర్వోన్న 
తుడు మాట్టాడాడు! 

యెహోవా "బాణములు వేసి శత్చువులను చెల్లా 
చెదరు చెశాడు. యెహోవా మెరుపులను ప్రస 
రింప చేశాడు, వారు భయకంపితులా పారి 
పోయారు 
అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ 
గలిగారు, భూమి వునాదులు బహిర్గతము 
య్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ 
జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి 
వెలువడిన వేడిగాల్చులకు అలా జరిగాయి! 
యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను 
పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి 
నన్ను వెలికి తీశాడు; 

నాబద్ద శత్చువు నుండి, నన్ను ద్వేషించు వారి 
నుండ ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు 
నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి 
నుండి ఆయన నన్ను కాపాడాడు! 

నా కష్టకాలంలో శత్రువులు నన్నాదిరించగా 
యెహోవా నన్నాదుకున్నాడు! 

నాకు ఎర యుత ములు కలుగ జేశాడు. ఆయ 
నకు నేను పీ ద్రితిపాథు డను గనుక ఆయన నన్ను 
కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు 
చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు; 
యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు 
పాపం చేయక పరిపుద్ధంగా వున్నాయి! 

అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని 
నేననుసరించాను! 

యెహోవాయొక్క తీర్పులు నిత్యం నా మదిలో 
మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను 
నేనెన్నడూ విడనాడను. 

దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి 
దూరంగా ఉంటాను! 

అందువల్లనే యెహోవా నాకు (ప్రతిభల 
మిచ్చును. ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా 
నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక 
జీవితాన్ని గడుపుతాను. 

నిన్నాక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రే 
నురాగాలను హానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి ఖో 
పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడా అతని 
పట్ల సత్యసంధుడవై వుంటావు! 

ఎవరైనా నీ పట్ట సత్పవర్తనతో మెలగితే, నీవు 
కూడ అతని పట్టు సద్భావం చూపిస్తావు! కాని 
ఎవరైనా నీకు ప్ర ప్రతికూలంగా వుంటే, నీవు కూడ 





ప్రతీకూలుడవై. వుంటావు! 


ఈ ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని 


29 


30 


3 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని 
అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు! 
యెహోవా, నీవు నాకు వెలుగై యున్నావు. 
యెహోవా నా చుట్టూ అలుము-కొన్న చీకటిని 
పారదోలి వెలుగు నిస్తావు. 

మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండా 
డేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, 
నేను స్ట్రాకారాలను దూక గలను! 

దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా 
మాట పొల్టుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి 
వానినీ యెహోవా రక్షిస్తాడు. 

యెహోవాను మించిన దేవుడు లేడు; మన 
దేవునిలా కొండ వంటి మరో అండలేదు. 
దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన 
మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడ 
వుతాడు! 

జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! 
ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలు 
పుతాడు. 

దేవుడు నాకు యుద్దానికి శిక్షణ యిస్తాడు. నా 
చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు. 
డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! నీ సహాయం 
నన్ను ఉన్నతుని చేసింది! 

నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని 
విశాలం చేశావు. 

నేను నా శత్చువులను తరిమి, వారిని నాశనం 
చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను 
వెనుకకు తిరుగను; 

నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను 
వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల 
తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా 
శత్రువులను నా కాలరాశాను! 

ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బల 
వంతునిగా చేశావు. నీవే నా శత్రువులను 
ఓడించినావు. 

నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! 
నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను! 
నా శత్రువులు సహాయం కోసం తల్పడిల్లగా వారిని 
ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి! 

నా శతు మూకను తుత్తునియలు చేశాను! వారు 
నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు 
వీధిలోని బురదగా మారేలాగు వారిని నా 
పాదములతో అణగ దొక్కాను. 

నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా 
నీవు నన్ను కాపాడావు! నన్ను రాజ్యాలకు అధి 
పతిగా చేశావు; నాకు తెలియని ప్రజలు నన్ను 
సేవిస్తారు! 


381 


45 


46 


47 


48 


49 


50 


51 


2 సమూయేలు 22:29-23:5 


ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! 
నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు. 
అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; 
భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి 
బయటికి వస్తారు! 

యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన 
నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను 
సర్వోన్నతునిగా స్వీకరించండి! ఆయన నన్ను 
కాపాడే కొండ; 

నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, 


ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన; 


నా శతు వుల నుండి నన్ను విముక్తి చేయు 
వాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా 
నన్ను ఉన్నతుని చేశావు! నన్ను గాయపర్చను 
ద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు. 
యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో నీకు 
స్తోత్రములు అర్చిస్తున్నాను! 

ఆయన నియమించిన రాజుకు దిగి జయం 
కరిగేలా యెహోవా సహాయపడతాడు; ఆయన 
అభిపిక్తము చేసిన రాజై న దావీదుకు, అతని సంత 
తికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను 
పంచి ఇస్తాడు! 


దావీదు తుది పలుకులు 


23 ఇవి దేవునిచే ఉన్నతుడుగా చేయబడిన వ్యక్తీ, 


2 


3 


యాకోబు దేవునిచే అభిషిక్షము చేయబడిన 
జు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్టయి 
కుమారుడు అయిన దావీదు పలికినతుది పలు 
కులు. దావీదు ఇలా అన్నాడు: 
యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది. 
ఆయన పలుకే నా నోటిలో వున్నది. 
ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయే లుకు 
ఆగశ్రయదుర్గమై న దేవుడు నాతో యిలా 
అన్నాడు: క్ల వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన 
పరి పాలిస్తాడో,” “ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన 
సాగిస్తాడో”ి 


*“ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు, ఆ 


| 


వ్యక్తి మబ్బులేని స్ట్రా తకాలంలా ప ప్రశాంత గంభీ 
రంగా వుంటాడు, లెతగడ్డిని చిగురింపజేయు వర్దా 
నంతర సూర్యకాంతిలా ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.” 

గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చ 
లేదు.తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడం 
బడిక చేశాడు. అది సమ్మగ మైన నిబంధనగా 
దేవుడు రూపొందించాడు. ఈ ఒడంబడికను 
దేవుడు బలపర్చాడు. దానిని ఆయన ఉల్లంఘిం 
చడు! ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; 


2 సమూయేలు 23:6-23 


నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా 
యెహోవా దానీని వర్ధిల్లేలాగు చేస్తాడు! 

6 క్రాని దుష్టులు మురడ్ల్డవంటి వారు. జనులు 
ముండ్రనుచేతబట్టరు. వాటిని తక్షణం విసర్టిస్తారు! 

7 వాటిని ఎవరు తాకినా కర్త, ఇనుము బల్లాము 
లతో గుచ్చివేసినట్లవుతుంది. దుష్టులు కూడ 
ముండ్ల వంటి వారు వారు అగ్నిలో తోయబడి 
పూర్తిగా దహింపబడతారు. 


ముగ్గురు వీరులు 

దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా 
వున్నాయి: 

తక్మోనీయుడగు యోషేబెష్టెైబెతు ముగ్గురు 
యోధుల అధిపతి. ఎసీ యుడై న అదీనా అని కూడ 
ఇతడు పిలవబడేవాడు. యోపేబెష్టెబెతు ఒక్క యుద్ధం 
లోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు. 

*అహోహీయుడై న దోదో కుమారుడు ఎలియా 
జరు తరువాత ప ప్రముఖుడు. దావీదు ఫిలిప్పీయులను 
ఎది రించిన కాలంలో అతనితో వున్న ముగ్గురు యోధు 
లలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫీలిప్తీ 
యులు గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి యుద్దానికి 
రాగా, ఇశ్రాయేలీయులు పారిపోయారు. అప్పుడు 
ఎలియాజరు మాత్రము అలసిపోయేవరకు ఫిలిష్టీయు 
లతో ఒంటరిగా పోరాడాడు. తన చెయ్యి కత్తి పిడికి 
అంటుకుపోయేలా గట్టిగా పట్టుకుని విడవకుండా శత్రు, 
సంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీ 
యులకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. 
ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత, జనం 
తిరిగి వచ్చారు. కాని నిజానికి వారు ఓడిపోయిన శత్రువు 
లను దోచుకోడానికి మాత్ర మే వచ్చారు. 

11హరారీయుడగు అగ కుమారుడై న షమ్మా 
తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం 4 ఫిలిష్తీయులు 
వచ్చి నిండుగా పండిన అలసందల చేనువద్ద గుమి 
గూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్టీయులను చూసి 
పారి పోయారు. "కాని షమ్మా మాత్రం చేను మధ్యలో 
నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. 
అతడు ఫిలిప్తీయులను హత మార్చాడు. అప్పుడు 
కూడ యెహోవా వారికి ఘన విజయం చేకూర్చాడు. 


ముగ్గురు ప్ర ముఖ సైనికులు 

13ప్టంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో 
ఘటికులై న ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. 
ఈ ముగ్గురూ అదుల్హాము గుహవద్దకు వచ్చారు. రెఫా 
యీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గుడారాలు 
వేసింది. 

ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. 
బేత్లెహేములో కొంత మంది ఫిలిప్తీయుల సైనికు 


382 


లున్నారు. [తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢ 
వాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్తెషే హీము నగర 
ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుం 
టుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. 
వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా 
మాట్లాడాడు. 

"కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల 


సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర 


ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని 
వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ 
నీటిని తాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా 
ముందు పారబోశాడు. "దావీదు యెహోవాతో, 
“యహోవా, నేను దీనిని తాగలేను! నా కొరకు తమ 
స్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం తాగి 
నట్టుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు 
ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు 
అలా అనేక సాహసకృత్యాలు చేశారు. 


ఇతర జ్ఞానముగల సైనికులు 

1సెైరూయా కుమారుడై న యోవాబు సోదరుడగు 
అబీషె షై ఈ ముగ్గరు సై నికులకు నాయకుడు. అబీష్టై 
తన ఈశునుపయోగించి మూడు వందల శత్చుసైని 
కులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గురు 
సైనికులంత ప్రఖ్యాతి వహించాడు. 19వార్రి ముగ్గురు 
కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు 
వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు 
ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు. 

2యుహోూయాదా కుమారుడై న బెనాయా 
వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. 
అతడు కబ్బెయేలను ఊరివాడు. బెనాయా చాలా 
సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు 
అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతే 
గాదు. మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి 
అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు. 

21 ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి 
చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈహెవుంది. 
కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. 
కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె 
లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే 
ఈజిప్టీయుని పొడిచి చంపాడు. ”యెహౌోయాదా 
కుమారుడై న బెనాయా అటువంటి కార్యాలు చాలా 
చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె 
ప్రసిద్ధి గాంచాడు. 23మ్సుప్పై మంది సై నికులలోను 
బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ 
ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. 
బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా 
చేశాడు. 


383 


ముప్రై మంది వీరులు 

24 యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై 
మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి 

పేర్టుః బేత్తెహేమీయుడగు దోదో కుమారుడై న ఎల్లా 
నాను, 2 హరోదీయుడై న వమ్మా, హరోదీయుడై న 
ఎలీకా, 2్‌ప పల్తీయుడై'న న హేలెస్సు, తెకోవీయుడగు 
ఇక్కేషు కుమారుడగు ఈరా, ?'అనాతోతీయుడై న 
అబీయాుజరు, హుషాతీయుడై న మెబున్నయి, 
28 త్వా హోహీయుడై న సల్మోను, నెటోపాతీయుడై న 
మహరై, ౨నెటోపాతీయుడగు బయానా కుమారు 
డైన హైలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన 
రీబైై కుమారుడు ఇత్తయి, 3% పిరాతోనీయుడై న 
బెనాయా, గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడ్డెన 
హిద్దయి, 31 అర్భాతీయుడై న అబీయత్నోను, బర్హుమీ 
యెడ న కవాతు తేషు షయల్యోనీయుడై న 
ఎల్యహ్చా , యాషేను కుమారులలో శోహరారీయుడై న 
షమ్మా కుమారుడు యోనాతాను, హరారీయుడై న 
షారారు కుమారుడగు అహీయాము, 

మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారు 
డగు ఎలీపేలటు, గిలోనీయుడై న అహీతోపెలు కుమా 
రుడగు ఏలీయాము, ోకర్మె త్రీయుడై. న హెస్తై, అర్బీ 
యుడైన పయరై, 3రసొబావాడగు నాతాను కుమారు 
డన ఇగాలు, గాదీయుడై న బానీ, 
శఅమ్మానీయుడ్డై. న 'జెలెకు, బెయేరోతీయుడై న 
నహరై, (సెరూయా కుమారుడై న యోవాబునకు 
ఆయుధాలు మోసే సహాయకులు.) వెకిఇత్రీ యుడగు 
ఈరా, ఇత్రీయుడగు గారేబు, మరియు హిత్తీయుడై న 
ఊరియా. వీరంతా మొత్తం ముప్పది ఏడుగురు. 





దావీదు తన సైన్యాన్ని లెక్కింప గోరటం 
24 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్లు 
కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రా 

యేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా 
దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని 
లెక్కించు” అని అన్నాడు. 

దావీదు రాజు సై న్యాధ్యక్షుడై న యోవాబును 
పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇ్రా 
యేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల 
వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని 
కవాప్తణు; 

3కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, 
“ఇప్పటి జనాభా ఎంతె నా వుండనీ; నీ ప్రభువైన 
దేవుడు అంతకు వంద రెట్లు ప్ర ప్రజలను నీకు 1 యిచ్చు 
గాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. 
అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు 

*రాజు అది విని యోవాబును, సై న్యాధికారులను 
జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. 





2 సమూయేలు 23:24-24:15 


దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో 
జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు. 
వారు యోర్డాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడా 
రాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి 
కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో 
వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది) 
6వారు గిలాదుకు, తహింహోద్దీ దేశానికి వెళ్లారు. 
వారింకా దానాయానుకు, సీదోను స్రాంతానికి వెళ్లారు. 
"వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీ 
యుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా 
దేశపు దక్షిణ స్రాంతాన గల బెయేర్షెబా చేరారు. ఇలా 
దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల 
పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు. 
జనాభా పట్టికను యోవాబు రాజుకు నమ 
రించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది 
లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది 


వున్నారు. 


దావీదును యెహోవా శిక్షించటం 
9జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గు 
పడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించు 
కున్నాడు, "Dr BS ఈ పనివల్ల నేను చాలా 
పాపరి మూటగట్టుకున్నాను. ప్రభువా, నా పాపాన్ని 


క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్థంగా 
ప్రవర్తించాను.” 


11దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా 
వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహి 
తుడు. 12గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు 
వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: 
యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచు 
తున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి 
నీవు ఎన్నుకో.” 

13ద్రావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పే 
వాటిలో ఒక దానిని కోరుకో: 

ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా, లేక 
నీ శత్చువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి 
తరమాలా, 

లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు 


ప్రబలాలా బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో 


నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణ 
యాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి" 
గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరి 
స్థితిలోపడ్డాను! యెహోవా దయామయుడు" కావున 
ఉయనే | మేమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి 
మాత్రం రానీయకు!” "అని అన్నాడు. 

(అందువల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబ 
లోలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు 


2 సమూయేలు 24:16-25 


నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర 
దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా 
వరకు డెబ్బై వేల మంది చనిపోయారు. దేవదూత 
యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి 
లేపాడు. కాని జరిగినవిషాద సంఘటనలకు యెపె హైవా 
విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో 
యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని 
అన్నాడు. యి హోూవాదూత యెబూనీయుడై న 
అరౌనా యొక్క కళ్లం* వద్దవున్నాడు. 


దావీదు అరౌనా కళ్లము కొనటం 
ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు 
చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించు 


384 


అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి 
రాజుకు నమస్కరించాడు. 

2హోనా ప్రభువైన రాజు నా వద్దకు ఎందుకు వచ్చి 
నట్టు?” అని అడిగాడు అరౌనా. అందుకు దావీదు, 
“నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. 

అది కొని దానిపె పైయెపె హోవాకు ఒక బలిపీఠం నిర్మి 
స్తాను. అప్పుడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” 
అని అన్నాడు. “నా ప్రభువైన రాజు బలికి ఏది 
కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని 
ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి 
గింజలు రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసె 
కాడీకర్రలు వున్నాయి! 23 రాజా! ఇవన్నీ నీకు 
ఇస్తాను” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభు 





కున్నాడు, " “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! 
కాని నా ప్రజలంతా నన్ను గొ(ర్రెలవలె అనుసరించారు! 
వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ 
కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్ర మే 
చూపించు!” 

“ఆ రోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, 
“యెబూసీయుడై న అరౌనా యొక్క 'కళ్తం మీద 
యహోవాకీ ఒక “బలిపీఠం నిర్మించు” మని చెప్పాడు. 

సోగాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. 
యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. 
దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు. *అరౌనా 
తలెత్తి చూడగా అక్కడ రాజు (దావీదు) వున్నాడు. 
ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. 





అరౌనా యొక కళ్ళం దినవృత్తాంతము మొదటి 
గ్రంథం 21: 15లో “ఒర్నాను” కళ్తంవద్ద అని ఉన్నది. 


వైన దేవుడు నీపట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ 
అన్నాడు. 

“అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! 
నేను నిజం చెప్తున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి 
ఈ భూమినికొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన 
వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు 
ఇవ్వను!” కావున నూర్పిడి కలాన్ని, ఎద్దులను, ఏభై 
తులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. 

బోతరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని 
దావీదు నిర్మింప జేశాడు. దహనబలులు, సమాధాన 
బలులు దావీదు అర్పించాడు. దేశంకొరకు దావీదు 
చేసిన స్రార్టనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో 
ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు. 


385 


1రాజులు 


అదోసీయా తనకు తాను రాజుగా ,ప ప్రకటించు కొనుట 
|b రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల 

అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు 
ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి 
పోతూనే వున్నాడు. *కావున ఆయన సేవకులు ఆయ 

“నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో 

ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్తాము. ఆమె నీ 
పక్కలో పండుకొని నీకు తగిన వెచ్చదనం సమ 
కూర్చుతుంది.” అని అన్నారు. వేఅలా చెప్పి రాజు 
సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని 
కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని 
ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు 
వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయు 
రాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు. 
“ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శృద్ధ తీసుకొని, 
అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన 
దావీదు ఆమెను కూడలేదు. 

5-6ద్రావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజు 
నౌతానని అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు 
హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు 
రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల 
తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చు 
కున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది 
మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్బా 
లోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ 
అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. 
“ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు 
చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు. 

"'సెరూయా కుమారుడై న యోవాబుతోను, 
యాజకుడై న అబ్యాతారుతోను అదోనీయా మాట్లా 
డాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం 
చేయడానికి అంగీకరించారు. 

ికాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని 
వారిలో యాజకుడె న సాటోకు, యోహోయాదా 
కుమారుడై న బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, 
మరియు 'దావీదు రాజుయొక్క ప్ర ప ప్రత్యేక అంగరక్షకుడై న 
రేయీ వుండిరి. అందువల్ల "పేరు అదోనీయాతో 
కలియలేదు. 


9అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. 
అతడు కొన్ని గొ(ర్రైలను, ఆవులను, మరియు కొన్ని 
బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. 
అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గర వున్న 
జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యే 
కమైన పూజా కార్యక్రమానికి అదోనీయా చాలామందిని 
ఆహ్వానించాడు. రాజై న దావీదుయొక్క ఇతర కుమారు 
లను, యూదా పాలకులు, నాయకులందరినీ అదో 
నీయా ఆహ్వానించాడు. “కాని అదోనీయా ప్రవక్త 
యగు నాతానును గాని, బనాయానును గాని తన 
తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన 
సోదరుడు సాలొమోనును గాని ఆహ్వానించలేదు. 
"ఇదంతా విన్న నాతాను, సాలొమోను తల్లియైన 
బత్తెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడై న 
అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై 
తాను రాజుగా ప ప్రకటించుకొన్నాడు. మన యజమాని 
యెన దావీదు క కూడ ఈ విషయం ఎరుగడు. "నీ 
బీవితం, నీ కుమారుడై న సాలొమోను జీవితం ప్రమా 
దంలో పడవచ్చు. మీ (ప్రాణాలను కాపాడుకోవాలంటే 
నీవు ఏమి చేయాలో నేను చెపుతాను. దావీదు 
రాజు వద్దకు వెళ్లి, "నా ప్రభువైన రాజా, నీ తరువాత 
రాజ్యానికి వారసుడు నా కుమారుడై న సొలొమోను 
అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు 
అదోనీయా ఎందుకు రాజయ్యాడు? అని అడుగు. 
నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి 
వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా 
నిజమని రాజుతో నేను చెపుతాను.” 
15త్రరువాత బత్లెబ రాజును చూడటానికి ఆయన 
పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. 
షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవ 
చేస్తూ వున్నది. 'బత్లెైబ రాజుకు సామ్టాంగ నమస్కారం 
వ. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు. 
(బత్తెైబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన 
నీ దేవుని సేరు మీద నీవు నాకు ఒక ప ప్రమాణం 
చేశావు. “నా తరువాత నీ కుమారుడై న సాలొమోను 
రాజవుతాడు. నా సింహాసనం మీద సొలొమోను రాజ్య 
పాలన చేస్తాడు అని అన్నావు. కాని ఇప్పుడు అదో 
నీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు 


1రాజులు 11:19-41 


తెలియదు. 'సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా 
చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలి 
సిన కోడెదూడలను, గొ(రైలను చంపాడు. మరియు 
నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడై న 
అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ 
అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే 
నా కుమారుడై న సాలొమోనును మాత్రం ఆహ్వానించ 
లేదు. 20మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను 
గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా 
నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు. 
21నీ మరణానంతరం, నీ పితరులతో నీవు సమాధి 
చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను 
నేరస్తులమని భావిస్తారు.” 

*బత్తెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, 
ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు. 
౫ “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని 
సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు 
వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేనాతాను రాజుతో 
ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య 
పాలనకు కొత్త రాజుగా 'అదోనీయాను ప ప్రకటించావా?, 
నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను 
నియమించాలసే న్నిర్ణయించావా? ఈ రోజు అతను 
సమాధాన బలులు అర్చించాడు. అతడు చాలా ఆవు 
లను, బలిసిన కోడెదూడలను, గొ(రైలను చంపాడు. 
నీ యొక్క ఇతర కుమారులంనదరిని, సై న్యాధ్యక్షుడిని, 
యాజకుడై న అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ 
సమయంలో వారంతా అతనితో కలఠిసి తాగుతూ, 
తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, “రాజైన 
అదోనీయా వరిల్టు గాక!” అని వారంతా అంటునా సరు. 
25కాని అతను"నను గాని, యాజకుడై న సాదోకును 
గాని, యెహోయాదా కుమారుడై న బెనాయాను గాని, 
స్త కుమారుడై న సాలొమోనును గాని పిలువలేదు. 
?ఇదంతా చేసింది నీవేనా* మేము నిన్ను సేవిస్తూ 
నీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ 
తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు 
ఎందుకు చెప్పలేదు?” 

%ోఇది విన్న రాజు బత్తెబను పిలువనంపాడు. రాజు 
ముందుకు బత్తైబ వచ్చింది. 

పఅప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా 

ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్ర ప్రతి ఆపద 
నుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు 
నిత్యుడు. ఆ ధైవకక్తితో నేనుప ప్రమాణం “చేస్తున్నాను: 
30% తంలో నీకు నేనిచి గన మాటను ఈ రోజు నెర 


( 


386 


మీదనా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట 
ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.” 

31తరువాత బత్తెబ రాజుముందు సాగిలపడి, “రాజై న 
దావీదు వర్ధిల్లు గాక !” అని అన్నది. 


దావీదు సాలొమోనును రాజుగా చేయటం 

*రాజై న దావీదు అప్పుడు “యాజకుడగు సాదో 
కును, ప్రవక్తయగు నాతానును, యె హపూయాదా 
కుమారుడై న బెనాయాను పిలువనంపాడు.” వారు 
ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు. “మీరు రాజాధికా 
రులను మీతో తీసుకొని, నా కుమారుడై న సాలొమో 
నును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న 
గిహోను చలమే దగ్గరకు తీనుకాని వెళ్లండి. 
అక్కడ యాజకుడ్డై న సాదోకు, ప వక్తయగు 
నాతాను అతనిని ఇశ్రా యేలు రాజుగా = “అభిషిక్తుని 
చేయాలి. బూర ఊది దిగ కొత్తరాజు సొలొమోను!” 
అని చాటాలి. తరువాత అతనితో కలిసి ఇక్కడకి 
తీరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, 
నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, 
యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్ను 
కున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు. 

3రయ్రైహోయాదా కుమారుడై న బెనాయా 
రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన 
యెహోవా అది జరిగేలా చేయునుగాక! “యెహోవా 
ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయ 
పడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సాలొమో 
నుకు సహాయపడును గాక! దేవుడు సాలొమోనును 
కూడా నీకంటు ఘనమెన రాజుగా చేయునుగాక!” అని 
అన్నాడు. 38క్రావున 'సాదోకు, నాతాను, బెనాయా, 
రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. 
సాలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై 
ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు. 3 య్రాజకు 
డైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె 
పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపై 
పోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా 


వూదగా అక్కడున్న ప్రజలంతా, “సాలొమోను రాజు 
వర్ధిల్హుగాక !” అని అన్నారు. * ఆ ప్రజలంతా సొలొమో 


నుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లన గోవులను 
ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు 
సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు. 

*1ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో 
ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు 





వేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా 
యొక్క శక్తితో "నేనీ ప్ర ప్రమాణం "చేసియున్నాను. నా 
తరువాత నీ కుమారుడే న సాలొమోను రాజవుతాడని 
నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం 


గహోను చలవు ఇది యెరూషలేము నగరానికి ప ప్రధానమైన 
నీటి వసతి. ఈ చలుమ సరిగ్గా నగరానికి బయట ౨ లోంపీేలో 
ఉంది. ఇది అదోనీయా, అతని మనుష్యులు ఉన్న ఏన్‌రోగే 
లుకు చాలా దగ్గరలో ఉంది. 


387 


బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ 
వుంది, మనం వినే శబ్దం ఏమిటీ?” అని యోవాబు 
అడిగాడు. 

“యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే 
యాజకుడై న అబ్యాతారు కుమారుడు యోనాతాను 
అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, 
లోనికి రా! నీవు చాలా మంచివాడవు.* నీవు ఏదెనా 
మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు. 

“కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, 
“కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజై న దావీదు 
సాలొవూనును రాజుగా ప్రకటించాడు. “రాజైన 
దావీదు యాజకుడై న సాదోకును, ప్రవక్తయగు 
నాతానును, యుహూయాదా కుమారుడాన బనా 
యాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. 
వారు సాలొమోనును రాజు యొక్క స్వంత కంచర 
గాడిదపై కూర్చుండబెట్టారు. తరువాత యాజకు 
డైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సాలా 
మోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వార 
ప ప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప ప్రజలు వారిననుసరించి 
వెళ్లారు. కావున ఇప్పుడు “పగరంలో జనమంతా చాలా 
సంతోషంగా వున్నారు. ఆ శబ్దమే మీరిప్పుడు వింటు 
న్నారు. ోసాలొమోను ఇప్పుడు రాజు సింహాసనం 
మీద కూర్చున్నాడు. 

“రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు 
వద్దకు అతను మంచిపని చేసినట్టు “చెప్పటానికి 
వచ్చారు. వారంతా, “దావీదు రాజా, నీవు చాలా గొప్ప 
రాజువి! కాని నీ దేవుడు సాలొమోనును కూడ ఒక 
గొప్ప రాజుగా చేయాలని స్రార్థిస్తున్నాము. నీ దేవుడు 
సాలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును 
గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా 
ఉండునట్లు చేయునుగాక!” అని అంటున్నారు. యోనా 
తాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీ 
యాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: “తరువాత రాజైన 
దావీదు దేవుని స్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ 
పడ్డాడు. 

సోహా యేలు దేవుడైన నా యెహోవాకు జయమ 
గును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా 
సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది 
నేను చూడగలిగేలా చేశాడు అని దావీదు రాజు 
అన్నాడు.” 

“ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయ 
వడి అక్కడి నుండి త్వరగా వెల్లిపోయారు. 
ఫోఅదోనీయా కూడ సాలొమోనుకు భయపడ్డాడు. 





మంచివాడు "ముఖ్యమైన వ్యక్తివి” అని పాఠాంతరం. ఈ 
హెన్రీ మాటకు, “ముఖ్యమైన కుటుంబం నుండి వచ్చిన 
వ్యక్తి” అని అర్థం. 


1రాజాులు 1:42-2:5 


కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు 
కొమ్ములను పట్టుకున్నాడు. 'ఈ లోపు ఒకడు 
సాలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా 
భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. 
అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడి 
నుండి పోవటం లేదు. సాలొమోను వద్దకు ఎవరై నా 
వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించ 
మని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు. 

52ట్రద్రి విన్న సాలొమోను, “అదోనీయా గనుక 
బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క 
వెంట్టు, క కూడ రాలదని నేను ప ప్రమాణం చేస్తున్నాను. 
కాని "తతడేమైనా పారపాటు నేసే , వాడు చావటం 
ఖాయం” అని అనడు ఆప్పుడు సాలొమోను 
కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మ 
న్నాడు. వారు అదోనీయాను రాజైన సాలొమోను 
వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సాలొ 
మోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “విప్ర ఇంటికి 
వెళ్లు” అని సాలొమోను అతనితో అన్నాడు. 


సాలొమోనుకు దావీదు హితోపదేశం 

దావీదుకు మరణకాలం సమీపించింది. కావున 

దావీదు సాలొమోనును పిలిచి ఇలా అన్నాడు: 
2*నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, 
సమర్ధవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో. 3దేవుని 
ఆజ్జరిన్నీ శీరసావహించు. నీ దేవుడైన యెహోవా 
మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మ 
శాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పిన వన్నీ 
చేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్చాలన్ని 
టినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, 
నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది. 
4న్చీవ్చు యహూవాకు విధేయుడవయివుంటే, ఆయన 
నాగురించి చేనీన ప్రమాణం నెరవేర్చుతాడు. 
యెహోవా నాకు చేసేసే వాగ్గానమిది: “నీవారు నా 
ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించిన 
రీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ 
హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగి 
వుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో 
ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇూ శాయేలు ప ప్రజలపై పాలకు 
డుగా వుంటాడు.” 

సెరూయా కుమారుడై న యోవాబు నాకు ఏమి 
చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు 
సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు 





పీఠపు కొమ్ములు అంటే అతను క్షమాభిక్ష కోరుతున్నాడని 
అర్ధం. ఏ వ్యక్తి అయినా తాను తప్పు చేయకపోతే, అతడు 
పవిత్రస్థలంలోనికి వెళ్లి బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే 

థి ౧ ల 
అప్పుడా వ్యక్తి శిక్షింఏబడకూడదు. 


1 రాజులు 2:6-26 





కుమారుడై న అబ్నేరును, యెతెరు కుమారుడై న 
అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి 
నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు 
కోవాలి. వారు యుద్ద సమయంలో ప ప్రజలను చంపా 
రనే కోపంతో ఆతడు పని చేశాడు. కోని చంపబడిన 
ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున 
నేనతనిని శిక్షించాలి. కాని ఇప్పుడు నీవు రాజువు. 
నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా 
అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంప 
బడాలి.” 

గగిలాదీయుడై న బర్దిల్లయి కుమారుల పట్లు నీవు 
దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీక 
రించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ 
సోదరుడగు అబ్బాలోము నుండి నేను పారిపోయిన 
ప్పుడు వారు నాకు సహాయం చేశారు. 

క్గరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు 
గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీము 
పురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు 
నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. 
ఇతడు మరల యోర్డాను నది వద్ద నన్ను కలవటానికి 
వచ్చాడు. నేను యహోవా ముందు ప్రమాణం చేసి 
షిమీని నేను చంపనని చెప్పాను. *కావున నీవు వానిని 
శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి 
ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో 
ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.” 

"ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు 
నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు. ''దావీదు 
నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలిం 
చాడు. అతడు 'హెబోనులో స్టడ్తు సంవత్సరాలు, 
యెరూషలేములో ముపె ప్రై మూడు సంవత్సరాలు 
పాలించాడు. !?ఇప్పుడు సాలొమోను తన తండ్రియగు 
దావీదు సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు రాజు 
అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు.* 

కక్క సమయంలో హగ్గీతు కుమారుడై న అదో 
నీయా సొలొమోను తల్లియగు బత్లెబ వద్దకు వెళ్లాడు. 
“నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్తెైబ అతనిని 
అడిగింది. 

“అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం. నీకు 
ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమా 
ధానం చెప్పాడు. 

“అయితే మాట్లాడు” అన్నది బత్తెబ. 

15ఆదోనీయా = ఇలా చెప్పాడు: నీకు గుర్తుండే 
వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు 
ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరి 





అతడు ... అనువూనం లేదు అతని రాజ్యం స్థిరంగా 
నెల కొల్చ్పబడింది అని పాఠాంతరం. 


388 


స్థితులు తారుమారై నాయి. ఇప్పుడు నా సోదరుడు 
రాజై నాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు. 
"కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటు 
న్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.” 

“నీకేం కావాల” అని బత్తెబ అడిగింది. 

గోనాకు తెలుసు, రాజై సే నాలామోను నీవు ఏది 
చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి 
షూనేమీయురాలై న అబీషగును నాకు భార్యగా యివ్వ 
మని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు. 

1కోమంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడ 
తాను” అని బల్షెబ అన్నది. 

19కావ్రున రోజైన సాలొమోనుతో మాట్లాడ్డానికి 
బత్త్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను 
చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు 
వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన 
తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పిం 
చాడు. అప్పుడామె అతనికి కుడి పక్కగా కూర్చున్నది. 

2“నిర్నాక చిన్న విషయం అడగాలని వచ్చాను. 
దయచేసి తిరస్కరించవద్దు” అని బత్తెబ అతనితో 
అన్నది. 

“నీవు ఏది కావాలంటే అది అడగవచ్చునమ్మా! 
నేనెప్పుడూ తిరస్కరించను అని రాజు అన్నాడు. 

21“అయితే షూనేమీయురాలగు అబీషగును నీ సోద 
రుడెన అదోనీయా వివాహమాడుటకు అనుమతి 
ఇవ్వు” అని బత్లెబ అన్నది. 

“అది విన్న సాలొమోను రాజు, “అబీషగును అతని 
కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న 
గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని 
నన్నెందుకు అడగటం లేదు? యాజకుడై న అబ్యా 
తారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” 
అని తన తల్లితో అన్నాడు. 

23 అప్పుడు సాలొవూను యుహోవాకు ఒక 
మాణం చేశాడు. అతనిలా అన్నాడు: “అదోనీయా 
నన్నిది అడిగినందుకు తగిన శాస్తి జరిగేలా చేస్తానని 
ప మాణం చేస్తున్నాను! ఇది వాని స్ప్రాణానికే ముప్పు 
త స్తుందని ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! 

జ్వర యేలు రాజు కావటానికి యహోవా నాకు 
అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాస 
నాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా 
ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టు 
కున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చని 
పోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యెహోవా 
ముందు ప్రమాణం చేసి చెపుతున్నాను!” 

రాజైన సాలొమోను బెనాయాను పిలిచి ఒక 
ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా బయటికి వెళ్లి అదోనీ యాను 
చంపేశాడు. రాజైన సాలొమోను యాజకుడగు 
అబ్యా తారును పిలిచి, “నేను నిన్ను చంపివుండే వాడిని. 





(౮ 


శ్ర 


389 


కాని అనాతోతులో వున్న నీ ఇంటికి తిరిగి వెళ్లటానికి 
అనుమతి ఇస్తున్నాను. నిన్ను ఇప్పుడు చంపను. ఎందు 
వల్లనంటే నా తండ్రి దావీదుతో కలిసి వెళ్లేటప్పుడు 
నీవు యెహోవా పవత, పెట్ట మోయుటలో సహాయ 
పడ్డావు. పైగా నీవు న నా తండ్రి కష్ట సమయాలలో 
నీవాయనకు తోడుగా వున్నావని కూడా నాకు 
తెలుసు.” ?'అయితే ఇక నుంచి యహోవా యాజకు 
నిగా కొనసాగటానికి వీల్లేదని అబ్యాతారుతో సాలొ 
మోను చెప్పాడు. యెహోవా ఎలా జరుగుతుందని 
చెప్పాడో ఇప్పుడిది ఆ రకంగా జరిగింది. యెహోవా 
ఏలీని గురించి, అతని కుటుంబం గురించి షిలోహులో 
చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడిది జరిగింది. 

శోయూవాబు జరిగినదంతా విని భయవడి 
పోయాడు. అతడు అదోనీయాకు మద్దతు యిచ్చాడు 
గాని, అబ్బాలోముకు వ్యతిరేకి అయ్యాడు. యోవాబు 
దేవుని గుడారంలోకి పారిపోయి బలిపీఠపు కొమ్ములను 
పట్టుకొన్నాడు. యోవాబు దేవుని గుడారంలో బలి 
పీఠం వద్ద వున్నాడని ఎవరో పోయి రాజై న సాలొమో 
నుకు చెప్పారు. సాలొమోను బెనాయాను పిలచి 
యోవాబును చంపమన్నాడు. 

30బైనాయా యెహోవా గుడారంలోనికెళ్లి యోవా 
బుతో, “రాజు అతనిని బయటికి రమ్మంటున్నాడని” 
చెప్పాడు. 

“వద్దు, నేనిక్కడే చనిపోతాను" అని యోవాబు 
అన్నాడు. 

కావున బెనాయా తిరిగి వెళ్లి యోవాబు అన్న 
మాటలు రాజుకు చెప్పాడు. *'“అయితే అతను చెప్పి 
నష్టే చేయుము! వానిని అక్కడే చంపివేయుము. 
పిమ్మట వానిని పాతిపెట్టుము. అప్పుడు యోవాబు 
చేసిన పనుల యొక్క దోషం నా కుటుంబానికి, నాకు 
తగలకుండ పోతుంది. ఈ దోషమెందుకు వచ్చిందనగా 
యోవాబు అమాయకులను చంపాడు. తనకంటె 
చాలా మంచివారిద్దరిని యోవాబు హత్య చేశాడు. 
వారిద్దరు నేరు కుమారుడై న అబ్బ్నేరు, మరియు 
యెతెరు కుమారుడై న అమాశా. అబ్బ్నేరు ఇశ్రాయేలు 
సై న్యాధిపతి. అమాశా యూదావారి సై న్యాధిపతి. 
అతడు వారిని చంపినట్టు నా తండ్రి దావీదుకు 
తెలియదు. కావున యెహోవా అతనికే తగిన శాస్తి 
చేస్తాడు. 

ఎవో వాళ చావుకు కారణమయిన అపరాధి అతనే. 
తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి 
బాధ్యులు. కాని దావీదుకు, అతని సంతతి వారికి, 
అతని కుటుంబానికి, అతని సింహాసనానికి దేవుడు 
శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.” 

“కావున యెహోయాదా కుమారుడై న బెనాయా 
వచ్చి యోవాబును చంపాడు. యోవాబు శవాన్ని 
ఎడారిలో అతని ఇంటి సమీపాన పాతిపెట్టారు. తరు 


1 రాజులు 2:27-46 


వాత యోవాబు స్థానంలో యెోహోయాదా కుమారు 
డైన బనాయాను సై న్యాధ్యక్షునిగా సాలొవూను 
నియమించాడు. సొలొమోను అబ్యాతారు స్థానంలో 
సాదోకును కొత్త ప్రధాన యాజకునిగా కూడా 
నియమించాడు. తరువాత, షిమీని రాజు పిలిచాడు. 
రాజు షీమీతో, “ఇక్కడ యెరూషలేములో నీ కొరకై 
ఒక ఇల్లు నిర్మించుకో. నీవు అందులో నివసిస్తూ, 
నగరం వదిలి వెళ్ల వద్దు. 

నీవు నగరం వదిలి కిద్రోను వాగు దాటి వెళ్లితే 
గనుక, ఎవరో ఒకరు నిన్ను చంపుతారు. ఆ తప్పుకు 
నీవే బాధ్యుడవు” అని అన్నాడు. 

38 అది విని షిమీ, “నా రాజా, నీవు చెప్పినది చాలా 
బాగున్నది. నేను నీకు విధేయుడనై వుంటాను” అని 
అన్నాడు. షిమీ యెరూషలేములో చాలాకాలం నివ 
సించాడు. 

కాని మూడు సంవత్సరాల తరువాత షమీ యొక్క 
ఇద్దరు బానిసలు పారిపోయారు. వారు గాతు రాజు 
వద్దకు వెళ్లారు. ఆ రాజు పేరు ఆకీషు. అతడు మయకా 
కుమారుడు. తన బానిసలు గాతులో వున్నట్టు షిమీ 
విన్నాడు. 

**తన గాడిదపై గంతవేసి, దానిమీద గాతు రాజై న 
ఆకీషు వద్దకు వెళ్లాడు. అతడు తన బానిసలను వేదు 
కుంటూ వెళ్లాడు. వాళ్లను అక్కడ పట్టుకుని తన 
ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. 

“కాని ఎవ్వరో సాలొమోను వద్దకు వెళ్లి షిమీ 
యెరూషలేము నుండి గాతుకు వెల్లి వచ్చాడని 
చెప్పారు. 

“అందువల్ల సొలొమోను షిమీని పిలిపించాడు. 
సొలొమోను అతనితో ఇలా అన్నాడు, “యెరూషలేము 
విడిచి వెళ్లితే నీవు చంపబడతావని నీకు తెలిసేలా 
నేను నీ చేత యెహోవా పేరు మీద ప్రమాణం 
చేయించాను. నీవు ఇక్కడినుండి ఎక్కడికై సా వెళ్లితే 
తతృలితంగా సంభవించే నీ మరణానికి నీవే కారకుడ 
వవుతావని కూడా నిన్ను నేను హెచ్చరించాను. నేను 
చెప్పినదానికి నీవు ఒప్పుకున్నావు. నాకు విధేయుడవై 
వుంటానని నీవు అన్నావు. 

“మరి నీ మాటను నీవు ఎందుకు నిలబెట్టుకో 
లేదు? నా ఆజ్ఞను నీవెందుకు శిరసావహించలేదు? 
“నీను నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు 
నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ 
యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు. కాని యెహోవా 
నన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు సింహాసనాన్ని ఆయన 
ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు. న్డ్‌ 

"పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు 
ఆజ్ఞ యివ్వగా అతను ఆ పని పూర్తి చేశాడు. అప్పుడు 
సాలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి 
తెచ్చుకున్నాడు. 





1 రాజులు 3:1-21 


రాజుగా సొలొమోను 

3 సాలొమోను ఈజిప్టు రాజై న ఫరో కుమార్తెను 

వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక 
చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి 
తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన 
భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింప చేస్తూనేవున్నాడు. 
సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడ 
కూడా నిర్మిస్తున్నాడు. *దేవాలయం ఇంకా పూర్తి 
కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలు 
లను గుట్టలపై * వున్న బలిపీఠాల వద్దనే అర్చిస్తూండే 
వారు. యెహోవాను ప్రేమించినట్టుగా సాలొమోను 
నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు 
చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని 
సాలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి 
చెప్పింది చేశాడు. అదేమనగా సాలొమోను గుట్టలపై 
బలులు అర్చించటం, ధూపం వేయటం, కొన 
సాగించటం. 

“సాలొమోను రాజు బలులు అర్పించుటకు గిబి 
యోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్ని 
టిలో చాలా పేరు గాంచిన గుట్టు. సొలొమోను ఆ 
బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్చించాడు. 
5సాలొమోను గిబియోను వద్ద వున్నవ్వుడు 
యెహోవా ఆయనకు స స్వప్నంలో దర్శన మిచ్చాడు. 
“నీవేదై నా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని 
యిహ హూవా అన్నాడు. 

6సాలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా 
తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. 
ఆయన నిన్ననుసరించాడు. ఆయన కూడా మంచి 
వాడై, ధర్మంగా జీవించాడు. నీవాయన కుమారుని 
రాజ్య సింహాననానికి అర్హుణ్లీ మ. నీవు 
ఆయనకు అపూర్వమైన కరుణ చూపావు. 7నాప ప్రభు 
వైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చౌసేలా 
నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పసివానిలా 
వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చ 
టానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది. నీ సేవ 
కుడనై న నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన 
ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు 
లెక్క పెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకు 
డైన వాడు వారి విషయంలో అనేకానేక నిర్ణయాలు 
తీసుకోవలసి వుంటుంది. అందువల్ల ఈ ప్ర ప్రజానీకంపై 
ధర్మపరిపాలన చేయగల న్యాయ “నిర్ణయం చేయగల 
దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిను ్న వేడు 
కుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల 








గుట్టలపై కనానీయుల మతానుసారం బలులు సమ 
ర్పించే కొండలు, ఇశ్రాయేలులో దేవాలయం నిర్మింపబడక 
ముందు బలులు అర్చించే ఉన్నత ప్రదేశాలు. 


390 


న్షిరయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానము 
లేకుండ, ఈ గొప్ప ప్ర ప్రజానీకాన్ని పరిపాలించటం 
అసాధ్యమైన పనో 

'9సాలామోను ఇది అడిగినందుకు యెహోవా 
చాలా సంతోషించాడు. !!అతనితో దేవుడిలా అన్నాడు: 
“నివు నీకు దీర్ణాయుష్టు యిమ్మని అడుగలేదు. నీవు 
నీ కొరకై ధనధాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రు, 
నాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచ 
క్షణా జ్ఞానం. న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు 
అడిగావు. '2కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. 
నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి 
వాడెవ్వడూ లేనట్టుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. 
భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు” 
సాగా, నీకు పారితోషికంగా నీవు అడుగనివి కూడ 
నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, 
గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు 
ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు. నాకు విధే 
యుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞ 
లను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. స్ప 
తండ్రి దావీదువల నీవు కూడ నడుచుకో. నీవు ఆ 
విధంగా చేస్తే నీకు దీర్దాయుష్లు కూడ నేనిస్తాను.” 

సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో 
కలలో మాట్టాడినట్టు తెలుసుకొన్నాడు. సొలొమోను 
తరువాత యిరూషలముకు వెళ్లి యిహూవా ఒడం 
బడిక సపెబ్బ ముందు నిల్చున్నాడు. సాలొమోను 
యుహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా 
సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరు 
వాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగా 
వున్న నాయకులకు, అధికారులందరికీ విందు 
ఇచ్చాడు. ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను 
వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు. 
176 ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, 
నేను ఒకే ఇంట్లో "నివసిస్తూ వుంటాము. మేమిద్దరం 
గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక 
బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనే 
వుంది. మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక 
బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో 
మరెవ్వరూ లరు. వలం మెమిద్దరము వుంటున్నాము. 
ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రి స్తూండగా, 
ఆ బిడ్డ చనిపోయింది. అప్పుడు ఆమె ఆ రాత్రి 
సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి 
నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో 
వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద 
వుంచింది. *'మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు 
పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్టు గమనిం 
చాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా 
బిడ్డ కాదని కనుగొన్నాను.” 











391 


2కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బతికి వున్న బిడ్డే 
నా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది. 

అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు 
పొరపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. 
బతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు 
ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు. 

శోఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి 
ఒక్కరూ బతికివున్న బిడ్డ "నాదే అంటున్నారు. మీలో 
ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని 
అంటున్నారు” అని అన్నాడు. 

అప్పుడు సాలొమోను రాజు తన సేవకుడిని 
పంపి ఒక కత్తి తెప్పించాడు. సొలొమోను రాజు 
ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. 
బతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ 
ఇద్దరు స్త్రీ స్పీలకు వేరియొక ముక్క ఇద్దాం!” 

26ద్ర విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా 
బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, 
అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా 
పోతుంది” అని అన్నది. 

కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ 
తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, 
దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి.” 
అని అన్నది. 

?సాలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను 
చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన 
తల్లి ఆమెయే!” 

2ళ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్చును 
విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని 
ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయు 
టలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం* ఉన్నట్టు వారు 
గమనించారు. 


సాలొమోను కింది అధికారులు, పాలకులు 

ఇశ్రాయేలు ప్ర, ప్రజలందరి పైన సొలొమోను రాజు 
d:- పరిపాలన సాగించాడు. ?తన పరిపాలనలో అత 
నికి సహాయ పడిన ప 
ఇవి: 


ప్రముఖమైన అధికారుల పేర్టు 


సాదోకు కుమారుడై న అజర్యా ప్రధాన 
షట. 
షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు 
అహీయా న్యాయన్థానాలలో జరిగే వాగ్వాద 
ములు, తీర్చులు మొదలగు వాటిని గ్రంధస్థం 
చేసే లేఖకులు. అహీలూదు కుమారుడె న 
యెహోషాపాతు చరిత్ర కారుడు. “యెహో 





దేవుడిచ్చిన వివేకం 
పాఠాంతరం. 


గొప్ప ప్రజ్ఞా ప్రభావములని 


1రాజాలు 3:22-4:15 


యాదా కుమారుడై న బెనాయా సైన్యాధ్య 
క్షుడు. సాదోకు, అబ్యాతారు యాజకులు. 

ఏనాతాను కుమారుడు అజర్యా మండలా 
ధిపతుల మీద అధికారి. నాతాను కుమారుడై న 
జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన 
సాలొమోనుకు సలహాదారుడు. 

6ఆహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో 
అన్ని జాగృత్తలు తీసుకొనేవాడు. అబ్బా కుమారు 
డైన అదోనిరాము బానిసలకు అధిపతి. 


"ఇశ్రాయేలును పరిపాలనా సౌలభ్యం కొరకు మండ 
లాల పేరుతో పన్నెండు (ప్రాంతాలుగా విభజించారు. 


ప్రతి మండల పాలనకు రాజైన సాలొమోను ఒక 


పాలకుని ఎంపిక చేశాడు. ఈ పన్నెండుగురు మండలా 
ధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహార 
ధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా 
ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ పన్నెండుగురు పాలకులలో 
ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నల చొప్పున 
ఆహార పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత 
వహిస్తాడు. 

ఆ పన్నెండుగురు మండలాధిపతుల పేర్లు ఇవి: 
బెనాహూరు కొండల స్టా, తమైన ఎఫ్రాయిమునందు 
పాలకుడు; 

౨బెన్‌ాదెకెరు అనునతను మాకస్సు, షయల్ఫీము, 
బేత్లెమెషులోను మరియు ఏలోనెధానానులోను; 
035 హెసెదు అనువాడు అరుబ్బోతు, శోకో 
మరియు హెపెరులోను; 

11బెనాఅబీనాదాబు నఫోతు దోరులోను (ఇతడు 
సాలొమోను కుమార్తెయగు టాపాతును వివాహ 
మాడాడు); 

12 అహీలూదు కుమారుడెన బయనా అనువాడు 
తానాకు, మెగిట్లో మరియు సారెతాను పక్కనున్న 
బేత్లెయాను వ్రాంతమంత టికీ; (ఈ ప్రాంతం యెత్రై 
యేలు దిగువ బేత్లెయాను మొదలుకొని ఆబేల్మే 
హోలా వరకు యొక్నెయాముకు అడ్డముగా వ్యాపించి 
ఉన్నది) 

'బైనాగెబెరు అనునతను రామోత్లిలాదులోను; 
(ఇతడు గిలాదులోని మనష్టే కుమారుడై న యాయీరు 
పట్టణాలు, గ్రామాలపైన పాలకుడు. ఇతనింకా బాషా 
నులో ఉన్న అర్లోబు మండల స్రాంతమునకు కూడా 
పాలకుడుగా నియమింపబడ్డాడు. ఈ స్రాంతంలో 
చుట్టూ న్రైకారాలున్న అరువది నగరాలున్నాయి. ఈ 
నగరాలన్నిటికీ ద్వారాల మీద కంచు కడ్డీలు ఏర్పాటు 
చేయబడ్డాయి). 

దో కుమారుడై న అహీనాదాబు మహనయీ 
ములోను; అహిమయస్సు అనునతడు నఫ్తాలీము 
లోను, ఇతడు సాలొవూను కుమార్తెయగు 





1రాజులు 4:16-34 


బాశెమతును వివాహమాడాడు; "పూ ఛాష్టై కుమారుడగు 
బయనా ఆషేరులోను, ఆలోతులోను; 

1పరూయహు కుమారుడగు యెహోషాపాతు 
ఇశ్శాఖారు స్రాంతంలోను; 

“ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను; 

19ట్హ్యర్రి కుమారుడై న గెబెరు అనునతడు గిలాదు 
లోను అధిపతులుగా నియమింపబడ్డారు. (గిలాదు 
ప్రాంతంలో అమోరీయులకు రాజై సే సీహోను, 
బాషాను రాజైన ఓగు నివసించేవారు. కాని ఆ ప్రాంత 
మంతటికీ గెబెరు ఒక్కడు మాత్రమే పాలకుడుగా 
నియమితుడయ్యాడు. 


రాజు కుటుంబానికి దినసరి ఆహార పదారాలు 

?యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విప 
రీతంగా పెరిగింది. సముద్ర తీరాన ఇసుక రేణువులా 
ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషా 
లతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూ వున్నారు. 

యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల 
రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపై న సొలొమోను పరి 
పాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిస్ట్ర సరిహద్దుల 
వరకు వ్యాపించింది. ఈ సా[మాజ్యాధి పతులంతా 
సాలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు 
అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు. * 

2-౫ సాలొమోను రాజుకు, ఆయన బల్ల వద్ద 
భోజనం చేసే వారికి సరిపడు దినసరి ఆహార పదార్థాలు 
ఈ విధంగా వున్నాయి: 


ఆరువందల తూముల” మెత్తని గోధుమ పిండి; 
పన్నెండు వందల తూముల ముతక పిండి; 
మంచి మేపులో ఉన్న పది ఆవులు; పొలాల్లో 
మేసే ఇరువది ఆవులు; వంద గారెలు; మూడు 
రకాల దుప్పులు; ప్రత్యేకంగా ఎంపిక చేసిన 
బాతులు మొదలగు పక్షి జాతులు. 


యూఫ్రటీసు నదికి పశ్చిమ స్రాంతాన గల రాజ్యా 
అన్నిటినీ సాలొమోను పరిపాలించాడు. ఈ సాంతం 
తిప్పహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. 
సాలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెల 
కొన్నది. *సాలొమోను జీవించినంత కాలం యూదా 
లోను, ఇశ్రాయేలులోని దాను నుండి చ్‌ భా వరకు 
ప్రజలంతా శాంతి భద్ర తలతో నివసించారు. ప్రజలు 


kh 





అంగీకరించి ... చెల్లిస్తూ వచ్చారు అంటే ఈ దేశాల వారు 
సొలొమోను గొప్పతనాన్ని, ఆధిపత్యాన్ని అంగీకరించి అత 
నితో శాంతి సంధి చేసుకున్నట్టు నిరూపణ అవుతుంది. 


ఆరువందల తూములు ఆంగ్ర కెలమానం 
నూట ఏబై బుషెల్సు లేక ముప్పై కార్డు. 


ప్రకారం 


392 


తమ తమ అంజూరపు చెట్లు కింద, ద్రాక్షాలతల కిందను 
కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు. 

2సాల్రొమోను తన రథాలనులాగే నాలుగు వేల 
గుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. 
ఆయనకు పండ్రైండు వేల గుర్రాలు వున్నాయి. తన 
రథాశ్వములకై "హీలామోను నాలుగు వేలో గుర్రపు 
శాలలు కలిగియున్నాడు. సాలొమోనుకు పండ్ర్రా ండు 
వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది. వతి 
నెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు 
చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకు 
లన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే 
వారందరికీ ఇవన్నీ సరిపోయేవి. రాజు యొక్క రథా 
శ్వములకు, స్వారి గుురాలకు తగినంత పచ్చగడ్డిని, 
యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా 
చేసేవారు. ప్రతి ఒక్కడూ ఈ ధాన్యాన్ని నియమిత 
స్థానాలకు చేరవేసేవాడు 

బీసాల్రొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసా 
దించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా 
గమనించేవాడు. అతని జ్ఞానం ఊహ కందనిది.* 

తూర్చుదేశపు మానవులందరి వివేక జ్ఞానా 
లకంటొ, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయిం 
చినది. ఈజిస్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని 
శక్తి యుక్తులు మించినవి. *! ఈ భూమి మీద ప్రజలంద 
రికంలు అతను తెలివైనవాడు. అతడు ఎజ్రా హీయుడై న 
ఏతాను కంటె, మహోలు కుమారులై న హేమాను, 
కల్కోలు, దర్ద అనువారి కంకొ మిక్కిలి తెలివై నవాడు. 
రాజైన సాలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు 
పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది. తన 
జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల 
సామెతలను రాశాడు." అతనింకా వెయ్యిన్ని ఐదు 
కీర్తనలు కూడా రచించాడు. 

ఫోసాలొమోను ప ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసు 
కున్నాడు. సాలొమోను అనేక వృక్షజాతులను గూర్చి 
చెప్పాడు. లబానోనులోని గొప్ప దేవదారు వృక్షముల 
నుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల 
వరకు అతనికి తెలుసు. రాజైన సాలొమోను జంతువు 
లను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర 
పాకే క్రీమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు 
వాటిని గూర్చి కూడా చెప్పాడు. ఫోరాదై న సాలొమోను 


జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప ప్రజలు 





నాలుగు వేలు హెబ్రీ, లాటిను ప్రతులలో నలబె వేలని 
వున్నది. కాని దినవృత్తాంతాలు రెండవ గృంథము 9:25 
చూడండి. 


అతని జ్ఞానం ఊహకందనిది అతని జ్ఞానము సముద్ర, 
తీరానగల ఇసుకలా అనంతం అని పాఠాంతరం. 


సామెతలను రాశాడు లేక చెప్పెను అని పాఠాంతరం. 


393 


వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితు 
లను, శాస్త్రజ్ఞులను రాజైన సాలొమోను చెప్పే విష 
యాలను వినటానికి పంపేవారు. 


సొలొమోను దేవాలయాన్ని కట్టుట 

హీరాము అనునతను తూరు దేశానికి రాజు. 

అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు 
స్థానంలో సాలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న 
హీరాము తన సేవకులను సాలొమోను వద్దకు 
పంపాడు. *సాలొమోను వారిద్వారా రాజై న హీరాముకు 
ఇలా చెప్పి పంపాడు: “నా తండ్రియగు రాజై న దావీదు 
చుట్టుపక్కల రాజ్యాల వారితో అనేక యుద్దాలు 
చేసినట్టు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు 
తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ 
లేకపోయాడు. తన శతు వులందరినీ యెహోవా తాను 
ఓడించేలా చేసే వరకు రాజై న దావీదు వేచివున్నాడు. 
కాని ఇప్పుడు యెహోవా దేవుడు నా రాజ్యం నలు 
మూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప ప్రస్తుతం నాకు 
సం లేరు. నా ప్రజలు నిర్భయంగావున్నారు. 

వోయోహోవా నా తండ్రి, యగు దావీదుకు ఒక 
మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, “నీ 
తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు 
నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.” 
కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా 
ఒక దేవాలయం నిర్మింపజూస్తున్నాను. “అందువల్ల 
ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ 
మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా 
కొరకు దేవదారు వృక్షాలను పడగి"ట్టారి. నా పనివాళ్లు 
నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా 
నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ 
సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు 
సీదోను వడ్రంగులకు సాటిరారు.” 

"సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా 
సంతోప షపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా 
న. దావీదుకు ప ప్రజ్ఞాశాలియైన కుమా 

ప్రసాదించినందుకు దేవునికి" ఈ రోజ SED 
య అని రాజై న హీరాము అన్నాడు. అప్పుడు 
హీరాము ఒక సమాచారాన్ని సాలొమోనుకు యిలా 
పంపాడు: “నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. 
నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను 
నీకు యిస్తాను. *నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ 
లెబానోను నుండి సముద్ర తీరానికి చేరవేస్తారు. వాటిని 
నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు 





వడ్రంగులు వడ్రంగులనగా కట్టుతో పనులు చేయు 
వారు. పూర్వకాలంలో వీరినే చెట్టు కొట్టే వారిగా భావించే 
వారు. 


1 రాజులు 5:1-6:1 


కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను 
విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ 
సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ 
పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని 
ఆశిస్తున్నాను.” 

10ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల 
కలపను సాలొమోనుకు సరఫరా చేయసాగాడు. 
11నాలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి 
పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు 
వేల ఎనిమిది వందలో పడుల స్వచ్చమైన ఒలీవ 
గింజల నూనెను ప ప్రతియేటా పంపాడు. 

12 యొహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన 
సాలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని ? కలుగిజేశాడు. హీరాము, 
సాలొవూనుల మధ్య శాంతి, సామరస్యాలు నెల 
కొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసు 
కున్నారు. 

“రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయే 
లీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా 
కూలిపనికి చేర్చుకున్నాడు. వీరిపై అధికారిగా అదోనీ 
రాము అను వానిని రాజైన సాలొమోను నియమిం 

డు. సాలొమోను వారిని మూడు జట్టుగా విభజిం 
చాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. 
ప్రతి జట్టు లబానోనులో ఒక నెలపాటు పనిచేసి, 
"రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు. సొలొమోను 
ఎనుబది వేల మందిని కొండ స్ర్రాంతంలో పని చేయ 
టానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. 
కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది 
వున్నారు. ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు 
వేల మూడు వందల మంది నియమితులయ్యారు. 
"రాజై న సాలొమోను దేవాలయ పునాదులకు పనికి 
వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి 
ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి. 
గోసాల్రొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, 
మరియు బిబ్లోసు* నుండి వచ్చిన వారును రాళ్లను 
చెక్కారు. ఈ కట్టుడపు పనివారంతా రాళ్లను, దూలా 
లను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు. 

ఆ విధంగా సాలొమోను దేవాలయ నిర్మాణం 
6 మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్ర జలు ఈజిప్టులో 
నుండి వచ్చిన నాలు వందల ఎనభై సంవత్సరాల 
తరువాత ఇది జరిగింది. అంతేగాకుండా ఇది రాజైన 
సాలొమోను ఇశ్రాయేలుపై రాజ్యాధిపత్యం వహించిన 


దేవాలయ నిర్మాణం 





మూడు వేల ఎనిమిది వందలు ఇరవె వేల బాతులని 
శబార్గం. ఆరు గాలన్లు ఒక బాతు అని లక్క. 
యథ న్‌ 


బిబ్లోసు లేక గెబాలు. 
౧ 


1 రాజులు 6:2-26 


నాలుగవ సంవత్సరం. ఆ సంవత్సరంలో అది జీప్‌ 
అను రెండవ నెల. *దేవాలయం పొడవు తొమ్మిది 
అడుగులు,” వెడల్పు ముప్పై అడుగులు.” దాని 
ఎత్తు నలుబది ఐదు అడుగులు. దేవాలయపు ముఖ 
మండపం పొడవు ముప్పై అడుగులు; ఎడల్పు 
పదిహేను అడుగులు. ఈ మండపం ప ప్రధాన దేవాలయా 
నికి ముంగిటనే వున్నది. దీని పొడవు దేవాలయం 
యొక్క వెడల్పుకు సమానంగా వుంది. *దేవాల 
యంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు 
చూడటానికి బయటి నుండి ఇరుకంగాన్తుః లోపలి 
వైపు విశాలంగాను* వున్నాయి. *పిమ్మట ప్రధాన 
దేవాలయం గోడల నానుకొని కొన్ని గదులను హేల 
మోను కట్టించాడు. ఈ గదులు ఒకదాని మీద ఒకటిగా 
నిర్మింపబడ్డాయి. “కింది అంతస్తులో ఉన్న గదుల 
వెడల్పు ఏడున్నర అడుగులు.* మధ్య అంతస్తులో 
గదుల వెడల్పు తొమ్మిది అడుగులు.* దాని పై 
గదుల వెడల్పు పదిన్నర అడుగులు.* గదులకు ఒక 
పక్క గోడగా వున్న దేవాలయం గోడ, కింద గదుల 
గోడకన్న మందము తక్కువ. గదులన్నీ ఆ గోడకు 
ఆనుకొని కట్టబడినా, వాటి ముఖ్య దూలాలు గోడలోకి 
చొచ్చుకొని పోకుండా ఆధార శిలలపై పెట్టుబడ్డాయి. 
"ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లన్నీ 
అవి తీయబడిన గనుల వద్దనే కావలసిన రీతిలో శిల్చు 
లచే చెక్కబడి, మలచబడినందున నిర్మాణ స్థలంలో 
సుత్తులు, గొడ్డళ్లు, తదితర పనిముట్టు వాడిన శబ్దం 
వినరాలేదు. 

దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ 
మార్గం దక్షీణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు 
వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు 
వెళ్లబానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. 
దేవాలయపు పై కప్పును దూలాలతోను, దేవదారు 
చెక్కలతోను సొలొమోను నిర్మింపజేశాడు. ఆ విధంగా 
సాలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. 
"దేవాలయం పక్కనున్న కింది అంతస్తు పని కూడా 
పూర్తి చేశాడు. అది ఏడున్నర అడుగుల ఎత్తు వుంది. 





తొమ్మిది అడుగులు అరవ మూరలని శబ్బార్ధం. మూర 
అనగా పదునెనిమిది మొదలు ఇరవ రెండు అంగుళాలు. 


ముప్పది అడుగులు ఇరవ మూరలు. 


నలుబది ఐదు అడుగులు ముప్పై మూరలు, ప్రాచీన 
గ్రీకు అనువాదంలో ఇరవ ఐదు మూరలని వున్నది. 


లోపలి వైవు విశాలంగాను బహుశః దీని అర్థం పనిత 
నంగా అల్లిక వేయబడిన కిటికీలని కావచ్చు. 


ఏడున్నర అడుగులు ఐదు మూరలు. 
తొమ్మిది అడుగులు ఆరు మూరలు. 
పదిన్నర అడుగులు ఏడు మూరలు. 


394 


అది దేవదారు దూలాలతో దేవాలయానికి జత చేర్చ 
బడివుంది. 

గోసాలొమోనుతో యెహోవా ఇలా అన్నాడు: 
12“నీవు నా న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను పాటించి 
నట్లయితే నీ తండ్రియగు దావీదుకు నీ గురించి 
నేను చేసిన వాగ్దానం ౦ నెరవేర్చుతాను. 13నా ప్రజలైన 
ఇశ్రా యేలీయుల మధ్య నీవు నిర్మించే ఈ శాల 
యంలో నేను నివసిస్తాను. నేను ఇశ్రాయేలు ప్రజలను 
ఎన్నటికీ విడనాడను.” 


దేవాలయపు వివరాలు 

“సాలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. 

'5దేవాలయపు లోపలి పక్క గోడలకు దేవదారు 
బల్లలు అమర్చబడ్డాయి. కింది నేల భాగం సరళపు 
మ్రాను చెక్కలతో కప్పబడింది. 15ముప్పై అడుగుల 
పొడవు గల ఒక గది దేవాలయానికి వనుకగా కట్టు 
బడింది. కింది నుంచి కప్పు వరకు అమర్చబడిన 
దేవదారు చెక్కల పనితనంతో ఈ గది దేవాలయం 
నుండి వేరు చేయబడింది. ఈ గదికి అతి పవిత్ర 
స్థలమని పేరు. ఈ మిక్కిలి పరిశుద్ద స్థలం ముందున్న న్డ్‌ 
గేది అరువది అడుగుల పొడవు సలిగివున్నది. 18 
దేవదారు చెక్కలపై వికసించిన పువ్వులు, సార తీగలు* 
మనోహరంగా చెక్కబడ్డాయి. ఆ గది లోపలి భాగమంతా 
దేవదారు పలకలతో కప్పబడింది. అందువల్ల ఎవ్వరూ 
గోడ రాళ్లను చూడలేరు. 

ఆలయ స్టాంగణానికి వెనుక వున్న ఈ అతి 
పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టు వుంచటానికి 
నిర్మింపబడింది. 20క అతి పరిశుద్ధ స్థలము ముప్పై 
అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు ముప్పై 
అడుగుల ఎత్తు కలిగివుంది. *సాలొమోను ఈ అతి 
పరిశుద్ధ స్థలము లోపలి భాగమంతా శుద్ధ బంగారంతో 
పొదిగించాడు. ఈ గదికి ముందు బంగారంతో పొద 
గబడిన ఒక బలిపీఠం నిర్మించబడింది. దాని చుట్టూ 
బంగారు గొలుసులు చుట్టబడ్డాయి. కెరూబులు 
రెండూ బంగారు రేకులతో కప్పబడ్డాయి. 22ద్రేవా 
లయం మొత్తం బంగారంతో పొదగబడింది. అతి 
పరిశుద్ధ స్థలము వద్దగల పీఠం కూడా బంగారంతో 
పొదగబడింది. 

బోపనివారు కెరూబులను రెక్కలతో తయారు 
చేశారు. అవి ఒలీవ కర్రతో చేయబడ్డాయి. ఈ కెరూబు 
లను అతి పరిశుద్ద స్థలములో వుంచారు. ప్రతి ఒక్క 
దేవదూత పదిహేను అడుగుల పాడవు వున్నది. 
24-2680డ్రు కెరూబులు ఒకే పరిమాణంలో, ఒకే రకంగా 





సార తీగలు బాగా పాకే తీగజాతి మొక్క. దీని కాయలు 
జాడీల వలె బారుగా వుంటాయి. ఎండిన కాయలు గట్టిపడి, 
పైపెచ్చు చెక్కలా వుంటుంది. 


395 


నిర్మించబడ్డాయి. ప్రతి కెరూబునికీ రెండు రెక్కలు 
న్నాయి. ప్రతి రెక్క ఏడున్నర అడుగుల పొడవుంది. 
ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు గల 
బుధ దూరం పదిహేను అడుగులు. ప్రతి కెరూబు 
పదిహేను అడుగుల పొడవులో మలచబడింది. "ఈ 
కెరూబులు అతి పరిశుద్ద స్థలములో పక్కపక్కన నిల 
బెట్టబడ్డారు. గది మధ్యలో వారి రెక్కలు ఒక దానితో 
ఒకటి కలిశాయి. మిగిలిన రెండు రెక్కలు ఆ పక్కగోడ 
నొకటి ఈ పక్క గోడ నొకటి ఆనుకొని వున్నాయి. 
2రెండు కెరూబులు బంగారంతో పొదగబడ్డాయి. 

29 అత్రి పరిశుద్ధ స్థలము చుట్టూవున్న గోడలమీద, 
లోపల గదుల గోడల మీద కెరూబులు, తమాల 
వృక్షాలు, పువ్వులు చిత్రీ కరింపబడ్డాయి. *అతి పరిశుద్ద 
స్థలము, దేవాలయ న్రాంగణ గది నేలలు బంగారు 
రెకులతో కప్పబడ్డాయి. 

31అతి పరిశుద్ధ స్థలానికి తలుపులు ఏర్పరచ 
బడ్డాయి. ఆ తలుపులు ఒలీవ కర్రతో చేయబడ్డాయి. 
తలుపు ఐదు రకాలుగాో తిరిగే విధంగా ఐదు ముఖముల 
నిలువు కమ్మికి అమర్చబడింది. 

రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేయబడినవే. 
తలుపుల మీద కెరూబుల, తమల వృక్షాల, పువ్వుల 
చిత్రాలు మలచబడ్డాయి. తలుపులు బంగారంతో 
పాదగబడ్డాయి. 

ఫోప్ప ధాన గది ద్వారానికి ఒలీవ కర్రతో చేయబడిన 
చదరపు తలుపు అమర్చబడింది. చేదాని రెండు 
తలుపులు సరళపు చెక్కలతో చేయబడ్డాయి. పేప్రతి 
తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల 
రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల 
మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క 
బడ్డాయి. ఈ చెక్కడాలన్నిటి పైన బంగారు పూత 
వేయబడింది. 

36త్రర్రువాత లోపలి ఆవరణం సిద్ధం చేయబడింది. 
పెరడు చుట్టూ NEE నిర్మాణం జరిగింది. ఈ గోడలు 
చెక్కిన మూడు రాళ్ల వరుసతో నిర్మింపబడి, వాటికి 
ఒక వరుసలో దేవదారు చెక్క అమర్చబడింది. 

వే ఆ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పని 
రెండవ నెలలో స్రారంభించబడింది. ఆ నెల పేరు 
జీప్‌. అది సాలొమోను ఇశ్రాయేలును పాలించటం 
మొదలు పెట్టిన పిమ్మట నాలుగవ సంవత్సరం. **సాలొ 
మోను పాలన పదకొండు సంవత్సరాలు సాగేనాటికి 
దేవాలయ నిర్మాణం పూర్తయింది. పూర్తి అయ్యేనాటికి 
ఆ సంవత్సరంలో ఎనిమిదవ నెల జరుగుతూ వుంది. 
దాని పేరు బూలు. దేవాలయ నిర్మాణం పథకం ప్రకారం 
పూర్తయింది. దేవాలయ నిర్మాణ పరిసమాప్తికి సాలొ 
మోను ఏడు సంవత్సరాలు కృషి చేశాడు. 





ఐదు రకాలు ఇక్కడ భావం విశదంగా లేదు. 


1 రాజులు 6:27-7:12 


సాలొమోను భవనం 

రాజైన సాలొమోను తనకై ఒక రాజభవనం 
7 కట్టించాడు. సాలొమోను రాజభవన నిర్మాణానికి 
పదమూడు సంవత్సరాలు పట్టింది. *అతడింకా “లెబా 
సోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని కూడ ఒకటి 
కట్టించాడు. అది నూట ఏభై అడుగులో పొడవు, 
డెబ్బది ఐదు అడుగులే వెడల్పు, మరియు నలభై 
ఐదు అడుగుల” ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు 
వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన 
నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్దాలు నిలుపబడ్డాయి. 
స్తంభముల మీద పైకప్పుగా దేవదారు పలకలు పర్చ 
బడ్డాయి. కప్పు భాగానికి నలభై యైదు దూలాలను 
పరిచారు. నాలుగు స్తంభాల వరుసల మధ్య నున్న 
మూడు భాగాలకు ఒక్కొక్క దానికి పదిహేను కొయ్య 
కడ్డీలు చొప్పున అమర్చబడ్డాయి. *ఈ వరుసల మధ్య 
కిటికీలున్నాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా 
నిర్మింపబడ్డాయి. తలుపులన్నీ చదరంగా వున్నాయి. 
ప్రతి వరుస చివరనున్న తలుపులు ఒకదానికొకటి 
ఎదురెదురుగా వున్నాయి. 

6సాలొమోను “స్తంభాలతో ఒక మండపం” నిర్మిం 
చాడు. దాని పొడవు డెభ్బై అడుగులు; వెడల్పు నలభై 
అడుగులు, స్తంభాల నాధారంగా చేసుకొని మండపానికి 
ముందు ఒక వసారా వుంది. 

7సాలొమోను తమ న్యాయ విచారణ జరుపుటకు 
సింహాసనమున్న ఒక గదిని కట్టించాడు. దానికి “న్యాయ 
సభాస్థ్రలి” అని పేరు పెట్టాడు. ఆ గదంతా కింది నేల 
నుండి పైకప్పు దూలాల వరకు దేవదారు చెక్కలతో 
కప్పబడింది. 

కనాలొమోను నివసించే ఇల్లు ఈ న్యాయ సభా 
స్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన 
మరియుక ఇంటిని తన భార్యకి నిర్మింపజేశాడు. తన 
భార్య ఈజిప్టు రాజు కుమార్తె. *ఈ భవనాలన్నీ చాలా 
ఖరీదైన రాళ్లతో కట్టబడ్డాయి. ఈ రాళ్లన్నీ కావలసిన 
పరిమాణంలో చెక్కబడి, ప్రత్యేక రంపాలతో కోయ 
బడ్డాయి. ఈ రాళ్లు ముందు వెనుక కోయబడ్డాయి. 
ఈ ఖరీదై న రాళ్లు “పునాదుల నుండి పై వరుస వేరకు 
వేయబడ్డాయి. ఆవరణ గోడలకు, ఆవరణలోను రాళ్టు 
వాడబడ్డాయి. “0ప్పునాదులకు ఖరీదై న పెద్ద బండలు 
వేయబడ్డాయి. కొన్ని బండలు పదే హీను అడుగుల 
పొడవు “లవి; మరికొన్ని పన్నెండు అడుగుల 
పొడవుగలవై వున్నాయి. '!ఈ బండల మీద ఇతర 
ఖరీదైన రాళ్లు, దేవదారు కజ్టులు వేశారు. భవనపు 
ఆవరణ, దేవాలయపు ఆవరణ, దేవాలయ సింహ 











నూట ఏబై అడుగులు వంద మూరలు. 
డెబ్బది ఐదు అడుగులు ఏబె మూరలు. 
నలబై ఐదు అడుగులు ముప్పై మూరలు. 


1 రాజులు 7:13-35 


ద్వారపు గోడలు మూడు వరుసల చెక్కిన రాళ్లతో 
నిర్మింపబడి వాటి మీద దేవదారు దూలాలు వేయ 
“రాజైన సొలొమోను తూరు పట్టణం నుండి 
హీరాము అను వానిని తన వద్దకు ఏలివర్తచాడ్డు: 
గోహీరాము తల్లి నఫ్తాలి వంశానికి చెందిన స్త్రీ. మర 
ణించిన తన తండ్రి తూరు పట్టుణపువాడు. రాము 
కంచు పనిలో బహు నేర్పరి. మంచి అనుభవజ్ఞాడు. 
రాజైన సాలొమోను అతనిని పీలవగా హీరాము అంగీ 
కరించి వచ్చాడు. రాజైన సాలొమోను కంచు పనుల 
న్నిటికీ అతనిని అధిపతిగా చేశాడు. కంచుతో చేసే 
పనులన్నీ హీరాము నిర్వహించాడు. 
15హీర్రాము రెండు కంచు స్తంభాలు పోత పోశాడు. 
ఒక్కొక్కటి ఇరువై ఏడు అడుగుల పొడవు, పద్దెనిమిది 
అడుగుల చుట్టు కొలత (ఉరవు) కలిగి వున్నాయి. 
అయితే ఈ స్తంభాల లోపలి భాగం బోలుగా వుంది. 
స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు. * 
అతడు రెండు స్తంభ శీర్ణాలు* కూడా తయారు 
చేశాడు. అవి ఒక్కొక్కటి ఏడున్నర అడుగుల పొడవున 
వున్నాయి. ఈ స్తంభశీర్ణాలను హీరాము తాను పోత 
పోసిన స్తంభాలపై నిలిపాడు. 179 పిమ్మట గొలుసులతో 
వలలవంటి అల్లిక తయారు చేసి స్తంభాల మీద నున్న 
శీర్ణాలను కప్పేలా పై నవేశాడు. కోదానిమ్మకాయల ఆకా 
రంలో వేలాడే బంతులు గల రెండు కంచు గొలుసులను 
అతడు తయారు చేశాడు. ఈ కంచు దానిమ్మ కాయల 
వరుసలను స్తంభశీర్ణాల మీదనున్న లోహపు వలల 
మీద చుట్టాడు. ఈ స్తంభశీర్ణాలు ఏడున్నర అడుగుల 
పొడవున వికసించిన పద్మాకారంలో మలచబడ్డాయి. 
2౫ ఈ స్తంభశీర్ణాలు కంచు స్తంభాలమీద పెట్టబడ్డాయి. 
పాత్ర ఆకారంలో ఉన్న వలలపైన అవి పెట్టబడ్డాయి. 
ప్రదేశంలో స్తంభశీర్షం చుట్టూ ఇరవె దానీమ్మ 
గల గొలుసు" చుట్టబడింది. 2 క్క రెండు 
కంచు స్తంభాలను హీరాము “దేవాలయపు మండపం 
వద్ద నిలబెట్టాడు. ఒక స్తంభం దక్షిణ వైపున, మరొక 
స్తంభం ఉత్తరవై పున నిలుపబడ్డాయి. దక్షిణ స్తంభానికి 
యాకీను అని, ఉత్తర స్తంభానికి బోయజు అని పేర్టు 
పెట్టారు. *”పుష్పాకారంలో వున్న పీటలు కంచు 
స్తంభాలపై ఉంచబడ్డాయి. ఆ విధంగా స్తంభ నిర్మాణం 
పని పూర్తయింది. 
ోపిమ్మటు హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు 
తయారు చేశాడు. (దానిని వారు “సము ద్రం" అని 
పిలిచారు ఆ సముద్రం సుమారు నలభై ఐదు 
అడుగులో చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచు 





నాలుగు అంగుళాలు బెత్తెడు అని పాఠాంతరం. 
స్తంభ గీర్దాలు పీటలు అని పాఠాంతరం. 


నలబై ఐదు అడుగులు ముప్పది మూరలు. 


396 


నుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా 
పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర 
అడుగులు. *దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి 
ఉన్నది. ఈ కమ్మి కింద రెండు వరుసల కంచు సార 
తీగ పొందుపర్చబడింది. అనగా ఈ కంచు సారతీగ 
ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచ 
బడింది. ఈ కోనేటిని పన్నెండు కంచు గిత్తల 
వీపులపై నిలిపారు. ఈ పన్నెండు గిత్తలు చెరువు 
నుండి బయటికి చూస్తున్నాయి. మూడు ఉత్తరానికి, 
మూడు తూర్పుకు, మూడు దక్షిణానికి, మరి మూడు 
పడమరకు చూస్తున్నాయి. కంచు చెరువు అంచు 
మందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె 
అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. ఆ చెరువులో 
సుమారు తొమ్మిది గరిసెలో నీరు పట్టుతుంది. 
27హీరాము తరువాత పది కంచు తోపుడు బండ్ల వంటివి 
తయారుచేశాడు. ఒక్కొక్క దాని పొడవు ఆరు అడు 
గులు (నాలుగు మూరలు), వెడల్పు ఆరు అడుగులు, 
మరియు ఎత్తు నాలుగున్నర అడుగులు (మూడు 
మూరలు), *వీటి పక్కలు నాలుగు మూలలుగా వున్న 
కంచు పలకలతో మూయబడ్డాయి. ఆ నాలుగు మూల 
లుగా వున్న పలకలు చట్రాలతో బిగించబడ్డాయి. 
29ఆ పలకల మీద సింహాలు, గిత్త దూడలు, కెరూ 
బులు చిత్రీకరించబడ్డాయి. ఆ సింహాల, గిత్తల బొమ్మ 
లపై వరుస, కింది వరుసలలో పువ్వుల అలంకరణ 
కంచులోకి దట్టించి ముద్రి ంచబడింది. ప్రతి బండికి 
నాలుగు కంచు చక్రాలున్నాయి. చక్రాలకు ఇరుసు 
లున్నాయి. మూలల మీద పెద్ద గిన్నెలు నిలపటానికి 
కంచు ముక్కల ఆధారం వుంది. ఆ కంచు ఆధారాల 
మీద పూలు చెక్కబడ్డాయి. *!ఆ గిన్నెలకు పైన 
అంచు చుట్టూ చట్రముంది. గిన్నెకు పదునెనిమిది 
అంగుళాల ఎత్తున అదివుంది. గిన్నె మూతి గుండ్రంగా 
వున్నది. గిన్నెలోతు ఇరువది ఏడు అంగుళాలు. చట్రం 
మీద కూడ అలంకరణ చెక్కబడి వున్నది. ఈ చట్రం 
గుండ్రంగా గాక నాలుగు పలకలుగా వుంది. అడుగు 
చట్రం కింద నాలుగు చక్రాలున్నాయి. చక్రాలు ఇరవై 
ఏడు అంగుళాల ఎత్తు వున్నాయి. చక్రాల ఇరుసులు 
బండితో ఒకే రీతిగా చేయబడ్డాయి. ఎేవేవ్చీట్రి చక్రాలు 
రథ చక్రాలను పోలి వున్నాయి. చక్రాలలో ప్ర ప్రతిదీ 
వాటి మధ్య కడ్డీలు, అంచులు, చువ్వలు, చక్రపు 
నడిమి భాగం కంచుతో చేయబడింది. 
34ప్ప త్రి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారా 
లున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయ 
బడినవే. ప్రతి బండి చుట్టూ పైభాగాన ఒక బొద్దు 
వంటి చట్రముంది. అది బండితో కలిసి ఏకంగా 





తొమ్మిది గరిసెలు పదకొండు వేల గాలనులు లేక రెండు 
వేల మందికి సరిపోయే స్నానోదకం అని పాఠాంతరం. 


397 


చేయబడింది. బండి పక్కన గల కంచు పలకలపై 
కెరూబుల, సింహాల, తమాల వృక్షాల చిత్రాలు మలచ 
బడ్డాయి. ఎక్కడెక్కడ అవకాశం వున్నదో అక్కడ 


1 రాజులు 7:36-8:5 


సారెతానుకు మధ్య చేయబడ్డాయి. ఈ వస్తు సామగ్రి 
నంతా కంచు కరగించి బంక మట్టితో చేసిన మూసలలో 
పోసి వారు తయారుచేశారు. 





చిత్రాలు, అలంకరణలు చెక్కబడ్డాయి. చుట్టు అనక 
పుష్పాలు చెక్కబడ్డాయి. *”ఆ రకంగా హీరాము పది 
బండ్లను తయారు చేశాడు. ప్రతీదీ కరిగించిన కంచును 
మూసలో పోతపోశారు. కావున అన్ని బండ్లు ఒకే పరిమా 
ణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి. 

శోహీరాము పిమ్మట పది పెద్ద తొట్లను తయారు 
చేశాడు. ముందు నిర్మించిన పది బండ్ల మీదికి పది 
తొట్లను నిర్మించాడు. ప్రతి తొట్టి ఈ అంచు నుండి 
ఆ అంచు వరకు అడ్డంగా ఆరడుగులు వుంది. ప్రతి 
తొట్టిలోను ఏడువందల ఇరువది తూముల” నీరు 
పట్టేది. పోహీరాము ఐదు బండ్లను దేవాలయానికి 
దక్షిణాన, మిగిలిన ఐదింటిని ఉత్తర భాగాన ఉంచాడు. 
పెద్ద కోనేటిని దేవాలయానికి ఆగ్నేయ భాగాన నెల 
కొల్పాడు. *హీరాము ఇంకా కొన్ని కుండలను, 
చిన్నపాటి గరిబలను, గిన్నెలను తయారు చేశాడు. 
రాజైన సాలొమోను హీరామును చేయుమని చెప్పిన 
వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై 
హీరాము చేసిన వస్తువులు ఇవిః 

*రెండు స్తంభాలు; 

ఆ రెండు స్తంభాల మీద నున్న స్తంభశీర్ణాలకు 
ఏర్పాటు చేసిన గిన్నాలాంటి పాత్రలు; స్తంభాల మీది 
రెండు శీర్దాల కొరకు ఉంచబడిన రెండు గిన్నెలను 
కప్పటానికి రెండు అల్లికలు; 

*2ఆ అల్లికలకు నాలుగు వందల దానిమ్మకాయల 
బొమ్మలు; రెండు స్తంభాల మీది శీర్జాలకు అమర్చిన 
గిన్నాలపై గల అల్లికల మీద దానిమ్మకాయల గొలు 
సును రెండు వరుసల చొప్పున చుట్టారు. 

“పది బండ్లు; వాటిపై పైన తొప్టెలు: 

44 పన్నెండు | గిత్తలపై "నిల్చిన ఒక పెద్ద కోనేరు; 

భ్‌కుండలు, చిన్న పాటి గరికెలు, గిన్నెలు, 
యహోవా దేవాలయానికి కావలసీన తదితర 
పాత్రలు; మరియు రాజు ఇంటికి నలభై ఎనిమిది 
స్తంభాలు; 

రాజైన సొలొమోను కోరినవన్నీ హీరాము తయారు 
చేసి పెట్టాడు. అవన్నీ మెరుగు దిద్దిన కంచుతో చేయ 
బడ్డాయి. సాలొమోను ఈ వస్తు సామగ్రిని చేయటా 
నికి పట్టిన కంచును తూకం వేయలేదు. అది తూచటా 
నికి అలివికానంత ఉంది. అందువల్ల వారు ఎంత కంచు 
వాడినది తెలియదు. “ఈ కంచు సామగ్రి అంతా 
ప్రకారం యొర్దాను నది దగ్గర సుక్కోతుకు, 





రాజు ఆజ్ఞ 





ఏడువందల ఇరవది తూములు రెండు వందల 
ముప్పై గాలన్టు అని; నలబై మందికి సరిపోయే స్నానోదకం 
అని పాఠాంతరం. 


శిదేవాలయం కొరకు అనేక వస్తువులు బంగారంతో 
చేయటానికి కూడ సాలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. బంగా 
రంతో దేవాలయానికి సాలొమోను చేయించిన వస్తు 
వులు ఈ విధంగా వున్నాయి: 

బంగారు బలిపీఠం; బంగారపు బల్ల (దేవునికి 
అర్చించు సముఖపు రొజ్జలు ఉంచడానికి). 

పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు 
కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచ 
బడ్డాయి) 


బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు; 
న0గిన్నెలు; దీపాలను కాంతి కొరకై ఎగ దోసే 
పనిముట్టు; పాత్రలు; పెనాలు; రూపం వేయ 
టానికి బొగ్గులు వేసే బంగారు ధూపకలశం; 
దేవాలయం సింహద్వారపు తలుపులు. 


51ఆ రకంగా రాజైన సాలొమోను కోరుకున్న 





ప్రకారం యెహోవా దవాలయంయొక్క పని పూర్తి 


అయింది. అప్పుడు రాజై న సాలొమోను తన తండ్రి 
దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాల 
యానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ 
వెండి బంగారాలు భద్రపరిచాడు. 


నిబంధన మందసం దేవాలయానికి తేబడుట 
8 రాజైన సాలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలం 

దరిన్‌, ఆయా వంశాల ప ప్రధాన పురుషులను, ఇ్రూ 
యేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిఠిపిం 
చాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు 
రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురం 
నుండి దేవుని ఒడంబడిక పెట్టను దేవాలయానికి తర 
లించే న. పాల్గొనమని సొలొమోను వారిని 
కోరాడు. *కావున ఇశ్రా యేలీయులందరూ రాజైన 
సాలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే 
మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున 
(పర్థశాలల పండుగు సమావేశం జరిగింది. అది సంవత్స 
రంలో ఏడవనెల. 

ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. 
అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టు తీసు 
కున్నారు. “యెహోవా ఒడంబడిక పెట్టు సన్నిధి గుడా 
రము, దానిలోని పవిత్ర, వస్తువులతో పాటు వారు 
మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తు 
వులను మోయుటలో సహాయం చేశారు. రాజైన 
సాలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక 
పెట్ట ముందు సమావేశమయ్యారు. వారప్పుడు 





1 రాజులు 8:6-25 


ఎవ్వరూ లెక్కపెట్టలనన్ని గొొ(రెలను, పశువులను బలి 
యిచ్చారు. € అప్పుడు యాజకులు యెహూవా ఒడం 
బడిక పెట్ట దాని అసలైన స్థానంలో ఉంచారు. అది 
అతి పరిశుద్ధ స్థ సలము. ఒడంబడిక పెబ్ట కెరూబుల 
రెక్కల కిందుగా. ఉంచబడింది. "ఒడంబడిక పెట్ట ఉంచ 
బడిన స్థానం మీదుగా కెరూబులరెక్కలు వ్యాపించి 
వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెబ్టు, దానిని 
మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి. 
ఒడంబడిక పెట్ట మోసే కోలలు (కర్రలు) చాలా 
పొడవై నవి. అతి పరిశుద్ద స్థలం ముందు పవిత్ర స్థలంలో 
ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు 
చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడ 
ఆ ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి. 
9ఆ ఒడంబడిక పెట్టలో వున్నవి కేవలం రెండు రాతి 
ఫలకాలు. ఈ "రెండు ఫలకాలను హోరేబు అనే చోట 
మోషే ఈ ఒడంబడిక పెట్టలో భద్రపరచాడు. ఇశ్రాయే 
లీయులు ఈజిప్టు నుండి బయటికి వచ్చిన తరువాత 
హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన 
ఒడంబడిక చేశాడు. 
'9యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయ 
టికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాల 
యాన్ని కమ్మివేసింది. ''యెహోవా మహిమతో దేవా 
లయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వ 
ర్తించలేక పోయారు. 





? అప్పుడు సాలొమోను ఇలా అన్నాడు: 
శంలోప్ర, కాశించటానికి యెహోవా ప్త. 
కలుగజేహాడు, కాని ఆయన మాత్రం ఒక నల్లని 
మేఘంలో నివసిస్తానన్నాడు. 

13 నిజానికి నేనొక అద్భుతమైన దేవాలయాన్ని నీ 
కొరకు నిర్మించాను, అది నీవు శాశ్వతంగా నివ 
సించే స్తలం. 

14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియు 
న్నారు. రాజైన సాలొమోను వారి వైపు తిరిగి 
వారిని దీవించుమని దేవునిని అడిగాడు. 

ఏ తరువాత రాజైన సాలొమోను దేవునికి సుఢీర్ణ 
మైన స్టా ర్థన ఏ చేశాడు. ఆయనిలా అన్నాడు: 

శ్వ యేలీయుల దేవుడైన యెహోవా ఉన్న 
తుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట 

19 జన Ge 

ట్ర క 
యేలీయులను నేను ఈజిప్టు నుండ విముక్తు 
లను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం 
నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు 
వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా 
ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును 
ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయ 








398 


లేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు 
యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా 
ప్రజలైన ఇశ్రాయేలును పరిపారించటానికి 
'దోవీదును ఎంపిక చేశాను అని చెప్పాడు. 


1గొఇశ్ర్రాయేలు దేవుడైన యెహోవాకు ఘనంగా 
ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కి 
లిగా కోరుకున్నాడు. "కాని యెహోవా నా తండ్రి 
దావీదుతో “నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం 
కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. 
నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం 
సంతోషించ తగ్గ విషయం. కాని నాకు దేవాలయం 
కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక 
చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు 
నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు. అని అన్నాడు. 

2“కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను 
నిలబెట్టుకున్నాడు. నా తండ్రి, దావీదు స్థానంలో 
ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన 
విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తు 
న్నాను. ఇశ్రాయిలు దెవుడై న యు హోవాకు నను 
వలయ. కట్టించాను. “21జేవాలయంలో దేవుని 
ఒడంబడిక పెట్టకు ప్ర ప్రత్యేక స్టా స్థానం ఏర్పాటు చేశాను. 
మన పూర్వీకులతో యెహోూపా చేసిన ఓక ఒడంబడిక 
ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకు 
లను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన 
ఆ ఒడంబడిక చేశాడు.” 

22పిమ్మట సాతాను యెహోవా బలిపీఠం 
ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా 
నిలబడ్డారు. రాజై చ సొలొమోను చేతులు చాపి, ఆకాశం 
వైపు చూశాడు. “అతనిలా అన్నాడు: 

“ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి 
యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొ 
క్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తు 
న్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక "కేసుకు 
న్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక 
తప్పక అమలు పర్చుతావు. చోనీ సేవకుడు, నా తండ్రి 
అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఈ ఆ 
వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం 
చేశవు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్గానం 
ఈ రోజు నిజమయ్యేలా చేశావు. వళ యేలీయుల 
దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు 
అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను 
కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: 'నీవు నా 
ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా 
నన్ననుసరించే విషయంలో చాలా జాగ త్తగా వుండాలి. 
వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ 
ఇశ్రాయేలును పాలించ టానికి ఒకనిని కలిగి వుంటావు.” 





399 


రబా యేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా 
తం డడికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా 
నేను వేడు కుంటున్నాను. 

2గకాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించ 
గలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ 
జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా 
నిన్ను ఇముడ్చుకోలేదు. 

౨ దయచేసి నా స్రార్థనను, నా మనవిని ఆలకించు. 
నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. 
నేను చేసే ఈ స్రార్థన ఆలకించు. 2%4తంలో నీవు, 
“నేనక్కడ గౌరవింపబడుదూనని చెప్పావు. దయచేసి 
ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపె ట్టుకుని ఉండు. 
ఈ దేవాలయంలో నేను చేసే ఈ స్రార్టన ఆలకించు. 
30ద్యయచేసి నీ సేవకుడనై న నేను, ఇశ్రాయేలు ప్ర, ప జలు 
ఈ స్థలంలో వా స్టార్ధనలన్నీ ఆలకించు. మాకు 
తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి 
మూ ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని 
మేము నిన్ను వేడుకుంటున్నాము. 

షో ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం 
చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ 
వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్వోషత్వాన్ని 
నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు. *పర 
లోకంలో నుండి నీవు అది "పని, ఆ వ్యక్తి పట్ట న్యాయ 
నిరయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడై న 
వానిని క్షమించు. 

33ోక్షొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ 
పట్ల పాపం చేయవచ్చు, మరియు వారి శత్రువులు 
వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగి 
వచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు 
నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు. 34పరలో 
కంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన 
ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి 
రాజ్యం వారికి వచ్చేలా తు ఈ రాజ్యం వారి 
పూర్వీకులకు నీవు ఇచ్చినదే! 

సోమరి కొన్ని సారు వారు నీకు వ్యతిరేకంగా పాపం 
చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు 
చేస్తావు. వారు మరల ఈ ప “ప్రదేశానికి వచ్చి నిన్ను 
ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, 
వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు. 
ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి స్టా ర్ట 
ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇకా 
యేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్ని 
గురించి హరికి బోధించు. యెహోవా, అప్పుడు దయ 
చేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి 
నీవిచ్చినదే ! 

3” ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక 
పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్ర ప జలలో వ్యాపించ 


1రాజులు 8:26-50 


వచ్చు. బహుశా పండిన పంటనంతా క్రి మికీటకాదులు 
నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో 
శతువాత పడవచ్చు లేక న్‌ ప్రజలలో చాలామంది 
వ్యాధిగ్రస్థులు కావచ్చు. 3వీటిలో ఏదైనా జరిగిన 
ప్పుడు, ఏ ఒక్కడై నా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, 
చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు స్తార్ధన 
చేస్తే, దయచేసి అతని స్టా ర్థన ఆలకించు. పరలో 
కంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. 
ఆలకించి ఈ ప ప్రజలను మన్నించి, వారికి సహాయం 
చేయి. ప్రజలు నెజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసు 
కోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున 


ప్రతి వ్యక్తికీ తీర్చు తీర్చి ఏది ఉచితమో వానికి అది 


చేయి. “నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ 
పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీ 
కులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో" సదా వ. 

*1*ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీప్ర 
విశేషాలను గురించో వరటారు, వారు దూర నాం ంతాల 
నుండి దేవాలయానికి ఫ్రార్థనలు చేయటానికి ష వస్తారు. 
శనీ పరలోక నివాసంనురడి దయచేసి వారి మనవి 
ఆలకించు. ఇతర స్రాంతాలవారు నిన్నడిగినదంతా 
దయచేసి నెరవేర్చు. ఇ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల 
ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ 
అలా నీపట్ల విధేయులై యుంటారు. అప్పుడు సర్వ 
స్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన 
ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు. “కాన్ని 
సార్టు వారి శత్చువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు 
ఆజ్ఞ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు వారు నీవ ఎన్ను 
కున్న ఈ నగరానికి వచ్చిగాని, నీ గౌరవార్థం నేను 
కట్టించిన ఈ దేవాలయానికి వచ్చిగాని ప్రార్దనే చేస్తారు. 
“ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని 
వారికి సహాయం చేయి. 

“రని ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు. ఇది నాకు 
తెలుసు. ఎందువల్లననగా పాపం చేయని వ్యక్తి లేడు. 
నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది. వారి శత్రువులు 
వారిని ఓడించేలా చేస్తావు. వారి శత్రువులు వారిని 
బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు. 
“ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన 
దానిని జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన పాపానికి 
వారు పశ్చాత్తాప పడతారు. ఆ పరాయి రాజ్యంలో 
బందీలుగా వుండి వారు నిన్ను స్టార్ధిస్తారు. వారు "మేము 
పాపం చేశాం; మేము తప్పుచేశాం' అని అంటారు. 
శివారు నిజంగా ఆ పరాయి రాజ్యాలలో నిన్ను ఆ 
యిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యం 
వైపుగాని, నీవు ఎన్నుకున్న ఈ నగరంవై పు గాని, 
నెను నీ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయమువె ప వైపు 
గాని తిరిగి స్టా ర్ర్‌స్తే, “దయచేసి పరలోకంలో వున్న 
నీవు వారి సారు ఆలకించు. నీ ప్రజల పాపాలన్నిటినీ 


1 రాజులు 8:51-9:5 


క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని 
న్షమించు. వారి శచ్చువులు వారిపట్ల ఉదారంగా వుండేలా 
చేయి. వారు నీ ప ప్రజలే అనీ ఎల్లప్పుడూ గుర్తు 
పెట్టుకో. నీవు వారిన ఈజిప్టు నుండి బయటకు 
తెచ్చినట్టు జ్ఞాపక ముంచుకో. మండుతున్న కొలిమిలో 
నుండి బయటికి తీసినట్టు వారిని రక్షించావు! 

32 'ప్రభువైన దేవా, నా స్టార్థనలను, నీ ప్రజలైన 
ఇశ్రాయేలీయుల ఫ్రా, స్రార్థనలను ఏ దీయచేసి ఆలికింము. 
వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి 
ప్రార్థించినా వారి స్ట్రార్ధన విను. రేక భూలోకంలో 
వున్న ప్ర ప జానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా 
ఎంపిక "వేశావు. యెహోవా మా పూర్వీకులను. ఈజిస్ట్ర 
నుండి తీసుకొని వచ్చినప్పుడు, నీ సేవకుడైన మోషే 
ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు.” 


400 


చేస్తున్నట్టు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని 
మీరనుసరించాలి.” 

62ఆ్రరువాత రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయు 
లందరు యెహోవాకు బలులు అర్చించారు. సాలా 
మోను ఇరువది రెండు వేల పశువులను, ఒక లక్షా 
ఇరువది వేల గొ(ర్రెలను బలి ఇచ్చాడు. ఇవి సమాధాన 
బలులుగా అర్చించారు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీ 
యులు దేవాలయాన్ని దేవునికి అంకితము చేశారు. 
రరాజై న సాలొమోను ఇంకా ఆ రోజు దేవుని ఆల 
యము ముందున్న ఆవరణను దేవుని కార్యము కొరకు 
పవిత్రం చేశాడు. అతనక్కడ దహన బలులు, ధాన్యార్చ 
ణలు, జంతువుల కొవ్వును సమాధాన సూచకంగా 
అర్పించాడు. అతి పరిశుద్ద స్థలము ముందున్న కంచు 
బలిఎఠం ఇవన్నీ అర్చించటానికి బహు చిన్నది అగు 





౨కు విధంగా సొలొమోను దేవునికి స్రార్థన చేశాడు. 
దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద 
ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైపు చాచి అతడు 
స్రార్టించాడు. సాలొమోను స్టార్ధన ముగించిన పిమ్మట 
లేచి నిలబడ్డాడు. 

వ్‌ పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్ర, 
అందరినీ దీవించమని । దేవుని అర్ధించాడు. పష మన 
ఇలా అన్నాడు: 

వరోయై హోవాకు స్తోత్రము కలుగునుగాక! తన 
ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన 
వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి 
ఇచ్చాడు! తన 'సేవకుడై న మోషే ద్వారా ఇశ్రాయేలు 
ప్రజలకు అనేక శుభప్ర, దమైన వాగ్దానాలను చేశాడు. 
యెహోవా ఈ వాగ్ధానాలన్న ్నటినీ నెరవేరా ఎడు. మన 
దేవుడైన యెపె హోహాను మనతో ఉండమని అడుగు 
తున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలా 
వున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగు 
తున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు 
కుంటున్నాను. ఈ రకంగా మనం ఆయనను ఆశ 
యించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మన 
పూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్తా లను, ఆజ్ఞలను 
మనము ఆచరిద్దాము. నా ఈ ప్రార్థన, నేనడిగిన 
అన్ని విషయాలు సదా గుర్తుంచుకోమని మన దేవుడై న 
యె హూవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు 
కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ “జరిపించ 
మని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించ 
మని కూడా వేడుకుంటున్నాను. "గే య్రైహ్రూవా ఇవన్నీ 
జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన 
యె హోవాయ "సజమెన దేవుడని తెలుసుకుంటారు. 
61మన దేవుడైన యెహోవాకు మీరంతా చెంది 
యున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు 
విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్చాలను, 
ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు 





టచే, రాజైన సాలొమోను ఆవరణలో అర్పించాడు. 

కోరాజై న సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాల 
యంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర 
భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి 
దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయు 
లంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన 
జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా 
అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసు 
కున్నారు. ఎనిమిదవ రోజు సాలొమోను వారందరినీ 
తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. ప్ర జలంతా రాజుకు కృత 
జితా వందనాలు చెప్పి తమ ఇండ్లకు వెళ్లారు. తన 
సేవకుడై న దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయు 
లకు యెహోవా ఇచ్చిన సహాయ'స “సంపత్తికి ప ప్రజలంతా 
చాలా సంతోషపడ్డారు. 


దేవుడు మరల సౌలొమోను వద్దకు వచ్చుట 

సాలొమోను యెహోవా దెవాలయాన్ని, తన 

రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను 
నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు. తరువాత 
యెహోవా సాలొమోనుకు పూర్వం గిబియోను పట్టు 
ణంలో ప్రత్యక్షమైనట్టు మళ్లీ కన్పించాడు. యెహోవా 
అతనితో ఇలా అన్నాడు: “నీ స్రార్థన విన్నాను. నీవు 
నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా 
విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను 
దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వ 
తంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని 
ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను. 
“నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. 
అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా 
న్యాయసూత్తా లను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు 
పాటించాలి. 

నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్ల 
ప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ 





401 


వాగ్దానం నేను నీ తండ్రి, దావీదుకు చేశాను. ఇశ్రాయేలు 
ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరి 
పారింపబడుతుందని నేనతనితో చెప్పాను. 

6-7"అయితే నీవు గాని, నీ సంతతి గాని నన్ను 
అనుసరించక పోయినా, నా న్యాయసూత్చాలను, నేను 
నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా, లేక మీరు 
ఇతర దేవుళ్లను సేవించి, ఆరాధించినా, నేను ఇచ్చిన 
రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి 
పోయేలా ఒత్తిడి తెస్తాను. ఇశ్రాయేలీయులు నలుగు 
రిలో నవ్వులపాలై, క్రమశిక్షణారాహిత్యంలో ఒక 
ఉదాహరణగా మిగిలి పోతారు. నేను ఈ దేవాలయాన్ని 
పవిత్రపరిచాను. ఇది ప్రజలు నన్ను గౌరవించే సలం. 
కాని మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాల 
యాన్ని నేలమట్టం చేస్తాను. ఈ దేవాలయం సర్వ 
నాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప ప్రతివాడూ 
విస్మయము చెందుతాడు. వారంతా, “యె హవా ఈ 
రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని 
ఎందుకు కల్పించాడు?” అని అడుగుతారు. కురి 
కొందరు, “ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆ 
ప్రజలు వారి యెహోవా దేవుని మర్చిపోయారు. 
వోరి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్టు నుండి తీసు 
కుని వచ్చాడు. కాని వారు ఇతర దైవాలను సేవించటం 
మొదలు పెట్టారు అని సమాధానం చెపుతారు.” 

“0ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో రాజై న సాలా 
మోను యెహోవా యొక్క దెవాలయాన్ని, తన రాజ 
గృహాన్ని కట్టించాడు. !!ఇరవై సంవత్సరాల తరువాత 
రాజైన సాలొమోను గలిలీయ దేశమందున్న ఇరవై 
పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇచ్చాడు. 
హీరాము రాజు ఆలయ నిర్మాణంలోను, రాజ స్ట్రాసాద 
నిర్మాణంలోను సహాయపడి నందుకు, సొలొమోను 
ఈ పట్టణాలను ఇచ్చాడు. సాలొమోను కోరినంత 
దేవదారు కలపను, సరళ వృక్షాలను, బంగారాన్ని 
హీరాము ఇచ్చాడు. “కావున సాలొమోను ఇచ్చిన ఆ 
పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము 
బయలుదేరి వెళ్ళాడు. హీరాము ఆ పట్టణాలను చూచి 
తృప్తిపడలేదు. గ్య పనికిరాని పట్టణాలను నాకు 
ఎందుకిచ్చినట్లు సోదరా?” 
అన్నాడు. హీరాము రాజు ఆ పట్టణ ప్రాంతాలకు 
కాబూల్‌ ప్రాంతమని పేరు పెట్టాడు. ఈ నాటికీ ఆ 
సాంతం కాబూల్‌ అని పిలవబడుతోంది. 'హీరాము 
సుమారు రెండు వందల నలభై * మణుగుల బంగా 
రాన్ని రాజైన సాలొమోనుకు పంపాడు. 





అని హరాము రాజు 





కాబూల్‌ అంకే వ్యర్థవమ్లై నది; 
మెనది అని భావం. 


లేక న్మిష్పయోజన 


రెండు వందల నలబై 9,000 పానులు, లోక 


తలాంతులకు సమానం. 


120 


1 రాజులు 9:6-25 


సోరాజ్దా న సాలొమోను దేవాలయ నిర్మాణానికి, 
రాజభవన నిర్మాణానికి బానిసలను బలవంతంగా పని 
చేయించాడు. ఈ బానిసలను చాలా ఇతర కట్టడాల 
విషయంలో కూడ రాజైన సాలొమోను వినియో 
గించుకున్నాడు. అతడు మిల్లోను* నిర్మించాడు. 
అతడింకా నగరానికి చుట్టూ న్రాకారం కట్టించాడు. 
అతను హాసోరు, మెగిద్దో, మరియు గెజెరు నగరాలను 
కూడ పునర్మించాడు. 

165గత్రంలో ఈబిస్ట్ర రాజు గెజెరు నగరంపై దండెత్తి 
దానిని తగులబెట్టాడు. అక్కడ నివసించే కనానీయు 
లను చంపేశాడు. ఫరో కుమార్తెను సాలొమోను 
వివాహం చేసుకొన్నాడు. పెండ్లి కానుకగా ఫరో ఆ 
నగరాన్ని సాలొమోనుకు ఇచ్చాడు. సొలొమోను 
ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సాలొమోను దిగువ 
బేత్‌ హోరోనును కూడ నిర్మించాడు. 'కీరాద్ద న సాలొ 
మోను బయతాతును, యూదయ అరణ్యములో 
నున్న తద్మోరు నగరాలను కూడా నిర్మించాడు. 
రాజైన సాలొమోను ధాన్యాగారములు, తదితర 
వస్తువులు నిల్వచేయు గోదాములుండు నగరాలను 
కూడ కట్టించాడు. తన రథాలకు, గుర్రాలకు తగిన 
శాలలు కూడ నిర్మింపజేశాడు. యెరూషలేములోను, 
లెబానోను లోను, ఇంకా తాను రాజ్యం చేసిన స్రాంతా 
లలోను సొలొమోను రాజు కావాలనుకున్న కట్టుడాలను 
చాలా నిర్మించాడు. 

20ఇశ్ర్రాయేలీయులు కానివారు రాజ్యంలో చాలా 
మంది వున్నారు. వారు అమోరీయులు, హిత్తీయులు, 
పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ?!ఇ్ర్రా 
యేలీయులు ఈ ప్రజలను నాశనం చేయలేక 
పోయారు. సొలొమోను వారిని బానిసలుగా పనిచేసే 
టందుకు బలవంతం చేశాడు. వారంతా ఈ నాటికీ 
బానిసలే. *ేకాని సాలొమోను ఇశ్రాయేలీయుల నెవ్వ 
రినీ తన బానిసలు కమ్మని బలవంతం చేయలేదు. 
ఇశ్రాయేలు (ప్రజలు సై నికులుగాను, ప్రభుత్వ అధికారు 
లుగాను, ఉద్యోగులుగాను, సైన్యాధిపతులు గాను, 
రథాధిపతులుగాను, రథసారథులుగాను పని చేశారు. 

శోసాల్రొమోను చేపట్టిన కార్యక మాలను పరిశీలించ 
డానికి ఐదువందల ఏభై మంది అధికారులున్నారు. 
వారు పనివారి మీద అధికారులు. *ేఫరో కుమార్తె 
దావీదు నగరం నుండి సొలొమోను ఆమెకు కట్టించిన 
భవనానికి వెళ్లింది. అప్పుడు సాలొమోను మిల్లోను 
నిర్మించాడు. '* చసంవల్సేరానికి మూడుసార్లు సాలా 
మోను బలిపీఠం మీద దహన బలులు మరియు 








విల్లో అనగా బహుశః దేవాలయ ప్రాంగణానికి 
ఆగే య భాగాన ఎత్తయిన తిన్నె లేక దిబ వంటి ప్ర, ప దేశం. 
ఈ బలివీ ఠాన్ని సాలోవూను యుహోవాకొరకు 
నిర్మించాడు. 


1 రాజులు 9:26-10:15 


సమాధాన బలులు అర్పించాడు. ఈ బలిపీఠం సాలొ 





402 


తేలింది! ”నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో 





వూను యహూవా కొరకు నిర్మించింది. రాజాన 
సాలొమోను యెహోవా ముందు ధూపం వేసే సేవాడు. 
కావున దేవాలయ నిర్వహణకు కావలసిన వస్తువులన్నీ 
అతడు సరఫరా చేసేవాడు 

2 ఏసొన్లబెరు వద్ద రాజైన సొలొమోను ఓడలను 
కూడ నిర్మించాడు. ఈ పట్టణం ఏలతు దగ్గర వుంది. 
ఇది ఎదోము రాజ్యంలో ఎర్ర సముద్రపు తీరాన 
వుంది. *రాజై న హీరాము వద్ద సముద్ర, విషయాలలో 
ఆరితేరిన మనుష్యులు కొందరున్నారు. వీరు తరుచు 
ఓడలలో ప్రయాణం చేసేవారు. సాలొమోను మను 
ష్యులతో కేసి సాలొమోను ఓడలలో పని చేయటానికి 
హీరాము రాజు ఆ మనుష్యులను పంపాడు. *సాలొ 
మోను ఓడలు ఓఫీరను స్థలానికి వెళ్లాయి. ఆ ఓడలు 
ఓఫీరు నుండి ఎనిమిది వందల నలభై మణగుల* 
బంగారాన్ని రాజైన సాలొమూనుకు తీనుకాని 
వచ్చాయి. 


షేబ దేశపు రాణి సాలొమానును దర్శించుట 
షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను 

10 గూర్చి విన్నది. జటిలమైన ప్ర ప్రశ్నలు వేసి 
అతనిని పరీక్టించాలని ఆమె వచి ంది. 

2అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూష 
లేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, 
వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటుల 
మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె 
సాలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని 
చిక్కు ప్రశ్నలను వేసింది. *సాలొమోను అన్ని ప్రశ్న 
లకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి 
ఆమె వేసిన ప వల ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా 
కన్పించలేదు. * “షేబ దేశపు రాణి సాలామోను చాలా 
తెలివై నవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన 
అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆవు 
తిలకించింది. 

రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె 
చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే 
తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో 
సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె 
చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాల 
యంలో అర్చించే బలులు కూడా చూసింది. ఇవన్నీ 
ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి. 

కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే 
పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా 
దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని 





ఎనిమిది వందల నలభై మణుగులు 
లేక తలాంతులకు సమానం. 


31,500 పనులు; 


నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. 
ఇప్పుడు నేను విన్న దానికంబు ఎక్కువ ఉన్నట్లు 
చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి 


ప్రజలు నాకు చెప్పినదాని కంకు అవి అతిశయించి 


వున్నాయి. 

కస్త భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! 
వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ 
తెలివితేటలను వినే అదృష్టము లభించింది! *నీ దేవు 
డైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను 
ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్ట 
పడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్లు నిరం 
తర ప్రమగలిగి వున్నాడు. కావుననే ఆయన' నిన్ను 
రాజుగా గొ చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన 
చేస్తున్నావు.” 

(0పిమ్ముట షేబ దేశపు రాణి రెండు వందల నలభై 
మణుగుల” బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, 
రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందె 
న్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని 
సుగంధ ద్రవ్యాలను చేబ దేశపు రాణి సాలొమోనుకు 
సమర్పించింది. 

హిరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి 
బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప,* 
వ్రాలు కూడ తీసుకుని వచ్చాయి. 12ఆ కలపను 
దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయ 
టానికి సాలొమోను ఉపయోగించాడు. గాయకులకు 
సితారను, స్వరమండలమును చేయటానికి కూడ ఆ 
కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి 
ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటి నుండి 
మళ్లీ వవ్వరూ ఆ విధమైన కష్టైను చూడలేదు. 

నాది రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు 
ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు 
రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర 
వస్తువులను కూడా ఆవుకు సమర్చించాడు. ఆ 
తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి 
పోయారు. 

ప తి సంవత్సరం సాలొమోనుకు సుమారు ఒక 
వెయ్యి మూడు వందల ముప్పది రెండు మణుగులో 
బంగారం వచ్చేది. 'ఇదిగాక తర్షీషునుండి వచ్చే ఓడలు 
బంగారం తెచ్చేవి. వ్యాపారస్తుల నుండి, అరబీ రాజుల 





రెండు వందల నలబై మణుగులు 9,000 పానులు. 


కలప ఇది ఒక ప్రత్యేకమైన చెక్క. దీనిని చందనపు 
కర్ర అని కూడ అంటారు గాని, ఇది ఏమి క్ర అయినదీ 
సరిగా ఎవ్వరికీ తెలియదు. 


ముప్పది రెండు మణుగులు 79,920 పానులు, లేక 
666 తలాంతులు. 


403 


నుండి, మరియు రాజ్యంలో ఇతర ప్రాంతీయ పాల 
కుల నుండి కూడా రాజుకు బంగారం వచ్చేది. 

"రాజైన సాలొమోను పలకలుగా కొట్టబడిన 
బంగారంతో రెండు వందల పెద్ద తరహా డాశ్తను చేయిం 
చాడు. పతి డాలు ఆరు వందల తులాల* బంగారం 
కలిగి వుండేది. '”అతడింకా మూడు వందల చిన్న 
తరహా డాళ్లను కూడా రేకులు గొట్టిన బంగారంతో 
చేయించాడు. ప్రతి డాలు నూట అరువది తులాల 
బంగారం కలిగివుంది. రాజు వాటిని “లళబానోను అర 
ణ్యంలోని” విశ్రాంతి గృహములో ఉంచినాడు. 

రాజై న సాలొమోను ఒక పెద్ద దంతవు 
సింహాసనాన్ని చేయించాడు. దానికి మేలిమి బంగారు 
పూత పూయించాడు. సింహాసనం ముందు ఆరు 
మెట్టు వున్నాయి. ఈ సింహాసనపు వెనుక భాగం 
పైన గుండ్రంగా వుంది. సింహాసనానికి ఇరువై పులా 
చేతులు వుంచటానికి ఆధారపు కమ్ములు వున్నాయి. 
సింహాసనపు చేతులు గాక సింహాల విగ్సహాలు కూడ 
సింహాసనానికి ఇరుపక్కల వున్నాయి. *ఆరు మెట్లలో 
ప్రతి మెట్టుకు రెండు పక్కలా రెండు సింహాల బొమ్మ 
లను పెట్టారు. ఏ ఇతర రాజ్యంలోను ఈ రకంగా 
సింహాలంకరణ చేసి ఉండలేదు. *1లెబానోను అరణ్యపు 
భవనంలో గిన్నెలు, పాన పాత్ర లు, పనిముట్టు, ఆయు 
ధాలు, అన్నీ శుద్ద బంగారంతో చేయబడ్డాయి. భవ 
నంలో ఏదీ వెండితో చేయబడలేదు. సోలొమోను 
కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు 
తైరడని విలువై న లోహంగా అసలు పరిగణించనేలేదు! 

2వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పంపటానికి 
సాలోమోనుకు చాలా ఓడలున్నాయి. ప్రతి మూడు 
నెలలకూ ఓడలు తిరిగి వస్తూవుండేవి. ఆ ఓడల నిండా 
బంగారం, వెండి, దంతం, పశువులు రాజుకొరకు 
తేబడేవి. 

౫ ఈ భూమి మీద సొలొమోను మిక్కిలి ప్రఖ్యాతి 
గాంచిన రాజు. రాజులందరి కంక అతనికి ధనం, 
తెలివి తేటలు విశేషంగా ఉన్నాయి. చేప్రతి చోట 
ప్రజలు రాజైన సాలొమోనును చూడాలని ఆరాట 
పడేవారు. యహోవా అతనికిచ్చిన మహా జ్ఞానాన్ని 
వారంతా విని తెలుసుకుని ఆనందించాలని కుతూహ 
లపడేవారు. ఫోప్రతి నంగి రాజును చూడ్డానికి 
ప్రజలు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడూ ఏటో ఒక 
కానుక పట్టుకు వచ్చేవాడు. వారు వెండి, బంగారు 
వస్తువులు, దుస్తులు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, 
గుర్రాలు, కంచర గాడిదలు మొదలగు వాటిని తెచ్చే 
వారు. 

26క్రావున సొలొమోను అనేక రథములను, గుర్రము 
లను కలిగియున్నాడు. అతనికి ఒక వెయ్యి నాలుగు 








ఆరు వందల తులాలు 15 పానులు. 


తృద్ధలు సాలొమోను చూపలేకపోయాడు. 


1 రాజులు 10:16-11:7 


వందల రథములు, పన్నెండు వేల గుర్రములు 
వున్నాయి. సాలొమోను ప ప్రత్యేక నగరాలను నిర్మించి 
ఈ రథాలన్నిటినీ వాటిలో వుంచాడు. కాని రాజైన 
సాలొవూను కన్ని రథాలను తనతో యురూష 
లేములో వుంచుకున్నాడు. “రాజు ఇశ్రాయేలును 
మిక్కిలి సంపన్న దెశంగా చశాడు. యిరూషలము నగ 
రంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, 
కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామా 
న్యమై పోయింది. **ఈజిప్ట్ర నుంచి, కూషు నుంచి 
సాలొమోను గుర్రములను తెప్పించే వాడు. అతని 
వర్తకులు వాటిని కూయిలో కొని ఇశ్రాయేలుకు తెచ్చే 
వారు. ఈజిస్ట్ర నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు 
వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది 
తులాల వెండి చొప్పున చెల్టించవారు. సాలొమోను 
గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు 
అరాము రాజులకు అమ్మెడివాడు. 








సొలొమోను మరియు అతని భార్యలు 
1 1 రాజైన సొలొమోను ఆ్రాయంియులు కాని 
వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. 
అలాంటి స్త్రీలలో ఫరో కుమార్తె మోయాబీయులు, 
అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, 
హిత్తీయులు వున్నారు. గతంలో ఇ్రాయేలు ప్ర ప జలతో 
యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల 
వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు 
అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా 
చేస్తారు.” కాని "సాలామోను ఈ స్తీ స్త్రీల వ్యామోహంలో 
పడ్డాడు. *సాలొమోనుకు ఏడు వరదల మంది భార్యలు 
న్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమార్తెలే) 
అతనికి ఇంకను మూడు వందల మంది బానిస స్త్రీలు 
ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పు 
దారి పట్టించి దేవునికి దూరం చేశారు. *సాలొమోను 
వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర 
దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు 
యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి 
న్‌స్తాల్రా 
మోను అష్టారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీ 
యుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును 
ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర 
విగ్రహం. ఈలాగున సొలొమోను యెహోవా పట్లు 
అపచారం చేశాడు. తన తండ్రి, దావీదువలె సాలొమోను 

సంపూర్ణంగా యెహోవాని ' అనుసరించలేదు. 
7హూషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సాలొమోను 
నిర్మించాడు. కెమోషు మోయానీయుల ఒక ఘోర 
మైన విగ్రహం. యెరూషలేముకు తూర్చుదిశలో ఒక 
కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సాలొమోను నిర్మిం 
చాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక 


1రాజులు 11:8-28 


ఆరాధనా స్థలాన్ని సాలొమోను నిర్మించాడు. మొలెకు 
అమ్మోనీయులకు చెందిన ఒక భయానక విగ్రహం. 
ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం 
సాలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మిం 
చాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం 
వేసి, బలులు సమర్పించేవారు. 

ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా నుండి 
సాలొమోను దూరమెనాడు. కావున యెహోవా సాలొ 
మోను పట్ల కోపం వహించాడు. సాలొమోనుకు 
యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు. “0చిల్లర 
దేవుళ్లను ఆరాధించరాదని యోహోపా సాలొమోనుకు 
చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ 
లేదు. కావున యెహోవా సాలొమోనుతో ఇలా 
అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అను 
సరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిర 
సావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు 
చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను. దానిని నీ సేవకునికి 
ఇస్తాను. "కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి 
ప్రేమించి యున్నాను. అందువల్ల నీవు బతికియుండగా 
నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు 
రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు 
వాని నుండి దానిని నేను తీసుకుంటాను. అప్పుడు 
కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసు 
కోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి 
వదిలి వేస్తాను. ఉన్నతుడై న నా సేవకుడగు దావీదు 





404 


ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో 
అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా 
ఏర్పాటు చేశాడు. 

బీహదదును ఫరో మిక్కిలి అభిమానించాడు. హద 
దుకు ఫరో ఒక భార్యను కూడా ఇచ్చాడు. ఆమె 
ఫరో మరదలే! (ఫరో భార్య పేరు రాణి తహ్పెనేసు) 
2అనగా తహ్పెనేసు యొక్క సోదరి హదదును వివాహ 
మాడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాని 
పేరు గెనుబతు. రాణి తెహ్పెనేసు గెనుబతును తన 
పిల్లలతో పాటు ఫరో ఇంటిలోనే పెరగనిచ్చింది. 

21దావీదు చనిపోయినట్లు ఈజిస్టులో వున్న హదదు 
విన్నాడు. సై న్యాధిపతి యోవాబు కూడ చనిపోయి 
నట్టు అతడు విన్నాడు. అందువల్ల హదదు ఫరో వద్దకు 
వెల్లి, “నన్ను నా స్వదేశానికి వెళ్ల నియ్యండి” అని 
అడిగాడు. ₹“నీకు ఇక్కడ కావలసినవన్నీ సమకూ 
ర్చాను! మరి నీవెందుకు నీ స్వదేశానికి వెళ్లిపోవాలను 
కుంటున్నావు?” అని ఫరో అన్నాడు. అయితే హదదు 
మాత్రం, “దయచేసి నన్ను మాత్రం ఇంటికి వెళ్ల 
నీయండి” అని స్రాధేయపడ్డాడు. 

బోసాలొమోనుకు మరొక వ్యక్తి శత్చువయ్యేలా 
యెహోవా చేశాడు. అతడు ఎల్యాదా కుమారుడై న 
రెబోను. రెజోను తన యజమాని వద్ద నుండి హౌరి 
పోయాడు. సోబా రాజై న హదదెజరు ఇతని యజమాని. 
2%దడావీదు సోబా సె సైన్యాని ్న ఓడించిన పిమ్మట రెజోను 
కొంత మందిని చేరదీసి ఒక చిన్న సైన్యాన్ని తయారు 





కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చెసుకున్న 
యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.” 


సొలొమోను శత్రువులు 

ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను 
వానిని యెహోవా సాలొమోనుకు శతు వయ్యేలా 
చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో 
ఒకడు. "అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు 
ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు 
సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన 
వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి 
వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ 
చంపేశాడు. '"యోవాబు, ఇశ్రా యేలీయులందరూ 
ఎదోములో ఆరు నెలలు వున్నారు. ఆ సమయంలోనే 
వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు. 
“కాని అప్పటికి హదదు చాలా చిన్నవాడు. కావున 
హదదు ఈజిప్టుకు పారిపోయాడు. హదదు తండ్రి 
యొక్క సేవకులు కొందరు అతనితో కలిసి వెళ్లారు. 
“వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. 
పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. 
వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు 
ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు 


చేశాడు. రెజోను దమస్కుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. 
తరువాత అతను దమస్కుకు రాజు అయ్యాడు. 
2”ర్రెజోను అరాము దేశమును పాలించాడు. రెజోను 
ఇశ్రాయేలును అసహ్యించు కొనేవాడు. కావున సాలొ 
మోను బతికినంత కాలం రెజోను ఇశ్రాయేలుకు శత్రు 
వుగానే వున్నాడు. రెజోను, హదదు ఇశ్రాయేలులో 
చాలా అలజడిని సృష్టించారు. 

26నెబాత్రు కుమారుడై న యరొబాము సొలొ మోను 
సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్టాయీము ప్రజ 
లవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. 
యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మర 
ణీంచాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు. 

?'యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక 
కారణం వుంది. సాలొమోను మిల్లో కట్టించి, తన 
తండ్రి, దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు. 
25 యరాబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని 
సాలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు 
వంశంవారు* చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా 








యోసేపు వంశంవారు యోసేపు వంశంలో ఎఫప్రాయీము, 
మనష్షే వంశాల వారు చేరియున్నారు. యోసేపు కుమారుల 
పేరుతో ఆ వంశాలు వ్యవహరింపబడుతూ వుండేవి. 


405 


నియమించాడు. ఒక రోజు యరొబాము యెరూష 
లేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయు 
డైన ప్రవక్త "తహియా దారిలో యూబామును కలి 
శౌడు. సహయ నూతన వస్త్రం ధరించియున్నాడు. 
పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు. *అహీయా 
తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు 
ముక్కలుగా చించాడు. 

31 అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా 
చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, 
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగాః: 
“ఈ రాజ్యాన్ని సాలొమోను నుండి దూరం చేస్తాను. 
అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను. *”కాని దావీదు 
కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి 
ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూ 
షలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు 
వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును 
నేను ఎన్నుకున్నాను. శేసాలొమోను నన్ననున 
రించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలఠి 
చాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత 
అష్టారోతును, మోయాబీయుల దేవత కెమోషును, 
అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కు 
తున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుస 
రించటం సాలొమోను మానివేశాడు. నా న్యాయ 
సూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన 
తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట 
లేదు. శోకావున అతని నుండి రాజ్యాన్నంతా తీసు 
కుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను 
రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడై న దావీదు 
గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు 
ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మ 
సూత్రాలను అన్నిటినీ పాటించాడు. *ఈ రాజ్యాన్ని 
నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. 
మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపారించ 
టానికి నీకు అనుమతి ఇస్తాను. సొలొమోను కుమా 
రుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా 
చేస్తాను. నా సేవకుడై న దావీదు నా ముందు యెరూష 
లేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు 
ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత 
నగరంగా నేను ఎన్నుకున్నాను. *”కాని నీవు కోరినంత 
మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రా 
యేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు. *నీవు గనుక 
నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ 
సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. 
దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్టు 
నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడై వుంటాను. దావీ 
దుకు చేసినట్టు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా 
చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను. ఆజ్ఞాపాలన చేయక 





1రాజాలు 11:29-12:6 


పోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. 
కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.” 


సాలొమోను మరణం 

“ీసాలామోను యరొబామును చంప ప్రయత్నిం 
చాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారోయాడు. 
ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. 
సాలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడే 
వున్నాడు. 

తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమెన 
ప్రజ్ఞాస్తాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ 
విషయాలన్నీ సొలొమోను చరిత్ర, గ్రంథంలో పొందు 
పర్చబడ్డాయి. 

“యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపై న 
సాలొమోను నలుబది సంవత్సరాలు ఎ పరిపాలన చేశాడు. 
*3త్రరువాత సాలొమోను చనిపోయాడు. అతడు తన 
పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు.* అతడు తన 
తండ్రియగు దావీదు పురములో సమాధి చేయ 
బడ్డాడు. 


అంతః కలహం 
1 2 '2నెబాతు కుమారుడై న యరొబాము సాలొ 
మోను నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారి 

పోయాడు. అక్కడే వుండి పోయాడు. అతడు సాలొ 
మోను మరణం గురించి విన్నప్పుడు, ఎఫ్రాయీోము 
కొండలలో వున్న జెరేదా అను తన నగరానికి తిరిగి 
వచ్చాడు. 

రాజైన సొలొమోను చనిపోయి, తన పూర్వీకు 
లతో పాటు సమాధి చేయబడిన పిమ్మట అతని 
కుమారుడు రెహబాము అతని స్థానంలో రాజయ్యాడు. 
ఇశ్రాయేలు ప్ర, జలంతా షెశెమునకు వెళ్లారు. వారంతా 
రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు. రెహబాము 
కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు. “ప్రజలు 
రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా 
భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు 
నీవు మాకు శమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన 
శరీరకష్టం నీవు మాన్చించాలి. అప్పుడు మేము నీకు 
సేవ చేస్తాము" అని అన్నారు. 

న్‌ దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల 
తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను 
సమాధానం చెపుతాను” అని అన్నాడు. కావున ప్రజ 
లంతా వెళ్లిపోయారు. 

6సాలొమోను జీవించివున్నప్పుడు అతనికి పరి 
పాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన 





అతడు చేయబడ్డాడు తన పితరులతో కలిసి 
నిది,౦చనని శబ్లారం. 
క్వ దథ 


1రాజులు 12:7-27 


ల రాదుల రాల కావున రాజై న రెహబాము ఈ 
సందర్భంలో, “ “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను 
కొంటున్నారు?” అని సలహా అడిగాడు. 

"పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి 
సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. 
నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా 
నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.” 

ీకాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. 
తన స్నేహితులైన యువకులను మళ్లీ సలహా అడిగాడు. 
“నీ తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంకు తక్కువ పని 
ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమా 
ధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? 
నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన 
స్నేహితులను అడిగాడు. 

"రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు 
నీ వద్దకు వచ్చి, "నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి 
చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని 
ఇప్పుడు సులభం చేయుము” అని అడిగారు కదా! 
అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, "నా చిటికెన 
వేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది. !!నా 
తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని 
నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి 
మీచే పన్‌ చేయించటానికి కొరడాలు ఉపయోగం 
చాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో 
కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్టుగా 
కొడతాను” అని సమాధానం చెప్పమన్నారు. 

12రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత 
తన వద్దకు రమ్మన చెప్పాడు. కావున మూడు రోజుల 
తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు 
వచ్చారు. అప్పుడు రాజై న రెహబాము వారితో చాలా 
పారుషంగా మాట్లాడాడు. పెద్దరిచ్చిన సలహా రాజు 
పెడచెవిని పెట్టాడు. “తన యువ స్నేహితులు చెప్పి 
నదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి, మిమ్మల్ని 
హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు 
ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని 
కొరడాలతో కొట్టి పని పయంచోడు కాని నేను 
మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్టు 
బాధపడతారు!” అని చెప్పాడు. కావున రాజు తన 
ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహో 
వాయే తన చిత్త ప ప్రకారం జరిపించాడు. తాను నెబాతు 
కుమారుడై న యరాబాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరే 
లాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. 
షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ 
వాగ్దానం చేశాడు. 

'6బ్యక్రా యేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన 
వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా 
అన్నారు: “మనం దావీదు వంశానికి చెందినవారమా? 


406 


కాదు, యెష్టయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా? 
రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా 
మన ఇండ్లకు పోదాం పదండి, దావీదు కుమారుళ్ణో 
తన ప్రజలను ఏలుకోనీయండి!” తరువాత ఇశ్రాయేలీ 
యులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. 
అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న 
ఇశ్రా యేలీయులందరినీ ఏలాడు. 

కికూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు 
అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదో 
రామును ప్రజలతో మాట్టాడేటందుకు పంపాడు. కాని 
ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. 
అది విని రాజై న రెహబాము తన రథమెక్కి యెరూష 
లేముకు తప్పించుకుపోయాడు. అలా ఇశ్రాయేలీ 
యులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు 
ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు. 

*0యరాబాము తిరిగి వచ్చినట్టు ఇశ్రాయేలీయులు 
విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, 
ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం 
వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అను 
సరించారు. 

?'రెాహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. 
అతడు యూదా గోత్రపువారిని, బెన్యామీను గోత్రపు 
వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల 
మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము 
ఇశ్రాయేలీయులతో యుద్దం చేయ సంకల్పించాడు. 
తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక. 

*కాని యెహోవా ఒక దై వజ్ఞాని (ప్రవక్తుతో 
మాట్లాడాడు. అతని పేరు షమయా. యెహోవా ఆ 


ప్రవక్తతో ఇలా అన్నాడు: “నీవు వెళ్లి సాలొమోను 


కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, 
మరియు యూదా, బెన్యామీను ప్రజలతోను 
మాట్లాడు. చేమీ సోదరుల మీదికి మీరు యుద్దానికి 
వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు “మీలో ప్రతి 
ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.” 
ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయము 
న్నాడని చెప్పు." ప్ర “పువక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యం 
లోని వారంతా వినో యెహోవా ఆజ్ఞ శిరసావహించారు. 
వారు ఇండ్లకు వెళ్లారు. 

25 యరొబాము తరువాత షెకెమును చాలా బలమెన 
నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగరం ఎఫ్రాయిము కోండ 
లలో వుంది. యరొబాము అక్కడ నివసించాడు. 
అతడు పెనూయేలు అను నగరానికి వెళ్లి దానిని కూడ 
మంచి పటిష్టమైన నగరంగా చేశాడు. 

26-27 ురొబాము ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు 
ప్రజలంతా యెరూషలేములో యెహోవా దేవాల 
యానికి యధా ప్రకారంగా వెళుతూ వుంటే, వారు 
దావీదు వంశం వారిచే పాలింపబడాలని అనుకుంటారు. 





407 


యూదా రాజై న రెహబామునే వారు మళ్లీ అనుసరించ 
se) ఆ తరువాత వారు నన్ను చంపనూవచ్చు. 

2 అందువల్ల తాను ఏమి చేయాలో తెలియజేయమని 
రాజు తన సలహాదారులను అడిగాడు. వారి సలహా 
మేరకు అతడు రెండు బంగారు కోడెదూడలను చేయిం 
చాడు. రాజైన యరొబాము ప్రజలనుద్దేశించి, “మీరు 
దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకు వెళ్లవద్దు. 
ఇశ్రాయేలీయులారా, ఇవిగో మిమ్మల్ని ఈజిప్టు నుండి 
తీసుకుని వచ్చిన దేవతలు ఇవే” అని అన్నాడు. 29 అలా 
అని రాజైన యరొబాము ఒక బంగారు కోడెదూడ 
బొమ్మను బేతేలునందును, రెండవ దానిని దాను నగర 
మందును ప్రతిష్టించాడు. *కాని ఇది ఘోరమైన పాపం. 
ప్రజలు బేతేలు, దాను నగరాలకు ప ప్రయాణమై తోడే 
దూడల విగృహాలను ఆరాధించటం మొదలు పెట్టారు. 

గుట్టల మీద, కొండల మీద యరొబాము 
ఆరాధనా స్థలాలను కట్టించాడు. వివిధ వంశాల నుండి 
యాజకులను ఎంపిక చేశాడు. (కేవలం లేవీయుల 
నుండి మాత్రమే అతడు యాజకులను ఎంపిక 
చేయలేదు). 

రాజై న యరొబాము ఒక కొత్త పండుగరోజు 
ప్రకటించాడు. ఇది పస్కా పండుగ వంటిది. అది ఎని 
మిదవ నెలలో పదునై దవ రోజు. (ఒకటవ నెల పది 
హేనవ రోజున కాదు. యూదాలో బేతేలు నగరంలో 
వున్న పీఠం వద్ద ఆ రోజున రాజు బలులు సమర్చిం 
చాడు. తాను తయారు చేయించిన దూడల బొమ్మ 
లకు రాజు బలులు అర్చించేవాడు. తను ఏర్పాటు 
చేసిన దేవాలయాలలో సేవ చేయటానికి రాజై న 
యరాబాము యాజకులను బేతేలు నుండి కూడ 
తీసుకున్నాడు. కావున రాజైన యరొబాము ఇకా 
యేలీయులకు పండుగ నిమిత్తం తనకు అనుకూలమైన 
రోజును మాత్రమే నిర్ణయించాడు. అది ఎనిమిదవ 
నెలలో పదునై దవ రోజు. ఆ సమయంలో అతను 
నిర్మించిన బలిపఠాల వద్ద అతడు బలులు సమర్పించి, 
ధూపం వేసేవాడు. (ఈ కార్యాలు) అతను బేతేలు 
నగరంలో నిర్వహించేవాడు. 





దేవుడు బేతేలుకు వ్యతిరేకంగా పలుకుట 

ఒక రోజు యూదా దేశపు వాడైన ఒక దైవ 

1 3 జనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా 

ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి 

రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం 

వేస్తూ వున్నాడు. *ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడ 

మని యెహోవా దై వజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన 
ఇలా చెప్పాడు: 

“బలరిపీఠమా, నీకు యహోవా ఇలా చెప్పు 

చున్నాడు: 'దావీదు వంశంలో యోషీయా అనువాడా 

కడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, 


1రాజాలు 12:28-13:12 


గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, 
యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని 
చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం 
వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల 
అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉప 
యోగపడవు.' ” 

ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక 
సూచనఇచ్చాడు. “యహోవా ఈ “సూచన నాకు 
తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలి 
పోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” 
అని ప ప్రవక్త అన్నాడు. 

“జేత్రేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు 
చెప్పిన సమాచారాన్ని రాజై న యరొబాము ee 
అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్ర 
వైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” వ 
అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి 
చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్బలేక 
పోయాడు. అంతే గాకుండా, బలిపీఠం ముక్కలా 
పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. 
దేవుని సమాచారంగా ఆ దై వజనుడు దీనినే చెప్పాడు. 
అప్పుడు యరొబాము దై వజనునితో, “దయచేసి 
నా కొరకు నీ దేవుడైన యెహోవాను స్రార్టించు. నా 
చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” 
అంటూ నై ధేయపడ్డాడు. 

అందుకొరకు దై వేజనుడు యెహోవాను సా ర్టిం 
చాడు. తక్షణమే “రాజు చేయి స్వస్థ సపడింది. ద 
పూర్వపు వయ ఆరోగ్యవంతంగా వుంది. "అప్పుడు 
రాజు ఆ దెవజ్ఞాడితో, “దయచేసి నాతో నా ఇంటికి 
వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక 
సమర్పించదలిచాను” అని అన్నాడు. 

అది విన్న (ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి 
రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా 

నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, 
తాగను. *ఏదీ తినకూడదని 'తాగరాదని యెహోవా 
ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం 
చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని 
అన్నాడు. 

అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు 





ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట 


తను తిరిగి వెళ్లలేదు. 

11ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక 

ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క 
'కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు "నగరంలో చేసి 
నదంతా తమ ౨ తండ్రి, తో చెప్పారు. రాజైన యరొబా 
ముతో ఆ దైవజనుడు చెప్పినదంతా “కూడా వారు 
తమ తండ్రికి వివరించారు. *అయితే “అతడు ఏ 
మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదా 


1 రాజులు 13:13-14:3 


నుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి 
అతని కుమారులు చూపించారు. గొవృద్ధ ప్ర ప్రవక్త తేన 
కుమారులతో అతని గాడిదపై గంత "వేయమని 
చెప్పాడు. వారతని గాడిదపై గంత వేయగా, దానిపై 
ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు. 

“ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ 
పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్టం కింద 
కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదా 
నుండి వచ్చిన దై వజనుడవు నీవేనా?” అని వృద్ద 
ప్రవక్త అడిగాడు. “అవును నేనే” అన్నాడు దై వజనుడు. 

"కరత దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో 
భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు. 

'ోకాని దై వజనుడిలా అన్నాడు: “నేను నీతో 
రాలేను. నీతో ఈ ప్ర దేశంలో అన్నపానాదులు తీసు 
కోలేను. 1” “అక్కడ సేవేదీ తినరాదు తాగరాదు. నీవు 
వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా 
నౌకు ఆజ్ఞ ఇచ్చాడు.” 

కాని నేను కూడా నీలాగే ఒక ప ప్రవక్తను” అన్నాడు 
ఆ వృద్ధ ప్ర, ప్రవక్త. అతడు ఒక అబద్ధం క కూడా చెప్పాడు. 
“యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. 
ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి 
తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా 
అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు. 

ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త 
ఇంటికి వెళ్లాడు. అతనితో కఠిసి భోజనాదికములు 
చేశాడు. వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా 
వృద్ధప్ర, వక్తతో మాట్లాడాడు. 216 కరర పృవక్త యూదా 
దు దె వజనునితో * ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు 
పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశిం 
చిన దానిని నీవు చేయలేదు. ఈ ప్రదేశంలో నీవు 
ఏమీ తినరాదనీ, తాగరాదనీ యెహోవా ా ఆజ్ఞాపించాడు. 
కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్యర్తించావు. 
అందువల్ల నీ శవం నీ a సమాధిలో ఉంచబడదు.” 

పద్ద వజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త 
గాడిదపే గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు. 
24 తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో బక సింహం 
దై వజనుని మీదపడి చంపే ీసింది. దై వజనుని శరీరం 
బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడి 
వున్నాయి. 25కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన 
సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న 
నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు. 

ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశపు దైవజనుని 
వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతా 
విని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. 
అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంప 
టానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియు 
న్నాడు” అని అన్నాడు. “తన గాడిదపై గంత 


408 


వేయమని” తన కుమారులతో ప్రవక్త చెప్పాడు. తన 
కుమారులు గాడిదపై గంతవేశారు. *వృద్ధ ప్రవక్త 
దానిపై వెళ్లి శవం బాటపై పడివుండటం చూశాడు. 
గాడిద, సింహం ఇంకా శవం పక్కన నిలబడి వున్నాయి. 
పైగా ఆ సింహం శవాన్ని తినటం గాని, గాడిదను 
గాయపర్చటం గాని చేయలేదు. 

బివృద్ద ప్ర ప్రవక్త శవాన్ని తన గాడిదపై వేశాడు. దైవ 
జనుని మృతికే సంతాపం తెలియజేయటానికి హాన్ని 


30 
ప్రవక్త వెనుకకు తీసుకుని వచ్చాడు. శవాన్ని ప్రవ 


తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో 
వృద్ద ప్ర ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. 

ప్రవక్త, “ఓ నా సాదరుడా, నీ మరణానికి 
వ విలపిస్తున్నాను” అని అన్నాడు. *"వృద్ధ ప్రవక్త 
దెవజనుని శవాన్ని పాతిపెట్టాడు. తరువాత తన కుమా 
రులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పుడు 
నా శవాన్ని ఇదే సమాధిలో ఉంచండి. నా ఎముకలను 
అతని అస్థికల పక్కనే ఉంచండి. 

2 హై హోవా అతని ద్వారా చెప్పిన మాటలు 
నిజమయి తీరుతాయి. యహోవా బేతేలులోని బలి 
పీఠానికి, సమరియ పట్టుణా లలోని ఉన్నత స్థలాలకు 
వ్యతిరేకంగా మాట్లాడటానికి అతనిని ఉపయోగించు 
కున్నాడు.” 

ఫోరాజై న యరొబాములో ఏమీ మార్చు రాలేదు. 
అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు 
వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా* 
ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత 


సహో, 


ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు 


యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వ 
బడింది. 

34లది ఒక మహా పాపమై తన రాజ్యం సర్వ నాశనం 
కావటానికి ప ప్రధాన కారణమయ్యింది. 


యరొబాము కుమారుని మరణం 
1 ఆ సమయంలో యరొబాము కుమారుడు 

అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు. *యరొ 
బాము తన బట ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు 
వెళ్ళు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను 
ఇశ్రాయేలుకు “రౌజునవుతానని చెప్పిన వాడే ఈ 
అహియా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా 
మారువేషం వేసుకొని వెళ్లు. * ప్రవక్త కొరకు పది 
రొట్టెలను, తీపి పే పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా 
పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి 
జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్త 
యైన అహీయా అంతా చెపుతాడు.” 





వేర్వేరు ... యాజకులుగా ధర్యశాస్త్ర 
వంశం వారినే యాజకులుగా నియమించాలి. 


ప్రకారం లేవీ 


409 


“అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త 
అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి 
వాడయ్యాడు. చూపుపోయింది. కాని ఈ లోపు 
యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ 
వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, 
అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూ 
వుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా 
ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరిం 
చాడు.యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది. 
ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె 
ప్రయత్నిస్తూ వ వుంది. “ఆమె ద్వారం వద్దకు వచ్చినట్టు 
అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా 
అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు 
నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్ని 
స్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను. "నీవు 
ఇంటికి తిరిగి వెల్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 
యరాబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. 
యెహోవా ఇలా అంటున్నాడు: “యరాబామా, ఇశ్రా 
యేలీయు అందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. 
నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను. శదావీదు 
వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి 
రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా 
సేవకుడగు దావీదువల నీవు ప్రవర్తించలేదు. అతడు 
నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృద 
యంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీక 
రించిన వాటినే అతడు చేసేవాడు. "కాని నీవు ఘోరమెన 
పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన పారు 
చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమెన పాపాలు 
చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు 
విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది 
నాకు చాలా కోప కారణమయ్యింది. కావున నేను 
యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ 
కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన 
పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుం 
బాన్ని సర్వనాశనం చేస్తాను. నగరంలో చనిపోయిన 
నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. 
పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు 
పొడుచుకు తింటాయి. ఇదే యెహోవా వాక్కు.” 

2యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా 
ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటేకి వెళ్లు. నీవు నగర 
ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు. 
క్యా యేలంతా వాని కొరకు విలపించి, అతనిని 
సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమా 
రుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా 
యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్ర, ప 'భువెన 





1 రాజులు 14:4-23 


కొత్త రాజా యరొబాము కుటుంబాన్ని నాశనం 
చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది. "అప్పుడు 
యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు 
ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్జాడినట్టు తల్లడిల్లి 
పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశం నుండి 
యెహోవా రాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికు 
లకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు 
చెల్లాచెదరై పోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. 
కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా 
వున్నాడు. ప్ర ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను 
ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా 
కోపం కలుగ జేశారు. యరొబాము పాపం చేశాడు. 
అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం 
చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు 


ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు. జ 


గొయరొబాము భార్య తిర్హాకు తిరిగి వెళ్లింది. ఆమె 
ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు. 1 యేరీ 
యులరతా అతని కొరకై విలపించి, అతనిని సమాధి 
చేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, 
అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడై న ప్ర ప్రవక్త 
అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు. 

రాజై న యరొబాము అనేకమైన ఇతర పనులు 
చేశాడు. అతడు యుద్దాలు చేశాడు. ప్రజాపాలన కొన 
సాగించాడు. అతడు "సిన పనులన్నీ ఇశ్రాయేలు 
రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి. 

?యరొ బాము రాజుగా ఇరువది రెండు సంవత్స 
రాలు పరి పాలించాడు. తరువాత అతడు చనిపోగా, 
వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని 
కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజై నాడు. 

21యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమా 
రుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యిరూష 
లేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు 
పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌర 
వింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంత 
టిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. 
రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా. 

22 యూదా ప ప్రజలు యెహోవా దృష్టిలో పాప 
కార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోప 
గించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప 
కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పిత 
పురం: “ఘోరమైన పాపాలను వారు చేశారు. 

23ఆ ప్రజలు “ఉన్నత స్థలాలను, గ స్మారకశిలను, 
పవిత్ర, కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీ 
వారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు 








ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు. “యూదా 
ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ 


ఉన్నత న్ఫలాలు బూటకపు దేవుళ్లను వూజించ 
టానికి ప్రజలు యివన్నీ నిర్మించేవారు. 


1 రాజులు 14:24-15:15 


చేశారు. *ోదేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక 
కార్యాలకు” అమ్ముడు పోయే పురుషులు కూడా 
అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా 
చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ 


410 


యాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. 
అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. 
యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా 
వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు క కొరకు 





రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు 
చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని 
వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్ప 
గించాడు. ోరెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవ 
తరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకి 
దండెత్తి వచ్చాడు. షీషకు దేవాలయ ఖజానాను, 
రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదె 
జరు సైనికుల నుండి “దావీదు తీసుకున్న బంగారు 
డాళ్లను | కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు 
ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. 
షీషకు బంగారు డాళ్టన్నీ పట్టుకు పోయాడు. *7అందు 
వల్ల రాజై న రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను 
చేయించాడు. అయితే ఈ డాళ్హన్నీ బంగారానికి బదులు 
కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు 
అతనియొక్క డాళ్లను ఇచ్చాడు. రాజు యెహోవా 
దేవాలయానికి వెళ్లినప్పుడల్టా తన అంగ రక్షకులు వెంట 
వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు 
పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో 
గోడకు తగిలించేవారు. 

బోరాజై న రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా 
రాజుల చరిత్ర, గంధంలో పొందుపర్చబడ్డాయి. *రెహ 
బాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు 
యుద్ధం చేస్తూ వుండేవారు. 

3ంహబాము చనిపోగా అతను తన పూర్వికులతో 
దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని 
తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమా 
రుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు. 


యూదాకు అబీయాము రాజగుట 

15 నెబాతు కుమారుడు యరాబాము ఇశ్రాయే 
లును పాలిస్తూ వుండెను. అతని పాలనలో 
పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీ 
యాము యూదాకు రాజు అయ్యాడు. *అబీయాము 
మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు 

మయకా. ఆమె అబీషాలోము కుమార్తె. 
పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను 
కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభువైన 
యెహోవాకు యథార్జుడ్డై వున్నట్లు, అబీయాము 
యుహోవాకు విశ్వాన 0 పాత్చు, డై వుండలేదు. 
*యెహోవా దావీదును (ప్రేమించోడు. అందువల్ల అబీ 





దేవుని ... కార్యాలకు ఈ రకమైన పురుష వ్యభిచారం 
కనానీయుల దేవతారాధనలలో భాగంగా వుండేది. 


చేశాడు. యెహోవా కోరిన ప ప్రకారం దావీదు అన్నీ 
సవ్యమైన పనులు చేశాడు. య హోవా ఆజ్ఞలను సదా 
పాటించాడు. హిత్తీయుడై న ఊరియా పట్ల తను చేసిన 
పాపం ఒక్కటి తప్ప, “దావీదు యెహోవాకు సదా 
విధేయుడై యున్నాడు. రాహబాము, యరొబాము 
ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే 
వున్నారు.* "అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ 
యూదా రాజుల చరిత్రలో రాయబడ్డాయి. 

అబీయాము పరిపాలించే సమయంలో అబీ 
యాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది. 

ీఅభీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు 
నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమా 
రుని పేరు ఆసా. అభీయాము స్థానంలో ఆసా 
రాజయ్యాడు. 


యూదా రాజుగా ఆసా 
యరొబాము పాలన మొదలై ఇరువదియవ సంవ 
త్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు. 
ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్స 
రాలు పాలించాడు. అతని త్రి సేరు మయకా. మయకా 
అబాలోము కుమార్తె. 

*ఆసా తన పూర్వికుడై న దావీదువల యెహోవా 
దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు. 12ఆ రోజులలో 
కూడా లైంగిక “హంఛలకై తమ శరీరాలను ఆరాధనా 
స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురు 
ములున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశం 
నుండి వెడలగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు 
తయారు చేసిన విగ హాలన్నిటినీ తీసి వేశాడు. తన 
తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. 
కారణ మేమంటే మయకా ఒక హేయమెన అషేరా 
దేవతా విగ హాన్ని తయారు చేయించింది. ఈ భయం 
కర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిదోను 
లోయలో తగులబెట్టాడు. "కాని ఆసా ఉన్నత 
స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా 
త్‌ యెహోవాకు విశ్వాస పాత్చ్రుడుగా ఉన్నాడు. 
15ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు 
సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను 
యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, 
తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. 
అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు. 





రెహబాము ... వున్నారు ఈ వచనం స్ట్రాచీన గ్రీకు అను 
వాదంలో లేదు. 


411 


"యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, 
ఇశ్రాయేలు రాజై న బయిషాతో యుద్దాలు కొనసాగిం 
చాడు. 17బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. 
ఆసా రాజ్యమైన యూదాకు ప ప్రజల రాకపోకలను నిలిపి 
వేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామా 
నగరాన్ని అతడు చాలా పటిష్టపర్చినాడు. దేవాలయం 
ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, 
బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి 
అరాము రాజైన బెన్లదదుకు పంపాడు. (బెన్లదదు 
తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రి మ్మోను తండ్రి పేరు 
హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు. 
అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, 
నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. 
ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని 
చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా 
పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో 
నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరు 
తున్నాను. అప్పుడు a నా రాజ్యం వదిలి 
పోతాడు.” 

20రాజై న బెన్లదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పు 
కున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన 
సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్చేత్మ 
యకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, 
నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు. *.ఈ 
దండయాత్ర లను గురించి బయెషా విన్నాడు. దానితో 
అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం 
మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్భాకు 
తిరిగి వెల్లాడు. అప్పుడు రాజైన ఆసా యూదా 
ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన 
చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్టం 
చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొ 
నిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన 
గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజై న ఆసా 
ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు. 

23ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని 
బలం, అతను నిర్మించిన “నగరాల విషయం యూదా 
రాజుల చరిత్ర, గృంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముస 
లివాడై నప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది. 
ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడై న 
దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత 
ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో 
రాజు అయ్యాడు. 


ఇశ్రాయేలు రాజుగా నాదాబు 
25యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవ 
త్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు 
నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇ్రూ 


1రాజులు 15:16-16:2 


యేలును రెండు నంవత్సరాలు పాలించాడు. 

యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. 
తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ 
చేశాడు. యరాబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం 
చేయటానికి కారకుడయ్యాడు. 

?'బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు 
వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి 
బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు 
వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న 
సమయం. గిబ్బెతోను ఫిలిష్టీయుల నగరం. అక్కడ 
నాదాబును బయెషా హత్య చేశాడు. చేయూదాపై 
ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా 
ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు 
అయ్యాడు. 


ఇశ్రాయేలు రాజుగా బయషా 

బోబయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము 
కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుం 
బంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదల 
లేదు. యెహోవా ఎలా జరుగుతుందని" మైలవిచ్యాడ.. 
అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకు 
డైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు. 
శక దంతా ఎందుకు జరిగినదనగా రాజై న యరొబాము 
చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రా 
యేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి 
యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పను 
లతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహో 
వాకు మిక్కిలి కోపం కల్గించాడు. 

31నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు 
రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 32 యెషా 
ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజై న 
ఆనౌతో యుద్దాలు చేస్తూనేవున్నాడు. జ 

ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం 
పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఖ్రూ 
యేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు 
సంవత్సరాలు తిర్భాలో పరిపాలించాడు. కాని బయెషా 
యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. 
యరొబాము సన పాపాలే ఇతడు కూడ చేశాడు. 
ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి 
యరొబాము se 


బయెషా మరణం 
1 తరువాత యెహోవా హనానీ కుమారుడె న 
యెహూతో మాట్లాడాడు. యెహోవా రాజై న 
బయిషాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. 
2“నిన్నాక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇ్రూ 
యేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా 


1రాజులు 16:3-23 


చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అను 
సరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పు 
దారి పట్టేలా చేశావు. పారి పాపకర్యాలతో వారు నాకు 
కోపం కలుగజేశారు. *కావున ఓ బయెషా, నిన్ను నీ 
కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. నెబాతు కుమారు 
డైన యరొబాము కుటుంబానికి చేసినదంతా నీ 
కుటుంబానికి కూడా చేస్తాను. *నీ కుటుంబం వారు 
నగర వీధుల్లో పడి చనిపోతారు. వారి శవాలను కుక్కలు 
తింటాయి. నీ సంతతిలో కొందరు పొలాల్లో చని 
పోతారు. వారి శవాలను షక్షులు తిని పోతాయి.” 
నీబయెషా చేసిన ఇతర విషయాలన్నిటిని గురించి, 
అతని సైనిక బలం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర 
(గ్రంధంలో వ్రాయబడింది. 6బయెషా చనిపోయి 
నప్పుడు అతనిని తిర్సాలో సమాధి చేశారు. అతని 
కుమారుడు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు. 
"కావున ప్ర, ప,వక్తయగు యెహాకు యెహోవా ఒక 
వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయషాకు, 
అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా 
దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది 
యెహోవాకు ) కోపకారణమయ్యింది. అతనికి ముందు 
యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా 
కూడ చశాడు. బయెొషా యరొబాము కుటుంబం 





412 


వంశనాశనం గావించాడు. ప్రవక్తయైన యహూ ద్వారా 
బయుషాకు వ్యతిరేకంగా ఏమీ జరుగుతుందని 
యెహోవా పరికాడో ఆ రీతిగా ఇది జరిగింది. 
1ెబయెషా, అతని కుమారుడు ఏలా చేసిన పాపాల 
ఫలితంగా ఇది జరిగింది. వారు పాపం చేయటమే 
కాకుండా, ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి 
కూడా వారు కారకులయ్యారు. వారు విగ్ర హాలను 
చేయటానికి పాల్పడినందుకు కూడా యెహోవా కోప 
గించాడు. 

ఏలా చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల 
చరిత్ర, గృంథంలో వ్రాయబడ్డాయి. 

"ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవ 
త్సరం జరుగుతూ వుండగా, జిమ్రీ ఇశ్రాయేలుకు రాజ 
య్యాడు. జిమి తిర్సాలో ఏడు రోజులు పాలించాడు. 
అసలు జరిగిన విషయమేమనగా: 

ఫిలిష్తీయుల నగరమైన గిబ్బెతోను వద్ద ఇశ్రాయేలు 
సైన్యం దిగియుండెను. రాజుకు వ్యతిరేకంగా జిమి 
కుట్ర పన్నుతున్నాడని సైనికులు విన్నారు. అతడు 
రాజును చంపివేశాడని కూడ విన్నారు. అదే రోజున 
ఇశ్రాయేలీయులు ఒమ్రీ ని రాజుగా అదే శిబరంలోనే 
ప్రకటించారు. ఒమ్టీ, సైన్యాధ్యక్షుడు. “తరువాత 
ఒమ్రీ, ఇశ్రాయేలు సైన్యం గిబ్బెతోనును వదిలి తిర్భా 





వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా 
కోపంగా వున్నాడు. 


ఇశ్రాయేలు రాజుగా ఏలా 

యూదా రాజుగా ఆసా పాలన ఇరువది ఆరవ 
సంవత్సరం గడుస్తూ వుండగా ఏలా ఇశ్రాయేలుకు రాజు 
అయ్యాడు. ఏలా అనువాడు బయెషా కుమారుడు. 
అతడు తిర్సాలో రెండేండ్లు పరిపాలించాడు. 

రాజైన ఏలా కింది అధికారులలో జిమ్రీ ఒకడు. 
ఏలా యొక్క రథబలంలో సగానికి జిమీ అధిపతి. 
కాని ఏలాకు వ్యతిరేకంగా జిమ్రీ కుట్ర, పన్నాడు. 

రాజై న ఏలా తిర్సాలో ఉన్నాడు. అతడు అర్హా 
ఇంటిలో బాగా మద్యపానం చేసి మత్తుగా ఉన్నాడు. 
తిర్భాలో వున ్న రాజభవన నిర్వాహకుడు అరా. 'ిజిమ్రీ 
ఆ ఇంటిలో ప్రవేశించి రాజైన ఏలాను చంపే పేశాడు. 
ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం 
జరుగుతూ వుండగా ఇది జరిగింది. తరువాత ఏలా 
స్థానంలో జిమ్రీ ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. 


ఇశ్రాయేలు రాజుగా జిమ్రీ 
"1జీ రాజుగా సింహాసనాన్ని అధిష్టించగానే, 
అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరిం 
చాడు. బయెషా వంశంలోని మగవారినెవ్వరినీ అతడు 
స్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ 
జిమ్రీ చంపేశాడు. 'జిమ్రీ ఆ విధంగా బయెషాయొక్క 


పైకి దండెత్తి వెళ్లారు. '*నగరాన్ని ముట్టడించి పట్టుకు 
న్నారని జిమీ, తెలుసుకున్నాడు. అతడు రాజభవనం 
లోకి వెళ్లి దానికి నిప్పుపెట్టాడు. అతడు భవనంతో 
పాటు కాలిపోయాడు. "జిమీ పాపం చేయబట్టి 
అతడు నాశనమయ్యాడు. అతడు పాపం చేశాడు. 
యెహోవా దృష్టిలో అనేక చెడు కార్యాలు చేశాడు. 
యరాబాము మాదిరిగానే అతను కూడా పాపం చేశాడు. 
యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయ 
టానికి కారకుడయ్యాడు. 

?జిమీ పన్నిన కుట్ర, విషయం, అతను చేసిన 
తదితర కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర, గ్రంధంలో 
వ్రాయబడ్డాయి. జిస్రి, రాజైన ఏలీకి వ్యతిరేకంగా తిరిగి 
నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గృంథంలో 
పొందు పర్చబడ్డాయి. 


ఇశ్రాయేలు రాజుగా ఒమ్లీ, 


21ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా విడి 
పోయారు. ఒక వర్గం గీనతు కుమారుడై న తిబ్బీని 
బలపర్చి, అతనిని రాజుగా చేయ సంకల్పించింది. 
రెండవ వర్గం ఒమ్టీని అనుసరించింది. చేఒమ్టీ అనుచ 
రులు గీనతు కుమారుడై న తిబ్నీ వర్గం వారికంటె 
బలంగా వున్నారు. అందువల్ల తిబ్నీ చంపబడ్డాడు. 
ఒమ్రీ రాజయ్యాడు. 

“ఆసా పాలన యూదాలో ముప్పదియొకటో 
సంవత్సరం జరుగుతూ వుండగా, ఒమీ, ఇశ్రాయేలుకు 


413 


రాజయ్యాడు. ఒమీ, ఇశ్రాయేలును పన్నెండు సంవత్స 
రాలు పాలించాడు. అందులో ఆరు సంవత్సరాలు 
తిర్పాలో వుండి ఏలాడు. *ోకాని ఒమ్టీ, షోమోను 


1రాజాలు 16:24-17:9 


దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక 
స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజు 
లందరి కంటు అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు 





కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద 
నాలుగు మణుగుల” వెండి నిచ్చి కొన్నాడు. ఆ కొండ 
మీద ఒమ్టీ, ఒక నగరాన్ని కట్టాడు. ఆ కొండ యజమాని 
యైన షెమెరు జ్ఞాపకార్థం ఆ నగరానికి షోమోను* 
అని పేరు పెట్టాడు. 

బోకాని ఒమీ, యెహోవా దృష్టిలో అనేక దుష్ట 
కార్యాలు చేశాడు. తనకు ముందు యేలిన రాజులందరి 
కంటు అతడు ఎక్కువ పాపం చేశాడు. అతడు నెబాతు 
కుమారుడై న యరొబాము చేసిన తప్పులన్నీ చేశాడు. 
ఇశ్రాయేలీయులు పాపకార్యాలు చేయటానికి యరా 
బాము కారకుడయ్యాడు. కావున వారంతా ఇశ్రాయేలీ 
యుల దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం 
కలుగజేశారు. యెహోవాకు కోపం రావటానికి కారణ 
మేమనగా వారు పనికిమాలిన వ్నిగృహారాధన చేశారు. 

27ఒమ్టీ, చేసిన ఇతర కార్యాలు, తన సై నికబలం 
మొదలగు విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర 
గ్రంధంలో వ్రాయబడ్డాయి. చోఒమీ, చనిపోయాడు. 
అతనిని షోమోనులో సమాధి చేశారు. అతని కుమా 
రుడు అహాబు అతని స్థానంలో రాజు అయ్యాడు. 


ఇశ్రాయేలు రాజుగా అహాబు 

బీయూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ 
సంవత్సరం జరుగుతూండగా ఒమ్టీ, కుమారుడై న 
అహాబు ఇశ్రాయేలుకు రాజై నాడు. "మాను నుండి 
ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును 
పాలించాడు. ఆహాబు యెహోవా చేయవద్దన్న 
కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించిన వారంద 
రికంటు అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు. 
!నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాప 
క్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్చిం 
చాయి. ఆ తప్పులు చాలవన్నట్టు అతడు ఎత్సయలు 
కుమార్తెయగు యెజెబిలును వివాహం చేసుకున్నాడు. 
ఎత్సయలు సీదోనుకు రాజు. దానితో అహాబు 
బయలు దేవతను” కొలవటం మొదలు పెట్టాడు. 
అహాబు అతనిని ఆరాధించాడు. షా మోనులో 
బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ 


ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు. పేఅషేరా 








నాలుగు వుణుగులు ఆంగ్ర తులామానం ప్రకారం 
నూట ఏబది పానులు. రెండు తలాంతులని పాఠాంతరం. 
షోమ్రోను సమరియ అని పాఠాంతరం. 


బయలు దేవత బయలు సీదోనీయుల ప్రధాన దేవత అతను 
భక్తులకు బహు సంతానాన్ని ప్రసాదిస్తాడని, పంటలు బాగా 
పండేలా చేస్తాడని ప్రజల విశ్వాసం. 


దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగ 
జేశాడు. 

3అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన 
హీయేలు యెరికో పట్టణాన్ని పునర్‌నిర్మించాడు. 
హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, 
అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. 
హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని 
చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను 
కుమారుడై న యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగు 
తుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా 
జరిగింది. * 


ఏలీయా మరియు వర్షాభావ పరిస్థితి 
ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్పీ 
1 7 నగరానికి చెందినవాడు. ఏలీయా వచి రాజైన 
అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన 
యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను 
నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్స 
రాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. "నేను ఆజ్ఞ 
ఇస్తేగాని వర్షం పడదు 
2తరుపాత యెహోవా ఏలీయాతో, నీవు ఈ 


ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెల్లి, కెరీతు వాగువద్ద 


దాగి వుండు. ఆ వాగు యోర్డాను నదికి తూర్పున 
ఉన్నది. *నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహా 
రాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు* 
ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు. 5కావున యెహోవా 
చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్డాను నదికి 
తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి 
అతడు వెళ్ళాడు. “బొంత కాకులు ప్రతి ఉదయం 
రొట్టైను, ప ప్రతి సాయంత్రం మాంసాన్ని + తెచ్చి ఇచ్చేవి. 
ఏలీయా వోగు నీటిని తాగీవాడు. 

"వర్దాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు 
ఎండిపోయింది. అప్పుడు యెహోవా ఏలీయాతో 
ఇలా అన్నాడు: 

“సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, 
అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు 





నూను ... జరిగింది యెహోషువ యెరికో పట్టణాన్ని 
నాశనం చేసినప్పుడు, ఈ పట్టణాన్ని ఎవరైతే తిరిగి నిర్మించ 
పూనుకుంటారో అతని పెద్ద కుమారుడు, “చిన్న కుమారుడు 
చనిపోతారని చెప్పాడు. (చూడండి యెహోషువా గ్రంథం 
6:26). 


కాకోలములు పెద్ద జాతికాకులు. వీటినే బొంత 


కాకులు అని కూడ అంటారు. 


1 రాజులు 17:10-18:7 


నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదే 
శించాను.” 

"కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి 
వెళ్ళాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్ల సరికి 
అతేనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె “వంటకై 
పుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు 
తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” 
అని అడిగాడు. ''అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూం 
డగా, “నాకో రొష్టు ముక్క కూడా దయచేసి తీసుకుని 
రా అని ఏలీయా అన్నాడు. 

“నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెప్పు 
న్నాను. నా వద్ద రొట్ట లేదు. ఒక జాడీలో కొద్ది 
పిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనె 
వుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరు 
కోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి 
మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు 
అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” 
అని ఆ స్త్రీ అన్నది. 

“ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధ 
పడకు. నీవు చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట 
చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒక 
చిన్న రొష్ట ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి 
పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట 
చేసుకో. ఇశ్రాయేలీయుల దేవుడై న యెహోవా 
ఇలా అన్నాడు: "ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. 
ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యం 
మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఇది కొన 
సాగుతుంది.” ” 

“అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా 
ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. 
ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల 
వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. పిండి 
జాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా 
ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరి 
గింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా 
చెప్పాడు. 

"కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి 
జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ మయ్యింది. 
చివరిగా అతని శ్వాస ఆగిపోయింది. ఆమె ఏలీయా 
వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా 
బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను 
చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే 
నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా 
చేయటానికే నీవు వచ్చావా” అని అడిగింది. 

నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా 
ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను 
తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న 








414 


గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు. తరువాత 
ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభువైన 
దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయ 
మిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద ఏ సీవు 
కలుగబేస్తావా*? ఆమె కుమారుడు చనిపోయేలా 
చేస్తావా?” En పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు 
సార్టు పడి, “ఓనా ప్రభువైన దేవా! ఈ బాలుడు 
మరల జీవించేలా చేయ” మని స్రార్థించాడు. 

2మెహోూవా ఏలీయా స్రార్థన ఆలకించాడు. 
బాలుడు శ్వాసపీల్చటం స్ట్రా ఫా రంభేరిచాడు. వాడు బతి 
కాడు. ఏలీయా బాలుని కేందికి తీసుకుని వచా ఎడు. 
బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు 
బతికాడు” అని ఏలీయా అన్నాడు. 

౫“నీవు నిజంగా దై వజనుడవేనని నేను ఇప్పుడు 
విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లా 
డుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ 
అన్నది. 


ర్త, 
త్తు 


ఏలీయా మరియు బయలు ప్రవక్తలు 
1 8 వర్దాలు లేకుండా పోయి మూడు సంవత్సరాల 
య్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, 
“నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో 
వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు. *కావున 
ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు. 
అప్పుడు షోమోనులో క్షామం" నెలకొన్నది. 
రాజై న అహాబు ఓబద్యాను పేఠీపించాడు. ఓబద్యా 
రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా 
యెహోవాకు నిజమైన అనుచరుడు) “ఒకసారి యెజె 
బెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు 
పెట్టింది. అప్పుడు + ఓబద్యా నూరుమంది ప్రవక్తలను 
చేరదీసి, వారిని రెండు గుహలలో హహా ఓబద్యా 
ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని 
ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీ 
యాలు ఇచ్చి కాపాడాడు.) రాజైన అహాబు ఓబ 
ద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం 
దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మన 
గుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి 
దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువు 
లను చంపే అవసరము వుండదు.” “నీటి వనరులు 
వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించు 
కున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. 
అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో 
వెల్లాడు. "ఓబద్యా ప్ర, ప యాణం చేస్తూండగా అతడు 
ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనా 
వరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు 
సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివై న 
ఏలీయావే గదా?” అని అడిగాడు. 


415 


కోఅవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ 
యజమాని రాజుకు తెలియజేయి అని ఏలీయా 
సమాధానం చెప్పాడు. 

అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహా 
బుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే 
అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం 
చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు 
కుంటున్నావు? నీ దేవుడైన యెహోవా సాక్షిగా 
చెప్తున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తున్నా 
డు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు 
పంపాడు. ఏ పాలకుడై నా తన దేశంలో నీవు లేవని 
చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో 
లేవని ప ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. 
11ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని 
చెప్పమంటున్నావా? ఒకవేళ నేను పోయి రాజైన 
అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు 
యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి 
తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ 
లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా 
బాల్యం నుండి యహూవాను ఆశృయించియున్నాను. 
13నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు 
యెహోవా యొక్క ప్రృవక్తలందరినీ చంపుతూండగా, 
నేను వంద మంది ప ప్రవక్తలను గుహలలో దాచాను. 
ఏభై మంది ప్ర ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై 
మందిని వేరొక 'గుహలోను దాచాను. వారికి అన్న 
పానాదులిచ్చి ఆదుకున్నాను. “ఇప్పుడు నన్ను వెళ్లి 
నీవిక్కడ వున్నట్టు రాజుతో చెప్పమంటున్నావు. రాజు 
నన్ను చంపేస్తాడు!” 

'“అది విన్న ఏలీయా, “నర్వశక్తిమంతుడై న 
యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు 
నిలుస్తానని ప ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు. 

అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దకు 
వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. 
రాజై న అహాబు ఏలీయాను చూడటానికి వెల్లాడు. 

“ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయే 
లులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని 
అన్నాడు. 

'5ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో 
కల్గోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, 
నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా 
ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, 
నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు. ఇశ్రాయేలీ 
యులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను 
కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల 
ఏభై మంది బయలు దేవత ప ప్రవక్తలను, నాలుగు 
వరదల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను 
అక్కడికి తీసుకొనిరా. రాణీ యిజెబెలు కప వక్త 


hed 


1రాజాలు 18:8-27 


లందరినీ పోషిస్తూ” వున్నది.” పిమ్మట అహాబు 
ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం 
వద్దకు పిలువనంపాడు. -ఆ ప్రజలందరి వద్దకు 
ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా 
ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? 
యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుస 
రించండి. బయలు నిజమెన దేవత అయితే మీరా 
దేవతను అనుసరించండి” అని అన్నాడు. 

ప్రజలు ఏమీ మాట్లాడలేదు. ?అందువల్ల ఏలీయా 
ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవా 
యొక్క ప్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని 
నాలుగు వరదల ఏభై మంది బయలు ప ప్రవక్తలున్నారు. 
బొకావున మీరు రెండు ఆబోతులను “తీసుకునిరండి. 
వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోని 
వ్వండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. 
ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి 
నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును 
అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను. 
పోబయలు దేవత ప్రవక్తలారా ! మీరు మీ దేవునికి 
స్ట్రార్టించండి. నేను నా యెహోవాను స్ర్రార్థిస్తాను. ఏ 
దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప 
చేస్తాడో అతడే నిజమెన దేవుడు.” 

(ప్రజలంతా ఇదీ మంచి ఆలోచన అని ఒప్పు 
కున్నారు. 

బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా 
అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని 
మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును 
ఎన్నుకుని తయారు చెయ్యండి. కాని నిప్పు మాత్రం 
రగల్భకండి. ప్త 

%కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును 
తీసుకున్నారు. దాస్‌ని తయారు చేశారు. వారు బయలు 
దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ 
బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని 
వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. 
ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన 
బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ 
నిప్పు రాజలేదు. 

”మధ్యాహ్నమై నప్పుడు ఏలీయా వారిని హేళన 
చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే 
మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః 
అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా 
పని ఒత్తిడిలో మ. లేక అతను ప ప్రయాణం 
చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్ర పోతూ ఉండవచ్చు! 
బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” 








SO 





రాణీ పోషిన్తూ ఈ 
బల్లవద్ద భోజనం చేస్తారని శ 


వక్షలందరూ యిజాబలు 


3 


0. 


8a (ఆ 


1 రాజులు 18:28-19:1 


అపహాస్యం చేశాడు ఏలీయా. అందువల్ల ఆ ప్రవక్తలు 
బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారో కత్తుల 
తోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది 
వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు 
చీరుకున్నారు. మధ్యాహ్న సమయం దాటి 
పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయం 
త్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు 
తమ భయానక చేష్టలు* సాగించారు. బయలు వద్ద 
నుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు.* 

అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” 
అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. 
బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం 
చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. 
31ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క 
గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున ఇశ్రాయేలు 
పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. 
యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్తతో ఈ 
గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే 
యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. ఏలీయా ఈ 
రాళ్లను యహోవా గొరవార్థం బలిపీఠాన్ని నిర్మించ 
టోనికి ఉపయోగించాడు. పట్ర చుట్టూ ఏలీయా చిన్న 
కందకం తవ్వించాడు. అది రెండు షియాలో విత్తనాలు 
నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతు కలిగివుంది. 
అప్పుడు ఏలీయా కష్టైనంతా బలిపీఠంపై వుంచాడు. 
అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన 
కజ్టలపై వుంచాడు. 

“తరువాత ఏలీయా ప జలను నాలుగు జాడీలతో 
నీరు తీసుకుని మాంసం మీద, కట్టల మీద చల్ల 
మన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. 
ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయ 
మన్నాడు. *ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూ 
వున్న కందకాన్ని నింపేసింది. 

“సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. 
ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా స్టా ర్థిం 
చౌడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యోకో 
బుల దేవా! యేలీయుల దై దెవం నీవేనని నిరూ 
పించమని నేనిప్పుడు నిన ్నడుగుతున్నాను. నేనునీ 
సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని 
నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు 








భయానక చేష్టలు హెద్రీలో ఈ మాటకు 
మరచుట” అని అర్థం కూడ వుంది. 


“ఒత్తు 
౧ 
ఎవరూ వినలేదనీ, ఏమీ 


బయలు జరగలేదు 
పట్టించు కోలేదనీ పాఠాంతరం. 


రెండు షియాలు ఆంగ్ల కొలమానం ప్రకారం ఏడు గాలన్ల 
నీరు పష్టేటంత కందకం. లేక రెండు మానికల ధాన్యం 
పష్టేటంత కందకం. 


416 


తెలియజేయి. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. 
ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. 
అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు 
చేరు కుంటున్నా ఎవని వీరు తెలుసుకుంటారు.” 
అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలి 
మాంసాన్ని, కజ్టలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న 


ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న 


నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. ప్రజలంతా 
ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి, "యెహో 
వాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని 
స్తుతించసాగారు” 

అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్త 
లందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” 
అని అన్నాడు. ప్ర వక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. 
ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని 
వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చంపేశాడు. 





తిరిగి వర్షాలు పడటం 

“ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు 
వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడ 
బోతూ వుంది” అని అన్నాడు. “రాజై న 'అహాబు 
భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా 
కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్టమధ్య 
తలను పెట్టాడు. “అప్పుడు ఏలీయా తన సేవకునితో 
సముద్రం చూడమన్నాడు. 

సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు. 
“నేనేమీ చూడలేదు” అని సేవకుడు తిరిగి వచ్చి 
చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. 
ఈ విధంగా ఏడుసార్డు జరిగింది. ఏడవసారి నౌకరు 
తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు 
చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని 
అన్నాడు. ఏలీయా తన న సేవకునితో, " రాజైన అహాబు 
వద్దకు వెళ్లి తన రథం సిద్దం చేసుకొని వెంటనే ఇంటికి 
వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని 
ఆపేస్తుంది” అని అన్నాడు. 

ఆ తరువాత కొద్ది సేపటికే ఆకాశంలో కారు 
మేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన 
స్ర్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రైయే 
లుకు తిరుగు ప్రయాణం సాగించాడు. యెహోవా 
శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను 
నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంళు 
ముందుగా యెజ్రై యేలుకు పరుగెత్తికొని వెళ్లాడు. 





సీనాయి పర్వతంపై ఏలీయా 
19 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు 
తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. 


కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో 


417 


అహాబు ఆమెకు వివరించాడు. అది విన్న యెజెబెలు 
ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్త 
మానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను 
చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం 
చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధంచలేని 
పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!” 

ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం 
కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన 
నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయే 
'ర్లైబాకు వెళ్లారు. బెయేర్షైబాలో తన నౌకరును ఏలీయా 
వదిలాడు. “తరువాత ఒక రోజంతా ప ప్రయాణం చేసి 
ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా" ఒక పాదకింద 
కూర్చున్నాడు. అతడు చని పోవాలని కోరుకున్నాడు. 
ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, 
నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వి 
కుల కంబు నేను ఉన్నతమైనవాడిని కాను.” 

ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర 
పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను 
తట్టాడు. “నిద్ర, లేచి, ఆహారం తీసుకో!” అన్నాడు 
దేవదూత. ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన 
రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా 
ఆ రొహఘ్టైను తిని, నీరు తాగాడు. అతను మరల 
నిద్రపోయాడు. 

“యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, 
“లేచి ఆహారం తీసుకో, నీవు “భోజనం చేయకపోతే 
నీవు చేయవలసిన ప్రయాణం నీవు నడవలేనంతగా 
వుంటుంది” అని అన్నాడు. క అందుచేత ఏలీయా లేచి 
అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న 
ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్ళు నడవ 
గలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం “అనబడే 
హూరేబు పర్వతం వద్దకు వచ్చాడు. 

* అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెల్లి ఆ రాత్రి, 
తలదాచుకున్నాడు. 

అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, 
“ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు. 

ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: pa 
మంతుడవై న యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ 
వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. 
కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడం 
బడికను భంగపర్బారు. నీ బలిపీఠాలను వారు నాశనం 
చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే 
ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు 
నన్నూ చంప జూస్తున్నారు!” 

"అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి 
పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా 
వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, 
ఒక పెనుగాలి వీచింది. ఆ గారి కొండలను రెండుగా 


1 రాజులు 19:2-20 


చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్ద 
గుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా 
మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం 
వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. 
2ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ 

అగ్నికూడా యె హూవా కాదు. అగ్ని తరువాత ప ప్రశాం 
తత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది. 

“ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో 
తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం 
వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెం 
దుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు. 

“ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవై న 
యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను 
సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు 
నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం ar 
నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీప్ర, 
క్షలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు 
వ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంప 
జూస్తున్నారు. 3 

'యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారి 
లోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప ప్రవే 
శించి హజాయేలును అరాము దేశానికి (సిరియా 
రాజుగా అభిషేకించు.” 

పిమ్మట నింషీ కుమారుడై న యెహాను ఇ్రా, 
యేలుపై రాజుగా అభిపిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె 
హోలావాడై న షాపాతు కుమారుడై న ఎలీషాకు నీ 
తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి. 'హజాయేలు 
ఖడ్గము నురడి తప్పించుకున్న ప్ర తివాడినీ యెహా 
సంహరిస్తాడు. యిహూ కత్తి పోటునుంచి తప్పించు 
కున్న ప్ర ప తివాడినీ హజాయేలు చంపేస్తాడు. కోకా యే 
లులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ 
ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూ వంగి 
నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు 
ముద్దు పెట్టు కోలేదు.” 


ఎలీషా ప్రవక్త అవటం 

సోకావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు 
షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా 
ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. 
ఏలియా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్ను 
చుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. 
ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు. 

అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను 
వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు 
వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని 
వారి వద్ద వీడ్కోలు తీసుకోనీయండి. తరువాత నేను 
మీతో వస్తాను” అని అన్నాడు. 


1 రాజులు 19:21-20:16 


“అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను* 
అని ఏలీయా అన్నాడు. 

21ఏల్రీష్షా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్ర ప్రత్యేకమైన 
విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. 
ఎడ్డకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని 
ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. 
వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత 
ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు 


సహాయకుడయ్యాడు. 
2 బైన్లదదు సిరియా రాజు, అతడు తన సైన్యాల 

న్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై 
ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్టాలు 
వున్నాయి. వారు సమరియను (షోమోను) ముట్ట 
డించి యుద్దం చేశారు. ఇశ్రాయేలు రాజైన అహాబు 
వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు. 3వారు 
బెన్లదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు 
నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. 
అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు 
ఇచ్చేయాలి.” 

“ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమాని 
యైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటున్నాను. 
నాకున ఎ ప్రతిదీ నీకు చెందినదే.” 

5దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు 
బెన్లదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి 
బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని 
నేనింతకు ముందే చెప్పాను. నేనిప్పుడు నా మనుష్యు 
లను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను 
వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యులకు ఏది 
నచ్చితే అది తీసుకుని వస్తారు.” 

"ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న 
పెద్దల (నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు 
చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్లదదు 
కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్ల 
లను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని 
ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పు 
కున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని 
చూస్తున్నాడు.” 

కిబది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు 
“బెన్లదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు 
చేయవద్దనీ” అన్నారు. 

'బెన్లదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా 
అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. 


బెన్లదదు అహాబు యుద్దానికి తలపడుట 





నిన్ను నేనాపను “నీకు నేను ఏమి చేశానని?ొ లేక “నిన్ను 
ఏమి చేస్తాను?” అని శబ్దార్ధం. 


418 


కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్టుగా నేను చేయ 
జాలను.” 

రాజై న బెన్లదదు మనుష్యులు ఈ సమాచారాన్ని 
అతనికి అందజేశారు. 

'9న్లదదు నుంచి మరో వర్తమానం తీసుకుని 
దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, 
“నేను షోమోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగ 
రంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి 
చెప్తున్నాను! నా మనుష్యులు గుర్తుగా 1 ఇంటికి తెచ్చు 
కోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయక 
పోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!” 

రాజైన అహాబు ప్రుత్యుత్తరమిస్తూ “బెన్లదదుకు 
ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి 
విప్పిన వానివలె గొప్పలు చెప్పరాదు అని చెప్ప 
మన్నాడు. 

"రాజై న బెన్లదదు ఇతర పాలకులతో కలసి తన 
డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు 
తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని 
అతనికి అందజేశారు. రాజై న బెన్లదదు నగరాన్ని ముట్ట 
డించటానికి సన్నద్దులు కండని తన మనుష్యులకు 
ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు 
వెళ్లారు. 

లదే సమయంలో ఒక ప ప్రవక్త రాజైన అహాబు 
వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: 

“ఆ పెద్ద 'సెన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన 
నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా 
చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనై న యెహోవానని 
నీవు గుర్తిస్తావు.” 

వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయో 
గిస్తావు?” అని అహాబు అడిగాడు. 

“యువకులై న ప ప్రభుత్వాధికారులను” 
యః పళ౮ూవొ సెలవిస్తున్నాడని ప్ర ప్రవక్త అన్నాడు. 

ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని 
రాజు "తడిగాడు' నీవే” అని ప ప్రవక్త అన్నాడు. 

15క్రావ్సన అహాబు యువ ప ప్రభుత్వాధికారులను 
సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప ప్రై 
రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సై న్యాన్నంతటిని 
రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మంది 
వున్నారు. 

ీముధ్యాహ్నమయ్యింది. రాజై న బెన్లదదు, అతనికి 
తోడుగా ఉన్న ముప్పైరెండు మంది పాలకులు వారి 


అని 





మనుష్యులు గుర్తుగా హెద్రీలో గుప్పెడు మట్టి కూడ 
అని శబ్లార్లం. 

లథి 
కవచాన్ని నః చెప్పరాదు “నిజమైన సైనికుడు యుద్దం 


ముగిసినాక గీప్ఫతనం చెప్పుకుంటాడు గాని, యుద్దానికి 
ముందు కాదు అని పాఠాంతరం. 


419 


గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో 
వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండ 
యాత్ర, మొదలయ్యింది. గయువ ప ప్రభుత్వాధి 
కారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజై న బెన్లదదు 
మనుష్యులు ఆయనతో షోమోను నుండి కొందరు 
సైనికులు బయటికి వచ్చినట్టు చెప్పారు. “అయితే 
వారు యుద్దానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు 
సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా 
వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్లదదు అన్నాడు. 
తర్రాజైన అహాబు యొక్క యువ్‌సె సైనికులు దండ 
యాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యం 
వారిని అనుసరిస్తూ వుంది. "ఇశ్రాయేలు అధికారులలో 
ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపి 
వేశాడు. కావున అరాము నుండి వచ్చినవారు పారి 
పోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. 
రాజైన బెన్లదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించు 
కున్నాడు. “రాజై న అహాబు తన సైన్యాన్ని నడిపించి 
అరాము సైనికుల గుర్హాలను, రథాలను స్వాధీన 
పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో 
సిరియను సైన్యం "ఘోర పరాజయం పొందింది. 

22 అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి 
ఇలా అన్నాడు, “కరాయ రాజైన బెన్లదదు రాబోయే 
వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్దానికి వస్తాడు. 
ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా 
బలపర్చుకో. అతని దండయాత్ర, నుంచి నిన్ను నీవు 
రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.” 


బెన్లదదు తిరిగి యుద్దానికి వచ్చుట 
జెరాజ్జై న బెన్లదదు సేవకులు కొందరు వచ్చి 

ఆయనకు ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు 
కొండ దేవతలు. మనం యుద్దం పర్వత ప్రాంతంలో 
నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్ర ప జలు గెలిచారు. 
కావున ఈ సారి మనరి మైదాన న్రాంతంలో యుద్దం 
నిర్వహించాలి. అప్పుడు “మనం గెలుస్తాం. ఇప్పుడు 
నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను 
సైన్యాలను నడిపించేందుకు అనుమతించవద్దు. వారి 
స్తానంలో దళాధిపతులను నియమించు. 

ఒపోతర్వాత నీవు పోగొట్యుకున్నటువంటి 
సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు 
సైన్యంలో వున్నట్టుగా గుర్రాలను, రధాలను మళ్లీ 
సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన 
ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం 
మనదే!” బెన్లదదు వారి సలహా పాటించాడు. వారు 
చెప్పిందంతా చేశాడు. 

“వసంత కాలం వచ్చే సరికి బెన్లదదు అరాము 
ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్దం 
చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు. 


1 రాజులు 20:17-33 


2ఇశా యేలీయులు కూడా యుద్దానికి తయారై 
నారు. ఇశ్రాయేలు ప్ర, ప జలు అరాము సె సైన్యంతో పోరాడ 
టానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి 
ఎదురుగానే కాయలు. సై, సెనికులు మకాంవేశారు. అరా 
మీయులు ఆ ప్ప దేశాన్నంతా ఆకృమించియుండగా, 
ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలె 
వున్నారు. 

ఇశ్రాయేలు రాజు వద్దకు దై వజనుడొకడు వర్త 
మానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: 
“అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ 
దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ 
దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ 


పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా 


నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.” 

బోఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల 
పాటు మోకరించి వున్నాయి. ఏడవరోజు యుద్దం 
మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో 
ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు. 
30మ్సిగిలన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. 
నగర స్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై. ఏడువేల 
మంది సైనికులు చనిపోయారు. బెన్లదదు కూడ నగ 
రానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు. 
3!క లోపు కొందరు సేవకులు అతనితో ఇలా 
అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపను 
న్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, 
తాళ్లు తలకు చుట్టుకుని” ఇశ్రాయేలు రాజు వద్దకు 
వెళ్లాం. బహుశః అతడు మనల్ని బతకనివ్వొచ్చు. స 

సారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు 
పసన ఏర వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి 
“మీ సేవకుడు బెన్లదదు దయచేసి తనను బతకనివ్వ 
మని అడుగుతున్నాడు” అని చెప్పారు. 

“అయితే అతడింకా బతికే వున్నాడా? అతడు నా 
సహోదరుడే!” అన్నాడు అహాబు. 

శోబైన్లదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా 
దయచూపి బెన్లదదును చంపనని నిరూపించే విధంగా 
ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్ల 
దదును నా సహూదరుడని అహాబు అన్నాడో, వచ్చిన 
మనుష్యులు వెంటనే, “అవును ! బెన్లదదు నీ సోద 
రుడే!” అని అన్నారు. 

“అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు 
అన్నాడు. తరువాత బిన్లదదు రాజైన అహాబు 
ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన 
రథం ఎక్కమన్నాడు. 





గోనె బట్టలు ... చుట్టుకుని ఇలా చేసిన వారు అల్చ 
స్థితిలోను, అణకువతోను వున్నట్టు; వారు లొంగి పోవ 
డానికి సిద్దంగా వున్నట్లు గుర్తు. 


1 రాజులు 20:34-21:9 


శోజాన్లదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, 
నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టుణా 
లన్నిటిని నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి 
షోమ్రానులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని 
వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు 
చేయవచ్చు.” 

అది విన్న అహాబు, “నీవు ఇందుకు ఒప్పుకుంటే 
నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత 
ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడీక కుదుర్చుకు 
న్నారు. రాజైన అహాబు రాజై న బెన్లదదును స్వేచ్చగా 
వదిలాడు. 


ఒక ప్రవక్త అహాబుకు వ్యతిరేకంగా మాట్టాడుట 

ఫోప్రవక్తలలో ఒకడు మరో ప్ర ప్రవక్షతో, 
కొట్టు!” అని అన్నాడు. యమహా వలన పే ప్రే చ 
బడి “అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్ర ప్రవక్త అతనిని 
కొట్ట నిరాకరించాడు. అందుచే మొదటే ప ప్రవక్త ఇలా 
అన్నాడు: “నీవు యెహోవా ఆజ్ఞను పాటేంచలేదు. 
నీవు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లగానే ఒక సింహం నిన్ను 
చంపేస్తుంది.” ఆ రెండవ ప్రవక్త ఆ ప్రదేశం వదిలి 
వెళ్లగానే ఒక సింహం వచ్చి అతనిని చంపేసింది. 

“మొదటి ప్ర ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను 
కొట్టు!” అన్నాడు. 

ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్ర, 
తగిలింది. * అందుచే ఆ ప్రవక్త ఒక బట్టతో తన 
ముఖం కప్పుకున్నాడు. దానివల్ల అతనెవరై నదీ 
ఎవ్వరూ గుర్తు మ. ప్రవక్త వెళ్లి రాజు కొరకు 
బాలు పై నిలబడ్డాడు. రాజు వచ్చినప్పుడు ప్ర, ప్ర,వక్త 
ఆయనతో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయ 
టానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రు, సై నికునొకళ్ణి 
నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శతు సై నికునికి 
కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని 
స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ 
మున సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణు 
గుల వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు. 
40క్రాని నేను వేరే పనిలో నిమగ్నమై వుండగా ఆ శత్రు 
సె నికుడు పారిపోయాడు.” ఇశా యేలు రాజు ఇలా 
అన్నాడు: "నీవా "సైనికుని ఒదిలిపెట్టిన నేరం చేసినట్లు 
ఒప్పుకున్నావు. దానికి సమాధానం కూడా నీకు 
తెలుసు. ఆ వ్యక్తి చెప్పినట్లే నీవు చేయాలి. 


వక్తకు బాగా దెబ 1! 


“అప్పుడా ప్రవక్త తన ముఖము మీది బట్టను 
తీసేశాడు. ఇశ్రాయేలు రాజు వానిని చూచి, అతడు 
ప్రవక్తలలో ఒకడని తెలుసుకున్నాడు. *? ప్రవక్త 





రెండు మణుగులు 
ఐదు పానులని అర్థం. 


ఆంగ కొలమానం ప్రకారం డెబ్బై 


420 


యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: " “చంప 
బడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. 
కావున వాసి స్థానంలో నీ స్రాణం తీసుకోబడుతుంది. 
అతని ప్రజలే స్థానంలో నేప ప్రజలు చనిపోవలసి 
య... 

“రాజు షోమోనులో వున్న తన ఇంటికి వెళ్లి 
పోయాడు. అతని మనస్సు బాగా కలత పడింది. అతడు 
చింతాక్రాంతుడయ్యాడు. 


నాబోతు ద్రాక్ష తోట 

9 1 రాజైన అహాబు భవనం షో[మోను నగరంలో 

వుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోట 
వుంది. *ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా 
అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని 
కూరగాయల తోటగా మార్చాలను కుంటున్నాను. 
నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు 
దానికంటె మంచి ధ్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. 
లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో 
చెల్లిస్తాను.” 

నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ 
ఇవ్వను. ఇది నా పిశ్చార్దితం” అని అన్నాడు. 

*అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా 
వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రైయేలు 
వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. గోనా 
పిశ్చార్టితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు 
అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం 
తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు. 

అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. 
“ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు 
తినటం లేదు అని యెజెబెలు అడిగింది. 

అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెడ్రై 
యేలువాడై న నాబోతును అతని పాలం నాకిమ్మనీ 
అడిగాను. "దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, 
అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని 
నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.” 

"అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు 
రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం 
తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని 
నీకు నేనిప్పిస్తాను” అని అన్నది. తరువాత యెజెబెలు 
కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి 
మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజ 
ముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని 
నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకు 
లకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పింపించింది. ఆమె 
పంపిన లేఖలో ఇలా వుంది: 

ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటిం 
చండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు 


421 


సమావేశ పరృండి. ఆ సమావేశంలో మనం నాబోతును 
గురించి మాట్లాడాలి. 'నాబోతును గురించి ప్రజలకు 
అబద్దాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా 
చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా 
దూషణ భాషణ చేయగా తాము విన్నట్టు ప్రజలకు 
వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాజోతునూ నగరం 
నుండి బయటికి తేసుకానీ పోయి రాళ్లతో కొట్టి 
చంపాలి. 

"అది చదివిన యెచ్రా యేలు నాయకులు 
(పెద్దలు, ఇతర ప్ర ప్రముఖులు ఈ ఆజ్ఞను శిరసావహించారు. 
12 జలంతా ఉపహసం చేయాలని ఒక రోజును నిర్ణ 
సరి ప ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో 
సమావేశర కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. 
వారు నాబోతును ప ప్ర జత ముందు ఒక ప ప్రత్యేక స్టా స్తానంలో 
కూర్చుండబెట్టారు. 'అప్పుడు ఇద్దరు మనుష్యులు 
లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడు 
తూండగా తాము విన్నట్టు ప్రజలకు చెప్పారు. అందు 
"వల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి 
లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు. '*తరు 
వాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు 
యెజెబెలుకు పంపారు. 

కు వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు 
వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు 
వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది. 
"కావున అహాబు దద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం 
చేసుకున్నాడు. 

17ఇదే సమయంలో యెహోవా ఏలీయాతో 
మాట్లాడాడు. (ఏలీయా తిష్పీయుడైన ప్రవక్త) 
యెహోవా ఇలా అన్నాడు: "శప మోనులో వ వున్న 
రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు 
చెందిన ధ్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన 
స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు. 
19యుహోవా అంటున్నాడని నా మాటగా అతనికి 
ఈ విధంగా చెప్పు: “అహాబూ! నీవు నాబోతు అనే 
వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం 
చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా 
నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చని 
పోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే 
స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!” 

?తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీ 
యాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. 
నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తు 
న్నావు అని అన్నాడు. 

ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను 
మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహో 
వాకు విరుద్ధగా పాపం చేస్తూనే వచ్చావు. 21 అందువల్ల 
యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను 


1 రాజులు 21:10-22:3 


నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతి 
బాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను. 
2న౫బాతు కుమారుడై న యరొబాము కుటుంబానికి 
పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజై న 
బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయి 
పోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయ 
బడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. 
కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రా 
యేలు ప ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా 
నీవు కారికుడవయ్యావు. ఇంకా యెహోవా చెప్పిన 
దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజై, 
యేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి. చీనీ 
కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని 
శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో 
చనిపోయినా వానిని షక్షులు తింటాయి.” 

పోఅహాబువలా అన్ని తప్పుడు పనులు చేసినవాడు, 
అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి 
లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయ 
టానికి కారకురాలయింది. కొయ్య బొమ్మలను 
పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. 
ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. 
అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి 
తీసుకుని * ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. 

*ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత 
అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచ 
నగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచార 
సూచకంగా ప ప్రత్యేకమైన | బట్టులు ధరించాడు. అహాబు 
భోజనం మినేశాడు ఆప ప్రత్యేకమైన బట్టలతోనే నిద్ర 
పోయాడు. అహాబు బహు దుఃఖంతో 'మిక్కిలి కలత 
చెందాడు. 

ఎప్ప వక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా 
అన్నాడు: “అహాబు నాముందు తనను తాను తక్కువ 
చేసుకుని వినముడై నట్టు నేను చూస్తున్నాను. అందు 
వల్ల అతను బతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు 
కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు 
ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు 
కలుగబేస్తాను.” 


మీకాయా అహాబును హెచ్చరించుట 
me) తరువాత రెండు సంత్సరాల కాలంలో ఇశ్రా 
యేలు, అరాము దేశాల మధ్య శాంతి సామర 
స్యాలు నెలకొన్నాయి. *మూడవ సంవత్సరంలో 
యూదా రాజై న యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన 
అహాబును చూడటానికి వెళ్లాడు. 
3అదే సమయంలో అహాబు తన అధికారులతో, 
“రామోల్లిలాదు పట్టణాన్ని అరాము రాజు మనవద్ద 
నుండి తీసుకున్న సంగతి మీకు జ్ఞాపకమున్నదా? 


1రాజాలు 22:4-20 


మనం రామోళ్లిలాదును తిరిగి తీసుకొని రావటానికి ఏ 
రకమైన చర్యనూ ఎందుకు తీసుకోలేదు? అది మన 
పట్టణమై తీరాలి” అని అన్నాడు. “అప్పుడు అహాబు 
తన వద్దకు వచ్చిన రాజైన యెహోషాపాతును, 
“రామోత్స్‌లాదు వద్ద అరాము సైన్యంతో పోరాడటానికి 
నీవు మాతో కలుస్తావ” అని అడిగాడు. 

అవును, నేను మీతో కలుస్తాను. నీ సైన్యంతో 

హాకరెరఛట్లానికి నా సైనికులు, గుర్హాలు సిద్ధంగా 
Se కాని ముందుగా మనం మా హోపాను 
మనకు సహాయం చేయమని అడగాలి” అని యెహో 
షాపాతు అన్నాడు. 

అందుచేత అహాబు ప్ర్రవక్తలందరినీ సమావేశ 
పర్చాడు. ఆ సమయంలో అక్కడ సుమారు నాలుగు 
వరదల మంది ప్రవక్తలున్నారు. “నేను వెళ్లి అరాము 

సైన్యంతో రామోత్లిలాదు వద్ద యుద్ధం చేయ 
వచ్చునా? లేక నేనింకా మరో సమయం కొరకు వేచి 
వుండాలా” అని అహాబు వారినడిగాడు. 

“నీవు వెల్లి ఇప్పుడు యుద్దం చేయవచ్చు. 
యెహోవా నీకు విజయం చేకూరు తాడు” అని ప్ర వక్త 
లన్నారు. 

"కాని యెహోషాపాతు, “యెహోవా యొక్క 

ప్రవక్త మరెవరైనా ఇక్కడ వున్నారా? వుంటే అతడు 
తహాబు ఏమి చేయాలో దేవుని అడిగి తెలుసుకోవాలి” 
అని అన్నాడు. 

కోమరో ప్రవక్త వున్నాడు. అతని పేరు మీకాయా, 
అతడు ఇమా కుమారుడు. కాని నేనతనిని అసహ్యించు 
కుంటాను. అతడు యెహోవా తరపున మాట్లాడి 
నప్పుడు, అతడెప్పుడూ నాకు మంచి చెప్పుడు. నాకు 
ఇష్టం లేని విషయాలే అతడెప్పుడూ చెపుతాడు” అని 
అహాబు అన్నాడు. 

“అహాబు రాజా, నీవు అలా అనకూడదు” అని 
యెహోషాపాతు అన్నాడు. 

కావున రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని 
పిలిచి మీకాయా కొరకు వెళ్లి ఎక్కడున్నాడో చూడ 
మన్నాడు. 

ఆ సమయంలో ఆ రాజులిద్దరూ తమ తమ 
రాజ దుస్తుల్లో వున్నారు. వారు సింహాసనాల మీద 
కూర్చుని వున్నారు. అది షోమ్రూను నగర ద్వారం 
వద్దగల న్యాయస్థానం. ప్రవక్తలందరూ వారి ముందు 
నిలబడ్డారు. ప్రవక్తలు ప్రత్యేకమైన విషయాలనేకం 
యెహోవా నుండి తెలుసుకుని ప్రకటిస్తున్నారు. 
"వారిలో కెనయనా కుమారుడు సిద్కియా అను 
వాడొకడున్నాడు. నీద్కియా కొన్ని ఇనువ 
కొమ్ములు” చేయించి తెచ్చాడు. అతడు అహాబుతో 











ఇనుప కొమ్ములు ఇనుప కొమ్ములు గొప్ప బలానికి 
నిదర్శనాలు. 


422 


యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: " “అరాము 
సైన్యంతో పోరాడటానికి నీవు ఈ ఇనుప కొమ్ములు 
ఉపయోగిస్తావు. నీవు వారిని ఓడించి, సర్వనాశనం 
చేస్తావు.” మిగిలిన ప్రవక్తలు కూడ సిద్కియా చెప్పిన 
దానితో ఏకీభవించారు ఆ ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు: 
ల్‌ సైన్యం ఇప్పుడే కదిలి వెళ్లాలి. అరాము సై న్యంతో 
వారు రామోత్లిలాదు వద్ద పోరు నల్పాలి. నీవా 
పోరాటంలో గెలుస్తావు. యెహోవా నీవు గెలిచేలా 
చేస్తాడు.” 

'3ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా 


ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకా 


యాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెపుతు 
న్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా 
చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు. 

కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత 
యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్జ్ఞయిస్తే అదే 
చెపుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా 
సమాధానం చెప్పాడు. 

సోశరువాత మికాయా వచ్చి రాజైన అహాబు 
ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: 
“మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా 
సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్లి 
లాదు వద్ద అరాము సైన్యంతో పోరాడ వచ్చునా? 

“అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్దం 
చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడుూ అని 
మీకాయా సమాధానం చెప్పాడు. 

"కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు 
యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. 
అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో 
యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! 
ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!” 

అందుకు మీకాయా ఇలా అన్నాడు: “ఏమి జరుగు 
తుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సై సైన్యం 
కొండల్లో చిందరవందరె పోతుంది. . కాపరిలేని గొ (రెల్టా 
వారు వికలమైపోతారు. “ఈ మనుష్యులకు నాయకుడు 
లేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది అని 
యి హూవా అంటున్నాడు.” 

'యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా 
అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త 
నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ 
నేను విననొల్లని మాటలే అతడు చెపుతాడు.” 

19క్చాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం 
కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! 
ఇవి యహోవా చన మాటలు. యెహోవా పర 
లోకంలో సింహాసనాసీనుడై. వున్నట్టు చూశాను. దేవ 
దూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు. 
20ల్ర్రూహైోవా వారితో ఇలా చెప్పినాడు: “మీలో 





423 


ఎవరెనా రాజెన అహాబును మోసగించగలరా? అతడు 
రామోత్లిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా 
చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు. ప 
దేవదూతలు తాము చేయవలసిన పనిపె ఒక ఖచ్చిత 
మైన నిర్ణయానికి రాలేకపోయారు. 2 అప్పుడు ఒక 
దేవదూత యెహోవా ముందుకు వచ్చి, “నేనతనిని 
మాయ జేయగలను!” అని చెప్పాడు. *ేఎలామా 
యలో పడవేయగలవు? అని యెహోవా అడిగాడు. 
“అహాబు ప్ర వక్తలందరినీ కలవర పెడతాను. రాజై న అహా 
బుతో అన్నీ అబద్దాలు చెప్పమని ప్రవక్తలను "స్రోత్సహి 
స్తాను. ప్రవక్తల సమాచారాన్నీ అబద్దాలే అని దేవ 
దూత అన్నాడు. అందుకు యెహోవా, “మంచిది! 
వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు 
విజయం చేకూరుతుంది” అని అన్నాడు. 

బోమీకాయా తన కథనం ముగించాడు. అతనిలా 
అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా 
నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా 
తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయిం 
వాడు” 

తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా 
వద్దకు వెళ్లాడు. 'సెద్కియా మీకాయాను చెంప మీద 
కొట్టి, " "యహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడు 
తున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావాళ” “అని 
అడిగాడు. 

బోనీ వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగి 
వుండు. అప్పుడు నేను నిజం చెప్తున్నట్లు నీకు తెలు 
స్తుంది” అన్నాడు మీకాయా. 

26మీకాయాను బంధించమని అహాబు తన అధికారు 
లకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగర పాలకు 
డగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారు 
డైన యెవాషును ఇతనిపై తీర్చు చెప్పనీయండి. 

27మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి 
చెప్పండి. వీనికి కేవలం రొబ్టు, నీరు మాత్రం ఇవ్వండి. 
నేను యుద్దం నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇత 
నిని అక్కడే వుంచండి” అని రాజై న అహాబు అన్నాడు. 

%ోఅది విన్న మీకాయా ఇలాప్ర, ప,కటించాడు: “సర్వ 
ప్రజలారా, నై. ప్పేది సావధానంగా వినండి! అహాబు 
రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగి 
వస్తే, యెహె హవా నా ద్వారా మాట్లాడి యుండనట్లు.” 

"౨రువాత రాజైన అహాబు, “మురియు రాజైన 

యెహోషాపాతు కలిసి రామోత్లిలాదు వద్ద అరాము 
సైన్యంతో యుద్ధం చేయటానికి * వెళ్లారు. గ్‌లాదు అనే 
ప్రాంతంలో ఇది వుంది. 30అహాబు యెహోషా 
పాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్దానికి సిద్ధమ 
"వుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున 
తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం 
రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” 


1 రాజులు 22:21-40 


ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం 
మొదలయింది. *!అరాము రాజుకు ముప్పది యిద్దరు 
రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతు 
లకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని 
చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము 
రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. యుద్దం సాగుతూ 
వుండగా ఈ అధిపతులు రాజె న యోహోషాపాతును 
చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావిం 
చారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. 
యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం 
స్ట్రారంభించాడు. శోదానితో అతడు రాజైన అహాబు 
కాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంప 
లేదు. 

34కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి 
వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురి 
చూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన 
అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని 
కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తన 
సారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని 
ఈ ప్రదేశం నుండి బయటికి నడిపించు. యుద్ధం 
నుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు. 

సై న్యాలు మాత్ర ౦ యుద్ధాన్ని కొనసాగించాయి. 
రాజైన అహాబు తన రథం మీదే వుండిపోయాడు. 
రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు 
అరాము సైన్యంవై పు చూస్తూ వుండిపోయాడు. అతని 
గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. 
బాగా సాయంత త్రమయ్యేసరికి రాజు చనిపోయాడు. 
3ెరస్తూ, సూర్యాస్తమయ సమయంలో ఇశ్రాయేలు సైన్యం 
తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వ 
బడింది. 

37రాజై న అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని 
భౌతిక కాయాన్ని కొందరు షోమోనుకు తీసుకొని 
వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు. పోఅహాబు 
రథాన్ని సైనికులు షోమోనులో ఒక చెరువు వద్ద 
కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి 
రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని 
నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. 
ఇవన్నీ ఎలా జరుగుతాయని యహోవా చెప్పియు 
న్నాడో అలానే జరిగాయి. 

ఎ ర్రాజ్ఞై. న అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన 
పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గృంథంలో 
పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా 
తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ 
ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన 
నగరాన్ని గూర్చి కూడా వుంది. *అహాబు చనిపోయిన 
పిమ్మట అతని కుమారుడై న అహజ్యా అతని స్థానంలో 
రాజు అయ్యాడు. 


1రాజులు 22:41-53 


యూదా రాజుగా యెహోషాపాతు 
41ఆసా కుమారుడై న యెహోషాపాతు ఇశ్రాయేలు 

రాజైన అహాబు ఏలుబడి నాలుగవ సంవత్సరంలో 
యూదాకు రాజయ్యాడు. *యెహోషాపాతు రాజు 
అయ్యే నాటికి అతని వయస్సు ముప్పై అయిదు 
సంవత్సరాలు. యెహోషాపాతు యెరూషలేములో 
ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. యెహో 
షాపాతు తల్లి షిల్లీ కుమార్తె. అతని తల్లి పేరు అజూబా. 
శేేయ్య్వ్రైపె హోషాపాతు మంచి వ్యక్తి. గతంలో తన తండ్రి 
నడచిన రీతినే ఇతడు కూడ నడిచాడు. యెహోవో 
ఆజ్ఞలను శిరసావహించాడు. కాని యహూషాపాతు 
ఉన. వ్రత స్థలాలను తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు 
బలులు సమర్పించటం, ధూపం వేయటం వంటి 
ఆరాధనా కార్యక్ర, క మాలు కొనసాగించారు. 

*యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒక శాంతి 
ఒడంబడికను కుదుర్చుకున్నాడు. యెహోషాపాతు 
మిక్కిలి ధైర్యవంతుడు. అతడు చాలా యుద్దాలు 
చేశాడు. అతడు చేసిన పనులన్నీ యూదా రోహాల 
చరిత్ర గృంథంలో వ్రాయబడ్డాయి. సభ్యటిళార విష 
యంగాత తమ శరీరాలను అమ్ముకొనే స్త్రీ పురుషులను 
ఆరాధనా స్థలాలనుండి యెహోషాపాతు వెళ్లగొట్టాడు. 
తన తండ్రి యగు ఆసా రాజ్యం చేసిన కలంలో ఆ 
రకమైన స్త్ర పురుషులు ఆరాధనా స్థలాలలో సే 
చేస్తూ వుండేవారు. “ఆ కాలంలో ఎదోము EE 
రాజు లేడు. అది ఒక పాలనాధికారి అధీనంలో వుండేది. 
ఆ అధికారి యూదా రాజుచేత ఎంపిక చేయబడేవాడు. 


యెహోషాపాతు ఓడలు 
“రాజైన యెహోషాపాతు సముద్ర, యానానికి 
అనువై న “ఓడలను నిర్మించాడు. యె హోషాపాతు ఆ 
ఓడలను ఓఫీరు దేశానికి పంపాడు. ఓడలు బంగారాన్ని 


424 


తేవాలని అతని ఆశయం. కాని ఓడలు ఎసోన్లెబెరు 
వద్ద మునిగిపోయాయి. ఓడలు బంగారాన్ని అసలు 
తేలక పోయాయి. 

నీకా యేలు రాజై న అహజ్యా యె హోషాపాతుకు 
సహాయం చేయటానికే వెళ్ళాడు. యె హోషాపాతుతో 
నౌకా నిర్మాణ యానాలలో సమర్జులై న వారిని తీసు 
కొని వస్తానని అహజ్యా అన్నాడు. కాని యెపె హోషాపాతు 
అహజ్యా మనుష్యులను వినియోగించుకోడానికి నిరా 
కరించాడు. యెహోషాపాతు చనిపోయాడు. అత 
నిని తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి 
చేశారు. తరువాత అతని కుమారుడు యెహోరాము 
రాజయ్యాడు. 





ఇశ్రాయేలు రాజుగా అహజ్యా 

31 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు 
పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగు 
తుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజై నాడు. అహజ్యా 
షోమోనులో రెండు సంవత్సరాలు పాలించాడు. 
౨2 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన 
తండ్రి అహాబు, తన తల్లి యజిబలు, 

మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడ 
చిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. 
ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయ 
టానికి కారకులయ్యారు. 

నోఅహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధిం 
చాడు. తనకు ముందున్న తన తండ్రి, వలానే ఆ 
అసత్య దేవతను కొలిచాడు. తన ఈ చెడు నడవడితో 
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం 
కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రి పట్టు వ్‌ 
గించినట్టు యెహోవా అహజ్యా పట్ల కూడో కోపంతో 


వునా ఎడు. 


425 


2 రాజులు 


అహజ్యాకు సందేశం 

అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద 

మోయాబు తిరుగుబాటు చేసింది. 

22 కరోజు షోమోనులోని తన ఇంటి పై భాగాన 
అహజ్యా ఉన్నాడు. ఆ ఇంటీ కప్పునుండి కోయ్యకడ్డీల 
గుండా అహజ్యా కిందపడి, బాగా గాయపడ్డాడు. అహజ్యా 
తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని 
బయల్టైబూబుల యాజకుల దగ్గరికి వెళ్లండి. నా 
గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో 
వారిని అడగండి” అని చెప్పాడు. 

కాని తిప్పీయుడై న ఏలీయాతో యెహోవా 
దూత ఇలా చెప్పాడు: “షోమోను నుంచి అహజ్యా 
రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనుష్యుల్ని 
కలుసుకో. “ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. కనుక 
ఎక్రోను దేవుని బయల్లెబూబుల యాజకులను అడగ 
టానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని 
వారిని అడుగుము. “మరియు అహజ్యా రాజుతో ఈ 
విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. 
బలయల్టైబూబును అడగటానికి నీవు దూతలను 
పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడక 
నుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా 
వండు: ” తర్వాత అక్కడినుంచి వెళ్లి ఆ మాటలు 
అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు. 

దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత 
త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని 
అడిగాడు. “దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: 
“మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. 
మమ్మల్ని పంపించిన రాజుకి యహోవా చెప్పిన 
మాటలు చెప్పమని అతను చెప్పాడు. “ఇశ్రాయేలులో 
ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన 
బయల్టైబూబుని ప్రశ్నలడగటం దేనికి? ఇట్టు చేయ 
డంవల్ల నీవు పడకనుండి లేవవనియు, నీవు మరణిస్తా 
వనియు యె హూవా చెప్పాడు!” లై 

మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు 
చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?ొ అని అహజ్యా 
దూతలను అడిగాడు. 

క“ఆ వ్యక్తి వెంట్రుకలతోచేసిన వస్త్రము ధరించాడు. 
నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహ 


జ్యాకు దూతలు సమాధానమిచ్చారు. తర్వాత అహజ్యా, 
“తిష్పియుడయిన ఏలీయానే అది” అని అన్నాడు. 


అహజ్యా పంపిన నాయకులను అగ్ని నాశనము 
చేయుట 
*అహజ్యా ఏలీయా వద్దకు ఒక నాయకుని మరియు 
ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు 
ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ 


పైభాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని 


మనిషీ “క్రిందికి దిగమని రాజు చెప్పాడు” అని పలికాడు. 

10ఏల్రీయా ఏభై మంది మనుష్యులను, ఆ నాయ 
కుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినై తే, పరలోకం 
నుంచి అగ్ని వచ్చి నిన్నూ, ని ఏభై మందిని నాశనం 
చేయునుగాకొ అన్నాడు. 

అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయ 
కుని, ఏభై మందిని నాశనం చేసింది. 

11అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయ 
కుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీ 
యాతో, “దేవుని మనిషీ, [క్రిందికి త్వరగా రమ్ము 
అని రాజు చెప్పాడు అని పలికాడు. 

12ఏథీయా ఆ నాయకుని అతని ఏభై మంది మను 
ష్యులతో, “నేనే కనుక దేవుని మనిషినై తే, పరలోకం 
నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను 
నాశనము చేయుగాక!” అన్నాడు. అప్పుడు దేవుని 
అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది. 

కెఅహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మను 
ష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా 
వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను 
అర్ధించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై 
మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండు 
నుగాక! పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు 
నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం 
చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బతక 
నిమ్ము.” 

15 యైహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకు 
నితో పొమ్ము, అతనికి భయపడకుము అన్నాడు. 
అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడి అహజ్యా 
రాజుని చూడటానికి వెళ్లాడు. 1 అహజ్యాతో ఏలీయా, 





2 రాజులు 1:17-2:14 


“యహూవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రా 
యేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను 
దేవుడైన బయల్డబూబు వద్దకు ప్రక్నలడగమని దూత 
లను ఎందుకు పంపావు? నీవు ఇట్టు చేయడంవలన, 
నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు. 


యహోరాము అహజ్యా అంతఃపురాన్ని స్వాధీనం 
చేసుకొనుట 

'7ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా, 
అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. 
అందువల్ల అహజ్యా తర్వాత యహోరాము రాజ 
య్యాడు. యెహోషాపాతు కుమారుడైన యహూ 
రాము పరిపాఠించసాగాడు. అతని రెండవ సంవత్సర 
పాలనా కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా 
వున్నాడు. 

15 అహజ్యా చేసిన ఇతర పనులు “ఇశ్రాయేలు రాజుల 
వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 


ఏలీయాని సీ )కరించటానికి యెహోవా పథకాలు 

వేయుట 

సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పర 

లోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గర 
పడింది. ఏలీయా ఎలీషాతో గిల్లాలుకు వెళ్లాడు. 

2ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందు 
కనగా యహోవా నన్ను బతలునకు వెళ్లుమని ఆద 
రించాడు అని చెప్పాడు: 

కాని ఎలీషా, “యహోవా జీవంతోడు, నా జీవం 
తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో 
చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనుష్యులు బేతేలుకు 
వెళ్లారు. 

బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి 
యిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి 
యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు 
తెలుసా?” 

“అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలా 
డకు.” అని ఎలీషా చెప్పాడు. 

*ఎలీషాతో ఏలీయా, “దయచేనీ ఇక్కడ 
వుండుము. ఎందుకనగా నన్ను యెరికోకు వెళ్లమని 
యెహోవా ఆదేశించాడు అని చెప్పాడు. 

కాని ఎలీషా, “యహూవా జీవంతోడు, నా జీవం 
తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని చెప్పాడు. 
అందువల్ల వారిరువురు మనుష్యులు యెరికోకు వెళ్లారు. 

యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు 
వచ్చి యిట్లన్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి 
యెహోవా తినుకొని పోవునన్న విషయం నీకు 
తెలుసా” ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విష 
యమై మాటలాడకు” అని చెప్పాడు. 





426 


ఫఏలీయా ఎలీషాతో, “దయచేనీ ఇక్కడ 
వుండుము. ఎందుకంటే నన్ను యోర్డాను నది వద్దకు 
వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అని చెప్పాడు. 
ఏలీయా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, 
నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల 
ఆ కలరు వెళ్లారు. 

7 ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు 
వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్డాను 
నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా 
ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు. 

ఏలీయా తన అంగీని తీసి మడత పెట్టి నీటిమీద 
దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేర 
య్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద 
నదిని దాటారు. 

*వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, 
“నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి 
ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని 
ఏలీయా అడిగాడు. 

“నీ ఆత్మ రెండింతల భాగముగా నామీదికి వచ్చు 
నట్టు చేయి” అని ఎలీషా అడిగాడు. 

తీయ, “కష్టమైన విషయం నీవు అడిగావు. 
నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను 
చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి 
తీసుకొని పోయేటప్పుడు చూడకుంటే, అప్పుడు అది 
జరగదు” అని చెప్పాడు. 





దేవుడు ఏలీయాను పరలోకానికి తీసుకొని పోవుట 

"ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటలా 
డుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక 
అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. 
ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక 
సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని 
పోబడ్డాడు. 

12 అది ఎలీషా చూచి, “నా తండ్రీ! నా తండ్రీ! 
ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులూ అని 
అరిచాడు. ఎలీషా ఏలీయాని ఆ తర్వాత ఎన్నడూ 
చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి 
తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు. 

“ఏలీయా ధరించు వస్త్రం భూమిమీదికి పడింది. 
అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా 
నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” 
అన్నాడు. 

1*ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడికీ ఎడమకీ వేరు 
వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు. 





ఇశ్రాయేలు ... సైనికులు దేవుడు మరియు ఆయన 
పరలోక సైన్యం అని అర్థం. 


427 


ఏలీయా కోసం ప్రవక్తలు అడుగుట 

'యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడ 
గానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” 
అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. 
ఎలీషా ముందు వారు నేలకు తాకునట్టుగా నమస్క 
రించారు. అతనితో వారు ఇట్లన్నారు: “ఇదుగో, 
మా వద్ద ఏభై మంది సజ్జనులున్నారు. వారు వెళ్లి స్తీ 
యజమానికోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ 
ఒకవేళ ఏలీయాని పైకి తీసుకొని పోయి ఏ కొండ 
మీదనో లేక ఏ లోయలోనో పడవేసి వుండవచ్చు.” 

కాని ఎలీషా, “వద్దు ఏలీయాని వెతకడం కోసం 
మనుష్యుల్ని పంపవద్దు" అని చెప్పాడు. 

"7 పవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత 
వరకు (ప్రార్థించారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. 
ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” 
అని చెప్పాడు. ప్రవక్తల బృందం ఆ ఏభై మంది 
మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు 
రోజులపాటు వారు వెతికారు. కాని ఏలీయాను వారు 
కనుగొనలేక పోయారు. "కనుక ఎలీషా నివసించు 
చున్న యెరికోకి వారు వెళ్లారు. ఏలీయాని తాము 
కనుగొనలేక పోయామని వాళ్లు అతనితో చెప్పారు. 
ఎలీషా, “మీరు వెళ్లవద్దని నేను చెప్పాను” అన్నాడు. 


ఎలీషా సీటిని మంచి సీచ్లుగా చేయుట 

ఆ నగర పారులు ఎలీషాతో, “అయ్యా, ఈ 
నగరం చక్కని (ప్రదేశంలో వున్నట్టు మీరు చూస్తు 
న్నారు. కాని నీళ్లు మంచివి కావు. అందువల్లనే ఈ 
ప్రదేశంలో పంటలు పండవు” అని చెప్పారు. 

రక కొత్త పాత్ర తీసుకురండి. అందులో ఉప్పు 
వేయండి” అని ఎలీషా చెప్పాడు. 

పౌరులు పాత్రను ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. 
?!తర్వాత భూమినుండి నీరు "ప్రవహించే ఆ స్థలం 
వద్దకు ఎలీషా వెళ్లాడు. ఎలీషా ఆ ఉప్పును వీటీలోకి 
విసీరాడు. “నేను "ఈ నీటిని బాగు చేయుచున్నానని, 
ఇప్పటినుండి ఈ నీరు మరణము కలిగించదు. పంటలు 
పండనట్లుగా చేయదు” అని యెహోవా చెప్పాడు. 

22ఆ నీరు పరిశుద్ధ మయ్యింది. ఆ జలము నేటికీ 


2 రాజులు 2:15-3:8 


వాని అర్ధించాడు. తర్వాత అడవినుండి రెండు ఎలుగు 
బంట్లు వెలుపలికి వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. 
ఆ ఎలుగుబంట్లు ఆ నలభై రెండు మంది పిల్లలను 
చీల్చివేశాయి. 

ఎలీషా బేతేలు వీడి కర్మెలు పర్వతం వద్దకు 
వెళ్లాడు. మరియు అక్కడ నుండి, ఎలీషా షోమోనుకు 
మరలి వెళ్లాడు. 


ఇశ్రాయేలుకి యెహోరాము రాజవుట 

3 అహాబు కుమారుడై న యహూరాము షోమా 

నులో ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా 
రాజుగా యహోషాపాతు 18 వ పరిపాలనా సంవత్స 
రమున అతను పాలించడానికి మొదలు పెట్టాడు. 
యెహోరాము 12 సంవత్సరములు పరిపాలించాడు. 
యెహోవా తప్పని చెప్పిన పనులు యోహోరాము 
చేశాడు. కాని యెహోరాము తన తల్లిదండ్రులవంటి 
వాడు కాడు. బయలు దేవతను పూజించేందుకు తన 
తండ్రి నిర్మించిన స్తంభాన్ని అతడు తొలగించాడు. 
కాని నెబాతు కుమారుడై న యరొబాము చేసిన పాపా 
లను అతడు చేశాడు. *యరొబాము ఇశ్రాయేలు వారిని 
పాపములు చేసేటట్లు చేశాడు. యెహోరాము యరొ 
బాము చేసిన పాపాలను ఆపలేకపోయాడు. 


ఇశ్రాయేలు నుండి మోయాబు వేరు పడుట 

“మోయాబు రాజు మేషా. మేషావద్ద చాలా మేక 
లుండెను. మేషా 1,00,000 గొ (రైల ఉన్నిని 1,00,000 
గొర పొట్టేలుల ఉన్నిని ఇశ్రాయేలు రాజుకి ఇచ్చాడు. 
కాని అహాబు మరణించిన తర్వాత, మోయాబు రాజు 
ఇశ్రాయేలు రాజ్యపరిపాలనలో నుండి తిరుగుబాటు 
చేశాడు. 

తర్వాత యెహోరాము రాజు షో[మోను నుండి 
వెలుపలికి పోయి ఇశ్రాయేలు మనుష్యులందరిని సమీక 
రించాడు. "యెహోరాము యూదారాజై న యెహె 
షాపాతు వద్దకు దూతలను పంపాడు. యె se 
ఇట్టన్నాడు: “మోయాబు రజ్రా,నా పరిపాలనపె తిరుగ 
బడ్డాడు. మోయాబుతో యుద్దము చేయడానికి నీవు 
నాతో కలసెదవా” 





మంచి నీరుగా ఉంది ఎలీషా చెప్పినట్టుగానే అది జరిగెను. 


ఎలీషాని కొందరు పిల్లలు ఎగతాళి చేయుట 
¥ోఎలీషా ఆ నగరం నుండి బేతేలుకు వెళ్లాడు. 
ఎలీషా నగరం చేరడానికి కొండ ఎక్కుతూ ఉన్నాడు. 
నగరం నుండి కొందరు పిల్లలు బయటికి వస్తున్నారు. 
ఎలీషాని చూచి వారు ఎగతాళి చేశారు. అతనితో వారు 
ఇట్లు అన్నారు: “ఓ బట్టతల మనిషీ, పైకి వెళ్ళుము.” 
24 ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి 
పట్ల చెడు విషయాలు జరగాలని అతను యహూ 


యెహోషాపాతు, “అలాగే నేను నీతో కలుస్తోను. 
మనమిద్దరము ఒక సై న్యమవుదాము. నా ప్రజలు నీ 
(ప్రజలవలౌ వుంటారు. నా గుర్రములు నీ గు[ర్రములవలె 
వుంటాయి.” అని చెప్పాడు. 


ఆ ముగ్గురు రాజులు ఎలీషా సలహా కోరుట 
యెహోషాపాతు యెోహోరాముతో, “మనము 
ఏ త్రోవను వెళ్లాలి?” అని అడిగాడు. “మనము ఎదోము 
ఎడారిద్వారా వెళ్లారి” అని యెహోరాము సమాధాన 
మిచా డు. 


2 రాజులు 3:9-4:1 


అందువల్ల ఇశ్రాయేలు రాజు, యూదా, ఎదోము 
రాజులతో కలసి వెళ్లాడు. ఏడు రోజులపాటు వాళ్లు 
ప్రయాణం చేశారు. తమ సైన్యానికి గానీ, జంతువు 
లకు గానీ తగినంత నీరు దొరకలేదు. !'చివరికి ఇశ్రా 
యేలు రాజు (యెహోరాము) ఇలా చెప్పాడు, 
“యహోవా నిజంగానే మన ముగ్గురిని మోయాబు 
రాజులను ఓడించటానికే ఒకటిగా చేశాడు.” 

"కాని యెహోషాపాతు, “తప్పక యెహోవా 
యొక్క ఒక ప్రవక్త ఇక్కడే వున్నాడు. మనమేమి 
చేయవలెనో యెహోవానని అడగమని మనము ఆ 
(ప్రవక్తను అడుగుదాము” అని చెప్పాడు. 

ఇశ్రాయేలు రాజు సేవకుడొకడు, “షాపాతు కుమా 
రుడైన ఎలీషా ఇక్కడే వున్నాడు. ఎలీషా ఏలీయా 
యొక్క సేవకుడు” అని చెప్పాడు. 

1యెహోవా మాట ఎలీషాతో ఉన్నది” అని 
యెహోషాపాతు పలికాడు. 

అందువల్ల ఇశ్రాయేలు రాజు (యెహోరాము), 
ఎదోము రాజు మరియు యెహోషాపాతు ఎలీషాని 
దర్శించటానికి వెళ్లారు. 

కెఇ శాయేలురాజు (యెహోరాముతో ఎలీషా, 
“నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క 
ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు. 

ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము 
నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయా 
బీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను 
దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు. 

నేను యూదా రాజయిన యెహోషాపాతును 
గౌరవిస్తున్నాను. యెహోవా పేరు మీద ప్రమాణం 
చేసి చెప్తున్నాను. సర్వశక్తిమంతుడై న యెహోవాను 
నేను సేవిస్తాను. యెహోవా జీవముతోడు యోహోషా 
పాతు కనుక లేకపోయినచో నేను నిన్ను శ్రద్ధ చేయక 
నిన్ను పూర్తిగా నిర్లక్ష్యము చేసేవాడిని. కాని ఇప్పుడు 
వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా 
చెప్పాడు. ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా 
యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది. "అప్పుడు ఎలీషా, 
“యెహోవా చెప్పుచున్నది ఇదే. లోయలో రంధ్రాలు 
చేయండి. యహోవా చెప్పుచున్నది ఇదే. నీవు 
సెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని 
లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ 
ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది. [ఇది 
చేయడం యెహోవాకు సులభం మోయాబీ యులను 
ఓడించేలా యెహోవా చేయగలడు. “నీవు ప్రతి దృఢ 
మైన నగరముపై మరియు ప్రతి మంచి నగరముపై 
దాడి చేస్తావు. నీవు ప్రతి మంచి వృక్షాన్ని నరికి వేస్తావు. 
అన్ని ఊటలను నీవు నిలిపివేయగలవు. నీవు విసిరివేసే 
రాళ్లతో ప్రతి మంచి స్థలమును నీవు పాడుచేస్తావు” 
అని పలికాడు. ఉదయాన దేవునికి బలి జరిగే 


428 


సమయంలో ఎదోము మార్గము నుండి నీరు ప్రవ 
హించడం (ప్రారంభమయ్యింది. లోయనిండింది. 

*1మోయాబు లోని ప్రజలు తమతో యుద్ధం 
చేయడానికి గాను రాజులు వచ్చిన విషయము 
విన్నారు. కవచములు ధరించడానికి మనుష్యులందరు 
ఒక్కటిగా వయసు మళ్లిన వారై యున్నారు. వారు 
సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. వారు యుద్దానికి సిద్ద 
మయ్యారు. ఆ రోజు ఉదయం వారు పెరదలకడనే 
మేల్కొన్నారు. లోయలోని నీళ్లలో ప్రభాత సూర్యుడు 
(ప్రకాశిస్తూ ఉన్నాడు. అది మోయాబు ప్రజలకు నెత్తు 
రువలె కనిపించింది. “నెత్తురు చూడుడి! రాజులు 
తమలో తాము పోరాడుకొని వుండవచ్చును. ఒకరి 
నొకరు నాశనము చేసికొని వుండవచ్చు. మృత శరీర 
ముల నుండి విలువగల వస్తువులు తీసుకొనుటకు 
గాను మనము వెళ్లాము” అని మోయాబు (ప్రజలు 
చెప్పుకున్నారు. 

మోయాబు ప్రజలు ఇశ్రాయేలు గుడారము 
వద్దకు వచ్చారు. కాని ఇశ్రాయేలు వారు వెలుపలికి 
వచ్చి మోయాబు సై న్యాన్ని ఎదుర్కొన్నారు. ఇశ్రా 
యేలు ప్రజల నుండి మోయాబు (ప్రజలు పారి 
పోయారు. ఇశ్రాయేలు వారు మోయాబు దాకా పరుగె 
త్తుకు పోయి మోయాబు ప్రజలతో యుద్ధం చేశారు. 
2బశ్రాయేలు వారు నగరములను ధ్వంసం చేశారు. 
వారు మోయాబులోని ప్రతి మంచి పట్టణము మీదికి 
రాళ్లు విసిరివేశారు. నీటి బావులన్నిటినీ పూడ్చి 
వేసినారు. అన్ని ఊటలను ఆపి వేశారు. అన్ని మంచి 
చెట్లను నరికివేశారు. కీర్లరెశెతు వరకు వారు యుద్ధం 
చేస్తు వెళ్లారు. ఇశ్రాయేలు సై నికులు కీర్ణరిశెతు చుట్టు 
ముట్టి, దాని మీద దాడిచేశారు. 

మోయాబు రాజు ఆ యుద్ధము తనకు కష్టమై 
నదిగా చూశాడు. అందువల్ల ఖడ్గములు ధరించిన ఏడు 
వందల మంది మనుష్యుల్ని తీసుకొని సై న్యాన్ని ఛేదిం 
చడానికి, ఎదోము రాజుని హతమార్చడానికిగాను 
వెళ్లాడు. కాని వారు ఎదోము రాజుని ఎదుర్కొనలేక 
పోయారు. *”తర్వాత మోయాబు రాజు తన పెద్ద 
కొడుకుని వంట తీసుకొనిపోయాడు. తన అనంత 
రము రాజు కావలసిన కుమారుడు అతడే. తన కుమా 
రుని (ప్రాకారము మీద దహన బలిగా అర్చించాడు. ఇది 
చూచిన ఇశ్రాయేలీయులు తల కిందులయ్యారు. 
అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజుని 
విడిచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. 








ఒక ప్రవక్తయొక్క భార్య విధవరాలై సహాయం కోసం 
ఎలీషాని అడగటం 

4. (ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. 

అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, 

“నా భర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త 


429 


మరణించాడు. అతను య“హూవాని గౌరవించెనని నీకు 
తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. 
ఇప్పుడా వ్యక్తి నా ఇద్దరు కొడుకులను తీసుకు వెళ్లి 
వారిని తన బానిసలుగా చేసుకోవలెనని అనుకున్నాడు” 
అని విన్నవించింది. 

పోనేను నీకెలా సహాయం చేయగలను? మీ ఇంట్లో 
ఏమున్నదో చెప్పుము అని ఎలీషా అడిగినాడు. ఆమె, 
“మా ఇంట్లో ఏమి లేదు. ఒలీవ నూనెగల ఒక జాడీ 
వున్నది” అని బదులు చెప్పింది. 

అప్పుడు ఎలీషా, “వెళ్లి మీ ఇరుగు పొరుగు వారి 
వద్ద నుంచి పాత్రలు అడిగి తీసుకొనిరా. అవి ఖాళీగా 
ఉండాలి. చాలా పాత్రలు అడిగి తీసుకో. “తర్వాత మీ 
ఇంటికి పోయి తలుపులు మూసుకో. నీవు నీ కుమా 
రులు మాతం ఇంటిలో వుండాలి. అటు తర్వాత 
నూనెను ఆ పాత్రలో పోయుము. వాటిని వేరే ఒక 
చోట ఉంచుము” అని చెప్పాడు. 

అందువల్ల ఆ స్త్రీ ఎలీషాని విడిచి తన ఇంటిలోకి 
వెళ్లి తలుపులు మూసుకొనినది. ఆమెయు తన కొడు 
కులు మాత్రమే ఇంట్లో వున్నారు. ఆమె కుమారులు 
పాత్రలు తెచ్చారు. ఆమె వాటిలో నూనె పోసింది. 
ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక 
పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో 
చెప్పింది. కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. 
ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని 
చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ 
పూర్తి అయింది. 

7ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో 
చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను 
అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన 
తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమా 
రులు మిగిలిన పై కంతో జీవించగలుగుతారు.” 


షూనేములోని ఒక స్త్రీ ఎలీషాకి గది ఇచ్చుట 

ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన 
స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట 
విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. 
కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి 
అక్కడ ఆగి భోజనం చేసేవాడు. 

ఆ స్త్రీ తన భర్తతో, “ఇదుగో, నాకు ఎలీషా 
దేవుని పవిత్ర వ్యక్తిగా గోచరిస్తున్నాడు. ఎప్పుడూ 
అతను మన ఇంటి మీదుగా వెళ్తాడు. 'ఎలీషా కోసం 
మనము ఇంటి పై భాగాన ఒక గదిని కట్టిద్దాము. ఆ 
గదిలో ఒక మంచము కూడా అమర్చుదాము. అక్కడ 
ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక దీపం ఉంచుదాము. 
ఎప్పుడైతే అతను మన ఇంటికి వస్తాడో అప్పుడు 
దీనిని అతను తన గదిగా వాడుకోవచ్చు” అని చెప్పింది. 
11ఒకరోజు ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ 


2 రాజులు 4:2-23 


గదికి వెళ్లి, అక్కడ విశ్రమించాడు. ఎలీషా తన 
సేవకుడై న గేహజీతో, “ఆ షూనేము స్త్రీని పీలువుము 
అని చెప్పాడు. సేవకుడు షూనేము స్త్రీని పిలిచాడు. 
ఆమె ఎలీషా ఎదుట నిలిచింది. ఎలీషా తన సేవకు 
నితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం 
నీవు చేయదగినదంతా చేశావు. నీ కోసం మేమేమి 
చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, 
సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్ప 
మంటావా?” 

ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ 
నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది. 

'మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా 
గేహజీని అడిగాడు. 

“ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె 
భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు. 

అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు. 
అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె 
వచ్చి అతని ఎదుట నిలబడింది. ఎలీషా ఆమెతో, 
“వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత 
మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు. ఆ 
స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” 
అని చెప్పింది. 





మూనేము స్త్రీకి కొడుకు పుట్టుట 

17ఆమె గర్భవతి అయింది. ఎలీషా చెప్పినట్టుగా, 
తరువాత వసంత బుతువులో ఆమె ఒక కుమారుని 
ప్రసవించింది. 

15 ఆ పిల్లవాడు పెరిగాడు. ఒకరోజు అతను కంకుల్ని 
కోస్తున్న తన తండ్రిని పనివారిని చూసేందుకు పాలం 
లోకి వెళ్లాడు. ఆ పిల్లవాడు “తండ్రిని చూచి, “అయ్యో, 
నాతల, నా తల పగిలిపోతున్నది” అన్నాడు. 

“అతనిని ఆ తల్లి వద్దకు ఎత్తుకొని వెళ్లండి” అని 
తండ్రి తన సేవకునికి చెప్పెను. 

?౧సేవకుడు ఆ పిల్లవానిని అతని తల్లి వద్దకు తీసుకు 
వెళ్లాడు. మధ్యాహ్నం దాకా పిల్లవాడు తల్లి తొడమీద 
కూర్చొని వున్నాడు. తర్వాత ఆ పిల్లవాడు మర 
ణించాడు. 


ఎలీషాని చూడటానికి ఆ స్త్రీ వెళ్లటం 

21దై వజనుడై న (ఎలీషా) పడకమీద ఆమె తన 
పిల్లవానిని ఉంచి ఆమె ఆ గది తలుపు మూసివేసి 
వెలుపలికి వెళ్లింది. ఆమె తన భర్తను పిలచి, “ఒక 
సేవకుని ఒక గాడిదను పంపుము. అప్పుడు నేను 
దై వజనుని (ఎలీషా) కలుసుకునేందుకు త్వరగా వెళ్ల 
దను అని చెప్పింది. 

౫ఆమె భర్త, “దై వజనుని (ఎలీషా) వద్దకు నేడెం 
దుకు నీవు వెళ్లుచున్నావు. నేడు అమావాస్య గాని 





2 రాజులు 4:24-42 


సబ్బాతు రోజుగాని కాదు” అన్నాడు. “ఫరవాలేదు 
అంతా సక్రమంగానే వుంటుంది” అని ఆమె చెప్పింది. 

తర్వాత ఆమె గాడిదకు ఒక గంత పరిచింది. ఆ 
సేవకునితో, మనము త్వరగా వెళదాము, వేగముగా 
తోలుము, నేను చపే ప్పేంత వరకూ నెమ్మదిగా తోల 
వద్దని చెప్పింది. 

ఆ స్త్ర దైవజనుడను (ఎలీషా చూసేందుకు 
కర్మెలు పర్వతానికి వెల్లింది. 

దైవజనుడు (ఎలీషా షూనేము స్త్రీ చాలాదూరం 
నుండే వస్తుండగా చూశాడు. ఎలీషా శన సేవకుడై న 
గేహజీతో చెప్పాడు “చూడు ఆమె షూనేము స్త్రీ 
ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసు 
నేందుకు, "ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త 
సరిగా వున్నాడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను 
కలుసుకొని అడుగుము.” గేహజీ ఆ విధంగా ఆ 
షూనేము స్తీ స్త్రీని అడిగాడు. ఆమె, “ అంతా క్షేమము” 
అని చెప్పింది. 

*కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ 
మీదికి వెళ్లి (క్రిందికి వంగి ఎలీషా పాదాలు తాకింది. 
గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి 
వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, 
“ఆమెను ఉండనీ. ఆమె చాలా బాధగా ఉన్నది. ఆ 
సంగతి నాకు యహోవా చెప్పలదు. యెహోవా 
ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు. 

25 అప్పుడు షూనేము స్త్రీ, “అయ్యా నాకు కొడుకు 
కావలయునని నేను చెప్పలేదు గదా. నన్ను మోసం 
చెయ్యవద్దు” అన్నాను, అని అనగా 

వెంటనే గేహజీతో, ఎలీషా, “నీవు ఆమెతో వెళ్త 
డానికి సిద్ధంగా వుండుము. నా చేతికర్ర తీసుకుని 
వెళ్లుము. ఎవరితోను మాటలాడుటకు ఆగవద్దు. ఎవ 
రినైనా నీవు కలుసుకుంటే, అతనితో నమస్కారము 
అని కూడా చెప్పకుము. ఒకవేళ ఎవరై నా నీకు, “నమ 
స్కారము' అన్నట్లయితే, అతనికి బదులు చెప్పకుము. 
నా చేతి కర్రను బిడ్డ ముఖమున ఉంచుము అని 
చెప్పాడు. 

కాని ఆ బిడ్డ తల్లి, “నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. 
యెహోవా జీవంతోడు. నీ జీవం తోడు నీవు రాకుండా 
నేను వెళ్ళను” అంది. అందువల్ల ఎలీషా లేచి, షూనేము 
స్త్రీని అనుసరించాడు. 


31ఏల్రీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు 
ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. 
ఆ బిడ్డ ముఖము మీద ఆ కర్రను ఉంచాడు. కాని 
బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా 
తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవ 
డానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవడు” అని గేహజీ 
ఎలీషాకి చెప్పాడు. 








430 


షూనేము స్త్రీ కుమారుడు మరల బతుకుట 

ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ 
బిడ్డ చనిపోయివునా! డు. క్పల్రీషా గదిలోకి వెళ్లి తలుపు 
మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆ బిడ్డ 
మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహో 
వాని ప్రార్థించాడు. 34ఎల్రీషా పడక వద్దకు వెళ్లాడు. 
బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ 
నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల 
మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత 
వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు. 

35తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. 
వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ 
కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొనా ఎడు. 

“36ఏల్రీష్టా గేహజీని పీలచి, “ఆ షూనేము స్త్రీని 
పిలువుము” అని శబాడు. 

గేహజీ షూనేము స్త్రీని పిలచాడు. ఆమె ఎలీషా 
వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా 
చెప్పాడు. తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, 
ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్ల 
వాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది. 


ఎలీషా మరియు విషం కలిపిన కూర 

38ఏల్రీషై మరల గిల్లాలుకు వెళ్లాడు. అప్పుడా 
ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం 
ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకు 
నితో, “పెద్ద కుండను నిప్పు మీద ఉంచుము. ప్రవక్తల 
బృందానికి కూర తయారు చేయి” అని చెప్పాడు. 

ఫఒక వ్యక్తి మూలికలు తీసుకు వచ్చేందుకు పొలం 
వెళ్లాడు. అతను పిచ్చి రాక్ష చూసి దాని కాయలు 
తీసుకు వచ్చాడు. ఆ కాయలు తన ఒడిలో కట్టుకుని 
తీసుకుని వచ్చాడు. అతను ఆ కాయలను ముక్కలు 
చేసి కుండలో వేశాడు. కాని అది ఏ రకపు ఫలమో 
(ప్రవక్తల బృందానికి తెలియదు. 

“తర్వాత వారు మనుష్యులకు కొంచెం కూర 
తినడానికి వడ్డించారు. కాని వారు కూర తినడానికి 
(ప్రారంభించగా, ఎలీషాని పిలచి, “దై వజనుడా! 
కుండలో విషం ఉన్నది” అని అన్నారు. ఆ కూర 
విషంలా వుంది. అందువల్ల అది వారు తినలేకపోయారు. 

“అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” 
అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. 
దాన్ని అతను కుండలో వేసి. “మనుష్యులకు ఆ 
కూర వడ్డించండి. వారు భుజిస్తారు" అని ఎలీషా 
చెప్పాడు. ఆ కూరలో ఎలాంటి దోషం లేదు. 


ప్రవక్తల బృందానికి ఎలీషా ఆహారమిచ్చుట 
“ెబయల్లాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు 
మొదటి పంటవల్ల లభించిన (ఎలీషా) ఇరవై యవల 


431 


రొళ్టైలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను 
దైవజనునికి ఇచ్చాడు. ఎలీషా అప్పుడు, “వీటిని వారికి 
ఆహారంగా ఇవ్వండి” అన్నాడు. 

శెఎలీషా సేవకుడు, “ఏమిటి? ఇక్కడ వంద మంది 
ఉన్నారు. నేను వారందరికీ ఈ ఆహారం ఎలా ఇవ్వ 
గలను?” అని అన్నాడు. 

కాని ఎలీషా, “వారు తినడానికిగాను అది ఇమ్ము. 
వారది భుజిస్తారు. ఇంకా కొంచం ఆహారం మిగులు 
తుంది అని యెహోవా చెప్పాడు అన్నాడు. 

“అప్పుడు ఎలీషా సేవకుడు ఆ ఆహారమును ప్రవ 
కల ముందుంచాడు. ప్రవక్తల బృందం తినడానికి తగి 
నంత ఆహారం ఉండి, పైగా ఇంకా ఆహారం మిగిలి 
పోయింది. యెహోవా చెప్పినట్టుగానే ఇది జరిగింది. 





నయమాను సమస్య 
5 సిరియా రాజు యొక్క సై న్యాధిపతి నయమాను. 

రాజుకి అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, 
యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా 
విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తి 
మంతుడు, గొప్పవాడు. కాని కుష్టువ్యాధి వలన అతను 
బాధ పడుతూ ఉన్నాడు. 

2ఇ శాయేలులో యుద్ధం చేయడానికై సిరియను 
సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రా 
యేలీయులను వారి బానిసలుగా (గ్రహించారు. ఒకసారి 
వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకు 
వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకు 
రాలుగా, ఉంది. *ఆ అమ్మాయి నయమాను భార్యతో 
ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్త 
యెన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా 
షోమోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్టవ్యాధిని 
బాగు చేయగలడు.” 

*నయమాను తన యజమాని (సిరాయారాజు) 
వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకి ఆ అమ్మాయి చెప్పిన 
విషయాలు నయమాను తెలిపాడు. అప్పుడు సిరియా 
రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకి 
ఒక లేఖ పంపుతాను” అన్నాడు. 

అందువల్ల నయమాను ఇశ్రాయేలుకి వెళ్లాడు. నయ 
మాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల 
పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు 
పది దుస్తులు నయమాను తీసుకు వెళ్లాడు. సిరియా 
రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు 
వెళ్ళాడు. ఆ లేఖలో ఇలా వుంది:"... నేను ఇప్పుడు 
నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపు 
తున్నాను. అతని కుష్టవ్యాధిని నివారించుము.” 

"ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను 
తల క్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు 
తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను 





2 రాజులు 4:43-5:15 


దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. 
అందువల్ల సీరియా రాజు కుష్టవ్యాధితో బాధపడే 
ఒకనిని స్వస్థపరచుటకు నా వద్దకు ఎందుకు పంపి 
నట్టు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక 
మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు 
యుద్దానికి సన్నద్దుడవుతున్నాడు" అని చెప్పాడు. 

క ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన 
సంగతి దైవజనుడై న ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది 
సందేశాన్ని రాజుకి పంపాడు: “మీరు మీ దుస్తులు 
ఎందుకు చింపివేసుకొన్నారు? నయమానుని నా 
వద్దకు పంపండి. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక 
ప్రవక్త ఉన్నట్టు తెలుసు కుంటాడు.” 

ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను 
రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి 
వెలుపల నుంచున్నాడు. '’ఎలీషా ఒక దూతను నయ 
మాను వద్దకు పంపాడు. ఆ దూత, “వెళ్ళి. ఏడు 
మారులు యోర్డాను నదిలో స్నానం చేయుము. 
అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు పరిశుద్దు 
డవు అవుతావు, శుభపడతావు” అన్నాడు. 

"నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, 
“ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి 
తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. 
నా ముందర చేయి ఆడించి మరి నా కుష్టువ్యాధి 
బాగుచేస్తాడని ఆశించాను. *దమస్కు నదులాన 
అబానా, ఫర్చరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కరాలు 
మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో 
స్నానం చేసి శుద్దుణ్ని కాకూడదు!” అని అనుకొని 
నయమాను మహో[గుడయి కోవంతో వెళ్లి 
పోయాడు. 

13కాని నయమాను సేవకులు అతనిని సమీపించి 
అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: 
"తండ్రీ ప్రవక్త మిమ్మలి ్న ఒక కష్టమైన విషయం చెయ్య 
మని చెప్పగా, ఆ విధంగా చేయాలి అంతేనా? మీతో 
సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. 
ఆయన చెప్పిందేమనగా, కడుగుకొనుము నీవు పరి 
శుద్దుడవయ్యెదవు.” 

“అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్టుగా 
నయమాను ఆచరించాడు. నయమాను యోర్డాను 
నది లోపలికి వెళ్లి ఏడు సార్టు మునిగాడు. వెంటనే 
నయమాను పరిశుద్దుడయ్యాడు. నయమాను చర్మం 
పసిపిల్లవాని చర్మంవలా మృదువుగా వుంది. 

కీసయమాను మరియు అతని బృందంవారు దైవ 
జనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట 
అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ 
ప్రపంచంలో మరెచ్చట కూడ దేవుడు లేడని ఇప్పుడు 
తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వీకరిం 
పుమూ అని పలికాడు. 


2 రాజులు 5:16-6:8 


16క్రాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. 
యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్విక 
రింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు. 

నయమాను కష్టతరంగా అతనిని సముదా యించు 
టకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు. 
"అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు 
స్వీకరించకపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. 
నా రెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు 
దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందు 
కనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువంటి 
బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్ప్చి 
స్తాను. !ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమిం 
చునట్టు యెహోవాని (ప్రార్ధిస్తున్నాను. భవిష్యత్తులో, 
నా యజమాని (సిరియా రజా) రిమ్మోను ఆలయం 
లోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను 
ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు 
నామీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను 
రిమ్మోను ఆలయంలో మోకరిల్టుతాను. అలా జరిగి 
నప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొను 
చున్నాను” అని పలికాడు. “నెమ్మదికలిగి వెళ్ళుము” 
అని ఎలీషా నయమానుకి చెప్పాడు. అందువల్ల నయ 
మాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు. 

2కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు 
గేహజీ, “నా యజమాని (ఎలీషా సిరియనుడయిన 
నయమానుని వెళ్తనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కాను 
కను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా 
వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి 
ఏదైనా తీసుకువస్తాను”. అని అనుకున్నాడు. అందు 
వల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. 
తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయ 
మాను (గహించి. అతను తన రథం దిగి గేహజీని కలు 
సుకుని, “అంతా సవ్యంగా వుందిగదా అని నయమాను 
అడిగాను. 

2“అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజ 
మాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు 
నా వద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము 
నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి 
డెభ్లైఐదు పౌన్ల వెండి మరియు రెండురకాల దుస్తులు 
ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు. 

“అయ్యా, నూట ఏభై పౌన్టు తీసుకోండి” అని 
నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకు 
నేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయ 
మాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో 
వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. 
తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దరికి 
ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు 
వెళ్లారు. చోగేహజీ కొండ వద్దకు రాగానే, ఈ వస్తువులను 


432 


అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, గేహజీ ఆ సేవ 
కులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత 
గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు. 

2గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట 
నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి 
వెళ్ళావు?” అని అడిగాడు. 

“నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు. 

2ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయ 
మాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా 
హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలీవలు, 
(ద్రాక్షలు, గొ(రైలు, ఆవులు లేక స్త్రీ స్త్రీ పురుష సేవకులు 
మొదలై నవి తీసుకునేందుకు ఇదో సమయం కాదు. 
ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్ర 
మిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్టవ్యాధి వుంటుంది” 
అని ఎలీషా గేహజీతో చెప్పాడు. ఎలీషాని విడిచి గేహజీ 
వెళ్తగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. 
గేహజీకి కుష్టవ్యాధి కగిలింది. 





ఎలీషా మరియు గొడ్డలి 

ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: 

“మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది 
చాలా చిన్నదిగా వుంది. *యోర్టాను నదివద్దకు వెళ్లి, 
అడవిలో చెట్టు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి 
ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయోగ్యమైన 
ఇల్టు నిర్మించుకుందాము.” 

“బాగుంది అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు 
చెప్పాడు. 

మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా 
“బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు. 

“అందువల్ల ఎలీషా (ప్రవక్తల బృందంతో పాటు 
వెళ్లాడు. వారు యోర్డాను నది వద్దకు చేరుకుని కొన్ని 
చెట్టు నరకసాగారు. కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికే 
టప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో 
పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి 
చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు. 

6దై వజనుడై న ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని 
అడిగాడు. 

గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. 
అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి 
విసిరివేసెను. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలు 
నట్టు చేసింది. గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా 
చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు. 


సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు 
ప్రయత్నించుట 
సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని 


తన సై నికోద్యోగులతో ఆయన సమాలోచన 


433 


చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు 
వచ్చినప్పుడు వారిని ఎదుర్కొనండి” అని అతను 
చెప్పాడు: 

9కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు 
రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: 
“జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా 
సైనికులు అక్కడ దాగుకొని వున్నారు” 

"92 శాయేలు రాజు తన మనుష్యులకు సందేశం 
పంపుతూ దైవజనుడు (ఎలీషా తనకు హెచ్చరిక 
చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని 
కాపాడగలిగాడు. !'ఇందువల్ల సిరియా రాజు తల|క్రిందు 
అయ్యాడు. తన సై నికోద్యోగుల్ని సమావేశ పరచి 
వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని 
చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు. సిరియా 
రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో 
ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త 
అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య 
విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో 
మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” 
అన్నాడు. అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కను 
గొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను 
పంపుతాను” అన్నాడు. “ఎలీషా దోతానులో ఉన్నాడు" 
అని రాజ సేవకులు చెప్పారు. 

“అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక 
పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ 
చేరి నగరాన్ని చుట్టుముట్టారు. ఆ ఉదయం ఎలీషా 
సేవకుడు త్వరగా మేల్కొన్నాడు. అతను వెలుపలికి 
పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, 
గుర్రాలు ఉండటం చూశాడు. 

ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి 
చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు. 

1రోభయపడకు, సిరియా కోసం యుద్దం చేసే 
సైన్యం కంటె మనకోసం యుద్దం చేసే సైన్యం 
చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు. 

అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: 
“యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పు 
డతను చూడగలడు.” యెహోవా ఆ యువకుని కళ్లు 
తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ 
అగ్నిరథాలు గుర్రాలు వుండటం చూశాడు. అవి ఎలీషా 
చుట్టూ ఉన్నాయి. 

18 అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికి 
దిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్ధించాడు. 
“ఈ మనుష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను 
ప్రార్థించుచున్నాను” అన్నాడు. 

ఎలీషా ప్రార్థించిన ప్రకారం యెహోవా చేశాడు. 
సిరియా సైనికులు అంధులగునట్లుు యెహోవా 
చేశాడు. "పీరియా సై నికులను వుద్దేశించి ఎలీషా, 


2 రాజులు 6:9-28 


“ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన 
నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరికోసం 
వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్ములను 
తీసుకుని వెళతాను" అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా 
సైన్యాన్ని షోమోనుకు నడిపించాడు. 

20 వారు షోమోనుకు చేరుకోగానే“యెహోవా, 
a క్షళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలుగు 

"ని ఎలీషా ప్రార్థించాడు. అప్పుడు యెహోవా 

. కళ్ళు తెరిపించాడు. ?'తామప్పుడు షోమ్రోను 
నగరంలో వున్నట్టుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు 
రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రా 
యేలు రాజు, "తండ్రీ వారిని నేను చంపనా,” అని 
అడిగాడు. “నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు 
యుద్దంలో పట్టుకున్న ఈ మనుష్యులను నీవు 
చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రెబ్జలు 
మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని (తాగనిమ్ము. తర్వాత 
వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని 
ఎలీషా చెప్పాడు. 

23ఇ్షశ్రాయేలు రాజు సిరియా సై న్యానికై చాలా 
ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు 
తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజు సిరియా 
సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైని 
కులు వారి యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు 
దాడి చేయడానికై సై నికులెవరినీ ఇశ్రాయేలుకి పంప 
లేదు. 





భయంకరమైన కరువు కాలం షోమోనులో ఏర్పడుట 
24బద్రి "జరిగిన తర్వాత, సిరియా రాజయిన బెన్ల 
దదు తన సర్వసై న్యాన్ని సమీకరించి షోమ్రోను నగ 
రాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి వెళ్లాడు. చేనగరం 
లోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సై నికులు 
చేశారు. అందువల్ల షోమోనులో భయంకరమైన కరువు 
ఏర్పడింది. అద్‌. యెంత కష్టకాలమంటే, “ఒక గాడిద 
తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు 
పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మ బడింది. 
25 శాయేలు రాజు నగరాన్ని ఆవరించిన |పాకా 
రము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దేశించి 
కేక పెట్టింది. “నా ప్రభువా; యజమాని! దయచేసి 
నొక సహాయం చెయ్యండి అని. 
27ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం 
చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు 
ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్తంలో ధాన్యం 
లేదు. ద్రాక్షారసపు శాలలో దద్రాక్షారసం లేదు.”తర్వాత, 
“నీకు వచ్చిన కష్టమేమి” అని ఇశ్రాయేలు రాజు 
అడిగాడు. 
ఆ స్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని 
మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం 


2 రాజులు 6:29-7:10 


భుజిస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు 
భుజిస్తాము” అని ఈమె చెప్పింది. కాబట్టి మా 
కుమారుణ్ణి ఉడికించి తినేశారు. తర్వాత ఆ మరుసటి 
రోజు నేను ఆ స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని 
ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని 
ఆమె a కుమారుని దాచివేసింది.” 

306 స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తల క్రిందు 
లౌనానని rey తెలపడానికి తన వస్త్రాలు చింపు 
కున్నాడు. ఆ గోడమీదుగా రాజు వెళ్తున్నప్పుడు రాజు 
గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయిన, 
వ్యసనమయిన స్థితిని తఆలుపుతున్నదని ప్రజలు 
గహించారు. 

31రాజు, “ఈ రోజు ఆఖరికి షాపాతు కుమారుడె న 
ఎలీషా తల కనుక అతని దేహం మీద ఉంటే, నన్ను 
దేవుడు శిక్షించునుగాక!” అని చెప్పాడు. 

ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. 
ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు 
పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ 
దూత అక్కడికి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని 
ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంత 
కుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు నా తల నరికి 
వేసేందుకు మనుష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత 
చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, 
అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని 
అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు 
వినిపించునుగదా.” 

ఫోఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడు 
తూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: 
“యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా 
యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.” 

“దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పు 
Jae “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా 
ఉంటుంది. అది మరల చౌకగా దొరుకుతుంది. సమా 
రియా నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక సన్నని 
మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టల 
(సేరులు యవలు అమ్మబడును.” 

*తర్వాత రాజుకి దగ్గరగా వున్న అధికారి దేవుని 
వ్యక్తి ఎలీషాకి సమాధానమిచ్చాడు. “పరలోకపు కిటి 
కీలు యెహోవా తెరిచినా, ఇది జరగదు” అని ఆ 
అధికారి చెప్పాడు. 

“నీవు నీ కళ్ళతో అది చూడగలవు. కాని ఆ ఆహారం 
కొంచమైనా నీవు తినలేవు” అని ఎలీషా చెప్పాడు. 





పరలోకపు ... ఇది జరగదు ఈ వచనం యొక్క అర్థం 
బహుశః ఈ విధంగా ఉండవచ్చు. యెహోవా పరలోకపు 
కిటికీలను తెరిచినా అవి గోధుమ మరియు యవలగింజ 
లను, కురిపించడానికే అని వుండవచ్చు. 


434 


సిరియనుల గుడారము ఖాలీగా వుండటాన్ని 
కుష్టరోగులు చూచుట 

3నగర ద్వారం వద్ద నలుగురు కుష్టరోగులుండిరి. 
వారు ఒకరితో ఒకరు ఇట్టు చెప్పుకున్నారు: “కూర్చుని 
మరణించడానికి నిరీక్షిస్తున్నామా+ *షోమోనులో ఆహా 
రంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ 
చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక 
మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు 
కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం 
బతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము 
మరణిద్దాము.” 

అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ట 
రోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం 
అంచుదాకా వెళ్ళారు. అక్కడ మనుష్యులెవ్వరూ లేరు. 
6సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం 
వస్తున్న నవ్వడిని సిరియనుల సైన్యం వినేలా 
యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల 


సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రా 


యేలు రాజు హిత్తీయుల, ఈజిప్టీయుల రాజులను 

మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.” 
"ఆ సాయంకాలమే సిరియావారు అన్నీ అక్కడే 

విడిచిపెట్టి పారిపోయారు. వారు తమ గుడారాలు విడిచి 


పెట్టారు. గుర్రాలు, గాడిదలు మొదలైనవి కూడా విడిచి 
పెట్టి ప్రాణాలకోసం పారిపోయారు. 


విరోధి శిబిరములో కుష్టరోగులు 

కిగ్చిబిరం ప్రారంభమైన చోటికీ ఈ కుష్టరోగులు 
వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు 
తిన్నారు; తాగారు. తర్వాత ఆ కుష్టరోసులు వండి 
బంగారు వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. 
వెండి బంగారాలు వస్త్రాలను వారు దాచివేశారు. తర్వాత 
వనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ 
గుడారం నుంచి వస్తువులను బయటికి చేరవేశారు. 
ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు. *తర్వాత 
ఈ కుష్టరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: 
“మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి 
వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ 
సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటు, మనము 
శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు 
గారి భవనంలో వున్న మనుష్యులకు చెపుదాము.” 


మంచి వార్తను కుస్టరోగులు చెప్పుట 
ఆ తరువాత కుష్టరోగులు వచ్చి, నగర ద్వారపాల 
కులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు 
వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ 
ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయ 
బడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని 


435 


మనుష్యులందరూ వెళ్లిపోయారు.” “తర్వాత నగర 
ద్వారపాలకులు కేకలు వేసి రాజ భవనంలోని వారికి 
చెప్పారు. 'అది రాత్రిగడీయ. అప్పుడు రాజు పడక 
నుండి లేచాడు. తన అధికారులతో రాజు, “సిరియా 
సైనికులు మనకేమి చేస్తున్నారో మీకు చెప్తాను. 
మనము ఆకలిగా వున్నామని వారికి తెలుసు. పొలాలలో 
దాగుకొనడానికి వారు విడిదిని విడిచిపెట్టి వెళ్లారు. 
నగరం వెలుపలికి ఇశ్రాయేలువారు రాగానే, వారిని సజీ 
వంగా మనము పట్టుకోవచ్చు, తర్వాత మనం నగరం 
(ప్రవేశిద్దాము అని వారనుకొంటున్నారు” అని చెప్పాడు. 

గెరాజ ఉద్యోగులలో ఒకడు, “నగరంలో ఇంకా 
మిగిలిన ఐదు గుర్రాలను కొంతమంది పురుషులు తీసు 
కొని పోనివ్వండి. ఆ గుర్రాలు ఎలాగైనా మరణించేవే. 
నగరంలో ఇంకా మిగిలిన ఇశ్రాయేలువారివలె మర 
ణించేవే, ఈ వ్యక్తులను ఏమి జరిగిందో తెలుసుకోడా 
నికి మనము పంపిద్దాము” అని చెప్పాడు. 

“అందువల్ల గుర్రాలు కట్టిన రెండు రథాలను ఆ 
మనుష్యులు తీనుకున్నారు. ఆ ముగ్గు వత్యలను 
సిరియను సైన్యము వెనుక పంపాడు. “వెళ్లి ఏమి 
జరిగిందో చూడండి” అని రాజు చెప్పాడు. 

'యోర్జాను నదిదాకా ఆ మనుష్యులు సిరియను 
సైన్యము వెనుకగా వెళ్లారు. ఆ మార్గమంతటా వస్త్రాలు 
ఆయుధాలు వున్నాయి. సిరియావారు ఆ వస్తువులను 
పారిపోయినప్పుడు వదలి వేశారు. ఆ దూతలు వెనుకకు 
వెళ్లి షోమోను చేరుకొని రాజుకు చెప్పారు. 

'5త్రర్వాత ఆ ఇశ్రాయేలీయులు సిరియను శిబి 
రానికి పరిగెత్తుకుని వెళ్లి అక్కడినుండి విలువగల వస్తు 
వులు తీసుకున్నారు. ప్రతి ఒక్కనికి వస్తువులు సమృ 
ద్దిగా వున్నాయి. అందువల్ల యెహోవా చెప్పినట్టుగానే 
అది జరిగింది. ఒక్క రూపాయికి మేలిరకం పిండీ ఒక 
బుట్టు మరియు ఒక్క రూపాయికి రెండు బుట్టుల 
యవలు అమ్మబడను. 

గొరాజు తన ఉద్యోగిని సన్నిహితుడయిన వానిని 
ద్వార సంరక్షణకు ఎంపిక చేసెను. కాని ప్రజలు విరోధి 
శిబిరము నుండి వస్తువులను పొందడానికి పరుగెత్తి 
వారు ఆ ఉద్యోగిని కిందికి తోసి అతని మీదుగా నడి 
చారు. రాజు దేవుని వ్యక్తి అయిన ఎలీషా ఇంటికి 
వచ్చినప్పుడు, అతను చెప్పినట్టుగానే ఆ ఉద్యోగి 
మరణించాడు. 

18 ఏలీషా కూడ ఇలా సూచించాడు: “ఒక్క రూపా 
యికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్క 
రూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను. 
సమారియా నగర ద్వారములవద్దగల అంగడి వీధివద్ద 
(ప్రతివారు కొనగలరు.” 

కాని ఆ ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన 
మేమిటంటేః “యెహోవా పరలోకపు కిటికీలు తెర 
చినా, ఇలా జరగదు"అని. ఎలీషా ఆ ఉద్యోగితో ఇలా 


2 రాజులు 7:11-8:8 


చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని 
నీవు ఆ ఆహారమేమీ భుజింపవు.” ?ఆ విధంగానే, ఆ 
ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని 
కిందికి తోసి, అతని మీదగా నడిచారు. అతను 
మరణించాడు. 


రాజు మరియు మూనేము స్త్రీ 
ఎవరి కొడుకునై తే సజీవునిగా ఎలీషా చేసెనో, 
ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. 
“నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందు 
కనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పడుతుందని యా హోవా 
నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో 
ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.” 

*అందువల్ల ఆ స్త్రీ దేవుని మనిషి చెప్పినట్టుగా 
చేసింది. తన కుటుంబంతో ఆమె ఫిలిష్తీయుల దేశంలో 
ఏడేండ్లు ఉండటానికి వెళ్లింది. *ఆ ఏడు సంవత్సరములు 
పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం 
నుంచి తిరిగి వచ్చింది. 

ఆ స్త్రీ రాజుతో మాట్లాడడానికి వెళ్లింది. తన ఇల్లు 
తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె 
వెళ్లింది. 

“దేవుని వ్యక్తికి (ఎలీషా) సేవకుడై న గేహజీతో రాజు 
మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ఈ విధంగా అడిగాడు: 
“దయచేసి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను తెలుపండి.” 

ఏమృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న 
విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమ 
యాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ 
రాజువద్దకు పోయింది. తన పాలమూ తన యిల్లూ 
తాను పొందుటకు సహాయం చేయుమని రాజుని అడగ 
టానికి ఆమె వెళ్లింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, 
ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బతికించిన ఆ 
కుమారుడు” అని శన 6ఏమి కావలెనో చెప్పమని 
రాజు ఆమెని అడిగాడు. ఆ స్త్రీ రాజుతో చెప్పింది. 

తర్వాత ఆ స్త్రీకి సహాయము చేయడానికై రాజు 
ఒక అధికారిని ఎన్నుకున్నాడు. “ఆమెకున్నదంతా 
ఆమెకు వచ్చేలా చేయండి. ఆమె దేశం విడిచిపెట్టిన 
నాటినుంచీ నేటిదాకా కోతలవల్ల ఆమెకు రావలసి 
నదంతా ఇప్పించడి” అని చెప్పాడు. 


బెన్లదదు హజాయేలును ఎలీషా వద్దకు పంపుట 

"ఎలీషా దమస్కుకు వెళ్లాడు. సిరియా రాజయిన 
బెన్లదదు జబ్బుతో వున్నాడు. “దేవుని వ్యక్తి ఇచ్చటికి 
వచ్చాడు?” అని ఒకడు బెన్లదదుకు చెప్పాడు. 

అప్పుడు బెన్లదదు హజాయేలుతో ఇట్లన్నాడు: 
“ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. 
నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు 
యెహోవాని అడగమని అతనితో చెప్పుము.” 


2 రాజులు 8:9-27 


అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి 
వెళ్ళాడు. తనతో పాటు హజాయేలు కానుకలు 
తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి 
వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 
ఒంటెలు కావలసి వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు 
పోయాడు. “నీ అనుచరుడై. న సిరియా రాజు నన్ను 
నీ వద్దకు పంపించాడు. ఆయన జబ్బునుండి కోలు 
కొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని 
హజాయేలు చెప్పాడు. 

అప్పుడు ఎలీషా, “నీవు బాగుపడెదవని బెన్లద 
దుతో చెప్పు. కాని నీవు చనిపోదువని నిజముగా 
యెహోవా నాతో చెప్పాడు.” అన్నాడు. 


హజాయేలుకి సంబంధించి ఎలీషా ఒక ప్రవచనము 
చెప్పుట 

"ఎలీషా పైకి క్రిందికి చూడసాగాడు. హజాయేలు 
ఇబ్బందిలో పడేంతవరకూ అతను చూసెను. దైవ 
జనుడు ఏడవసాగను. 

2“అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని 
హజాయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి 
చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. 
మీరు వారి బలమైన నగరాలను దం చేస్తారు. ఖడ్లాలతో 
మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను 
కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను 
చీల్చి వేస్తారు అని ఎలీషా సమాధానం చెప్పాడు. 

కెహజ్రాయేలు “నేను శక్తిమంతుడను కానని 
చెప్పాడు. ఈ గొప్ప విషయాలు నేను చేయలేను.” 

“నీవు సిరియా రాజువి కాగలవని యహోవా 
చూపాడు.” అని ఎలీషా సమధాన మిచ్చాడు. 

“ఆ తర్వాత హజాయేలు ఎలీషాని విడిచి తన 
రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” 
అని బెన్లదదు హజాయేలును అడిగాడు. 

“నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని 
హజాయేలు చెప్పాడు. 





హజాయేలు బెన్లదదును హత్య చేయుట 
15క్రాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక 
వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత 
బెన్లదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయ 
డంతో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా 
రాజు అయ్యాడు. 


యెహోరాము తన పాలన (ప్రారంభించుట 
"ఇకా యేలుకు రాజైన అహాబు కొడుకు యోహో 
రాము పరిపాలనలోని, అయిదవ సంవత్సరమున, 





అనుచరుడు అక్షరాల “కొడుకు”. 


436 


యూదా రాజె న యెహోషాపాతు కొడుకు యోహో 
రాము యూదాకు రాజయ్యాడు. 'యెహోరాము 
పరిపాలించు నాటికి అతను ముఫె- రెండు యేండ్ల 
వాడు. యెరూషలేములో అతను ఏనీమిదేళ్లు పరిపాఠిం 
చాడు. కాని పూర్వపు ఇశ్రాయేలు రాజుల చెడు 
మార్గాలను ఇతడు అనుసరించాడు. అహాబు కుటుంబీ 
కులు చేసినట్టుగా యెహోవా దృష్టికి తప్పు అని 
ఎంచబడిన చెడుకార్యాలు చేశాడు. “కాని తన సేవకు 
డైన దావీదుకు వాగ్దానం చేయడంవల్ల యెహోవా 
యూదాను నాశనం చేయలేదు. 

అతని వంశానికి చెందిన వారు ఎవరో ఒకరు 
ఎప్పుడూ రాజుగా వుంటారని దావీదుకు యెహోవా 
వాగ్దానం చేశాడు. 

తయన హోరాము కాలంలో యూదా పరిపాలన 
నుండి ఎదోమీయులు విడిపోయి తమకు ఒక రాజుని 
ఎను కున్నారు. 

?'అప్పుడు యెహూరాము అతని రథము అన్నిటినీ 
తీసుకుని జాయీరుకు వెళ్లాను. రాత్రివేళ ఎదోము 
సైన్యము వారిని చుట్టుముట్టింది. యెహోరాము 
అతని అధికారులు వారిని ఎదుర్కొని, తప్పించు 
కున్నారు. యిహూరాము సైనికులందరు పారిపోయి 
తమ దేశం చేరుకున్నారు. 22క్క కారణంచేత ఎదోము 
వారు యూదా పరిపాలనకు ఎదురు తిరిగారు. 

అదే సమయమున లిబ్బా కూడా యూదా పరి 
పాలనకు ఎదురు తిరిగింది. 

*యెహోరాము చేసిన ఇతర పనులన్నియు 
“యూదా రాజుల వృత్తాంతము అనే [గ్రంథంలో 
వ్రాయబడి ఉన్నవి. 

2*తరువాత యెోహోరాము మరణించాడు. దావీదు 
నగరంలో తన పూర్వికులతో పాటు అతను సమాధి 
చేయబడ్డాడు. యెహోరాము కుమారుడై న అహజ్యా 
కొత్తగా రొజయ్యాడు. 


అహజ్యా తన పరిపాలన ప్రారంభించుట 

2 ఆహాబు కుమారుడై న యెహోరాము 
లుకు రాజయిన పన్నెండవ సంవత్సరమున, యిహె 
రాము కుమారుడై న అహజ్యా యూదా రాజ్యానికి రాజ 
య్యాడు. 

26అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని 
వయస్సు ఇరవై రెండు సంవత్సరములు. అతను యెరూ 
షలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని 
తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజయిన ఒమీ 
కుమార్తె. యహోవా తప్పని చెప్పిన పనులనే 
అహజ్యా చేశాడు. అహాబు వంశీయులవలె అహజ్యా 
అనేక చెడుకార్యాలు చేశాడు. అతని భార్య అహాబు 
వంశానికి చెందినదగుటచే, అహజ్యా ఈ విధంగా 
నివసించాడు. 


437 


హజాయేలుకు ప్రతిగా జరిగిన యుద్దంలో 
యహోరాము గాయపడుట 

25 యుహోరాము అహాబు వంశానికి చెందినవాడు. 
సిరియా రాజయిన హజాయేలుతో రామోత్లిలాదు 
అనేచోట యుద్దం చేసేందుకు అహజ్యా యెహోరా 
ముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యి హూరాముని 
గాయపరచిరి. ఆ 'గాయముల నుండి బాగు పడుటకు 
గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెల్లి 
పోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశ 
నికి పోయాడు. యెహూరాము కుమారుడై న అహజ్యా 
యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని 
చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు. 


ఒక యువ ప్రవక్తతో యెహూని అభిషేకించమని ఎలీషా 
చెప్పుట 
9 (ప్రవక్త అయిన ఎలీషా (ప్రవక్తల బృందంలో ఒకనిని 
పిలచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని 
నీ చేతితో తీసుకుని వెళ్లడానికి నీవు సిద్ధంగా ఉండు. 
రామోత్లిలాదుకు వెళ్లు. కీ పేవక్షృ డికి చేరుకోగానే, నింషీ 
కుమారుడై న యెహోషాపాతు కుమారుడగు యెహో 
నీకు కనిపిస్తాడు. అతని సోదరులలోనుండి అతనిని 
చాటుగా పిలచి, తర్వాత ఒక గదిలోకి తీసుకు వెళ్లు. 
చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహా తలమీద 
నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. 
ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను. 
తర్వాత నీవు తలుపు తెరచి పారిపో. అక్కడ నిలచి 
వుండవద్దు” అన్నాడు. 

“అందువల్ల ఈ యువ (ప్రవక్త రామోత్లిలాదుకు 
వెళ్లాడు. ఆ యువకుడు అక్కడకు చేరగానే, అతను 
సైన్యాధిపతులు అక్కడ కూర్చుని వుండటం చూశాడు. 
“అధిపతీ! నీకు నేనొక సందేశం తెచ్చాను” అని ఆ 
యువకుడు చెప్పాడు. 

“మేమందరము ఇక్కడున్నాము ఎవరికి సందేశం?” 
అని యెహూ అడిగాడు. 

“అధిపతీ! నీకే సందేశం” 
చెప్పాడు. 

6యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు యువ 
ప్రవక్త యెహూను అభిషేకించాడు. ఆ యువ ప్రవక్త 
యెహూతోఈ విధంగా చెప్పాడు: “యెహోవా 
యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే కొత్తరాజుగా 
నిన్ను అభిషేకించానని ఇశ్రాయేలు దేవుడై న 
యెహోవా చెప్పుచున్నాడు. "నీ రాజైన అహాబు 
వంశాన్ని నీవు నాశనం చెయ్యాలి. కాబట్టి నా సేవకులు, 
ప్రవక్తలు, యెహోవా యొక్క మనుష్యుల, మరణానికి 
కారణమైన యెజెబెలును శిక్షిస్తున్నాను. క అందువల్ల 
అహాబు వంగీయులందరూ మరణిస్తారు. అహాబు 
వంశంలో మగపిల్లవాడెవ్వడూ బతకనీయకుండా 





అని యువకుడు 


2 రాజులు 8:28-9:17 


చేస్తాను. ఆ మగ బిడ్డ సేవకుడై నా సరే స్వతం|త్రుడై నా 
సరే భేదము లేదు. ’నెబాతు కుమారుడై న యరొబాము 
వంశంవలె అహీయా కుమారుడై న బయెషా వంశం 
వలె అహాబు వంశాన్ని చేస్తాను. 'యెజైయేలు ప్రదే 
శంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు 
సమాధి చేయబడదు.” ఆ తర్వాత యువ ప్రవక్త 
తలుపు తెరిచి పరు గెత్తుకొని పోయాడు. 





యెహూని రాజుగా సేవకులు ప్రకటించుట 

11యెహా తన రాజ ఉద్యోగుల వద్దకు వెళ్లాడు. 
ఒక అధికారి యెహమాతో, “అంతా మంచిగా వున్నదా? 
ఈ పిచ్చివాడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు?” అని 
అడిగాడు. ఆ సేవకులకు యెహూ ఇలా సమాధాన 
Se “ఆవ్యక్తిని గురించి నీకు తెలుసు. అతను 

చెప్పే పిచ్చి విషయాలు నీకు తెలుసు.” 

"అధికారులు, “కాదు నిజం చెప్పు. అతడు ఏమి 
చెప్పాడు?” అని అడిగారు. ఆ యువ ప్రవక్త చెప్పిన 
విషయాలు యెహూ అధికారులకు, “అతడు చెప్పిన 
దేమనగా, “ ఇశ్రాయేలుకు కొత్తరాజుగా నేను నిన్ను 
అభిషేకించానని యెహోవా చెప్పాడు” అని అతను 
నాకు చెప్పాడు.” 

“తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు 
తీసివేసి, యెమా ఎదుట మెట్లమీద పరిచారు. ఆ 
తర్వాత, “యెహూరాజు” అని బూరఊది ప్రకటించారు. 


యెహూ యెజైయేలుకు వెళ్ళుట 

“అందువల్ల యెహోషాపాతు కుమారుడై న 
యహ్మా.:.యహూరాముకు విరుద్ధంగా పధక రవన 
చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు. 

ఆ సమయమున య హూరాము మరియు ఇశ్రా 
యేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు 
వ్యతిరేకంగా రామోత్లిలాదును కాపాడటానికి ప్రయత్నిం 
చారు. సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూ 
లంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని 
సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. 
అతను ఆ గాయాలనుంచి బయటపడడానికి యెజే 
యేలుకు వెళ్ళాడు. అందువల్ల యెహూ అధికారులను 
ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించి 
నట్లయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పించు 
కొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం 
యెజ్రెయేలీయులతో చెప్పకూడదు” అని పలికాడు. 

సోయి జైయేలులో యెహోరాము మంచము పట్టి 
విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తన 
రథమెక్కి, యెజైయేలుకు వెళ్ళాడు. యూదా రాజ 
యిన అహజ్యా యెపె హూరామును చూడడానికి యెజె 
యేలుకు వచ్చాడు. 'యెడజైయేలులోని ఒక గోపురం 
మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ 





2 రాజులు 9౪:18-34 


యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా 
మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని 
అతను చెప్పాడు. 

“వారిని కలుసుకునేందుకు ఎవరినై నా గుర్రం మీద 
పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో 
లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని 
యె హూరాము చెప్పాడు. 

“అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి 
గుర్రమెక్కి వెళ్లాడు. వార్తాహరుడు, “మీరు శాంతికోసం 
వచా రా? లేదా అని యెహోరాము అడుగుతునా ఎడు 
అని పలికాడు. 

“శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను 
అనుసరింపుము” అని యెహూ చెప్పాడు. 

“దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత 
వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరా 
ముతో చెప్పాడు. 

తర్వాత యెహోరాము రెండవ దూతను 
గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహమూ బృందం 
వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని 
చెప్పుచున్నాడు” అన్నాడు. 

నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము. నన్ను 
అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు. 

2“రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని 
అతను కూడా ఇంకా తిరిగి రాలేదు. పిచ్చివానివలె, 
ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారు 
డైన యెహావలె నడుపుతున్నాడు” అని కాపలాదారు 
యెహోరాముతో అన్నాడు. 

21*నా రథం తీసుకుని రి అని యెహోరాము 
చెప్పాడు. 

అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథ 
మును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన 
యె హూరాము, యూదా రాజయిన అహజ్యా, ఇద్దరూ 
రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు 
యెజైయేలీయుడై న నాబోతు పొలం వద్ద యెహూని 
కలుసుకున్నారు. యెహోరాము యెహూని చూసి, 
“యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు. 

“నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము 
ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి 
వచ్చును. అని చెప్పి పారిపోవుచు ఉండెను. 

?యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయిం 
చాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, 
ఇది ఒక మాయోపాయం” అన్నాడు. 

అప్పుడు యెహా తన బలంకొద్దీ బాణం లాగి 
యెహోరాముని వీపుమీద కొట్టూగా, ఆ బాణం 
యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, 
యెహోరాము తన రథం మీదనే మరణించాడు. 
బొయెహూ తన అధిపతియైన బిద్కరుతో, 


438 





“యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజైయేలులో 
నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం 
చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన 
అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి 
జరుగునని యెహోవా చెప్పాడు. చ 'నిన్న నాబోతు 
అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల 
ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ యెహోవా 
చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్టు ఈ కళేబ 
రాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.” 

“యూదా రాజయిన అహజ్యా దీనిని చూసి పారి 
పోయాడు. అతను ఉద్యానవన గృహంద్వారా తప్పిం 
చుకొనడానికి ప్రయత్నించాడు. యెహూ అతనిని అను 
సరించాడు. “అహజ్యా తన రథంలోనికి వెళ్లినా, అతనిని 
చంపి వేయుము” అని యెహూ చెప్పాడు. 

అందువల్ల యహూ మనుష్యులు అహజ్యాను ఇబ్లె 
యాము దగ్గర గూరునకు వెళ్లే బాటమీద కొట్టగా 
అహజ్యా మెగిద్దోకు పారిపోయి అతను అక్కడ మరణిం 
చాడు. అహజ్యా సేవకులు అహజ్యా శరీరాన్ని రథంలో 
తీసుకొని యెరూషలేముకి వెళ్లారు. వారు అహజ్యాను 
దావీదు నగరంలో అతని పూర్వికుల సమాధిలో 
సమాధి చేశారు. 

పోఇ శాయేలు రాజుగా యెహోరాము పదకొండవ 
పరిపాలనా సంవత్సరమున అహజ్యా యూదాకు 
రాజయ్యాడు. 


యెజెబెలు భయంకర మరణం 

3ంయెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు 
ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది 
జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషన 
ములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా 
నిలిచి వెలుపలికి చూచింది. *'యెహూ గుమ్మం ద్వారా 
నగరం ప్రవేశించాడు. “ఆమె అతనిని చూసి జిమీ 
వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపి 
వేశావు” సమాధానంగా వచ్చుచున్నావా అని యెజెబెలు 
అడిగాను. 

యెవహూ కిటికీ పైకి చూశాడు. “నా ప్రక్క ఎవరు 
న్నారు? ఎవరు?” అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంస 
కులు యెహూని కిటికీ నుండి చూశారు. వారితో 
యెహూ, “యుజెబెలుని కిందికి తోసి వేయండి” 
అన్నాడు.తర్వాత నపుంసకులు యెజెబెలుని కిందికి 
తోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద 
చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు 
యెజెబెలు శరీరం మీదుగా నడిచాయి. *యెహూ 
ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, 
“ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక 
రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” 
అన్నాడు. 





439 


ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయ 
డానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. 
ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు 
మాత్రమే కనిపించాయి. అందువల్ల ఆ మనుష్యులు 
ఎనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు 
యెహూ, “యెహోవా తన సేవకుడు తిప్బ్పీవాడయిన 


2 రాజులు 9:35-10:15 


తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టు 
లలో వేసి యెజైయేలులోని యెహూకి ఆ బుట్టలు 
పంపారు. దూత యెహూని సమీపించి అతనికిది 
చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!” 

తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం 
వరకు రెండు వరసలలో ఆ తలలు ఉంచండి” అని 








ఏలీయాతో చెప్పాడు. యెజైయేలు ప్రదేశంలో యెజె 
బెలు శవాన్ని కుక్కలు తింటాయని. **ోయెజెయేలు 
(ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుం 
దనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఏలీయా 
చెప్పాడు.” 


షో(మోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట 
1 (0 షోమోనులో అహాబుకి డెబైైమంది కుమారు 
లుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజె 

యేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు 
పంపాడు. అహాబు కుమారులను పెంచిన ప్రజలకు 
కూడా ఆ ఉత్తరాలు అతడు పంపాడు. ఆ ఉత్తరాలలో 
యెహూ ఇట్లు చెప్పాడు: “మీకీ ఉత్తరం చేరగానే, 
మీ తండి కుమారులలో సర్వ శ్రేష్ణుడై న వానిని ఎన్ను 
కోండి. మీకు రథాలు గురాలు వున్నాయి. మీరు 
బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు 
కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని 
తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టుండి. తర్వాత 
ay తండ్రీ వంశం కోసం పోరాడండి.” 

4కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు 
చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహో 
రాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక 
పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” 
అని వారు అనుకున్నారు. 

౨అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో 
ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు, 
ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము 
మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమె 
వరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా 
తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు. 


షో[మోను నాయకులు అహాబు పిల్లలను చంపుట 

6తర్వాత యెహూ రెండవ ఉత్తరం ఆ నాయకులకు 
రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట 
పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి 
వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో 
నా వద్దకు తీసుకురండి” అని యెహా చెప్పాడు. 

అహాబుకి డెబ్ల్ఫైమంది కుమారులు. వారు తమను 
పెంచిన నగర నాయకులతో ఉన్నారు. "ఈ లేఖను 
నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమా 
రులు డెబ్లైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. 


చెప్పాడు. 

ఉదయాన, యెహూ వెలుపలికి వెల్లి, ప్రజల 
యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమా 
యకులు. చూడండి. నేను నా యజమానికి విరుద్దంగా 
పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని అహాబు 
పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు. 
యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు 
(గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి 
సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీ 
యాని ఉపయోగించాడు. యెహోవా తాను చేస్తానన్న 
పనులు చేశాడు” 

అందువల్ల యెహా యెజెయేలులో నివసించే 
అహాబు వంశీయుల నందరినీ చంపివేశాడు. యెహూ 
ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను 
చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగల 
"లేదు. 


యహూ అహజ్యా బంధువులను చంపుట 

'2యెహా యెజైయేలు విడచి షోమోనుకు 
వెళ్లాడు. తోవలో యహూ గొ్యరైల కాపరుల శిబిరం 
అనేచోట ఆగాడు. ఆ చోటు గొ(రైల కాపరులు గె(రైల 
మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు. 

కెయూదా రాజయిన అహజ్యా యొక్క బంధువు 
లను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని 
యహూ ప్రశ్నించాడు. 

వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధు 
వులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి 
వెళదామని వచ్చాము” అని సమాధానం చెప్పారు. 

“తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకు 
వెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు.యెహూ 
మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టు 
కున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి 
వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని 
కూడా (ప్రాణాలతో వుండనివ్వలేదు. 


యహూ యెహోనాదాబును కలుసుకొనుట 
(అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను 
రేకాబు కుమారుడై న యెహోనాదాబును కలుసు 
కున్నాడు. యెహూని కలుసుకోవాలని యెహోనా 
దాబు వెళ్ళుచున్నాడు. యహూ యెహూనా దాబును 
అభినందించి, “నేను నీకు నమ్మకస్టుడనై న 


2 రాజులు 10:16-31 


స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్టుడవైన స్నేహితు 
డవేనా?ొ అని అడిగాడు. 

“నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని 
యెహోనాదాబు బదులు చెప్పాడు. 

“అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ 
చెప్పాడు. 

తర్వాత యహూ యహోానాదాబును లాగి తన 
రథంలోకి ఎక్కించుకున్నాడు. 

1రనాతోపాటు రా. యెహోవాపట్ల నా భావాలు 
ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ 
చెప్పాడు. 

అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో 
వెళ్లాడు. “యెహూ షోమోనుకి వచ్చి, అక్కడ ఇంకా 
నజీవులై వున్న అహాబు వంశీయులందరిని హత 
మార్చాడు. యెహోవా ఏలీయాతో చెప్పినట్లుగా, 
యహూ అన్ని పనులు చేసాడు. 





యెహూ బయలుదేవుని పూజించే వారిని పిలచుట 

“తర్వాత యెహా ప్రజలందరినీ సమీకరించాడు. 
వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని 
సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి 
ఎక్కువ సేవ చేస్తాను. ఇప్పుడు బయలు దేవుని 
(ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు 
దేవుని పూజించేవారినందరినీ పిలవండి. ఈ సమా 
వేశానికి అందరూ హాజరు అయ్యేలా చూడండి. 
బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. 
ఈ సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని 
చెప్పాడు. 

కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు 
ఆరాధకులను యెహూ నాశనం చేయదల చాడు. 
2రబయలుకు ఒక పవిత సమావేశం ఏర్పాటు 
చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజ 
కులు సమావేశం ప్రకటించారు. *.తర్వాత యెహూ 
ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. 
బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో 
వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు 
ఆరాధకులందరూ వచ్చారు. మందిరం ప్రజలతో నిండి 
పోయింది. దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో 
యెహూా ఇట్లనెను. “ బయలు ఆరాధకులందరికి 
దుస్తులు తీసుకురండి” అని చెప్పగా ఆ వ్యక్తి బయలు 
ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు. 

తర్వాత యెహూ, రేకాబు కుమారుడై న యెహె 
నాదాబు బయలు మందిరంలోనికి పోయారు. స 
ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు పక్కల చూడండి. 
మీతో యెహోవా యొక్క సేవకులావరూ లేరని 
చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడు 
న్నారని నిర్దారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు. 


440 


2*%టజయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు 
మరియు దహన బలులు అర్చించాలనుకున్నారు. 

కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచి 
యున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. 
ఎవరైనా ఒక్కనినై నా తప్పించినట్టయితే, ఆ వ్యక్తి 
తన 'ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని 
యహూ చెప్పాడు. 

2త్ర్యరగా యెహూ తన దహన బలుల అర్పణ 
పూర్తి చేయగా, అతను కాపలాదారులకు, అధిపతులకు 
ఇట్టు చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను 
చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయ 
టికి రాకుండా చూడండి” అని చెప్పాడు. 

అందువల్ల అధిపతులు ఖడ్లాలు ప్రయోగించి 
బయలు ఆరాధకులను చంపివేశారు. ఆ తర్వాత కాపలా 
దార్జు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను 
బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత 
ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు. 

బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను* 
వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం 
చేశారు. 

తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు 
నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు 
నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక 
మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికీ ఆ ప్రదేశ 
మును ముస్తాబు గదిగా (పాయిఖానాగా) వాడతారు. 

%ోఈ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు 
ఆరాధనను నాశనం చేశాడు. “కాని నెబాతు కుమారు 
డైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; 
అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. 
బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ 
నాశనం చెయ్యలేదు. 





ఇశ్రాయేలుమీద యాహూ పరిపాలన 

యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా 
చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను 
ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం 
చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును 
నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు. 

కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా 
యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. 
ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపా 
లను యెహా ఆపలేకపోయాడు. 





జ్ఞాపక శిలలను (ప్రజలు ఒక పత్యేక విషయాన్ని 
జ్ఞాపకముంచుకోవటానికి రాళ్హను ప్రతిష్టించేవాళ్లు. ఇశ్రాయేలీ 


యులు కూడా అలాగే చేసేవాళ్లు. 


9 


441 


హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట 

?ఆ సమయమున, యెహోవా ఇశ్రాయేలును 
భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజా 
యేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్న ఇశ్రాయేలు 
వారిని ఓడించాడు. యోర్డాను నదికి తూర్ప్చునవున్న 
(ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, 
రూబేనీయులకును మరియు మనష్టేవంశాలకు చెందిన 
ప్రాంతాలను, గిలాదు[ప్రాంతములన్నీ, అర్నోను 
లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, 
బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు. 


యహూ మరణం 

ోయెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రా 
యేలు రాజుల వృత్తాంతము అనే గ్రంథంలో వ్రాయ 
బడినవి. యెహూ మరణించగా, అతని పూర్వికులతో 
పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమోనులో ప్రజలు 
యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ 
కుమారుడై న యె హూయాహాజు ఇశ్రాయేలుకి కొత్తగా 
రాజయ్యాడు. *షోమోనులో ఇశ్రాయేలు మీద 
యిహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరి 
పారించాడు. 


అతల్యా యూదాలోని రాజకుమారులందరిని చంపుట 
1 1 అతల్యా అహజ్యా యొక్క తల్లి. తన కుమా 
రుడు చనిపోయినట్లు ఆమె చూసింది. అందు 
వల్ల ఆమె లేచి రాజవంశం అంతటినీ చంపివేసింది. 
2యెహోషెబ రాజైన యెహోరాముయొక్క 
కుమార్తె. అహజ్యా సోదరి. యోవాషు రాజ కుమారు 
లలో ఒకడు. మిగిలిన పిల్లలు చంపబడినప్పుడు 
యెహోషెబ యోవాషును తీసుకుని దాచింది. ఆమె 
యోవాషును అతని దాదిని ఆవు పడక గదిలో 
ఉంచింది. అందువల్ల యిహూషబ మరియు దాది 
అతల్యాకి తెలియకుండా యోవాషును కాపాడారు. ఆ 
విధంగా యోవాషు మరణించలేదు. 
తర్వాత యోవాషు మరియు యెహోపెబా 
యెహోవా యొక్క ఆలయంలో దాగివున్నారు. 
అక్కడ యోవాషు ఆరు సంవత్సరములు దాగివున్నాడు. 
మరియు అతల్యా యూదా దేశాన్ని పరిపాలించింది. 
4ఏడవ సంవత్సరమున ప్రధాన యాజకుడయిన 
యె హోయాదా సైనికుల అధిపతులను కాపలాదారు 
లను రప్పించాడు. యెహూయాదా వారిని యెహూవా 
ఆలయములో ఒక చోట సమకూర్చాడు. తర్వాత 
యెోహోయాదా వారితో ఒక ఒడంబడిక కుదుర్చు 
కున్నాడు. ఆలయంలో యెహూయాదా వారిని ఒక 
వాగ్దానం చేయమని నిర్భందించాడు. అప్పుడు వారికి 
రాజుగారి కుమారుడైన యోవాషును చూపించాడు. 
తర్వాత యెహోయాదా వారికొక ఆజ్ఞ విధించాడు. 





2 రాజులు 10:32-11:15 


“ఈ పని మీరు చెయ్యాలి. (పతి విశ్రాంతి రోజున 
మీలో మూడోవంతు రావాలి. మీరు రాజభవ నాన్ని 
కాపలా కాయాలి. “మూడోవంతు సూరు ద్వారం వద్ద 
వుండాలి. మరియు మూడోవంతు కాపలాదారులకు 
వెనకాల ద్వారంవద్ద వుండాలి. ఈ విధంగా మీరు ఒక 
గోడవలె యోవాషును రక్షించాలి. "ప్రతి విశ్రాంతి రోజు 
మీలో రెండువంతుల యెహోవా ఆలయాన్ని కాపలా 
కాయాలి. యోవాషు రాజుని రక్షించాలి. యోవాషు 
రాజు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లినా మీరు అతని 
వెంట వుండాలి. మొత్తం రాజుని ఆవరించి వుండాలి. 
(ప్రతి కాపలాదారుడు తన ఆయుధాన్ని చేత ధరించి 
వుండాలి. మీకు మరీ దగ్గరగా వచ్చే ఎవనినై నా మీరు 
హతమార్చాలి” అని అన్నాడు. 

*యెహోయాదా యాజకుడు ఆజ్ఞాపించిన అన్ని 
టినీ అధిపతులు పాటించారు. ప్రతి అధిపతి తన 
మనుష్యులను తీసుకున్నాడు. ఒక బృందమేమో శని 
వారంనాడు రాజుకి కాపలాగా ఉండాలి. వారం మిగిలిన 
రోజుల్లో ఇతర బృందాలు కాపలాగా వుండాలి రాజుకి. 
యిహూయాదా యాజకుని వద్దకు ఆ మనుష్యు 
లందరు వెళ్లారు. 

“మరియు యాజకుడు బల్లెములు, కవచములు 
అధిపతులకు ఇచ్చాడు. ఆ బల్లములు కవచములు 
యెహోవా ఆలయంలో దావీదు ఉంచినవి. '!ఈ 
కాపలాదారు ఆయుధములు ధరించి ఆలయం కుడి 
మూలనుంచి మరియు ఆలయం ఎడమ మూలవరకు 
నిలబడ్డారు. వారు బలిపీఠం, ఆలయం చుట్టూ నిల 
బడ్డారు. వారు దేవాలయంలో రాజును కాపాడడానికి 
ఆయన చుట్టూ నిలబడ్డారు. !?ఈ మనుష్యులు 
యోవాషును బయటకు తీసుకొని వచ్చి అతని తల 
"మీద వారు కిరీటం ఉంచారు. దేవునికీ రాజుకీ మధ్య 
జరిగిన ఒడంబడికను రాజుకి ఇచ్చారు. తర్వాత వారు 
అతనిని అభిషేకించి కొత్త రాజుగా చేశారు. “రాజు 
వర్ధిల్టుగాక!” అని వారు కరతాళ ధ్వనులు చేశారు; 
నినాదాలు చేశారు. 

13ర్రాణ్రి అతల్యా కాపలాదారులు మరియు ప్రజల 
నుండి శబ్దం విన్నది. అందువల్ల ఆమె యెహోవా 
ఆలయం వద్దనున్న (ప్రజల దగ్గరకు వెళ్లింది. “అతల్యా 
మామూలుగా రాజు నిలబడే స్తంభం వద్ద రాజుని 
చూసింది. రాజుకోసం బాకాలూదే నాయకులను ప్రజ 
లను కూడా ఆమె చూసింది. అందరు మనుష్యులు 
చాలా సంతోషంగా వున్నట్లు ఆమె చూసింది. బూరలు 
మోగాయి. ఆమె తల క్రిందులయినట్టుగా తెలుపడానికి 
తన వస్త్రములు చింపుకొన్నది. తర్వాత అతల్యా, “రాజ 
(ద్రోహం, రాజద్రోహం” అని అరిచింది. 

సౌ నికులు అధికారులుగా నున్న అధిపతులకు 
యాజకుడు అయిన యహూయాదా ఒక ఆజ్ఞ 
విధించాడు. “ఆలయం వెలుపలికి అతల్యాను తీసుకొని 


2 రాజులు 11:16-12:14 


వెళ్లండి. ఆవు అనుచరులను చంపండి. కాని 
యెహోవా ఆలయంలో వారిని చంపకండి” అని 
యెహోయాదా వారికి చెప్పాడు. 

అందువల్ల సైనికులు అతల్యాను లాగివేశారు. 
అంతఃపురానికి గుర్రాలు వెళ్లే ప్రవేశంగుండా ఆమె 
వెళ్లేటప్పుడు ఆమెను చంపివేశారు. 

"తర్వాత యుహోయాదా రాజుకు ప్రజలకు 
మధ్య ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక రాజు 
ప్రజలు యెహోవాకి చెందిన వారని తెలుపుతుంది. 
యహోయాదా రాజుకు ప్రజలకు మధ్య కూడా-బక 
ఒడంబడిక చేశాడు. (ప్రజలకు రాజు ఏమి చేయాలో 
ఈ ఒడంబడిక తెలుపుతుంది. (ప్రజలు విధేయులై 
రాజుని అనుసరిస్తారని ఈ ఒడంబడిక తెలుపుతుంది. 

“తర్వాత మనుష్యులు అందరు అసత్య దేవత 
బయలు ఆలయానికి వెళ్లారు. ఆ మనుష్యులు బయలు 
విగ్రహాన్ని, అతని బలిపీఠాలను ధ్వంసం చేశారు. వాటిని 
వారు ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ మనుష్యులు 
బయలు యొక్క యాజకుడు మత్తానును బలిపీఠముల 
వద్ద చంపివేశారు. 

అందువల్ల యాజకుడు అయిన యె హూయాదా 
యెహోవా “ఆలయాన్ని ఆ మనుష్యుల అధికారమున 
నిర్వహణార్థం ఉంచాడు. యాజకుడు మనుష్యు 
లందరిని నడిపించాడు. వారు యెహూవా ఆలయం 
నుండి రాజు ఇంటివరకు వెళ్లారు. రాజుగారి ప్రత్యేక 
కాపలాదార్జు. అధిపతులు రాజుతోపాటు వెళ్ళారు. 
మరియు మనుష్యులందరూ వారిని అనుసరించారు. 
వారు రాజభవన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లారు. 
యోవాషు రాజు సింహాసనం మీద ఉన్నాడు. 

మనుష్యులు అందరు చాలా నంతోషంగా 
వున్నారు. నగరం శాంతంగా ఉంది. మరియు రాణి 
అతల్యాను రాజభవనం వద్ద కత్తితో చంపివేసిన తరు 
వాత ”'యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్ల 
వాడు. 


యోవాషు పరిపాలన ప్రారంభించుట 
ర్మ రాజుగా యెహూ పాలన సాగించిన 

ఏడవ సంవత్స రంనుండి యోవాషు తన పరి 
పాలన వరయ యెరూషలేములో యోవాషు 
40 సంవత్సరములు పాఠించాడు. యోవాషు త్రి బెయే 
ర్లైబాకు చెందిన జిబ్యా. యెహోవా సరి అయినవని 
చెప్పిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాం 
తమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై. 
వుండను. యాజకుడన యహోయాదా తనకు 
నేర్పించిన పనులు అతను చేశాడు. *కాని అతను 
ఉన్నత స్టా స్తానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా 
స్థలాలలో నేటికీ ప్రజలు బలులు అర్చిస్తున్నారు, 
ధూపం వేస్తున్నారు. 


442 


యోవాషు ఆలయ పునరుద్దారణకు ఆజ్ఞాపించుట 

“యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. 
ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. 
వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను 
చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు 
ఇచ్చారు. యాజకులై న మీరు ఆ ధనం తీసుకొని 
వ హోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవ 

సే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు 
య. యుహోవా ఆలయానికి ఆ 
డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు 
యోవాషు చెప్పాడు. 

6క్రాని యాజకులు మరమ్మతులు చేయలేదు. 
యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజ 
కులు అప్పటికీ మరమ్మతులు చేయలేదు. "అందువల్ల 
యోవాషు రాజు యహూయాదా యాజకుని, ఇతర 
యాజకులను పిలిపించుకున్నాడు. రావమ్మ 
యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు 
ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే 
మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం 
నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని 
మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” 
అని చెప్పాడు. 

5 పజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని 
ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే 
ఆలయాన్స్‌ బాగు చేయకూడదని న్నిరయించు 
కున్నారు. అందువల్ల యాజకుడై న యెహూయాదా 
ఒక పెట్టు తీసుకున దానిమీద ఒక రంధ్రం చేశాడు. 
తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా 
పెట్టను ఉంచాడు. ఈ పెట్ట యెహోవా ఆలయానికి 
(ప్రజలు వచ్చే ద్వారానికి పక్కగా వున్నది. కొందరు 
యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా 
కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును 
ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు. 

“తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ 


పెట్టలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి 


కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెష్టైలో డబ్బు 
చాలా ఉండడం చూసినప్పుడు, వారు ఆ పెట్టు నుండి 
డబ్బు తీసుకోసాగారు. వారు ఆ డబ్బుని సంచులలో 
వేసి లెక్కించారు. ''యెహోవా ఆలయాన పనిచేసే 
వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి 
ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. "రాళ్లు 
చెక్కే వారికి రాళ్లు మోసేవారికీ ఇవ్వడానికి ఆ డబ్బు 
వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు 
ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు 
వారు ఆ డబ్బు వినియోగించారు. 

గోోయిహోవా ఆలయానికి ప్రజలు డబ్బు 
ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బుతో వెండి 


443 


కప్పులు, దీపాలు తీసివేసేందుకు వుపయోగించే 
కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు 
చేసేందుకు యాజకులు ఆ డబ్బు వినియోగించలేక 
పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని 
వారు యెహోవా ఆలయాన్ని బాగుగా చేశారు. 

'5ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ 
డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని 
నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మ కస్ట్థులుగా 
ఉన్నారు. 

"అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ 
బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు 
ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. 
ఆ డబ్బు యాజకులకు చెందినది. 


హజాయేలు నుండి యోవాషు యెరూషలేమును 

రక్షించుట 

గొసిరియారాజు హజాయేలు. గాతు నగరానికి ప్రతి 
కూలంగా యుద్దం చేయడానికి హజాయేలు వెళ్లాడు. 
హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను 
యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి 
నిశ్చయించాడు. 

15 యైహోషాపాతు, యెహోరాము అహజ్యాలు 
యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వి 
కులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్చిం 
చారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. 
యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు 
సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని 
వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో 
ఉన్న వాటిని కూడా తీనుకున్నాడు. తర్వాత 
యోవాషు ఆ విలువగల వస్తువులను సిరియా రాజైన 
హజాయేలుకి పంపాడు. అప్పుడు హజాయేలు యెరూ 
షలేమునుండి వెళ్లిపోయాడు. 


యోవాషు మరణం 

బీయోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా 
రాజుల చరిత్ర * అనే గ్రంథంలో వ్రాయబడినవి. 

20య్రోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం 
వేశారు. వారు సిల్టాకి వెళ్లే మార్గమున ఉన్న “మిల్లో 
అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. *'షిమాతు 
కుమారుడై న యోజాకారు,* షోమేరు కుమారుడై న 
యిహూజాబాదు యోవాషు అధికారులు. వారు 
యోవాషుని చంపివేశారు. 

దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా 
యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడై న 
అహజ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 





యోజాకారు లేక యోజహారు. 


2 రాజులు 12:15-13:10 


యహోయాహాజు తన పరిపాలన ప్రారంభించుట 
యిహూ కుమారుడై న యుహాయాహాజు 

1 3 షోమోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. 
అహజ్యా కుమారుడై న యోవాషు యూదా రాజుగా 
ఉన్న 23వ సంవత్సరమున ఇది జరిగింది. యెహోయా 
హాజు 17 ఏళ్లపాటు పరిపాలించాడు. 

2యుహోయాహాజు యెహోవా తప్పు అని 
చెప్పిన పనులను చేశాడు. ఇశ్రాయేలును పాపానికి 
గురిచేసిన, నెబాతు కుమారుడు యరొబాము పాపా 
లను యహాయాహాజు అనుసరించాడు. యెహో 
యాహాజు వీటిని చేయడం మానలేదు. అప్పుడు 
యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కోపగించెను. 
సిరియా రాజయిన హజాయేలు, హజాయేలు కుమారు 
డైన బెన్లదదులకు యెహోవా ఇశ్రాయేలు దేశపు 
అధికారాన్ని ఇచ్చెను. 


ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా దయ 

తర్వాత యెహోయాహాజు తనకు సహాయం 
చేయమని యెహోవాను ప్రార్థించాడు. యెహోవా 
అతని మొర ఆలకించాడు. ఇశ్రాయేలు కష్టాలను 
యెహోవా చూశాడు. సిరియా రాజు ఇశ్రాయేలు 
వారిని ఎలా కష్టపెట్టైనో కూడా చూశాడు. 

అందువల్ల ఇశ్రాయేలుని కాపాడేందుకు ఒక వ్యక్తిని 
యెహోవా పంపాడు. ఇశ్రాయేలువారు సిరియావారి 
నుండి విడిపిపంపబడ్డారు. అందువల్ల ఇశ్రాయేలువారు 
పూర్వం చేసినట్టుగా, తమ ఇళ్లకు పోయారు. 

6కాని ఇశ్రాయేలువారు ఇశ్రాయేలుని పాపానికి గురి 
చేసిన యరొబాము వంశీయుల పాపాలను ఆపలేదు. 
యరొబాము చేసిన పాపాలను వారు కొనసాగించారు. 
వారు షోమోనులో అషెరా స్తంభాలు ఉంచారు. 
"సిరియా రాజు యెహోయాహాజు యొక్క సై న్యాన్ని 
ఓడించి సైన్యంలోని చాలామందిని సిరియా రాజు 
నాశనం చేశాడు. అతను ఏబై మంది గుర్రాల సైనికు 
లను, పదిరథాలను, పదివేలమంది సైనికులను 
మాత్రమే విడిచిపెట్టాడు. యిహూయాహాజు యొక్క 
సైనికులు నూర్పిడి సమయాన గాలికి చెదర కొట్టబడే 
ఊక వంటివారె నారు. కయెహోయాహాజు చేసిన ఘన 
కార్యాలన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర అనే గ్రంథంలో 
రాయబడ్డాయి. యెహోయాహాజు మరణించగా, 
అతని పూర్వికులతో పాటు అతను సమాధి చేయ 
బడ్డాడు. షోమోనులో ప్రజలతనిని సమాధి చేశారు. 
యిహూ యాహాజు కుమారుడు యహాయాషు 
అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


యెహోయాషు ఇశ్రాయేలుని పాలించుట 
ఏయుహోయాహాజు కుమారుడైన యెహో 
యాషు షోమోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. 


2 రాజులు 13:11-14:2 


యూదా రాజుగా యోహోయాషు పరిపాలించిన 37 
వ సంవత్సరంలో ఇది జరిగింది. యహోయాషు 
ఇశ్రాయేలీయులను 16 సంవత్సరాలు పరిపాలించాడు. 
"యెహోవా తప్పు అని చెప్పిన కార్యాలను యెహో 
యాషు జరిగించాడు. నెబాతు కుమారుడై న యరొ 
బాము ఇశ్రాయేలు పాపకార్యాలకు గురిచేసిన ఆ చెడు 
"కార్యాలను అతను నివారించలేక పోయాడు. యహూ 
యాషు ఆ పాపాలు కొనసాగించాడు. యెహో 
యాషు చేసిన ఆ ఘనకార్యాలు అతను యూదా 
రాజయిన అమాజ్యాకు ప్రతికూలంగా చేసిన యుద్దాలు 
“ఇశ్రాయేలు రాజుల చరితి అనే గ్రంథంలో వ్రాయ 
బడ్డాయి. పయెహోయాషు మరణించగా, అతని 
పూర్వికులతో పాటుగా అతడు సమాధి చేయబడ్డాడు. 
యరొబాము క్రొత్తగా రాజయ్యాడు. యహాయాషు 
సింహాసనం మీద యెరొబాము ఆసీనుడయ్యాడు. 
యెహోయాషు ఇశ్రాయేలు రాజులతో పాటు షోమ్రో 
నులో సమాధి చేయబడ్డాడు. 


యెహోయాషు ఎలీషాని సందర్శించుట 

14ఏల్రీష్షా జబ్బు పడ్డాడు. తర్వాత ఎలీషా ఆ 
జబ్బుతో మరణించాడు. ఇశ్రాయేలు రాజయిన 
యెహోయాషు ఎలీషాని సందర్శించడానికి వెళ్లి, 
యెహోయాషు ఎలీషా కోసం విలపించాడు. “నా 
తండ్రీ, నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలకు గుర్రాలకు 
ఇది సమయవమేనాో* అని అడిగాడు. 

15య్రాహోూయాషుతో, “విల్లు, కొన్ని బాణాలు 
తీసుకొనుము” అని ఎలీషా చెప్పాడు. 

యెహోయాషు ఒక విల్టు, కొన్ని బాణాలు తీసు 
కున్నాడు. 'అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో 
ఇలా చెప్పాడు: “వింటిమీద నీ చేయి వేయుము.” 
యెహోయాషు వింటిమీద తన చేయి వేసాడు. 
తర్వాత ఎలీషా రాజు చేతులమీద తన చేతులు 
ఉంచాడు. 

'"గతూర్చ్పు కిటికీ తెరువుము” అని ఎలీషా 
చెప్పాడు. యెహోయాషు కిటికీ తెరిచాడు. తర్వాత, 
“గురిచూసి బాణం వదులుము” అని ఎలీషా చెప్పాడు. 
యెహోయాషు బాణం వదిలాడు. అప్పుడు ఎలీషా, 
“అది యెహోవా యొక్క విజయాగస్తం! సిరియా 
మీద విజయాగస్తం. నీవు సిరియన్లను అఫెకు అనే 
చోట ఓడిస్తావు. మరియు వారిని నాశనం చేస్తావు” 
అని చెప్పాడు. 

1%బాణాలు తీసుకో” అని ఎలీషా చెప్పాడు. 
యెహోయాషు బాణాలు తీసుకున్నాడు. అప్పుడు 
ఇశ్రాయేలు రాజుతో, “నేల మీద కొట్టుమూ అని 
ఎలీషా చెప్పాడు. 





ఇశ్రాయేలు ... సమయమేనా? 2 రాజు 2:12 చూడుము. 


444 


మూడుసార్లు యెహోయాషు నేలను కొట్టాడు. 
తర్వాత ఆపివేశాడు. కోదై వజనుడు అయిన ఎలీషా 
యెహోయాషుపై కోపగించాడు. “నీవు ఐదు లేక 
ఆరుసార్టు కొట్టి వుండవలసింది. అప్పుడు నీవు సిరి 
యాను నాశనమయ్యేంత వరకు ఓడించేవాడివి. కాని 
ఇప్పుడు నీవు సిరియాని మూడు సార్టు మాత్రమే 
ఓడించగలవు” అని ఎలీషా చెప్పాడు. 


ఎలీషా సమాధివద్ద ఆశ్చర్యకరమైన విషయం 

20ఏల్రీమై మరణించగా, ప్రజలతనిని సమాధి చేశారు. 
వసంత బుతువులో ఒకసారి, మోయాబు సైనిక 
బృందం ఇశ్రాయేలుకు వచ్చింది. యుద్ధంలోని వస్తు 
వులను తీసుకోడానికి వారు వచ్చారు. *'కొందరు ఇశ్రా 
యేలువారు చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేస్తూ 
ఉన్నారు. వారు సైనిక బృందాన్ని చూశారు. ఇశ్రాయేలు 
వారు ఆ చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విస 
రివేసి పారిపోయారు. ఎలీషా ఎముకలను ఆ చని 
పోయిన వ్యక్తి తాకగానే, సజీవుడయ్యాడు; తన కాళ్ల 
మీద నిలబడగలిగాడు! 


యెహూయాము ఇశ్రాయేలు నగరాలను జయించుట 

22య్రైాహైయాషు పరిపాలించిన ఆ రోజులలో, 
సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలుకు ఇబ్బంది 
కలిగించాడు. చేకాని యెహోవా ఇశ్రాయేలు వారిపట్ల 
దయ వహించాడు. యెహోవా దయాళుడు. ఇశ్రా 
యేలు వారివైపు తిరిగినాడు మరియు వారిని నాశనం 
చేయలేదు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకో 
బులతో తాను చేసిన ఒడంబడీక వల్ల, యెహోవా 
ఇశ్రాయేలు వారిని నాశనం చేయడు; ఇకను వారిని 
విసనించడు. 

సిరియా రాజయిన హజాయేలు మరణించాడు. 
అతని తర్వాత అతని కుమారుడు బెన్లదదు కొత్త 
రాజయ్యాడు. అతను మరణించడానికి పూర్వం, 
యుద్దంలో హజాయేలు కొన్ని నగరాలను యెహో 
యాషు తండ్రి అయిన యహూయాహాజు నుండి 
తీసుకొనెను. కాని ఇప్పుడు యెహోయాషు హజా 
యేలు కుమారుడైన బెన్లదదు నుండి యీ నగరాలు 
మరల పొందాను. యుహూయాషు, బెన్లదదును 
మూడుసార్టు ఓడించి, ఇశ్రాయేలు నగరాలను మరల 
తీసుకున్నాడు. 


అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట 

యూదా రాజయిన యోవాషు కుమారుడా న 
14 అమాజ్యా యిహూయాహాజా కొడుకైన 
యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్స 
రమున యూదాకు రాజయ్యాడు. *అమాజ్యా పరి 
పాలన ('ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యురూ 


445 


షలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. 
అతని తల్లి పేరు యోహోయద్దాను. యెహోవా 
మెచ్చుకున్న పనులు అమాజ్యా జరిగించాడు. తన 
పూర్వికుడై న దావీదువలె అతను పూర్తిగా దేవుని 
అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన 
పనులన్నీ అతను చేశాడు. “అతను ఉన్నత స్థానాలను 
నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో నేటికీ 
ప్రజలు బలులు అర్చించుచూ; ధూపం వేస్తున్నారు. 

ఏఅమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు 
వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారు 
లను అతను చంపాడు. “కాని హంతకుల పిల్లలను 
అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో 
ఈ ఆజ్ఞను ఇచ్చాడు: “తమ పిల్లలు చేసినదానికి వారి 
తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు 
చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే 
స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలాను.”* 

"అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది 
ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా 
సెలా అనే న్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహ 
రించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ 
బడుచున్నది. 


అమాజ్యా యెహూయాషు కి ప్రతికూలంగా యుద్ధం 
కోరుకొనుట 

ీఅమాజ్యా యెహోయాహాజు కుమారుడై న 
యె హోయాషు వద్దకు దూతలి ఎ పంపాడు. యహూ 
యాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. 
“మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” 
అని అమాజ్యా సందేశం పంపించాడు. 

*ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా 
రాజయిన అమాజ్యాకు బదులు రాశాడు. యహూ 
యాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి 
లెబానోనులోని ముళ్తపొాద ఒక సందేశం పంపింది. 
అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి 
పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని 
ఒక దుష్ట మృగం ఆ (త్రోవను వెళుతూ ముళ్లపాద 
మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట 
నిజమే. '’కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి 
నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడి 
సిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చు 
కుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. 
మరియు యూదా నీతోపాటు నాశనం కాగలదు.” 

"కాని అమాజ్యా యహోయాషు ఇచ్చిన హెచ్చరి 
కను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజై న 





తరలి దం(డులు en 
౧ 
చూడండి. 


చంపవలెను ద్వీతి. 24:16 


2 రాజులు 14:3-22 


యిహూయాపు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి 
కూలంగా బేత్లెమెషు అనే చోట యుద్దం చేయడానికి 
వెల్లాడు. !12ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. 
యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు. 1బేత్తె 
మెషు వద్ద ఇశ్రాయేలు రాజాన యెహోయాషు 
యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా 
యోవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. 
యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసు 
కువెళ్లాడు. యె హోయాషు ఎ ఫాయీోము ద్వారం 
నుంచి కోట ద్వారం, 600 అడుగుల యెరూషలేము 
(ప్రాకారమును పగలగొట్టాడు. 

“తర్వాత యోహోయాషు యెహోవా ఆలయం 
లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని 
నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజ 
లను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. 
తర్వాత అతను షో మోనుకు తిరిగి వెళ్లాడు. 

'“'యెహోయాషు. చేసిన ఘనకార్యములు 
యూదా రాజయిన అమాజ్యాతో అతను పోరాడిన 
విధంతో సహా "ఇశ్రాయేలు రాజ్య చరిత్ర అనే 
(గ్రంథంలో వ్రాయబడి వున్నవి. *ఓయెహోయాషు 
మరణించగా, అతనిని అతని పూర్వికులతో పాటు 
సమాధి చేశారు. ఇశ్రాయేలు రాజులతో పాటుగా 
షోమోనులో యె హోయాషు సమాధి చేయబడ్డాడు. 
యిహూయాపు కుమారుడు యరొబాము, అతని 
తర్వాత క్రొత్తగా రాజయ్యాడు. 


అమాజ్యా మరణం 

17ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమా 
రుడు యెహోయాషు మరణించిన 1 5నంవత్సరాల 
వరకు యూదా రాజయిన యోవాషు కుమారుడు 
అమాజ్యా బదికాడు. 'అమాజా్య జరిగించిన 
ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరితి అనే 
(గ్రంథంలో వ్రాయబడివున్నాయి. యెరూషలేములో 
ప్రజలు అమాజ్యాకు ప్రతి కూలంగా ఒక పధకం వేశారు. 
అమాజ్యా లాకీషుకు పారిపోయాడు. కాని (ప్రజలు 
లాకీషుకు అమాజ్యా వెనకాల కొందరు వ్యక్తులను 
పంపారు. ఆ వ్యక్తులు లాకీషులో అమాజ్యాను చంపి 
వేశారు. 20 ప్రజలు అమాజ్యా దేహాన్ని గుర్రాల మీద 
వెనక్కి తీసుకువచ్చి, దావీదు నగరంలో అతని పూర్వి 
కులతో పాటు అమాజ్యాను సమాధి చేశారు. 


అజర్యా యూదా మీద తన పరిపాలన ప్రారంభించుట 
?!తర్వాత యూదాలోని మనుష్యులందరు అమజ్యా 
కుమారుడై న అజర్యాను కొత్త రాజుగా చేశారు. అజర్యా 
16 యేండ్లవాడు. 
2అమాజ్యా రాజు మరణించగా, అతని పూర్వికు 
లతో పాటు అతనిని సమాధి చేశారు. తర్వాత అజర్యా 


2 రాజులు 14:23-15:14 


ఏలతు పట్టణం మరల నిర్మించి, దానిని యూదాకు 
స్వాధీన పరిచాడు. 


రెండవ యరొబాము ఇశ్రాయేలు మీద తన పరిపాలన 
ప్రారంభించుట 

23ేయూదా రాజుగా యోవాషు కుమారుడై న 
అమాజ్యా పరిపాలనలో 15వ సంవత్సరమున ఇశ్రా 
యేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొ 
బాము సమరియాలో పరిపాలన (ప్రారంభించెను. 
యరోబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు. 
యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు ఈ 
యరొబాము చేశాడు. నెబాతు కుమారుడు యరా 
బాము ఇశ్రాయేలు పాపాలకు కారణమైన ఆ పాపకార్య 
ములను యరొబాము ఆపలేదు. పీహమాతు నుండి 
అరబా సముద్రం దాకా వ్యాపించిన ఇశ్రాయేలు దేశ 
మును యరొబాము మరల తీసుకున్నాడు. ఇశ్రాయేలు 
దేవుడగు యెహోవా తన భక్తుడై న అమిత్తయి కుమా 
రుడు యోనాకు చెప్పినట్టు ఇది జరిగింది. అమిత్తయి 
గత్తేపెరు నుండి వచ్చిన ఒక (ప్రవక్త. ఇశ్రాయేలు 
వారందరికీ చాలా ఇబ్బందులున్నాయని యెహోవా 
చూశాడు. సేవకులు న్వతం[తులూ వున్నారని 
చూశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయదగిన వ్యక్తి 
ఎవరూ లేరు. *ప్రపంచంలో ఇశ్రాయేలు అన్న పేరుని 
తీసివేస్తానని యెహోవా చెప్పలేదు. అందువల్ల 
యెహోవా యోహోయాషు కుమారుడై న యరొబా 
ముని ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు 
చేసాడు. 

%ోయరొబాము చేసిన ఘనకార్యాలన్ని “ఇశ్రా యేలు 
రాజుల చరిత్ర అనే గ్రంథంలో రాయబడినవి. ఇశ్రా 
యేలుకు గాను దమస్కు మరియు హమాతులను 
యరొబాము తిరిగి పొందిన కథకూడా ఇందులో 
పొందుపరచబడింది. (ఈ నగరాలు యూదాకి చెంది 
నవి. యరొబాము మరణించగా, ఇశ్రాయేలీయుల 
రాజులైన అతని పూర్వికులతో పాటుగా అతను 
సమాధి చేయబడ్డాడు. యరొబాము కుమారుడై న 
జెకర్యా, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 





యూదా మీద అజర్యా పరిపాలన 

155 రాజుగా యరొబాము పరిపాలన 

చస 275 సంవత్సరమున యూదాకు రాజాన 
అమాజ్యా కుమారుడు అజర్యా రాజయ్యాడు. అతను 
పరిపాలన ప్రారంభించేనాటికి, అజర్యా 16 సంవత్సర 
ముల వయస్సు గలవాడు. యెరూషలేములో 52 సంవ 
తరాలు పరిపాలించాడు. అజర్యా తల్లి పేరు యెరూష 
లేముకు చెందిన యెకొల్యా. *తన తండ్రీ అమాజ్యా 
వలె, అజర్యా యెహోవా మంచివని చెప్పిన పనులు 
చేశాడు. అతని తండ్రి అమాజ్యా చేసిన వాటినే అజర్యా 


446 


అనుసరించాడు. “కాని అతను ఉన్నత స్థానాలను పాడు 
చేయలేదు. ఈ ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు 
అర్చించుచూ; ధూపం వేయు చున్నారు. 

యెహోవా అజర్యా రాజును కుష్టరోగగస్తునిగా 
చేశాడు. అతను మరణించేంత వరకు కుష్టరోగియే. 
అజర్యా విడిగా ఒక ఇంట్లో ఉన్నాడు. రాజ కుమారుడై న 
యోతాము రాజభవన సంరక్షణలో (శ్రద్ద వహించాడు. 
ప్రజలను న్యాయ విచారణ చేశాడు. 

6అజర్యా చేసిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల 
చరిత్ర అనే గ్రంథంలో రాయబడినవి. "అజర్యా మర 
ణించగా, దావీదు నగరంలో అతని పూర్వీకులతో 
పాటు సమారి చేయబడ్డాడు. అజర్యా కుమారుడు 
యోతాము, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


ఇశ్రాయేలు మీద జెకర్యా కొద్ది కాలపు పరిపాలన 

కీియరొబాము కుమారుడై న జెకర్యా ఇశ్రాయేలు 
లోని షోమోనుపై ఆరు నెలలు పరిపాలించాడు. ఇది 
యూదా రాజుగా అజర్యా పరిపాలనకు వచ్చిన 38వ 
సంవత్సరమున జరిగింది. యెహోవా తప్పు అని 
చెప్పిన పనులు జెకర్యా చేశాడు. అతని పూర్వీకులు 
చెసిన వాటినే అతను చేసెను. నెబాతు కుమారుడైన 
యరొబాము చేసిన పాపాలవల్ల ఇశ్రాయేలును పాప 
మునకు పాల్పడజేసిన ఆ పాపకార్యాలను అతను ఆప 
లేదు. 

10యాబేషు కుమారుడై న షల్లూము జెకర్యాకు 
విరోధంగా కుట్రపన్నాడు. షల్టూము జెకర్యాను ప్రజల 
ముందర చంపివేశాడు. అతని తర్వాత షల్లూము కొత్తగా 
రాజయ్యాడు. "జెకర్యా చేసిన ఇతర పనులన్నీ 
“ఇశ్రాయేలు రాజుల చరిత్ర అనే గ్రంథంలో రాయబడి 
వున్నవి. 

"ఈ విధంగా యెహోవా చెప్పినవన్నీ నిజమ 
య్యాయి. యెహా యొక్క సంతతిలోని నాలుగు 
తరాల వారు ఇశ్రాయేలు రాజులుగా ఉందురని 
యెహోవా చెప్పాడు. 





ఇశ్రాయేలు మీద షల్యాము కొద్దికాలము అధికారం 
చేయుట 

'యాబేషు కుమారుడై న షల్లూము ఇశ్రాయేలుకు 
రాజయ్యాడు. ఇది యూదా రాజుగా ఉజ్జియా పరి 
పాలన చేసే 39వ సంవత్సరంలో జరిగింది. షోమో 
నులో షల్లూము ఒక నెల పరిపాలించాడు. 

14గాద్రీ కుమారుడై న మెనహేము తిర్భానుండి 
షోమోనుకు వచ్చాడు. మెనహేము యాబేషు 





ఉన్నత స్లలాలు _ దేవుణ్ణి, అబద్దవు దేవుళ్ళను 
పూజించే స్థలాలు తరచుగా ఈ స్థలాలు కొండలపైన, 
పర్వతాల పై న ఉంటాయి. 


447 


కుమారుడై న షల్లూమును చంపివేశాడు. తర్వాత 
వైన హీము, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 

సోషల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరు 
ద్ధంగా అతని పథకములతో సహా “ఇశ్రాయేలు రాజుల 
చరిత్ర అనే గ్రంథంలో రాయబడ్డాయి. 


ఇశ్రాయేలులో మెనహేము పరిపాలన 
ల్లూము మరణానంతరం, మెనహేము తిప్పహు 
ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు 
నగరద్వారాని తెరవడానికి అంగీకరించలేదు. అందు 
వల్లి మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ 
స్త్రీల కడుపులు చీల్చాడు. 

7అజర్యా యూదా రాజుగా వున్న 39వ సంవత్సర 
మున, గాదీ కుమారుడై న మెనహేము ఇశ్రాయేలుకు 
రాజయ్యాడు. షోమైోనులో మెనహేము పది సంవత్స 
రాల పాటు పరిపాలించాడు. యెహోవా చెడ్డవని 
చెప్పిన పనులు మెనహేము చేశాడు. నెబాతు కుమారు 
డైన యరొబాము శాలు లలు పాపాలకు 
సరిచేసిన ఆ పాపాలను మనహేము ఆపలేదు. 

బీఅష్టూరు రాజయిన “పూలు” పరల ప్రతి 

కూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. మెనహేము 
పూలుకు 75000 పౌన్ల వెండి త చడ. పూలు 
మెనహేముకి సహాయపడుననీ, మెనహేము రాజ్యాన్ని 
బలిష్టం చేయుననీ అనుకుని అతను అలా చేశాడు. 
20ధనవంతులూ, అధికారం గలవారూ పన్నులు చెల్లిం 
చునట్టుగా చేసి మనహేము డబ్బును వసూలు చేశాడు. 
మెనేము (ప్రతి వ్యక్తికీ 20 తులాల వెండి పన్నుగా 
విధించాడు. తర్వాత మెనహేము అష్టూరు రాజుకి ఆ 
డబ్బు ఇచ్చాడు. అందువల్ల అష్టూరు రాజు ఇశ్రాయే 
లును విడిచి వెళ్లాడు. 

నునే హ్‌ము చేసిన అన్ని గొప్పకార్యాల్ను GU 
యేలు రాజుల చరిత్ర గంథంలో రాయబడినవి. *మెన 
హేము మరణించగా, అతని పూర్చీకులత పాటు, 
అతడు సమాధి చేయబడ్డాడు. మెనహేము కుమారుడు 
'పెకహ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


16 


ఇశ్రాయేలులో సెకహ్యా పరిపాలన 
¥ోఅజర్యా యూదా రాజుగా వున్న 50వ సంవత్స 


2 రాజులు 15:15-36 


రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి 
వచ్చిన 50 మంది మనుష్యులు పకహ్యోని చంపేట 
ప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత 
పెకహు కొత్తగా రాజయ్యాడు. 

2ర్వాక్రహ్యా చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు 
రాజుల చరిత్ర అనే గ్రంథంలో రాయబడినవి. 


ఇశ్రాయేలులో సెకహు పరిపాలన 

?యూదా రాజుగా అజర్యా వున్న 52వ సంవత్స 
రమున షోమోనులోని ఇ(శ్రాయేలుని రెమల్యా కొడు 
కైన సెకహు పరిపాలించసాగాడు. పెకహు 20 సంవత్స 
రాలు పరిపాలించాడు. 

2ీయెహోవా చెడ్డవని చెప్పిన పనులు పెకహు 
చేశాడు. నెబాతు కుమారుడై న యరొబాము ఇశ్రాయే 
లుని పాపానికి గురిచేసిన్‌ ఆ పాపాలను పెకహు 
ఆపలేదు. 

బీఅష్టూరు పాలకుడై న తిగ్రత్పిలేసెరు ఇ(్రా 
యేలుకు ప్రతికూలంగా యుద్దం చేయడానికి 
వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో 
ఇది జరిగింది. త్యిత్పిలసరు, ఈయోను, ఆబల్భత్మ 
యకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు 
గలిలయ మరియు నస్టాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం 
చేసుకున్నాడు. ఈ అన్ని స్థ స్థలాలనుండి త్రిగ్గత్సిలేసెరు 
ప్రజలను బందీలుగా అష్టూరుకు తీసుకువెళ్లాడు. 

30ప్రూస్నేయా కొడుకు ఏలా, ెమల్యా కొడుకు 
పెకహు మీద పన్నాగం పన్నాడు. హోషేయా పెక 
హును చంపివేశాడు. అప్పుడు "హోషేయా పెకహుకు 
పిదప క్రొత్తగా రాజు అయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు 
యోతాము యొక్క 20వ సంవత్సర యూదా పరి 
పాలనలో జరిగింది. 

31పెకహ చేసిన అన్ని ఘనకార్యములు “ఇశ్రాయేలు 
రాజుల చరిత్ర అనే గ్రంథంలో రాయబడినవి. 





యూదాపై యోతాము పరిపాలన 
32 ఉజ్జియా కుమారుడై న యోతాము యూదాకు 
రాజయ్యాడు. రెమల్యా కొడుకైన పెకహు ఇశ్రాయే 
లుకు రాజుగా వున్న రెండవ సంవత్సరంలో ఇది జరి 
గింది. శోయోతాము రాజయినప్పుడు, అతను 25 





రమున, మెనహేము కుమారుడై న పెకహ్యా షోమ్రోను 
లోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు 
పాలించాడు. “యెహోవా తప్పని చెప్పిన కార్యాలను 


యేండ్లవాడు. యోతాము యెరూషలేములో 16 సంవ 
త్సరాలు పాలించాడు. యోతాము తల్లి పేరు యెరూషా. 
ఆమె సాటోకు కుమార్తె. తన తండ్రి ఉజ్జియా 





పకహ్యా చేశాడు. నెబాతు కుమారుడై న యరొబాము 
ఇశ్రాయేలును పాపకార్యాలకు గురిచేసిన ఆ పాపాలను 
పెకహ్యా ఆపలేదు. 
2ప్రైక్రహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు 
రెమల్యా కుమారుడు. పెకహు రాజై న పెకహ్యాకు విరోధ 
ముగా పన్నాగము చేశాడు. అతనిని షోమోనులోని 


వలె యెహోవా మంచివని చెప్పిన పనులు యోతాము 
చేశాడు. కాని అతను ఉన ్నత స్థలాలను పాడు చేయ 
లేదు. ఈ ఉన్నత స్థ సలాలలో ప్రజలు నేటికీ బలులు 
అర్చించుచూ ధూపం వేయుచున్నారు. యెహోవా 
ఆలయానికి గల పై ద్వారమును యోతాము నిర్మిం 
చాడు. శోయోతాము చేసిన అన్ని ఘనకార్యాలు 


2 రాజులు 15:37-16:19 


“యూదా రాజుల చరిత అనే (గ్రంథంలో రాయ 
బడినవి. 

37ఆ సమయమున, సిరియా రాజయిన రెజీనును, 
రిమల్యా కొడుకైన పకహును యూదాకు ప్రతి 
కూలంగా యుద్ధం చేయడానికి యెహోవా పంపాడు. 

38య్రోతాము మరణించగా, అతని పూర్వికులతో 
పాటు అతను అతని పూర్వీకుడైన దావీదు పేరు 
మీదగల నగరంలో సమాధి చేయబడ్డాడు. యోతాము 
కంమారుడు అహాజు అతని తర్వాత కొత్తగా 
రాజయ్యాడు. 


యూదాలో అహాజు రాజు అగుట 
యోతాము కుమారుడె న అహాజు యూదాకు 
1 రాజయ్యాడు. రెమల్యా కుమారుడై న పెకహు 
ఇశ్రాయేలుకు రాజుగా వున్న 17వ సంవత్సరమున 
అది జరిగింది. *అహాజు రాజయ్యేనాటికి, అతను 20 
యేండ్లవాడు. యెరూషలేములో అహాజు 16 సంవత్స 
రాలు పరిపాలించాడు. యెహోవా చేయుమని చెప్పిన 
పనులు అహాజు చేయలేదు. తన పూర్వికుడై న దావీదు 
దేవునికి విధేయుడు. కానీ తన పూర్వీకులవలె అహాజు 
యెహోవాకి విధేయత చూపలేదు. *అహాజు ఇశ్రా 
యేలు రాజులవలౌ నివసించాడు. అతను తన కుమా 
రుని కూడా అగ్నిలో బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు 
వారు వచ్చినప్పుడు యెహోవా విడిచి వెళ్లుటకు 
కారణమెన ఆ జనాంగములు చేసిన భయంకర పాపా 
లను అతను అనునరించాడు. *అహాజు బలులు 
అర్చిస్తూ ఉన్నత స్థలాలలో ధూపం వేసాడు; కొండల 
మీద (ప్రతి పచ్చని చెట్టు కిందను వెలిగించాడు. 
సిరియా రాజయిన రెజీను రెమల్యా కుమారుడు 
మరియు ఇశ్రాయేలు రాజయిన పెకహు యెరూషలే 
ముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చారు. 
రెజీను పెకహు కలిసి అహాజొని చుట్టుముట్టారు; కాని 
ఓడించలేకపోయారు. ఆ సమయంలో సిరియా రాజ 
యిన శెజీను సిరియా కోసం ఏలతును తిరిగి 
పొందాడు. ఏలతులో నివసించే యూదా వారినందరిని 
"రెజీను తీసుకుపోయాడు. ఏలతులో స్థిరపడిన సిరియ 
నులు నేటికీ అక్కడే నివసిస్తున్నారు. 

"అష్పూరు రాజయిన త్తిగ్గత్సిలొసెరు వద్దకు అహాజు 
దూతలను పంపాడు. సందేశం ఏమనగా: “నేను మీ 
సేవకుడను. నేను మీకు కుమారునివంటి వాడను. 
సిరియా రాజు, ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను 
మీరు కాపాడవలెను. వారు నాతో యుద్ధం చేయడానికి 
వచ్చారు. స్త 

5యెహోవా ఆలయంలోను, రాజభవన నిధుల 
లోను వున్న వెండి బంగారాలను అహాజు తీసుకొని 
పోయాడు. తర్వాత అహాజు అష్టూరు రాజుకి కానుక 
పంపాడు. *అష్పూరు రాజు అహాజు ట్‌ ఆలకించాడు. 





448 


అష్షూరు రాజు దమస్కుకు ప్రతికూలంగా యుద్దానికి 
పోయాడు. రాజు ఆ నగరాన్ని వశం చేసుకున్నాడు; 
ప్రజలను బందీలుగా చేసి దమస్కు నుండి కీరుకి 
తీసుకునిపోయాడు. అతను రెబీనును కూడా చంపి 
వేశాడు. 

10్రహాజు రాజు అష్టూరు రాజైన త్మిగ్భత్చిలేసెరును 
కలుసుకునేందుకు దమస్కు వెళ్లాడు. దమస్కులో 
అహాజు బలిపీఠం చూశాడు. అహాజు రాజు దీని నమూ 
నాని పద్దతిని ఊరియా యాజకునికి పంపాడు. 
తర్వాత యాజకుడయిన ఊరియా దమస్కు నుండి 
అహాజు రాజు పంపిన నమూనాననుసరించి ఒక బలిపీఠం 
నిర్మించాడు. దమస్కు నుండి అహాజు రాజు రాకకు 
పూర్వమే ఊరియా యాజకుడు అదే రకమైన బలిపీఠం 
నిర్మించాడు. 

'2దమస్కు నుండి రాజు రాగానే, అతను బలిపీఠం 
చూశాడు. ఆ బలిపీఠం వద్ద రాజు బలులు అర్పించాడు. 
“బలిపీఠం మీద అహాజు దహన బలులు ధాన్యార్పణలు 
అర్చించాడు. అతను పానీయ అర్పణలు, సమాధాన 
బలులు ఈ బలిపీఠం మీద అర్పించాడు. 

11అహాజు ఆలయం ముందు భాగం నుండి 
యెహోవా సమక్షంలోవున్న కంచు బలిపీఠం తీసు 
కున్నాడు. ఈ కంచు బలిపీఠం అహాజు బలిపీఠానికి 
యెహోవా ఆలయానికి మధ్య వున్నది. తన సొంత 
బలిపీఠానికి ఉత్తర దిశగా కంచు బలిపీఠం ఉంచాడు. 
1ఏఅహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: 
“ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యా 
ర్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు 
ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన 
బలులు, దహన బలులు మరి ఇతర బలుల నుండి 
తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలి. కాని అవస 
రము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగి 
స్తాను.” 

'ఏఅహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం 
ఉరియా యాజకుడు జరిగించాడు. 

"యాజకులు తమ చేతులు కడుగుకొనేందుకు 
బళ్హ నిండుగా ఇత్తడి గంగాళాలు, లోతు పళ్లాలు వున్నవి. 
అహాజు రాజు ఆ గంగాళాలు, లోతు పళ్లాములు తొల 
గించి బండ్లని ముక్కలు చేశాడు. కంచు స్తంభాల మీద 
నున్న పెద్ద తొట్టిని తీసివేశాడు. ఆ పెద్ద తొట్టిని 
చదును చేయబడిన రాయిపై వుంచాడు. ఆలయం 
లోని (ప్రతి భాగంలో సబ్బాతు సమావేశాల కోసం 
పనివారు మూయబడిన ఒక ప్రదేశం తయారు చేశారు. 
అహజు రాజు తన కోసం కప్పియున్న మండపము 
మరియు వెలుపలి ప్రవేశాన్ని తీసివేశాడు. వాటన్నిటినీ 
యెహోవా ఆలయంనుంచి అహజు తీసివేశాడు. 
అష్లూరు రాజుకోసం అహాజు అవి చేశాడు. 

'అహాజు చేసిన ఆ కార్యాలన్నీ “యూదా రాజుల 





449 


చరిత్ర అనే గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 20 బ్రహాజ్జు 
మరణించగా, అతను దావీదు నగరంలో అతని పూర్వి 
కులతో పాటు సమాధి చేయబడ్డాడు. అహాజు కుమా 
రుడు హిజ్కియా, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


హోషేయా ఇశ్రాయేలు మీద తన పాలన 
ప్రారంభించుట 
17 ఏలా కుమారుడై న హోషేయా ఇశ్రాయే 
లులో షోమోను నుంచి పరిపాఠించసాగాడు. 
అహాజు యూదా రాజుగా ఉన్న 12వ సంవత్సరమున 
ఇది జరిగింది. హోషేయా తొమ్మిదేళ్లు పరిపాఠిం 
చాడు. యెహోవా తప్పనిచెప్పిన వనులు 
హోషేయా చేశాడు. కాని హోషేయా తనకు పూర్వి 
కులైన ఇశ్రాయేలు రాజులవలె చెడ్డవాడు కాదు. 
ేషల్మనేసెరు అష్టూరుకు రాజు. అతను హూ 
యాకి ప్రతికూలంగా యుద్ధానికి వెళ్లాడు. షల్మనేసెరు 
హోషేయాని ఓడించాడు. మరియు హోషేయా 
అతని 'సేవకుడయ్యాడు. అందువల్ల హోషేయా షల్మ 
నేసెరుకు పన్ను చెల్తించాడు. 

“తర్వాత, హోషేయా ఈజిప్టు రాజు సహాయం 
కోరుతూ దూతలను పంపాడు. ఆ రాజు పేరు సో. 
ఆ సంవత్సరం "హోషేయా తాను ప్రతియేడు వేసే 
విధంగా అష్షూరు రాజుకి కప్పం కట్టులేదు. అష్నూరు 
రాజు తనకు విరుద్ధంగా "హోషేయా పథక రచన 
చేసినట్టు తెలుసుకున్నాడు. అందువల్ల అష్టూరు రాజు 
హో శ్వయాని ఖై దుచేసి చెరసాలలో "వేశాడు 

వఅష్టూరు రాజు ఇశ్రాయేలులో చాలా స్థలాలపై 
దాడీ చేశాడు. తర్వాత షోమోనుకు అతను వచ్చాడు. 
అతను షోమ్రోనుకి ప్రతికూలంగా మూడు సంవత్స 
రాలు యుద్ధం చేశాడు. 6అష్టూరు రాజు ఇశ్రాయేలు 
రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున 
షోమోనును తీసుకున్నాడు. అష్టూరు రాజు చాలా 
మంది ఇశ్రాయేలు వారిని బంధించి, వారిని బందీలుగా 
అష్టూరుకు తీసుకుని వెల్లాడు. వారినతడు గోజాను 
వద్ద హాబోరు నదికి ప్రక్కగా హలాహు అనే చోటను, 
మాదీయుల ఇతర నగరాలలోను నివసింపజేశాడు. 

"ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరు 
ద్దంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. 
ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని 
బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజబిస్ట్ర రాజైన 
ఫరో శక్తి నుండి యెహో వాయే రక్షించాడు. కాని 
ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. 
ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా 
వారిని సంరక్షించాడు. ఇతర జనాంగములు చేసినట్టు 
గానే, వారు చేయసాగారు. ఇశ్రాయేలీయులు వచ్చి 
నప్పుడు ఆ జనాంగములను వారిని తమ ప్రదేశము 
వదిలి వెళ్లాలని యెహోవా చేత నిర్భందించబడ్డారు. 


2 రాజులు 16:20-17:18 


ఇశ్రాయేలు వారు కూడా దేవుని వల్లగాక రాజులచే 
పరిపాలించబడాలని ఎంచుకున్నారు. *ఇశ్రాయేలు 
వారు తమ యెహోవా దేవునికి విరుద్ధమైన సంగతు 
లను రహస్యంగా చేశారు. వారు చేసినవి సరి అయినవి 
కావు! తమ నగరాలన్నిటిలోను ఇశ్రాయేలువారు 
ఉన్నత స్థ సలాలు నిర్మించారు. చిన్న పట్టుణం నుంచి 
పెద్ద నగరీం దాకా. !? ఇశ్రాయేలువారు స్మారక శిలలు 
వేశారు. ప్రతి కొండమీదను పచ్చని చెట్ల |క్రిందను 
అషెరా స్తంభాలు ఏర్పాటు చేశారు. !1అన్ని ఆరాధనా 
స్థలాలలోను ఇశ్రాయేలువారు ధూపం వేసేవారు. 
యౌ హోవా జనాంగములను తమ కళ్ల ఎదుటే బల 
వంతంగా విడిచిపెట్టి వెళ్లమని చెప్పిన విధంగా, వారీ 
పనులు చేసేవారు. ఇశ్రాయేలువారు చేసినచెడుపనులు 
యెహోవాకి ఆగ్రహం కలిగించాయి. వారు విగ్రహ 
లను కొలిచారు. “మీరీ పని చేయకూడదు” అని 
యెహోవా ఇశ్రాయేలువారికి చెప్పాడు. 

కొ శాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు 
హోవా (ప్రతి ప్రవక్తను, దీర్ణదర్శిని ఉపయోగిం 

“మీరు చేసే చెడు పనులకు అయిష్టత 
| నా ఆజ్ఞలను చట్టాలను పాటించండి. మీ 
పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అను 
సరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన (ప్రవక్తల 
ద్వారా మీకు అందించాను” అని యెహె హోపా చెప్పాడు. 

కాని ప్రజలు ఆ మాటలు వినలేదు. తమ పూర్వి 
కులవలె వారు మొండిగా వుండిరి. వారి పూర్వీకులు 
తమ యెహోవా దేవుని విశ్వసించలేదు. "ప్రజలు 
యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వి 
కులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరించ 
లేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించ 
లేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొరి 
చారు, మరియు వారు ఎందుకు విలువలేనివార 
య్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలా వారు 
ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు 
యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ 
చెడు పనులు చేయవద్దని చెప్పాడు. 

16త్రమ యెహోవా దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటిం 
చడం మానివేశారు. వారు రెండు బంగారు దూడల 
విగ్రహాలు చేశారు. అషెరా స్తంభాలు వారు ఏర్పాటు 
చేశారు. వారు ఆకాశంలోని అన్ని నక్షత్రాలను పూజిం 
చారు; బయలు దేవతలను కొలిచారు. 

“వారు తమ కొడుకుల్ని, కూతుళ్లని అగ్నిలో 
వేసి బలి ఇచ్చారు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు 
వారు చేతబడి తనమును ఇంద్రజాలమును ఉపయో 
గించారు. దుష్కార్యమని యెహోవా చెప్పినదానిని 
(ప్రజలు చేశారు. యెహోవాని ఆగ్రహ పరిచేందుకు 
వారు అలా చేశారు. !అందువల్ల యెహోవా ఇశ్రా 
యేలుపట్ల చాలా కోపపడ్డాడు; తన దృష్టినుంచి వారిని 


2 రాజులు 17:19-39 


తప్పించాడు. యూదా గోతం తప్ప మరి ఇతర 
ఇశ్రాయేలువారు లేరు. 


యూదా ప్రజలు కూడా దోషం చేసినవారే 

యూదా ప్రజలు కూడా తమ దేవుడైన 
యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. యూదా ప్రజలు 
ఇశ్రాయేలు ప్రజలవలె నివసించారు. 

యహోవా ఇశ్రాయేలు ప్రజలందరిని తోసి 
పుచ్చాడు. అతడు వారికి ఎన్నో ఇబ్బందులు కలుగ 
జేశాడు. ఇతరులు తమను నాశనం చేసేటట్లు చేసు 
కున్నారు. చిట్టచివరికి, ఆయన తన దృష్టినుండి వారిని 
(తోసిపుచ్చాడు. ?'యెహోవా దావీదు వంశం నుంచి 
ఇ(శ్రాయేలుని విడగొట్టాడు. మరియు ఇ శ్రాయేలువారు 
నెబాతు కుమారుడై న యరొబామును తమ రాజుగా 
చేసుకున్నారు. యరొబాము యెహోవాని అనుసరిం 
చని వారుగా వారిని గురించాడు. ఇశ్రాయేలువారు మహా 
పాపం చేసేలా యరొబాము చేశాడు. అందువల్ల ఇశ్రా 
యేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు. 
23యెహోవా తన దృష్టినుండి ఇశ్రాయేలుని దూర 
ముగా తీసుకుపోయే వరకు, వారు ఆ పాపాలు 
చేయడం మానలేదు. మరియు ఇలా జరుగునని 
యెహోవా చెప్పాడు! ఆయన ప్రజలకు ఇలా జరుగు 
తుందని చెప్పమని ప్రవక్తలను పంపించాడు. అందువల్ల 
ఇశ్రాయేలువారిని తమ దేశంనుండి అపష్టూరుకు తీసుకు 
వెళ్లడం జరిగింది. అక్కడ వారు నేటిదాకా వున్నారు. 


షోమోను ప్రజల ప్రారంభం 

అష్టూరు రాజు ఇశ్రాయేలు వారిని షోమోను 
నుండి వెలుపలికి తీసుకు వచ్చాడు. తర్వాత అష్టూరు 
రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వ 
యీముల నుండి మనుష్యులను తీసుకువచ్చాడు. 
అతను వారినందరిని షోమోనులో ఉంచాడు. ఆ 
ప్రజలు షోమోనును [గ్రహించి ఆ చుట్టు ప్రక్కల నగ 
రాలలో నివసింపసాగారు. ఈ ప్రజలు షోమో నులో 
ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించ 
లేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపిం 
చాడు. ఈ నింహాలు కొందరిని చంపివేశాయి. 
2కొందరు అష్టూరు రాజుతో, “నీవు తీసుకువచ్చి 
షోమోను నగరాలలో నిలిపిన ప్రజలకు ఆ దేశపు 
దేవుని న్యాయసూత్రాలు తెలియవు. అందువల్ల దేవుడు 
సింహాలను పంపి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలకు 
ఆ ప్రదేశపు దేవుని చట్టాలు తెలియవు కనుక వారిని 
సింహాలు చంపీవేశాయి” అని చెప్పారు. 

27అందువల్ల అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: 
“మీరు షోమోను నుండి కొందరు యాజకులను తీసు 
కున్నారు. నేను బంధించిన యాజకులలో ఒకరిని 
తిరిగి షో మోనుకు పంపించండి. ఆ యాజకుడ్ని 


24 


450 


వెళ్లి అక్కడే వుండనివ్వండి. తర్వాత ఆ యాజకుడు 
ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలను వారికి బోధించ 
గలడు.” 

25 అందువల్ల అష్లూరులు తీసుకుపోయిన ఒక 
యాజకుడు బెతేలులో నివసించడానికి వచ్చాడు. ఈ 
యాజకుడు యెహోవాని ఎలా గౌరవించాలో వాళ్లకి 
బోధించాడు. *కాని ఆ మనుష్యులందరు తమతమ 
దేవ్లుళ్ల విగ్రహలను చేసి షోమైోనుల ఉన్నత స్థానాలలో 
ఆలయాలలో ఆ విగ్రహలను ఉంచారు. 30ంబబులోను 
మనుష్యులు అబద్ధపు దేవుడైన సుక్కోల్చెనోతును 
కల్పించుకున్నారు. కూతా మనుష్యులు అబద్ధపు 
దేవుడైన నెర్గలుని కల్పించుకున్నారు. *!అవ్వాకు 
చెందినవారు అసత్య దేవుడైన నిబ్దజు తర్తాకులను 
కల్పించుకున్నారు. హమాతు (ప్రజలు అబద్దపు దేవు 
డైన అషీమాని కల్పించుకున్నారు. మరియు సెపర్వీ 
యుల నుండి వచ్చిన ప్రజలు తమ అసత్యపు దేవుళ్ల 
యిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకుల గౌరవార్థం తమ 
సంతానాన్ని అగ్నికి ఆహుతి చేశారు. 

కాని ఆ ప్రజలు యెోహోవాని కూడా పూజిం 
చారు. ప్రజలనుండి ఉన్నత స్థానాలకు వారు యాజకు 
లను ఎంపిక చేశారు. ఆ ఆరాధనా స్థలాలలో ఈ 
యాజకులు ఆలయాలలో ప్రజలకోసం బలులు 
అర్చించారు: చేవారు యెహోవాని గౌరవించారు; కాని 
వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ఆ 
ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించి 
నట్టుగానే తమ దేవుళ్లను పూజించారు. 

నేటికీ ఆ ప్రజలు పూర్వం వున్నట్లుగానే నివసి 
స్తున్నారు. వారు యెహోవాని గౌరవించరు. వారు 
ఇశ్రాయేలువారి నిబంధనలను, ఆజ్ఞలను పాటించరు. 
వారు యాకోబు పిల్లలకు (ఇశ్రాయేలు) విధించిన 
ఆజ్ఞలనుగాని నిబంధనలను గాని పాటించ లేదు. 
సోయెహోవా ఇశ్రాయేలువారితో ఒక ఒడంబడిక చేసు 
కున్నాడు. యెహోవా, “మీరు ఇతర దేవతలను అను 
సరిచకూడదు. మీరు వారిని పూజించకూడదు; ఆరా 
ధించకూడదు; వారికి బలులు కూడా సమర్పించ 
కూడదు. 

3కాని యెహోవానని అను సరించాలి. ఈజిప్టు 
నుంచి మిమ్ము తీసుకువచ్చిన యెహోవాయే దేవుడు. 
యెహోవా తన గొప్ప శక్తిని మిమ్ము రక్షించడానికి 
వినియోగించాడు. మీరు యెహోవానని ఆరాధిస్తూ 
మరియు గౌరవించి ఆయనకి బలులు సమర్పించాలి: 
ఆయన మీ కోసం రాసిన నిబంధనలు, న్యాయ 
సూత్రాలు, బోధనలు, ఆజ్ఞలు మొదలై న వాటిని మీరు 
పాటించాలి. ఎప్పుడూ మీరీ విషయాలు పాటించాలి. 
మీరు ఇతర దేవతలను గౌరవించరాదు. *మీతో నేను 
చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు. మీరు 
మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత 


451 


ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు” 
అని ఆజ్ఞాపించాడు. 

“0క్రాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసిన 
ట్లుగానే వారు అవే పనులు చేయసాగారు. *! అందువల్ల 
ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహూవాను గొరవి 
స్తారు. అలాగే తమ సాంత విగ్రహాలను కూడా పూజి 
స్తారు. తమ పూర్వికులు చేసినట్టుగానే, వారి పిల్లలు 
మనుమలు, మనుమ రాండ్రు అవే పనులు చేస్తున్నారు. 
ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు. 


హిజ్కియా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట 
1 గ్ర అహాజు కుమారుడై న హిజ్కియా యూదా 

రాజుగా వుండెను. ఏలా కుమారుడ న 
హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న మూడవ సంవ 
త్సరమున, హిజ్కియా తన పరిపాలన (ప్రారంభించాడు. 
?పరిపాలన [ప్రారంభించునాటికి అతను 25 యేండ్ల 
వాడు. యెరూషలేములో హిజ్కియా 29యేండ్లు 


2 రాజులు 17:40-18:17 


నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా 
ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా 
కుమారుడై న హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న 
ఏడవ సంవత్సరములో ఇది జరిగింది). మూడవ 
సంవత్సరము చివరను షల్మనేసెరు షోమోనుని పట్టు 
కున్నాడు. హిజ్కియా యూదా రాజుగా ఉన్న ఆరవ 
సంవత్సరమున, అతను మోమోనుని వశము చేసు 
కున్నాడు (ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న 
తొమ్మిదో సంవత్సరమున ఇది జరిగింది). 11అష్పూరు 
రాజు ఇశ్రాయేలు వారిని బందీలుగా అష్టూరుకు తీసు 
కుని వెళ్లాడు. వారిని హాలహు లేక హాబోరు (గోజాను 
నది), మాదీయుల నగరాలలో నివసింపజేశాడు. 123 
యేలువారు తమ దేవుడైన యెహోవాను పాటించక 
పోవడంవల్ల ఇలా జరిగింది. వారు యెహోవా ఒడం 
బడికను విచ్చిన్నం చేశారు. యెహోవా సేవకుడై న 
మోషే షె చెప్పిన అన్ని విషయాలను వారు పాటించలేదు. 
యెహోవా ఒడంబడికను ఇశ్రాయేలు (ప్రజలు పెడ 





పాలించాడు. అతని తల్లి పేరు అబీ; ఆమె జెకర్యా 
కుమార్తె. హిజ్కియా తన పూర్వికుడై న దావీదువలె, 
యెహోవా దృష్టికి మంచి పనులు చేసెను 

“హిజ్కియా ఉన్నత స్థలాలను ధ్వంసం చేశాడు. 
అతను స్మారకశిలలను బద్ధలు చేశాడు; అషెరా స్తంభా 
లను పడగొట్టాడు. ఆ సమయంలో, ఇశ్రాయేలు 
ప్రజలు మోషే చేసిన ఇత్తడి సర్పానికి ధూపం వెలిగించే 
వారు. ఈ ఇత్తడి సర్పం 'నెహుష్టాను' అని పిలవబడేది. 
హిజ్కియా ఈ ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేశాడు. 
ఎందుకనగా ప్రజలు ఆ కంచు సర్పాన్ని పూజిస్తున్నారు 
కనుక. 

హిజ్కియా ఇశ్రాయేలు దేవుడై న యెహోవాను 
విశ్వసించాడు. యూదాలోని రాజులందరిలో అతనికి 
పూర్వంగాని, తర్వాతగాని హిజ్కియా వంటి వ్యక్తి లేడు. 
6యైహోవా పట్ల హిజ్కియా అతి విధేయుడు. 
యెహోవాను అనుసరించడం అతను మానలేదు. 
మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అతను పాటిం 
చాడు. యెహోవా హిజ్కీయా. పక్షంగా వున్నాడు. 
అతను చేసిన (ప్రతి విషయంలోను హిజ్కియా 
కృతార్ధుడయ్యాడు. 

హిజ్కియా అష్టూరు రాజు పరిపాలన నుండి తప్పు 
కున్నాడు. అష్షూరు రాజుని కలవడం హిజ్కియా మాని 
వేశాడు. కహిజ్మియా గాజాకి వెళ్లేదారి అంతటను ఆ 
చుట్టుప్రక్కల ప్రదేశంలోగల ఫిలీష్తీయులందరినీ ఓడిం 
చాడు. చిన్న పట్టణం మొదలుకొని పెద్ద నగరందాకా 
గల అన్ని ఫిలిష్టీయుల నగరాలను అతను ఓడించాడు. 


అష్టూరువారు షోమోనుని పట్టుకొనుట 
*అష్పూరు రాజైన షల్మనేసెరు షోమోనుకి విరు 
ద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము 


చవిని పెట్టారు. లక చయమని చెప్పిన పనులు వారు 
చేయలేదు. 


అష్మూరు యూదాని తీసుకొనుటకు సిద్దపడుట 

mn హిజ్కియా రాజుగా వున్న 14వ సందీత్సర ములో 
అష్షూరు రాజయిన సశ్లైరీబు యూదాలోని అన్ని బలిష్ట 
నగరాల మీద దండెత్తి వెళ్లాడు. సన్లైరీబు ఆ నగరాల 
న్నిటిని ఓడించాడు. '*అప్పుడు యూదా రాజయిన 
హిజ్కియా అప్టూరు రాజుకి లాకీషు వద్ద ఒక సందేశం 
పంపాడు. “నేను తప్పు చేశాను. నన్ను వంటరిగా 
వదలండి. అప్పుడు మీరు ఏమి కోరినా అది నేనిస్తాను” 
అని హిజ్కియా చెప్పాడు. 

తర్వాత అష్షూరు రాజు యూదా రాజయిన హిజ్కి 
యాని 11 టన్నుల వెండి, 1 టన్ను బంగారం ఇమ్మని 
అడిగాడు. హిజ్కియా యెహోవా ఆలయం నుండి 
రాజుగారి నిధుల నుంచీ వెండీ అంతా తీసి ఇచ్చాడు. 
16ఆ సమయంలో హిజ్కియా యెహోవా మందిరానికి 
ద్వారము మెట్లకి గల బంగారమంతా తీయించి వేశాడు. 
హీజ్కియా రాజు ఆ తలుపుల మీద మెట్లమీద బంగారం 
ఉంచాడు. హిజ్కియా అమ్మారు రాజుకు ఈ 
బంగారమంతా ఇచ్చివేశాడు. 


అమ్మారు రాజు యెరూషలేముకు మనుష్యులను 
పంపుట 

“7అష్పూరు రాజు అతి ముఖ్యులైన తర్తానును, రబ్బా 
రీను రబ్బాకేనును అను తన ముగ్గురు సైన్యాధి 
పతులను, పెద్దసై సైన్యముతో యెరూషలేములోని 
హిజ్కియా రాజు వద్దకు పంపాడు. ఆ మనుష్యులు 
లాకీషు నుంచి యెరూషలేము వెళ్లారు. వారు చేరి 
“చాకిరేవు'కు వెళ్లే దారిలోవున్న యెరక కొలను కాలువ 


2 రాజులు 18:18-19:2 


దగ్గర నిలబడ్డారు. '*వారు రాజుని పిలిచారు. హిల్కీయా 
కుమారుడై న ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవన అధి 


452 


నుండి అతను మిమ్మును కాపాడలేడు. యెహో 
వాను మీరు నమ్మునట్టుగా హిజ్కియాని సేవించవద్దు. 





కారి, షెబ్నా (కార్యదర్శి), అసాపు కొడుకైన యోవా 
హును (దస్తావేజులు సంర క్షించేవాడు వారిని కలుసు 
కోడానికి వచ్చారు. *ీఒక సై ఏ న్యాధిపతి ఇలా చెప్పాడు, 
“అష్టూరు మహా రాజు చెప్పుచున్నది: హీజ్కియాతో 
చెప్పు 

నీవు దేనిని విశ్వసిస్తున్నావు? *నీ మాటలు విలు 
వలేనివి. యుద్దంలో “నాకు సహాయంగా వుండదగి 
నంత సలహా, శక్తివున్నాయి అని నీవు చెప్పు 
చున్నావు” కాని నీవు నా పరిపాలన నుండి వేరుపడిన 
తర్వాత నీవెవరిని నమ్ముతున్నావు? ?'విరిగిపోయిన 
రెల్లుతో చేయబడిన చేతికర్రను ఊని ఉన్నావు! ఈ 
చేతికర్ర ఈజిప్టు. ఈ చేతికర్రను ఊని నడిస్తే అది 
విరిగిపోయి, చేతిలో గుచ్చుకొని గాయపరుస్తుంది. 
తనను విశ్వసించే వారికందరికీ ఈజిప్టు రాజు అటు 
వంటివాడు. 2 “మీ దేవుడైన యెహోవానని నమ్ము 
తున్నట్టు” నీవు చెప్పవచ్చు. కాని ఉన్నత స్థలాలను 
బలిపీఠాలను హిజ్కియా తొలగించి యెరూషలేము 
లోని బలిపీఠం ఎదురుగా మాత్రమే ఆరాధించాలని 
యూదా, యెరూషలేము ప్రజలకు చెప్పినట్టు నాకు 
తెలుసు. 

23 నా యజమాని అయిన అష్టూరు రాజుతో 
ఇప్పుడు నీవు ఈ ఒడంబడిక చేసుకో. స్వారీ చేయగల 
మనుష్యులుంటే, నీకు రెండు వేలు గుర్రాలు ఇస్తానని 
నేను వాగ్దానం చేస్తాను. నా యజమానికి గల చాలా 
తక్కువ అధిపతిని కూడా నీవు ఓడించలేవు. రథాలకు, 
అశ్విక వీరులకు నీవు ఈజిస్ట మీద ఆధారపడి వున్నావు. 
పోయెహోవా ఆజ్ఞ లేకుండ యెరూషలేమును నాశనం 
చేయుటకు నేను రాలేదు. “ఈ దేశానికి విరుద్ధంగా 
వెల్లి దానిని నాశనము చేయుము” అని యెహోవా 
నాకు చెప్పాడు. 

అప్పుడు హీల్కీయా కుమారుడై న ఎల్యాకీము, 
షెబ్నా యెవాహు ఆ సై న్యాధిపతితో, “దయచేసి 
మాతో సిరియా బాషలో మాట్లాడండి. ఆ భాషను 
మేము అర్థం చేసుకుంటాము. యూదా భాషలో 
మాతో సంభాషించవద్దు. ఎందుకంటే, గోడమీద ఉన్న 
వారు ఈ మాటలు వింటారు.” అని చెప్పారు. 

27కాని రబ్బాకే వారితో ఇట్లనెను: “నా యజమాని 
నీతోను మీ రాజుతోను మాతమే మాటలాడుటకు 
నన్ను పంపలేదు. గోడమీద కూర్చున్న వారితో కూడా 
మాటలాడెదను. వారు నీతోపాటు తమ మలమూత్ర 
ములను సేవిస్తారు.” 

తర్వాత యూదా భాషలో సిరియా సైన్యాధి 
పతి బిగ్గరగా అరిచాడు. “అష్పూరు మహారాజు పంపిన 
ఈ సందేశం వినండి. బిహీ హిజ్కియా మిమ్మును 
మోసము చేయడానికి సమ్మతింపకుడి. నా అధికారం 


యహోవా మనల్ని కాపాడును, అష్టూరు రాజు ఈ 
నగరాన్ని ఓడించలేడు” అని హిజ్కియా చెప్పాడు. 
ి!కాని హిజ్కియా మాటలు వినవద్దు. 

“అష్షూరు రాజు ఇది చెప్పుచున్నాడు: నాతో సంధి 
చేసుకోండి. నా దగ్గరికి రండి. అప్పుడు ఒక్కొక్కరు 
తన సొంత ద్రాక్షలు, తన సొంత అరటి పండ్లు తిన 
వచ్చు, తన సొంత బావినుండి నీరు త్రాగవచ్చు. *నేను 
వచ్చి మిమ్మును దూరంగా మీ సొంత ప్రదేశము వల 
ఒక పచ్చిక ప్రదేశానికి తీసుకు వెళ్ళేంత వరకు మీరిది 
చేయవచ్చు. అది ధాన్యంగల ప్రదేశము. కొత్త ద్రాక్షా 
రసం గలది. (ద్రాక్షా పొలాలు, రొట్ట గలది. ఒలీవ 
తేనెగల ప్రదేశమది. అప్పుడు మీరు (బతకవచ్చు; 
చనిపోరు. కాని హిజ్కియా మాటలు వినకుడి. అతను 
మీ బుద్ధి మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. యెహోవా 
మనలను కాపాడ్తాడు” అని అతను చెప్పుచున్నాడు. 
సోఅష్లూరు రాజునుండి ఇతర దేశాల దేవత లెవరైనా 
అతని దేశాని స రక్షించారా? లేదు. పేహమాతు, అర్బాదు 
దేవుళ్లు ఎక్కడున్నారు? సెపర్వయీము, హేన, ఇవ్వా 
దేవుత్తెక్కడున్నారు? నానుండి వారు షోమోనును కాపా 
డగలిగినారా? లేదు. శోఇతర దేశాలలో వున్న ఏ దేవుళ్ళ 
యినా నానుండి తమ భూమిని కాపాడుతారా? లేదు. 
యెరూషలేముని యెహోవా నానుండి కాపాడుతాడా? 
లేదు” 

కాని ప్రజలు మౌనం వహించారు. వారు ఆ 


సైన్యాధిపతితో ఒక్కమాట కూడా చెప్పలేదు. కారణం, 


హిజ్కియా రాజు, “అతనితో ఏమీ మాటలాడ వద్దు” 
అని వారికి ఆజ్ఞాపించాడు. 

2 హిల్కీయా కొడుకైన ఎల్యాకీము (ఎల్యాకీము 
రాజభవనం అధికారి), షెబ్నా (కార్యదర్శి), ఆసాపు 
కొడుకైన యోవాహు (దస్తావేజుల సంరక్షకుడు) 
హిజ్కియా వద్దకు వచ్చారు. తాము తల క్రిందులై 
నామని తెలపడానికై వారి వస్త్రాలు చింపివేయబడ్డవి. 
అష్టూరు సై న్యాధిపతి చెప్పిన విషయాలను వారు 
హిజ్కియాకు చెప్పారు. 


హిజ్కియా యెషయా ప్రవక్తతో మాటలాడుట 
1 9 హిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు 
విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని 
గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తల క్రిందు 
లెనట్టుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను 
యౌ హోవా ఆలయానికి వెళ్లను. 
2హిబ్రి యా, ఎల్యాకీము (రజభవన అధికారి, 


షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద 


వారిని అమోజు కుమారుడై న యిషయా ప్రవక్త వద్దకు 
పంపాడు. తాము విచారంగాను తల క్రిందులై నట్టుగాను 


453 


తెలుపడానికి గోనెపట్ట ధరించారు. వారు యెష 
యాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, 
మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా 
చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, 
అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము 
లేదు. 

*అష్టూరు రాజుయొక్క సై న్యాధిపతి సజీవుడైన 
దేవుని గురించి చెడు విషయాలు చెప్పడానికి ఇక్కడికి 
పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ 
ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని 
శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము 
ప్రార్థన చేయండి.” 

హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా 
వద్దకు వెళ్లారు. 

రొమీ యజమాని అయిన హిజ్కియాకి ఈ విష 
యము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు 
అష్టూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి 
మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు. 

"నేనతనిలో ఒక ఆత్మను (ప్రవేశపెడుతున్నాను. 
అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి 
తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో 
అతను చంపబడేలా నేను చేస్తానూ” అని యెషయా 
వారితో చెప్పాడు. 





అమ్హారు రాజు మరల హిజ్కియాని హెచ్చరించుట 

కీఅష్పూరు రాజు లాకీషు విడిచి వెళ్లినట్టు ఆ సైన్యా 
ధిపతి తెలుసుకున్నాడు. అందువల్ల అతను తన రాజు 
లిబ్బాకి విరుద్ధముగా పోరు సలుపుతున్నట్లు చూశాడు. 

కొమార. రాజు కూషు రాజెన తిర్లకా గురించి 
ఒక వదంతి విన్నాడు. “త్రిర్లకా నీతో యుద్ధము చేయ 
డానికి వచ్చాడు అన్నదే ల ఆ వదంతి. 

అందువల్ల అష్షూరు రాజు మరల హిజ్కియా వద్దకు 
దూతలను పంపించాడు. ఆ దూతలకు ఈ సందేశం 
ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేశాడు. !'యూదా 
రాజయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. 
“నీవు విశ్వసించే దేవుడు నిన్ను అవివేకిగా చేసే విధంగా 
చేయకు. అపష్టూరు రాజు యెరూషలేముని ఓడించ 
లేడు; అని అతడు చెప్పుచున్నాడు గదా. “1అష్షూరు 
రాజులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన పనులు 
నీవు వినియుంటావు. మేము వారిని సర్వ నాశనం 
చేశాము. నీవు కాపాడుదువా? లేదు. 12ఆ దేశాల దేవుళ్లు 
ఆ ప్రజలను కాపాడలేదు. నా పూర్వికులు వారిని 
సర్వనాశనము చేశారు. వారు గోజాను, హారాను, రెజె 
పులు తెలశ్శారులోని ఏదోను ప్రజలను నాశనం చేశారు. 
గోహమాతు రాజు ఎక్కడ? ప. రాజు ఎక్కడ? 
సెపర్వయీోము రాజు? హేనా, ఇవ్వా రాజులు? 
అందరూ ముగింపబడ్డారు. 


2 రాజులు 19:3-24 


హిజ్కియా యెహోవాని ప్రార్థించుట 

“హిజ్కియా దూతలనుండి వచ్చిన ఉత్తరాలు చది 
వాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము 
వద్దకు వెల్లి, యెహోవా ముందు ఆ ఉత్తరాలు 
వుంచాడు. 5 హిజ్కియా యెహోవాని ప్రార్థించాడు: 
“ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, కెరూబుల 
నడుమ రాజుగా ఆసీనుడవై వున్నావు. దేవుడివి నీవే, 
ప్రపంచంలోని అన్ని రాజ్యాలకూ నీవే దేవుడివి. నీవు 
పరలోకము, భూమిని కల్పించావు. ప్రభువా, నా 
మొర విను, (ప్రభువా, కళ్లు తెరువు, ఈ ఉత్తరాలు 
చూడు. సన్హైరీబు సజీవుడైన దేవుని అవమానిస్తూ 
చెప్పిన మాటలు విను. అది నిజము, ప్రభూ. ఆ 
దేశాలను అష్టూరు రాజులు నాశనం చేశారు. ఆ 
జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కార్చివేశారు. 
కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము 
రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. 
(కనుక ఇప్పుడు, మా దేవుడవై న యెహోవా, మమ్ము 
అప్టూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది 
అన్ని రాజ్యములు యెహోవావై న నీవే దేవుడవని 
తెలుసుకుంటారు.” 

ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి ఈ 
సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన 
యెహోవా యిది చెప్పుచున్నాడు, “అష్టూరు రాజు 
సన్హైరీబుకి విరుద్ధంగా నీవు నన్ను (ప్రార్థించావు. అది 
నేను విన్నాను.” 

21“ యెహోవా 
సందేశము: 





సన్హైరీబును గూర్చి ఇచ్చిన 


ఈ విధంగా ఉంది: సీయోను (యెరూషలేము 
కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవు 
కాదని భావిస్తున్నది. ఆమె నిన్ను ఎగతాళి చేస్తు 
న్నది. యెరూషలేము కుమార్తె నీ వెనుక తన 
తల ఆడిస్తున్నది. 

22 కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు? 
నీవు ఎవరికి విరుద్ధంగా మాట్టాడినావు? నీవు 
ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు 
నీవు అతని కంటె మంచివాడివిగా ప్రవర్తించావు 

23 నీ దూతల ద్వారా యెహోవాను అవ మానించి 
నీవు ఇలా చెప్పావు: "ఉన్నత పర్వతాలకు నేను 
వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను 
లోపలికి వచ్చాను నేను ఉన్నత దేవదారుల 
వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ 
వృక్షాలను ఛేదించాను. పచ్చని అడవికి నేను 
వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము 

* నూతన (ప్రదేశాలలో నేను బావులు తవ్వాను 
మంచినీళ్లు తాగితిని ఈజివ్ష నదులను 
ఎండించాను. 





2 రాజులు 19:25-20:7 


౨ ఆ దేశము మీదుగా నడిచాను” అదే నీవు చెప్పింది, 
కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా? “నేను 
(దేవుడు) పూర్వమే పథకము వేశాను ప్రాచీన 
కాలం నుండి పథకం వేశాను ఇప్పుడది జరుగు 
నట్టు చేశాను బలిష్టమైన ఆ నగరాలు నాశనము 
చేయుటకును రాతి కుప్పలుగా మార్చుటకును 
నిన్నునుమతించాను. 

26 నగరాలలో ఉన్నవారు కక్తివిహినులు వారు భీతా 
వహులు గందరగోళంలో ఉన్నవారు క్షేత్రంలోని 
పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు. 
వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల 
కప్పుల మీద పెరిగే పచ్చికవారు. 

27 నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు 
తెలియును. నీవు యుద్దానికి వెళ్లడం నాకు 
తెలుసు నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు నా 
పట్ల విసుగు చెందినది తెలుసును. 

25 అవును. నీవు నా పట్ల విసుగు చెందితివి నీ 
గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను అందువల్ల 
నీ ముక్కుకు గాలం వేస్తున్నాను నీ నోటికి నా 
కళ్లైము తగిలిస్తు న్నాను ఆ తర్వాత నిన్ను వెను 
కకు మరల్చి నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.” 


హిజ్యియాకు యెహోవా సందేశము 

తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు 
చెప్పెను. “నీకు సహాయము చేయనున్నందుకు ఇది 
ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే 
ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము 
గింజనుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ 
మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి 
లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు (ద్రాక్షా పొలాలు 
సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు. తప్పించు 
కున్న (ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు 
మరల పండించడము మొదలు పెడతారు. "కొద్దిమంది 
సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును 
విడిచి వెళతారు. తప్పించుకున్న (ప్రజలు సీయోను 


454 


34 నేనీ నగరాన్ని రక్షిస్తాను. నేను నా కొరకు ఇది 
చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా.” 
ఇది చేస్తాను. 


అమ్లారు సైన్యం నాశనం చేయబడుట 

వ5ర్రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి 
అషూరు శిబిరములోని 185,000 మందిని చంపాడు. 
ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు. 

ర అందువల్ల అష్టూరు రాజయిన సళ్లైరీబు తిరిగివెళ్లి 
నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు. 
ఒకరోజు సన్హెరీబు తన దేవుడైన న్నిస్రోకు ఆల 
యంలో పూజ చేయిస్తూ ఉన్నాడు. అతని కుమారులు 
అదెమ్ములకు మరియు షరెజారు కత్తితో అతనిని 
చంపారు. అప్పుడు అదైెమ్మెలెకు మరియు షరెజెరు 
అరారాతు దేశములోకి తప్పించుకు పోయారు. 
మరియు సన్హైరీబు కుమారుడు ఎస్తర్లద్దోను, అతని 
తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుట 

20 ఆ సమయమున, హిజ్కియా వ్యాధి గస్తు 

డయ్యాడు. దాదాపు మరణం పొందునంతగా 
వ్యాధి గస్తుడై నాడు. ఆమోజు కుమారుడు యెషయా 
ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్లి, “నీ ఇంటిని సరిదిద్దుకో. 
ఎందుకంటే నీవు మరణిస్తావు. నీవు బతకవు” అని 
యెహోవా చెప్పుచున్నాడని చెప్పెను. *హిజ్కియా 
తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను 
ప్రార్థించాడు. 

“యెహోవా, నిన్ను నేను హృదయస్ఫూర్తిగా 
సేవించానని జ్ఞాపకము చేసుకో. నీవు మంచివని చెప్పిన 
పనులు నేను చేశాను” అని ప్రార్ధించాడు. ఆ తర్వాత 
హిజ్కియా బిగ్గరగా విలపించాడు. 

“యెషయా తన మధ్యగది విడిచి స ముందు 
యెహోవా మాట అతనికి వినవచ్చింది. ననా మనుష్యు 
లకు నాయకుడై న హిజ్కియా వద్దకు వెళ్లి అతనితో 
చెప్పు. మీ పూర్వీకులైన దావీదు యొక్క “యెహోవా 





కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా 
యొక్క గాఢాభి ప్రాయం అలా చేస్తుంది. 

స్ట అందువల్ల అష్పూరు రాజుని గురించి యహోవా 
ఇది చెప్తాడు: 


అతడీ నగరంలోకి రాడు. అతడీ నగరంలో అస్త్ర 
ప్రయోగం చెయ్యలేడు. అతడు తన కవచాలు 
ఈ నగరానికి తీసు కురాడు. నగరములను దాడి 
చేసేందుకు ముట్టడి దెబ్బను నిర్మించలేడు. 

అతడు వచ్చిన (త్రోవనే తిరిగి వెళ్తాడు. అతడి 
నగరంలోకి రాలేడు అని యెహోవా చెప్పు 
చున్నాడు! 





దేవుడనై న నేను, “నీ ప్రార్థన ఆలకించాను. నీ కన్నీళ్లు 
చూశాను. అందువల్ల నీ రోగమును నయము చేస్తాను. 
మూడవ రోజున, నీవు యెహోవా యొక్క ఆల 
యము వద్దకు వెళ్లుము. “నేను నీ జీవితానికి పదునై దు 
యేండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడతాను. 
అష్టూరు రాజు శక్తి నుండి నేను నీ నగరాన్ని కాపాడతాను. 
నేనిది నా కోసము చేస్తున్నాను. ఎందుకంటే నేను నా 
సేవకుడై న దావీదుకి వాగ్దానం చేశాను కనుక” అని 
పలికెను. 

"తర్వాత యెషయా, “అత్తికాయల మిశ్రము చేసి, 
దానిని వాచిన చోట వుంచుము” అన్నాడు. అందువల్ల 
వారు అత్తికాయల మిశ్రం తీసి దానిని హీజ్కియాకు 


455 


వాచిన చోటవుంచారు. తర్వాత హిజ్కియా స్వస్థ 
పడను. 


హిజ్బియాకి ఒక సంకేతము 

కిహిజ్రి యా యెషయాతో, “యెహోవా నాకు 
నయం చేసే సంకేతము ఏమిటి? మూడో రోజున 
యెహోవా ఆలయానికి నేను వెళ్తడానికి సంకేత 
మేమిటి?” అని అడిగాడు. “నీ కేది కావాలి? నీడ పది 
అడుగులు ముందుకి పోవలెనా లేక పది అడుగులు 
వెనుకకు పోవలనా? ఇదే నీకు యెహోవా నుంచి 
వచ్చే సంకేతము. యెహోవా తాను చేస్తానని చెప్పినది 
చేసేందుకు సంకేతము” అని యెషయా చెప్పాడు. 

"హిజ్కియా, “నీడ పది అడుగులు క్రిందికి వెళ్లడం, 
నీడకు చాలా సులభమెనది లేదు. నీడని పది అడుగులు 
వెనుకకు మరల్చుమూ అని బదులు చెప్పాడు. 

"తర్వాత యెహోవాని యెషయా ప్రార్థించాడు. 
మరియు యెహోవా నీడను పదిమెట్లు వెనుకకు 
మరలునట్లు చేసెను. అది పూర్వము వున్నట్లుగా, 
మెట్ల మీద వెనుకకు పోయాడు. 


హిజ్కియా మరియు బబులోను నుంచి వచ్చిన 
మనుష్యులు 

“ఆ సమయమున, బలదాను కొడుకైన బెరోద 
కృలదాను బబులోనుకు రాజుగా వున్నాడు. అతను 
హిజ్కియాకి ఒక కానుక, ఉత్తరాలు పంపాడు. బెరో 
దక్చలదాను ఇలా చేయడానికి కారణం, హిజ్కియా 
వ్యాధి గ్రస్తుడై వున్నాడని విన్నందువల్లనే. హిజ్కియా 
బబులోను నుంచి వచ్చిన మనుష్యుల్ని ఆహ్వానిం 
చాంచాడు. వారికి తన ఇంటగల అన్ని విలువగల 
వస్తువులు చూపించాడు. అతడు తన నిధులలో వున్న 
వెండి బంగారాలు, మసాలా వస్తువులు, ఖరీదె న పరిమళ 
తై లము, ఆయుధాలు, మొదలైన వాటీనీ చూపిం 
చాడు. తన మొత్తము రాజభవనములో హిజ్కియాకు 
కలిగిన దానంతటిలో వారికి చూపనిది ఏదీ లేదు. 
“తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు 
వద్దకు వచ్చి అతనిని, “ఈ మనుష్యులేమని చెప్పారు” 
ఎక్కడినుంచి వచ్చారు ?” అని అడిగాడు. 

“వారు చాలా దూరదేశమెన బబులోను నుంచి 
వచ్చారు” అని హిజ్కియా చెప్పాడు. 

సరు నీ ఇంటిలో ఏమి చూశారు?” అని 
యెషయా అడిగినాడు. “వారు మా ఇంట అన్నీ 
చూశారు. నా నిధులలో వారు చూడనిది ఏదీలేదు.” 
అని హిజ్కియా సమాధానమిచ్చాడు. 

16అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: 
“యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను, 
7 మీ ఇంటగల వస్తువులన్నీ, నేటిదాకా మీ పూర్వికులు 
సమకూర్చిన వస్తువులు బబులోనుకు తీసుకొని పోబ 


2 రాజులు 20:8-21:7 


డుతుంది. ఏమియు మిగలదు. యెహోవా దీనిని 
చెప్తున్నాడు. ీబబులోను వారు నీ కుమారులను 
తీసుకుపోతారు. మరియు నీ కుమారులు బబులోను 
రాజు అంతఃపురములో నపుంసకులు అవుతారు.” 

అప్పుడు యెషయాతో, “యెహోవా నుంచి 
వచ్చిన ఈ సందేశము మంచిది” అని హిజ్కియా 
చెప్పాడు. 

హిజ్కియా ఇది కూడా చెప్పాడు: “నా జీవిత 
కాలములో నిజమైన శాంతి నెలకొన్నచో, అది చాలా 
మంచిది.” 

ఎ0హిజబ్కియా చేసిన అన్ని సత్కార్యములు నగ 
రంలోకి నీళ్లు రావడానికిగాను అతను జలాశయము, 
సారంగ కాలువను, నిర్మించినది కాలువలు వేయించినది 
కూడా “యూదా రాజుల చరిత” అనే గ్రంథంలో 
(వాయబడివున్నాయి. హిజ్కియా మరణించగా, 
?'అతని పూర్వికులతో పాటుగా, అతనిని సమాధి 
చేశారు. మరియు హిజ్కియా కుమారుడు మనష్షే 
అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


నన వ దుష్ట పరిపాలన ప్రారంభించుట 
పరిపాలన చేయడం మొదలు పెట్టిన 
2]. న. అతను పన్నెండేళ్లవాడు. అతను 55 
సంవత్సరాలు యెరూషలేంలో పరిపాలించాడు. అతని 
తల్లి పేరు హెఫ్ఫిబా. 
యెహోవా తప్పని చెప్పిన పనులు మనే 
చేశాడు. ఇతర జాతుల వారు చేసినట్లుగా మనష్షే భయం 
కరమైన పనులు చేశాడు. (ఇశ్రాయేలు వారు రాగా 
ఆయా జాతులవారు దేశాన్ని విడిచి వెళ్ళునట్టుగా 
యెహోవా వారిని నిర్భందించాడు). 3న తండ్రి 
హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను 
మనష్షై మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల 
మన్నై బలిపీఠాలు నిర్మించెను. ఇశ్రాయేలు రాజు 
అహాబు వలా, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. 
మనషే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు. 
*యెహే హోవా ఆలయంలో మనష్టే అబద్ధపు దేవుళ్లను 
గౌరవించేందుకు బలిపీఠాలు నిర్మించాడు. “యిరూష 
లేములో నా పేరు స్థాపిస్తాను.” అని యెహోవా చెప్పిన 
స్థలం ఇది. 5య్రైప్రూవా ఆలయము యెక్క రెండు 
తవరణాలలో ఆకాశంలోని నక్షత్రాలకు మన్న బలి 
పీఠాలు నిర్మించెను. 6మనషే తన కుమారుని బరి 
పీఠము మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని 
తెలుసుకునేందుకు మనష్టే వేర్వేరు మార్గాలు అవలం 
బించాడు. అతను కర పిశాది గలవారిని సొద చెపే ఎబృవారిని 
దర్శించాడు. 
యెహోవా తప్పని చెప్పిన పనులు మరింత 
ఎక్కువగా మనష్షే చేశాడు. అందువల్ల యెహోవాకు 
కోపము వచ్చింది. "మనష్షే అషేరాదేవి విగ్రహం ఒకటి 


2 రాజులు 21:8-22:4 


మలిచాడు. దానిని అతను ఆలయంలో ఉంచాడు. 
ఈ ఆలయం గురించి దావీదుకు, అతని కుమారుడు 
సాలోమోనుకు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయే 
లులోని నగరములన్నిటి నుండి నేను యెరూషలే 
మును ఎంపిక చేశాను. నేను నా పేరును యెరూషలేము 
ఆలయములో ఎన్నటికీ వుంచుతాను. తమ దేశం 
విడిచి వెళ్లేటట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజలను చేయను. 
అది వారి పూర్వికులకు తెలియబడింది. నేను వారికి 
ఆజ్ఞాపించినట్టుగా వారు మెలగినచో, నా సేవకుడైన 
మోషే వారికి ఇచ్చిన బోధనలను పాటించినచో నేను 
వారిని తమ దేశంలోనే వుండేటట్లు చేస్తాను.” 

కాని ప్రజలు యెహోవాకు విధేయులు కాలేదు. 
ఇశ్రాయేలు రావడానికి పూర్వం కనానులోని అన్ని 
జనాంగముల వారు చేసిన దుష్‌కార్యాముల కంకు 
ఎక్కువగా మనష్టై చేశాడు. మరియు యెహోవా ఆ 
జనాంగములను నాశనము చేశాడు; ఇశ్రాయేలు ప్రజలు 
తమ దేశాన్ని (గ్రహించుటకు వచ్చినప్పుడు ఇది 
జరిగింది. 

"తన సేవకులైన ప్రవక్తలను ఈ విషయాలు చెప్ప 
మని యెహోవా వినియోగించాడు.'!“యూదా 
రాజైన మనష్షే తనకు పూర్వమున్న ఆ (ప్రాంతములో 
నివసించిన అమోరీయుల కంబు ఎక్కువగా నీచమెన 
దుష్‌కార్యాలు చేసెను. తన విగ్రహాల కారణంగా, 
యూదాని కూడా పాపం చేయడానికి మనష్షే కారకుడ 





456 


“మనష్షే చేసిన అన్ని పనులు పాప కార్యములతో 
సహా “యూదా రాజుల చరిత్ర అనే గ్రంథంలో రాయ 
బడివున్నాయి. !మనష్టే మరణించగా, అతని పూర్వికు 
లతో పాటుగా, అతను తన యింటి తోటలో సమాధి 
చేయబడ్డాడు. ఆ తోటకు “ఉజ్టా ఉద్యాన వనం' అని 
పేరు పెట్టబడింది. మనషష్టే కుమారుడు ఆమోను, 
అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. 


ఆమోను కొద్ది కాలపు పాలన 

'ఆమోను పరిపాలనకు వచ్చేనాటికి 22 యేండ్ల 
వయస్సుగలవాడు. అతను యెరూషలేములో రెండు 
సంవత్సరములు పాలించాడు. అతని తల్లి పేరు మెషు 
ల్లైతు ఆమె యొట్బకి చెందిన హారూసు కుమార్తె. 

యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను 
చేశాడు. ?'తన తండ్రియైన మనష్టేవల, ఆమోను కూడ 
జీవించాడు. తండ్రి పూజించిన ఆ విగ్రహాలనే ఆమోను 
పూజించి అనుసరించాడు. తన పూర్వికుల దేవుని 
ఆమోను విడిచిపెట్టాడు. యెహోవా ఆశించిన మార్గా 
లను విడనాడి అతను జీవించాడు. 

౫ఆమోను సేవకులు అతనికి వ్యతిరేకంగా పన్నా 
గాలు పన్ని అతనిని అతని ఇంటిలోనే చంపి వేశారు. 
పోసామాన్య (ప్రజలు, ఏఏ అధికారులు ఆమోనుకు 
వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారో ఆ అధికారులను 
చంపివేశారు. అప్పుడు (ప్రజలు ఆమోను కుమారుడై న 





య్యాడు. అందువల్ల ఇశ్రాయేలు దేవుడు చెప్పు 
చున్నాడు: “చూడండి. విన్న వ్యక్తి కూడా ఆశ్చర్యము 
చెందెటట్లుగా, నను యిరూషలము, యూదాలకు 
విరుద్ధంగా చాలా కష్టము కలిగిస్తాను. నేను షోమో 
నులో కొలత సూత్రాన్ని సాగదీస్తాను. మరియు 
యెరూషలేము మీద అహాబు వంశముయొక్క మట్టపు 
గుండును సాగదీస్తాను. ఒక వ్యక్తి పాత్రను కడుగవచ్చు; 
తర్వాత దానిని బోర్హించవచ్చు. నేను, ఆ విధంగా 
యెరూషలేముకు చేస్తాను. '*అక్కడ ఇంకా నావారు 
కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచి 





యోషీయాను కొత్త రాజుగా నియమించారు. 

25 ఆమోను చేసిన ఇతర పనులు “యూదా రాజుల 
చరిత్ర అనే గ్రంథంలో రాయబడ్డవి. *ఉజ్ఞా తోటలో 
ఆమోను సమాధి చేయబడ్డాడు. ఆమోను కుమారు 
డైన యోషీయా కొత్తగా రాజయ్యాడు. 


యోషీయా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట 
22 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను 

ఎనిమిదేండ్రవాడు. యెరూషలేములో అతను 
31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు 





పెడ్డాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. 
వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్దా 
లలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తు 
వుల వంటివారు. "ఎందుకని? నేను తప్పని చెప్పిన 
పనులు వారు చేశారు కనుక. తమ పూర్వీకులు ఈజిస్ట 
నుంచి వెలుపలికి వచ్చిన నాటి నుంచి వారు నన్ను 
కోపానికి గురిచేసారు. మరియు మనష్షే పలువురు 
అమాయకులను చంపివేశాడు. అతను యెరూష 
లేముని ఒక కొననుంచి మరొక కొనదాకా రక్తముతో 
నింపి వేశాడు. ఈ పాపాలన్నీ అదనంగా యూదావారు 
పాపము చేయడానికి దోహదపడ్డాయి. యెహోవా 
తప్పు అని చెప్పినవాటిని యూదా చేయునట్లుగా 
మనష్షే చేశాడు.” 


యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె. 
*యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా 
జరిగించాడు. తన పూర్వికుడై న దావీదు వలె, 
యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన 
విధంగా యోషీయా దేవుని బోధనలు పాటించాడు. 


ఆలయాల మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట 
యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, 
అతను కార్యదర్శి అయిన మెఘల్థాము కొడుకైన 
అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క 
ఆలయానికి పంపాడు. “ప్రధాన యాజకుడు అయిన 
హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి 
(ప్రజలు తీసుకువచ్చిన ధనాన్ని ఎంచమని చెప్పుము. 


457 


ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు 
చేశారు. యెహోవా ఆలయము మరమ్మతుల 
కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియో 


2 రాజులు 22:5-23:2 





హుల్హా యెరూషలేములో రెండవ ప్రదేశంలో నివసిస్తు 
న్నది. వారు హుల్టా వద్దకు పోయి మాట్లాడారు. 
సోత్రర్వాత హుల్హా వారితో ఇలా చెప్పింది: “ఇశ్రా 





గించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించ వారికి 
యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బును వడ్రంగు 
లకు, రాయి బద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ 
డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలప 
కొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము 
కావాలి. "పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పని 
వారు నమ్మదగిన వారు అని యోషీయా చెప్పాడు. 


ఆలయంలో ధర్మశాస్త్ర గంథం కనుగొనబడుట 

కీ పథాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి 
అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను 
ధర్మశాస్త్ర గంథము కనుగొన్నాను అని చెప్పాడు. 
హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను 
అది చదివాడు. 

కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు 
పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు 
ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. 
యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును 
వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు. తర్వాత 
షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజ 
కుడు హిర్కీయా నాకు ఈ [గ్రంథము ఇచ్చాడు” అని 
పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము 
చదివి వినిపించాడు. 

"రాజు ఆ ధర్మశాస్త్ర (గ్రంథములోని మాటలు 
వినగానే, తాను తల క్రిందులై నాననీ విచారం చెందినా 
ననీ తెలిపేందుకు తన వస్త్రాలు చింపివేశాడు. “తర్వాత 
రాజు యాజకుడు హీల్కీయాకు కార్యదర్శి షాఫానుకు, 
అతని కుమారుడు అహీకాముకు, మీకాయా కుమా 
రుడు అక్బోరుకు, రాజు సేవకుడు అశాయాకు ఆజ్ఞ 
ఇచ్చాడు. యోషీయా రాజు, “వెళ్లి, మనమేమి 
చేయాలో యెహోవానని అడుగు. నా కోసము, ప్రజల 
కోసము, యూదా మొత్తానికి యెహోవాని అడుగుము. 
ఈ పుస్తకములోని మాటలు గురించి అడుగు. 
యెహోవా మనపట్ల కోపంగా వున్నాడు. మన పూర్వీ 
కులు ఈ పుస్తకములోని మాటలు పాటించక పోవడం 
వల్ల. మనకోసము రాయబడిన అన్ని ఆజ్ఞలను మనము 
పాటించలేదు” అని చెప్పాడు. 


యోషీయా మరియు స్త్రీ ప్రవక్త అయిన హుల్లా 

“అందువల్ల హిల్కీయా యాజకుడు, అహికాము, 
అక్కోరు, షాఫాను మరియు అశాయా స్త్రీ (ప్రవక్త 
అయిన హుల్దా వద్దకు వెళ్లారు. హర్లను కుమారుడు 
తిక్వా కుమారుడై న షల్ల్టూము భార్యయే హుల్దా. అతను 
యాజకుల వగస్తాలను జాగరూకతతో చూస్తున్నాడు. 


యిలు దెవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నా 
వద్దకు పంపిన మనిషితో చెప్పు. యెహోవా ఇలా 
చెప్పుచున్నాడు. ఇక్కడ నివసించే ప్రజలకు, ఈ స్థలా 
నికి నేను ఇబ్బంది తెస్తున్నాను. యూదా రాజు చదివిన 
పుస్తకములో ఈ కష్టాలు లేక ఇబ్బందులు సూచించ 
బడ్డవి. యూదా (ప్రజలు నన్ను విడిచి వెళ్లారు. 
ఇతర దేవుళ్లకు ధూపము వేశారు. వారు నాకు మహా 
కోపము తెప్పించారు. వారు ఎక్కువ విగ్రహాలు 
తయారు చేశారు. అందువల్ల ఈ స్థలము పట్ల నా 
కోపమును ప్రదర్శిస్తాను. నా కోపము ఆర్బ శక్యము 
కానట్టి నిప్పు వంటిది.” 

1ోయూదా రాజైన యోషీయా యెహోవా 
యొక్క సలహా తెలుసుకొనుమని నిన్ను పంపాడు. 
యోషీయకు విషయాలు చెప్పు. నీవు వినే ఈ 
మాటలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెల 
విచ్చాడు. నేనీ స్థలమును గురించీ, ఇక్కడ నివసించే 
వారిని గురించీ చెప్పిన మాటలు నీవు విన్నావు. నీ 
హృదయము మృదువై నది. ఈ విషయాలు వినగానే 
నీవు విచారించావు. ఈ ప్రదేశానికి (యెరూషలేము) 
భయంకర నంవుటనలు జరుగుతాయని నేను 
చెప్పాను. నీ విచారాన్ని తెలుపడానికి నీ వస్త్రాలు 
చింపావు. నీవు విలపించ సాగావు. అందువల్లనే నేను 
విన్నాను. యెహోవా ఇది చెప్పుచున్నాడు. ?నీ 
పూర్వికులతో వుంచడానికి నేను నిన్ను తీసుకు 
వస్తాను. నీవు మరణిస్తావు. ప్రశాంతంగా నీవు నీ సమాధి 
చేరతావు. అందువల్ల నేను ఈ ప్రదేశానికి (యెరూష 
లేము) తెచ్చు కష్టాలను నీ కండ్లు చూడలేవు.” 

అప్పుడు యాజకుడు హీల్కీయా, అహికాము, 
అక్కోరును, షాఫాను, మరియు యోషీయా రాజుకి 


ఆ సందేశము చెప్పారు. 
2 యూదా నాయకులందరినీ యెరూషలేము 
నాయకులను తనను కలుసుకోవలసిందిగా 
యోషీయా రాజు చెప్పాడు. తర్వాత రాజు 
యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. 
యూదాలోని మనుష్యులందరు మరియు యెరూష 
లేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. 
యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ 
(ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ (ప్రాముఖ్యం 
కలవారి వరకు అతనితోపాటు వెళ్లారు. తర్వాత అతను 
ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా 
యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త 
(గంథము. యోషీయా అందరు వినేటట్టుగా పుస్తకము 


ప్రజలు ధర్మశాస్త్రము వినుట 


2 రాజులు 23:3-16 


చదివాడు. “రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహో 


458 


యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము 





వాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా 
ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించ 
డానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా 
అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడం 
బడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడం 
బడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిల 
బడ్డారు. 

“తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, 
ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారిని 
రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము 
నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రా 
లను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు 
తీసుకు రమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను 
యెరూషలేముకు వెలుపల కిదోను లోయలోని మైదా 
నలలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను “ెతే 
లుకు తీసుకు వెళ్లారు. 

యూదా రాజులు కొందరు సామాన్యులను యాజ 
కులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను 
వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు 
యూదాలోని (ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను 
యెరూషలేముకు చుట్టు పక్కలనున్న పట్టణాల 
లోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య 
చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని 
నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని 
యోషీయా ఆ అబద్దపు యాజకుల చేతలు ఆపి 
వేశాడు. 

6య్రోషీయా యెహోవాయొక్క ఆలయము 
నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా 
స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి 
కిద్రోను లోయను చేరి అక్కడ కాల్చివేశాడు. తర్వాత 
ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని 
సామాన్యుల సమాధుల మీద చల్లాడు. "తర్వాత 
యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష 
వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను 
స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్దపు దేవత అషేరా 
గొరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు. 

ఆ సమయాన యాజకులు బలులు యెరూషలే 
ముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద 
వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో 
యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత 
స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించే 
వారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు 
అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ 
పట్టణాలలో పులియని రొష్టైను సామాన్యులతో కలసి 
తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకుల 
కోసం (ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని 


చేసి, యెరూషలేముకి ఆ యాజకులను తీసుకు 
వచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ 
నున్న ఉన్నత స్టా స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. 
(యెహోషువ చ నగరపు రాజు. 

అబద్ధపు దేవుడైన మెలెకు గౌరవార్థం ప్రజలు 
తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. 
ఈ పని బెనహీన్నోము లోయలో తోఫెతు అనే 
చోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని 
మరల ఉపయోగించు కొనేందుకు వీలులేనంతగా 
ధ్వంసము చేశాడు. ఓీవెనకటి కాలంలో, యూదా 
రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశ ద్వారం 
వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెత 
న్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. 
ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలప 
బడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని 
కాల్చివేశాడు. 

“వెనుకటి రోజుల్లో, యూదా రాజులు అహాబు 
భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మన్న 
రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు 
అంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా 
ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన 
ముక్కలను కిదోను లోయలోకి విసిరివేశాడు. 

13వెనకటి కాలములో, సాలొమోను రాజు యెరూష 
లేముకు దగ్గరలో “నాశన పర్వతము మీద కొన్ని 
ఉన్నత స్థ స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా 
ఆ ఉన్నత స్థ సలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో 
ఒకటి అష్టారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను 
(ప్రజలు ఆరాధించే హేయమైన విగ్రహమది. మరియు 
సాలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత 
స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయ 
మైన విగ్రహ మది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా 
స్థలాలన్నిటినీ ధ్వంసం చేశాడు. 1*1యోషీయా రాజు 
స్మారక శిలలను పగలగొట్టాడు; అషరా స్తంభాలను 
విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద మృత 
జీవుల ఎముకలను వెదజల్లాడు. 

కీయోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత 
స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన 
యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము 
ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా 
బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. 
యోషియా బలిపీఠమును ఉన్నత స్థానమును 
ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. 
మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసెను 
16యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద 
సమాధులు కనిపించాయి. అతను మనుష్యులను 
పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకు 





459 


వచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను 
కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అప 
వితము చేశాడు. దైవజనుడు (ప్రకటించెనని 
యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరి 
గింది. యరొబాము బలిపీఠం (ప్రక్కగా నిలబడి నప్పుడు 
దైవజనుడు ఇది ప్రకటించాడు. తర్వాత యోషీయా 
చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు. 

“నేను చూస్తున్న నమాధి ఏమిటి?” అని 
యోషీయా అడిగాడు. “యూదానుంచి వచ్చిన దైవ 
జనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు 
చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విష 
యాలను అతను చాలా కాలము క్రిందటనే సూచిం 
చాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు. 

18 “దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని 
ఎముకలను కదిలించ కండి” అని యోషీయా 
చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచి 
పెట్టారు. షోమోను నుంచి వచ్చిన దై వజనుని ఎము 
కలు కూడా విడిచిపెట్టారు. 

యోషీయా షోమోను నగరాలలోని ఉన్నత 
స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసము 
చేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మిం 
చారు. అది యె హూవాను ఆ(గహపరిచింది. 
యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము 
చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము 
చేశాడు. 

యోషీయా షో[మోనులోని ఉన్నత స్థలాలకు 
చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠ 
ముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల 
మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా 
అతను ఆ ఆరాధనా స్థలాలను పాడు చేశాడు. తర్వాత 
అతను యెరూషలేముకు మరలి వెళ్లాడు. 





యూదా (ప్రజలు పస్కా పండుగను ఆచరించుట 

?!తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక 
ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా 
పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో 
బ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు. 

2న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన 
నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరప 
లేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని 
పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండ 
లేదు. యోషీయా రాజయిన 18వ సంవత్సరాన 
యెరూషలేములో యిహోవాకు ఈ ఉత్సవము 
జరిపారు. 

*క్షర్లపిశాచి గలవారిని, సోదె చెప్పువారిని, గృహదేవ 
తలను, విగ్రహాలను, లయూదా' యెరూషలేములోనున్న 
ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను 





2 రాజులు 23:17-32 


యోషీయా నాశనము చేశాడు. హిల్మీయా యాజకుడు 
యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మ 
శాన్తములోని నియమాలను పాటించేందుకు 
యోషీయా ఈ విధముగా చేశాడు. 

25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. 
యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో 
శక్తినంతా కూడగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. 
యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి 
వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి 
మరొక రాజు లేడు. 

?కాని యూదా ప్రజలపట్ల యెహోవా తన ఆగ 
హాన్ని మానలేదు. మనషష్టే చేసిన అన్ని పనులకు 
యెహోవా వారిపట్ల కోపముగానే వున్నాడు. “ఇశ్రా 
యేలు ప్రజలు తమ దేశాన్ని బలవంతంగా వీడునట్టుగా 
నేను చేశాను. యూదాకు కూడా ఇలాగే చేస్తాను. నా 
దృష్టినుండి యూదాని మరలిస్తాను. నేను యెరూషలే 
మును అంగీకరించను. అవును. నేను నగరాన్ని ఏర్పర 
చుకున్నాను. నేను మాటలాడేటప్పుడు యెరూష 
లేము గురించి నేను ఇలా అన్నాను: 'నా పేరు అక్కడ 
వుంటుంది అని. కాని నేను ఆ (ప్రదేశంలో వున్న 
ఆలయాన్ని ధ్వంసము చేస్తాను అని యెహోవా 
చెప్పాడు. 

కోయోషీయా చేసిన ఇతర పనులు “యూదా 
రాజుల చరిత్ర * అనే గ్రంథములో వ్రాయబడి వున్నవి. 


యోషీయా మరణం 

బీయోషీయా పరిపాలనా కాలంలో ఈజిప్టు రాజైన 
ఫరోనెకో యూఫ్రటీసు నది వద్ద అపిరీయా రాజుమీదికి 
దండెత్తి పోయెను. మెగిద్దోలో ఫరో యోషీయాను 
కలుసుకోడానికి వెళ్లాడు. ఫరో యోషీయాను చూసి, 
అతనిని చంపాడు. 

యోషీయా అధికారులు అతని దేహాన్ని రథము 
మీద వుంచి, మెగిద్దోనుంచి యెరూషలేము వరకు 
మోసుకుపోయారు. వారు యోషీయాను అతని 
సమాధిలో సమాధి చేశారు. 

తర్వాత సామాన్యులు యోషీయా కుమారుడై న 
యెహోయాహాజును అభిషేకించారు. వారు యో 
యాహాజును తమ కొత్త రాజుగా చేసు కున్నారు. 


యహోూయాహాజు యూదా రాజుగా నియమింపబడుటు 

3 యెహోూయాహాజుూ రాజగు నాటికి, అతను 23 
యేండ్లవాడు. యిరూషలేములో అతను మూడు 
నెలలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. 
ఆమె లిబ్బాకి చెందిన యిర్మీయా కుమార్తె. 
వ32యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన 
పనులు చేశాడు. తన పూర్వీకులు చేసిన ఆ పనులనే 
యిహోూయాహాోజు చేశాడు. 


2 రాజులు 23:33-24:15 


ఫోఫర్రోనెకో హమాతు దేశములో రిబ్దా చెరసాలలో 
యిహూయాహాజాును బంధించాడు.  శోఅందువల్ల 
యెహోూయాహాజు యెరూషలేములో పరిపాలించలేక 
పోయాడు. ఫరోనెకో 7500 తులాల వెండిని, 75 
పౌన్ట బంగారమును యూదా కట్టునట్టుగా చేశాడు. 
ఫరోనెకో యోషీయా కుమారుడై న ఎల్యాకీమును 
కొత్త రాజుగా చేశాడు. ఫరోనెకో ఎల్యాకీము పేరుని 
యెహోయాకీము అని మార్చాడు. మరియు ఫరో 
నెకో ఎల్యాకీము యెోహోయాహాజుని ఈజిప్టుకు 
తీసుకుని పోయాడు. యెహోయాహాజు ఈజిప్టులో 
మరణించాడు. 

ఫోయెహోూయాకీము వెండి బంగారాలు ఫరో 
నెకోకి ఇచ్చాడు. కాని యెహోయాకీము ప్రజలచేత 
పన్నులు కట్టింపజేసి ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు. 
అందువల్ల ప్రతి వ్యక్తి తనవంతు వెండిని, బంగారాన్ని 
ఇచ్చాడు. మరియు యెహోయాకీము రాజు ఆ 
ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు. 

3రయెహైోూయాకీము రాజగునాటికి, అతను 25 
యేండ్ర్లవాడు. అతను యెరూషలేములో 11 సంవత్స 
రాలు పరిపాఠించాడు. అతని తల్లి పేరు జెబూదా. 
ఆవు రూమాకి చెందిన పెదాయా కుమార్తె. 
యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు యెహె 
యాకీము చేసాడు. తన పూర్వికులు చేసిన ae 
యెహోయాకీము చేశాడు. 


నెబుకద్నేజరు రాజు యూదాకి వచ్చుట 
2 యెోహోయాకీము కాలంలో బబులోను 
రాజయిన నెబుకద్నెజరు యూదా దేశానికి 
వచ్చాడు. యహోూయాకిము ఎబుకద్చాజరుని 
మూడేండ్లు సేవించాడు. తర్వాత యెహోయాకీము 
నెబుకర్నెజరుకు (ప్రతికూలుడై అతని పరిపాలన నుండి 
విముక్తుడయ్యాడు. యెహోవా బబులోనువారి 
బృందాలు, సిరియనులు, మోయాబీయులు, అమ్మో 
నీయులు మొదలై న వారిని యెహోయాకీముకి విరు 
ద్దంగా యుద్దము చేయునట్లు చేశాడు. యెహోవా 
ఆ బృందాలను యూదాని ధ్వంసం చేయమని పంపిం 
చాడు. ఇది యెహోవా చెప్పినట్టుగానే జరిగింది. 
యెహోవా తన సేవకులైన (ప్రవక్తలను అవి చెప్ప 
డానికి ఉపయోగించాడు. 
ఎయూదాలో అవి జరుగేటట్టు యెహోవా ఆజ్ఞాపిం 
చాడు. ఈ విధంగా యెహూవా “వారిని తన దృష్టినుండి 
మరల్చాడు. మనషి చేసిన పాపాలన్నిటి కారణాన 
యెహోవా ఇలా చేశాడు. “మన్నే షే పలువురు అమాయ 
కులను చంపినందువల్ల, యెహె హవా ఇదంతా చేశాడు. 





460 


"యూదా రాజుల చరిత్ర అనే (గ్రంథంలో వ్రాయబడి 
నవి. 'యోహోయాకీము మరణించగా, అతని పూర్వి 
కులతో పాటుగా అతనిని సమాధి చేశారు. యెహో 
యాకీము కుమారుడు యోహోయాకీను, అతని 
తర్వాత కొత్తగా రాజయ్యాడు. 

“బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు 
నదికి మధ్యగల ప్రదేశమంతటిని స్వాధీనము చేసు 
కున్నాడు. ఈ (ప్రదేశము అంతకు ముందు ఈజిప్టు 
వారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల 
ఈజిస్ట్ర రాజు ఈజిప్ట్రని i మాత్రమూ విడువదల చు 
కోలేదు. 


నెబుకద్నెజరు యెరూషలేమును వశం చేసుకొనుట 

కియెహోయాకీను, పరిపాలన (ప్రారంభించిన 
నాడు, అతను 18 యేండ్లవాడు. అతను యెరూషలే 
ములో 3 మాసాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు 
నెహుష్తా ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను 
కుమార్తె. “యెహోవా తప్పని చెప్పిన పనులు 
య హోయాకీను చేశాడు. అతను తన తండ్రి చేసిన 
అవే పనులు చేసాడు. 

10ఆ సమయమున బబులోను రాజైన నెబుకద్నె 
జరు యెక్క అధికారులు యెరూషలేముకు వచ్చి 
ముట్టడించారు. !'తర్వాత బబులోను రాజై న నెబుక 
ద్నెజరు నగరానికి వచ్చాడు. ఆయన సైన్యము అప్ప 
టికే నగరాన్ని చుట్టుముట్టుతూ ఉంది. *యూదా 
రాజు యై హూూయానీను బబులోను రాజుని కలుసు 
కోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, 
అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా 
అతనితో పాటు వెల్లారు. అప్పుడు బబులోను రాజు 
యె హోయాకీనుని' బంధించాడు. ఇది నెబుకద్నెజరు 
పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది. 

“నెబుకద్నెజరు యెరూషలేమునుండి యెహోవా 
యొక్క ఆలయములోని నిధులన్నిటినీ, రాజభవన 
ములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు 
ఇశ్రాయేలు రాజయిన సాలొమోను యెహోవా 
యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్ర 
లను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే 
ఇది సంభవించింది. 

నెబుకద్నెజరు యెరూషలేములోని ప్రజలందరిని 
బంధించాడు. అతను నాయకులందరినీ, ధనవంతు 
లను బంధించాడు. అతను 10,000 మంది ప్రజలను 
బందీలుగా తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పనిలో 
చెయ్యి తిరిగిన వారిని, నిపుణులను తీసుకు వెళ్లాడు. 
సామాన్యులలోని నిరుపేదలను తప్ప మరెవ్వరిని 'ఏడిచి 

















మనష్టే యొరూషలేముని వోరి రక్తముతో నింపివేశాడు. 
మరియు యెహోవా ఆ పాపాలను మన్నించడు. 
5య్రాహోయాకీము చేసిన ఇతర కార్యాలు 


పెట్టలేదు. "నెబుకద్నెజరు యెహోయా కీనుని 
బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుక 
ద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధి 


461 


కారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుక 
ద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి 
బందీలుగా చేసి తీసుకువెళ్లాడు. '7000 మంది సైనికు 
లుండిరి. నెబుకద్నెజరు సై సె'నికులందరినీ, 1000 మంది 
పనిలో చెయ్యి తిరిగినవారినీ, నిపుణులను తీసుకు 
వెళ్లాడు. ఈ వ్యక్తులందరు యుద్దానికి సిద్ధంగా వుండే 
సుక్షిక్టుతులై న సైనికులు. బబులోను రాష వారినంద 
రినీ 'బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్లాడు.” 


సిద్మియా రాజు 

“బబులోను రాజు మత్తన్యాను కొత్త రాజుగా 
చేశాడు. మత్తన్యా యెహోయాకీము యొక్క పిన 
తండ్రి. అతను అతని పేరుని సిద్మియా అని మార్చి 
వేశాడు. శీసిద్కియా పరిపాలన (ప్రారంభించే నాటికి 
ఇరవై ఒక్క సంవత్సరములవాడు. అతని తల్లి పేరు 
హమూటలు. ఆమె లిబ్బాకి చెందిన యిర్మీయా 
కుమార్తె. యెహోవా తప్పు అని చెప్పిన పనులు 
సిద్కియా చేశాడు. సిద్మియా యెహోయాకీను 
చేసిన పనులే చేశాడు. యెహోవా యెరూషలేము 
యూదాల పట్ల ఆగ్రహం చెందాడు. యెహోవా వారిని 
దూరపరచెను.. 





నెబుకద్నెజరు సిద్కాయా పరిపాలనను అంతము 
చేయుట 
25 సిద్కియా తిరుగుబాటు చేసి బబులోను 
రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించ 
లేదు. అందువల్ల, బబులోను రాజై న నెబుకద్నెజరు 
అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూల 
"ముగా యుద్దము చేయడానికి వచ్చింది. సిద్మియా 
రాజాయొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 
10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన 
సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను 
నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ 
చేశాడు. ఆ తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి 
గోడ నిర్మించాడు. ?నెబుకద్నెజరు సైన్యము 
సిద్మియా యూదా రాజుగా వున్న 11వ సంవత్సరము 
దాకా యెరూషలేము చుట్టూ ఉండెను. నగరంలో 
కరువు ఘోరంగా తయారయింది. నాలుగవ నెలలో 
9వ రోజున నగరంలోని సామాన్యులకు ఆహారము 
లేకపోయింది. 

“నెబుకద్నెజరు సైన్యము చివరికి నగర ప్రాకార 
మును బద్దలు చేసింది. ఆ రాత్రి సిద్మియా రాజు 
అతని సై నికులు పారిపోయారు. వారు రాజుగారి ఉద్యా 
నవనము ద్వారా రహస్య ద్వారాన్ని ఉపయోగించి 
జంట గోడలద్వారా వెళ్లారు. విరోధి సైనికులు నగరం 
చుట్టూ వుండిరి. కాని సిద్మియా అతని మనుష్యులు 
మార్గము మీదికి తప్పించుకుని ఎడారికి పారిపోయారు. 


2 రాజులు 24:16-25:17 


బబులోను సైన్యము సిద్కియా రాజుని వెన్నంటి 
పోయి అతనిని యెరికో అనే చోట పట్టుకున్నారు. 
సిద్క్మియా సై నికులందరు అతనిని విడిచిపెట్టి పారి 
పోయారు. బబులోనువారు సిద్మియా రాజుని బబు 
లోను రాజు వద్దకు రిబ్దా అనే చోటికి తీసుకు వెళ్లారు. 
బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు. 
వారు సిద్కియా కుమారులను అతని ఎదుటనే చంపి 
వేశారు. ఆ తర్వాత సిద్మియా యొక్క కండ్లు పెరికి 
వేశారు. అతనికి గొలుసులు బిగించి అతనిని బబులో 
నుకు తీసుకువెళ్లారు. 


యెరూషలేమును ధ్వంసం చేయుట 
నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 వ 
సంవత్సరమున, నెబుకద్నెజరు 5వ నెలలో 7వ తేదీని 
యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నె 
జరు అత్యుత్తమ సైనికులకు అధిపతి *నెబూజరదాను 
యెహె హోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజ 
భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా 
దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్గం చేశాడు. 
“ 10అప్పుడు నెబూజరదానుతో పాటువున ్న బబు 
లోను సైన్యము యెరూషలేము పరిసరాలలోవున్న 
(ప్రాకారములను కూలదోసింది. !1నెబూజరదాను నగ 
రంలో ఇంకా మిగిలివున్న (ప్రజలను బంధించాడు. 
నెబూజరదానుకు లోబడిన వారిని సయితము బందీ 
లుగా తీసుకువెళ్లాడు. 'సామాన్యులలో అతి పేదవారిని 
మాత్రం నెబూజరదాను విడిచిపెట్టాడు. ద్రాక్షలు ఇతర 
పంటలను చూసే నిమిత్తం వారిని అక్కడే నివసింప 
న. 
బబులోను సైనికులు యెహోవా యొక్క 
ఆలయములోని అన్ని ఇత్తడీ వస్తువులను ముక్కలు 
చేశారు. వారు కంచు స్తంభాలను, కంచు మట్లును, 


పెద్ద ఇత్తడి చెరువుని ధ్వంసం చేశారు. తర్వాత ఆ 


కంచునంతా బబులోనుకు తీసుకువెళ్లాడు. “బబు 
లోనువారు యెహోవా యొక్క ఆలయంలో ఉప 
యోగింపబడే కుండలు, నిప్పు తీసే గరిటలు, దీపాలు 
చక్కబరిచే ఉపకరణాలు, చెంచాలు, కంచు పాత్రలు 
మొదలై నవాటిని తీసుకువెళ్లారు. 'నెబూ జరదాను 
బానలు, పాత్రలు కూడా తీసుకు వెళ్లాడు. బంగారము 
కోసము బంగారముతో చేయబడిన వస్తువులు వెండి 
కోసము వెండితో చేయబడిన వస్తువులను కూడా 
తీసుకువెళ్లాడు. 

1572కంచు స్తంభాలు (ప్రతి స్తంభం 27 అడుగుల 
యెత్తు కలవి. స్తంభాల మీది పై పీటలు నాలుగున్నర 
అడుగుల ఎత్తు కలవి. దానిమ్మ ' పండు మరియు అల్లిక 
విన్యాసాలు కంచుతో చేయబడినవి. రెండు స్తంభాల 
విన్యాసం ఒకే మోస్తరుగా వుంటుంది) విశాలమైన కంచు 
చెరువు. యె హూవాయుక్క ఆలయానికి సాలొమోను 


2 రాజులు 25:18-30 


సిద్ధపరచిన రెండు స్తంభములు. ఆ వస్తువుల నుండి 
గ్రహంచిన కంచు తూకం వేయడానికి అలవి కానిది. 


యూదా ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళుట 

“ఆలయము నుండి నెబూజరదాను ప్రధాన 
యాజకుడైన శెరాయాను పట్టుకున్నాడు. 

జెఫన్యా అనే రెండవ యాజకుడు, పవేశమును 
కాచే ఆ ముగ్గురు మనుష్యులను తీసుకున్నాడు. 
బీనగరంనుండి నెబూజరదాను సైన్యానికి అధికారిగా 
ఉన్న ఉద్యోగిని నగరంలో మిగిలివున్న ఐదుగురు 
రాజుగారి సలహాదారులను తీసుకున్నాడు. 

సైన్యాధిపతి యిక్క ఒక కార్యదర్శి. అతను 
సామాన్య ప్రజలను లెక్కించేవాడు. మరియు అతను 
వారిలోనుండి కొందరు సైనికులను ఎంచుకునేవాడు. 
నగరంలో అప్పుడున్న 60 మంది (ప్రజలను నెబుక 
ద్నెజరు తీసుకున్నాడు. 

2! తరువాత నెబూజరదాను హమాతు ప్రదేశం 
లోని రిబ్లా దగ్గర ఉన్న బబులోను రాజువద్దకు ప్రజలం 
దరినీ తీసుకువెళ్లాడు. బబులోను రాజు రిబ్దా అనే 
చోట వారిని చంపివేశాడు. మరియు యూదా ప్రజలను 
వారి దేశమునుండి బందీలుగా తీసుకుని పోయెను. 


యూదా రాజ్య పాలకుడు అయిన గదల్యా 
22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా 
దేశంలో కొందరు ప్రజలను విడిచి పెట్టాడు. షాఫాను 
కుమారుడై న అహీకాం, అతని కుమారుడై న గదల్యా 
అనే అతడు ఒకడుండెను. నెబుకద్నెజరు యూదా 
ప్రజల మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు. 
¥ోనెతన్యా కుమారుడై న ఇష్మాయేలు కారేహకు 
కుమారుడై న నెటోఫాతుకు చెందిన తన్లుమెతు కుమా 
రుడ్డన శెరాయా, మాయాకాతు కుమారుడై న 
యజన్నా మొదలయిన వారు సై న్యాధిపతులు. ఈ 
సైన్యాధిపతులు, వారి మనుష్యులు, బబులోను రాజు 


462 


గెదల్యాను అధిపతిగా చేసినట్టు విన్నారు. అందువల్ల 
'గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్సాకి వెళ్లారు. 

ఈ అధికారులకు, వారి మనుష్యులకు గెదల్యా 
వాగ్దానాలు చేశాడు. గెదల్యా వారితో ఇట్లన్నాడు: “బబు 
లోను అధికారులను చూసి మీరు భయపడకండి. 
ఇక్కడే ఉండి బబులోను రాజుని కొలవండి. ఆ తరు 
వాత, అంతయు మీకు సక్రమముగా ఉంటుంది.” 

25 ఏల్రీష్షా కుమారుడైన నెతన్యా కుమారుడు 
ఇష్మాయేలు రాజ కుటుంబము నుండి వచ్చినవాడు. 
ఏడవ నెలలో ఇష్మాయేలు మరియు పదిమంది అతని 
మను ష్యులు గెదల్యా మీద దాడిచేసి మిస్పా వద్ద గెద 
ల్యాతో పాటు ఉన్న కల్రీయులను యూదులను చంపి 
వేశాడు. అప్పుడు సై న్యాధికారులు అందరు మను 
ష్యులు ఈజిప్టుకు పారిపోయారు. అతి సామాన్యుడు 
మొదలుకొని అతి (ప్రాముఖ్యము కలవాడి వరకు 
అందరూ పారి పోయారు. ఎందుకనగా, కల్టీయులనగా 
వారు భయపడ్డారు. ?'ఆ తర్వాత ఎవీల్మెరోదకు బబు 
లోనుకు రాజయ్యాడు. అతను యూదా స 
యెహోయాకీ నును చెరసాలనుండి విముక్తి చేసె 
ఇది యోహోయాకీను బంధింపబడిన 37వ oe 
మున సంభవించింది. ఇది ఎవీల్మెరోదకు పరిపాలన 
(ప్రారంభం చేసిన 12వ నెలనుండి 27వ తేదీ వరకు 
జరిగింది. చోఎవీల్మె రోదకు యెహోయాకీను పట్ల 
దయకలిగి ఉండెను. అతను యహోయాకీనుకి బబు 
లోనులో తనతో బాటు ఆసీనులయ్యే ఇతర రాజుల 
కంలొు ఎక్కువ (ప్రాముఖ్యముగల చోటు ఇచ్చాడు. 

2 ఏవీల్మాలోదకు యెహోయాకీను చెరసాల 
దుస్తులు ధరించడం ఆపివేశాడు. మరియు యెహో 
యాకీను ఒకే మేజాబల్ల మీద కూర్చుని ఎవీల్నెరో 
దకుతో కలసి భుజించాడు. ఇట్టు అతని శేష జీవితము 
వరకు జరిగింది. అందువల్ల ఎవీల్మెరోదకు రాజు 
యెహోయాకీనుకు అతని న్‌ జీవితము వరకూ 
ప్రతిరోజూ భోజనము పెట్టాడు. 


463 


1 దినవృత్తాంతములు 


ఆదిమానవుడెన ఆదామునుండి నోవహువరకు వంశ 
= చరిత్ర 
13 ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహల 
లేలు, యెరెదు, హనోకు, మెతూషెల, లామెకు, 
4నోవహు, * షేము, హాము, యాపెతు. 


యాపెతు సంతతివారు 

౨యూపెతు కుమారులెవరనగాః గోమెరు, 
మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు 
మరియు తీరసు. 

6అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు 
కుమారులు. 

"ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము* అనేవారు 
యావాను కుమారులు. 


హాము సంతతివారు 

కికూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు 
పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు. 

9సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్దకా అనేవారు 
కూషు కుమారులు. షెబ, దదాను అనేవారు రాయమా 
కుమారులు. 

0నిచవైదు అనువాడు కూషు నంతతివాడు. 
నిమోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బల 
"వంతుడై న సెనికుడయ్యాడు. 

11లూదీయులు, అనామీయులు, లహాబీయులు, 
నప్పహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశ 
కర్త. అంతేకాదు, పత్రుసీయులకు, కస్టూహీ యులకు 
మరియు కస్తోరీయులకు కూడ మి (స్రాయిము వంశ 
కర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్టూహునుండి 
వచ్చినవారు. 

కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ 
కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు *యెబూ 
సీయులకు, అమోరీయులకు, గిర్లాషీయులకు, 'హివ్వీ 





ఆదాము ... నోవహు ఒకటి నుండి నాలుగవ వచనం 
వరకు వంశ పరంపర పేర్టు. అనగా ఒక వంశ కర్త పేరు, 
అతని కుమారుడు లేక కుమారుల పేర్టు. 


రోదాసీము దోదానీము అని పాఠాంతరం. 


యులకు, అర్కీయులకు, సీనీయులకు, 'అర్వాదీ 
యులకు, సెమారీయులకు మరియు హమాతీయు 
లకు కూడ కనాను వంశకర్త. 


షేము సంతతివారు 

"ము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్పూరు, 
అర్బక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమా 
రులు ఊజు, హూలు, గతెరు మరియు మెషెకు. * 

1 అర్శక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. 
షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు. 

ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు 
పెలెగు.* అతని కాలంలో (ప్రపంచ జనాభా వివిధ 
భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు 
అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. 
(20అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 
21హదోరము, ఊజాలు, దిక్టాను, ఏబాలు, అబీమా 
యేలు, షేబ, *ేఓఫీరు, హవీలా మరియు యోబాబు. 
వీరంతా యొక్తాను కుమారులు.) 


అబాహాము కుటుంబం 

2అబాహాము సంతానం ఎవరనగాః షేము, అర్చ 
శక్షదు, షేలహు, సఏబెరు, పెలెగు, రయూ, సెరూగు, 
నాహోరు, తెరహు, 

మరియు అ(బ్రాహామను పేరుతో పిలవబడిన 
అబ్రాము. 

2 అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను 
ఇరువురు కుమారులు. 


హాగరు కుమారులు 

ఇష్మాయేలు సంతానం ఎవరనగాః ఇష్మాయేలు 
(పథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర 
కుమారు లెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్బాము, 
మిషా, దూమా, మళ్ళా, హదదు, తేమా, 
3! యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా 
ఇష్మాయేలు కుమారులు. 





99 


మెషెకు లేక “మాఘ” ఆది. 10:23 చూడండి. 


సపెలెగు అనగా విభజన. 


1 దినవృత్తాంతములు 1:32-2:4 


కెతూరా కుమారులు 

కెతూరా అబ్రాహాముకు దాసి.* ఆమెకు 
జిమాను, యొక్టాను, మెదాను, మిద్యాను, ఇషమ్బోకు 
మరియు షూవహు అను కుమారులు కలిగారు. యొక్షా 
నుకు షేబ, దదాను అను కుమారులు పుట్టారు. 

3వఏియిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్హాయా 
అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా 
సంతతివారు. 


* 


శారా కుమారులు 

శోఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమా 
రుల పేర్టు ఏశావు, ఇశ్రాయేలు.* 

35 ఏల్రీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము 
మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు. 

36త్ర మాను, ఓమారు, సెపో,* గాతాము, కనజు, 
తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమా 
రులు. 

శనహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ 
అనువారు రెయూవేలు కుమారులు. 


శేయీరు సంతతియగు ఎదోమీయులు 
3కిల్రోత్రాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, 
ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు 
కుమారులు. 

ఫోహూరీ, హోమాను* ఇరువురూ లోతాను 
కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి. 

“అల్యాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము 
అనువారు శోబాలు కుమారులు. అయ్యా, అనా అను 
వారిరువురూ సిబ్యోను కుమారులు. 

“అనా కుమారుని పేరు దిషోను. అమాము, 
ఎష్బాను, ఇ(తాను, కెరాను అనువారు దిషోను 
కుమారులు. “బిల్లాను. జవాను, యహకాను అనువారు 
ఏసెరు కుమారులు. ఊజు, అరాను లిరువురూ దిషాను 
కుమారులు. 


ఎదోము రాజులు 
*ఏదోము రాజుల పేర్టు ఈ విధంగా ఉన్నాయి: 
ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం 
క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. 
వీరు ఎవరనగా బెయారు కుమారుడెన బెల. అతని 
నగరం పేరు దిన్హాబా. ల 





దాసి ఉంపుడు గత్తె లేక ఉపపత్ని అని పాఠాంతరం. 


ఇశ్రాయేలు యాకోబునకు ఇది మరో పేరు. ఆది. 
32:28 చూడండి. 


సెపో లేక జెఫి. 


హోమాను 'హూమాము అని పాఠాంతరం. ఆది. 36:22 
చూడండి. 


464 


“బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో 
యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ మరు 
జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు. 

భయోబాబు చనిపోయిన తరువాత హుషాము 
అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీ 
యుల దేశపువాడు. 

“*6హ్వషాము చనిపోయిన పిమ్మట హదదు రాజ 
య్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు 
దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు 
అవీతు నగరంవాడు. 

“*”వాదదు చనిపోగా శమ్హా రాజయ్యాడు. ఇతడు 
మహ నగరవాసి. 

శమ చనిపోయిన పిమ్మట షావూలు అతని 
స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ 
తీరానగల రహెబోతు పట్టణపు వాడు. 

*మావూలు మరణానంతరం బయల్‌ - హానాను 
రాజయ్యాడు. బయల్‌ - హానాను తండ్రీ పేరు 
అక్బోరు. 

50బయల్‌ - హానాను చనిపోగా హదదు అతని 
స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు 
పాయు.” హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె 
తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె. 
51కొంత కాలానికి హదదు చనిపోయాడు. 

అప్పట్లో ఖద ముర రాజ్యంలో తిమ్నా, అల్వా 
యతేతు, 

నొఅహలీబామా, ఏలా, పీనోను, *కనజు, 
తేమాను, మిబ్బారు, చోమ్టీయేలు మరియు ఈరాము 
నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ 
నాయకులు. 


ఇశ్రాయేలు కుమారులు 
2 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, 
జెబూలూను, *దాను, యోసేపు, బెన్యామీను, 
నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు 
కుమారులు. 


యూదా కుమారులు 

3ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమా 
రులు. వీరి తల్లి పేరు బత్‌ షూయ.* ఈమె కనానీయు 
రాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడై నట్టు 
యె హూవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని 
చంపివేశాడు. *యూదా కోడలు తామారుకు అతని 
వల్లనే సపెరెసు, జెరహు అను కవల కుమారులు 





పాయు లేక పాయి. ఆది 36:39 చూడండి. 


బత్‌ మాయ షూయ కుమార్తె అని దీని అర్థం. ఆది. 38:2 
చూడండి. 


465 


కలిగారు.* ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారు 
లయ్యారు. *పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. 

6జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, 
హేమాను, కల్కోలు, దార్హ. 

"జిమీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు 
ఆకాను.* ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు 
తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను 
దేవుని కివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు. 

ీఏతాను కుమారుడు అజర్యా. 

*హైస్రోను కుమారులు యెరహ్మెయేలు, రాము, 
కెలూబె,* 


రాము సంతతివారు 

10రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనా 
దాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా 
ప్రజల నాయకుడు.” '!నయస్సోను కుమారుడు 
శల్మా. శల్మా కుమారుడు బోయజు. బోయజు 
కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్టయి. 
'యెష్టయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్టయి 
“రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ 
కుమారుడు షమ్మాను (షిమియు. '*నెతనేలు యెష్ట 
యికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు 
రద్దయి. గీయెష్టయి ఆరవ కుమారుడు ఓజెము కాగా 
ఏడవ కుమారుడు దావీదు. 15? సెరూయా, అబీగ 
యీలు ఇద్దరూ వారి తోడబుట్టిన ఆడపిల్లలు. సెరూ 
యాకు అబీషె, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు 
కుమారులు. 7అబీగయీలు 

కుమారుడు అమాశా. అమాశా తండీ పేరు 
యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు. 





కాలేబు సంతతివారు 
హె సోను కుమారుడు కాలేబు. తన భార్య 
అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. 





యూదా ... కలిగారు యూదా తన కోడలాన తామా 
రుతో కలియుట వలన ఆమె గర్భవతియైనది. ఆది. 38:12- 
30 చూడండి. 


ఆకాను యెహోషువా (7:1) వున్తకంలో ఆకారు 
పేరు ఆకాను అని వుంది. కష్టకారకుడని దాని అర్థం. ఇతడు 
దేవుని ప్రత్యేక నగరమైన యెరికో నుండి వస్తువులను 
సేకరించి ఇశ్రాయేలుకు కష్టాలు తెచ్చి పెట్టాడు. 


శెలూబె ఇది కాలేబు అనే పేరుకు మరో రూపం 
కావచ్చు. 18,19 మరియు 42వ వచనములు చూడండి. 


నయస్సోను నాయకుడు ఇశ్రాయేలు ప్రజలు 
ఈజిప్టు నుంచి విముక్తులై బయటకు వచ్చినప్పుడు నయ 
స్పోను యూదా వంశీయులకు నాయకుడు. సంఖ్యా. 1:7, 
2:3 మరియు 7:12 చూడండి. 


1 దినవృత్తాంతములు 2:5-33 


అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు 
మరియు అర్జోను అనేవారు అజూబా కుమారులు. 
బీఅజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను 
పెండ్రిచేసుక న్నాడు. కాలేబుకు ఎ ఫాతావల్ల హూరు 
అనే కుమారుడు కలిగాడు. ఊరి అనేవాడు హూరు 
కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు 
కలిగాడు. 

?'పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడె 
నప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు 
అనేవాడు గిలాదుకు తండ్రీ. హెస్రోను మాకీరు 
కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు 
పుట్టను. ”సెగూబుకు పుట్టినవాడు యాయీరు. 
యాయిీరుకు గిలాదు దేశంలో ఇరవై మూడు నగరా 
లున్నాయి. *ోకాని గెషూరు వారు, అరాము (సిరియు 
వారు యాయీరు (గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో 
కెనాతు, దాని చుట్టుపట్ల [గ్రామాలు వున్నాయి. అవి 
మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణా 
లన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి 
చెందినవి. 

2 హె సోను కాలేబ్బుదెన ఎఫ్రాతాలో చనిపోయాడు. 
'హెస్రోను చనిపోయిన “తరువాత అతని భార్య అబీయా 
(ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్ల్టూరు. అష్టూ 
రుకు పుట్టినవాడు తెకోవ. 





యెరహ్మెయేలు సంతతివారు 
2యెరహ్మెయేలు హె(స్రోను పెద్ద కుమారుడు. 
రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా 
అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మె 
యేలు పెద్ద కుమారుడు రాము. పోయెర హ్మెయేలుకు 
అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు 
తల్లి. 

?యెర్హహయేలు పెద్ద కుమారుడు రాముకు 
కుమారులున్నారు. వారి పేరు మయజు, యామీను, 
ఏకరు. 

*షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. 
నాదాబు, అబీషూరు లిద్దరూ షమ్మయి కుమారులు. 

బీఅబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహ 
యిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, 
మొలీదు అని వారి పేరు. 

30సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమా 
రులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు. 

31అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమా 
రుడు షేషాను. షేషాను కుమారుని పేరు అవ్హుయి. 

షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, 
యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు 
సంతానం లేకుండానే మరణించాడు. *పేలతు, జాజాలి 
ద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు 





1 దినవృత్తాంతములు 2:34-3:12 


సంతతి జాబితా. *ేషేషానుకు కుమారులు లేరు. 
అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు 
చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా. 
సోషేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొనా డు. 
ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి. 

36ఆత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను 
కుమారుడు జాబాదు. *”జాబాదు కుమారుడు ఎపఫ్లాలు. 
ఎప్లాలు కుమారుడు ఓబేదు. చేఓబేదు కుమారుడు 
యెహూ. యెహూ కుమారుడు అజర్యా. అజర్యా 
కుమారుడు హేలస్సు. 'హేలెస్సు కుమారుడు ఎలాశా. 
“0ఏఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమా 
రుడు షల్టూము. *ీషల్లూము కుమారుడు యెకమ్యా. 
యెకమ్యా కుమారుడు ేలీషామా. 


కాలేబు కుటుంబం 

“*యెరహ్మెయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు 
కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమా 
రుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు 
మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను. 

గొహె బోను కుమారులు కోరహు, తప్పూయ, 
రేకెము మరియు షెమ అనువారు. *ీషెమ కుమారుడు 
రహము. రహము కుమారుడు యోక్కెయాము. 
రేకెము కుమారుడు షమ్మయి. ీషమ్మయి కుమా 
రుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు. 

46క్రాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు 
హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను 
కుమారుని పేరు కూడ గాజేజు. 

“యిహ్హాయి కుమారులు రెగెము, యోతాము, 
గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు. 

శీమయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. 
మయకాకు పుట్టిన కుమారులు పెబెరు మరియు 
తిర్హానా అనేవారు. *మయకా ఇంకా షయపు, షెవా 
అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు 
మద్మన్నా. షెవా కుమారులు మకే ఏనా మరియు గిబ్యా. 
కాలేబు కుమార్తె పేరు అక్సా 

50ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని 
పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు 
కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు 
కిర్యత్యారీము. *1తరువాతివారు శల్మా మరియు హారేపు. 
శల్మా కుమారుడు బెత్తేహేము. హారేపు కుమారుడు 
బేత్తాదేరు. 

3245ల కిర్యత్యారీము స్థాపకుడు. * శోబాలు 
సంతతి వారు: హారోయే మరీయు మనుహతీలోని 
వారిలో సగంభాగం; మరియు కిర్యత్యారీము సంతతి 
కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, 





స్థాపకుడు అక్షరాలా “తండ్రి” అని వ్రాయబడివుంది. 


466 


షుమ్మాతీయులు, మిషాయీయులు. మిష్రాయీ 
యుల సంతతివారే సారాతీయులు, ఎష్టాయులీయులు. 

ఫలా సంతతి వారెవరనగాః బేత్లెహేము, నెటో 
పాతీయులు, అతారోతు, బేత్యోవాబు (ప్రజలు; మను 
హతీయులలో సగం మందిగా వున్న జారీయులు, 
మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విష 
యాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు 
తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు 
చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారెన కేనీ 
యులే ఈ లేఖకులు. బేత్‌ - రేకాబు వంకీయులకు 
హమాతు మూలపురుషుడు. 








దావీదు కుమారులు 

హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమా 

రులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగాః దావీదు 
మొదటి కుమారుడు అమ్మోను. అమ్నోను తల్లి పేరు 
అహీనోయము. ఆమె యెజైయేలుకు చెందిన (స్త్రీ. 
రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి 
పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది. 

2మూడవ కుమారుడు అబ్బాలోము. తల్మయి 
కుమార్తెయగు మయకా అతని తల్లి. తల్మయి గెషూరు 
కు రాజు. నాల్గవ కుమారుని పేరు అదోనీయా. అతని 
తల్లి పేరు హగ్గీతు. 

ఐదవ కుమారుడు షెఫట్యు. అతని తల్లి పేరు 
అబీటలు. ఆరవవాడు ఇత్రెయాము. ఇతని తల్లి దావీదు 
భార్య ఎగ్జా. “దావీదుకు ఈ ఆరుగురు కుమారులు 
'హెబోనులో జన్మించారు. దావీదు అక్కడ ఏడు సంవ 
త్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూ 
షలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా 
ఉన్నాడు. *దావీదుకు యెరూషలేములో పుట్టిన సంతా 
నవువరనగా; బత్తెబకు నలుగురు సంతానం. వారు 
షిమ్యా, షోబాబు, నాతాను మరియు సాలొమోను. 
బత్తెైబ అమ్మీయేలు కుమార్తె. గోదావీదు యొక్క 
మరి తొమ్మండుగురు కుమారులు ఎవరనగా: ఇభారు, 
ఎలీషామా, ఎలీపేలటు, నోగహు, నెపెగు, యాఫీయ, 
ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు. వారంతా దావీదు 
కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ 
కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె. 


దావీదు తర్వాత యూదా రాజులు 

10సాలామోను కుమారుడు రెహబాము. రెహబాము 
కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. 
ఆసా కుమారుడు యెహోషాపాతు. ''యెహూషా 
పాతు కుమారుడు యెహోరాము. యెహోరాము 
కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు. 
యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమా 
రుడు అజర్యా. అజర్యా కుమారుడు యోతాము. 


467 


13యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమా 
రుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనే. 
“మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు 
యోషీయా. యోషీయా కుమారులెవరనగా: 
యోహానాను మొదటి కుమారుడు. రెండవవాడు 
యెహోయాకీము. మూడవ కుమారుడు సిద్కియా. 
నాల్గవవాడు షల్టూము. 16యైహైయాకీము సంతా 
నంలో యెకొన్యా, అతని కుమారుడు; సిద్కియా, 
అతని కుమారుడు వున్నారు.* 


యూదా బబులోను వశమైన పిమ్మట వున్న దావీదు 
కుటుంబం 
గొయెహూయాకీను* బబులోనులో బంటీ 
అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగాః 
షయల్తీయేలు, 'ీమర్కీరాము, పెదాయా, షెనజ్జరు, 
యెకమ్యా, హోషామా మరియు నెదబ్యా. 
సీపెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. 
జెరుబ్బాబెలు కుమారులు మెషుల్జాము, హనన్యా, 
షెలోమీతు మరియు వారి సహోదరి. *జెరుబ్బా 
బెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్టుః హషుబా, 
ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూపటె స్లెదు. 
21 హ్హ హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, 
రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా.* 
2షెకన్యా సంతతిలో షెమయా ఒకడు. షెమ 
యాకు ఆరుగురు కుమారులుః వారు షెమయా, 
హట్టూషు, ఇగాలు, బారియహు, నయర్యా, షాపాతు. 
బేనయర్యాకు ముగ్గురు కుమారులుః వారు ఎల్యో 
యేనై, హిజ్కియా, అ బ్రీకాము. 
2 ఏలోయేనై కుమారులు ఏడుగురుః వారు 
హూదవయా, “వెల్యాషీబు, పలాయా, అక్కూబు, 
యోహానాను, దెలాయ్యా మరియు అనాని. 


ఇతర యూదా కుటుంబ సమూహాలు 
యూదా కుమారులు ఎవరనగా: పెరెను, 
4 హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు. *శోబాలు 
కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు 
యహతు. యహతు కుమారులు అహూమ్రై, లహదు 
అనువారు. వంశీయులే 


అహూపు , లహదు 
అ 





యెహోయాకీము ... కుమారుడు వున్నారు దీనిని రెండు 
రకాలుగా వివరించవచ్చు మొదటిగా ఈ సిద్కియా యెహో 
యాకీము కుమారుడు మరియు యెకొన్యా సోదరుడు అనీ; 
"రెండవదిగా ఈ సిద్కియా యెకొన్యా కుమారుడు మరియు 
యెహోయాకీము మనుమడు అని చెప్పవచ్చు. 


యెహోయాకీను యెకొన్యా, యెహోయాకీను ఇద్దరూ 
ఒక్కరే. ఒకే పేరును రెండు రకాలుగా రాయటం జరిగింది. 


21వ వచనము ఈ వచనంలో వున్న హెబ్రీ భాషను 
అర్థం చేసుకోవడం కష్టంగా వుంది. 


1 దినవృత్తాంతములు 3:13-4:15 


సారాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు 
సంతతివారెవరనగా 

వఅబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, 
ఇద్చాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలల్బోని. 

*“పనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు 
కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా: 

హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. 
ఎ్మఫ్రాతా కుమారుడు బేత్లెహేము 

తెకోవ తండ్రీ పరు అష్టూరు. తెకోవకు హెలా 
మరియు నయరా అను ఇద్దరు “భార్యలు. కనయరాకు 
అహూజాము, హెపెరు, తేమనీ, హాయహషారీ అనేవారు 
పుట్టారు. న అష్టూరుకు నయరావల్ల పుట్టిన 
కుమారులు. 7హెలా కుమోరులు జెరెతు. సోహరు, 
ఎత్నాను మరియు కోజు అనువారు. *కోజు కుమా 
రులు ఆనూబు, జోబేబా. అహర్లేలు సంతతి వారందరికీ 
కోజు మూలపురుషుడు. అహర్లేలు అనేవాడు హారుము 
కుమారుడు. 

యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల 
కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామ 
కరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించి 
నప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని 
తల్లి చెప్పింది. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా 
(ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించా 
లని వేడుకొంటున్నాను! నీవు నా దెశాన్ని విస్తరింప 
జేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు 
తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపా 
డుము. అప్పుడు నాకేరకమై న వేదనా ఉండదు.” 
యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగ 
జేశాడు. 

11కలూబు అనువాడు షూవహుకు సోదరుడు. 
కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని 
పేరు ఎష్తోను. '2ఎషోను కుమారుల పేర్లు బేత్రాఫాను, 
పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని 
పేరు ఈర్నాహాషు.* వారంతా రేకా నుండి వచ్చిన 
వారు. ేకనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, 
శెరాయా. ఒత్నీయేలుకు హతతు, మెయానొతె అనే 
ఇద్దరు కుమారులు. గోమెయానొత కుమారునీ పేరు 
ఒద్రా. శెరాయా కుమారుని శేరు యోవాబు. 
యోవాబు కుమారుని పేరు గెహరష్టిము. (దీనిన, "ఏన్‌ 
వారి లోయ” అంటారు). హస్త నెపుణ్యంగల పనివారు 
నివసించే చోటు గనుక ఆ (వాంతాని ఆ పేరు 
వచ్చింది. 'యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు 
కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా 
కుమారుని పేరు కనజు. 





తెహిన్నా ... ఈర్నాహాషు లేక నాహాషు నగరంలో నివసించే 
వారికి తెహిన్నా తండ్రీ అని అర్ధం. ఈర్‌ అనగా నగరం. 


1 దినవృత్తాంతములు 4:16-42 


'ఏయెహల్లాలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, 
అశర్యేలు అనేవారు. 

171% జా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, 
ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, 
షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు 
aE పామ మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు 
చెందిన స్తీ స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీ 
యేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని 
పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూ 
తీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి 
ఏదనగాః బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిస్ట్ర) 
దేశీయురాలు. మెరెదుకు భార్య. 

సీమెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు 
యొక్క ఈ భార్య యూదాకు చెందిన (స్తీ.* మెరెదు 
భార్యకు పుట్టిన కుమారులు కెయీలా, ఎప్టెమో అనే 
వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు 
చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందిన 
వాడు. *ఏప్లీ షీమోను కుమారులు అమ్మోను, రిన్నా, 
బెన్హానాను మరియు య. ఇషీ కుమారులు 
జోహీతు మరియు బెన్టోహే 

2122 యూదా మా సేరు షేలహు. షేలహు 
కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి 
యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు 
లేకా. మారేషా అను వానికి, బేత్‌ అషబయలో నార 
బట్టులు నేయు కుటుంబాల వారికి లద్దా తండి. 
యోవాషు, శారాపు లిద్దరూ మోయాబీయుల (స్త్రీలను 
వివాహమాడారు, పిమ్మట వారు బేత్లై హేముకు తిరిగి 
వెళ్లారు.” ఈ వంశాన్ని గురించిన ప్రాతలనీ ్న మిక్కిలి 
ప్రాబీనమై నవి. %ోషేలహు కుమారులు కుమ్మరి పని 
వారు. వారంతా నతాయీములోను, గెదేరాలోను నివ 
సించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు 
పనిచేశారు. 





షిమ్యోను కుమారులు 

24a షిప్యూను కుమారులు నామూయేలు, 
యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు. 
బోషావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము 
కుమారుడు మిబ్బాము. మిబ్బ్భాము కుమారుడు మిష్మా. 
2మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు 
కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ. 
27పిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమా 
ర్తెలు కలిగారు. కాని షిమీ సోదరుల కెవరికీ సంతానం 





8 
మెరెదు ... చెందిన స్త్రీ ఈ వాక్యం ప్రాచీన (గ్రీకు 
అనువాదంలో వుంది. 


వివాహమాడారు ... వెళ్లారు వారు మోయాబులోను, 
యాషూబిలహెములోను పాలించారు అని పాఠాంతరం. 


468 


లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా 
లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి 
కుటుంబాలు పెద్దవి కావు. 

28కి క్స్‌ సంతానం బెయేర్షెబాలోను, మోలాదా 
లోను, హజర్షువలులోను, బలిల్లాలోను, ఎజెములోను, 
తోలాదులోను, 30బెత్రూయేలులోను, హోర్మాలోను, 
సిక్షగులోను, *!బేత్మర్కా బోతులోను, హాజర్ఫూసా 
లోను, బేత్చీరీలోను, షరాయిములోను నివసించారు. 
దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసీం 
చారు. *ఆ పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలే 
వనగా ఏతాము, అయిీాను, రిమ్మాను, తోకెను 
మరియు ఆషాను. అంతేగాక బయలువరకు అనేక 
ఇతర (గ్రామాలు కూడవున్నాయి. ఈ ప్రదేశాల్లో వారు 
నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా 
రాశారు. 

3439ఆయా వంశాల వారి నాయకులు ఈ విధంగా 
ఉన్నారు: మెషోబాబు, యమేకు, అమజ్యా కుమారు 
డగు యోషా, యావేలు, యోషిబ్యా కుమారుడైన 
యెహూ (యోషిబ్యా అనేవాడు శెరాయా కుమారుడు; 
శెరాయా తండ్రి పేరు అగీయేలు); ఎల్యోయేనై, 
యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, 
యెొశీమీయేలు, బెనాయా మరియు పిప్‌ కుమారుడెన 
జీజా. షిపి అనేవాడు అల్లోను కుమారుడు. అల్లోను 
తండి పేరు యెదాయా. యెదాయా తండి పేరు 
షమీ. షమీ తండ్రీ పేరు షమయా. 

ఈ మనుష్యుల కుటుంబాలన్నీ బాగా విస్తరించి 
"పెరిగాయి. వారు గెటోరుకు, ఆ పెభూభాగాలకు, 
తూర్పున ఉన్న లోయ వరకు సంచరీంచారు. వారు 
తమ గారెల మందలకు, ఆవుల మందలకు మేత 
బయళ్లు ఎదుకుతూ ఆ (ప్రాంతాల వరకు సంచ 
రించారు. *ిపచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను 
వారు కనుగొన్నారు. సారవంతమై న పంట భూములను 
కూడ వారు చూసారు. ఆ ప్రాంతంలో ప్రశాంత వాతా 
వరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు 
అక్కడ నివసించారు. *'యూదా రాజు హిజ్కియా 
కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు 
వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ 
నాశనం చేసారు. వారింకా అక్కడ నివసించే మెయోనీ 
యులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. 
ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. 
తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. 
అక్కడ వారి గొ(రైలకు పుష్కలంగా మేత దొరకడంతో 
వారక్కడ స్థిరపడ్డారు. ఐదువందల మంది షిమ్యోనీ 
యులు కోండలో (ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. 
ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. హరి 
సేర్దు ఏవనగాః పెలట్యా, నెయర్యా, ఫాయా, ఉజ్జీ 
యేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో 





469 


యుద్దం చేసారు. అక్కడ చాలా కొద్దిమంది అమాలే 
కీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు 
వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు 
షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు. 


రూబేసీయుల సంతతివారు 

ఏ ఇశ్రాయేలు పెద్ద కుమారుని పేరు రూబేను. 
రూబేను జ్యేష్ట కుమారునికి అర్హమైన (ప్రత్యేకాధి 
క్యతలు అందుకోవలసి ఉంది. కాని రూబేను తన 
తండ్రి భార్యలలో ఒకదానితో శయనించిన కారణంగా, 
ఆ ales ఆధిక్యతలు ఇశ్రాయేలు కుమారుడైన 
సేపు కుమారులకు ఇవ్వబడ్డాయి. కావున హారి 
Sat రూబేను పేరు జన్మలో మొదటివాడుగా 
పేర్కొనబడలేదు. వారి అన్నదమ్ములలో యూదా 

మిక్కిలి బలపరా[క్రమాలు గలవాడు. 

అందువల్ల నాయకులంతా అతని కుటుంబంలో 
నుంచే వచ్చారు. కాని యోసేపు కుటుంబానికి జ్యేష్ట 
పుత్రునికి లభించే ప్రత్యేక ఆదరణ, ఆధిపత్యాలు 
లభించాయి. రూబేను కుమారులు హనోకు, పల్లు, 
'హెస్రోను, కర్మీ అనేవారు. 

*యోవేలు సంతతి ఈ విధంగా వుంది: షమయా 
అనేవాడు యోవేలు కుమారుడు. షమయా కుమా 
రుడు గోగు. గోగు కుమారుడు షమీ. *షిమీ కుమా 
రుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా 
కుమారుడు బేలు. 

6జేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) 
రాజెన తిగ్గత్సిలేసెరు బెయేరను ఇల్టు వెడలగొట్టాడు. 
దానితో బెయేర అష్టూరు రాజుకు బందీ అయ్యాడు. 
రూబేను వంశానికి బెయేర పెద్ద. 

"యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి 
వంశ చరిత్రలో పొందుపర్చబడినట్టే క్రమ పద్ధతిలో 
సరిగ్గా వ్రాయబడీనాయి. అవి ఏవనగా: యిహీయేలు 
మొదటివాడు. తరువాత జెకర్యా మరియు ీబెల. బెల 
తండి పేరు ఆజాజు. ఆజాజు తండ్రీ షమ. షెమ 
తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి 
నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో 
నివసించారు. 

బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు 
నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివ 
సించారు. గిలాదులో వారికి లెక్క లేనన్ని ఆవుల 
మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు. 
10సాలు రాజుగా ఉన్న కాలంలో బెల వంగీయులు 
హ[గ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. 
తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను 
ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు 
'ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో 
వారు నివసించసాగారు. 


1 దినవృత్తాంతములు 4:43-5:22 


గాదు సంతతివారు 

11గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే 
నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, 
సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు. బాషా 
నులో యోవేలు మొదటి నాయకుడు రద్ద). 
షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనై 
షాపాత్‌ ముఖ్యుడయ్యాడు. "వారి కుటుంబాలలో 
ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషు 
ల్లాము. షేబ, యోరె, యకాను, జీయ మరియు 
ఏబెరు. వీరు అబీహాయిలు సంతతివారు. అబీహా 
యిలు అనేవాడు హూరీ కుమారుడు. పూరీ తండ్రి 
పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు 
తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెష. 
యెష తండ్రీ యహటో. యహటో తండ్రీ బూజు. 
15ఆహీ అనువాడు అబ్టీయేలు కుమారుడు. అబ్టీయేలు 
తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద. 

'6గాదీయులు గిలాదు [ప్రాంతంలో నివసించారు. 
వారు బాషానులోను, దాని చుట్టుపట్ల (గామాలలోను, 
షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ 
స్థిరనివాసం ఏర్పరచుకున్నారు 

1”యోతాము, యరోబాముల కాలంలో ఈ ప్రజల 
పేర్లన్నీ గాదు వంశ చరితలో వ్రాయబడినాయి. 
యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రా 
యేలుకు రాజు. 


యుద్ధ _నెపుణ్యంగల కొందరు సైనికులు 

మనసే వంశంలో సగం మందిలోను, రూబేను, 
గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు 
వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు 
డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో 
నేర్పరులు. "చాకచక్యంతో యుద్ధం చేయగలవారు. 
వారు హ(గీయులతోను, యేతూరు, నాపీషు, 
నోదాబు వారితోను యుద్ధం చేశారు. ** మనష్షే ష్టే వంశం 
వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో 
దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవుని 
యందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయ 
పడమని దేవుని అర్ధించారు. కావున దేవుడు వారి ప్రార్ధన 
ఆలకించి సహాయపడ్డాడు. హగీయులను యుద్ధంలో 
ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీ 
యులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు. 
21వ్మగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశ 
పర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు 
లక్షల ఏబై వేల గొరైలను, రెండువేల గాడిదలను, 
మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు. 
యుద్ధంలో రూబేనీయులకు దేవుని సహయం ఉన్న 
కారణంగా హ[గ్రీయులలో చాలామంది చనిపోయారు. 
అప్పుడు మన్న, రూబేను, గాదు వంశీయులు 





1 దినవృత్తాంతములు 5:23-6:28 


హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబు 
లోను (బాబిలోనియా సెన్యం ఇశ్రాయేలు ప్రజలను 
బందీలుగా బబులోనుకు పట్టుకుపోయే సమయం 
వరకు నివసించారు. 

ోమనష్నే వంశం వారిలో సగంమంది బాషాను 
ప్రాంతంలో బెల్‌హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను 
పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక 
సంఖ్యలో విస్తరించారు. 

పేమనష్టే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ 
పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ ఎలీయేలు, అజ్రీయేలు, 
యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. 
వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన 
వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు. 
బోకాని వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ట 
వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ 
హాలనే వారు ఆరాధించటం మొదలుపెట్టారు. అటు 
వంటి వాళ్లను దేవుడు నాశనము చేసియుండెను. 

26ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్దానికి పురి 
గొల్పాడు. పూలు అష్హైరు (అస్సీరియా) రాజు. 
అతనినే త్తిగ్ధత్చిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు 
మనషై, రూబేను, గాదు వంగీయులతో యుద్ధం 
చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం 
చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని 
హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ 
తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ 
ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసి 
స్తున్నారు. 


లేవి సంతతివారు 

గెర్షోను, కహాతు, వారారి అనేవారు లేవీ 

కుమారులు. 

కహాతు కుమారులు అమాము, ఇస్తారు, 
హెబ్రోను, ఉజ్జీయేలు. 

*అమాముకు అహరోను, మోషే అనే ఇరువురు 
కుమారులు, మిర్యాము అనే కుమార్తె ఉన్నారు. 

అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, 
ఈతామారు అనేవారు కుమారులు. *ఎలియాజరు 
అనువాడు ఫీనెహాసుకు తండ్రి. ఫీనెహాసు కుమారుడు 
అబీషువ. *అబీషువ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమా 
రుడు ఉజ్జీ. "ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా 
కుమారుడు మెరాయోతు. "'మెరాయోతు కుమారుడు 
అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. అహీ 
టూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు 
అహిమయస్సు. *అహిమయస్సు కుమారుడు అజర్యా. 
అజర్యా కుమారుడు యోహానాను. ''యోహానాను 
కుమారుడు అజర్యా. (యెరూషలేములో సొలొమోను 
కట్టించిన దేవాలయంలో యాజకునిగా పనిచేసిన వ్యక్తే 


470 


ఈ అజర్యా). 1! అజర్యా కుమారుడు అమర్యా. అమర్యా 
కుమారుడు అహీటూబు. 'అహీటూబు కుమారుడు 
సాదోకు. సాదోకు కుమారుడు షల్లూము. 'షల్లూము 
కుమారుడు హిల్కీయా. హిల్కీయా కుమారుడు 
అజర్యా. '*అజర్యా కుమారుడు శెరాయా. శెరాయా 
కుమారుడు యోహోజాదాకు. 

సయెహూవా యూదా వారిని, యెరూషలేము 
వారిని బయటకు పంపివేసినప్పుడు యహోజాదాకు 
కూడ గత్యంతరం లేక వారితో ఇల్లు వదలి పోవలసి 
వచ్చింది. ఆ ప్రజలు ఒక కొత్త రాజ్యంలో బందీల 
య్యారు. యూదా వారిని, యెరూషలేము వారిని 
బందీలు చేయటానికి యహోవా నెబుకద్నెజరును 
వినియోగించాడు. 


లేవి సంతతిలో ఇతరులు 

16ళ్రవి కుమారులు గెర్జోను, కహాతు, మెరారి 
అనేవారు. 

గెర్జోను కుమారులు లిబ్నీ మరియు షిమీ. 

“కహాతు కుమారులు అ(మాము, ఇస్తారు, 
మెబోను మరియు ఉజ్జీయేలు. 

నీమెరారి కుమారులు మహఠి, మూషి 

లేవి వంశంలోగల కుటుంబాలు ఈ విధంగా 
ఉన్నాయి. మొదట వారి తండి పేరుతో జాబితా 
వ్రాయబడింది. 

2ంగెర్లోను సంతతివారు గెర్జోను కుమారుడు లిబ్నీ. 
లిబ్నీ కుమారుడు యహతు. యహతు కుమారుడు 
జిమ్మా. ?'జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు 
కుమారుడు ఇద్దో. ఇట్టో కుమారుడు జెరహు. జెరహు 
కుమారుడు యెయతిరయి. 

22కహత్రు సంతతి వారు ఎవరనగా కహతు కుమా 
రుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు 
కోరహు. కోరహు కుమారుడు అస్సీరు. చోఅస్సీరు కుమా 
రుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. 
ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. చోఅస్సీరు కుమారుడు 
తాహతు. తాహతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు 
కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు. 

25ఏల్కానా కుమారులు అమాశె, అహీమోతు. 
26ఏల్కానా మరో కుమారుడు జోఫై.* జోఫైకు 
మారుడు నహతు. ?”నహతు కుమారుడు ఏలీయాబు. 
ఏలీయాబు కుమారుడు యెరోహాము. యెరోహాము 
కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు సమూ 
యేలు. ¥ోసమూయేలు కుమారులలో పెద్దవాడు 
యోవేలు. రెండవవాడు అబీయా. 





ఎల్కానా ... జోఫై ఇక్కడ మూల (గంథం విశదంగా 
లేదు. హె(బీలో ఇలా వుంది, ఎల్కానా, అతని కొడుకు 
ఎల్కానా. అతని కుమారుడు జోఫె. 


471 


29ప్పారారి సంతానం వివరాలు ఏవనగాః మెరారి 
కుమారుడు మహలి. మహఠి కుమారుడు లిబ్ని. లిబ్ని 
కుమారుడు షిమీ. షిమీ కుమారుడు ఉజ్ఞా. *ఉజ్ఞా 
కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా. 
హగ్గీయా కుమారుడు అశాయా. 


ఆలయ సంగీత విద్వాంసులు 

యహోవా ఒడంబడిక పెట్ట ఆలయంలో 
ఉంచిన తరువాత దావీదు కొందరు సంగీత విద్వాం 
సులను నియమించాడు. *వీరు పవిత్ర గుడారంలో 
దేవునికి స్తుతి గీతాలు ఆలపించేవారు. పవిత్ర గుడారమే 
సమావేశ గుడారమని పీలవబడేది. సాలొమోను 
యెరూషలేములో యహోవాకు ఆన నిర్మిం 
చేవరకు ఈ గాయకులు సంగీత సేవ చేసారు. వారికి 
నిర్దేశించిన నియమావళిని వారు అనుసరించి పని 
చేసారు. సంగీత సేవ చేసిన వారు, వారి కుమారుల 
పేర్ల వివరాలు ఇలా వున్నాయి: కహతీయుల సంతతి 
వారుః హేమాను గాయకుడు. హేమాను తండ్రి పేరు 
యోవేలు. యోవేలు తండ్రి పేరు సమూయేలు. 
సమూయేలు తండ్రి పేరు ఎల్కానా. ఎల్కానా తండ్రి 
యెరోహాము. యెరోహాము తండ్రి ఏలీయేలు. ఏలీ 
యేలు తండ్రి తోయహు. తోయహు తండ్రి సూపు. 
సూపు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి మహతు. 
మహతు తండ్రీ అమాశె. అమ్వాశె తండ్రీ ఎల్కానా. 
ఎల్కానా తండ్రి యోవేలు. యోవేలు తండ్రీ అజర్యా. 
అజర్యా తండ్రీ జెఫన్యా. జెఫన్యా తండ్రి తాహతు. 
తాహతు తండ్రి అస్సీరు. అస్సీరు తండ్రి ఎబ్యాసాపు. 
ఎబ్యాసాపు తండ్రి కోరహు. కోరహు తండ్రి ఇస్తారు. 
ఇస్తారు తండ్రి కహాతు. కహాతు తండ్రి లేవి. లేవి 
తండ్రి ఇశ్రాయేలు. 

9హేమాను బంధువు ఆసాపు. హేమాను ఆసాపు 
కుడి పక్కన నిలబడేవాడు. ఆసాపు తండ్రి పేరు బెరక్యా. 
బెరక్యా తండ్రీ షిమ్యా. *షిమ్యా తండ్రి మిఖాయేలు. 
మిఖాయేలు తండ్రి బయశేయా. బయశేయా తండ్రి 
మల్కీయా. **మల్కీయా తండ్రి యెత్నీ. యెత్నీ 
తండ్రి జెరహు. జెరహు తండ్రి అదాయా. *అదాయా 
తండ్రి ఏతాను. ఏతాను తండ్రి జిమ్మా. జిమ్మా తండ్రి 
షిమీ. షమీ తండ్రీ యహతు. యహతు తండ్రి 
గెర్జోను. గెర్జోను తండ్రి లేవి. 

4మెరారీ సంతతి వారు హేమానుకు, ఆసాపుకు 
బంధువులు. వారు హేమానుకు ఎడమ పక్కన నిలబడి 
స్తోత్రగీతాలు పాడేవారు. ఏతాను తండ్రీ పేరు కీషీ. 
కీషీ తండ్రీ అద్దీ. అద్దీ తండి మల్లూకు. మల్లూకు 
తండ్రి హషబ్యా. హషబ్యా తండ్రి అమజ్యా. అమజ్యా 
తండి హిల్కీయా. పోహిల్కీయా తండ్రి అమ్మీ. అమ్మీ 
తండ్రి బానీ. బానీ తండి షమెరు. “ప షమెరు తండ్రే 
మహలఠి. మహలి తండ్రీ మూషి మూషి తండ్రి మెరారి. 


1 దినవృత్తాంతములు 6:29-60 


మెరారి తండ్రి లేవి. హేమాను, ఆసాపుల సోదరులు 
లేవి వంశంలోని వారే. లేవి సంతతినంతా లేవీయులని 
పిలుస్తారు. లేవీయులు యెహోవా పవిత్ర గుడారంలో 
సేవా కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయ 
బడినవారు. పవిత్ర గుడారమనగా దేవుని ఇల్టు. 

కాని అహరోను, అతని సంతతి వారు మాత్రమే 
బలిపిఠంపై దహనబలులు అర్చించేందుకు అనుమ 
తించబడ్డారు. వారికి ధూపపీఠం మీద ధూపంవేసే 
హక్కు కూడ వుంది. ఆలయపు అతిపరిశుద్ద స్థలంలోని 
పనంతా వారే చేసేవారు. ఇశ్రాయేలు పాపపరిహారార్థం, 
ప్రజల పాపాలకు విచార సూచకంగా వారు ఆలయంలో 
(ప్రాయశ్చిత్త కార్యాలు నిర్వహించేవారు. మోషే నిర్దేశిం 
చిన నియమాలను, నిబంధనలను వారు తప్పక పాటిం 
చేవారు. మోషే దేవుని సేవకుడు. 


అహరోను సంతతివారు 

50అహరోను కుమారులు ఎవరనగాః అహరోను 
కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు 
ఫీనెహాసు. ఫీనెహాసు కుమారుడు అబీషూవ. *!అబీ 
షూవ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు జఉజీ. 
ఉజ్జీ కుమారుడు జెరహ్య. *జెరహ్య కుమారుడు మెరా 
యోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా 
కుమారుడు అహీటూబు. అహీటూబు కుమారుడు 
సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు. 


లేవీయుల కుటుంబాలకు నివాసాలు 

అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: 
వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని 
వారు నివసించారు. లేవీయుల కియ్యబడిన భూముల్లో 
కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది. "వారికి 
హెబ్రోను పట్టణం, దాని చుట్టు పక్కల భూములు 
ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది. 56క్రాన్సి 
పట్టణానికి దూరంగావున్న భూములు, హెబోను 
పట్టణానికి దగ్గరలో వున్న (గ్రామాలు కాలేబుకు ఇవ్వ 
బడ్డాయి. కాలేబు తండ్రి పేరు యెపున్నె. అహరోను 
సంతతివారికి bd నగరం ఇవ్వబడింది. హెబ్రోను 
ఆశ్రయపురంో వారికింకా లిబ్నా, యత్తీరు, ఎప్టెమో, 
శోహీలేను, దెబీరు, ఆషాను, యుట్టు, బేత్తెమెషు 
నగరాలు కూడ ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు 
వాటి సమీపంలోని పచ్చిక బయళ్లు కూడ వారికియ్య 
బడ్డాయి. బెన్యామీను సంతతి వారికి గిబియోను, 





ఆశ్రయవురం ఇశ్రాయేలీయుడు ఎవరినైనా చంపి 
నప్పుడు కోపగించిన తన బంధువుల నుండి తనను తాను 
కాపాడుకొనేందుకు పారిపోయి సురక్షితంగా దాగివుండే 
నగరం. యెహోషువ 20: 1-9 చూడండి. 


1 దినవృత్తాంతములు 6:61-7:8 


గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. 
ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు 
కూడ వారికి ఇవ్వబడ్డాయి. 

పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల 
వారికియ్యబడ్డాయి. 

"కహాతు సంతతి వారైన వంశాల వారికి మనష్షే 
వంశం వారి సగంమందికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి. 

కార్లను సంతతి వారైన వంశాల వారికి పదమూడు 
నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, 
ఆషేరు, నఫ్తాలి, బాషాను (ప్రాంతాలలో నివసించే కొంద 
రికి మనష్టై వారినుండి సంక్రమించాయి. 

6మ్పైరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు 
నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, 

గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి 
శకం వారికి ఆ నగరాలు చీట్టువేసి ఇచ్చారు. 

ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాలను, 

పొలాలను లేవీయులకు ఇచ్చారు. పైన పేర్కొన 
బడిన ఆ నగరాలన్నీ చీట్టువేసి యూరా, షిమ్యోను, 
బెన్యామీను కుటుంబాల వారినుండి తీసుకొనబడి 
వారికియ్యబడ్డాయి. 

కోప ఫాయిము వంశం వారు కూడ కొందరు 
కహాతీయుల కుటుంబాల వారికి కొన్ని పట్టణాలను 
ఇచ్చారు. ఈ పట్టణాలను కూడ చీట్టువేసి ఇచ్చారు. 
5వారికి షెకెము నగరం ఇవ్వబడింది. షెకెము కూడ 
ఒక రక్షణ (ఆశయ) నగరం. వారికి ఇంకను 7జెరు, 
కోయొక్మెయాము, బేతహూరోను, ర అయ్యాలోను, 
మరియు గత్రిమ్మాను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. 
ఆ పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వ 
బడ్డాయి. ఆ పట్టణాలు ఎధ్రాయిము కొండ 
(ప్రాంతంలో వున్నాయి. సగం మనష్షే గోత్రం వారి 
నుండి ఆనేరు, బిలియాము పట్టణాలను ఇశ్రాయేలు 
వారు తీసుకొని కహాతీయులకు ఇచ్చారు. పట్టణాలతో 
పాటు కహాతీయులకు పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. 


ఇతర లేని కుటుంబాలవారు నివాసాలు పొందటం 

"రోను ప్రజలకు బాషాను (ప్రాంతంలోని గోలాను 
పట్టణం, మనష్ష సగం వంశం వారి నుండి అష్టారోతు 
పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న 
పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. 

72 రోను కుటుంబాల వారికి ఇశ్ళాఖారు వంశం 
నుంచి కెదెషు, దాబెరతు, రామోతు మరియు ఆనేము 
అను పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల సమీపంలో 
గల భూములు కూడ వారికివ్వబడ్డాయి. 74గారోను 
ప్రజలకు ఆషేరు వంశం నుండి మాషాలు, అబ్లోను, 
హుక్కోకు మరియు రెహాబు పట్టణాలు లభించాయి. 
ఆ పట్టణాల పరిసరాలలోగల భూములు కూడ 
వారికివ్వబడ్డాయి. ”గెర్జోను వారు నఫ్తాలి వంశం నుండి 


472 


గలిలయలోని కెదెషు, హమ్మోను మరియు కిర్యతా 
యిము పట్టు ణాలను పొందారు. ఆ పట్టణాలతో 
పాటు సమీప పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. 
"మిగిలిన లేవీయులై న మెరారీయులకు జెబూ 
లూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను 
మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల 
దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి. 
7-గమెరారీయులు రూబేను వంశం నుండి అరణ్య 
(ప్రాంతంలోని బేసెరు, యహజా, కెదేమోతు మరియు 
మేఫాతు పట్టణాలను పొందారు. రూబేను వంశస్థులు 
యొర్దాను నదికి తూర్పున, యెరికో నగరానికి 
తూర్పున నివసించారు. మెరారీయులకు పట్టణాలతో 
పాటు పరిసర భూములు కూడ ఇవ్వబడ్డాయి. 
80-81వ్చారారీయులు ఇంకను గాదు వంశం నుండి 
గిలాదు నందలి రామోతు, మహనయీాము, హెష్బోను 
మరియు యాజెరు పట్టణాలను పొందారు. వారికి 
పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ ఇవ్వ 


బడ్డాయి. 
ఇశ్ళాఖారుకు నలుగురు కుమారులు. తోలా, 
7 పువ్వా, యాషూబు, ష్మిమోను అని వారి పేర్టు. 
?తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, 
యహ్మయి, యిబ్బాము, షెమూయేలు అనేవారు. 
వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి 
సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న 
కాలంలో వీరి సంఖ్య స ఇరవై రెండువేల ఆరువందలు. 
ఉజ్ఞా కుమారుడు ఇ[జహయా. ఇజజహయా 
కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్టీయా 
అనేవారు. వ్లీరెదుగురు కుటుంబ పెద్దలు. 
4వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది 
ఆరువేల మంది యుద్ధ సన్నద్దులెన సెనికులున్నట్టు 
తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ర వారికి 
సంతానం ఎక్కువె కుటుంబాలు అధిక సంఖ్యలో 
ఉన్నాయి: 
ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలి 
లన నైనికులున్నట్లు వారి వంశ చరిత తెలియ 
ది. 


ఇశ్శాఖారు సంతతివారు 


బెన్యామీను సంతతివారు 
6బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, 
యెదీయవేలు అని వారి పేర్టు. ”బెలకు ఐదుగురు 
కుమారులు. ఎస్సోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు 
మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు 
వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల 
మంది సెనికులున్నట్టు వారివంశ చరిత్ర తెలుపుతుంది. 
8జేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయే 
"జెరు, ఎల్యోయేనై, ఒ|మీ, యెరీమోతు, అబీయా, 


473 


అనాతోతు, ఆలెమెతు అనేవారు. ఇది బేకరు సంతానం. 
వీరి వంశ చరిత వారి పెద్దలను విశదపరుస్తుంది. 
వారిలో ఇరవై వేల రెండు వందల మంది సెనికులు 
న్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది. 

గీయిడీయవేలు కుమారుడు బిల్హాను. బిల్లాను 
కుమారులు యూషు, బెన్యామీను, బెహూదు, న 
యానా, జేతాను, తర్దీషు, అహీషహరు అనువారు. 
1!యెదీయవేలు కుమారులంతా వారి వారి కుటుంబ 
పెద్దలు. వారిలో పదిహేడువేల రెండువందల మంది 
యుద్దవీరులున్నారు. 

శే షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు 
సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము. 


నష్టారి సంతతివారు 

13నఫ్టాలి కుమారులు యహసయేలు, గూనీ, 
యేసెరు, షిల్లేము అనేవారు. వీరందరూ బిల్హా* 
సంతతిగా ఎంచబడిరి. 

(మనష్షే సంతతివారు ఎవరనగాః మనష్షే కుమా 
రుని పేరు అశీయేలు. మనషషే దాసియగు అరాము 
(సిరియా) దేశపు స్త్రీకి అశీయేలు జన్మించాడు. 
ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. 
మాకీరు కుమారుడు గిలాదు. హుప్పీయుల, షుప్పీ 
యుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసు 
కొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి 
సేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకు సెలో 
సెహాదు అని మరో పేరువుంది. సెలోపెహాదుకు 
అందరూ కుమార్తెలే. 

'5మాక్రీరు భార్య మయకా ఒక కుమారుని కన్నది. 
మయకా ఈ కుమారునికి పెరెషు అని పేరు పెట్టింది. 
సెరెషు సోదరుని పేరు షెరెపు. షెరెషు కుమారుల 
పేర్ద ఊలాము, రాకెము. 

17ఊలాము కుమారుని పేరు బెదాను. గిలాదు 
సంతతి వారెవరనగా: గిలాదు తండ్రి పేరు మాకీరు. 
మాకీరు తండ్రి పేరు మనో. 1 మ్రూక్రీరు సోదరియగు 
హమ్మోలౌకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా 
అనేవారు జన్మించారు. షెమీదా కుమారుల పేర్లు 
అహోయాను, షెకెము, లికీ, అనీయాము. 


ఎఫ్రాయిము సంతతివారు 
203 ఫాయిము సంతతివారి పేరు ఏవనగా: ఎ్మఫ్రా 
యిము కుమారుని పేరు పూతలహు. షూతలహు 
కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. 
తాహతు కుమారుడు ఎలాదా. *!ఎలాదా కుమారుడు 





బిల్లా నఫ్తాలి కుమారులకు బిల్లా నాయనమ్మ అవుతుంది. 
ఆది. 30:6-8 చూడండి. 


1 దినవృత్తాంతములు 7:9-34 


తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు 
కుమారుడు షూతలహు. గాతు నగర నివాసులు 
కొందరు ఏజెరును, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, 
ఎల్యాదు లిద్దరూ గాతు ప్రజల ఆవులను, గెరెలను 
టొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు 
చంపివేసారు. 2ఏజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫా 
యిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయి 
నందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. 
ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు. 
శోపిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె 
గర్భవతి అయ్యింది. ఆవు ఒక కుమారుని కన్నది. 
ఎఫ్రాయిము అతనికి బెరీయా”* అని పేరు పెట్టాడు. 
ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత 
కీడు జరిగింది. ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. 
షెయెరా దిగువ బేతహూరోను, ఎగువ బేతహూరోను, 
దిగువ ఉజ్జెన్‌ షెయెరా, ఎగువ ఉజ్జైన్‌ షెయెరా అనే 
పట్టణాలను కట్టించింది. 

ళు కుమారుని పేరు రెపహు. రెపహు 
కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. 
తెలహు కుమారుడు తహను. ?తహను కుమారుడు 
అద్దాను. అద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు 
కుమారుడు ఎలీషామా. ”ఎలీషామా కుమారుడు 
నూను. నూను కుమారుడు యెహోషువ. 

25 ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, 
(ప్రదేశాలు ఏవనగాః బేతేలు, దాని పరిసర (గ్రామాలు; 
తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప 
(గ్రామాలు; షెకము, దాని పరిసర (గ్రామాలు మరియు 
అయ్యా వరకుగల (గ్రామాలు. బీమనష్టే రాజ్య సరి 
హద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టు 
ణాలు మరియు వాటి పరిసర [గ్రామాలు వున్నాయి. 
ఈ Sr యోసేపు సంతతి వారు నివసించారు. 

సేపు తండ్రి పేరు ఇశ్రాయేలు. 


ఆషేరు సంతతివారు 

ఆషేరు కుమారులు ఇమ్నా, ఇషా, ఇమ్వీ, 
బెరీయా అనువారు. వారి సోదరి పేరు శెరహు. 

31బెరీయా కుమారులు హెబెరు మరియు మర్కీ 
యేలు. మర్కీయేలు కుమారుడు బిర్జాయీతు. 
2 హైబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము 
అనువారు. షపూయా వారి సహోదరి. వవేయప్టేటు 
కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. 
వీరంతా యస్టేటు సంతానం. 

34*వైమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, 
అరాము. 





బెరీయా ఇది హెబ్రీ మాటలాంటిది దీని అర్థం 
“చెడు లేదా “కష్టము.” 


1 దినవృత్తాంతములు 7:35-9:1 


474 





ఫోషామేరు సోదరుని పేరు హేలాము. హేలాము 
కుమారులు జోపహు, ఇమ్నా, షెలాపు, ఆమాలు. 

ఫోజోపహు కుమారులు సూయ, హర్నెపెరు, 
షూయాలు, బేరీ, ఇమ్రా, *బేసెరు, హాదు, షమ్మా, 
పిల్లా, ఇత్రాను, బెయేర. 

*ోఏఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా. 

వత్తల్లాము కుమారులు ఆరహు, హన్నియేలు, 
రిజెయా. 

“0వీరఠంతా ఆషేరు సంతతివారు. వారి వారి కుటుం 
బాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, 
యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర 
ప్రకారం వారిలో యుద్దానికి పనికివచ్చే ఇరవై ఆరువేల 
మంది 'సెనికులున్నారు. 


సౌలు రాజు కుటుంబ చరిత్ర 
బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యా 
మీను రెండవ కుమారుని పేరు అప్బేలు. అతని 
మూడవ కుమారుడు అహరహు. *బెన్యామీను నాల్గవ 
కుమారుడు నోహా. అయిదవవాడు రాపా. 

3-క్ట్రైల కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, 
అబీషూవ, నయమాను, అహాోయహు, గెరా, షెపూ 
పాను, హూరాము అనువారు. 

6-'ఏపహ్రూదు సంతతి వారు గెబలో వారి వారి కుటుం 
బాలకు పెద్దలు. వారు బలవంతంగా ఇండ్లు విడిచి 
మనహతుకు పోయేలా చేయబడ్డారు. ఏహూదు సంతతి 
వారు నయమాను, అహీయా, గరా అనేవారు. గరా 
వారిని బలవంతంగా ఇండ్లు వదిలిపోయేలా చేసాడు. 
గెరా కుమారులు ఉజ్ఞా, అహిహూదు. 

మోయాబు దేశంలో షహరయీము తన భార్య 
లగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది 
జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు 
కలిగారు. *10షహరయీముకు యోబాబు, జిబ్యా, 
మేషా, మల్కాము, యెవూజును, షాక్యా, మిర్మా అనే 
కుమారులు తన భార్యయగు హోదెషు వలన కలిగారు. 
వారంతా షహరయీము సంతానం. వారు కుటుంబ 
పెద్దలయ్యారు. 

**షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, 
ఎల్పయలు అనేవారు పుట్టారు. 

'2-3ల్పయల కుమారులు ఏబెరు, మిషాము, 
షెమెదు, బెరీయా, షెమ అనువారు. ఓనో పట్టణాన్ని, 
లోదును, దాని చుట్టూ వున్న [గ్రామాలను షెమెదు 
నిర్మించాడు. బెరీయా, షెమ అనువారిద్దరూ అయ్యా 
లోనులో నివసించే వారి కుటుంబ పెద్దలు. వారు 
గాతులో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టారు. 

**బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు, 
గోడెబద్యా, అరాదు, ఏదెరు, 'మిఖాయేలు, ఇష్పా, 
యోహా అనేవారు. 'ఎల్పయలు కుమారులు జెబద్యా, 


మెషుల్దాము, హిబికి, హెబెరు, 
యోబాబు అనేవారు. 

షమీ కుమారులు యాకీము, జిక్రీ, జద్ది, 2ఎలీ 
యేనై, జిల్లైతె, ఎలీయేలు, 21అదాయా, బేరాయా, 
షిమాతు అనేవారు. 

22మాపకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 
ఎఅబ్టోను, జిఖ్రి, హానాను, ోహనన్యా, ఏలాము, అంతో 
తీయా, ఇపెదయా, పెనూయేలు అనేవారు. 

26య్రురోహాము కుమారులు షం 'స్యెరె, షెహర్యా, 
అతల్యా, 'యహారెష్యా, ఏలీయ్యా, జిభ్రీ ఈ అనేవారు. 

వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ 
చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు 
యెరూషలేములో నివసించారు. 

బీయెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. 
యెహీయేలు భార్య మయకా. *యెహీయేలు పెద్ద 
కుమారుడు అబ్బోను. అతని ఇతర కుమారులు సూరు, 
కీషు, బయలు, నేరు, నాదాబు, *1గెదోరు, అహో, 
జెకెరు, మరియు మిక్షోతు. *మిక్షోతు కుమారుని 
పేరు షీమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు 
దగ్గరగనే యెరూషలేములో నివసించారు. 

కోనేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సాలు. 
సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనా 
దాబు, మరియు ఎప్పుయలు. 

యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీ 
బృయలు కుమారుడు మీకా. 

35మ్సీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, 
ఆహాజు అనేవారు. 

36ఆహాజు కుమారుడు యెహూయాదా. యహ 
యాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, వ 
అనేవారు. జిమీ కుమారుడు మెజా. */మెజా కుమా 
రుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమా 
రుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు. 

35 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేరు 
అజీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా 
మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు. 

ఫఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీ 
కులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమా 
రుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, 
మూడవ కుమారుడు ఎలీపేలెటు 

“0జలాము కుమారులు ధనుర్చాణాలు పట్టుగల 
నేర్చరులు, బలమైన సెనికులు. వారికి చాలా మంది 
కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మను 
మలు అంతా నూట ఏబది మంది ఉన్నారు. వీరంతా 
బెన్యామీను సంతతివారు. 

ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరి 
9 తల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ 
ఇశ్రాయేలు రాజుల చరిత్ర (గ్రంథంలో చేర్చబడ్డాయి. 


15ఇ్వష్మెరె, ఇజ్టీయా, 





475 


యెరూషలేము ప్రజలు 

యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవం 
తంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి 
వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరి 
గింది. మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టుణా 
లకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, 
యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు. 

వయెరూషలేములో నివసించిన యూదా, బెన్యా 
మీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగాః 

*అమీహూదు కుమారుడు ఊతె. అమీహూదు 
తండ్రి పేరు ఒమీ. ఒమీ తండ్రీ శేరు ఇమీ. ఇమీ 
తండ్రి బానీ. పెరెసు సంతతివాడు బానీ. యూదా 
కుమారుడు పెరెసు. 

5 యెరూషలేములో నివసించిన షిలోనీయు లవర 
నగా: షిలోనీయులలో మొదటివాడెన ఆశాయా 
మరియు అతని కుమారులు. న 

యెరూషలేములో నివసించిన జెరహు వంశం 
వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. 
వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు. 

7మెపుల్దాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి 
హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు 
యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతి 
వారు. *ీయెోహోరాము కుమారుడు ఇబ్బెయా. ఉజ్జీ 
కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా 
కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు 
షెఫట్యా. ఇబ్బ్నీయా కుమారుడు రగూవేలు. *యెరూ 
షలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యా 
మీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. 
వీరంతా ఆయా కుటుంబ పెద్దలు. 

10యొరూషలేములో నివసించిన యాజకులు ఎవర 
నగా: యెదాయా, యెహోూయారీబు, యాకీను, 
"మరియు హీల్కీయా కుమార్షుడైన అజర్యా. మెషు 
ల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు 
మెషుల్దాము. మెరాయోతు కుమారుడు సాదోకు. 
అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వ 
హణలో అహీటూబు ముఖ్యమై న అధికారి. 12యొలో 
హాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. 
యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండి 
పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మ్లశె అను 
వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యవహజేరా. 
యహజేరా తండి పేరు మెషుల్లాము. మెషుల్హాము 
తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు 
ఇమ్మెరు. 

1ేయాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై. 
మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. 
ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత 
వారిదే. 


1 దినవృత్తాంతములు 9:2-26 


“యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారె 
వరనగాః హష్టూబు కుమారుడు షెమయా. వహష్టూబు 
తండ్రి పేరు అ|జ్రీకాము. అ జ్రీకాము తండ్రి పేరు 
హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు. బకబక్కరు, 
హరెపు, గాలాలు మరియు మత్తన్యా కూడా యిరూ 
షలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. 
మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు. "ఓబద్యా 
తండ్రి పేరు షమయా. షమయా తండ్రి గాలాలు. 
గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమా 
రుడు బెరెక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటో 
పాతీయులు నివసించిన (గామాలలోనే ఎల్కానా కూడ 
నివసించాడు. 

గొయెరూషలేములో నివసించిన ద్వారపాలకులు 
ఎవరనగాః షల్టూము, అక్కూబు, టల్మోను, అహీ 
మాను మరియు వారి బంధువులు. షల్టూము వారికి 
నాయకుడు. తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవా 
లయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి 
సంతతికి చెందిన ద్వారపాలకులు. ిషల్ల్టూము తండ్రీ 
పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి 
కోరహు. షల్టూము, అతని సోదరులు ద్వారపాలకులే. 
వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని 
కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు చేసిన 
విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి 
పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ 
వుండేవారు. ?గతంలో ద్వారపాలకుల అధిపతిగా 
ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలి 
యాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది. 
పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి 
ఉన్నాడు. *పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం 
"రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. 
వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి 
పేర్ణన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూ 
యేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు 
మిక్కిలి నమ్మకస్తులు. ోయెహోవా నివాసమైన 
పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత 
ద్వార పాలకులది వారి సంతతి వార్తిదెయున్నది. 
తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు 
పక్కలా వున్నాయి. 25ప్రరిసర గామాలలో నివసించే 
ఈ ద్వార పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి 
వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వార 
పాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు. 

?ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాల 
కులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. 
దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ ధనాగా 





పూర్వీకులు బై బిల్లో ఇక్కడ పూర్వీకులు అనగా 
వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు అని అర్థం. 


1 దినవృత్తాంతములు 9:27-10:7 


రాల పరిరక్షణ గావించేవారు. *వారు రాత్రంతా దేవాల 
యాన్ని కాపలా కాసేవారు. పెగా (ప్రతిరోజూ ఉదయం 
ఆలయ ద్వారం తెరచే పని కూడ వారిదే. 

శోడేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విష 
యమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరు 
న్నారు. ఆ వస్తుసామగగిని లోనికి తెచ్చినపుడు వారు 
లెక్కపెష్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని 
వెళ్లేటప్పుడు కూడ లెక్క పెష్టేవారు. మరికొందరు 
ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల 
విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయ 
బడ్డారు. పీర్రడ్య్‌ దాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, 
సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు 
తగిన శ్రద్ధ తీసుకొనేవారు. కాని సుగంధ ద్రవ్యాలను 
కలిపే పని మాత్రం యాజకులది. 

31 సవేద్యంగా వినియోగించే రొబ్బ్ద చేయటానికి 
మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. 
షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూమూ అనే 
వాడు కోరహు సంతతివాడు. *విశ్రాంతి దినాన దెవ 
సన్నిధికి సమర్పించే .నెవేద్యపు రొట్ట తయారు చేయ 
టానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు 
నియమించబడ్డారు. 

శోలేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న 
వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో 
నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో 
నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు. 

41కు లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. 
వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా 
పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు. 


సౌలు రాజు కుటుంబ చరిత 

సోగిఖియోను తండ్రీ పేరు యెహీయేలు. యెహీ 
యేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీ 
యేలు భార్య పేరు మయకా. యెహీయేలు పెద్ద 
కుమారుడు అబ్బోను. అతని మిగిలిన కుమారులు 
సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, *'గదోరు, 
అహా, జెకర్యా మరియు మిక్షోతు. **మిక్షోతు కుమా 
రుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు 
యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు. 

ఫోనేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని 
పేరు సౌలు. సాలు కుమారులు యోనాతాను, మర్కీ 
షూవ, అబీనాదాబు, ఎష్ప్రయలు. 

యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. 
మెరీబ్బయలు కుమారుడు మీకా. 

“మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ 
మరియు ఆహాజు. **ఆహాజు యెహోయద్దాకు తండ్రి. 
యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమా 
రుల పేర్టు అళమెతు, అజ్మావతు మరియు జిమీ. 


476 


జిమీ కుమారుడు మోజా, *మోజా కుమారుడు 
బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమా 
రుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు. 
“ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజీ 
కాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా 
మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు. 


సౌలు రాజు మరణం 
10 సైయుల ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం 
చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి 

పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు 
గిల్చోవ పర్వతం మీద చంపబడ్డారు. "ఫిలిష్తీయులు 
సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, 
వారిని పట్టుకుని చంపివేశారు. సాలు కుమారులు 
యోనాతాను, అబీనాదాబు, మల్కీ షూవలను ఫిలిష్తీ 
యులు చంపివేశారు. సాలు చుట్టూ యుద్ధం ముమ్మ 
రంగా సాగింది. విలుకాండ్రు సాలుపె బాణాలు వదిలి 
గాయపర్చారు. 

అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో* 
సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. 
నీవలా చేస్తే ఆ పరదేశీయులుో వచ్చి నన్ను హింసించి 
ఎగతాళి చేయరు.” 

కాని ఆయుధాలు మోసే సాలు సేవకుడు భయ 
పడ్డాడు. సాలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు 
సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్చ 
డ్డాడు. తన కత్తి మొనపె అతను పడీ తనను తాను 
చరిపుకున్నాడు. 5సాలు చనిపోవటం ఆయు ధాలు 
మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా అ 
కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు. ఆ 
విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణిం 
చారు. పెగా సాలు కుటుంబం వారంతా కలిసి చని 
పోయారు. "లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజ 
లంతా తమ సెన్యం పారిపోవటం చూసారు. సాలు, 
అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. 
దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను 
వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు 
ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, 
అక్కడ నివసించసాగారు. 





ఆయుధాలు పూేవాడు ఉన్నత సై నికాధికారులకు, 
ప్రముఖులకు సహాయకుడు. ఈ సేవకుడు తన యజమాని 
తల రక్షణ టోపి, కవచం, కత్తి, బల్లెం, డాలు, బాణాలు 
మొదలైన వాటిని మోయాలి. అత్యవసర పరిస్థితిలో యుద్దా 
నికి సంబంధించిన సమాచారాన్ని కూడా చేరవేయాలి. 


పరదేశీయులు సున్నతి సంస్కారంలేని విదేశీయులు. 
సున్నతి సంస్కారం ఇశ్రాయేలు ప్రజలకు దేవునితో గల 
ఒడంబడికకు నిదర్శనం. 


477 


కకవాలనుండి విలువెన వస్తువులను సేకరించటానికి 
ఫిలిప్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్చోవ 
పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల 
రు చూసారు. 

)ఫిలిప్తీయులు సాలు శరీరంమీద విలువెన 
వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని 
ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ 
దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, 
ప్రజలకు ఈ వార్తను అంద జేయటానికి దూతలను 
పంపారు. సాలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ 
బూటకపు దేవుళ్ల గుళ్లల్లో' దాచారు. సౌలు తలను 
వారు దాగోను* గుడిలో వేలాడదీసారు. 

1!యాబేష్టిలాదు పట్టణంలో నివసించే వారంతా 
ఫిలిష్తీయులు సాలుకు చేసినదంతా విన్నారు. 'యాబే 
ష్లిలాదులో వున్న యోధులంతా వెళ్లి సాలు, అతని 
కుమారుల శవాలను యాబేష్షిలాదుకు తిరిగి తెచ్చారు. 
ఆ యోధులు సాలు, అతని కుమారుల ఎముకలను 
యాబేషులో ఒక పెద్ద చెట్టు కింద పాతిపెట్టారు 
తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు. 

రొస్తాలు మరణానికి ముఖ్య కారణం అతను 
యెహోవాపట్ల విశ్వానంగా లేకపోవటం. సౌలు 
యెహోవా మాటను లెక్క పెట్టలేదు. '“యెహోవాకు 
ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించు 
కొనేటానికి, కద్ధ పిశాచిగల స్తీ ని ఆశ్రయించాడు. అందు 
వల్ల యెహోవా సాలును వ చంపి, రాజ్యాన్ని దావీదుకు 
అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్టయి. 


ఇశ్రాయేలుకు దావీదు రాజవటం 
1 1 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో 
దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా 
అన్నారుః “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన 
వాళ్లం (బంధువులం). *గతంలో మమ్మల్ని నీవు 
యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ 
మమ్ముల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, 
“దావీదూ, ఇశ్రాయేలీయ్యులెన నా ప్రజల కాపరివి నీవే. 
నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు' అని అన్నాడు.” 
ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో 
దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సని ్నధిలో 
ఆ పెద్దలతో దావీదు ఒకో ఒడంబడిక చేసుకొన్నాడు. 
పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిపిక్తుని చేశారు. 
ఆ పని దావీదు ఇశ్రాయేలుకు రాజు అయినట్లు తెలుపు 
తుంది. ఇది జరుగుతుందని యహోవా మాటయి 
చ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా 
చేశాడు. 





దాగోను దాగోను ఫిలిష్తీయుల జాతీయ దేవత. దాని 
తల, చేతులు, శరీరం మానవాకృతిలో ఉంటాయి. కాని 
దాని కింది భాగం చేప తోక ఆకారంలో ఉంటుంది. 


1 దినవృత్తాంతములు 10:8-11:12 


దావీదు యెరూషలేమును జయించటం 

“దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూష 

లేముకు వెళ్ళారు. ఆ కాలంలో యురూషలేము 
“యెబూసు” తని పిలవబడేది. ఆ నగరంలో నివసించే 
(ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగర 
వాసులు *దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయ 
కూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ 
ప్రజలను ఓడించాడు. సీయోను కొండో మీది కోటను 
దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు 
నగరమని పిలువబడింది. 

ఈమీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి 
విజయ వంతంగా నడిపిస్తారో అతడు నా సెన్యాని 
కంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని “దావీదు 
(ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు 
నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు 
తం|డిపేరు సెరూయా. యూవాబు 
తయ్యాడు. 

"దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. 
అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది. 
కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లోో 
నుండి బయటి (ప్రాకారం వరకు అతడు నగరాన్ని 
నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర (ప్రాంతా 
లను అభివృద్ధి చేయించాడు. రోజురోజుకు దావీదు 
గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సై న్యాలకు అధిపతి 
యైన యెహోవా దావీదుకు తోడెయున్నాడు. 


సెన్యాధిప 


దావీదు యొక్క ముగ్గురు వీర నాయకులు 

10ద్రావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదు 
లాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు 
ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. 
ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీ 
దును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని 
వాగ్దానం చేశాడు. 11 దావీదు సెన్యంలో మహాయోధులు 
ఎవరనగా: హక్మనీయులకు చెందిన యాషాబాము 
ఒకడు. యాషాబాము అధికారులకు పెఅధికారి.* 
అతడు తన ఈమెను పయోగించి మూడు వందల 
మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని 
ఒక్క వేటుతో చంపివేశాడు. "దావీదు యోధులలో 
ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు 





సీయోను కొండ యెరూషలేము నగరం కట్టుబడిన ఒక 
కొండ పేరు. 


మిల్లో పాత యెరూషలేములో ఒక భాగం. బైబిలు విద్యార్థులు 
దీనినీ ఒక సమావేశ స్థలంగానో, లోయగానో, లేక నీటి 
వనరుగల ప్రదేశంగానో పరిగణించవచ్చు. 


యాషాబాము ... అధికారి దీని అర్థం ముప్పదిమంది 
కావచ్చు. చూడండి సమూయేలు రెండవ గంథం. 23:8. 


1 దినవృత్తాంతములు 11:13-39 


దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు 
మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు. పస్టమ్మ్‌ 
ములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిప్పీ 
యులు ఆ (ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. 
ఆ 'కాంరల విరగపండిన యవల “చేనువుంది. 
ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశా 
నికి పారిపోయి వచ్చారు. 

“కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను 
కాపాడుతూ ఫిలిప్తీయులతో యుద్ధంచేసి వారిని చంపి 
వేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘన 
విజయం చేకూర్చాడు. 

ముప్పైమంది నాయకులలో ముగ్గురు దావీదు 
వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్దాము 
గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో 
ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము 
లోయలో గుడారాలు వేశారు. 

అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిప్తీ 
యుల సెన్యం బేత్లెహేములో దిగివుంది. "దావీదుకు 
అప్పుడు దాహం చేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు 
నాకెవరైనా బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి 
నీరు తాగటానికీ తెచ్చి ఇవ్వాలని కోరుకుంటునా ్నను!” 
(దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. 

“అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల 
సెన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర 
ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ 
ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. 
కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని 
య హూవాకి అర్పణగా పారపోశాడు. 

19ద్రావీదు ఇలా అన్నాడు, "యెహోవా నన్ను 
ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను 
తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మను 


478 


2యుెహోయాదా కుమారుడు బెనాయా ఒక 
పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్బెయేలు 
వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెర 
వేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప 
యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద 
గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది 
బాగా మంచుపడే రోజున జరిగింది. *ఈజిస్ట్రకు 
చెందిన బలవంతుడై న సైనికుని కూడ బనాయా 
చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల 
వాడు. ఆ ఈజిప్టు వానివద్ద అతి పెద్దదయిన, బర్హువెన 
ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవల 
వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం 
మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని 
వద్ద నుండి ఈశును లాక్కున్నాడు. దానితోనే వానిని 
చంపివేశాడు. ఇవన్నీ యెహోయాదా కుమారుడు 
బెనాయా చేసిన పనులు. ముగ్గరు యోధుల్లాగా 
బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. ఆ ముగ్గురి 
యోధుల కంటు బెనాయాకు ఎక్కువ గౌరవం 
లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. 
దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను 
నియమించాడు. 





ముప్పై మంది వీరులు 

2రమ్స్రప్రైమంది ర సై నికులెవరనగా: 
యోవాబు సోదర్శుడైన ఆశా హేలు. దోదో కుమారుడైన 
ఎల్లానాను. ఎల్టానాను బేత్లెహేము నివాసి. 27వార్రోరీ 
యుడెన షమ్మోతు. పేలోనీయుడైన 'హేలెస్సు. 
282కి పు కుమారుడై న ఈరా. ఈరా ” తెకోవ పట్టణా 
నికి చెందినవాడు. అనాతోతీయుడై న అబీయెజెరు. 
29 హ్హ ఎషాతీయుడెన సిబ్నెకె. అ హోహీయుడైన ఈల. 
30నెటో పాతీయుడగు మహరె. బయనా కుమారుడగు 








ష్యులు ఈ నీటిని తేవటానికి తమ “ప్రాణాలను లెక్క 
చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయట 
పడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ 
విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు 
సాధించారు. 


దావీదు ఇతర యోధులు 
2ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు 
అబీషె నాయకుడు. అతడు మూడు వందల మందిని 
తన ఈమెతో ఎదిరించి చంపాడు. ఆ ముగ్గురు యోధు 
లాగా అబీషె కీర్తి గడించాడు. 21క్రాని అతనికి మిగిలిన 
వారికంటె “ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు 
కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు. 





బేత్తహేము బేత్లెహేము దావీదు సంత పట్టణం. అందువల్ల 
ఆజణి బావినుండి నీళ్లు తాగాలని దావీదు కోరుకున్నాడు. 


హీలెదు. హేలెదు కూడ నెటోపాతీయుడు. *1రీబయి 
కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యా 
మీను దేశంలోని గిబియా పట్టణవాసి. పిరాతోనీయు 
డైన బెనాయా, 32గాయషులోయవాడెన హూరె, అర్బా 
“కొయుడెన అబీయేలు, *బహరూమీయుడెన అజ్మా 
వెతు. షయిల్ఫోనీయుడైన ఎల్యాహ్చా శోహోషోము 
కుమారుడు హాషేము గిజోలీయుడు. షాగే కుమారుడు 
యోనాతాను. యోనాతాను హరారీయుడు. శాకారు 
కుమారుడు అహీయాము. అహీయాము హరారీ 
యుడు. ఊరు కుమారుడు ఎలీపాలు. *మెకేరాతీ 
యుడెన హెపెరు. పెలోనీయుడగు అహీయా. *కర్మె 
లీయుడెన హెజ్రో. ఎజ్బయి కుమారుడైన నయ్యరె. 
38నాత్రాను సోదరుడెన యోవేలు. హాగ్రీ క కుమారుడగు 
మిబ్దారు. అమ్మోనీయుడగు జెలెకు. బెరోతీయుడగు 
నహరె. నహరె అనెవాడు యోవాబు ఆయుధాలు 
మోసే వాడు. “ యోవాబు తండీ పేరు సెరూయా. 





479 


“0ఇ(త్రీయుడైన ఈరా. ఇత్రీయుడగు. గారేబు. 
4 హిత్తీయుడెన ఊరియా. అహ్హయి కుమారుడు 
జాబాదు. *ష్‌జా కుమారుడు ఆరిన: షీజా అనేవాడు 
రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. 
అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయ 
కుడు. “మయకా కుమారుడు హానాను. మిత్నీయు 
డెన యెహోషాపాతు. *ఆప్పెరాతీయ్యుడైన ఉజ్జీయా. 
పోతాము కుమారులు షామా, యహీయేలు. 
హోతాము అరోయేరీయుడు. షమీ కుమారుడు 
యెదీయవేలు. తిజీయుడగు యోహా. యెదీయవేలు 
సోదరుడు యోహా. మహవీయుడగు ఎలీయేలు. 
ఎల్నయము కుమారులాన యెరీబె, యోషవ్యా. 
మోయాబీయుడై న ఇత్మా. “ఎలీయేలు, ఓబేదు, 
మరియు మెజోబాయా వాడైన యహశీయేలు. 


దావీదుతో కలిసిన శూరులు 
1 దావీదు సిక్షగు పట్టణంలో ఉన్నాడు. ఆ 
సమయంలో కొందరు మనుష్యులు దావీదును 
కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సాలుకు కనపడ 
కుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సాలు. 
ఈ వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్దంలో 
సహాయపడ్డారు. ?ఈ మనుష్యులు కుడి చేతితోను, 
ఎడమ చేతితోను బాణాలు ఒడుపుగా వేయగల నేర్చ 
రులు. వడిసెలకూడ వారు కుడిఎడమల తేడా లేకుండా 
తిప్పి రాళ్లు విసరగల సమర్ధులు. వారంతా సౌలు బంధు 
వులెన బెన్యామీనీయులు. 
ెవారెవరనగా: అహీయెజెరు వారి నాయకుడు. 
వారిలో యోవాషు కూడ వున్నాడు. అహీయెజెరు, 
యోవాషు"లిద్దరూ షెమయా కుమారులు. షెమయా 
అనేవాడు గిబియావాడు. వారిలో ఇంకా యెజీయేలు, 
పెలెటు వున్నారు. యెజీయేలు, పెలెటు లిరువురూ 
అజ్మావెతు కుమారులు. బెరాకా, అనాతోతీయుడెన 
యెహూ అనేవారు కూడ వారితో వున్నారు. *గిబి 
యోనీయ్యుడైన ఇష్మయా బలపరాక్రమ సంపన్నుడు, 
ముప్పై మంది యోధుల్లో ఒకడు మరియు వారి 
నాయకుడు. యిర్మీయా, యహజీయేలు, యోహా 
నాను, గెదేరాతీయుడెన యోజాబాదు కూడ వున్నారు. 
5ఎలూజై, యెరీమోతు, బెయల్యా మరియు షెమర్యా. 
హరీపీయ్యుడైన షెఫట్యూ. *ఎల్కానా, యెష్టీయా, అజ 
రేలు, యోహెజేరు, యాషాబాము అనే వారు కోరహు 
వంనీయులు. 
యిరోహాము కుమారులైన యోహేలా మరియు 
జెబద్యా. వారు గెదోరు గ్రామానికి చెందిన వారు. 


గాదీయులు 
కీగాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో 
కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా 


1 దినవృత్తాంతములు 11:40-12:19 


యుద్ద శిక్షణ పొందిన సెనికులు. వారు డాలు పట్టి 
ఈటెను 'ఉపయోగించపింలో ఆరితేరినవారు. వారు 
సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. 
వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు. 

*ఏజెరు గాదు సైన్యానికి అధిపతి. ఓబద్యా రెండవ 
ముఖ్యాధికారి. ఏలీయాబు మూడవ స్థానంలో 
వున్నాడు. 'మిమ్మన్నా నాల్గవ స్థానంలోను, 
యిర్మీయా ఐదవ స్థానంలోను వున్నారు. 11అత్తయి 
ఆరవ స్థానంలోను, గలీయేలు ఏడవ స్థానంలోను 
వున్నారు" 12 యోహానాను ఎనిమిదవ స్థానంలోను, ఎల్టా 
బాదు తొమ్మిదవ స్థానంలోనువున్నారు. యిర్మీయా 
పదవ స్థానంలోను. మకృన్నయి పదకొండవ వాడు 
గాను వున్నారు. “వారు గాదీయుల సైన్యంలో అధి 
కారులు. వారిలో అతి బలహీనుడెనవాడు కూడ కనీసం 
వంద మందితో పోరాడగలడు. వారిలో మిక్కిలి బల 
వంతుడు వేయి మంది శత్రు సెనికులను ఎదుర్కొన 
గలడు. ఈ గాదు వంశీయులే మొదటి నెలలో 
యొర్దాను నదికి వరదలు వచ్చే సమయంలో 
లోయల్లో వుండే వారందరినీ తరిమికొట్టారు. వారా 
ప్రజలను తూర్పునకు, పడమరకు తరిమివేశారు. 


ఇతర సెనికులు దావీదుతో కలవటం 
16బ్రెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర 
ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు. 
దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో 
ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం 
చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో 
కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయక 
పోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు 
అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు 
మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!” 
గీఅప్పుడు దేవుని ఆత్మ అమా మీదికి వచ్చింది. 
అమ్వాశె ముప్పదిమంది వీరుల నాయకుడు. అమ్మాశె 
అప్పుడు ఇలా అన్నాడు: 


“ఓ దావీదూ, మేము నీవారం! ఓ యెష్టయి 
కుమారుడా, మేము నీతోవున్నాము. శాంతి! 
నీకు శాంతి కలుగుగాక! నీకు సహాయపడే 
(ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ 
దైవం నీకు సహాయపడుతున్నాడు!” 


అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని 
చేరదీశాడు. తన పక్టాన వారిని దళాధిపతులుగా నియ 
మించాడు. కొందరు మనష్షే వంశంలోని వారు కూడ 
వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిప్తీయులతో 
కలిసి సాలుపె 'యుద్దానికి వెళ్లినప్పుడు వారు వచ్చి 
దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని 


1 దినవృత్తాంతములు 12:20-13:2 


మనుష్యులు నిజానికి ఫిలిప్పీయులకు సహాయపడలేదు. 
దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల 
అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపి వేయ 
టానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా 
అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని 
సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!” 
2దావీదు సిక్షగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో 
కలిసిన మనష్టియులు ఎవరనగాః అద్నా, యోజాబాదు, 
మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు 
మరియు జిల్లెతె. వీరిలో (ప్రతి ఒక్కడూ మనష్షే వంశీ 
యులలో వయ్య మందికి నాయకుడు. 21ద్రుష్టక్తు 
లను ఎదు ర్కొనటంలో వారు దావీదుకు తోడ ్పడ్డారు. 
ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. 
దావీదును చేరిన మనష్టియులంతా ధెర్యంగల సేనా 
నులు. వారు దావీదు సెన్యంలో అధిపతులయ్యారు. 
2రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయ 
పడేవారి సంఖ్య పెరుగుతూ సచ్చింది దానితో 
దావీదుకు శక్తివంతమై న ఒక మహా సెన్యం ఏర్పడింది. 


హెబోనులో మరికొందరు దావీదును చేరటం 

23 దావీదును హెబ్రోను పట్టణంలో కలిసిన వారి 
వివరాలు, సంఖ్యాబలం ఈ విధంగా వున్నాయి: వారు 
యుద్ధ వీరులు. సౌలు సామ్రాజ్యాన్ని దావీదుకు అప్ప 
జెప్పటానికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందని 
యెహోవా చెప్పియున్నాడు. వారి బలగం ఏదనగా: 

2 యుద్దానికి అర్హతగల యూదా వంశీయులు 
ఆరువేల ఎనిమిది వందల మంది వున్నారు. వారు 
డాళ్లను, ఈటెలను పట్టుగల సమర్ధులు. 

బోషిమ్యోనీయులు ఏడువేల వందమంది వున్నారు. 
వారంతా ధెర్య సాహసాలుగల సైనికులు. ba 
నాలుగువేల ఆరువందల మందీ వున్నారు. ”యహె 
యాదా ఆ వర్గంలో వాడు. అతడు అహరోను ws 
పెద్ద. యెహోయాదాతో మూడువేల ఏడువందల 
మంది మనుష్యులున్నారు. *ఆ వర్గంలో సాదోకు 
కూడా వున్నాడు. అతడు మంచి ధైర్యంగల యువ 
సైనికుడు. అతడు తన కుటుంబీకులలో ఇరవై ఇద్దరు 
అధికారులతో వచ్చాడు. బెన్యామీను వంశం వారు 
మూడువేలమంది వున్నారు. వారంతా సాలుకు బంధు 
వులు. అప్పటి వరకు వారిలో అధిక సంఖ్యాకులు 
సాలు కుటుంబం పట్లు విశ్వాసంగా వున్నారు. 3ర్ప ఫా 
యిము వంశంవారు ఇరవై వేల ఎనిమిది వందలమంది 
వున్నారు. వారు ధైర్యంగల సేనానులు. వారి వారి 
కుటుంబాలలో వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. 

!మనష్టే వంశీయులలో సగంమంది నుండి వచి న 
వారు పద్దెనిమిదివేల మంది. వారు పేరు పేరున దావీ 
దును రాజుగా చేయటానికి ఎంపిక చేయబడినవారు. 
*ఇశాఖారు వంశీయులలో తెలివైన పెద్దలు రెండు 


480 


వందల మంది. ఇశ్రాయేలుకు చేయదగిన మంచి 
యేదో వారు సరియైన సమయంలో గుర్తించారు. 
వారి బంధువులంతా వారి మాటకు కట్టుబడి వున్నారు. 
3జి బూలూనీయులు ఏబదివేల మంది వున్నారు. 
వారంతా అనుభవజ్ఞాలన సె సెనికులు. వారు రకరకాల 
ఆయుధాలు చేపట్టి యుద్దానికి సిద్ధంగా వున్నారు. 
వారు దావీదుకు మిక్కిలి నమ్మాకస్తులై; వున్నారు. 
3*నఫ్తాలీయుల నుండి ఒక వెయ్యిమంది అధి 
పతులు వచ్చారు. వారికి ముప్పది ఏడువేల మంది 
అనుచరులు వున్నారు. వారు ఈటెలు, డాళ్లు పట్టి 
వున్నారు. దాను వంశం నుండి యుద్దానికి సిద్ధంగా 
వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది. 
3రఆషేరు వంశం నుండి కాకలు తీరిన సైనికులు 
యుద్దానికి సిద్ధమై నలభై వేలమంది వచ్చారు. 
ఫొయిర్డాను నదికి “ఆవలివై పు (నదికి తూర్పు) 
నుండి రూబేను, గాదు, సగం మనష్టే వంశీయుల 
నుండి ఒక లక్షా ఇరవై వేల మంది వచ్చారు. వారంతా 
రకరకాల ఆయుధాలు ధరించియున్నారు. 
వక ఆ వచ్చిన మనుష్యులంతా పోరాట యోధులు. 
దావీదును ఇశ్రాయేలుకంతటికీ రాజుగా చేయాలనే 
కృతనిశ్చయంతో ఆ వీరులందరూ హెబ్రోను పట్టణా 
నికి వచ్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు కూడ దావీ 
దును రాజుగా చేయటానికి ఒప్పుకున్నారు. *ఆ 
మనుష్యులంతా దావీదుతో మూడు రోజులు హెబో 
నులో గడిపారు. వారి బంధువులంతా తగినన్ని ఆహార 
పదార్థాలను తయారు చేయటంతో వారు బాగా అన్న 
పానాదులు సేవించి కాలం గడిపారు. “0ఇశ్ళాఖారు, 
జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు 
పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంబులమీద, కంచర 
గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని 
వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల 
భక్ట్యాలను, ఎండు ద్రాక్షను, దాక్షారసాన్ని, నూనెను, 
పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయే 
“లంతటా సంతోషం వెల్లివిరిసింది. 


ఒడంబడిక పెట్టను తిరిగి తీసుకొని రావటం 
1 దావీదు తన్‌ సెన్యంలోని సేనాధిపతులతో 

3 మాట్లాడాడు. అతడు న 
సహ(స్రదళాధిపతులతోను మాట్లాడాడు. ౫ పిమ్మట 
దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. 
అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది 
మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే 
మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ 
ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన 
సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పాలాలలోను 
నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అంద 
జేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్త 


481 


1 దినవృత్తాంతములు 13:3-14:11 





మానం పంపండి. ఒడంబడిక పెట్టను మనం యెరూ 
షలేముకు తీసుకొనివద్దాము. సాలు రాజుగా వున నే 
వాళ్లూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.” 

“దావీదు చెప్పిన విషయం సరియై నదని గుర్తించి, 
ఇశ్రాయేలు (ప్రజలంతా అతని సూచనను అంగీ 
కరించారు. 


యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను 
కలిగివున్న ప్రతి దానిని దీవించాడు. 


దావీదు రాజ్య విస్తరణ 
la. నగర రాజు పేరు హీరాము. దావీదు 
వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము 





కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబో 
హమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయు అందరినీ 
దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టను కిర్యత్యా 
రీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా 
ఒక చోటికి పిలవబడ్డారు. దావీదు మరియు అతనితో 
వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా 
పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు 
మరో పేరు.) ఒడంబడిక పెట్టను బయటకు తేవటా 
నికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెస్టై అనేది 
యెహోవా దవుని పవిత్రపెట్ట. యెహోవా కరూబుల 
మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టు యెహోవా 
పేరుతో పిలవబడుతుంది. 

"ఒడంబడిక పెట్టను ప్రజలు అబీనాదాబు ఇంటి 
నుండి బయటకు తిసారు. వారు దానిని ఒక కొత్త 
బండిమీద పెట్టారు. ఉజ్ఞా, అహో అనేవారు బండిని 
తోలారు. శీదావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు 
తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. 
వారు భక్తిగీతాలు పాడుతూ, తంబుర, సితారాలను 
వాయిస్తూ, తాళాలు (మోగిస్తూ, మద్దిలలు వాయిస్తూ, 
బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు. 

వారు కీదోను నూర్పిడి కళ్లం వద్దకు వచ్చారు. 
అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడ 
బడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టు 
ఇంచుమించు కిందపడినంత పని అయ్యింది. అప్పుడు 
ఉబ్బా తనచేయి చాపి పెట్టను పట్టుకోబోయాడు. 
"9ఉబ్ఞా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్ఞా 
పెట్టను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపి 
వేసాడు. ఉజ్ఞా దేవుని ముందే పడి చనిపోయాడు. 
“1ఉజ్ఞా పట్ట యెహోవా కోపగించినందుకు దావీదు 
కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ 
ప్రదేశం “పెరెజ్‌ ఉజ్ఞాో అని పిలవబడుతూ వుంది. 
"ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడం 
బడీక పెస్టైను నా వద్దకు ఏవిధంగా తీసుకొని వెళ్ల 
గలను?” అని అనుకున్నాడు. "కావున దావీదు ఒడం 
బడిక పెట్టును తనతో దావీదు నగరానికి తీసుకొని 
వెళ్లలేదు. ఒడంబడిక పెజ్టును ఓబేదెదోము ఇంటివద్ద 
వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు. 
మూడు నెలల పాటు ఒడంబడిక పెట్ట ఓబేదెదోము 
ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. 








పెరెజ్‌ ఉజ్జా నాశనమై న చోటు అని దీని అర్థం. 


దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్చులను, 
వ[డ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు 
ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు. 
యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా 
చేసినట్టు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా 
దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. 
అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బల 
మైన రాజ్యంగా రూపొందించాడు. 

3యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది 
స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది 
కొడుకులు, కూతుళ్లు కలిగారు. 

“యెరూషలేములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు 
ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, 
5ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు, *నోగహు, నెపెగు, 
యాఫీయ, ”ఎలీషామా, బెయెల్యెదా మరియు 
ఎలీపేలటు 


దావీదు ఫిలిప్తీయులను ఓడించటం 

దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషికుడయినట్లు 
ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిప్తీయులంతా దావీ 
దును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు 
విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు. 'ఫిలిష్తీయులు 
రెఫాయీము లోయలో నివసిస్తున్న వార్తిపె దాడిచేసి, 
వారిని దోచుకున్నారు. అప్పుడు దావీదు దేవుని 
ప్రార్థించి, “దేవా, నేను ఫిలిషయులతో యుద్ధం 
చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం 
చేస్తావా?” అని అడిగాడు. 

యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు. 
ఫిలిప్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని 
చెప్పాడు. 

"తరువాత దావీదు, అతని మనుష్యులు బయ 
ల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిప్పీ 
యులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆన 
కట్టులో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి 
పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్టా 
చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయిం 
చాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి 
బయల్పెరాజీము” అని పేరు పెట్టబడింది. 





బయల్పెరాజీము జనులు నీటి ప్రవాహంవలా పారి 
పోయిన చోటు అని భావం. 


1 దినవృత్తాంతములు 14:12-15:21 


"ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో 
వదిలి పెట్టిపోయారు. ఆ విగహాలన్నిటినీ తగుల 
బెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు. 


ఫిలిప్తీయులపె మరో విజయం 

1రఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై 
ఫిలిష్తీయులు మళ్లీ దాడి చేశారు. 1“దాబీదు మరేల 
దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకిం 
చాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు 
ఫిలిప్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు 
వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని 
చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున 
దాగివుండు. '*ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండ 
బెట్టు. ఆ చెట్ల కింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల 
చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎది 
రించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల _సెన్యాన్ని 
ఓడిస్తాను!” 16దేవుడు చెప్పిన “రీతిగా దావీదు చేసాడు 
ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫీలిప్పీయుల 
సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి 
గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపి 
వేసారు. “అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు 
పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి 
భయపడేలా దేవుడు చేశాడు. 


ఒడంబడిక పెట్టె యెరూషలేముకు తేబడుట 

1 5 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు 
కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టను 

పెట్టటానికి “అతడోక (ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడ 
క్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు. 2 ఒడం 
బడిక పెట్టను మోయటానికి కేవలం లేవీయులు 
మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెష్టైను 
మోయటానికి, ఆయనను అర్చించటానికి యెహోవా 
లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు 
చెప్పాడు. 

తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టును 
తేవటానికి యెరూషలేము (ప్రజలందరినీ దావీదు సమా 
వేశపర్చాడు. *అహరోను సంతతి వారిని, లేవీయులను 
దావీదు పిలిపించాడు. కహాతు సంతతివారు నూట 
ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరి 
యేలు. “మెరారి వంశీయులు రెండు వందల ఇరవై 
మంది వున్నారు. అశాయా వారికి పెద్ద. *గెర్జోను 
కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. 
యోవేలు వారి అధిపతి. 

8 ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. 
షెమయా వారి నాయకుడు. 

హెబ్రోను నంతతివారు ఎనుబది మంది. 
ఎలీయేలు వారి నాయకుడు. 0డీ యేలు కుటుంబం 


482 


వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి 


మెద; 
డా] 


దావీదు యాజకులతో, లేవీయులతో సంప్రదించటం 

11యాజక్షులెన సాటోకును, అబ్యాతారును తన 
వద్దకు రమ్మని " దావీదు కబురు పంపాడు. మరియు 
లేసీయులాన ఊరియేలు, అశాయా, యోవేలు, 


షమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అను వారిని 


కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు. 
“2దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి 
సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారెన 
ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టేను 
నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి. “కిందటి 
సారి ఒడంబడిక పెట్టును ఎలా తీసుకొని రావాలి అనే 
విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీ 
యులాన మీరు ఒడంబడిక పెట్టను మోయలేదు. 
అందువల్ల యెహోవా మనల్ని గిక్షించాడు.” 

14s పిమ్మట ఇశ్రాయేలు దేవిని ౪ ఒడంబడిక పెట్టను 
తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధి 
యైనారు. “ఒడంబడిక పెట్టను మోషే షే ఆజ్ఞాపించిన 
విధంగా వారి భుజాలపె మోయటానికి లేవీయులు 
ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా 
సెలవిచ్చిన (ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెస్టైను 
మోసారు. 


గాయకులు 

16వ్రార్రి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని 
దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా 
వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ 
ఆనందంతో హాయిగా పాడాలి. 

"అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరు 
లను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. 
హేమాను తండ్రీ పేరు యోవేలు. ఆసాపు తండి 
పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. 
వీరంతా మెరారి సంతతివారు. 'లేవీయులలో రెండవ 
వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీ 
యేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీ 
యాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్టేవు, 
మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా 
లేవీయులకు చెందిన ద్వారపాలకులు. 

గాయకులై న హేమాను, ఆసాపు, ఏతాను కంచు 
తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు. 
జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, 
ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు 
సాయి వీణలు వాయించాలి. 

21మత్తిత్యా, ఎలీప్టేహు, మిక్నేయాహు, ఓబేదె 
దోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి 





483 


వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వ 
తంగా అది వారిపని. *లేవీయుల నాయకుడు కెనన్యా 
సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్య 
క్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ 
గాయకుడు కావటమే. 

23ఒడంబడిక పెళ్టైకు కాపలాదారులుగా నియ 
మితులాన వారిలో బౌరెక్యా, ఎల్కానా వున్నారు. 
యాజకులైన పె షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, 
అమాశె, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెొజెరు 
ఒడంబడిక 'పెస్టైకు ముందు బూరలు వూదారు. 
ఓబేదెదోము, యెహీయా లిరువురూ కూడ ఒడంబడిక 
మందసానికి కాపలాదార్డు. 

2ద్రావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైని 
కులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టను 
తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము 
ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనం 


1 దినవృత్తాంతములు 15:22-16:20 


మింపబడ్డారు. వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు 
పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. 
జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీ 
యులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీ 
యేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము 
మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార 
వాద్యాలను వాయించేవారు. 6యాజకులై న బెనాయా, 
యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టకు 
ముందు బూరలు వూదే వారు. "అదే సమయంలో 
దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహో 
వాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు. 





దావీదు కృతజ్ఞతా స్తోత గీతం 
* యెహోవాను స్తుతించండి ఆయన నామమును 
ప్రకటించండి. యెహోవా ఘనకార్యాలను ప్రజ 
లకు చెప్పండి. 





దంగా వున్నారు. ఒడంబడిక పెబ్టును మోసిన లేవీ 
యులకు దేవుడు సహాయపడ్డాడు. “వారు ఏడు ఎద్దు 
లను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు. 2%2డంబడిక 
పెట్టను మోసిన  కేవీయులంతా సన్నని నారబట్టలు 
ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న 
'కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టులు ధరిం 
చారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. 
సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని 
కూడా దావీదు ధరించాడు. *ఇశ్రాయేలు ప్రజలు జయ 
జయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్ములు, బాకాలు 
వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు 
వాయిస్తూ ఒడంబడిక పెట్టను తీసుకొని వచ్చారు. 
బడేవుని ఒడంబడిక పెట్టు దావీదు నగరం చేరి 
నప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు 
సాలు కుమార్తె. రాజెన దావీదు చిందులేస్తూ పాటలు 
పాడటం ఆమె చూస్‌ంది. అతనినొక మూర్చనిగా భావిం 
చడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది. 
16 దేవుని ఒడంబడిక పెట్టను లేవీయులు తెచ్చి 
దావీదు దాని కొరకు. ప్రత్యేకంగా ఏర్పాటు 
చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి 
దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు. 
దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన 
తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదిం 
చాడు. అప్పుడతడు ఒక రొస్టైను, ఖర్జూర పండ్లను, 
ఎండు దాక్టాపండ్హను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికి 
పంచిపె పెట్టాడు. 

“ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టకు ముందు 
సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక 
చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయ 
టానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, 
ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియ 


9 యొెహోవాకి భజన చేయండి! యెహోవాకు 
స్తుతిగీతాలు పాడండి. యెహోవా మహిమలు 
(ప్రజలకు తెలపండి! 

19 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి; 
యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖ 
సంతోషాలు పొందెదరు గాక! 

11 యెహోవాను శరణు కోరండి; అయన బలాన్ని 
ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం ఎద 
కండి. యెహోవా చేసిన అద్భుత కార్యాలను 
జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిరయాలను 
ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసు 
కోండి. 

3 యహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డల్లారా, 
యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా 
ఎన్నుకున్న ప్రజలు. 

* యెహోవాయే మన దేవుడు ఆయన క్తి ప్రతి 
స్థలములో వ్యాపించి వున్నది! 

5 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచు 
కుంటాడు. ఆయన మాట నేరుతరాల్‌ పంట! 

6 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న 
ఒడంబడిక. అది యెహోవా ఇస్సాకుకు చేసిన 
వాగ్దానం 

7 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా 
చేశాడు. అది ఇశ్రాయేలుకు యెహోవా 
నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక. 

కి“కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను. వాగ్దానం 
చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!” అని 
యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు. 

* దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే. 
వారు ఆ రాజ్యంలో పరాయి వారు. 

2 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు. 





21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


దిన వృత్తాంతములు 16:21-17:1 


వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలి 
పోయారు. 

కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా 
యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజ 
లను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన 
మందలించాడు. 


“నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు; 
డా) 


నా (ప్రవక్తలకు హాని కలుగ జేయవద్దు!” అని 
యెహోవా రాజులకు చెప్పియున్నాడు. 
భూమ్మిప గల సర్వజనులారా, యెహోవాను 
భజించండి! యహోవా మనలను కాపాడు 
తున్న సువార్తను ప్రతినిత్యం చాటండి! 
యెహోవా మహిమను అన్ని దేశాలలోను 
చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి 
ప్రజలందరి కితలియ జెప్పండి! 

యె హూవా గప్ప మహిమాన్వితుడు; ఆయ 
నను మిక్కిలిగా సన్నుతించండి అన్య దేవతల 
కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి. 
ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు 
విగ్రహాలే! కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని 
కలుగబేశాడు. 

యెహోవా మహిమయు, ఘనతయు కల్షిన 
వాడు. యెహోవా మిక్కిలి ప్రకాశ మానంగా 
వెలుగొందే జ్యోతివంటి వాడు! 

పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా 
మహిమను, శక్తిని పొగడండి! 

యెహోవా మహిమను కొనియాడండి ఆయన 
నామాన్ని ఫునపర్చండి! మీ అర్బణలను 


484 


35 “మా సంరక్షకుడవగు ఓ దేవా! మమ్ములను 
రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని 
పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు 
న్‌ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగు 
తాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగు 

తాము!” అని యెహోవాకు విన్న వించండి. 

36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సర్వకాల 
సర్వావస్థల యందు జయమగు గాక! అప్పుడు 
ప్రజలంతా “ఆమేన్‌ "అన్నారు! యెహోవాను 
స్తుతించారు! 


శొపిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు 
ఒడంబడిక 'పెష్టై ముందు ఉంచాడు. నిత్యం దాని 
ముందు సేవచేయటానికి దావీదు వారిని అక్కడ నియ 
మించాడు. 

38[బేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది 
లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరుల 
తోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. 
ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము 
తండ్రి పేరు యెదూతూను. 

*యాజకుడెన సాటోకును, గిబియూనులో 
ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో 
సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ 
నియమించాడు. 

దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, 
సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన 
బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలు కిచ్చిన 
ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు. 





యెహోవా సన్నిధికి తీసుకొనిరండి యెహో 
వాను, అతిశయించిన ఆయన పవిత్ర సాంద 
ర్యాన్ని ఆరాధించండి! 

భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ 
వణకండి. కాని ఆయన ఈ భూమిని బలంగా 
నిర్మించాడు; అది కదల్బబడదు. 

భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును 
గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని 
ప్రజలు ప్రతిచోట చెప్పు కొందురుగాక! 
సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక! 
పొలాలు, వాటిలోని వన్నీ తమ సంతోషాన్ని 
వెలిబుచ్చుగాక! 

అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్టా 
సంగా పాడుతాయి! ఎందువల్లననగా యెహోవా 
వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్చు 
ఇవ్వటానికి వస్తున్నాడు. 

ఆహా యి హూవాకు కృతజ్ఞతలు చెర్తీంచు. 
ఆయన మంచివాడు! యహోవా ప్రేమ 
నిరంతరం కొనసాగుతుంది. 


*ఉహేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు 
పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు 
పాడటానికి నియమింపబడ్డారు. ఎందు వల్లననగా దేవుని 
(ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక *2] హేమాను, 
యిదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, 
తాళాలు వాయించారు. దేవునిపె భక్తిగీతాలు పాడేట 
ప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించే 
వారు. యుదూతూను కుమారుడు ద్వారాల వద్ద 
కాపల్లాకె నియమింపబడ్డాడు. శెపమ్మటు అందరూ తమ 
తమ “ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన 
కుటుంబం వారిని “ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు. 


దావీదుకు దేవుని వాగ్దానం 
1 7 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజ 
కుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: 
“చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన 
ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టు 
మాతం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక 
ఆలయం నిర్మింపదలిచాను.” 


485 





*“నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. 
దేవుడు నీకు తోడె వున్నాడు" అని నాతాను దావీదుకు 
సమాధానమిచ్చాడు. “కాని ఆ రోజు రాత్రి దేవుని 
వాక్కు నాతానుకు వినిపించింది. *యెహోవా ఇలా 
అన్నాడు: “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ 
విషయాలు చెప్పు: యహ హావ ఇలా అంటున్నాడు: 
“దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది 
నీవు కాదు. ఇశ్రాయేలీయులను నేను ఈజిస్ట్ర నుండి 
బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు 
నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్క 
డికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. 
ఇశ్రాయేలు ప్రజలకు (ప్రత్యేక నాయకులను నేను 
ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు 
గొ్యరెల కాపరులవలా వున్నారు. ఇశ్రాయేలులో నేను 
ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లేటప్పుడు ఆ 
నాయకులెవ్వరితోనూ, “మీరు నాకు దేవదారు కలపతో 
ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు?" అని నేను 
అనలేదు. 

కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడెన 
దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెపె హైోవా 
ఏమి చెప్పుచున్నాడనగా, "పొలాల్లో గారెల మందలను 
కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు 
నిన్ను రాజుగా చేశాను. నీవు వెళ్లిన ప్రతిచోటా నేను 
నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ 
శతువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ 
భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను. ఈ 
ప్రదేశాన్ని నా ప్రజలెన ఇశ్రాయేలీయులకు ఇస్తు 
న్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి 
చెట్లకింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ 
మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టు 
లెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు. 
“0 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజ్నలెన ఇశ్రా 
యేలీయుల సంరక్షణాకె నేను నాయ కులను ఎంపిక 
చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను. 

““యుహోవా నీకు ఒక నివానం ఏర్పాటు 
చేయునని నేను నీకు చెప్పుచున్నాను. * నీవు చని 
పోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని 
నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారు 
లలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చు 
తాను. నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. 
నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను 
చేస్తాను. బేనేను అతనికి తండ్రిలా వుంటాను. అతను 
నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా 





యెహోవా ... చెప్పుచున్నాను నివానం అనగా నిజ 
మైన ఇల్టు కాదు. యెహోవా దావీదు వంశం వారిని చాలా 
సంవత్సరాల వరకు రాజులుగా చేస్తాడని అర్థం. 


1 దినవృత్తాంతములు 17:2-26 


వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసం హరించు 
కున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా 
ప్రేమిస్తాను “ఎప్పటికీ అతని అధీనంలో నా ఆల 
యాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన 
శాశ్వతంగా కొనసాగుతుంది!” 

“త్రనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు 
చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను 
వివరంగా చెప్పాడు. 


దావీదు ప్రార్ధన 

16ఆద్రి విన్న రాజెన దావీడు పవిత్ర గుడారంలోకి 
వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు 
ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా దేవా, నీవు నాకు, 
నా కుటుంబానికీ ఎంతో మేలు చేశావు! కారణం 
మాత్రం నాకు తెలియదు. "వాటన్నిటికీ మించి, 
భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో 
కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన 
వ్యక్తిగా నీవు పరిగణించావు! 'నేను ఇంతకంటే ఏమి 
SE నీవు నాకు ఎంతో చేసావు! కేవలం 
నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు! యెహోవా, 
ఈ అద్భుత [క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు 
సంకల్పించావు గనుక నీవది చేసావు! *నీవంటి దేవుడు 
మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు 
లేడు! ఈ విధంగా మరేదెవం అద్భుత కార్యాలు జరి 
పించినట్టు మేము వినలేదు! 21ఇశ్రాయలు వంటి మరో 
దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు 
జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. 
నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసు 
కొనివచ్చి మాకు స్వేచ్చ కలుగజేశావు. ఆ విధంగా నీ 
ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు 
నడిచి అన్యులు మాకొరకు వారి రాజ్యన్ని విడిచి 
పోయేలా చేశావు! ఇశ్రాయేలును నీవు స్వీకరించి 
శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, 
నీవు వారికి దేవుడవై యున్నావు! 

2౫“ యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ 
వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! 
నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి! *ోనీవు 
నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ 
పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు 
సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దె దెవమని ప్రజలు 
అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుం 
వ బలపర్చి, స్స్‌ సన్నిధిలో వర్ధిల్లేలా చేయి. 

“పోనా దేవా, నీవు నాకొక నివోసీం ఏర్పాటు చేస్తాను 
అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను 
మనోధెర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను 
ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను. 
26య్ర్రైహ్రోవా, నీవే దేవుడవు. ఈ మేలు చేస్తానని 


1 దినవృత్తాంతములు 17:27-19:3 


నీవు నాకు వాగ్దానం చేశావు. ” యెహోవా, నా కుటుం 
బాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహ 
రించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగు 
తుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని 
అశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా 
నీ ఆశీర్వాదం పొందుతుంది.” 


దావీదు వివిధ రాజ్యాలను జయించుట 

తరువాత దావీదు ఫిలిప్పీయులపెకి దండెత్తి 
1 8 వారిని ఓడించాడు. ఫిలిప్పీయులనుండి గాతు 
నగరాన్ని, దాని చుట్టు ప్రక్కలనున్న పట్టణాలను వశ 
పర్చుకున్నాడు. 

“పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. 
మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు 
బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా 
చెల్లించారు. 

3హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం 
చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సెన్యంతో దావీదు 
హమాతు పట్టణం వరకు యుద్దం నిర్వహించాడు. 
దావీదు అలా ఎందుకు యుద్దం చేశాడనగా హదదెజెరు 
తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్త 
రింపచేయ టానికి ప్రయత్నించాడు. “హదదెజెరుకు 
చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, 
ఇరవై వేల మంది కాల్చలాన్ని దావీదు వశపర్చు 
కున్నాడు. హదదెజిరుకు చందిన రథాల గుర్రాలలో 
చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వంద 
రథాలను లాగటూనికి కావలసినన్ని మంచి గుర్రాలను 
మాత్రం దావీదు రక్షించాడు. *దమస్కు నగరంలోని 
అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయ 
పడే నిమిత్తం వచ్చారు. వదదెజెరు సోబారాజు. కాని 
దావీదు వారిని ఓడించి ఇరవై రెండువేల సిరియను 
సైనికులను చంపివేశాడు. తరువాత దావీదు అరాము 
దేకంలోగల దమస్కు నగరంలో తన సెనిక స్థావరాలు 
నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకుల 
కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే 
అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు. 

హదదెజెరు సెన్యాధికారుల నుండి బంగారు డాళ్లను 
దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. కతెబహు 
(టిబ్దతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా 
కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదా 
జెరుకు చెందినవి. తరువాత కాలంలో ఈ లోహాన్నే 
సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు 
స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి విని 
యోగించాడు. 

9హమాతు రాజు పేరు తోహూ. సోబారాజు పేరు 
హదదెజెరు. హదదెజెరు సెన్యాన్నంతా దావీదు ఓడిం 
చాడని తోహూ విన్నాడు. గొతోహూ తన కుమారుడై న 





486 


హదోరమును రాజెన దావీదు వద్దకు తాను శాంతి 
కోరుతున్నట్లు, "తనను దీవించమని అడగటానికి 
పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని 
ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు 
ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసి 
యున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, 
కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు 
కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు. రాజైన దావీదు 
ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచీ యెహోవాకు సమ 
ర్చించాడు. పెగా ఎదోము, మోయాబుల నుండి, 
అమ్మోనీయుల నుండి, ఫిలిష్టీయులనుండి, అమాలేకీ 
యుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ 
దావీదు యెహోవాకి సమర్పించాడు. 

1సెరూయా కుమారుడైన అబీషె “ఉప్పులోయ” 
అని పిలవబడే సలంలో పద్దేనిమిదివేల ఎదోమీయులను 
చంపివేసాడు. “ఎదోములో అబీషై సైనిక స్థావరాలు 
కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దౌవీదుకు 
సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ 
యెహోవా అతనికి విజయం చేకూర్చిపెట్టాడు. 


దావీదు కింద ముఖ్య అధికారులు 

స శాయేలంతటికీ దావీదు రాజు. (ప్రతి పౌరునికీ 
ఏది మంచిదో, న్యాయమై నదో దావీదు వారికి అది 
చేశాడు. *సెరూయా కుమారుడు యోవాబు దావీదు 
సెన్యానికి అధిపతి. అహీలూదు కుమారుడైన యహూ 
షాపాతు దావీదు చేసిన విషయాలన్నీ (గంథ రూపంలో 
రాశాడు. 'సాదోకు, అబీమెలెకు యాజకులు. 
సాదోకు తండ్రి పేరు అహీటూబు. అబీమెలెకు తండ్రి 
అబ్యాతారు. షవ్దా లేఖకుడు. 173రేతీయులకు, పెలేతీ 
యులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా 
బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండీ 
పేరు యోహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్య 
క్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు. 


దావీదు మనుష్యులను అమ్మోానీయులు అవమాన 


పరచటం 

1 9 అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు 
చనిపోగా అతని కుమారుడు నూతన రాజ 
య్యాడు. *ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా 
దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు 
హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. 
కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హానూ 
నును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను 
పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు 

మోయాబు దేశానికి వెళ్లారు. 
అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా 
అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా 


487 


నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీతండ్రి పట్ల 
గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! 
దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం 
మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. 
నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంక 
ల్పించాడు.” “దానితో దావీదు మనుష్యులను హానూను 
బంధించి వారి గడ్డాలు గొరిగించాడు. తొడల 
దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. 
తరువాత వారిని పంపివేశాడు. 

దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్ల 
టానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత 
మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యు 
లకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న 
దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడుః 
“మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో 
వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.” 

ది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము 
దావీదుకు బద్ధశతువ్శులెనట్టు గుర్తించారు. దానితో 
హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పానుల* 


1 దినవృత్తాంతములు 19:4-20:1 


అరాము సైన్యంతో పోరాడటానికి వంపాడు. 
11యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై 
అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీ. 
ఆ సైనికులు అమ్మోనీయుల సెన్యంతో యుద్దం 
చేయటానికి వెళ్లారు. 12 అబీ షెతో యోవాబు వా 
అన్నాడు: ఇరా సెన్యం గనుక నామీద పెచేయిగా 
వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ 
అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే 
నేను నీకు సహాయంగా వస్తాను. 13న్చున ప్రజల కొరకు, 
మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో 
మనం చాలా ధ్రెర్యంగా వుండాలి! యెహోవా ఏది 
మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!” 
1*యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి 
వచ్చిన సెన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సెన్యం 
యోవాబు సెనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది. 
15అర్రాము సెన్యం పారిపోవటం అమ్మోను సెనికులు 
చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీ పెకి, 
అతని సైన్యానికి జడీసి పారిపోయారు. అమ్మోనీ 
యులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు 





(రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపాతే 
మియా (అరామ్నహరయీము) నుండి రథాలను, 
రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని 
మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, 
వాటిని తోలే వారిని సేకరించారు. "అమ్మోనీయులు 
ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు 
మయకా రాజుకు, అతని సెన్యానికి కొంత సామ్ము 
చలించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా 
రాజు, అతని సైనికులు వచ్చి మెదీబా పట్టుణం వద్ద 
గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల 
నుండి బయటకు వచ్చి యుద్దానికి సిద్ధమయ్యారు. 
కీఅమ్మోనీయులు యుద్దానికి సిద్ధమవుతున్నారని 
దావీదు విన్నాడు. అతను యోవాబును, ఇశ్రాయేలు 
న దా అమ్మోనీయులను ఎదుర్కోటానికి 
పంపాడు. *అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి 
యుద్దానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం 
వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు 
వారి సేనలతో బయట పొలాలలో దిగియుండిరి. 
“0త్రన్లపై యుద్దం చేయటానికి రెండు సైనిక కూటా 
లవారు సిద్ధంగా వున్నట్టు యోవాబు చూశాడు. ఒక 
వర్గం తనముందు, రెండవ వర్గం తన వనుక వున్నాయి. 
అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సెన్యంలో కాకలు 
తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని 





దావీదు గడ్డాలు ఇశ్రాయేలీయులు తమ గడ్డాలు 
గొరిగించుకోవటం మోషే ధర్మశాస్తానికి విరుద్ధం. 


డెబ్బై ఐదువేల పొనులు మూడువేల మూడువందల అరవె 
కిలోగ్రాములు. 


యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. 'ఇశ్రాయేలు తమను 
ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేను 
కున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న 
అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు 
పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సెన్యానికి 
షోపకు అధిపతి. అరాములో ఇతర (ప్రాంతాల నుండి 
వచ్చిన సెన్యాలను కూడ షోపకు నడిపించాడు. 

17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తు 
న్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు 
ఇశ్రాయేలు (ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు 
వారిని యోర్డాను నదిని దాటించాడు. వారు అరామీయు 
లకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సెన్యాన్ని 
యుద్దానికి సమాయత్తపరచి అరామీయులతో తల 
పడ్డాడు. 

క్వో శ్రాయేలీయుల నుండి అరామీయులు పారి 
పోయారు. దావీదు, అతని సెనికులు కలిసి ఏడువేల 
మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది 
అరాము సెనికులను చంపివేశారు. 

19బశ్రాయేలీయులు తమను ఓడించారని హదదె 
జెరు సెన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి 
చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. 
అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీ 
యులకు సహాయం చేయలేదు. 


అమ్మోనీయులను యోవాబు నాశనం చేయటం 
20 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలంలో 
యోవాబు ఇశ్రాయేలు సెన్యాన్ని యుద్దానికి 


నడిపాడు. నంవత్సరంలో అది రాజులు దండ 


1 దినవృత్తాంతములు 20:2-21:10 


యాత్రలు చేయటానికి అనుువెన సమయం. కాని 
దావీదు మాతం యెరూషలేములోనే వున్నాడు. 
ఇంతలో ఇశ్రాయేలు సెన్యం అమ్మోను రాజ్యం మీదికి 
దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా 
నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల 
రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సెని 
కులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దాన్నిప 
దాడిచేసారు. 

?తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని 
తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబై బ్రైఐదు పానుల 
(రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విల్లువెన 
రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దానీదు తలపై 
పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక 
విలువెన వస్తు సామగగిని తెప్పించాడు. వేరబ్బా నగర 
వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాల 
తోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బల 
"వంతంగా పని చేయించాడు. (ప్రతి అమ్మోనీయుల 
నగరం లోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత 
దావీదు, అతని సెన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు. 


ఫిలిప్పీ యోధుల సంహారం 

ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు 
గెజెరు పట్టణం వద్ద ఫిలిప్తీయులతో తలపడ్డారు. 
ఈసారి హుషాతీయ్యుడైన సిబ్బెకె సిప్పయి అను వానిని 
చంపివేసాడు. సిప్పయి ఫిలిప్పీ యోధుల సంతతివాడు. 
దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసల 
యులు, 

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పెకి మరోసారి 
యుద్దానికి వెళ్ళారు. యాయీరు “కుమారుడై న 
ఎల్ల్తానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ "అనే 
వాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి 
చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. 
బర్లువెనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది. 

గొతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు 
వారు మరొక యుద్దం చేశారు. ఈ పట్టణంలో చాలా 
పొడ్డుగెన మనిషి ఒకేడునా డు. వాని కాళ్లకు, చేతులకు 
ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, (ప్రతి 
కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ 
ఫిలిప్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే. "ఆ 
మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసి 
నప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యెనా 
తాను తండి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు 
సోదరుడు. 

ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన 
రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు 
కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు. 





488 


ఇశ్రాయేలీయులను లెక్కించిన దావీదు పాపం 
21 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను 
వనిచేన్తూ వున్నాడు. ఇశ్రాయేలీయుల 
జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును 
(ప్రోత్సహించాడు. * *కావున దావీదు యెవాబును, ఇతర 
ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ 
లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. 
“దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టుణం వరకు 
(ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు 
దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు. 
కాని యోవాబు ఇలా నమాధానమిచ్చాడు: 
“యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి 
చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! “ఇశ్రాయేలు 
(ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయ 
దలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ 
పాపం చేసిన నేరస్థులుగా చి త్రిస్తున్నావు!” 

“కాని రాజైన దావీదు మొండ్లివెఖరి దాల్చాడు. రాజు 
చెప్పినట్లు 'యోవాబు చేయక “తప్పలేదు. అందువల్ల 
యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ 
నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూష 
లేముకు తిరిగి వచ్చి "దేశంలో ఎంత జనాభా వున్నదీ 
దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల 
యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. 
యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల 
డెబ్బది వేలమంది వున్నారు. “లేవి, బెన్యామీను వంశీ 
యులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన 
దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదెనందుననే యోవాబు 
ఆ వంశీయులను గణించలేదు. "దేవుని దృష్టిలో 
దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు 
ఇశ్రాయేలును శిక్షించాడు. 








ఇశ్రాయేలును దేవుడు శిక్షించటం 

పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించు 
కున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. 
ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక 
మహాపాపం చేశాను. ఇప్పుడు నీ 'సేవకుడ్డనెన నాతప్పు 
మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడు 
కుంటున్నాను.” 

9-1%ాదు ఒక దీర్ణదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్య 
త్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో 
యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు 
ఇలా చెప్పుము: “యెహోవా ఈ విధంగా తెలియ 





ఇశ్రాయేలు .... ప్రోత్సహించాడు దావీదు నేరం తన 
గర్వమే. అసంఖ్యాకంగా వున్న తన సైన్యాన్ని చూసుకుని 
గర్వపడ్డాడు. కాస్త తనకున్న దైవ బలాన్ని చూసుకుని 
గర్వపడలేదు అని భావం. 


489 


జేస్తున్నాడు: నేను నీకు మూడు పద్దతులు సూచి 
స్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎరిపిక చేయాలి. 
అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.” 

“1 ప్రవక్రయగు గాదు తరువాత దావీదు వద్దకు 
బెల్లీ ఈ విధంగా చెప్పాడు: యెహోవా సెలవిచ్చున 
దేమనగా, “దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో 
మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు 
కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు 
నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక 
యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు 
గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా 
భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత 
దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు. 
దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. 
కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణ 
యించి నీవు నాకు తప్పక తెలియజేయాలి." 

“అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా 
అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించ 
టానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. 
యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా 
శిక్షించాలో యెహోవానే నిర్ణయిం చనీయండి.” 
“అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర 
వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల 
మంది ప్రజలు చనిపోయారు. యెరూషలేమును 
నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను 
పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం 
చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధ 
పడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయ 
కూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును 
నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా, “అది 
చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత 
యెబూసీ* యుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద 
నిలబడివున్నాడు. 

16ద్రావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత 
ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని 
యెరూషలేము పెకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, 
తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, 
ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక 
దుస్తులు ధరించారు. 

గొదావీదు యెహోవాతో ఇలా విన్నవించు 
కున్నాడు: “పాపం చేసిన వాణీ నేను! జనాభా లెక్కలు 
తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు 
చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం 








యెబూసీ ఇశ్రాయేలీయులు యెరూషలేము నగ 
రాన్ని కై కైవశం చేసుకొనక ముందు అక్కడ నివసించిన వ్యక్తి. 
“యెబూస్‌” అన్నది యెరూషలేము పాత పేరు. 


1 దినవృత్తాంతములు 21:11-29 


చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా 
కుటుంబాన్ని శిక్షించుము! నీ (ప్రజలను నాశనం 
చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!” 

(అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదు 
తో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి 
ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. 
యెబూసీయుడగు ఒర్నాను నూర్చిడీ కళ్లం వద్దనే 
దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి”. గాదు ఆ విష 
యాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను 
నూర్పిడి కళ్తం వద్దకు వెళ్లాడు. 

22ర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి 
చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను 
నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు. 
?!దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన 
కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు 
సాష్ట్రాంగపడ్డాడు. *దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి 
కల్ణాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించ 
టానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని 
పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయం 
కర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు. 

౫ోఒర్నాను దావీదుకు ఇలా సమాధాన మిచ్చాడు: 
“ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనండి! నీవు నా 
ఏలినవాడవె న రాజువు. మీరు కోరిన విధంగా చేయండి. 
చూడండి; దహన బలులుగా సమర్చించటానికి నేను 
మీకు పశువులను కూడ ఇస్తాను. ఏఠం మీద అగ్ని 
వెలిగించటానికి మీకు కళ్టంలో వేసే బల్ల చెక్కలను 
కూడ ఇస్తాను. ధాన్యార్భణను చెల్లించటానికి నేను 
మీకు గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ మీకు 
ఇస్తాను!” 

24కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు, 
నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందిన 
దేదీ నేను తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు 
ఊరకనే వచ్చిన దానినేదీ నేను యోహోవాకి అర్పణగా 
చెల్లించను.” 

2కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరు 
వందల తులాల (పదిహేను పౌొనులు) బంగారం ఇచ్చి 
ఆ స్థలం తీసుకున్నాడు. 2 మెహూవాను ఆరాధిం 
చటోనికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. 
దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్చిం 
చాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం 
నుండి అగ్నిని కిందికి పంపి యెహోవా దావీదు 
(ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం 
మీదికి అగ్ని దిగింది. అప్పుడు తన కత్తిని ఒరలో 
పెట్టుమని యిహూవా తన దూతకు ఆజ్ఞాపించాడు. 

యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన 
ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు 
సమర్పించాడు. (పవిత్ర గుడారం, దహనబలుల బలి 








1 దినవృత్తాంతములు 21:30-22:19 


పీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రా 
యేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర 
గుడారాన్ని తయారుచేశాడు. *దావీదు భయపడిన 
కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో 
మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, 
అతని "కత్తికి భయపడ్డాడు.) 
న్నా! “యహోవా దేవుని ఆలయం మరియు 
దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల 
ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు 
అనా ఎడు. 


ఆలయ నిర్మాణానికి దావీదు వ్యూహం 

?ఇశాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ 
ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో 
నుండి రాళ్లు కొట్ట వారిని ఎంపిక చేశాడు. దేవాలయ 
నిర్మాణానికి రాళ్లు చెక్కిసిద్ధం చేయటం వారి పని. 
3దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకు 
లకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. 
బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు 
సమకూర్చాడు. “దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు 
దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు 
నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు. 
దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు 
ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు 
సాలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చు 
కోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. 
యెహోవా ఆలయం చాలా గ్‌ొప్నదె వుండాలి. దాని 
అందచందాలలోను, జొన్నత్యంలోను ఆ దేవాలయం 
సాటి రాజ్యాలన్నిటిలోను మేట్సిదె వుండాలి. అందువల్ల 
దేవాలయ నిర్మాణానికి అవసరమై న అనేక ఏర్పాట్లు 
చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మా 

కాక దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు. 
పిమ్మట దావీదు తన కుమారుడై న సాలొమో 
నును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడై న “యెహోవాకు 
ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సాలొమోనుకు 
చెప్పాడు. "సాలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: 
“నా కూమారుడా! నా దేవుడైన యెహోవానామ 
మున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను. కిక్రాన్సి 
యెహోవా నాతో, “దావీదూ, నీవు చాలా యుదాలు 
చేసి అనేకమందిని వధించావు. కావున నా పేరుమీద 
నీవు ఆలయం కట్టించలేవు. “కాని నీకొక శాంతి పర్పుడెన 
కుమారు డున్నాడు. నీ కుమారునికి శాంతియుత 
వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని 
శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు 
సాలొమోను.* సొలొమోను రాజుగా వున్న కాలంలో 





సాలొమోను హెదబీ భాషలో సాలొవూను అనగా 
శాంతి అని అర్థం. 


490 


ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను. 
నా పేరు మీద సాలొమోను ఒక ఆలయాన్ని 
నిర్మిస్తాడు. సాలొమోను నా కుమారునిలా వుంటాడు. 
నేనతనికి తండ్రిలా వ్యవహరిస్తాను. నేను సొలొమోను 
రాజ్యాన్ని బలపరుస్తాను. పెగా అతని కుటుంబంలో 
నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే 
వుంటారు!” 

11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా 
ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! 
యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్టు, దేవాలయ 
నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక! 
12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. 
ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా 
యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు 
గాక!నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుస 
రించు. "ఇ ఇ(శ్రాయిలు సంక్షమం కొరకు దెవుడు 
మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు 
పాటించే జాగ్రత్త తీసుకొంటు, నీవు విజయం సాధిస్తావు. 
నీవు శక్తిమంతుడ్లవె, ధైర్యంగా వుండు. నీవు భయ 
పడవద్దు. 

1సాలామోనూ! యెహోవా ఆలయ నిర్మాణా 
నికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. 
నేను రెండు మణుగుల (మూడువేల ఏడువందల ఏభై 
టన్నులు) బంగారాన్ని, పదికోట్ల మణుగుల (ముఫై 
ఏడువేల ఐదువందల టన్నులు) వెండిని, తూకం వేయ 
టానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. 
కలపను, రాయిని కూడ ఇచ్చాను. సాలొమోనూ, 
నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామిని 
సమకూర్చవచ్చు. "నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే 
శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ 
నిపుణులైన వారు నీకున్నారు. బంగారం, వెండి, 
కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న 
వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద 
లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు 
పెట్టు. యెహోవా నీకు తోడె ఉండుగాక!” 

"తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమా 
రుడు సాలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ 
ఇచ్చాడు. !ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: 
“మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన 
మీకు శాంతి నెలకొన్న కాలాన్ని (ప్రసాదించాడు. మన 
చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు 
సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు 
ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు. 
యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా 
హృదయపూర్వకంగా ఆయనకు అంకిత మవ్వండి. 
యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. 
యహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. 





491 


పిమ్మట ఒడంబడిక పెట్టను, ఇతర పవిత్ర పరికరాలను 
ఆలయంలోకి తీసుకురండి.” 


ఆలయ సేవ్షకె లేవీయులకు ఏర్పాట్లు 
93 దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల 
అతడు తన కుమార్పుడెన సాలొమోనును ఇశ్రా 
యేలుకు కొత్త రాజుగా చేసాడు. సాలొమోను దావీదు 
కుమారుడు. ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలి 
పించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ 
పిలిచాడు. “లేవీయులలో ముఫై యేండ్ల వారిని, 
అంతకు పెబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. 
ఆ లేవీయులు మొత్తం ముఫై ఎనిమిది వేలమంది 
వున్నారు. *దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు 
వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్య 
క్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులు 
గాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు. "నాలుగు 
వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. 
మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకు 
లుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరిక 
రాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యహూ 
వాను స్తుతించటానాకి వినియోగిస్తారు.” 
దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజిం 
చాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు 
ఆధిపత్యం వహించారు. గెర్జోను, కహాతు, మెరారి అని 
ఆ ముగ్గురు కుమారుల పేర్టు. 





గెర్లోను వంశం 

7లద్దాను, షీమీ అనేవారు గెర్జోను వంశంలోని వారు. 
కీలద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమా 
రుని పేరు యెహీయేలు. అతని న కుమారుల 
సేర్టు జేతాము, యోవేలు. 9షమీ కుమారులు 
ఇలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ 
ముగ్గురు కుమారులు అద్దాను వంశంలో పెద్దలు. 

10 షమీకి మరి నలుగురు కుమారులు. పారి పేర్లు 
యహతు, జీజా,* యూషు, బెరీయా. 11 యవతు 
పెద్ద కుమారుడు. జీజా రెండవవాడు. కాని యూషుకు, 
బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున 
యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా 
పరిగణింపబడ్డారు. 


కహాతు సంతతివారు 

2కహాతుకు నలుగురు కుమారులు. వారు 
అ(మాము, ఇస్తారు. హెబ్రోను, ఉజ్జీయేలు. 
గోఅమాము కుమారుల పేర్లు అహరోను, మోషే. 
అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. 
అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేక 





జీజా జీనా అని పాఠంతరం. 


1 దినవృత్తాంతములు 23:1-26 


మైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత 
(ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింప 
బడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయ 
బడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా 
ముందు ధూపం వేయటానికి నస ముత అయ్యారు 
వారు యాజకులుగా యహోవా సేవకు నియమితు 
లయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు 
ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు. 
1*మ్లషే దెవజనుడు. మోషే కుమారులు కూడ 
లేవి వంశానికీ చెందినవారుగానే పరిగణింపబడ్డారు. 
హారము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు. 
రా ర్రోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు.* 
ఎలీయిజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. 
ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని 
"రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు. 
కోస్తారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు. 

19 హై హెబ్రోను. పెద్ద కుమారుని పేరు యెరీయా. 
హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు 
యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము. 

2ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. 
రెండవవాడు యెషీయా. 


మెరారి సంతతివారు 

21మైరారి కుమారులు మహాలి, మూషి అనేవారు. 
మహఠి కుమారుల పేర్టు ఎలియాజరు, కీషు. 22ఏల్రి 
యాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. 
అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలి 
యాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహ 
మాడారు. కీషు కుమారులు వారి బంధువులు. మూష 
కుమారులు మహరి, ఏదెరు, యెరీమోతు అనే 
ముగ్గురు. 





లేవీయుల పని 
2%లేవి సంతతివారు వారి వారి వంశకర్తల నను 
సరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబా 
లకు పెద్దలు. (ప్రతి ఒక్కని పేరు పట్టికలో రాయ 
బడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, 
అంతకు పెబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాల 
యంలో సెవ చేశారు. 
2ద్రావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు 
యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చి పట్టాడు. 
యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి 
వచ్చాడు. కావున లేవీయులు ఇక మీదట పవిత్ర 
గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర 
పరికరాలను గాని మోసే పనిలేదు.” 





షూబాయేలు షేబూయేలు అని పాఠాంతరం. 


1 దినవృత్తాంతములు 23:27-24:16 


?దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని 
లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీ 
యులలో ఇరవై ఏండ్డు, అంతకు పెబడిన వారిని 
లక్కించారు. 

28 అహరోను నంతతివారికి లేవీయులు ఆల 
యంలో యెహోవా సేవలో తోడ్చడేవారు. వారు 
అలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో 
కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను 
అపవిత్ర పడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాల 
యంలో సేవ చేయటం వారి పని. ౨ ప్రత్యేకంగా 
తయారుచేసిన రొట్టైను అర్పణగా ఆలయంలో బల్ల 
మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు 
చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియని 
రొబ్దై తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టె 
లుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విష 
యంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల 
కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే 
వారు. 

30ల్రేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహో 
వాకి కృతజ్ఞతాస్తుతులు అర్చించి, స్తుతి పాటలు 
పాడేవారు. వారలా ప్రతి సాయంత్రం కూడ చేసేవారు. 
31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల 
సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను 
లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే 
వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో ప్ర 
చేసేవారు. (ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ 
చేయాలి అనే విషయంలో వారికి (ప్రత్యేక నియమా 
లుండేవి. *కావున తాము ఏఏ పనులు చేయాలో 
అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర 
గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ వారు 
తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి 
బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయ 
పడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, 
ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో 
ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు. 


యాజకులకు సేవను కేటాయించండం 

అహరోను వంశంవారు ఎవరనగా: నాదాబు, 
24 అబదీహు, ఎలియాజరు, ఈతామారు. ?కాని 
నాదాబు, అబీహు లిద్దరూ తమ తండ్రీ కంటు ముందు 
గానే చనిపోయారు. పెగా నాదాబు, అబీహులకు 
కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు 
ఈతామారు లిద్దరూ యాజకులుగా సేవచేశారు. ఎలి 
యాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు 
గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్ర 
మంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు 
గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల 


492 


సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు 
ఎలియాజరు సంతతివాడు. అహీమలకు ఈతామారు 
సంతతివాడు. *ఈతామారు వంశంలో కంటె ఎలియా 
జరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. 
ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయ 
కులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది 
మంది నాయకులు మా(తమే వున్నారు. *ప్రతి 
వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు 
చీట్టు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని 
అధీనంలో వుంచు కొనేందుకు కొంత మందిని ఎన్ను 
కొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయ 
టానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, 
ఈతామారు వంశాలలోని వారు. షెమయా కార్యదర్శి. 
ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతి 
వాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ 
రాశాడు. రాజెన దావీదు ముందు, వారి పెద్దల ముందు 
అతడు పేర్టు రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమె 
లెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీ 
యుల పేర్ణు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీ 
మెలెకు. చీట్టు వేసిన (ప్రతిసారీ వారొక మనుష్యుని 
ఎంపిక చేశారు. ఆ మనుష్యుని పేరు షమయా రాసే 
వాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని 
మనుష్యుల మధ్య పని విభజన జరిగింది. 


7 మొదట ఎంపిక చేయబడినది యోహోయారీబు 
వంశంవారు. రెండవ చీటీలో యెదాయా వంశం 
వారు ఎంపిక చేయబడ్డారు. 

* మూడవ వంశం హారీము వారు. నాల్గవ వంశం 
శెయొరీము వారు. 

9 ఐదవ వంశం మఠ్కీయాకు చెందినది. ఆరవది 

మీయామిను వంశానికి చెందినది. 

ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది. ఎనిమిదవ 

చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది. 

తొమ్మిదవ చీటీలో యేషూవ వంశం ఎంపిక 
అయ్యింది. పదవ వంశం 'షెకన్యాది. 
పదకొండవ చీటీ ఎల్యాషీబు వంశానికి పడింది. 
పన్నెండవది యాకీము వంశానికి వచ్చింది. 
పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక 
చేయబడింది. పదునాల్షవ చీటీ యెషెబాబు 
వంశానికి వచి ంది. 

పదిహేనవ చీటి బిల్లావంశానికి పడింది దహారవ 

చీటీ ఇమ్మేరు వంశం వారికి వచ్చింది. 

పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది. పద్దె 
నిమిదవది హప్పి స్ఫేనువంశానికి వచ్చింది. 
పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు 
ఎన్నుకోబడ్డారు. ఇరవయ్యో చీటి యెహెజ్కేలు 
వంశానికి వచ్చింది. 


ద 


ఇ 


యు 


గా 


n 





ర 


493 


7 ఇరవై ఒకటవ చీటి , యాకీను వంశానికి వచ్చింది. 
ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది. 

8 ఇరవై మూడవ చీటి దెలాయ్యా వంశానికి పడింది. 
ఇరవై నాల్గవది మయజ్యా వంశానికి వచ్చింది. 


సక వంశాల వారంతా ఆలయంలో సేవ చేయ 
టానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో 
అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. ఆ 
నియమాలను ఇశ్రాయేలు దేవ్లుడెన యెహోవా అహరో 
నుకు ఇచ్చాడు. 


ఇతర లేవీయులు 
2మిగిలిన లేవి సంతతివారి పేరు ఇలా వున్నాయి: 


అమాము సంతానం నుండి షూబాయేలు. 
షూబాయేలు సంతానం నుండి she 

21 రెహబ్యా వంశం నుండి పెద్దవాడెన ఇష్టియా. 

2 ఇస్హారీ వంశం నుండి షెలోమోతు. షేలోమోతు 
వంశం నుండి యహతు. 

౫ హెబోను పెద్ద కుమారుడు యెరీయా. 
హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. 
మూడవ వాడు యహజీయేలు. నాల్గవ కుమా 
రుడు యెక్కెయాము. 

2 ఉజ్జీయేలు కుమారుడు మీకా. మీకా కుమా రుడు 
షామీరు. 

25 మీకా సోదరుడు ఇష్టీ ఇష్టీ కుమారుడు జెకర్యా. 

26 మెరారీ* సంతతి వారు మహలి, మూషి మరియు 
అతని కుమారుడెన యహజీయాహు 

27 న్పారారి కుమారుడు యహ జీయాహునకు 
షోహాము, జక్కూరు అను కుమారులు గలరు. 

౫ మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియా 
జరుకు కుమారులు లేరు. 

29 క్రీష కుమారుడు యెరహ్మెయేలు. 

30 మూషి కుమారులు మహాలి, ఏదెరు మరియు 
యెరీమోతు. 


వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి 
పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి. 
౫1 వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక 
చేయబడ్డారు. యాజక్షులెన వారి బంధువుల వలెనే 
వారుకూడ చీట్లు వేశారు. వారు రాజెన దావీదు, 
సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల 
ముందు చీట్లు వేశారు. వారి వారి పనులను కేటాయిర 
చేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబా 
లకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి. 





మెరారీ హె(బీలో 26,27 వచనాలు అర్థం చేనీ 
కోవటం కష్టం. 


1 దినవృత్తాంతములు 24:17-25:10 


గాయక బృందాలు 

౧౨ దావీదు, సైన్యాధికారులు కలిసి ఆసాపు 

కుమారులను ప్రత్యేక సేవల కొరకు కేటా 
యించారు. ఆసాపు కుమారులు హేమాను, యెదూ 
తూను అనేవారు. (ప్రవచనాలు చెప్పటం, తంబుర, 
సీతారులను, తాళాలను వాయిస్తూ దేవుని వాక్యం 
ప్రకటించటం వారి విశేష సేవా కార్యక్రమం. ఈ 
విధమైన అసాధారణ సేవలో వున్న వారి పేర్లు ఏవనగా: 

*ఆసాపు కుటుంబం నుండి జక్కూరు, యోసేపు, 
నెతన్యా మరియు అషర్యేలా. రాజెన దావీదు (ప్రవ 
చించటానికి ఆసాపును ఎంపికచేశాడు. ఆసాపు తన 
కుమారులకు నాయకత్వం వహించాడు. 

వయెదూతూను కుటుంబం నుండి గెదల్యా, జెరీ, 
యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అనువారు ఆరు 
గురు. యెదూతూను తన కుమారులకు నాయ కత్వం 
వహించాడు. యెదూతూను ప్రవచించటానికి సితారు 
వాయించే వాడు. యెహోవాకి వందనాలు చెల్లిస్తూ 
స్తుతి పాటలు పాడేవాడు. 

“దేవుని సేవలో నిమగ్నమై న హేమాను కుమా 
రులెన బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షూబా 
యేలు మరియు యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీ 
య్యాతా, గిద్దర్తీ, రోమమ్తీయెజెరు, యెష్కెకాషా, 
మల్గోతి, హోతీరు మరియు మహజీయోతు. వీరంతా 


హేమాను కుమారులు. హేమాను దీర్ణదర్శి (ప్రవక్త) 
హేమానును బలపరుస్తానని దేవుడు మాటయిచ్చాడు. 


అందువల్ల హేమాను బహు సంతానవంతుడయ్యాడు. 
దేవుడు హేమానుకు పధ్నాలుగు మంది కుమారులను, 
ముగ్గురు కుమార్తెలను కలుగజేశాడు. హీమాను తన 
కుమారులనందరినీ ఆలయంలో భక్తి పాట సంకీర్తనలో 
పాల్గొనేలా చేసాడు. అతని కుమారులంతా తాళాలు, 
సితారాలు, వీణలు వాయించేవారు. అది వారు ఆల 
యంలో సేవచేసే పద్దతి. రాజెన దావీదు వారిని ఎంపిక 
చేశాడు. "వారితో పాటు వారి బంధువులెన లేవి వంశీ 
యులు కూడ పాటలు పాడటంలో శిక్షణ పొందారు. 
అలా దేవునికి స్తుతి పాటలు పాడటం నేర్చుకున్న 
వారిలో రెండు వందల ఎనభె ఎనిమిది మంది 
వున్నారు. సా 

పతి ఒక్కడూ ఏ పని చేయాలో నిర్ణయించటానికి 
వారు చీట్టు వేసారు. ప్రతి ఒక్కడూ సమానంగా 
చూడబడ్డాడు. చీట్లు వేయటంలో చిన్న, 
గురువు, శిష్యుడు అనే తేడా లేకుండా అంతా సమా 
నంగా చూడబడ్డారు. “మొదటిగా ఆసాపు (యోసేపు 
కుమారులు, బంధువుల నుండి పన్నెండు మంది 
ఎంపిక చేయబడ్డారు. 

రెండవ చీటి ద్వారా గెదల్యా కుమారులు, బంధు 
వుల నుండి మొత్తం పన్నెండు మంది ఎంపికై నారు. 
'05మ్రూడవ చీటి జక్కూరు పేరున పడగా అతని 


1 దినవృత్తాంతములు 25:11-26:13 


కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎన్నుకో 
బడ్డారు. 

"ోనాల్లవసారి యిజ్రీ కుమారులు, బంధువులు 
పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు. 

“ఐదవ చీటీ ద్వారా నెతన్యా కుమారులు, 
బంధువులు పన్నెండు మంది ఎంపికెనారు. 

ఆరవ చీటీ ద్వారా బక్కీయాహు కుమారులు, 
బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు. 

సోఏడవ చీటి యెషర్యేలా పేరున వచ్చింది. అతని 
కుమారులు, బంధువులు పన్నెండుమంది ఎంపికై 
నారు. 

స్‌ఎనిమిధవ చీటి ద్వారా ఎంప్లికెన పన్నెండు మందీ 
యెషయా కుమారులు, బంధువులు. 

16త్రామ్మిదవ చీటీ ద్వారా ఎంప్పికెన పన్నెండు 
మందీ మత్తన్యా కుమారులు, బంధువులు. 

గొపదవ చీటీ ద్వారా ఎంప్పికెన పన్నెండు మందీ 
షమీ కుమారులు, బంధువులు. 

“పదకొండవ చీటీ ద్వారా ఎంప్పీకెన పన్నెండు 
మందీ అజరేలు కుమారులు, బంధువులు. 

సీపన్నెండవ చీటి ద్వారా ఎంపికెన పన్నెండు 
మందీ హప్పయ్యా కుమారులు, బంధువులు. 

పదమూడవ చీటి ద్వారా ఎంప్లికెన పన్నెండు 
మందీ షూబాయేలు కుమారులు, బంధువులు. 

21పధ్నాల్లవ చీటి మత్తిత్యాకు పడింది. అతని 
కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికై నారు. 

2పదిహేనవ చీటి యెరేమోతుకు వెళ్లింది. అతని 
కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికై నారు. 

శోపదహారవ చీటీ ద్వారా పన్నెండుగురు “ఎంపిక 
చేయబడ్డారు. వారు హనన్యా కుమారులు, బంధువులు. 

*పదిహీడవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక 
చేయబడ్డారు. వారు యొష్పెకాషా కుమారులు, 
బంధువులు. 

బోపద్దెనిమిదవ చీటీ ద్వారా ఎంప్పికెనవారు పన్నెండు 
మంది. వారు హనానీ కుమారులు, బంధువులు. 

*పందామ్మిదవ చీటీ ద్వారా ఎంప్లికెన పన్నెండు 
మందీ మల్గోతి కుమారులు, బంధువులు. 

?ఇరవయ్యో చీటీ ద్వారా ఎంపికెన పన్నెండు 
మందీ ఎలీయ్యాతా కుమారులు, బంధువులు. 

ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని 
కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికై నారు. 
2ోఇరవై రెండవ చీటి గిద్దల్తీకి వచ్చింది. అతని కుమా 
రులు, బంధువులు పన్నాండుగురు ఎంపికై నారు. 
39ఇరవై మూడవ చీటి మహజీయోతుకు పడింది. 
అతని కుమారులు, బంధువులు పన్నెండుమంది 


494 


ద్వారపాలకులు 
26 కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల 
జట్టులు ఏవనగా: మెషె పలా మరియు అతని 
కుమారులు,  (మెషె షెలమ్యా తండ్రి పేరు కోరే. అతడు 
ఆసాపు వంశంలోని వాడు.) *మెషెలెమ్యా సంతాన 
వంతుడు. జెకర్యా పెద్దవాడు. యెదీయవేలు రెండవ 
వాడు. జెబద్యా మూడవవాడు. యత్నీయేలు నాల్గవ 
వాడు. *ఏలాము ఐదవ కుమారుడు. యేహోహానాసు 
ఆరవవాడు. ఎల్యోయ్యేనె ఏడవ కుమారుడు. 
*ఒబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము 
పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని 
రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు 
అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు. 
౨అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ 
కుమారుడు. పెయుల్లాతె అతని ఎనిమిదవ కుమారుడు. 
దేవుడు నిజంగా ఓబేదెదోమును* ఆశీర్వదించాడు. 
క్ర బేదెదోము కుమారుడు షెమయా. షెమయాకు 
కూడ కుమారులున్నారు. తన తండ్రి కుటుంబంలో 
షమయా కుమారులంతా ధ్రర్యంగల సేనానులు 
కావటంతో వారు నాయకులయ్యారు. "షమయా 
కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్టాబాదు, 
ఎలీహు, మరియు సెమక్యా అనేవారు. ఎల్టాబాదు బంధు 
వులు నేర్పర్శులాన పనివారు. వారంతా ఓబేదెదోము 
సంతతివారు. వారు, వారి కుమారులు, బంధువులు 
అంతా పరాక్రమశాలురు. వారు మంచి రక్షక భటులు. 
ఓబేదెదోము సంతతివారు అరువది ఇద్దరు. 
*మెషెలెమ్యా కుమారులు, బంధువులు పరాక్రమ 
వంతులు. అతని కొడుకులు, బంధువులు కలిసి పద్దె 
నిమిది మంది వున్నారు. 'ిమెరారీ వంశానికి చెందిన 
ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా 
షమీ పరిగణింపబడ్డాడు. నిజంగా ష్నిమీ పెద్ద కుమా 
రుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా 
ఆదరించాడు. '!హితక్కీయా అతని రెండవ కుమారుడు. 
"బబల్యాహు అతని మూడవ కుమారుడు. జెకర్యా 
నాల్గవవాడు. అంతా కలిసి హోసాకు పదముగ్గురు 
కుమారులు, బంధువులు వున్నారు. వీరు ద్వార 
పాలకుల జట్ల నాయకులు. వీరి ఇతర బంధువుల 
వలనే ద్వారపాలకులకు ఆలయ సేవలో ఒక విశిష్ట 
మైన పద్ధతి వుంది. గోపతి కుటుంబానికి ఒక ద్వారం 
కాపలా కొరకు కేటాయిం చబడింది. ప్రతి కుటుంబానికీ 
ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ 
విషయంలో చిన్నా పెద్దా అనే భేదం పాటించకుండా 
అంతా సమంగా చూడబడ్డారు. 








ఎంపికై నారు. *!ఇరవై నాల్గవ చీటీ రోమమ్తీయెజెరుకు 
వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండు 
మంది ఎంపికె నారు. 


ఓబేదెదోము ఒడంబడిక పెట్టు అతని ఇంటిలో వున్న 
ప్పుడు, దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించాడు. చూడండి 
మొదటి దిన.వృ. 21s 


495 


కోనీట్లు వేయగా తూర్పుద్వారం షెలామ్యాకు 
వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ 
చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెల్లివన సలహా 
దారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది. 15 బ్రేదై 
దోముకు దక్షిణ ద్వారం వచ్చింది. ఓబేదెదోము 
కుమారులు విల్తువెన వస్తువులు దాచే ఇంటి కాపల్లాకె 
ఎంపిక చేయబడ్డారు. "ీపుప్పీము, హోసా పడమటే 
ద్వారం కాపలాకూ ఎగువ మార్గంలో వున్న షలర్లాకెతు 
ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు. 
భటులు ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు. 
'"తూర్చుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగురు లేవీ 
యులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి 
రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ 
ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలు 
వైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు 
"కాపలా వుండేవారు. "ప పడమటి సభాస్థానం వద్ద నలు 
గురు భటులు కాపలా వుండేవారు. సభాస్థానానికి వెళ్లే 
బాటన ఇద్దరు భటులు వుండేవారు. 
192వ ద్వారపాలకుల జట్టు. ఆ ద్వారపాలకులు 
కోరహు (కోరే), మెరారి సంతతివారు. 


కోశాధికారి మరియు ఇతర అధికారులు 

20అహీయా లేవీయుల వంశంవాడు. దేవాల 
యంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా 
బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలా 
లను కాపాడటం కూడా అహీయా బాధ్యత. 

2!గెర్జోను తెగవారిలో అద్దాను ఒక కుటుంబపు 
మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు అద్దాను 
వంశంలో ఒక నాయకుడు. *యెహీయేలీ కుమారులు 
జేతాము, అతని సోదరుడెన యోవేలు. దేవాలయంలో 
విలువెన వస్తువులన్నిటీ పరిరక్షణ వారి బాధ్యత. 

తర నాయకులు అమ్రాము, ఇస్తారు, హెబ్రోను 
మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయ 
బడ్డారు. ఆలయంలో విల్లువెన వస్తువులపె కాపలా 
షహాదోలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు 
గెర్జోము. గెర్జోము తండ్రి పేరు మోషే *షూబాయేలు 
బరువుల పేవరాలు: ఎలీయెజెరు తరపున అతని 
బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు 
"రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా 
కుమారుడు యెహోరాము. యోహోరాము కుమా 
రుడు జిథభ్రీ. జిఖీ కుమారుడు షెలోమీతు. 2లో 
మీతు, అతని బంధువులు ఆలయానికె దావీదు సేక 
రించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు. 

సెన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు 
ఇచ్చారు. ?వారు యుద్దాలలో శత్రువుల నుండి తీసు 
కొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా 
ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ 


1 దినవృత్తాంతములు 26:14-27:3 


నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు. *షెలో 
మీతు, అతని బంధువులు కలిసి దీర్ణదర్శియగు (ప్రవక్త) 
సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు 
అబ్బేరు, సెరూయా కుమారుడెన యోవాబు ఇచ్చిన 
పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ ౪ బాధ్యత కూడా వహిం 
చారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు 
ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త 
వహించారు. 

బీకెనన్యా ఇస్తారు కుటుంబంలోని వాడు. కెనన్యా, 
అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు 
స్వీకరించారు. వారు రక్షక భటులుగాను, న్యాయాధి 
పతులుగాను ఇశ్రాయేలులో వివిధ (ప్రాంతాలలో పని 
చేశారు. *ేహషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. 
హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాల 
లోను; యోర్డాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో 
రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా 
వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు. 
31వారికి యెరీయా పెద్ద అని హెబోను కుటుంబ 
చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా 
వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి 
బలపరాక్రమాలుగల వారిని, నేర్చర్షులెన పనివారిని 
వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది 
గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న 
హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు. 
32యెురీయాకు రెండువేల ఏడువందల మంది బల 
వంత్నులెన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. 
యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు 
చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల 
మరియు మనష్టే సగం వంశీయుల పనిని పరిశీలిం 
చేందుకు రాజైన దావీదు యెరీయ బంధువులైన ఆ 
రెండువేల ఏడువందల మందిని నియమించాడు. 


సెనిక సమూహాలు 
సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమై న 

27 ఇశ్రాయేలీయుల వివరణ: (ప్రతి సంవత్సరం 
లోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి 
హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు 
అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, 
మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సెనిక విభాగం 
లోను ఇరవై నాలుగు వేలమంది మనుష్యులున్నారు. 

2మొదటే నెలలో మొదటి దళానికి యాషాబాము 
అధిపతి. యాషాబాము తండి సేరు జబ్టీయేలు. 
యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైని 
కులున్నారు. 

3యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. 
యాషాబాము సెనికాధికారులందరికీ మొదటి నెలలో 
అధిపతి. 


1 దినవృత్తాంతములు 27:4-26 


“రెండవ నెలలో సెనిక దళానికి దోదె అధిపతి. 
అతడు అహాయహు సంతతివాడు (ఆహూహీయుడు). 
దోదె విభాగంలో ఇరవై. నాలుగువేల మంది ఉన్నారు. 

మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో 
బెనాయా సైనికాధికారి. బెనాయా తండి పేరు 
యి హోయాదా. యి హూయాదా ప్రముఖ యాజ 
కుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది 
సెనికులున్నారు. ముప్పది మంది మహా యోధుల్లో 
గల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు 
బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా 
దళానికి నిర్వాహకుడుగా వున్నాడు. 

"నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో 
దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత 
అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రీ స్థానంలో 
అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవై నాలుగు 
వేలమంది 'సెనికులు వున్నారు. 

కుదవ “అధికారి షమ్తూతు. షమ్తూతు ఐదవ నెలలో 
అధిపతి. షమ్లూతు ఇశ్రా ాతీయుడు. షమ్లూతు విభా 
గంలో ఇరవై సాలుగువేల మంది సెనికులున్నారు. 

9ఆరవ "అధిపతి -ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. 
ఈరా తండి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణం 
వాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది 
నైనికులున్నారు. 

"ఏడవ అధిపతి హేలెస్సు. హేలస్సు ఏడవ నెలలో 
అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంత 
తికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు 
వేలమంది సెనికులు వున్నారు. 

"ఎనిమిదవ అధిపతి సిబ్నెకె. సిబ్నెకె ఎనిమిదవ 
నెలలో అధిపతి. సిబ్నెకె హుషాతీయుడు. అతడు 
జెరహు సంతతివాడు. సీబ్నెకె విభాగంలో ఇరవై 
నాలుగు వేలమంది సెనికులు వున్నారు. 

'2తామ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు 
తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు 
పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు 
దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. 
పదవ అధిపతి మహరె. మహరె పదవ నెలలో అధిపతి. 
మవరె నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతి 
వాడు. మహరె దళంలో ఇరవై నాలుగువేల మంది 
సెనికులున్నారు. 

'*వదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పద 
కొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. 
బనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బనాయా 
వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. 

షన ్నండేవ అధిపతి హెల్టయి. "పనె ండవ నెలలో 
అధిపతి హెల్హయి. అతడు నెటోపాతీయుడు. 'హెల్దయి 
ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్పయి దళంలో ఇరవై 
నాలుగువేల మంది 'సెనికులు వున్నారు. 





496 


వంశ నాయకులు 
ర్వ శాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగాః 


రూబేను: జి (ఖీ కుమారుడైన ఎలీయెజెరు. 
“షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య. 

17 లేవీ, కమూయేలు కుమారుడైన హషబ్యా. 
అహరోను: సాదోకు. 

18 యూదా: దావీదు సోదరులలో ఒకడై. ఎలీహు. 
ఇశ్ళాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమీ. 

9 జెబూలూను: ఓబద్యా కుమారుడై న ఇష్మయా. 
నఫ్తాలి: అజ్రీయేలు కుమార్చుడెన యెరీమోతు. 

20 ఎ ఫాయిము: అజజ్యాహు కుమారుడైన 


"హోషేయ. పి మ మనష్టైః సపెదాయా కుమా 


రుడెన యోవేలు. 

21 ్‌ వ్‌ 
తూర్పు మనష్షే జెకర్యా కుమారుడైన ఇదో. 
బెన్యామీను: అబ్బేరు కుమారుడగు 
యహశీయేలు. 


22 దాను: యోహోరాము కుమారుడు అజరేలు. 
వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు. 


దావీదుఇశ్రాయేలీయులను లెక్కించటం 

పోఇ శాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు 
న్నిరయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. 
ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో 
నక్ష్మత్రాల్దా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు 
ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పెబడిన 
వయస్సు "వారిని మాత్రమే లెక్కించమన్నాడు. 
పసెరూయా కుమారుడై న యోవాబు జనాభా లెక్కలు 
(ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు.* ఇశ్రాయేలు 
(ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందు 
వల్ల రాజెన ఏ దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో 
జనాభాసంఖ్య చేర్చబడలేదు. 


రాజకార్య నిర్వాహకులు 
2రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల 
వారెవరనగా: 


అదీయేలు కుమారుడు అక్మావెతు అధీనంలో 
రాజగిడ్డంగులు వుంచారు. చిన్న చిన్న పట్టణాల 
లోను, గామాలలోను, పాలాలలోను, దుర్గాల 
లోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు 
బాధ్యత ఉజ్జీయా కంమారుడైన 
యోనాతానుకు* ఇవ్వబడింది. 

26 వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన 
ఎ[జ్రీ నియమితుడయ్యాడు. 





యోవాబు ... చేయలేదు చూడండి దినవృత్తాంతములు 
మొదటి (గంథం 21:1-30. 


యోనాతాను యెహూనాతాను అని పాఠాంతరం. 


497 


7 దాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ. షిమీ రామా 
పట్టణానికి చెందినవాడు. రాక్షాతోటల నుండి 
సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ 
బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము 
ఊరివాడు. 

2 పడమటి కొండల (ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి 
చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్‌ 
హనాను వహించాడు. బయల్‌ హనాను గాదేరీ 
యుడు. ఒలీవ నూనె నిల్వల మీద అధికారి 
యోవాషు. 

2౫ షారోను [ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్య 
వేక్షకుడు ష్మిటయి. ష్నిటయి షారోను ప్రాంతం 
వాడు. లోయలోని ఆవుల మీద అధికారి అద్దయి 
కుమారుడై న షాపాతు. 

స ఒంటెలపె ఏ అధికారి ఓబీలు ఇష్మాయే లీయుడు. 

గాడిదల్స సంరక్షణాధికారి యె హెద్యాహు. యెహె 

ద్యాహు మేరోనో తీయుడు. 
గొర్రెల విషయం చూసే 
యాజీజు హగ్రీయుడు. 


3 


అధికారి యాజీజు. 


నాయక్షులెన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు 
ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి 
నియమితులయ్యారు. 

యోనాతాను తెలివన సలహాదారు. పెగా లేఖ 
కుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమా 
రుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ 
కుమారుడై న యెహీయేలు నియమింపబడ్డాడు. ఫో ల్రహ్రీ 
తోపెలు రాజుకు సలహాదారు (మంత్రి. హూ 
రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూ కై 
3*అహీతోపెలు తరువాత అతని స్థానంలో యహ 
యాదా మరియు అబ్యాతారు లిరువురూ eas 
సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రిపేరు 
బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి. 


ఆలయం నిర్మాణానికి దావీదు యోచన 
28 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశ 
పర్చాడు. వారందరినీ యెరూష లేముకు 
రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు 
ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సెని 
కాధికారులు, వేయిమంది సెనికులకు అధిపతులు, 
వందమంది గల దళాలకు అధిపతులు, రాజు యొక్క, 
రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే 
అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరా 
హర మరియు వీర సెనికులు. 
రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా 
వ “సోదరులారా, నా (ప్రజలారా, మీరంతా నేను 
చెప్పేది వినండి. యెహోవా ఒడంబడిక పెట్టను 


1 దినవృత్తాంతములు 27:27-28:10 


ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా 
హృదయంలో సంకల్పించాను. దేవుని పాదం మోప 
టానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. 
ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ 
తయారుచేశాను. “కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: 
"దావీదూ, వద్దు. నా పేరు మీద నీవు ఆలయం 
కట్టించకూడదు. నీవు సైనికుడవె, అనేకమందిని 
సంహరించావు. అందువల్ల నీవు ఆలయా నిర్మాణం 
శారు 2 

“ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు 
పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా 
వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి 
నా తండి కుటుంబాన్ని యెహోవా ఎంపిక చేశాడు. 
ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా 
ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు 
నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు! 
యెహోవా నాకు చాలా మంది కుమారులను 
ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా 
సాలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. 
నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం. యెహోవా 
నాతో, “దావీదూ, నీ కుమారుడు సాలొమోను నా 
ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందు 
వల్లననగా సాలొమోనును నా కుమారునిగా భావిం 
చాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను.* "సాలా 
మోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తు 
ae అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం 

టిస్తే నేను సాలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బల 
వ. చేస్తాను!” అని అన్నాడు. 

కప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని 
సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. 
యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా 
జాగత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు 
నిలబెట్టుకోగలుగుతారు. పెగా దీనిని మీరు, మీ తర్వాత 
మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు. 
కుమారుడా, సాలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని 
నీవు తెలునుకో. పవిత్ర హృదయంతో దేవుని 
ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం 
కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో 
ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ 
యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి 
యెహోవాను అర్ధిస్తే, నీకు సమాధానం దొరుకు 
తుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన 
నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు. 'సాలొమోనూ, తన 





నేను ... తండ్రిగా వ్యవహారిస్తాను దీనివల్ల దేవుడు సాలొమో 
నును రాజుగా చేస్తున్నాడని అర్థమవుతుంది. చూడండి 
కీర్తనలు 2:7. 


1 దినవృత్తాంతములు 28:11-29:4 


పవిత్ర నలవ్లై న ఆలయాన్ని నిర్మించటానికి 
యెహోవో నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్థం చేసు 
కోవాలి. ధెర్యంగా వుండి కార్యం నెరవేర్చు.” 

11పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం 
చేసిన నమూనా పత్రాలను తన కుమారుడైన సారా 
మోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ 
నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను 
భద్రపరచు గదులకు, పెగదులు, లోపరి గదులు 
మరయు పాపపరిహారం (పాయశి త్తం చేయు స్థానం 
మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి. 
“ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు 
గీయించాడు. దావీదు ఆ నమూనాలను సాలొమోనుకు 
ఇచ్చాడు. ఆలయం చుట్టూ (ప్రాంగణానికి, ఇతర 
గదులకు,వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర 
వస్తువులను వుంచే కొట్టకు గీచిన నమూనాలను కూడ 
దావీదు అతనికి ఇచ్చాడు. దావీదు సాలొమోనుకు 
యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను 
గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ 
వివరాలు, ఆలయాంలో వినియోగించే వస్తుసామ గి 
విషయాల గూర్చి దావీదు సాలొమోనుకు వివ 
రించాడు. '“ఆలయాంలో ఉపయోగించే వస్తు సామ గి 
చేయటానికి (ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు 


498 


చేయబడ్డాయి. “యెహోవా నాకు సూచించిన 
మేరకు ఈ నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనా 
లలో (ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా 
యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు 
చెప్పాడు. 

20దావీదు తన కుమారుడెన సాలొమోనుతో ఇంకా 
ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. 
పని మొదలుపెట్టు. నీవు భయపడవద్దు. ఎందు వల్లన 
నగా నీ దేవుడైన "యెహోవా నీతో వునా డు. పనరితా 
పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. 
ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా 
ఆలయం నిర్మిస్తావు. 2ఆలయ నిర్మాణ కార్య 
క్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు 
నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పని 
వారంతా నీకు నహాయం చేయటానికి సిద్ధంగా 
వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు 
అంతా శిరసావహిస్తారు.” 


ఆలయం నిర్మాణానికి కానుకలు 
29 అక్కడ సమావేశమై న ఇశ్రాయేలు ప్రజలంద 
రినీ ఉద్దేశించి రాజెన దావీదు ఇలా అన్నాడుః 
“దేవుడు నా కుమారుడు సాలొమోనును ఎంపిక 





వినియోగించాలో దావీదు సాలొమోనుకు చెప్పాడు. 
15బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు 
విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క 
దీప స్తంభానికి, దాని దీపాలకు.” ఉపయోగించే 
బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సాలొమో 
నుకు తెలియజేశాడు. అవసరమెన చోట వివిధ 
దీపస్తంభాలు నెలకొల్పవచ్చు. "నైవేద్యంగా పవిత్ర 
రొళ్టైను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి 
బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. 
వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా 
దావీదు చెప్పాడు. 1”హలాలకు, నీరు చిలికే పాత్రలకు, 
మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ద బంగారం 
కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, 
ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో 
దావీదు చెప్పాడు. 

18 ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం 
దావీదు చెప్పాడు. దేవుని రథమై న రెక్కలుచాపి ఒడం 
బడిక పెళ్టైను కప్పివుండే కెరూబుల నమూనాను 
కూడా దావీదు సాలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ 
పీఠం. కెరూబు దూతల (ప్రతిమలు బంగారంతో 








దీపాలు దీపాలనగా ప్రమిదల వలె వున్న గిన్నెలు. వాటిలో 
వత్తి వేసి వెలిగిస్తారు. ఈ ప్రమిదెలను నిలపటానికి ఒక 
నిడుపాటి కడ్డీకి ఆకుల్జాంటి ఆధారాలుంటాయి. ఒకేసారి 
అనేక దీపాలు వలిగించవచ్చు. 


చెశాడు. సాలొమోను చిన్నవాడు. అందువల్ల తాను 
చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. 
కాని పని మాతం అతి ముఖ్యమై నది! ఈ భవనం 
ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం. 
నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, 
ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన 
వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయ 
దగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన 
కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప 
సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. 
పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, 
నల్లరాతిని, విల్పువెన రంగురంగుల రత్నాలను, పాల 
రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి 
కో రకమైన వస్తుసామ గగిని లక్కకు మించి ఇచ్చాను. 
వా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను 
(ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు 
చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం 
కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే 
ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. *ఆరువేల మణు 
గుల* ఓఫీరు దేశపు బంగారాన్ని, పధ్నాలుగు వేల 
మణుగుల* శుద్దమైన వెండిని ఇచ్చాను.ఆలయ 





ఆరువేల మణుగుల లక్ష కిలోగ్రాములు. 


పధ్నాలుగు వేల మణుగులు రెండు లక్షల ముప్పది 
అయిదువేల కిలోగ్రాములు. 


499 


1 దినవృత్తాంతములు 29:5-21 





భవనాల గోడలపె వెండిరేకుల తొడుగు వేస్తారు. *వెండి 
బంగారాలతో "చేయదగిన వస్తువులకు కావలసిన 
వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే 
అనేక రకాల వస్తు సామిని నిపుణతగల పనివారు 
చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూ 
ర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయ్యులెన మీలో ఎంతమంది 
ఈ రోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు 
ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?” 

గకుటుంబోల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల 
పెద్దలు, సహస్ర సె సెనిక దళాధిపతులు, శత దళాధి 
పతులు, రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువెన 
వస్తువులు సంగ అర్చించారు. 7ఆలయానికి 
వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల 
బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు 
వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము. 
శీవిల్లువెన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయా 
నికి యిచ్చారు. యెహీయేలు విలువన రత్నాలన్నిటి 
విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యిహీయేలు 
గెర్పోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదా 
రంగా విరాళాలు ఇవ్వటంతో (ప్రజలంతా చాలా సంతో 
షపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు 
ఇచ్చి నంతోషవడ్డారు. రాజైన దావీదు కూడ 
ఆనందంగా వున్నాడు. 


దావీదు చక్కటి ప్రార్ధన 
'0సమావేశపర్చబడిన (ప్రజానీకం ముందు దావీదు 
పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా 
ప్రార్థన చేశాడు: 


“ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, 
సదా నీకు స్తోత్రం చేస్తాము. 

1! గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌర 
వము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పర 
లోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే. 
ఓ దేవా, రాజ్యము నీదెయున్నది. నీవు సమస్త 
(ప్రజల పె ఏ అధి పత్తివెయున్నావు. 

12 భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్త 
మును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమ 
సంపన్నుడవు. నీవు ఎవర్తినెనా గొప్ప వాడినిగా 
గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు. 

3 మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు 
చున్నాము. మహిమగల నీ నామమును 
స్తుతిస్తాము! 

1* ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి 
రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. 
నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు 
సమర్పిస్తున్నాము. 


15 మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. 
మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాట 
సారుల్లా వున్నారు. ఆశలేని మా [బతుకులు 
ఈ భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా 
వుండరు. 

16 యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణాన్నికె 
మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము. సా 
నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం 
నిర్మిస్తాము. కాని ఈ వస్తుసంపదంతా నీ నుండీ 
వచ్చి నదే. ప్రతిదీ నీకు చెందినదే. 

17 నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని 
కూడ నాకు తెలుసు. ప్రజలు మంచి పనులు 
చేస్తే నీవు సంతోషిస్తావు. ఈ వస్తు సముదాయా 
న్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో) 
నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీ ప్రజ 
లంతా అనేక కానుకలు సంతోషంగా నీకు ఇవ్వ 
టానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను. 

18 ఓ దేవా, నీవు మా పీతర్నులెన అబ్రాహాము, 
ఇస్సాకు, ఇశ్రాయేలులకు” దేవుడివి. నీ ప్రజలు 
సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహాయ 
పడుము. వారి హృదయాలప్పుడూ నీ వైపు 
తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము. 

19 నీ పట్ట సత్యవర్తన్నుడై మెలిగేలా నా కుమారుడైన 
సాలొమోనుకు సహాయం చేయుము. నీ ఆ ఆజ్ఞ 
లను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను 
అతను ఎల్ల వేళలా పాలించేలా నీవతనికి తోడ్చ 
డుము. ఈ విషయాలలో నీవు సాలొమోనుకు 
సహాయంచేసి, అతను నేను తలపెట్టిన ఆలయ 
నిర్మాణకార్య[క్రమం పూర్తిచేసేలా తోడ్చడుము.” 


20ప్రిమ్ముట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూ 
హాన్ని ఉద్దేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు 
స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు 
కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతిం 
చారు. యెహోవాకి రాజుకు గౌరవ సూచకంగా వారు 
సాష్టాంగ నమస్కారం చేశారు. 


సొలొమోను రాజవటం 
21ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు 
అర్చించారు. యిహోూవాకు వారు దహన బలులు 
అర్చించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టిళ్లను, 
వేయి గొనె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్ప 
ణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి 
తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు. 





ఇశ్రాయేలు యాకోబుకు మరో పేరు. చూడండి 


ఆది. 35:19. 


1 దినవృత్తాంతములు 29:22-30 


22ఆ రోజు ప్రజలంతా బాగా తిని, తాగి ఆనందించారు. 
యెహోవా అక్కడ వారితో వున్నాడు. వారు చాలా 
ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన 
సాలొమోనును వారు రెండవసారి రాజుగా ప్రకటిం 
చారు. వారు సాలొమోనును రాజుగాను, సాదోకును 
యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెల 
కొని వున్నచోటే వారు ఈ పనిచేశారు. 

బోతరువాత సాలొమోను యెహోవా సింహాసనం 
మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సాలొమోను 
తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్ధిల్లాడు. ఇశ్రాయేలు 
ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు. 

పపెద్దలందరు, బలశాలురెన నాయకులు, రాజైన 
దావీదు “కుమారులందరు “నాలొమోనును రాజాగా 
గుర్తించి అతనికి విధేయులై వున్నారు. 

"బయహూవా సాలొమోనును చాలా గొప్ప వ్యక్తి 
నిగా చసాడు. యహోవా సాలొమోనును చాలా ఉన్న 
తమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా 
గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను 
యెహోవా సాలొమోనుకు ఇచ్చాడు. సాలొమోనుకు 
ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని 
పొందియుండలేదు. 








తరువాత ... రెండవసారి తన మారుటి సోదరుడు 
అదోనీయా తనను తాను రాజుగా ప్రకటించుకానే 
ప్రయత్నం చేసినప్పుడు, సొలొమోను మొదటిసారి రాజుగా 
ఎంపిక చేయబడ్డాడు. చూడండి రాజుల మొదటి (గ్రంథం 
1:5-39. రెండవసారి బహుశః సాలొమోను తండ్రీ దావీదు 
చనిపోయినప్పుడుగావచ్చు. 


500 


దావీదు మరణం 

26-2/ద్రావీదు ఇశ్రాయేలుకు నలభై సంవత్సరాలు 
రాజుగా వున్నాడు. దావీదు యెష్టయి కుమారుడు. 
దావీదు హెబ్రోను నగరంలో ఏడు సంవత్సరాలు పాఠిం 
చాడు. తరువాత దావీదు యెరూషలేము నగరం నుండి 
ముప్పది మూడు సంవత్సరాలు పాలించాడు. *దావీదు 
బాగా వృద్దుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ 
జీవితాన్ని దీర్ణకాలం గడిపాడు. దావీదు అన్ని భోగ 
భాగ్యాలు, గొరవాభిమానాలు పొందాడు. తరువాత 
అతని కుమారుడు సాలొమోను నూతన రాజు 
అయ్యాడు. 

బీరాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన 
పనులన్నీ దీర్ణదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతల 
లోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ణదర్షి 
యైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందు సర్ప 
బడ్డాయి. 306 వాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా 
దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. 
అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన 
విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు 
ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన 
కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి. 


501 


2 దినవృత్తాంతములు 


సాలొమోను జ్ఞాన భిక్షం కోరటం 

యెహోవా దేవుని కృపవున్నందువల్ల సాలొమోను 
చాలా శక్తిమంతుడెన రాజుగా రూపొందాడు. 

యెహోవా సాలొమోనును గ ప్ప వ్యక్తిగా చేశాడు. 
?సాలొమోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లా 
డాడు. అతడు సెన్యాధికారులతోను, దళాధిపతుల 
తోను, న్యాయాధిపతులతోను, ఇంకను ఇశ్రాయేలు 
లోని ప్రతి ఒక్క నాయకునితోను, ప్రతి కుటుంబ 
పెద్దతోను మాట్లాడాడు. పిమ్మట సాలొమోను, అతని 
దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కలిసి గిబియోనులో 
వున్న గుట్టమీదికి (ఉన్నత స్థలం) వెళ్లారు. దేవుని 
సని గుడారం అక్కడ ఉంది. యె హోవా సేవకుడెన 
షే ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారిలో వున్న 
వ ఈ గుడారాన్ని నిర్మించాడు. “దేవుని ఒడంబడిక 
పెట్టే దావీదు కిర్యత్యారీము నుండి యెరూషలేముకు 
తీసుకొని వచ్చాడు. దానిని వుంచటానికి దావీదు 
యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. 
దేవుని ఒడంబడిక పెట్టును వుంచటానికి దావీదు యెరూ 
షలేములో ఒక గుడారం ఏర్పాటు చేశాడు. *బెసలేలు 





నీవు నన్ను ఎంపిక చేశావు. *నా ప్రభువైన దేవా నీవు 
నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెర 
వేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక 
చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా 
వుంది. !0ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. 
దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించ 
గలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ 
ఒక్కడూ పరిపాలించలేడు!” 

1అది విని సాలొమోనుతో దేవుడు యిలా 
అన్నాడు: “నీ (ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్ని 
గాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరు 
ప్రతిష్టలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం 
కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం 
బతకాలని దీర్జాయుష్లూ కోరలేదు. నా ప్రజలను పాఠిం 
చటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసా 
దించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను 
ఎంపిక చేశాను. '*కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని 
(ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భోగ భాగ్యాలను, 
గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న 





కంచుతో ఒక బలిపీఠాన్ని తయారుచేశాడు. బెసలేలు 
తండ్రిపే పెరు ఊరి. ఊరి తండ్రి పేరు హూరు. కాని ఈ 
కంచు పీఠం గిబియోనులో పవిత్ర గుడారం ఎదుట 
వుంది. అందువల్ల సాలొమోను, (ప్రజలు కలిసి దేవుని 
సలహా పొందటానికి గిబియోనుకు వెళ్లారు. "సన్నిధి 
గుడారం వద్ద దేవుని ముందున్న కంచుపీఠం వద్దకు 
సాలొమోను వెళ్లాడు. బలిపీఠం మీద సాలొమోను 
వెయ్యి దహనబలులు అర్పించాడు. 

"ఆ రోజు రాత్రి దేవుడు సాలొమోనుకు స్వప 
దర్శనమిచ్చి యిలా అన్నాడు: “సాలొమోనూ, నీకు 
ఏమి కావాలో కోరుకో.” 

ీసాల్రొమోను దేవునితో యిలా అన్నాడు: “నా 
తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. 
నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి 





ఒడంబడిక పెట్టె దేవుని పది ఆజ్ఞలు వ్రాయబడిన శిలాఫ 
లకాలు, ఇశ్రాయేలు ప్రజలు సీనాయి ఎడారిలోవున్నప్పుడు 
దేవుడు వారీతో వున్నట్లు రుజువు చేసే మరికొన్ని వస్తువులు 
ఆ శాసనాల పెట్టలో భద్రపరచబడినాయి. 


రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని 
పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ 
ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.” 
గెసాలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి 
వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా 
పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెల్లాడు. 


సాలొమోను సైన్యాన్ని, ఐశ్వర్యాన్ని వృద్దచేయతం 
4సాలామోను గుర్రాలను, రథాలను సేకరించాడు. 
అతనికి పద్నాలుగువందల రథాలు, పన్నెండువేల 
గుర్రాలు వున్నాయి. సొలొమోను నగరాలలో ప్రత్యేక 
రథశాలలు నిర్మించి వాటిని అక్కడ వుంచాడు. యెరూ 
షలేములో కూడా కొన్ని గుర్రాలను, రథాలను సాలొ 
మోను వుంచాడు. యెరూషలేములోనే రాజగృహం 
కూడా వుంది. యెరూషలేములో సొలొమోను విస్తా 
రంగా వెండి బంగారాలను సేకరించి నిల్వచేశాడు. 
అతడు వెండి బంగారాలను ఎంత మేరకు సేకరించా 
డనగా వాటి నిల్వలు సామాన్య రాతిగుట్టల్లా వున్నాయి. 
సొలొమోను సరళ వ కాల కలపను చాలా సేకరించాడు. 





2 దినవృత్తాంతములు 1:16-2:14 


అతడు సరళ చెట్ల కలపను పల్లపు ప్రాంతాలలో విస్త 
రించి వున్న మేడి చెట్టంత ఎక్కువగా సేకరించాడు. 
16 కఈజిప్ట నుంచి, కవే (సైలీషియా అనబడే దక్షిణ 
టర్కీ (ప్రాంతం) నుంచి సొలొమోను గుర్రాలను తెప్పేం 
చాడు. రాజు వర్తకులు ఈ గుర్రాలను కవేలో కొనేవారు. 
“రాజు వర్తకులు ఈజిప్టులో ఒక్కొక్క రథాన్ని ఆరు 
వందల తులాల వెండిని, ఒక్కొక్క గుర్రాన్ని నూట 
యేబది తులాల వెండిని వెచ్చించి కొనేవారు, ఆ 
కాలంలో వర్తకులు గుర్రాలను, రథాలను హిత్తీయుల 
రాజులకు, అరాము (సిరియా) రాజులకు కూడ అమ్మే 
వారు. 


ఆలయ నిర్మాణానికి సాలొమోను యత్నం 
9 యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ 

నిర్మాణానికి సాలొమోను సన్నాహం చేశాడు. తన 
కొర్షకె ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని 
సాలొమోను తలచాడు. ?సాలొమోను డెబ్బ్టైవేల 
మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎన 
బైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు 
నియమించాడు. పనివాళ్త మీద నిఘావుంచడానికి 
మూడువేల ఆరువందల మందిని నియమించాడు. 

తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం 
పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సాలొమోను 
హీరాముకు యిలా చెప్పి పంపాడు: “నీవు నా తండ్రీ 
దావీదుకు సహాయపడినట్టు నాకు కూడ సహాయం 
చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు 
నరళ వృక్షాల కలపను పంపావు. *నా దేవుడైన 
యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలి 
చాను. నా ప్రజలు ఉరాధించుకొనటానికి వీలుగా దానిని 
నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు 
ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన 
రొట్టును నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, 
సాయంత్రం దహనబలులు అర్చిస్తూ, మేము మా 
దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమా 
వాస్య రోజులందును, మరి ఇతర (ప్రత్యేక ఉత్సవ 
దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన 
యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు 
ప్రజలు శాశ్వతంగా పాటేంచే ఒక నియమం. 

వోమా దేవుడు మిగిలిన దెవాలకంలు మహోన్న 
తుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం 
కూడా ఉన్నతంగా ఉంటుంది. 

నిజానికి మానవ మాతుడవ్వడూ మా దేవునికి 
ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా 
దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు 
ఆలయం నిర్మాణం చేయ లేను. నేను కేవలం ఆయన 
సన్నిధిని ధూపం వేయటా నికి ఒక పీఠం మాత్రమే 
నిర్మించగలను. 


502 


“కావున వెండి బంగారు పనులలోను; కంచు, 
ఇనుము పనులలోను నేర్పరియై న ఒక పనివానిని 
ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు 
పదార్థాల పనిలో కూడ నేర్చరియై ఉండాలి. నావద్ద 
వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి 
అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా 
తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక 
చేశాడు. సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు 
చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. 
లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు 
అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ 
మనుష్యులకు సహాయపడతారు. *సాధ్యమై నంత 
ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించ 
బోయే ఆలయం చాల గొప్నదె, అద్భుతమై నదిగా 
వుంటుంది. '’కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం 
నేను నాలుగు వందల గరిసెలో గోధుమలు, నాలుగు 
వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను 
వేలగేలనుల (మూడు వేల ఎనిమిది వరదల పడులు 
లేక ఇరువది వేల బాదులు) |దాక్షారసమును, అదే పరి 
మాణములో నూనెను కేటాయిస్తున్నాను.” 

గోసాలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక 
వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది: 
“సాలొమోనూ, యెహోవా తన (ప్రజలను ప్రేమిస్తు 
న్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా 
నియమించాడు.” '"హీరాము తన సందేశంలో ఇంకా 
యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు 
స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టిం 
చాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెల్తివెన కుమా 
రుని ప్రసాదించాడు. సాలామోనూ, నీకు తేలివి, అవగా 
హన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆల 
యాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజ 
భవనాన్ని కూడ నిర్మింప తలపెట్టావు. “నేను నీ 
వద్దకు ఒక .నెపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు 
రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. 
అతని పేరు హూరాము అబీ. అతని తల్లి దాను 
వంశస్థురాలు. అతని తండ తూరు నగరవాసి. 
హూరాము - అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, 
రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము-అభీ 
ఊదా, నీలి, ఎరుపు రంగుల వస్తువుల, ఖరీదెన వస్త్రాల 
పనులలో కూడ మంచి నేర్పరి. పె పెగా హూరామూ అబీ 
చెక్కడపు పనులలో కూడ నిపుణుడు. నీవు చూపిన 
ఏ నమూనానెనా అతడు అరం చేసికొని దాని (ప్రకారం 


యూ థ 
పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, 


కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు 





నాలుగు వందల గరిసెల ఇంచుమించు డెభా వేల కిలో 
(గ్రాములు, లేక రెండు లక్షల తూములు. 


503 


ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ 
తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను. 
సో“నీవు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్టారసం 
నాకు పంపుతానని రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం 
పంపించు. !6లెబానోను దేశంలో మేము కలప నరు 
కుతాము. నీకు ఎంతకలప కావాలో అంత కలప 
నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పా 
పట్టణం నుండి సముద్రం మీద పంపుతాము. తరువాత 
ఆ కలపను నీవు యెరూషలేముకు మోయించవచ్చు.” 
“అప్పుడు సాలొమోను ఇశ్రాయేలులో నివ 
సిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు 
జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. 
దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై 
మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు 
వారు కనుగొన్నారు. 1ీబరువులు మోయటానికి డెబ్బై 
వేలమంది విదేశీయులను సాలొమోను నియమిం 
చాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది 
విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపె 
విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల 
విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు. 


సాలొమోను ఆలయాన్ని నిర్మించటం 
యెరూషలేములో మోరీయా పర్వతం మీద సాలొ 


2 దినవృత్తాంతములు 2:15-3:16 


(అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ 
(ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు). "ఆల 
యపు ల్‌వలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పిం 
చాడు. సె కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, 
తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. 
గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు 
చెక్కించాడు. 

తరువాత సాలొమోను అతి పవిత్ర స్థలం 
ఏర్పాటు చేశాడు. అతి పవిత్ర స్థలం పొడవు ముప్పై 
అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం 
ఎడల్బంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర 
స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయిం 
చాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు 
(ఆరువందల తలాంతులు). బంగారపు మేకుల 
తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు 
పానులు). పే గదులకు బంగారు పూత వేయించాడు. 
100డు కేరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో 
పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ "కరూబుల 
బొమ్మలకు బంగారు తొడుగు వేశారు. !!ఆ కెరూబుల 
ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. 
ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై 
అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క 
గోడకు అనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ 





మాను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. 
ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియెన 
దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు 
సిద్ధపర్చిన స్థ సలంలోనే సాలొమోను ఆలయాన్ని నిర్మిం 
చాడు. ఈ స్థలం ఒరా సనుకు చెందిన నూర్పిడి కళ్ల కళ్లంవద్ద 
వుంది. ఒర్నాను యెబూసీయుడు. *తన పాలన ఇశ్రా 
యేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ 
వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు. 

ఆలయ నిర్మాణ విషయంలో సాలొమోనుకు 
కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడు 
గుల (అరవై మూరలు) పొడవు; ముప్పై అడుగుల 
(ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసు 
కొన్నప్పుడు. సాలొమోను పాత మూర కొలతనే 
అనుసరించాడు. “ఆలయ మండపం పొడవు ముప్పై 
అడుగులు; ఎత్తు ముపె ప్రై అడుగులు. అతడు మండ 
పము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో 
పొదిగించాడు. * పెద్దగది గోడల మీద తమాల వృక్షముల 
(ఖర్జూరపు చెట్టు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల 
వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు 
తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు 
చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయిం 
చాడు. “ఆలయంలో అందం ఇనుమడించే విధంగా 
విల్లువెన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి 
తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. 





కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది. "రెండవ 
కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వెపున ఆను 
తుంది. రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై 
అడుగుల దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల 
బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు 
నిలబడి వుంటాయి. 

నీలం, ఊదా, ఎరుపు పదార్థాలతోను, ఖర్తీదెన 
పట్టుతోను సొలొమోను తెరలు సయించాడు. ఈ 
తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు. 

ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు 
చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర 
అడుగుల (ముప్పైయై దు మూరలు) ఎత్తు వుంటుంది. 
ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు 
ఏడున్నర అడుగులు. 'కంఠాహారం లాంటి గొలుసు 
లను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను 
స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ 








అతి పవిత్ర స్థలం ఇది ఆలయపు లోపలిగది. ఇందులో 
దేవుని ఒడంబడిక పెట్టును వుంచుతారు. దీనినే “పవిత్రాతి 
పవిత్ర స్థలం” అంటారు. ఇక్కడ దేవుడు నివసిస్తూ, 
ఆరాధింపబడతాడు. 

తెరలు ఈ తెరలను ముందు గదికి, అతి పవిత్ర స్థలానికి 


మధ్య వేలాడదీస్తారు. తద్వారా దేవుని ఒడంబడిక పేట్టను 
కెరూబులను ఎవ్వరూ వెంటనే చూడలేరు. 


2 దినవృత్తాంతములు 3:17-4:20 


కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలిం 
చాడు. ఇలా అలంకరించిన స్తంభాలను సాలొమోను 
ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి పక్క, 
రెండవ స్తంభం ఎడమ పక్కన నిలిపారు. సాలొమోను 
కుడి పక్క స్తంభానికి “యాకిను* అని పేరు పెట్టాడు. 
ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు అని పేరు 
పెట్టాడు. 


ఆలయ సామి 

ఒక బలిపీఠాన్ని చేయటానికి సాలొమోను 

కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం 
ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, 
పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది. “కరిగిన 
కంచును వినియోగించి సాలొమోను ఒక పెద్ద కోనే 
రును (సముదం) చేయించాడు. ఆ కోనేరు 
(సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం 
పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. 
దాని చుట్టు కొలత నలుబదియై దు అడుగులు. 
కోనేరు (సముద్రం) అంచు చుట్టూ పద్దెనిమిది 
అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ 
గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం) ను 
పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి. “ఆ పెద్ద కోనేరు 


504 


బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి 
వినియోగించేవారు. 

7సాల్రొమోను పది బంగారపు దీప స్తంభాలు చేయిం 
చాడు. ఈ దీప ఆలయ స్తంభాలు చేయటానికి, మును 
"పటి దీపస్తంభాల నమూనాలనే సాలొమోను అను 
కరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో 
వుంచాడు. కుడిపక్క ఐదు, ఎడమపక్క ఐదు దీప 
స్తంభాలను వుంచాడు. ీసాలొమోను పది బల్లలు 
చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు 
బల్లలు కుడిపక్కన, ఐదు బల్లలు ఎడమపక్కన 
వుంచాడు. సోలొమోను వంద తొట్టు చేయించటానికి 
బంగారం వినియోగించాడు. ఆలయం వెలుపల సాలొ 
మోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి 
వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ 
ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయిం 
చాడు. పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రంిను 
ఆలయం కి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల 
మూలు భాగాన వుంచాడు. 

'1హూరాము కుండలను, పారలను, గిన్నెలను 
తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజెన సాలొ 
మోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి 
చేశాడు. 'హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన 





(సముద్రంి పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాల్వప నిలప 
బడింది. మూడు గిత్తలు ఉత్తరానికి తిరిగి వున్నాయి. 
మూడు గిత్తలు పడమటి వెపుకు తిరిగి వున్నాయి. 
మూడు గిత్తలు దక్షిణానికి తిరిగి వున్నాయి. మూడు 
గిత్తలు తూర్పు వెపుకు చూస్తూవున్నాయి. ఆ పెద్ద 
కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ 
గిత్తలన్నీ వాటి వెనుక భాగాలు మధ్యలో ఒకదానికొకటి 
ఆనుకొని వుండి నిలబడి వున్నాయి. *కంచు కోనేరు 
(సముద్రపు) మందం మూడు అంగుళాలు. కోనేరు 
సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచు 
తామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు 
వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్టు) నీరు 
పడుతుంది. 

6సాలొమోను పది వెడల్చెన తొష్టులను నిర్మిం 
చాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సము 
ద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ (ప్రక్కన 
వుంచాడు. ఈ తొట్టను దహన బలులుగా అర్చించే 
జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద 
కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము 








యాకీను హెబ్రీలో యాకీను అనగా “ఆయనే స్థాపించును” 
అని అర్థం. 


బోయజు హెబ్రీలో బోయజు అనగా “ఆయనలోనే శక్తి 
వున్నది” అని అర్థం. 


కోనేరు నీళ్లను నింపుటకు చేయు పెద్దతొట్టి లాంటిది. 


ఎడల్పెన పళ్ళెములను చెశాడు. ఆ స్తంభాల పెనున్న 
వెడల్పు పళ్ళాములను అలంకారంగా కప్పటానికి రెండు 
వలల్జాంటి అల్లికలను కూడ చేశాడు. ఆ రెండు 
అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దాని 
మ్మకాయల ప్రతిమలు కూడ చేశాడు. అలంకరణగా 
రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టు 
బడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళిములను వలలు 
కప్పివున్నాయి. ేహూరాము తొట్లను, వాటి కింది 
కుదురులను కూడ చేశాడు. హూరాము కంచు కోనే 
రును (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను 
చేశాడు. 'హూరాము పాత్రలను, పారలను, శూలాలను, 
మరియు రాజెన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి 
కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తు 
సామగంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది. 
గొరాజైన సాలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి 
మూనలలో పోతపోయించాడు. ఈ మూనలు 
యోర్ణ్జానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల 
మధ్య తయారు చేయబడ్డాయి. సొలొమోను 
చేయించిన ఈ రకమై న వస్తుసామ[గ్రి ఎంత వుందనగా 
వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ 
ప్రయత్నించియుండలేదు. 

గీసాలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు 
కూడ చేయించాడు. సాలొమోను బంగారు బలిపీఠం 
చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచటానికి 
తగిన బల్లలు చేయించాడు. *సాలొమోను దీప 


505 


స్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. 
అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన 
ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి. 21 ప్రమిదలు నిలిపే 
పుష్పాలవంటి కుదుర్దు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ 
మేలిమి బంగారంతో సాలొమూను చేయించాడు. 
2వత్తులు ఎగదోయు పనిముట్లను, తొట్లను, గిన్నె 
లను, సాం బాణి పాగవేయు ధూప కలశాలు చేయ 
టానికి కూడా సొలొమోను శుద్ద బంగారం వినియో 
గించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం 
తలుపులకు, ఆలయం తలుపులకు సాలొమోను శుద్ధ 
బంగారం వినియోగించాడు. 

దానితో సాలొవూను యెహోవా ఆలయ 
వ నిర్మాణానికి తలపెట్టిన పనంతా పూర్తయ్యింది. 
తన తండ్రి దావీదు ఆలయానికిచ్చిన వస్తువులన్నిటినీ 
సాలొమోను ఆలయంలోకి తెచ్చాడు. వెండీ బంగా 
రాలతో చేసిన వస్తువులను, తదితర సామానులన్నిటినీ 
సొలొమోను లోనికి తెచ్చాడు. ఆ వస్తువులన్నిటినీ 
సొలొమోను ఆలయపు ఖజానాలో భద్రపర్చాడు. 


పవిత సెట్టు ఆలయానికి తేబడటం 

ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశనాయకులందరినీ 
ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సాలొమోను 
పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ 
పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టను దావీదు 
నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చ సేటందుకు 
సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు 
నగరానికే సీయోను అని పేరు. ఈ సందర్భంగా 
ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజెన 
సాలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో 
ఈ విందు ఏర్పాటు చేయబడింది. 

*ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీ 
యులు ఒడంబడిక పెట్టును లేవదీశారు. "పిమ్మట 
యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టను 
యెరూషలేముకు మోశారు. యాజకులు, లేవీయులు 
సన్నిధి గుడారాన్ని, దానిలో వస స పవిత్ర వస్తువులను 
యెరూషలేముకు తెచ్చారు. రాజైన సాలొమోను, 
ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెష్టెముందు గుమి 
కూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు 
గ”(రైలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన 


2 దినవృత్తాంతములు 4:21-6:2 


నిలబడివున్నాయి. *అతి పవిత్ర స్థలం ముందు నుంచి 
చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టను 
మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట 
నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ 
ఆ కర్రలు అక్కడ వున్నాయి. ఒడంబడిక పెట్టలో 
రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని 
పది ఆజ్ఞలున్న ఫలకాలు). హోరేబు పర్వతం మీద 
ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెబ్టలో 
వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక 
ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రా 
యేలు ప్రజలు ఈజిస్ట్ర నుండి స్వతంత్రుల బయటకు 
వచ్చిన పిమ్మట జరిగింది. 

"పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజ 
కులంతా బయటకు వచ్చారు. వారంతా శుచిగా 
వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి 
చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి 
పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము 
పరికుద్దులనారు. 

2బలిపిఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన 
గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, 
యదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల 
వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, 
బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకు 
లంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. 
వారి చేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబురలు, సితారలు 
వున్నాయి. “తప గాయకులతో పాటు నూటఇరవై 
మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది 
యాజకులు బూరలు ఊదారు. 

'ెబ్రూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, 
సొంపుగా ఒక్క మనిషివల ఊది, పాడారు. వారు 
యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికి 
నప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, 
తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్ద 
శబ్దం వచ్చేలా చేశారు. వారు యిలా పాడారు: 

“ప్రభువు మంచివాడు, దేవుని కరుణ శాశ్వత 
మెనది!” 

“అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవ 
రించింది. *ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా 
కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణ 








గొ(రైలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టలనన్ని 
వున్నాయి. తరువాత యాజకులు యెహోవా ఒడరి 
బడిక పెష్టును, దాన్నికె నిర్దేశించిన స్థలానికి తీసికొని 
వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. 
ఒడంబడిక పె అతి es సలంలో ముల 
రెక్కల కింద వుంచారు. క2డరబడీక పెట్ట వుంచబడిన 
స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూ 
బులు ఒడంబడిక పెట్టమీద, దానిని మోసే కర్రమీద 


మేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని 
నింపివేసింది. 


తరువాత సాలొవూను యిలా అన్నాడు: 

“యెహోవా, నల్లని మేఫుంలో నివసిస్తానని 
అన్నాడు. *ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని 
నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం. శాశ్వ 
తంగా నీవు నివసించటానికి అది నిలయం!” 


2 దినవృత్తాంతములు 6:3-24 


సాలొమోను ప్రసంగం 

3సాలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడి 
ఉన్న ప్రజలందరినీ దీవించాడు. *సాలొమోను యిలా 
అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం 
చేయండి! నా తండి దావీదుకు తానేమి చేస్తానని 
వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవర్శివాడు, 
యెహోవా దేవుడు యిలా చెప్పియున్నాడు: * “నా 
ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి 
ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక 
ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా 
(ప్రజలాన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ 
వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు. “కాని ఇప ప్పుడు 
నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. 
పెగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి 
'దావీదును ఎంపిక చేశాను.” 

ఇ శాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రి 
యగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు. 
కాని యెహోవా నా తండ్రితో, “దావీదూ, నీవు నా 
పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలచటం బాగానే 
వుంది. కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. 
నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని 
నిర్మిస్తాడు అని చెప్పాడు. యెహోవా ఏమి చేస్తానని 
చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రీ స్థానంలో 
నేను కొత్త రాజును. దావీదు నా తండి. కప్పుడు 


506 


బెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్తహృదయంతో 
సన్మార్గుల, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొన 
సాగిస్తావు. నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వార్దా 
నాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ 
నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని 
స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు. 
“poe దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ 
సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. 
నీవిలా మాట యిచ్చావు: "దావీదూ, నా సన్నిధిలో 
ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు 
తప్పక కొనసాగుతాడు. “పే కుమారులు వారు చేసే 
కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. 
నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ 
కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.” 
గొఇ శాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ని వాగ్దానం నిజ 
మగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు 
యిచ్చియున్నావు. 

$5 దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి 
భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు 
గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! 
అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం 
నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు! "కానీ నీ 
కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను 
ఆలకించు. నా దేవుడై న ప్రభూ, నా మొరాలకించుము! 





నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన 
వాగ్దానం. మరి నను ఇశ్రాయులు దవుడగు యెహూ 
వాకు ఒక ఆలయాన్ని నిర్మించాను. !*ఒడంబడిక 
పెట్టను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్ట 
లోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. 
దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు 
కొన్నాడు.” 





సాలొమోను ప్రార్థన 

2సాలామోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా 
నిలబడ్డాడు. సమావేశమై న ఇశ్రాయేలు ప్రజల కెదు 
రుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సాలొమోను తన 
"రెండు చేతులూ చాచాడు. సాలొమోను కంచుతో 
ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర 
అడుగులు; వెడల్పు ఏడున్నర అడుగులు; ఎత్తు ఏడు 
న్నర అడుగులు. అతడు దానిని బయట ఆవరణలో 
మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశ 
మైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. 
సాలొమోను తన చేతులను ఆకాశంలోనికి ఎత్తాడు. 

కప్ప పిమ్మట సొలొమోను యిలా ప్రార్థన చేశాడు: 
ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు 
భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కరు లేరు. 
పేమ. కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిల 


నీకొరకునా ప్రార్గన యందు శ్రద్ధ వహించుము. నేను 
నీ సేవకుడను' *!ఈ ఆలయాన్ని నీవు కన్నులార 
రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో ని 
పేరును ప్రతిషిస్తావని నీవు చెప్పయున్నావు. ఈ 
ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు 
విందువుగాక! 21న్రేన్సు నీ ప్రజలెన ఇశ్రాయేలీయులు 
చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని 
చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్య 
ముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా 
ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు 
మమ్ముల్ని మన్నించుము. 

“క మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన 
నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు 
నీ పేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని 
నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి 
వచ్చినప్పుడు *నీవు ఆకాశంలోని నీ నివాసము నుండి 
వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య 
తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను 
బాధ పెట్టిన విధంగా తానుకూడ ఆ బాధను అనుభ 
వించేలా చేయుము. మంచి కార్యములు చసిన-వానీ 
నిర్దోషిత్వాన్ని నిరూపింపుము. 

24కి ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ట పాపం 
చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. 


507 


తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ 
చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థిస్తూ 
వేడుకుంటే, ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల 
రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి 
పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని 
రమ్ము. 

2రోవర్ణాలు లేకుండ ఆకాశం కుంచుకపోవచ్చు. ఇశ్రా 
యేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్టయితే ఇది జరుగు 
తుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై 
తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం 
వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే, 2/నివ్ఫు ఆకా 
“శంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము 
ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు 
(ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని 
వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్ణాలు కురి 
పించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు. 

28% రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు 
వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోట 
లకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ 
సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదా 
డులు జరిగినపుడుగాిః ఇశ్రాయేలులో స్‌ రకమై న 
వ్యాధులు ప్రబలినా, 2 ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు 
(గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని 
ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే, నీ 
నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆల 
కించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. 
(ప్రతి వ్యక్తికి వానికి అర్లమై న దాని నివ్వుము. ఎందు 
వల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ 
హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది. 
అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో 
(ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు 
కలిగి వుంటారు. నీ ప్రజలాన ఇశ్రాయేలీయులకు 
చెందని పరదేశీయుడెవడెనా తన సుదూరదేశం నుండి 
ఇక్కడికి రావచ్చును. అతడు నీ మోన సత నామం 
వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, 
చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు 
వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే, ష్‌ 
ఆకాశ నివాసం నుండే వాని ప్రార్థన ఆలకించుము. ఆ 
పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు 
(ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని 
తెలుసు కాని, నీ ప్రజలెన ఇశ్రాయేలీయులవలా నీ 
పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ 
ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు 
మీద పిలవ బడుతూ వుందని తెలుసుకుంటారు. 

వజోనివు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక 
చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవెపు, 
నేను నిర్మించిన ఈ ఆలయరంవెపు తిరిగి నిన్ను తలంచి 








2 దినవృత్తాంతములు 6:25-7:3 


ప్రార్థన చేసిన పక్షంలో "వారి (ప్రార్థన ఆకాశంనుండి 
నీవు ఆలకించి తగిన సహాయం చేయుము. 

3 పజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామా 
న్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ 
(ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వార్తిపై కోపం 
రావటం సహజం. ఒకానొక శతువు వచ్చి వారిని 
ఓడించి బందీలుగా దూర దేశానికో, దగ్గర దేశానికో 
తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు. "కాని వారు 
బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో 
పరివర్తన వచ్చి నిన్ను [ప్రాధేయపడవచ్చు. “మేము 
పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మా 
ర్గంగా (ప్రవర్తించాము,' అని వారు పరితపించవచ్చు. 
కీపరితపీంచి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ 
సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు 
నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు 
యిచ్చిన దేశంవెపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవెపు 
చూస్తూ నిన్ను ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద 
నిర్మించిన ఈ ఆలయంవెపు తిరిగి ప్రార్థించవచ్చు. 
ఫోఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు 
వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల 
పాపం చేసిన నీ ప్రజలెన వారి ప్రార్థన, వారి మనవి 
ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము. *ఓ 
నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని 
నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మము 

సే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము. 


41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర 
శక్తికి నిదర్శనమై న ఒడంబడిక పెట్టుతో నీ 
విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము. నీ 
యాజకులు రక్షణ పొందుదురు గాక! ఓ 
ప్రభూ, దేవా, “పవిత్రులౌన వ ప్రజలకు 
సుఖశాంతులను కలుగజేయుము! 

2 ఓ దేవా, నీవల్ల అభిషిక్షుడైన వానిని తిరస్క 
రించవద్దు. నీ సేవకుడైన దావీదు చేసిన 
విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపక ముంచు 
కొనుము!” 


ఆలయాన్ని దేవునికి అంకితం చేయుటం 

7 సాలొవూను (ప్రార్ధన పూర్తి చేసేసరికి ఆకాశం 

నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణ 
లను దహించి వేసింది. యహోవా మహిమ ఆల 
యాన్ని నింపివేసింది. 

యెహోవా మహిమ నిండీ వున్న ఆలయంలో 
యాజకులు ప్రవేశించలేక పోయారు. ఆకాశం నుండి 
అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. 
యెహోవా మహిమ ఆల యాన్ని ఆవరించి వుండటం 
కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ 


2 దినవృత్తాంతములు 7:4-22 


పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్క 
రించారు. వారింకా యిలా అన్నారు: 


“ప్రభువు ఉత్తముడు, ఆయన కరుణ ఎప్ప 
టికీ కొనసాగుతుంది.” 


“పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజ 
లందరు యి హె హైోవా ముందు బలులు అర్చించారు. 
రాజాన సాలొమోను ఇరవై రెండుఎల గిత్తలను, ఒక 
లక్షా ఇరవై వేల గొరైెలను బలియిచ్చాడు. రాజు, 
ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. 
అది యహోవా ఆరాధనక వినియోగింపబడాలి. 
యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా 
నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం 
వాయించే పనిముట్టు పట్టుకుని నిలిచారు. దేవునికి 
వందనాలర్చించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజెన 
దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” "అని 
యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదు 
రుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీ 
యులందరూ నిలబడ్డారు. 

"ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని 
సాలొమోను ప్రతిష్టించాడు. అక్కడే సాలొమోను 
దహనబలులు,*” సమాధాన బలుల కొవ్వును అర్చిం 
చాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, 
ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాల 
నందున, సాలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని 
వినియోగించాడు. 

కనాలామోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు 
రోజులపాటు పండుగ చేశారు. సాలొమోనుతో చాలా 
మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి 
ఈజిప్టు సెలయేటి వరకు వున్న (ప్రాంత మంతటి 
నుండి జనసమూహాలు వచ్చాయి. *ఏడు రోజుల 
పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు 
పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు 
పవిత్రం (శుద్ది చేశారు. దానిని దెవారాధనలోనే విని 
యోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరిం 
చారు. 19ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ 
రోజు సాలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు 
పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను 
పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్లు ఎంతో ఉదారంగా వున్నం 
దుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి వృద 
యాలు ఆనందమయమయ్యాయి. 








దహనబలులు దేవునితో స్నేహం కొనసాగించటానికి, 
పోయిన సహవాసాన్ని తిరిగి పోందటానికిగాను చేయు 
అర్పణ, ఇందులో బలిపపవు ఒక ప్రత్యేక భాగాన్ని అర్చించి 
మిగిలిన దానిని ప్రజలుగాని యాజకులుగాని తింటారు. 


508 


యెహోవా సాలొమోను వద్దకు రావటం 

గోసాలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మిం 
చటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన 
ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పను 
లన్నీ పూర్తిచేశాడు. *ఆ రాత్రి యెహోవా సాలొమో 
నుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు: 
“సాలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు 
యివ్వటానికి అన్నువెన “ ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే 
ఎంపిక చేశాను. 13వర్దాలు లేకుండా నేను ఆకాశాన్ని 
మూసివేసినప్పుడుగానీ, దేశాన్ని నాశనం చేసే విధంగా 
నేను మిడతల దండులను పంపినప్పుడుగాని, నేను 
నా ప్రజలకు వ్యాధులు సోకేలా చేసినప్పుడుగాని, 14 


పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి 


నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు 
తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం 
నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను 


క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. "నేను 


నా నేత్రాలను తెరచియున్నాను. నా చెవులు ఈ 
ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. 1రబ్లకడ్ర 
నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక 
చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్ళు, 
నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ 
వుంటాయి. 'సాలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి 
మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే నా ఆజ్ఞలన్నీ 
పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే, 
కోనిన్నాక శక్తి యుక్తులుగల రాజుగా చేస్తాను. నీ 
రాజ్యాన్ని సుస్థిరమై నదిగా చేస్తాను. నీ తండ్రియైన 
దావీదుతో లదే “ఒడంబడిక చేశాను. 'దావీదూ, 
ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొన 
సాగుతాడు' అని నేను చెప్పియున్నాను. 

(కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిర 
సావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్ప్స 
డితే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన 
రాజ్యం నుండి బయటకు తోసివేస్తాను. నా నామ 
ముతో పవిత్రపర్భబడిన ఈ ఆలయాన్ని నేను వదిలి 
వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ 
ఆలయమును మార్చివేస్తాను. *! అత్యున్నతంగా గౌర 
వింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరెనా 
చూసి ఆశ్చర్యపోతారు. “ఈ రాజ్యానికి, ఈ ఆలయా 
నికి, యహోవా ఎందుకింత భయంకర పరిస్థితి 
కల్పించాడు?” అని అనుకుంటారు. 2పి పిమ్మట వోరు 
ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: "వారి పూర్వీ 
కుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు 
అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిస్ట్ర నుండి విముక్తి 
చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు 
ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను 
కొలిచారు. అందువల్లనే యోెహోవాఈ భయంకర పరి 


509 


స్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అను 


కుంటారు.” 

గ్ర ఆలయ నిర్మాణానికి, తన స్వంత ఇంటి నిర్మా 
ణానికి సాలొవూనుకు ఇరవై సంవత్సరాలు 

పట్టింది. *పిమ్మట హీరాము తనకు ఇచ్చిన పట్టణాలను 

తిరిగి నిర్మించాడు. ఆ పట్టణాలలో కొంత మంది 

ఇశ్రాయేలీయులను సాలొమోను నివసింపనిచ్చాడు. 

దీని తరువాత సొలొమోను సోబాలోని హమాతు నగ 


సాలొమోను నిర్మించిన నగరాలు 


2 దినవృత్తాంతములు 8:1-9:1 


వెళ్లిన ప్రతిచోటూ పవిత్రమై నది అని సాలొమూను 
అన్నాడు. 

“యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన 
బలులు అర్చించాడు. గమనే ఆజ్ఞాపించిన విధంగా 
సాలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు 
ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, 
మరియు సంవత్సరంలో వచ్చె మూడు పండుగ సెలవు 
రోజులలోను అర్చించేవారు. ఆ మూడు పండుగలకు 
పులియని ర్‌ట్టుల పండుగ, వారాల పండుగ మరియు 
పర్ణశాలల పండుగ అని పేర్టు. తన తండ్రి దావీదు 





రాన్ని వశపర్చుకున్నాడు. “సొలొమోను తద్మోరు అనే 
పట్టణాన్ని కూడ ఎడారిలో నిర్మించాడు. హమాతు 
లోని పట్టణాలన్నిటినీ వస్తుసామ్మగులను నిలవచేయ 
టానికి నిర్మించాడు. *సాలొమోను ఎగువ బేత్‌ 
హోరోను, దిగువ బేత్‌ హోరోను పట్టణాలను కూడ 
కట్టించాడు. అతడీ పట్టణాలను బలమె న కోటలుగా 
తయారు చేశాడు. a చుట్టూ గోడలు, వాటి 
ద్వారాలు, ద్వారాలకు కడ్డీలు ఏర్పాటు చేశాడు. “బయ 
అతు పట్టణాన్ని వస్తువులు నిల్వచేసే ఇతర పట్టణాలను 
సాలొమోను మళ్లీ కట్టించాడు. రథశాలలున్న పట్టు 
ణాలను, గుర్రాలను నడిపే రౌతుల నగరాలన్నిటిని 
సాలొమోను కట్టించాడు. యెరూషలేములోను, లెబా 
నోనులోను, తాను రాజుగా వున్న (ప్రాంతాలన్నిటి 
లోను సాలొమోను తనకు కావలసిన వాటినన్నిటినీ 
కట్టించాడు. 

"ఇ శాయేలీయులు నివసిస్తున్న దేశంలో చాలా 
మంది పరదేశీయులున్నారు. వారిలో హిత్తీయులు, 
అమోరీయులు, పెరిజ్లీయులు, హివ్వీయులు, యెబూ 
సీయులు వున్నారు. ఆ పరదేశీయులందరినీ సాలొ 
మోను బానిసలుగా పనిచేయించాడు. వారు ఇశ్రాయేలీ 
యులు కారు. వారంతా దేశాన్ని వదలిపోగా మిగిలిన 
వారంతా పరదేశీయుల సంతతివారు. పెగా వారు ఇశ్రా 
యేలీయులచే చంపబడకుండా మిగిలిపోయినవారు. 
ల వొట్టి చాకిరి ఈనాటికీ కొనసాగుతూనే వుంది. 

99 శ్రాయలీయ్యులెన వారెవరినీ బానిసలుగా చేయమని 
సొలొమోను వత్తిడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు 
సాలొమోను యొక్క పోరాట యోధులు. వారు అతని 
సెనికాధికారులలో ముఖ్యులుగాను, రథాలకు అధిపతు 
లుగాను, రథసారధులకు నాయకులుగాను నియమింప 
బడ్డారు. కొంతమంది ఇశ్రాయేలీయులు సొలొమోను 
ముఖ్యాధిపతులకు _పెఅధికారులుగా వున్నారు. ప్రజల 
కార్యకలాపాలు తనిఖీ చేయటానికి ఇలాంటివారు రెండు 
వందల ఏబై మంది ఉన్నారు. 

11ఫ్టరోరాజు కుమార్తెను దావీదు నగరం నుండి 
ఆమె కొరకు కట్టించిన భవంతికి సాలొమోను తీసుకొని 
వచ్చాడు. “నా భార్య రాజెన దావీదు ఇంటిలో నివసించ 
కూడదు. ఎందువల్లనంటే దేవుని ఒడంబడిక పెష్టై 


ఉపదేశాలన్నిటినీ సాలొమోను పాటించాడు. సాలొ 
మూను వివిధ కార్యాలకు అర్లతగల యాజక వర్గాలను 
నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పను 
లకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్య 
క్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం 
కావలసీన వస్తువులు చేయుటలో యాజకులకు 
తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ 
చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక 
చేశాడు. ఈ రకంగా చేయమనీ. యెహోవా సేవకుడై న 
దావీదు ఆజ్ఞాపించాడు. యాజకులకు, లేవీయులకు 
సాలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు 
మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. 
కనీసం విల్లువెన వస్తువుల భద్రత విషయాలలో కూడ 
వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు. 

16సాలొవూను చేయవలసిన పనంతా పూర్తి 
అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి 
అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ 
పద్దతిలో సాగింది. ఆ విధంగా ఆలయం నిర్మింప 
బడింది. 

గొబమ్మట సాలొమోను ఎసోన్లెబరు, ఏలతు పట్టణా 
లకు వెళ్ళాడు. ఆ పట్టణాలు ఎదోము దేశంలో ఎర్ర 
సముద్ర తీరంలో వున్నాయి. హీరాము ఓడలను 
సాలొమోను వద్దకు పంపాడు. హీరాము స్వంత మను 
ష్యులు ఓడలను నడిపారు. సము[ద్రయానంలో 
హీరాము మనుష్యులు ఆరితేరినవారు. హీరాము మను 
ష్యులు సొలొమోను సేవకులతో కలిసి ఓఫీరుకు వెళ్లి 

పదిహేడు టన్నుల బంగారాన్ని రాజైన సాలొమూ 

నుకు తీసుకొని వచ్చారు. 


షేబదేశపు రాణి సాలొమోనును దర్శించటం 

కేబ దేశపు రాణి సాలొమోను కీర్తిని గురించి 
0 విన్నది. కఠినమై న, చిక్కు ప్రశ్నలు వేసి సాలొమో 
నును పరిక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. 
'షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను 





పదిహేడు టన్నులు నాలుగు వందల ఏబె తలాంతులని 
లేక తొమ్మిది వందల మణుగులు అని పాఠాంతరం. 


2 దినవృత్తాంతములు 9:2-20 


తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, 
విలువెన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంలులు 
ఆమెతో వున్నాయి. ఆమె సాలొమోను వద్దకు వచ్చి 
అతనితో మాట్టాడింది. ఆమె వద్ద సాలొమోనును 
అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి. *ఆమె ప్రశ్నలన్ని 
టికీ సాలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్ప 
టానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సాలొమోనుకు 
కష్టమై నదేదీ కన్పించలేదు. 

3సాలొమూను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన 
భవంతిని షేబ దేశపు రాణి స్వయంగా చూసింది. 
*సాలొమోను బల్లమీద రాజ భోజన పదార్థాలను, అతని 
ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని 
సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను 
ఆమె చూసింది. సాలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే 
వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో 
సాలొమోను ఆర్బించిన దహన బలులను కూడ ఆమె 
చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసి 
నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది! అప్పుడామె రాజెన 
సాలొమోనుతో యిలా అన్నది: “నీ ఘనమైన కార్యా 
లను గురించి, నీ అద్భుతమై న తెలివితేటల గురించి 
నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసు 
కున్నాను. 'నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో 
స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. 
ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ 
నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించి 
వున్నావు నీవు! ”నీ భార్యలు, అధికారులు చాలా 
అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన 
వాక్కులను వారు వినగలరు! 

ీనీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ట ఆయన 
సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున 
రాజ్యమేలటానికి ఆయన సింహాసన౦ా ప్ర తన కూర్చో 
పెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ( ప్రేమిస్తున్నాడు. 
ఆయన నహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా 
వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమై నదో, ఏది 
మంచిదో అది చేయటానికి యహోవా నిన్ను 
ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు?” 

తరువాత షేబ దేశపు రాణి సొలొమోను రాజుకు 
నాలుగున్నర టన్నుల (రెండు వందల నలబై మణు 
గులు) బంగారం, లెక్కకు మించి సుగంధ (ద్రవ్యాలు, 
విల్లువెన రత్నాలు ఇచ్చింది. 'షేబ దేశపు రాణి ఇచ్చినట్లు 
రాజెన సాలొమోనుకు ఎవ్వరూ అటువంటి మేలి రకపు 
సుగంధ ద్రవ్యాలను ఇచ్చివుండలేదు. 

10హీరాము సేవకులు, సాలొమోను సేవకులు 
ఓఫీరు* నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా 





ఓఫీరు ఆనాడు బంగారం విస్తారంగా దొరికే (ప్రాంతం. దాని 
ఉనికి ఈనాటికి ఎవ్వరికీ తెలియదు. 


510 


చందనపు కర్రను, విల్లువెన రత్నాలను తెచ్చారు. 
11ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణం 
లోను రాజెన సాలొమోను చందనపు కర్రను ఉపయో 
గించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబురలు, 
సితారాలు చేయటానికి కూడ సాలొమోను ఈ కర్రను 
వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో 
చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ 
ముందెన్నడూ చూసి వుండలేదు. 

12రాజెన సాలొమోను కూడ షేబ దేశపు రాణికి 
ఆమెకు కావలసిన వాటిని, అడిగిన (ప్రతి దానిని 
ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంలు 
ఎక్కువగానే సాలొమోను ఇచ్చాడు. తరువాత షేబ 
దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు. 


సొలొమోను మహా భాగ్యం 

“ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన 
బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు 
వందల ముప్పైరెండు మణుగులు) తూగింది. 
“సంచార వర్తకులు, వ్యాపారులు సాలొమోనుకు చాలా 
బంగారం తెచ్చారు. అరబీ రాజులందరూ, దేశంలో 
(ప్రాంతీయ పాలకులూ సాలొమోనుకు వెండి బంగా 
రాలు తెచ్చియిచ్చారు. 

బంగారు. రేకులు తాపిన రెండు వందల పెద్ద 
డాళ్లను సాలొమోను చేయించాడు. (ప్రతి డాలుకూ 
సుమారు ఏడున్నర పానుల (ఆరు వందల తులాలు 
సాగగొట్టిన బంగారం పట్టింది. బంగారు రేకులు 
వేయించి మూడు వందల చిన్న డాళ్తను కూడ సాలొ 
మోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక 
పౌనుల (మూడు వందల తులాలు బంగారం ఒక్కొక్క 
డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన 
భవనంలో రాజెన సాలొమోను ఈ డాళ్తను వుంచాడు. 

ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సాలొమోను 
రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి 
తాపించాడు. 

కిసింహాసనానికి ఆరు మెట్టున్నాయి. బంగారంతో 
చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాస 
నానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా 
ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా 
రెండు సింహపు విగ్రహాలున్నాయి. 

సోపతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల 
విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహపు 
విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యం 
లోనూ ఈ రకమై న సింహాసనం చేయించబడలేదు. 
?సాలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో 
చేసినవే. లెబానోను అరణ్య భవనంలో వాడే వస్తు 
సామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సాలా 
మోను కాలంలో వెండీ విల్లువెన లోహంగా చూడబడ 


511 


లేదు. *'తర్జీషు. వరకు ప్రయాణం చేసిన ఓడలు 
సాలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు 
సాలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంపత 
రాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు 
దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసు 
కొని సాలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి. 

=భూలోకంలో వున్న రాజులందరికంశు సాలొ 
మోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడ 
య్యాడు. “ప్రపంచ దేశాల రాజులంతా సాలొమోను 
వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి 
అతనిని దర్శించేవారు. సాలొమోనుకు ఆ తెలివితేట 
లను దేవుడే ప్రసాదించాడు. **ప్రతి సంవత్సరం సాలొ 
మోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కాన్కలు 
తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, 
కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడి 
దలను తెచ్చేవారు. 

బోసాలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచ 
టానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు 
వేలమంది రథసారధులునా ఎరు. రథాలకు ప్రత్యేక నగరా 
లను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలే 
ములో వుంచుకున్నాడు. 

26య్రూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, 
మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ 
సాలొమోను రాజెయున్నాడు. 

27సాలామోను రాజు వద్ద నిలవవున్న వెండి 
యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని 
వద్ద పల్లపు ప్రాంతంలో” వున్న మేడిచెట్లంత విస్తా 
రంగా దేవదారు చెట్ల కలపవుంది. ఈజిప్టు నుండి, 
తదితర దేశాలనుండి (ప్రజలు సొలొమోనుకు గుర్రాలను 
తెచ్చి యిచ్చేవారు. 


సాలొమోను మరణం 

బీమొదటీనుండి చివరివరకు సొలొమోను చేసిన 
పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలోను, షిలో 
హువాడైన అహీయా ప్రవచనాలలోను, మరియు దీర్ణ 
దర్శి అయిన ఇదో దర్శనాలలోను పొందుపర్చబడి 
నాయి. అహీయా షిలోనీయుడు. ఇదో దీర్ణదర్శి 
(ప్రవక్త). ఇదో యరొబామును గురించి రాశాడు. 
యరొబాము నెబాతు కుమారుడు. *సాలొమోను 
నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయే 
లంతటినీ పాలించాడు. *'పీ పిమ్మట సాలొమోను చని 





తర్షీషు ఇది ఇశ్రాయేలుకు చాలా దూరంలో వున్న స్పెయిన్‌ 
దేశంలోని ఒక నగరం కావచ్చు. మధ్యధరా సముద్రాలలో 
ప్రయాణం చేయగల పెద్ద పెద్ద ఓడలకు ఈ తర్షీషు నగరం 
(ప్రసిద్ధిగాంచింది. 


పల్లపు ప్రాంతం షెఫెలా ప్రదేశమని పాఠాంతరము. 


2 దినవృత్తాంతములు 9:21-10:10 


పోయాడు.* తన తండ్రి దావీదు నగరంలో ప్రజ 
లతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని 
కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు. 


'రెహబాము మూర్ధంగా ప్రవర్తించటం 
1 రెహబాము షెకెము పట్టణానికి వెళ్లాడు. ఎందు 

వల్లననగా ఇశ్రాయేలు (ప్రజలంతా రెహబా 
మును రాజుగా అభిషిక్తుని చేయటానికి అక్కడికి 
వెళ్లారు. *యరాబాము అప్పుడు ఈజిస్ట్రలో వున్నాడు. 
అతడు ఇంతకు పూర్వము సొలొమోను రాజుకు 
భయపడి పారిపోయి ఈజిప్టులో దాక్కున్నాడు. 
యరొబాము తండ్రిపేరు నెబాతు. రెహబాము కొత్త 
రాజు కాబోతున్నట్టు యరొబాము విన్నాడు. అందుకని 
యరాబాము ఈజిప్ట్రనుండి తిరిగి వచ్చాడు. *ఇశ్రా 
యేలు ప్రజలు తమతో రమ్మని యరొబామును పిలి 
చారు. అప్పుడు యరొబాము, ఇశ్రాయేలు ప్రజలు 
అంతా కలిసి రెహబాము వద్దకు వెల్లారు. వారతనితో 
యిలా అన్నారు: “రెహబామూ, 

“నీ తండ్రి మాకు జీవితం కష్టమయం చేశాడు. 
అది మాకు మోయలేని భారమయ్యింది. నీవు మాకా 
బరువును తేలిక చెయ్యి. అప్పుడు నీకు మేము సేవ 
చేస్తాము.” రెహబాము వారితో, “మూడు రోజుల 
తరువాత మళ్లీ నా వద్దకు రండి అని అన్నాడు. 
అందుకని ప్రజలు వెళ్లిపోయారు. 

రాజైన రెహబాము గతంలో తన తండ్రిగా సాలొ 
మోను వద్ద సేవచేసిన పెద్దలను సంప్రదించాడు. “ఆ 
(ప్రజలకు సనేమి సమాధానం చెప్పాలని మీరు నాకు 
సలహా యిస్తున్నారు” అని అడిగాడు. 

"పెద్దలు రెహబాముతో యిలా అన్నారు: “నీవు 
గనుక ఆ (ప్రజల పట్ల దయగలిగి వుంటే, వారిని 
సంతోషపెట్టి మంచిమాటలు మాట్లాడితే, వారు నీకు 
సదా సేవ చేస్తారు. న్‌ 

ీకాని రెహబాము పెద్దల సలహా పాటించలేదు. 
'పెగా రెహబాము తనతో పెరిగి తనకు సేవచేస్తున్న 
తన స్నేహితులను సరి భై దించాడు. రెహబాము 
వారితో యిలా అన్నాడు: “మీరు నాకు ఏమి సలహా 
యిస్తున్నారు ? ఆ ప్రజలకు మనం ఎలా సమాధానం 
చెప్పాలి? వారు తమ పనిని తేలిక చేయమని నన్ను 
అడిగారు. నా తండ్రి వారిపె వుంచిన భారాన్ని తగ్గించ 
మని వారు నన్ను కోరుతున్నారు.” 

19అప్సుడు రెహబాముతో పెరిగిన యువకులు అత 
నికి యిలా సలహా యిచ్చారు: “నీతో మాట్లాడిన 
(ప్రజలకు నీవు చెప్పవలసినది యిది: “నీ తండ్రీ మా 
బ్రతుకు భారం చేశాడు. అది పెద్ద బరువు మోసినట్లుగా 





చనిపోయాడు అనగా తన పూర్వీకులతో కలిసిపోయాడని 
అర్ధం. 


2 దినవృత్తాంతములు 10:11-11:14 


వుంది. కాని ఆ బరువును తగ్గించమని మేము నిన్ను 
కోరుతున్నాము అని వారన్నారు గదా. కాని రెహ 
బామూ, నీ సమాధానం యిలా వుండాలి: “నా చిటికెన 
వేలు నా తండి నడుముకంకు లావుగా వుంటుంది! 
నా తండ్రి మీపె చాలా భారం వేశాడు. కాని నేను ఆ 
బరువును మరింత ఎక్కువ చేస్తాను. నా వ 
మిమ్మల్ని కొరడాలతో కొట్టాడు. కాని నేను లోహ 
కొక్కెములున్న కొరడాలతో కొట్టిస్తాను” 
చెప్పమనిరి. 

మూడు రోజుల తరువాత యరొబాము, ప్రజలు 
కలిసి రహబాము వద్దకు వచ్చారు. “మూడు రోజులలో 


ట్‌ 


512 


అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు 
దావీదు కుటుంబానికి” వ్యతిరేక్సులె వున్నారు. 


1 1 రెహబాము యెరూషలేముకు వచ్చిన పిమ్మట 

ఒక లక్షాఎనబై వేలమంది కాకలు తీరిన సెని 
కులను సమీకరించాడు. ఈ సెనికులను యూదా, 
బెన్యామీను వంశాల నుండే ఎంపీక చేశాడు. వీరందరినీ 
ఇశ్రాయేలుపె దాడి చేసి ఆ రాజ్యాన్ని తిరిగి తన ఏలు 
బడిలోకి తీసుకొని రావటానికి సమీకరించాడు. కాని 
యహోవా వాక్కు షమయాకు వినవచ్చింది. 
షమయా చెవజ్ఞాడు. యెహోవా యిలా చెప్పాడు: 








మీరు నా వద్దకు రండి.” అని రెహబాము చెప్పిన 
దానికి అనుగుణంగా వారు వెళ్లారు. 

13బ్రప ఎడు రెహబాము రాజు వారితో అల బుద్ధితో 
మాట్టాడాడు. రెహబాము రాజు పెద్దల సలహాను పెడ 
చెవిని పెట్టాడు. 

“యువకులు తనకు సలహా యిచ్చిన రీతిగా రహ 
బాము రాజు ప్రజలతో మాట్లాడాడు. “నా తండ్రి మీ 
బరువు ఎక్కువ చేశాడు. కాని నేను దానిని మరింత 
ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో 
శిక్షించాడు. కాని నేను మిమ్మల్ని లోహపు కొక్కెము 
లున్న కొరడాలతో శిక్షిస్తాను” అని అన్నాడు. ఆ 
విధంగా రాజెన రెహబాము ప్రజల విన్నపాన్ని వినలేదు. 
ప్రజలగోడు అతడు వినని కారణమేమనగా, పరిస్థితు 
లలో ఈ మార్చు దేవుడు కల్పించటమే. దేవుడే ఇది 
జరిపించాడు. అహీయా ద్వారా యరొబాముకు దేవుడు 
ఇం దానిని నిజం చేసేలా ఇది జరిగింది. 
అహీయా షిలోనీయుడు. యరొబాము తండ్రి పేరు 
నెబాతు. 

'ాహబాము రాజు తమ మనవి ఆలకించలేదని 
ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అప్పుడు 
వారు రాజుతో యిలా అన్నారు: “నేము దావీదు 
కుటుంబంలో భాగస్తులమా? కాదు! యెషయి 
భూముల్లో మాకేమై నా వస్తుందా? రాదు! అందుకని 

ఇశ్రాయేలీయులారా, మనం మన ఇండ్లకు వెళ్లిపోదాం 
పదండి. దావీదు సంతతి వాడిని తన (ప్రజల్ని ఏలుకో 
నీయండి!” తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా తమ 
తమ ఇండ్లకు వెళ్లిపోయారు. 

"కాని యూదా పట్టణాలలో ఇంకా కొంతమంది 
ఇశ్రాయేలీయులు నివసిస్తూ వున్నారు. రెహబాము 
వారికి కూడ రాజుగానే వున్నాడు. 

15 బలవంతంగా పని చేయించబడే జనులమీద 
అధికారిగా హదోరాము వున్నాడు. రెహబాము అతనిని 
ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపాడు. కాని ఇశ్రాయేలు 
ప్రజలు హదోరామును రాళ్లతో కొట్టి చంపివేశారు. 
దానితో రెహబాము తన రథంలోనికి దుమికి తప్పించు 
కున్నాడు. అతడు యెరూషలేముకు పారిపోయాడు. 


మయా, నీవు వెళ్లి సాలొమోను కుమారుడు, 
యూదా రాజు అయిన | "రహబాముతో మాట్లాడుము. 
యూదాలోను, బెన్యామీను (ప్రాంతంలోను నివసిస్తున్న 
ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్టాడుము. వారికి 
యిలా చెప్పుము: “యెహోవా తెలియజేయున 
దేమనగా: “మీరు మీ సోదరులతో యుద్దం చేయరాదు! 
(ప్రతి ఒక్కడూ తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి. ఇది 
యిలా జరిగేలా నేనే చేశాను” కావున రాజిన రెహబాము, 
అతని సైన్యం యెహోవా మాట వినీ వెనుకకు వెళ్లి 
పోయారు. వారు యరొబాముపె దాడి చేయలేదు. 


రెహబాము యూదాను బలపర్చటం 

౨ర్రహబాము యెరూషలేములో నివసించాడు. 
పరాయి రాజుల దండయాత్రల నుండి రక్షణగా అతడు 
యూదాలో బలమైన నగరాలను నిర్మించాడు. 6బ్రెత్హై 
హేము, ఏతాము, తెకోవ, "ఇతరు: శోకో అదు 
ల్లాము, శీగాతు, మారేషా, జీపు, *అదోరయీము, 
లాకీషు, అజేకా, 'ఏజొర్యా, అయ్యాలోను, మరియు 
'హెబోనులో గల నగరాలను బాగుచేయించాడు. 
యూదాలోను, బెన్యామీనులోనుగల ఈ నగరాలు బల 
మైనవిగా తీర్చిదిద్దబడ్డాయి. 11రెహబాము ఈ నగరా 
లను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, 
నియమించాడు. ఆ నగరాలకు ఆహార పదార్థాలు, 
నూనె, (దాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు. 
రెహబాము ప్రతి నగరంలో డాళ్లను, ఈటెలను కూడ 
వుంచి వాటిని చాలా బలమై నవిగా చేశాడు. యూదా, 
బెన్యామీను ప్రజల, నగరాలను రెహబాము తన 
అధీనంలో వుంచుకున్నాడు. 

“ఇశ్రాయేలులో వున్న యాజకులు, లేవీయులు 
అంతా రెహబాముతో ఒక అవగాహనకు వచి సం అతనితో 
కలిశారు. "లేవీయులు తమ పచ్చిక బీళ్లను, వారి 
స్వంత పొలాలను వదిలి యూదాకు, యెరూషలేముకు 
వచ్చారు. లేవీయులు ఇది ఎందుకు చేశారనగా 





దావీదు కుటుంబం బహుశః యూదా వంశం కావచ్చు. దావీదు 
కుటుంబం యూదా వంశానికి చెందినది. 


513 


యరొబాము, అతని కుమారులు తమను యహోవా 
సేవలో, యాజకులుగా పని చేయనీయటానికి తిరస్క 
రించారు. ఉన్నత స్థ స్థలాలలో ఆరాధనల్లకె యరొ 
బాము తన స్వంత *యాజకులను ఎంపిక చేను 
కొన్నాడు. ఆ గుట్టల మీద అతడు తాను చేసిన 
మేక, గిత్త దూడల విగ్రహాలను ప్రతిష్టించాడు. లేవీ 
యులు ఇశ్రాయేలును వదిలి పెట్టడంతో, ఇశ్రాయేలు 
దేవుడైన యెహోవాలో విశ్వాసమున్న ఇశ్రాయేలు 
గోత్చాలవారంతా యెరూషలేముకు వచ్చారు. వారు 
తామ పూర్వీకుల దేవునికి బలులు అర్చించటానికి 
వచ్చారు. 

గోవారంతా యూదా రాజ్యాన్ని బలమవై నదిగా 
చేశారు. వారు సాలొమోను కుమారుడు రెహబాముకు 
మూడు సంవత్సరాల పాటు మద్దతు యిచ్చారు. ఆ 
విధంగా చేయటానికి కారణమేమనగా ఆ సమయంలో 
వారు దావీదు సాలొమోను నడచిన రీతిగా నడుచు 
కున్నారు. 


రెహబాము కుటుంబం 

సీరెహబాము మహలతు అనే స్త్రీని వివాహం చేసి 
కొన్నాడు. ఆమె తండి పేరు యెరీమోతు. ఆమె 
తల్లి పేరు అబీహాయిలు. యెరీమోతు తండ్రిపేరు 
దావీదు. అబీహాయిలు తండ్రిపేరు ఏలీయాబు. ఏలీ 
యాబు తండ్రిపేరు యెష్టయి. 19ర్రహబాముకు మహ 
లతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమా 
రులు పుట్టరు. 

?పిమ్మట రెహబాము మయకాను వివాహం చేసి 
కొన్నాడు. మయకా అబ్దాలోము మనుమరాలు.” 
రెహబాముకు మయకావల్ల అబీయా, అత్తయి, జీజా, 
షెలోమీతు అనువారు పుట్టారు. 

?!తన ఇతర భార్యల కన్న, దాసీల కన్న, రెహబాము 
మయకాను ఎక్కువగా (ప్రేమించాడు. మయకా అబ్బా 
లోము మనుమ రాలు. రెహబాముకు పద్దెనిమిది మంది 
భార్యలు, అరవై మంది దాసీలు వున్నారు. రెహబాముకు 
ఇరవై ఎనిమిది మంది కుమారులు,ఇరవై మంది 
కుమార్తెలు వున్నారు. 

22 అబీయాను అతని సోదరులపె నాయకునిగా రెహ 
బాము నియమించాడు. అబీయాను రాజుగా చేసే 
వుద్దేశంతోనే రెహబాము ఈ పని చేశాడు. *రెహబాము 
చాలా తెలివిగా ప్రవర్తించాడు. తన కుమారులందరినీ 
యూదా, బెన్యామీను ప్రాంతాలలో వున్న బలమైన 
నగరాలన్నిటికీ పంపాడు. రెహబాము తన కుమారు 
లకు ఆహారాది వస్తువులను పుష్కలంగా సరఫరా 
చేశాడు. తన కుమారులకు భార్యలను కూడా అతడు 
ఎంపిక చేశాడు. 





మనుమరాలు కుమార్తి అని శబ్బార్థం. 


2 దినవృత్తాంతములు 11:15-12:9 


ఈజిప్టు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తుట 
1 2 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. 
అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బల 
పరా డు. ఆ తరువాత రెహబాము, యూదా వంశంవారు 
యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మాని 
వేశారు. *రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో 
షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిస్ట్రకు 
రాజు. రెహబాము, యూదా ప్రజలు యుహూవాకు 
విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది. 

*షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల 
మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు 
ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సెనికులు వున్నారు. 
షీషకు యొక్క మహా సెన్యంలో లిబ్యా సైనికులు 
(లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు 
(కూషీయులు) వున్నారు. *షీషకు యూదాలోని బల 
మైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన 
సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు. తరువాత 
'ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా 
నాయకుల వద్దకు వచ్చాడు. ఆ యూదా నాయకు 
లంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశ 
మయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా 
నాయకుల తోను యిలా చెప్పాడు, “యెహోవా 
ఈ విధంగా తెలియజేస్తున్నాడు: “ రెహబామూ, నీవు 
మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా 
ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు 
మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కో 
టానికి వదిలిపెడుతున్నాను.” 

6అది విన్న యూదా నాయకులు, రాజైన రెహ 
బాము విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయు 
లయ్యారు.“యహోవా న్యాయమై నవాడు” అని 
అన్నారు. "రాజు, యూదా పెద్దలు విధేయ్యులెనట్టు 
యెహోవా గమనించాడు. పిమ్మట ఇమయాకు 
యెహోవా వర్తమానం ఒకటి ఏనవచ్చందిః 
యెహోవా షెమయాతో యిలా చెప్పాడు: “రాజు, 
నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున 
వారిని నేను నాశనం చేయను. పెగా వారికి వెంటనే 
రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని 
కురిపించహినికి నేను క షీషకును వినియోగించను. కాని 
యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకు 
లౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను 
సేవించటంకంటె భిన్నమై నదని వారు తెలిసి కొనే 
టందుకే ఇది యిలా జరుగుతుంది.” 

*షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని 
కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా 
న వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. 


కు రికిన ప్రతి వస్తువును తీసుకొని, ధీనరాపలను 
పట్టుకుపోయాడు. అతడింకా సొలొమోను చేయించిన 





2 దినవృత్తాంతములు 12:10-13:11 


బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు. రాజైన 
రెహబాము ome డాళ్ల స్థానంలో కంచుడాళ్లను 
చేయించాడు. రాజభవన “ప్రధాన ద్వారం వద్ద కాపలా 
దారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లను 
యిచ్చాడు. “రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు 
ద్వారపాలకులు కంచుడాళ్లను వెలికితీసి వాడేవారు. 
పిమ్మట వారు మళ్ళీ ఆ కంచుడాళ్లను ఆయుధా 
గారంలో వుంచేవారు. 'రెహబాము తనను తాను 
తగ్గించుకున్న తరువాత, యహోవా అతని పట్ల తన 
కోపాన్ని ఉపనంహరించుకున్నాడు. అందువల్ల 
యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. 
యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది. 

గోయిరూషలేములో రెహబాము చాలా శక్తివంత 
మైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి 
నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా 
యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. 
ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతి 
ష్టాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహ 
బాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశ 
స్తురాలు. “దేవుడై న యెహోవాను అనుసరించటం 
మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందు 
కంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయ 
మందు తీర్మానించు కొనలేదు. 

్రాహబాము రాజెనప్పటీ నుండి అతని పాలన 
అంతమయేేవరకు అతను చేసిన విషయాలన్నీ 
షెమయా రచనలలోను, ఇదో రచనలలోను పొందు 
పర్చబడ్డాయి. షమయా ఒక (ప్రవక్త. ఇద్దో ఒక దీర్ణదర్శి 
వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, 
యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి 
మధ్య యుద్ధాలు జరగ. 'కాహబాము చనిపోగా 
అతనీని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట 
రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు. 


యూదా రాజుగా అబీయా 

13 ఇశ్రాయేలు రాజుగా యరొబామో  పద్దెని 

మిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, 
అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు. *అబీయా 
యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా 
తల్లి పేరు మయకా.* మయకా తండ్రిపేరు ఊరి 
యేలు. ఊరియేలు గిబియా పట్టణం వాడు. అబీ 
యాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. 
3అబీయాకు నాలుగు లక్షలమంది ధెర్యంగల సె సెనికులు 





ఇశ్రాయేలు ... యెరొబాము ఇది సుమారు క్రీ.పూ. 923వ 
సంవత్సరం. రాజైన యరాబాము రెహబాముకు ఎదురు 
తిరిగి, ఇశ్రాయేలు 4 తెగలలో పదింటితో తన స్వంత రాజ్యాన్ని 
ప్రారంభించాడు. చూడండి 1రాజులు 12:20. 


మయకా ఈమెకు మికాయా అను మారు పేరు కలదు. 


514 


న్నారు. అబీయా ఆ సెన్యాన్ని యుద్దానికి నడిపిం 
చాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమరది ధెర్యంగల 
సెనికులున్నారు. అబీయాతో యుద్దానికీ యరా 
బాము సిద్ధమయ్యాడు. “అప్పుడు అబీయా కొండల 
దేశమైన ఎ(ఫాయిములో వున్న సెమరాయిము 
పర్వతం మీద నిలబడి యిలా అన్నాడు: “యరా 
బామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి. 
ఇశ్రాయేలు దేవుడెన యెహోవా దావీదుకు, అతని 
కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావ 
టానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు 
ఒడంబడిక ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు 
యిచ్చాడు. 

6కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి 
అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. 
నెబాతు దావీదు కుమారుడై న సాలొమోను అధికారు 
లలో ఒకడు. "అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు 
యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ 
చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు. 
అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. 
అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను 
రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు. 

కో యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు 
ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా 
కుట్ట, పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు 
కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది 
వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను 
చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు. *మీరు 
యెహోవా యాజకులను, లేవీయులను వగ టారు 
యాజకులు అహరోను సంతతివారు. మీన 
యాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. వ 
పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు 
గొర్రె పొష్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్దునిగా 
చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని 
విగ్రహాలకు యాజకులు కావచ్చు. 

"కాని మా విషయానికి వస్తే యెహోవాయే 
మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల 
భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను 
వదిలిపె ట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు 
అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజ 
కులకు లేవీయులు తోడ్చడతారు. వారు దహన 
బలులు, సుగంధ ద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ 
సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేక 





ఉప్పు ఒడంబడిక ప్రజలు ఒకచోట కూర్చొని ఉప్పు 
తింటే ఆ స్నేహ ఒడంబడిక వీడరానిది అని అర్థం. దేవుడు 
దావీదుతో ఉల్లంఘించరాని ఒడంబడిక చేసికొన్నాడని 
అబీయా ఇక్కడ చెప్పుతున్నాడు. 


515 


మైన బల్లమీద నెవేద్యపు రొష్టైలను వారు వరుసలలో 
పేడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం 
నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడెన యెహోవా 
ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని "యరొబామూ, 
నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యహ 
వాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను జత 
పెట్టారు. దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే 
మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. 
మీపై యుద్దానికి యహోవా యాజకులు బూరలు 
ఊది మమ్మల్నీ పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, 
మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్దానికి 
పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం 
పొందలేరు. |” 

13కాని యరొబాము కొంతమంది సెనికులను 
అబీయా సెన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి 
పంపాడు. యరొబాము సైన్యం అబీయా సెన్యానికి 
ఎదురుగా వుంది. యరొబాము సెన్యం నుండి రహ 
స్యంగా వెళ్లిన సెనికులు అబీయా = సెన్యానికి వెనకగా 
వున్నారు. “సంఘోదాకు చెందిన అబీయా సెన్యంలోని 
భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సైన్యం 
తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటు 
నట్టు భావించారు. యూదా నైనికులు యి హూవాను 
పిలిచారు. యాజకులు బూరీలు ఊదారు. "పి పిమ్మట 
అబీయా సెన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు 
యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము 
సెన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన 
యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన 
అబీయా సైన్యం ఓడించింది. 15య్రూదా సైనికుల 
నుండి ఇశ్రాయేలు సె, సెనికులు పారిపోయారు. ఇశ్రా 
యేలు సెన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సెన్యానికి 
తోడ్చడ్డాడు. 17అబీయా సెన్యం ఇశ్రాయేలు సెన్యాన్ని 
చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు 
యోధులు చనిపోయారు. !ఆ విధంగా అప్పుడు 
ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు 
గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద 
వారు ఆధారపడిన కారణంగా యూదా సెన్యం విజయం 
సాధించింది. *ీఅబీయా సైన్యం యరాబాము 
సైన్యాన్ని తరిమి “కొట్టింది. అబీయా సైన్యం 
యరొబాముకు చందిన తలు; యొషానా, ఎఫ్రోను 
పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు 
వాటి పరిసర (గ్రామాలను కూడా వశపర్చుకున్నారు. 
2అబీయా నివసించియున్నంత కాలం యరొ బాము 
బలమైన రాజు కాలేకపోయాడు. యహోవా 
యరొబామును చంపేశాడు. ?'అబీయా మిక్కిలి బల 
వంతుడై న రాజయ్యాడు. అతడు పదునల్లురు స్త్రీలను 
వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారు 
లకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. 





2 దినవృత్తాంతములు 13:12-14:8 


2అభీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇట్టో 
రచనల్లో పొందుపర్చబడ్డాయి. 


lis oi తన పూర్వీకులతో నిద్రించాడు. 
దావీదు నగరంలో (ప్రజలు అతనిని సమాధి 
చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని 
స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా 
కాలంలో పది సంవత్సరాల పాటు దేశంలో శాంతి 
నెలకొన్నది. 


యూదా రాజుగా ఆసా 

?తన దేవుడైన యెహోవా దృష్టికి మంచివెన, 
న్యాయమై న పనులు ఆసా చేశాడు. విగ్రహాలను 
ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను 
ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, 
స్మారక శిలలను పగులగొట్టాడు. అషేరా దేవతా 
స్తంభాలను” కూడా ఆసా విరుగగొట్టాడు. “యూదా 
(ప్రజలను దేవుడైన యెహోవాను 'అనుసరించమని 
ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరా 
ధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞ 
అను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు. యూదా 
పట్టుణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప 
పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో 
రాజ్యంలో శాంతి నెలకొన్నది. యూదాలో శాంతి 
విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మిం 
చాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించ 
టంతో ఆసాకు ఆ కాలంలో యుద్దాలు లేవు. 

"ఆసా యూదా ప్రజలతో ములో చెప్పాడు: 
“మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకా 
రాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, 
ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. ఈ దేశంలో 
ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. 
ఈ దేశం మనది. ఎందువల్ల ననగా మన ప్రభువెన 
దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన 
మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” 
పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం 
సాధించారు. ఆసాకు మూడు లక్షలమంది యూదా 
వంశాల వారున్న సెన్యం; రెండు లక్షల ఎనబై వేల 
మంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సెన్యం 
వున్నాయి. యూదా నైనికులు పెద్ద పెద్ద డాళ్లను, 
ఈటెలను ధరించారు. “బెన్యామీను సై "సెనికులు చిన్న 





స్మారక శిలలు కనానీయులు తమ బూటకపు దేవతలను 
ఆరాధించేందుకు రాళ్లను పెట్టేవారు. 


దేవత అషేరాకు 


అషేరా దేవతా స్తంభాలు ఈ స్తంభాలు స్త్రీ 
స్త్రీ దేవతా మూర్తిని 


చిహ్నాలు. కనానీయులు ఈ బూటకపు 
ఆరాధించేవారు. 


2 దినవృత్తాంతములు 14:9-15:13 


డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల 
నేర్భరులు. వారంతా బలమై న, ధెర్యంగల సెనికులు. 
“పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదకి దండె 

త్తాడు. జెరహు ఇథియోపియావాడు.* జెరహు 
సెన్యంలో పదిలక్షలమంది సెనికులు, మూడు వందల 
రథాలు వున్నాయి. జెరహు సెన్యం మారేషా వరకు 
చొచ్చుకు వచ్చింది. '0జెరహును ఎదుర్కోవటానికి 
ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా 
లోయలో ఆసా సెన్యం' యుద్ధానికి సిద్ధమయ్యింది. 

1ఆసా తన దేవుడైన యె హూవాకు యిలా ప్రార్థన 
చేశాడు “ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను 
రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దెవమా 
మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి 
యున్నాము. ఈ మహా సెన్యాన్ని నీ పేరుతో మేము 
ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా 
దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర 
నీయకుము!” 

పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా 
సెన్యాన్ని ఇథియోపియా (కూషు సెన్యాన్ని ఓడించ 
టానికి వినియోగించాడు. ఇథియోపియా సెన్యం పారి 
పోయింది. ఆసా సెన్యం ఇథియోపియా సెన్యాన్ని 
గరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. 
ఇథియోపియా సెనికులు అనేకమంది చనిపోవటంతో 
యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ 
గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన 
సెన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసెన్యం 
సుండి ఆసా, మరియు అతని సెనికులు అనేక విల్లువెన 
వస్తువులను దోచుకున్నారు. "ఆసా మరియు అతని 
సెన్యం గరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను 
ఓడించారు. ఆ పట్టణాలలో నివసిస్తున్న (ప్రజలు 
యెహోవాకు భయపడిపోయారు. ఆ పట్టణాలలో 
విల్లువెన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. ఆ విల్లువెన 
వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది. 15త్రహై 
సెన్యం గొర్రెల కాపరులు నివసించే 'ప్రాంతాలమీద 
కూడా దాడీజేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటె 
లను పట్టుకుపోయారు. తరువాత ఆసా సెన్యం యెరూ 
షలేముకు వెళ్లిపోయింది. 





ఆసా చేసిన మార్పులు 
1 ఏ దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా 
ఓఒబేదు కుమారుడు. *ఆసాను కలుసు 
కోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: 
“ఆసా, యూదా (ప్రజలారా, బెన్యామీను (ప్రజలారా 
నేను చెప్పేది వినండి! మీరు యెహోవాను నమ్ముకొని 
ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. 





ఇథియోపియావాడు లేక కూషీయుడు అని పాఠాంతరం. 


516 


మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కను 
గొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన 
మిమ్మల్ని వదిలివేస్తాడు. చాలాకాలం ఇశ్రాయేలుకు 
ఒక నిజమై న దేవుడు లేకుండా వుండిపోయింది. వారు 
బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్ర ంగాని లేకుండా 
వుండిపోయారు. “కాని ఇశ్రాయేలు (ప్రజలకు కష్టం 
వచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను 
ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయ 
నను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు. ఆ 
కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రయాణం చేయ 
గలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్గోల పరిస్థి 
తులు ఏర్పడ్డాయి. రక్ష రాజ్యం మరో రొజ్యాన్ని, 
ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. 
దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా 
ఆ పరిణామాలు వచ్చాయి. “కావున ఆసా, నీవు 
మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంత్లులా 
యుండండి. బలహీనులు కావద్దు. అధైెర్యపడవద్దు. 
ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం 
దొరుకుతుంది!” 

శ పవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు 
చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, 
బెన్యామీను (ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమై న 
విగ్రహాలను తొలగించాడు. తాను వశపర్చుకున్న ఎఫ్రా 
యిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న 


హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. 


ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని 
కూడా అతడు బాగు చేయించాడు. 

పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా 
సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మన్న, 
మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలి 
చాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో 
స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన 
కారణమమంటు, ఆసా దెవ్షడెన యెహోవా ఆసా షక్షాన 
వున్నట్టు వారు గమనించారు. 

'ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి 
మూడవనెల గడుస్తూ వుండగా ఆసా, అతని ప్రజలూ 
యెరూషలేములో సమావేశమయ్యారు. '!ఆ సమ 
యంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల 
గ్‌ (రిలను, మకలను యెహోవాకు బలి యిచ్చారు. 
ఆ జంతువులను, ఇతర విలువెన వస్తువులను ఆసా 








సెన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు. 


'్య్రర్రువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ 
ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక 
ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు 


సేవించిన దేవుడు. 1ేఎవ రెనా దేవాధి దేవుని పూజించ 


టానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి 
ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, (స్తీయేగాని 


517 


ఎవరినా విచారణ లేకుండా చంపబడవలసినదే. 
“అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు 
ఒక ప్రమాణం చేశారు. వారు ఏకగ్రీవంగా పెద్దగా అరి 
చారు. వారు బూరలు, పొట్టేలు కొమ్ములు వూదారు. 
యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల 
సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్త హృదయంతో 
(ప్రమాణం చేశారు గనుక వారికా సంతోషం. పూర్ణ 
హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు 
దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున 
యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతావరణం 
నెలకొనేలా చేశాడు. 

15 ఆసా తన తల్లియైన మయకాను రాజమాత పద 
వినుండి తొలగించాడు. అషేరా దేవతా స్తంభాన్ని* 
నెలకెల్ప్సటుం ద్వారా ఆమె చయించిన వాయమైన 
కార్యానికి అతడాపని చేశాడు. అషేరా స్తంభాన్ని ఆసా 
నరికించి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తరువాత 
అతడా ముక్కలను కిద్రోను లోయలో తగులబెట్టాడు. 
"అయితే యూదాలో వున్న ఉన్నత స్థలాలు తొల 
గింపబడలేదు. అయినప్పటికి ఆసా హృదయం అతని 
జీవితాంతం యెహోవాకు విశ్వాసపాత్రంగా వుంది. 

ఆసా తానూ, తన తండ్రీ దేవునికి సమర్పించిన 
కానుకలను, ఇతర విల్లువెన వస్తువులను ఆలయంలో 
వుంచాడు. ఆ వస్తువులన్నీ వెండి, బంగారాలతో 
చేయించినవి. 

19ఆసా పాలనలో ముప్పైయై దవ సంవత్సరంగ 
వరకు యుద్దాలు ఏ మాత్రం జరగలేదు. 





ఆసా కడపటి సంవత్సరాలు 

1 6 ఆసా పాలనలో ముప్పై ఆరవ సంవత్సరంలో 

యూదా రాజ్యం మీదికి బయెషా దండెత్తాడు. 
బయెషా ఇశ్రాయేలు రాజు. అతడు రామా పట్టణానికి 
వెళ్లి దానిని కోటలా మార్చాడు. రామా పట్టణాన్ని 
బయెషా ఒక కీలక స్థానంగా వినియోగించి యూదా 
రాజు ఆసా వద్దకు వెళ్తటానికిగాని, అతని వద్ద నుండి 
బయటకు రావటానికి గాని ప్రజలకు ఆస్కారం 
లేకుండా చేశాడు. 

*ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వ 
లను ఆసా తొడు. రాజగృహంలో వున్న వెండి, బంగారా 
లను కూడ అతడు తీశాడు. తరువాత ఆసా తన 
దూతలను బెన్లదదు వద్దకు పంపాడు. బెన్లదదు అరాము 
(సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్‌) 





అషేరా దేవతా స్తంభం అషేరా కనానీయులు ఆరాధించే ఒక 
స్త్రీ దేవత. వారి ఆరాధన కొరకు ఒక హేయమైన స్తంభాన్ని 
నిలుపుతారు. 
ఆసా ... సంవత్సరం అనగా సుమారు క్రీ.పూ 880వ 
సంవత్సరం. 


2 దినవృత్తాంతములు 15:14-16:10 


పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం 
యిలా వుంది. ఫోబెన్లదదూ, మన ఇద్దరి మధ్య ఒక 
ఒడంబడిక కొనసాగేలా చూడు. అది ని తండ్రికి, నా 
తండడీకి మధ్య కొనసాగిన ఒడంబడికలా వుండాలి. 
చూడండి, మీకు నేను వెండి బంగారాలు పంపి 
స్తున్నాను. కనుక నీవిప్పుడు ఇశ్రాయేలు రాజెన బయె 
షాతో నీకున్న ఒడంబడికను రద్దు చేసుకోవాలి. 
తద్వారా అతడు నామీదకు రాకుండా, "నను స ఒంటరిగా 
వదిలి, నన్ను బాధపెట్టడు.” “రాజైన ఆసా వర్త 
మానాన్ని బెన్లదదు అంగీకరించాడు. బెన్లదదు తన 
సెన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టుణాలపె దాడులు 
జరపమని పంపాడు. ఆ అధిపతులు ఈయోను, దాను, 
ఆబేల్మాయీము పట్టుణాలపై దాడి చేశారు. నఫ్తాలి 
(ప్రాంతంలోవున్న పట్టణాలను కూడ వారు ఎదుర్కొ 
న్నారు. ఈ పట్టణాలలో ధనాగారాలు వున్నాయి. 
రబ శాయేలు పట్టుణాలపె దాడులను గూర్చి బయెషా 
విన్నాడు. అది విని రామా పట్టణాన్ని దుర్గంగా మార్చే 
పనిని బయెషా విరమించుకున్నాడు. పనిని మధ్యలో 
ఆపివేశాడు. “ఆ తరువాత రాజెన ఆసా యూదా 
ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి 
వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, 
కలపను పట్టుకుపోయారు. ఆసా యూదా ప్రజలు 
ఆ రాళ్లను, కలపను గబ, మిస్పా పట్టణాలను బలంగా 
కట్టడానికి వినియోగించారు. 

"ఆ సమయంలో దీర్ణదర్శియైన హనానీ యూదా 
రాజైన ఆసా వద్దకు వచ్చాడు. హనానీ యిలా అనా డు: 
“ఆనా నీకు సహాయం చేయటానికి నీవు అరాము 
(సిరియా) రాజుమీద ఆధారపడ్డావు గాని, దేవుడైన 
యెహోవాపై ఆధారపడలేదు. నీవు దేవుని మీద 
ఆధారపడవలసింది. నీవు సహాయానికి యహోవా 
పై ఆధారపడలేదు గనుక, అరాము రాజు సైన్యం నీ 
అడీనం నుండి తప్పించుకున్నది. స్విథయోా పయ 
నులు లూబీయులు (లిబియావారు) చాలా శక్తివంత 
మైన పెద్ద సైన్యాలను కలిగియున్నారు. వారికి అనేక 
రథాలున్నాయి, రథసారధులు వున్నారు. కాని ఆసా, 
అంత పెద్ద సైన్యాన్ని ఓడించటానికి నీవు యెహోవాను 
నమ్ముకొని, ఆయన మీద ఆధారపడ్డావు. నీవు వారిని 
ఓడించేలా యెహోవా నీకు నహాయవడ్డాడు. 
యెహోవా కండ్లు భూమి నలుమూలలా పరిశీలించి 
తన పట్ల భక్తి విశ్వాసాలున్న వారిని చూస్తాయి. 
యెహోవా వారిని బలపర్చి రక్షిస్తాడు. ఆసా, 'సీవాక్ర 
బుద్ధిలేని పని చేశావు. అందువల్ల ఇప్పటి నుండి నీవు 
యుద్దాలు చేయవలసి వస్తుంది.” '“అతడు చెప్పిన 
దానికి హనానీపై ఆసాకు కోపం వచ్చింది. ఆసాకు 
ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అతడు హనానీని 
చెరసాలలో పెట్టించాడు. అదే సమయంలో ఆసా 
కొంతమంది మనుష్యులతో చాలా సంకుచితంగా, 


2 దినవృత్తాంతములు 16:11-17:17 


కఠినంగా ప్రవర్తించాడు. !1మొదటి నుండి చివరి వరకు 
ఆసా చేసిన కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల 
చరిత్ర (గంథంలో వ్రాయబడ్డాయి. *ఆసా రాజుగా 
కొనసాగిన ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో * అతని 
పాదాలకు జబ్బు చేసింది. అతని జబ్బు చాలా ప్రమా 
దంగా వున్నప్పటికీ, ఆసా యుహోవా నుండీ 
సహాయం కోరలేదు. ఆసా వైద్యుల నుండి వైద్య 
సహాయంకొరకు చూశాడు. ఆసా తన పరిపాలనలో 
నలబై ఒకటవ సంవత్సరంలో చనిపోయాడు. ఆ 
విధంగా ఆసా తన పూర్వీకులతో నిద్రించాడు. 

“దావీదు నగరంలో తన్నకె తాను సిద్ధ పర్చుకున్న 
సమాధిలోనే ప్రజలు ఆసాను ౩ వుంచారు. 'ఆసాకు గౌరవ 
సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్య 
ములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని 
దహించారు.* 


యూదారాజుగా యెహోషాపాతు 

17 ఆసా స్థానంలో యెహోషాపాతు యూదాకు 
కొత్తగా రాజయ్యాడు. యెహోషాపాతు ఆసా 
కుమారుడు. యహూషాపాతు యూదా రాజ్యాన్ని 
ఇశ్రాయేలుతో పోరాడగల శక్తిగలదిగా రూపొందించాడు. 
2కోటలుగా మార్చబడిన పట్టుణాలన్నిటిలో అతడు 
సెనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు 
యూదోలోను, తన తండ్రియైన ఆసా వశపర్చుకున్న 

ఎఫ్రాయిము పట్టణాలలోను కోటలు నిర్మించాడు. 
యెహోవా యెహోషాపాతు పక్షాన వున్నాడు. 
ఎందువల్లనంటే, యెహోషాపాతు చిన్న వాడైనప్ప 
టికి, తన పూర్వీకుడెన దావీదు చేసిన మంచి పనులన్నీ 
చేశాడు. యెహోషాపాతు బయలు విగ్రహాలను పూజిం 
చలేదు. “తన పూర్వీకులు అనుసరించిన యెహోవా 
కోసమే యెహోషాపాతు నిరీక్షించాడు. అతడు దేవుని 
ఆజ్ఞలను పాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన 
స అతడు జీవనాన్ని గడపలేదు. యూదాపె 
'హోషాపాతును ఒక శక్తివంతమై న రాజుగా దేవుడు 
వ. యూదా ప్రజలంతా యహోషాపాతుకు 
కానుకలు సమర్పించారు. ఆ విధంగా యెహూషా 
పాతుకు ఎక్కువ ధనం, గౌరవం లభించాయి. 
యెహోవా మార్గాల ననుసరించటానికి యోహోషా 
పాతు హృదయం సంతోషంతో యిష్ట్రపడింది. అతడు 
ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను యూదా 

రాజ్యం నుండి తీసివేశాడు. 





ఆసా ... సంవత్సరం అనగా (క్రీ.పూ సుమారు 875వ 
సంవత్సరం. 
పరిమళ ... దహించారు బహుశః దీని అర్థం ప్రజలు సుగంధ 


ద్రవ్యాలు దూపం వేశారని కావచ్చు లేదా, వారు అతని 
శవాన్ని దహనం చేశారని కూడా కావచ్చు. 


518 


"యెహోషాపాతు కొందరు పెద్దలను యూదా 
రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు పంపిం 
చాడు. అది యెహోషాపాతు పాలనలో మూడవ 
యేటో. జరిగింది. ఆ పెద్దలు ఎవరంటే బెన్లయీలు, 
ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మరియు మీకాయా. ఈ 
పెద్దలతో పాటు యెహోషాపాతు లేవీయులను కూడ 
పంపాడు. ఆ లేవీయులు ఎవరంటే షెమయా, నెతన్యా, 
జెబద్యా, అశా వాలు, షెమిరామోతు, య హూనాతాను, 
అదోనీయా, మరియు టోబీయా. యెహోషాపాతు 
యాజకులాన ఎలీషామా, యెహోరాములను కూడా 
పంపాడు. ఆ పెద్దలు, లేవీయులు, యాజకులు 
యూదాలో ప్రజలకు బోధించారు. వారి వద్ద 
యెహోవా ధర్మ శాస్త్రగ్రంథం వుంది. వారు యూదా 
పట్టణాలన్నిటికీ వెల్లి (ప్రజలకు ధర్మశాస్త్రాన్ని 
బోధించారు. 

10యూదా పొరుగు రాజ్యాల వారు యెహోవాకు 
భయపడ్డారు. అందువల్ల వారు యై హోషాపాతుపె 
యుద్దం 'ప్రకటించలేదు. 

1"కాంతమంది ఫిలిష్తీయులు యెహోషాపాతుకు 
కానుకలు తెచ్చారు. వారు యెపె హోషాపాతుకు వెండిని 
కూడా తెచ్చారు. కారణమేమంటే యెహోషాపాతు 
చాలా శక్తివంతుడై న రాజని వారికి తలియటమే. అరబీ 
యులు కొందరు గొ(రైల మందలను యెహోషా 
పాతుకు కానుకలుగా తెచ్చారు. వారు ఏడువేల ఏడు 
వందల గొ(రై పొట్టేళ్లను, ఏడువేల ఏడు వందల 
మేకలను తెచ్చారు. 

2యుహోషాపాతు రాను రాను చాలా బలమై న 
రాజుగా రూపొందాడు. అతడు యూదా రాజ్యంలో 
కోటలను, గిడ్డంగుల పట్టణాలను కట్టించాడు. 
13సర్రుకు నిల చేసి ఆ పట్టణాలకు నిత్యావసర, తదితర 
సామగ్రిని అతడు బాగా రవాణా చేశాడు. బాగా శిక్షణ 
పొందిన సెనికులను యెరూషలేములో యె3 హోషా 
పాతు వుంచాడు. ఈ సెనికులువారి పితరుల వంశా 
లలో చేర్చబడినవారు. యెరూషలేములో వున్న 








సెనికుల వివరాలు ఏవనగా: 


యూదా వంశం నుండి నియమింపబడిన వారిలో 


సేనాధిపతులున్నారు. అద్నా [క్రింద మూడులక్షల 


మంది సైనికులున్నారు. 15 య్రైుహోహానాను రెండు 
లక్షల ఎనబై వేలమంది వున్న సేనకు అధిపతి. 
16అమస్యా రెండు లక్షల మంది సైనికులకు అధిపతి. 
అమస్యా జి ఖ్రీ కుమారుడు. అతడు యెహోవా సేవకు 
సంతోషంతో అంకితమయ్యాడు. “బెన్యామీను వంశం 
నుండి ఎంపిక చేయబడిన సేనాధిపతుల వివరాలు. 
ఎల్యాదా కింద విల్లంబులు, డాళ్లు పట్టగల రెండు 





యెహోషాపాతు ... 
871వ సంవత్సరం. 


మూడవయేట సుమారు క్రీ.పూ 


519 


లక్షల మంది మైనిరులున్నారు. ఎల్యాదా మిక్కిలి 
ధెర్యశాలియైన సేనాని. సీయహోజా బాదు కింద 
యుద్ధ సన్నద్దులెన లక్షా నలబై వేల మంది సెనికు 
లున్నారు. 9g సెనికులంతా రాజాన యె హూ 
షాపాతుకు సేవ చేశారు. రాజుకు యూదాలో వున్న 
అన్ని కోటలలో ఇతర 'సెనికులున్నారు. 


మీకాయా రాజెన అహాబును హెచ్చరించటం 
1 8 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, 
గౌరవం లభించాయి. రాజెన అహాబుతో 
అతడు వివాహం ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచు 
కొన్నాడు. *కొద్ది సంవత్సరాల తరువాత యెహోషా 
పాతు సమరయ (షో[మోను)లో అహాబును చూడ 
టానికి వెళ్లాడు. యెపె హోషాపాతు, అతని పరివారం 
యొక్క గౌరవార్థం అహాబు అనేక గొ(ర్రెలను, ఆవులను 
కోయించాడు. ఆ సమయాన రామోల్లిలాదు పట్టుణంపె 
దాడి చేయటానికి అహాబు యెపె హోషాపాతును ప్రోత్స 
హించాడు. రామోత్లి లాదుపై దండెత్తటానికి నీవు 
నాతో వస్తావా” అని అహాబు యో హోషాపాతును 
అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు 
యూదా రాజు. అహాబుకు యెహోషాపాతు యిలా 
సమాధాన మిచ్చాడు: “నేను నీవంటి వాడను. నా 
మనుష్యులు నీ మనుష్యుల వంటి వారు. మేము 
యుద్దానికి నీతో వస్తాము. “కాని ముందుగా మనం 
యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో 
చూద్దాం,” అని కూడ యొపె హోషాపాతు అన్నాడు. 
అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవ 
క్రలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్లి 
లాదు పట్టణం మీదికి యుద్దానికి వెళ్త్లవచా ౧? లెదా” 
అని అన్నాడు. అప్పుడు ప్రవక్తలు, “వెళ్తండి; ఎందువల్త 
నంటే దేవుడు రామోత్లిలాదును మీరు ఓడించేలా 
చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు. 
6కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ 
యెహోవా యొక్క ప్రవక్త ఎవ్వరెనా వున్నారా? 
యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి 
చెప్తున తెలుసుకోవలసిన అవసరం వుంది.” 
"అప్పుడు రాజెన అహాబు యె హోషాపాతుతో 
యిలా అన్నాడు: క్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. 
మనం అతని ద్వారా యె హూవాను అడుగుదాం. కాని 
ఈ మనిషిని నేను అసహించుకుంటాను. ఎందువల్ల 
నంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచీ 
వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ 
చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు 





యెహోషాపాతు ... వివాహం యెహోషాపాతు కుమా 
రుడు యెహోరాము అహాబు కుమార్తె అతల్యాను వివాహ 
మాడినాడు. చూడండి 2 దిన. 21:6. 


2 దినవృత్తాంతములు 17:18-18:17 


ఇమా కుమారుడు.” కాని యెహోషాపాతు, “అహాబూ, 
నీవు” అలా అనరాదు” అని అన్నాడు. 

అప్పుడు రాజెన అహాబు తన అధికారులలో 
ఒకనిని పీలిచి, “ఇమ్వూ కుమారుడైన మీకాయాను 
తరగ తీసుకొని రమ్మని పంపాడు.” 

ఇ శాయేలు రాజైన అహాబు, యూదా రాజైన 
యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. 
వారిద్దరు సమరయ (షో[మోను) నగర ముఖద్వారం 
దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాస 
నాలపె కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న 
నాలుగువందల మంది (ప్రవక్తలు రాగల సంగతుల 
వర్తమానాలను రాజుల ముంగిట చెప్తున్నారు. కన 
యనా కుమారుని పేరు సిద్మియా. సిద్కియా కొన్ని 
ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్మియా 
యిలా అన్నాడు: “యహూవా ఈ రకంగా చెప్పు 
చున్నాడు: 'నీవు ఈ ఇనుప కొమ్ములు వినియోగించి, 
అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు 
వారిని పొడుస్తావు.” 

11 పవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా 
అన్నారు: “రామోత్లిలాదు పట్టణానికి వెళ్ళు. నీకు 
విజయం చేకూరుతుంది. రాజు అరాము (ప్రజలను 
ఓడించేలా యహోవా తోడ్చడుతాడు.” 

“2మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో 
యిలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా 
ఒకే రీతిగా (ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరు 
తుందని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్టుగానే నీవు 
కూడో తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే 
జెప్ప, న 

“యెహోవా జీవముతోడు నేను నా దేవుడు 
తెలియజేసిన రీతినే చెపుతాను” అని మీకాయా 
అన్నాడు. 

పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు 
వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్లి 
లాదు పట్టణంపె దండెత్తటానికి వెళ్లవచ్చునో, లేదో 
తెలియజేయి" అని అన్నాడు. అందుకు మీకాయా, 
“వెల్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా 
చేస్తాడు.” అని చెప్పాడు. 

15 బ్రహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా 
సార్టు నిజమే (ప్రవచించేలా యెహోవా పేర నీచేత 
ప్రమాణం చేయించాను,” అని అన్నాడు. 16ఆప్పుడు 
మీకాయా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా 
పర్వతాల్నపె చిందరవందరె పోయినట్టు నేను చూశాను. 
వారు కాపరిలేని గొర్రెల ల్లా వున్నారు. యెహోవా 
చెప్పినదేమంటే, “వారీకే “నాయకుడు లేడు. కావున 
ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.” 

అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషా 
పాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ 





2 దినవృత్తాంతములు 18:18-19:4 


యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు 
ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ 
చెడు వర్తమానాలే!” 

గోమీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా 
వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై 
కూర్చుని వున్నట్టు నేను చూశాను. పరమండల సెన్య 
మంతా ఆయన చుట్టూ చేరివుంది. యెహోవా, 
“ఇశ్రాయేలు రాజెన అహాబు అక్కడ చంపబడే విధంగా, 
యుక్తిగా రామోత్లిలాదుసె అతనిని యుద్దానికి ఎవరు 


520 


వేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” 
అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన 
పిమ్మట రాజులిద్దరూ యుద్దానికి వెళ్లారు. 

30అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతు 
లకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా 
అన్నాడు? “ఏంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే 
గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు 
ఇశ్రాయేలు రాజెన అహాబుతోనే యుద్ధం చేయండి” 
31రథ్రాధిపతులు యెోహోషాపాతును “చూచినప్పుడు 





పంపగలరు? అనీ అడిగీనాడు. ఆయన చుట్టూ చేరిన 
పలువురు పలురకాలుగా చెప్పారు. 205 పిమ్మట ఒక 
ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, “అహాబును 
నేను మోసపుచ్చుతాను అని అన్నది. "ఎలా? అని 
యెహోవా ఆత్మని అడిగాడు. 

నేను అనత్యలాడే ఆత్మగా మారి అహాబు 
ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్దాలు పలికిస్తాను' 
అని అత్మ చెప్పింది. అది విని “అహాబును మోసగించ 
టంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి 
కార్యము సాధించు అని యెహోవా అన్నాడు. 

2“అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక 
అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు 
కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.” 

శోపిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు 
వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రిపేరు 
కెనయనా. సిద్మియా యిలా అన్నాడు: “మీకాయా, 
యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి 
నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?” గోదానికి 
మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి 
దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని 
సమాధానమిచ్చాడు. 

25కి పిమ్మట రాజెన అహాబు యిలా అన్నాడు: “మీకా 
యాను తీసుకొని వెళ్లి నగరపాలకుడై న ఆమోనుకు, 
రాజకుమారుడై న యోవాషుకు అప్పజెప్పండి. 26గ్రాజ్రా 
జ్ఞగా ఆమోనుకు, యోవాషుకు యిలా చెప్పండి: 
“మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం 
నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్ట నీరు తప్ప 
ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.' ” 

*మీకాయా యిలా నమాధానమిచ్చాడు: 
“అహాబూ, నీవు యుద్దాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, 
యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అరం. 


ఓ (ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!” 





రామోత్లిలాదులో అహాబు చంపబడటం 
28కి పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా 
రాజైన యెహోషాపాతు రామోల్లిలాదు పట్టణాన్ని 
ముట్టడించారు. 29ఆ్రహాబు రాజు యేహోషాపాతుతో, 
“యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చి 





అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! 
అతన్ని ఎదిరించటానికి వారు యోహోషాపాతు మీదికి 
తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో 
యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాదిపతులు 

యెహోషాపాతును వదిలిపోయేలాగు దేవుడు వారి 
మనస్సు మార్చాడు. వారు యెహోషాపాతు ఇశ్రా 
యేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని 
తరమటం మానివేశారు. 

3వ3క్రాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక 
బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం 
ఇశ్రాయేలు రాజెన అహాబుకు తగిలింది. కవచం కప్ప 
కుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. 
అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు 
తిప్పి నన్ను యుద్దరంగం నుండి బయటకు తీసుకొని 
వెళ్లు. నేను గాయదేడ్డాను.” అని చెప్పాడు. *ఆ రోజు 
యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో 
ఆనుకొని సాయంత్రమయే వరకు అరామీయులను 
(సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు 
అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు. 


1 యూదా రాజెన యెహోషాపాతు యెరూషలే 

ములోని తన యింటికి క్షేమంగా తిరిగి 
వచ్చాడు. ?దీర్ణదర్శియగు యెహూ ఎదురేగి యెహో 
షాపాతును కలిశాడు. యెహూ తండ్రిపేరు హనానీ. 
యిహోషాపాతుతో యెహా ఈ విధంగా చెప్పాడు: 
“నీవు దుష్టులకు ఎందుకు సహాయపడ్డావు? యెహో 
వాను అసహ్యించుకునే వారిని నీ వెందుకు (పేమిస్తు 
న్నావు? అందువల్లనే యెహోవా నీపట్ల కోపంగా 
వున్నాడు. *కాని నీ జీవితంలో నీవు కొన్ని మంచి 
పనులు చేశావు. నీవు అషేరా దేవతా స్తంభాలను ఈ 
దేశం నుండి తొలగించావు. దేవుని అనుసరించాలని 
నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.” 


యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించటం 
“యెహోషాపాతు యెరూషలేములో నివసీం 
చాడు. మళ్లీ అతడు ప్రజలను కలియటానికి బెయేర్షెబా 
పట్టుణం నుండి కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము 
వరకు సంచారం చేశాడు. 


521 


యెహోషాపాతు ప్రజలమధ్య తిరిగి మళ్లీ వారిని 
తమ పూర్వీకులు ఆరాధించిన యెహోవా వెపుకు 
తిప్పాడు. యెహోషాపాతు యూదాలో న్యాయాధిప 
తులను నియమించాడు. యూదాలో కోటలుగల 
పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను నియ 
మించాడు. “యెహోషాపాతు ఆ న్యాయాధిపతులతో 
యిలా చెప్పాడు: “మీరు చేసే పనిలో మీరు మిక్కిలి 
మెళకువతో మెలగండి. ఎందువల్లనంటే మీరు తీర్చు 
తీర్చేది ప్రజల తరుపున కాదు. యెహోవా తరపున 
మీరొక నిర్ణయం తీసుకొనేటప్పుడు యెహోవా మీతో 
వుంటాడు. 

"కావున మీలో ప్రతి ఒక్కడూ యెహోవాకు భయ 
పడాలి. మీ పనిలో మీరు జాగ్రత్త వహించండి. ఎందు 
వల్లనంటే మన దేవుడైన యెహోవా పక్షపాతం లేని 
వాడు. న్యాయశీలి. యెహోవా ఎన్నడూ కొందరిని 
మరికొందరికంకు ముఖ్యులుగా చూడక సమంగా 
చూస్తాడు. తన తీర్చును మార్చటానికి యెహోవా 
ధనం ఆకించడు.” 

యెరూషలేములో కొంతమంది లేవీయులను, 
యాజకులను, మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను 
న్యాయాధిపతులుగా యెహోషాపాతు ఎంపిక చేశాడు. 
యెరూషలేములో వున్న ప్రజల సమస్యలను పరిష్క 
రించటానికి వారు యహోవా ధర్మశాస్త్రాన్ని ఉప 
యోగిస్తారు. యెహోషాపాతు యిలా కొన్ని ఆజ్ఞలను 
యిచ్చాడు. యెహోషాపాతు యిలా చెప్పాడు: “మీ 
నిండు హృదయంతో మీరు విశ్వాసపాత్రంగా సేవ 
చేయాలి. మీరు యెహోవాకు భయపడాలి. 

“0హ్రత్రావిషయాలు, చట్టపరమై న, ఆజ్ఞాపరమై న 
నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం 
మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ 
సోదరుల వద్ద నుండి ఈ విషయాలు మీ తీర్చుకు 
వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే 
వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని 
మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పని చేయని 
ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా 





2 దినవృత్తాంతములు 19:5-20:11 


యెహోషాపాతు యుద్దం ఎదిరించటం 
2 తరువాత మోయాబీయులు, అమ్మోనీ 

యులు, మెయోనీయులలో కొందరు కలిసి 
యహోషాపాతుతో యుద్దం (ప్రారంభించటానికి 
వచ్చారు. *కొందరు మనుష్యులు యెహోషాపాతు 
వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక 
పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సెన్యం మృత 
సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు 
ఇప్పటికే హనసోను తామారు అనబడే ఏన్లెదీలో 
ఉన్నారు.” యెహోషాపాతు భయపడ్డాడు. తాను 
ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని 
యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి 
ఒక్కడూ ఉపవాసం చేయాలని ఒక నిర్దీత సమయాన్ని 
(ప్రకటించాడు. యూదా |వజలు యెహోవా 
సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. 
వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా 
సహాయం కోరటానికి వచ్చారు. 

యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం 
ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల 
సమావేశంలో అతడు నిలబడ్డాడు. అతడు ఈ విధంగా 
ప్రార్థించాడు: 

“మా పూర్వీకుల దేవుడవైన ఓ (ప్రభూ, నీవే 
పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు 
నీవే! నీకు అధికారం, బలం వున్నాయి ! నిన్నెదిరించి 
ఎవ్వడూ నిలువలేడు! "నీవు మా దేవుడివి! ఈ దేశంలో 
నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తిడి చేశావు. 
ఈపని నీ ప్రజలెన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. 
ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా 
యిచ్చావు. అబ్రాహాము నీ స్నేహితుడు. అబ్రాహాము 
సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద 
ఒక ఆలయాన్ని కట్టించారు. *వారు, “యుద్దాలు, శిక్ష 
వ్యాధులు, కరువు కాటకాలు మొద్దలెన ఈతి బాధలు 
మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, 
నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు 
మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర 





కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు 
చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు 
వుండదు. 

1! అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు 
సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద 
ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయా 
లలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. 
జెబద్యా తండ్రీ పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో 
జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా 
పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. 
న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా 
వుండుగాక!” 


పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి 
మమ్ము రక్షిస్తావు' అని అన్నారు. 
కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు 
శేయీరు పర్వత (ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. 
ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చి 
నప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు 
వెళ్లనీయలేదు* అందువల్ల ఇశ్రాయేలు (ప్రజలు వారి 
జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయ 
"లేదు. "కాని మేము వారిని నాశనం చేయకుండా 





వెళ్లనీయలేదు పూర్తీ వివరాలకు చూడండీ ద్వితి 
యోపదేశకాండము 2:4-7,19. 


2 దినవృత్తాంతములు 20:12-30 


వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం 
ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండీ మమ్మల్ని తరిమి 
వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు 
యిచ్చి యున్నావు. 

“మా దేవా ఆ మనుష్యులను శిక్షించుము ! 
మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని 
ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో 
మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు 
ఎదురు చూస్తున్నాం. యూదా ప్రజలంతా తమ 
పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు 
నిలబడ్డారు. అప్పుడు “యెహోవా ఆత్మ యహజీ 
యేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు 
జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా 
తండ్రీ పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు 
మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు 
సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో యహజీ 
యేలు నిలబడి యిలా అన్నాడు: “రాజెన యెహోషా 
పాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న 
(ప్రజలారా వినండి ! యెహూవా మీకు ఈ విధంగా 
తెలియజెప్పుతున్నాడు: “ఈ మహా సైన్యాన్ని చూచి 
మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా 
ఇప్పుడు యుద్దం యేది కాదు. ఇదీ దేవుని యుద్ధం. 
16ర్రప్పు మీరు తక్కడికి వెల్లి ఆ సైన్యంతో యుద్ధం 
చేయండి. వారు జీజు ' కనుమ ద్వారా వస్తారు. 
యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర 
మీరు వారిని చూస్తారు. "ఈ యుద్ధంలో మీరు పోరాడ 
వలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా 
నిలబడండి. యెహోవా మిమ్మల్ని రక్షించటం మీరు 
చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయ 
పడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన 
వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.” 

'*యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా 
సాష్ట్రాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో 
వుంటున్న వారు యెహోవా ముందు సామ్ట్రాంగపడ్డారు. 

వారంతా యెహోవాను ఆరాధించారు. లేవీయు 
లలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు 
నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు 
స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు. 

తల్ల వారురూమునే యెహోషాపాతు సెన్యం 
తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లే 
టప్పుడు యి హూషేపాతు నిలబడి యిలా అన్నాడు: 
“యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను 
చెప్పేది వినండి. మీ దేవుడైన యెహూవాలో విశ్వాస 
ముంచండీ. అప్పుడు మీరు దృఢంగా నిలువ 





522 


గలుగుతారు. యహోవా ప్రవక్తలలో విశ్వాన 
ముంచండి. మీరు విజయం సాధిస్తారు!” ?'యెహూషా 
పాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకు 
లను నియమించాడు. యెహోవా పరిశుద్దుడు, 
అద్భుతమై న వాడు గనుక ఆయనను స్తుతించటానికి 
ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సెన్యానికి 
ముందు నడుస్తూ యెహోవాకు స్తేతి గీతాలు పాడారు. 
“యెహోవాకు భజన చేయండి; ఆయన (పేమ తరగ 
నిది! ” అంటూ వారు సంకీర్తన చేశారు. ఆ మను 
ష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, 
అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత 
(ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను 
యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి 
దండెత్తి వస్తున్నవారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు. 
భోఅమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు 
పర్వత (ప్రాంతం వారితో యుద్దానికి దిగారు. అమ్మో 
నీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత 
(ప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు 
మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి 
నొకరు చంపుకున్నారు. 
2*యూదా సెనికులు ఎడారిలోని కాపలా బురుజు 
వద్దకు వచ్చారు. వారు శత్రు సెన్యం వెపు పరిశీలించి 
చూశారు. కొని వారు భూమిమీద పడీవున్న శవాలను 
మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడ టబతికిలేడు. 
pe విల్పువెన వస్తువులను తీసుకోవటానికి 
హూషాపాతు, అతని సైన్యం వచ్చారు. వారు జంతు 
వ డబ్బును, బట్టలను, ఇతర విల్లువెన వస్తువు 
లను చూశారు. యి హూషాపాతు, అతని సెనికులు 
ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ 
యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలే 
నన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను 
మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. 
అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి. 
*నాల్లవ రోజున యెహోషాపాతు, అతని సెన్యం 
బెరాకో లోయలో సమావేశమై నారు. ఆ స్థలంలో 
వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ 
స్తలానికి ఈనాటికీ “బీరాకాలోయ” అని శేరు. 
కోకరువాత యూదా నుండి, యెరూషలేము నుండి 
వచ్చిన సెనికులను యెహోషాపాతు యరూషలే 
ముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, 
యెహోవా వారిని చూ సంతోషపర్చాడు. 28 వార్పు 
మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయా 
నికి వెళ్లారు. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా 
యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ 
యి హవా అంటే భయపడ్డారు. అందువల్ల 





చూస్తున్నాం హెబ్రీ భాషలో “మా కళ్లు నీమీదనే వున్నాయి” 
అని వుంది. 


బెరాకా హెబీ లో దీవెన లేక పొగడ్త అని అర్దం. 
WW జా @ 


523 


యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. 
యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత 
వాతావరణాన్ని కల్పించాడు. 


యెహోషాపాతు పాలన పరిసమాప్తి 
యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాఠరిం 
చాడు. యెహోషాపాతు పాలన మొదలయ్యే సరికి 


2 దినవృత్తాంతములు 20:31-21:11 


అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, 
మరియు పెపట్య అనువారు. వీరంతా యెహోషాపాతు 
కుమారులు. యహోషాపాతు యూదా రాజ్యానికి 
రాజు. యెహోషాపాతు తన కుమారులకు వెండి 
బంగారు వస్తువులు, తదితర విల్పువెన కానుకలు 
యిచ్చాడు. అతడు యూదాలో బలమైన కోటలు 
నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని 





ముప్పై ఐదేండ్రవాడు. అతడు యెరూషలేములో ఇరవై 
యైదు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు 
అజూబా. అజూబా తల్లిపేరు షిల్లీ. “తన తండ్రే ఆసా 
నడిచిన రీతిగా యి హ్రూషాపొతు ఉత్తమ జీవితాన్ని 
గడిపాడు. యహోషాపాతు ఆసా మార్గాన్ని అనుస 
రించటానికి వెనుకాడలేదు. యెహోవా దృష్టికి మంచి 
పనులన్నీ యెహోషాపాతు చేశాడు. *ేకాని బూటకపు 
దేవతల పూజలకు వినియోగించిన గుట్టలను (ఉన్నత 
స్థలాలను) అతడు తీసివేయలేదు. ప్రజలు కూడా తమ 
పూర్వీకులు ఆరాధించిన దేవుని అనుసరించటానికి 
తమ హృదయాలను తిప్పలేదు. 

3*యొహోషాపాతు ఆదినుండి అంతంవరకు చేసిన 
పనులన్నీ యెహో వ్రాసిన (గ్రంథాలలో పొందుపర్చ 
బడ్డాయి. యెహూ తండ్రిపే పేరు హనానీ. ఈ విషయాలు 
ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 

చివరి రోజుల్లో యూదా రాజైన యెహోషా 
పాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో్‌ ఒక ఒడంబడిక 
కుదుర్చుకున్నాడు. “అహజ్యా మిక్కిలి చెడుకార్యాలు 
చేశాడు. ఎరత్రర్టీష్తు * పట్టణానికి పయనించే ఓడలను 
చేయించటానికి యె హూషాపాతు అహజ్యాతో కలి 
శాడు. వారు ఓడలను ఎసోన్లెబెరులో నిర్మించారు. 
అప్పుడు ఎలీయెజెరు అనే (ప్రవక్త యహోషా 
పాతుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఎలీయెజెరు 
తండి పేరు దోదావాహు. ఎలీయెజెరు మారేషా 
పట్టణానికి చెందినవాడు. అతడు ఈ రకంగా చెప్పాడు: 

యెహోషాపాతూ, నీవు అహజ్యాతో కలిశావు. అందు 
"వల్ల యెహోవా నీ పనులను సర్వనాశనం చేస్తాడు.” 
స్‌ అతని ఓడలు పగిలిపోయాయి. అందువల్ల 
యెహోషాపాతు, అహజ్యాలు తర్షీషుకు ఓడలను 
పంపలేకపోయారు. 
2 యెహోషాపాతు చనిపోగా, అతనిని అతని 

పూర్వీకుల సరసన సమాధిచేశారు. అతడు 

దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. యెహోషా 
పాతు స్థానంలో అతని కుమారుడు యెోహోరాము 
కొత్త రాజయ్యాడు. 2యెహోరాము సోదరులు 








తరీషు ఇది ee చాలా దూరంలో bE ఒక 


యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు 


పెద్ద కుమారుడు. 


యూదా రాజుగా యెహోరాము 

*యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని చేపట్టి 
తనను తాను పటిష్ట పర్చుకొని స్థిరపడ్డాడు. తరువాత 
కత్తిని వినియోగించి తన సోదరులనందరినీ చంపి 
వేశాడు. అతడు మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను 
కూడ నరికివేశాడు. యహోరాము ఏల నారంభించే 
నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు 
యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. 
6అత్రడు ఇశ్రాయేలు రాజులు నివసించిన రీతిలో జీవితం 
కొనసాగించాడు. అహాబు కుటుంబం మాదిరిగానే 
అతడు కూడ నివసించాడు. ఎందువల్ల నంటే అహాబు 
కుమార్తెనే యోహోరాము వివాహమాడాడు. యెహె 
రాము యెహోవా దృష్టికి చెడ్డవెన పనులన్నీ వ 
"కాని యెహోవా దావీదుతో చేసుకొన్న ఒడంబడిక 
ప్రకారం ఆయన దావీదు కుటుంబాన్ని నాశనం 
చేయలేదు. దావీదు కొరకు, ఆయన సంతతివారి 
కొరకు యెహూవా శాశ్వతంగా లక జ్యోతిని వెలిగించు 
తానని మాట యిచ్చివున్నాడు.* 

శియెహూరాము కాలంలోనే యూదా ఆధిపత్యం 
నుండి ఎదోము విడిపోయి, స్వతంత్ర రాజ్యమ 
య్యింది. ఎదోమీయులు వారి స్వంత రాజును ప్రక 
టించుకున్నారు. అందువల్ల యెహోరాము తన 
సెన్యాధిపతులతోను, రథాలతోను ఎదోము మీదికి 
వెళ్ళాడు. ఎదోమీయుల సైన్యం యెహోూరామును, 
అతని రథాధిపతులను చుట్టుముట్టింది. కాని యెహె 
రాము తీవ్రంగా యుద్ధం చేసి చీకటి పడ్డాక వ 
పడ్డాడు. అప్పటి నుండి ఈనాటి వరకు ఎదోము 
రాజ్యం యూదాపై తిరుగబడుతూనే వుంది. లిబ్బా 
పట్టణవాసులు కూడా యెోహోరాముకు వ్యతిరేకుల 
నారు. యెహోరాము యెహోవాను విడనాడినందుకు 
ఫలితంగా ఇదంతా జరిగింది. యెహోవా యెహె 
రాము పూర్వీకులు ఆరాధించిన దేవుడు. 1యోహో 
రాము యూదా కొండలమీద, గుట్టలమీద క్షుద్ర 
దేవతల పూజల్వకె స్థలాలను నిర్మించాడు. దేవుడు 





యెహోవా...యిచ్చివున్నాడు ఇక్కడ గ్రంధకర్త ఉద్దేశ్యం 
దావీదు సంతతివారు శాశ్వతంగా పరిపాలిస్తారని. 


2 దినవృత్తాంతములు 21:12-22:7 


ఆశించిన దానిని చేయకుండా యెరూషలేము (ప్రజలకు 
యె హూరాము అడ్డుపడ్డాడు. అతడు యూదా ప్రజ 
లను యెహోవాకు “దూరం చేశాడు. 


2 ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోరాముకు 
ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం యిలా వుంది: 
“దేవుడైన యెహోవా తెలియజేయునదేమనగా: 

ఆయన మీ పూర్వీకుడెన దావీదు ఆరాధించిన దెవం. 
యెహోవా చెప్పుచున్నాడు: "యె హోరామూ, నీ 
తండి యెహోషాపాతు నడిచిన మార్గాన్ని నీవు 
విడనాడినావు. యూదా రాజెన ఆసా నడిచిన మార్గాన్ని 
కూడ నీవు విడనాడినావు. అంతేకాదు నీవు ఇశ్రా 
యేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. 
దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, 
యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని 
అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని 
పట్ల విశ్వాస ఘాతకులానారు. నీవు నీ సోదరులను 
హత్యచేశోవు. నీకంటె నీ సోదరులు మంచివారు. 
“కావున త్వరలో యెహోవా నీ ప్రజలను కఠినంగా 
శిక్షిస్తాడు. యెహోవా నీ పిల్లలను భార్యలను శిక్షించి, 
నీ ఆస్తిని పాడుచేస్తాడు. 15వ్పిక్ర పేగుల్లో భయంకరమై న 
జబ్బు చేస్తుంది. రోజు రోజుకూ నీ జబ్బు ముదురు 
తుంది. ఆ భయంకరమై న వ్యాధివల్ల నీ (ప్రేగులు 
బయటికి వచ్చేస్తాయి.” సా 


"యెహోవా ఫిలిప్పీయులను, ఇథియోపియను 
లకు (కూషీయులు) దగ్గరలో నివసిస్తున్న అరబీయు 
లను యెహోరాము మీదికి పోయేలా పేరేపించాడు. 
7ఆ ప్రజలు యూదా రాజ్యం మీదికి దండెత్తారు. 
వారు రాజగృహంలోని ధనాన్నంతా కొల్లగొట్టారు. 
వారు యెహోరాము కుమారులను, భార్యలను, సీసు 
కొనిపోయారు. యెహోరాము చిన్న కుమారుడు 
మాతం వదిలి పెట్టబడ్డాడు. యి హూరాము చిన్న 
కుమారుని పేరు యహోయాహాజు.” 


కక సంఘటనలు జరిగిన తరువాత యెహోవా 
యెహోరాముకు పేగుల్లో నయంకాని వ్యాధిని కలుగ 
జేశాడు. జబు 5 ముదిరి 'రెండు సంవత్సరాల తరువాత 
యహోరాము పేగులు బయటికి వచ్చాయి. భరించ 
లేని బాధతో అతడు చనిపోయాడు. తన తండ్రికి 
చేసినట్టు ప్రజలు యెోహోరాముకు గౌరవసూచకంగా 
పెద్దమంట వేయలేదు. యెహోరాము రాజయ్యే 
నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు 
యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. 
యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ 
విచారించలేదు. యెహోరామును (ప్రజలు దావీదు 








యెహోయాహాజు ఈ పేరు 2 దినవృత్తాంతముల 22:1-12 
వచనాలలో అహజ్యా అని వాడబడింది. 


524 


నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట 
అతనిని సమాధి చేయలేదు. 


అహజ్యా యూదా రాజవటం 
యెహోరాము స్తానంలో యెరూషలేము 
223. ప్రజలు అహజ్యాను* కొత్త రాజునుగా చేసారు. 
అహజ్యా యె హోరాము యొక్క చిన్న కుమారుడు. 
అరబీయులతో యెోహోరాము మీదికి వచ్చిన ప్రజలు 
యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, 
చిన్నవానిని మాతం వదిలారు. అందువల్ల అహజ్యా 
యూదాలో పరిపాలించగలిగాడు. *అవహజ్యా పరిపాలన 
ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్రవాడు.* యెరూష 
లేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని 
తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమీ. 
అహాబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివ 
సించాడు. అతడలా నివసించటానికి కారణం అతని 
తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే. 
“యహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. 
అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా 
తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం 
వారు నలహాదారులయ్యారు. వారు అహజ్యాకు 
తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని 
చావుకు దారితీశాయి. *అహాబు కుటుంబం అతని 
కిచ్చిన సలహానే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు 
రాజైన యోరాముతో కలిసీ అహజ్యా అరాము 
(సిరియా రాజెన హజాయేలుపె యుద్దానికి రామోల్లి 
లాదు పట్టణానీకే వెళ్లాడు. యె కహూరాము తండ్రి ఇశ్రా 
యేలు రాజెన అహాబు. కాని అరామీయులు (సిరియ 
నులు యుద్ధంలో యెహోరామును గాయపర్చారు. 
6యెహోరాము తన గాయాలను నయం చేసికోటూనికి 
యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజెన హజా 
యేలుతో రామోతు వద్ద” పోరాడుతూండగా అతడు 
గాయపడ్డాడు. 
పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా 
(యిహోూయాహాజు) యె జైయేలు పట్టణానికి 
వెళ్ళాడు. అహజ్యా తండ్రి పేరు యూదా ర్తాజెన యెహె 
రాము. యెహూరాము తండ్రి చేరు అహాబు. యెహె 
రాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు కి 
నికి వెళ్లాడు. 
"యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లి 
నప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. 





అహజ్యా యె హోయాహాజు అని పాఠాంతరము. 


అహాజ్యా ... రెండేండ్లవాడు కొన్ని వ్రాత ప్ర, తులలో 
నలబై "రెండేడ్హ వాడనీవుంది. రాజులు సండవ గ్రంథం 
826వ వచనంలో అహజ్యా పరిపాలించే నాటికి ఇరవై రెండేం 
డ్రవాడని వుంది. 


525 


అహజ్యా వెళ్లి య హోరాముతో కరిసి యెహూను 
చూడటానికీ” వెళ్ళాడు. యెహూ తండ్రి పేరు నింషీ. 
అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు 
యోహాను నియమించాడు. శ అహాబు వంశాన్ని 
యోహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు 
యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని 
బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా 
బంధువులను యెహూ చంపివేశాడు. *పమ్మట అహజ్యా 
కొరకు యహూ వెదికాడు. అతడు సమరయ 
(షోమ్రూను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం 
చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టు 
కున్నారు. వారు అహజ్యాను యహూ వద్దకు తీసుకొని 
వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. 
“అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషా 
పాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరిం 
చాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని 
సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు. 


రాణి అతల్యా 

10అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు 
చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ 
వంశస్తుల నందరినీ చంపివేసింది. "కాని యహోషె 
బతు” అనే (స్తీ అహజ్యా కుమారుడైన యోవాషును 
దాచివేసింది. యోవాషును, అతని దాదిని యహూ 
బతు లోపలి పడకగదిలో దాచింది. యోహోషెబతు 
రాజాన యు హోరాము కుమార్తె. ఆవు యథుహూ 
యాదా భార్య. యిహూయాదా ఒక యాజకుడు. 
పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహె, 
బతు దాచిన కారణంగా, యోవాషును తత 
చంపలేకపోయింది. 

2ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు 
యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా 
పరిపాలన కొనసాగింది. 


యాజకుడైన యెహోయాదా, రాజైన యోవాషు 

23 ఆరు సంవత్సరాల అనంతరం యహూ 

యాదా తన శక్తిని, ధైర్యాన్ని చూపించాడు. 
అతడు సెనికాధిపతులతో ఒక ఒడంబడిక చేను 
కున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెలోహాము 
కుమారుడు అజర్యా; యి హూహానాను కుమార్పుడెన 
ఇష్మాయేలు; ఓబేదు కుమార్పుడెన అజర్యా; అదాయా 
కుమారుడెన మయశేయా; మరియు జిఖ్రీ కుమారు 
డైన ఎలీషాపాతు. ?వారు యూదా రాజ్యమంతా తిరిగి, 
"యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ 
గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ 





యెహోషెబతు యోహోషెబ అని పాఠాంతరం. 


2 దినవృత్తాంతములు 22:8-23:11 


కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు 
వెళ్లారు. *వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో 
ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు. 

ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా 
అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు 
సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం 
చేశాడు. “ఇప్పుడు మీరు చేయవలసినదేమన్‌గాః 
విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీ 
యులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా 
వుండాలి. *మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. 
ఇంకొక వంతు (ప్రధాన ద్వారం (పునాది ద్వారం) 
వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవర 
ఇలలో వుండాలి. యెహోవా ఆలయంలో ఎవ్వరినీ 
ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరి 
శుద్దులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి 
లోనీకి అనుమతింపబడాలి. వీరు మినహా, మిగిలిన 
వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను 
యధావిధిగా ఆచరించాలీ, 

"లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ 
తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆల 
యంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి 
వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ 
అతనితో వెళ్లారి. a 

కియాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించిన 
దంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరీంచారు. 
యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహె 
యాదా ఉపే పేక్టీంచి ఊరు కోలేదు. విశ్రాంతి కర 
బయటకు వెళ్లిన వారితో కలిసి (ప్రతి సైన్యాధిపతి, 
అతని మనుష్యులు లోనికి వచ్చారు. యాజకుడైన 
యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, 
చిన్న పెద్ద డాశ్తను "అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయు 
ధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి. 

“0పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిల 
బడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ 
తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయా 
నికి కుడినుండి ఎడమ (ప్రక్కకు బారులుదీరి నిల 
బడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా 
నిలబడ్డారు. ''వారు రాజకుమారుణ్ణి బయటకు తీసి 
క్రౌని వల్చీ, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర 
(గ్రంథ (ప్రతిని అతని కిచ్చారు. జొ తరువాత వారు 
యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, 
అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని 
చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని 
అన్నారు. 





ఒక ధర్మశాస్త్ర ... అతనికిచ్చారు హెబ్రీ లో వారతనికి సాక్ష్యము 
యిచ్చారు ద్వితీయోపదేశకాండం 17:18 చూడండి. 


2 దినవృత్తాంతములు 23:12-24:11 


2 పజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును 
ప్రశంనీంచే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె 
ఆలయంలో వున్న ప్రజలవద్దకు వచ్చింది. ఆమె 
రాజును పరికించి చూసింది. ముందు ద్వారం వద్ద 
రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, 
బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు 
చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదు 
తూవున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు 
పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునీక్‌ స్తుతి గీతాలు 
గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి 
కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ 
ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది. 

“యాజకుడైన యెహోయాదా సైన్యాధిప 
తులను బయటకు రప్పించాడు.“అతల్యాను బయట 
వున్న సైన్యం వద్దం తీసుకాని వెళ్లండి. ఆవును 
ఎవ్వరెనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి 
వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను 
ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు 
సైనికులను హెచ్చరించాడు. తర్వాత అతల్యా రాజ 
భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను 
పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు 
చంపివేశారు. 

అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజు 
తోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా 
యెహోవా భక్తుల ఆయనను అనుసరించటానికి 
ఒప్పుకున్నారు. 1ఆ జనమంతా బయలు విగ్రహం 
ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. 
బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ 
హాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల 
ముంగిటనే బయలు దేవత యాజకుడె న మత్తానును 
చంపివేశారు. a 

“పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ 
బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. 
ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం 
పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త 
నుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు 
సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనం 
దోత్సాహాలతో బలులు అర్చించారు.'ఏరకంగానెనా 
సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో (ప్రవేశించ 
కుండా యెహూయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలా 
దారులను నియమించాడు. 

20యైహోైయాదా _సెన్యాధిపతులను, ప్రజానాయ 
కులను, [ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ 
తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును 
కూడ తనతో తీసుకొని పె ద్వారం గుండా రాజభవ 
నానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాససనంపై 
కూర్చుండబెట్టారు. 


526 


*1యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. 
అతల్యా కత్తివేటుకు గురియై. చనిపోవ టతో 
యెరూషలేము నగరంలో శాంతి న నెలకొన్నది. 


యోవాషు ఆలయాన్ని పునరుద్ధరించుట 
24 యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. 
అతడు యిరూషలేములో నలబై సంవత్స 

రాలు పరిపాలించాడు. అతని తల్లిపే అతు జీబ్యా. జిబ్యా 
బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు. 2యాజకుడెన 
ఆయు హౌయాదా జీవించియునీ సంత కాలం యోవాషు 
యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు. 
యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా 
ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు 
కలిగారు. *కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరు 
ద్ధరిం చాలని యోవాషు నిర్ణయించాడు. ౨యాజకు 
లను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు 
యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు 
ప్రజలిచ్చే సామ్మును జమచేయండి. ఆ ధనంతో మీ 
దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా 
చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వర 
పడలేదు. 

6ప్రముఖ యాజకుడెన యె హూయాదాను రాజెన 
యోవాషు పిలిపించి, “యహూయారదా, యూదా 
నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను 
వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు 
ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడెన మోషే 
ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారా 
నిక కె వెచ్చించే వారుగదా!” అని అన్నాడు. 

తంలో అతల్యా కుమారులు ఆలయంలో జొర 
బడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్ని 
టిన్‌ వారు బయలు దేవుళ్ళ ఆరాధనకు వినియోగిం 
చారు. అతల్యా ఒక దుష్ట స్తీ. 

కీరాజైన యోవాషు ఒక పెట్టు చేయించి దానిని 
యహ హైోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు. 
పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేము 
లోను ఒక (ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను 
డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు 
ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడెన మోషే 
ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్ను 
ధనం. 10పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోష 
పడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టలో 
వుంచారు. ఆ పెట్ట నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూ 
వచ్చారు. ''తరువాత లేవీయులు ఆ పెట్టను రాజాధి 
కారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్ట డబ్బుతో 
నిండివున్నట్టు వారు చూశారు. రాజు యొక్క కార్య 
దర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెళ్టెలోని 
డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టను యధా 





527 


స్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి 
ధనాన్ని విశేషంగా సేకరించారు. తరువాత రాజైన 
యోవాషు యి హోూయాదా ఆ ధనాన్ని ఆలయ 
పునరుద్దరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. 
ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన 
కయ్యచక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను 
ఆలయ పునరుద్ధరణ క కిరాయికి నియమించారు. 
ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో 
మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి 
నియమించారు. 

పనిమీద తనిక్నీకె నియమింపబడిన వారు చాలా 
నమ్మకస్టులు. ఆలయ పునరుద్దరణ కార్యక్రమం 
విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం 
ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా 
బలంగా తీర్చిదిద్దారు. 

“పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన 
యోవాషుకు, యెహోూయాదాకు వారు తిరిగి యిచ్చి 
వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన 
వస్తుసామ[గికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు 
సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమ 
ర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో 
వారింకా గిన్నెలను, ఇతర పరిక రాలను చేయించారు. 
యాజకులు యెహోవా ఆలయంలో యెహో 
యాదా బతికివున్నంత కాలం దహనబలులు 
అర్చించారు. 

'యెహోయాదా వృద్దుడయ్యాడు. అతడు దీర 
కాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయే 
నాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల 
వయస్సువాడు. 

16ద్రావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు 
యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో 
యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత 
కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజల తనిని 
అక్కడ సమాధి చేశారు. 


యోవాషు దుర్మార్గత 

"యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా 
పెద్దలు వచ్చి రాజెన యోవాషుకు తలవంచి నమస్క 
రించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు. రాజు, 
పెద్దలు కూడా యెహోవా ఆలయాన్ని తిరస్క 
రించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరా 
ధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, 
ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. 
రాజు, ప్రజానాయకులు దుష్ట నడక నడచిన కారణంగా 
దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ట కోప 
గించాడు. “వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయ 
టానికి యె హూవా వారీవద్దకు ప్రవక్తలను పంపించాడు. 


2 దినవృత్తాంతములు 24:12-27 


ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు. అయినా ప్రజలు 
వారి హెచ్చరికను పెడచెవిని పెట్టారు. 

దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా 
తండ్రి యాజక్షుడైన యెహోయాదా. జెకర్యా ప్రజల 
ముందు నిలబడీ యిలా అన్నాడు: “దేవుడు యిలా 
చెప్తున్నాడు. “ప్రజలారా, యెహోవా ఆజ్ఞలను మీరు 
ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు 
కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల 
దేవుడు కూడ మిమ్మల్ని వదిలి వేస్తున్నాడు!” 

21క్రాన్సి ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కటట 
పన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ 
ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీ 
పని ఆలయ ఆవరణలో చేశారు. 2రాజైన యోవాషు 
యిహూయాదా తన పట్టు చూపిన కనికరాన్ని గుర్తు 
పెట్టుకోలేదు. య హూయాదా జెకర్యా తండ్రి. కాని 
యెహోూయాదా కుమారుడై న జెకర్యాను యోవాషు 
చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ 
వేమి చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించు 
గాక!” అని అన్నాడు. 

*ోసంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం 
యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, 
యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ 
చంపివేశారు. వారు విలువెన వస్తువులన్నీ దోచుకుని 
వాటిని దమస్కు (డెమాస్కస్‌) రాజుకు పంపించారు. 
2*అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, 
యూదాకు చెందిన ఒక మహా సెన్యాన్ని ఓడించగలిగేలా 
యెహోవా వారికి తోడ్చడ్డాడు. వారి పూర్వీకులు 
ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలిపెట్టిన 
కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే 
యోవాషు శిక్షింపబడ్డాడు. 

25ఆర్రామీయులు 6€సిరియనులు) యోవాషును 
వదిలి వెళ్ళేటప, టికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 
యోవాషు స్వంత సేవకులే అతనిపె కుట్రపన్నారు. 
యాజక్షుడెన యెహో యాదా కుమారుడు జెకర్యాను 
యోవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. 
యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్య 
చేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు 
నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే 
చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు. 


26జ్రాబాదు మరియు యెహోజాబాదు అనే 
వారు.యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. 
జాబాదు తల్లి పేరు షిమాతు. షిమాతు అమ్మోనీ 
యురాలు. యి హోజాబాదు తల్లిపేరు షిమీతు. 
షమీతు మోయాబు స్రీ. 

*”యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, 
అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు 





2 దినవృత్తాంతములు 2521-16 


ఆలయాన్ని పునరుద్ధ రించిన విధము మొదలైన 
విషయాలన్నీ రాజుల చరిత [గంథంలో వ్రాయ 
బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. 
అమజ్యా యోవాషు కుమారుడు. 


యూదా రాజుగా అవముజా 
25 రాజు అయ్యేనాటికి అమజ్యా ఇరువదియై దు 
సంవత్సరాలవాడు. అతడు యెరూషలేము 
నుండి ఇరువై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. 
అతని తర్తి సరు యెపె హోయద్దాను. యెష హోయద్దాను 
యెరూషలేముకు చెందిన స్రీ. యెహోవా అతని 
నుండి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. 
కాని అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో 
చేయలేదు. *అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత 
రాజాన తన తండ్రిని చంపిన అధికారులను అతడు 
చంపేవేశాడు. “కానీ అమజ్యా ఆ అధికారుల పిల్లలను 
మాత్రం చంపలేదు. ఎందువల్లనంటే, మోపే ధర్మ 
శాస్త్రంలో వ్రాయబడిన నియమ నిబంధనలను అతడు 
పాటించాడు. యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: " “తమ 
పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు. 
తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చని 
పోరాదు. (ప్రతి వ్యక్తి తన పాపాలకు ఫలితంగా తానే 
చనిపోవాలి.”* 
యూదా ప్రజలందరినీ అమజ్యా నమావేశ 
పర్చాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా 
విడగొట్టి, సహ(స్రాధిపతులను, శతాధిపతులను వారిపె 
నియమించాడు. ఈ అధికారులు యూదా, బెన్యామీ 
నుకు చందిన నెనికుల పె నియమింపబడ్డారు. నైనికు 
లుగా ఎన్నుకోబడిన వారంతా ఇరువది దిండ్ల "యువ 
కులు, అంతకు పెబడినవారు. ఈ బలులు, డాళ్లు పట్టి 
యుద్దానికి సిద్ధంగా ' వున్న మూడు లక్షల మంది 'నిపుణు 
చాన సేనికులున్నారు. ఇశ్రాయేలు. నుండి అమజ్యా 
ఒక లక్ష మంది సెనికులను కిరాయికి నియమించాడు. 
కిరయు. కింద వారికి రెండు వందల మణుగుల వెండిని 
అతడు చెల్లించాడు. "కాని ఒక దవజ్ఞాడు (ప్రవక్త 
అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: 
“రాజా, ఇశ్రాయేలు సెన్యాన్ని నీతో తీసుకొని వెళ్లవద్దు. 


528 


*అమజ్యా దెవజ్ఞానితో, “అయితే నేను ఇశ్రాయేలు 
సెన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి 
ఏమిటి?” అని అన్నాడు. దానికి దెవజ్ఞాడు, “ప్రభువై న 
యెహోవా వద్ద చాలా వుంది. ఆయన నీకు దానికపె 
చాలా ఎక్కువ “యివ్వగలడు!” అని చెప్పాడు. అందు 
వల్ల అమజ్యా ఇశ్రాయేలు సెన్యాన్ని ఎ ఫ్రాయిముకు 
తప్పే పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద, యూదా 
ప్రజలమీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో 
వారు ఇండ్లకు తిరిగి వెళ్లారు. 

పిమ్మట అమజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని 
తన _సెన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు 
నడిపించాడు. ఆ ప్రదేశంలో శేయీరు (ఎదోముకు 
చెందిన పదివేల మందిని అమజ్యా సెన్యం చంపివేసింది. 
యూదా సైన్యం శేయీరుకు చెందిన పదివేల 
మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను 
శేయీరు నుండి ఒక కొండ శిఖరం మీదికి వారు తీసు 
కొని వెళ్లారు. అప్పటికి బందీలంతా బతికే వున్నారు. 
వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుండి 
తోసివేయగా వారి శరీరాలు కింది రాళ్ల పెబడి ముక్కలు 
ముక్కలె పోయాయి. 

కాని అదే సమయంలో ఇశ్రాయేలు సెన్యం 
యూదాలో కొన్ని పట్టణాలపె దాడి చేస్తూ వుంది. 
బేత్‌హూరోను నుండి సమరయ (హామాను) వరకు 
వున్న పట్టణాల పె వారు దాడి జరిపారు. వారు కూడ 
మూడు వేల మందిని చంపి, చాలా విల్లువెన వస్తువులను 
కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సెన్యంతో కలిసి 
యుద్దానికీ రానివ్వక పోవటంతో ఆ సెనికులు చాలా 
కోపగించి వున్నారు. 

'“*ఎదోమీయులను (శేయీరు వారిని ఓడించిన 
పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శేయీరు 
ప్రజలు పూజించే విగ్రహాలన్నిటినీ అతడు తీసుకొని 
వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలనే పూజించటం 
మొదలు పెట్టాడు. అతడా విగ్రహాలకు సాష్టాంగపడి, 
వాటికి ధూపం వేయసాగాడు. అమజ్యా పట్ల యెహో 
వాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా 
వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా 
అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుత్తను 





యెహోవా ఇశ్రాయేలు పక్షానలేడు. యెహోవా 
ఎఫాయిముో ప్రజలతో లేడు. 

కోబహుశా నీవు యుద్దానికి మంచి కట్టుదిట్టుం 
చేసుకొని సిద్ధంగా వుండవచ్చు. కాని దేవుడు నీవు 





గెలిచేలా చేయవచ్చు, లేదా ఓడిపోయేలా చేయవచ్చు.” 





వారి తండ్రులు ... చనిపోవాలి ఈ న్యాయ సూత్రం ద్వితీ 
యోపదేశకాండం 24:16 కానవస్తుంది. 


ఎఫ్రాయిము ఎఫ్రాయిము వంశం వారు ఇశ్రాయేలుతో 
కలిశారు. ఇశ్రాయేలుకే ఎఫ్రాయిము అని మరో పేరు. 


నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే 
నీనుండి కాపాడలేక పోయారు!” 

15 పవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో 
యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా 
ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లాడవద్దు! నీవు 
నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త 
మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా 
అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చ 
యించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయ 
టంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.” 


529 


యూదా రాజెన అమజ్యా తన సలహాదారులతో 
సంప్రదించాడు. "తరువాత యిహూయాపుకు ఒక 
వర్తమానం పంపాడు. యెహోయాషు “మనం ఒక 
రితోఒకరు ముఖాముఖి పోరాడదాము” అని అమజ్యా 
కబురు పంపాడు. యహూయాషు sco 
యెహోయాహాజు. యెహోయాహాజు తండ్రి పేరు 
యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు. 

“పిమ్మట యెహోయాషు తన సమాధానాన్ని 
అమజ్యాకు పంపాడు. యెహోయాషు ఇశ్రాయేలు 
రాజు. అమజ్యా యూదా రాజు. యహాయాషు ఈ 
కథ చెప్పి పంపాడు: " “లబానోనుకు చెందిన ఒక చిన్న 
ముండ్ల పాద లబానోనులోని ఒక పెద్ద దేవదారు వృక్షా 
నికి ఒక వర్తమానం పంపింది. ఆ చిన్న ముండ్ల పొద, 
"నా కుమారుణ్ణి నీ కుమార్తెను వివాహం చేసుకోనియ్యి', 
అని అన్నది. కాని ఈలోపల ఒక అడవి జంతువు 
వచ్చి ఆ చిన్న ముండ్ల పొదను తొక్కి నాశనం చేసే 
సింది. నేను ఎదోమును ఓడించాను అని నీవు 
గర్వపడుతున్నావు. గొప్పలు చెప్పుకొంటున్నావు. ఇక 
నీవు ఇంటీ వద్దనే వుండు. కోరి కష్టాలు తెచ్చుకోకు. 
నీవు నాతో యుద్ధం చేస్తే నీవు, యూదా నాశన 
మవ్వటం ఖాయం.” 

“కాని అమజ్యా ఈ సలహా వినటానికి నిరాక 
రించాడు. ఇదంతా దేవుని సంకల్పంతోనే జరుగుతూ 
వుంది. ఎదోమీయులు కొలిచిన దేవుళ్లను యూదా 
ప్రజలు ఆరాధించిన నేరానికి, ఇశ్రాయేలు చేతిలో 
యూదా ఓడిపోయేలా యెహోవా పథకం సిద్ధం 
చేశాడు. *'కావున ఇశ్రాయేలు రాజెన యెపె హూయాము 
యూదా రాజెన అమజ్యాను బేత్షెమెషు పట్టుణం వద్ద 
ముఖాముఖి ఎదుర్కొన్నాడు. “బేత్తెమెము పట్టణం 
యూదాలో వుంది. ఇశ్రాయేలు యూదాను ఓడిం 
చింది. యూదా సెన్యంలో (ప్రతివాడూ తన ఇంటికి 
పారిపోయాడు. *అమజ్యాను బేత్తెమెషు పట్టణం వద్ద 
యెహోయాషు పట్టుకుని, యెరూషలేముకు తీసు 
"కొని పోయాడు. అమజ్యా తండ్రి పేరు యోవాషు. 
యోవాషు తండ్రి పేరు యహోయాహాజు. యహూ 
యాషు ఆరువందల అడుగుల (నాలుగువందల 
మూరలు) మేరకు యెరూషలేము గోడను ఎప్రా 
యిము ద్వారం నుండి మూల ద్వారం వరకు పడ 
గొట్టాడు. పిమ్మట యెహోయాషు వెండిని, బంగా 
రాన్ని, ఇతర పరికరాలన్నిటినీ ఆలయం నుండి పట్టుకు 
పోయాడు. ఆలయంలో వస్తువుల సంరక్షణ బాధ్యత 
ఓబేదె దోముది. యహూయాపు రాజగృహం నుండి 
విలువెన వస్తువులను కూడ తీసుకొని పోయాడు. 
కొంతమంది మనుష్యులను బందీలుగా పట్టుకున్నాడు. 
పిమ్మట అతడు సమరయకు వెళ్లిపోయాడు. 

కోయెహూయాషు చనిపోయన తరువాత అమజ్యా 

ద్‌హేను సంవత్సరాలు బతికాడు. అమజ్యా తండ్రిషే ఎరు 


2 దినవృత్తాంతములు 25:17-26:9 


యూదా రాజెన యోవాషు. ?మొదటిీ నుండి చివరి 
వరకు అమజ్యా చేసిన ఇతర కార్యాలన్నీ యూదా, 
ఇశ్రాయేలు రాజుల (గ్రంథంలో వ్రాయబడ్డాయి. 
*”అమజ్యా యెహోవాకు విధేయుడుగా వుండటం 
మానివేసినప్పటి నుండి, యెరూషలేము ప్రజలు అమ 
జ్యాకు వ్యతిరేకంగా కుట్రచేశారు. అతడు లాకీషు 
పట్టుణానికి పారిపోయాడు. కాని (ప్రజలు కొందరు 
మనుష్యులను లాకీషు పట్టణానికి పంపగా వారు అమ 
జ్యాను అక్కడ చంపివేశారు. **వారతని శవాన్ని గుర్రాల 
మీద వేసుకాని తెచ్చి యూదా నగరంలో అతని 
పితరుల దగ్గర సమాధి చేశారు. 


యూదా రాజుగా ఉజ్జియా 
26 తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా 
ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. 

ఉజ్జియా తండ్రీ పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి 
ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. *ఎలతు పట్టు 
ణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. 
అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయ 
బడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు. 

తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్స 
రాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు 
సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. 
యెకొల్యా యెరూషలేముకు చెందిన స్తీ. *యెహోవా 
అతని నుండీ ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్య 
కలాపాలు కొనసాగించాడు. తన తండ్రీ అమజ్యావలెనే 
ఉజ్జియా కూడ దేవుని పట్ల భక్తి శ్రద్దలు కలిగి ఉన్నాడు. 
జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని 
సేవకుడయ్యా డు. (ప్రభుువెన యెహోవా పట్ల ఎలా 
భక్తి న కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు 
నేర్చాడు. ఉజ్జియా యెహోవాకు విదేయుడై 
వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి 
పెట్టాడు. 

6ఫిరిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, 
యబ్బె, అష్టోదు పట్టణాల చుట్టూ వున్న (ప్రాకారాలను 
అతడు పడగొట్టాడు. అమ్టోదు పట్టణానికి దగ్గరగాను, 
మరియు ఫిలిష్తీయులు నివసించే [ప్రాంతాలలోను 
ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు. "ఫిలిప్పీయు 
లతోను, గూర్చయలులో నివసిస్తున్న అరబీయు 
లతోను, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన 
యుద్దాలలో యెహోవా అతనికి విజయం చేకూ 
ర్చాడూ కఅమ్మోనీయులు ఉజ్జియాకు కసం చెల్లిం 
చారు. ఈజిప్టు సరిహద్దులవరకు ఉజ్జియా పేరు ప్రతి 
ష్టలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కల 
వాడగుటచే ఉజ్జియా (ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు. 

యెరూషలేములో మూలద్వారం వద్ద, లోయ 
ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా 





2 దినవృత్తాంతములు 26:10-27:5 


బురుజులు కట్టించి బాగా బలపర్చాడు. ఎడారిలో 

హితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు 
చాలా బావులు కూడా తవ్వించాడు. కొండల (మన్యం) 
(ప్రాంతంలోను, మై దాన ప్రాంతాలలోను అతనికి 
పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువెన 
కొండలయందు, మై దానములందు ఉజ్జియాకు 
వ్యవసాయదారులున్నారు. రాక్షతోటల పెంపకంలో 
శ్రద్ధవహించే _ర రెతులు కూడ అతనికి వున్నారు. అతడు 
వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు. 

11ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సెన్యం ఉంది. 
కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా 
అనేవారు సెన్యాన్ని వివిధ భాగాలుగా విభజించారు. 
వారి పెఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా 
సెనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజిం 
చారు. హనన్యా రాజాధికారులలో ఒకడు. 12౫ సెనికులపె 
అధికారులే రెండువేల ఆరువందల మంది & ఉన్నారు. 
13వంశాలవారీ ఎంప్లీకెన సెన్యాధికారుల కింద మొత్తం 
మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో 
కాకలు తీరిన సెనికులున్నారు. ఆ సెనికులు శత్రువుల 
నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు. 
4ఉజ్జియా సెన్యానికి డాళ్టు, ఈటెలు, శిరస్తాణాలు 
కవచాలు విల్లంబులు, జెడ్‌ సెల రాళ్లు సరఫరా చేశాడు. 
15వ్చేద్రావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన 
యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారు 
చేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, 
గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ 
యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసరి 
వేయటం మొదలైన పనులు చేసేవి; ఉజ్జియా చాలా 
ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు 
అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం 
అందటంతో అతను చాలా శక్తివంతపై న రాజు 
అయ్యాడు. 

'రజజ్ఞియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్టి 
కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి 
కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు 
అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం 
వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు. యాజ 
కుడన అజర్యా, మరియు ధెర్యంగల యెహోాబటో 
సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి 
ఆలయంలోకి వెళ్ళారు. 'ఉజ్ఞియా తప్పు చేస్తున్నట్టు 
వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: 

“ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పని 
కాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకు 
లైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు 
“ధూపం వేయాలి. ధూపం వేసే సే పవిత్ర కార్యానికి ఈ 
యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం 
నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా 


530 


లేవు. ప్రభృువెన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను 
గౌరవించడు! ” 

కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో 
ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోప 
గించుకుంటూ ఉండగనే అతని నుదుటిపై కుష్టు 
రోగం* పుట్టింది. ఆలయంలో ధూపపీఠం పక్కనే 
వున్న యాజకుల ముందే ఇది జరిగింది. * ప్రధాన 
యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు 
ఉజ్జియా వెపు చూశారు. అతని నుదుటి మీద కుష్టు 
రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే 
ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. 
యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా 
ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు. 21రాజెన 
ఉజ్జియా కుష్టురోగి అయ్యాడు. అతడు యెహోవా 
ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా 
కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు 
నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు. 

“మొదటి నుండి చివరి వరకు ఉజ్జియా చేసిన 
ఇతర కార్యాలన్నీ ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. 
యెషయా తండిపేరు ఆమోజు. ోోఉజ్ఞియా చని 
పోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా 
సమారధిచేశారు. ఉజ్జియా కుష్టరోగి కావటంవల్ల రాజుల 
శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు 
సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో 
అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు. 


యూదా రాజుగా యూతాము 

27 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియై దు 

సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు 
పదహారు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు 
యెరూషా. యెరూషా సాదోకు కుమార్తె. యహోవా 
కోరిన విధంగా యోతాము కార్యకలాపాలు నిర్వర్తిం 
చాడు. తన తండ్రి ఉజ్జియా మాదిరిగానే అతడు దేవునికి 
విధేయ్యుడై వున్నాడు. కాని తన తండ్రీ చేసిన విధంగా 
ధూపం వేయటానికి యోతాము ఆలయం ప్రవేశించ 
లేదు. అయినా ప్రజలు మాత్రం తమ దుష్ట నడతను 
మానలేదు. “ఆలయపు పెద్వారాన్ని యోతాము తిరిగి 
నిర్మించాడు. ఓపెలు అనే స్థలంలో గోడమీద ఎక్కువ 
నిర్మాణాన్ని చేపట్టాడు." *యూదాలో కొండల 
(ప్రాంతంలో యోతాము పట్టణాలను నిర్మించాడు. 
యోతాము అరణ్యాలలో కోటలను, బురుజులను 
కట్టించాడు. *యోతాము అమ్మోనీయుల రాజుతోను, 
అతని సెన్యంతోను పోరాడి వారిని ఓడించాడు. కావున 
మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం అమ్మోనీయులు 





కుష్టురోగం హెబ్రీ భాషలో ఒక విధమెన భయంకర 
చర్మవ్యాధి అని అర్థము. 


531 


రెండు వందల మణుగుల* వెండి, పదివేల ఏదు 
ముల* గోధుమలు, పదివేల ఏదుముల యవలు 
కప్పంగా చెల్తీంచారు. 

రతన దేవుడైన యెహోవా పట్ట సత్యవర్తనుడై 
విధేయుడై నందున యోతాము చాలా శక్తివంతమై న 
రాజు అయ్యాడు. 

"యోతాము చేసిన ఇతర కార్యాలు, అతడు నిర్వ 
హించిన యుద్దాలగురించి ఇశ్రాయేలు, యూదా రాజుల 
చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 8 యోతాము రాజ 
య్యేనాటికి ఇరువదియై దు సంవత్స రాలవాడు. అతడు 
యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపా 
లించాడు. తరువాత యోతాము చనిపోగా, అతనిని 
తన పూర్వీకులతో సమాధి చేశారు. ప్రజల తనిని 
దావీదు నగరంలో సమాధి చేశారు. యోతాము 
స్థానంలో ఆహాజు రాజయ్యాడు. యోతాము 
కుమారుడే ఆహాజు. 


యూదా రాజుగా ఆహాజు 

78 ఆహాజు రాజయ్యేనాటికి ఇరవై యేండ్రవాడు. 

అతడు యెరూషలేములో పదహారు సంవత్స 
రాలు పాలించాడు. తన పూర్వీకుడెన దావీదువలా 
ఆహాజు మంచి మార్గంలో నడవలేదు. యెహోవా 
ఆశించిన విధంగా సత్కార్యాలు చేయలేదు. ఇశ్రా 
యేలు రాజులు అనుసరించిన చెడుమార్లాన్నే ఆహాజు 
కూడా అనుసరించాడు. బయలు దేవతలను ఆరాధించ 
టానికి అతడు విగ్రహాలను పోతపోయించాడు. *బెన్‌హే 
స్నోము లోయలో” ఆహాజు ధూపం వేశాడు. అతడు 
తన స్వంత కుమారులనే అగ్నిలో కాల్చి దేవతలకు 
బలియిచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు 
ఒడిగట్ట భయంకర పాపాలకే అతడు కూడా పాల్చ 
డ్హాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యంలో ప్రవేశించి 
నప్పుడు యెహోవా బయటకు తరిమివేసిన నీచ 
వ్యక్తులే ఈ ప్రజలు. *గుట్టలమీద, కొండలమీద, ప్రతి 
పచ్చని చెట్టు కిందా ఆహాజు బలులు అర్చించి, ధూపం 
వేశాడు. *ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన 
యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతీలో 
ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సెన్యం 
ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీ 





మణుగు మూడు ముప్పాతిక టన్నులు. 
ఏదుము 62,000 బుషెలులు. 
దావీదు నగరం యెరూషలేముకు మరో పేరు. 


బెన్‌హిన్నోము లోయ బెనహీన్నోము లోయ 
యెరుషలేముకు దక్షిణంగా వుంది. అనేక మంది పసిపిల్లలను, 
చిన్న పిల్లలను బూటకపు దేవతలకు ఈ లోయలో బలి 
ఇచ్చేవారు. 


2 దినవృత్తాంతములు 27:6-28:13 


లుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను 
దమస్కు (డెమాస్కస్‌) నగరానికి పట్టుకుపోయాడు. 
ఇశ్రాయేలు రాజెన పెకహు కూడా ఆహాజును ఓడించేలా 
యెహూవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. 
'పెకహు, అతని సెన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు 
చెందిన ఒక లక్షా ఇరవై ఎలమంది ధెర్యంగల సెనికులను 
చంపివేశారు. వారి పూర్వీకులు విధేయ్యులెవున్న వారి 
దేవుడైన యెహోవాకు వారు అవిధేయ్యులె నందువల్ల 
వెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు. ఫ్‌, ఎ ప్రాయ 
ముకు చెందిన జిఖి ధెర్యంగల సైనికుడు. రాజైన 
ఆహాజు కుమారుడు మయశేయాను, రాజగృహ నిర్వహ 
ణాధికారి అ|జీకామును, మరియు ఎల్కానాను జిథి 
చంపివేశాడు. రాజు తరపున అధికారం చెలాయించే 
వారిలో రాజు తరువాతివాడు ఎల్కానా. 

ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న 
తమ బంధువ్లులెన రెండు లక్షల మందిని బందీచేశారు. 
వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువెన 
వస్తువులను పట్టుకుపోయారు. “ఇశ్రాయేలీయులు ఆ 
బందీలను, వస్తువులను సమరయకు (షోష్రైా,ను) 
తీసుకొనిపోయారు. *కాని యెహోవా ప్రవక్తలలో 
ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. 
సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు 
కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా 
అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన 
యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న 
కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు 
యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. 
ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు. 
'9మీరు యూదా, యెరూషలేము ప్రజలను బానిసలుగా 
చేయాలని తలన్తున్నారు. మీరు మీ దేవుడైన 
యెహోవాపట్ల కూడా పాపం చేశారు. !!ఇప్పుడు 
నేను చెప్పేది వినండి. మీరు చెరపట్టిన మీ సోదరులను 
వెనుకకు పంపివేయండి. యెహోవా యొక్క భయం 
కరమైన కోపం మీమీద వుంది గనుక మీరీపని 
చేయండి.” 

2 ఫాయిములో కొంతమంది పెద్దలు ఇశ్రాయేలు 











సెనికులు యుద్దం నుండి తిరిగి రావటం చూశారు. 
ఆ పెద్దలు ఇశ్రాయేలు సెనికులను కలిసి వారిని హెచ్చ 


రించారు. ఆ పెద్దలు యోహానాను కుమారుడు 
అజర్యా, మెషిల్లేమోతు కుమారుడు బెరిక్యా, షల్లూము 
కుమారుడు యెహిజ్కియా, మరియు హద్దాయి 
కుమారుడు అమాశా. వారు ఇశ్రాయేలు సె సెనికులితో 
యిలా చెప్పారు: “యూదా నుండి బందీలను ఇక్కడికి 
తీసుకొని రావద్దు. మీరాపని చేస్తే అది యెహోవా 
పట్ల మన పాపాన్ని, దోషాన్ని మరింత ఎక్కువ 
చేస్తుంది. దానితో ఇశ్రాయేలుపట్ల యెహోవా కోపం 
పట్టరానిదవుతుంది.” 


2 దినవృత్తాంతములు 28:14-29:8 


“అందువల్ల బందీలను, విలువైన వస్తువులను 
సెనికులు ఆ పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్ప 
జెప్పారు. ఇంతకుముందు పేర్కొన్న పెద్దలు 
(అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, మరియు అమాశా) 
నిలబడి బందీలకు సహాయపడ్డారు. ఇశ్రాయేలు సెని 
కులు తీసుకొన్న వారి దుస్తులను పెద్దలు తిరిగి 
తీసుకొని, దిగంబరంగా ఉన్న బందీలకు యిచ్చారు. 
పెద్దలు వారికి పాదరక్షలు కూడా యిచ్చారు. యూదా 
నుండి వచ్చిన బందీలకు అన్నపానాదులు కూడా 
పెద్దలు యిచ్చారు. సేద తీరటానికి వారికి నూనెతో 
కూడ వారు మర్దనా చేశారు. పిమ్మట ఆ ఎఫ్రాయిము 
పెద్దలు నీరసంగా వున్న బందీలను గాడిదల్వపె ఎక్కించి 
యెరికో పట్టణంలో తమ ఇండ్లకు తీసుకొని వెళ్లారు. 
యెరికోకు ఖర్జూర చెట్ల పట్టణమని పేరు. పిమ్మట 
ఆ నలుగురు పెద్దలు సమరయకు తిరిగి వెళ్లారు. 

157అదే సమయంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి 
యూదా ప్రజలను ఓడించారు. ఎదోమీయులు ప్రజ 
లను బందీలుగా పట్టుకుపోయారు. అందువల్ల రాజెన 
ఆహాజు అష్షూరు రాజు సహాయాన్ని అర్థీంచోడు. 
"కాండ ప్రాంతంలోను, దక్షిణ యూదా “ప్రాంతం 
లోనుగల పట్టుణాలపె ఫిలిష్తీయులు దాడులు జరిపారు. 
బేత్లెమెపు, అయ్యాలోను, గెదెరోతు, శోకో, తిమ్నా 
మరియు గిమ్మ్హై పట్టణాలను ఫిలిష్తీయులు పట్టు 
కున్నారు. వారా పట్టణాలకు సమీపంలో వున్న [గ్రామా 
లను కూడా ఆక్రమించుకున్నారు. పిమ్మట ఫిలిప్పీ 
యులు వాటిలో నివసించసాగారు. యూదా రాజెన 
ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్స 
హించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పిం 
చాడు: ఆతుహూవా పట్ల అతడు అసలు విశ్వాసం 


532 


టానికి కారకుడయ్యాడు. *ఆహాజు ఆలయంలో 
వున్న వస్తువులను సేకరించి వాటిని ముక్కలు 
ముక్కలు చేశాడు. పిమ్మట అతడు ఆలయాన్ని 
మూసేశాడు. అతడు బలిపీఠాలు తయారు చేయించి, 
వాటిని యెరూషలేములో ప్రతివీధి చివర నాల 
కొల్పాడు. యూదాలో ప్రతి పట్ట ణంలోనూ ఆహాజు 
ధూపాలు వేసి అన్యదేవతలను ఆరాధించటానికి ఉన్నత 
స్థలాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి ఆహాజు తన 
పూర్వీకులు ఆరాధించిన (ప్రభువెన యెహోవాకు 
ఎక్కడలేని కోపాన్నీ కల్షించాడు. . మొదటి నుండి 
చివరి వరకు ఆహాజు సేసిన పనులన్నీ యూదా, 
ఇశ్రాయేలు రాజుల (గ్రంథంలో రాయబడ్డాయి. 
27ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతో పాటు 
సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూష 
లేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును 
ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం 
వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని 
కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు. 


యూదా రాజుగా హిజ్కియా 

29 హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువైయైదు 
సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో 
ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని 
తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె. 
2 పభువెన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ | 
హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా 

అతడు ప్రతి మంచి పనినీ చేశాడు. 
3హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, 
ద్వారాలను పటిష్టంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని 





లేకుండా ప్రవర్తించాడు. అష్టూరు రాజైన తిగ్రత్సిలే 
సెరు వచ్చి ఆహాజుకు సహాయం చేయటానికి బదులు 
అతనికి కష్టనష్టాలు కల్గించాడు. ?'ఆహాజు ఆలయం 
నుండి, రాజగృహం నుండి, యువరాజు ఆలయం 
నుండి విల్లువెన వస్తువులు కొన్ని తీశాడు. ఆహాజు 
వాటిని అష్టూరు రాజుకు యిచ్చాడు. అయినా ఆ 
పని అతనికి సహాయపడలేదు. 

22 ఆహాజు తన కష్టాలతో సతమతమవుతూ మరిన్ని 
పాపాలు చేసీ యెహోవా పట్ల మరీ విశ్వాసంలేని 
వాడయ్యాడు. చోదమస్కు ప్రజలు ఆరాధించే దేవ 
తలకు అతడు బలులు అర్పించాడు. దమస్కు ప్రజలు 
ఆహాజును ఓడించారు. అందువల్ల అతడిలా అను 
కున్నాడు: “అరాము (సిరియా) ప్రజలు వూజించే 
దేవుళ్లు వారికి సహాయపడి వుండవచ్చు. కావున నేను 
కూడా ఆ దేవుళ్లకు బలులు అర్చిస్తే బహుశః వారు 
నాకు కూడా సహాయం చేయవచ్చు.” అందువల్ల 
ఆహాజు ఆ దేవుత్తను ఆరాధించాడు. ఈ రకంగా అతడు 
పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయ 


మరల తెరిచాడు. అతడు రాజెన మొదటి సంవత్సరం 
మొదటి నెలలో ఈ పని చేశాడు. **యాజకులను, 
లేవీయులను హిజ్కియా సమావేశపర్చాడు. ఆలయా 
నికి తూర్పు భాగానగల ఖాళీ ప్రదేశంలో అతడు వారిని 
కలిశాడు. వారితో హిజ్కియా యిలా అన్నాడు: 
“లేవీయులారా, ఇది వినండి! మీరంతా పవిత్ర సేవా 
కార్య[క్రమానికి సిద్ధంకండి. యెహోవా యొక్క 
ఆలయాన్ని పవిత్రం చేసే కార్యక్రమానికి అంతా సిద్ధం 
చేయండి. యెహోవా మీ పితరులు అనుసరించిన 
దేవుడు. ఆలయానికి చెందని వస్తువులన్నీ అక్కడ 
నుంచి తీసిపారవేయండి. ఆ వస్తువులు ఆలయాన్ని 
పవిత్రం చేయజాలవు. మన పూర్వీకులు యెహో 

వాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క త 
చూడకుండా పారి ముఖాలు తిప్పుకున్నారు. "వారు 
మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను 
ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర 
స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్చిం 
చటం మానివేశారు. కావున యెహోవా యూదా, 


533 


యెరూషలేము ప్రజలపట్లు మిక్కిలి కోపంగా వున్నాడు. 
యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు 
యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, 
యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు 
చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు 
యూదా ప్రజలను చూసి అసహ్యించుకుని, సిగ్గుతో 
తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని 
మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు. 
అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంప 
బడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీ 
లుగా చేయబడ్డారు. 'కావున హిజ్కియానైన నేను 
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక 
చేసుకోదలిచాను. అప్పుడాయన మనపట్ల ఎంత 
మాతం కోపగించడు. కావున మీరు సోమరితనం 
మానండి. ఏమా(తం కాలయాపన చేయవద్దు. 
యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే 
మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, 
ఆయనకు ధూపం వేయాలి.” 

1214ఆల యాన్ని శుద్ధి చేయటానికి ఉద్యమించిన 
లేవీయులు ఎవరనగా: కహాతీయుల వంశం నుండి 
అమాశె కుమారుడై మహతు, మరియు అజర్యా కుమా 
రుడ్డైన న యోవేలు. మెరారీ వంశం నుండి అబ్టీ 
కుమారుడై న కీషు, మరియు యెహాల్లాలేలు కుమారు 
డైన అజర్యా. గెర్జోనీయులలో జిమ్మా కుమారుడై న 
"యోవాహు; యోహహు కుమారుడై న ఏదేను. ఎలీషా 
పాను సంతతిలో షమీ, యెహీయేలు, ఆసాపు సంత 
తిలో జెకర్యా, మత్తన్యా. హేమాను సంతతిలో యెహీ 
యేలు, షిమీ. యెదూతూను సంతతిలో షమయా, 
ఉజ్జీయేలు. ఏఈ లేవీయులు తమ సోదరులనందరినీ 
పిలిపించి ఆలయాన్ని సం ప్రోక్షించటానికి* సంసిద్దు 
లయ్యారు. యెహోవా సంకల్పంతో వచ్చిన రాజా 
జ్ఞను వారు శిరసావహించారు. వారు ఆలయాన్ని శుద్ధి 
చేయటానికి లోనికి వెళ్ళారు. యాజకులు 35 
యాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్ర స్థలంలోనికి 
వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమై వస్తువు 
అన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ 
ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ 
నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను 
లోయకు తీసికొని వెళ్లి పారవేశారు. "మొదటి నెల 
మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి 
సంసిద్దులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీ 
యులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి 
మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి 
వచ్చేలా ఆలయాన్ని శుద్ధిచేశారు. మొదటి నెలలో 
పదహారవ రోజున పని ముగించారు. 








సంఫప్రోక్రించటానికి పరిశుద్ధ పర్చటానికి. 


2 దినవృత్తాంతములు 29:9-27 


గీపిమ్మట వారు రాజెన హిజ్కియా వద్దకు వెళ్లారు. 
వారు ఆయనతో, “హిజ్కయా రాజా, మేము పూర్తి 
ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో 
ఇతర పరికరాలను ఫభ్రపర్చాము. నెవేద్యపు రొజ్టైను 
వుంచే బల్లను, ఆ బల్ల మీద వుపయోగించే పరికరాలను 
వ. చేశాము. 
రాజెన అహాబు విశ్వాసంలేనివాడె, తాను రాజుగా 
వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని 
మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ 
వుంచి పవిత్ర సేవాకార్యక్రమానికి సిద్ధం చేసాము. 
అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు 
వున్నాయి” అని చెప్పారు. 
2రాజైన హిజ్కియా నగర అధికారులను సమావేశ 
పర్చి, మరునాటి తెల్లవారురూమునే యెహోవా ఆల 
యానికి వెళ్లాడు. *'వారు ఏడు గిత్తలను, ఏడు గొర్రె 
పొట్టేళ్లను, ఏడు గొర్రె పిల్లలను మరియు ఏడు చిన్న 
మేకపోతులను తెచ్చారు. ఇవి యూదా రాజ్యం తరపున 
పాపపరిహారార్థ బలుల నిమిత్తం, పవిత్ర స్థలాన్ని శుద్ధి 
పర్చటానికి, మరియు యూదా ప్రజల పాపపరిహారం 
కొరకు తేబడ్డాయి. యెహోవా బలిపీఠం మీద ఆ 
పశువులను బలయిమ్మని రాజెన హిజ్కియా అహరోను 
సంతతి వారెన యాజకులను ఆజ్ఞాపించాడు. కావున 
యాజకులు గిత్త దూడలను చంపి రక్తాన్ని భద 
పర్చారు. పిమ్మట వారు గిత్త దూడల రక్తాన్ని బలిపీఠం 
మీద చల్దారు. తరువాత యాజకులు పొట్టేళ్లను చంపి, 
వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్చారు. ఆ తరువాత 
యాజకులు గొర్రె పిల్లలను చంపి, వాటి రక్తాన్ని బలి 
పీఠంమీద చల్లారు. 53-243 పిమ్మట యాజకులు మేక 
పోతులను రాజు ముందుకు, అక్కడ చేరిన ప్రజల 
ముందుకు తెచ్చారు. ఈ మేకలు పాపపరిహారార్థ బలి 
కొరకు తేబడ్డాయి. యాజకులు తమ చేతులను మేకల 


"మీద వుంచి వాటిని చంపారు. యాజకులు మేకల 


రక్తాన్ని బలిపీఠం మీద పాపపరిహారం కొరకు చిలి 
కించారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను దేవుడు 


క్షమించుగాకయని వారాపని చేశారు. ఇశ్రాయేలు ప్రజ 


లందరి తరఫున ఈ దహనబలులు, పాపపరిహార 
బలులు అర్చించాలని రాజు చెప్పాడు. 

బోదావీదు, రాజుకు దెవజ్ఞాడై న గాదు, మరియు 
ప్రవక్తయైన నాతాను వీరంతా నిర్దేశించిన రీతిగా రాజెన 
హిజ్కియా యెహోవా ఆలయంలో తాళములు స్వర 
మండలములు, సితారలు వాయించటానికి లేవీయు 
లను నియమించాడు. ఇలాగు జరుగవలెనని యెహోవా 
(ప్రవక్తల మూలకంగా ఆజ్ఞాపించియున్నాడు. 

?కావున దావీదు చేయించిన వాద్య పరికరాలు 
చేతబుచ్చుకొని లేవీయులు, బూరలు పుచ్చుకొని 
యాజకులు సిద్ధంగా నిలబడ్డారు. 27ఆ తరువాత 
హిజ్కియా బలిపీఠం మీద దహనబలి అర్చించమని 


2 దినవృత్తాంతములు 29:28-30:7 


ఆజ్ఞాపించాడు. దహనబలి మొద్దలనప్పుడు దైవ ప్రార్థన 
కూడ మొదలయ్యింది. బూరలు ఊదబడ్డాయి. 
ఇశ్రాయేలు రాజెన దావీదు చేయించిన వాద్యాలు 
వాయించబడ్డాయి. 

*దహనబలి కార్యక్రమం పూర్తయ్యే వరకు సమావేశ 
మైన వారంతా తమ శిరస్సులు వంచారు. సంగీత 
విద్వాంసులు గానం చేశారు; యాజకులు బూరలు 
ఊదారు. 

బోబలులన్నీ పూర్తి అయిన పిమ్మట రాజైన 
హిజ్కియా, అతనితో వున్న ప్రజలంతా శిరస్సులు 
వంచి ఆరాధించారు. 

రాజైన హిజ్కియా, అధికారులు యెహోవాకు 
స్తుతిగీతాలు పాడుమని ఆజ్ఞ యిచ్చారు. దావీదు, దెవ 
జ్ఞాడగు ఆసాపు రచించిన భక్తిగీతాలు వారు ఆల 
పించారు. వారు దేవుని కీర్తించి, ఆనందించారు. 
వారంతా శిరస్సులు వంచి దేవుని ఆరాధించారు. 
తరువాత హిజ్కియా యిలా అన్నాడు: “యూదా 
ప్రజలారా, ఇప్పుడు మీరు మీ ప్రభుువెన యెహోవా 
సేవకు పునరంకితమయ్యారు. దగ్గరకు రండి. బలులు, 
కృతజ్ఞతార్చణలు ఆలయానికి తీసుకొని రండి.” తరు 
వాత ప్రజలు బలులు, కృతజ్ఞతా నై వేద్యాలు తెచ్చారు. 
నమర్చించాలనుకున్నవారు దహనబలులు కూడ 
తెచ్చారు. 

సమావేశమై న, ప్రజలు మందిరానికి తెచ్చిన అనేక 
దహన బలులు యిలా వున్నాయి: డెభై గిత్త దూడలు, 
వంద పాబ్లేళ్లు, మరియు రెండు వందల గారె పిల్లలు. 

ఈలా టం 
ఈ జంతువులన్నీ యెహోవాకు దహనబలులుగా 
సమర్పించబడ్డాయి. 

ఫోయిహూవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల 
గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు 
వున్నాయిోదహన బలుల జంతువుల చర్మాలు 
తీయటానికి, వాటిని నరకటానికి తగినంత మంది 
యాజకులు లేరు. కావున వారి బంధువులగు 
లేవీయులు కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఇతర 
యాజకులు పవిత్ర సేవా కార్య క్రమానికి సిద్ధమై 
వచ్చేవరకు సహాయపడ్డారు. లేవీయులు మా(త్రం 
గంభీరంగా తమ ప్రభువెన “యెహోవా కార్య [క్రమంలో 
నిమగ్నమయ్యారు. వారు యాజకులకంటె ఎక్కువగా 
పనిమీద మనస్సు లగ్నం చేశారు. అక్కడ దహన 
బలులు, సమాధానబలుల కొవ్వు, పానార్పణలు విస్తా 
రంగా జరుపబడ్డాయి. ఆ విధంగా ఆలయంలో అర్చన 
కార్యక్రమం మళ్లీ మొదలయింది. హిజ్కియా, అతని 
ప్రజలు దేవుడు తన ప్రజలకొరకు చేసిన ఏర్పాట్ల 
పట్ల సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమం ఇంత 
త్వరగా చేయించినందుకు వారిలో ఆనందం వెల్లి 
విరిసింది. 


534 


హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట 
కథ. హిజ్కియా ఇశ్రాయేలు, యూదా 
ప్రజలందంకీ వర్తమానం పంపించాడు. అతడు 
ఎఫ్రాయిము, మనష్టేో ప్రజలకు కూడా లేఖలు 
వ్రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కాో 
పండుగ జరిపేందుకు వారందరినీ యెరూషలేములోని 
ఆలయానికి రమ్మని హిజ్కియా ఆహ్వానించాడు. 
2పస్కా పండుగ రెండవ నెలలో జరపటానికి అధికారుల 
తోను, యెరూషలేము సమావేశంలోను చర్చించి 
రాజెన హిజ్కియా నిర్ణయించాడు. పస్కా పండుగను 
మామూలుగా జరిగే సమయానికి వారు జరుపుకోలేక 
పోయారు. ఎందువల్రనంటే పవిత్ర సేవా కార్యక్రమానికి 
తగినంత మంది యాజకులు సిద్ధం కాలేదు. పెగా 
[రండూ యెరూషలేములో సమావేశం కాలేదు. 
“ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ట రాజెన హిజ్కియా, 
నమావేశవు నవారూ నంతృప్తిని వలిబుచ్చారు. 
పిమ్మట బెయేర్షెబా పట్టణం మొదలు దాను పట్టణం 
వరకు ఇశ్రాయేలంతటా వారీవిషయమై. (ప్రకటన 
చేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా 
పండుగ జరపటానికి ప్రజలంతా యెరూషలేముకు 
రావాలని వారు చాటించారు. మోషే ధర్మశాస్త్రంలో 
నిర్దేశించబడిన విధంగా చాలాకాలంగా ఇశ్రాయేలు ప్రజ 
లలో అధిక సంఖ్యాకులు పస్కా పండుగ జరపలేదు. 
6కావున దూతలు రాజు యొక్క లేఖలను ఇశ్రాయేలు, 
యూదా (ప్రాంతాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. ఆలేఖ 
లలో యిలా రాయబడి వుంది: 
ఇశ్రాయేలు బిడ్డలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రా 
యేలు (యాకోబు విధేయులా వున్న దేవుడైన 
యెహోవా వైపు తిరగండి. అప్పుడు మీలో ఇంకా 
బతికివున్న వారి వద్దకు, అష్టూరు రాజు బారినుండి 
తప్పించుకున్న వారి వద్దకు యేహోవా వస్తాడు. "మీ 
తండ్రులవలెను, మీ సొదరులవలెను మీరు ప్రవర్తించ 
కండి. యెహోవా వారి దేవుడు; కాని వారు ఆయనకు 
వ్యతిరేకులయ్యారు. అందువల్ల ప్రజలు వారిని అసహ్యిం 
చుకునేలా, వారు నిందలపాలయ్యేలా యెహోవా 
చేశాడు. ఇది నిజమని మీ కళ్లతో మీరే స్వయంగా 





ఎఫ్రాయిము, మనసే ఎఫ్రాయిము, మనష్టైలిరువురూ 
యోసేపు కుమారులు, వారిద్దరి కుటుంబాలు తరువాత 
ఇశ్రాయేలు వంశంగా రూపొందాయి. రాజ్య విభజన జరిగి 
నప్పుడు ఎఫ్రాయిము, మునే ఇలు కొంతకాలం పూర్తి 
ఇశ్రాయేలు రాజ్యంగా, యూదా రాజ్యనికి విడిగా 
పరిగణింపబడ్డారు. 


పస్కా పస్కా యూదులకు ఒక ముఖ్యమైన పండుగ. 
మోషే కాలంలో వారిని బానిసత్వంనుండి యెహోవా విముక్తి 
చేసినందుకు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ రోజున 

రు ప్రత్యేక విందు జరుపుకుంటారు. దీనిని పులియని 
రొబ్బల పండుగ అని కూడ అంటారు. 


535 


చూడవచ్చు. మీ ముందు తరంవారివలా మీరు 
మొండిగా (ప్రవర్తించకండి. ఇష్ట పూర్వకమైన మీ 
హృదయాలతో యెహోవాకు విధేయులు కండి. అతి 
పరిశుద్ద స్థలానికి తరలిరండీ. అతి పరిశుద్ద స్థలాన్ని 
యెహోవా శాశ్వతంగా పవిత్ర పర్చాడు. మీ దేవుడై న 
యెహోవాను కొలవండి. అప్పుడు యెహోవా 
యొక్క భయంకరమైన కోపం మీనుండి తొలగి 
పోతుంది. *మీరు తిరిగివచి ఏ యెహోవాకు విధేయు 
నైతే, బందీలెన మీ బంధువులు, పిల్లలు వారిని చెరబట్టిన 
శత్రువుల నుండి కనికరం పొందుతారు. మీ బంధువులు, 
మీ పిల్లలు మళ్లీ ఈ రాజ్యానికి తిరిగి వస్తారు. మీ 
దేవుడై న న యెహోవా దయగలవాడు; కరుణా మూర్తి. 
మీరాయనను ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నడూ 
వదిలిపెట్టుడు. 

“0వార్తాహరులు ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో 
ప్రతి పట్టణానికీ వెళ్లారు. వారు సుదూర [ప్రాంతమైన 
జెబూలూనుకు కూడా వెళ్లారు. కాని అక్కడి ప్రజలు 
వార్త తెచ్చిన వారిని చూసి నవ్వి, హేళనచేశారు. కాని 
అషేరు, మనష్టే మరియు జెబూలూను ప్రాంతాలలో 
కొంతమంది మాత్రం తమను తాము తగ్గించుకొని, 
అణకువతో యెరూషలేముకు వెళ్లారు. యెహోవా 
తన వాక్కు ద్వారా రాజెన హిజ్కియా మరియు అతని 
అధికారులు ఇచ్చిన ఆజ్ఞలకు యూదా ప్రజలంతా 
విధేయులై వుండేలా వారి మనస్సులు మార్చాడు. 

“చాలామంది (ప్రజలు జట్టు జట్టుగా పులియని 
రొష్టైల పండుగ జరుపుకోటానికి రెండవ నెలలో 
యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా 
వుంది. “యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధ 
నకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన 
ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన 
ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠా 
లన్నిటినీ వారు కిదోను లోయలో పారవేశారు. 
సోపిమ్మటు వారు రెండవ నెల పదునాల్లవ తేదీన పస్కా 
గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు 
సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్దులె సిద్ధ 
మయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు 
ఆలయానికి తీసుకొనివచ్చారు. యెహోవా సేవకు 
డైన మోషే షే ధర్మశాస్త ప్రకారం వారంతా ఆలయంలో 
"తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు 
బలుల రక్తాన్ని  'యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజ 








పులియని... పండుగ దీనినే పస్కా పండుగా అంటారు. 
ఈ పండుగలో చేసే రొజ్టల పిండిలో ఈస్టు పదార్ధం 
కలిపి పులియ బెట్టురు. ఈస్టు కలిపిన రొజ్టలు కాల్చే 
అ అ అ 

టప్పుడు బాగాపొంగుతాయి. ఇశ్రాయేలీయులు ఈజిప్టు 
వదిలి పెట్టేటప్పుడు (దాటి పోవు సమయం) స్త్రీలు పిండిని 
పులియ బెట్టటానికి సమయమే దొరకలేదు. అందువల్ల 
పులియని రొట్టల పండుగయని పిలుస్తారు. 


2 దినవృత్తాంతములు 30:8-25 


కులు బలిపీఠం మీద చిలికించారు. "సమావేశమై న 
వారిలో శుచియై సేవా కార్యక్రమానికి సిద్ధం కానివారు 
అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రె 
పిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కార 
ణంగా లేవీయులు పరిశుద్దులు కాని వారందరి తరుపునా 
పస్కా బలులు అర్చించవలసి వచ్చింది. లేవీయులు 
ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్శి బలికి సిద్ధం చేశారు. 
119వ ఫ్రాయిము, మనపై ఇళ్ళాఖారు మరియు 
జెబూలూను ప్రజలలో చాలామంది పస్కా పండుగకు 
శాస్త్రీయంగా తమను తాము పవితపర్చుకోలేదు. 
మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిలో వారు పస్కా 
పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కాని హిజ్కియా 
వారికొరకు (ప్రార్ధన చేశాడు. హిజ్కియా యిలా ప్రార్థన 
చేశాడు: “ప్రభువైన యెహోవా, నీవు మంచివాడవు. 
ఈ ప్రజలు నిజానికి నిన్ను ఆచారంగా ఆరాధించా 
అనుకున్నారు. కాని ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా వారు 
తమను తాము పవిత్ర పర్చుకోలేదు. దయచేసి వారిని 


క్షమించు. నీవు మా పూర్వీకులు విధేయులాయున్న 


దేవుడివి. అతిపవిత్ర స్థానానికి అర్లమై న రీతిలో ప్రజలె 
వ్వరెనా తమను తాము పవిత్ర “పర్చుకొనకపోయినా 
నీవు వారిని క్షమించ కోరుతున్నాను.” రాజైన 
హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన 
ప్రజలను క్షమించాడు. ఇశ్రాయేలు సంతతివారు 
యెరూషలేములో ఏడు రోజులపాటు పురియని 
రొట్టల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా 
ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజ 
కులు (ప్రతిరోజు తమ శక్తి కొలదీ యెహోవాకు 
స్తోత్రం చేశారు. 

2యెహోవా సేవా కార్యక్రమంలో పరిపూర్ణ 
జ్ఞానంగల ప రాజాన హిజ్కియా 
ప్రోత్సహించాడు. (ప్రజలు పండుగను వీడు రోజులపాటు 
జరిపి సమాధాన బలులు అర్చించారు. వారు తమ 
పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు 
కృతజ్ఞతాస్తుతులు చల్రించారు. 


23 పజలంతా అక్కడ మరి ఏడు రోజులు 
వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు 
రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు. 
యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, 
ఏడువేల గొర్రెలను సమావేశమై న ప్రజల ఆహారం 
నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, 
పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. 
చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి 
సంసిద్దులయ్యారు. 

2యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, 
యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన 
జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన 


2 దినవృత్తాంతములు 30:26-31:14 


ఇతర యాత్రీకులు - అందరూ చాలా సంతోషపడ్డారు. 
26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. 
దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన 
సాలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వై భ 
వంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు. *'యాజకులు, 
లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని 
యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన 
విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం 
చేరింది. 


రాజెన హిజ్కియా అభివృద్ధి కార్యక్రమం చేపట్టటం 
పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూష 
3 1 లేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీ 
యులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్ళి, అక్కడ 
వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. 
బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహా 
లను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను 
కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో 
వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. 
ఎఫ్రాయిము, మనషై ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు 
అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో 
వినియోగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీ 
పని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయులంతా 
తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన 
ఇంటికి వెళ్లిపోయాడు. 
రాజైన హిజ్కియా మళ్లీ యాజకుల, లేవీయుల 
వంశాలను వారివారి విధులు నిర్వర్తించటానికి ఎంపిక 
చేశాడు. ప్రతి గుంపుకీ ప్రత్యేకమైన పని నిర్దేశించ 
బడింది. దహనబలులు, సమాధానబలులు యివ్వటా 
నికి కూడ హిజ్కియా మళ్ళీ యాజకులను, లేవీయు 
లను ఎంపిక చేశాడు. ఆ యాజకులు ఆలయంలో 
సేవ చేసి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చేశారు. దహన 
బలులుగా అర్చించటానికి హిజ్కియా తన స్వంత 
జంతువులను కొన్నిటిని ఇచ్చాడు. ఈ దహనబలులు 
ఉదయ, సాయంకాల సమయాలలోను, వారం చివర 
సబ్బాతు దినాలలోను (శనివారం), అమావాస్యలందు, 
మరి ఇతర పండుగ దినాలలోను అర్స్చించేవారు. ఈ 
కార్యక్రమమంతా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది. 
*యాజకులకు, లేవీయులకు చెందిన భాగాన్ని వారికి 
ఇవ్వమని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు 
హిజ్కియా ఆజ్ఞాపించాడు. తద్వారా యాజకులు, లేవీ 
యులు తమ పూర్తి కాలాన్ని యెహోవా సేవలో, 
ధర్మశాస్త్రం బోధించేందుకు వినియోగించగలరు. 
రాజాజ్ఞ దేశమంతా (ప్రచారం చేయబడిన వెంటనే, 
ఇశ్రాయేలు ప్రజలు స్వచ్చందంగా విరాళాలు ఇచ్చారు. 
తమ పంట్నలెన ధాన్యం, ద్రాక్ష, నూనె, తేనె, ఇంకను 
వారి పొలాల్లో పండిన తదితర పంటల నుండి మొదటి 


536 


భాగాన్ని విరాళంగా ఇచ్చారు. వారి పంటలో పదవ 
భాగాన్ని స్వచ్చందంగా తీసుకొని వచ్చారు. ఈ సేకరణే 
చాలా పెద్ద మొత్తమయ్యింది. 6యూదా పట్టణాలలో 
నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా తమ 
పశునంపదలో పదవవంతు తెచ్చారు. వారింకా 
యెహోవా కొరకు విడిగా ఒక చోట నిల్వచేసిన 
వస్తువులలో పదవవంతు తెచ్చారు. వారీ వస్తువులన్నీ 
తాము ఆరాధించే దేవుడైన యెహోవా నిమిత్తం 
తెచ్చారు. వారు తెచ్చిన పదార్థాలు, వస్తువులు అన్నీ 
రాశులుగా పోశారు. 

"మూడవ నెలలో (మే/జూన్‌ ప్రజలు నిల్వచేసిన 
వస్తువులన్నీ తేవటం మొదలుపెట్టి ఏడవ నెలలో 
(సెప్టెంబర్‌/అక్ష్టోబర్‌) పూర్తి చేశారు. శీహిజ్కియా, 
మరియు ఇతర పెద్దలు వచ్చి ప్రజలు తెచ్చిన వస్తు 
సంపద రాశులుగా పడివుండటం చూశారు. వారు 
దేవునికి స్తోత్రం చేసి, ఆయన ప్రజలెన ఇశ్రాయేలీ 
యులను శ్లాఘించారు. 

అప్పుడు హిజ్కియా రాసులుగా పడివున్న వస్తు 
సంపద గురించి యాజకులను, లేవీయులను అడిగి 
తెలుసుకున్నాడు. 'సాదోకు కుటుంబానికి చెందిన 
ప్రముఖ యాజకుడు అజర్యా రాజెన హిజ్కియాతో 
యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు 
తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు 
సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతే 
గాదు, మావద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలివున్నాయి. 
యెహోవా తన (ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే 
మావద్ద ఇదంతా మిగిలివుంది.” 

119 పిమ్మట ఆలయంలో సరుకు నిల్వచేసే గదులు 
కట్టించమని హిజ్కియా యాజకులకు ఆజ్ఞాపించగా, 
వారు వాటిని కట్టించారు. తరువాత యాజకులు 
కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో 
యెహోవాకె (ప్రత్యేకించబడిన వాటిని తెచ్చారు. అలా 
సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో 
భద్రపర్బారు. లేవీయుడై న కొనన్యా వీటిపై పర్యవేక్షకు 
డుగా నియమింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా 
షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ. 
'కొనన్యా, అతని సోదరుడు షిమీలిద్దరూ యెహీయేలు, 
అజజ్యాహు, నహతు, అశాహేలు, యెరీమోతు, యోజా 
బాదు, ఎలీయేలు, ఇస్మక్యాహు, మహతు మరియు 
బెనాయాలపై పర్యవేక్షణ అధికారులుగా నియమింప 
బడ్డారు. రాజెన హిజ్కియా, ఆలయపు నిర్వహణాధికారి 
అజర్యాలిద్దరూ ఈ మనుష్యులను ఎంపికచేశారు. 
' పజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై 
శ్రద్ధ తీసుకొనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన 
కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీను 
కొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల 
పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే 


537 


తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రీ లేవీయుడై న 
ఇమ్నా. "ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, 
అమర్యా మరియు షెక్షన్యా అనేవారు కోరేకు సహాయ 
కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే 
పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకు 
లలో (ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన 
వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి 
గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను 
వారు ఇచ్చేవారు. లేవీయుల వంశ చరిత్రల్లో చేర్చ 
బడిన మూడేండ్లు అంతకు పైబడిన వయస్సుగల మగ 
పిల్లలకు కూడ సేకరించిన రాశులనుండి వారు 
భాగాలను పంచిపెట్టేవారు. ఈ మగవారంతా నిత్యం 
ఆలయానికి వెళ్లి అనుదిన సేవా కార్యక్రమాలలో 
తమతమ విధులు నిర్వర్తించవలసినవారు. లేవీయు 
లలో ప్రతి వంశంవారికి ఒక బాధ్యత అప్పగించబడింది. 
1”సేకరించిన వస్తుసంపద నుంచి యాజకులకు తమ 
భాగం యివ్వబడింది. ఇది వారి కుటుంబాల వారీగా 
వంశ వ రంల. రాయబడీన క్రమంలో ఈ పని 
జరుపబడింది. సేకరించిన సంపదలో ఇరవై యేండ్డు, 
అంతకు పైబడిన వయస్సుగల లేవీయులకు వారి 
వంతు భాగాలు ఇవ్వబడ్డాయి. ఇది వారి వారి బాధ్య 
తలను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి జరిగింది. 
లేవీయుల పసిపిల్లలు, భార్యలు, కుమారులు, 
కుమార్తెలు సేకరించిన నంపదలో భాగస్వాము 
లయ్యారు. వంశచరిత్రలో వ్రాయబడిన లేవీయులంద 
రికీ యిలా భాగాలు ఇవ్వబడ్డాయి. లేవీయులు విశ్వాస 
పాత్రంగా సదా పవిత్రులెవుండి, ప్రభుసేవా పరాయణు 
న ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. 

హ్రవారోను వంశస్థులెన కొంతమంది యాజకులు 
లేవీయులు నివసిస్తున్న పట్టణాలకు దగ్గరలో కొన్ని 
పంట భూములు కలిగియున్నారు. ఆ పట్టణాలలో 
అహరోను సంతతివారు కూడ కొందరు నివసిస్తున్నారు. 
అట్టి అహరోను సంతతి వారికి భాగాలు యివ్వటానికి 
(ప్రతి పట్టణంలోను నివసిస్తున్న పురుషులు పేర్ల వారీగా 
ఎంపిక చేయబడ్డారు. పురుషులు, లేవీయుల వంశ 
చరిత్రలో వ్రాయబడినవారు సేకరించిన పదార్థాలలో 
భాగం పొందారు. 

2రాజైన హిజ్కియా అలాంటి మంచి పనులు 
యూదా ( రాజ్యమంతటా చేశాడు. యెహోవా దృష్టికి 
మంచిదెన న్యాయమై న విశ్వసనీయమై న ప్రతి పనినీ 
అతడు చేశాడు. 2తల పెట్టిన ప్రతి పనిలోను, ఆల 
యంలో సేవాకార క్రమం పునః [ప్రారంభించటం 
లోను; దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించటం 
లోను మరియు అతడు దేవుని అసుసరించటంలోను 
అతడు విజయం సాధించాడు. హిజ్కియా ఈ పను 
లన్నీ తన హృదయపూర్వకంగా చేశాడు. 


2 దినవృత్తాంతములు 31:15-32:9 


అమ్మారు రాజు హిజ్కియాను దుఃఖ పెట్టుట 

మ ఈ పనులన్నీ విశ్వసనీయంగా 

చేసిన పిమ్మట, అపష్టూరు రాజాన సన్హైరీబు 
యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హైరీబు 
అతని సెన్యంతో వచ్చి కోటలను ముట్టడించి సెనిక 
స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి ఆ పట్టణాలను 
తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. 
సన్లెరీబు ఆ పట్టణాలను తాను స్వయంగా గెలవాలని 
అనుకున్నాడు. 2యెరూషలేముసే దాడిచేయటానికే 
సన్హైరీబు వచ్చాడని హిజ్కియాకు తెలుసు. అప్పుడు 
హిజ్కియా తన పరిపాలనాధికారులతోను, సెనికాధి 
కారులతోను సంప్రదించాడు. వారు నగరం వెలుపల 
జలవనరుల నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని 
నిర్ణయించారు. పాలనాధికారులు, సైనికాధికారులు 
హీజ్కియాకు తోడ్పడ్డారు. “అనేకమంది ప్రజలు కలిసి 
జలవనరులన్నీ ఆపివేశారు. దేశం మధ్యగా ప్రవహించే 
కాలువకు కూడ అడ్డకట్టులు వేశారు. “అష్టూరు రాజు 
ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి కావలసినంత నీరు 
ఇక్కడ దొరకదు” అని వారనుకున్నారు. హిజ్కియా 
యెరూషలేమును బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. 
అతడు చేసిన పని ఏమనగా: గోడలు పడీపోయిన 
చోటల్లా అతడు తిరిగి కట్టించాడు. అతడు గోడలమీద 
బురుజులు నిర్మింపజేసాడు. మొదటి గోడకు 
బయటగా మరో గోడను కూడ అతడు నిర్మించాడు. 
పాత యెరూషలేములో తూర్పు భాగాన అతడు మళ్లీ 
కోటలు నిర్మించాడు. అతడు అనేక ఆయుధాలను, 
డాళ్లను తయారు చేయించాడు. ప్రజలను నడిపిం 
చటానికి వారిపై సెనికాధికారులను నియమించాడు. 
నగర ద్వారం వద్ద 'బహిరంగ ప్రదేశంలో అతడి అధికారు 
లను కలుసుకొన్నాడు. హిజ్కియా ఆ అధికారులతో 
మాట్లాడి, వారిని (ప్రోత్సహించాడు. వారితో అతడిలా 
అన్నాడు. “మీరు బలంగా, ధైర్యంగా వుండండి. భయ 
పడకండి. అష్షూరు రాజు విషయంలోగాని, అతని మహా 
సెన్యం విషయంలోగాని మీరు కలత చెందవద్దు. 
అష్టూరు వారి బలం కంటే మనవద్ద మహాశక్తి సంపద 
వుంది. కిఅష్టూరు రాజు వద్ద కేవలం మనుష్య బలమే 
వుంది. కాని మేనవద్ద యే హూవా దైవబలం వుంది. 
మన దేవుడు మనకు నహాయపడతాడు. మన 
యుద్దాలు ఆయనే నిర్వహిస్తాడు!” ఆ విధంగా యూదా 
రాజైన హిజ్కియా ప్రజలను ఉత్సాహపర్చి వారి .ధెర్యాన్ని 
తట్టే లేపాడు. 

*అష్పూరు రాజెన సన్లెరీబు, అతని సెన్యం లాకీషు 
నగరం దగ్గిరగా స్థావరం ఏర్పాటు చేసి దానిని ఓడిం 
చాలని వున్నారు. పేమ్మట యూదా రాజెన హిజ్కియా 
వద్దకు, యెరూషలేములో వున్న యూదా ప్రజల 
వద్దకు సన్లెరీబు తన సేవకులను పంపాడు. సశ్లైరీబు 
సేవకులు హిజ్కియాకు, యెరూషలేము ప్రజలకు వర్త 


2 దినవృత్తాంతములు 32:10-28 


మానాన్ని పట్టుకు వెళ్లారు. 19ఆ సేవకులు ఈ విధంగా 
ప్రకటించారు: “అష్లూరు రాజెన సన్హైరీబు యిలా 
చెప్పుచున్నాడు: యెరూషలేము ముట్టడిలో వుండగా 
మీరు దేనిని నమ్ముకొని ఇంకా అక్కడ “వుంటనా రు? 
"హిజ్కియా మిమ్మల్ని మూర్చులనుగా చేస్తున్నాడు. 
యెరూషలేములోనే వుండి ఆకలి దప్పులతో మాడి 
చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. 
“అష్టూరు రాజు నుండి మనల్ని మన ప్రభువైన 
యెహోవా రక్షిస్తాడు. అని హిజ్కియా మీకు చెప్పు 
చున్నాడు. 125 హిజ్కియా తన్నకె తాను యెహోవా 
ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తొలగించి వేశాడు. 
కాని యూదా, యెరూషలేము ప్రజలెన మీకు ఒకే 
బలిపీఠం మీద పూజచేసి, ధూపం వేయండని చెప్పు 
చున్నాడు. “నిజానికి నేను, నా పూర్వీకులు ఇతర 
దేశాల ప్రజలకు ఏమి చేసినదీ మీయందరికీ తెలిసినదే. 
అన్యదేశాల దేవుళ్లు వారి ప్రజలను కాపాడలేక 
పోయారు. నేను వారి ప్రజలను నాశనం చేయకుండా 
ఆ దేవుళ్లు నన్ను ఆపలేకపోయారు. నా పూర్వీకులు 
ఆ రాజ్యాలను నాశనం చేశారు. తన (ప్రజలను నాశనం 
చేయకుండా నన్నాపగల దేవుడెవ్వడూ లేడు. కావున 
మీ దేవుడు నానుండి మిమ్మల్ని కాపాడగలడని మీరను 
కుంటున్నారా? హిజ్కియా మిమ్మల్ని మూర్చులను 
చేయటంగాని, మోసపుచ్చటంగాని చేయనీయవద్దు. 
మీరతనిని నమ్మవద్దు. ఎందువల్లననగా ఏ దేశపు దేవుడే 
గాని, ఏ రాజ్యపు దేవుడేగాని అతని ప్రజలను నానుండి 
నా పూర్వీకుల నుండి సురక్షితంగా వుండేలా ఎన్నడూ 
కాపాడలేడు. కావున మీ దేవుడు మిమ్మల్ని నాశనం 
చేయకుండ నన్ను ఆపుతాడని మీరు అనుకోవద్దు.” 

"ఏ పభువగు యెహోవాకు, దేవుని సవకుడగు 
హిజ్కియాకు వ్యతిరేకంగా అప్తూరు రాజు సేవకులు 
చాలా నీచంగా మాట్లాడారు. 7ష్లశ్రాయేలు దేవుడగు 
యెహోవాను అవమానపరుస్తూ అష్వూరు రాజు లేఖలు 
కూడ వ్రాశాడు. ఆ లేఖలలో అష్లూరు రాజు యిలా 
వ్రాశాడు: “నేను అన్యదేశాల (ప్రజలను నాశనం చేసేట 
ప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే 
హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం 
చేయకుండ నన్ను ఆపలేడు.” 'ీతరువాత అష్టూరు 
రాజు సేవకులు నగర గోడమీద వున్న యెరూషలేము 
ప్రజలను చూసి కేకలు పెట్టి అరిచారు. గోడమీద 
జనాన్ని చూసి ఆ సేవకులు వారికి తెలిసేలా హెబ్రీ 
భాషలో తిట్టే అరిచారు. అష్లూరు రాజు సేవకులు 
యిరూషలేము (ప్రజలను భయపెట్టేటందుకే అలా 
చేసారు. యెరూషలేము నగరాన్ని కెవసం చేసికోవాలనే 
వారలా చేసారు. 


538 


బొమ్మలు. అదేరీతిలో ఆ సేవకులు యెరూషలేము 
దేవునిపట్ల కూడ నీచంగా మాట్లాడారు. 

20రాజెన హిజ్కియా మరియు ఆమోజు కుమా 
రుడు, (ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విష 
యంలో దేవుని (ప్రార్ధించారు. వారు ఆకాశంవైపు తిరగి 
దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు. 
?1అప్పుడు యెహోవా తన దూత నొకనిని అష్టూరు 
రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత 
అష్షూరు సెన్యంలోని అందరు సైనికులను, నాయకు 
లను, అధికారులను చంపివేశాడు. దానితో అపష్టూరు 
రాజు పలాయనం చిత్తగించి తన దేశంలోగల తన 
ఇంటికి పోయాడు. ప్రజలు అతనిని చూచి సిగ్గుపడ్డారు. 
అతడు తన దేవుని అలయానికి వెళ్లగా అక్కడ తన 
స్వంత కుమారులలో కొందరు అతనిని కత్తులతో 
నరికి చంపివేశారు. ఆ రకంగా యెహోవా హిజ్కి 
యాను, యెరూషలేము ప్రజలను అష్టూరు రాజెన 
నన్హైరీబు బారినుండి, ఇతర శతువుల "బారినుండి 
రక్షించాడు. యెహోవా హిజ్కియాపట్ల యెరూష 
లేము ప్రజలపట్హ తగిన శ్రద్ధ తీసికొన్నాడు. *అనేక 
మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని 
యెరూషలేముకు వచ్చారు. యూదా రాజైన హిజ్కి 
యాకు కూడా వారు అనేక విల్లువెన వస్తువులు తెచ్చి 
యిచ్చారు. అప్పటి నుండి హిజ్మియాను అన్ని దేశాల 
వారు గౌరవించటం మొదలు పెట్టారు. 

*ఆ రోజులలోనే హీజ్కియాకు తీవ్రంగా జబ్బు 
చేసి చనిపోయే స్థితిలో వున్నాడు. అతడు దేవుని 
ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి, 
అతనికి ఒక సూచనో ఇచ్చినాడు. బోకాని హిజ్కియా 
హృదయం గర్వపడింది. అందువల్ల అతనికి దేవుడు 
చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ 
కారణంవల్ల దేవుడు హిజ్కియా పట్ట మరియు 
యూదా, యెరూషలేము ప్రజలపట్లు కోపగించినాడు. 
26క్రాని హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్లీ 
మనస్సు మార్చుకొనినవారె, తమ జీవితాలు మార్చు 
కున్నారు. వారు విదేయులా గర్వించటం మాను 
కున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం 
దేవుని కోపం వారి మీదికి రాలేదు. 

27హిజ్కియా మహా భాగ్యవంతుడయ్యాడు. గొప్ప 
గౌరవం లభించింది. వెండి బంగారాలు, విలువెన ఆభర 
ణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్లు, తదితర వస్తువులు 
భద్రపర్చటానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు 
చేశాడు. శోధాన్యం, క్రొత్త (దాక్షారసరి (ప్రజలు తనకు 
పంపిన నూనెను నిల్వచేయటానికి హిజ్కియా గిడ్డం 








నో ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల 
కూడ ఆ సేవకులు చెడుగా మాట్లాడారు. కాని ఆ 


దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన 


సూచన హిజ్కియాకు నంబంధించిన కథ ప్రభువు 
అతనికి 15 సంవత్సరాల ఆయుష్షు పొడిగించిన విధము 
తెలియటానికి చూడండి యెషయా గ్రంథం 38:1-8. 


539 


గులు నిర్మించాడు. అన్ని రకాల పశువులశాలలు, గొల్ల 
లకు కొట్టములు కూడ నిర్మించాడు. “హి హిజ్కియా 
చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పపసంపద గొెజ్బాల 
మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా 
హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చి 
నాడు. యెరూషలేములో గిహోను ఎగువ కాలువ 
(ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి నీటిని దావీదు నగరంలో 
పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించినవాడు 
హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోను 
విజయం సాధించాడు. *!ఒక పర్యాయం బబులోను 
పెద్దలు హిజ్కియా వద్దకు దూతలను పంపారు. 
అప్పుడు దేశాలలో సంభవించిన ఒక అద్భుత సంఘ 
టనో గురించి అడిగి తెలిసికొన్నారు. వారు వచ్చి 
నప్పుడు హిజ్కియా మనస్సులో” ఏమున్నదో పరీ 
క్షించి పూర్తిగా తెలిసికొనటానికి అతనిని యెహోవా 
ఒంటురిగా వదిలినాడు. 
౫2హిజ్కియా పాలనలో అతడు చేసిన ఇతర కార్య 
ములను గురించి, అతని భక్తి కార్యక్రమాల గురించి 
యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మరియు 
ప్రవక్త ఆమోజు కుమారుడై న యెషయా దర్శనాలలో 
వ్రాయబడినాయి. *ేహి హిజ్కియా చనిపోగా అతడు తన 
పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు 
పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కి 
యాను నమాధి చేశారు. హిజ్కియా చనిపోయి 
"నప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూష 
లేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళుల 
ర్చించారు. హిజ్కియా స్థానంలో మన్నే కొత్త 
రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు. 
3 మనషై యూదా రాజయ్యేసాటెకి పన్నెండు 
సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు 
ఏబై యి దు నంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 
2యహోవా దృష్టికి చెడ్డవెన పనులన్నీ మనష్షే చేశాడు. 
అన్యదేశాల వారి భయంకీరమె న, పాప భూయిష్టమై న 
ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల 
వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా 
బయటకు వెడల గొట్టినాడు. *తన తండ్రీ హిజ్కియా 
తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మన్నే మళ్లీ నిర్మిం 
చాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా 
దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండ 
లాలకు ప్రణమిల్లి, వాటిని అతడు ఆరాధించాడు. 


యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు 
మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని, “నా నామము 


యూదా రాజుగా మనషే 





సంఘటన యెషయా గ్రంథం 38: 1-8 చూడండి. 
మనస్సులో చూడండి రాజులు రెండవ గ్రంథము 20:12-19. 


2 దినవృత్తాంతములు 32:29-33:11 


యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది" అని 
యెహోవా తన ఆలయ విషయంలో చెప్పి 
యున్నాడు. 

రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను [ నక్షత 
మండలానికి ఒక్కొక్కటి చొప్పున మన] షై బలిపీఠాలను 
నిర్మించాడు. 'బెన్‌హీన్నోము లోయలో” మనష్టే తన 
స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. 

నష్టే భవిష్యత్తును తెలిసికోవటానికి మం త్రతంత్ర 
విద్యలను ఆశ్రయించి, సోది చెప్పు వారిని, చిల్లంగి 
వాండ్రను సంప్రదించాడు. క్షర్ణపశాచి విద్యలను పాటించే 
వారిని సోదిచెప్పు వారిని (ప్రోత్సహించి వారి సలహాలు 
తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమై న 
పనులు చేశాడు. మన్నో పాపాలు యెహోవాకు కోపం 
వచ్చేటట్టు చేశాయి. 'అతడు ఒక దేవతా విగ్రహాన్ని 
కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. 
ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు, అతని 
కుమారుడు సాలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ 
ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును 
స్థిరంగా (ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల 
పారుంటున్న స్థానములన్నిటల'ను నేను యెరూషలే 
మును ఎంపిక చేసికాన్నాను. కీఇ శ్రాయేలీయుల పూర్వీ 
కులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి 
మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టును. 
కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్ని టినీ 
వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు 
అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్తాన్ని, 
నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అను 
పరించాలి.” 

యూదా ప్రజలను, యెరూషలేము వాసులను 
తప్పుడు పనులు చేయటానికి మనష్టై (ప్రోత్సహించాడు. 
ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత 
బలవంతంగా వెళ్తగొట్టబడి నాశనం గావింపబడిన వారి 
కంటు వారు ఎక్కువ పాపాలు చేశారు. 

సీయెహోవా మనష్టేతోను, అతని ప్రజలతోను 
మాట్టాడినాడుగాని, వారు దేవుని మాట వినటానికి 
నిరాకరించారు. 

11అందువల్ల అష్ల్టూరు రాజు సైన్యాధి కారులను 
యూదావపై దండెత్తటోనీకి యెహోవా రప్పిం చాడు. 
ఆ అధికారులు మనో ఇను పట్టుకుని, అతనికి సంకెళ్ళు 
వేశారు. మనష్టే చేతులకు వారు ఇత్తడి గొలు సులు 
తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు 
పట్టుకుపోయారు. 





బెన్‌హిన్నోము లోయలో బెన్‌హీన్నోము లోయకే తరువాత 
గేహన్న అని పేరు వచ్చింది. ఇది యెరూషలేముకు దక్షిణ 
భాగన వున్నది. చాల మంది పసిపిల్లలను, చిన్న పిల్లలను 
అన్య దేశాల బూటకపు దేవతలకు బలి నిమిత్తం ఈ లోయలో 
అగ్నిలో నడిపించేవారు. 


2 దినవృత్తాంతములు 33:12-34:6 


“మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమ 
యంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. 
తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి 
విధేయుడెనాడు మన్న దేవునికి ప్రార్థన చేసి తనకు 
సహాయపడమని వేడుకునా ఎడు. యెహోవా మనష్షే 
మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. 
యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి 
తన సింహాసనాన్ని మళ్లీ అలంకరించేలా చేసినాడు. 





యెహోవాయే నీజమైన దేవుడని మనష్షే అప్పుడు 
తెలిసికొన్నాడు. 
“ఇది జరిగిన పిమ్మట మనసే దావీదు నగరానికి 


బయట ఒక గోడ కట్టించాడు. (కిదోను) లోయలో 
మత్స్యద్వారం ముంగిట నున ్న గిహోను నీటి బుగ్గకు 
పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపేలు 
కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా 
కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటల 
న్నిటిలో అతడు _సెనికాధికారులను నియమించాడు. 
ఇతర దేవుళ్ల విగ్రహాలన్ని టినీ మనష్షే తీసి పారవేశాడు. 
ఆలయంలో వున్న విగ్రహాన్ని అతేడు తీసివేశాడు. 
యెరూషలేములో ఆలయ (ప్రాకారం మీద అతను 
నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాల 
న్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట 
పారవేశాడు. 15పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని 
ప్రతిష్టించి దాని ద సమాధానబలులు, కృతజ్ఞ 
తార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడెన 
యెహోవాను వనంగా ఆరాధించుమని మనే 
యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు. 7 పజలు 
ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు 
గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే 
అర్చించారు. 
మనష్షే చేసిన ఇతర విషయాలు, దేవునికి అతడు 
చేసిన ప్రార్ధన, ఇశ్రాయేలు దేవుని తరపున దీర్ణదర్శులు 
అతనిని గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇశ్రాయేలు 
రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. “మనష్షే 
దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, 
అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ణదర్శులు 
రచించిన (గంథంలో వ్రాయబడినాయి. మనషు తనకు 
తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, 
పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత 
స్తలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు 
ర్గదర్శ్భుల [గ్రంథంలో రాయబడ్డాయి. 20 మనష్షే చని 
పోయినప్పుడు అతనిని తన పూర్వీకులతోపాటు 
సమాధిచేశారు. ప్రజలతనిని తన స్వంత రాజ గృహం 
లోనే సమాధి చేశారు.మనషే స్థానంలో ఆమోను 
కొత్తగా రాజయ్యాడు. ఆమోను మనష్షే కుమారుడు. 


యూదా రాజుగా ఆమోను 
?!యూదాకు రాజయ్యేనాటికి ఆమోను ఇరువది 
'రెండేండ్రవాడు. యెరూషలేములో అతడు రెండేండ్ల 


540 


పాటు రాజుగా ఉన్నాడు. *దేవుని సన్నిధిలో ఆమోను 
అన్నీ నీచకార్యాలే చేశాడు. తన తండి మనష్షే చేసిన 
విధంగా, దేవుడు అతని నుండి ఆశించిన పవిత్ర 
కార్యాలేవీ ఆమోను చేయలేదు. తన తండ్రి మనషై 
చేయించి వుంచిన చెక్కడపు (నగిషీ) బొమ్మల 
విగ్రహాలకు ఆమోను బలులు అర్పించాడు. ఆమోను 
ఆ వి[గ్రహాలను ఆరాధించాడు. చేతన తండ్రి మన్న 
పరివర్తన చెందినట్టు, ఆమోను దేవుని ముందు విధే 
యుడె మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు 
మరింత పాపం చేయసాగాడు. ఆమోను సేవకులు 
అతన్నిపె కుటుపన్నారు. వారు ఆమూనును అతని 
స్వంత ఇంటిలోనే హత్యచేశారు. చేకాని యూదా 
ప్రజలు రాజాన ఆమానుప కుటు పన్నిన సేవకు 
అందరినీ చంపేవేశారు. తరువాత (ప్రజలు కొత్త రాజుగా 
యోషీయాను ఎంపిక చేశారు. యోషీయా ఆమోను 
కుమారుడు. 


యూదా రాజుగా యోషీయా 

యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవ 
వ తృరాలవాడు. అతడు యెరూషలేములో 

పె యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు. ?ఏది 
—— అది యోషీయా చేశాడు. యెహోవా 
చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకు 
డైన దావీదువల అతడు మంచి కార్యాలు చేశాడు. 
"యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ 
వెనుకాడలేదు. యోషీయా రాజెన పిమ్మట ఎనిమిదవ 
సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన 
దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి 
యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా 
పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూష 
లేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా 
స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం 
చేయటం మొదలు పెట్టాడు. *బయలు దేవతలకు 
నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. 
వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అంద 
నంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట 
యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత 
విగ్రహాలను అతడు పగులగి"ట్టాడు. అతడా విగ్రహాల 
న్నిటినీ చ్యూర్తం చేశాడు. తరువాత యోషీయా ఆ 
చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు 
అర్చించిన వారి సమాధులపై చల్లాడు. బయలు 
దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ 
బలిపీఠాలపెనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా 
యోషీయా యూదాలోను, యెరూషలేములోను 
విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు. 6మనష్పే 
ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాల 
లోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ 





541 


యోషీయా ఇదేరకంగా చేశాడు. ఆ పట్టణాల పరిసరా 
లలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడి పని 
చేశాడు. "యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా 
దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగహాలన్నిటినీ 
పిండి పిండిగా గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవత 
లకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పగుల 
గొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు 
తిరిగి వెళ్లాడు. 

యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదు 
నెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు 
యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని 
పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు 
అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు 
తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. 
జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో 
ఎక్కించువాడు. యోషీయా ఆలయాన్ని పునరు 
ద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర 
పర్చటానికి పూనుకొన్నాడు. ఆమేరకు ఆజ్ఞలు 
ఇచ్చాడు. 

9 పథాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు 
వచ్చారు. (ప్రజలు ఆలయనికి ఇచ్చిన కానుకల ధనాన్ని 
వారు హిల్కీయాకు ఇచ్చారు. ధారల లుగా ఉన్న 
లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ష్టే ఎఫ్రాయిము ప్రజల 
నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న 
ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని 
వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూష 
లేము ప్రజల నుండి కూడ సేకరించారు. ఆలయపు 
పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని 
ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని 
తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు. 

*!ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్చులకు, 
చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. 
భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన 
దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను విని 
యోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా 
రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనా 
లన్నీ పాత శిధిలావస్థలో వున్నాయి. పని 
వారంతా వీశ్వానంగా పనిచేశారు. వారిపై తనిఖీ 
అధికారుల పేరు యహతు, ఓబద్యా. యహతు, ఓబద్యా 
లిరువురూ లేవీయులు. వారు మెరారీ వంశీయులు. 
మిగతా పర్యవేక్షకులు జెకర్యా మరియు మెషుల్లాము. 
వారు కహాతీయులు. సంగీత వాద్య విశేషములను 
వాయించుటలో నేర్పరులాన లేవీయులు కూడా 
బరువులు మోసే కూలీల మీద, ఇతర పనివారిమీద 
తనిఖీ దారులుగా పనిచేశారు. మరికొందరు లేవీయులు 
కార్యదర్శులుగాను, అధికారులుగాను, ద్వారపాలకులు 
గాను పనిచేశారు. 


2 దినవృత్తాంతములు 34:7-23 


ధర్మశాస్త (గ్రంథాన్ని కనుగొనుట 

“ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయ 
టకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు 
హిల్కీయా ప్రభ్గువన యెహోవా మోషేద్వారా అంద 
జేనీన ధర్మశాన్త్న (గ్రంథాన్ని కనుగొన్నాడు. 
హిర్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆల 
యంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా" నని 
చెప్పాడు. హిల్కీయా (గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు. 
16షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు 
తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై 
తన నివేదిక ఈ విధంగా సమరి ్పంచాడు: “మీ సేవకులు 
మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు. వారు 
ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిథీదారు 
లకు, పనివారికి చెల్లిస్తున్నారు.” 

తరువాత షాఫాను రాజెన యోషీయాతో, 
“యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” 
అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గంథం నుండి 
రాజుముందు చదవటం మొదలుపెట్టాడు. రాజైన 
యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన 
బట్టలు చింపుకున్నాడు. * 

20త్రర్రువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమా 
రుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్బోనుకు, 
కార్యదర్శి షాఫాను మరియు సేవకుడెన ఆశాయాకును 
ఒక ఆజ్ఞ యిచ్చాడు. 21రాజు యిలా ొ చెప్పాడు: “మీరు 
వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను 
మిగిలివున్న (ప్రజల తరపున యెహోవాను మనకు 
దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను 
గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞ 
లను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ 
కోపంగా వున్నాడు. ఈ (గ్రంథం బోధించిన విషయా 
లను వారు పాటించలేదు!” 

22హిర్కీయా, రాజసేవకులు* కలిసి (ప్రవాదిని 
హుల్లా వద్దకు వెళ్ళారు. హుల్లా, షల్లూము భార్య. 
షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు 
హ(స్రహూ (హస్తా) యొక్క కుమారుడు. హర్లహు 
(హ(స్రా) రాజవ(స్తాల విషయంలో (శ్రద్ద తీసికొనే 
అధికారి. హుల్తా క్రొత్త యెరూషలేములో. నివసిస్తూ 
వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన 
సంగతంతా హుల్ట్దాకు తెలిపారు. *హుల్ల్హా వారితో 
యిలా చెప్పింది: శౌ శాయేలు దేవుడగు యెహోవా 





బట్టలు చింపుకున్నాడు యోషీయా కాలంలో ఎవరైనా 
తన బట్టలు చింపుకుంటే అది కలతకు, మిక్కిలి విషాదానికి 
సూచన. తన ప్రజలు యెహోవా ఆజ్ఞలను పాటించ 
నందుకు యోషీయా మిక్కిలి కలత చెందాడు. 


స్తే న 3 serge స 
రాజసేవకులు “రాజసేవకులు” అనేది హెబ్రీ ప్రతిలో లేదు. 


2 దినవృత్తాంతములు 34:24-35:8 


యిలా తెలియజేస్తున్నాడు రాజాన యోషీయాకు 
తెలియజేయుము. 

24మెహూవా యిలా చెప ప్పుచున్నాడు: “ఈ ప్రదేశా 
నికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి 
పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో 
వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను. 

బోలా ఎందుకు చేస్తాన నగా ప్రజలు నన్ను వదిలి 
అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన 
నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. 
అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని క్రుమ్మ 
రిస్తాను. బడబాగ్నిలాో నా కోపం చల్దారదు!” ోకాని 
ఈ విషయం యూదా రాజెన యోషీయాకు చెప్పండి. 
దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు 
ముందు మీరు విన్న విషయాలపె ఇశ్రాయేలు దేవుడెన 
యెహోవా యిలా చెప్పుచున్నాడు: 27 “యోషీయా, 
నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, 
నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విల 
పించావు. నీ హృదయం మారినది గనుక, 

*ోనేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు* తీసుకొని 
వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. 
ఈ [ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి 
నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.” 
హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని 
రాజెన యోషీయాకు అందజేశారు. 

రాజాన యోషీయా యూదా, యెరూషలేము 
పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. *రాజు 
యెహోవా ఆలయానికి వెళ్లాడు. యూదా ప్రజ 
లందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీ 
యులు, (ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా 
యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక [గ్రంథంలో 
వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి 
వినిపించాడు. ఆ (గంథం ఆలయంలో దొరికింది. 
3!తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. 
అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. 
యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, 
ధర్మాశాన్తాన్ని నియమాలను పాటించటానికి అతడు 
అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వ 
కంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. 
ఈ (గంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను 
పాటించటానికి యోషీయా అంగీకరించాడు. 
పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ 
ఈ ఒడంబడికను అంగికరించేలా వారిచే యోషీయా 
ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయ్లులా 
వున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు 





బడబాగ్నిలా నీటి చివర. నీటి అడుగున వుండు అగ్ని. 
సీ పూర్వీకుల వద్దకు యోషీయా చనిపోతాడని సూచన. 


542 


బద్భుల య్యారు. వె 'పెగా ఇశ్రాయేలీయులకు సంబం 
ధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా 
తీసిపార వేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు 
కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి 
ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు 
చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ 
పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం 


మానలేదు. 
3 యెరూషలేములో యెహోవాకు యోషీయా 
రాజు పస్కా పండుగ జరిపించాడు. మొదటి 
నెలలో పదునాల్గవ రోజున పస్కా గొత్జాపిల్ల చంపబ 
డింది. *వారివారి విధులు నిర్వర్తించటానికి యోషీయా 
యాజకులను ఎన్నుకొన్నాడు. ఆలయంలో సేవ 
చేస్తున్నప్పుడు యాజకులను యోషీయా ఉత్సాహ 
పర్చాడు. “ఇశ్రాయేలు ప్రజలకు బోధకులుగా వున్న 
వారితోను, ఆలయంలో సేవ చేయటానికి పవిత్రులన 
లేవీయులతోను, యోషీయా మాట్టాడినాడు. ఆ "కీ 
యులతో అతడిలా అన్నాడు: “సాలొమోను నిర్మించిన 
ఆలయంలో పవిత్ర పెళ్టైను వుంచండి. సాలొమోను 
దావీదు కుమారుడు. దావీదు ఇశ్రాయేలు రాజు. పవిత్ర 


యోషీయా పస్కా పండుగ జరుపుట 





పెట్టను ఇక మీరు మీభుజాల మీద ఒకచోటు నుండి 


మరియొక చోటికి మోయవద్దు. మీ దేవుడైన 
యెహోవాకు ఇప్పుడు మీరు సేవ “చేయండి. దేవుని 
ప్రజలగు ఇశ్రాయేలీయులకు సేవ చేయండి. *మీమీ 
వంశాల ప్రకారం ఆలయంలో సేవచేయటానికి సిద్ధమ 
వ్వండి. రాజెన దావీదు, అతని కుమారుడు రాజైన 
సాలొమోను మీరు చేయాలని చెప్పిన పనులను మీరు 
చేయండి. 

కొంత మంది లేవీయులు పవిత్రస్థలంలో నిల 
బడాలి. (ప్రజలలో (ప్రతి వంశంవారికి సహాయపడే 
నిమిత్తం, మీరలా నిలబడండి. "పస్కా గొల్ణాపిల్లను 
వధించి యెహోవా సేవకు మిమ్మల్ని మీరు" పవీత్రు 
లుగా చేసికొనండి. మీ సోదర్శులాన ఇశ్రాయేలీయుల 
కొరకు గొల్ల పిల్లలను సిద్ధం చేయండీ. యహోవా 
మనలను ఆజ్ఞాపించిన విదంగా మీరు మీ ధర్మాన్ని 
సక్రమంగా నిర్వర్తించండి. యెహోవా తన ధర్మాన్ని 
మోషేద్వారా మనకు ప్రసాదించాడు.” "పస్కా బలు 
లుగా అర్చించేటందుకు ఇశ్రాయేలు ప్రజలకు 
యోషీయా ముప్పైవేల గొట్టాలను ఇచ్చాడు. ప్రజ 
లకు అతడింకా మూడువేల పశువులను కూడా 
ఇచ్చాడు. ఈ జంతువులన్నీ రాజెన యోషీయా 
పశుసంపద నుండి ఇవ్వబడినాయి. క్వపస్కా పండుగలో 
వినియోగించే నిమిత్తం ప్రజలకు, యాజకులకు, లేవీ 
యులకు జంతువులను, ఇతర వస్తువులను కూడా 
యోషీయా అధికారులు ఉదారంగా ఇచ్చారు. ప్రధాన 


543 


యాజకుడు హీల్కీయా, జెకర్యా, యెహీయేలు 
అనువారు ఆలయ నిర్వహణాధికారులు. వారు యాజ 
కులకు పస్కాబలుల నిమిత్తం రెండువేల ఆరువందల 
గొల్టా పిల్లలను, మేకలను, మరియు మూడువందల 
గిత్తలను “ఇచ్చారు. ౨పెగా కొనన్యా, అతని సోదరులు 
షమయా మరియు నెతనేలు, మరియు హషబ్యా, 
యొహీయేలు, యోజాబాదు లేవీయులకు పస్కా బలు 
లకుగాను ఐదువందల గ"ల్హులను, మేకలను, మరియు 
ఐదువందల కోడె దూడలను ఇచ్చారు. వారంతా 
లేవీయుల పెద్దలు. పస్కా సేవ (ప్రారంభానికి 
సమస్తము సిద్ధం చేయబడిన తరువాత యాజకులు, 
లేవీయులు వారి వారి నియమిత స్థానాలకు వెళ్లారు. 
రాజు ఆమేరకు వారిని ఆజ్ఞాపించాడు. పస్కా గొట్టె 
పిల్లలు చంపబడ్డాయి. తరువాత లేవీయులు ఆ 
జంతువుల చర్మాలను ఒలిచి, వాటి రక్తాన్ని యాజకు 
లకు ఇచ్చారు. యాజకులు రక్తాన్ని బలిపీఠం మీద 
చల్దారు. “పిమ్మట బలియిచ్చిన ఆ జంతువులను 
దహనబలులకుగాను వివిధ వంశాల వారికి యిచ్చారు. 
మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా దహనబలులు 
జరగటానికే ఇది ఈ విధంగా చేయబడింది. లేవీ 
యులు పస్కా బలుల మాంసాన్ని ధర్మశాస్త ప్రకారం 
అగ్నిలో కాల్చారు. పవిత్ర అర్పణలను వారు కుండల 
లోను, పాత్రలలోను. పెనముల మీద వుడకబెట్టారు. 
వారు తక్షణమే ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టారు. 
ది జరిగిన తరువాత లేవీ యులు, అహరోను సంతతి 
యాజకులు తమ వంతు మాంసాన్ని తీసుకున్నారు. 
ఆ యాజకులు చీకటి పడేవరకు పనిలో నిమగ్న 
మయ్యారు. దహనబలి మాంసాన్ని అర్పణల కొవ్వును 
కాల్చడంలో వారు కష్టపడి పనిచేశారు. సొరాజైన దావీదు 
నిర్ణయించిన స్థలంలో ఆసాపు వంశీయులగు లేవి 
గాయకులు నిలబడ్డారు. వారు ఆసాపు, హేమాను, 
మరియు రాజు యొక్క ప్రవక్త యిదూతూను. ప్రతి 
ద్వారం వద్ద నున్న ద్వారపాలకులు తమ తమ స్థానాలు 
వదలవలసిన అవసరం లేకుండ వారి సోదరులగు 
లేవీయులు అన్నీ సిద్ధంచేసి వారి పస్కా అవసరాలన్నీ 
తీర్చారు. 

'6ర్రాజెన యోషీయా ఆజ్ఞాపించిన విధంగా ఆరోజు 
యెహోవా ఆరాధనకు సమస్తం ఏర్పాటు చేయ 
బడింది. పస్కా పండుగ జరుపబడింది. యెహోవా 
బలిపీఠం మీద దహనబలులు అర్చించబడ్డాయి. “అక్క 
డున్న ఇశ్రాయేలీయులంతా పస్కాను, పులియని 
రొహబ్బల పండుగను ఏడు రోజులపాటు జరుపు 
కున్నారు. ప్రవక్రయగు సమూయేలు జీవించి 
యున్న కాలంనుండి ఈ రకంగా పస్కా పండుగ జరుప 
బడలేదు! ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు గతంలో 
ఇంత ఘనంగా పస్కాపండుగ జరుపలేదు. రాజెన 
యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న 


2 దినవృత్తాంతములు 35:9-27 


యూదా మరియు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము 
వాసులతో కలిసి పస్కా పండుగను ఘనంగా ఒక ప్రత్యేక 
పద్దతిలో జరిపారు. యోషీయా రాజ్యపాలనలో 
పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ 
పస్కా పండుగ జరుపబడింది. 


యోషీయా మరణం 

20య్రషీయా ఆలయం విషయంలో ఈ మంచి 
పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు 
నదీతీర పట్టణమై న కర్కెమీషు మీదికి దండెత్తి 
వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా 
నెకోను ఎదిరించటానికి బయలుదేరి. వెళ్లాడు. *'కాని 
నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు. వారు 
యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్దం 
నీకు సంబంధించినదిగాదు. నేను నీమీద యుద్దానికి 
రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. 
దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా 
పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ 
త్రీసీకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేసె స్తే దేవుడు 
నిన్ను నాశనం చేస్తాడు!” 22కాని యోషీయా వెళ్లి 
పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చ 
యించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని 
యుద్దానికి వెళ్లాడు. "దేవుని ఆజ్ఞ విషయంలో నెకో 
ఇప న దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. 
పొగిద్దో వ దానంలో యది చేయటానికి 
యోషీయా వెళ్లాడు. బోరాజైన యోషీయా యుద్దంలో 
వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు 
తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్తండి. 
నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు. 

దానితో అతని సేవకులు యోషీయాను అతని 
రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన 
మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీ 
యాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజెన 
యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన 
పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా 
సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయి 
నందుకు యూదా, యెరూషలేము (ప్రజలంతా చాలా 
దుఃఖించారు. బయోషీయాపె యిర్మీయా కొన్ని 
(ప్రగాఢ విలాపగీతికలు వ్రాశాడు. ఆ విలాపగీతికలు ఆల 
పిస్తూ (స్తీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను 
తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక 
విలాపగీతిక ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక 
అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్యములలో పొందు 
పర్చబడినాయి. తాను రాజుగా వున్న కాలంలో 
యోషీయా మొదటినుండి తన పాలన అంతం అయ్యే 
వరకు చేసిన ఇతర కార్యములన్నీ ఇశ్రాయేలు, యూదా 
రాజుల చరిత (గ్రంథంలో 'వ్రాయబడీనాయి. ఆ 





2 దినవృత్తాంతములు 36:1-16 


గంథం యెహోవావట్ల అతనికున్న (ప్రేమ, 
యెహోవా ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించిన 


తీరును తెలియజేస్తుంది. 
3 యెరూషలేములో కొత్త రాజుగా యూదా 
వ్రజలు యెహోయాహాజును ఎన్ను 
కొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమా 
రుడు. *యూదాకు రాజయ్యేనాటికి యెోహోయా 
హాజు ఇరువది మూడేండ్ర్లవాడు. అతడు యెరూషలే 
al మూడు నెలలపాటు రాజుగా వున్నాడు. 
పిమ్మట ఈజిస్ట్ర రాజెన నెకో యహూ యాహాజును 
బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను 
రెండువందల మణుగుల (మూడు ముప్పావు 
టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియై దు 
పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా 
చేశాడు. *యోహోయాహాజు సోదరుని యూదా, 
యెరూషలేముల పై నూతన రాజుగా నెకో నియ 
మించాడు. యె“ హైయాహాజు సోదరుని పేరు ఎల్యా 
కీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు 
పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు 
పెట్టుడు. కాని యోహోయాహాజును నెకో ఈజిప్టుకు 
తీసికొని వెళ్లాడు. 


యూదా రాజుగా యోహోయాహాజు 


యూదా రాజుగా యహోయాకీము 

౨యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహో 
యాకీము ఇరువదియై దేండ్రవాడు. యెహోవా కోరిన 
విధంగా యె హూయౌకీము ధర్మంగా ప్రవర్తించలేదు. 
దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు. 

క్వొబులోను (బాబిలోనియా) రాజెన నెబు కద్నె 
జరు యూదాపె దండెత్తి వచ్చాడు. అతడు యెహో 
యాకీమును సందీగాచేసి అతనికి కంచు గొలుసులు 
తగిలించాడు. తరువాత యెహోూయాకీమును నెబుక 
ద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు. "యెహోవా 
ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను 
దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు 
పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజ 
గృహంలో వుంచాడు. యెహో యాకీమును చేసిన 
ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమై న 
పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని 
ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల 
గ్రంథంలో 'వాయబడ్డాయి. యెహోయాకీము 
స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా 
రౌజయ్యాడు. 


యూదా రాజుగా యహోయాకీను 
*యూదాకు రాజయ్యేనాటికి యోహోయాకీను 
పద్దెనిమిది నంవత్సరాలవాడు. అతడు యెరూషలే 


544 


ములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. 
యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను 
నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను 
పాపం చేశాడు. వసంత బుతువులో యెహోయా 
కీనును పట్టి తెమ్మని రాజెన నెబుకద్నెజరు తన 
మనుష్యులను పంపాడు. వారు యహోయాకీనును, 
యెహోవా ఆలయం నుండీ కొన్ని ధనరాసులను 
బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు 
నూతన రాజుగా సిద్కియాను నెబుకద్నెజరు నియ 
మించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు 
బంధువు. 





యూదా రాజుగా సిద్మియా 

1యూదాకు రాజయ్యేనాటికి సిద్కియా ఇరువై 
ఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద 
కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు. యెహోవా 
కోరినట్టు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. 
యెహోవా పట్ల సిద్మియా పాపం చేశాడు. దేవుని 
ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. 
ప్రవక్త యిర్మీయా చెప్పేన విషయాలను పాటించలేదు. 
యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు. 


యెరూషలేము నాశనమగుట 

గోరాజైన నెబుకద్నెజర్వుపె సిద్కియా తిరుగు బాటు 
చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటా 
నని సిద్మియాతో బలవంతంగా నెబుకద్నెజరు 
ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా 
వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. 
కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, 
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయ 
నకు విధేయుడెయుండటానికి నిరాకరించి మొండి 


వెఖరి దాల్చాడు. '*యాజకుల నాయకులు, యూదా 


(ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం 
చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు 
అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ 
నాయకులంతా యె హూవా ఆలయాన్ని అపవిత్రపర్చి 
పాడుచేశారు. యెరూవలోములో ఆలయాన్ని 
యెహోవా పవిత్రపర్చాడు. తమ పూర్వీకుల 
దేవుడగు యెహోవా తన (ప్రజలను హెచ్చరించటానికి 
అనేక పర్యాయములు (ప్రవక్తలను పంపినాడు. తన 
ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సాను భూతిగల వాడు 
గుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా 
తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయ 
దల్చలేదు. కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు 
పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు 
చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను 
అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని 





545 


ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన 
ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి 
ఎవరికీ లేదు. 'అందువల్ల యూదా, యెరూషలేము 
ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను 
రాజును రప్పించాడు. * బబులోను రాజు యువకులను 
ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, 
యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూప 
లేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను 
కూడ చంపివేశాడు. అతడు పురుషులను, (స్త్రీలను 
చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపి 
వేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించ 
టానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు. 

ఆలయంలోని వస్తువులన్నిటినీ నెబుకద్నెజరు 
బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, 
రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విల్లువన 
వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు. 19నెబ్లుక్ర 
ద్నజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. 
వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, 
రాజాధికారులకు చందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి 
విల్లువెన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం 
చేయటంగాని చేశారు. చనిపోగా మిగిలిన (ప్రజలను 
నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా 
పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) 





బబులోను ... రప్పించాడు క్రీ.పూ. 586 సంవత్సరం 
చివరిగా బబులోను రాజు యెరూషలేమును నాశన మొనర్చిన 
సంవత్సరం. 


2 దినవృత్తాంతములు 36:17-23 


బబులోను రాజ్యాన్ని ఓడించేవరకు ఆ (ప్రజలు 
బబులోనులో బానిసలుగా వుండి పోయారు. 

21 పవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు 
ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ 
విధంగా నంభవించాయి. యిర్మీయా ద్వారా 
యెహోవా యిలా చెప్పినాడు: ర్మ ప్రదేశం డెబ్బది 
యేండ్లపాటు బంజరు” భూమిగా మారిపోతుంది. 
ప్రజలు సబ్బాతు దినాలను” పాటించని కారణాన, 
దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.” 

పర్షియా (పారసీకు రాజు కోరెషు (సెరస్‌ పాలన 
మొదటే సంవత్సరంలో” ఈ విధంగా జరిగింది. 
(ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రక 
టించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసి 
నాడు. యెహోవా సైరస్‌ స్‌ హృదయాన్ని స్పందింపజేసి, 
అతనిచే ఒక ఆజ్ఞ “వాయించి దూతల ద్వారా తన 
రాజ్యమంతా ప్రకటింపజేసినాడు: ప్పర్షియా రాజైన 
కోరెషు తెలియజేయున దేమనగాః " 

ఆకాశమందు ప్రభువైన యహోవా నన్ను ఈ 
భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలే 
ములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు 
అప్పజెప్పినాడు. దేవుని ప్రజలెన మీరంతా ఇప్పుడు 
యెరూషలేము వెళ్లటానికి స్వేచ్చ కలిగియున్నారు. 
మీ దేవుడైన యెహోవా మీకు తొ'డె వుండుగాక. 








బంజరు చూడండి యిర్మియా 25:11; 29:10. 


దినాలను ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఏడవ సంవత్సరం భూమిని 
సాగు చేయకూడదు, చూడండి లేవీయకాండము 25:1-7. 


సంవత్సరంలో క్రీ.పూ. 539 వ సంవత్సరం. 


546 


ఎ జా 


యూదుల చెర విముక్తికి కోరెషు సహాయం 

పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవ 

త్సరం యెహోవా కోరిషును ఒక (ప్రకటన 
చేయవలసిందిగా స్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకట 
నను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ 
చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా 
నోట పలికించిన యీ సందేశం వాస్తవ రూపం 
ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరి 
గింది. ఆ ప్రకటన యిలా సాగింది: 

2*పారథీక రాజు కోరిషు తెలియజేసేది ఏమంటే: 
పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకం 
లోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా 
దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని 
నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచు 
కున్నాడు. “యెరూషలేములో వున్న ఇశ్రా యేలీయుల 
అపడ ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మను 

ష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ 
వలసిందిగా నేను దేవుణ్ణి (ప్రార్థిస్తాను. యూదా దేశం 
లోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు 
వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి “ఇశ్రాయేలీ 
యుల్లో మిగిలి వున్నవాళ్లు” ఎక్కడై నా ఉన్నట్లయితే, 
వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశే 
షులకు వెండి బంగారాలు, ఆవులు, వగ్రె రాలు ఇవ్వాలి. 
యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి 
కానుకలు ఇవ్వాలి.” 

యూదా, బెన్యామీను వంశాలకు చెందిన కుటుం 
బాల పెద్దలు యెరూషలముకు పోయెందుకు సన్నద్ద 
మయ్యారు. వాళ్లు యెరూషలేములో దేవాలయ నిర్మా 
ణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన 
ప్రతి ఒక్క వ్యక్తీ యెరూషలేముకు పోయేందుకు 
సంసిద్దుడయ్యాడు. 6వాళ్త ఇరుగుపొరుగు వారు వాళ్లకి 








మొదటి సంవత్సరం క్రీ.పూ 538. 


దేవుడు ... సందేశం యిర్మీయా 25:12-14 చూడండి. 


మిగిలివున్నవాళ్లు విపత్తునుంచి తప్పించుకుని బయట 
పడ్డవాళ్ళు, ఇక్కడ యూదా, ఇశ్రాయేలీయుల శత్రువుల 
సైన్యాలు అక్కడ జరిపిన విధ్వంసకాండలో చావక మిగిలిన 
యూదా ప్రజలని అర్థం. 


అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, 
ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు 
పొరుగువారు "వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్చందంగా 
ఇచ్చారు. "పూర్యం నెబుకద్నిజరు యిరూషలము 
నందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని 
వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్దపు దేవతల 
ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు 
మహారాజు బయటికి తీయించాడు. పారశీక రాజై న 
కోరెషు ఆ వస్తువులను బయటికి తీసుకురమ్మని తన 
ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు 
మి(త్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి 
తీయించి, వాటిని యూదా నాయకుడై న షేష్పజ్జ 
రుకు* అప్పగించాడు. 

*మి[త్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల 
జాబితా యిది: 





బంగారు గినె ఎలు 30 

వెండి గినె లు 1,000 

చాకులు, పెనాలు 29 
10 బంగారు పాత్రలు 30 

బంగారు పాత్రల వంటివే 

వెండి పాత్రలు 410 

ఇతర పాత్రలు 1,000 


"వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి 
మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి 
పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, 
'షేష్పజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో “యరూషలే 
ముకు తీసుకువెళ్లాడు. 


యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్ల జాబితా 
a బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి 

తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన 
నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా వట్టుకొని, 





చేవ్పజ్ఞరుకు బహుశాః ఇతను జెరుబ్బాబెల్‌. అయ్యుంటాడు. 


జెరుబ్బాబెల్‌ అన్న పదానికి “బబులోనులో అపరిచిత వ్యక్తి 
లేక “బబులోను విడిచిపోయినవాడు” అని అర్థం. 'షేష్పజ్జరు 
అన్నది బహుశా అతని అరమాయిక్‌ పేరు అయ్యుంటుంది. 


547 


ఎ|జా 2:2-60 


బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలే యాజకులు: 


ముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ 
సొంత పట్టణాలకి తిరిగి వెల్లారు. *జెరుబ్బాబెలుతో 
పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, 
శెరాయా, రెయులాయా, మొద్దికై, బిల్హాను, మిస్పె 
రేతు, బిగ్వయి, రెహాము, బయనా అనే వాళ్లు న్నారు. 
బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల 
పేర్ణ జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది: 





3 పరోషు వంశస్థులు 2,172 
* పెపట్యా వంశస్థులు 372 
5 అరహు వంశస్థులు 775 
6 యెషూవ, యోవాబు వంశాలకి 

చెందిన పహత్మోయాబు, 

మోయాబు వంశస్థులు 2,812 
7 ఏలాము వంశస్థులు 1,254 
8 జత్తూ వంశస్థులు 945 
9 జక్కయి వంశస్థులు 760 
10 బానీ వంశస్థులు 642 
1,1 బేబై వంశస్థులు 623 
12 అబ్ఞాదు వంశస్థులు 1,222 
13 అదొనీము వంశస్తులు 666 
14 విగ్వయి వంశస్థులు 2,056 
15 అదీను వంశస్థులు 454 


1 అత్రేరు వంశస్థులు 
(హిజ్కియా కుటుంబం) 98 


బెజయి వంశస్థులు 323 
18 యోరా వంశస్థులు 112 
9 హాషుము వంశస్థులు 223 
2 గిబ్బారు వంశస్థులు 95 
2! బెత్తై హేము పట్నానికి చెందినవాళ్లు 123 
2 నెటోపా పట్టణం వాళ్లు 56 
౫ అనాతోతు పట్టణంవాళ్లు 128 
2 అజ్మావెతు పట్టణంవాళ్లు 42 
25 కిర్యాతారీము, కెఫీరా, 

బెయేరోతు పట్టణాలవాళ్లు 743 
26 రమా, గెబా పట్టణాల వాళ్లు 621 
27 మిక్కషు పట్టణం వాళ్లు 123 
25 బేతేలు, హాయి పట్టణంవాళ్లు 222 


2౫ నెబో పట్టణంవాళ్లు 52 
30 మగ్చీషు పట్టణంవాళ్లు 156 
31 ఏలాము అనే మరో పట్టణంవాళ్లు 1,254 


2 హారీము పట్టణంవాళ్లు 320 
33 ల్రోదు, హదీదు, ఓనో 

పట్టణాలవాళ్లు 725 
3* యెరికో పట్టణంవాళ్లు 345 
35 సెనాయా పట్టణంవాళ్లు 3,630 


యోషూవ కుటుంబానికి చెందిన 


యెదాయ వంశస్థులు 973 
37 ఇమ్మేరు వంశస్థులు 1,052 
38 పషూరు వంశస్తులు 1,247 
39 హారీము వంశస్థులు 1,017 


“౦ఇ్వప్పుడిక లేవీయులలో 
హోదవ్యా కుటుంబానికి చెందిన 
యేషూవా, కద్మీయేలు వంశస్థులు 74 


41 గాయకుల జాబితా: 


అసాపు వంశస్థులు 128 
“దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు 
షల్లూము, ఆటేరు, టల్మోను, అక్కూబు, 
హటీటా, షోబయి వంశస్థులు 139 


“దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు జీహా, 
హహాపా, టబా ఎయోతు, 

* కేరోసు, సీయహా, పాదోను, 

45 లబానా, హగాబా, అక్కూబు, 

46 హాగాబు, షల్మయి, హానాను, 

న గిద్దేలు, గహరు, రెవాయా, 

46 -రెజీను, నెకోదా, గజ్జాము, 

న ఉబ్బా, పాసెయ, బేసాయి, 

౨0 అస్నా, మెహూనీము, నెపూసీము, 

51 బక్పూకు, హకూపా, హర్హూరు 

52 బజ్లీతు, మెహీదా, హర్ణా 

౨ బర్కోసు, సీసెరా, తెమహు 

54 నెజీయాహు, హటీపా, 


55సాలొమోను సేవకుల వంశస్థులు: సాటయి, సోపె 
"రెతు, పెరూదా, 
౨5 యహలా, దర్కోను, గిద్దేలు, 
5 షెపట్యు, హట్టేలు, పొకెరెతు, జెబాయీము 
మరియు అమి 
58 దేవాలయ సేవకులూ, మరియు సొలొమోను 
సేవకుల వంశస్థులు కలిసి మొత్తం 392 


వోత్రల్మాలహు తేల్లర్దా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్ట 
లౌ య లు అ 
ణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. 
అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీ 
యుల కుటుంబాలకు చెందినవాళ్తమని నిరూపించుకో 
లేకపోయారు. వాళ్లైవరంటే, 
60 దెలాయ్యా, టోబీయా, 


నెకోదా సంతతివారు మొత్తం 652 


ఎ|జా 2:61-3:8 


61యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది 
వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లియి 
వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి 
అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి 
సంతతివాడిగా పరిగణించబడ్డాడు.) 

62వీజ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ 
అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల 
జాబితాలో నమోదు కాలేదు. 

తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ 
లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులుగా సట్‌ 
చేయలేకపోయారు. గోవాళ్టు ప్రతిష్టితమైన వస్తువులను 
తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారీ చేశాడు. ఒక 
యాజకుడు ఊరీము, తుమ్మీము* ధరించి, ఏమి 
చేయాలని దేవుళ్హి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్టితమైన 
వస్తువులేమీ తినలేకపోయారు. 

646 మ్చైత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 
మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష 
సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య 
ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా 
వున్నారు. వాళకి 736 గుర్రాలు, 245 కంచర గాడి 
దలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి. 

68 ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయా 
నికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ 
నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత 
దేవాలయం నేలమట్టుము చేయబడిన చోటనే కొత్త 
దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు. వాళ్లు 
దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు 
ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3టన్నుల వెండి, 
యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు. 

క విధంగా యాజకులు, లేవీ గో తీకులు, 
తదితరులు కొంతమంది యెరూషలేముకీ, దాని 
చుట్టూవున్న (ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో 
దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ 
సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమ 


తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. 

3 అలా ఏడవ నెల* నాటికి ఇశ్రాయేలీయులు తమ 
తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు 

వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక (ప్రజగా 

సమైక్యమయ్యారు. 2యోజాదా కొడుకైన యేషూవ, 


బలిపీఠ పునర్నిర్మాణం 





ఊరీము, తుమ్మీము తీర్చు చిక్కంలో ఉన్నత యాజకుడు 
ధరించే ప్రత్యేకమైన రాళ్ళు. అవి దైవ నిర్ణయాలను 
పొందేందుకు వినియోగింపబడేవి. నిర్గమకాండం 28:30 
చూడండి. 


ఏడవ నెల క్రీ.పూ 538 సెప్టెంబరు-అక్టోబరు. 


548 


అతనితో వున్న యాజకులూ, షయల్రీయేలు కొడుకు 
జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి 
బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము 
బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా ఆ బలిపీఠాన్ని 
నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొన 
బడీనట్టు వాళ్లు ఆ బలిపీఠాన్ని నిర్మించారు. మోషే 
యెహోవాకు ప్రత్యేక సేవకుడు. 

తమకి సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే 
వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాత 
పునాది మీదనే బలిపీఠాన్ని నిర్మించి, ఉదయంపూటా, 
సాయం[తంవూటా దహనబలులు నమర్చిన్తూ 
వచ్చారు. “సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు 
వాళ్లు షర్గశాలల పండుగ చేసుకున్నారు. ఆ పండుగ 
రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో 
దహన బలులు సమర్పించారు. అటు తర్వాత, ప్రతి 
రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున 
జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, 
శెలవు రోజులకూ, 'స్వేచ్చార్చణలను యెహోవా ఆజ్ఞ 
ప్రకారం అర్చించారు. జనం కూడా యెహోవాకు 
తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభిచారు. 
6 క విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆ ఇశ్రాయే 
లీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనా 
రంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి 
నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది. 


దేవాలయ పునర్నిర్మాణం 

"చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు 
చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు 
తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని 
ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్లమొద్దు 
లను తెచ్చేందుకు ఇచ్చారు. సొలొమోను మొదటిగా 
దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లు, వాళ్లు 
కూడా ఈ దేవదారు చెట్ల మొద్దులను ఓడల్లో సముద్ర 
తీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. 
పారశీక. చక్రవర్తి కోరిషు ఇందుకు వారికి అనుమతి 
నిచ్చాడు. 

యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు 
చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో* 
షయల్తీయలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా 
కొడుకైన యేషూవ పని (ప్రారంభించారు. వాళ్ల సోద 
రులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి 
యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో 
కలిసి పనిచేయ (ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు 
నిండినవాళ్లనీ, అంతకు పై బడీనవాళ్లనీ యెహోవా 
దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియ 








రెండవ నెలలో క్రీ.పూ 536 ఏప్రిల్‌మే. 


549 


మించారు. దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ 
కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు 
అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, 
కద్మీ యేలు మరియు అతని కొడుకులు (యూదా 
వంశస్థులు); హేనాదాదు, మరియు అతని కొడుకులు, 
లేవీయులందరు పనివాళ్లు యెహోవా దేవాలయా 
నికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్త 
య్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, 
బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు 
పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యి హూవాను 
స్తుతించేందు కోసం తమతమ స్థానాల్లో నిలిచారు. 
ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదే 
శించిన విధంగా జరిగింది. "'వాళ్లు కృతజ్ఞతాస్తుతులు * 
పాడారు. “యెహోవా మంచివాడు. ఆయన నిజమెన 
(ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుం 
టుంది” అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా 
అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా 
గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాల 
యానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్ప 
శబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు. 

12 అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీ 
యులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు 
వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వ 
వైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని 
చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన 
చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడు 
తూండగా వాళ్లు విలపించారు. Be ధ్వనులు చాలా 
దూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోష 
ధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక 
పోయారు. 


దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు 
4 "ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, 
బెన్యామీను జాతీయులకు విరోధులు. చెరనుంచి 
విముక్తులై తిరిగి వచ్చినవాళ్లు ఇశ్రాయేలీయుల దేవు 
డైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న 
ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ 
వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్చడని 
వ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం 
నిమిత్తం మేమూ అర్థిస్తాము. అప్టూరు రాజై న ఏస్తర్ల 
ద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచి మేము 

మీ దేవునికే బలులు సమర్ప్చించాము” అన్నారు. 





కృతజ్ఞతాస్తుతులు ఈ కీర్తనల్లో ఒక పదాన్ని ఒక బృందం 
(లేవీయులు) పాడితే, మరో బృందం (జనం) 
ప్రతిస్పందించి మరో పదం పాడుతారు. ఇవి బహుశా ఈ 
కీర్తనలు అయ్యుంటాయి. కీర్తనలు 111-118,136. 


ఎ|జా 3:9-4:10 


కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు 
చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం 
చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో 
మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు 
ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. 
యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక 
చక్రవర్తి కోరీషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.” 

“ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో 
వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభిం 
చారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు 
నిరుత్సాహపరచి, నిరోధించసాగారు. వాళ్లు ప్రభుత్వాధి 
కారులకు లంచాలిచ్చి, వాళ్ళు యూదా ప్రజలకు వ్యతి 
రేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల 
దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు 
నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక చక్రవర్తిగా 
వున్నకాలంలో దర్యావేషు పారశీక చక్రవర్తి అయ్యేంత 
వరకూ వాళ్ల యో ప్రయత్నం కొనసాగింది. యూదు 
లను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక 
చక్రవర్తికి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు* 
చక్రవర్తి అయిన ఏడాది వాళ్ళాక లేఖ వ్రాశారు. 


యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు 

7ఆ తరువాత అర్తహషస్తో పారసీకానికి కొత్తగా 
రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదుల 
మీద నిందారోపణలు చేస్తూ లేఖలు రాశారు. అలా 
రాసినవాళ్లు: బిష్టాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ 
బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ 
లేఖలు అరమాయికు* భాషలో, అరమాయికు లిపిలో 
వ్రాశారు. అప్పుడు (ప్రాంతీయాధికారి రెహామూ, 
కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము (ప్రజలకి 
వ్యతిరే కంగా ఒక లేఖ వ్రాసి, పారసీక చక్రవర్తి అర్హహాషస్తకి 
పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు. 


9 పాంతీయాధికారి రెహాము, కార్యదర్శి 
షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్బెలాయేలు, 
పారసీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన 
ఏలాము మరియు ఇతర (ప్రాంతాల ప్రజలమీది 
ముఖ్యాధికారులు, గొప్పవాడై న బలవంతు 
డైన అషురుబనిపాలు సమరియా నగరానికీ, 





అవాష్యేరోషు సుమారు క్రీ.పూ 485465 సంవత్సరాల్లో 
పారశీక చక్రవర్తి . 


అర్తహవస్త క్రీ.పూ సుమారు 465-424 సంవత్సరాలో పారశీక 
చక్రవర్తి అయిన అహప్వేరోషు కొడుకు. 


అరమాయిక్‌ బబులోను సామాజ్యంలో అధికార భాష. 


8వ వచనం ఇక్కడ మూలభాష హెబ్రీ నుండి అరమాయికకు 
మారుతుంది. 


ఎ|జా 4:11-24 


యూఫ్రటీసు నదికి పశ్చిమ [ప్రాంతలకూ తర 
రించిన ప్రజల మహజరు. 

11అర్తహాషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నది 
యొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు 
చేసుకున్న విన్నపం: 

12 అర్రహషస్త మహారాజుగారికి, తమరు తమ 
వద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి 
చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగ 
రాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్ని 
స్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ 
నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద 
తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు 


పునాదులు కట్టుదిట్టంచేసీ, (ప్రాకారాలు 
కడుతున్నారు.* 
గోఅంతేకాదు _ అర్హహషస్త మహాప్రభూ, 


యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ 
తిరిగి నిర్మింపబడినట్టయితే, యెరూషలేము 
ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలి 
సేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానే 
స్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం 
కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా 
నష్టమవుతుంది. 

1*ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. 
తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. 
అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసు 
కుంటున్నాము. 

1ఏఅర్తహషస్త మహారాజా, తమకు పూర్వం 
రాజ్యమేలిన రాజులు (వాయించిన చరిత్ర 
పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల 
యరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు 
వ్యతిరేకంగా తిరుగబడినట్టు తమకు తెలియవ 
స్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల 
తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. 
ప్రాచీనకాలం నుంచీ యీ నగరంలో అనేక 
తిరుగుబాట్టు ప్రారంభమయ్యాయి! యిరూష 
లేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే! 


16ల్రర్హహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని 
ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్ల యితే, 
యూఫ్రటీసు నదికి పశ్చిమానగల |ప్రాంతంమీద 
తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియ 
జేయాలని కోరుకుంటున్నాము. 





ప్రాకారాలు కడుతున్నారు నగర రక్షణ చేసుకునే మార్గాల్లో 
యిదొకటి. యూదులు చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు 
సన్నాహాలు చేస్తున్నట్టు స్పురింపచేయడం యీ వ్యక్తుల 
సంకల్పం. 


550 


అప్పుడు అర్తహషస్త చక్రవర్తి వాళ్లకి ఇలా సమా 
ధానం ఇచ్చాడు: 

పాంతీయాధికారి రెహూముకీ, కార్యదర్శి 
షిమ్షయికీ, సమరియాలోనూ, యూఫ్రటీసు 
నదికి పశ్చిమానా మీతో బాటు నివసించేవారికీ, 
శుభాకాంక్షలు. 

గోమీరు మాకు పంపిన లేఖను అనువదించి 
మాకు వినిపించారు. నా వెనుకటి రాజుల 
పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. 
ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతి 
రేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ణ చరిత్ర 
యురూషలేముకం ఉన్నట్లు వేము. కను 
గొన్నాము. యెరూషలేములో తరచూ పితూ 
రీలు, తిరుగుబాట్లు సంభవించాయి. యెరూష 
లేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల 
ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులై న రాజులు 
పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కాను 
కలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్తీంప 

“ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని 
పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. 
యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా 
మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం. ఈ వ్యవ 
హారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్త 
వహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మా 
ణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక 
యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు 
ముట్టదు. 


శోఅర్హహషస్త చక్రవర్తి పంపిన ఈ లేఖ నకలు రెహూ 
ముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజ 
లకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే 
యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ 
యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన 
నిలిపివేయించారు. 


దేవాలయ నిర్మాణపు పని సిలిచిపోవుట 
2*దానితో, యెరూషలేములోని యెహోవా దేవా 
లయ నిర్మాణపు పని నిలిచిపోయింది. * పారసీక చక్ర 
వర్తి దర్యావేషు పాలన రెండవ సంవత్సరంగ దాకా 
తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు. 








దేవాలయ ... నిలిచిపోయింది అహర్వేరోషు కాలంలో 
దేవాలయ నిర్మాణం కృషి నిలిపివేయబడిన ఘటనకి యిది 
ప్రస్తావన. అంతేగాని, అర్తహషస్త కాలంలో నగర ప్రాకారాల 
నిర్మాణ కృషి నిలిపివేయబడిన దానికి కాదు ప్రస్తావన. 


దర్యావేషు ... రెండవ సంవత్సరం క్రీ.పూ 520. 


551 


ఆ కాలంలో ప్రవక్తలై న హగ్గయి,*ఇద్దో కొడుకు 

జెకర్యా దేవుని పేరిట ప్రవచించారు. యూదా, 
యెరూషలేములలోని యూదులను వాళ్లు [ప్రోత్సహిం 
చారు. “దానితో, షియల్తీయేలు కొడుకు జెరుబ్బా 
బెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలే 
ములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభిం 
చారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి 
తోడ్చడుతూ వచ్చారు. ఆ కాలంలో యూఫ్రటీసు 
నది పశ్చిమ (ప్రాంతానికి తత్తెనైయు అధిపతి. తత్తె 
నైెయు, షెతర్చోజ్నయి, వారి సహో ద్యోగులు 
నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, 
తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్ని 
ర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు 
ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు. “అంతే 
కాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న 
వాళ్ల పేర్టు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు. 
అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టి 
వుంది. దర్యావేషు చక్రవర్తికి భవన నిర్మాతలు లేఖలు 
పంపుకున్నారు. చక్రవర్తి సమాధానం పంపేదాకా, వాళ్లు 
పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. 
వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు. 

యూఫ్రటీసు నది పశ్చిమ [ప్రాంతాధిపతి అయిన 
తత్తెనైయు, షతరోజ్నయి, వారి ముఖ్య సహో 
ద్యోగులు దర్యావేషు చక్రవర్తికి ఒక లేఖ పంపారు. 
"ఆ లేఖ నకలు ఇది: దర్యావేషు చక్రవర్తికి శుభం! 


కదర్యావేషు చక్రవర్తికి మేము ఇందు 
మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం 
మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆల 
యానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు 
ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. 
గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు 
ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా 
వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పని 
పూర్త వుతుంది. *వాళ్లు చేస్తున్న పనిని గురించి 
మేము వాళ్త నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడి 
గాము. "ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేం 
దుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందిం 
చేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” 
అని మేము ప్రశ్నించాము. 1మేము వాళ్ల పేర్లు 
కూడా అడిగాము. వాళ్లావరో మీరు తెలుసు 
కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి 
పెట్టాలని అనుకున్నాము. వాళ్లు మాకు 
ఇచ్చిన సమాధానం యిది: 








హగ్గయి హగ్గయి 1:1 చూడండి. 
ఇద్దో కొడుకు జెకర్యా జెకర్యా 1:1 చూడండి. 


ఎ|జా 5:1-6:2 


“వేము భూ, పరలోకాల అధిపతియైన 
యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్స 
రాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి 
ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి 
నిర్మిస్తున్నాం. 

“కాని, మా పూర్వీకులు దేవునికి కోపం 
తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన 
నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు 
ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను 
బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకు 
పోయాడు. అయితే, కోరెషు చక్రవర్తి దేవా 
లయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ 
జారీ చేశాడు. 

1*కోరెిషు గతంలో యెహోవా దేవాలయం 
నుంచి కొల్తగొట్టన వెండి, బంగారు వస్తువులను 
బబులోనులోని అబద్దపు దేవత ఆలయం 
నుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు 
గతంలో ఆ వస్తువులను యెరూ షలేములోని 
ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను 
లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో 
ఉంచాడు. ఇప్పుడు కోరెషు చక్రవర్తి ఆ వెండి, 
బంగారు వస్తువులను షేష్పజ్ఞరుకు ఇచ్చాడు. 
కోరెషు షేష్పజ్ఞరును (ప్రాంతీయాధికారిగా 
నియమించాడు.” 

(క్రో ర్రెష్టు షేష్పజ్ఞరును ఇలా ఆదేశించాడు: 
“నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకు 
పోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాల 
యంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాల 
యాన్ని తిరిగి నిర్మింప జేయి.” 'షేష్పజ్ఞరు 
వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునా 
దులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా 
పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా 
పూర్తి కాలేదు. 

7ఇప్పండిక, తమకి సమ్మతమైతే, చక్రవర్తి 
గారి ఆధికారిక చారిత్రక పత్రాలను గాలించండి. 
యెొరూషలే ములో దేవాలయం నిర్మించుమని 
కోరెషు చక్రవర్తి ఆజ్ఞ జారీచేశారన్న మాట నిజ 
మేనేమో పరిశీలించండి. తర్వాత తమరీ విష 
యంలో తీసుకున్న న్నిరయమేమిటో దయచేసి 
మాకొక లఖద్వారా తెలియజేయండి. 





దర్యావేషు ఆజ్ఞ 
6 దర్యావేషు చక్రవర్తి తన ముందరి రాజుల చారిత్రక 
పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ 


పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానా 


లోనే పదిలపరచబడ్డాయి. *మాదీయ రాష్ట్రంలోని 
ఎగ్భతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కని 


ఎ|జా 6:3-15 


పించింది. ఆ చుట్లబడిన పత ౦* లో యిలా వ్రాయ 
ల (9) 
బడివుంది: 


అధికార పత్రం: *కోరెషు చక్రవర్తి పాలన 
మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేము 
లోని దేవాలయం విషయంలో ఈ కింది ఆజ్ఞ 
జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొన బడింది: 
బలులు అర్పించేందుకు అనువైన యెరూష 
లేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి 
పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం 
(పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు 
వుండాలి.) *దాని చుట్టూ వుండే గోడ మూడు 
వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య 
దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మా 
ణాని కయ్యే ఖర్చులు చక్రవర్తి ఖజానానుంచి 
చెల్లించాలి. అంతేకాదు, దేవాలయం నుంచి 
తెచ్చిన వండి, బంగారు వస్తువులు తిరిగి వాటి 
వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నె 
జరు యెరూషలేములోని దేవా లయం లోంచి 
కొల్లగొట్టి, ఆ వస్తువులను బబులోనుకు 
తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో 
వుంచాలి. 

కఇప్పండిక దర్యావేషునై న నేను, యూఫ్ర 
టీసు నది పశ్చిమ (ప్రాంత అధికారియైన తత్తె 
నైెయు, షెతరోజ్నయినీ, ఆ రాజ్యంలో నివ 
సీంచే అధికారులందరినీ యెరూషలేముకు 
దూరంగా వుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. 
అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవా లయ 
నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. 
యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ 
ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవా 
లయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదే 
స్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి. 

ఇప్పుడు నేనీ క్రింది ఆజ్ఞను జారీ చేస్తు 
న్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్ద 
లకు, మీరు ఈ కింది పనులు చెయ్యాలి. 
దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానా 
నుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు 
నది పశ్చిమ (ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి 
పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ 
నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ 





చుట్టబడిన పత్రం చర్మంతోను, పపీరస్‌ అనే చెట్టు పట్టు 
ల్ల లీ టు లు 
లతోను చుట్టబడిన పత్రం ఆటిమీద లేఖలు, పుస్తకాలు 


వ్యవహర రత్రాలు బ్రాయబడేవి. 


552 


పనులు త్వర త్వరగా చెయ్యాలి. *వాళ్లకి ఏమి 
కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి 
బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పాళ్టేళ్టు, 
గొరైెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. 
యెరూషలేము యాజకులు గోధుమలు, 
ఉప్పు, (ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని 
మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి. 
10పర్రలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం 
మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. 
ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల 
కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని 
వాళ్లకి ఇవ్వండి. 

"దీనికి తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా 
ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని 
ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవారి. 
అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల 
కుప్పగా మార్చాలి. "దేవుడు యెరూషలో 
ములో తన నామమును ఉంచాడు. ఈ నా 
ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక 
రాజైనా, మరొకడెవడై నా, అతన్ని ఆ దేవుడు 
ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేము 
లోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని 
ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని 
నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. జాగ్రత్త, 
ఇది నా (దర్యావేషు చక్రవర్తి) తిరుగులేని ఆజ్ఞ. 
దీన్ని విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి! 


దేవాలయ నిర్మాణ పరిపూర్తి ప్రతిష్ట 

గొసరే యూఫ్రటీసు నది పశ్చిమ (ప్రాంత పాలనాధి 
కారి తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యో 
గులు దర్యావేషు చక్రవర్తి ఆజ్ఞను సంపూర్ణంగా పాటిం 
చారు. దానితో, యూదుల పెద్దలు (నాయకులు) 
నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇట్టో 
కొడుకు జెకర్యాల (ప్రోత్సాహంతో వాళ్లు జయ (ప్రదమ 
య్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 
ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ 
పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక 
చక్రవర్తులై న కోరెషు, దర్యావేషు, అర్హహషస్తల ఆజ్ఞలు 
పాఠింపబడటం కూడా కారణమే. 

(దేవాలయ నిర్మాణం అదారు నెల, మూడవ 
రోజున దర్యావేషు చక్రవర్తి పాలన ఆరవ ఏటో 
పూర్తయింది. 





అదారు ... మూడవ రోజున ఫిబవరి-మార్చి, కొందరు 


ప్రాచీన రచయితలు “అదారు 23వ రోజులని 


"పర్కొన్నారు. 


దర్యావేషు ... ఆరవ ఏట క్రీ.పూ 515. 


553 


16ఆప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీ 
యులు, నిర్భంధంనుంచి వనక్కి తిరిగి వచ్చిన ఇత 
రులు ఆ దేవాలయ ప్రతిష్టను పెద్ద పండుగలా, ఎంతో 
సంతోషంగా జరుపుకున్నారు. 

17 వాళ్లు దేవాలయ ప్రతిష్ట పండుగను యిలా జరు 
పుకున్నారు: వాళ్లు 100 ఎడ్లను, 200 పొష్టేళ్లను. 400 
గొ(రైపోతులను బలి ఇచ్చారు. వాళ్లు 12 మేకపోతులను 
ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిగా 
యిచ్చారు. అది ఒక్కొక్క వంశానికి ఒకటి చొప్పున 
12 వంశాల ఇశ్రాయేలీయులకు. 

“అటు తర్వాత, యెరూషలేము దేవాలయంలో 
సేవల నిమిత్తం వాళ్లు తమ వంశాల్లోనూ, లేవీయులు 


ఎజా 6:16-7:10 


చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం 
చేందుకు వాళ్లకి తోడ్చడ్డాడు. 


యెరూషలేముకు ఎజ్జ్రా రా 

ఈ సంఘటనల తర్వాతో వ రాజు అర్హహ 
fas పాలన కాలంలో ఎజ్బా, బబులోను నుంచి 
యెరూషలేముకి వచ్చాడు. ఎజ్రా శెరాయా కొడుకు. 
శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా 
కొడుకు, *హిల్కీయా షల్లూము కొడుకు. షల్టూము 
సాదోకు కొడుకు, సాదోకు అహిటూబు కొడుకు, 
3అహిటూబు అమర్యా కొడుకు. అమర్యా అజర్యా 
కొడుకు. అజర్యా మెరాయోతు కొడుకు. “మెరా 








తమ వంశాల్లోనూ, యాజకులను ఎంపిక చేశారు. 
వాళ్లీ కార్యక్రమాలను సరిగ్గా మోషే ధర్మశాస్త్ర ంలోని 
నిబంధనల ప్రకారం చేశారు. 


పస్కా పండుగ 

మొదటి నెల పద్నాల్గ్లవ రోజున నిర్బంధం 
నుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ 
జరుపుకున్నారు. యాజకులు, లేవీయులు ఆ 
రోజున తమను తాము పుద్ధిచేసుకున్నారు. వాళ్లందరూ 
తమని తాము శుభ్రం చేసుకుని పస్కా పండుగ నాడు 
చేనుకునేందుకు సంసిద్దులయ్యారు. లేవీయులు 
నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూదులందరి కోసం 
పస్కా పండుగ గొ ర్రెపిల్లల్ని బలియిచ్చారు. వాళ్లీ బలిని 
తమ సోదరులైన యాజకుల కోసం, తమకోసం 
ఇచ్చారు. 

?'అలాగ, నిర్భంధంనుంచి తిరిగి వచ్చిన 
ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం 
చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం 
చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల 
అపరిశుభ అంశాలనుంచి తమని తాము వేరు చేసు 
కున్నారు. అలా పరిశుద్దులైన వాళ్లు కూడా పస్కా 
పండుగ భోజనంలో పాల్గొన్నారు. “వాళ్లు సహాయం 
కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు 
పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని 
పరిశుద్ద పరచుకొన్నారు. 

జిహాళ్టు ఏడు రోజులపాటు పులియని రౌఘ్టైల 
పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. 
అష్పూరు రాజు మనోవై ఖరిని మార్చి, యెహోవా 
వాళ్లకేంతో సంతోషం కలిగిం చాడు. దానితో, అప్ల్టూరు 








19వ వచనం ఇక్కడ మూల పాఠం అరామాయికు 
భాషనుంచి హెబ్రీ భాషకి మారింది. 


అమ్మారు రాజు బహుశాః యిది పారశీక రాజు దర్యావేషు 
కావచ్చు. 


యోతు జెరహ్యా కొడుకు. జెరహ్యా ఉజ్జీ కొడుకు. 


ఉజ్జీ బుక్కీ కొడుకు. 
౨ బుక్కీ అబీషూవ కొడుకు. అబీషూవ ఫీనెహాసు 
కొడుకు. వీనాహాను ఎలియాజరు కొడుకు. 


ఎలియాజరు ప్రధాన యాజకుడై న అహ రోను 
కొడుకు. “బబులోను నుండి యెరూషలేముకు వచ్చిన 
ఎజ్రా గొప్ప ఉపదేశకుడు.* అతనికి మోషే 
ధర్మశాన్తం యెహోవా ద్వారా ఇవ్వబడింది. 
యెహోవా ఎజ్రాకి తోడుగా వున్నాడు. అందుకని, 
అర్హహషస్త మహారాజు ఎజ్రా కోరుకున్నదల్లా ఇచ్చాడు. 
ఎజ్రా తోబాటు అనేక మంది ఇశ్రాయేలీయులు 
తిరిగి వచ్చారు. వాళ్లతో యాజకులు, లేవీయులు, 
గాయకులు, ద్వార పాలకులు, ఆలయ సేవకులు 
వున్నారు. ఆ ఇశ్రాయేలీయులు అర్తహషస్త చక్రవర్తి 
పాలన ఏడవ సంవత్సరంలో యరూషలేముకి తిరిగి 
వచ్చారు. ిఅర్తహషస్త చక్రవర్తిగా అయిన ఏడవ సంవ 
త్సరం, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేముకి 
చేరుకున్నాడు. ఎజ్రా, అతనితో ఒక బృందం మొదటి 
నెల మొదటి రోజున బబులోను నుంచి బయల్లేరారు. 
ఎజ్రా యెరూషలేముకి అయిదవ నెల ఒకటవ రోజున 
చేరు కున్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా 
వున్నాడు. 'ఎజ్రా యెహోవా ధర్మశాస్త అధ్యయ 
నానికీ, దాన్ని అనుసరిం చేందుకూ తన కాలమంతటినీ 
ఎంతో శ్రద్ధగా వినియోగించాడు. ఎజ్బా ఇశ్రాయేలీ 
యులకు యెహోవా ఆజ్ఞలనూ, ఆదేశ సూత్రాలనూ 
బోధించాలని కోరుకున్నాడు. అంతమాత్రమే కాదు, 
ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞలను అనుసరించడంలో 
వారికి తోడ్చడాలని కూడా అతను కోరుకున్నాడు. 





ఈ సంఘటనల తర్వాత ఎజా 6కీ, ఎజా 7 మధ్య 58 
సంవత్సరాల కాలవ్యవధి వుంది. ఎస్తేరు సంఘటన జరిగినది 
యీ కాలంలోనే. 


ఉపదేశకుడు శబ్బార్థం “లేఖరి.” (గ్రంథాలకు ప్రతులు వ్రాసే 
వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఆ గ్రంథాలు అధ్యయనం చేసి, 
ఉపదేశకులయే వారు. 


ఎ|జా “7211-28 
ఎజ్బ్రాకి అర్తహవస్త చక్రవర్తి లేఖ 


554 


ఏకా యాజకుడు, ఉపదేశకుడు, యెహోవా 
(ప్రభువు ఆదేశాలను గురించీ, ధర్మశాస్త్ర, నిబంధనలను 


గురించీ అతనికి బాగా తెలుసు. 


12ఎజ్ఞా ఉపదేశకునికి అర్తహషస్త మహారాజు 
పంపిన లేఖనకలు: యాజకుడూ, పరలోక 
దేవుని ధర్మశాస్త్ర ఉపదేశకుడూ అయినఎజా కి: 

అభివందనాలు! !ఈ క్రింది ఆజ్ఞ జారీ 
చేస్తున్నాను, నా సామ్రాజ్యంలో నివసిస్తున్న 
ఏ వ్వక్తి, యాజకుడు, లేక లేవీయుడు అయినా 
ఎజ్రా తోబాటు యెరూషలేముకు పోవాలన 
కుంటే, అతనలా పోవచ్చు. 

1*ఎజ్ఞా! నా ఏడుగురు మంత్రులూ, నేనూ, 
నిన్ను పంపిస్తున్నాం. నువ్వు యూదాకి, 
యెరూషలేముకి వెళ్లాలి. మీ దేవుని ధర్మ 
శాస్త్రాన్ని మీ ప్రజలు ఎలా ఆచరిస్తున్నారో పరిశీ 
లించు, పర్యవెక్షించు. ఆ ధర్మశాస్త్రం నీ దగ్గర 
వుంది కదా. 

సోనా మంత్రులూ, నేనూ ఇశ్రాయేలు దేవు 
నికి వెండి బంగారాలు యిస్తున్నాం. దేవుడు 
యెరూషలేములో వుంటాడు. నువ్వు నీతో ఈ 
వెండి, బంగారాలు తీసుకువెళ్లాలి. '*అంతే కాదు, 
నువ్వు బబులోను దేశంలోని రాష్ట్రాలన్నిం 
ట్లోనూ పర్యటించి, మీ ఇశ్రాయేలు ప్రజల 
నుంచీ, యాజకులనుంచీ, లేవీయుల నుంచీ 
కానుకలు పోగుచెయ్యి. ఆ కానుకలు యెరూష 
లేములోని ఆలయ నిర్మాణం నిమిత్తం ఉద్దేశింప 

"ఆ సొమ్మును ఎడ్లను, పొట్టేళ్లను, గొడై 
పిల్లలను కొనేందుకు వినియోగించు. ఆ బలుల 
తోబాటు సమర్పించవలసిన ధాన్యార్పణలనూ, 
పానార్పణలనూ కొను. తర్వాత యెరూషలేము 
లోని మీ దేవుని దేవాలయంలో వాటిని బలి 
ఇవ్వు. తర్వాత నువ్వూ, నీ సోదర 
యూదులూ ఇంకా మిగిలిపోయిన వెండి బంగా 
రాలను మీ ఇష్టం వచ్చిన విధంగా వాడు 
కోవచ్చు. దాన్ని మీ దేవునికి ప్రీతికరమైన 
పద్ధతిలో ఉపయోగించు. బోనువ్వు వస్తువు లన్నీ 
యేరూషలేము దేవుని సన్నిధికి తీసుకుపో. ఆ 
వస్తువులు మీ దేవుని ఆరాధన కోసం. 2మీ 
దేవుని ఆలయం కోసం అవసరమెన అనేక 
ఇతర వస్తువులను కూడ మీరు పొందవచ్చు. 
నీకు అవనరవున ఏ వన్తువు కోనవానా 
సొమ్మును రాజ ఖజానా నుంచి తీసుకో. 

21అర్హహషస్త చక్రవర్తినైన నేను ఈ క్రింది 
ఆజ్ఞను జారీచేస్తున్నాను: యూఫ్రటీసు నది 
పశ్చిమ (ప్రాంతంలో రాజధనాన్ని పర్యవేక్షి స్తున్న 


వ్యక్తులందరికీ ఎజ్రా ఏమి కోరుకుంటే, దాన్ని 
అతనికి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఎజ్జా, 
యాజకుడు, పరలోక దేవుని ధర్మశాస్త్రాన్ని 
బోధించే ఉపదేశకుడు. మీరీ పనిని సత్వరం 
సంపూర్ణంగా చెయ్యండి. “మీరు ఎజ్రా 3,400 
కిలోగ్రాముల వెండిని, వెయ్యి తూముల గోధు 
మను, 2,200 లీటర్ల ద్రాక్షారసమును, 2,200 
కిలోగ్రాములు ఒలీవ నూనెను అడిగి నంత 
ఉప్పును యివ్వండి. పరలోక దేవుడు ఎజ్రా 
కోసం ఏమి ఆదేశిస్తే, దాన్ని మీరు ఎజ్ఞాకి 
సత్వరం, సంపూ ర్లంగా ఇవ్వండి. మీరీ పనులు 
పరలోక దేవుని ఆలయంకోసం చెయ్యండి. 
దేవునికి నా సామ్రాజ్యం మీదా, నా కొడుకుల 
మీదా కోపం రావడం నాకు యిష్టం లేదు. 
2*యాజకులు, లేవీయులు, గాయకులు, 
ద్వారపాలకులు, దేవాలయ సేవకులు, దేవాల 
యంలోని యితర పనివాళ్ల దగ్గర పన్నులు 
వసూలు చేయడం ధర్మశాస్త్ర, విరుద్దమన్న 
విషయం మీరు తెలుసు కోవాలని నేను కోరు 
కుంటున్నాను. వాళ్ల పన్నులు, రాజుగారికి నజ 
రానాలు, ఏ విధమైన్‌ సుంకపు పన్నులు చెల్లించ 
నక్కర్రేదు. బప్పా, మీ దేవుని యొద్ద నుంచి 
నువ్వు పొందిన వివేకాన్ని వినియోగించి పార, 
మతపర న్యాయాధిపతులను ఎంపి కచేసే అధికా 
రాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్ర 
టీసు నది పశ్చిమ (ప్రాంతంలో నివసించే 
ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరి 
స్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ 
వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి 
వారు తెలియని వారికి నేర్పాలి. మీ దేవుని 
ధర్మశాస్త్రాన్నిగాని, చక్రవర్తి శాసనాన్నిగాని ఎవ 
రైనా మన్నించకపోతే, అతను శిక్షించబడాలి. 
నేరాన్ని బట్టి అతనికి మరణ దండనో లేక 
దేశాంతరవాస శిక్షో విధించాలి, లేక అతని ఆస్తిని 
జప్తు చేయాలి, లేక అతన్ని చెరసాలలో పెట్టాలి. 





దేవునికి ఎజ్రా స్తోత్రాలు 

27 “యెరూషలేములో వున్న యెహోవా 
ఆలయానికి ఘనత చేకూర్చాలనే తలం 
పును రాజు మదిలో నాటిన (ప్రభువుకు 
మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు 
కీర్తి కలుగునుగాక! 

చక్రవర్తి, ఆయన మం|త్రుల, ఇతరేతర 
ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన 


28 





27వ వచనం ఇక్కడ పాఠం అరామాయికు భాష నుంచి 


హె బీలోకి మారుతుంది. 


555 


(ప్రేమను పభువు చూపించాడు. దేవుడై న 
యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను 
ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు 
నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయుల 
నాయకులను సమీకరించాను. 


ఎజ్చ్రాతో తిరిగివచ్చిన పెద్దల జాబితా 

చక్రవర్తి అర్తహషస్త పాలన కొలంలో బబులోను 

నుంచి యెరూషలేముకు నాతో (ఎజ్రా)పాటు 
తిరిగివచ్చిన ఆయా కుటుంబాల పెద్దల, తదితరుల 
పేర జాబితా ఇది: *ఫీనేహాసు సంతతి నుంచి గెర్గోము; 
ఈతామారు సంతతినుంచి దానియేలు; దావీదు 
సంతతి నుంచి హట్యూషు; 3షెకన్యా సంతతినుంచి 
పరోషు; పరోషు సంతతినుంచి జెకర్యా, మరో 150 
మంది పురుషులు; *పహత్మోయాబు సంతతినుంచి 
జెరహ్యా మ. ఎల్యోయేనై, మరో 200 మంది 
పురుషులు; *షెకన్యా సంతతి నుంచి యహజీయేలు 
కొడుకు షెకన్యా, మరో 300 మంది పురుషులు; 
అదీను సంతతినుంచి యోనాతాను కొడుకు ఏబెదు, 
మరో 50 మంది పురుషులు; ”ఏలాము సంతతి నుంచి 
అతల్యా కొడుకు యెషయా, మరో 70 మంది 
పురుషులు; "*షెపట్య సంతతినుంచి మిఖాయేలు 
కొడుకు జెబద్యా, మరో 80 మంది పురుషులు; 
9యోవాబు సంతతినుంచి యెహీయేలు కొడుకు 
ఓబద్యా, మరో 218 మంది పురుషులు; !షలోమీతు 
సంతతినుంచి యోసిఫ్యా కొడుకు షెలోమీతు, మరో 
160 మంది పురుషులు; !!బేబై సంతతినుంచి బేబై 
కొడుకు జెకర్యా, మరో 28 మంది పురుషులు; 
'2అజ్లాదు సంతతినుంచి హక్కాటాను కొడుకు యోహా 
నాను, మరో 110 మంది పురుషులు; ేఅదోనీకాము 
సంతతిలో చివరి వారినుంచి ఎలీఫొలెటు; యెహీ 
యేలు, షెమాయా, మరో 60 మంది పురుషులు; 
“బిగ్యయి సంతతినుంచి ఊతై యు, జబ్బూదు, మరో 
70 మంది పురుషులు. 


యెరూషలేముకు తిరిగి రాక 
(నేను (ఎజ్బా) వాళ్లందరినీ అహవా వైపు పారే 
ఒక నది దగ్గర సమావేశపరిచాను. మేము మూడు 
రోజుల పాటు అక్కడనే యుంటిమి. ఆ బృందంలో 
యాజకులు వున్నారుగాని, లేవీయులెవ్వరూ లేరన్న 
విషయం నేను గమనించాను. 


ఎ|జా 8:1-26 


కాసిఫ్యా పట్టణానికి నాయకుడు. ఇద్లోకీ, అతని బంధు 
వులకు ఏమి చెప్పాలో వివరించి నేను నా మనుష్యులను 
అక్కడికి పంపాను. ఇదో బంధువులు కాసిఫ్యాలో 
దేవాలయ సేవకులు దేవాలయంలో పనిచేసే సేవకు 
లను పంపవచ్చునన్న ఆశతో నేను నా మనుష్యులను 
ఇద్దో దగ్గరికి పంపాను. దేవుడు మాతో ఉన్నాడు 
కాబట్టి, ఇద్దో బంధువులు ఈ కిందివాళ్లను మాకు 
పంపారు: మావీ సంతతి నుంచి పేరేబ్యా అనే ఒక 
వివేకి (మారీ లేవీ సంతతుల్లో ఒకడు. లేవీ ఇశ్రాయేలు 
కొడుకుల్లో ఒకడు. వాళ్లు అతని కొడుకునీ, అన్నద 
మ్ముల్నీ కూడా పంపారు. మొత్తంమీద ఆ కుటుంబానికి 
చెందిన వాళ్లు 18 మంది). "మెరారీ సంతతివారి 
నుంచి హషబ్యా, యెషయా (వాళ్లు తమ కొడుకులను, 
సోదరులను, బందువులను కూడా పంపారు, ఆ 
కుటుంబం నుంచి మొత్తం మంది మగాళ్లు వచ్చారు) 
20వూరితోపాటు 220 మంది దేవాలయ పరిచారకులు 
వచ్చారు. (వాళ్లు లేవీయులకు సాయం చేసేవాళ్లు. 
వాళ్ల పూర్వీకులు దావీదు చేత ముఖ్యాధికారుల చేత 
ఎంపిక చేయబడినవాళ్లు. వాళ్లందరి పేర్లూ (వ్రాసి 
వుంచబడ్డాయి). 

21 అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) 
మనమందరం ఉపవాసం చెయ్యాలని |ప్రకటించాను. 
మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను 
మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, 
మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము 
చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము. 
2మా పయాణ మార్గంలో మా రక్షణ కోసం సైని 
కుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త చక్రవర్తిని 
అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శతు 
వులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త చక్ర 
వర్తికి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా 
దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. 
అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి 
ఒక్కనిపట్టా చాలా కోపంగా వుంటాడు.” అందుకని, 
మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి 
మేము దేవుణ్ణి ప్రార్టించాము. ఆయన మా ప్రార్థనలకు 
జవాబిచాడు . 

పోతర్వాత నేను పన్నెండుగురు ముఖ్య యాజ 
కులను, 'షెరేబ్యాను, హషబ్యాను, వాళ్ల సోదరులు పది 
మందిని ఎంపికచేశాను. ోదేవాలయం కోసం ఇవ్వ 
బడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం 





15 అందుకని, నేను ఎలియెజెరు, అరీయేలు, 
షెమయా, ఎల్నాతాను, యారీబు, (మరో ఎల్నా 
తాను, నాతాను, జెకర్యా, మెషుల్లూము అనే పెద్దలను 
పిలిచాను. వీరికి తోడు యోయారీబు, ఎల్నాతాను 
అనే మరో ఇద్దర్ని (వీళ్లిద్దరూ ఉపాధ్యాయులు) కూడా 
పిలిచాను. "వాళ్లని ఇద్దో వద్దకు పంపించాను. ఇట్టో 


వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజ 
కులకు నేను వాటిని అప్పగించాను. అర్హహపస్త చక్రవర్తి, 
ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబు 
లోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవా 
లయం కోసం యిచ్చిన వస్తువులవి. నేను వాట 
న్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. 


ఎ|జా 8:27-9:8 


వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్ను 
లున్నాయి. మూడుమ్ము ప్పాతిక టన్నుల బంగారం 
వుంది. *”నేను వాళ్లకి 20 బంగారు గిన్నెలు యిచ్చాను. 
అవి 19 పౌనుల బరువున్నాయి. నేను వాళ్లకి మెరుగు 
పెట్టిన కంచుతో చేసిన అందమైన రెండు పాత్రలు 
ఇచ్చాను. అవి బంగారు వస్తువులంతటి విలువై నవి. 
తర్వాత నేనా పన్నెండుగురు యాజకులతో యిలా 
చెప్పాను: “యెహోవా దేవుని దృష్టిలో మీరు పవి 
(తులు, ఆ వస్తువులు పవిత్రమైనవి. ప్రజలు యీ 
బంగారాలను మీ పూర్వీకుల దేవునికి యిచ్చారు. 

అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. 
యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని 
అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. 
మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ 
పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, 
యెురూషలేములోని యహోవా దేవాలయంలోని 
గదుల్లో పదిలపరుస్తారు. 

ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారా 
లనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు 
స్వీకరించి, ఎజ్రా చెప్పినట్టు, వాటిని యెరూషలేము 
లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్దులయ్యారు. 

మొదటి నెల పన్నెండవ రోజున మేము అహవా 
నది దగ్గరనుంచి యెరూషలేముకు బయల్లేరాము. 
దేవుడు మాకు తోడుగావుండి, మార్గంలో శత్రువుల 
నుంచీ, దోపిడిగాండ్రనుంచీ మమ్మల్ని కాపాడాడు. 
చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. 
వేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి 
తీసుకున్నాము. 

శోనాల్లవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి 
బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. 
మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకై న 
మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు 
కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు 
లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, 
బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు. 
శమేము అన్ని వస్తువులనూ లెక్కపెట్టి, వాటన్నింటినీ 
తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం 
బరువును వ్రాసిపెట్టాము. *అటు తర్వాత నిర్భంధం 
నుంచి తిరిగివచ్చిన యూదులు ఇశ్రాయేలు దేవునికి 
దహనబలులు అర్చించారు. వాళ్లు ఇశ్రాయేలీయు 
లందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 మగ 
గొ రెపిల్లలను, పాప పరిహారార్థబలి నిమిత్తం 12 మేక 
పోతులను బలి యిచ్చారు. ఇవన్నీ దహనబలిగా 
ఇవ్వబడ్డాయి. 

అటుతర్వాత వాళ్లు అర్తహషస్త ఆజ్ఞలను రాజ 
ప్రతినిధులైన సామంత నాయకులకు, యూఫ్రటీసు 
నది పశ్చిమ [ప్రాంతపు పాలనాధి కారులకు అంద 














556 


జేశారు. కనుక వారందరూ వచ్చి దేవుని ఆలయపు 
పనిలో సహాయపడ్డారు. 


మిశ్రమ వివాహాలు 

9 మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయ 

కులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, 
ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని 
తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీ 
యులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. 
కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, 
మోయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు 
పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావి తులవు 
తున్నారు. ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న 
ఆయా జాతులవారిని పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇశ్రా 
యేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవల 
సింది. కాని, వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయు 
లను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయుల నాయ 
కులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధా 
నాన్ని అనుసరించారు.” *ఈ విషయాలు విన్న నేను 
నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పై వస్త్రాన్ని 
చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కు న్నాను. 
కలత చెంది దిగ్భాంతుడనై నేను కూర్చుండి 
పోయాను. “అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే 
(ప్రతి ఒక్కడూ భయకం పితుడయ్యాడు. చెరనుంచి 
తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక 
(దోహులుగా వ్యవహరించినందుకు వాళ్లందరూ భయ 
పడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను 
మాటలాడక అక్కడే కూర్చుండిపోయాను. అందరూ 
నా చుట్టూ మూగారు. 

ఏసాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిల 
బడ్డాను. నా అంగీ, పై వస్తమూ చీలికలు పేలికలై 
వున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి 
ప్రార్థిస్తూ, మోకరిల్డాను. “అప్పుడు నేనిలా 
ప్రార్థించాను: 

“ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత 
నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా 
పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి 
ఆకాశాన్ని అంటుతున్నాయి. "మా పూర్వీకుల నాటి 
నుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు 
చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింప 
బడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి pa 
ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు 
మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి 
గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. 

కోచివరికి ఇప్పుడు, దేవా, శ్చ మాపట్ల దయ 
చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని 
ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. 





557 


ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో 
నుంచి విముక్తీ (ప్రసాదించావు. మేము బానిసలుగా 
వున్నమాట నిజమె, కాని, నీవు మమ్మల్ని శాశ్వతంగా 
బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ 
చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా 
నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. 
కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము 
సై ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరిక"త్తదానిలా 
మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! 
యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కష్టేం 
దుకు నీవు మాకు తోడ్చడ్డావు. 

ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది 
ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం 
మానేశాం! !1దేవా, నువ్వు నీ సేవకులైన నీ ప్రవక్తల 
ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా 


ఎ|జా 9:9-10:9 


తమ పాపాలను ఒప్పుకున్న (ప్రజలు 
10౧౨ ఎడతెగకుండా శోకిస్తూ, ,ప్రార్ధిస్తున్నాడు. 

అతడు దేవుని దేవాలయం ముందు విలపిస్తూ 
సాష్ట్రాంగపడ్డాడు. ఎజా అలా ప్రార్థిస్తూ వుండగా, 
ఇశ్రాయేలీయుల పెద్దల బృందం ఒకటి పురుషులు, 
స్త్రీలు, బాలబాలికలు అతని చుట్టూ గుమికూడింది. 
వాళ్లు కూడా భోరున విలపించసాగారు. *అప్పుడు 
ఏలాము సంతతివాడై న యెహీయేలు కొడుకు ఇకన్యా 
ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము దేవునికి విశ్వాస 
పాత్రంగా వ్యవహరించలేదు. మేము మా చుట్టూ వున్న 
పరాయి జాతుల స్త్రీలను పెండ్లాడాము. అయితే, మేమీ 
పని చేసినా కూడా, ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశ 
వుంది. ఇప్పుండిక్కడ మనం మన దేవుని ముందు ఆ 





స్తీ లను, వాళ్ల పిల్లలను అందరీ ్న బయటికి పంపేస్తామని 
rap C9: - 


ఒడంబడిక చేద్దాము. ఎజ్రా సలహానూ, మన దేవుని 





అన్నావు, “మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే 
ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ 
వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది 
అపవిత్రమైనది. వాళ్లు ఈ “డంలో అన్నిచోట్లా 
ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపా 
లతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. 

అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి 
బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో 
కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి 
ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, 
దోశంలోని వుంచి. వాటిని ఆనందంగా 
అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని 
నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు నం[క్రమింప 
జేయగలుగుతారు.” 

“మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే 
కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేక 
మైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్మల్ని శిక్షించ 
వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు 
ఎన్నో చేశాము మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా 
శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో 
సహితం తప్పించుకోనిచ్చావు. 

14వీ ఆదేశాలను భంగ పరచకూడదని వేము 
తెలునుకంన్నాము. వేము వాళ్లను. పెళ్లి 
చేసుకోకూడదు. వాళ్ళు చేసేవి చాలా చెడ్డ పనులు" 
దేవా, మేమా చెడ్డవాళ్తతో పెళ్లి పేరంటాలు కొనసాగించి 
నట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తా వని మాకు 
తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ 
ప్రాణాలతో మిగిలివుండడు. 

యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి 
మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణా లతో 
మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడు 
కూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు. 


ఆదేశాలను గౌరవించేవారి సలహాలను పాటించేందుకు 
గాను మనం యీ పని చేద్దాము. మనం దేవుని ధర్మ 
శాస్త్రాన్ని పాటిస్తాము. *ఎజ్రా, నువ్వులే, ఇది నీ బాధ్యత, 
అయితే, మేమూ నీకు తోడ్చాటు ఇస్తాము. అందుకని 
నువ్వు ధైర్యంగా వుండి ఈ పని నిర్వహించు.” 
అప్పుడు ఎజ్రా లేచి నిలబడ్డాడు. ముఖ్య యాజ 
కుల చేత, లేవీయుల చేత, ఇశ్రాయేలీయులందరి 
చేత తాను చెప్పినది చేస్తామని వాగ్దానం చేయించు 
కున్నాడు. తరత ఎజా దేవుని ఆలయం ముందు 
నుంచి ఎల్యాషీబు కొడుకు యోహానాను గదికి వెళ్లాడు. 
ఎజా అక్కడ వున్నప్పుడు తిండి తినలేదు, "వీరు 
తాగలేదు. యెరూషలేముకి చెరనుండి తిరిగి వచ్చిన 
ప్రజలు చేసిన దేవుని చట్ట ఉల్లంఘన విషయంలో 
ఇంకా చాలా దుఃఖితుడై వున్న కారణంగానే, అతనలా 
తిండి తీర్థాలు ముట్టకుండా ఉండిపోయాడు. అటు 
తర్వాత, అతను యూదా, యెరూషలేముల లో అన్ని 
చోట్లా చాటింపు వేయించాడు. ఆ చాటింపు సందే 
శంలో నిరంధంనుంచి తిరిగి వచ్చిన యూద వ్యక్తు 
లందరూ యెరూషలేములో నమావేశమవ్వాలని 
పేర్కొనబడింది. మూడు రోజుల్లో అలా యెరూషలే 
ముకి రాని వ్యక్తి తన ఆస్తినంతటినీ వదులుకోవలసి 
వుంటుంది. అతను నివసిస్తున్న (ప్రజాబృందం నుంచి 
వెలివేయ బడతాడు. ముఖ్య అధికారులూ, యూదా 
పెద్దలూ (నాయకులూ) యెరూషలేము వెళ్లాలని 
నిర్భయం చేశారు. *దానితో, మూడు రోజుల్లో యూదా, 
బెన్యామీను వంశాలకు చెందిన పురుషులందరూ 
యెరూషలేములో సమావేశమయ్యారు. తొమ్మిదో 
నెలో ఇరవయ్యవ రోజున ప్రజలందరూ దేవాలయ 
ఆవరణలో సమావేశమయ్యారు. సమావేశ లక్ష్యం 
దృష్ట్యానూ, భారీ వర్షం మూలంగానూ వాళ్లందరూ 











తొమ్మిదో నెల నవంబరు - డిశంబరు. 


ఎ|జా 10:10-44 


ఎంతో కలవరపడ్డారు. 19అప్పుడు ఎజా యాజకుడు 
ఆ జనాన్ని ఉద్దేశించి యిలా ప్రసంగించాడు: “మీరు 
దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించలేదు. మీరు 
విదేశీయులను పెళ్లాడారు. మీరు అలా చేయడం ద్వారా 

ఇశ్రాయేలును మరింతగా నేరస్థం చేశారు. ''మీరిప్పుడు 
నేరం చేసినట్టు యెహోవా ముందు ఒప్పుకోవాలి. 


558 


ప్రమాణం చేశారు. తర్వాత వాళ్లలో ప్రతి ఒక్కడూ 
తన నేర పరిహారం నిమిత్తం అపరాధ పరిహారార్థ బలిగా 
తన మంద నుంచి ఒక్కొక్క పార్ల లును 
ల 
సమర్పించారు. 
?0ఇమేేరు సంతతివారు: హనానీ, జెబద్యా 
21హారీము సంతతివారు: మయశేయా, ఏలీయా, 





యెహోవా మీ పూర్వీకుల దేవుడు. మీరు యెహోవా 
ఆజ్ఞను పాటించాలి. మీరు మీ చుట్టూ నివసించే అన్య 
ప్రజలనుంచీ, విదేశీ భార్యలనుంచీ వేరుపడాలి.” 

"అప్పుడు అక్కడ కూడిన అందరూ ఎజాకి 
బిగ్గరగా ఇలా బదులిచ్చారు, “ఎజ్రా, నీవు చెప్పింది 
సరైన మాట! మేము నువ్వు చెప్పిన పనులు 
చెయ్యాలి. “అయితే, ఇక్కడ చాలామంది వున్నారు. 
ఇది వర్దాకాలం. మేమిక్కడ బయట నిలబడి వుండటం 
కష్టం. మేము చాలా తీవ్రమైన పాపం చేశాము. అందు 
కని, ఈ సమస్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్క 
రించడం సాధ్యంకాదు. “ఇక్కడ సమావేశమైన వాళ్లం 
దరి తరపునా మా నాయకుల్ని నిర్ణయం తీసుకోమ 
నండి. అటు తర్వాత, మా పట్టణాల్లో విదేశీ స్త్రీని 
పెళ్లి చేసుకున్న ప్రతివ్యక్తీ ఒక నిర్గీత సమయంలో 
యెరూషలేముకి రావాలి. వాళ్లు ఇక్కడికి తమ పెద్దలతో 
(నాయకులు) న్యాయాధిపతులతో కలిసీ రావాలి. 
అప్పుడు మనపట్ల దేవుని కోపం ఆగుతుంది.” 

“కొద్దిమంది మాత్రమే ఈ ఏర్పాటును వ్యతిరే 
కించారు. అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా 
కొడుకు యహజ్యాయు. మెషుల్లాము, షబ్బెత్రె యు 
కూడా యీ తీర్మానాన్ని వ్యతిరేకించారు. 

16చారనుంచి యెరూషలేముకు తిరిగివచ్చిన 
ఇశ్రాయేలీయులందరూ ఈ తీర్మానాన్ని ఆమోదిం 
చారు. యాజకుడు ఎజ్రా ఆయా వంశాల నాయకు 
లను ఎంపికచేశాడు. అతను ఒకొక్క వంశం నుంచి 
ఒక్కొక్కరిని పేర్త వరుసన ఎన్నుకున్నాడు. పదవ 
నెలే మొదటి రోజున ఎంపిక చేయబడిన వ్యక్తులు 
కూర్చుని ఒక్కొక్కరి విషయాన్ని విచారణ చేయనా 
రంభించారు. మొదటి నెలల” మొదటిరోజు నాటికీ 
విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్తందర్ని గురించీ 
చర్చలు | ముగించారు. 


విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్నవాళ్ల జాబితా 

15వ్పిదేన్‌ స్త స్త్రీలను వివాహం చేసుకున్న యాజకుల 
సంతతివారి రు యివి: యోజాదాకు కొడుకు 
యేషూవ వంశీకుల నుంచి యేషూవ సోదరులు, 
మయశేయ, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 
సోవీళ్లందరూ తమ భార్యలకు విడా కులు ఇస్తామని 





పదవ నెల డిశంబరు - జనవరి. 
మొదటి నెల మార్చి - ఏప్రిల్‌. 


షెమయా, యెహీయేలు, ఉజ్జియా. ”పషూరు సంతతి 
వారు: ఎలోయేనై, మయశేయా, ఇష్మాయేలు, 
నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా. 

పోలేవీయుల్లో పరాయి స్త్రీలను పెళ్లి చేసుకున్న 
వారు: యోజాబాదు, షిమీ, కెలిథా, పెతహయా, 
యూదా, ఎలీయెజెరు. 

24 యకులలో: ఎల్యాషీబు. ద్వారపాలకులలో: 
షల్లూము, తెలెము, ఊరి. 

“ఇశ్రాయేలీయుల్లో ఈ |క్రిందివారు పరజాతి 
స్రీలను పెళ్లిచేసుకున్నారు. పరోషు సంతతివారు: 

రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, 
ఎలియేజరు, మల్కీయా, బెనాయా. 

?ఏలాము సంతతివారు: మత్తన్యా, జెకర్యా, యెహీ 
యేలు, అబీ, యెరేమోతు, ఏలియా. 

*”జత్తూ సంతతివారు: ఎల్యోయేనై, ఎల్యాషీబు, 
మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా. 

2కబ్రేబై వంశీకులు: యెహోహానాను, హనన్యా, 
జబ్బయి, అల్థాయి. 

భోబానీ సంతతివారు: మెషుల్హాము, మల్వూకు, 
అదాయా, యాషూబు, షెయాలు, రామాతు. 

పహతోయాబు సంతతివారు: అద్నా, కెలాలు, 
బెనాయా, మయశేయా, మత్తన్యా, బెనలేలు, 
బన్నూయి, మనష్షే. 

3హర్రీము సంతతివారు: ఎలీయెజెరు, ఇష్టీయా, 
మర్కీయా, షెమయా, షిమ్యోను, 

*బన్యామీను, మల్లూకు, షెమర్యా. 

శోహాషుము సంతతివారు: మత్తెనై , మత్తత్తా, 
జాబాదు, ఎలీపేలటు, యెరేమై, మనష్షే “షమీ, 

3బానీ సంతతివారు: "“మయద్దే, అ|మాము, 
ఊయేలు, 

35 బ్ర నాయా, బేద్యా, కెలూహు, 3వన్యా, మెరే 
మోతు, ఎల్యాషీబు, *”మత్తన్యా, మత్తెనై, యహశావు. 

శోనిన్నూయి సంతతివారు: షిమీ, *ేషెమర్యా, 
నాతాను, అదాయా, “మక్నద్భయి, షామై, షారాయి, 
“1 అజరేలు, షెలామ్యా, షెమర్యా, *షల్లూము, అమర్యా, 
యోసేపు. 

శినబో సంతతివారు: యెహీయేలు, మత్తిత్యా, 
జాబాదు, జెబీనా యద్దయి, యోవేలు, బెనాయూ: 

4 పె పురుషులందరూ పరాయి sn స్త్రీలను 
పెళ్లి చేసుకున్నారు. వాళ్లలో కొందరు ఆ 
సంతానం పొందారు కూడా. 


ఇల "ద్వారా 


559 


లే 


నహెమ్యా ప్రార్థన 

హకల్యా కుమారుడై న నెహమ్యా మాటలు ఇవి: 

“నెహెమ్యా అనే నేను కిస్టేవు నెలలో రాజధాని 
నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య 
పాలన ; ఇరవయ్యవ ఏట ఇది జరిగింది. *నేను షూష 
నులో వుండగా, నా సోదరుల్లో ఒకడై న హనానీయ, 
మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివ 
సిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. 
వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే 
నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము 
నగరం గురించి కూడా అడిగాను. 

హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: 
“నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా 
యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో 
వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. 
వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటు 
న్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చ 
బడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.” 

“యెరూషలేము ప్రజలను గురించి, [ప్రాకారం 
గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత 
చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారా 
నికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు 
ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను. 
తర్వాత ఈ కింది (ప్రార్థన చేశాను: 


పరలోక దేవా; యెహోవా ప్రభూ, నీవు 
అత్యంత శక్తిశాలివై న మహా దేవుడివి. నిన్ను 
ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను 
నువ్వు కటాక్షించి వారితో (పేమ ఒడంబడికను 
అమలుపరుస్తావు. 

దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి 
ఈ నీ సేవకుడు రాత్రింబగళ్ళు నీ సన్నిధి 
యందు చేస్తున్న ప్రార్థనలను విను. నేనునీ 
సేవకులైన ఇశ్రోయేలీయుల కోసం ప్రార్థిస్తు 
న్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు 
చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటు 
న్నాను. నేనూ, నా తండ్రి కుటుంబంలోని 
ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని 


వ 


ఒప్పుకొంటున్నాను. "ఇశ్రాయేలు ప్రజల 
మైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరిం 
చాము. నువ్వు నీ సేవకుడైన మోషే ద్వారా 
యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ 
మము తృభాకరం చాను 

నువ్వు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన 
ఉపదేశాన్ని దయచేసి “గుర్తుచేసుకో. దేవా, 
నువ్వు ఆయనకి “మీ ఇశ్రాయేలు ప్రజలు 
విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లు 
యితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు 
చెదరగొడ్డాను. “అలాకాక, మీ ఇశ్రాయేలీ 
యులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను 
పాటించి నట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: 
మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి 
బలవంతం చేయబడినా, భూలోకపు అంచుల 
దాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి 
తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా 
నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేను 
కున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసు 
కొన్తాను అని చెప్పావు. 

10ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ 
ప్రజలు. నువ్వు నీ గొప్ప శక్తిని వినియోగించి, 
వాళ్లని విడిపించావు. ''కాబట్టి ప్రభువా, నా 
ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ 
నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే 
నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. 
ప్రభూ, నేను రాజుకి (దాక్షారసం అందించే 
సేవకుణ్ణి.* ఈ విషయం నీకు తెలుసు. 
అందుకని దేవా, నాకు ఈనాడు సహాయం 
చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్జిస్తు 
న్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం 
చేకూర్చు. రాజుకి నా పట్ల అభిమానం కలిగేలా 
చెయ్యి. 





ద్రాక్షారసం ... సేవకుణ్ణి ఇది చాలా ముఖ్యమైన ఉద్యోగం. 
ఈ ఉద్యోగి ఎల్లప్పుడూ రాజుగారికి దగ్గర్గో వుంటాడు. 
రాజుగారి ద్రాక్షాపానీయాన్ని రుచిచూసి, దాంట్లో ఎవరూ 
విషం కలిపే ప్రయత్నం చేయడం లేదని నిర్ధారణ చేస్తాడు. 


నె హెమ్యా 2:1-18 


అర్తహవస్త రాజు నహెమ్యాను యెరూనలేముకు 
పంపటం 

అర్హహషస్త రాజు పాలన ఇరవయ్యవ సంవత్సరం, 

నీసాను నెలలో, ఎవరో కొంత |ద్రాక్షారసం 
తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి, పరీక్షించి, 
తర్వాత దాన్ని రాజుకి అందించాను. నేను రాజు సమ 
క్షంలో వున్నప్పుడెప్పుడూ విచారంగా లేను, కాని 
అప్పుడు విచారంగా వున్నాను. *దానితో, రాజు నన్ను, 
స్రీ ఒంట్లో బాగాలేదా? ఎందుకలా విచారంగా కనిపి 
స్తున్నావు? నీ గుండెల్లో విచారం గూడు కట్టుకుంద 
న్నట్టు అనిపిస్తోంది” అని ప్రశ్నించారు. 

అప్పుడు నేను చాలా భయపడ్డాను. అయితేనేమి, 
నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా 
వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం 
శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దం చేయ 
బడ్డాయి” అని విన్నవించాను. 

అప్పుడు రాజు, “నీకు నావల్ల ఏ సహాయం 
కావాలి?” అని నన్ను అడిగారు. 

జవాబిచ్చేందుకు ముందు, నేను పరలోక దేవుణ్ణి 
ప్రార్థించి. రాజుకి ఇలా సమాధానమిచ్చాను. “రాజుకి 
దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించి 
వుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి 
చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను 
అక్కడికి పోయి. ఆ నగరాన్ని తిరిగి నిర్మించాలని 
కోరుకొంటున్నాను.” 

అప్పుడు రాణి రాజుగారి పక్కనే కూర్చుని వుంది. 
రాజు మరియు రాణీ, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు 
పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” 
అని అడిగారు. నన్ను పంపేందుకు రాజుగారు సంతో 
షంగా ఒప్పుకున్నారు. అందుకని, నేను తిరిగి వచ్చి 
నప్పుడే అని చెప్పాను. 

“నేను రాజుగారితో ఇంకా యిలా మనవి 
చేసుకున్నాను: “రాజుగారు దయదలిస్తే మరో కోరిక 
కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ 
ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు 
ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో 
వారివారి ప్రాంతాల్లో శ్లేమంగా పోయేందుకు ఆ పాల 
నాధికార్టు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలు 
నాకు అవసరము. నగర (ప్రాకార ద్వారాలకూ, గోడ 
లకూ, ఆలయ ప్రాకారానికీ,* నా యింటికీ కలప 
కావాలి. తమ అడవులకు బాధ్యుడై న అధికారి ఆసాపుకి 
ఒక లేఖ ఇవ్వండి.” 





అర్తహవస్త 
ఏప్రిల్‌. 
ఆలయ ప్రాకారానికి యెరూషలేములో యూదుల దె వారా 
ధనకు ఇది ప్రత్యేక భవనం. 


. సీసాను నెలలో క్రీవూ443, మార్చి- 


560 


రాజుగారు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ 
ఇచ్చారు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజుగారు 
ఇవన్నీ చేశారు. 

సరే, నేను యూఫ్రటీసు నది పశ్చిమ (ప్రాంతాల 
పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజుగారి లేఖలు 
వారికి యిచ్చాను. రాజుగారు నాకు తోడుగా కొందరు 
న సై నికోద్యోగులను, అశ్విక సైనికులను కూడా 
పంపారు. "నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు 
ఇద్దరు, సన్ఫల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. 
ఇశ్రాయేలు ప్రజలకి తోడ్చడేందుకు ఎవరో వచ్చి 
నందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్ఫల్లటు హారోనీ 
యుడు, టోబీయా అమ్మోనీయుడు. 


నెహెమ్యా చేత యెరూషలేము గోడల తనిఖీ 

11-123ేను యెరూషలేముకి పోయి, అక్కడ మూడు 
రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని 
వెంటతీసుకొని బయల్లేరాను. యెరూషలేముకి నేను 
ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృద 
యంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ 
ఏమీ చెప్పలేదు. నేను స్వారీ చేస్తున్న గుర్రం తప్ప 
నాకు వేరే గుర్రాలేమీ లేవు. "చీకట్లో నేను లోయ 
ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి 
దిక్కుకి సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం 
దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ 
చేన్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, 
ద్వారాలు కాలిపోయి వున్నాయి. తర్వాత నేను నీటి 
బుగ్గ ద్వారంవద్దకు, రాజ కోనేరుల దిశగా స్వారీ చేస్తూ 
పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడి మార్గం 
నా గుర్రం పోలేనంతటి యిరుకుగా వుండటం గమ 
నించాను. అందుకని నేను చీకట్లో గోడని పరిశీలిస్తూ 
లోయపైకి పోయాను. చివరికి నేను వెనక్కి తిరిగి, 
లోయ 'ద్వారం గుండా లోనికి పోయాను. "అధికారు 
లకీ, ఇశ్రాయేలులోని ప్రముఖులకీ నేనెక్కడికి వెళ్లానో 
తెలియదు. నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదు 
లకి, యాజకులకి, రాజ కుటుంబీకులకి, ఉద్యోగులకి, 
లేక పని చేయబోయే ఏ యితరులకీ నేను అప్పటికింకా 
ఏమీ చెప్పలేదు. 

గొతర్వాత నేను వాళ్లందరికీ యిలా చెప్పాను: 
“మనకి ఇక్కడున్న ఇబ్బందేమిటో మీరు చూడగల 
రనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలా 
వుంది. దాని ద్వారాలు మంటలకి కాలిపాయాయి. 
రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కబ్టుదము. 
అప్పుడిక మనం ఎప్పటికీ సిగ్గపడము.” 

కోఅప్పుడు నేను వాళ్లకి దేవుడు నాపట్ల ఎలా 
దయ చూపాడో చెప్పాను. రాజుగారు నాతో అన్న 
మాటలు చెప్పాను. అప్పుడు వాళ్లు, “ఇప్పుడే పని 
(ప్రారంభిద్దాం పదండి!” అన్నారు. దానితో మేమీ మంచి 





561 


పని (ప్రారంభించాము. బీహార్రోనీయుడై. న సన్ఫల్లటు, 


నె హెమ్యా 2:19-3:16 


గోడలో తర్వాత భాగాన్ని నిర్మించారు. గిబ్యోనుకు 





య. ఉద్యోగి టోబీయా, "అరబీయుడై న 

షెము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నామన్న 
మ విన్నారు. వాళ్లు మమ్మల్ని, “ఏమిటి మీరు 
చేస్తున్న పని? రాజుగారి మీదే తిరుగుబాటు చెయ్య 
బోతున్నారా?” అంటూ చెడు విధంగా ఎగతాళి చేశారు. 

అయితే, నేను వాళ్లకిలా బదులు చెప్పాను: “పర 
లోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం 
చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము ఈ నగరాన్ని 
తిరిగి నిర్మిస్తున్నాము. ఈ “కృషిలో మాకు మీరు 
సహాయం చెయ్యలేరు. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ 
ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. ఈ నేలలో 
కొంచెం కూడా మీకు చెందదు. మీకు యిక్కడ వుండే 
హక్కు బొత్తిగా లేదు!” 


ప్రాకార నిర్మాతలు 

3 (ప్రధాన యాజకుని పేరు ఎల్యాషీబు. ఎల్యాషీబూ, 

యాజకుల న అతని సోదరులూ పనిలోకి పోయి, 
గొ (ర్రైల ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు (ప్రార్ధనలు జరిపి 
యెహోవా పేరిట ఆ ద్వారమును ప్రతిష్ట చేశారు. 
దాని ద్వారాలను ప్రాకారంలో సరైన చోట వుంచారు. 
యిరూవలోము ప్రాకారాన్ని 
హమ్మేయా గోపురం దాకా, హనన్యే గోపురం దాకా 
నిర్మించి, అక్కడ ప్రార్ధనలు జరిపి, ప్రతిష్టించారు. 

“యాజకులు కట్టిన గోడ భాగానికి పక్కనే యెరికో 
వానులు గోడను "కట్టారు. ఇ(మీ కుమారుడై న 
జక్కూరు యెరికోవాసులు కట్టినదానికి పక్కగా గోడ 
భాగమును కట్టాడు. 

వవాస్సెనాయా కుమారులు మత్స్య ద్వారాన్ని నిర్మిం 
చారు. వాళ్లు కొయ్య దూలాలను సరిగ్గా అమర్చి, 
కట్టడానికి తలుపులు పెట్టి, తర్వాత ఆ తలుపులకు 
గడియలు, తాళాలు అమర్చారు. 

*ఊరియా కుమారుడు వారేమాతు గోడలో 
తర్వాత భాగాన్ని నిర్మించాడు. (ఊరియా హక్కోజు 
కుమారుడు). బెరిక్యా కుమారుడు మెషుల్హాము 


ఆ యాజకులు 


చెందిన మెలట్యా, మేరోనోతుకి చెందిన యాటోనూ 
పనిచేశారు. గిబ్యోను, మేరోనోతులు యూఫ్రటీసు 
నది పశ్చిమ (ప్రాంత పాలనాధికారుల అజమాయిషీలో 
వున్నాయి. 

కీహర్శ్భయా కుమారుడు ఉజ్జీయేలు గోడలో 
తర్వాత భాగాన్ని మరమ్మతు చేశాడు. ఉజ్జీయేలు బంగా 
రపుపని చేసే కంసాలి. హనన్యా అత్తర తయారీదారు. 
వీళ్లు వెడల్పు గోడవరకు యెరూషలేమును కట్టి, 
నిలిపారు. 

వీరి పక్కన హూరు కుమారుడు రెఫాయా గోడలో 
తదుపరి భాగాన్ని నిర్మించాడు. రెఫాయా యెరూషలే 
ములో సగం భాగానికి పాలనాధికారి. 

10పూరూమవు కొడుకు యెదాయా గోడలో 
తర్వాత భాగాన్ని నిలిపాడు. యెదాయా నిలిపిన గోడ 
భాగం అతని యింటి పక్కనే వుంది. హషబ్బ్నేయా 
కొడుకు హట్టూపు తర్వాత గోడ భాగాన్ని మరమ్మతు 
చేశాడు.!!హారీము కొడుకు మర్కీయా, పహత్మో 
యాబు కొడుకు హష్టూబు తర్వాత భాగాన్నీ, అగ్ని 
గుండపు గోపురాన్నీ మరమ్మతు చేశారు. 

“గోడలో తర్వాత భాగాన్ని హల్గోహెషు కొడుకు 
షల్లూము తన కుమార్తెల నోయంతో మరమ్మతు 
చేశాడు. షల్లూము యెరూషలేము రెండవ భాగానికి 
పాలనాధికారి. 

13హానూను అనేవాడు, జానోవా పట్టణ వాసులూ 
కలిసి లోయద్వారాన్ని పునర్నిర్మించారు. వాళ్లు దాని 
తలుపులను కీలుల మీద నిలిపారు. తర్వాత ఆ తలు 
పులకు వాళ్లు గడియలు, తాళాలు బిగించారు. అంతే 
కాక, వాళ్లు 500 గజాల గోడను కూడా బాగుచేశారు. 
వాళ్లు బూడీద రాశి ద్వారందాకా ఉన్న గోడను బాగు 
చేశారు. రేకాబు కొడుకు మర్కీయా పెంట 
గుమ్మాన్ని సరిచేశాడు. మఠల్కీయా, బేత్‌ హక్కెరెము 
(ప్రాంతానికి అధిపతి. అతను ఆ ద్వారాన్ని నిలిపి, 
దాని తలుపులను కీలులమీద తగిలించి, వాటికి గడియ 
లను, తాళాలను అమర్చాడు. 





గోడలో తర్వాత భాగాన్ని కట్టాడు. (బె రెక్యా మెషేజబె 
యేలు కుమారుడు.) 

బయనా కొడుకు సాదోకు గోడలో తర్వాత 
భాగము కట్టాడు. 

తెకోవీయులు గోడలో తర్వాతి భాగాన్ని కట్టారు. 
అయితే, తెకోవా నాయకులు తమ పాలనాధికారి 
న్యా కోసం పని చేసేందుకు అంగీకరించలేదు. 

6పాసెయ కుమారుడు యెహోయూదా, బెసోద్యా 
కుమారుడు మెషుల్లాము పాతద్వారం మరమ్మతు 
చేశారు. వాళ్లు దూలాలను సరిగ్గా ఉంచి, తలుపులను 
కీలు గుడిదెల మీద నిలిపి, తలుపులకు గడియలు, 
తాళాలు అమర్చారు. 7గిబ్యోను వాళ్ళూ, మిస్సా వాళ్లూ 


ఏక్రాల్తోజె కొడుకు షల్టూము ఇంటి ద్వార 
గుమ్మాన్ని బాగుచేశాడు. ఇతను మిస్పా (ప్రాంతపు 
అధిపతి. అతను ఆ ద్వారాన్ని బాగుచేసి, దానికి 


పైకప్పు వేయించాడు. అతను కీలుల మీద తలుపులు 


నీలిపి, వాటికి గడియలు, తాళాలు అమర్చాడు. రాజు 
గారి తోట పక్కన వున్న సిలోయము కోనేరువరకు 
వున్న గోడ భాగాన్ని కూడా షల్ట్లూము బాగుచేశాడు. 
దావీదు నగరం నుంచి కిందికి పోయే మెట్టవరకు 
వున్న గోడను కూడా అతనే బాగుచేశాడు. 

'6అజ్టూకు కొడుకు నెహెమ్యా గోడలో తర్వాత 
భాగాన్ని బాగుచేశాడు. ఈ నెహెమ్యా బేత్‌సూరు సగం 
(ప్రాంతానికి అధిపతి. అతను దావీదు సమాధికి ఎదుట 





నె హెమ్యా 3:17-4:6 


వున్న స్థలంలోని కోనేరును, యుద్ద వీరుల భవనాన్నీ 
బాగుచేశౌడు. “తర్వాత భాగాన్ని లేన్‌ వంశీములు బాగు 


562 





ఉన్న గోడ భాగాన్ని బాగుచేశాడు. ఇమ్మేరు కొడుకైన 
సాదోకు తన ఇంటీ ముందరి గోడ భాగాన్ని బాగు 





చేశారు. ఆ లేవీయులు బానీ కుమారుడు రెహూము 
అజమా యిషీలో పనిచేశారు. కెయిలా [ప్రాంతంలో 
సగం భాగానికి అధిపతి అయిన హషబ్యా తర్వాతి 
భాగాన్ని బాగుచేశాడు. అతను తన సొంత ప్రాంతానికి 
చెందిన వాటినే బాగుచేశాడు. 

సోవాళ్ల సోదరులు తర్వాతి భాగాన్ని బాగుచేశారు. 
వాళ్లు హేనాదాదు కుమారుడు బవ్వ్వై పర్యవేక్షణలో 
పని చేశారు. కెయిలా (ప్రాంతపు సగంభాగానికి ఈ 
బవ అధిపతి. 

సీయేషూవ కుమారుడు ఏజెరు తర్వాతి భాగాన్ని 
బాగుచేశాడు. ఏజెరు మిస్పా అధిపతి. అతను ఆయు 
ధాగారం నుంచి [ప్రాకారం మూలదాకా వున్న భాగాన్ని 
బాగుచేశాడు. జబ్బయి కుమారుడు బారూకు 
గోడలో తదుపరి భాగాన్ని బాగుచేశాడు. బారూకు విశే 
షంగా శ్రమించి, ప్రాకారం మూలనుంచి ప్రధాన యాజ 
కుడైన ఎల్యాషీబు ఇంటిదాకా వున్న గోడ భాగాన్ని 
బాగుచేశాడు. *!హక్కోజు మనుమడు, ఊరియా కుమా 
రుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ 
ద్వారం నుంచి, ఆ ఇంటి చివరిదాకా వున్న గోడ 
భాగాన్ని బాగుచేశాడు. *ప్రాకారపు తదుపరి భాగాన్ని 
ఆ ప్రాంతంలో” నివసించే యాజకులు బాగుచేశారు. 

“బెన్యామీను, హష్టూబులు తమ ఇంటి ముందరి 
గోడ భాగాన్ని బాగుచేశారు. అనన్యా కుమారుడు, 
మయశేయా కొడుకు అయిన అజర్యా తన ఇంటి 
పక్కన వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 

పహేనాదాదు కొడుకు బిన్నూయి అజర్యా ఇంటి 
దగ్గర్నుంచి (ప్రాకారపు మలుపుదాకా, అక్కణ్నుంచి 
మూలదాకా గోడభాగాన్ని బాగుచేశాడు. 

2్తుజై కుమారుడు పాలాలు |ప్రాకారపు మలుపు 
నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజుగారి పై అంతస్తు 
దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర 
వున్న గోపురం. పరోషు కొడుకు పెదాయా పాలాలు 
పక్కన పని చేశాడు. 

26ఆలయ సేవకులు ఓపెలు కొండమీద నివసించే 
వారు. వాళ్లు జలద్వారం దాకా, దాని దగ్గరవున్న 
గోపురం దాకా ఉన్న గోడ తదుపరి భాగాన్ని బాగు 
చేశారు. 

2”పెద్ద గోపురం దగ్గర్నుంచి ఓపెలు గోడదాకా 
ఉన్న (వాకార భాగమంతటీసీ తెకోవీయులు బాగు 
చేశారు. తమ ఇండ్రకి ఎదురుగా గుర్రపు గుమ్మానికి 
పైనున్న (ప్రాకార భాగాన్ని యాజకులు బాగుచేశారు. 
ప్రతి ఒక్క యాజకుడూ తన స్వగృహానికి ఎదుట 





ఆ ప్రాంతంలో 
అయ్యుంటుంది. 


బహుశా “యోర్టాను లోయ” 


చేశాడు. షెకన్యా కొడుకైన షెమయా గోడలో అటు 
తర్వాత భాగాన్ని బాగుచేశాడు. షెమయా తూర్పు 
ద్వార రక్షకుడు. 

ఇలమ్యా కొడుకు హనన్యా, జాలాపు కొడుకు 
హానూనూ గోడలో మిగిలిన భాగాన్ని బాగుచేశారు. 
(హానూను జాలాపు ఆరవ కొడుకు). 

బెరెక్యా కొడుకు మెషుల్లాము తన ఇంటి ముందరి 
గోడ భాగాన్ని బాగుచేశాడు. *'ఆలయ సేవకుల, 
వ్యాపారస్తుల ఇళ్లదాకా ఉన్న తదుపరి గోడ భాగాన్ని 
మర్కీయా బాగుచేశాడు. అంటే, తనిఖీ ద్వారం 
దగ్గర్నుంచి అన్నమాట. (ప్రాకారపు మూలలో ఉన్న 
గదిదాకా ఉన్న గోడ భాగమంతటినీ మల్కీయా బాగు 
చేశాడు. మర్కీయా బంగారంపని చేసేవాడు. *2సర్లకా 
రులూ, వ్యాపారస్థులూ మూలనున్న గదినుంచి గొ(రైల 
ద్వారం దాకా ఉన్న గోడ భాగాన్ని బాగుచేశారు. 


సన్బల్లటు, టోబీయా 

మేము యెరూషలేము (ప్రాకారాన్ని నిర్మిస్తున్నా 

మన్న వార్తను సన్నల్లటు విన్నాడు. అతను 
కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. అతను యూదులను 
ఎగతాళి చెయ్యనారంభించాడు. ?సన్ఫల్లటు తన మిత్రు 
లతోనూ, షోమ్రోను సై న్యంతోనూ మాట్లాడాడు. 
అతను ఇలా అన్నాడు: “ఈ బలహీన యూదులు 
చేస్తున్నపని యేమిటి? మనం ఊరుకొంటామని అను 
కుంటున్నారా వీళ్లు? తాము బలులు ఇద్దామనే అను 
కుంటున్నారా వీళ్లు? బహుశః ఒక్క రోజులో (ప్రాకార 
నిర్మాణం పని పూర్తి చేస్తామని అనుకుంటున్నట్టుంది 
వీళ్లు. ఈ చెత్త, దుమ్ము గుట్టల్నుంచి రాళ్లకు జీవం 
పొయడం వీళ్ల తరం కాదు. ఇవి వట్టి బూడిద రాసులు, 
ధూళి కుప్పలు!” 

సన్ఫల్లటుతోనే ఉన్న అమ్మోనీయుడు టోబీ 
యా ఇలా అందుకున్నాడు: “ఈ యూదులు తామేదో 
గొప్పగా కట్టేస్తున్నామని అనుకుంటున్నట్లుంది. దాని 
మీద ఒక చిన్న నక్కపిల్ల ఎక్కితే చాలు, వాళ్ల రాతి 
గోడ కాస్తా కుప్పకూలిపోతుంది!” 

4నెహె హమ్యా ఇలా దైవ ప్రార్థన చేశాడు: “ఓ మా 
దేవా, మా మొర ఆలకీంచు. వీన్త్‌కి మేమంటే ద్వేషం. 
ఈ సన్బల్లటు, టోబీయా మమ్మల్ని అవమానిస్తు 
న్నారు. వాళ్ల నిందలు వాళ్లకే వచ్చేటట్టు చెయ్యి దేవా. 
బానిసలుగా, చెరబట్టుబడిన వాళ్ల మాదిరిగా వాళ్లను 
సిగ్గుపడనియ్యి. వాళ్ల నేరాన్ని తీసివేయవద్దు. వారి 
పాపాలను శ్రమించవద్దు. (ప్రాకారం నిర్మిస్తున్న వాళ్లను 
వీళ్లు అవమానించారు, వాళ్లని వీళ్లు నిరుత్సాహ 
పరిచారు.” “మేము యెరూషలేము ప్రాకారాన్ని 
నిర్మించాము, మేము నగరం చుట్టూ గోడకట్టాము. 


563 


అయితే, అది ఉండాల్సిన దానికి సగం ఎత్తు మాత్రమే 
ఉంది. జనం హృదయపూర్వకంగా పనిచేశారు. అందుకే 
మేము ఇంత మాత్రమైనా కట్టగలిగాము. 

"కాని, సన్ఫల్లటు, టోబియా, అరబ్బీయులు, 
అమ్మోనీయులు, అష్టోదువాసులు, కోపంతో నిండు 
కొనియున్నారు. జనం యెరూషలేము ప్రాకారాలు 
బాగుచేసే పని కొనసాగిస్తున్నట్లు, గోడల మధ్య కంత 
లను పూడుస్తున్నట్టు వాళ్లు విన్నారు. ఈ విషయమై 
వాళ్లు అధికముగా కోపగించుకొని ఒకచోట కూడి 
యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు 
యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, 
వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం 
పన్నారు. “అయితే, మేము మా దేవుణ్ణి ప్రార్థించాము. 
అంతేకాదు, వాళ్లు వస్తే, వాళ్లని ఎదిరించి పోరాడగలి 
గేందుకుగాను గోడలమీద రాత్రింబగళ్ళు కాపలా కోసం 
కాపలావారిని పెట్టాం. 

“0అప్పుడు యూదా వాసులు తమ నిరుత్సాహాన్ని 
ఇలా వెలిబుచ్చారు: “పనివాళ్లు అలసిపోతున్నారు. 
దోవలో బోలెడు దుమ్మూ, రద్దూ పేరుకు పోయాయి. 
మనం గోడ కట్టడాన్ని కొనసాగించలేము. !!పోతే, 
మన శత్రువులేమో ఇలా అంటున్నారు: “యూదులపై 
మనము అకస్మాత్తుగా దాడిచేద్దాము. వాళ్లు మనలను 
చూడకముందే, మనం ఎవరమో తెలిసీకోకముందే 
మనం వాళ్ల మధ్య ఉంటాము, వాళ్లని చంపేస్తాము. 
దానితో వాళ్ల పని నిలిచిపోతుంది.” " 

తర్వాత మన శతువుల మధ్య నివసించే మన 
యూదులు మా దగ్గరికి వచ్చి, “మన శత్రువులు మన 
చుట్టూ వున్నారు. మేము ఎటు తిరిగితే అటు వాళ్లు 
ప్రత్యక్షమౌతున్నారు” అంటూ పదే పదే చెప్పారు. 

'*అందుకని, నేను కొందర్ని గోడ బాగా పొట్టిగా 
వున్న చోట్ల గోడ వెనక కాపలా పెట్టాను. నేను 
వాళ్లని గోడకి కంతలున్న స్థలాల్లో నిలిపాను. నేను 
ఆయా కుటుంబాలను ఒక చోట చేర్చి, కత్తులు, 
శూలాలు, విల్లమ్ములతో నిలిపాను. 'అప్పుడు నేను 
ముఖ్యమైన కుటుంబాలతో, ఉద్యోగులతో, మిగిలిన 
జనంతో ఇలా చెప్పాను: “మన శత్రువులంటే భయపడ 
కండి. మన (ప్రభువును తలుచుకోండి. యెహోవా 
గొప్పవాడు, శక్తిశాలి! మీరు మీ సోదరుల కోసం, మీ 
కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం పోరాడాలి! 
మీరు మీ భార్యల కోసము, మీ గృహాల కోసం 
పోరాడారి!” 

సోత్రము పథకాలు మాకు తెలిసి పోయాయన్న 
విషయం మా శత్రువులు విన్నారు. తమ పథకాలను 
దేవుడు భగ్నం చేశాడని వాళ్లు గ్రహించారు. తర్వాత 
మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ 
తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు. ఆనాటి 
నుంచి నా మనుషుల్లో సగం మంది గోడ కట్టడంలో 





లె హెమ్యా 4:7-5:5 


నిమగ్నులు కాగా, మిగిలిన సగం మంది ఈలులు, 
బల్లెములు, విల్లమ్ములు, కవచాలతో కాపలా పనిలో 
నిమగ్నులయ్యారు. సేనాధిపతులు (ప్రాకార నిర్మా 
ణంలో నిమగ్నులై న యూదా ప్రజలందరి వెనుక నిలి 
చారు. "గోడ కష్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక 
చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టు 
కున్నారు. 18ప్పన్సి చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ 
తన పక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు. శత్రువుల 
రాకను గురించి హెచ్చరించేందుకు బూర ఊదేవాడు 
నా పక్కన నిలబడ్డాడు. అప్పుడు నేను ఆయా 
(ప్రముఖ కుటుంబాల వాళ్లను, ఉద్యోగులను, మిగిలిన 
జనాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాను, “ఇది చాలా పెద్ద 
పని. మనం గోడ పొడుగునా విస్తరించివున్నాము. మనం 
ఒకరికొకరం దూరంగా వున్నాము. అందుకని, మీకు 
బూర శబ్దం వినిపించినప్పుడు, అక్కడికి మీరంతా పరు 
గున రండి. మనమంతా అక్కడ కలుద్దాము. మన 
దేవుడు మన పక్షాన పోరాడుతాడు!” 

21ఈ విధంగా మేము యెరూషలేము (ప్రాకార నిర్మా 
ణపు పని కొనసాగించాము. మాలో సగం మంది 
శూలాలు ధరించి నిలబడ్డారు. మేము ఉదయం పొద్దు 
పొడిచినప్పటినుంచి రాత్రి చుక్కలు పొడిచే దాకా 
పనిచేశాము. 

22 అప్పుడు నేను వాళ్లకి ఈ విషయాలు కూడా 
చెప్పానుః “ప్రతి ఒక్క తాపీవాడూ, అతని సహాయ 
కుడూ రాత్రిపూట యెరూషలేములోనే వుండిపోవాలి. 
అప్పుడు వాళ్లు రాత్రిళ్లు కాపలాదార్టుగా, పగళ్లు పని 
వాళ్లుగా ఉండగలుగుతారు.” సరే, నేనుగాని, నాసోద 
రులుగాని, నా మనుష్యులు గాని, కాపలావాళ్లుగాని, 
మాలో ఎవ్వరం మా దుస్తులు విప్పలేదు. మాలో 
(ప్రతి ఒక్కరూ అన్ని సమయాల్లో, చివరకు నీళ్లకు 
వెళ్లినప్పుడూ సై తం, ఆయుధాలు ధరించేవున్నాము. 


బీదలకు నెహెమ్యా సహాయం 

తమ యూదా సోదరుల మీద చాలామంది బీద 

వాళ్లు ఫిర్యాదు చేయసాగారు. *వాళ్లలో కొందరు, 
“మాకు చాలామంది పిల్లపాపలు వున్నారు. మేము 
తిండి తిని బతికి వుండాలంటే, మాకు ధాన్యము దొర 
కాలి!”అన్నారు. 

3మరికొందరు, “ఇది కరువు కాలం. మేము 
ధాన్యము కోసం మా పొలాలు, ద్రాక్ష తోటలు, ఇళ్లు 
కుదువ పెట్టాల్సి వస్తోంది” అని మొత్తుకున్నారు. 

“వేరే కొందరు, “మేము మా పాలాలకిీ, రాన్షా 
తోటలకీ రాజు విధించిన పన్నులు చెల్లించాలి. అయితే, 
ఆ పన్నులు చెల్లించేందుకు మా దగ్గర పైసలు లేక 
అప్పులు చేయవలసి వస్తోంది. ఆ ధనికుల్ని 
చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? 
వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి 


నె హెమ్యా 5:6-19 


పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, 
కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. 
ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బాని 
నలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే 
గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, 
రాక్షాతోటలను కోల్ప్చోయాము! అవి ఇప్పుడు 
ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు. 

వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం 
వచ్చింది. "నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుం 
బాల దగ్గరికీ, ఉద్యోగుల వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించు 
కొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, 
వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి 
పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట 
సమావేశ పరచి, శీవాళ్లతో ఇలా చెప్పాను, “మన 
యూదా సోదరులు ఇతర దేశాల వాళ్లకి బానిసలుగా 
అమ్మబడుతున్నారు. మనం వాళ్లని కొని, వాళ్లని స్వతం 
తులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాము. 
కాని ఇప్పుడు మీరు మళ్లీ వాళ్లని బానినలుగా 
అమ్మేస్తున్నారు!” 

ఆ ధనికులూ, ఉద్యోగులూ మౌనంగా ఉండి 
పోయారు. వాళ్లకి ఏమి చెప్పేందుకూ తోచలేదు. 
సరే నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న 
పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి 
వుండాలన్న విషయం మీకు తెలుసు. ఇతరులు చేసే 
సిగ్గుచేచన పనులు మీరు చెయ్యకూడదు! 10న్రా 
మనుష్యులూ, నా సోదరులూ, నేను కూడా డబ్బూ, 
ధాన్యము అప్పుగా ఇస్తున్నాను. అయితే, ఆ అప్పుల 
మీద వడ్డీ చెల్లించమని నిర్బంధించడం మనం 
మానుకోవాలి! మీరు వాళ్లనుంచి తీసుకున్న పొలాలు, 
రాక్షాతోటలు, ఒలీవ పోటిలు ఇళ్లు వాళ్లకి తక్షణం 
తిరిగి ఇచ్చెయ్యాలి! మీరు వాళ్ల దగ్గర వసూలు చేసిన 
వడ్డీ సొమ్ము కూడా వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! 
వాళ్లకి అప్పుగా ఇచ్చిన డబ్బుకీ, ధాన్యానికీ, తాజా 
'ద్రాక్టారసానికీ, ఒలీవ నూనెకీ మీరు ఒక శాతం వడ్డీ 
తీసుకుంటున్నారు. మీరు సొమ్ము వాళ్లకి తిరిగి ఇచ్చె 
య్యారి! Pఅప్పుండా ధనవంతులూ, ఉద్యోగులూ ఇలా 
సమాధానమిచ్చారు, “మేము వారి ఆస్తులను, వారిమీద 
వేసిన వడ్డీలను తిరిగి ఇచ్చేస్తాము. మేము వాళ్ల 
దగ్గర్నుంచి ఇంకేమీ అడగము. నెహెమ్యా, మేము 
నువ్వు చెప్పినట్లు చేస్తాము.” 

తర్వాత నేను యాజకులను పిలిచాను. ధనికుల 
చేతా, ఉద్యోగులచేతా తాము చెప్పిన మాటలను 
అమలు చేస్తామని యాజకుల సమక్షంలో దేవునికి 
ప్రమాణం చేసేలా చూశాను. తర్వాత నేను నా 
దుస్తుల మడతలు పోయేలా వాటిని దులిపి, ఇలా 
చెప్పాను, “తన వాగ్దాన భంగం చేసిన ప్రతివానికీ 
దేవుడు ఇదే చేస్తాడు. దేవుడు వాళ్లని వాళ్ల ఇళ్ల నుంచి 


564 


బయటికి విసిరిపారేస్తాడు. తాము కూడబెట్టుకున్న 
వన్నీ వాళ్ళు కోల్పోతారు! ఆ వ్యక్తీ తన సర్వస్వం 
కోల్పోతాడు!” 

నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ వాళ్లందరూ 
ఒప్పుకొనెదమని చెప్పిరి. వాళ్లంతా, “ఆమేన్‌!” 
అన్నారు. యెహూవాను స్తుతించారు. ఆ మనుష్యులు 
తాము ఒప్పుకెన్న ప్రకారం అన్ని జరిగించిరి. 

1*అంతే కాదు, యూదా ప్రాంతానికి నేను అధికారిగా 
వున్నంత కాలం, నేనుగాని, నా సోదరులుగాని పాలనాధి 
కారికి అనుమతింపబడిన ఆహారం ఎన్నడూ తినలేదు. 
నా ఆహారం కొనే నిమిత్తం నేనెన్నడూ జనాన్ని పన్నులు 
చెల్టించేలా నిర్బంధించలేదు. నేను అర్తహషస్త రాజ్య 
పోలనలో ఇరవయ్యవ ఏడాది నుంచి ముప్పై రెండవ 
ఏడాది దాకా” పాలనాధికారిగా వున్నాను. నేను 
యూదాకి పన్నెండేళ్రపాటు పాలనాధికారిగా వున్నాను. 
కాని నా కంలు ముందు పాలించిన అధికార్లు జన 
జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్క 
రినుంచీ నిర్బంధంగా నలభై తులాల” వెండిని వసూలు 
చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహా 
రాన్నీ, (దాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ర 
కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలా 
యించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. 
కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయ 
భక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్ళు చేసిన 
పనులేవీ చేయలేదు. "యెరూషలేము (ప్రాకార నిర్మా 
ణానికి నేను బాగా కష్టించి పనిచేశాను. నా మనుష్యు 
లందరూ (ప్రాకార నిర్మాణం కోసం అక్కడ చేరారు. 
మేము ఏ ఒక్కరి దగ్గరినుంచీ భూమి సంపాదించుకో 
లేదు! 

"అంతే కాదు, నేను నిత్యం నూట ఏభై మంది 
యూదులకు భోజనం పెట్టాను. నా భోజనపు బల్ల 
దగ్గర వాళ్లకి ఎల్లప్పుడూ ప్రవేశం లభించేది. మా 
చుట్టుపట్ల వున్న ఇతర దేశప్రజలు కూడ నా బల్రదగ్గర 
భోజనం చేశారు. ినాతోబాటు నా భోజనశాలలో 
భోజనం చేసిన వాళ్లకి ప్రతిరోజూ ఈ కింది ఆహార 
పదార్థాలు పెట్టాను: ఒక ఆవు, ఆరు మేలైన గారెలు, 
రకరకాల పక్షులు. ప్రతి పది రోజులకీ ఒకసారి రకరకాల 
'ద్రాక్షారసం నా భోజనపు బల్ల వద్దకి తెప్పించబడేవి. 
అయితేనేమి, నేను మాత్రం పాలనాధికారికి అను 
మతింపబడిన ఆహారాన్ని కానేకావాలని అడగలేదు. నా 
భోజనం కోసం నేనెన్నడూ జనం దగ్గర బలవంతాన 





పన్నులు వసూలు చేయలేదు. జనం చేస్తున్నపని బాగా 


కష్టమైనదని నాకు తెలుసు, *నా దేవా, ఈ ప్రజలకు 





అర్తహవస్త ... 
వరకు. 


ఏడాది దాకా క్రీపూ.444 నుంచి 432 


నలభైతులాల శబ్దార్థం (ప్రకారం 40 'షెకెళ్టు. 


565 


నేను చేసిన మేలునంతటినీ జ్ఞాపకముంచు కొని నాకు 


సహాయం చేయుము. 
6 నేను (ప్రాకార నిర్మాణం పూర్తి చేశానన్న సంగతిని 
సన్ఫల్లటు, టోబీయా, అరబీయుడై న గెషెము 
మా ఇతర శ[తువులూ విన్నారు. మేము గోడలోని 
కంతలన్నీ పూడ్చాము. అయితే, ద్వారాలకు మేమింకా 
తలుపులు అమర్చలేదు. *సన స్టా, గెషెమూ నాకు, 
“నహ హెమ్యా, నువ్వాకసారి వస్తే మనం కలుసు 
కుందాము. ఓనో మైదానంలోని శకెఫీరిము గ్రామంలో 
కలుసుకోవచ్చు” అని కబురంపారు. అయితే, వాళ్ళు 
నాకు హాని తలప పెట్టారని నాకు తెలుసు. 

అందుకని, దూతల ద్వారా నేను వాళ్లకి, “నేను 
చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై వున్నాను. అందు 
కని, నేను రాలేను. మిమ్మల్ని కలుసు కొనడానికై 
నేను పని చేయుట ఆపినప్పుడు, పని ఆగుట నాకిష్టము 
లేదు” అని సమాధానం పంపాను. 

*సన్ఫల్లిటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు 
నాలుగుసార్టు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి 
నా వెనకటి సమాధానమే పంపాను. అప్పుడు అయి 
దవసారి, సన్నల్హటు అదే సందేశాన్ని తన సహాయకుని 
ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పియున్న 
ఒక లేఖవుంది. “ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది, 
“ఒక విషయం నాలుగు పక్కలా ప్రచారమవుతోంది. 
ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. 
మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. 
నువ్వూ, యూదులూ రాజుగారి మీద తిరగబడాలని 
కుుటపన్నుతున్నటు జనం చెప్పుకుంటున్నారు. 
అందుకే నువ్వు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నా 
వట. అంతేకాదు, నువ్వు యూదులకు కాబోయే 
రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు. 

"యెరూషలేములో నిన్ను గురించి ఈ విషయాన్ని 
ప్రకటించేటందుకు నువ్వు ప్రవక్తలను ఎంపిక చేశావన్న 
విషయం, “యూదాలో ఒక రాజు వున్నాడు! అన్న 
విషయం ప్రచారంలో వుంది. 

నెహె హెమ్యా, ఇప్పుడు నిన్ను నేను హెచ్చరిస్తు 
న్నాను. అర్హహషస్త రాజుగారు ఈ విషయం వింటారు. 
అందుకని, నువ్వురా, మనం కలిసి కూర్చుని ఈ 
విషయం మాట్లాడుకుందాము.” 

ీఅందుకని, నేను సన్నల్లటుకి ఈ కింది సమాధానం 
పంపాను: “మీరు చెప్తున్నదేమీ ఇక్కడ జరగడం లేదు. 
ఇదంతా మీ ఊహా కల్పితం మాత్రమే.” 

9మన శత్రువులు మనల్ని భయా పెట్టేందుకు ప్రయ 
త్నిస్తున్నారు. వాళ్ల మట్టుకు వాళ్ళు, “ ఈ యూదులు 
భయంతో బిక్కచచ్చి, జావకారిపోయి పని కొనసాగిం 
చేందుకు అసమర్దులవుతారు. అప్పుడిక (ప్రాకార 


ఎదురైన మరిన్ని సమస్యలు 


నె హెమ్యా 6:1-17 


నిర్మాణం పూర్తికాదు” అనుకుంటున్నారు. కాని నేను, 
“దేవా, నన్ను బలపరచుము” అని ప్రార్థించాను. 
'9నేనాక రోజున దెలాయ్యా కొడుకు షెమయా 
ఇంటికి వెళ్లాను. దెలాయ్యా మెహెతబేలు కొడుకు. 
ఇంటి వద్దనే వుండవలసిన షెమయా ఇలా అన్నాడు: 








“నహమ్యా, ఆలయానికి పోయి కూర్చుం 
దాము. లోపలికి పోయి తలుపులు మూసు 
కుందాము. ఎందుకంటే నిన్ను చంపేం 
దుకు మనుష్యులు వస్తున్నారు. ఈ రాత్రి 
నిన్ను చంపేందుకు వాళ్ళాస్తున్నారు.” 


"అయితే, నేను షమయాతో ఇలా అన్నాను: 
“నాలాంటి మనిషి పారిపోవాలంటావా? నాలాంటి వాడు 
తన ప్రాణం కాపాడు కొనేందుకు దేవాలయంలోకి 
పారిపోకూడదు, నేనలా వెళ్లను!” 

1స్పామయాని దేవుడు పంపించలేదని నాకు 
తెలుసు. టోబీయా, సన్నల్లటు అతనికి డబ్బు ముట్ట 
జెప్పారు కనుక, అతను నాకు వ్యతిరేకంగా హితబోధ 
చేశాడు. 

“నన్ను ఇరుకున పెట్టేందుకూ, భయ పెట్టేం 
దుకూ వాళ్లు షమయాని కుదుర్చుకున్నారు. భయ 
పడి, ఆలయానికి పారి పోవడం ద్వారా నేను పాపం 
చెయ్యాలని వాళ్లు కోరుకున్నారు. అప్పుడు, నన్ను 
భయపెట్టి, నాకు అపకీర్తి తెచ్చేందుకు నా శత్రువులకి 
అవకాశం చిక్కి వుండేది. 

145 నా దేవా దయచేసి టోబియా, సన్ఫల్ల 
టులు చేస్తున్న పనులు గమనించు. వాళ్లు చేసిన 
పాపిష్టి పనులు కూడా గుర్తుచేసుకో. నన్ను భయ 
పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నోవద్యా అనే ప్రవక్త 
రాలిని, తదితర (ప్రవక్తలను కూడా గుర్తుచేసుకో. 


ప్రాకార నిర్మాణం పూర్తయింది 

1 క విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం 
ఏలూలు* తొమ్మిదవనెల ఇరవై ఐదవ రోజున పూర్త 
యింది. ఆ గోడ కట్టడం పూర్తిచే సేందుకు ఏబై 
రెండు రోజులు పట్టింది. "అప్పుడు, మేము గోడ 
కట్టడం పూర్తి చేసినట్లు మా శత్రువులందరూ విన్నారు. 
గోడ కట్టడం పూర్తయిందన్న విషయాన్ని మా చుట్టు 
పక్కల దేశపు ప్రజలందరూ చూశారు. దానితో, వాళ్లు 
ధైర్యం కోల్పోయారు. ఎందుకంటే, ఈ పని మన 
దేవుని సహాయం వల్ల జరిగిందని వాళ్లు అర్థం చేసు 
కున్నారు. 

"అంతేకాదు, ఆ రోజుల్లో, గోడ కట్టడం పూర్త 
యిన దరిమిలా, యూదాలోని ధనికులు టోబీయాకి 





ఏలూలు క్రీ.పూ. 443 ఆగస్టు, సెప్టెంబరు. 


నె హెమ్యా 6:18-7:36 


ఎన్నో ఉత్తరాలు పంపుతూవచ్చారు. టోబీయా వాళ్ల 
జాబులకి సమాధానాలు వాన్తూండే వాడు. 
కయూదాలో చాలా మంది అతనికి విధేయులుగా 
వుంటామని మాట ఇచ్చినందువల్ల, వాళ్లు అతనికి ఆ 
జాబులు వ్రాశారు. దీనికి కారణం ఏమిటంటే, 
టోబీయా అరహు కుమారుడై న షెకన్యాకి అల్లుడు. 
టోబీయా కొడుకు యోహానాను మెషూల్లము 
కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మెషూల్లము బెరెక్యా 
కొడుకు. గతంలో వాళ్లు టోబీయాకి ఒక ప్రత్యేక 
వాగ్దానం చేశారు. అందుకని, వాళ్లు నాకు టోబీయా 
ఎంతో మంచివాడని చెప్తూ వచ్చారు. నేను చేస్తున్న 
పనులను గురించి వాళ్లు టోబీయాకి చెప్తూండేవారు. 
నన్ను భయపెట్టేందుకని టోబీయా నాకు లేఖలు 
పంపుతూ వచ్చాడు. 

ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి 
7 చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను 
ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, 
యాజకులకు తోడ్ప్చడేవాళ్తను ఎంపిక చేశాము. *అటు 
తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకి 
అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని 
కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని 
ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ 
పరుడు. అత్యధిక సంఖ్యాకుల కంలు, అతను అధిక 
దేవుని భయం కలిగినవాడు. అప్పుడు నేను హనానీనీ, 
హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు 
పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము 
ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు 
మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి 
మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. 
వాళ్లలో కొంతమందిని నగర రక్షణకిగాను ప్రత్యేక 
స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల 
దగ్గరే పెట్టండి.” 


తిరిగి వచ్చిన బందీల జాబితా 

“అప్పుడు ఆ నగరం విశాలంగా వుంది, కావలసి 
నంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, 
నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా 
నిర్మింపబడలేదు. జనం అందర్నీ సమావేశ పర 
చాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను 
ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ 
సమావేశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి 
జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో 
చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో 
తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు 
దొరికాయి. అక్కడ |వ్రాసివున్న సమాచారం ఇది. 

6చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. 
వెనక బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్లని బబులో 


566 


నుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు 
యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో 
ప్రతి ఒకడూ తన సొంత పట్టణానికి పోయాడు. "ఈ 
(క్రిందివాళ్లు జెరుబ్బాబెలుతో* కలిని వచ్చారు: 
యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, 
మొర్దెకై. బిల్జాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహాము, 
బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు 
ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు: 


* పరోషు వంశీయులు 2,172 
9 పెపట్యూ వంశీయులు 372 
10 ఆరహు వంగీయులు 652 
11 పహత్మోయాబు వంశీయులు 

(వీళ్లు యేషూవ, జోయాబు 

కుదుళ్ల వాళ్లు) 2818 
12 ఏలాము వంశీయులు 1254 
13 జత్తూ వంశీయులు 845 
1* జక్కయి వంశీయులు 760 
13 బిన్నూయి వంశీయులు 648 
lo బేబై వంశీయులు 628 
17, అజ్ఞాదు వంశీయులు 2322 
18 అదోనీకాము వంశీయులు 667 
19 బిగ్యయి వంశీయులు 2067 
20 ఆదీను వంశీయులు 655 


21 హిజ్కియా కుటుంబానికి చెందిన 
ఆటేరు వంశీయులు 98 
22 హాషూము వంశీయులు 328 
23 బేజయి వంశీయులు 324 
2* హారీపు వంశీయులు 112 
25 గిబియోను వంశీయులు 95 
26 బేత్తేహేము, నెటోపా 
పట్టణాల వాళ్ళు 188 
అనాతోతు పట్టణం వాళ్లు 128 
బేతజ్మావెతు పట్టణం వాళ్లు 42 
2 క్రిర్యతారీము, కెఫరా, బేయెరోతు 


27 
28 


పట్నాల వాళ్ళు 743 
30 రమా, గెబ పట్టణాల వాళ్లు 621 
31 మిక్కషు పట్టణం వాళ్లు 122 
2 బేత్రేలు ఆయి పట్టణాల వాళ్లు 123 


౫ "రెండవ నెబో పట్లణం వాళ్లు 52 
ఈ ల 





34 "రెండవ ఏలాము పట్టణం వాళ్లు 1254 

35. హారిము పట్టణం వాళ్లు 320 

36 యెరికో పట్టణం వాళ్లు 345 
జెరుబ్బాబెలు జెరుబ్బాబెలుని 'షేష్‌బజ్జరు అని కూడా 


అంటారు. 


567 


3” లోదు వదీదు, ఓనో 
పట్టణాల వాళ్ళు 721 
5 సెనాయా పట్టణం వాళ్లు 3930 


39వీళ్లూ యాజకులు: యేషూవా కుటుంబం 


ద్వారా యెదాయా వంశీయులు 973 
10 ఇమ్మేరు వంశీయులు 1052 
* పషూరు వంశీయులు 1247 
*2 హారిము వంశీయులు 1017 
శెలేవీ వంశానికి చెందిన వాళ్లు: 
యేషువా, హౌదేయా,* 
కద్మీయులు 74 
* వీళ్లు గాయకులు: ఆసాపు 
ర! 
వంశీయులు 148 
ట్‌ వీళ్లు ద్వారపాలకులు: షల్లూము, అటేరు, 
టల్మోను, అక్కూబ, హటీటాం, 
షోబయి వంశీయులు 138 


46 వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు: 
జీహా, హశూఫా, టబ్బాయేలు 


* కరోసు, సీయహా, పాదోను, 

48 లబానా, హగాబా, షల్మయి, 

౫ హానాను, గిద్దేలు, గహరు 

50 చెవాయ, రెజీను, నెకోదా, 

51 గజ్ఞాము, ఉజ్ఞా, పాసెయ. 

౨2 చేసాయి, మెహూనీము, నెపూషేసీము. 
33 బకూకు, హకూఫా, హర్హూరు, 

౨కీ బజ్రీతు, మెహీదా, హర్దా 

55 బర్కోసు, సీసెరా, తెమాహా, 

56 నెజీయహు, హటేపా. 


57సాల్రొమోను దాసుల వంశాలకు చెందిన వారు: 
సాటయి, సోపెరెతు, పెరూదా, 
౨5 యహలా, దర్కొను, గిద్దేలు, 
నీ పెఫట్యా, హట్టేలు, పొకెరెతు, 
హజ్జెబాయిము, అమోను. 
60 ఆలయ సేవకులు, సాలొమోను దాసుల 
వంశీయులు కలిసి మొత్తం 392 


61కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలే 
ముకు వచ్చారు. తేల్మెలహు, తేత్తెర్దా కెరూబు, 





హోదేయా లేక హోదద్యా. 


నె హెమ్యా 7:37-73 


అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్ళు తమ కుటుంబాలు 
ఇ(శ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక 
పోయారు. 


ల దెలాయ్యా, టోబీయా, 
నెకొనిదా వంశీయులు 642 
6 యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు హబాయా, 
హక్కోజు, బర్జిల్లియి (గిలాదీయులై న బర్జిల్ణయి కుమా 
'ర్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా 
~~ ey ae) జ 
గణింపబడ్డారు.) 


ఈవీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, 
కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా 
పని చేయగలిగీందుకు గాను, తమ పూర్వీకులు యాజ 
కులన్న నియో వాళ్ళు నిరూపించలేక పోయారు. 
దానితో, వాళ్ల పేర్టు యాజకుల జాబితాలో చేర్చ 
బడలేదు. కోల త్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి 
ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన 
యాజకుడు ఊరీము, తుమ్మీము* ఉపయోగించి 
దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి 
ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో పెటికి 
అర్హులు కాకుండా “పోయారు. 
666్వూత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన 
వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7337 దాసదాసీలు 
ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 
245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 
68-69 వాత క్రి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 
435 ఒంలులు, 6,720 గాడిదలు వున్నాయి. 
ోకుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు 
సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి 
ఖజానాకు 19 పానుల బంగారం ఇచ్చాడు. అతను 50 
పళ్ళాలు, యాజకులు భరిర్రచెరద్గుకు 530 జతల 
దుస్తులు కూడా ఇచ్చాడు. 71కుటుంబ పెద్దలు పని 
నిర్వహణ కోసం 375 పౌనుల, బంగారాన్ని 'ఫజానాకి 
క్షచ్చారు; వాళ్టు 1 1/3 టన్నుల వెండిని కూడ ఇచ్చారు. 
72్రుత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము 1 
1/3 టన్నుల వెండిని తులాల వెండి, యాజకుల కోసం 
67 రకాల దుస్తులు ఇచ్చారు. 
గోక విధంగా యాజకులు, లేవీయులు, ద్వార 
పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమతమ 
సాంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రా 
యేలీయులందరూ తమ సొంత పట్టణాల్లో సిర 





ఊరీము, తుమ్మీము తీర్చు నంచిలో వుంచే ప్రత్యేక 
మెన రాళ్టు. ప్రధాన యాజకుడు ఈ రాత్తను చేత పట్టుకొని 
దేవుని నుంచి సమాధానాన్ని అర్ధిస్తాడు. 


నె హెమ్యా 8:1-16 


పడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల* నాటికి ఇశ్రాయేలీ 
యులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు. 


వజా ధర్మశాస్త్రాన్ని చదవటం 

8 ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది 

ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ 
నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై 
ఒకే మనిషి అన్నట్టు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉప 
దేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ 
వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా 
ఇచ్చిన ధర్మశాస్తమది. *యాజకుడై న ఎజా సమావేశ 
మైన జనం ముందుకి ధర్మశాస్తాన్నీ తెచ్చాడు. అది 
నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ 
సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల 
వయస్కులు వున్నారు. ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట 
మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి 
గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, 
ఎజ్రా (స్తీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లం 


దర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర 


గంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు. 

శ్ప బ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన 
ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి 
పక్కన మత్తిత్యా, షమ, అనాయా, ఊరియా, 
హిర్క్మియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ 
పక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, 
హప్పుద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు. 

అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎత్తైన 
వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని 
చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర, (గ్రంథాన్ని 
తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. 
6ఏజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. 
జనులందరూ తమ చేతులు పై కత్తి బిగ్గరగా, “ఆమేన్‌! 
ఆమేన్‌!” అన్నారు. తర్వాత "జనులందరూ నేలమీద 
వంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు. 

"జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మ 
శాస్త నియమాలను జనానికి బోధించారు. అలా బోధిం 
చిన లేవీయులు: యేషూవ, బానీ, పేరేబ్యా, యామీను, 
అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, 
కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా. 
ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. 
వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. 
చదివీనదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు 
గాను వాళ్లు తాత్సర్యాలను వీవరీంచి చెప్పారు. తర్వాత 
పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడు 
నైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లా 





ఏడవ నెల ఏడవనెల అనగా సెప్టెంబరు, అక్టోబరు. 


568 


డారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి 
ప్రత్యేక దినం* మీరు విచారంగా వుండకండి, ఏడ్వ 
కండి!” అని చెప్పారు. ధర్మశాస్తంలోని సందేశాలను 
వింటూ జనం అందరూ రోదించనారంభించిన 
మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు. 

10న హైమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన 
మాంసంతో భోజనం చేయండి, మధుర |ద్రాక్షారసం 


సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకి 


కొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు 
యెహోవాకి ప్రత్యే కమైన రోజు. విచారాన్ని విడ 
నాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు 
పుష్టిని చేకూరుస్తుంది.” 

11జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు 
తోడ్చడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. 
ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.” 

12 అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు 
వెళ్ళారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ 
పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని 
వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి 
బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర, 
గుణపాఠాలను అర్థం చేసుకున్నారు. “అటు తర్వాత, 
నెల రెండవ రోజున అన్ని కుటుంబాల పెద్దలూ 
ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకు 
నేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్తంలోని ప్రవచ 
నాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడై న ఎజ్రా 
చుట్టు చేరారు. 

14-5వాళ్టు ధర్మశాస్త్ర న్ని అధ్యయనం చేయగా 
దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి 
యెహోవా మోషే షే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది 
ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు 
ప్రత్యేకమైన పండుగ జరుపుకు నేందుకు విధిగా పోవాలి. 
వాళ్లు తాత్కాలిక షర్గశాలల్లో ఉండాలి. తమ పట్టణాల 
న్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ కింది మాటలు 
(ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల 
ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, 
ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను 
తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణ 
శాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర (గంథం చెప్పినట్టు 
చెయ్యండి.” 'సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు 
తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకీ' తాత్కాలిక 





ప్రత్యేక దినం ఇది (ప్రత్యేకమైన ఆరాధనా దినం. 
ఈ రోజున జనం ఒక చోట కూడి, సహవాసపు విందులో 
పాల్గొనేవారు. 


నెల రెండవ రోజు ప్రతి నాలా మొదటి, రెండవ 
రోజులు (ప్రత్యేకమైన ఆరాధనా దినాలు. జనం ఒక చోట 
కూడి స్నేహ పూర్వకమైన భోజనాలు చేసే రోజులు. 


569 


పర్దశాలలు నిర్మించుకున్నారు. వాళ్లా పర్దశాలలను తమ 
ఇళ్ల కప్పు లపైనా, తమ ఆవరణల్ఫ్‌'నూ వేసుకున్నారు. 
వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి 
ఖాలీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర షర్షశాలలు 
నిర్మించారు. చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన 
ఇశ్రాయేలీయుల బృందమంతా పర్షశాలలు కట్టు 
కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివ 
సించారు. నూను కుమారుడై న యిహూషపువా కాలం 
నుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండు 
గను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో 
సంతోషించారు! 

ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి 
చివరి రోజు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర [గ్రంథాన్ని చదివి 
వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం 
రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎని 
మిదో రోజున, ధర్మశాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక 
సమావేశం కోసం ఒక చోట కూడారు. 


ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం 

తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు 
9:: చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. 
వాళ్ళు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ 
విచారాన్ని చూపేందుకు గాను నెత్తిన బూడిద పోసు 
కున్నారు. నిజంగా ఇశ్రాయేలీయులై న వాళ్లు అన్య 
జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ 
పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పు 
కొన్నారు. *ేవాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు 
నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని 
చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ 
పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల 
పడ్డారు. 

అటి తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్టపైన 
నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, 
బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్గో 
యెహోవాను పిలిచారు. తర్వాత ఈ లేవీయులు 
మళ్లీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, 
హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షబన్యా, పెత 
హాయా, వాళ్లు, “లేచి నిలబడి, (ప్రభువైన దేవుణ్ణి 
స్తుతించండి” అని చెప్పారు. 


దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్ల 
ప్పుడూ జీవించును! నీ ఘననామం స్తుతించ 
బడాలి. నీ ఘనమైన నామం సకలాశీర్వచన 
స్తోత్రాలనూ అధిగమించి పోవాలి! 

6 యెహోవా నీవే దేవుడీవి!, యెహోవా 
ఆకాశం, అత్యున్నత పరలోకాలు, వాటిలో 
వున్న సమస్తాన్ని నీవే సృజించావు! భూమినీ, 
దానిపై నున్న సమస్తాన్నీ నీవే సృజించావు! 


15 


నె హెమ్యా 8:17-9:15 


సముద్రాలను సృజించింది నీవే. వాటిలో ఉన్న 
సమస్తాన్నీ సృజించింది నీవే! (ప్రతిదానికీ 
(ప్రాణంపోసింది నీవే, దేవదూతలు నీకు నమ 
స్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు 
నిన్ను ఆరాధిస్తారు! 

యెహోవా, నీవే దేవుడివి. అబ్రామును ఎంచు 
కున్నది నీవే. అతన్ని బబులోనులోని ఊరు 
నుంచి నడిపించింది నీవే. అబ్రాహాముగా అతని 
పేరు మార్చింది నీవే! 

అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా 
చూసుకున్నావు. అతనితో నీవొక ఒడంబడిక 
చేసుకున్నావు. అతని సంతతి వారికి వాగ్దానం 
చేశావు నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్డీ, 
యెబూసీ, గిర్లాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న. 
నీ మాటను నీవు నిలుపుకున్నావు! నీవు 
నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు! 
మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం 
చూశావు! సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన 
వారి మొరలు ఆలకించావు. 

నీవు ఫరోకి అదు తాలు ప్రదర్శించావు అతని 
ఉద్యోగులకీ, (ప్రజలకీ SY Se 
పనులు చేసి చూపావు. మా పూర్వీకుల కంటె 
తాము గొప్ప అని ఈజిప్ట్రయులు అనుకోవడం 
నీకు తెలుసు. అయితే నువ్వు, నీ వెంత 
గొప్పవాడివో నిరూపించుకొన్నావు! ఈనా 
టికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు. 
నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని 
విభాగించావు. వాళ్లు పొడినేల మీద నడిచి 
పోయారు! ఈజిప్టు సైనికులు వాళని తరుము 
తున్నారు కాని, నువ్వు ఆ శత్రువుని సము 
'ద్రంలో ముంచేశావు. మరి వాళ్లు ఒక రాయిలా 
నీటిలో మునిగారు. 

పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని 
నడిపించావు, రాత్రివేళ దీపస్థంభంలో వుండి 
వాళ్లని నడిపించావు, ఆ విధంగా నీవు వారి 
మార్గాన్ని వెలిగించితివి. వాళ్లు చేరవలసిన 
గమ్యాన్ని చూపావు. 

అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి ఆకాశం 
నుంచి వాళ్లతో మాట్లాడావు. వాళ్లకి చక్కటి. 
ధర్మనియమాలిచ్చావు. వాళ్లకి సదుపదేశా 
లిచ్చావు. మంచి ఆజ్ఞలిచ్చావు. చక్కటి 
ఆదేశాలిచ్చావు! 

నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి 
వాళ్లకి చెప్పావు. వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉప 
దేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని 
వినియోగించావు. 

వాళ్లు ఆకలిగొన్నప్పుడు వాళ్లకి నీవు ఆకాశం 


నె 


20 


21 


2 


23 


హెమ్యా 9:16-30 


నుంచి తిండినిచ్చావు. వాళ్ళు దప్పి గొన్న 
ప్పుడు వాళ్లకి నీవు రాయినుంచి మంచి 
నీల్లిచ్చావు. వాళ్లకి చెప్పావు, "రండి, ఈ భూమి 
తీసుకోండని నీవు నీ శక్తిని వినియోగించి 
వారికోసం ఆ భూమిని తీసుకున్నావు! 

కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను 
గానక ప్రవర్తించారు. వాళ్లు మొండి వారై నీ 
ఆజ్ఞలు పాటించక నిరాకరించారు. 

వాళ్లు నీ మాటలు తిరస్కరించారు. వాళ్లకు 
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను అద్భుతా లను 
మరిచారు. వాళ్లు మొండివారై ఎదురు తిరిగి 
నప్పుడు, వాళ్లు మళీ వెనుకకు తిరిగి బానిసల 
య్యారు. నీవు క్షమాశీలివి! నీవు దయామ 
యుడివి. కరుణామయుడివి. నీవు ఓర్పుగల 
వాడివి. (పేమామయుడవు. అందుకే నీవు 
వాళ్లను విడువలేదు. 

వాళ్ళు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, 
“మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన 
దేవుళ్ళు వీరే, వీరే “అన్నా నీవు వాళ్లని 
వదిలేయలేదు! 

నీవెంతో దయామయుడివి! అందుకే వాళ్లని 
ఎడారిలో వదిలేయలేదు. పగటివేళ మేఘస్థం 
భాన్ని వాళ్లనుంచి తప్పించలేదు. వాళ్లని నడిపి 
స్తూనే వచ్చావు. రాత్రివేళ దీపస్తంభాన్ని వాళ్ల 
దృష్టినుంచి తొలగించ లేదు. వాళ్ల బాటకి 
వెలుగు చూపుతూనే వచ్చి వాళ్లకి మార్గదర్శనం 
చేస్తూనే వచ్చావు. 

వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి 
నీ మంచి ఆత్మను ఇచ్చావు. వాళ్లకి ఆహారంగా 
మన్నా నిచ్చావు. వాళ్ల దప్పిక తీర్చేందుకు 
మంచి నీరిచ్చావు. 

నీవు వాళ్లని నలుబదియేండ్డు పోషించావు! 
ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు. 
వాత్త దుస్తులు చీకిపోలేదు. వాళ్ల పాదాలు వాయ 
లేదు, గాయపడలేదు. 

యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలి 
చ్చావు, జనాభా పలచగావున్న సుదూర 
పాంతాలనిచ్చావు. హెష్బోను రాజైన 
సీహోను దేశాన్నీ, బాషాను రాజైన ఓగు 
దేశాన్నీ పొందారు వాళ్లు. 

యెహోవా నీవు వాళ్ల ' సంతతివారిని విస్తరింప 
చేసావు. వాళ్లు ఆకాశంలోని నక్షతాలంత మంది 
ఉండిరి. వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన 
దేశానికి నీవు వాళ్లని తీసు కొచ్చావు. వాళ్లు ఆ 
భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచు 
కున్నారు. 


* ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు. 


570 


25 


26 


27 


28 


29 


30 


అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడిం 
చారు. ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు 
చేశావు! ఆ దేశ ప్రజలను, రాజులను నీ ప్రజ 
లేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు! 
వాళ్లు బలీయమైన నగరాలను ఓడించారు. సార 
వంతమైన భూమిని కైవసం చేసుకున్నారు. 
మంచి వస్తువులతో నిండిన ఇళ్ళూ, అంతకు 
ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి. 
వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్టు, ఎన్నెన్నో 
రకాల ఫలవృక్షాలు చిక్కాయి. వాళ్లు కడుపు 
నిండ తిని, కొవ్వెక్కారు. వాళ్లకి నీవిచ్చిన 
ఎన్నెన్నో వింత వస్తువులు వాళ్లు తనివితీరా 
అనుభవించారు. 

మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు! 
వాళ్లు నీ బోధనలను తోసిపుచ్చారు! వాళ్లు 
నీ ప్రవక్తల్ని హతమార్చారు. ఆ ప్రవక్తలు చేసిన 
తప్పిదం జనాన్ని హెచ్చరించడం, వాళ్హని తిరిగి 
నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం. కొరకే కాని 
మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణా 
లెన్నో చేశారు! 

వాత్త శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే 
నీవు అనుమతించావు. శత్రువులు వాళ్లని నానా 
ఇబ్బంది పెట్టారు. కష్టాలు ఎదురై నప్పుడు 
మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర 
పెట్టుకున్నారు. పరలోకంలో వున్న నీవు వాళ్ల 
మొర విన్నావు. నీవు చాలా దయాశీలివి. అందు 
కని నీవు వాళ్లని కాపాడేందుకు మనుష్యుల్ని 
పంపావు. ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల 
నుంచి విడిపించారు. 

సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీ 
కులు తిరిగి ఎన్నెన్నో దారుణాలు చేయ 
నారంభించారు! నీవు మరలా శత్రువులు వారిని 
ఓడించి, శిక్షించేటట్టు చేశావు. వాళ్లు మళ్లీ నీకు 
మొర పెట్టుకున్నారు. పరలోకంలో ఉన్న నీవు 
ఆ మొర విని వాళ్లకి తోడ్చడ్డావు. నీవెంతో 
దయామయుడివి! ఇలా జరిగింది ఎన్నెన్నో 
సార్టు! 

నీవు వాళ్లని హెచ్చరించావు. మంచి మార్గా 
నికి తిరిగి రమ్మన్నావు. అయితే, వాళ్లు మరీ 
గర్వపడి, నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు. 
జనం నీ ఆజ్ఞలను పాటిస్తే వాళ్లు నిజంగా 
బతుకుతారు. కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు 
ఉల్లంఘించారు వాళ్లు మొండివారై, నీకు పెడ 
ముఖమయ్యారు, "ని ఆజ్ఞలు పడచావిన 
పెట్టారు. 

నీవు మా పూర్వీకుల పట్ట చాలా ఓర్పు 
వహించావు. వాళ్లు నీతో సరిగా వ్యవ హరించక 


3 


3 


తక 


34 


35 


36 


37 


38 


పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహిం 
చావు. నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు. 
వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు. 
కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు. 
అందుకే నువ్వు వాళ్లని విదేశాల్లోని మనుష్యు 
లకు అప్పగించావు. 

అయితే, నీవెంతో దయామయుడివి! వాళ్లని 
నీవు సర్వనాశనం చేయలేదు. నీవు వాళ్లని 
విడువలేదు. నీవెంతో దయామయుడివి, దేవా, 
నీవెంతో కరుణామయుడివి! 

మా దేవా, నీవు మహా దేవుడివి, భయంకరు 
డివి, శక్తిశాలియెన యోధుడివి! నీవు దయామ 
యుడివి, విశ్వాసనీయుడివి! ఒడంబడికను 
తప్పని వాడివి! మాకెన్నో కష్టాలు, కడగళ్లు 
వచ్చాయి. మా కష్టాలు నీవు పట్టించు 
కుంటావు! మా ప్రజలందరికీ, మా రాజులకీ, 
మా పెద్దలకీ, మా యాజకులకీ, మా ప్రవక్తలకీ 
ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. అష్టూరు రాజు 
పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి! 
కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి! 
అందుకని దేవా మాకు సంభవించే (ప్రతి దాన్ని 
గురించీ నీదే ఒప్పు, మాదే తప్పు. 

మా రాజులు, నాయకులు, యాజకులు, మరి 
మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించ 
లేదు. వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు, నీ 
హెచ్చరికను ఖాతరు చేయలేదు. 

తమ స్వదేశంలో నివసించినప్పుడు సై తం 
మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు. వాళ్లు 
దుష్టకార్యాలు చేయడం మానలేదు.నీవు వాళ్ల 
కిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా 
అనుభవించారు. వాళ్లు సారవంతమైన భూమిని 
అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకు 
న్నారు, అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు. 
మరి ఇప్పుడు, మేము బానిసలము. మేమీ 
భూమిలో ఏ భూమినీ, దేని ఫలసాయాలనూ, 
ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ అనుభవించ 
మని మా పూర్వీకులకు నీవిచ్చావో, ఆ 
భూమిలో మేము ఈనాడు దాసులము. 

ఈ భూమిలో పంట పుష్కలమైనదే కాని 
మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ 
పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు 
పోతుంది. ఆ రాజులు మామీదా, మా పఫవుల 
పైనా పెత్తనం చలాయిస్తారు. తమకిష్టము 
వచ్చినట్టు వ్యవహరిస్తారు. దేవా, మేము చాలా 
కష్టాల్గోవున్నాము. 

వీటన్నింటి మూలంగా, మార్చరాని స్థిరమైన 
ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము. 


571 


నె హెమ్యా 9:31-10:29 


మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసు 
కొంటున్నాము. మా నాయకులూ, లేవీ 
యులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద 
సంతకాలు చేసి, ఒక ముద్రతో దానికి ముద్ర* 
వేస్తున్నారు. 


10 అలా ముద్ర వేయబడిన ఒడంబడిక మీద 
ఉన్న పేర్టు ఇవి: పాలనాధికారి నెహెమ్యా, 
నెహెమ్యా హకల్యా కుమారుడు. సిద్కీయా, *శెరాయా, 
అజర్యా, యిర్మీయా, *పషూరు, అమర్యా, మల్కీయా, 
“వట్టూషు, న. మల్లూకు, *హరిము, మెరేమోతు, 
ఓబద్యా, కజ్టానిచులు గిన్నెతోను, బారూకు, 
"మెషుల్లాము, అబీయా, మీయామిను, సమయజ్ఞ్యా, 
బిల్లయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు 
పెట్టిన యాజకుల పేర్డు. 

ము ద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు 
పెట్టిన లేవీయుల పేర్లు ఇవి: అజన్యా కుమారుడు 
యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, 
కద్మీయేలు, 10వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, 
కెలీటా, మ్‌. హానాను, "మీకా, రెహూబు, 
హవబ్యా, 'జక్కూరు, షేరేబ్యా, షబన్యా, 
1ప్రూదీయా, బానీ, బెనీను. es 
ఒడంబడిక మీద సంతకాలు చేసిన నాయకుల పేర్లు: 
పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తూ, బానీ, 
'ఏబున్నీ, అజ్ఞాదు, బేబై, 15 అదోనీయా, బిగ్వయి, 
అదీను, "అశేరు. హిజ్కియా, అజ్య్ఞారు, 
19హ్రైీదీయా, హాషుము, బేజయి, ిహారీపు, అనా 
తోతు, నేబై, 2ముగ్సి యాషు, మెషుల్దాము, హెజీరు, 
21న శ్నేయేలు, సాదోకు, యద్వూప్‌, 2పెలట్యా, 
హానాను, అనాయా, *హోషేయ, హినన్యా, హష్టూబు, 
హాల్లో హో హేషు, పిల్లా, షోబేకు, రెహూము, హషబ్బ్నా, 
మయశేయా, 25్రహీయా, ఆనాను, అనాను, 
2ముల్లూకు, హరీము, బయనా. 

౫2 విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి 
ఈ ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ఈ ప్రమా 
ణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు 
జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మ 
శాస్త్ర నియమాలను అనుసరిస్తామని (పవూగ్యరి చేస్తు 
న్నారు. ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా 
మాకు ప్రసాదించబడింది. మన దేవుడై న యెహోవా 
ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను 





ముద రబ్బరు స్టాంపులా ఉపయోగించడానికి వీలైన 
చిన్నరాతి ముక్కలు, లేక ఉంగరాలు. తడి మట్టిలో గాని, 
కరిగిన మైనంలో గాని ఈ ముద్రికను ఒత్తితే, అవి ఒక 
ప్రత్యేక ముద్రను మిగులుస్తాయి. ఆ ముద్ర సంతకంతో 
సమానం. 


నె హెమ్యా 10:30-11:1 


అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ 
ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం చేస్తున్నది ఈ 
మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, 
ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమ 
చుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు 
చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని 
ధర్మశాస్త్రాన్ని విధేయతతో పాటించేందుకుగాను వాళ్లు 
తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, 
వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి 
కొడుకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు 
చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని 
పాలిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరు 
లతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని 
ధర్మశాస్త్రాన్ని పాఠించకపోతే, తమకి కీడు కలిగించే 
శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు. 

మా చుట్టు పక్కల వున్న ఇతర ప్రజలను 
మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా 
కొడుకులు ఇతర (ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకో 
కుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము. 

మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయ 
మని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న 
ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర 
వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, 
మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. 
(ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ 
మొత్తాలను రద్దు చేస్తాము. 

౫2“దేవుని ఆలయం విషయంలో శ్రద్ద తీను 
కోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరి 
స్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు 
సక్రమంగా జరిగేందు కోసం మేము ప్రతియేటా 
తులము వెండిలో” మూడోవంతు ఇస్తాము. ఆల 
"యంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొక్టుకోసం, 
ప్రతి రోజూ అర్చించే ధాన్యార్పణలు దహనబలుల 
కోసం ఈ సామ్ము యాజకులచేత వినియోగించబడు 
తుంది. అలాగే, ఈ సామ్ము నవధాన్యాలు కొనేందుకు 
ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. 
సబ్బాతు రోజుల్లో, అమావాస్యో దినాల్లో నై వేద్యం 
నిమిత్తం ఈ సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర 
బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్దులను చేస్‌ 
పాపపరిహారార్థ బలులకోసం వినియోగింపబడుతుంది. 





తులము వెండి బహుశా యిది ఆ కాలపు నాణం 
అయ్యుంటుంది. ఇది ఒక జాన్సులో 2/5 భాగము 11.5 
గ్రాములు. 


అమావాస్య ఇది హిబూ నెల మొదటి రోజు. దేవుని 
ఆరాధన కోసం ఆ రోజున ప్రత్యేకమైన సమావేశాలు 
జరుగుతాయి. 


572 


3శయాజకులము, లేవీయులము, సామాన్య జన 
మైన మనము చీట్టు* వేసుకున్నాము. తద్వారా, మా 
కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీత 
దినాల్లో కబ్బల మోపులు (సమిధలు) తేవాలో 
తెల్సుకున్నాము. ఆ కట్టలు మన దవుడైన యెహోవా 
గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము 
సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల (ప్రకారం 
చెయ్యాలి. “మా పంట చేలనుంచీ, ప్రతి ఒక్క ఫల 
వృక్షం నుంచీ తొలి ఫలాలను ఏటా యెహోవా ఆరాధ 
నాలయానికి తెచ్చి ఇచ్చే బాధ్యతను మేము స్వీకరి 
స్తున్నాము. 

ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినబ్హు, మేమిలా 
చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, 
మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొ(రైల, మేకల 
పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల 
దగ్గరికి తెస్తాము. 

వగ యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి 
తెచ్చి, ఈ కింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: 
మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి 
భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా 
కొత్త (ద్రాక్టారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, 
మా పంటల్లో పదోవంతును లేవీయులకి సమ 
ర్పిస్తాము. మేము పనిచేసే ఆయా (ప్రాంతాల్లో లేవీ 
యులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము 
వారికి ఇస్తాము. ఆ పంట భాగాలు లేవీయులు 
వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి 
చందిన యాజకుడెకడు ఉండాలి. తర్వాత ఆ 
లేవీయులు ఆ పంటల్ని విధిగా ఆలయానికి తీసు 
కురావాలి. అప్పుడు వాటిని వాళ్ళు ఆలయపు ఖజానా 
లోని సరుకుల కొట్లలో ఉంచుతారు. ఇశ్రాయేలీ 
యులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త 
బ్రాక్షారసం, నూన కానుకలను సరుకుల గదుల వద్దకు 
తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ 
ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే 
ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడే 
వుంటారు. 

“మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసు కుంటా 
మని మేమంతా ప్రమాణం చేశాము!” 





యిరూషలేములో కొత్త ప్రజలు 
1 hiss ప్రజల నాయకులు అప్పుడు 
యురూషలేము నగరంలోకి నివానం 
మార్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు నగరంలోకి 





చీట్లు నిర్ణయాలు తీసుకునేందుకు పాచికల మాదిరి 
గా కర్రపుల్లలు, రాళ్లు, గవ్వలు వేయడం. సామెతలు 16:33 
చూడండి. 


573 


ఇంకెవరు రావాలో న్నిర్ణయించవలసి వచ్చింది. అందు 
కని వాళ్లు చీట్లు వేశారు. ఇశ్రాయేలీయులు పదిమందిలో 
ఒకరు పవిత్ర “నగరమైన యెరూషలేములో నివసించాల 
న్నది నిర్ణయం. మిగిలిన తొమ్మండుగురూ తమతమ 


న హెమ్యా 11:2-25 


కొడుకు, పషూరు మల్కియా కొడుకు), 'మర్కియా 
సోదరులు రెండువందల నలభై రెండు మంది (వీళ్లు 
తమతమ కుటుంబాల పెద్దలు) అజరేలు కొడుకు 
అమష్షయి (అజరేలు అహాజయి కొడుకు, అహాజయి 





పట్టణాల్లో నివసించవచ్చు. *కొందరు యెరూషలే 
ములో నివసించేందుకు స్వచ్చందంగా ముందుకు 
వచ్చారు. వాళ్ళు అలా స్వచ్చందంగా ముందుకు వచ్చి 
నందుకు మిగిలిన వాళ్లు వాళ్లకి కృతజ్ఞత తెలిపారు. 
యెరూషలేములో నివసించిన నాయకులెవరనగా: 
(కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీ 
యులు, దేవాలయ సేవకులు, సాలొమోను సేవకుల 
వంశీయులు యూదా పట్టణాల్లో నివసించారు. ఆయా 
పట్టణాల వాళ్లలో ప్రతి ఒక్కడూ తన సొంత భూమిమీద 
ఉన్నారు. *యూదా, బెన్యామీను వంశాలకు చెందిన 
ఇతరులు యెరూషలేము నగరంలో నివసించారు.) 
ఈ క్రింది యూదా వంశీయులు యెరూషలేముకి 
తరలి వెళ్లారు: ఉజ్జీయా కొడుకు అతాయా (ఉజ్జీయా 
జెకర్యా కొడుకు. జెకర్యా అమర్యా కొదుకు; అమర్యా 
షెపట్యా కొడుకు. షెపట్యా మహలేలు కొడుకు. 
మహలేలు పెరెసు వంశీయుడు, *బారూకు కొడుకు 


వొషిల్లేమాతు కొడుకు, మెషిల్లమాతు ఇమ్మేరు 
కొడుకు), '*ఇమ్మేరు సోదరులు నూట ఇరవై ఎనిమిది 
మంది (వీళ్లు సా సికులైన సైనికులు) వీరిపై అధికారి 
హగెదోలీము కొడుకు జద్దీయేలు. 

గీలేవీయు ల్లో ఈ కింది వారు యెరూషలేముకు 
చేరుకున్నారు: హష్టూబు కొడుకు షెమాయా, 
(హష్టూబు అజ్రీకము కొడుకు, అజ్రీకము హషబియా 
కొడుకు, హషబియా బున్నీ కొడుకు), షబ్బెతయి, 
యోజాబాదు (వీళ్లిద్దరూ లేవీయుల నాయకులు. వీళ్లు 
ఆలయం బయటి పనుల పర్యవేక్షకులు), 'మత్తన్యా 
(మత్తన్యా మీకా కొడుకు, మీకా జద్ది కొడుకు, జద్ది 
ఆసాపు కొడుకు. ఆసాఫు దైవ స్తోత్రాలు, ప్రార్థన 
గేయాలు పాడటంలో గాయకులకి నాయకత్వం 
వహించేవాడు), బక్కుక్యా (తన సోదరులపై అజమా 
యిషీలో బక్కుక్యాది రెండవ స్థానం), షమ్మూయ 
కొడుకు అబ్బా, (షమ్మూయ గాలాలు కొడుకు, గాలాలు 








మయశేయా (బారూకు క ల్లోజా కొడుకు, క ల్లోజె 
హజాయా కొడుకు. హజాయా అదాయా కొడుకు. 
అదాయా యోయారీబు కొడుకు. యోయారీబు 
జెకర్యా కొడుకు. జెకర్యా షెలా వంశీయుడు). “యెరూ 
షలేములో కాపురమున్న పెరెసు వంశీయులు నాలుగు 
వందల అరవై మంది. వారందరూ ధైర్యశాలులు. 
7యెరూషలేముకి కాపురం మార్చిన బెన్యామీను 
వంశీయులు: మెషుల్లాము కొడుకు సల్టు (మెషుల్లాము 


యెదూతూను కొడుకు.) !ఈ విధంగా, పవిత్ర నగరం 

యెరూషలేముకి తరలి వచ్చిన లేవీయులు రెండు 

వందల ఎనభై నాలుగు మంది వున్నారు. 
యెరూషలేముకి తరలివచ్చిన ద్వార పాలకులు: 

అక్కూబు, టల్మోను, వాళ్ల సోదరుల్లో నూటడెభ్సై 

ye ౯9 రాల! 
రెండు మంది. వాళ్లు నగర ద్వారాలను శ్రద్దగా కాపలా 
oe] © 
కాశారు. 
20 శాయేలీయుల్లో ఇతరులు, ఇతర యాజకులు, 





యోవేదు కొడుకు. యోవేదు పెదాయా కొడుకు. 
సెదాయా కోలాయా కొడుకు. కోలాయా మయ 
శేయా కొడుకు. మయశేయా ఈతీయేలు కొడుకు. 
ఈతీయేలు యెషయా కొడుకు). శీజెసయ్యను అనుస 
రించినవారు: గబ్బయి, నల్లయి, వాళ్లు మొత్తం 
తోమ్మిది వందల ఇరవై ఎనిమిదిమంది. 'జిక్రీ కొడుకు 
యోవేలు వారికి పర్యవేక్షకుడు. హూసెనూయా 
కొడుకు యూదా యెరూషలేము నగరపు రెండవ 
ప్రాంతపు పర్యవేక్షకుడు. 

ీయిెరూషలేముకి తరలి వెళ్లిన యాజకులు: 
యోయారీబు కొడుకు యెదాయా, యాకీను, 
11హిక్క్మీయా కొడుకు శెరాయా (హిత్కీయా మెషూ 
ల్లము కొడుకు, మెషూల్లము సాదోకు కొడుకు. 
సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు అహీ 





టూబు కొడుకు. అహీటూబు ఆలయంలో పర్యవేక్ష 


కుడు), !2వీరి సోదరులు ఎనిమిది వందల ఇరవై రెండు 
మంది ఆలయ సేవకులు, యెరోహాము కొడుకు 
అదాయా (యెరోహాము 'పెలల్యా కొడుకు, పెలల్యా 
అమీ కొడుకు, అమ్టీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు 


లేవీయులు యూదాలోని అన్ని పట్టణాల్లోనూ నివ 
సించారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల 
సొంత భూమిలోనే నివసించారు. *! ఆలయ సేవకులు 
ఓఫెలు కొండ మీద ఉన్నారు. ఆలయ సేవకుల 
నాయకులు జీహా, గిష్పా. 

2 యెరూషలేములోని లేవీయుల నాయకుడు ఉజీ. 
ఉజ్జీ బానీ కొడుకు (బానీ హషబియా కొడుకు, 
హషబియా మత్తనయా కొడుకు, మత్తనయా మీకా 
కొడుకు), ఉజ్జీ ఆసాపు వంశీయుడు. ఆసాపు వంశీ 
యులు గౌర్హునులు, ఆలయంలో జరిగే సేవకు వాళ్లు 
బాధ్యులు. ? వ3గాయకులు రాజుగారి ఆజ్ఞలకు బద్దులు. 
రాజుగారి ఆజ్ఞలు ఏరోజుకారోజు గాయకుళు చేయ 
వలసిన పనులను పేర్కొన్నాయి. రాజుగారు నిర్దేశిం 
చిన పనులు యేమిటో జనులకు చెప్పిన వాడు పెత 
హయా (పెతహయా మెషెబెయేలు కొడుకు. మెషెబె 
యేలు జెరహు వంశీయుడు. జెరహు యూదా 
కొడుకు). 

25య్రూదా ప్రజలు ఈ కింది పట్టణాల్లో నివ 
సీంచారు: కిర్యతర్చా, దాని చుట్టూవున్న చిన్న 





నె హెమ్యా 11:26-12:27 


పట్టణాలు, దీబోను, దాని చుట్టూవున్న చిన్న 

లు; యెకబ్సెయేలు దీని చుట్టూవున్న చిన్న 
ణాలు, పోయేషూవ, మెలాదా, బేత్సెలెతు, 2'హ 
మ బేర్ణెబా, దాని చుట్టూ వున్న చిన్న పట్టణాలు, 
2స్టిక్తన్సు మెకోనా, దాని చుట్టూవున ఎ చిన్న పట్టణాలు, 
20వ నిమ్మోను, జొరయా, యర్మూతు, జానోహ, 
అదుల్దాము, *వాటి చుట్టూ వున్న చిన్న పట్టణాలు; 
లాకీషు, దాని చుట్టూవున్న పొలాలు; అజేకా, దాని 
చుట్టూవున్న చిన్న పట్టణాలు. ఈ విధంగా యూదా 
(ప్రజలు బేర్‌షెబానుంచి హిన్నోము లోయ వరకూ 
నివాసం వున్నారు. 

3గెబకి చెందిన బెన్యామీను వంశస్థులు మిక్మషు, 
హాయి, బేతేలు, దాని చుట్టూవున్న చిన్నపట్టుణాల్లో, 
32 అనాతోతు, నోబు, అనన్యాలలో, *ేహాసోరు, రామా, 
గిత్తంలలో, చేహదీదు, జెబోయిము, నెబల్జాటుల్టో, 
పోలోదు ఓనో, చేతి వృత్తుల వాళ్ల లోయలో నివాసం 
వున్నారు. *లేవీయుల కొన్ని బృందాలు బెన్యామీను 
ప్రాంతానికి మారారు. 


ప 
ప 





టు 
టె 
ట్లు 
టై 
జర్‌ 


యాజకులు లేవీయులు 

12 యూదా దేశానికి తిరిగి వచ్చిన యాజకులు, 

లేవీయులు వీళ్లు: వీళ్లు షయల్తీయేలు కుమా 
రుడు జెరుబ్బాబెలుతో, యేషూవతో కలిసి తిరిగి 
వచ్చిన వాళ్లు. వాళ్ల పేర్ల జాబితా ఇది: శెరాయా, 
యిర్మీయా, ఎజ్రా, *అమర్యా, మల్లూకు, హట్టూషు, 
కన్యా, రెహూము, మెరే మోతు, *ఇద్దో, గిన్నెతోను, 
అబీయా, *మియామీను, మయెద్యా, బిల్లా, 
కషమయా, యోయారీబు, యెదాయా, "సల్లూ 
ఆమోకు, హిల్క్మియా, యెదాయా, యేషూవ కాలంలో 
వీళ్లు యాజకుల నాయకులు, బంధువులు. 

“సళేవీయులు వీళ్లు: యేషూవ, బిన్నూయి, కద్మీ 
యేలు, పేరేబ్యా, యూదా, మత్తన్యా. మత్తన్యా బంధు 
వులతోబాటు వీళ్లు దేవుని భజనల విషయంలో 
బాధ్యులు. *బక్కుక్యా, ఉన్నీలు ఆ లేవీయుల బంధు 
వులు. వీళ్లిద్దరూ వాళ్లకి ఎదురుగా నిలిచి ఆరాధన 
సభలో పాల్గొనేవారు. 

'0యేషూవా యోయాకీము తండ్రి. యోయా 
క్రీము ఎలియాషీబు తండ్రి. ఎలియాషీబు యోయాదా 
తండ్రి. ''యోయాదా యోనాతాను తండ్రి. యోనా 
తాను యెద్దూవ తండ్రి. 

12యూయాకీము కాలంలో యాజకుల కుటుం 
బాల నాయకులు వీళ్లే; 





శెరాయా కుటుంబ నాయకుడు వురాయా. 
యిర్మీయా కుటుంబ నాయకుడు హనన్యా. 

1 ఎజ్రా కుటుంబ నాయకుడు మెషుల్లాము. 
అమర్యా కుటుంబ నాయకుడుయె పె హోహాసాను. 


574 


* మళల్ళ్లూకు కుటుంబ నాయకుడు యోనాతాను. 
షెకన్యా కుటుంబ నాయకుడు యోసేపు. 

౨ హారీము కుటుంబ నాయకుడు అద్నా. మెరే 
మోతు కుటుంబ నాయకుడు హెల్కయి. 

6 ఇద్దో కుటుంబ నాయకుడు జెకర్యా. గిన్నే తోను 
కుటుంబ నాయకుడు మెపుల్దాము. 

7 అబీయా కుటుంబ నాయకుడు జి ఫ్రీ, మిన్‌యా 

మీను, మాదేయా కుటుంబాల నాయకుడు 

పిల్లయి. 

బిల్లా కుటుంబ నాయకుడు షమ్మూయి. 

షమాయా కుటుంబ నాయకుడు యిహూనా 

తాను. 

యోయారీబు కుటుంబ నాయకుడు మత్తె 

నయి. యెదాయా కుటుంబ నాయకుడు ఉజీ. 

20 సల్లయి కుటుంబ నాయకుడు కల్లయి. అమోకు 

కుటుంబ నాయకుడు ఏబెరు. 

హిల్కియా కుటుంబ నాయకుడు హషబ్యా. 

యెదాయా కుటుంబ నాయకుడు నెతనేలు. 





© 


21 


2పారసీక రాజు దర్యావేషు పాలనకాలంలో ఎల్యా 
షీబు, యోదాయా, యోహానాను, యద్దూవ కాలపు 
లేవీ కుటుంబాల పెద్దల, యాజకుల పేర్గు నమోదు 
చేయబడ్డాయి. 23ల్రవీ కుటుంబ నాయకులు, ఎల్యా 
షీబు కొడుకైన యోహానాను పేర్లు చరిత్ర గ్రంథంలో 
లిథించబడ్డాయి. 2లేవీయుల నాయకులు వీళ్లు: 
చేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవా, వాళ్ల 
సోదరులు. వాళ్ల సోదరులు వీళ్లకి ఎదురుగా నిలబడి 
దైవ స్తోత్రాలు, “భజన పాటలు వాడేవారు. ఒక బృందం 
మరో బృందానికి సమాధానంగా పాడుతుంది. దేవుని 
(ప్రతినిధి అయిన దావీదు ఆదేశించిన రీతిలో ఈ 
స్తుతిపాటలు సాగుతాయి. 

బోవెలుపలి ద్వారాల పక్కన వున్న సామాన్ల గదు 
లను కాసే ద్వారపాలకుల పేర్లు: మత్తన్యా, బక్కుక్యా, 
ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు. ఈ 
ద్వారపాలకులు యెయాకీము కాలంలో కొలువు 
చేశారు. యోయాకీము యేషూవా కొడుకు. 
యేషూవా యోయాదాకు కొడుకు. ఆ ద్వారపాల 
కులు నెహెమ్యా పాలనాధికారిగా వున్న కాలంలో, 
యాజకుడు, ఉపదేశకుడు అయిన ఎ(జా కాలంలో 
కూడా కొలువుచేశారు. 


యెరూషలేము ప్రాకార ప్రతిష్ట 
27 పజలు యెరూషలేము ప్రాకారాన్ని |ప్రతిష్టిం 
చారు. వాళ్లు లేవీయులందర్నీ యెరూషలేముకి తీసుకు 
వచ్చారు. ఆ లేవీయులు తాము నివసించే ఆయా 
పట్టణాలనుంచి వచ్చారు. వాళ్లు యెరూషలేముకి 
(ప్రాకారం ప్రతిష్టంచటం కోసం వచ్చారు. లేవీయులు 


575 


దైవ స్తోత్రాలు పాడేందుకూ, కీర్తనలు పాడేందుకూ 
వచ్చారు. వాళ్ళు స్వరమండల సితారలు, తాళాలు 
వాయించారు. తంబూరలు మోగించారు. 

2౫-25% యకులందరూ కూడా యెరూషలేముకి 
వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టూ వున్న 
పట్టణాల నుంచి వచ్చారు. వాళ్లు నెటోపా పట్టణం 
నుంచి, బేత్‌గిల్లాలు, గబ, అజ్‌మావెతుల నుంచి 
వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టుపక్కల 
ప్రాంతాల్లో తమకోనం చిన్న చిన్న పట్టణాలు 
నిర్మించుకున్నారు. 

*ంయాజకులూ, లేవీయులూ తమని తాము 
పవిత్రం చేసుకున్నారు. తర్వాత వాళ్లు యెరూషలేము 
'ప్రాకారాలన్నీ ఒక ఆచారములో పవిత్రీకరించారు. 

31 అప్పుడు నేను (నెహెమ్యాను) యూదా నాయ 
కులకి పై కెక్కి (ప్రాకారం మీద నిలబడమని చెప్పాను. 
దైవ స్తుతి, కృతజ్ఞత గీతాలు పాడేందుకు రెండు పెద్ద 
గాయక బృందాలను కూడా ఎంపిక చేశాను. వాటిలో 
ఒక బృందం కుడివై పున పెంట గుమ్మం దిశగా పోయి 
ప్రాకారం పైకి ఎక్కాలి. *హోషెయా, యూదా 
నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు. 
ఫోఅజర్యా, ఎజా, మెషుల్దాము, 34యూదా, బెన్యా 
మీను, షెమయా, యిర్మీయా, మొదలై నవారు కూడా 
వాళ్లతో వెళ్లారు. పేయాజకుల్లో కొందరు కూడా 
బూరలు ఊదుతూ వాళ్లని (ప్రాకారం దాకా అనుసరిం 
చారు, జెకర్యా కూడా వాళ్ల వెంట నడిచాడు (జెకర్యా 
యోనాతాను కొడుకు, యోనాతాను షమయా 
కొడుకు, షమయా మత్తనయా కొడుకు, మత్తనయా 
మీకాయా కొడుకు. మీకాయా జక్కూరు కొడుకు, 
జక్కూరు అసావు కొడుకు). అంతేకాక ఆసాపు 
సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, 
అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, 
యూదా, హానానీ. వాళ్ల దగ్గర దైవ జనుడయిన దావీదు 
తయారు చేసిన సంగీత 'వాద్యాలు వున్నాయి. 
ఉపదేశకుడై న ఎజ్రా (ప్రాకారానికి ప్రతిష్ట వేసె బృందా 
నికి అగ్రభాగాన నడిచాడు. *”వాళ్లు ఊట గుమ్మం 
దగ్గరికి వెళ్లారు. వాళ్లు మెట్టు ఎక్కి దావీదు నగరం 
చేరుకున్నారు. వాళ్లు ప్రవరీగోడపై న నిలబడ్డారు. 
వాళ్లు దావిదు భవనం దాటి, ఊట గుమ్మం దిశగా 
గోడమీద నడిచి వెళ్లారు. 

ఎ రెండవ గాయక బృందం రెండో దిశకి ఎడమ 
దిశకి బయల్దేరింది. వాళ్లు గోడపై కి వెళ్తున్నప్పుడు 
నేను వాళ్లని అనుసరించాను. జనంలో సగంమంది 
కూడా వాళ్లని అనుసరించారు. వాళ్లు అగ్ని గుండాల 
శిఖరాన్ని దాటి, వెడల్పు గదను చేరుకున్నారు. 





దావీదు నగరం యెరూషలేము నగరపు ఆగ్నేయ 
మూలనున్న అతి పురాతన (ప్రాంతం. 


న హెమ్యా 12:28-47 


తర్వాత వాళ్ళు ఈ కింది ద్వారాలు దాటారు: 
ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య 
గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గారెల 
ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు. 
“అటు తర్వాత, ఆ గాయక బృందాలు రెండూ దేవుని 
ఆలయంలో తమ తమ స్థానాలకు చేరుకున్నాయి. 
నేను నా స్థానంలో నిలిచాను. అధికారుల్లో సగంమంది 
ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. “తర్వాత 
ఈ క్రింది యాజకులు ఎల్యోకీము, గమయశేయా, 
మిన్యామీను, మీకాయ, ఎల్యోయెనై , జెకర్యా, హనన్యా 
బూరలు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలిచారు. 
“తర్వాత, మయశేయా, షమయా, ఏలియాజరు, 
ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరు 
అనే యాజకులు ఆలయంలో తమతమ స్థానాల్లో 
నిలబడ్డారు. అప్పుడు రెండు గాయక బృందాలూ 
ఇజహాయా నాయకత్వాన పాడనారంభించాయి. “ఈ 
విధంగా, ఆ (ప్రత్యేక దినాన యాజకులు చాలా బలులు 
అర్చించారు. (ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా 
వున్నారు. దేవుడే వారందరినీ ఆనందపరవశుల్ని 
చేశాడు. చివరకు స్త్రీలు, పిల్లలు సైతం మహోత్సా 
హంతో, ఆనందంలో తేలియాడారు. దూర (ప్రాంతాల 
వారు సైతం యెరూషలేము నుంచి వెలువడే ఆనంద 
కోలాహలాన్ని వినగలిగారు. 

“ఆ రోజున వస్తువులను భద్రపరచు గదులలో 
భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ 
తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు 
వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తు 
వులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యు 
లుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో 
యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. 
అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తు 
వులు తెచ్చారు. యాజకులూ, లేవీయులూ తమ 
దేవునిపట్ల భక్తిభావంతో ఈ పనులు చేశారు. వాళ్లు 
జనాన్ని పరిశుద్దులను చేసే విధానాలు ఆచరించారు. 
గాయకులూ, ద్వారపాలకులూ తమ తమ విధులను 
నిర్వర్తించారు. దావీదూ, సాలొమోనూ ఆదేశించిన 
పనులన్నీ వాళ్లు చేశారు. 

(ఎన్నడో పూర్వం, దావీదు కాలంలో, ఆసాపు 
(ప్రధానుడుగా వున్నాడు. అతనికి చాలా స్తోత్రాలూ, 
దైవ సంకీర్తనలూ తెలుసును.) 

“ఈక విధంగా, జెరుబ్బాబాలు, న హమ్యాల 
కాలంలో, ఇశ్రాయేలు ప్రజలందరూ గాయకుల, ద్వార 
పాలకుల సహాయార్ధం ప్రతిరోజూ ఏటో ఒకటి ఇస్తూనే 
వుండేవారు. జనం “కూడా తదితర లేవీయుల కోసం 
ఏదోఒకటి, ఎంతో కొంత కేటాయించేవారు. పోతే, 
లేవీయులు అహరోను వంశీకుల (యాజకులు కోసం 
కొంత సామ్ము కేటాయించేవారు. 


నె హెమ్యా 13:1-19 
నెహెమ్యా చివరి ఆదేశాలు 
1 3 ఆ రోజున మోషే (గంథం ప్రజలందరకీ విని 
పించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీ 
యుల్లోగాని, మోయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని 
ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింప 
బడరన్న నిబంధన మోషే గ్రంథంలో వ్రాసి వుందన్న 
విషయం జనం (గ్రహించారు. *ఇశ్రాయేలీయులకి వాళ్లు 
ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన 
లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం 
ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. 
కాని, దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక 
వరంగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను 
విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతా 
నాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు. 

“అయితే, ఇది జరిగేందుకు ముందు, ఎల్యాషీబు 
టోబీయాకి ఆలయంలో ఒక గది ఇచ్చాడు. ఎల్యాషీబు 
దేవుని ఆలయంలో వస్తువులను భద్రపరచే గదులకు 
బాధ్యుడై న యాజకుడు. ఎల్యాషీబు టోబియాకి సన్ని 
హిత మిత్రుడు. ఆ గది ధాన్యార్పణలు ధూప సామగి, 
ఆలయానికి చెందిన గిన్నెలు, వస్తువులు దాచేందుకు 
ఉద్దేశింపబడింది. లేవీయులు, గాయకులు ద్వారపాల 
కుల కోసం పంట ధాన్యాల్లో పదోవంతు, కొత్త 
రాక్షారసం, నూనె కూడా ఆ గదిలోనే ఉంచారు. 
యాజకులకు వచ్చిన కానుకలను కూడా ఆ గదిలోనే 
ఉంచారు. కాని, ఎల్యాషీబు ఆ గదిని టోబీయాకి 
ఇచ్చాడు. 

ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూష 
లేములో లేను. నేను బబులోనుకి రాజుగారిని కలిసేం 
దుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 
32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా 
రాజుగారిని యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి 
అడిగాను. "అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. 
యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన 
విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన 
దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు! *ఎల్యాషీబు 
చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక 
నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను. 
9ఆ గదులను స్వచ్చంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞ 
నిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తువులను, 
ధాన్యం కానుకలను, ధూప సామిని తిరిగి ఆ గదుల్లో 
పెట్టించాను. 

“0లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని 
కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయ 
కులూ తమ సొంత పొలాల్లో పని చేసుకునేందుకు 
తిరిగి వెళ్లిపోయారు. అందుకని, నేనా అధికారులకు 
వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం 
విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని 


576 


నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ 
నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్టానా 
లకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను. 
తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో 
తమ ధాన్యంలో పదోవంతును, కొత్త |ద్రాక్షారసాన్ని, 
నూనెని సమర్పించారు. ఆ వస్తువులు వస్తువులను 
భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి. 

“ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు 
వారుగా నియమించాను: యాజకుడు ఇషలమ్యా, 
ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి 
సహాయకుడుగా హానానును నియమించాను. హానాను 
జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు 
విశ్వాసపాతులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు 
తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విష 
యంలో బాధ్యులు. దేవా, నేను చేసిన ఈ పనుల 
దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ 
నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్త 
శుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తుంచుకో దేవా. 

“15 రోజుల్లో యూదాలో జనం సబ్బాతు 
(విశ్రాంతి) నాడు “కూడా పనిచేయడం నేను గమనిం 
చాను. జనం దాక్షాపళ్లు తొక్కి రసం తీయడం 
చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడి 
దలమీద మోపడం చూశాను. నగరంలో జనం ద్రాక్షను, 
అత్తిపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం 
చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ 
వస్తువులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. 
అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక 
చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మ 
కూడదని చెప్పాను. 

16త్తూర్రు నగరానికి చెందిన కొందరు యెరూషలే 
ములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను 
యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ము 
తున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు. 
గొయూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొర 
పాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: 
“మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును 
నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర 
రోజుల మాదిరిగా మారుస్తున్నారు. 

కోమీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే 
చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా 
మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ 
తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. 
అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని 
దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమై 
నది కాదన్నట్టు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.” 

(అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము 
సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి 





577 


పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను 
మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను 
నేను ఆదేశించాను. ఆ తలుపులను సబ్బాతు రోజు 
ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా సొంత 
మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున 
యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లో నూ 
ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని 
నను వాళ్లని కట్టడిచేశాను. 

2 కటి రెండు సార్టు వ్యాపారస్తులూ, చిల్లర వర్త 


న హెమ్యా 13:20-31 


పట్టుకొని గుంజాను. వాత్తచేత నేను బలవంతాన దేవుని 


సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా 
చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో 
కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు 
పెల్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మా 
యిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా 
చూడండి. ఇలాంటి పెళ్లిళ్లు సాలొమోను లాంటివాడు 
సైతం పాపం చేసేందుకు కారణ భూతమయ్యాయని 
మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సాలొమోనంతటి 








కులూ రాత్రి పూట యెరూషలేము (ప్రాకారం వెలుపల 
గడపవలసివచ్చింది. 

21అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లర వర్తకుల్నీ, 
“రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు 
మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని 
'హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ 
సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీ 
రాలేదు. 

“తర్వాత తమని తాము పరిశుద్దుల్ని చేసుకోమని 
నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చేశాక, వాళ్లు 
పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును 
ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. 

ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా. 
నామీద దయ వుంచి, ఘనమైన నీ (ప్రేమా, దయ 
నామీద ప్రసరింపచెయ్యి. 

23ఆ్ర రోజుల్లో కొందరు యూదులు అష్లోదు, 
అమ్మోను, మైయాటు దేశాలకు చెందిన స్త్రీలను 
పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను. 
2ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం మందికి 
యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు 
అష్టోదు, అవ్మూను లేక మోయాబు భాష 
మాట్లాడేవారు. 

అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను 
వాళ్లకి చెప్పాను. నను వాళ్లని శపించాను. వాళ్లలో 
నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు 


గొప్ప రాజు లేడు. సొలొమోను దేవుని (పేమ పొందిన 
వాడు. దేవుడు సాలొమో నును ఇశ్రాయేలు దేశమంత 
టికీ రాజును చేశాడు. అలాంటి సాలొమోను సైతం 
విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది. 
ముది "ఇ ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే 
చేస్తున్నట్టు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా 
వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసు 
కుంటున్నారు.” యాయూదా ప్రధాన యాజకు 
డైన ఎల్యా షీబు కొడుకు. యోయూదా కొడుకుల్లో 
ఒకడు హోనానువాసి అయిన సన్నల్రటుకి అల్టుడు. 
నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను 
పారి పోయేలా కట్టడిచేశాను. 

2౫% నా దేవా నువ్వు వాళ్లని శిక్షించు. వాళ్లు 
యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత 
ముఖ్యం కాదన్నట్లు వాళ్ళు వ్యవహరించారు. యాజకు 
లతోనూ, లేవీయులతోనూ నువ్వు చేసుకున్న ఒడం 
బడికను వాళ్లు పాటించలేదు. అందుకని నేనా యాజ 
కులనూ, లేవీయులనూ శుచులనుగా, పరిశుద్దులనుగా 
చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్చిన వింత 
విషయాల్నీ తొలగించాను. నేను లేవీయులకీ, యాజ 
కులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ 
అప్పగించాను. *"జనం కక్టైల కానుకలనూ, తొలి 
ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా 
చూశాను. ఓనా ొ దేవా, నేను చేసీన ఈ ముంచి పనుల 
దృష్ట్యా నన్ను గుర్తుంచుకో. 


578 


పోస్తిరు 


1 అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘ 
టన యిది. అహప్వేరోషు భారత దేశంనుంచి కూషు 
దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన 
సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. *అహప్వేరోషు తన 
రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్టుతుడై, 
తన పాలన సాగించాడు. 

ఎఅహప్యేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన 
సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు 
ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటి 
నుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ 
నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూలు ఎనభై 
రోజులు కొనసాగింది. *ఆ విందుసాగిన అన్ని రోజులూ 
అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను 
ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ 
ప్ర దర్శిస్తూ వచ్చాడు. 

5ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహ హ్వే 
రోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం 
రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని 
తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన 
షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు 
మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు. 
6ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీ 
యబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి 
కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించ 
బడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు 
మొదలై న రంగుల విలువై న చలువరాళ్లు పరచిన నేల 
“మీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి. 
అతిథులకు గాక్షాసారా బంగారు పాత్రల్లో అందించ 
బడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని 
పోరినది మరొకటి లేదు! చక్రవర్తి బాగా జొదార్యవంతు 
డేమా, ధాక్షాసారాయానికి కొదువ లేకపోయింది. 

కక్ష వర్తి ఆజ్ఞమేరకు గ్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి 
ఒక్క అతిథికీ అతను కోరినంత సారాపోశాడు. మహా 
రాణి వప్తి కూడా స్త్రీ లకు రాజభవనంలో విందుచేసింది. 

10-11ఆ విందు ఏడవ రోజున చక్రవర్తి అహషే 
రోషు ధ్రాక్షారసము ఎక్కువగా సేవించాడు. మంచి 
మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు 
మంది 'సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, 


బిగ్దా అబగ్గా, బేతరు, కర్కసు అనే నపుంసకులకు 
మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు 
రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వప్తి మహా సౌందర్య 
వతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప ముఖులకూ 


ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని స సంకల్పం. 


'2ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను 
విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేం 
దుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం 
వచ్చింది. ! “న్యాయ చట్టం గురించీ, శిక్షలను గురించి 
నిపుణుల సలహాలు అడగటం మహారాజుకి పరిపాటి. 
అందుకని, న్యాయనిపుణులై న తన సలహాదారులతో 
మహారాజు సంప్రదించాడు. మహా రాజుకి సన్నిహితు 
లైన ఆ సలహాదారుల పేర్లుః కర్షెనా, షెతారు, అద్మాతా, 
తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను. ఈ యేడు 
గురూ పారశీక, మాదీయ దేశాల ప్రముఖులు. మహా 
రాజును దర్శించేందుకు ప్ర ప్రత్యేకమైన అనుమతులు 
కలిగినవాళ్ళు. సామ్రాజ్యంలో అత్యున్నతమైన అధికా 
రులు. మహారాజు వాళ్లని ఇలా ప్రశ్నించాడు: “మహా 
రాజు తన నపుంసకుల ద్వారా వష్తి మహారాణికి ఒక 
ఆజ్ఞ పంపాడు. కాని, ఆమె రాజాజ్ఞను మన్నించలేదు. 
న్యాయచట్టం ప్రకారం ఆమెపైన ఎలాంటి చర్య 
తీసుకోవాలి?” 

అప్పుడు మెమూకాను యితర అధికారులు 
వింటూండగా మహారాజుకి ఇలా సమాధానమిచ్చాడు: 
“మహారాణి వప్తి చేసినది నేరం. ఆమె మహారాజు 
అహష్వేరోషు పట్లనే కాక రాజ్యములోని ఆయన సంస్థా 
నములన్నిటిలోనుండు అధికారుల పట్ల, ప్రముఖుల 
పట్ల కూడా నేరం చేసింది. 'నేనీ విషయం ఎందుకు 
చెపున్నానంటే, మహారాణి వప్తి చేసిన యీ ఆజ్ఞోల్లంఘ 
నాన్ని గురించి మిగిలిన స్త్రీలందరూ వింటారు. 
అప్పుడింక యితర స్తే స్త్రిలు కూడా తమ భర్తల పట్టు 
విధేయత చూపడం మానేస్తారు. వాళ్లు తమ భర్తలతో 
ఇలా వాదిస్తారు: “అహష్వేరోషు మహారాజు వష్తీ మహా 
రాణిని రమ్మని ఆజ్ఞాపించారు. కాని, ఆమె వచ్చేందుకు 
నిరాకరించింది కదా.” 

క్పారశీక, మాదీయ నాయకుల భార్యలు 
ఈనాడు మహారాణి చేసినదాన్ని గురించి విన్నారు. 
ఆమె చేసిన పనిచేత వాళ్లు (ప్రభావితులవుతారు. ఆ 


579 


స్త్రీలు కూడా మహారాజుగారి ప్రముఖుల పట్ల అలాగే 
వ్యవహరిస్తారు. దానితో అవిధేయతా, కోపతాపాలూ 
రెచ్చిపోతాయి. 

“మహారాజు సమ్మతిస్తే, నాదొక సూచన, “మహా 
రాజా, మీరు ఒక శాసనం జారీచెయ్యాలి. దాన్ని పారశీక, 
మాదీయ రాజ్యాల న్యాయచట్టాల్లో నమోదు చేయిం 
చాలి. అప్పుడిక పారశీక, మాదీయ న్యాయచట్టాలను 
మార్చడం సాధ్యంకాదు. వప్తి అహష్వేరోషు మహారాజు 
సమక్షంలోకి యిక ఎన్నడూ రాకూడదు. అంతేకాదు, 
మహారాజు ఆమె క) పట్టమహిషిత్వ స్థానాన్ని ఆమె 
కంబు మెరుగైన స్త్రీకి ఇవ్వాలి. 20స్పుఫోర్రాబా ఆజ్ఞ 
ఆయన సువిశాల నావైూజ్య ౦లోని అన్ని స్ట్రాంతా 
ల్లోనూ చాటిం పబడినాక, స్త్రీలందరూ తమ భర్తలను 
గౌరవిస్తారు. అప్పుడిక అల్పుల దగ్గర్నుంచి అధికుల 
దాకా స్త్రీ లందరూ తమతమ భర్తల్ని గౌరవిస్తారు.” 

?!మహారాజుకీ, ఆయన ముఖ్యాధికారులకీ యీ 
సలహా నచ్చింది. దానితో అహష్వేరోషు మహారాజు 
మెమూకాను చేసిన యీ సూచనను శాసనం చేశాడు. 
22 అహప్యేరోషు తన సామ్రాజ్యంలోని అన్ని స్ట్రాంతా 
లకీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, యీ తాఖీదును 
పంపాడు. ఆ తాఖీదుల మేరకు, ప్రతి పురుషుడూ 
తన కుటుంబానికి యజమానిగా ప ప్రకటింపబడ్డాడు. 


ఎస్తేరు రాణి అయింది 
దరిమిలా కొంత కాలానికి, అహేరోమ 
మహారాజు కోపం చల్జారింది. అప్పుడాయనకి 
వప్తీ ఆమె చేసిన పని, తను జారీచేసిన ఆజ్ఞలు జ్ఞాప్తికి 
వచ్చాయి. *అప్పుడు మహారాజు ఆంతరంగిక సేవకులు 
ఒక సూచన చేశారు, “మహారాజుగారి కోసం అందమైన 
కన్యల అన్వేషణ జరపాలి. మహారాజు తన సామా రాజ్యం 
లోని ప్రతి సామంత రాజ్యంలోనూ ఒక్కొక్క నాయ 
కుళ్లో 'వెంపిక చేసుకోవారి. ఆ నాయకులు అందమైన 
పతి ఒక్క కన్యనూ రాజధాని నగరమైన షూషనుకి 
తీసుకురావాలి. ఆ కన్యలను మహారాజుగారి అంతఃపుర 
ల బృందంలో వుంచాలి. ఆ కన్యలు అంతఃపుర 
లను అదుపాజ్ఞల్లో వుంచే హేగే కొజ్జా అధీనంలో 
వుంటారు. వాళ్లందరికీ సౌందర్య పోషక క్రియలు 
జరపాలి. *అటు తర్వాత వీళ్లలో మహారాజుకి నచ్చిన 
కన్యను వప్తి స్థానంలో కొత్త మహారాణిని చేయాలి.” 
ఈ సలహా మహారాజుకి నచ్చింది. ఆయన దాన్ని 
ఆమోదించాడు. 
రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రా 
నికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. 
మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రీ 
కీషు. “బబులోను రాజై న నెబుకద్నెజరు యూదా 
రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూష 
లేము నుంచి చెరపట్టు బడినవారీలో మొర్దెకై కూడా 


be 


ere 


పాస్తేరు 1:19-2:15 


ఒకడు. "హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె 
మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు 
మరణించినప్పుడు, మొర్దెకై ఆమెని చేరదీసి, తన 
సాంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి 
ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన 
రూపమును సుందర ముఖమును గలదె యుండెను. 
కిమ్రహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట 
చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరా 
నికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే కొజ్జా అధీ 
నంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు కత. 
ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి మిగిలిన అంతః 
పుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు. *ఎస్తేరు 


హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన పాత్రురా 


లెంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్ధక పకి, పకి యను 
త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప ప్రత్యేకమైన భోదన ప పదార్థా 
లను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె 
ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే 
అతి శ్రేష్టమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు. 
10న" యూదురాలనన ్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ 
చెప్పలేదు. మొర్దికై వద్దన్నందున ఆమె తన కుటుంబ 
వివరాలేవీ ఎవ్వర్‌క్‌ తెలియ జెప్పలేదు. 1!ఎస్తేరు ఎలా 
గుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో 
తెలుసుకొనేందుకోసం మొర్చికై ప్రతి రోజూ అంతః 
పుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు 
తుండేవాడు. 

2ఎవరై నా ఒక యువతి అహష్వేరోషు మహారాజు 
సన్నిధానానికి తీసుకుపోబడేందుకు ముందు ఆమె 
చేయవలసిన పనులు యివి: ఆమె తన పన్నెండు 
మాసాల సౌందర్యవర్ధక ప్రక్రియను పూర్తి చేయాలి. 
అంటే, ఆమె ఆరునెలలపాటు గోపరస తైలాన్ని వాడి, 
తదుపరి ఆరునెలలు పరిమళ ద్రవ్యాలను, భిన్న భిన్న 
మైన అలంకరణ సామగ్దులను వాడాలి. 13మహారాజు 
సేముఖానికి తీసుకు సొపడేందుకు ఇదీ పద్దతి. ఆ 
అమ్మాయికి ఏది కావాలన్నా అంతఃపురం నుంచి ఇవ్వ 
బడుతుంది. *ఆ యువతి రాజ భవనానికి సాయంత్రం 
పూట చేరుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ఆమె 
అంతఃపుర స్త్రీలు నివసించే మరో చోటికి తిరిగి 
వెళ్తుంది. అప్పుడామె అక్కడ షయష్లజు అనే కొజ్జా 
అజమాయిషీలో ఉంచబడుతుంది. షయష్షజు కొజ్జా 
మహారాజు ఉంపుడుగత్తెల పర్య వేక్షకుడు. మహారాజుకు 
ఆమెపట్ల (పేమ కలిగినప్పుడేగాని ఆ యువతి ఆయన 
దగ్గరకు వెళ్తరాదు. అప్పుడాయన ఆమెను పేరుపెట్టి 
తిరిగి తనవద్దకు రమ్మని పిలుస్తాడు. 

సన్న స్తేరుకి మహారాజు వద్దకు వెళ్లే వంతు వచ్చి 
నప్పుడు, ఆమె ఏమీ కావాలని కోరలేదు. అంతఃపుర 
పర్యవేక్షకుడై న హేగే తనకేమి సూచించాడో అవే తీసు 
కుంది. (ఎస్తేరు మొర్దెకై పెంపుడు కూతురు, అతని 


పాస్తేరు 2:16-3:10 


పినతండ్రి, అబీహాయిలు కూతురు). ఎస్తేరును చూసిన 
ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది. 1ర్చివరికి ఎస్సే స్తేరు రాజ 
భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది 
సరిగ్గా బుబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు 
పాలనలో ఏడవ సంవత్సరం. 

"మహారాజు యువతులందరిలోకీ ఎస్తేరును బాగా 
ప్రేమించాడు. మిగిలిన కన్యలందరి కంలు ఆవు, 
ఆయన దయ, అభిమానాలను పొందింది. అందుకని 
మహారాజు స్వయంగా ఆమె శిరస్సుపై కిరీటం వుంచి, 
వప్తి స్థానంలో ఆమెను మహారాణిని చేశాడు. !ీమహా 
రాజు వేళ్ల స్తెరు గౌరవార్థం తన సామంతులకూ, అధికారు 
లకూ పెద్ద విందు చేసేడు. అన్ని సామంత రాజ్యాల్లోనూ 
ఆ రోజును ఆయన సెలవు దినంగా ప్రకటించాడు. 
ఉదారవంతుడై న ఆ మహారాజు జనానికి ప బహుమతులు 
పంపాడు: 





మొద్దిక్రై శక్‌ కుట్రను కనిపెట్టుటు 

సీరెండవసారి యువతులందరూ ఒకచోట చేర్చ 
బడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వారంవద్దనే 
కూర్చుని వున్నాడు. తను యూదురాలనన్న 
విషయాన్ని ఎస్తేరు యింకా గుప్తంగానే వుంచింది. 
తన కుటుంబ గోత్రాలను గురించి ఆమె ఎవ్వరికీ 
చెప్పలేదు. అది ఆమెకు మొద్దికై ఇచ్చిన ఆజ్ఞ. తను 
మొర్దెకై పెంపకంలో ఉన్నప్పటి మాదిరిగానే, యింకా 
ఆమె అతని ఆజ్ఞలను పాటిస్తోంది. 

21మొచ్జెకై మహారాజు భవన ద్వారం దగ్గర 
కూర్చున్న సమయంలో జరిగిన విషయం ఇదీ: 
బిగ్గాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వార పాల 
కులు మహారాజుపట్ల కుపితులై అహష్వేరోషు మహా 
రాజును హతమార్చాలని కుట్ట, పన్నుతున్నారు. 
22 అయితే, మొర్దెకై ఈ కుట్ట, "పథకాలను కనిపెట్టి 
ఎస్తేరు మహారాణీకీ ఈ విషయం చెప్పాడు. అప్పుడీ 
విషయాన్ని ఆమె మహారాజుకి చెప్పింది. ఈ కుట్రను 
గురించి తెలుసుకున్నది మొర్దెకై అని కూడా ఆమె 
మహారాజుకు చెప్పింది. జ్యెర్యాత ఆ విషయమై విచా 
రణ చేయబడింది. విచారణలో మొర్దికై చెప్పిన సమా 
చారం సరై నదేనని తేలింది. మహారాజును హత్యచేయా 
లని దుష్ట? పథకం వేసిన ద్వారపాలకులిద్దరూ ఉరితీయ 
బడ్డారు. మహా రాజు సమక్షంలోనే యీ విషయాలన్నీ 
మహారాజుల చరిత్ర, విశేషాల గృంథంలో నమోదు చేయ 


యూదుల వినాశనానికి హామాను పథకం 
ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు 
హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీ 
యుడై న హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు 
హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన 


580 


అధికారులందరికంకు ఉన్నత స్థానంలో ఉంచాడు. 
2రాజభవన ద్వారం దగ్గరవుండే అధికారులందరూ 
హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు 
ఆజ్ఞ జారీచేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను 
పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరి 
ల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరిం 
చాడు. అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొరెకై ని 
“హామాను ముందు మోకరిల్దాలన్న మహారాజు ఆజ్ఞను 
సుం పాటించడం లేదు అని ప ప్రశ్నించారు. 
fe రాబోద్యోగులు ప్ర, ప తిరోజూ మొర్దికైతో ఈ 
విషయమై ప్రస్తావించేవారు. తటుతు “హామాను 
ముందు “మాకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు 
మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యో 
గులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. 
మొద్దికై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దా 
మనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని 
మొర్దెకై ఆ ఉద్యోగులకు చెప్పాడు. “మొర్దెకై తన 
ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాక 
రించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు. 
మొర్దెకై యూదుడు అన్న విషయం హామానుకు 
తెలిసింది. అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే 
చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దికై 
జాతీయులందర్నీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యం 
లోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూ 
లంగా నాశనం చేసే మార్గం వెదక నారంభించాడు. 
"మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ 
సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామాను 
తన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచు 
కొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను 
“పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే 
పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది. అప్పుడిక 
హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా 
అన్నాడు: “మహారాజా, మీ సావ్రూజ్యంలోని అన్ని 
సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతి 
వాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసి 
వుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదా 
యాలు మిగిలిన ప ప్రజలవాటికి “భిన్నమైనవి. వోళ్లు 
మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ నావా, 
జ్యంలో ఉండనివ్వడం శ్లేమ దాయకం కాదు. 
“మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి 
ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. 
ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వండి 
నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య 
క్రమాన్ని నిర్వహించే వారికి వేతనాలు చెల్లిం చేందుకు 
ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.” 
10మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి 
హామానుకి ఇచ్చాడు. హామాను అగాగీయుడై న హమ్మె 





581 


దాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు. 
"మహారాజు హామానుతో ఇలా అన్నాడు, " న సొమ్ము 
నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్త విషయంలో నువ్వేమి 
చెయ్యదల చుకున్నావో చెయ్యి.” 

“అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహా 
రాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను 
ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. 
వాళ్లు వాటిని ఆయా ప్ర జాబృందాల భాషల్లో వ్రాశారు. 
వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా “ ప్రొంతాల 
పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదు 
లను మహారాజు పేరిట, మహారాజు ముద్రికతో 
పంపారు. 

13వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ 
తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి 
వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, 
యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ 
పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయ 
స్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్క 
రోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు 
అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. 
ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువు 
అన్నింటినీ తీసేసు కోవడం ఈలాగున ఆ తాఖీదు 
పత్రాలలో వ్రాయబడియున్నది. 

ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంప 
బడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ 
శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో 
అన్ని జాతుల ప ప్రజలకీ ప్రకటించాలి. “ఏ రాజాజ్ఞ మేరకు 
వార్తాహరులు 'హుటాహుటిగా బయల్లేరారు. “రాజధాని 
నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప ప్రతులు 
పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం * సేవిస్తూ 
కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో 
మునిగిపోయింది. 


సహాయం చేయుమని ఎస్తేరుకు మొర్దెకై 
నచ్చచప్పటం 

మొద్దికై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. 

యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను 
గురించి విన్న మొద్దికై తన బట్టులు చింపుకొని, తన 
నెత్తిమీద బూడిద “హొసుకాని, "విషాద సూచకమైన 
దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏీడ్వ 
నారంభించాడు. ?కాని, మొద్దికై రాజభవన ద్వారం 
వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక 
దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవే 
శించేందుకు అనుమతింపబడరు. రాజాజ్ఞ చేరిన ప్రతి 
సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుము 
కొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, 
ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన 


పాస్తేరు 3:11-4:14 


బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని 
నేలమీద పడి వున్నారు. 

*వస్తేరు పరిచారికలు, కొబ్బాలు ఆమె దగ్గరికి వెళ్లి, 
ఆమెకి మొర్దెకి గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు 
మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్సస్తి అయింది. 
విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో 
వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మర్దెకెకి 
పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు 
నిరాకరించాడు. హతాకు అనే కొజ్జా ఎస్తేరు ప్ర ప్రధాన 
సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు హాయి 
అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం 
ఏమిటో కనుక్కోమని పంపింది. *రాజభవన ద్వారం 
ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్డెకైని 
హతాకు పోయి కలిశాడు. 

"అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా 
హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హత 
మార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా 
ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం 
చేశాడో చెప్పాడు. యూదులను చంపేయాలన్న 
మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి 
ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా 
చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించ 
మనీ, విషయాలన్నీ వివరించి “చెప్పమనీ, మహారాజు 
దగ్గరికి పోయి, మొర్దెకై కీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను 
అర్థించేలా పో స్తేరును స త్సహించమని అతను హతాకుకి 
చెప్పాడు. 

'హతాకు రాణివాసానికి తిరిగి వెళ్లి, మొర్దెకై తనకి 
చెప్పిన విషయాలన్నీ ఎస్తేరుకి చెప్పాడు. 

అప్పుడు ఎస్తేరు మొర్దెకెకి ఈ కింది మాటలు 
చెప్పమని హతాకును ఆజ్ఞాపించింది: 

“మొర్దెకై పిలువ నంపితేగాని స్త్రీగాని, పురుషుడు 
గాని మహారాజు సన్నిధికి వెళ్లడం నిషిద్ధం. అలా వెళ్లే 
వ్యక్తి మరణ శిక్షకి గురి అవుతాడు. మహారాజు సామంతు 
లందరికీ, ఆయా సామంత దేశాల ప్రజలందరికీ యీ 
విషయం తెలుసు. ఆ వ్యక్తిని మహారాజు తన బంగారపు 
దండంతో అంటినప్పుడు మాత్రమే ఆ మరణ శిక్ష 
అమలు జరపబడదు. మహారాజు అలా చేస్తే, ఆ వ్యక్తి 
న్రాణం నిలుస్తుంది. 30 రోజులుగా మహారాజుగారు 
నన్ను పిలువనంపలేదు. మరి నేనెలా వెళ్లారి?” 

2-లా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా 
మొర్దెకై ఆమెకి ఇలా సమాధానం పంపాడు: “ఎస్తేరూ 
నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్చాన, 
యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని 





భ్రమపడకు. '*ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే 


యూదులకు స్వేచ్చా సహాయాలు మరొక చోటు 
నుంచి వస్తాయి. కాని నువ్వూ, నీ తండ్రి కుటుంబ 
సభ్యులూ అందరూ మరణిస్తారు. బహుశా నువ్వీ 


పాస్తేరు 4:15-6:1 


మహాత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో 
ఎంచు కోబడ్డావేమో ఆలోచించుకో.” 

15-165 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమా 
ధానం పంపింది: “మొర్దెకై! దరు షూషను నగరం 
లోని యూదులందర్నీ 'కూడగట్టు, నా కోసం ఉప 
వాసం ఉండండి. నేను మూడు “రాత్రులూ పగళ్లూ 
అన్నపానాలు వినర్జిస్తాను. నేను నీలాగే ఉపవాస 
ముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం 
వుంటారు. మా ఉపవాస దినం ముగిశాక, నేను మహా 
రాజు సన్నిధికి వెళ్లాను, ఆయన నన్ను పిలువనంపక 
పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు 
సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్దమని నాకు తెలుసు. 
అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చని 
పోతాను.” 

మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్య 
మన్నట్టు “కాడు. 


మహారాజుతో ఎస్తేరు మాటలు 

మూడవ రోజున ఎస్తేరు ప ప్రత్యేకమైన దుస్తులు 

ధరించి, రాజ నగరులోని, రాజభవన మెదుట 
వున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు 
అక్కడ సింహాసనం మీద కూర్చుని వున్నాడు. ఆయన 
న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి 
కూర్చున్నాడు. 2అప్పుడు ఆయన దృష్టి లోపలి 
ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను 
అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష 
భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని 
ఆమె 'వెష వైపు చాసాడు. ఎస్తేరు రాజు దర్చారు మందిరం 
లోకి పోయి బంగారు దండపు కొనని తాకింది. 

అప్పుడు మహారాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు: 
“మహారాణీ, ఏమిటి నీ దిగులు? నువ్వు నన్ను కోరాల 
నుకున్నదేమిటో కోరుకో, నువ్వేమి కోరుకున్నా, అర్ధ 
ల ఇచ్చేస్తాను.” 

*ఎస్తేరు, “నేను తమకీ, హామానుకీ ఒక విందు 
ఏర్పాటు న్‌! దయచేసి మీరూ, హామానూ యీ 
రోజు నా విందుకి రావాలని నా కోరిక” అని అడిగింది. 

అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి 
ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, 
హామానును తొందరగా తీసుకురండి” 
పించాడు. 

ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, 
హామానూ వెళ్లారు. రవాళ్డు ద్రాక్షారసం 
మహారాజు ఎ పేరును మల్లీ ఇలా అడిగాడు: “ఎస్తే 
నువ్వేదై నా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే మ 
నేను నీకిస్తాను.” 

"అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను 
మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా! 


అని ఆజ్ఞా 
a 


582 


శితమరికి నా మనవి అంగీకారమై, నేను కోరినది ఇవ్వాల 
నుకుంటే, రేపు నేనివ్వబోయే మరో విందుకి మీరూ, 
హామానూ తప్పక వేంచేయాలి. నా అసలు మనవి 
ఏమిటే నెను అప్పుడు విన్నవించుకుంటాను.” 


మొర్దెకై పట్ల హామాను కోపాతిరేకం 

హామాను ఆ రోజున రాజభవనం నుంచి ఇంటికి 
మంచి హుషారుగా, మహానందంగా వెళ్లాడు. కాని, రాజ 
భవన ద్వారం దగ్గర మరల కనబడిన మొర్దెకై తనని 
చూసి కూడా లేచి, భయభక్తులతో తనకి నమస్క 
రించక పోయేసరికి హామానుకు తల కొప్టేసినట్ల 
యింది. అతని కోపం మిన్నుముట్టింది. అయినా, 
హామాను తన కోపాన్ని అదుపుచేసుకొని, ఇంటికి 
వెళ్లిపోయాడు. అక్కడ తన మిత్రులనూ, తన భార్య 
జెరెషునూ పిలిచి కూర్చోబెట్టి, ''తన ఐశ్వర్యం 
గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. తనకి చాలా 
మంది కొడుకులున్నారనీ, మహారాజు తనని ఎన్నో 
విధాల గౌరవించాడనీ, మిగిలిన నాయకు లందరికంకు 
మహారాజు తనకి ఉన్నత స్థానమిచ్చాడనీ, చెప్పు 
కున్నాడు. హామాను యింకా ఇలా అన్నాడు, “అంతే 
ననుకున్నారేమో, కాదు.” “ఎస్తేరు మహారాణి తను 
యిచ్చిన విందుకి మహారాజుతోబాటు నన్నొక్కడినే 
ఆహ్వానించింది. రేపు తను యివ్వబోయే మరో 
విందుకి కూడా మహారాజుతో బాటు నన్ను కూడా 
మహారాణి ఆహ్వానించింది. అయినా నాకివన్నీ 
ఏమంత పెద్దగా ఆనందం కలిగించే విషయాలు కావు. 
ఆ యూదుడై న మొర్దకై రాజభవన ద్వారం దగ్గర 
కూర్చొని ఉండటం ఎప్పటి వరకు నేను చూస్తూ 
ఉంటానో, అప్పటివరకు నేను నిజంగా సంతోషించ 
లేను.” 

అప్పుడు హామాను భార్య జౌరెషూ, అతని 
మిత్రులందరూ ఇలా సలహా యిచ్చారు: “మొర్దెకైని 
ఉరితొసేందుకుగాను ఒక స్తంభం పాతుమని ఎవరినైనా 
పురమాయించు! ఆ ఉరికొయ్య 75 అడుగుల పొడుగు 
వుండాలి! ఇంకేముంది, రేపు ఉదయం మహారాజుతో 
ఆ ఉరికొయ్య మీద ఆ యూదుని ఉరితీయించమని 
చెప్పు. మహారాజుతో కలిసి విందుకి వెళ్లు. అప్పుడిక 
చూసుకో, నీ ఆనందానికి మేరవుండదు.” 

హామానుకి ఆ సలహా నచ్చింది. వెంటనే అతను 
ఉరి కంబం సిద్ధం చేయమని ఒకళ్ల ఆజ్ఞాపించాడు. 
6 సరిగ్గా ఆ రాత్రి మహారాజుకి నిద్రపట్టలేదు. అందు 

కని రాజవంశ చరిత్రగ ంథాన్ని తెచ్చి తనకి చదివి 
వినిపించమని ఒక ఉద్యోగికి పురమాయించాడు. (ఆ 
చరిత్ర, గృంథంలో ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో 
సంభవించిన ప ప్రతి సంఘటనా నమోదు చెయ్యబడు 





మొర్తెకెకి గౌరవ సత్కార్యాలు 


583 


తుంది.) ?ఆ ఉద్యోగి మహారాజుకి ఆ గ్రంథం చదివి 
వినిపించాడు. ఆహప్వేరోషు మహారాజును హత్య చేసేం 
దుకు జరిగిన కుట్రను గురించీ, బిగ్లాను, తరెషు అనే 
యిద్దరు రాజభవన ద్వారపాలకులు ఇద్దరు చేస్తున్న 
యో కుట్ర గురించి మొర్దికె పసిగట్టి ఆ సమాచారాన్ని 
ఎవరికో తలియజెయ్యడం గురించి ఆ ఉద్యోగి చది 
వాడు. 

అప్పుడు మహారాజు, “ఇందుకు ప ప్రతిఫలంగా ఆ 
మొర్దెకెకి ఎలాంటి ఆదర సత్కార్యాలు లు జరిగాయి?” 
అని ప్రశ్నించాడు. 

“మొర్దెకెకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు 
మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు. 

*హామాను సరిగ్గా అప్పుడే రాజభవనపు వెలుపటి 
ఆవరణలో ప్ర వేశించాడు. తను నాటింపజేసిన ఉరి 
కంబం మీద మొర్దెకై ని ఉరితీయించేందుకు మహారాజు 
అనుమతిని క్రోదేందుకే అతను వచ్చాడు. అతని అడు 
గుల చప్పుడు మహారాజు విన్నాడు. “ఆవరణ లోపలికి 
వచ్చింది ఎవరు అన్న మహారాజు ప్రశ్నకి రాజోద్యో 
గులు “హామాను ఆవరణలో వేచివున్నాడు మహారాజా” 
అని సమాధానమిచ్చారు. 

మహారాజు, “అతన్ని లోపలికి తీసుకురండి” అని 
ఆదేశించాడు. 

హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, 
“మహారాజు ఎవరికైనా గౌరవ సత్కార్యాలు చెయ్యా 
లంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు. 

హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక 
మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు 
అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే 
అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు. 

దానితో హమాను మహారాజుకి ఇలా సమాధాన 
మిచ్చాడు: “మహారాజు గొరవించాలనుకున్న వ్యక్తి విష 
యంలో యిలా చెయ్యాలి. మహారాజు స్వయంగా 
ధరించిన రాజవన్హాలను సేవకులచేత తెప్పించాలి. 
మహారాజు స్వారీచేసిన ఒక గుర్రాన్ని కూడా తెప్పిం 
చాలి. సేవకులచేత ఆ గుర్రం ముఖాన తురాయివంటి 
ప్రత్యేకమైన ఒక గుర్తు వేయించాలి. 

9తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని, ఆ గుర్రాన్నీ ఒక 
ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు 
సత్కరించాలనుకున్న ఆ వ్యక్తిని ఆ ముఖ్య అధికారి 
గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, 
“ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది అంటూ 
చాటాలి.” 

అప్పుడు మహారాజు హామానుకి ఇలా ఆజ్ఞా 
శించాడు: “వన్వాంటనే పోయి, పట్టు వస్త్రాలూ 
గుర్రము తీసుకువచ్చి. భవనద్వారం దగ్గర కూర్చున్న 
యూదుడైన మొర్చెకెకి నువ్వు చఫ్సన సత్కార కార్య 
క్రమమంతా అమలు జరుపుము. 





పాస్తేరు 6:2-7:6 


హామాను పోయి పట్టు వస్తమూ, గుర్రమూ 
తెచ్చాడు. ఆ వస్త్రాన్ని మొర్చికెకి కప్పి, అతన్ని గుర్రం 
మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ 
మొర్దెకై ని నగర వీధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్క 
రించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని 
చాటాడు. 

“అటు తర్వాత మొర్దెకై రాజభవన ద్వారం దగ్గరికి 
తిరిగి వెళ్లాడు. కాని, హామాను సిగ్గుతో తల్లడిల్లుతూ 
హడావిడిగా ఇంటికి వెల్లిపోయాడు. 1 తన భార్య 
జెరెషుకీ, తన మిత్రులందరికీ తనకి జరిగిన పరాభవ 
మంతటిని గురించి సవివరంగా చెప్పాడు. హామాను 
భార్య, అతనికి ఇంతకు ముందు సలహా ఇచ్చిన 
మి(తులూ అతనితో ఇలా అన్నారు: “మొర్దెకై 
యూదుడే అయితే, నువ్వు జయం పొందడం 
అసాధ్యం. నీ పతనం యిప్పటికే స్టా రంభమైంది. నీ 
నాశనం తథ్యం!” 

“*“వహామానుతో వాళ్లింకా మాట్లాడుతూనే వున్నారు. 
అంతలోనే మహారాజుగారి కొజ్జాలు హామాను ఇంటికి 
వచ్చారు. వాళ్లు హామానుని ఎస్తేరు సన్నద్ధం చేసిన 
విందుకి వెళ్లేందుకు తొందరచేశారు. 


హామాను ఉరితీయ బడుట 

మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి 

వెళ్లారు. *విందు రెండోరోజున వాళ్లు [దాక్షారసం 
సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును రల ఇలా 
అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి 
కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక 
ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్థ రాజ్యమైనా 
సరే ఇస్తాను.” 

అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం 
యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, 
మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా 
(ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత 
మాత్రమే. “ఎందుకంటే నాశనం చేయబడేందుకు, 
చంపివేయబడేందుకు, నిర్మూలించ బడేందుకు నేనూ, 
నా ప్రజలూ అమ్మి వేయబడ్డాం. మేము కేవలం బానిస 
లుగా అమ్మివేయబడివుంటు, నేను ఊరక ఉండి 
పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవల 
సినంతటి సమస్య అయ్యుండేది కాదు.” 

మహారాజు అహప్వేరోషు మహారాణి ఎస్తేరును 
ఇలా (ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది 
ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి 
ఎవరు?” 

క్వ్మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ 
హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు. దానితో, మహా 
రాజుకీ, మహారాణికీ ముందు నిలబడ్డ హామాను భయ 
భీతుడయ్యాడు. 


పాస్తేరు 7:7-8:11 


"మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన 
లేచి నిలబడ్డాడు. ద్రాక్షారసం అక్కడే వదిలేసి, బయటి 
తోటలోకి వెళ్లాడు. కాని, హామాను మహారాణిని 
క్షమాభిక్ష వేడుకునేందుకు అక్కడే నిలిచిపోయాడు. 
అప్పటికే మహారాజు తనని చంపి వేయాలని నిర్ణయిం 
చుకున్నట్టు హామాను గ్రహించినందువల్లనే, మహారాణి 
ఎస్తేరును క్షమాభిక్ష అడుక్కునేందుకు అక్కడ ఉండి 
పోయాడు. .సేసరిగ్లా. తోటనుంచి విందుశాలకి వస్తూన్న 
ప్పుడే ఎస్తేరు వాలి కూర్చున్న శయ్యమీద హామాను 
పడుతూవుండటం మహారాజు కంటపడింది. మహారాజు 
కోపస్వరంతో, “నేనీ ఇంట్లో ఉండగానే నువ్వు 
మహారాణి మీద దాడి చేస్తున్నావాోఅని గర్జించాడు. 
మహారాజు కేక వినగానే, సేవకులు లోనికి వచ్చి 
హామానుని పట్టుకున్నారు. 

మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్చోనా. ఆ 
కొజ్జా మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి 
దగ్గర 75 అడుగుల ఉరికంబం వుంది మహారాజా. 
దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను 
దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్ని హత్య చేసేందుకు 
కం్టటలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని 
తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్జెకై యే 
నండి.” 

“హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” 
అని ఆజ్ఞాపించాడు మహారాజు. 

10ద్రానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం 
హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీ 


యబడ్డాడు. 
8 అదే రోజున అహష్వేరోషు మహారాజు యూదు 

లకు శత్రువై న హామానుకు చెందిన చర స్థీరాస్తుల 
న్నింటినీ ఎస్తేరు మహారాణికి దత్తం చేశాడు. మొర్దెకై 
తనకు బంధువన్న విషయాన్ని ఎస్తేరు మహారాజోకే 
చెప్పింది. అప్పుడు మొర్దెకై మహారాజు దర్శనానికి 
వచ్చాడు. 2ముహారాజు తన రాజము దికను హామాను 
నుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. 
మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకెకీ ఇచ్చాడు. అప్పు 
డింక ఎస్తేరు హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమా 
యిషీనీ మొర్దెకై కి అప్పగించింది. 

3త్రర్వాత, పాస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. 
ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపై పడి, అగాగీయు 
డైన హామాను దుష్ట్ర పథకాన్ని రద్దు చేయవలసిందిగా 
మహారాజును వేడుకుంది. యూదులను హింసించేం 
దుకు హామాను పన్నిన దుష్ట పథకం అది. hg 
తన బంగారు రాజదరిడంతో. ఎస్తేరును తాకాడు. ఎస్తే 
లేచి, మహారాజు ముందు నిలబడింది. అప్పుడు వ 
మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, 


యూదులకు అనుకూలంగా మహారాజు శాసనం 


584 


మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా 
కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అను 
కుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురా 
అినై తే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక 
శాసనం చేయండి. అగాగీయుడై న హామాను మహారాజా 
వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ 
సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు. 

రా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు 
గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు 
హతమార్చ బడటం నేను భరించలేను. అందుకే, మహా 
రాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా 
అర్ధిస్తున్నాను.” 

7అహప్వేలోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, 
యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, 
“హామాను యూదులకు శత్రువు కనుకనే వాని అస్తిని 
ఎస్తేరుకి ఇచ్చాను. నా సైనికులు వాడిని ఉరికంబాని 
కెక్కించి, ఉరిదీశారు. ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు 
మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని 
తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా 
శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రి 
కతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ 
మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయ 
బడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రా న్ని రద్దుచేయ సాధ్యం 
కాదు. 

మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపిం 
చాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున 
యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్డ్దెకె ఆజ్ఞలన్నిం 
టినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, 
రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంప 
బడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియా 
దాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా 
దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృం 
దాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాప 
శ్రాలు యూదులకు వాళ్ల సొంత భాషలో, సాంత 
లిపిలో వ్రాయబడ్డాయి. “మొర్దెకై ఆ ఆజ్ఞలను అహ 
ష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత 
అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. 
అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులై న వార్తాహరుల 
ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని 
గుర్రాలు అవి. 

“1ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: 








పతి ఒక్క నగరంలోని యూదులూ తమ, 
ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడే 
హక్కు కలిగున్నారు. తమ స్త్రీలపై నా; తమ 
బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ 
సై న్యాన్నయినా సరే నాశనం చేసే, హత 


585 


మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకి 
వుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తీని 
వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూ 
వున్నాయి. 


12 యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. 
ఆ రోజు అదారు అనబడే 12వ నల 13వ రోజు. 
అహష్వేరోషు సామాజ్యంలోని దేశాలన్నింట్లోనూ 
యూదులకు హక్కు దాఖలు చేయబడింది. మహా 
రాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. 
అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశా 
ల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే 
ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శాసనం చాటబడింది. 
యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా 
ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు 
తమ శ[తువులకు బదులు దెబ్బ కొట్టుందుకు ఆ 
రోజున అనుమతింపబడతారు. చేవార్తాహరులు మహా 
రాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహా 


పాస్తేరు 8:12-9:15 


కూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగల 
వారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం 
భయపడ్డారు. సామంత రాజ్యాల్లోని అధికారులు, 
సామ్రాజ్యాధిపతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు 
అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్డా 
టుకి మొర్దెకై పట్టనున్న భయమే కారణం. *మహారాజు 
భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. 
సామంత రాజ్యాల్గోని ప్రతి ఒక్కరికీ మొర్దెకై పేరు 
తెలుసు. అతనికెంత [ప్రాముఖ్యం వుందో తెలుసు. 
మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి 
అయ్యాడు. 

ఏయూదులు తమ శతువులందర్నీ ఓడించారు. 
వాళ్లు తమ శత్రువుల్ని హతమార్చేందుకూ, నాశనం 
చేసేందుకూ కత్తులు ప్రయోగించారు. తమని ద్వేషిం 
చినవారి పట్ల యూదులు తమ చిత్తం వచ్చినట్టు 
వ్యవహరించారు. 6యూదులు రాజధాని అయిన 
షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం 
చేశారు. "యూదులు ఈ క్రిందివారిని కూడా మట్టు 





రాజు ఆ గుర్రాల రౌతులను ఎగంగా వెళ్లమని ఆదశిం 
చాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి 
కూడా వర్తింప జేయబడింది. మొర్దెకై మహారాజు 
సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు 
సమర్పించిన నీలం, తెలుపు, ప్రత్యేక దుస్తులు, ఒక 
పెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్తం 
ఊదా రంగులోవుంది. అది చాలా మంచి ఉన్నితో 
నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన 
ఒక ఉత్సవం జరుగుతోంది. అది యూదులకు 
ప్రత్యేకించి ఆనంద దాయకమైన రోజుగా, అందరికీ 
సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది. 

“7 మహారాజు ఆజ్ఞ చేరిన (ప్రతి దేశంలోనూ, ప్రతి 
నగరంలోనూ, యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరి 
శాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. 
ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజ 
లకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా 
మతం పుచ్చుకున్నారు. 


యూదుల నిజయం 

పన్నెండో నెల (అదారు) 13వ రోజున ప్రజలం 

దరూ మహారాజు ఆజ్ఞను మన్నించవలసి వుంది. 
అది యూదులను ఓడించాలని యూదుల శత్రువులు 
ఆశించిన రోజు. అయితే, యిప్పుడు ఆ పరిస్థితులు 
తారుమారయ్యాయి. తమను ద్వేషించిన తమ శత్రువు 
లకంలు యూదులు ఇప్పుడు బలంగా వున్నారు. అహ 
ప్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరా 
ల్లోని యూదులూ సమావేశమయ్యారు. తమను 
నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత 
బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమ 


పెట్టారు: కపర్షందాతా, దల్ఫోను, అస్పాతా, *పోరాతా, 
అదల్యా, అరీదాతా, పర్శష్తా, అరీసై , అరీదై, వై జాతా. 
19క పదిమందీ హామాను కొడుకులు. హమ్మెదాతా 
కొడుకైన హామాను యూదులకు గర్భశ[తువు. 
యూదులు హామాను కొడుకులందర్నీ చం పెశారుగాని, 
వాళ్లకి చెందిన ఆస్తిపాస్తులు వేటినీ వాళ్లు తాకలేదు. 

11ఆ రోజున రాజధాని అయిన షూషను నగరంలో 
చంపివేయబడిన వాళ్ల సంఖ్యను మహారాజు తెలుసు 
కున్నాడు. 12అప్పుడు * మహారాజు మహారాణి ఎస్తేరుతో 
ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు 
హామాను కొడుకులు పదిమందితో బాటు 500 
మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామాజ్యం 
లోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలని 
నువ్వు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయి 
స్తాను. నువ్వు కోరుకో, కోరుకున్నదేదై నా సరే, నేను 
చేయిస్తాను.” 

13 స్తేరు ఇలా కోరింది, “మహారాజుకి సమ్మత 
మెతే, షూషను నగరంలోని యూదులను రేపుకూడా 
యో కార్యక్రమం కొనసాగించనివ్వండి, హామాను 
కొడుకులు పదిమంది కళేబరాలనూ ఉరికంబం మీద 
వేలాడదీయించండి.” 

“మహారాజు అలాగే ఉత్తరువు ఇచ్చాడు. ఆ 
ఉత్తరువు షూషను నగరంలో మరొక రోజు అమలు 
జరిగింది. హామాను కొడుకులు పదిమందీ ఉరి కొయ్య 
లకు వేలాడదీయబడ్డారు. 

15 అదారు నెల 14 వ రోజున షూషను నగరంలో 
యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురు 
షులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తు 
వుల్నీ యూదులు ముట్టలేదు. 


పాస్తేరు 9:16-31 


"అదే సమయంలో యితర సామంత రాజ్యాల్గోని 
యూదులు కూడా తమని తాము కాపాడుకోగల 
బలాన్ని పుంజుకునేందుకు గాను వాళ్లు సమావేశ 
మయ్యారు. వాళ్లు అలా తమ శత్రువులను వదిలించు 
కున్నారు. యూదులు తమ శ[తువుల్లో 75,000 
మందిని హతమార్చారు. అయితే, వాళ్లకి చెందిన వస్తు 
వులు వేటినీ యూదులు చేజిక్కించుకోలేదు. 

17అదారు నెల 13వ రోజున యిది జరిగింది. 14 
వ రోజున యూదులు విశ్రమించారు. యూదులు ఆ 
రోజును తమ సంతోషకరమెన సెలవు దినం చేసు 
కున్నారు. క్‌ 


పూరీము పండుగ 

షూషను నగరంలోని యూదులు అదారు నెల 
13.14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ 
రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15 వ రోజును 
వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు. 
19కాగా దేశంలో, “చిన్నచిన్న గ్రామాల్లో జీవించే 
యూదులు ఈ పూరీము పండుగను అదారు నెల 
14వ రోజున జరుపుకుంటారు. వాళ్లీ 14వ రోజును 
ఆనందదాయకమైన పండుగగా జరుపుకుంటారు. వాళ్లు 
ఆ రోజున విందులు జరుపుకుంటారు. ఒకరి కొకరు 
బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. 

అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై 
గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహప్వేరోషు 
మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదు 
లందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర 
ఫ్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా 
పంపాడు. 

?!ఏటా అదారు నెల 14 15 తేదీల్లో యూదు 
లందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ 

ప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. 22 అవి 

యూదులు తమ శత్రువులను నిళ్ళేషం చేసిన రోజులు. 
అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపు 
కోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను 
కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల 
రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై 
యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను 
ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని 
యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లొ విందులు 
జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చు 
కోవాలి, పేదలకు కానుకలివ్వాలి. 

23యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా 
చేసేందుకు అంగీకరించారు. తాము [ప్రారంభించిన 
వేడుకలను కొనసాగించేందుకు సమ్మతించారు. 

అగాగీయుడై న హమ్మెదాతా కొడుకు హామాను 
యూదులందరికీ గర శత్రువు. యూదులను నాశనం 
చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట 


18౪ 


586 


పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, 
నిర్మూలించేందుకూ అనువైన రోజును ఎంపిక 
చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో 
దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను 
“పూరీము” అంటారు ఫోహామాను దుష్కార్యాలు 
చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్టూడింది. 
దానితో ఆయన కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు 
హామాను దుష్ట పథకాలను భగ్నం చేయడమేగాక, 
హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, 
అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! 
దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు 
వేలాడదీయబడ్డారు. 

26-278 కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, 
అందుకే ఈ పండుగను “పూరీము* అంటారు. మొర్దెకై 
ఒక లేఖ వాస, యూదులను ఈ పండుగ చేసు 
కోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకే, యూదులు 
ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపు 
కోవడం ఆచారం అయింది. *వాళ్లీ పండుగను తమకు 
గతంలో జరిగినవాటిని గుర్తుంచు కోగలిగేందుకు గాను 
జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ 
ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన 
పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి 
కుటుంబమూ యీ శెండు రోజులనూ గుర్తుంచు 
కుంటాయి. వాళ్లీ పండుగను (ప్రతి సామంత రాజ్యం 
లోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. 
పూరీము రోజుల్లో పండుగ జరువుకోవడాన్ని 
యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి 
తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా 
గుర్తుంచు కుంటారు. పూరీమును గురించిన ఉత్తరువు 
లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, 
యూదుడై న మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ 
లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాని ్న వారు మహా 
రాజు పూర్తి అనుమతి (ఆజ్ఞుతో వ్రాశారు. 

మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు 
వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ 
పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర 
విశ్వాసాన్నీ పెంపొందించాలని జనానికి మొర్దెకై 
సూచించాడు. *'పూరీము పండుగ సంబరాలు మొదలు 
పెట్టమని చై ప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు 
వ్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు 


సెట్లాలోకూడా అతను ఆ లేఖలో వాళ్లకి తెలియ 
అ se] భా 


చేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడై న 





శాంతిని ... విశ్వాశాన్ని లేక “సహవాసము,” మరియు 
నత్యం. జెకర్యా 8:19లో జనం పండుగలను ఎలా 
జరుపుకోవాలో దానిని దేవుడు వాళ్లకెందుకు యిచ్చాడో 
తెలియజేస్తాడు. 


587 


మొర్దికై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు 
యీ రెండు రోజుల పండుగను తమ తరతరాల 
యూదుల కోసం స్థిర పరిచారు. తాము ఉపవాసాలు 
చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర 
పండుగలను గుర్తు పెట్టు కునేటట్టు యూదులు ఈ 
పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు. 

౫2 ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను 
స్థీరపరచింది. ఆ విషయాలు (గ్రంథాల్లో నమూదు 
చేయబడ్డాయి. 

మొర్దెకైకి గౌరవస్థానం 
10 అహష్వేరోషు మహారాజు ప్రజల దగ్గర్నుంచి 
పన్నులు వసూలు చేసేవాడు. సుదూర 
ప్రాంతాల్లో సముద్ర తీరాన వున్న నగర వాసులతో 


పాస్తేరు 9:32-10:3 


బాటు, సామ్రాజ్యంలోని ప్రజలందరూ పన్నులు చెల్లిం 
చవలసి వచ్చేది. అహష్వేరోషు మహారాజు చేసిన 
ఘనకార్యాలన్నీ మాదీయ, పారశీక రాజ్యాల చరిత్ర 
గ్రంథంలో లిఖింపబడ్డాయి. అలాగే మొర్దికై చేసిన 
ఘనకార్యాలన్నీ కూడా ఆ చరిత (గంథాల్లొో చేర్చ 
బడ్డాయి. మహారాజు మొర్దెకై కి ఘనమైన గౌరవస్థానం 
కల్పించాడు. సా మాజ్యంలో అహష్వేరోషు తర్వాత 
(ప్రాముఖ్యంలో మొర్దికైది ద్వితీయ స్థానం. యూదు 
అందరిలో మొగర్చెైక్రైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని 
తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. 
మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సాభాగ్యాల 
కోసం విశేషంగా కృషిచేశాడు. మొర్దెకై యూదులందరికీ 
శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ 
మొర్దెకై అంటే ఎంతో గౌరవం. 





588 


యాబు 


యోబు మంచి మనిషి 

ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. 
1 అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక 
మెనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధిం 
చాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు. 
2యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తె 
లుండిరి. *యోబుకు ఏడు వేల గొ(రైలు, మూడు 
వేల ఒంబులు, వెయ్యి ఎద్దులు, ఐదు వందల ఆడ 
గాడిదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి 
చాలా మంది పనివాళ్లు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో 
యోబు మిక్కిలి ధనవంతుడుగా ఉండేవాడు. 

యోబు కుమారులు వంతుల ప్రకారం వారి 
ఇండ్లలో విందులు చేసుకొంటూ, వారి సోదరీలను 
ఆహ్వానిస్తుండేవారు. యోబు పిల్లలు విందు చేసు 
కొన్న తర్వాత, అతడు ఉదయం సెందలాడే లేచేవాడు. 
అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క 
దహనబలి అర్పించేవాడు. “ఒకవేళ నా పిల్లలు నిర్హక్ష్యంగా 
ఉండి, వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశా 
రేమో” అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి 
పాపాల విషయంలో క్షమించబడాలని అతడు ఎల్ల 
ప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడు. 

అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో 
సమావేశమయ్యే రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూ 
తలతోబాటు సాతానుకూడ వచ్చాడు. “ఎక్కడి నుండి 
వస్తున్నావు?” అని సాతానును యెహోవా అడిగాడు. 

“నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” 
అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు. 

అంతట యెహోవా, “నా సేవకుడె న యోబును 
నీవు చూశావా? భూమి మీద అతనీలాంటి వారు 
ఎవ్వరూ లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు 
నమ్మకమైనవాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. 
దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు” 
అని సాతానుతో అన్నాడు. 

ఓ తప్పకుండా! కానీ యోబు దేవుణ్ణి ఆరాధించ 
టానికి ఒక గట్టి కారణం ఉంది! అతణ్ణి, అతని 
కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ 
కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతిపనిలో నీవు 
అతక్ణి విజయుళ్ణి చేస్తున్నావు. అవును, నీవు అతళ్లి 


ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు గనుక అతని 
పశువుల మందలు, గొ(రైల మందలు దేశం అంతటా 
నిండి ఉన్నాయి. "కానీ అతనికి ఉన్న సర్వాన్నీ నీవు 
గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా, నీ 
ముఖం మీదనే శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను” అని 
సాతాను జవాబిచ్చాడు. 

2“సరే యోబుకు ఉన్న వాటన్నింటికీ నీవు 
ఏమైనా చేయి. కాని అతని శరీరానికి మాత్రం హాని 
చేయవద్దు” అని యెహోవా సాతానుతో చెప్పాడు. 
అప్పుడు సాతాను యుహోవా సన్నిధి నుండి 
వెళ్లిపోయాడు. 


యోబు సర్వం పాగొట్టుకొన్నాడు 

132కరోజు యోబు కుమారులు, కుమార్తెలు 
అతని జ్యేష్ట కుమారుని ఇంటివద్ద తినుచూ ద్రాక్టారసం 
తాగుతూ ఉన్నారు. అంతలో ఒక సందేశకుడు 
యోబు దగ్గరకు వచ్చి, “ఎడ్లు దున్నుతూ, ఆ దగ్గర 
లోనే గాడిదలు గడ్డి మేస్తూ వుండగా, ఏషెబాయీ 
యులు.” మా మీద దాడి చేసి నీ జంతువులను 
తీసుకొనిపోయారు! నన్ను తప్ప మిగిలిన నీ సేవకుల 
నందరినీ షెబాయీయులు చంపేశారు. నీతో చెప్పటా 
నికే నేనొక్కడినే తప్పిం చుకొన్నాను” అని చెప్పాడు. 

15ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే 
మరో సందేశకుడు యోబు దగ్గరకు వచ్చాడు. “ఆకాశం 
నుండి మెరుపుల ద్వారా అగ్నిపడి నీ గొ(రైలను, 
సేవకులను కాల్చివేసింది. నీతో చెప్పేందుకు నేను 
ఒక్కల్ణి మాత్రమే తప్పించుకొన్నాను!” అని రెండో 
సందేశకుడు చెప్పాడు. 

"ఆ సందేశకుడు ఇంకా మాట్లాడు తూండగానే ఇంకో 
సందేశకుడు వచ్చాడు. “కల్రీయులు పంపిన మూడు 
గుంపులవారు వచ్చి మా మీద పడి ఒంటెలను తీసుకొని 
పోయారు. పెగా వారు సేవకులను చంపేశారు. నీతో 
చెప్పేందుకు నేనొక్కళ్లి మాత్రం తప్పించుకొన్నాను” 
అని ఈ మూడో సందేశకుడు చెప్పాడు. మూడో 





షెబాయోయులు ఎడారి ప్రాంతపు ఒక జన సమూహం. 

వాళ్లు ప్రజలను ఎదుర్కొని వాళ్ల వస్తువులను దొచుకొనే 
౧ య చ 

వారు; 


589 


నందేశకుడు ఇంకా చెబుతూ ఉండగానే మరో 
సందేశకుడు వచ్చాడు. “నీ పెద్ద కుమారుని యింటి 
వద్ద నీ కుమారులు, కుమార్తెలు భోజనం చేస్తూ, 
ద్రాక్షారసం తాగుతూ ఉండగా !అకస్మాత్తుగా ఎడారి 
నుండి ఒక బలమైన గాలి వీచి ఇంటిని పడ గొట్టేసింది. 
ఆ ఇల్టు నీ కుమారులు, కుమార్తెల మీద పడగానే 
వారు మరణించారు. నీతో చెప్పేందుకు నేను ఒక్కక్ణి 
మాత్రమే తప్పించుకొన్నాను” అని నాలుగో సందే 
శకుడు చెప్పాడు. 

యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని 
తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తల 
గుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి 
దేవుణ్ణి ఆరాధించాడు. ”'అతడు ఇలా చెప్పాడు: 


“నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నేను దిగంబ 
రిని, నాకు ఏమీ లేదు. నేను మరణించి లోకాన్ని 
విడిచి పెట్టటప్పుడు నేను దిగంబరినిగా 
ఉంటాను. నాకు ఏమీ ఉండదు. యెహోవా 
ఇచ్చాడు. యెహోవా తీనుకున్నాడు. 
యెహోవా నామాన్ని స్తుతించండి!” 


2ఇవన్నీ సంభవించినా కానీ యోబు మాత్రం 
పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు. 


సాతాను యోబును మరల చికాకు పెట్టటం 
2 మరో రోజు దేవదూతలు* యెహోవాను కలుసు 

కొనేందుకు వచ్చారు. సాతాను వారితో కూడా 
ఉన్నాడు. సాతాను యెహోవాను కలుసుకొనేందుకు 
వచ్చాడు. *“ఎక్కడికి వెళ్లావు?” అని సాతానును 
యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం 
చేస్తూ ఉన్నాను” అని సాతాను యెహోవాకు జవాబు 
ఇచా ఎడు. 

పోనా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? 
భూమి మీద ఎవ్వరూ అతని వంటివారు లేరు. నిజంగా 
అతడు మంచి మనిషి అతడు తన దేవుడనైన నన్ను 
మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు 
దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కా 
రణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, 
అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు అని సాతానుతో 
యెహోవా అన్నాడు. “చర్మానికి చర్మం* బతికి 
ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు. అతని 
శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, 
అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని 
సాతాను జవాబు ఇచా డు. 





దేవదూతలు అక్షరాలా “దేవుని కుమారులు.” 


చర్మానికి చర్మం బాధ తప్పించుకోటానికి ఏదై నా చేస్తారని 
అర్థం. 


యోబు 1:19-3:3 


సరే, యోబు నీ అధికారం కింద ఉన్నాడు. కాని 
అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని 
సాతానుతో యహోవా చెప్పాడు. 

"అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి 
వెళ్లిపోయి, యోబుకు బాధకరమై న పుండ్లు కలిగిం 
చాడు. యోబు అరికాలు మొదలుకొని నడి నెత్తివరకు, 
అతని శరీరం అంతటా బాధకరమై న పుండ్లు ఉన్నాయి. 
కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. 
అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు 
ఉపయోగించాడు. *యోబు భార్య, “ఇంకా నీవు దేవు 
నికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, 
చావకూడదు?” అని అతనితో అంది. 

యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ 


స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి 


వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. 
కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ 
చేయకూడదు అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగిన 
ప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి 
విరుద్ధంగా ఏమియు మాట్టాడనూలేదు. 


ముగ్గురు స్నేహితులు యోబును చూడటానికి వచ్చారు 
11తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైై న బిల్దదు, 
నయమాతీవాడై న జోఫరు అనే ముగ్గురు యోబుకు 


స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతుల 


నన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. 
ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట 
సమావేశమయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి 
చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు. కాని 
స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి 
చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు 
యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు 
గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు 
చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను 
ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద 
దుమ్మెత్తి పోసుకొన్నారు. తరువాత ఆ ముగ్గురు 
స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు 
పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ 
పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ 
యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు. 


యోబు తన పుట్టిన రోజును శపించుట 
అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన 
రోజును శపించాడు. అతడు ఇలా అన్నాడు: 


“నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక. 
"పిల్లవాడు పుట్టాడు!” అని చెప్పబడిన ఆ రాత్రి 
ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక. 


యోబు 3:4-4:7 


4 


ఆ రోజు చీకటి అవును గాక. ఆ రోజును దేవుడు 
లక్ష్యపెట్టుకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకా 
శింపకుండును గాక. 

ఆ రోజు మరణాంధకారమవును గాక. ఆ రోజును 
ఒక మేఘము కప్పివేయును గాక. నేను పుట్టిన 
ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి 
వెళ్లగొట్టును గాక. 

గాథాంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. ఆ 
రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడ 
కుండును గాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడ 
చేర్చవద్దు. 

ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక. ఆ 
రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును 
గాక. 


"శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును 
ఈ (aes ఈ 


శపించెదరు గాక. సముద్రపు రాక్షసికి కోపం 
పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుష్యులు వారు. 

ఆ నాటీ వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ 
రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును 
గాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. 
ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడ 
కుండును గాక. 

ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను 
మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) 
అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు. 

నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు? 
నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు 
మరణించలేదు? 

నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టు 
కొంది? నా తర్తి స్తనములు నాకెందుకు పాలి 
చ్చాయి? 

నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే ఇప్పుడు 
నేను (ప్రశాంతంగా ఉండేవాళ్లి. 

భూమి మీద బతికిన రాజులు, జ్ఞానులతో బాటు 
విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును ఆ రాజులు, 
జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టుడాలు ఇప్పుడు 
నాశనమె పోయాయి. 

నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి 
ఉంటే ఎంత బాగుండును. వారికి బంగారం ఉంది, 
వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు! 

నేను పుట్టినప్పుడే చనిపోయి, మట్టిలో పాతి 
పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు? 
ఎన్నడూ ఎలుగు చూడని శిశువులా నేను ఉంటే 
ఎంత బాగుండును. 

చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర 
కలిగించటం మానివేస్తారు. అలసిపోయిన మను 
ష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది. 


590 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


4 


ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు. 
కాపలాదారుల స్వరం వారు వినరు. 

ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల 
ప్రజలు సమాధిలో ఉంటారు. మరియు బానిస 
తన యజమాని నుండి విడుదల అవుతాడు. 

శమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని 
ఇంకా బతుకుతూ ఉండనియ్యటం ఎందుకు? 
ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం 
ఎందుకు? 

ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావు 
రాదు. విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న 
ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకు 
తాడు. 

ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా 
సంతోషిస్తారు. వారు పాతిపెట్ట బడినప్పుడు 
ఆనందిస్తారు. 

దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు. 
వారి చుట్టూ ఒక గోడ కడతాడు. 

నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు 
చేస్తాను. కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు 
నీళ్లలా (ప్రవహిస్తున్నాయి. 

నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ 
పడ్డాను. అలానే జరిగింది నాకు! 

నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి 
లేదు. కష్టం మాత్రమే ఉంది!” 


ఎలీఫజు మాట్లాడుతున్నాడు 
"అప్పుడు తేమానువాడై న ఎలీఫజు జవాబు 
ఇచ్చాడు? కసితో ఎవరినా మాట్లాడేందుకు 
ప్రయత్నిస్తే అది నిన్ను 1 కలవర పెడుతుందా? 
నేను మాట్లాడాల్సి ఉంది! 


“"యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉప 


దేశాన్ని చేసావు. బలహీన హస్తాలకు నీవు బలం 
ఇచ్చావు. 

తొ టిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ 
కలిగించాయి. బలహీనమై న మోకాళ్లను నీవు బల 
పరిచావు. 

కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధెర్య 
పడుతున్నావు. కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి 
పోయావు! 

నీవు దేవున్ని ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా 
ఉన్నావు. కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ము 
కోవాలి. నీవు నిర్జోషివి కనుక అదే నీకు నిరీక్షణగా 
ఉండును గాక. 


“యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు 


నిర్జోషియై న మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం 


591 


చేయబడలేదు. మంచి మనుష్యులు ఎన్నడూ 
నాశనం చేయబడలేదు. 

8 కీడు, కష్టం (ప్రారంభించే మనుష్యులను నేను 
గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి. 

9 దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది. దేవుని 
కోపం వారిని నాశనం చేస్తుంది. 

10 దుర్మార్గులు సింహాలవలా గర్జించి గురు పెడతారు. 
కాని దేవుడు దుర్మార్గులను నోరు మూయిస్తాడు. 
మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు. 

11 దుర్మార్గులు తినుటకు ఏమీ లేని సింహాలవలె 
ఉంటారు. వారు చస్తారు, వారి పిల్లలు చెదరి 
పోతారు.” 

12“రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది. 
ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి. 

13 రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా అది నా నిద్రను 
భంగం చేసింది. 

14 నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ 
వణకిపోయాయి! 

15 ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా నా శరీరం 
మీది వెంట్రుకలు వేగంగా చలించాయి! 

16 ఆత్మ ఇంకా నిలిచి ఉంది. కాని అదేమిటో నేను 
చూడలేకపోయాను. ఒక ఆకారం నా కళ ఎదుట 
నిలిచింది. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు నేను ఒక 
మెల్లని స్వరం చెప్పడం విన్నాను. 

17 “ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడుగా 
ఉండలేడు. మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ 
పరిపుద్ధంగా ఉండలేడు. 

18 దేవుడు తన పరలోకపు సేవకులను కూడా 
నమ్మలేడు. తన దేవదూతల విషయంలో కూడా 
దేవుడు తప్పులు పట్టుకోగలడు 

19 కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి 
ఎక్కువ తప్పులు పట్టుకోగలడు. మనుష్యులు 
మట్టి ఇండ్లలో” నివసిస్తారు. ఈ మట్టి ఇండ్ల 
పునాదులు మట్టిలో ఉన్నాయి. వారు చిమ్మెట 
కంటే తేలికగా చావగొట్టబడతారు. 

20 సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మను 
ష్యులు మరణిస్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు. 
వారు శాశ్వతంగా నించి పోతారు. 

21 వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి, ఈ 
మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.” 

ఏ. “యోబూ, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని 

నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు -ఏ 
దేవదూతల 3 తిరుగలేవు! 


2 తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే 





మట్టి ఇండ్లు మానవ శరీరం. 
అ ౧ 


యోబు 4:8-5:18 


చంపివేస్తుంది. బుద్ద్ధిహినుని అసూయ వానినే 
చంపివేస్తుంది. 

3 బాగా వేరూనుకొని, వృద్ధిపొాందుతున్న ఒక బుద్ధి 
హీనుళ్లీ చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా 
ననుకొన్నాడు). అయితే అకస్మాత్తుగా వాని ఇల్టు 
శపించబడింది. 


4 ఆ బుద్ధిహినుని పిల్లలు శ్లేమంగా లేరు. (న్యాయ 


స్థానంలో) వారిని “ఆదుకొనేందుకు నగరద్వారం 
వద్ద ఎవ్వరూలేరు. 


5 ఆ బుద్ధిహనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు 


తీసుకొంటారు. ఆకలిగొన్న ఆ మనుష్యులు 
ముండ్రలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా 
తీసుకొంటారు. ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని 
తీసుకొంటారు. 


6 చెడ కాలాలు మట్లిలోనుండి రావు. కష్టం నేలలో 
య ర] ఈ 


నుండి పెరగదు. 


7 నిప్పులో నుండి రవ్వలు పె పెకి లేచినంత నిశ్చ 


యంగా మనిషి కష్టం కోసమేష పుట్టాడు. 
8 “కాని యోబూ, నేనే గనుక నీవెతే నేను దేవుని 
తట్టు తిరిగి నా సమస్య ఆయనతో చెబుతాను. 





9 దేవుడు చేసే ఆశ్చర్యకరమై న వాటిని మనుష్యు 


లెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే 
అంతం లేదు. 

10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఆయన 
పొలాలకు నీళ్లు పంపిస్తాడు. 

11 దీనుడెన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు. 
దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోష 
పరుస్తాడు. 

12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా 
దేవుడు వారి పథకాలను నివారిస్తాడు. 

13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి 
పథకాల్లోనే పట్టేస్తాడు. అందుచేత తెలివిగల మనిషి 
యొక్క పథకాలు విజయవంతం కావు. 

14 పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీక 

టిలో వలె తడబడుతారు. మధ్యాహ్నపు వేళల్లో 
సైతం రాత్రిపూటలా తడువులాడుతారు. 

15 దెవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు. 
బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే 
రక్షిస్తాడు. 

16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది. న్యాయంగా 
లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు. 

17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు. 
కనుక సర్వశక్తిమంతుడై న దేవుడు నిన్ను శిక్షించి 
నప్పుడు, దానిని తోసిపుచ్చకు. 

18 దేవుడు చేసిన గాయాలకు ఆయన కట్టు కడతాడు. 
ఆయనే గాయపరుస్తాడు, కాని ఆయన చేతులే 
తిరిగి స్వస్థపరుస్తాయి. 


అదు ఛతాలకు 


యోబు 5:19-6:19 


19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు; 
అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు. 

20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరణం 
నుండి రక్షిస్తాడు. యుద్దంలో దేవుడు నిన్ను 
మరణం నుండి కాపాడుతాడు. 

21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను 
గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను 
రక్షిస్తాడు. నాశనం వచ్చినప్పుడు నీవు భయ 
పడాల్సిన పనిలేదు. 

22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు. అడవి 
జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం 
లేదు. 

23* నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు 
దున్నే పొలాల్లో బండలు ఉండవు. మరియు అడవి 
మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు. 

24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక నీవు శాంతంగా 
జీవిస్తావు. నీవు నీ ఆస్తీ లెక్కించగా ఏదీ పోయి 
ఉండదు. 

25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు. నేలమీద గడ్డి 
పరకల్టా నీ పిల్లలు చాలామంది ఉంటారు. 

26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు 
ఉంటావు. అవును, నీవు పక్వమయిన వృద్దాప్యం 
వరకు జీవిస్తావు. 

27 “యోబూ, ఈ విషయాలు మేము పరిగీలించాం. 
అవి సత్యమైనవని మాకు తెలుసు. అందుచేత 
యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ 
మట్టుకు నీవే వాటిని తెలుసుకో.” 


ఎలీఫజుకు యోబు జవాబిచ్చుట 

6 1-2అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: 

“నా శ్రమే గనుక తూచబడితే, నా కష్టం అంతా 
త్రాసులో ఉంచబడితే, 

3౩ సముద్రాల ఇసుక కంళు నా దుఃఖం ఎక్కువ 
బరువయిందని నీవు (గహిస్తావు! అందుకే నా 
మాటలు వెర్రిగా కనిపిస్తాయి. 

4 నర్వశక్తిమంతుడై న దేవుని బాణాలు నాలో 
ఉన్నాయి. ఈ బాణాల విషంనా ఆత్మ తాగు 
తుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపి 
నాకు విరోధంగా ఉంచబడ్డాయి. 

5 ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం 
సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే 
అదేమి గొడవ చెయ్యదు. ఆవుకు ఆహారం ఉంటే 
అది ఆరోపణ చెయ్యదు. 





23వ వచనం హీబూలో పొలాలలోవున్న రాళ్లతో ఒక 
నిబంధనను ఏర్పరచుకొంటావు. మరియు జంతువులు నీతో 
శాంతియుతంగా ఉంటాయి. 


592 


6 రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? 
గుడ్డులోని తెల్లసాన రుచిలేనిది. 

7 (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని 
నేను ముట్టుకో వటానికి గూడా ఒప్పుకోను; 
అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా 
చేస్తుంది. 


8 “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను. 
నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని 
దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను. 

9 దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి, నన్ను 
చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను! 

10 ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను 
ఆదరణ పొందుతాను. ఎడతెగని నా బాధల్లోనే 
నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్దుని 
ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్క 
రించలేదు. 

11“నా బలం క్షీణించిపోయింది, గనుక నేను ఇంకా 
బతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు. చివరికి 
నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. 
అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం 
ఏమీ లేదు. 

12 బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో 
చేయబడలేదు. 

13 ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తి 
నాకు లేదు. ఎందుకంటే విజయం నా వద్దనుండి 
తొలగించి వేయబడింది. 

14 “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు 
అతని మీద దయ చూపాలి. ఒక మనిషి, తన 
స్నేహితుడు సర్వశక్తిమంతుడై న దేవుని నుండి 
దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి 
నమ్మకంగా ఉండాలి. 

15 కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. 
నేను మీ మీద ఆధారపడలేదు. ఒక్కొక్కప్పుడు 
(ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలు 
వల్గా ఉన్నారు మీరు. 

16 మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్న 
ప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు. 

17 కానీ ఆ కాలువలు ఎండిపోయిన వెళ ప్రవహించవు. 
వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు. కాలువలు 
ప్రవహించవు. 

18 వ్యాపారన్ధుల బృందాలు వారి మార్గాలలోని 
మలుపులు కొసలు తిరిగి పనికిమాలిన నేల మీదకు 
వెల్లి అక్కడ మరణిస్తారు. 

19 తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు. 
షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోనం) 
చూస్తారు. 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


593 


యోబు 6:20-7:21 


నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు. కానీ 6 “నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతి 


ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు. 
ఇప్పుడు మీరూ ఆ కాలువల్గ్లా ఉన్నారు. మీరు 
సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి 
భయపడుతున్నారు. 

నాకు ఏమైనా ఇవ్వండి, మీ ఐశ్వర్యంలోనుండి 
నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్ప 
లేదు. 


“శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూరు 


లైన వారి నుండి నన్ను రక్షించండి అని నేను 
ఎన్నడూ చెప్పలేదు. 

కనుక, ఇప్పుడు నాకు నేర్చించండి. నేను నెమ్మ 
దిగా ఉంటాను. నేను ఏమి తప్పు చేశానో నాకు 
చూపించండి. 

నిజాయితీ మాటలు శక్తి గలవి. కానీ మీ వాదాలు 
దేనినీ రుజువు చేయవు. 

నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా? మరింత 
నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా? 
అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని 
సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే 
ఆడతారు. మీరు మీ స్నేహితుళ్ణి అమ్ముకొంటారు. 
కానీ ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. 
నేను మీతో అబద్ధం చెప్పను. 

కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యా 
యంగా ఉండవద్దు. అవును, మళ్లీ ఆలోచించండి. 
నేను తప్పు ఏమీ చేయలేదు. 

నేను అబద్ధం చెప్పటం లేదు.నా మాటల్లో చెడు 
ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.” 
యోబు చెప్పాడు, 

“మనిషికి భూమి మీద కష్టతరమై న సంఘర్షణ 
ఉంది. అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది. 
ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత 
చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి. 
జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా 
ఉన్నాడు మనిషి. 

అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడు 
తోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి 
పోయి ఉంటాయి. శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట 
ఒకటి నాకు ఇవ్వబడ్డాయి. 

నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను, "నేను 
లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది? అనే 
రాత్రి జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు వచ్చేం 
తవరకు నేను అటూ యిటూ దొర్జ్హుతూనే 
ఉంటాను. 

నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్ప 
బడింది. నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న 
పుండ్రతో నిండిపోయింది. 


20 


21 


స్తున్నాయి. నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం 
అవుతుంది. 

దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే 
అని జ్ఞాపకం చేసుకో. నా కళ్లు మంచిదానిని దేనినీ 
మరల చూడవు. 

నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల 
చూడవు. నీవు నాకోసం చూస్తావు. కాని నేను 
చనిపోయి వుంటాను. 

ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది. అదే 
విధంగా మరణించిన ఒక మనిషి సమాధిలో పాతి 
పెట్టబడతాడు. మరల తిరిగిరాడు. 

అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు. అతని 
స్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు. 
అందుచేత నేను మౌనంగా ఉండను. నేను గట్టిగా 
మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. నా 
ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ 
చేస్తాను. 

ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు? 
నేను ఏమై నా నము ద్రాన్నా, లేక సముద్ర 
రాక్షసినా? 

నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి నా మంచం 
నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి 

కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపెడుతు 
న్నావు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు. 
అందుచేత బతకటం కంటు గొంతు నులుమి చంప 
బడటం నాకు మేలు. 

నా బదుకు నాకు అసహ్యం. నేను శాశ్వతంగా 
జీవించాలని కోరను నన్ను ఒంటరిగా ఉండనివ్వు. 
నా జీవితానికి అర్థం శూన్యం. 

దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? 
నీవు అతనిని ఎందుకు గౌరవించాలి? మనిషికి 
నీవసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి? 

నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు, 
ప్రతిక్షణం ఎందుకు పరీక్షిస్తావు? 

దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు 
ఎందుకు చూడవు? ఒక క్షణమైన నీవు నన్ను, 
ఒంటరిగా ఉండనియ్యవు? 

మనుష్యులను గమనించువాడా, నేను పాపం చేశా 
నంటావా, సరే మరి, నన్నేం చేయమంటావు? 
దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెం 
దుకు ఉపయోగించావు? నేను నీకు ఒక భారమె 
పోయానా? . 
నీవు నా తప్పిదాలు క్షమించి, నా పాపాలను 
ఎందుకు క్షమించకూడదు? త్వరలోనే నేను చచ్చి 
సమాధిలో ఉంటాను. అప్పుడు నీవు నాకోసం 
వెదకుతావు. నేను పోయి ఉంటాను.” 


యోబు 8:1-9:12 


బిల్బదు యోబుతో మాట్లాడటం 

8 అప్పుడు షూహీ వాడై న బిల్దదు జవాబిచ్చాడు: 
2" ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు? నీ 
మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి. 

3 దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు. సక్ర 
మంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ 
శక్తిమంతుడై న దేవుడు ఎన్నటికీ చెరపడు. 

4 నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, 
ఆయన వారిని శిక్షించాడు. వారు వారి పాపాలకు 
వెల చెల్లించారు. 

5 అయితే యోబూ, ఇప్పుడు దేవుని వెపు చూడు. 
ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు. 

6 నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన 
వచ్చి నీకు సహాయం చేస్తాడు. మరియు నీ కుటుం 
బాన్ని, నీ వస్తువులను ఆయన తిరిగి నీకు ఇస్తాడు. 

7 నీకు మొదట ఉన్నదానికంటు ఎక్కువగా వస్తుంది. 

8 “వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల 
నుండి ఏమి “నేర్చుకొన్నారో తెలుసుకో. 

9 ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు 
ఉంటుంది గనుక. మనకు ఏమీ తెలియదు. భూమి 
మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి. 

10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు 
నేర్చిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక 
జ్ఞాన సందేశం ఇస్తారు.” 

11 బిల్లదు చెప్పాడు, “ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా 
పెరుగుతుందా! నీళ్లు లేకుండా రెల్లు పెరుగు 
తుందా? 

12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి 
పోతాయి. వాటిని కోసి, ఉపయోగించలేనంత 
చిన్నవిగా అవి ఉంటాయి. 

13 దేవుణ్లీ మరచిపోయే ఏ మని షైనా సర ఆ రెల్టు 
లాగానే ఉంటాడు. దేవుక్ణి మరచిపోయే మనిషికీ 
భవిష్యత్తు ఉండదు. 

14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ 
మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది. 

15 ఆ మనిషి సాలెగూటిమీద అనుకోగా ఆ గూడు 
తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని 
ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు. 

16 సమృద్దిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న 
మొక్కల్లా అతడు ఉంటాడు. ఆ మొక్క కొమ్మలు 
తోట అంతటా వ్యాపిస్తాయి. 

17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి ఆ 
బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ 
ఉంటుంది. 

18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి 
నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు. 





594 


"నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడ 
లేదు అని ఆ తోట అంటుంది. 

19 కనుక ఆ మొక్కకు ఉన్న సంతోషం అంతా అంతే. 
తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగు 
తాయి. 

20 నిర్వోషియై న మనిషిని దేవుడు విడువడు. చెడ్డ 
మనుష్యులకు ఆయన సహాయం చేయడు. 

21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, నీ 
పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు. 

22 కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు. దుష్టుల 
గృహాలను ఆయన నాశనం చేస్తాడు. 


బిల్దదుకు యోబు జవాబు 
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: 
న్‌! నీవు చెప్పేది సత్యమే అని నాకు 
తెలుసు. అయితే మానవుడు దేవుని దృష్టిలో 
ఎలా నిర్జోషిగా ఉండగలడు? 

3 ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి 
ప్రశ్నలు అడుగవచ్చు. కానీ ఒక్కదానికి కూడా ఏ 
మనిషి జవాబు యివ్వలేడు. 

4 దేవుని జ్ఞానం లోతెనది, ఆయన శక్తి గొప్పది. 
దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా 
తప్పించుకోలేడు. 

5 దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలి 
యదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతా 
లను తలక్రిందులు చేస్తాడు. 

6 భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపా 
లను పంపిస్తాడు. భూమి పునాదులను దేవుడు 
కంపింపజేస్తాడు. 

౫ దెవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయిం 
చకుండా చేయగలడు. ప్రకాశించకుండా, నక్ష్మత్రా 
లకు ఆయన తాళం వేసి పెట్టగలడు. 

8 దేవుడే ఆకాశాలను చేశాడు. మహాసముద్ర తరంగాల 
మీద ఆయన నడుస్తాడు. 

9 స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు 
ఆయనే. దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే [గ్రహాలను 
ఆయన చేశాడు. 

10 మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను 
దేవుడు చేస్తాడు. దేవుని మహా అద్భుతాలకు 
అంతం లేదు. 

11 దేవుడు నన్ను దాటి వెళ్లేటప్పుడు నేను ఆయనను 
చూడలేను. దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన 
గ్‌”ప్పతనాన్ని నేను (గ్రహించలేను. 

12 దేవుడు దేనినై నా తీసివేస్తే, ఏ ఒక్కరూ ఆయన్ని 
వారించలేరు. “ఏమిటి నీవు చేస్తున్నది? అని 
ఎవ్వరూ ఆయనతో అనలేరు. 


595 


13 దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు 
సహాయకులకు కూడా దేవుడంటే భయం.” 

14 యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను 
దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేం 
దుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు. 

15 యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు 
నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని 
(దేవుని 'ప్రాధేయపడడం మాత్రమే నేను చేయ 
గలిగింది అంతా. 

16 ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన 
జవాబిచ్చినా, దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను 

17 నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపి 
స్తాడు. ఏ కారణం లేకుండానే ఆయన నాకు 
ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు. 

18 దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు. ఆయన 
నన్ను ఇంకా ఏక్కువ కష్ట పెడతాడు. 

19 నేను దేవుణ్ణి ఓడించలేను. దేవుడు శక్తిమంతుడు. 
దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూ 
ర్చేటట్టు నేను కేయలేను. దేవుణ్ణి న్యాయస్థానానికి 
రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు? 

20 యోబు అనే నేను నిర్జోషిని, కాని నేను చెప్పే 
మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి. 
కనుక, నేను నిర్జోషిని, కాని నా నోరు నేను దోషిని 
అని ప్రకటిస్తుంది. 

21 నేను నిర్జోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య 
పెట్టను. నా సొంత జీవితం నాకు అసహ్యం. 

22 జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కనుక 
"దేవుడు నిర్జోషులను, దుర్మార్గులను కూడా 
నాశనం చేస్తాడు అని నేను తలస్తాను. 

23 ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా 
చనిపోయినప్పుడు అతని (శ్రమను చూసి దేవుడు 
నవ్వుతాడు. 

24 భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు 
దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా? 
ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు? 

25 “పరుగెత్తేవాని కంటు వేగంగా నా రోజులు గడిచి 
పోయాయి. నా రోజులు ఎగిరిపోతున్నాయి, 
వాటిలో సంతోషం లేదు. 

26 జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా 
పోతున్నాయి. పక్షిరాజులు తాము పట్టుకొన్న 
జంతువుల మీదికి దూసుకు వచ్చినట్టుగా నా 
రోజులు వేగంగా గడిచి పోతున్నాయి. 





27 “నేను ఆరోపణలు చేయను, నేను నా బాధ 
మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ 
ఉంటాను అని ఒక వేళ నేను చెప్పినా, 


యోబు 9:13-10:8 


28 నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే. 
ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా 
చెబుతున్నాడని నాకు తెలుసు గనుక. 

29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. 
కనుక నేను ఇంకా ఎందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. 
పోనీ దానిని, “మర్చిపో అని అంటాను నేను. 

30 మంచుతో నన్ను నేను కడుగుకొన్నా, సబ్బుతో 
నేను నా చేతులు కడుగుకొన్నా 

31 దేవుడు నన్ను చావు గోతిలో పడవేస్తాడు. 
అప్పుడు నా వస్తాలే నన్ను ద్వేషిస్తాయి. 

32 దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయ 
నకు జవాబు ఇవ్వలేను. న్యాయస్థానంలో మేము 
ఒకరి నొకరం కలుసుకోలేం. 

33 మాకు మధ్య నిలబడేందుకు ఎవరెనా ఉంటే 
బాగుండును. మా ఇద్దరికీ న్యాయంగా తీర్చు 
తీర్చేవారు ఎవ్లరెనా ఉంటే బాగుండును. 

34 దేవుని శిక్షా దండాని ్న తీసువేసుకొనే వారు ఎవ్లరెనా 
ఉంటే బాగుండును. అప్పుడు దేవుడు నన్ను 
ఇంకెంత మాత్రము భయ పెట్టుడు. 

35 అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను 
చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను. కానీ 


ఇప్పుడు నేను అలా చేయలేను. 
10. "నా స్వంత బీవితం నాకు అసహ్యం. అందు 
చేత స్వేచ్చగా ఆరోపణలు చేస్తాను. 
నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు 
నేను మాట్లాడతాను. 

2 నేను దేవునితో చెబుతాను, "నన్ను నిందించవద్దు. 
నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద 
నీకు ఎందుకు విరోధం? 

3 దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం 
నీకు సంతోషమా? చూస్తుంటే, నీవు చేసిన దాని 
గూర్చి నీకు శ్రద్ధ లేనట్టుంది. దుర్మార్లులు వేసే 
పథకాలకు నీవు సంతోషిస్తున్నావా? 

4 దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా? మను 
ష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తు 
న్నావా+ 

5 మా రోజుల్జ్లాగ మీవి కొద్దిపాటి రోజులా? మా 
సంవత్సరాల్డా “మీవి కొని గ సెంవత్సరాలేనా? 

6 నీవు నా తప్పుకోసం చూస్తూ నాపాపం కోసం 
వెదకుతున్నావు. 

7 కానీ నేను నిర్జోషిని అని నీకు తెలుసు. అయితే 
నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు! 

8 దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని 
తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం 
చేస్తున్నావు. 








చావు గోతి అక్షరాల గోరి. 


యోబు 10:9-11:15 


9 


20 


21 


22; 


దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం 
చేసుకో. కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా 
ఎందుకు మారుస్తున్నావు? 

పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను పోస్తున్నావు. 
నన్ను వెన్న చిలకరించినట్టుగా చేస్తున్నావు. 
ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను 
చేశావు. తర్వాత చర్మంతో, మాంసంతో నీవు 
నన్ను కప్పివేశావు. 

నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ 
చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపిం 
చావు. నా ఆత్మను కాపాడావు. 

కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ 
హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదేనని 
నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది 
ఇదేనని నాకు తెలుసు. 

ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు 
నన్ను శిక్షించవచ్చునని నీవు నన్ను గమనిస్తూ 
ఉంటావు. 

నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని. అది 
నాకు చాలా చెడు అవుతుంది. కానీ నేను నిర్జోషిని 
అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను. ఎందు 
కంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను 
గనుక. 

ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే 
ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడు 
తావు. నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు. 
నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు నీకు ఎల్ల 
ప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. నామీద నీ కోపం 
ఎక్కువ అవుతుంది. నీవు నా మీదికి కొత్త సెన్యా 
లను పంపిస్తావు. 

అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు 
పుట్టనిచ్చావు? నన్ను ఎవరూ చూడక ముందే 
నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది. 

నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే 
బాగుండును. నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా 
సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.? 
నా జీవితం దాదాపు అయిపోయింది. కనుక నన్ను 
ఒంటరిగా వదిలెయ్యి. args కొద్దిపాటి వసతుల్ని 
అనుభవించనివ్వు. 

ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగి 
రారో, అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు 
నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది 
సమయం నన్ను అనుభవించనివ్వు. 

ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందర 
గోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభ 
వించ నివ్వు. అక్కడ వెలుగు కూడా చీకటిగా 
ఉండి ఉంటుంది.” 


596 


ll 


2 


Tr 


8 


9 


జోఫరు యోబుతో మాట్లాడటం 
అప్పుడు నయమాతీ దేశపువాడై న జోఫరు 
యోబుకు జవాబిచ్చాడు: 
“ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే! 
ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే 
అనిపిస్తోందా? లేదు. 
యోబూ, నీకు చెప్పేందుకు మా వద్ద జవాబు 
లేదనుకొంటున్నావా? నీవు దేవునిగూర్చి నవ్వి 
నప్పుడు, నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అను 
కొంటున్నావా? 
యోబూ! నీవు దేవునితో, “నా నమ్మకాలు సరి 
యై నవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే 
అని చెబుతున్నావు. 
యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, నీవు చేసేది 
తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశి 
స్తున్నాను. 
అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్ప 
గలడు. ప్రల విషయానికీ, నిజంగా రెండు వెపులు 
ఉంటాయని ఆయన నీతో చెబుతాడు. అది నిజ 
మైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో: దేవుడు 
నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంలు తక్కువగానే 
గిక్టిస్తున్నాడు. 
“యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించ 
గలవా? సర్వశక్తిమంతుడై న దేవుని గొప్పదనాన్నీ, 
శక్తినీ చూపించే హద్దులను నీవు (గ్రహించలేవు. 
అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది! ఆ హద్దులు 
సమాధి లోతులకంజు లోతెనవి. కానీ, అది నీవు 
(గ్రహించలేవు! భౌ 
దేవుడు భూమికంటే గొప్పవాడు, సము దంకంటే 
పెద్దవాడు. 


10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ 


(కా 
an 


ma 


2 


13 


= 
- 


(వా 
(గి 


స్థానానికి తీసుకొనివస్తే, ఏ మనిషీ ఆయనను 
వారించలేడు. 

నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి 
తెలుసు. దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, 
ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు. 

ఒక అడవి గాడిద ఎల్తాగెతే ఒక మనిషికి జన్మ 
ఇవ్వలేటో, అలాగే బుద్దీహీనుడు ఎన్నటికీ జ్ఞాని 
కాజాలడు. 

“అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటా 
నికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. 
ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి. 
నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి. 
నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు. 
అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు 
నిశ్చలంగా చూడగలుగుతావు. నీవు బలంగా 
నిలబడతావు. భయపడవు. 


20 


12 


597 


యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచి పోగలవు. 
నీ కష్టాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం 
చేసుకొంటావు. 

అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంబు నీ 
జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది. జీవి 
తపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా 
(ప్రకాశిస్తాయి. 

యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా 
ఉంటావు. దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు 
విశ్రాంతినిస్తాడు. 

నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ 
ఇబ్బంది పెట్టరు, బాధించరు. మరియు అనేక 
మంది నీ సహాయం వేడుకొంటారు. 

కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు, 
అయితే ఆశ ఏమీ ఉండదు. వారు వారి కష్టాలు 
తప్పించుకోలేరు. వారు చస్తారు అనేది ఒక్కటే 
వారికి ఉన్న ఆశ.” 


జోఫరుకు యోబు జవాబు 
అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు 
ఇచ్చాడు: 


2 “సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల 


a 


6 


వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు 
మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు. 
అయితే మీరు ఎంత జ్ఞానంగలవాళ్లో నేనూ అంత 
జ్ఞానంగలవాడిని. నేను మీకంటే తక్కువేమి కాదు. 
ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు. 


“ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు. 


వారిలా అంటారు: “వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. 
వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.” “కానీ నేను 
మంచివాళ్లి, నిర్జోషిని. అయినప్పటికీ ఇంకా నన్ను 
చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు. 
కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను 
హేళన చేస్తారు. అలాంటి వాళ్లు పడిపోతున్న 
వాళ్లను కొట్టేస్తారు 

దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి 
కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి 
ఒకే దేవుడు వారి స్వంత బలమే. 


“అయితే జంతువుల్ని అడగండి, అవి మీకు నేర్చి 
స్తాయి. లేక ఆకాశ పక్షుల్ని అడగండి, అవి మీకు 
నేర్చిస్తాయి. 

లేక భూమితో మాట్లాడండి, అది మీకు నేర్చి 
స్తుంది. లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం 
గూర్చి మీతో చెప్పనివ్వండి. 


9 





20 


21 


22 


23 


24 


25 


యోబు 11:16-12:25 


వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ 
తెలుసు. 

బతికి ఉన్న (ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి 
మనిషీ దేవుని శక్తి క్రిందనే. 

భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనం 
దమో చెవులు అవి వినే మాటలను పరీక్షించవాః 
ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్ణాయుష్టు 
అవగాహన కలిగిస్తుంది. అని మేము అన్నాము. 
జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా 
మరియు (గ్రహింపు ఆయనవే. 

ఒక వేళ దేవుడు దేన్లినెనా పడగొడితే మనుష్యులు 
దాన్ని తిరిగి నిర్మించలేరు. ఒక వేళ దేవుడు ఒక 
మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని 
విడుదల చేయలేరు. 

ఒక వేళ దేవుడు గాని వర్ణాన్ని ఆపివేస్తే భూమి 
ఎండి పోతుంది. ఒక వేళ దేవుడు గాని వర్ణాన్ని 
రానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది. 
దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలు 
స్తాడు. మోసపోయిన వాడు మోసం చేసిన వారూ 
ఇద్దరూ దేవునికి చెందిన వారే. 

రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు. 
నాయకులు వెరిగా ప్రవర్తించేటట్టు చేస్తాడు 
రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని 
దేవుడు వాటిని తీసివేస్తాడు. అప్పుడు దేవుడు ఆ 
రాజుల మీద నడికట్టు వేస్తాడు. 

తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజ 
కుల బలాన్ని దేవుడు అణచి, వాళ్లను క్రిందికి 
దిగజారేటట్టు చేస్తాడు. 

నమ్మకమై న సలహాదారులను దేవుడు నిశ్శబ్దం 
చేస్తాడు. వృద్దుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు. 
నాయకులను అ(ప్రముఖులనుగా చేస్తాడు. పాల 
కుల బలాన్ని ఆయన తీసివేస్తాడు. 

లోతెన అంధకారంలో నుండి రహస్య సత్యాలను 
దేవుడు చూపిస్తాడు. మరణం లాంటి చీకటి గల 
స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు. 

దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింప 
జేస్తాడు. అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు. 
ఆయన రాజ్యాలను పెద్దవిగా పెరగనిస్తాడు. 
అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదర 
గొడతాడు. 

భూలోక నాయకులను వౌర్రివార్ని గాను అర్థం 
చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు. మార్గం 
లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని 
పంపిస్తాడు. 

ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. 
వారికి ఏ వెలుగూ లేదు. వారు తాగుబోతుల్డా 
నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.” 





యోబు 13:1-14:5 


1 యోబు ఇలా అన్నాడు: “ఇదంతా ఇదివరకే 

నా కళ్లు చూశాయి. మీరు చెప్పేదిఅంతా నేను 
ఇదివరకే వినా సను. అదంతా నేను (గ్రహించాను. *మీకు 
తెలిసింది అంతా నాకు తెలుసు. నేను మీకంటే తక్కువ 
కాదు. “కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) 
సర్వశక్తిమంతుడై న దేవునితో మాట్లాడాలని నేను కోరు 
తున్నాను. నా కష్టాల గూర్చి నేను దేవునితో వాదించా 
లని కోరుతున్నాను. “కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞా 
నాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. 
ఎవరీనీ బాసచేయలేనీ పనికీమాలిన ఎవైద్యుల్ణా మీరు 
ఉన్నారు. మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది. 
అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని. 


6 “ఇప్పుడు, నా వాదం వినండి. నేను నా విన్నపం 
చెబుతుండగా, వినండి 

7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా? 
మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి మీరు చెప్పు 
తున్నవి అబద్దాలే అని మీరు నిజంగా నమ్ము 
చున్నారా? 

8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు 
ప్రయత్నిన్తున్నారా? న్యాయస్థానంలో మీరు 
దేవుని ఆదుకొంటారా? 

9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఆయనకు 
మంచి ఏమై నా కనబడుతుందా? మీరు మనుష్యు 
లను మోసం చేసినష్టే దేవునిని కూడా మోసం 
చేయగలమని నిజంగా అనుకొంటున్నారా? 

10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి షక్షం వహించా 
లని రహన్యంగా నిర్ణయిస్తే దేవుడు నిజంగా 
మిమ్మల్ని గద్దిస్తాడు. 

11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టిస్తుంది. 
ఆయన్ను చూచి మీరు భయపడతారు. 

12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడు 
తున్నాం అనుకొంటారు). కానీ మీ మాటలు బూడి 
దలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీన 
మైనవే. 

13 నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. 
అప్పుడు నాకు ఏం జరగాల్సి ఉందో అది జరగ 
నివ్వండి. 

14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను, 
నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను. 

15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ము 
తూనే వుంటాను. ముఖాముఖిగా ఆయన ముందు 
నా విధానాలను రుజువు చేస్తాను. 

16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, 
గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో. చెడ్డ 
మనిషీ ఎవ్వరూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసు 
కోడానికి సాహసించరు. 


508 


17 నేను చెపే ప్పేది జాగ్రత్తగా విను. నేను వివరిస్తూండగా 
నీ చెవులను విననివ్వవు. 

18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా 
ఉన్నాను. నేను జాగ్రత్తగా నా వాదనలను మీ 
ముందు ఉంచుతాను. నాదే సరి అని నాకు చూపిం 
చబడుతుంది అని నాకు తెలుసు. 

19 నాది తపు అని ఏ మనిషీ రుజువు చేయలేడు. 
అలా ఎవరెనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి 
మరణిస్తాను. 

20 “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ 
చేయుము. అప్పుడు నేను నీవద్ద దాగుకొనను. 

21 నన్ను శిక్షించడము ఆపివేయి. నీ భయాలతో 
నన్ను బెదిరించకు. 

22 అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు 
జవాబు ఇస్తాను. లేదా నన్ను నీతో మాట్టాడనివ్వు. 
నీవు నాకు జవాబు ఇవ్వు. 

23 నేను ఎన్ని పాపాలు చేశాను? నేను ఏం తప్పు 
చేశాను? నా పాపాలు, నా తప్పులు నాకు 
చూపించు. 

24 దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు? నన్ను 
నీ శత్రువులా ఎందుకు చూస్తున్నావు! 

25 నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా? 
నేను (యోబు) గాలి చెదరగొట్టే ఒక ఆకును. 
ఎండిపోయిన ఒక చిన్న గడ్డిపరక మీద నీవు 
దాడిచేస్తున్నావు. 

26 దేవా; నా మీద నీవు కఠినమైన మాటలు 
పలుకుతున్నావు. నేను యువకునిగా ఉన్నప్పుడు 
చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు. 

27 నా పాదాలకు నీవు గొలుసులు వేశావు. నేను 
వేసే ప్రతి అడుగూ నీవు జాగత్తగా గమనిస్తున్నావు. 
నా అడుగులను నీవు తక్కువ చేస్తున్నావు. 

28 అందుచేత కుళ్లిపోయిన దానిలా, చిమ్మెటలు తిని 
వేసిన గుడ్డ సేలికలా నేను నిష్ప్రయోజనం అయి 


పోతున్నాను.” 
14 యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం 
కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమే 
పుట్టాం. “మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు 
త్వరగా పెరిగి, తర్వాత చస్తాడు. కొంచెం సేపు ఉండి, 
ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం. “దేవా, 
నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్చు 
పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము. 
4 “మురికి దానిలో నుండి శుభ్రమై న దాన్ని ఎవరు 
తీయగలరు? ఎవ్వరూ తీయలేరు. 
5 నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల 
సంఖ్య నీవు నిర్భయం చేశావు. నరుడు మార్చజాలని 
హద్దులు నీవు ఉంచావు. 


599 


యోబు 14:6-15:14 


6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని 22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు. 


7 


20 


21 


ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు 
అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు. 
అయితే ఒక చెట్టుకు నిరీక్షణ ఉంది. దాన్ని 
నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త 
కొమ్మలు వేస్తూనే ఉంటుంది. 

భూమిలో దాని వేర్టు పాత్తవెపోవచ్చును. దాని 
మొద్దు మట్టిలో చీకిపోవచ్చును. 

కానీ పేళ్లు “ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. 
మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది. 

అయితే మనిషి మరణిస్తాడు. అతని శరీరం పాతి 


పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, 


అతడు వెళ్లిపోయాడు. 

సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు ఒక నది నీరు 
ఎండిపోయినట్టు 

సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, 
అతడు పండుకొని, మళ్లీ లేవలేడు. మరణించే 
మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత 
వరకు మేల్కొనరు, నిద్రించటం మానుకోరు. 
“మీరు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండు 
నని నా (యోబు ఆశ. నీ కోపం పోయేవరకు, 
నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండు 
ననిపిస్తుంది నాకు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసు 
కొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచు 
కోవచ్చు 

ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బతుకుతాడా? 
నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత 
వరకు కష్టపడి పోరాడుతాను. 

దేవా, నీవు నన్ను పిలుస్తావు, నేను (యోబు) 
నీకు జవాబు ఇస్తాను. నన్ను నీవు చేశావు, నన్ను 
నీవు కోరుతావు 

అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు. 
కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు. 
నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా 
పారవేయి. 


“సరిగా ఒక పర్వతం కూలిపోయినట్టు ఒక బండ 
రి (౩ 


దాని స్థలం నుండి తొలగించబడినట్టు 

నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు, 
నీళ్ళు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు, అదే 
విధంగా, దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం 
చేస్తావు. 

నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే మనిషి 
పోయినట్టే. నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా 
మార్చివేసి శాశ్వతంగా వానిని పంపించివేస్తావు. 
వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ 
అతనికి తెలియదు. అతని కుమారుడు చెడు చేస్తే 
అతడు ఎన్నటికీ దానిని చూడడు. 


అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.” 


యోబుకు ఎలీఫజు జవాబు 
అప్పుడు తేమానువాడై న ఎలీఫజు యోబుకు 


1 వ య. 


“"యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవెతే నీవు 


వట్టి మాటలతో జవాబు ఇవ్వవు. జ్ఞానం గల 
మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన 
మాటలు తో ఉండడు. 

జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్ధం 
లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావో 

యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే 
ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థిం 
చరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు 
ఆటంకం తెస్తావు. 

నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపి 
స్తాయి. యోబూ! నీవు తెలివిగల మాటలు (ప్రయో 
గించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్ని 
స్తున్నావు. 

నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన 
అవసరం లేదు. ఎందుకు? నీ స్వంత నోటితో 
నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ 
జేస్తున్నాయి. నీ స్వంత పెదాలు నీకు విరోధంగా 
మాట్లాడుతున్నాయి. 


“యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని 


తలుస్తున్నావా? కొండలు చేయబడక ముందే నీవు 
జన్మించావా? 

దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా నీ మట్టుకు 
నీవు ఒక్కడవు మాతమే జ్ఞానం గలవాడవని 
తలుస్తున్నావా? 

యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ 
తెలుసు. నీవు (గ్రహించలేని విషయాలు మేము 
(గ్రహిస్తాం. 

తల నెరసిన మనుషులు మరియు వృద్దులు మాతో 
ఏకీభవిస్తారు. అవును, చివరికి నీ తం|డికంచే పెద్ద 
వాళ్ళు కూడా మా పక్షంగా ఉన్నారు. 

దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు 
కానీ నీకు అది మాత్రమే చాలదు. సామ్యమయిన 
పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము. 
యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు? సత్యాన్ని 
ఎందుకు చూడలేక పోతున్నావు? 

నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు నీవు 
దేవునికి విరోధంగా ఉన్నావు. 

“ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. స్రీ 
నుంచి జన్మించిన మనిషి దేవునితో సరిపడి ఉండ 
జాలడు. 





యోబు 15:15-16:9 


15 దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు. 
దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది 
కాదు. 

16 మానవుడు అంతకంటే దౌర్భాగ్యుడు. మానవుడు 
అనహ్యమై నవాడు మరియు పాడై పోయాడు. 
అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కేడును తాగు 
తాడు. 

17“యోబూ, 
వివరిస్తాను. 
చెబుతాను. 

18 జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు 
నేను నీతో చెబుతాను. ఆ జ్ఞానం గల మనుష్యుల 
పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు. 
ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు. 

19 వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. వారిని 
ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ 
దేశంలో లేరు. 

20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ 
పడతాడు. క్రూరమై న మనిషి తన కోసం దాచ 
బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు, 

21 భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి 
మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్న 
ప్పుడు శత్రువు అతని మీద దాడీ చేస్తాడు. 

22 దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి 
తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు. అతణ్ణి చంపివే 
సేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే 
ఉంటుంది. 

23 అతడు అటూ ఇటూ ఆహారం కోసం “ఎక్కడ 
అది అంటూ సంచరిస్తూనే ఉంటాడు. కాని అతని 
శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికి 
చావు మూడిందని అతనికి తెలుసు. 

24 చింత, (శ్రమ అతల భయపెడుతున్నాయి. అతల్లి 
నాశనం చేసేందుకు ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు 
ఈ విషయాలు అతనిపె దాడి చేస్తాయి 

25 ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి 
బిగిస్తాడు కనుక దుర్మార్గుడు దేవునికి విధేయుడ 
య్యేందుకు నిరాకరిస్తాడు. సర్వశక్తిమంతుడై న 
దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా 
ఉండేందుకు ప్రయత్నిస్తాడు. 

26 ఆ మనిషి చాలా మొండివాడు. దుర్మార్గుడు తన 
బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి 
చేస్తాడు. 

27 దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి 
ఉండివుండవచ్చు. వాని నడుం కొవ్వు పొరలతో 
బలిసి ఉండవచ్చు. 

28 కానీ శిథిలమైన పట్టుణాల్జో వాడు నివసిస్తాడు. 
ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివ 


నా మాట విను. నేను దానిని నీకు 
నాకు తెలిసిన దానిని నేను నీతో 


600 


సిస్తాడు. అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు. 

29 దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు. అతని 
ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. అతని పంటలు 
ఎక్కువగా పండవు. 

30 దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. అగ్నిచేత 
కొమ్మలు కారిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. 
దేవుని శ్వాస దుర్మార్లుని తుడిచివేస్తుంది. 

31 దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని 
తనను తానే మోసం చేసుకోకూడదు. ఎందుకంటే, 
వానికి ఏమీ దొరకదు కనుక. 

32 దుర్మార్లుని ఆయుష్షు తీరిపోకముందే వాడు ముసలి 
వాడె, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి పచ్చగా 
ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు. 

33 ద్రాక్షాపండ్డు పక్వానికి రాకముందే రాలిపోతున్న 
ద్రాన్షావర్తీలా దుర్మార్గుడు ఉంటాడు. ఆ వ్యక్తి పూలు 
రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు. 

34 ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము. 
డబ్బును (ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత 
నాశనం చేయబడతాయి. 

35 వారు కష్టాలకు పథకం వేసీ దుర్మార్గపు పనులు 
చేస్తారు. మనుష్యులను మోసం చేసేందుకు వారు 
ప్రయత్నం చేస్తారు.” 


ఎలీఫజుకు యోబు జవాబు 
1 6 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: 
2“ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను. 
మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని 
ఆదరణ కాదు. 

3 మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు. మీరెందుకు 
వాదము కొనసాగిస్తారు? 

4 నా కష్టాలే మీకు ఉంటే ఇప్పుడు మీరు చెబుతున్న 
మాటలు నేనూ చెప్పగలను. మీకు విరోధంగా 
జ్ఞానం గల మాటలు చెప్పి, మిమ్మల్ని చూచి 
నేను తల ఊపగలను. 

5 కాని నెను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని 
(ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను. 

6 “అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా 
చేయలేదు. కానీ నేను మాట్లాడకపోతే నాకు 
ఆదరణ లేదు. 

7 నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు. నా 
కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు. 

8 నీవు నన్ను కట్టివేశావు. అది (ప్రతి ఒక్కరూ 
చూడగలరు. నా శరీరం రోగంతో ఉంది, నేను 
భయంకరంగా కనబడుతున్నాను. దాని అర్థం నేను 
దోషిని అని ప్రజలు తలస్తున్నారు. 

9 “దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు, ఆయన నా 
మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చి వేస్తున్నాడు. 


601 


దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు. 
నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి. 

10 మనుష్యులు నన్ను చూచి నవ్వుతారు. వాళ్లంతా 
నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం 
మీద కొట్టడానికి సమ్మతిస్తారు. 

11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. 

12 నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా 
జీవిస్తూ వచ్చాను. కాని దేవుడు నన్ను చితుక 
గొప్టేశాడు. అవును ఆయన నన్ను మెడపట్టి లాగి, 
నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు. గురి 
చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను 
ప్రయోగిస్తున్నాడు. 

13 దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు. నా 
మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతు 
న్నాడు. ఆయన దయ చూపించడు. ఆయన 
నా పైత్య రసాన్ని నేలమీద ఒలక బోస్తాడు 

14 మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు. 
యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరు 
గెత్తుతాడు. 

15 “నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను, కనుక 
గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను. 
నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని 
ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను. 

16 ఏడ్చుట మూలంగా నా ముఖం ఎర్రబడింది. 
ఛాయలు నా క్త చుట్టురా ఉంగరాల్డా ఉన్నాయి. 

17 నేను ఎన్నడూ “క్రూరమైన నేరం ఏదీ చేయలేదు. 
నా ప్రార్థన నిర్మలమయినది. 

18 “భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన 
చెడుగులను కప్పి పెట్టకు). న్యాయం కోసం అరిచే 
నా అరుపులను (ప్రార్థనలను) ఆగిపోనీయకు. 

19 ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు 
ఉన్నారు. నా పక్షంగా (నా పక్కన) ఉండి నాకు 
సాక్షిగా ఉన్నాడు. 

20 నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు. కాని 
నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి. 

21 ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమలాడి 
నట్టుగా, నా కోసం దేవునిని బతిమలాడే ఒక మనిషి 
నాకు కావాలి. 

22 “నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ 
చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే 
జరగాల్సి ఉంది. 


1 నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే 
7 సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు 
గతించి పోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది. 

2 మనుష్యులు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి 
నవ్వుతున్నారు. వారు నన్ను ఆట పట్టిస్తూ అవ 

మానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను. 


యోబు 16:10-17:16 


3 “దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తు 
న్నావని చూపించు, మరి ఎవ్వరూ నన్ను బల 
పరచరు. 

4 నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు, 
కనుక వారు నన్ను అర్ధం చేసుకోరు. దయచేసి 
వారిని జయించనీయకు. 


5 “ఒకడు తన స్వంత పిల్లలను నిర్హక్ష్యం చేసి తన 
స్నేహితులకు.” సహాయం చేస్తాడు అని ప్రజలు 
చెబుతారని నీకు తెలుసా? కాని ఇప్పుడు నా 
స్నేహితులే నాకు విరోధం అయ్యారు. 

6 దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక 
చెడ్డ పదంగా చేశాడు. ప్రజలు నా ముఖం మీద 
ఉమ్మి వేస్తారు. 

7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా 
ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి 
అయ్యాయి. నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా 
సన్నం అయ్యింది. 

8 మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడు 
తున్నారు. దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల 
విషయమై నిర్వోషులు కలవర పడుతున్నారు. 

9 కాని నీతిమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు. 
నిర్జోషులు మరింత బలవంతులవుతారు. 


10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే 
అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం 
చేయండి. మీలో ఎవరూ జ్ఞానం గల వారుకారు. 

11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ 
నాశనం చేయబడ్డాయి. నా ఆశ అడుగంటింది. 

12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు. 
చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు 
అంటారు. 

13 నేను కనిపె పెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం 
అయితే, అంధకార సమాధిలో నేను నా పడక 
వేసుకొంటే 

14 నమాధిని చూచి, “నీవు నా తండీవి అని 
పురుగులను చూసి, "నా తల్లివి లేక “నా సోదరివి 
అని నేను చెప్పవచ్చు 

15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశ 
లేదు. మరియు (ప్రజలు నాయందు ఏ ఆశ చూడ 
లేరు. 

16 (నా ఆశ నాతోనే చనిపోతుందా? అది నేను చని 
పోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా? మన 
మంతా చేరి బురదలోకి వెళ్తామా?” 





ఒకడు ... స్నేహితులకు అక్షరాలా అతడు తన స్నేహితులకు 
ఒక వాటాను వాగ్దానం చేస్తాడు మరియు అతని పిల్లలు 
గుడ్డివాళ్లయ్యారు. 


యోబు 18:1-19:10 


| 


9 


10 


(నా 


3 


_ 
య్‌ 


_ 


క్‌ 


ణా 


6 


యోబుకు బిల్దదు జవాబు 
రి అప్పుడు షూహీ దేశస్తుడై న బిల్బదు యోబుకు 
ఇలా జవాబు చెప్పాడు: 

“యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు? 
నీవు మౌనంగా ఉండి వినాఠి. అప్పుడు మనం 
మాట్లాడుకోవచ్చు 
మేము పపవుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు 
తలస్తావు? 
యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసు 
కొంటున్నావు. కేవలం నీ కోసం మనుష్యులు 
ఈ భూమిని విడిచిపోవాలా? కేవలం నిన్ను తృప్తి 
పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపివేస్తాడని 
నీవు తలస్తున్నావా? 


“అవును నిజమే, దుర్మార్లుని దీపం ఆరిపోతుంది. 
అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది. 
అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది. అతని 
పక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది. 
ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా 
ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బల 
హీనంగా ఉంటాడు. అతని స్వంత దుర్మార్గపు ఆలో 
చనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి. 
అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదో 
స్తాయి. అతడు బోనులోనికి నడచి, అందులో 
చిక్కుకొంటాడు. 
ఒక బోను అతని మడిమెను పట్టుస్తుంది. ఒక 
బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది. 
అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి 
ఉంటుంది. అతని తోవలో ఒక బోను సిద్దంగా 
ఉంది. 
అతని చుట్టురా భయం పొంచి ఉంది. అతడు 
వేసే ప్రతి అడుగు వెనుకా భయం ఉంటుంది. 
చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి. 
అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని 
కోసం సిద్దంగా ఉన్నాయి. 
భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగా 
లను తినివేస్తుంది. అది అతని చేతులను, కాళ్లను 
కుళ్లిపోచేస్తుంది. 
దుర్మార్లుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి 
తీసుకొని పోబడతాడు. భయాల రాజును ఎదుర్కొ 
నేందుకు అతడు నడిపించబడతాడు. 
అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు. 
ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న 
గంధకం చల్లబడుతుంది. 
కింద అతని వేర్చు ఎండిపోతాయి. పెన అతని 
కొమ్మలు చస్తాయి 


602 


17 


20 


21 


భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం 
చేసుకోరు. ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం 
జ్ఞాపకం చైసికోడు: 

మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు. 
అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు. వారు అతన్ని 
లోకంలో నుండి తరిమివేస్తారు. 

అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు. 
అతని కుమారుల నుండి వారసులు ఉండరు. అతని 
యింట యింక సజీవంగా ఉండే మనుష్యులు 
ఎవ్వరూ ఉండరు. 

దుర్మార్లునికి సంభవించిన దానిని గూర్చి విన్న 
ప్పుడు పడమట ఉన్న (ప్రజలు అదిరిపోతారు. 
తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి 
పోతారు. 

ఇది నిజం, దుర్మార్లునికి, అతని ఇంటికి ఇలాగే 
జరుగుతుంది. దేవుని గూర్చి లక్ష్య పట్టని వనికి 
ఇలాగే జరుగుతుంది!” 


యోబు జవాబు 


19 అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు: 


2 “ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు; మాటలతో 


3 


నన్ను నలుగగొడతారు? 

ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు. 
మీరు నా మీద దాడి చేసేటప్పుడు ఎలాంటి సిగ్గూ 
ఉండదు మీకు. 

ఒకవేళ నేను పాపం చేసినా, అది నా సమస్య. 
అది మిమ్మల్ని బాధించదు. 

మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించు 
కోవాలని కోరుతున్నారు. నా కష్టాలకు కారణం 
నా తప్పు మాత్రమే అని మీరు అంటారు. 

కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు. ఆయన 
నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా 
వేశాడు. 


7 “నాకు అపకారం జరిగింది.” అని నేను కేకలు వేస్తాను. 


నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను 
గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా 
మొర ఎవరూ వినరు. 

నేను ముందుకు వెళ్టలేకుండా దేవుడు నా మార్గం 
మూసివేశాడు. నా తోవను ఆయన చీకట్లో దాచి 
పెట్టేశాడు. 

నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు. నా 
తలమీద కిరీటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు. 
నేను చచ్చేంతవరకు నన్ను ఈ పక్క నుండి ఆ 
పక్కవరకు దేవుడు విరుగగొడతాడు. ఒక చెట్టు 
దాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా 
ఆశ తీసివేస్తాడు 


603 


11 దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది. 
ఆయన నన్ను తన శత్రువు అని పిలుస్తున్నాడు. 

12 నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సెన్యాన్ని 
పంపుతాడు. వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మి 
స్తారు. నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు. 





13 “నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు 
చేశాడు. నా స్నేహితులందరికీ నేను పరాయి 
వాడను. 


14 నా బంధువులు నన్ను విడిచిపెట్టిశారు. నా స్నేహి 
తులు నన్ను మరచిపోయారు. 

15 నా ఇంట్లో అతిధులు, పనికత్తెలు నేనేదో పరాయి 
వాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు. 

16 నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు. 
సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు 
జవాబు ఇవ్వడు. 

17 నా శ్వాస వాసన అంటే నా భార్యకు అసహ్యం. 
నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు. 

18 చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు. నేను 
వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు 
సంగతులు మాట్లాడుతారు. 

19 నాకు సన్నిహితమై న స్నేహితులు అందరూ నన్ను 
అసహ్యించుకొంటారు. చివరికి నేను (ప్రేమించే 
మనుష్యులు కూడా నాకు విరోధులయ్యారు. 


20 “నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల 
మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది. నాలో నాకు 
కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది. 

21 “నన్ను దయ చూడండి, నా స్నేహితులారా, నన్ను 
దయ చూడండి. దేవుని హస్తం నాకు విరోధంగా 
వుంది. 

22 దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను 
హింసిస్తారు? నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ 
తృప్తి చెందటం లేదు? 

23 “నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం 
ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని 
నా ఆశ. నేను చెప్పే మాటలు ఒక (గంథపు 
చుట్టలో వ్రాయబడాలని నా ఆశ. 

24 నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసం 
మీద ఇనుప పోగరతో చెక్కబడాలని లేదా ఒక 
బండమీద వ్రాయబడాలని నా ఆశ. 

25 నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని 
నాకు తెలుసు. అంతంలో ఆయన నా పక్షంగా 
నిలబడతాడని నాకు తెలుసు. 

26 నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం 
పాడైపోయిన తర్వాత కూడా నేను దేవుణ్ణి 
చూస్తానని నాకు తెలుసు. 


యోబు 19:11-20:12 


27 నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను. సాక్షాత్తూ 
దేవుళ్లే, ఇంకెవరినీ కాదు. నాలో నా హృదయం 
బలహీనం అవుతోంది. 

28 “ఒకవేళ మీరు, “మనం యోబును ఇబ్బంది పెడ్డాం, 
అతల నిందించటానికి ఏదెనా కారణం వెదుకుదాంి 
అనుకోవచు ను. 

29 కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. 
ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను 
రప్పిస్తుంది. మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా 
ఖడ్గం ప్రయోగిస్తాడు. అప్పుడు తీర్పు ఉంది అని 
మీరు తెలుసుకొంటారు.” 


జోఫరు జవాబు 

20 అప్పుడు నయమాతీయుడై న జోఫరు ఇలా 

జవాబిచ్చాడు: 

2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి. 
నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి 
నీకు చెప్పాలి. 

3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు 
మాకు అవమానకరంగా ఉన్నాయి. కానీ నేను 
జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో 
నాకు తెలుసు. 

4-5 “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ 
బడినప్పటి నుండి ఒక దుర్మార్లుని సంతోషం 
ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా 
కాలంగా నీకు తెలిసిందే. దేవుని లక్ష్యపెట్టని వాని 
ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది. 

6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు. 
అతని తల మేఘాలను తాకవచ్చు. 

7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు 
శాశ్వతంగా పోతాడు. అతన్ని ఎరిగిన ప్రజలు, 
“అతడు ఎక్కడ?” అని అన్నారు. 

8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి 
పోతాడు. ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు 
పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు 
విదిలించబడతాడు. 

9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల 
చూడరు అతని కుటుంబం అతన్ని మరల 
ఎన్నడూ చూడదు. 

10 దుర్మార్లుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసు 
కొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు. దుర్మార్లుని స్వహ 
స్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి. 

11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం 
బలంగా ఉంది. కాని త్వరలోనే అది మట్టి అవు 
తుంది. 

12 “దుర్మార్శుని నోటిలో దుర్మార్గం తియ్యగా 
ఉంటుంది. అతడు దానిని తన నాలుక కింద 
దాచి పెడతాడు. 


యోబు 20:13-21:15 


604 


13 చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని 28 అతని ఇంట్లో ఉన్న సమస్తం దేవుని కోప ప్రవా 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


ఉంటూడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం. 
కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన 
నోటిలో ఉంచుకొంటాడు. 

కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవు 
తుంది. అది అతని లోపల చేదు విషంలా, పాము 
విషంలా అవుతుంది. 

దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు 
వాటిని కక్కివేస్తాడు. అవును, దుష్టుని కడుపు 
వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు. 

దుష్టుడు పాముల విషం పీల్చుతాడు. పాము 
కోరలు వానిని చంపివేస్తాయి. 

అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం 
చూచి దుష్టుడు ఆనందించ లేడు. 

దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం 
చేయబడతాడు. అతని కష్టార్జితం అనుభవించ 
టానికి అతనికి అనుమతి ఇవ్వబడదు. 

దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు 
గనుక. అతడు వారి విషయమై పట్టించుకోలేదు, 
మరియు అతడు వారి వస్తువులను తీసుకొనా డు. 
ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు. 
దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు. వాని ఐశ్వర్యం వానిని 
రక్షించలేదు. 

అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు. 
అతని విజయం కొనసాగదు; 

దుర్మార్లునికి సమృద్దిగా ఉన్నప్పటికీ అతడు 
కష్టంతో కృంగిపోతాడు. అతని సమస్యలు అతని 
మీదకు దిగి వస్తాయి. 

దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన 
తర్వాత దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి 
మళ్లిస్తాడు. దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం 
కురిపిస్తాడు. 


ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారి 
పోతాడేమో కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల 
గొడుతుంది. 

ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చు 
కొని పోయి అతని వీపులో నుండి బయటకు 
వస్తుంది. ఆ బాణం యొక్క మెరుపు కొన అతని 
కాలేయంలో గుచ్చుకు పోతుంది. అతడు 
భయంతో అదిరిపోతాడు. 

అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి. ఏ 
మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతళ్లి నాశనం 
చేస్తుంది. అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని 
నాశనం చేస్తుంది. 

దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది. 
భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది. 


హంలో కొట్టుకని పోతుంది. 
29 దుర్మార్గానికి దేవుడు చేయాలని తలపెడుతోంది 
అదే. దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.” 


యోబు జవాబు 
న్ని 1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: 


2 “నేను చెప్పేది వినండి. మీరు వినటమే మీరు 
నాకు ఇచ్చే ఆదరణ. 

3౩ నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. ఆ 
తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు 
నన్ను గేలి చేయవచ్చు. 

4 “నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు. 
నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం 
ఉంది. 

5 నన్ను చూచి, అదరిపొండి. మీ నోటిమీద చేయి 
పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి 
చూడండి. 

6 నాకు సంభవించిన దానిని గూర్చి తలచినప్పుడు 
నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది. 

7 దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు? 
వారు ముసలివాళ్లవ్వటం, విజయం పాందటం 
ఎందుకు? 

8 దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం 
చూస్తారు. దుర్మార్లులు వారి మనుమలు, మనుమ 
రాండ్రను చూసేంత వరకు బతుకుతారు. 

9 వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం 
లేదు. దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన 
దండం ఉపయోగించడు. 

10 వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. 
వారి ఆవులకు దూడలు ఉన్నాయి. ఆ దూడలు 
పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు. 

11 దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గర 
పిల్లల్లా బయటకు పంపిస్తారు. వారి పిల్లలు గంతులు 
వేస్తారు. 

12 స్వరమండలాలు, పిల్లనగోవుల ధ్వనులతోబాటు 
వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు. 

13 దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభ 
విస్తారు. అనగా వారు మరణించి, శ్రమ అనుభవించ 
కుండానే తమ సమాధికి వెళ్తారు. 

14 కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, 
“మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి, మేము ఏమి చేయా 
లని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు” 
అంటారు. 

15 మరియు దుర్మార్గులు, “సర్వశక్తిమంతుడై న 
దేవుడు ఎవరు? మేము ఆయనను సేవించాల్సిన 


605 


అవసరం లేదు. ఆయనకు ప్రార్థన చేసిన లాభం 
లేదు అంటారు. 

16 గ₹దుర్మార్లులు తమ మూలంగానే వారికి విజయం 
కలుగుతుందని తలస్తారు. కానీ నేను వారి తలం 
పును అంగీకరించను. 

17 అయితే దుర్మార్గుల దీపం ఆర్చివేయబడటం 
అనేది, ఎంత తరచుగా జరుగుతుంది? దుర్మార్లు 
లకు ఎన్నిసార్టు కష్టం వస్తుంది? దేవుడు వారి 
మీద కోపగించి వారిని శిక్షిస్తాడా? 

18 గాలి గడ్డిని ఎగురగొట్టనట్టు, బలమైన గారి ఊకను 
ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగుర 
గొట్టి వేస్తాడా? 

19 "తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమా 
రుణ్ణి శిక్షిస్తాడు అని మీరంటారు. కాదు! ఆ దుర్మా 
ర్లుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మా 
ర్షుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడు 
తున్నట్టు అతనికి తెలుస్తుంది. 

20 పాపి తన స్వంత శిక్షను చూడాలి. సర్వశక్తిమంతు 
డన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు. 

21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు 
చనిపోయినప్పుడు అతడు విడిచిపెడుతున్న తన 
కుటుంబం విషయమై అతడు లక్కచేయడు. 


22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు. ఉన్నత 
స్థానాల్గో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్చు 
తీరుస్తాడు. 

23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక 
మరణిస్తాడు. అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న 
జీవితం జీవించాడు. 

24 అతని శరీరం బాగా పోషించబడింది, అతని ఎము 
కలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి 

25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదన 
గల ఆత్మతో మరణిస్తాడు. అతడు మంచిది 
ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు. 

26 వీళ్లిద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని 
ఉంటారు. వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి. 

27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. 
మరియు మీరు నాకు అపకారం చేయాలని 
తల పెడుతున్నారని నాకు తెలుసు. 

28 యువరాజు ఇల్లు ఎక్కడ?” దుర్మార్గుడు నివసించిన 
ఆ ఇట్ల ఏది?, అని మీరు అంటారు. 

29 “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు 
ఎన్నడూ అడగలేదు. వారి కథలను మీరు అంగీ 
కరించనూ లేదు. 

30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్టు 
బడుతారు. ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో 
ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు. 


యోబు 21:16-22:12 


31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని 
ముఖంమీదే అతల్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ 
లేడు. అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ 
గిక్షించరు. 

32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు 
ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు. 

33 ఆ దుర్మార్గనికి లోయలోని మట్టి తియ్యగా 
ఉంటుంది. వాని చావు ఊరేగింపులో వేలాది మంది 
ఉంటారు. 

34 "అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను 
ఆదరించలేరు. మీ జవాబులు ఇంకా అబద్దాలే!” 


ఎలీఫజు జవాబు 
౧౧ అప్పుడు తేమానువాడై న ఎలీఫజు జవాబు 


యిచ్చాడు: 


2 “దేవునికి నరుడు ఉపకారికాగలడా* జ్ఞానం గల వ్యక్తి 
తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు. 

3 ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ, సర్వ 
శక్తిమంతుడై న దేవునికి అది సంతోషం కలిగించదు. 
నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి 
ఏమీ లాభంలేదు. 

4 “యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది ఆయనను 
నీవు ఆరాధించినందుకా? 

5 కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే. 
యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు. 

6 యోబూ, నీ సోదరులు నీకు బుణపడి ఉన్న 
ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని 
బలవంతం చేశావు. అది కారణం లేకుండా నీవు 
చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్త్రాలు నీవు లాగేసు 
కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు. 

7 అలసిపోయిన మనుష్యులకు నీవు నీళ్లు ఇవ్వలేదు. 
ఆకలిగొన్న మనుష్యులకు నీవు అన్నం పెట్టలేదు. 

8 యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవై 
నప్పటికీ నీవు ఆ (ప్రజలకు సహాయం చేయలేదు. 
నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం 
పొందినవాడవు. 

9 కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని 
పంపించివేశావు. యోబూ! అనాధ పిల్లలను నీవు 
దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవ 
ర్రించావు. 

10 అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి. 
మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయపెడుతుంది. 

11 అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది. 
మరియు అందుకే నీత్త ప్రవాహం నిన్ను కప్పేస్తుంది. 

12“ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు 
నివసిస్తాడు. మహా ఎత్తయిన నక్ష్మత్రాలను దేవుడు 


యోబు 22:13-23:13 


వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా 
ఉన్నాయో నీవు చూడగలవు. 

13 కాని యోబూ, “నీవు దేవునికి ఏమీ తెలియదు! 
అంధకార మేఘాల్గోంచి దేవుడు మాకు ఎలా తీర్పు 
తీరుస్తాడు? 

14 ఆయన ఆకాశపు అత్యున్నత స్తానంలో నడిచే 
టప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయ 
నను కప్పివేస్తాయి.” అని అంటావు. 

15 “యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే 
నీవు నడుస్తున్నావు. 

16 దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందే 
వారు తీసుకోబడ్డారు. ఒక వరదలో వారు కొట్టు 
కొని పోయారు. 

17 “మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి 
మంతుడై న దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు 
అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే. 

18 కానీ ఆ మనుష్యులనే దేవుడు విజయం పొందిన 
ధనికులుగా చేశాడు. దుర్మార్గులు తలచే పద్దతి 
నేను అంగీకరించలేను. 

19 దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు 
చూచి సంతోషిస్తారు. నిర్వోషులు దుర్మార్గులను 
చూచి నవ్వుతూ, 

20 "మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు. 
వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది” అని 
అంటారు. 


21 “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. 
అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది. ఇలా 
నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందు 
తావు. 

22 ఈ ఉపదేశము స్వీకరించి ఆయన మాటలు నీ 
హృదయంలో భద్రం చెసికో 

23 యోబూ! సర్వశక్తిమంతుడై న దేవుని దగ్గరకు నీవు 
తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వ 
బడుతుంది. నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటి 
నుండి దూరంగా తొలగించి వేయాలి. 

24 నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరు 
నుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి 
విసిరికొట్టు. 

25 సర్వశక్తీిమంతుడై న దేవుడే నీకు బంగారంగాను, 
వెండిగాను ఉండనియ్యి. 

26 అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తి 
మంతుడై న దేవునిలో ఆనందం కనుగొంటావు. 
నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు. 

27 నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ 
ప్రార్థన వింటాడు. నీవు ఏం చేస్తానని ఆయనకు 
ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు. 


606 


28 నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు. 
నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది 

29 గర్విష్ణులను దేవుడు సిగ్గు పరుస్తాడు కానీ దీనులను 
దేవుడు రక్షిస్తాడు. 

30 నిర్జోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ 
చేతుల పవితత మూలంగా అతడు రక్షించ 
బడతాడు.” 


యోబు జవాబు 
23 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: 


2 “"ఈచేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను. 
దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు. కనుక నేను 
ఆరోపిస్తూనే ఉంటాను. 

3 దేవునిని ఎక్కడ వెదకాలో ఆయన యొద్దకు ఎలా 
వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ. 

4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను. నేను 
నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదా 
లతో నిండిపోతుంది. 

5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను 
తెలిసికోవాలని కోరుతున్నాను. అప్పుడు నేను 
దేవుని జవాబులు (గ్రహిస్తాను. 

6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా? 
లేదు, ఆయన నా మాట వింటాడు! 

7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన 
గాధను దేవునికి వివరించవచ్చును. అప్పుడు నా 
న్యాయమూర్తి నన్ను విముక్తుల్ణి చేయవచ్చును. 

8 “కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు. 
ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు 
కనబడలేదు. 

9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన 
కనబడడు. దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా 
ఆయన నాకు కనబడడు. 

10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు. 
ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు 
నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. 
నేను స్వచ్చమైన బంగారంలా ఉన్నట్టు ఆయన 
చూస్తాడు. 

11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే 
నడిచాను. దేవుని మార్గం అనుసరించకుండా నేను 
ఎన్నడూ తిరిగి పోలేదు. 

12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ 
చేస్తాను. నా “భోజనం కంటే దేవుని నోటినుండి 
వచ్చే మాటలు నాకు ఇష్టం. 

13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఏ మనిషీ ఆయ 
నకు విరోధంగా నిలబడలేడు. దేవుడు అనుకొన్నది 
ఆయన చేస్తాడు. 


607 


14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడో 
దాన్ని ఆయన చేస్తాడు. నా కోసం ఆయనకు 
ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. 

15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా 
నేను భయపడతాను. వీటన్నింటిని గూర్చీ నేను 
తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను. 

16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు. 
నేనేమో నా ధైర్యం కోల్ళోతాను. సర్వశక్తిమంతు 
డైన దేవుడు నన్ను భయపెడతాడు. 

17 కానీ చీకటి నేను మౌనంగా ఉండేటట్టు చేయదు. 
గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది. 





24. “సర్వశక్తిమంతుడై న దేవుడు న్యాయవిచారణ 
కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర 
యించడు? దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ 
న్యాయవిచారణ సమయం కోనం అనవనరంగా 
ఎందుకు వేచి ఉండాలి?” 


2 “మనుష్యులు తమ పొరుగు వారి భూమిని ఆక్ర 
మించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మను 
ష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయ 
శ్లకు వాటిని తోలుకొని పోతారు. 

3 అనాధల గాడిదను వారు దొంగిలిస్తారు. ఒక విధవ 
వారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును 
వారు తోలుకొని పోతారు. 

4 ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి 
సంచారం చేసేటట్లు (ప్రజలను వారు బలవంతం 
చేస్తారు. పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారి 
నుండి దాగుకొనేలా బలవంతం చేయబడుతారు. 

5 “అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి 
గాడిదలా ఉన్నారు ఈ సేద (ప్రజలు. పేద ప్రజలకూ 
వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది. 

6 పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని 
పొలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి? 
దుర్మార్గుల ద్రాక్షా తోటల నుండి వారు పండ్లు 
ఏరుకొంటారు. 

7 పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్త 
బుచ్చారి. చలిలో వారు కప్పుకొనేందుకు వారికి 
ఏమీ లేదు. 

8 కొండల్లోని వర్ణానికి వారు తడిసిపోయారు. వాతా 
వరణం నుండి వారిని వారు కాపాడుకొనేందుకు 
వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు 
దగ్గరలో ఉండాలి. 

9 దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తర్హి దగ్గర నుండి 
లాగివేసుకొంటారు. పేద మనిషియుక్క బిడ్డను 
వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి 
ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ 
చిన్న బిడ్డను బానిసగా చేస్తారు. 


యోబు 23:14-24:22 


10 పేద ప్రజలకు బట్టలు లేవు. కనుక వారు దిగంబ 
రులుగా పని చేస్తారు. దుర్మార్గుల కోసం వారు 
పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలి 
తోనే ఉంటారు. 

11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు. వారు 
ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా 
దాహంతోనే ఉంటారు. 

12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమై న 
శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి. బాధించబడిన 
మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ 
దేవుడు వినటం లేదు. 

13 “వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు 
ఉన్నారు. వారు ఏమి చేయాలని దేవుడు కోరుతు 
న్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు 
దేవుని మార్గంలో నడవరు. 

14 నరహంతకుడు ఉదయాన్నే లేచి పేద (ప్రజలను, 
అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు. రాత్రివేళ 
అతడు దొంగగా మారిపోతాడు. 

15 వ్యభిచారం చేసే వాడు రాత్రి కోసం వేచి ఉంటాడు. 
"నన్ను ఎవ్వరూ చూడడం లేదు అని అతడు 
అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు 
కొంటాడు. 

16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో 
చొరబడతారు. కానీ పగటివేళ వారు వారి స్వంత 
ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించు 
కొంటారు. 

17 ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది. 
చీకటి దారుణాలకు వారు స్నేహితులు. 

18 “కాని వరద నీటిపై నున్న నురగవలె దుర్మార్గులు 
తీసుకొని పోబడతారు. వారి స్వంత భూమి శపించ 
బడింది. కనుక (ద్రాక్షా తోటలలో రాక్షాపండ్లు 
కోసే పనికి వారు వెళ్లరు. 

19 వేడిగా, పొడిగా ఉండే గారి శీతాకాలపు మంచు 
నీళ్లను తొలగించి వేస్తుంది. అదే విధంగా దుర్మా 
ర్లులు కూడా తీసుకొని పోబడతారు. 

20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి 

హితం వానిని మరిచిపోతుంది. దుర్మార్గుని శరీ 
రాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత 
మాత్రం జ్ఞాపకం చేసేకోబడడు; దుర్మార్గులు పడి 
పోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు. 

21 దుర్మార్గులు గొడాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు 
లేని స్తీ స్ర్రైని వారు బాధిస్తారు. వారు విధవరాలికి 
దయ చూపెట్టురు. 

22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు 
దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలంగల మను 
ష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత 
జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు. 


యోబు 24:23-27:9 


23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం 
వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో కాని దేవుడు వారిని 
ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. 

24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధి 
స్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు. మను 
ష్యులందరిలాగే వారూ ఒక చోట్‌ చేర్చబడతారు. 
తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్టా 
మరణిస్తారు. 

25 “ఈ విషయాలు సత్యం కాకపోతే, నేను అబద్ధం 
చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?” నా 
మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు? 


యోబుకు బిబ్బదు జవాబు 
౧౨ అప్పుడు షూహీయుడై న బిల్బదు ఇలా జవాబు 
ఇచ్చాడు: 


2 “దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి 
గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని 
శాంతిగా ఉంచుతాడు. 

3 దేవుని దూతలను ఏ మనిషీ లక్కించలేడు. దేవుని 
సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు. 

4 కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి 
వాడుగా ఉండలేడు. స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా 
పరిశుద్ధంగా ఉండలేడు. 

5 దేవుని దృష్టికి చంద్రుడు కూడా (ప్రకాశంగా 
ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా 
లేవు. 

6 మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగు 
లాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!” 


బిల్దదుకు యోబు జవాబు 
26 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: 


2 “బిల్బదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీన్నులెన 
మనుష్యులకు నిజంగా సహాయం చేయగలరు. 
అవును, మీరు నన్ను (ప్రోత్సహించారు. బలహీనమైన 
నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు. 

3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన 
సలహా ఇచ్చారు. మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు. 

4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం 
చేశారు. ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది? 

5 “మరణించిన వారి ఆత్మలు భూమి కింద నీళ్లలో 
విలవిల్జాడుతున్నాయి. 

6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం. దేవునికి 
మరణం మరుగు కాదు. 

7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు 
విస్తరింపజేశాడు. దేవుడు భూమిని శూన్యంలో 
వేలాడతీశాడు. 


608 


8 


2] 


మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు. కానీ 
నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా 
దేవుడు చూస్తాడు. 

పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు. దేవుడు 
తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, 
దానిని కప్పుతాడు. 

మహా సముద్రం మీది ఆకాశపు అంచులను చీకటి 
వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు. 
ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను దేవుడు 
బెదిరించగా అవి భయంతో వణకుతాయి. 

దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది. దేవుని 
జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది. 
దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది. తప్పించు 
కోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం 
నాశనం చేస్తుంది. 

దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. 
దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం 
వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తి 
గలవాడో ఏ మనిషీ నిజంగా అర్థం చేసుకోలేడు.” 


అప్పుడు యోబు మాట్లాడటం కొన 
సాగించాడు: 


2 “నిజంగా దేవుడు జీవిస్తున్నాడు. మరియు దేవుడు 


3 


జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు 
అన్యాయం చేశాడు. అనటం కూడ అంతే సత్యం. 
అవును, సర్వశక్తిమంతుడై న దేవుడు నా జీవితాన్ని 
బాధించాడు. 

కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవ 
వాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు, 
నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు. 
మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం 
చెప్పదు. 

మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను. 
నేను నిర్లోషిని అని నేను చచ్చే రోజువరకు చెబు 
తూనే ఉంటాను. 

నెను! చెసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు 
కొని ఉంటాను. సరీయైన వాటిని చేయటం నేను 
ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత 
కాలంనా మనస్సాక్షి నన్ను బాధించదు. 


“ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు. నా శత్రువులు 


దుర్మార్గులు గిక్షించబడినట్టు గిక్షించబడుదురు గాక. 
దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు 
అతనికి ఆశ ఏమీ ఉండదు. అతని జీవాన్ని దేవుడు 
తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు. 

ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి, దేవునికి మొరపెడితే 
దేవుడు వినడు. 


609 


10 సర్వశక్తీిమంతుడై న దేవుడు ఇచ్చే సంతోషాన్ని 
ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది. ఆ వ్యక్తి సదా 
దేవుని ప్రార్ధించి ఉండాల్సింది. 


11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను. సర్వ 
శక్తిమంతుడె న దేవుని పథకాలను నేను దాచి 
పెట్టను. 

12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు. కనుక 
మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు 
చెబుతారు? 

13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే. సర్వ 
శక్తిమంతుడై న దేవుని నుండి కూర మానవులకు 
లభించేది ఇదే. 

14 ఒకవేళ దుర్మార్లునికి చాలామంది పిల్లలు ఉండ 
వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్దంలో చంపి 
వేయబడతారు. దుర్మార్షుని పిల్లలు తినేందుకు 
సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు. 

15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు 
ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపే 
స్తుంది. అతని కుమారుల ఏధవలు వారి కోసర్ర 
విచారించరు. 


16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమై న వెండిని 
రాశిగా పోయవచ్చు. ఒకవేళ మట్టి పోగులా అతనికి 
చాలా బట్టలు ఉండవచ్చును. 

17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను 
ఒక మంచి మనిషి ధరిస్తాడు. దుర్మార్లుని వెండిని 
నిర్జోషులు పంచుకొంటారు. 

18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం 
నిలువదు. అది సాలె గూడులా ఉంటుంది లేక 
కావలివాని గుడారంలా ఉంటుంది. 

19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు. 
కానీ ఆ తర్వాత అతను కళ్టు తెరిచినప్పుడు అతని 
సంపదంతా పోయినట్టు అతనికి తెలుస్తుంది. 


20 ఆకస్మిక వరదలా భయాలు అతల పట్టు 
కొంటాయి. రాత్రి వేళ ఒక తుఫాను అతక్ణి కొట్టు 
కొని పోతుంది. 

21 తూర్చుగాలి అతల కొట్టుకొని పోతుంది. అప్పుడు 
అతడు అంతమై “పోతాడు. తుఫాను అతల అతని 
యింటినుండి ఆ తుడుచుకుని పోతుంది. 


22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని 
ప్రయత్నిస్తున్నాడు. కానీ తుఫాను అతణ్ణి నిర్జాక్షి 
ణ్యంగా కొడుతుంది. 

23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు 
చప్పట్టు కొడతారు. దుర్మార్గుడు తన యింటి 
నుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు 
ఈల వేస్తారు. 





యోబు 27:10-28:17 


28 “మనుష్యులకు వెండి లభించే గనులు 

ఉన్నాయి. మనుష్యులు బంగారాన్ని కరిగించి, 
దానిని శుభం చే స్థలాలు ఉన్నాయి. 

2 మనుష్యులు భూమినుండి ఇనుమును తవ్వుతారు. 
బండల నుండి రాగి కరిగించబడుతుంది. 

3 పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు. ఆ 
గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలి 
చీకటిలో బండల కోసం వారు వెదుకుతారు. 

4 మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు 
గోతులు తవ్వుతారు. మరి ఏ మనిషీ కూడ 
గోతులను ఎన్నడూ తాకలేదు. పనివాడు లోతెన 
ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు 
యితరులకు చాలా దూరంలో ఉంటాడు. 

5 భూమిపై నుండి ఆహారం వస్తుంది. కానీ భూమి 
కింద, “వస్తువులను మంట మార్చివేసినట్టు, అది 
మార్చివేయబడుతుంది. 

6 నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమ 
వుతాయి. నేల కింద మట్టిలో బంగారం ఉంది. 

7 ఆహారం కోసం జంతువులను తినే షక్షులకు భూమి 
కింద మార్గాలు తెలియవు. డేగ కూడా ఈ మార్గం 
చూడదు. 

8 క్యరమృగాలు ఈ మార్గంలో నడవలేదు. సింహాలు 
ఈ మార్గంలో పయనించలేదు. 

9 పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు. ఆ పనివాళ్లు 
పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు. 

10 పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు. 
బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు. 

11 నీళ్లు (ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన 
కట్టలు కడతారు. దాగి ఉన్న వాటిని వారు వెలుగు 
లోనికి తీసికొని వస్తారు. 

12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? 
(గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం 
ఎక్కడికి వెళ్లాలి? 

13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు 
(గహించరు. భూమి మీద నివసించే మనుష్యులకు 
జ్ఞానం లేదు. 

14'జ్ఞానం నాలో లేదు అని అగాధ మహాసముద్రం 
అంటుంది. “జ్ఞానం నా దగ్గరా లేదూ అని సముద్రం 
అంటుంది. 

15 అతి ఖర్తీదెన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం 
ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు. 

16 ఓఫీరు బంగారంతో గాని, విలువెన గోమేధికంతో 
గాని, నీలంతో గాని అది కొనబడేది కాదు. 

17 బంగారం, సటికం కంటే జ్ఞానం విల్పువెనది. బంగా 
రంతో చేయబడిన చాలా ఖర్తీదెన నగలతో జ్ఞానం 
కొనబడజాలదు. 


యోబు 28:18-29:19 


18 జ్ఞానం పగడాలకం లు, పచ్చలకంలు విలువగలది. 
జ్ఞానం కెంపులకంటొ ఖరీదెనది. 

19 ఇథియోపియా (కూషు) దేశపు పుష్యరాగం జ్ఞానం 
కంటె విలువైనది కాదు. మేలిమి బంగారంతో 
మీరు జ్ఞానమును కొనలేరు. 

20“అలాగెతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి 
వెళ్లారి? అవగాహన చేసికోవటం నేర్చుకోనేందుకు 
మనం ఎక్కడికి వెళ్లారి? 

21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచ 
బడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా 
జ్ఞానాన్ని చూడలేవు. 

22 “మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే 
విన్నాం అని మరణం, నాశనం చెబుతాయి. 


23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. 
జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు. 

24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు 
చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలును. 
ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు. 

25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా 
సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన 
నిర్ధయించినప్పుడు, 

26 వర్షున్ని ఎక్కడ కురిపించాలి, ఉరుముల తుఫానులు 
ఎటువై పుగా వెళ్లారి అని దేవుడు నిర్ణయించి 
నప్పుడు 

27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం 
యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీ 
శ్షిచిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు 
నిర్ధారణ చేశాడు. 

28 “యిహూవాకు భయపడి, ఆయనను గౌరవిం 
చటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి 
తప్పుకోవటం అవగాహన అవుతుంది” అని దేవుడు 
(ప్రజలతో చెప్పాడు. 


యోబు తన మాటలు కొనసాగించటం 

2 యోబు మాట్లాడటం కొనసాగించాడు. 

యోబు ఇలా అన్నాడు: 

2 “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసు 
కొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే నా జీవితం 
ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను. 

3 నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చు 
టకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే 
సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను. 
(నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు 
నాకు చూపించాడు. 

4 నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు 
నాకు సన్నిహితమై న స్నేహితునిగా ఉండే రోజుల 


610 


కోసం నేను ఆశిస్తున్నాను. అవి దేవుడు నా ఇంటిని 
ఆశీర్వదించిన రోజులు. 


5 సర్వశక్తిమంతుడై న దేవుడు ఇంకా నాతో ఉండగా 


నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను 
ఆశిస్తున్నాను. 


6 అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట. 


నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, 
నా కోసం ఒలీవ నూనెను నదులుగా (ప్రవహించి 
నట్టు అది కనబడింది. 


7 “నేను పట్లణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో 
కు ౧ యట టే 


కలిసి ఆరుబయట కూర్చున్న రోజులు అవి. 


8 అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువ 


కులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనే 
వారు. పెద్దలు నా యడల గౌరవ సూచకంగా 
లేచి నిలబడేవారు. 


9 ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం 


నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరు 
లను నిశ్శబ్దంగా ఉంచటానికి). 

10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని 
సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు. 
అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని 
పోయినట్టు కనిపించేది. 

11 నేను మాట్లాడటం విన్నవారు ఎవ్వరైనా సరే, నన్ను 
గూర్చి మంచి మాటలు చెప్పేవారు. నన్ను 
చూచిన వారు నన్ను పొగిడారు. 

12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం 
వేడుకొంటే, నేను సహాయం చేశాను. తల్లి 
దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకోనే 
వారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను. 

13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు. అవస 
రంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను. 

14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం. న్యాయం 
నాకు అంగీలా, తలపాగాలా ఉండేది. 

15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను. 
కుంటివారికి నా పాదాలతో నేను నహాయం 
చేశాను. 

16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. కష్టా 
లలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను. 

17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను. దుర్మార్గుల 
బారి నుండి నిర్జోషులను నేను రక్షించాను. 

18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాళ్లి. నేను చాలా 
కాలం బతుకుతాను. తర్వాత నా స్వంత ఇంటిలో 
మరణిస్తాను. 

19 వేర్ణు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్ల 
ప్పుడు మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను 
ఉన్నాను. 


611 


20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా 
ఉంటుంది. నాచేతిలో ఒక కొత్త విల్దు ఉన్నట్టుగా 
నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను. 

21 నేను మాట్లాడటం చాలించిన తరువాత నా 
మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ 
ఉండేది కాదు. నా మాటలు వారి చెవులకు 
సౌమ్యంగా వినిపించేవి. 

22 (ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు, నేను మాట్లాడా 
లని వారు వెచి ఉండేవారు. నా మాట వసంతకాలపు 
వర్షంలా ఉండేది నా మాటల్ని వారు పానం చేసే 
వారు. 

23 అధెర్య పడిన వారిని చూచి నేను చిరునవ్వు నవ్వే 
వాడిని. 

24 నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి 
అనుభూతిని కలిగించేది. 

25 ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిక్రయాలు 
చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను. తన న్య 
దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా 
విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా 
నేను ఉన్నాను. 


30 కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు 

నాకంటే చిన్నవారు. ఆ యువకులకు పనికి 
మాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను 
నా గొరరైెలను కాపలా కాసే కుక్కలతో కూడా 
నేను ఉండనివ్వను. 

2 నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు. 
వారు అలసిపోయిన వృద్దులు. 

3 ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం. ఎందు 
కంటే వారికి ఏమీ లేక ఆకఠితో ఉన్నారు. ఎండి 
పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి 
ప్రయత్నిస్తున్నారు. 

4 ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను 
పెరికి వేస్తారు. తంగేడు చెట్టు వేర్తను వారు 
తింటారు. 

5 ఆ మనుష్యులు ఇతర మనుష్యుల దగ్గర నుండి 
బలవంతంగా వెళ్లగి"ట్టబడతారు. మనుష్యులు 
దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు. 

6 ఎండిపోయిన నదులలోను, బండలలోను, కొండ 
గుహలలోను, నేలలోని గుంటలలోను నివసిం 
చేందుకు వారి వృద్దులు బలాత్కారం చేయ 
బడతారు. 

7 వారు పొదలలో అరుస్తారు. ముళ్ల కంపల్గో వారంతా 
ఒక్కచోట చేరుతారు. 

8 వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు. వాళ్లు వారి 
దేశం నుండి బలవంతంగా వెళ్తగొట్టబడిన వాళ్లు. 


యోబు 29:20-30:22 


cc 


9 “ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన 
చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు. 
వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది. 

10 ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు 
దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము 
అనుకొంటారు. చివరికి వాళ్లు నా ముఖం మీద 
ఉమ్మి కూడా వేస్తారు. 

11 నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బల 
హీనుణ్ణి చేశాడు. ఆ యువకులు తమని తాము 
వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా 
తిరుగుతారు. 

12 నా కుడీ ప్రక్క ఆ యువకులు నామీద పడుతు 
న్నారు. నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు. 
వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు 
నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్టు 
వేస్తున్నారు. 

13 నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా 
కాస్తున్నారు. నన్ను నాశనం చేయటంలో వారు 
విజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం 
చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు. 

14 గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్లు వారు 
నామీద దాడి చేస్తున్నారు. వారు దూకేసి నా మీదకు 
విరగబడుతున్నారు. 

15 భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి. వస్తువులను 
గాలి చెదరగొట్టునట్టు ఆ యువకులు నా గౌరవాన్ని 
అవమానపరుస్తున్నారు. నా భద్రత మబ్బులా 
మాయమవుతోంది. 


16 “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది. 
నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను 
పట్టివేశాయి. 

17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి. 
బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు. 

18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతు 
న్నాడు. ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు. 

19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు. నేను 
మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను. 


20 “దేవా; సహాయం కోసం నేను నీకు మొరపెడు 
తున్నాను. కానీ నీవు జవాబు ఇవ్వవు. నేను నిలబడి 
ప్రార్థన చేస్తాను. కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు. 

21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. 
నన్ను బాధపెష్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగి 
స్తున్నావు. 

22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు 
నీవు చేస్తున్నావు. నీవు నన్ను తుఫానులో పడదో 
స్తున్నావు. 


యోబు 30:23-31:23 


23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని 
నాకు తెలుసు. మరణం (ప్రతి మనిషికి ఏర్పాటు 
చేయబడిందే. 

24 “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అల 
మటించేవాళ్ణి నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు. 

25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొుర్ర 
పెట్టానని నీకు తెలుసు. పేద ప్రజల కోసం నా 
హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు. 

26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే 
వాటికి బదులు చెడ్డవి జరిగాయి. వెలుగుకోసం 
నేను చూస్తే చీకటి వచ్చింది. 

27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను. శ్రమలు 
ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట 
ఉన్నాయి. 

28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటాను 
గాని, నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమా 
జంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను. 

29 నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పు 
కోళ్ళు నాకు జతగాళ్టు. 

30 నా చర్మం చాలా నల్లబడిపోయింది. నా శరీరం 
జ్వరంతో వేడిగా ఉంది. 

31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర 
మండలములను శృతి చేయబడింది. విచారంగా 
ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది. 

3 1 “ఒక యువతిని కామవాంఛతో చూడ కూడ 

దని నా కళ్లతో నేను ఒప్పందం చేసు 
కొన్నాను. 

దే సర్వశక్తిమంతుడై న దేవుడు తన ప్రజలకు ఏమి 
చేస్తున్నాడు? దేవుడు ఉన్నతమైన తన పరలోక 
గృహంలో ఉండీ ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం 
ఇస్తున్నాడు? 

3 దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపి 
స్తాడు. తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు. 

4 నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు. నేను వేసే 
ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు. 

5. నేను అబద్దాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు 
అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగు 
లత్తి ఉంటే, 

6 అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపు 
త్రాసు వాడవచ్చును. అప్పుడు నేను నిర్జోషినని 
దేవునికే తెలుస్తుంది. 

7 వేను సరియైన మార్గం నుండి తొలగిపోతే నా 
కళ్లు నా హృదయాన్ని దుష్ట్రత్వానికి నడిపించి ఉంటే 
లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే, 

8 అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని 
వేయుదురు గాక, నా పంటలు పెరికి వేయబడును 
గాక. 








612 


9 “నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా 
నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం 
చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే, 

10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయును 
గాక. ఇతర పురుషులు ఆమెతో పండుకొందురు 
గాక. 

1 ఎందుకంటే లాంగిక పాపం అవమానకరం. అది 
గిక్షించబడాల్సిన పాపం. 

os _లెంగికపాపం కారి వేసి, నాశనంచేసే అగి లాంటిది. 
_లెంగిక పాపంనాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది. 

3౩“నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరో 
ధంగా ఆరోపణ చేసినప్పుడు, ఒక వేళ నేను 
వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే, 

4 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను 
ఏమి చేస్తాను? నేను చేసిన దాని గూర్చి వివరించు 
మని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి 
జవాబిస్తాను? 

15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా 
సేవకులను కూడా దేవుడే చేసాడు. మమ్ముల్ని 
ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొం 
దించాడు. 





16”పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను 
ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కు 
మాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు. 

17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ 
స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను 
ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు. 

18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను 
ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా 
విధవల పట్టు నేను శ్రద్ధ చూపాను. 

19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను 
చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా 
ఉన్నప్పుడు, 


20 “నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి 
వెచ్చదనం కోసం నా గారెల స్వంతబొచ్చు నేను 
ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వ 
కంగా నన్ను ఆశీర్వదించారు. 

21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ ఒక 
అనాధ బిడ్డను నేను మోసం చేస్తే, 

22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా 
చేయి ఊడి పడిపోవును గాక. నా చేయి దాని 
కీలు నుండి పడిపోవును గాక. 

23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు. ఎందు 
కంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను. ఆయన 
మహాత్మ్యము నన్ను బెదరగొట్టైను. 


613 


24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు. 
“నీవే నా ఆశ అని స్వచ్భమైన బంగారంతో నేను 
ఎన్నడూ చెప్పలేదు. 

25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి 
పోలేదు. లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో 
మురిసిపోలేదు. 

26 నేను ఎన్నడూ ప్రకాశమై న సూర్యుళ్ణి లేక అంద 
మైన చందుకి ఆరాధించలేదు. 

27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు 
నెను ఎన్నడూ మోసగించబడలేదు. 


యోబు 31:24-32:11 


39 ఆ భూమి పండించిన వాటిని రెతులకు విలువ 
చెల్లించకుండానే నేను దొంగిలించి ఉంటే, 

40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే 
పొలాల్లో గోధుమకు బదులు ముండ్డు, యవలకు 
బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” 
యోబు మాటలు సమాప్తం. 


ఎలీహు తన వాదాన్ని పెంచటం 
ఏ2 ముడు యోబు స్నేహితులు ముగ్గురూ 
యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విర 





28 అలాంటివి ఏవెనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే 
అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేత 
నంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా 
సర్వశక్తిమంతుడై న దేవునికి నేను అపనమ్మకమై న 
వాడినవుతాను. 

29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను 
ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు 
కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు. 

30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారు 
చావాలని కోరుకోవటం ద్వారానూ, నేను ఎన్నడూ 
నా నోటితో పాపం చేయలేదు. 

31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం 
పెట్టినట్టు నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు. 

32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన 
అవసరం లేకుండా నేను అలాంటి వారిని ఎల్ల 
ప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను. 

33 ఇతరులు తమ పాపాలు దా. పెట్టేందుకు ప్రయత్ని 
స్తారు. కాని నేను నా దోషాన్ని దాచిపెట్టలేదు. 

34 ఎందుకంటే, (ప్రజలు ఏమనుకుంటారో అని నేను 
ఎన్నడూ భయపడలేదు. నేను ఎన్నడూ మౌనంగా 
ఉండలేదు. బయటకు వెళ్లకుండా ఉండలేదు. 
ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయం 
నాకు లేదు గనుక. 

35 “ఆహా, ఎవరెనా నా మాటలు వినేవారు ఉంటే 
బాగుండును. ఇప్పుడు నేను నా వాదం చెబుతాను. 
సర్వశక్తిమంతుడై న దేవుడు నాకు జవాబిచ్చును 
గాక. నన్ను నిందించే ఆయన, నేను చేశానని 
నిందించబడుతున్న సంగతులను రాసి పెట్టును 
గాక. 

36 నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద 
ధరిస్తాను. నేను దానిని కిరీటంలా ధరిస్తాను. 

37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను. 
నేను ఒక అధికారిలా నా తలపెకి ఎత్తుకొని దేవుని 
దగ్గరకు వస్తాను. న్‌ 

38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని సాంతదారుని 
దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమి 
దాని సొంత కన్నీళ్లతో తడిసి ఉంటే, 


మించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషి 

నని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు. 

*ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. 

ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు 

సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు 
యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే 
యోబు తన మట్టుకుతానే మంచివాడినని చెప్పు 
కొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటు 
నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు. “కాబట్టి ఎలీహు 
యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందు 
కంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్న 
లకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు 
చేయలేకపోయారు. 

అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. 
కనుక (ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు 
అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం 

(ప్రారంభించవచ్చు అనుకొన్నాడు. యోబు స్నేహి 

తులు ముగ్గురూ చెప్పా ల్సింది ఇంక ఏమీలేదని ఎలీహు 

చూచినప్పుడు అతనికి కోపం వచ్చింది. 6కనుక ఎలీహు 
మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు: 
“నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు. అందుకే నేను 
అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పడానికి 
భయపడుతున్నాను. 

7 “పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి. చాలా సంవత్స 
రాలు బతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి 
ఇవ్వాలో అని నాలో నేను అనుకొన్నాను. 

8 కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడై న 
దేవుని ఊపిరి ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది. 

9 వృద్దులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు. 
వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన 
అవగాహన గలవారు కారు. 

10 “అందువల్లనే ఎలీహు అనే నేను నా మాట వినమని 
చెబుతున్నాను. నేను తలచేదేమిటో కూడా నేను 
మీతో చెబుతాను. 

11 మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపూ నేను సహ 
నంతో వేచి ఉన్నాను. మీరు యోబుకు చెప్పిన 
జవాబులు నేను విన్నాను. 


యోబు 32:12-33:22 


12 మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు 


614 


6 దేవుని ఎదుట నీవు, నేను సమానం. మన ఇద్దరిని 








చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసెపూ నేను 
శ్రద్ధగా విన్నాను. కాని యోబుదే తప్పు అని మీరు 
ముగ్గురూ రుజువు చేయలేదు. యోబు వాదాలకు 
మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు. 

13 మీరు ముగ్గురూ జ్ఞానం కనుగొన్నట్టు చెప్పలేరు. 
యోబు వాదాలకు దేవుడే జవాబు చెప్పాలి కాని 
మనుష్యులు కాదు. 

14 కాని యోబు నాతో వాదించలేదు. అందుచేత 
మీరు ముగ్గురూ ప్రయోగించిన వాదాలను నేను 
ఉపయోగించను. 

15 "యోబూ, నీ ముగ్గురు స్నేహితులూ ఇబ్బంది 
పడిపోతున్నారు. వారు చెప్పాల్సింది ఇంక ఏమీ 
లేదు. వారి వద్ద జవాబులు ఇంకేమి లేవు. 

16 ఈ ముగ్గురు మనుష్యులూ మౌనంగా ఉన్నారు, 
అక్కడే నిలబడ్డారు, జవాబు ఏమీ లేదు. కనుక 
నేను ఇంకా వేచి ఉండాలా? 


చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు. 

7 యోబూ, నన్ను గూర్చి భయపడకు. నేను నీ 
యెడల కఠినంగా ఉండను. 

8 “కాని యోబూ, నీవు చెబుతూండగా నేను విన్నది 
ఇదే. 

9 నీవు అన్నావు: “యోబు అనే నేను నిర్జోషిని, 
నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. 
నేను దోషిని కాను. 

10 నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు 
నాలోఏదో తప్పుకనుగొన్నాడు. యోబు అనేనేను 
దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు. 

11 కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు. 
నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు.” 

12 “కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని 
నేను నీతో చెప్పాలి. ఎందుకంటే దేవునికి అందరి 
కంటే ఎక్కువ తెలుసు కనుక. 








17 లేదు! నేను కూడా నా జవాబు చెబుతాను. నేను 
తలుస్తున్నది కూడ నీతో చెబుతాను. 

18 ఎందుకంటే, నేను చెప్పాల్సింది చాలా ఉంది. నాలో 
ఉన్న ఆత్మ నన్ను మాట్లాడమని బలవంతం 
చేస్తోంది. 

19 కొద్ది సేపట్లో పొర్టిపోయే 'ద్రాక్షారసంలా నా అంత 
రంగంలో నేను ఉన్నాను. త్వరలో పగిలిపోబో 
తున్న కొత్త [ద్రాక్షా తిత్తిలా నేను ఉన్నాను. 

20 కనుక నేను మాట్లాడాలి. అప్పుడు నాకు బాగుం 
టుంది. నేను నా పెదాలు తెరచి యోబు ఆరోప 
ణలకు జవాబు చెప్పాలి. 

21 ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను. 
నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని 
చెబుతాను. 

22 ఒక మనిషిని ఎలా పాగడాలో నాకు తెలియదు. 
ఒకరిని ఎలా పొగడాలో నాకు తెలిసి ఉంటే వెంటనే 
దేవుడు నన్ను శిక్షిస్తాడు. 


3 3 “అయితే యోబూ, దయచేసి నా సందేశాన్ని 
విను. నేను చెప్పే మాటలు గమనించు. 

2 త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. 
చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను. 

3 నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయి 
తీగల మాటలను నేను చెబుతాను. నాకు తెలిసిన 
సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను. 

4 దేవుని ఆత్మ నన్ను చేసింది. నా జీవం సర్వశక్తి 
మంతుడై న దేవుని నుండి వచ్చింది. 

5 యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు 
జవాబు చెప్పు. నీవు నాతో వాదించగలిగేందుకు 
నీ జవాబులు సిద్ధం చేసుకో. 


13 యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవు 
నితో వాదిస్తావు? దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ 
ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు 
ఆలోచిస్తావు? 

14 అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన 
వివరిస్తాడు. దేవుడు వేరువేరు విధానాలలో మాట్లా 
డతాడు. కానీ మనుష్యులు దాన్ని (గహించరు. 

15-16 ఒక వేళ మనుష్యులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు 
కలలో లేక రాత్రి వేళ దర్శనంలో ఆయన వారి 
చెవులలో చెబుతాడేమో. అప్పుడు వారు దేవుని 
హెచ్చరికలు విని చాలా భయపడతారు. 

17 మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని 
వేయాలని, గర్విష్టులు, కాకుండా ఉండాలని 
దేవుడు హెచ్చరిస్తాడు. 

18 “మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించా 
లని హెచ్చరిస్తాడు. ఒక వ్యక్తి నాశనం చేయబడ 
కుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు. 

19 “లేక ఒక వ్యక్తి పడక మీద ఉండి దేవుని శిక్ష 
అనుభవిస్తున్నప్పుడు దేవుని స్వరం వినవచ్చును. 
ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ 
వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టినట్టు అతడు బాధ 
పడుతున్నాడు. 

20 ఆ వ్యక్తి భోజనం చేయలేడు. శ్రేష్టమైన భోజనం 
కూడ అనహ్యించుకొనేంతగా అతడు బాధ 
పడతాడు. 

21 అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు 
పొడుచుకొని వచ్చేంతగా అతని శరీరం పాడై 
పోతుంది. 

22 ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు. 
అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది. 


615 


23 “కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి 
ఒక దేవదూత ఉండునేమో. నిజంగా దేవునికి వేలాది 
దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ 
మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి 
తెలియజేస్తాడు. 

24 మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగా 
ఉంటాడు, “ఈ మనిషిని చావు స్ధలం నుండి 
రక్షించండి. అతని పక్షంగా చెల్టించేందుకు నను 
ఒక మార్గం కనుగొన్నాను” 

25 అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, 
బలాన్ని పొందుతుంది. ఆ మనిషి యువకునిగా 
ఉన్నప్పటివలెనే ఉంటాడు. 

26 ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని 
ప్రార్థన వింటాడు. అప్పుడు ఆ మనిషి దేవుని 
ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే, 
దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని 
మరల ఇస్తాడు గనుక. 

27 అప్పుడు ఆ మనిష (ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. 
అతడు చెబుతాడు, "నేను పాపం చేశాను. మంచిని 
నేను చెడుగా మార్చాను. కానీ దేవుడు శిక్షించాల్సి 
నంత కఠినంగా నన్ను శిక్షించలేదు. 

28 నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను 
రక్షించాడు. నేను చాలాకాలం జీవిస్తాను. నేను 
మరల జీవితాన్ని అనుభవిస్తాను.” 

29 “ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల 
మరల చేస్తాడు. 

30 ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ 
స్థలం నుండి రక్షించేందుకు. అప్పుడు ఆ మనిషి 
తన జీవితాన్ని అనుభవించవచు గం 
“యోబూ, నా మాట గమనించు. నా మాట 
విను. మౌనంగా ఉండి, నన్ను మాట్టాడనియ్యి. 

32 యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను 
వినని. ఎందుకంటే, నీవు నిర్జోషివి అని రుజువు 
చేయగోరుతున్నాను గనుక. నీ వాదాన్ని సరిదిద్దే 
లాగా నాకు వినిపించు. 

33 కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే 
నా మాట విను. మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి 
ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.” 

3 అవ్పుడు ఎలీహు మాట్లాడటం కొన 

సాగించాడు: 

న్డ్‌ “జ్ఞానంగల మనుష్యులారా, సన్నువపే ప్పే విషయాలు 
వినండి. తెలివిగల మనుష్యులారా నా మాటలు 
గమనించండి. 

3౩ చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది. అదే 
విధంగా నాలుక, తన తాకే వాటిని రుచి చూస్తుంది. 

4 అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. 
ఏది సరైనదో మనమే నిర్ణయించాలి. ఏది మంచిది 





యోబు 33:23-34:19 


అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చు 
కొంటాం. 

5 యోబు అంటున్నాడు, “యోబు అనే నేను నిర్హో 
షిని. కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు. 

6 నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అను 
కొంటారు. నేను అబద్దీకుళ్ణి అని వాళ్లు అను 
కొంటారు. నేను నిర్జొషిని అయినప్పటికీ నా 
గాయం మానదు.” 


7 “యోబు లాంటి వ్యక్తి మరొకడు లేడు. మీరు 
యోబును అవమానించినప్పటికి అతడు లెక్క 
చేయడు. 

8 చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. దుర్మా 
ర్లులతో కలిసీ సహవాసం యోబుకు యిష్టం. 

9 “ఎందుకంలు, ఒకడు దేవునికి విధేయత చూపిం 
చేందుకు ప్రయత్నిస్తే దానివల్ల అతనికి ప్రయో 
జనం ఏమీ కలుగదు' అని యోబు చెబుతున్నాడు. 





10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాట 
వినండి. దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. సర్వ 
శక్తిమంతుడై న దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు. 

1 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి 
చెల్లిస్తాడు. మనుష్యులకు రావలసిందే దేవుడు 
వారికి ఇస్తాడు. 
ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. సర్వశక్తి 
మంతుడై న దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే 
ఉంటాడు. 
3 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు 
నియమించారు? భూభారాన్ని దేవునికి ఎవరు అప్ప 
గించారు (దేవుడు అన్నింటినీ పుట్టించాడు 
మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.) 
దేవుడు తన ఆత్మను, తన [ప్రాణవాయువును 
మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అను 
కొంటే 

5 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చని 
పోతారు. అప్పుడు మనుష్యులు మరల మట్టి 
అయిపోతారు. 


_ 


an 
రు 


కా. 


= 
- 


(వా 


(వా 


6 “మీరు జ్ఞానంగల వారెతే, నేను చెప్పేది వినండి. 

17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషీ పరి 
పాలకునిగా ఉండజాలడు. యోబూ, బలమైన 
మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు 
తలుస్తున్నావా? 

18 “మీరు పనికిమాలిన వాళ్లు అని రాజులతో చెప్పే 
వాడు దేవుడు. “మీరు దుర్మార్గులు అని నాయకు 
లతో దేవుడు చెబుతాడు. 

19 దేవుడు నాయకులను మనుష్యులకంబు ఎక్కు 


యోబు 34:20-35:10 


వేమీ (ప్రేమించడు. దేవుడు ధనికులను దరిద్రుల 
కంటే ఎక్కువేమీ (ప్రేమించడు. ఎందుకంటే, ప్రతి 
మనిషినీ దేవుడే చేశాడు గనుక. 

20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించ 
వచ్చును. మనుష్యులను దేవుడు రోగులుగా 
చేస్తాడు. వారు మరణిస్తారు. ఏ కారణం లేకుండానే 
శక్తిగల మనుష్యులు మరణిస్తారు. 


21 “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ 
ఉంటాడు. ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి 
తెలుసు. 

22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొ 


616 


32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు. 
నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి 
మరల దానిని చేయను.” 

33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ 
ఉండగా, నీవు ఏ విధంగా (ప్రతిఫలం కావాలని 





నేందుకు చీకటి చోటు ఏమీ లేదు. ఏ చోబున 
చీకటిగా ఉండదు. 5 

23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి 
ఒక న్టిర్గీత సమయం అవసరం లేదు. మనుష్యులకు 
తీర్చు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి 
తీసుకొని రానవసరం లేదు. 

24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కానీ 
దేవుడు శక్తివంతమెన వారిని నాశనం చేసి ఇతరు 
లను వారి స్థానంలో ఉంచుతాడు. 

25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. 
అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట 
ఓడించి, వారిని నాశనం చేస్తాడు. 

26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి 
దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఆ చెడ్డవారిని 
అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు 

27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత 
కావటం మానివేశారు గనుక. మరియు ఆయన 
కోరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య 
పెట్టలేదు గనుక. 

28 పేద (ప్రజలను బాధించి, వారు సహాయం కోసం 
దేవునికి మొర పెట్టులాగా ఆ చెడ్డవాళ్ట్ళు చేశారు. 
మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టి 
నప్పుడు ఆయన వింటాడు. 

29 కానీ ఒకవేళ పేద (ప్రజలకు సహాయం చేయ 
కూడదని కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ 
ఆయనను దోషిగా న్నిర్ణయించలేరు ఒకవేళ దేవుడు 
ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి 
సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు. 
అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను 
పాలిస్తాడు. 

30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను 
మోసగించే వ్యక్తిని దేవుడు పాలకునిగా ఉండ 
నివ్వడు. 

31 ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును: "నేను 
దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను. 








కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం 
ఇవ్వాలా? యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు. 
నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు. 

34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో 
ఏకీభవిస్తాడు. నా మాటలు వినే జ్ఞానం గల మనిషి 
ఎవరెనా సరే అని అంటారు, 

35 “యోబు తెలియనివానిలా మాట్లాడతాడు. యోబు 
చెప్పే మాటలకు అర్థం లేదు.” 

36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ 
కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ. ఎందుకంటే 
ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు 
జవాబు ఇస్తున్నాడు గనుక. 

37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం 
అదనంగా కలిపాడు. యోబు మనలను అవమా 
నించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.” 

3 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. 

అతడు అన్నాడు: 

2 “యోబూ, నీవు యోబు అనే నేను '“దేవునికంకు 
ఎక్కువ సక్రమంగా ఉన్నాను అని చెప్పటం 
న్యాయం కాదు. 

3 యోబూ, నీవు దేవుణ్ణి, “దేవా, ఒక మనిషి దేవుని 
సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు? నా 
పాపం నిన్నెలా బాధిస్తుంది? నేను పాపం చేయక 
పోతే నాకేం మంచి లభిస్తుంది? అని అడుగు. 

4 “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో 
ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను. 

5 యోబూ, పైన ఆకాశం చూడు. పెకి చూచి, 
మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో. 

6 యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధ 
పెట్టదు. ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి 
దేవునికి ఏమీ చేయలేవు. 

7 యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి 
సహాయం చేయదు. నీనుండి దేవునికి ఏమీ రాదు. 

8 యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి 
వాళ్లను మాత్రమే బాధిస్తాయి. (అవి దేవునికి 
సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.) 

9 “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామ 
ర్భించబడితే సహాయం కోసం వారు మొరపెడ 
తారు. శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని 
చేయాలని వారు ౬ బతిమలాడుతారు. 

10 కానీ సహాయం కోసం వారు దేవుని వేడుకోరు. 

“నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం 


617 


రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడః? 
అని ఎవరూ అనరు. 

11 సహాయం కోసం వారు దేవుని అడగరు. దేవుడే 
మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు. జంతువు 
లను, షక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయ 
లేదు.” 

12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు. కనుక వారు 
సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు 
వారికి జవాబు ఇవ్వడు. 

13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అది 
నిజం. సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు. 

14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని 
నీవు చెప్పినప్పుడు, దేవుడు నీ మాట వినడు. 
దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించు 
కొనే అవకాశంకోసం నిరీక్షిస్తున్నానని నీవు అంటు 
న్నావు. 

15 యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ, 
పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు. 

16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొన 
సాగిస్తున్నాడు. యోబు మాట్లాడుతోంది ఏమిటో 
అతనికే తెలియదు.” 

3 6: ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. 

2“యోబూ, తో ఇంకొంచెం ఓపికగా 
ఉండు. దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని 
నేను నీకు చూపిస్తాను. 

3 నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను. 
దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల 
వాడని నేను రుజువు చేస్తాను. 

4 యోబూ, నేను చెప్పేది (ప్రతీదీ సత్యం. నేను 
చెపున్నదేమిటో తెలిసే చెప్తున్నాను. 

5 “దేవుడు శక్తివంతమైనవాడు, కానీ ఆయన మనుష్యు 
లను ద్వేషించడు. దేవుడు మహత్తర శక్తిమంతుడు, 
ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి. 

6 దుర్మార్గులను దేవుడు [బతుకనివ్వడు. పేద 
ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు. 

7 ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం 

దేవుడు "తద్ధ చూపిస్తాడు. మంచి వాళ్లను ఆయన 

పాలకులుగా ఉండనిస్తాడు. మంచి వాళ్లకు దేవుడు 
శాప్టరమైన న ఘనత ఇస్తాడు. 
మనుష్యులు శిక్షించబడుతూ సంకెళ్లతో ఉంటే 
ఒకవేళ మనుష్యులు శ్రమపడుతూ, కష్టాలు అనుభ 
విస్తోంటే, 

9 వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబు 
తాడు. వారు పాపం చేశారని, వారు అతిశయించారని 
దేవుడు వారికి చెబుతాడు. 

10 దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు. వారు 
పాపం చేయటం చాలించాలని ఆయన వారికి 
ఆజ్ఞ ఇస్తాడు. 


యోబు 35:11-36:24 


11 ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు 
విధేయ్యులెతే, దేవుడు వారిని విజయవంతమైన 
ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు. 

12 కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయుల 
య్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో 
చేరిపోతారు. ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా 
వాళ్లు (మూర్చులుగా) "వనిపోతారు. 


13 “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్ల 
ప్పుడూ కక్షతో ఉంటారు. దేవుడు వారిని శిక్షించి 
నప్పటికీ, వారు సహాయం కోసం దేవుని ప్రార్థించ 
నిరాకరిస్తారు. 

14 ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే 
మరణిస్తారు. మగ వ్యభిచారులతోబాటు వారు 
కూడా అవమానంతో మరణిస్తారు. 

15 కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి 
కష్టాల్గోనుంచి రక్షిస్తాడు. మనుష్యులు మేల్కొని 
దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయో 
గిస్తాడు. 

16 యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి, నీ 
కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు 
సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. 
దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ 
బల్లమీద సమృద్ధిగా భో్జనర ఉంచాలనీ కోరు 
తున్నాడు. 

17 కానీ యోబూ, దుర్మార్గ్లులవలె నీవు శిక్షించబడు 
తున్నావు. దేవుని న్యాయం, తీర్చు నిన్ను 
పట్టేశాయి. 

18 యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయ 
కుండును గాక. విస్తారమై న ధనాశ చూపించినందు 
వల్ల మోసపోవద్దు. 

19 నీ ధనం అంతా ఇప్పుడు నీకు సహాయం చేయ 
లేదని నీకు తెలుసు. శక్తిమంతుల సహాయం కోసం 
మొరపెట్టినందువల్ల ఏమి లాభం లేదు. 

20 ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం 
ఆశించకు. (వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని 
అనుకొంటున్నారు.) 

21 యోబూ, తప్పు చేయకుండా జాగ్రత్త పడు. 
ఎందుకంటే నీవు ఈ కష్టాన్ని ఎన్నుకొన్నావు. 

22 “దేవునికి చాలా శక్తి ఉంది. దేవుడే అందరిలో కెల్ల 
గొప్ప ఉపదేశకుడు. 

23 ఏమి చేయాలి అనేది దేవునికి ఎవరూ చెప్పలేరు. 
“దేవా నీవు తప్పు చేశావు అని ఎవరూ దేవునికి 
చెప్పలేరు. 

4 “దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం 
మరువకు. మనుష్యులు దేవునిని కీర్తనలతో 
స్తుతించారు. 


యోబు 36:25-37:24 


25 (ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు. మనుష్యులు 
దేవుని పనిని దూరం నుండి చూశారు. 

26 దేవుడు గొప్పవాడు. అది నిజం. ఆయన గొప్ప 
తనాన్ని మనం (గహించలేం. దేవునికి ఎన్ని సంవత్స 
రాలో ఏ మనిషీ లెక్కించలేడు. 

27 “దేవుడు భూమి నుండి నీళ్లు తీసుకొని దాన్ని 
వర్షంగా మారుస్తాడు. 

28 ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. 
మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది. 

29 దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి 
(గహించలేడు. దేవుడు నివసించే ఆకాశంలోనుంచి 
ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించ 
లేడు. 

30 అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా 
దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు. 

31 రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం 
ఇచ్చందుకు దెవుడు ఈ ముఘాలను ప్రయో 
గిస్తాడు. 

32 దేవుడు మెరుపులను తన చేతితో పట్టుక "ంటాడు. 
దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు 
దానికి ఆజ్ఞాపిస్తాడు. 

33 తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది. 
తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా 
తెలుసు. 

3 “ఉరుములు, మెరుపులు నన్ను భయపెడ 
f Fras నేను ఈ విషయాలు తలచినప్పుడు 
నాగుండె చాలా ఎగంగా కొట్టుకొంటుంది. 

2 (పతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా 
ధ్వనిస్తుంది. దేవుని నోటి నుండి వస్తోన్న ఉరుము 
శబ్దం వినండి 

3 మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన 
మెరుపును పంపిస్తాడు. అది భూమి అంతట మెరి 
సింది. 

4 మెరుపు మెరిసిన తర్వాత గర్హించే దేవుని స్వరం 
వినవచ్చును. దేవుడు తన ఆశ్చర్యకరమై న 
స్వరంతో ఉరుముతాడు. వురుపు వురుస్తూ 
ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది. 

5. దేవుడు ఉరిమే స్వరం అద్భుతం. మనం (గ్రహించ 
జాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. 

6 "నేలమీద పడు అని ఆయన మంచుతో చెబు 
తాడు. "నేలమీద వర్షించు అని దేవుడు వర్షంతో 
చెబుతాడు. 

7 దేవుడు ఏమి చేయగలడో అనేది ఆయన 
సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు 
అలా చేస్తాడు. 

8 మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ 
నివసిస్తాయి. 











618 


9 తుఫాను దక్షిణం నుండి వస్తుంది. చలి ఉత్తరం 
నుండి వస్తుంది. 

10 దేవుని ఊపిరి మంచును చేస్తుంది. అది మహా 
సముద్రాలను గడ్డ కట్టిస్తుంది 

11 దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు. ఆయన 
తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింప చేస్తాడు. 

12 భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు 
మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెబితే 
అది మేఘాలు చేస్తాయి. 

13 దేవుడు మనుష్యులను శిక్షించేందుకు, వరదలను 
లేదా తన (పేమ చూపుటకె వర్షం రప్పించేందుకు 
మేఘాలను తీసుకొని వస్తాడు. 

14“యోబూ, ఒక నిమిషం ఆగి విను. ఆగి, దేవుడు 
చస అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు. 

15 యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు 
చేస్తాడో నీకు తెలుసా? దేవుడు తన మెరుపును 
ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా? 

16 ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడుతాయో నీకు 
తెలుసా? దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, 
దేవుని ఆశ్చర్య కార్యాలు. 

17 లేదు, “యోబూ, ఈ సంగతులు నీకు తెలియవు. 
దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్న 
ప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా 
ఉండటం మాత్రమే నీకు తెలుసు. 

18 యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు మెరుగు 
దిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు 
దేవునికి సహాయం చేయగలవా? 

19 “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు. 
మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా 
వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలో కున్నాము. 
(దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు 
తెలియడంలేదు. 

20 నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో 
చెప్పను. అలా చెప్పటం నాశనం చేయమని అడిగి 
నట్టే ఉంటుంది. 

21 ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడ 
లేడు. గారి మేఘాలను తరిమి వేసిన తరువాత 
అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది. 

22 (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు 
మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది. దేవుడు 
అద్భుత మహిమతో వస్తాడు. 

23 సర్వశక్తిమంతుడై న దేవుడు నిజంగా గొప్పవాడు. 
మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని 
ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు. 

24 అందువల్లనే మనుష్యులు దేవుని గౌరవిస్తారు. కానీ 
తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్టులను దేవుడు 
లక్ష్య పెట్టుడు. 





619 


దేవుడు యోబుతో మాట్లాడటం 
38 అప్పుడు యెహోవా తుఫానులో నుండి 
యోబుకు జవాబు ఇచ్చాడు. దేవుడు 
చెప్పాడు: 

2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, తెలివి 
తక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి 
ఎవరు? 

3 యోబూ, మగవాడీలా గట్టిగా ఉండు. నేను నిన్ను 
అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా 
ఉండు. 

4 యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ 
ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడ్ల్షవెతే నాకు 
జవాబు చెప్పు. 

5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణ 
యించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది! కొల 
బద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు. 

6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? భూమికి 
అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో 
వేసింది ఎవరు? 

7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి 
పాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతో 
షించారు. 


8 “యోబూ, భూమి అగాధములో నుండి సముద్రం 
ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని 
తలుపులు మూసినవారు ఎవరు? 

9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో 
కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో 
చుట్టి వేశాను. 

10 నముదానికి హద్దులు నేనే నియమించాను. 
మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని 
ఉంచాను. 

11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా 
ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగి 
పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో 
చెప్పాను. 

12 “యోబూ, [ప్రారంభం కావాలని ఉదయంతోను, 
ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో 
నీవు ఎప్పుడైనా చెప్పావా? 

13 యోబూ, ఉదయపు ఎలుగు భూమిని ఆవరిం 
చాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు 
విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం 
చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా? 

14 ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడే 
టట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదికి 
వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చొక్కా 
మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన 


యోబు 38:1-30 


మెత్తని మట్టిలా ఆ స్థలాల ఆకారాలు రూపొందు 
తాయి. 

15 దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది 
బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు 
చేయకుండా అది వారిని వారిస్తుంది. 

16 “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతన 
చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావాః మహా సముద్రపు 
అట్టడుగున నీవు ఎప్పుడైనా కొనడిచావా? 

17 షా మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే 
ద్వారాలను ఎవ్వరెనా, ఎన్నడయినా నీకు చూపిం 
చారా? 

18 యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు 
(గహిస్తున్నావా* ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు. 

19“యోబూ, వలుగు వచ్చే దిశగా పోయేందుకు 
ఎటు వెళ్లాలి? చీకటి ఎక్కడ నుండి వస్తుంది? 

20 యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో 
అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా? అవి 
నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా? 

21 యోబూ, నీవు చాలా ముసలివాడివి కదా? భూమి 
చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక 
నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా 
తెలుసు. నీవు లేవూ? 


22 “యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ 
ఉంచే గిడ్డంగులకు నీవు ఎప్పుడైనా వెళ్ళావా? 

23 కష్టదినాల్లో ఉపయోగించేందుకు యుద్దాన్ని, 
పోరాట దినాలకు ఉపయోగించేందుకు హిమ 
మును, వడగండ్హను నేను దాచిపెడతాను. 

24 యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పెకి వస్తాడో 
అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? భూమి 
అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడ 
నుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా 
వెళ్ళావా? 

25 యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని 
ఎవరు తవ్వారు? ఉరుములోని మెరుపుకు మార్గం 
ఎవరు చేశారు? 

26 యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట 
నీళ్లు ఉండునట్లు. 

27 బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమై న 
గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, ఈ 
సంగతులను చేసిన వారు ఎవరు? 

28 యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందు 
వులు ఎక్కడ నుండి వస్తాయి? 

29 యోబూ, హిమమునకు తల్లి ఎవరు? ఆకాశం 
నుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు? 

30 జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభా 
గాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి? 


యోబు 38:31-39:21 


31 “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? 
మృగశీర్ణకు కట్టు నీవు విప్పగలవా? 

32 యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో 
సమకూడునట్లు నీవు చేయగలవా? లేక ఎలుగు 
బంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా? 

33 యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు 
తెలియునా? భూమి మీద వాటి పాలనను నీవు 
'ప్రారంభించగలవా? 

34 యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచె 
త్తునట్టు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా? 

35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంప 
గలవా? మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, 
“ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాల అని 
అంటాయా? 

36 ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు? 
మనస్సుకు (గహింపును ఇచ్చేది ఎవరు? 

37 యోబూ, మేఘాలను లెక్కించుటకు, అవి వాటి 
వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చు 
టకు అంతటి తెలివిగలవారు ఎవరు? 

38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. ఆ మట్టి 
గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి. 


39“యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు 

కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు 

నీవు ఆహారం పెడతావా? 

40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో పండుకొని 
లేక కూర్చొని ఉంటాయి. 

41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు 
ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు కాకులను 
పోషించేది ఎవరు? 

3 “యోబూ, కొండ మేకలు ఎప్పుడు 

పుట్టాయో నీకు తెలుసా? తల్లి జింక పిల్లను 
పెట్టేటప్పుడు నీవు గమనిస్తావా? 

2 యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్ల 
లను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా? అవి 
పుట్టడానికి సరెన సమయం ఎప్పుడో నీకు 
తెలుసా? 

3 అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి. 
అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి. 

4 తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో 
బలంగా పెరుగుతాయి. అప్పుడు అవి వాటి 
నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు. 

5 “యోబూ, అడవి గాడిదలను స్వేచ్చగా తిరుగని 
చ్చినది ఎవరు? వాటి తాళ్లు ఊడదిసి, వాటిని 
స్వేచ్చగా పోనిచ్చినది ఎవరు? 

6 అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది 

నేనే (యెహోవాను). అవి నివాసం ఉండుటకు 

ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను. 


620 


7 అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు. 
ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు 
బలవంతం చేయలేడు. 

8 అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి. అక్కడే 
అవి గడ్డి తింటాయి. తినుటకు పచ్చగా ఏమైనా 
ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి. 

9 “యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి 
లోబడుతుందా* రాత్రిపూట అది నీ కొట్టంలో 
ఉంటుందా? 

10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ 
పొలం దున్నేటట్టు చేయగలవా? నీ కోసం అది 
లోయలను దున్నుతుందా? 

11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం 
ఉపయోగించుకొనేందుకు నీవు దానిమీద ఆధార 
పడగలవా? మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది 
అనుకొంటావా? 

12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు అది 
తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా+ 

13 “నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని 
రెక్కలు రెప రెప లాడిస్తుంది. (కానీ అది ఎగుర 
లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్క 
లాంటివి కావు. 

14 నిప్పుకోడి నేలమీద గుడ్డు పెడుతుంది. ఇసుకలో 
అవి వెచ్చగా అవుతాయి. 

15 ఎవరైనా ఆ గుడ్డు మీద నడచి వాటిని పగుల 
గొట్టవచ్చని లేక ఏీదెనా అడవి జంతువు వాటిని 
పగుల గొట్టవచ్చని "నిప్పుకోడి మరచిపోతుంది. 

16 “నిప్పుకోడి తన పిల్లలను చూడదు. ఆ పిల్లలు 
తనవి కానట్టే చూస్తుంది. దాని పిల్లలు చస్తే దాని 
ప్రయాస అంతా వ్యర్థం అయిందనే విషయం 
దానికి లక్ష్యం లేదు. 

17 ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం 
ఇవ్వలేదు. నిప్పుకోడి తెలివి తక్కువది. నేను 
దాన్ని అలాగే చేశాను. 

18 కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు 
గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. 
ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తు 
తుంది గనుక. 

19“యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా? లేక 
దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు 
పెట్టావా! 

20 యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని 
దూకించగలవా+ గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మను 
ష్యుల్ని భయపెడ్డుంది. 

21 గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది. 
అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్దానికి వెళ్లే 
టప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుతుంది 


621 


22 భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది. అది భయ 
పడదు. యుద్దం నుండి అది పారిపోదు. 

23 గుర్రం మీద అంబులపొది వణకుతుంది. దాని 
రౌతువద్ద ఉన్న బల్లం, ఆయుధాలు సూర్య 
కాంతిలో తళతళలాడుతాయి. 

24 గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది 
చాలా వేగంగా పరుగెత్తుతుంది. బూరధ్వని వింటే 
గుర్రం ఇంక నిలబడలేదు. 

25 బూర (మోగినప్పుడు గుర్రం “ఓహో అంటుంది. 
దూరం నుంచే అది యుద్దాన్ని పసికడుతుంది. 
సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ 
ధ్వనులను అది వింటుంది. 


26 “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా 
ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు 
నేర్పించావా? 

27 యోబూ, పక్షిరాజు ఎగరాలని, పర్వతాల్లో ఎత్తుగా 
దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞా 
పించావా? 

28 పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది. ఆ 
బండ పక్షిరాజు యొక్క కోట. 

29 పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం 
వెదకుతుంది. దూరంలో ఉన్న ఆహారాన్ని అది 
చూడగలదు. 

30 పక్షీరాజు పిల్లలు రక్తం తాగుతాయి. అవి చచ్చిన 
శవాల చుట్టూరా చేరుతాయి.” 


40 యోబుతో యెహోవా ఇలా చెప్పాడు: 


2 “యోబూ, సర్వశక్తిమంతుడై న దేవునితో నీవు 
వాదించావు. తప్పు చేశానని నీవు నాకు తీర్చు 
చెప్పావు. ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పు 
కుంటావా? నాకు జవాబు ఇస్తావా?” 

3 అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. 
యోబు అన్నాడు: 


న 


“నేను ముఖ్యం కాదు. నీకు నేను ఏమి చెప్పగలను? 
నీకు నేను జవాబు ఇవ్వలేను. నా చేతితో నేను 
నా నోరు మూసుకొంటాను. 

5 నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు 
ఇవ్వను. నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ 
నేను ఇంకా ఏమీ చెప్పను.” 

6 అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల 
యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా 
అన్నాడు: 

7 “యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని 

ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు. 


8 


20 


21 


22 


23 


24 


యోబు 39:22-40:24 


యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తు 
నా వా! నీదే సరిగ్గా ఉన్నట్టు కనబడేలా చేయాలని, 
నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా? 
యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా 
ఉన్నాయా? నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు 
నీవు చేయగలవా? 

ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు 
నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, 
తేజస్సును వగస్తాల్దా ధరించు. 

యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్టులను తక్కు 
వగా చూడు. యోబూ, ఆ గర్విష్టుల మీద నీ 
కోపం కుమ్మరించు. ఆ గర్విష్టులను దీనులుగా 
చేయి. 

అవును, యోబూ, ఆ గర్విష్టులను చూడు. వారిని 
దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న 
చోటనే చితుకగొట్టు. 

గర్విష్టులందరినీ మట్టిలో పాతిపెట్టు. వారి శరీరా 
లను చుట్టేసి వారి సమాధులలో పెట్టు 

యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే 
అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్థుడ 
వని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను. 

యోబూ, నీటి గుర్రాన్ని చూడు. నేను (దేవుణ్ణి) 
నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) 
నేను చేశాను. నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది. 
నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది. దాని 
కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా 
ఉంటాయి. 

నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా 
నిలుస్తుంది. దాని కాలి కండరాలు చాలా బలంగా 
ఉంటాయి. 

నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా 
ఉంటాయి. దాని కాళ్లు ఇనుప కడ్డీలా తరతాయు. 
నీటి గుర్రం నేను (దేవుళ్లు చేసిన మహా అద్భుత 
జంతువు. కాని నేను దానిని ఓడించగలను. 

అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద నీటి 
గుర్రం తినే గడ్డి పెరుగుతుంది. 

తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది. 
జమ్ము గడ్డి మడుగులలో నీటి గుర్రం దాక్కుం 
టుంది. 

తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని 
దాచిపెడతాయి. నది సమీపంగా పెరిగే నిరవంజి 
చెట్ల కింద అది నివసిస్తుంది. 

నదీ వరదలా పార్లినా "నీటి గుర్రం పారిపోదు. 
యొర్ణాను “నది దాని ముఖం మీద చిమ్మితే అది 
భయపడదు. 

నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో దానిని 
ఎవరూ పట్టుకొనలేరు. 





యోబు 41:1-33 


4 


2 


4 


6 


“యోబూ, నీవు మొనలిని గాలముతో 
పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో 
కట్టి వేయగలవా? 
యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు 
వేయగలవా? లేక దాని దవడకు గాలపు ముల్లు 
ఎక్కించగలవా? 
యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి 
నిన్ను బతిమలాడుతుందా? అది మర్యాద మాట 
లతో నీతో మాట్లాడుతుందా? 
యోబూ, మొనరి నీతో ఒడంబడిక చేను 
కుంటుందా? శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం 
చేస్తుందా? 
యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొన గలవా 
మొసలితో ఆడుకో గలవా? నీ దాసీలు దానితో 
ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా? 
యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు 
ప్రయత్నిస్తారా? వారు దానిని వ్యాపారులకు 
అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా? 
యోబూ, మొసలి చర్మం మీదికి ఎన్నో శూలాలు 
నీవు విసరగలవా? లేక చేపలను వేటాడే అలుగులు 
అనేకం దాని తలమీద కొట్టగలవా? 


“యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసరి మీద 


ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ 

మరచిపోలేవు. మరియు నీవు దానితో మరల ఎన్న 

టికీ పోరాడవు. 

ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే 

అది మరచిపో! అలాంటి ఆశ ఏమీ లేదు! దాన్ని 
చూస్తేనే నీకు భయం పుడుతుంది. 


10 మొసలికి కోపం పుట్టించగలిగినంత ధెర్యంగల 


మనిషీ,వెవరూ లేరు. కనుక అలాంటప్పుడు 
యోబూ, నాకు విరోధంగా నిలువగలవాడు ఎవడు? 


11 నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను. ఆకా 


12“యోబూ, మొసలి కాళ్లను గూర్చి, 


శమంతటి [క్రింద ఉన్న సర్వము నాదే. 


దాని బలం, 
దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో 
చబుతాను. 


13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు. ఒక 


కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా 
ye [2] 
రాజాలరు. 


14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని 


బలవంతం చేయలేరు. దాని దవడల్లొోని పళ్లు మను 
ష్యులను భయ పెడతాయి. 


15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు దగ్గర 


దగ్గరగా కుదించబడాయి. 
రి యి 


16 గారి జొరబడలేనంత దగ్గర దగ్గరగా ఆ పొలుసులు 


ఉంటాయి. 


622 


17 


20 


21 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


33 


ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయ 
బడ్డాయి. వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత 
గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి. 
మొసలి తుమ్మినప్పుడు అది ఎలుగు ప్రకాశించి 
నట్టుగా ఉంటుంది. దాని కళ్లు ఉదయపు వెలుగులా 
ఉంటాయి. 

దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయ 
టకు వస్తాయి. నిప్పు కణాలు బయటకు లేస్తాయి. 
ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న పిచ్చి 
మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కు 
నుండి పొగ వస్తుంది. 

మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది. దాని నోటి 
నుండి అగ్ని జ్వాలలు వస్తాయి. 

మొసలి వుడ చాలా బలంగా ఉంటుంది. మను 
ష్యులు దానిని చూచి భయపడి దాని నుండీ 
పారిపోతారు. 

మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు. అది 
ఇనుములా గట్టిగా ఉంటుంది. 

మొసలి గుండె బండలా ఉంటుంది. దానికి భయం 
ఏమీ లేదు. అది తిరుగలి కింది రాయిలా గట్టిగా 
ఉంటుంది. 

మొసలి మేల్కొన్నప్పుడు బలమై న మనుష్యులు 
భయపడతారు. మొసలి తోక “ఆడించినప్పుడు 
వారు పారిపోతారు. 

ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని క డితే అవి తిరిగి 
వస్తాయి. ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని 
చేయవు. 

మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం 
తేలిక. ఇత్తడిని కుళ్లిపోయిన చెక్కలా విరుగ 
గొట్టటం తేలిక. 

బాణాలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు. 
దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా 
ఉంటాయి. 

దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి 
ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది. మనుష్యులు దాని 
మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది. 
మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన 
చాలా వాడీ చిల్లపెంకుల్లా ఉంటుంది. అది నడిచి 
నప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు 
చేస్తుంది. 

కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగలు పొంగి 
స్తుంది. నూనె మసులుతున్న కుండలా అది నీటిని 
పొంగిస్తుంది. 

మొసలి ఈ దినప్పుడు దాని వెనుక ఒక దారి 
ఏర్పడుతుంది. అది నీళ్లను పొంగింప జేసినప్పుడు 
దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది. 

భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు. 





623 


అది భయం లేని జంతువుగా చేయబడింది. 

34 మహా గర్విష్టి జంతువులను మొసలి చిన్న చూపు 
చూస్తుంది. క్రూర జంతువులన్నిటికీ అది రాజు.” 
మరియు మొసలిని చేసినది నేనే, యెహోవాను. 

42 అప్పుడు యిహోూవాకు యోబు ఇలా 

జవాబు చెప్పాడు. యోబు అన్నాడు: 

2 “యోహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు 
తెలుసు. నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ 
మార్చబడజాలదు, నిలిపివేయబడదు. 

3 "నా సలహాను గూర్చి ఈ వెరి ప్రశ్నలు అడుగు 
తున్న ఇతడు ఎవరు? అని యెహోవా, నీవు 
(ప్రశ్నించావు. నేను (యోబును) నాకు అర్థం కాని 
విషయాలు యెహోవాని అడిగాను. నేను తెలిసి 
కోలేనంత మరీ విపరీతమై న ఆశ్చర్యకరమై న 
_ అద్భుతాలను గూర్చి నేను 'మాట్లాడాను. 

4 “యెహోవా, “నీవు నాతో యోబూ, నేను నీతో 
మాట్టాడుతాను. నేను నిన్ను ప్రశ్నలు అడుగు 
తాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి అన్నావు. 

5 యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను 
విన్నాను. కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను 
నిన్ను చూశాను. 

6 కనుక ఇప్పుడు, నన్ను గూర్చి నేను సిగ్గుపడుతు 
న్నాను. యెహోవా, నేను విచారిస్తున్నాను. నేను 
ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే 


నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటా 
నని వాగ్దానం చేస్తున్నాను.” 





యహోవాకు యోబు జవాబు 


యోబుకు తన ఐశ్వర్యాలను యెహోవా తిరిగి 
యివ్యటం 

"యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన 
తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు 
తేమాను పట్టణస్టుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా 
చెప్పాడు: ల్సి మీద, నీ యిద్దరు స్నేహితుల మీద 
నేను కోపంగా ఉన్నాను. ఎందుకంకు మీరు నన్ను 
గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి 
సరెన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు. 
కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టే 
శ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గ 
రకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని 
అర్చించండి. నా సేవకుడు యోబు మీ కోసం 


యోబు 41:34-:42:17 


ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని (ప్రార్థనకు తప్పక 
జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడార్సిన 
విధంగా నేను మిమ్మల్ని శిక్షంచను. మీరు చాలా అవివే 
కంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను 
గూర్చి స్తరెన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవకుడు 
యోబు, నను ఎ గూర్చి సరెన సంగతులు చెప్పాడు.” 

కనుక తేమానువాడగు ఎలీఫజు, షూహి దేశస్టుడై. న 
బిల్బదు, నయమాతీ పట్టుణస్టుడైన జోఫరు యహ 
వాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పి 
నట్టు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు 
(ప్రార్ధనకు జవాబు ఇచ్చాడు. 

0కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థిం 
చటం ముగించాడు. అప్పుడు యిహూవా యోబుకు 
మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు 
ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. యోబు 
సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు 
ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన 
ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా 
యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు 
యిహూవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా 
అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క “ఎండి 
నాణం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు. 

12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో 
భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నా 
లుగు ఎల గ (రైలు, ఆరు ఎల ఒంలులు, రెండు ఎల 
ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతం 
అయ్యాయి. 

'యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు 
కుమార్తెలు కూడ ఉన్నారు. యోబు మొదటి కుమా 
'ర్తెకు యెమీమా అని పెరు పెట్టాడు. యోబు రెండో 
కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు 
మూడో కుమార్తెకు కెరెంహప్పుక్‌ అని పేరు పెట్టాడు. 

'5దేశం అంతటిలో యోబు కుమార్తెలు మహా 
గొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు 
తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ 
తమ తండ్రీ ఆస్తిలో వాటా పొందారు. 

"కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు 
జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు మనుమ 
రాండ్రను, మునిమనుమలు మనుమరాండడ్రను, వారి 
పిల్లలను చూచేంతవరకు జీవించాడు. 'యోబు చని 
పోయినప్పుడు అతడు కడువృద్దుడు. యోబు సుదీర్గ 
మైన కాలం జీవించాడు. 





1 


2 


6 


624 


కీర్తనల గ్రంథము 


మొదటి భాగం 
కీర్తన 1 

ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటా 
డంటే, అతడు చెడ్డవారి సలహాలు పాటించన 
ప్పుడు, అతడు పాపులవలె జీవించనప్పుడు, దేవు 
నికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసి 
వుండనప్పుడు. 
ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమి 
స్తాడు. ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు 
తలపోస్తూంటాడు. 
కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె 
బలంగా ఉంటాడు. సకాలంలో ఫలాలు ఫలించే 
ఒక చెట్టువలా అతడు ఉంటాడు. అతడు ఆకులు 
వాడిపోని చెట్టువలా ఉంటాడు. అతడు చేసేది 
అంతా సఫలం అవుతుంది. 
అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు. వాళ్లు గాలి 
చెదరగొట్టివే సే పొట్టువల ఉంటారు. 
ఒక న్యాయ న్విరయం చేసేందుకు మంచి మను 
ష్యులు గనుక సమావేశమై తే, అప్పుడు చెడ్డ మను 
ష్యులు దోషులుగా రుజొవు చేయబడతారు. ఆ 
పాపాత్ములు నిర్జోషులుగా తీర్చబడరు. 
ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను 
కాపాడుతాడు, చెడ్డ మనుష్యులు ఆయన చేత 
నాశనం చేయబడతారు. 


కీర్తన 2 
యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు 
వచ్చింది? ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు 
ఎందుకు వేస్తున్నట్టు? 
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు, 
వ్యతింకంగా ఉండందుకు ఆ దెశాల రాజులు, నాయ 
కులు ఒకటిగా సమావేశం అవుతున్నారు. 





“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, 


వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం. న్‌ున 
లను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపార 
వేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు. 
కాని నా ప్రభువా, పరలోకంలో ఉన్న రాజు ఆ 
ప్రజలను చూచి నవ్వుతున్నాడు. 


5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు: 


“రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయిం 


చాను. అతడు సీయోను కొండమీద ఏలుబడి 
చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” మరియు 
అది ఆ యితర నాయకులను భయపడేలా 
చేస్తుంది. 


7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను 


నీతో చెబుతాను. యెహోవా నాతో చెప్పాడు, 
“నేడు నేను నీకు తండ్రినయ్యాను! మరియు 
నీవు నా కుమారుడివి. 


8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను. 


భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు! 


9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్టు 


ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి 
ఉంటుంది.” 


10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. 


పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి. 


11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా 


ఉండండి. 


12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్వాస పాతు 


1 


లుగా ఉన్నట్టు చూపించండి మీరు ఇలా చేయ 
కపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను 
నాశనం చేస్తాడు. యెహోవాయందు విశ్వాసం 
ఉంచేవారు సంతోషిస్తారు. కానీ ఇతరులు జాగ్రత్తగా 
ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి 
సిద్ధంగా ఉన్నాడు. 


కీర్తన 3 
దావీదు తన కుమారుడైన అబ్లాలోము నుండి 
పారిపోతున్న నమయంలో నానిన కీర్తన. 


“యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు 


ఉన్నారు. అనేకమంది ప్రజలు నాకు విరోధంగా 
తిరిగారు. 


2 చాలామంది మనుష్యులు నా విషయమ మాట్లాడు 


తున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని 
ఆ మనుష్యులు అంటారు. 





దేవుని ౫ 


చూపించండి అక్షరార్లం కుమారునికి ముదు 
దచథ ద 


పెట్టుకోండి. 


625 


అయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే 
నా అతిశయం. యెహోవా, నీవు నన్ను (ప్రముఖు 
నిగా” చేస్తావు. 

యెహోవాకు నేను ప్రార్థిస్తాను. ఆయన తన 
పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు! 
నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను 
మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది?? 
ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, 
కాపాడును గనుక! 

వేలకు వేలుగా సెనికులు నా చుట్టూ మోహరించి 
ఉండవచ్చును. “కానీ ఆ శత్రువులకు నేను భయ 
పడను. 

యెహోవా, లమ్ము* నా దేవా, వచ్చి నన్ను 
రక్షించుము! నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట 
శత్రువుల దవడమీద నీవు కొట్టి, వారి పళ్లన్నీ 
నీవు విరుగగొడతావు. 

యెహోవా తన (ప్రజలను రక్షించగలడు. 
యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి 
సంగతులను జరిగించుము. 


కీర్తన 4 
నంగీత నాయకునికి. 
తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. 
నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు 
నాకు జవాబు ఇమ్ము. నా ప్రార్థన ఆలకించి, నా 
యెడల దయ చూపించుము! ఎప్పుడైనా నాకు 
కష్టాలు వస్తే, వాటిని తొలగించుము. * 
(ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డ 
మాటలు చెబుతారు * ప్రజలారా, మీరు నన్ను 
గూర్చి చెప్పుటకు కొత్త అబద్దాలకోసం చూస్తూనే 
ఉంటారు. అలాంటి అబద్దాలు చెప్పటం అంటే 
మీకు ఇష్టం. 
యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని 
మీకు తెలుసు. నేను యెహోవాను ప్రార్థించి 
నప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు. 


కీర్తనలు 3:3-5:9 


5 దేవునికి మంచి బలులు అర్చించండి. మరి 


యెహోవాయందు విశ్వాసం ఉంచండి. 


6 “దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు? 


యహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని 
చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు. 
యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. 
ధాన్యం, దాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందు 
చేత పంట కోత సమయంలో సంబరపడే దాని 
కంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా 
ఉన్నాము. 

నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను. 
ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా 
నిద్ర పుచ్చుతావు గనుక. 


కీర్తన 5 
నంగీత నాయకునికి. 
పిల్లన (గోవులతో పాడదగిన దావీదు కీర్తన. 
యెహోవా, నా మాటలు ఆలకించుము. నేను 
నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్న దాన్ని వినుము. 
నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము. 
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను 
నీ ముందు ఉంచుతాను. సహాయం కోసం నేను 
నీ వైపు చూస్తాను. మరి నీవు నా ప్రార్థనలు 
వింటావు. 
యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర వుండడానికి 
ఇష్టపడవు చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరా 
ధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు. 
గర్విష్టులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు. 
ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు 
ఆసివ్యాం చుక" టను: 
అబద్దాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం 
చేస్తావు. ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా 
పథకాలు వేసే మనుష్యులను యెహోవా అస 
హ్యించుకొంటాడు. 





మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, 
అప్పుడు కోప్పడవచ్చు. కాని పాపం చేయవద్దు. 
మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను 
గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసు 
కోండి. 





వు ... ప్రముఖునిగా అక్షరాల నాతల పై కెత్తువాడవు నీవే. 


యెహోవా లెమ్ము ఒప్పందపు పెష్టైను ప్రజలు పై కెత్తి, 
యుద్ధంలోకి తీసుకొని పోయినప్పుడు ఇలా చెప్పేవారు. 


అనగా దేవుడు వారితో ఉన్నాడని అర్థం. 


తొలగించుము అక్షరార్థముగా “నాకు గదిని ఇమ్ము.” 


యహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు 
చాలా దయగల వాడవని నాకు తెలుసు. 
యెహోవా, నీ పవిత్ర మందిరం వెపు నేను వంగి 
నప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను 
గౌరవిస్తాను. 

యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం 
చూస్తున్నారు. కనుక నీ నీతికరమైన జీవిత విధానం 
నాకు చూపించుము. నేను ఎలా జీవించాలని నీవు 
కోరుతావో అది నాకు తేటగా చూసపించుము. 

ఆ మనుష్యులు సత్యం చెప్పరు. వాళ్లు జనాన్ని 
నాశనం చేయకోరుతారు. వారి నోళు ఫ్ర ఖాళీ సమా 
ధుల్దా ఉన్నాయి. ఆ మనుష్యులు ఇతరులకం 


కీర్తనలు 5:10-7:15 


చక్కనిమాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో 


పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు. 


దేవా! వారిని శిక్షించుము. వారి ఉచ్చులలో వారినే 
పట్టుబడనిమ్ము. ఆ మనుష్యులు నీకు విరోధంగా 
తిరిగారు కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని 
గిక్టించుము. 

అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలం 
దరినీ సంతోషించనిమ్ము. ఆ (ప్రజలను శాశ్వతంగా 
సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును (ప్రేమించే 
ప్రజలకు భద్రత, బలం (ప్రసాదించుము. 
యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచి 
వాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే 
గొప్ప కేడెంలా ఉంటావు. 


కీర్తన 6 
నంగీత నాయకునికి. అష్టమ శృతిమీద తంతి 
వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. 
యహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. కో 
గించి నన్ను గిక్షించవద్దు. 
యెహోవా, నా మీద దయ ఉంచుము. నేను 
రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా 
ఎముకలు వణకుతున్నాయి. 
నా శరీరం మొత్తం వణకుతోంది. యెహోవా 
నన్ను నీవు స స్థపర్చటానికి ఇంకెంత కాలం పడు 
తుంది.? 
యె హూవా, మరల నన్ను విముక్తుని చేయుము. 
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను 
రక్షించుము. 
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం 
చేసుకోరు. చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతిం 
చరు. అందుచేత నన్ను స్వస్థ స్రపరచుము. 
యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను. 
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయిరిది. నా 
పడకనుండి కన్నీటి బొట్టు రాలుచున్నాయి. నీకు 
మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను. 
నా శతువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. 
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. 
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను 
అలసటగాను ఉన్నాయి. 
చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! ఎందుకంటె నేను 
ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక. 
యహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు 
యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు 
ఇచ్చాడు. 
నా శతువులంతా తల క్రిందుులై, నిరాశపడతారు. 
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి 
వెళ్లిపోతారు. 


626 


కీర్తన 7 
యెహోవాకు దావీదు పాడిన కీర్తన. 
బెన్యామీను వంశానికి చెందిన శ్రీను కుమారుడైన 
సౌలును గూర్చినది ఈ పాట. 

యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ము 
కొన్నాను. నన్ను తరుముతున్న మనుష్యుల బారి 
నుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము. 
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను 
సింహంచే పట్టుబడి చీల్చబడిన జంతువులాగ 
ఉంటాను. నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ 
మనిషి నన్ను రక్షించజాలడు. 
యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని 
కాను. నేనేమీ తప్పు చేయలేదు. 
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు. నా 





స్నేహితుని శ తువులకు నేను సహాయం చేయ 


లేదు. 

కానీ నేను పాపము కలిగియుండిన యెడల శత్రువు 
నన్ను తరుమనిమ్ము. నన్ను పట్టుకొననిమ్ము, 
నా జీవితాన్ని నేలమీద తొక్కనిమ్ము. మరియు 
నా (ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము. 
యెహోవా, లెమ్ము నీ కోపాన్ని చూపెట్టుము. 
నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి 
విరోధంగా పోరాడుము. లేచి న్యాయంకోసం 
వాదించుము. 

జనాలను నీ చుట్టూ (ప్రోగుచేసి, వారి మీద పైనుండి 
పరిపాలించుము. 

ప్రజలకు తీర్చు తీర్చుము యెహోవా, నాకు 
తీర్చు తీర్చుము. నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు 
చేయుము. నేను నిర్లోషిని అని రుజువు చేయుము. 
చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లకు సహాయం 
చేయుము. దేవా, నీవు మంచివాడవు, మరియు 
ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు. 
నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు 
సహాయం చేస్తాడు. కనుక దేవుడు నన్ను 
కాపాడుతాడు. 

దేవుడు మంచి న్యాయమూర్తి, మరియు ఏ సమ 
యంలోనెనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు. 
దేవుడు ఒక నిర్భయం చేస్తే ఆయన తన మనస్సు 
మార్చుకోడు. 

ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది. 

కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేం దుకే 
ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. అలాంటివారు 
రహస్య పథకాలు వేస్తూ, అబద్దాలు చెబుతారు. 
వారు యితరులను ఉచ్చులో వెసి, హాని చేయాలని 
ప్రయత్నిస్తారు. అయితే వారి స్వంత ఉచ్చుల్లో 
వారే చిక్కుబడతారు. 


16 


627 


వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు. ఇత 
రులయెడల వారు కరంగా ప్రవర్తించారు. అయితే 
వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు. 

యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను 





స్తుతిస్తాను. మహోన్నతుడైన యెహోవా 
నామాన్ని నేను స్తుతిస్తాను. 
కీర్తన 8 
నంగీత నాయకునికి గితీత్‌ రాగం. 
దావీదు కీర్తన. 


యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా 
ప్రసిద్ధి పొందింది. 

పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్ల 
నుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు 
మూయించడానికి నీవు యిలా చేస్తావు. 
యహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాల 
వైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన సూర్య 
చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య 
పడుతున్నాను. 

మానవుడు ఎందుకు నీకు అంత |ప్రాముఖ్యుడు? 
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? 
మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? 
నీవు వానిని గమనించటం ఎందుకు? 

అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు 
దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు 
మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప 
జేసావు. 

నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార 
మిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో 
వుంచావు. 

గొరైలు, పశువులు, అడవి మృగాలు అన్నింటి 
మీద (ప్రజలు ఏలుబడి చేస్తారు. 

ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో 
ఈదుచుండే చేపల మీద వారు ఏలుబడి చేస్తారు. 
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా 
నీ నామము మహా అద్భుతమైనది! 


కీర్తన 9 
నంగీత నాయకునికి, ముత్తబ్బో ను రాగం. 

దావీదు క్తీర్తన. 
పూర్త హృదయంతో నేను యెహోవాను స్తుతి 
స్తాను. యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యా 
లన్నింటిని గూర్చి నేను చెబుతాను. 
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు. 
మహోన్నతుడ్షవెన దేవా, నీ నామానికి నేను 
స్తుతులు పాడుతాను. 


చే 


కీర్తనలు 7:16-9:14 


నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లు 
కొన్నారు. కానీ వారు పడిపోయి, నాశనం చేయ 
బడ్డారు. 

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు 
నీ సింహాసనం మీద కూర్చున్నావు. యెహోవా, 
నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి 
న్యాయ నిర్ణయం చేశావు. 

యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా 
మాట్లాడావు. యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని 
నీవు నాశనం చేశావు. బతికి ఉన్న మనుష్యుల 
జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను 
నీవు తుడిచి వేసావు. 

శతువు పని అంతం అయిపోయింది. యెహోవా, 
వారి పట్టణాలను నీవు నాశనం చేశావు. ఇప్పుడు 
శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 
దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు 
చేసేది ఏమీ మిగల్లేదు. 

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. 
యహోవా తన రాజ్యాన్ని బలమై నదిగా చేసాడు. 
లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని 
చేశాడు. 

భూమి మీద మనుష్యులందరికీ యెహోవా 
న్యాయంగా తీర్చు తీరుస్తాడు. యెహోవా రాజ్యాల 
న్నింటికి ఒకే విధంగా తీర్చు తీరుస్తాడు. 
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి 
గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు. 
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతు 
న్నారు. యెహోవా, వారు పారిపోవుటకు భద్రతా 
స్థలంగా ఉండుము. 

నీ నామం తెలిసిన ప్రజలు నీమీద విశ్వాసం ఉంచాలి. 
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే సహాయం 
చేయకుండా నీవు వారిని విడిచి పెట్టువు. 
సీయోనులో నివసిస్తున్న (ప్రజలారా మీరు 
యెహోవాకు స్తుతులు పాడండి. యహోవా 
చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో 
చెప్పండి. 

సహాయం కోసం యెహోవా దగ్గరకు వెల్లిన 
వారిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆ దీన 
ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు. మరి 
యెహోవా వారిని మరచిపోలేదు. 

దేవుణ్ణి నేను ఇలా ప్రార్టించాను: “యెహోవా, 
నా మీద దయ చూపుము. నా శతువులు నాకు 
హాని చేస్తున్న విధం చూడుము. “మరణ ద్వారాల 
నుండి నన్ను రక్షించుము. 

తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, 
యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను. నీవు 


కీర్తనలు 9:15-11:1 


20 


నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా 
ఉంటాను.” 

యూదులు కాని ఆ ప్రజలు, ఇతర ప్రజలను 
ఉచ్చులో వేయుటకు గోతులు తవ్వారు. కాని, 
యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే 
పడ్డారు. ఆ మనుష్యులు ఇతర ప్రజలను పట్టడానికి 
వలలు మాటున పెట్టారు. కాని, వారి పాదాలే ఆ 
వలల్లో చిక్కుబడ్డాయి. 

యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలు 
సుక న్నారు. యెహోవా చేసిన దాని మూలంగా 
ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలో 
చించుము. హిగ్గాయోన్‌” 
దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు 
చచ్చినవారి చోటికి వెళ్తారు. 

ఆ పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కని 
పిస్తుంది. కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా 
మరచిపోడు. 

యెహోవా, లేచి దేశాలకు తీర్చు తీర్చుము. వారే 
శక్తిగలవారు అని ప్రజలను తలచనీయకుము. 
ప్రజలకు పాఠం నేర్చించు. వారు కేవలం మానవ 
మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము. 





కీర్తన 10 
యెహోవా నీవెందుకు అంత దూరంగా ఉంటావు? 
కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు. 
గర్విష్టులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు. 
మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు. 
దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయ 
పడతారు. లోభులు యెహోవాను దూషిస్తారు. 
ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు 
వ్యక్తం చేస్తారు. 
ఆ దుర్మార్లులు చాలా గర్విష్టులు కనుక దేవుని 
అనుసరించరు. వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ 
తయారు చెస్తారు. పెగా దెవుడ లేడు అన్నట్టు 
వారు ప్రవర్తిస్తారు. 
ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుం 
టారు. కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ 
ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు. “దేవుని 
శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు. 
వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు 
తలుస్తారు. “మాకు ఎన్నడూ కష్ట సమయాలు 
ఉండవు” అని వారు అంటారు. 
ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల 
విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే 








హిగ్గాయోన్‌ అర్థం మౌనంగా ఆలోచించు సమయము. 


628 


చెబుతారు. దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్ల 
ప్పుడూ పథకం వేస్తుంటారు. 

ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని (ప్రజ 
లను పట్టుకొనేందుకు కని పెడతారు. ప్రజలను 
బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు. 
నిర్జోషులను వారు చంపుతారు. 

తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయ 
త్నించే సింహాలవలె వారుంటారు. ఆ దుర్మార్గులు, 
పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో 
పేదలు చిక్కుకొంటారు. 

పేదలను, బాధపడేవారిని, ఆ దుష్టులు మరల, 
మరల బాధిస్తారు. 

అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా 
ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు 
మమ్ముల్ని మరచిపోయాడు! దేవుడు మా నుండీ 
శాశ్వతంగా విముఖుడయ్యాడు! మాకు ఏమి జరుగు 
తుందో దేవుడు చూడటం లేదు!” 

యెహోవా, లేచి ఏదెనా చేయుము! దేవా, దుష్ట 
లను శిక్షించుము! పే పేదలను మాత్రం మరువ కుము! 
దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు? 
ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అను 
కొంటారు గనుక. 

యెహోవా, దుర్మార్గులు చేసే సే కరమైన చెడ్డ 
సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు. నీవు 
వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి 
చేయుము. ఎన్నో కష్టాలతో (ప్రజలు నీ దగ్గరకు 
సహాయం కోసం వస్తారు. యెహోవా, తల్లి 
దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి 
నీవే. కనుక వారికి సహాయం చేయుము. 
యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము. 
యిహోూవా నిరంతరం రాజై యున్నాడు. ఆ 
ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక! 
యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి 
నీవు విన్నావు. నీవు వారిని (ప్రోత్సాహ పరచెదవు. 
వారి ప్రార్థనలు ఆలకించెదవు. 

యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. 
దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు 
పడనీయకుము. దుర్మార్గులు ఇక్కడ ఉండ 
కుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము. 





కీర్తన 11 
నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 
నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను 
పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు 
చెప్పారు? “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” 
అని మీరు నాతో చెప్పారు! 


629 


2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు. వారి 
బాణాలను వారు గురి చూస్తారు. మరియు చీకటి 
లోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల 
గుండెల్తోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా 
ఉన్నారు. 

3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది? 
అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు? 

4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు. 
యహోవా పరలోకంలో తన సింహాసనం మీద 
కూర్చున్నాడు. మరియు జరిగే ప్రతీది యెహోవా 
చూస్తున్నాడు. మనుష్యులు మంచివాళ్లో, చెడ్డ 
వాళ్ళో చూసేందుకు యెహోవా కళ్ళు (ప్రజలను 
నిశితంగా చూస్తాయి. 

5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. 
చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు. 
కరవై న ఆ మనుష్యులను యెహోవా అస 
హ్యించుకొంటాడు. 

6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మా 
ర్లుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా 
చేస్తాడు. ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండు 
తున్న వేడి గాలి మాత్రమే. 

7 అయితే దయగల యెహోవా మంచి పనులను 
చేసే ప్రజలను (ప్రేమిస్తాడు. మంచి మనుష్యులు 
ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు. 


కీర్తన 12 
నంగీత నాయకునికి. షెమినిత్‌ రాగం. 
దావీదు క్తీర్తన. 

1 యెహోవా, నన్ను రక్షించుము! మంచి మనుష్యు 
లంతా పోయారు. భూమి మీద ఉన్న మనుష్యు 
లందరిలో సత్యవంత్నులెన విశ్వాసులు ఎవ్వరూ 
మిగల్లేదు. 

2 మనుష్యులు వారి పారుగువారితో అబద్దాలు చెబు 
తారు. ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్దాలు 
చెప్పి, ఉబ్బిస్తాడు. 

3 అబద్దాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసి 
వేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను 
యెహోవా కోసి వేయాలి. 

4 “మన అబద్దాలే మనలను ప్రముఖులుగా అయ్యేం 
దుకు తోడ్పడతాయి. మన నాలుకలు ఉండగా, 
మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.” అని ఆ 
ప్రజలు ఈ సంగతులు చెప్పుకొంటారు. 

5 కానీ యెహోవా చెబుతున్నాడు, “దుర్మార్గులు 
పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు. ఆ నిన్స 
హాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి 
గట్టిగా నిట్టూ ర్చారు. కానీ ఇప్పుడు నేను నిలిచి, 
దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.” 





కీర్తనలు 11:2-14:3 


6 యిహూవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల 
కుంపటిలో కరగించిన స్వచ్చమైన వెండిలా పవి 
త్రంగా ఆ మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడు 
సార్టు పోయ బడిన వెండిలా నిర్మలముగా ఆ 
మాటలు ఉంటాయి. 

7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త 
తీసుకొంటావు. ఇప్పుడు, శాశ్వతంగానూ నీవు 
వారిని కాపాడుతావు. 

8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము చెడుతనము 
పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖ్లులె 
నట్టు తిరుగుతుంటారు. 


కీర్తన 13 
నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 

1 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు? నీవు 
నన్ను శాశ్వతంగా మరచిపోతావా? నీవు నన్ను 
స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు? 

2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకె 
న్నాళ్లు నేను తలంచాలి? ఇంకెన్నాళ్లు నేను నా 
హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి? ఇంక 
న్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు? 

3 నా దేవా యెహోవా, నన్ను చూడుము. నా 
ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసు 
కో నిమ్ము. లేదా నేను చనిపోతాను! 

4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను 
అనవచ్చు. నేను అంతం అయ్యానని నా శత్రువు 
సంతోషిస్తాడు. 

5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ 
ప్రేమనే నేను నమ్ముకొన్నాను. నీవు నన్ను రక్షించి, 
నన్ను ఆనందింపజేశావు. 

6 యెహోవా నాకు మేలు కార్యాలు చేశాడు. కనుక 
నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను. 


5 


కీర్తన 14 
నంగీత నాయకునికి. దావీదు క్రీర్హన. 

1 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృద 
యంలో అనుకొంటారు. బుద్ధిహీనులు దారుణ 
మైన, చెడు కార్యాలు చేస్తారు. వారిలో కనీసం 
ఒక్కడు కూడా మంచి పనులు చేయడు. 

2 పరలోకం నుండి యహోవా క్రింద మనుష్యు 
లను చూశాడు. వివేకంగలవాళ్లో కనుక్కోవాలని 
దేవుని ప్రయత్నించాడు. (వివేకంగల వాడు 
సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.) 

3 కానీ ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. 
మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్రయ్యారు. కనీసం 
ఒక్క వ్యక్తి కూడా మంచి పనులు చేయలేదు. 


కీర్తనలు 14:4-17:3 


4 


5-6 


దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. ఆ 
దుర్మార్గులు దేవుణ్లి అర్థం చేసుకోరు. దుర్మార్గులు 
తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ మను 
ష్యులు యె హూవాను ఆరాధించరు. 

దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడ 
గొడ్డారు. కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని 
మీద ఆధారపడ్డాడు. కానీ ఆ దుర్మార్గులు చాలా 
భయపడి పోయారు. ఎందుకంటే దేవుడు తను 
మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక. 
సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్ష 
స్తారు? ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహో 
వాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. 
బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. కానీ 
యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని 
వస్తాడు. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) 
ఎంతో సంతోషిస్తాడు. 


కీర్తన 15 

దావీదు కీర్తన. 
యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివ 
సించగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు 
నివసించగలరు? 
ఎవరెతే పరిశుద్ద జీవితం జీవించగలరో, మంచి 

a © 

కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి 
సత్యం మాతమే మాట్లాడుతారో అలాంటి 
వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించ 
గలరు. 
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు 
మాట్లాడడు. ఆ మనిషి తన పొరుగు వారికి కీడు 
చేయడు. ఆ మనిషి తన స్వంత కుటుంబం 
గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పుడు. 
ఆ మనిషి “దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను 
గౌరవించడు. ఆయితే యోహోవాను సేవించే 
వారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు. ఆ మనిషి 
గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే అతడు 
ఏమి చేస్తానన్నాడో దాని నెరవేరుస్తాడు. 
ఆ మనిషి ఎవర్తికెనా అప్పిస్తే అతడు దాని మీద 
వడ్డీ తీసుకోడు.  నిర్ణోషులకు కీడు చేయుటకు 
గాను అతడు డబ్బు తీసుకోడు. ఒక మనిషి ఆ 
మంచి వ్యక్తిలాగ జీవిస్తే అప్పుడు ఆ మనిషి 
ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు. 


కీర్తన 16 
దానీదుకు అభిమాన కావ్యము. 
దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను 
కాపాడుము. 


630 


2 


“యహూవా, నీవు నా యజమానివి నాకు గల 


(ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది” అని 
నేను యెహోవాతో చెప్పాను. 

దేశములో పవిత్రమైనవి అని పిలువబడే విగ్రహము 
లకు సంబంధించిన వాటియందు ఆనందించు 
వారందరు శాప గస్తులగుదురు గాక! 

కానీ ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే 
మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది. ఆ 
దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను 
భాగం పంచుకోను. ఆ దేవతల పేర్ణు కూడ నేను 
పలుకను. 

నా భాగం, నా పాత యెహోవా దగ్గర్నుండి 
మాత్రమే వస్తుంది. యెహోవా, నీవే నన్ను బల 
పరచావు. యెహోవా, నీవే నా వంతు నాకు 
ఇమ్ము. 

నా వంతు చాలా అద్భుతమయింది. నా స్వాస్థ్యము 
చాలా అందమయింది. 

యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక 
నేను ఆయనను స్తుతిస్తాను. రాత్రియందు, నా 
అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు 
వచ్చాయి. 

నేను ఎల్లపుడూ యెహోవాను నా యెదుట 
ఉంచుకొంటాను. ఎందుకనగా ఆయన నా కుడీ 
ప్రక్కన వున్నాడు. నేను ఎన్నడూ కదల్చబడను. 
ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను. 

కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతో 
షంగా ఉన్నాయి. నా శరీరం కూడ క్షేమంగా బతుకు 
తుంది. 

ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు 
స్థలంలో విడిచిపెట్టవు గనుక. నీ పరిపుద్దుడిని సమా 
దిలో కుళ్లి పోనీయవు. 

స్తరెన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్చిస్తావు. 
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ 
సంతోషం కరిగిస్తుంది. నీ కుడిపక్కన ఉండటం 
నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది. 


కీర్తన 17 

దావీదు (ప్రార్ధన. 
యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకిం 
చుము. నా (ప్రార్థనా గీతం వినుము. యదార్థమై న 
నా ప్రార్థన వినుము. 
యెహోవా, నన్ను గూర్చిన స్తరెన తీర్చు నీ 
దగ్గర్నుండే వస్తుంది. నీవు సత్యాన్ని చూడగలవు. 
నీవు నా హృదయాన్ని పరీక్షించుటకు దాన్ని 
లోతుగా చూశావు. రాత్రి అంతా నీవు నాతో 
ఉన్నావు. నీవు నన్ను ప్రశ్నించావు. నాలో తప్పేమి 
కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు. 


631 


నీ ఆదేశాలకు విధేయుడనగుటకు నేను మానవ 


పరంగా సాధ్యమై నంత కష్టపడి ప్రయత్నించాను. 


నేను నీ మార్గాలు అనుసరించాను. నీ జీవిత విధానం 
నుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు. 
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు 
జవాబు యిచ్చావు. కనుక ఇప్పుడు నా మాట 
వినుము. 

ఆశ్చర్యమైన నీ (ప్రేమను చూపించుము. నీ ప్రక్కన 
కాపుదలను వెదకేవారిని వారి శతువులనుండి నీవు 
రక్షించుము. నీ అనుచరులలో ఒకనిదైన ఈ 
ప్రార్థన వినుము. 

నీ కంటిపాపవల నన్ను కాపాడుము. నీ రెక్కల 
నీడను నన్ను దాచిపెట్టుము. 

యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న 
దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. నన్ను 
బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న 
మనుష్యుల బారి నుండి నన్ను కాపాడుము. 

ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి 
గర్విష్టులు అయ్యారు. మరియు వారిని గూర్చి 
వారు డంబాలు చెప్పుకొంటారు. 

ఆ మనుష్యులు నన్ను తరిమారు. ఇప్పుడు 
వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు. నన్ను నేలకు 
పడ గొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు. 
చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలా ఉన్నారు 
ఆ దుర్మార్గులు. వారు సింహాలవలె దాగుకొని మీద 
పడుటకు వేచియున్నారు. 

యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు 
లొంగిపాయేటట్టుగా చేయుము. నీ ఖడ్గాన్ని 
ప్రయోగించి, ఆ దుర్మార్గుల నుండి నన్ను 
రక్షించుము. 

యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవ ప్రజల 
దేశంలో నుండి ఆ దుర్మార్గులను తొలగించుము. 
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం 
కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ 
లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి వాళ్ల 
కడుపులను నింపుము. అందువల్ల వారి పిల్లలు 
తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల 
వాళ్త మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా 
ఉంటుంది. 

న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక 
యెహోవా, నేను నీ ముఖం చూస్తాను. మరియు 
యెహోవా, నను ములుక్‌ న్నప్పుడు నిన్ను చూచి 
పూర్తిగా తృప్తి చెందుతాను. 











కీర్తనలు 17:4-18:13 
కీర్తన 18 


నంగీత నాయకునికి. యెహోవా సేవకుడు దావీదు 
కీర్తన. సౌలు బారి నుండి యితర శత్రువుల నుండి 
యెహోనా దావీదును రక్షంచినవ్ల డు అతడు 
(బాసిన పాట. 


“యెహోవా, నా బలమా నేను నిన్ను (పేమిస్తు 


న్నాను!” అతడిలాగన్నాడు.. 

యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు. 
నాదేవుడే ఆ బండ. నేను ఆశ్రయంకోసం ౪ ఆయన 
యొద్దకు పరుగెత్తుతాను. దేవుడు నా డాలు, 
ఆయనే శక్తి నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో 
యెహోవా నా దొగుకొను స్థలము. 
యిహూవాకు నను మొర పెడ్డాను. యెహోవా 
స్తుతించబడుటకు అర్హుడు మరియు నా శత్రువుల 
బారినుండి నేను రక్షించబడుతాను. 





45నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు 
పెట్టారు. మరణకరమెన ఉచ్చులు నా యిదుట 


ఉన్నాయి. మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి 
ఉన్నాయి. నాశనకరమై న వరదనీళ్లు నన్ను భయ 


పెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా 


ఉన్నాయి. 

చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహో 
వాకు మొరపెట్టాను. నేను నా దేవుని ప్రార్థించాను. 
దేవుడు తన పవిత్ర స్థ స్థలం నుండి నా ప్రార్థన 
విన్నాడు. సహాయరికోనీం నేను చేసిన ప్రార్థనలు 
ఆయన విన్నాడు. 

యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తు 
న్నాడు. భూమి కంపించి వణికినది. పర్వతాలు 
కంపిం చాయి. ఎందుకంటే (ప్రభువు కోపించాడు. 
ఆయన ముక్కుల్లో నుండి పాగ లేచింది. 
యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు 
వచ్చాయి. నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి. 
యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు. 
ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి. 
ఎగిరే కెరూబులు మీద ఆయన స్వారీ చేశాడు. 
ఆయన గాలుల మీద పై కెగిరాడు. 
యెహోవాను ఆవరించిన మహా దట్టవైన 
మేఘంలో ఆయన మరుగి యున్నాడు. దట్టమైన 
ఉరుము మేఘంలో ఆయన మరుగ యున్నాడు. 
అప్పుడు, దేవుని ప్రకాశమానమై న వెలుగు మేఘాల 
నుండి బయలు వెడలినది. అంతట వడగండ్లు, 
మెరుపులు వచ్చినవి. 

యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా 
ఉరిమింది. సర్వోన్నతుడై న దేవుడు తన స్వరాన్ని 
వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి. 


కీర్తనలు 18:14-42 


632 


14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి 28 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


పోయాడు, అనేకమైన ఆయన మెరుపు పిడు 
గులు వారిని ఓడించాయి. 
యెహోవా, నీవు బలంగా మాట్లాడావు, మరియు 
నీవు నీ నోటినుండి బలమైన గాలిని ఊదావు. 
నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడు 
గును మేము చూడగలిగాము. భూమి పునాదులను 
హు చూడగలిగాము. 

పె నుండీ యెహోవా కిందికి అందుకొని నన్ను 
రక్షించాడు. నా కష్టాల్గోనుండి* ఆయన నన్ను 
బయటకు లాగాడు. 
నా శతువులు నాకంటె బలవంతులు. ఆ మను 
ష్యులు నన్ను ద్వేషించారు. పై సెగా వారు నాకంటె 
బలం కలవారు. అయినను దేవుడు నన్ను 
రక్షించాడు. 
నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడీ 
చేశారు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. 
యె హూవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన 
నన్ను కాపాడాడు. ఆయన నన్ను క్షేమ స్థలానికి 
తీసికొని వెళ్లాడు. 
నేను నిర్లోషిని కనుక యెహోవా నాకు ప్రతి 
ఫలమిచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు. కనుక 
ఆయన నాకు తిరిగి చెల్లించాడు. 
నేను యోహోవాను అనుసరించాను. నా దేవునికి 
విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు. 
యే హోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం 
ఉంచుకున్నాను. "ఆయన ఆదేశాలను నేను 'లోసి 
వేయ లేదు. 
ఆయన ఎదుట నేను నిర్లోషిగా ఉన్నాను. నన్ను 
నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను. 
నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు 
ప్రతిఫలమిచ్చాడు. నా క్రియలు దేవుని ఎదుట 
నిర్వోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి 
చేస్తాడు. 
యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మ 
దగినవాడవు. మరియు మంచి మనుష్యులకు నీవు 
మంచివాడవు. 
యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైన వాళ్లకు 
నీవు మంచివాడవు, పవిత్రమైన వాడవు. కానీ, 
గర్విష్టులను, టక్కరి వాళ్లను నీవు అణచివేస్తావు. 
యహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు. 
కానీ గర్విష్టులను నీవు (ప్రాముఖ్యత లేని వారిగా 
చేస్తావు. 





నోటినుండి లేక ముక్కునుండి. 


కష్టాలనుండి అక్షరాల మనోబాధలనుండి. 


29. 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, 
నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు. 

యెహోవా, నీ సహాయంతో నేను సెన్య దళా 
లతో పరుగెత్తగలను. నీ సహాయంతో, నేను 
శత్రువు గోడలు ఎక్కగలను. 

దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా 
మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచే 
వాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు. 
యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ 
లేడు. మన దేవుడు తప్ప మరో బండో లేదు. 
దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవి 
తాన్ని పావనం చేస్తాడు. 

దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె వేగంగా ఉంచు 
తాడు. ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు. ఎత్త 
యిన బండలమీద పడకుండా ఆయన నన్ను 
కాపాడుతాడు. 

యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్చి 
స్తాడు. ఇత్తడి విల్లును ఎక్కుపెట్టుటకు నా చేతు 
లకు ఆయన బలాన్ని ఇస్తాడు. 

దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి. నీ కుడి 
చేతితో నన్ను బలపరుచుము. నీ సహాయం నన్ను 
గొప్పవానిగా చేసినది. 

నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. 
నా పాదాలు జారిపోలేదు. 

నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొ 
న్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరా 
లేదు. 

నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరు 
గూడా తిరిగి లేవరు. నా శత్రువులు అందరూ నా 
పాదాల దగ్గర పడ్డారు. 

దేవా, యుద్ధంలో నాకు బలం (ప్రసాదించుము. 
నా శతువులంతా నా యెదుట పడిపోయేట్టు 
చేయుము. 

యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు 
చేశావు. నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని 
నేను నాశనం చేసాను. 

నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కానీ 
ఎవ్వరూ వారికి సహాయం చేసేందుకు రాలేదు. 
వారు యెహోవాకు కూడా మొర పెట్టారు. కాని 
ఆయన వారికి జవాబు ఇవ్వలేదు. 

నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను. 
వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. 
నేను వాళ్లను వీధుల బురదగా పారవేసాను. 





బండ దేవునికి మరో పేరు. బలమైన క్షేమ స్థానం అని 
భావం. 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


633 


నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి 
నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకు 
నిగా చేయుము. నేను ఎరుగని (ప్రజలు నాకు 


సేవ చేస్తారు. 


ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయు 
లయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయ 
పడారు. 

ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక 
వారు భయంతో వణుకుతూ సాష్ట్రాంగపడ్డారు. 
వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు 
వచ్చారు. 

యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ 
దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు 
నన్ను రక్షిస్తాడు. అందుచేత | ఆయనను స్తుతులతో 
పెకెస్తండి. 


నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజ 


లను ఓడించేందుకు యహోవా నాకు సహాయం 
చేసాడు. 

యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను 
తప్పించావు. కూరులైన వారి నుండి నీవు నన్ను 
రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించు 
టకు నీవు నాకు సహాయం చేశావు. 

కనుక మనుష్యులందరి యదుట య హూవాను 
నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను. 
యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన 
గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసు 
కొన్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికీ 
నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు. 


కీర్తన 19 
నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 

ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి. 
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంత 
రిక్షం తెలియజేస్తుంది. 

పతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది. 
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా 
తెలియజేస్తుంది. 

నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని 
వినలేవు. మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు. 
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరి 
స్తుంది. వాటి “మాటలు భూమి చివరి వరకూ 
వెళ్తాయి. అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది. 
తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడెన 


పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు 


వస్తాడు. పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న 
ఆటగానిలా సూర్యుడు ఆకాశంలో తన దారిని 
మొదలు పెడతాడు. 


6 


కీర్తనలు 18:43-20:1 


సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు 


'పెడ్తాడు, మరియు ఆవలి దిశకు అది పరిగడు 


తుంది. దాని వేడి నుండి ఏదీ దాక్కోలేదు. 
యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి. 
యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం. అవి దేవుని 
(ప్రజలకు బలాన్నిస్తాయి. యెహోవా ఒడంబడిక 
విశ్వసించదగింది. జ్ఞానం లేని మనుష్యులకు అది 
జ్ఞానాన్ని ఇస్తుంది. 

యెహోవా చట్టాలు సరియ్లి నవి. అవి మనుష్యు 
లను సంతోషపెడ్డాయి. యెహోవా ఆదేశాలు పరి 
శుద్ధమైనవి. ప్రజలు జీవించుటకు స్పరెన మార్గాన్ని 
చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి. 

యు హూవాను ఆరాధించుట మంచిది. అది నిరం 
తరము నిలుస్తుంది. యెహోవా తీర్పులు సత్యమై 
నవి, న్యాయమై నవి. అవి సంపూర్దంగా సరియై నవి. 
శ్రేష్టమైన బంగారంకంబు యెహోవా ఉపదేశాలను 
మనము ఎక్కువగా కోరుకోవాలి. సరాసరి తేనె 
పట్టు నుండి వచ్చే శ్రేష్టమైన తేనె కంబు అవి 
మధురంగా ఉంటాయి. 

యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివి 
గలవాళ్ణిగా చేస్తాయి. నీ చట్టాలు పాటించేవారు 
గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. 

యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ 
చూడలేడు. కనుక నేను రహస్య పాపాలు చేయ 
కుండా చూడుము. 

యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయ 
కుండా నన్ను ఆపుచేయుము. ఆ పాపాలు నా 
మీద అధికారం చెలాయించ నీయకుము. నీవు 
నాకు సహాయం చేస్తే అప్పుడు నేను గొప్ప 
పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను. 
నా మాటలు, తలంపులు నిన్ను సంతోష పెడ్తా 
యని నేను ఆశిస్తున్నాను. యెహోవా, నీవే నా 
ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు. 





కీర్తన 20 
నంగీత నాయకునికి. దావీదు క్రీర్హన. 
న కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు 
సే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును 
వ యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ది 
చేయును గాక.* 





యాకోబును ... 


చేయును గాక యాకోబు దేవుని పేరు 


నిన్ను కాపాడునుగాక అని దిని అర్థం. 


కీర్తనలు 20:2-22:5 


2 


దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం 
పంపించునుగాక. సీయోను” నుండి ఆయన 
నిన్ను బలపర్చునుగాక! 

నీవు అర్చించిన కానుకలు అన్నింటినీ దేవుడు 
జ్ఞాపకం చేసుకొనునుగాక. నీ బరి అర్పణలు అన్నిం 
టిని ఆయన స్వీకరించును గాక. 

నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అను 
(గహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన 
నెరవేరును గాక. 

దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం 
సంతోషించుదముగాక. దేవుని నామమునకు 
స్త్రోత్రము కలుగును గాక. నీవు అడిగినది అంతా 
యెహోవా నీకు అనుగహించును గాక. 
ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న 
రాజాకు ఆయనే సహాయం చేస్తాడని నాకు 
తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, 
ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు 
ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు తన 
మహత్తర శక్తిని ప్రయోగించాడు. 

కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ము 
కొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రా 
లను నమ్ముకొంటారు. కానీ మనం మన దేవుడైన 
యె హూవాను నమ్ముకెంటాము. 

ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు 
యుద్దంలో మరణించారు. కానీ మనం గెలిచాము! 
మనం విజయులముగా నిలిచాము! 

దేవుడు రాజును రక్షించును గాక! మేము సహా 
యము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర 
మిమ్ము. 


కీర్తన 21 

నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 
యెహోవా, నీ బలం రాజును సంతోష పరు 
స్తుంది. నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంత 
గానో సంతోషించాడు. 
రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు 
కొన్నింటికోసం అడిగాడు. మరియు యెహోవా, 
రాజు అడిగిన వాటిని నీవు అతనికిచ్చావు. 
యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచి వాటిని 
రాజుకిచ్చావు. బంగారు కిరీటం నీవు అతని తలకు 
ధరింపజేసావు. 
దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు 
దానిని అతనికిచ్చావు. నీవు రాజుకు నిరంతరం 
సాగే దీర్గాయువు నిచ్చావు. 





సీయోను యెరూషలేము కట్టబడిన కొండ దక్షిణ (ప్రాంతం. 
కొన్ని సంధర్భాలలో అక్కడి దేవుని ప్రజలు అని అర్ధం. 


634 


రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి 
గొప్ప కీర్తి ఉంది. నీవు అతనికి గౌరవం, ఘనత 
ఇచ్చావు. 

దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు 
ఇచ్చావు. నీ సన్నిధానము రాజును ఎక్కువగా 
సంతోషపెస్తుంది. 

రాజు వాస్తవంగా య హూవాను నమ్ముతున్నాడు. 
సర్వోన్నతుడై న దేవుడు అతన్ని నిరాశపర్చడు. 
రాజా! నీవు బలవంతుడవని నీ శతువులందరికీ 
నీవు చూపిస్తావు. నిన్ను ద్వేషించే ప్రజలను నీ 
శక్తి ఓడిస్తుంది. 

నీవు కనబడినప్పుడు ఆ శత్రువులను వేడి పొయ్యి 
లోని నిప్పువలా చేస్తావు. యెహోవా కోపము 
వేడి మంటవలె కాలుస్తుంది. మరియు ఆయన 
ఆ శత్రువులను నాశనం చేస్తాడు. 

ఆ శతువుల కుటుంబాలు నాశనం చేయబడ 
తాయి. వారు భూమి మీద నుండి తొలగిపోతారు. 
ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరో 
ధంగా దుష్ట్రపథకాలు వేసారు. చెడుకార్యాలు చేయా 
లని వారు యోచించారు గాని వారు సాధించలేదు. 
కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా 
చేస్తావు. ఎందుకంటే నీవు విల్బును వారి ముఖాలకు 
గురిపెడతావు. 

యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం 
గూర్చి మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు 
వాయిస్తాము. 


కీర్తన 22 
నంగీత నాయకునికి. అయ్యలెల్‌ వవారు రాగం. 
దావీదు కీర్తన. 
నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? 
నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. 
సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి 
నీవు చాలా దూరంగా ఉన్నావు. 
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను. కాని 
నీవు నాకు జవాబు ఇవ్వలేదు. మరియు నేను 
రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను. 
దేవా, నీవు పవిత్రుడవు. నీవు రాజుగా కూర్చు 
న్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం. 
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును 
దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని 
రక్షించావు. 
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడు 
కొన్నారు, దేవా, తమ శతువుల నుంచి వారు 
తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. 
కనుక వారు నిరాశ చెందలేదు. 


6 


ఇ 


635 


అందుచేత నేను మనిషిని కానా, పురుగునాళి మను 
ష్యులు నన్ను దూషిస్తారు. (ప్రజలు నన్ను 
ద్వేషిస్తారు. 

నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి 
చేస్తారు. నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, 
నన్ను వెక్కిరిస్తారు. 

వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయు 
మని నీవు యెహోవాను అడగాలి. ఒకవేళ ఆయన 
నిన్ను రక్షిస్తాడేమో! నీవంటే ఆయనకు అంత 
ఇష్టవె తే అప్పుడు ఆయన తప్పక నిన్ను 
రక్షిస్తాడు.” 

దేవా, నిజంగా నేను నీ మీద ఆధార పడియు 
న్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగిన 
వాడవు నీవే. నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ 
ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆద 
రించావు. 


10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా 


ఉన్నావు. నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చి 
నప్పటి నుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను. 


11 కనుక దేవా, నన్ను విడువకు. కష్టం దగ్గర్లో ఉంది. 


పైగా నాకు సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు. 


12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్దాగా నా చుట్టూ 


వున్నారు. వారు బలిసిన బాషాను ఆబోతుల వలె 
నన్ను చుట్టుముట్టియున్నారు. (బాషాను అనగా 
యొర్ణాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు 
(ప్రసిద్దికెక్కిన (ప్రాంతం... 


13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా 


ఉన్నారు వారు. వారి నోళ్లు పెద్దగా తెరచు కొని 
ఉనాయి. 


14 నేలమీద పోయబడ్డ నీళ్లలా నా బలం పోయినది. 


నా ఎముకలు విడిపోయాయి. నా ధర్యం 
పోయినది. 


15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా 


ఉన్నది. నా నాలుక నా అంగిటికి అతుక్కొని 
పోతోంది. “మరణ ధూళిలో” నీవు నన్ను 
ఉంచావు. 


16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. ఆ దుష్టుల 


దండు నన్ను చుట్టు ముట్టింది. సింహంలాగా వారు 
నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు. 


17 నేను నా ఎముకల్ని చూడగలను. ఆ (ప్రజలు నా 


వెపు తేరి చూస్తున్నారు. వారు నన్ను అలా 
చూస్తూనే ఉంటారు! 


18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచు 


కొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు 
వేస్తున్నారు. 


19 యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. 


త్వరపడి నాకు సహాయం చేయుము! 


20 


21 


22 


23 


24 


25. 


26 


ల 


28 


29 


30 


31 


కీర్తనలు 22:6-31 


యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షీం 
చుము. (ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల 
నుండి రక్షించుము. 

సింహం నోటినుండి నన్ను రక్షించుము. ఆబోతు 
కొమ్ముల నుండి నన్ను కాపాడుము. 
యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో 
చెబుతాను. ప్రజల మహా సమాజంలో నేను నిన్ను 
స్తుతిస్తాను. 

యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా 
ఆయనను స్తుతించండి. ఇశ్రాయేలు వంశస్థులారా 
యెహోవాను ఘనపర్చ్భండి. ఇశ్రాయేలు వంగీ 
యులారా! మీరంతా యెహోవాకు భయపడి, 
ఆయనను గౌరవించండి. 

ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు 
యెహోవా సహాయం చేస్తాడు. ఆ పేద ప్రజల 
విషయం యెహోవా సిగ్గపడడు. యెహోవా 
వారిని ద్వేషించడు. ప్రజలు సహాయం కోసం 
యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి 
కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు. 
యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నీ నుండే 
వస్తుంది. నేను చేస్తానని వాగ్దానం చేసిన వాట 
న్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను 
చేస్తాను. 

పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. యెహోవా 
కోసం చూస్తూ వచ్చే (ప్రజలారా, మీరు ఆయనను 
స్తుతించండి. మీ హృదయాలు ఎప్పటికీ సంతో 
షంగా ఉండునుగాక! 

దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం 
చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు. 
ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ 
ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ 
పాలిస్తాడు. 

నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ 
ఆయన్ని ఆరాధిస్తారు. సమాధిలోనికి దిగిపోయేవా 
రందరూ ఆయనకు తలవంచు తారు. మరియు 
వారి [ప్రాణాలను కాపాడుకొన లేనివారు కూడా 
తల వంచుతారు. చచ్చిన ప్రతి మనిషి ఆయ 
నకు తలవంచారి. 

భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవి 
స్తారు. యెహోవా విషయమై వారు, నిత్యం 
చెప్పుతారు. 

ఇంకా పుట్టని మనుష్యులకు వచ్చి దేవుని మంచి 
తనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన 
మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు 
చెబుతారు. 


కీర్తనలు 23:1-25:12 636 


కీర్తన 23 7 
దావీదు కీర్థన. 

1 యహూవా నా కాపరి నాకు కొరత ఉండదు 

2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో 8 
పెడతాడు. (ప్రశాంతమై న నీళ్లవద్దకు ఆయన నన్ను 
నడిపిస్తాడు. 

3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు 9 
నూతన బలం (ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా 
మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను 
మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు. 10 

4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచిన 
ప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, 
యెహోవా, నీవు నాతో ఉన్నావు నీ చేతికర, 
నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక. 

5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు 1 
భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను 
నీవు అభిపే పేకిస్తావు. నా పాత్ర నిండి, పారిపోతుంది. 2 

6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో 
ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా 3 
ఆలయంలో నివసిస్తాను. 


కీర్తన 24 4 
దావీదు కశ్రీర్హన. 

1 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు 
చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు 5 
అంతా ఆయనకు చెందినవారే. 

2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు. 
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నీర్మించాడు. 6 

3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు? 
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువ 
గలరు? గ 

4 అక్కడ ఎవరు ఆరాధించగలరు? చెడుకార్యాలు 
చేయని వాళ్లు, పవిత్రవపైన మనస్సు ఉన్న 
వాళ్ళునూ, అబద్ధాలను సత్యంలా కనబడేట్టు 
చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని 
మనుష్యులు, అబద్దాలు చప్పకుండా, తప్పుడు 9 
వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు. 
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించ. 10 
గలరు. 

5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని 
యెహోవాను వేడుకొంటారు. ఆ మంచి మను 11 
ష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని 
వేడుకొంటారు. 

6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ 12 
మంచి మనుష్యులు. సహాయంకోసం యాకోబు 
దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు. 


గుమ్మాల్డారా, మీ తలలు పెకెత్తండి. పురాతన 
తలుపుల్లారా తెరచుకోండి. మహిమగల రాజు 
లోనికి వస్తాడు. 

ఈ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు యెహోవా. 
ఆయన శక్తిగల సెనికుడు. య హోవాయే ఆ 
రాజు. ఆయన యుద్ద వీరుడు. 

గుమ్మాల్లారా, మీ తలలు పెకెత్తండి! పురాతన 
తలుపుల్దారా, తెరచుకోండీ. మహిమగల రాజు 
లోనికి వస్తాడు. 

ఆ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు సర్వశక్తిగల 
యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు. 


కీర్తన 25 

దావీదు కీర్తన. 
యెహోవా, నేను నీకు నన్ను అర్చించు 
కొంటాను. 
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను. నేను 
నిరాశచెందను. నాశతువులు నన్ను చూచినవ్వరు. 
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు. కానీ 
నమ్మక (దోహులు నిరాశపడతారు. వారికి ఏమీ 
దొరకదు. 
యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు 
సహాయం చేయుము. నీ మార్గాలను ఉపదే 
శించుము. 
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశిం 
చుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా 
నేను నిన్ను నమ్ముతాను. 
యెహోవా, నా ఎడల దయ చూపుటకు జ్ఞాపకం 
ఉంచుకొనుము. నీవు ఎల్లప్పుడూ చూపీస్తూ 
వచ్చిన ఆ ప్రేమను నాయెడల చూపించుము. 
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు 
చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, 
నీ నామ ఘనతకోసం (ప్రేమతో నన్ను జ్ఞాపకం 
చేసుకొనుము. 
యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన 
సరెన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు. 
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు. 
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు. 
యహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుస 
రించే మనుష్యులందరికి ఆయన మార్గాలు దయ 
గలవిగా, వాస్తవమై నవిగా ఉంటాయి. 
యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. 
కానీ, నీ మంచితనం చూపించుటకు గాను, నేను 
చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు. 
ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరు 
కొంటే అప్పుడు శేష్టమవైన జీవిత విధానాన్ని 
దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు. 


637 


13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు. అతనికిస్తానని 8 


19 


20 


21 


22 


దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు 
వారసత్వంగా పొందుతారు. 

యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు 
చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన 
ఒడంబడికను ఉపదేసిస్తాడు. 

నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా 
.నెపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ 
నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. 

యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. 
నావైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. 
నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమ 
స్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం 
చేయుము. 

యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. 
నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను 
క్షమించుము. 

నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము, నా 
శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని 
కోరుతున్నారు. 

దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. నేను 
నిన్ను నమ్ముకెన్నాను కనుక నన్ను నిరాశపర్చ 
వద్దు. 

దేవా, నీవు నిజంగా మంచివాడీవి నిన్ను నేను 
నమ్ముకొన్నాను కనుక నన్ను కాపాడుము. 

దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి 
రక్షించుము. 


కీర్తన 26 

దావీదు కీర్తన. 
యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర 
జీవితం జీవించినట్టు రుజువు చేయుము. యెహో 
వాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు. 
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. 
నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా 
చూడుము. 
నేను ఎల్లప్పుడూ నీ (ప్రేమను చూస్తాను. నీ సత్యాల 
(ప్రకారం నేను జీవిస్తాను. 
పనికిమాలిన ఆ మనుష్యుల్లో నేను ఒకడ్ని కాను. 
ఆ దుర్మార్గపు ముఠాలంజే నాకు అసహ్యం. ఆ 
దుష్టుల ముఠాలలో నేను చేరను. 
యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. 
నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను. 
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. 
నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను 
పాడుతాను. 


9 


కీర్తనలు 25:13-27:7 


యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. 
మహిమగల నీ గుడారాన్ని నేను (ప్రేమిస్తున్నాను. 
యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయ 
కుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, 
నన్ను చంపకుము. 

ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. చెడు 
కార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం 
తీసుకొంటారు. 

కానీ నేను నిర్జోషిని. కనుక దేవా నన్ను కరుణించి, 
రక్షించుము. 

నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. యెహోవా, 
నీ అనుచరులు సమావేశమై నప్పుడు నేను నిన్ను 
స్తుతిస్తాను. 


కీర్తన 27 

దావీదు కీర్తన. 
యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. 
నేను: -వివరిని గూర్చి భయపడనక్కర్రేదు. 
యెహోవా నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక 
నేను ఎవరికి భయపడను. 
దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు. వారు 
నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించ 
వచ్చు. వారు నా శత్రువులు, విరోధులు. వారు 
కాలు తప్పి పడిపోదురు. 
అయితే నా చుట్టూరా సెన్యం ఉన్నప్పటికీ నేను 
భయపడను. యుద్ధంలో ప్రజలు నామీద విరు 
చుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే 
నేను యెహోవాను నమ్ముకొన్నాను. 
యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయ 
నను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది 
ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా 
ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ 
భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా 
సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.” 
నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను 
కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను 
దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను 
తీసుకొని వెళ్తాడు. 
నా శత్రువులు నన్ను చుట్టుముష్టేశారు. కానీ 
ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు 
సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఆయన గుడా 
రంలో బలులు అర్సిస్తాను. సంతోషంతో కేకలు 
వేస్తూ ఆ బలులు నేను అర్చిస్తాను. యెహోవాను 
ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం 
చేస్తాను. 
యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు 
ఇమ్ము. నా మీద దయ చూపించుము. 


కీర్తనలు 27:8-29:9 


8 యిహూవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లా 
డమంటున్నది. వెళ్లు నీ యెహోవాను ఆరాధించ 
మంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను 
ఆరాధించటానికి వచ్చాను. 

9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము. కోప 
గించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లి 
పోవద్దు. నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను 
(తోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా 
దేవా, నీవు నా రక్షకుడవు. 

10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు. అయితే 
యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు. 

11 యెహోవా, నాకు శతువులు ఉన్నారు, కనుక 
నాకు నీ మార్గాలు నేర్చించుము. సరెన వాటిని 
చేయటం నాకు నేర్చించుము. 

12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు. నన్ను 
గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని 
కలిగించేందుకు వాళ్లు అబద్దాలు చెప్పారు. 

13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని 
నేను చూస్తానని నిజంగా నేను నమ్ము చున్నాను. 

14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము. 
బలంగా, థర్యంగా ఉండుము. 
సహాయం కోసం కనిపెట్టుము. 


లు హిరాబో 


కీర్తన 28 
దావీదు కశ్రీర్హన. 

1 యెహోవా, నీవే నా బండవు. సహాయం కోసం 
నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు ప్పి 
చెవులు మూసుకోవద్దు. సహాయంకోసం పిలు 
స్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే 
అప్పుడు నేను సమాధిలో నున్న శవాల్హాగే 
ఉంటాను. 

2 యెహోవా, నేను నా చేతులు ఎత్తి, నీ అతి 
పవిత్ర స్థలం వెపు ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను 
వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. నా 
మీద దయ చూపించుము. 

3 యిెహూవా, నను చడ్డవాళశ్రవల ఉన్నానని తల 
చవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్లుల్లోకి నన్ను 
లాగకుము. ఆ మనుష్యులు వారి పొరుగువారిని 
“షాలోం”* అని అభినందిస్తారు. కానీ వారి హృద 
యాల్లో వారి పొరుగు వారిని గూర్చి వారు చెడ్డ 
పథకాలు వేస్తున్నారు. 

4 యుహూవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు 
చేస్తారు. కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా 
చేయుము. ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా 
వారిని శిక్షించుము. 











షాలోం అనగా శాంతి అని అర్థం. 


638 


5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు 
(గహించరు. ఆయన చేసే మంచి వాటిని వారు 
చూడరు, అర్థం చేసుకోరు. వారు నాశనం చేయ 
టానికి ప్రయత్నిస్తారు. 

6 యెహోవాను స్తుతించండి. కరుణించుమని నేను 
చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు. 

7 యహోవా నా బలం, ఆయనే నా డాలు. నేను 
ఆయనను నమ్ముకొన్నాను. ఆయన నాకు 
సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా 
ఉన్నాను. మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు 
పాడుతాను. 

8 యహూవా తన ప్రజలకు బలమైయున్నాడు. 
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి శక్తి, విజయా 
లను ఆయన ఇస్తాడు. 

9 దేవా, నీ ప్రజలను రక్షించుము. నీకు చెందిన 
ప్రజలను ఆశీర్వదించుము. కాపరిలా వారిని నిత్యం 
నడిపించుము. 


కీర్తన 29 
దావీదు కీర్తన. 

1 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. 
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. 

2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని 
కీర్తించండి. మీరు ప్రత్యేక వస్తాలు ధరించి, 
ఆయన్ని ఆరాధించండి. 

3 యిహూవా సముద్రం వద్ద తన స్వరం విని 
పింపజేస్తున్నాడు. మహిమగల దేవుని స్వరం మహా 
సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది. 

4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. 
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. 

5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను 
ముక్కలుగా విరుగ గొట్టును. లెబానోను దేవదారు 
మహా వృక్షాలను యె హూవా విరగ్గొడతాడు. 

6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింప 
జేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కని 
పిస్తాయి. షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు 
గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. 

7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది. 

8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. 
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకు 
తుంది. 

9 యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. 
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆల 





ఏర్పాటు చేసుకొన్నవానికి అభిషేకించబడ్డ వానికి సాధార 
ణంగా ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజు. 


639 


యంలో ఆయన మహిమను గూర్చి (ప్రజలు 
పాడుతారు. 

10 వరదలను యెహోవా అదుపు చేసాడు. మరియు 
యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో 
ఉంచుకొనే రాజు. 

11 యెహోవా తన (ప్రజలను కాపాడును గాక. 
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వ 
దించును గాక. 


కీర్తన 30 
దావీదు కీర్తన. ఆలయ (ప్రతిష్ట కీర్తన. 

1 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పెకి 
ఎత్తావు. నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను 
చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను 
నిన్ను ఘనపరుస్తాను. 

2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. 
నీవు నన్ను స ్వస్థపరచావు. 

3 సమాధిలో నుండి నీవు నన్ను పెకి లేపావు. నీవు 
నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను 
గోతిలో ఉండవలసిన పనిలేదు. 

4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు 
పాడండి. ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. 

5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం 
చేయబడింది కానీ ఆయన తన (ప్రేమను చూపిం 
చాడు. నాకు “జీవం” ప్రసాదించాడు. రాత్రి పూట, 
నేను ఏడుస్తూ పండుకొంటాను. మర్నాటి 
ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను. 

6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని 
నాకు గట్టిగా తెలుసు. నేను ఎన్నటికీ ఓడించ 
బడను. 

7 యెహోవా, నీవు నామీద దయ చూపావు. బల 
మైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు. కొద్ది 
కాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు. మరి 
నేను చాలా భయపడిపోయాను. 

8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను. నామీద 
దయ చూపించమని నేను నిన్ను అడిగాను. 

9 “దేవా, నేను మరణించి సమాధిలోకి దిగిపోతే ఏమి 
లాభం? ధూళి నిన్ను స్తుతిస్తుందా? అది నీ 
నమ్మకమును గూర్చి చెప్పుతుందా? 

10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపిం 
చుము. యెహోవా, నాకు సహాయం చేయుము.” 

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం 
చేశావు.. నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. 
నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. నీవు నాకు 
సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు. 





గోతిలో అనగా పాతాళ లోకం. 


కీర్తనలు 29:10-31:12 


12 యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా 
స్తుతిస్తాను. ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! 
నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. 


కీర్తన 31 
నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 

1 యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపర 
చవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము. 

2 దేవా నా మాట ఆలకించుము. వేగంగా వచ్చి 
నన్ను రక్షించి నా బండగా ఉండుము. నా క్షేమ 
స్థానంగా ఉండుము. నా కోటగా ఉండుము. నన్ను 
కాపాడుము. 

3 దేవానీవే నా బండవు, కోటవు కనుక నీ నామ 
ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి 
చూపించుము. 

4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. వారి 
ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా 
శ్లేమస్థానం. 

5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. 
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. నన్ను 
రక్షించుము. 

6 వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు 
అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ము 
కొన్నాను. 

7 దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. 
నా కష్టాలు నీవు చూశావు. నాకు ఉన్న కష్టాలను 
గూర్చి నీకు తెలుసు. 

8 నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. వారి 
ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు. 

9 యిహూవా, నాకు చాలా కల్షాలున్నాయి. కనుక 
నా మీద దయ ఉంచుము. నేను ఎంతో తల్లడిల్లి 
పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి. నా 
గ"ంతు, కడుపు నొప్పెడుతున్నాయి. 

10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది. 
నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించి పోతు 
న్నాయి. నా కష్టాలు నా బలాన్ని తొలగించి 
వేస్తున్నయి. నా బలం తొలగిపోతుంది.* 

11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు. నా పొరుగు 
వాళ్లంతా నన్ను కూడా ద్వేషిస్తారు . నా బంధువు 
లంతా వీధిలో నన్ను చూచి భయపడతారు. వారు 
నానుండి దూరంగా ఉంటారు. 

12 నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను. నేను 
చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా 
మరచిపోయారు. 





నా ... తొలగిపోతుంది అక్షరాలా ఎముకలు క్షీణిస్తు న్నాయి. 


కీర్తనలు 31:13-33:2 


13 


20 


21 


22 


23 


24 


(ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు 
నెను వింటున్నాను. ప్రజలు నాకు విలోధంగా 
తిరిగారు. వాళ్ళు నన్ను చంపాలని తలుస్తున్నారు. 


640 


అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడని 
వాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు 
ప్రయత్నించని వాడు ధన్యుడు. 





యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే 
నా దేవుడవు. 

నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా శత్రువుల 
నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న 
మనుష్యుల నుండి నన్ను రక్షించుము. 

దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము. 
నన్ను రక్షించుము. 

యెహోవా, నేను నిన్ను ప్రార్టించాను. కనుక 
నేను నిరాశ చెందను. చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు, 
మౌనంగా వారు సమాధికి వెళ్తారు. 

ఆ చెడ్డవాళ్లు గర్వించి, మంచి వాళ్లను గూర్చి 
అబద్దాలు చెబుతారు. ఆ చెడ్డవాళ్లు చాలా గర్వి 
ష్టులు. కాని అబద్దాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం 
అవుతాయి. 

దేవా, ఆశ్చర్యకరమై న అనేక సంగతులను నీవు నీ 
అనుచరులకు మరుగు చేశావు. నిన్ను నమ్ముకొనే 
వారికోసం నీవు (ప్రతి ఒక్కరి ఎదుట మంచి 
కార్యాలు చేస్తావు. 

మంచివాళ్తకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒక 
టిగా గుమికూడుతారు. ఆ చెడ్డవాళ్లు కలహాలు 
రేపటానికి చూస్తారు. కానీ ఆ మంచివాళ్లను నీవు 
దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ 
ఆశ్రయంలో కాపా డుతావు. 

యెహోవాను స్తుతించండి. పట్టణం శతువుల 
చేత ముట్టుడి వేయబడినప్పుడు ఆయన తన 
అద్భుత (ప్రేమను నాకు చూపించాడు. ఈ క్షేమ 
స్థానంలో ఆయన తన ప్రేమను నాకు 
చూపించాడు. 

నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో 
నేను లేన” అన్నాను. కానీ దేవా, నేను నిన్ను 
ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను 
గట్టిగా చేసిన ప్రార్ధనలు నీవు విన్నావు. 

దేవుని వెంబడించు వారలారా, మీరు యెహో 
వాను ప్రేమించాలి. యెహోవాకు నమ్మకంగా 
ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు. కానీ తమ 
శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్టులను యెహోవా 
ణిక్షి స్తాడు. 

యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా 
గట్టిగా, ధైర్యంగా ఉండండి. 


కీర్తన 32 

దావీదు కశ్రీర్హన. 
పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. తన 
పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు. 


దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను. కానీ 
నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. 
నేను ప్రార్థించిన (ప్రతిసారీ నేను బలహీనుడను 
మాత్రమే అయ్యాను. 

దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు 
మరింత కష్టతరమై నదిగా చేశావు. తీవ్రమైన 
వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను 
తయారయ్యాను. 

అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ 
యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించు 
కొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను 
గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని 
ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా 
పాపాలను క్షమించావు. 

దేవా ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ 
నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చి 
నాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి. 

దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా 
కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు 
నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్ను రక్షించిన 
విధమును గూర్చి నేను పాటలు పాడతాను. 
యెహోవా చెబుతున్నాడు, “నీవు పోవాల్సిన 
మార్గం గూర్చి నేను నీకు నేర్పించి, నడిపిస్తాను. 
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా 
ఉంటాను. 

కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండ 
కుము. ఆ జంతువులు కళ్హైంతోను, వారుతోను 
నడిపించబడతాయి. నీవు కళ్లెంను వారు ఉప 
యోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.” 
చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి. కానీ 
యెహోవాను నమ్ముకొనే వారిని ప్రేమ ఆవరి 
స్తుంది. 

మంచి మనుష్యులారా, యె హూవాయందు ఆనం 
దించండి, బాగుగా సంతోషించండి. పవిత్ర హృద 
యాలుగల మనుష్యులారా మీరంతా ఆనందిం 
చండి. 





కీర్తన 33 
మంచి మనుష్యులారా, యె హోవాయందు ఆనం 
దించండి. నమ్మకమైన మంచి మనుష్యులారా, 
ఆయనను స్తుతించండి. 
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. 
యెహోవాకు పదితంతుల స్వర మండలాన్ని 
వాయించండి. 


641 


ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆనంద 
గీతాన్ని అందంగా పాడండి. 

దేవుని మాట సత్యం! ఆయన చేసే 
మీద నీవు ఆధారపడవచ్చును. 

నీతి, న్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. 
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు. 
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. 
భూమి మీద ఉన స సమస్తాన్నీ దేవుని నోటి నుండి 
వచ్చే శ్వాస సృజించింది. 

సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట 
రాశిగా కూర్చాడు. మహా సముద్రాన్ని దాని 
స్థానంలో ఆయనే ఉంచాడు. 

భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి 
ఆయనను గౌరవించాలి. ఈ లోకంలో జీవించే 
మనుష్యులందరూ ఆయనకు భయపడాలి. 
ఎందుకంళకే దేవుడు ఆదేశించిన తక్షణం దాని 
ప్రకారం నెరవేరుతుంది. ఏదెనా “నిలిచి పోవాలని” 
ఆయన ఆజ్ఞ ఇస్తే అప్పుడు ఈ అది ఆగిపోతుంది. 
జననమూహాల పథకాలను పనికిమాలినవిగా 
యెహోవా చేయగలడు. వారి తలంపులన్నింటినీ 
ఆయన నాశనం చేయగలడు. 

అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది. 
ఆయన తలంపులు తర తరాలకు మంచివి. 
యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు 
ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా 
ఏర్పాటు చేసుకొన్నాడు. 

యెహోవా పరలోకం నుండి కిందికి చూసాడు. 
మనుష్యులందరిని ఆయన చూశాడు. 

భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ 
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు. 
ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు. 
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది ఆయన 
(గ్రహిస్తాడు. 

ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించ 
బడడు. ఒక సెనికుడు తన స్వంత గొప్ప బలంతో 
రక్షించబడడు. 

యుద్దంలో గురాలు నిజంగా విజయం తెచ్చి 


(ప్రతిదాని 


పెట్టవు. తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా 


నీకు సహాయపడదు. 

యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన 
కాపాడుతాడు, ఆయన నిజమైన పమయందు 
నిరీక్షణయుంచు వారిని జాగత్తగా చూస్తాడు. 
ఆయన మహా ప్రేమ. ఆయనను ఆరాధించే వారిని 
కాపాడుతుంది. 

ఆ మనుష్యులను మరణం నుండీ రక్షించేవాడు 
దేవుడే. ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు 
ఆయన వారికి బలాన్ని యిస్తాడు. 


20 


21 


22 


కీర్తనలు 33:3-34:12 


అందుచేత మనం యెహోవా కోసం కని పెట్టు 
కుందాము. ఆయన మనకి సహాయం, మన డాలు. 
దేవుడు నన్ను సంతోషపరుస్తాడు. నేను నిజంగా 
ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకెంటాను. 
యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తు 
న్నాము. కనుక నీ గొప్ప ప్రమ మాకు 
చూపించుము. 


కీర్తన 34 

దావీదు క్తీర్తన. అబీమెలెకు తనని వంపించి వేయాలని 

దావీదు వార్రివానిలా నటించినప్పటిది అలా చేసి 

దావీదు అతన్ని విడిచిపెట్టాడు. 

నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. 
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద 
ఉంటుంది. 
దీన జనులారా, విని సంతోషించండి నా ఆత్మ 
యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది. 
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు 
చెప్పండి. మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం. 
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. 
ఆయన విన్నాడు. నేను భయపడే వాటన్నింటి 
నుండి ఆయన నన్ను రక్షించాడు. 
సహాయం కోసం దేవుని తట్టు చూడండి. మీరు 
స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు. 
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడు 
క్‌ న్నాడు. యిెహూవా నా మొర విన్నాడు. నా 
కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు. 
యెహోవాను వెంబడించే ప్రజల ముట్టు ఆయన 
దూత కావలివుంటాడు. ఆ ప్రజలను యా హూవా 
దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు. 
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసు 
కోండి. యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు. 
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధిం 
చాలి. ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం 
మరేదీలేదు. 
యౌవనసింహాలు* బలహీనమై, ఆకలిగొంటాయి. 
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే 
వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరత 
గావుండదు. 
పిల్లలారా, నా మాట వినండి. యెహోవాను ఎలా 
సేవించాలో నేను నేర్పిస్తాను. 
ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంచే, ఒక వ్యక్తి 


మంచి దీర్ణకాల జీవితం జీవించాలనుకొంటే 








యౌవనసింహాలు “యౌవన సింహాలవలె బలమెనవారు' అని 
అర్థము. 


కీర్తనలు 34:13-35:17 642 


13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. 7 
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు, 

14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి 
పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. 
మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి. 8 

15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. 
ఆయన వారి ప్రార్థనలు వింటాడు. 

16 కానీ చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరో 
ధంగా ఉంటాడు. ఆయన వారిని పూర్తిగా నాశనం 9 
చేస్తాడు. 

17 (ప్రార్థించండి, యహోవా మీ ప్రార్థన వింటాడు. 


నేనేమీ తప్పు చేయలేదు. కానీ ఆ మనుష్యులు 
నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు. 
నేను తప్పు ఏమీ చేయలేదు. కానీ వారు నన్ను 
పట్టు కోవాలని ప్రయత్నించారు. 

కనుక యహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చు 
లలోనే పడనిమ్ము. వారి సోంత ఉచ్చులలో వారినే 
తొట్రిలి పడనిమ్ము. తెలియని ఆపద ఏదెనా వారిని 
పట్టుక నిమ్ము. 

అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను. 
ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా 
ఉంటాను. 


ఆయ్‌న మిమ్మల్ని మీ కష్టాలిన్నోంటి నుండీ 10“యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. 


రక్షిస్తాడు. 

18 గర్విష్టులు కాని మనుష్యులకు యెహోవా సమీ 
పంగా ఉంటాడు. ఆత్మలో అణగిపోయిన మనుష్యు 
లను ఆయన రక్షిస్తాడు. 

19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండ 
వచ్చు. కానీ ఆ మంచి మనుష్యులను వారి ప్రతి 
కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు. 

20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు. 
ఒక్క ఎముక కూడా విరువబడదు. 


యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు 
రక్షిస్తావు. దోచుకొను వారి నుండి నిస్సహాయులను 
పేదవారిని నీవు రక్షిస్తావు” అని నా పూర్ణ వ్యక్తి 
త్వంతో నేను చెబుతాను. 


11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తు 


న్నది. ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడు 
గుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటు 
న్నారో నాకు తెలియదు. 


21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి. చెడ్డ 12 నేను మంచి పనులు మాత్రమే చేశాను. కానీ ఆ 


వాళ్ళు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కానీ ఆ 
చెడ్డ వాళ్ళు నాశనం చేయబడతారు. 


మనుష్యులు నాకు చెడ్డ వాటినే చేస్తారు. వారు 
నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు. 


22 యేహె హోవా తన సేవకులలో ప్రతిఒక్కరి ఆత్మనూ 13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని 


రక్షిస్తాడు. తన మీద ఆధారపడే ప్రజలను నాశనం 
కానీయడు. 


గూర్చి విచారించాను. ఉపవాసం ఉండుట ద్వారా 
నా విచారం వ్యక్తం చేశాను. నా ప్రార్థనకు జవాబు 
లేకుండా పోయింది. 


కీర్తన 35 14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు 


దావీదు క్తీర్తన. 
1 యుహోవా, నా పోరాటాలు పోరాడుము నా 
యుద్ధాలు పోరాడుము. 
2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు 
సహాయం చేయుము. 
3 ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న 
వారితో పోరాడుము. “నేను నిను రక్షిస్తాను అని, 


నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితు 
లుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. 
ఒకని త్రి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా 
నేను దుఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని 
తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరిం 
చాను. దుఃఖంతో నేను నా తల వంచుకాని 
నడిచాను. 


యెహోవా, నా ఆత్మతో చెప్పుము, 15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ 


4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తు 
న్నారు. ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గపడేలా 
చేయుము. వారు మళ్ళుకని పారిపోయేట్టు 
చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని 


మనుష్యులే నన్ను చూసి నవ్వారు. ఆ మనుష్యులు 
నిజంగా స్నేహితులు కారు. వాళ్లు నా చుట్టూరా 
చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం 
ఎరుగను. 


తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము. 16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. 


5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా 
చేయుము. యెహోవా దూత వారిని తరిమేలా 


ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం 
చూపారు. 


చేయుము. 17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగు 


6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయే 
టట్టు చేయుము. యహూవా దూత వారిని 
తరుమును గాక! 


తూండటం చూస్తూ ఉంటావు? ఆ మనుష్యులు 
నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. 
యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. ఆ 


643 


దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని 
రక్షించుము. వాళ్ళు సింహాల్దా ఉన్నారు. 

18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను 
స్తుతిస్తాను. నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు 
నిన్ను స్తుతిస్తాను. 

19 అబద్దాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం 
కొనసాగదు. నా శత్రువులు వారి రహస్య పథకాల 
నిమిత్తం తప్పక శిక్షించబడతారు. 

20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు 
చేయటంలేదు. ఈ దేశంలో శాంతియుతంగా ఉన్న 
ప్రజలే చెడు కార్యాలు చేయాలని వారు రహస్యంగా 
పథకాలు వేస్తున్నారు. 

21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు 
చెబుతున్నారు. వారు అబద్దాలు పలుకుతూ, 
“ఆహా, నీ వేమీ చేస్తున్నావో మాకు తెలుసులే 
అంటారు.” 

22 యెహోవా జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక 
తెలుసు. కనుక మౌనంగా ఉండవద్దు. నన్ను విడిచి 
పెట్టవద్దు. 

23 యెహోవా మేలుకో! లెమ్ము! నా దేవా, నా 
యెహోవా నా పక్షంగా పోరాడ నాకు న్యాయం 
చేకూర్చుము. 

24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు 
తీర్చు తీర్చుము. ఆ మనుష్యులను నన్ను చూచి 
నవ్వ నీయవద్దు. 

25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది" 
అని (ప్రజలు చెప్పుకోకుండా చేయుము. 
“యహూవా, మేము అతల్ణి నాశనం చేశాము” 
అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము. 

26 నా శతువులు అందరూ నిరాశచంది, ఒక్కుమ్మ 
డిగా సిగ్గుపడేలా చేయుము. నాకు కీడు జరిగి 
నప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు. తాము 
నాకంటె మేలై నవారము అని వారు తలచారు. 
కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను 
నింపి వేయుము. 

27 నీతిని (ప్రేమించే మనుష్యులారా మీరు సంతోషిం 
చండి. ఎల్లప్పుడూ ఈ మాటలు చవ్పండః 

“యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి 
ఉత్తమమైనదాన్ని కోరుతాడు.” 

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో (ప్రజలకు 
చెబుతాను. నేను ప్రతి దినము స్తుతిస్తాను. 





కీర్తన 36 
నంగీత నాయకునికి యెహోనా సేవకుడైన 
దావీదు కీర్తన. 
1 “నేను దేవునికి భయపడను, గౌరవించను అని 
దుర్మార్గుడు తనలో తాను చెప్పుక”న్నప్పుడు 
అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు. 


కీర్తనలు 35:18-37:4 


ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటు 
న్నాడు. ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు. 
కనుక అతడు క్షమాపణ వేడుకోడు. 

అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్దాలే. 
అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం 
నేర్చుకోలేడు. 

రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలు 
స్తూంటాడు. అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ 
చేయడు. ఏ చెడు కార్యం చేయటాన్లికెనా అతడు 
నిరాకరించడు. 

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంళు 
ఉన్నతమైనది. స నమ్మకత్వం వేఘాలకంటె 
ఉన్నతం. 

యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె 
ఉన్నతమైనది.” నీ న్యాయం లోతైన మహా 
సముద్రం కంటే లోతైనది. యో హోవా, నీవు 
మానవుని, జంతువులను కాపాడుతావు. 

ప్రేమగల నీ దయకంకై ఎక్కువ ప్రశస్తమై నది 
ఇంకేది లేదు. కాపుదల కోసం మనుష్యులు, దేవ 
దూతలు నీ దగ్గరకు వస్తారు. 

యెహోవా, నీ ఇంటిలోని సమ ద్దియెన ఆహారం 
నుండి వారు నూతన బలం పొందుతారు. అద్భుత 
మైన నీ నదిలోనుండి నీవు వారిని తాగనిస్తావు. 
యహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది. 
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది. 
యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగిన వారిని 
ప్రేమించటం కొనసాగించుము. నీకు నమ్మకంగా 
వుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము 
యు'హోవ్వ్యా గర్విష్టుల మూలంగా నన్ను పట్టు 
బడనివ్వకుము. దుర్మార్గుల చేత తరుమబడనియ్య 
కుము. 

వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము. 
“ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు. వారు చితుక 
గొట్టబడ్డారు. వారు మళ్లీ ఎన్నటికీ లేచి 
నిలబడరు.” 


కీర్తన 37 

దావీదు కీర్తన. 
దుర్మార్గుల పట్ల కోపగించకుము చెడు పనులు 
చేసేవారి పట్ట అసూయచెందకు. 
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి 
చస్తాయి. దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు. 
నీవు యెహోవా యందు నమ్మకం ఉంచి, మంచి 
పనులు చేస్తే నీవు బతికి, దేశం ఇచ్చే అనేక వస్తు 
వులను అనుభవిస్తావు. 
యెహోవాను సేవించటంలో ఆనందించుము. 
ఆయన నీకు కావల్సిన వాటినియిస్తాడు. 


కీర్తనలు 37:5-34 


క్స్‌ 


20 


యెహోవా మీద ఆధారపడుము. ఆయనను 
నమ్ముకెనుము. జరగార్సినదాన్ని ఆయున 
జరిగిస్తాడు. 

నీ మంచితనం, న్యాయం మధ్యాహ్నపు సూర్యు 
నిలా ప్రకాశింపనిమ్ము. 

యాహోవాను నమ్ముకోనుము. ఆయన 
సహాయం కోసం కనిపెట్టుము. చెడ్డవాళ్లు జయించి 
నప్పుడు కలవరపడకుము. చెడ్డవాళ్లు చెడు తలం 
పులు తలచగా వారి తలంపులు జయించినప్పుడు 
కలవర పడకుము. 

కోపగించ వద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు 
చెయ్యాలి అనిపిస్తే అంతగా తొందరపడిపోకుము. 
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు. 


644 


21 


22 


23 


లోని పువ్వులవల అదృశ్యమౌతారు. వారు పొగవల 
కనబడకుండా పోతారు. 

దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని 
మరల చెల్టించడు. కానీ మంచి మనిషి సంతో 
షంతో ఇతరులకు ఇస్తాడు. 

ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే 
అప్పుడు ఆ (ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన 
భూమిని పొందుతారు. కానీ (ప్రజలకు కీడు జర 
గాలని గనుక అతడు అడిగితే అప్పుడు ఆ మను 
ష్యులు నాశనం చేయబడతారు. 

ఒక నైనికుడు జాగత్తగా నడిచేందుకు యెహోవా 
సహాయం చేస్తాడు. వాని నడవడియందు 
యెహోవా ఆనందిస్తాడు. 





కానీ సహాయం కోసం యెహోవాను వేడుకొనే 
వారికి దేశం సొంతమవుతుంది. 

కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు. అలాంటి 
మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు 
కనబడరు. 

దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభ 
విస్తారు. 

దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయా 
లని తలుస్తారు. ఆ దుర్మార్గులు మంచి మను 
ష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం 
చేస్తారు. 

అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి 
నవ్వుతాడు, వారికి సంభవించే సంగతులను 
ఆయన చూస్తాడు. 

దుర్మార్గులు వారి ఖడ్లాలు తీసుకొంటారు, విల్టు 
ఎక్కు పెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు 
చంపాలని చూస్తారు. మంచి వాళ్లను, నిజాయితీ 
పరులను వాళ్ళు చంపాలని చూస్తారు. 

కానీ వారి విల్లులు విరిగిపోతాయి. వారి ఖడ్గాలు 
వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి. 
దుష్టుల ఐశ్వర్యంకంటే మంచివాని అల్బభాగమే 
ఉత్తమమెనది. 

ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు. 
కానీ మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచు ల 
కొంటాడు. 

పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ 
యెహోవా కాపాడుతాడు. వారి ప్రతిఫలం శాశ్వ 
తంగా ఉంటుంది. 

కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం 
చేయబడరు. కరువు కాలం వచ్చినప్పుడు మంచి 
మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది. 
కానీ దుర్మార్గులు యెహోవాకు శత్రువులు, ఆ 
దుర్మార్గులు నాశనం చేయబడుతారు. వారు పొలం 


24 


29 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


సైనికుడు త్‌ ట్రుపడినా పడిపోడు, ఎందుకంటే 
యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా 
చేస్తాడు. 

నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలి 
వాడీనయ్యాను. మంచి మనుష్యులకు దేవుడు 
సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను 
ఎన్నడూ చూడలేదు. మంచి మనుష్యుల పిల్లలు 
భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ 
చూడలేదు. 

మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితం 
గానే ఇస్తూంటాడు. మంచి మనిషి పిల్లలు ఆశీ 
ర్వాదం పొందుతారు. 

నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి 
పనులు చేస్తే అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు. 
యెహోవా న్యాయాన్ని (ప్రేమిస్తాడు. ఆయన తన 
భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు. 
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడ 
తాడు. కానీ దుష్టులను ఆయన నాశనం చేస్తాడు. 
మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన 
భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా 
నివసిస్తారు. 

మంచి మనిషి మంచి సలహా యిస్తాడు. అతని 
నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి. 
యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృద 
యంలో ఉంటాయి. అతడు సరిగా జీవించే 
విధానాన్ని విడిచిపెట్టడు. 

కానీ చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గా లను 
ఎదకుతారు. మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను 
చంపటానికి ప్రయత్నిస్తారు. 

యహోవా దుష్టుల శక్తికి మంచి వారిని వదిలి 
వేయడు. మంచి వారిని దోషులుగా ఆయన తీర్చ 
బడనీయడు. 

యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. 
యెహోవాను అనుసరించుము. దుర్మార్గులు 


35 


36 


37 


38 


39 


40 


645 


నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను 
(ప్రముఖునిగా చేస్తాడు, మరియు దేవుడు వాగ్దానం 
చేసిన భూమిని నీవు పొందుతావు. 

శక్తిమంత్స్తులెన దుర్మార్గులను నేను చూశాను. వారి 
శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరు 
గుతూ వచ్చింది. 

కానీ తర్వాత వారు లేకుండా పోయారు. నేను 
వారికోసం చూశాను, కానీ వారు నాకు కనబడలేదు. 
నీతి, నిజాయితీ కలిగి ఉండి, సమాధానపరచు 
వారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది. 
అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం 
చేయబడతారు. 

నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. నీతిమంతు 
లకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి 
బలంగా ఉంటాడు. 

నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. 
వారిని రక్షిస్తాడు. నీతిమంతులు సహాయంకోసం 
యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా 
దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు. 


కీర్తన 38 
జ్ఞాపకార్థ దినం” కోనం. దావీదు కీర్తన. 

యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోప 
గించకు నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోవ 
గించకుము. 
యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు 
లోతుగా నాలో గుచ్చుకొన్నాయి. 
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా 
ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. 
అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి. 
నేనుూఫైడ్లు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం 
నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. 
నేను తెలివి తక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు 
అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి. 
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా 
ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను. 
నా నడుము వేడిగా కారిపోతోంది. నా శరీరం 
అంతా బాధగా ఉంది. 
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో 
ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను. 
(ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూ 
ర్పులు నీకు మరుగు కాలేదు. 
నా గుండె తడబడచున్నది. నా బలం పోయింది. 
నా చూపు దాదాపు పోయింది. 





జ్ఞాపకార్థ దినం (ప్రాచీన గ్రీకు అనువాదమందు “సబ్బాతు 
దినం” అని వ్రాయబడి ఉంది. 


11 


yas 
రు 


(కా 
అ 


= 
శ 


15 


జా 


6 


(వూ 


7 


2 


కీర్తనలు 37:35-39:3 


నా రోగం మూలంగా నా స్నేహితులు, నా 
పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. 
నా కుటుంబం నా దగ్గరకు రాదు. 

నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియు 
న్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం 
గూర్చి మాట్లాడు కొంటున్నారు. వారు రోజంతా 
అబద్దాలు చెప్తున్నారు. 

అయితే నేను వినబడని చెవిటి వానిలా ఉన్నాను. 
మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను. 

ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని 
చెవిటి వానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా 
శతువులదే తప్పు అని రుజువు చేయలేను. 
కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచి 
యుంటాను. నా దేవా, నా ప్రభువా నా శత్రువులకు 
సత్యం చెప్పుము. 

నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రు 
పడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు. 

నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను 
మరచిపోలేను. 

యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, 
నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను 
విచారిస్తున్నాను. 

నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, 
వారు ఎన్నెన్నో అబద్దాలు చెప్పారు. 

నా శతువిలినాకు కీడు చేస్తారు, నేను వారికి 
మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు 
చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. 
కానీ ఆ మనుష్యులు నాకు విరోధం ఆయ్యారు. 
యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు 
సన్నిహితంగా ఉండు. 

త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా 
దేవా నన్ను రక్షించుము. 





కీర్తన 39 
నంగీత నాయకునికి. యిదూతూనునకు.. 
దావీదు కీర్తన. 
“నేను జాగ్రత్తగా నడచుకొంటాను. నా నాలుకతో 
నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను. 
నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను 
నా నోరు మూసుకొంటాను.* మాట్లాడుటకు 
నేను తిరస్కరించాను. నేనేమి చెప్పలేదు. కానీ 
నేను నిజంగా తల్లడిల్లిపోయాను. 
నాకు కోపం వచ్చింది. దీని విషయం నేను 
తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది. 
కనుక నేను ఏదో అన్నాను. 





నా 


నోరు మూసుకొంటాను అక్షరాల నా నోటికి కళ్ళెం 


పెట్టుకుంటాను. 


కీర్తనలు 39:4-40:13 


4 


యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము. 
నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము. నిజానికి 
నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము. 
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం 
మాత్రమే ఇచ్చావు. నా జీవితం నీ ఎదుట శూన్యం. 
(ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది 
మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు. 
మేము జీవించే జీవితం తేద్దం లోని ప్రతిబింబం 
వంటిది. మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము 
సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము. కానీ 
ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు 
తెలియదు. 

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది? నీవేనా 
ఆశ. 

యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి 
నీవు నన్ను రక్షిస్తావు. దేవునియందు నమ్మకము 
లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడ 
కుండా నీవు చేస్తావు. 

నేను నా నోరు తెరవను. నేను ఏమీ చెప్పను. 
యెహోవా, నీవు చేయవలసింది చేశావు. 

దేవా, నన్ను శిక్షంచటం మానివేయుము. నీ శిక్షవల్ల 
నేను అలసిపోయాను. 

యెహోవా, తప్పు చేసిన వారిని నీవు శిక్షించుము. 
(ప్రజలు జీవించాల్సిన స్తరెన విధానాన్ని 'సివు అలా 
నేర్చిస్తావు. వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె 
నీవు నాశనం చేస్తావు. మా జీవితాలు అంతలోనే 
మాయమయ్యే మేఘంలా ఉన్నాయి. 
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నేను నీకు 
మొరపెట్టే మాటలు వినుము. నా కన్నీళ్లు తెలి 
యనట్టు ఉండవద్దు. నేను దాటిపోతున్న ఒక 
అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేను కూడా 
ఒక బాలుసారిని. 

యెహోవా, నా వెపు చూడకుము. నేను చనిపోక 
ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము. కొంచెం 
కాలంలో నేను ఉండకుండా పోతాను. 








కీర్తన 40 
నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 

నేను సహనంగా యెహోవా కోసం వేచియు 
న్నాను. ఆయన తన చెవి నిచ్చి, నా మొర ఆలకిం 
చను. నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా 
మొరలు విన్నాడు. 

నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పెకి 
లేపాడు. ఆ బురద గుంటలో నుండి ఆయన 
పెకి లేపాడు. ఆయన నన్ను పె పెకి లేపి, ఒక బండ 
మీద నన్ను ఉంచాడు. ఆయన నా పాదాలను 


సిరపరచాడు. 
థి 


646 


3 


ఒక కొత్త కీర్తనను, నాకొక స్తుతి కీర్తనను 
యెహోవా నా నోట ఉంచాడు. నాకు జరిగిన 
విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని 
ఆరాధిస్తారు. వారు యెహోవాను నమ్ము 
కొంటారు. 

ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే ఆ మనిషి 
నిజంగా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషి 
సహాయం కోసం దయ్యాల తట్టు మరియు 
తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగ 
కుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా 
ఉంటాడు. 

యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత 
కార్యాలు చేశావు. మాకోసం నీ వద్ద అద్భుత 
పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ 
లేడు. నీవు చేసిన పనులను గూర్చి నేను మరల 
మరల చెబుతాను. నేను లక్కించగలిగిన వాటికంటే 
ఎక్కువ విషయాలున్నాయి. 

యెహోవా, నీవు నాకు ఈ [గ్రహింపు కలిగించావు. 
బలులు, ధాన్యార్బణలు నిజంగా నీవు కోరలేదు. 
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా 


నీవు కోరలేదు. 

అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను 
వస్తున్నాను. నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగు 
వ్రాయబడింది. 

నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను. 
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి. 
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి 
నేను చెబుతాను. యెహోవా, నేను నా నోరు 
మూసికొని ఉండనని నీకు తెలుసు. 

యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి 
నేను చెబుతాను. ఆ మంచి కార్యాలను నా హృద 
యంలోనే రహస్యంగా ఉంచుకోను. యెహోవా, 
(ప్రజల ఎడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకం 
గాను ఉన్నావో అది నేను చెబుతాను. నీవు ప్రజల్ని 
ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మక 
త్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను 
దాచి పట్టను. 

కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు 
చేయవద్దు. నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను 
కాపాడనిమ్ము.” 

దుష్టులు నన్ను చుట్టుముట్టారు. లెక్కించాలంటే 
వారు చాలా మంది ఉన్నారు. నా పాపాలు నన్ను 
పట్టుకొన్నాయి. నేను వాటిని తప్పించుకో లేను. 
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కు 
వగా ఉన్నాయి. నేను ధైర్యాన్ని కోల్పోయాను. 
యహోవా, నా దగ్గరకు పరుగెత్తి వచ్చి నన్ను 
రక్షించుము. త్వరగా వచ్చి నాకు సహాయం 
చేయుము. 


14 


16 


= 
~ 


2 


3 


4 


6 


647 


ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు. 
యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందే 
టట్టుగా చేయుము. ఆ మనుష్యులు నాకు హాని 
చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపో 
నిమ్ము. 

ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు. 
వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడ 
నిమ్ము. 

కానీ నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా 
ఉండనిమ్ము. “యెహోవాను స్తుతించుము.” అని 
ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత 
రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం. 
ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని. 
యెహోవా నన్ను గూర్చి ఆలోచించును గాక! 
నాకు సహాయం చేయుము. నన్ను రక్షించుము, 
నా దేవా, త్వరగా రమ్ము. 


కీర్తన 41 

నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 
పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వా 
దాలు పొందుతాడు. కష్టాలు వచ్చినప్పుడు 
యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు. 
ఆ మనిషిని యెహోవా కాపాడి అతని (ప్రాణాన్ని 
రక్షిస్తాడు. ఆ మనిషికి ఈ దేశంలోఅనేక ఆశీర్వా 
దాలు ఉంటాయి. దేవుడు అతని శ[తువుల 
మూలంగా అతన్ని నాశనం కానివ్వడు. 
ఆమనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా 
అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో 
ఉండవచ్చు. కానీ యెహోవా అతనిని బాగు 
చేస్తాడు. 
నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపిం 
చుము. నేను నీకు విరోధంగా పాపం చేసాను. 
కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.” 
నా శతువులు నన్ను గూర్చి చెడు సంగతులు 
పలుకుతున్నారు. “వీడెప్పుడు చచ్చి మరువబడు 
తాడు?” అని వారంటున్నారు. 
కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు. 
కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు. 
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసు 
కొనేందుకు మాత్రమేవస్తారు, మరియు వారు వెళ్లి, 
వారి గాలి కబుర్హను ప్రచారం చేస్తారు. 
నా శతువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను 
రహస్యంగా చెబుతారు. వారు నాకు విరోధంగా 
చెడు సంగతులను తల పెడుతున్నారు. 
“ఇతడు ఏటో తప్పుచేసాడు, అందుచేత ఇతడు 
రోగి అయ్యాడు. ఇతడు తన పడక మీద నుండీ 
ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు. 


9 


కీర్తనలు 40:14-42:6 


నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు. 
నేను అతన్ని నమ్మాను. కానీ ఇప్పుడు నా మంచి 


స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు. 


కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, 
బాగుపడనిమ్ము. అప్పుడు నేను వారికి తగిన 
విధంగా చేస్తాను. 

యెహోవా నా శతున్తులు నన్ను భాధించని ఎడల 
అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసు 
కొంటాను. 

నేను నిర్జోషినై యుండగా నాకు సహాయం చేసి 
తివి. నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ 
నిలుచుండనిస్తావు. 

ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింప 
బడును గాక. ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. 
మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు. ఆమేన్‌ 
ఆమేన్‌! 


రెండవ భాగం 
కీర్తన 42 
నంగీత నాయకునికి. 
కోరను కుటుంబంనుండి మస్కాల్‌. 
దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో 
నీళ్లు తాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా నీకోసం 
నా ఆత్మ దాహంగాని ఉంది. 
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది. 
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు 
రాగలను? 
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం. “నీ దేవుడు 
ఎక్కడ? అంటూనే ఉన్నాడు నా శత్రువు ఎంతసే 
కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము. 
నా ఆత్మను క్రుమ్మరించనిమ్ము. దేవుని ఆలయా 
నికి నడవటం ప్రజల గుంపులను నడిపించటం 
నాకు జ్ఞాపకం. అనేకమంది ప్రజలు పండుగ చేసు 
కొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు 
జ్ఞాపకం. 
నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను? 
ఎందుకు నేనంత తల్లడిల్లి పోయాను? దేవుని 
సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను 
ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకు 
తుంది. ఆయన నన్ను కాపాడుతాడు. 
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను 
కృంగియున్నాను. కనుక నేను నిన్ను యోర్ణాను 
'ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతం 
నుండియు, మీసారు కొండ నుండియు జ్ఞాపకం 
చేసుకొంటున్నాను. 


కీర్తనలు 42:7-44:16 


7 


నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాతంలో నుండి 
పిలుస్తోంది. నీ అలలు, అన్నియు నామీదుగా దాటి 
యు న్నవి. 

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను 
చూపిస్తాడు. అప్పుడు రాత్రిపూట నేను ఆయన 
పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను 
ప్రార్థన చేస్తాను. 

ఆశ్రీయ బండ అయిన నా దేవునితో, 
“యహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? 
నా శతువుల క్రూరత్వాన్ని బట్టి నేనెందుకు 
విచారంగా ఉండాల” అనీ నేను వేడుకుంటాను. 
నా శతువులు నన్ను చంపుటకు ప్రయత్నిం 
చారు. “నీ దేవుడు ఎక్కడ” అని వారు అన్నప్పుడు 
“వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.” 
నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను 
ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని 
సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా 
ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా 
సహాయమా! నా దేవా! 


కీర్తన 43 
దేవా, నిన్ను వెంబడించని (ప్రజలమీద నా ఆరో 
పణను ఆలకించుము. నా వివాదం నాలకించి, 
ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము. ఆ మను 
ష్యులు అబద్దాలు చెబుతున్నారు. ఆ ప్రజలు వంకర 
మనుష్యులు. దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను 
రక్షించుము. 
దేవా, నీవే నా క్షేమ స్థానం. నీవు నన్నెందుకు 
విడిచిపెట్టావు? నా శ త్రేవుల క్యరత్వాన్ని బట్టి 
నేనెందుకు విచారంగా ఉండాలి? 
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింప 
నిమ్ము. నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. 
నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడీపించుము. నీ 
ఇంటికి నన్ను ర్చుము. 
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను. దేవుని 
దగ్గరకు నేను వస్తాను. ఆయన నన్ను ,'సంతోషింప 
జేస్తాడు. దేవా, నా దేవా, సితారాతో నిన్ను 
స్తుతిస్తాను. 
నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేనెం 
దుకు ఇంతగా తల్లడిల్లి పోతున్నాను? దేవుని 
సహాయం కోసం నేను కనిపెట్టి డిండాలి. నేను 
ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది. నా 
దేవుడే నాకు సహాయము. 


కీర్తన 44 
నంగీత నాయకునికి 
కోరను కుటుంబం వార్నిదెన ధ్యానం. 
దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము. మా పూర్వీ 
కుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి 


648 


మా తండ్రులు మాతో చెప్పారు. చాలా కాలం 
క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో 
చెప్పారు. 

దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని 
నీవు తీసుకొన్నావు. మరియు మా తండ్రులను 
ఇక్కడ ఉంచావు. ఆ విదేశీ ప్రజలను నీవు చితుక 
గొట్టావు. వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం 
చేశావు. నీవు మా తండ్రులను 'స్వతంత్రులుగా 
చేశావు. 

ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్లాలు స్వాధీనం చేసి 
కోలేదు. వారిని విజేతలుగా చేసింది వారి బలమైన 
హస్తాలు కావు. నీవు మా తండ్రులకు తోడుగా 
ఉన్న కారణం చేతనే అది జరిగింది. దేవా, నీ 
మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే 
వారిని నీవు (ప్రేమించావు గనుకనే! 

నా దేవా, నీవు నా రాజువు. నీ ఆజ్ఞలే యాకోబు 
ప్రజలను విజయానికి నడిపించాయి. 

నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము 
వనుకకు తోసివేసాము. నీ నామంతో, మా శత్రు 
వుల మీదుగా మేము నడిచాము. 

నా విల్టును, బాణాలను నేను నమ్ముకోను. నా 
ఖడ్గం నన్ను రక్షించజాలదు. 

దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షిం 
చావు. మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు. 

మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము! నీ నామాన్ని 
శాశ్వతంగా మేము స్తుతిస్తాము! 

కాని, దేవా, నీవు మమ్ముల్ని విడిచిపెట్టావు. నీవు 
మమ్ముల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ 
యుద్దంలోనికి రాలేదు. 


స] 
10మా శత్రువులు మమ్ముల్ని వనుకకు నెట్టివేయ 


నిచ్చావు. మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచు 
కున్నారు. 

గొరైల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు 
మమ్ముల్నిచ్చి వేశావు. రాజ్యాల మధ్య నీవు 
మమ్ముల్ని చెదరగొట్టావు. 

దేవా, నీ ప్రజలను వీవు విలువ లేకుండా అమ్మి 
చేశావు. ధర విషయం నీవేమీ వాదించలేదు. 

మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్ముల్ని 
హాస్యాస్పదం చేశావు. మా యిరుగు పొరుగు వారు 
మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు. 
మేము (ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో 
పాత్రల్దా ఉన్నాము. ప్రజలు మమ్ముల్ని చూచి 
నవ్వుతూ వారి తలలు ఊపుతారు. 

నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను. రోజంతా నా 
అవమానాన్ని నేను చూస్తున్నాను. 

నా శత్రువు నన్ను ఇబ్బంది పట్టాడు. నా శతువు 
నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష 
సాధిస్తున్నాడు. 


20 


21 


22 


23 


24 


25 


26 


649 


దేవా, మేము నిన్ను మరచి పోలేదు. అయినప్ప 
టికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు. మేము 
నీతోమా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు 
మేము అబద్ధమాడలేదు! 

దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు. నిన్ను అనుస 
రించటం మేము మానుకోలేదు. 

కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు 
మమ్ముల్ని చితుక గొట్టావు. మరణ అంత చీక 
టిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్ముల్ని కప్పి 
వేశావు. 

మా దేవుని పేరు మేము మరచిపోయామా? 
అన్యదేవతలకు మేము ప్రార్టించామా? లేదు! 
నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు. లోతెన 
రహస్యాలు సహితం ఆయనకు తెలుసు. 
దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము! 
చంపటానికి నడిపించబడే గొ(రెల్టా ఉన్నాము 
మేము: 

నా ప్రభువా, లెమ్ము! నీవేల నిద్రపోవుతున్నావు? 
లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము! 
దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు. మా 
బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు? 
బురదలోకి మేము తోసివేయబడ్డాము. మేము 
దుమ్ములో బోరా పడి ఉన్నాము. 

దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ 
మంచితనాన్ని బట్టి మమ్ముల్ని రక్షించుము. 


కీర్తన 45 
నంగీత నాయకునికి శోవనీయ రాగం 
కోరను కుటుంబం రచించిన దవ ధ్యానం 
మరిము ఒక (ప్రేమగీతం, 

రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా 
అందవైన పదాలు నా మనస్సును నింపేస్తు 
న్నాయి. నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలు 
వడే మాటల్లా నా నాలుక మీద మాటలు దార్తి 
పోతున్నాయి. 

నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు! నీ 


సెదవులనుండి దయ వెలువడుతుంది కనుక 


దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. 

నీవు ఖడ్గం ధరించు, యుద్ద వీరుడువలా, మహి 
మను, ఘనతను ధరించుము. 

నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి. నీతి 
న్యాయం కోసం పోరాటంలో గెలువుము. అద్భుత 
కార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతీని 
ప్రయోగించుము. 

నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రు 
వుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి అనేక మంది 
ప్రజలను నీవు ఓడిస్తావు. 


6 


7 


కీర్తనలు 44:17-46:3 


దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! 
నీ నీతి రాజదండమయి ఉంది. 

నీవు నీతిని ్రేమిస్తావు. కీడును నీవు ద్వేషిస్తావు. 
కనుక దేవా, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా 
నీ దేవుడు కోరుకొన్నాడు. 

నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగి, పట్టావంటి 
కమ్మని సువాసనగా ఉన్నాయి. నిన్ను సంతోష 
పరచుటకు దంతం పొదుగబడిన భవనాల నుండి 
సంగీతం వస్తుంది. 

నీవు ఘనపరచే (స్త్రీలలో రాజకుమార్తెలున్నారు. 
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన 
కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది. 

కుమారీ, నా మాట వినుము. నీ ప్రజలను, నీ 
తండ్రి కుటుంబాన్నీ మరచిపోకుము. 

రాజు నీ సౌందర్యాన్ని (ప్రేమిస్తున్నాడు. ఆయనే 
నీకు కొత్త భర్తగా ఉంటాడు. నీవు ఆయన్ని ఘన 
పరుస్తావు. 

తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు. 
నీ కోసం ధనవంతులు నిన్ను కలుసుకోవాలని 
కోరుతారు. 

రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది. 
ఆమె వస్త్రం బంగారపు అల్రికగలది. 

ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు 
రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. ఆమె వెనుక 
కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని 
రాబడుతుంది. 

సంతోషంతో నిండిపోయి వారు వస్తారు. సంతో 
షంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశి 
స్తారు. 

రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు. 
దేశవ్యాప్తంగా వారిని రాజులుగా నీవు చేస్తావు. 

నీ పేరును శాశ్వతంగా నేను (ప్రసిద్ధి చేస్తాను. 
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు. 


కీర్తన 46 
నంగీత నాయకునికి. 
కోరవు కుమారుల అలామోతు రాగ గీతం. 
దేవుడు మా ఆశ్రయం, మా శక్తి, ఆయన యందు, 
మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం 
దొరుకుతుంది. 
అందుచేత భూమి కంపించినప్పుడు, మరియు 
పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయ 
పడము. 
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను, 
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము 
భయపడము. 


కీర్తనలు 46:4-48:13 


4 


ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి, 
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం 
తెచ్చి పెడ్తాయి. 

ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది 
ఎన్నటికీ నాశనం చేయబడదు. సూర్యోదయానికి 
ముందే దేవుడు సహాయం చేస్తాడు. 

రాజ్యాలు భయంతో వణకుతాయి. యెహోవా 
కేక వేయగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి 
పగిలిపోతుంది. 

సర్వశక్తిమంతుడై న యెహోవా మనతో ఉన్నాడు. 
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. 

చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు 
చూడండి. ఆ కార్యాలు భూమి మీద యెహోవాను 
ప్రసిద్ధి చేస్తాయి. 

భూమి మీద ఎక్కడైనా సరే యుద్దాలను 
యెహోవా ఆపివేయగలడు. సెనికుల విల్లులను, 
వారి ఈలులను ఆయన విరుగగొట్టగలడు. రథా 
లను ఆయన అగ్నితో కాల్చివేయగలడు. 

దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను 
దేవుణ్ణి అని తెలుసుకోనండి. రాజ్యాలతో నేను 
స్తుతించబడతాను. భూమిమీద మహీమపర్చ 
బడతాను.” 

సర్వశక్తిమంతుడై న యెహోవా మనతో ఉన్నాడు. 
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం 


కీర్తన 47 

నంగీత నాయకునికి. కోరవు కుమారుల గీతం. 
సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సంతోషంగా 
దేవునికి కేకలు వేయండి. 
మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలో 
కమంతటికీ ఆయన రాజు. 
ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. ఆ రాజ్యా 
లను మన పాదాల క్రింద ఉంచాడు. 
దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. 
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరు 
కున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు. 
బూర [మోగగానే యుద్దనాదం వినబడగానే 
యెహోవా దేవుడు లేచాడు. 
దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. 
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. 
దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. 
దేవుడు తన పరిశుద్ద సింహాసనం మీద కూర్చు 
న్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు. 
రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ 
మయ్యారు. దేవుని ప్రజలు అభ్రాహాము వంశ 
స్టులు. వారి జనాంగమును కాపాడును. నాయకు 


650 


లందరూ దేవునికి చెందినవారు. 
మ హూన్నతుడు. 


దేవుడు 


కీర్తన 48 

కోరవు కుమారుల స్తుతి పాట. 
యెహోవా గొప్పవాడు. మన దేవుని పట్టణంలో, 
ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన 
పాత్రుడు. 
దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తై నది. 
అది భూమి “అంతటికీ సంతోషాన్ని తెస్తుంది. 
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.” 
అది మహారాజు పట్టుణం. 
ఇక్కడ ఆ పట్టణంలోని, భవనాలలో దేవుడు కోట 
అని పిలువబడుతున్నాడు. 
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశ మయ్యారు. 
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం 
వేసారు. వారంతా కలిసే ముందుకు వచ్చారు. 
ఆ రాజులు చూసారు, వారు ఆశ్చర్యపోయారు, 
వారు బెదరిపోయారు. మరియు వారంతా పారి 
పోయారు! 
ఆ రాజులందరికీ భయం పట్టుకొంది. ప్రసవ వేదన 
పడుతున్న స్రీలలా వారు వణీకారు. 
దేవా, బలమైన తూర్పుగాలితో తర్జీషు ఓడలను 
బద్దలు చేశావు. 
మేము ఏమి విన్నామో దాన్ని మహా శక్తిగల దేవుని 
పట్టణంలో చూశాము, మన సర్వశక్తిమంతుడై న 
యేహోవా పట్టణంలో. దేవుడు ఆ పట్టుణాన్ని 
శాశ్వతంగా బలపరుస్తాడు. 
దేవా, నీ ప్రేమా కనికరాలను గూర్చి మేము నీ 
ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము. 
దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు. భూలోక మంతటా 
ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ కుడిచేయి నీతితో 
నిండియున్నది. 
సీయోను పర్వతం సంతోషిస్తుంది. మరియు 
యూదా నగరాలు ఆనందంగా వున్నాయి. దేవా, 
ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు. 
సీయోను చుట్టూ తిరుగుతూ ఆ పట్టణాన్ని 
చూడండి, గోపురాలు లెక్కించండి. 
ఎత్తెన గోడలు చూడండి. సీయోను రాజనగరుల 
ద్వారా వెళ్ళండి. అప్పుడు తరువాత తరాలకు 
మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు. 





దేవుని నిజమైన పర్వతం రక్రరార్ధముగ' “ఉత్తర దిక్కు ఏట 
వాలులు” లేదా “జఫోను ఏబవాలు” ఫోయే నేసియాలోని 
జెఫోను పర్వతం మీద తమ దేవుళ్లు నివసించారని కనానీ 
యులు నమ్మారు. లేఖకుడు యిక్కడ యిలా అంటు 
న్నాడు సీయోను పర్వతం మీద దేవుడు నిజంగా ప్రసన్ను 
డై యున్నాడు. 


14 


651 


దేవుడు నిజంగా ఎల్లప్పుడూ శాశ్వతంగా మన 
దేవుడై ఉంటాడు. ఆయనే మనలను శాశ్వతంగా 
నడిపీస్తాడు. మరియు ఆయన ఎన్నటకీ మర 
ణించడు! 


కీర్తన 49 

నంగీత నాయకునికి. కోరను కుమారుల కీర్తన. 
సర్వ దేశములారా ఇది వినండి. భూమి మీద 
నివసించే సకల ప్రజలారా ఇది వినండి. 
ప్రతి మనిషీ, ధనికులు, దరిద్రులు కలసి వినాలి. 
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెప్పుతాను. 
నా ఆలోచనలు బుద్ధినిస్తాయి. 
సామెతపై నా ఆసక్తినుంచుతాను. ఇప్పుడు నా 
సితారాను వాయిస్తూ విప్పుడు కథను వివరిస్తాను. 
అపాయాన్ని గూర్చి నేను భయపడాల్సిన అవసరం 
నాకేమీ లేదు. నా దుష్ట శత్రువులు నన్ను చుట్టు 
ముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ 
లేదు. 
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి తమ 
ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు. 
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. నీవు 
ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు. 
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కు నేందుకు 
సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు. 
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు కొనుక్కు 
నేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించ 
లేడు, మరియు తన సాంత శరీరం సమాధిలో 
కుళ్టిపోకుండా రక్షించుకోలేడు. 
చూడు, వెల్టేవాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే 
జ్ఞానులు కూడా చనిపోతారు. మరియు వారు తమ 
ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు. 
శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి 
గృహంగా ఉంటుంది. వారికి సొంతంగా ఎంత భూమి 
ఉన్నా సరే లెక్కలేదు. 
ధనికులు నిరంతరం జీవించలేరు. వారు జంతు 
వుల్లా మరణిస్తారు. 
బుద్ధిహినులకి, మరియు వారు చెప్పేది అంగీకరించే 
వారికి ఇలాగే జరుగుతుంది. 
మనుష్యులందరూ గొరెల్టా ఉన్నారు. సమాధి వారి 
దొడ్డి. మరణం వారి కాపరి. వారి శరీరాలు సమా 
ధిలే కుళ్లిపోయి వ్యర్థమై పోతాయి. 
కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని 
విమోచిస్తాడు. సమాధి శక్తి నుండి ఆయన నన్ను 
విడుదల చేస్తాడు. 
మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడ 
వద్దు. తన ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి 
భయపడవద్దు. 





కీర్తనలు 48:14-50:12 


17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వంట 


వాడేమీ తీసుకొనిపోడు. వాని ఐశ్వర్యం వానితో 
సమాధిలోనికి దిగిపోదు. 


18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతో 


షంగా ఉంటాడు. ఒక మనుష్యుడు తనకు తాను 
మంచి చేసికొని పొగడ్తలు పొందినా, 


19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు. అతడు 


ఇక వెలుగును ఎన్నటకి చూడడు. 


20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచి 


యుండలేడు. అతడు నించే మృగంలాంటి వాడు. 


కీర్తన 50 
ఆసావు కీర్తనలలో ఒకటి. 

దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు. సూర్యో 
దయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు 
భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు. 
సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ 
పట్టణపు అందము పూరిపూర్ణమైనది. 

మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా 
ఉండడు. ఆయన యిదుట అగ్ని మండుతుంది. 
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది. 

తన ప్రజలకు తీర్చు చెప్పుటకు పెన ఆకాశాన్ని, 
కింద భూమిని ఆయన పిలుస్తున్నాడు. 


“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి. వారు 


బలియర్చ్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసు 
కున్నారు” అని చెప్పారు. 

అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని 
చెప్పాయి. ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి. 
దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట 
వినండి. ఇశ్రాయేలు ప్రజలారా మీకు విరోధంగా 
నా రుజువును కనపరుస్తాను. నేను దేవుణ్ణి, మీ 
దేవుణ్లి. 

నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరి 
చేయటంలేదు. గద్దించటంలేదు. ఇశ్రాయేలు ప్రజ 
లారా మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ 
తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు. 


9 మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను. మీ శాలల 


నుండి మేకలు నాకవసరం లేవు. 


10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో 


ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సాంతం. వేలాది 
పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా 
సాంతం. 


11 కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో 


చలించే ప్రతీదీ నా సాంతం 


12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం 


కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు 


కీర్తనలు 50:13-51:17 


20 


21 


22 


23 


ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా 
సాంతం. 

నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం 
తాగను.” 

దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహో 
న్నతుడై న దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి, 
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది 
ఇవ్వండి. 

“ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చి 
నప్పుడు నన్ను ప్రార్థించండి! నేను మీకు 
సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను 
గౌరవించవచ్చు.” 

దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు, “నా 
న్యాయ విధులను చదువుటకు నా ఒడంబడికకు 
బద్దులమని (ప్రకటించుటకును మీకేమి హక్కు 
న్నది?* 

కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని 
మీరు ద్వేషిస్తారు. నేను మీతో చెప్పే సంగతులను 
మీరు నిరాకరిస్తారు. 

మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి 
కలపడానికి పరుగెడుతారు. వ్యభిచార పాపం చేసే 
మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి 
దూకుతారు. 

మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్దాలు 
పలుకుతారు. 

మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ 
సంగతులు చెబుతారు. మీరు మీ తల్లి కుమారుని 
అపనిందలపాలు చేస్తారు. 

మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా 
ఉండిపోయాను నేను మీలాంటివాడినని మీరను 
కొన్నారు. కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో 
గద్దిస్తాను. మరియు మీ ముఖంమీద నింద 
మోపుతాను. 

నేను మిమ్ములను చీల్చివేయకముందే, దేవుని 
మరచిన జనాంగమైన మీరు, ఈ విషయంను 
గూర్చి ఆలోంచించాలి. అదే కనుక జరిగితే, ఏ 
మనిషి మిమ్మల్ని రక్షించలేడు. 

ఒక వ్యక్తి కృతజ్ఞతా అర్పణను చెల్లిస్తే, అప్పుడు 
అతడు నన్ను గౌరవిస్తాడు. నా మార్గాన్ని అనుస 
రించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను 
చూపిస్తాను.” 








నా 


. మీకేమి హక్కున్నది? 


ఇది బహుశ ఒక ఆచార 


వేడుకను సూచిస్తుండవచ్చును. అందులో దేవునితో ఒడం 
బడికకు ప్రజలు తమ సమర్చణను తిరిగి దృఢపరుస్తారు. 


652 


కీర్తన 51 
నంగీత నాయకునికి. దావీదు కీర్తన. 
బల్లైబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను (ప్రవక్త 
దావీదు దగ్గరికి వ్షలినపుడు (వాసిన కీర్తన. 


దేవానీ నమ్మకమైన (పేమ మూలంగా నా మీద 

దయ చూపించుము. నీ మహా దయ మూలంగా 

నా పాపాలన్నీ తుడిచివేయుము. 

దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు 

కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము. 

నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఎల్ల 

ప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను. 

తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. 

దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక 

నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. 

నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయ 

వంతుడవే. 

నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి 

నన్ను గర్భాన ధరించింది. 

దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు 

కోరతావు. అందుచేత నా హృదయంలో నాకు 

జ్ఞాన మును బోధించుము. 

హీస్ఫోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం 

న్‌ు క్రమం జరిగించుము. నేను హిమం కంటె 

తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము. 

నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించ 

త నన్ను సంతోషపరచుము! మరల నన్ను 
షపరచుము. 

నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి 

వేయుము. 

దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము 

నా ఆత్మను నూతనపరచి బలపరచుము. 

నన్ను తోసివేయకుము! నీ పవిత్ర ఆత్మను 

నాలోనుండి తీసివేయకుము. 

నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం 

నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు 

నా ఆత్మను సిద్ధంగా, సిరంగా ఉంచుము. 

నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను. 

వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు. 





దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము. 
నా దేవా, నివే నా రక్షకుడవు. నీవు ఎంత మంచి 


వాడవోనని నన్ను పాడనిమ్ము. 

నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు 
పాడనిమ్ము. 

నీవు బలులు కోరటం లేదు. లేనియెడల నేను 
వాటిని అర్చిస్తాను. దహనబలులను నీవు కోరవు. 
దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. 
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసి 
వేయవు. 


653 


18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ 


కరిగి ఉండుము. యెరూషలేము గోడలను 
కట్లుము. 


ఈ 
19 అప్పుడు నీవు సరియెన బలులను, సంపూర్ణ దహన 


1 


2 


1 


బలులను అనుభవిస్తావు. మరియు (ప్రజలు మరల 
నీ బలిపీఠం మీద ఎద్దులను అర్చిస్తారు. 


కీర్తన 52 

నంగీత నాయకునికి దావీదు _దెవధ్యానాల్డో ఒకటి. 
ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు 

అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చాస్పినవృటిది. 
పెద్ద మనిషి దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ 
పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు? 
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుం 
టావు. నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందు 
కంటే నీ నాలుక అబద్దాలు పలుకుతుంది. 
మంచి కంళు కీడునే నీవు ఎక్కువగా (ప్రేమిస్తు 
న్నావు. సత్యం పలుకుటకంలు ఎక్కువగా అబ 
ద్దాలు చెప్పటం నీకు ఇష్టం. 
నీవూ, నీ అబద్దాల నాలుక మనుష్యులను బాధిం 
చటానికే ఇష్టపడతుంది. 
అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం 
చేస్తాడు. ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి 
బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి 
ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు. 
మంచి వాళ్లు ఇది చూచి, దేవునిని గౌరవిస్తారు. 
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు, 

“దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభ 
వించిందో చూడండి. ఆ మనిషి తనకు సహాయం 
చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని 
మూర్థంగా నమ్ముకున్నాడు.” 
అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ 
మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ 
దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను. 
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను 
శాశ్వతంగా స్తుతిస్తాను. నీ అనుచరుల సముఖములో 
నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను. 


కీర్తన 53 
నంగీత నాయకునికి. మావాలతు రాగంలో 
పాడతగిన దావీదు ధ్యానం. 
తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని 
తలుస్తాడు. అలాంటి మనుష్యులు చెడిపోయిన 
వారు, చెడు విషయాలను చేస్తారు. సరియైన దాన్ని 
చేసేవాడు ఒక్కడూ లేడు. 
నిజంగా దేవుడు పరలోకంలో ఉండీ మనల్ని 
చూస్తూ ఉన్నాడు. దేవునికొరకు చూసే జ్ఞానంగల 


కీర్తనలు 51:18-54:7 


వాళ్ళు ఎవ్వరెనా ఉన్నారేమో అని కనుగొనేందుకు 
దేవుడు చూస్తూ ఉన్నాడు. 

కానీ (ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి 
పోయాడు. (ప్రతి మనిషీ చెడ్డవాడే. మంచి 
చేసేవాడు లేడు. ఒక్కడూ లేడు. 

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం 
బాగా తెలుసు. కాని వారు నన్ను ప్రార్థించరు. ఆ 
దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత 
సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయ 
టానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.” 

కాని ఆ దుర్మార్లులు ఇంతకు ముందెన్నడూ భయ 
పడనంతగా భయపడిపోతారు. ఆ దుర్మార్గులు ఇశ్రా 
యేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్లు 
లను నిరాకరించాడు. కనుక మీరు వారిని ఓడిస్తారు. 
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొబ్టేస్తాడు. 
ఇశ్రాయేలు ప్రజలారా, సీయోనుకు విజయాన్ని 
ఎవరిస్తారు? దేవుడు తన ప్రజలను తిరిగి వర్థిల్ల 
జేసేటప్పుడు యాకోబు సంతోషిస్తాడు. ఇశ్రా 
యేలు బహుగా ఆనందిస్తాడు. 


కీర్తన 54 
నంగీత నాయకునికి వాయిద్యాలతో దావీదు ధ్యానము. 
జిఫీయులు సౌలు దగ్గరకు వ్లాల్టి “దావీదు మా (ప్రజల 
వద్ద దాక్కొన్నాడని తలన్తున్నాము” అని అతనితో 
చబెస్ఫినప్పటేది. 
దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. నన్ను 
విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము. 
దేవా నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను 
ఆలకించుము. 
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. బలా 
ఢ్యులాన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్ని 
స్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం 
ఆరాధించరు. 
చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. 
నా ప్రభువు నన్ను బలపరుస్తాడు. 
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచార 
త్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవా, 
నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ 
జనులను నాశనం చేయుము. 
దేవా, నేను నీకు స్వేచ్చార్పణలు ఇస్తాను. 
యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. 
ఎందుకంటే నీవు మంచివాడవు. 
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. 
మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను 
చూసాను. 


కీర్తనలు 55:1-56:5 


కీర్తన 55 
నంగీత నాయకునికి వాయిద్యాలతో. 

దావీదు (పాన. 
దేవానా ప్రార్థన వినుము. దయచేసి నాకు విము 
ఖుడవు కావద్దు. 
దేవాదయతో నా ప్రార్థన విని నాకు జవాబు 
అను[గ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పు 
కోనిమ్ము. 
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని 
బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను 
కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో 
నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు 
విరుచుకు పడేటట్టు చేసారు. 
నాలో నా గుండె అదురుతోంది. నాకు చచ్చి 
పోయేటంత భయంగా ఉంది. 
నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను 
భయపడిపోయాను. 
ఆహా, నాకు పావురమువల రెక్కలు ఉంటే ఎంత 
బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం 
వెతుక్కుందును కదా. 
నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును. 
నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారి 
పోదును. ఈ కపాల తుఫాను నుండి నేను పారి 
పోదును 
నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు 
చేయుము. ఈ పట్టణంలో చాలా బలాత్కారం 
పోట్టాటలను నేను చూస్తున్నాను. 
పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు 
బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి. ఈ 
పట్టణంలో దారుణమైన సంగతులు జరుగు 
తున్వాయి. 
వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ 
చూచినా మనుష్యులు అబద్దాలాడుతూ ప్రజలను 
మోసం చేస్తున్నారు. 
ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే 
దానిని నేను భరించగలను. ఒకవేళ నా శతు వులు 
నాపె దాడిచేస్తే నేను దాక్కోగలను. 
కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. 
ఎందుకంటే నీవు, నాకు తగినవాడవు, నా సహ 
వాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు 
కలిగిస్తున్నావు. 
మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము. 
దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో 
నడిచాము. 
నా శత్రువులు వారి సమయం రాకముందే మరణి 
స్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయ 
బడ్ల్డారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ 


654 


20 


21 


22 


23 


24 


ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు 
వేస్తారు. 

నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. 
యెహోవా నాకు జవాబు ఇస్తాడు. 

సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోప 
ణలు దేవునికి నేను చెబుతాను. ఆయన నా మాట 
వింటాడు. 

నేను చాలా యుద్దాలు చేశాను. కానీ దేవుడు నన్ను 
రక్షిస్తాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన 
నన్ను తిరిగి తీసుకొని వస్తాడు. 

దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు. 
నా మొర వింటాడు. ఆయన నా శతువులను 
ఓడిస్తాడు. నా శత్రువులు వారి బతుకులు మార్చు 
కోరు. వారు దేవునికి భయపడరు, గౌరవించరు. 
నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. 
అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు. 
అతడు ఎన్నవలా మెత్తగా మాట్లాడుతాడు. కాని 
నిజానికి వాడు యుద్దం తలపెడతాడు. వాని 
మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని 
ఆ మాటలు కత్తిలా కోస్తాయి. 

నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు 
ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. 
మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు. 
కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి 
అణచివేస్తావు. 

రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు 
అర్థకాలమైనా జీవించరు. కానీ నేనైతే నీయందే 
విశ్వ సిస్తాను. 


కీర్తన 56 
నంగీత నాయకునికి రాగం. 

“దూరపు సింధూర (మానులోని పావురము” 
సిలిత్తీయులు దావీదును గాతులో వట్టుకొన్సృవ్వుడు 
అతడు రచించిన అనువదగీతం. 
దేవా, ప్రజలు నా మీద దాడి చేస్తారు గనుక 
నాకు దయ చూపించుము. రాత్రింబగళ్ళు వారు 

నన్ను తరుముతూ పోరాడుతున్నారు. 

నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు. 
నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు. 

నేను భయపడి నప్పుడు నేను నిన్ను నమ్ము 
కొంటాను. 

నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయ 
పడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవుడు 
నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను 
స్తుతిస్తాను. 

నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలి 
తిప్పుతున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు విరో 
ధంగా చెడు పథకాలు వేస్తున్నారు. 


655 


వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ 
గమనిస్తున్నారు. నన్ను చంపుటకు ఏదో ఒక 
మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. 

దేవా, వారిని తప్పించుకోనియ్యకుము, వారు చేసే 
చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షంచుము. 

నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. 
నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా 
నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు. 

కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టి 
నప్పుడు నా శతువులు ఓడింపబడతారు. ఇది 
నాకు తెలుసు. ఏమంటే, దేవుడు నాతో ఉన్నాడు. 
దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతి 
స్తాను. యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం 
నేను ఆయనను స్తుతిస్తాను. 

నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను 
భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. 
దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. 
దాన్ని నెరవేరుస్తాను. నా కృతజ్ఞతార్చణ నేను 
నీకు యిస్తాను. 

ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షిం 
చావు. నేను ఓడిపోకుండా నీవు కాపాడావు. కనుక 
బతికి ఉన్న మనుష్యులు మాత్రమే చూడగల వెలు 
గులో నేను దేవుని ఆరాధిస్తాను. 


కీర్తన 57 
సంగీత నాయకునికి . “నాశనం చేయవద్దు.” దావీదు 
అనువదగీతం. గువొలో సౌలు నుండి అతడు 
పారిపోయినవ్వ్రటిది. 
దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ము 
కొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటి 
పోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను. 
మ హూన్నతుడన దేవునికి సహాయం కోసం నేను 
ప్రార్థించాను. దేవుడు నా విషయమై సంపూర్ణ 
జాగత్త తీసుకొంటాడు. 
పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, 
నన్ను రక్షిస్తాడు. నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యు 
లను ఆయన ఓడిస్తాడు. దేవుడు తన నిజవున 
ప్రేమను నాకు చూపిస్తాడు. 3 
నా జీవితం ప్రమాదంలో ఉంది. నా శత్రువులు 
నా చుట్టూరా ఉన్నారు. ఈటెలు, బాణాలు వంటి 
పదునైన పళ్లు, ఖడ్గంలా పదునైన నాలుకలుగల 
మనుష్యులను తినే సింహాల్డా వారున్నారు. 
దేవా నీవు ఆకాశాలకంకు ఎత్తుగా హెచ్చింప 
బడ్డావు. నీ మహిమ భూమిని ఆవరించి ఉంది. 
నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు. వారు నన్ను 
ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు. నేను పడు 
టకు వారు గొయ్యి తవ్వారు. కాని వారే దానిలో 
పడ్డారు. 


కీర్తనలు 56:6-58:10 


దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం 
నిబ్బరంగా వున్నది. నేను ఆయనకు స్తుతులు 
పాడుతాను. 

నా ఆత్మా, మేలుకోనుము! స్వరమండలమా, 
సితారా, మేలుకోండి వేకువను మనం మేల్కొం 
దాము 

నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతి 
స్తాను. ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతి 
గీతాలు పాడుతాను. 

నీ నిజమైన (పేమ ఆకాశంలో కెల్తా అత్యున్నత 
మేఘాలకంటె ఎత్తయింది. 

ఆకాశాలకంలు దేవుడు ఎక్కువగా ఘనపర్చ 
బడ్డాడు. ఆయన మహిమ భూమి మీద నిండి 
పోయింది. 


కీర్తన 58 
నంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.” 
దానీదు అనువదగీతం. 
న్యాయమూర్తుల్దారా, మీరు మీ నిర్ణయాల్లో 
న్యాయంగా ఉండటంలేదు. మీరు ప్రజలకు 
న్యాయంగా తీర్చు చెప్పటంలేదు. 
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే 
మీరు తలుస్తారు. ఈ దేశంలో మీరు బలాత్కారపు 
నేరాలే చేస్తారు. 
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు 
చేయటం మొదలు పెట్టారు. పుట్టినప్పటి నుండి 
వారు అబద్దికులే. 
వారు సర్బాలంత 'ప్రమాదకరవైన వాళ్లు. విన 
తలచని తాచుపాముల్లా, ఆ దుర్మార్లులు సత్యాన్ని 
వినేందుకు నిరాకరిస్తారు. 
తాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే 
వాని నాగ స్వరంగాని వినవు. ఆ దుర్మార్గులు 
అలా ఉన్నారు. 
యెహోవా, ఆ మనుష్యులు సింహాల్డా ఉన్నారు. 
కనుక యహోవా, వారి పళ్ళు విరుగగి"ట్టుము. 
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయ 
మవుదురుగాక. బాటలోని కలుపు మొక్కల్లా వారు 
అణగదెక్కబడుదురు గాక. 
మట్టిలో దూరిపోయే నత్తల్దా వారు ఉందురుగాక. 
చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని 
శిశువులా వారు ఉందురు గాక. 
కుండకింద వున్న నిప్పువేడిలో అతిత్వరగా కాలి 
పోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయ 
బడుదురు గాక. 
మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం 
వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతో 


కీర్తనలు 58:11-60:6 


షిస్తాడు. ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన 
పాదాలు కడుగుకొంటాడు. 

అది జరిగినప్పుడు, (ప్రజలు ఇలా అంటారు: “మంచి 
మనుష్యులకు నిజంగా (ప్రతిఫలం కలిగింది. లోకా 
నికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.” 


కీర్తన 59 
సంగీత నాయకునికి . “నాశనం చేయవద్దు.” 
దానీదు అనువదగీతం. దావీదును చంపేందుకు 
అతని యింటిని చూచి రమ్మని సౌలు తన 
మనుష్యులను పంపిన నందర్భం. 
దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము 
నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చేమనుష్యులను 
జయించేందుకు నాకు సహాయం చేయుము. 
కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. 
ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము. 
చూడు బల్లాఢ్యులు నాకోసం కనిపెట్టి ఉన్నారు. 
నన్ను చంపేందుకు వారు కనిపె పెట్టుకున్నారు. నేను 
పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందు 
వలన కాదు. 
వారు నన్ను తరుముతున్నారు. నను మాతం ఏ 
చేయలేదు. యెహోవా, వచ్చి నీ మట్టుకు 
నీవే చూడు! 
నీవు DS దేవుడవు, య 
వుడవు. లేచి జనాంగములన్నిటినీ శిక్షిం 
చుము. ఆ దుర్మార్గపు (దోహులకు ఎలాంటి 
దయా హయ... 
ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి 
వస్తారు వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగు 
తారు. 
వారి బెదరింపులు, అవమానాలు వినుము. వారు 
అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు. 
వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం. 
యెహోవా, వారిని చూసి నవ్వుము. ఆ జనాలను 
గూర్చి ఎగతాళి చేయుము 
దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టు 
కొన్నాను. దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా 


క్షేమస్థానం. 


దేవుడు నన్ను (ప్రేమిస్తున్నాడు. జయించుటకు 
ఆయనే నాకు సహాయం చేస్తాడు. నా శతువులను 
జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు. 
దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా 


ప్రజలు మరచిపోవచ్చును. నా ప్రభువా, నా సంరక్ష 


కుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని 
ఓడించుము. 

ఆ దుర్మార్గులు శపించి ఆబద్తాలు చెబుతారు. వారు 
చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము. 
వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము. 


656 


13 


నీ కోపంతో వారిని నాశనం చేయుము. వారిని 
పూర్తిగా నాశనం చేయుము. అప్పుడు యాకోబు 
ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ దేవుడు పాలిస్తున్నా 
డని మనుష్యులు తెలుసుకొంటారు. 

అప్పుడు ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణం 
లోకి వస్తే మొరిగే కుక్కల్లా పట్టణం అంతా తిరు 
గుతూ ఉంటే 

అప్పుడు వారు తినుటకు ఏమై నా దొరుకు 
తుందని వెదకుతూ పోతారు. వారికీ ఆహారం దొర 
కదు నిద్రించుటకంత స్థ సలం దొరకదు. 

మరి నేను నీకు స్తుతి తాలు పాడుతాను. ఉద 
యాలలో నీ [ప్రమయందు ఆనందిస్తాను. ఎందు 
కంటే ఎత్తయిన పర్వతాలలో నీవెనా నేమ స్థానం, 
కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తి 
పోగలను. 

నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను. ఎందు 
కంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం. 
నీవు నన్ను (ప్రేమించే దేవుడవు. 


కీర్తన 60 

నంగీత నాయకునికి. “ఒవ్ఫందవు లిల్లి పున్చం” 

రాగం. దావీదు అనువదగీతం. ఉవదేశించదగినది. 

దావీదు అరమ్బ వారాయామీయులతోను, 
ఆరమాజబాయీల తోను యుద్దం చేయగా యోవాబు 
ఉప్పు లోయలో 
12,000 మంది ఎదోమీయులను 
చంపి తిరిగి వచ్చినవ్పటేది. 

దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు 
మమ్మల్ని ఓడించావు. మా మీద నివు కోపగిం 
చావు. దయచేసి మమ్ములను ఉద్దరించుము. 
భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు. 
మా ప్రపంచం పగిలిపోతోంది. దయచేసి దాన్ని 
బాగు చేయుము. 
నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు. తాగు 
బోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము. 
నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను 
స్టిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు. 

మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు, 
నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు (ప్రేమించే 
ప్రజలను రక్షించుము. 
దేవుడు తన ఆలయంలో నుండీ మాట్లాడు 
తున్నాడు. “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి 
సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని 





దేవుడు ... 


నుండి ఆయన ఆలయమునుండి లేదా “ఆయన 


పరిశుద్దతలో.” 
© 


657 





నేను పంచుకొంటాను. షెకెము, సుక్కోతు లోయ 
లను నేను విభజిస్తాను. 

గిలాదు, మనష్టే నాది. ఎఫ్రాయిము నా శిరసస్త్రా 
ణము. యూదా నా రాజదండము. 
మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా 
నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసే 
బానిసగా ఉంటుంది. ఫిలిప్తీ (ప్రజలను నేను 
ఓడిస్తాను.” 

బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసు 
కొని వస్తారు? ఎదోముతో యుద్ధం చేయుటకు 
నన్ను ఎవరు నడిపిస్తారు? 

దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు 
సహాయం చేయగలవు. కాని నీవు మమ్మల్ని విడిచి 
పెట్టేసావు. దేవుడు మాతోను, మా సెన్యాలతోను 
వెళ్లడు. 

దేవా మా శత్రువులను ఓడించుటకు సహాయం 
చేయుము. మనుష్యులు మాకు సహాయం చేయ 
లేరు. 

కాని దేవుని సహాయంతో మేము జయించగలం. 
దేవుడు మా శత్రువులను ఓడించగలడు. 


కీర్తన 61 
నంగీత నాయకునికి తంతి 
వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. 
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన 
ఆలకించుము. 
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, 
సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన 
క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము. 
నీవే నా క్షేమ స్థానం. నా శత్రువుల నుండి నన్ను 
కాపాడే బలమైన గోపురం నీవే. 
నీ గుడారంలో” నేను శాశ్వతంగా నివసిస్తాను. 
నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుం 
టాను. 
దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు 
విన్నావు. కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న 
సమస్తం నీవద్ద నుండే వస్తుంది. 
రాజుకు దీరాయుష్టు దయచేయుము. అతన్ని 
శాశ్వతంగా జీవించనిమ్ము. 
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము. 
నీ నిజమైన (ప్రేమతో మరియు విశ్వాసంతో అత 
నిని కాపాడుము. 
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను. నేను 
ప్రమాణం చేసిన వాటిని ప్రతి రోజూ చేస్తాను. 





సీ గుడారంలో యెరూషలేములోని పరిశుద్దాలయము లేదా 
దేవాలయము కట్టుటకు ముందు పరిశుద్ద గుడారములో 
దేవుడు ఆరాధింపబడ్డాడు. 


11 


కీర్తనలు 60:7-63:1 
కీర్తన 62 


నంగీత నాయకునికి . యెదూతూను రాగం. 
దావీదు కీర్తన. 

దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి 
వుంటాను. 
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. 
పర్వతం మీద ఎత్తయిన నా క్లేమస్థానం దేవుడే. 
మహా సెన్యాలు కూడా నన్ను ఓడించలేవు. 
ఇంకెంత కాలం నా మీద దాడి చేస్తూ ఉంటావు. 
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను. పడిపోతున్న 
కంచలా ఉన్నాను. 
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి పథ 
కాలు వేస్తున్నారు. వారు నన్ను గూర్చి అబద్దాలు 
చెబుతున్నారు. బహిరంగంగా వారు నన్ను గూర్చి 
మంచి మాటలు చెబుతారు, కాని రహస్యంగా వారు 
నన్ను శపిస్తారు. 
దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి 
ఉన్నాను. దేవుడు ఒక్కడే నా నిరీక్షణ. 
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు. పర్వతం 
మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే. 
నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది. 
ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ 
స్థానం 
(ప్రజలారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక 
ఉంచండి. మీ సమస్యలు దేవునితో చెప్పండి. 
దేవుడే మన క్షేమ స్థానం. 
మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు. నిజంగా 
సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు. వారు 
గాలిబుడగల్డా వట్టి ఊపిరియై యున్నారు. 
బలవంతంగా విషయాలను చేజిక్కించు కొను 
టకు నీ శక్తిని నమ్ముకోవద్దు. దొంగిలించడం 
ద్వారా నీకు ఏదెనా లాభం కలుగుతుందని తలచ 
వద్దు. నీవు ధనికుడవెతే నీ సహాయం కోసం 
ధనాన్ని నమ్ముకొన వద్దు. 
నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని 
దేవుడు చెబుతున్నాడు, “బలము దేవుని నుండే 
వస్తుంది.” 
నా ప్రభువా, నీ (పేమ నిజమైనది. ఒకడు చేసిన 
వాటిని బట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా 
శిక్షిస్తావు. 


కీర్తన 63 
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో 
ఉన్నృవ్పుటిది. 
దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో 
కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన 
భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి. 


కీర్తనలు 63:2-65:8 


2 


అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. 
నీ బలము నీ మహిమలను నేను చూశాను. 

నీ (ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు 
నిన్ను స్తుతిస్తున్నాయి. 

అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. 
నీ పేరిట నేను నా చేతులెత్తి నీకు టప్రార్థిస్తాను. 
నేను మైన ఆహారం భుజించినట్టు నేను తృప్తి 
పొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది. 

నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసు 
కొంటాను. రాత్రి రూములలో నిన్ను నేను జ్ఞాపకం 
చేసుకొంటాను. 

నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను 
కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను. 

నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది. ని కుడిచెయ్యి 
నన్నెత్తి పట్టుక”ంటుంది. 

కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు 
ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడ 
తారు. వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు. 
ఖడ్గములతో వారు చంపబడతారు. అడవి కుక్కలు 
వారి మృత దేహాలను తింటాయి. 

అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా 
ఉంటాడు. ఆయనకు విధేయులుగా ఉంటామని 
ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతి 
స్తారు. ఎందుకంటే ఆ అబద్దికులందరినీ ఆయన 
ఓడించాడు. 


కీర్తన 64 

నంగీత నాయకునికి. దానీదు కీర్తన. 
దేవానా ప్రార్థన ఆలకించుము. నా శత్రువులను 
గూర్చి నేను భయపడుతున్నాను. నా (ప్రాణమును 
కాపాడుము. 
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను 
కాపాడుము. ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను 
దాచి పెట్టుము. 
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్దాలు 
చెప్పారు. వారి నాలుకలు వాడిగల కత్తులవల 
ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి. 
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను 
సామాన్యమై న ఒక నిజాయితీ పరుని మీద వేస్తారు. 
అతడు దానిని గమనించకముందే అతడు గాయ 
పరచబడ్డాడు. 
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు. 
“వారు వారి ఉరులను పెడతారు.” వారిని ఎవరూ 
పట్టుకోరని, చూడరని వారనుకొంటారు. 
మనుష్యులు చాలా యుక్తీగా ఉండగలరు. మను 
ష్యులు ఏమి తలస్తున్నారో (గ్రహించటం ఎంతో 
కష్టం. 


658 


7 


కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయ 
గలడు. అది వారు గమనించకముందే దుర్మార్గులు 
గాయపరచబడతారు. 

దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం 
వేస్తారు. కానీ దేవుడు వారి పథకాలను పాడుచేయ 
గలడు. ఆ కీడు వారికే సంభవించేలా ఆయన 
చేయగలడు. అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ 
ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు. 

దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు. 
వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు. అప్పుడు 
ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసి 
కొంటారు. ఆయనకు భయపడి గౌరవించడం 
వారు నేర్చుకొంటారు. 

మంచివాళ్లు యెహోవా యందు సంతోషంగా 
ఉండాలి. వారు ఆయన్ని నమ్ముకోవారి. మంచి 
మనుష్యులారా మీరంతా యెహోవాను 
స్తుతించండి. 


కీర్తన 65 

నంగీత నాయకునికి. దావీదు న్తుతి కీర్తన. 
సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతి 
స్తాను. నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు 
ఇస్తాను. 
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము 
మరియు నీవు మా ప్రార్థనలు వింటావు. నీ దగ్గరకు 
వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు 
వింటావు. 
మా పాపాలు మేము భరించలేనంత భారమైన 
ప్పుడు, ఆ పాపాలను నీవు తీసివేస్తావు. 
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ 
ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు 
మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా 
సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ద 
ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి. 
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మను 
ష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్ధనలకు 
జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు 
చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ము 
కొంటారు. 
దేవుడు తన మహా శక్తిని ఉపయోగించి పర్వ తాలను 
చేశాడు. మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము. 
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప 
చేస్తాడు. మరియు ప్రపంచంలో "అనేకంగా ఉన్న 
మనుష్యులందరినీ దేవుడు చేస్తాడు. 
దేవుడు చేసే శక్తివంతమై న విషయాలకు భూమి 
మీద (ప్రతి మనిషీ భయపడతాడు. దేవా, నీవు 


659 


సూర్యుని ఉదయింపజేసి, ఆస్తమింపజేసే ప్రతి 
చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. 

9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు. నీవు 
దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా 
నీవు చేస్తావు. దేవా, నీవు కాలువలను నీళ్లతో 
నింపుతావు. పంటలు పండింపచేస్తావు. నీవు దీనిని 
ఇలా చేస్తావు 

10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు 
చేస్తావు. భూములను నీవు నీళ్లతో నానబెడతావు. 
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు. అప్పుడు 
నీవు మొలకలను ఎదిగింపచేస్తావు. 

11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు (ప్రారం 
భింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో 
నింపుతావు. 

12 ఆరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండి 
పోయాయి. 

13 పచ్చిక బయళ్లు గారెలతో నిండిపోయాయి. 
లోయలు ధాన్యంతో నిండిపోయాయి. పచ్చిక 
బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్న 


కీర్తన 66 
నంగీత నాయకునికి. ఒక స్తుతి క్రీర్హన. 

1 భూమి మీద ఉన్న సమస్తమా దేవునికి ఆనంద 
ధ్వని చేయుము! 

2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతి 
గీతాలతో ఆయనను ఘనపరచండి 

3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా 
చెప్పండి. దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రు 
వులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం. 

4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక. నీ నామము 
నకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురు 
గార్‌; 

5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి. 
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. 

6 సముదాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. 
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.* అక్కడ 
వారు ఆయనపట్ల సంతోషించారు. 

7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తు 
న్నాడు. సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తు 
న్నాడు. ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు 
చేయలేడు. 

8 ప్రజలారా మా దేవుని స్తుతించండి. స్తుతి కీర్తనలు 
ఆయన కోసం గట్టిగా పాడండి. 





సము దాన్ని ఎర సముద్రం నిర్గ 14:21. 
నదిని దాటి వెళ్ళారు యెహోషువ ౩3:14-17. 


కీర్తనలు 65:9-67:4 


9 దేవుడు మాకు ఆ జీవాన్ని ఇచ్చాడు. దేవుడు 
మమ్మల్ని కాపాడుతాడు. 

10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు 
నిప్పుతో వెండిని పరీక్షించునట్టు దేవుడు మమ్మల్ని 
పరీక్షించాడు. 

11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. 
భారమై న బరువులను నీవు మాపెన పెట్టావు. 

12 మా శ్మతువులను నీవు మా మీద నడువ నిచ్చావు. 
అగ్నిగుండా, నీత్త గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. 
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు. 

13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసు 
కొస్తాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను 
సహాయం కోసం అడిగాను. నేను నీకు చాల 
వాగ్దానాలు చేసాను. ఇప్పుడు, నేను వాగ్దానం చేసిన 
వాటిని నీకు ఇస్తున్నాను. 

15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను. 
నేను నీకు పొట్టేళతో ధూపం” ఇస్తున్నాను. నేను 
నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను. 

16 దేవుని ఆరాధించే (ప్రజలారా మీరంతా రండి. 
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో 
చెబుతాను. 

17 నేను ఆయన్ని (ప్రార్టించాను. నేను ఆయన్ని 
స్తుతించాను. 

18 నా హృదయం పవిత్రంగా ఉంది. కనుక నా 
యెహోవా నా మాట విన్నాడు. 

19 దేవుడు నా మొరను విన్నాడు. దేవుడు నా ప్రార్థన 
విన్నాడు. 

20 దేవుని స్తుతించండి! దేవుడు నాకు విముఖుడు 
కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు 
తన (ప్రేమను నాకు చూపించాడు! 


కీర్తన 67 
సంగీత నాయకునికి. వాయిద్యాలతో స్తుతి కీర్తన. 

1 దేవా మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వ 
దించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము. 

2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి 
తెలుసుకోనిమ్ము. నీవు మనుష్యులను ఎలా 
రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము. 

3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక! మనుష్యు 
లంతా నిన్ను స్తుతించెదరుగాక! 

4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందు 
కంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్చు తీరు 
స్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు. 





ధూపం ఎండుచెట్టుయొక్క రసాన్ని కాల్చినప్పుడు సువాసన 
పొగవస్తుంది. ఇది దేవునికి కానుకగా ఇవ్వబడింది. 


కీర్తనలు 67:5-68:23 660 


5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక! మనుష్యు 11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా శుభవార్త చెప్పడానికి 
లంతా నిన్ను స్తుతించెదరు గాక! అనేక మంది ప్రజలు వెళ్లారు. 

6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము. మా 12“శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి. 
భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా యుద్దం నుండి సెనికులు తెచ్చే వస్తువులు ఇంటి 
చేయుము. వద్ద స్రీలు పంచుకొంటారు. ఇంటీ దగ్గర ఉండి 

7 దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న పోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను పంచు 
ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను కొంటారు. 


గౌరవించెదరు గాక. 13 వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. 
ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ 
మెరిపిస్తారు.” 
కీర్తన 68 14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు 
నంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. చెదరగొట్టాడు. వారు పడిపోతున్న మంచులా 


1 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము. ఆయన ఉన్నారు. 
శతువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారి 15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను 
పోయెదరుగాక! పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి. 

2 గారికి ఎగిరిపోయే పాగలా నీ శత్రువులు చెదరి 16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను 
పోవుదురుగాక. అగ్నిలో మైనం కరిగిపోయేలా నీ చిన్న చూపు చూస్తున్నావు? దేవుడు ఆ కొండను 


శత్రువులు నాశనం చేయబడుదురుగాక. ప్రేమిస్తున్నాడు. యెహోవా తాను శాశ్వతంగా 

3 కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు. అక్కడ నివసించాలని సర్తయించుకొ వ్యా. 
మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా 17 యెహోవా పరిపుద్ధమైన సీయోను కొండకు వస్తు 
గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం న్నాడు. ఆయన వేసుక ఆయన రథాలు లక్షలాదిగా 
అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు. ఉన్నాయి. 


4 దేవుని స్తుతించండి. ఆయన నామమునకు 18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు. ఆయన తన 
స్తుతులు పాడండి. ఆయనకు మార్గం సిద్ధపర బందీల బృందాలను నడిపించాడు. ఆయన మను 
చండీ; ఆరణ్యంలో ఆయన తన రథం మీద ష్యులనుండి అనగా ఆయనను వ్యతిరేకించిన ప్రజల 
వెళ్తాడు. ఆయన పేరు యాహూ” ఆయన నుండి కూడ కానుకలు తీసుకొన్నాడు.” 
నామాన్ని స్తుతించండి. 19 యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన 

5 ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు బరువులు మోయటంలో ప తయన 
తండ్రిలా ఉన్నాడు. దేవుడు విధవరాండ్రను గూర్చి . సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని 
బాల సుక ంటాడు, 20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే 

6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని దేవుడు. మన es దేవుడు మనలి eet 
ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి : 2 


9 శ అజ నుండి రక్షిస్తాడు. 
౨2 పసాడు... నారు. ఛాలాక సంత ౧గా ఉన్నారు. 31 దేవుడు తస శత్రువులను ఓడించినట్టు చూపి 
కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు స్తాడు.” దేవుడు తనకు విరోధంగా పోరాడీన వారిని 


దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు. శిక్షీసాడు. 
7 దేవా, నీ ప్రజలను నీవు ఈజిస్ట నుండి బయటకు స నా (ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి 
రప్పించావు. ఎడారిగుండా నీవు నడిచావు. బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు 


8 భూమి కంపించింది. దేవుడు, ఇశ్రాయేలీయుల లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను. 
దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు 23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ 





ఆకాశం కరిగిపోయింది. కుక్కలు వారి రక్తం నాకవచ్చు.” 
9 దేవా, నీవు వర్షం కురిపించావు మరియు నిస్సార 
మైన పాత భూమిని నీవు మరల బలపరిచావు. కానుకలు తీసుకొన్నాడు “ఆయన మనుష్యులను కానుకగా 


10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి. దేవా, స్వీకరించాడు” లేదా “ఆయన మనుష్యులకు కానుకల 
అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచి వాటిని నిచ్చాడు”. ఇది (ప్రాచీన సిరియాక్‌ మరియు అరమేయిక్‌ 
యిచ్చావు. తర్జుమాల ప్రకారం. ఎఫెసి. 4:8 చూడండి. 





దేవుడు ... చూపిస్తాడు అక్షరార్థముగా దేవుడు తన శత్రువుల 
యాహ్‌ ఇది హీబ్రూ భాషలో దేవునికున్న పేర్లలో ఒకటి. తలలను చితుకగొడతాడు. 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


661 


విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు 
చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజ 
యంతో ఊరేగింపు నడీపీించటం 
చూస్తారు. 

గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక 
వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడు 
చులు తంబురలు వాయిస్తారు. 

మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు 
ప్రజలారా, యెహోవాను స్తుతించండి. 

చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా 
మహా వంశం అక్కడ ఉంది. జెబూలూను, నఫ్తాలి 
నాయకులు అక్కడ ఉన్నారు. 

దేవా, నీ శక్తి మాకు చూపించుము, దేవా, గత 
కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి 
మాకు చూపించుము. 

రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు, యెరూష 
లేములోని మందిరానికి తీసుకొని వస్తారు. 

ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ 
దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాలలోని 
“ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము 
ఆ రాజ్యాలను యుద్దంలో నీవు ఓడించావు. 
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకొని వచ్చు 
నట్టు చేయుము. 

వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా 
చేయుము. దేవా, ఇథియోపియా (కూషు వారు 
వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము. 
భూ రాజులారా దేవునికి పాడండి. మన 
యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి. 

దేవునికి పాడండి. ప్రాదీన ఆకాశాలలో ఆయన 
తన రథాల మీద పయనిస్తున్నాడు. ఆయన శక్తిగల 
స్వరాన్ని ఆలకించండి. 

మీ దేవుళ్లు అందరి కంటె యెహోవా ఎక్కువ 
శక్తిగలవాడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన 
ప్రజలను బలపరుస్తాడు. 

దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు. ఇశ్రాయే 
లీయుల దేవుడు తన ప్రజలకు శక్తి బలాన్ని 
ఇస్తాడు. దేవుని స్తుతించండి. 


వ్ర జలు 


కీర్తన 69 
నంగీత నాయకునికి. “వుషా పుష్పాల రాగం.” 

దావీదు కీర్తన. 
దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము. 
నా నోటి వరకు నీళ్లు లేచాయి. 
నిలబడి ఉండుటకు ఏదీ లేదు. నేను మునిగిపోతు 
న్నాను. కింద బురదలోకి దిగజారిపోతున్నాను. 
లోతెనజలాల్లో నేనున్నాను. అలలు నా చుట్టూకొ 
బ్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను. 


16 


కీర్తనలు 68:24-69:16 


సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడ 
నౌతున్నాను. నా గొంతు నొప్పిగా ఉంది. నా 
కళ్లకు నొప్పి కలిగినంతవరకు నేను నీ సహాయం 
కోసం కని పెట్టి చూశాను. 

నా తలపెగల వెంట్రుకల కంటే ఎక్కువ మంది 
శత్రువులు నాకున్నారు. ఏ కారణం లేకుండానే 
వారు నన్ను ద్వేషిస్తున్నారు. వారు నన్ను నాశనం 
చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నా 
శతువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు. 
వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని 
చెప్పారు. ఆ తరువాత నేను దొంగిలించని వాటికి 
నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు. 

దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. 
నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు. 

నా దేవా, సర్వశక్తిమంతుడవై నొ యెహోవా, నా 
మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము. 
ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధ 
కులను ఇబ్బంది పడనీయకుము. 

నా ముఖం సిగ్గుతో నిండి ఉంది. నీ కోసం ఈ 
సిగ్గును నేను భరిస్తాను. 

నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు. 
నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా 
చూస్తారు. 

నీ ఆలయాన్ని గూర్చిన నా ma నన్ను 
దహించుచున్నది. నిన్నో ఎగతాళి స మనుష్యుల 
అవమానాలను నేను Sow 

నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. అందు 
నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. 

నా విచారాన్ని చూపించేందుకు నేను మోటు 
బట్టలు ధరిస్తున్నాను. ప్రజలు నన్ను గూర్చి పరి 
హాసాలు చెప్పుకొంటున్నారు. 

బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడు 
కొంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి 
పాటులు పాడుతున్నారు. 

నా మట్టుకెతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్ధన. 
నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, 
(ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరు 
తున్నాను. 

బురదలో నుండి నన్ను పై కిలాగుము. బురద 
లోకి నన్ను మునిగిపోనియ్యకు. నన్ను ద్వేషించే 
మనుష్యుల నుండీ నన్ను రక్షించుము. లోతైన 
ఈ జలాల నుండి నన్ను రక్షించుము. 

అలలు నన్ను ముంచివేయనీయకుము. లోతెన 
అగాధం నన్ను (మింగివేయనీయకుము. సమాధి 
తన నోరును నా మీద మూసికొననీయకుము. 
యెహోవా, నీ (పేమ మంచిది. నీ ప్రేమ అంత 
టితో నాకు జవాబు ఇమ్ము. నీ పూర్ణ దయతో 
నాకు సహాయం చేయుటకు మళ్లుకోనుము. 


కీర్తనలు 69:17-71:7 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


3 


(యో 


32 


33 


34 


నీ సేవకునికి విముఖుడవు కావద్దు. నేను కష్టంలో 
ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము. 
వచ్చి నా ఆత్మను రక్షించుము. నా శత్రువులనుండి 
నన్ను తప్పించుము. 

నా అవమానం నీకు తెలుసు. నా శత్రువులు నన్ను 
అవమాన పరిచారని నీకు తెలుసు. వారు నన్ను 
కించపరచటం నీవు చూసావు. 

సిగ్గు నన్ను కృంగదీసింది. అవమానం చేత నేను 
చావబోతున్నాను. సానుభూతి కోసం నేను ఎదురు 
చూశాను. కాని ఏమీ దొరకలేదు. ఎవ్వరెనా నన్ను 
ఆదరిస్తారని నేను ఎదురుచూశాను. కాని ఎవరూ 
రాలేదు. 

వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు. ద్రాక్షా 
రసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు. 
వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా 
ఉన్నాయి. విందులు జరుగుతుంటాయి. వారి భోజ 
నాలే వారికి ఎక్కువ అగును గాక. 

వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు 
గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు 
చేయుము. 

నీ కోపమును వారిపై కుమ్మరించుము. నీ భయం 
కర కోపమును వారు సహించనిమ్ము. 

వారి కుటుంబాలు, ఇండ్లు పూర్తిగా నాశనం చేయ 
బడునుగాక. 

నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు. 
అప్పుడు బాధను గూర్చివారు మాట్టాడుకుంటారు. 
వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షిం 
చుము. నీవు ఎంత మంచి వాడవుగా ఉండగలవో 
వారికి చూపించవద్దు. 

జీవ (గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచి 
వేయుము. మంచి మనుష్యుల పేర్లతో పాటు 
వారి షేర్లను గ్రంథంలో వ్రాయవద్దు. 

నేను విచారంగాను, బాధతోను ఉన్నాను. దేవా 
నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము. 

దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను. కృత 
జ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను. 
ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి 
అర్చించుటకంబు ఇది ఉత్తమము. ఇది దేవుణ్ణి 
సంతోషింపజేస్తుంది. 


సేద (ప్రజలారా మీరు దేవుని ఆరాధించుటకు 


వచ్చారు. పేద ప్రజలారా ఈ సంగతులను తెలుసు 
కొనేందుకు మీరు సంతోషిస్తారు. 

నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా 
ఆలకిస్తాడు. యెహోవా కారాగారరీలో ఉన్న తన 
వారిని విసన్హించడు. 

ఆకాశమా, భూమీ, సముద్రమా, దానిలోని సమ 
స్తమా, యెహోవాను స్తుతించండి. 


662 


35 


36 


యెహోవా సీయోనును రక్షిస్తాడు. యూదా పట్ట 
ణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు. ఆ భూమి 
స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు. 

ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందు 
తారు. ఆయన నామాన్ని (ప్రేమించే ప్రజలు అక్కడ 
నివసిస్తారు. 


కీర్తన 70 
నంగీత నాయకునికి. (ప్రజలు జ్ఞాపకం 
చేసికొనేందుకు నహాయంగా దావీదు కీర్తన. 
దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు 
సహాయం చేయుము. 
మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తు 
న్నారు. వారిని నిరాశపరచుము. వారిని అవమానిం 
చుము. మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయా 
లని కోరుతున్నారు. వారు పడిపోయి సిగ్గు అనుభవి 
స్తారని నా నిరీక్షణ. 
మనుష్యులు నన్ను హేళన చేసారు. వారికి తగిన 
దాన్ని పొందుతారని నా నిరీక్షణ. 
నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా 
ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నీ మూలంగా రక్షించ 
బడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను 
స్తుతించగలుగుతారు. 
నేను నిరుపేదని, నిస్సహాయుజ్లి. దేవా, త్వరపడి! 
వచ్చి నన్ను రక్షించుము. దేవా, నన్ను తప్పించగల 
వాడవు నీవు ఒక్కడవు మా(త్రవే. ఆలస్యం 
చేయవద్దు! 


కీర్తన 71 
యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక 
నేను ఎన్నటికీ నిరాశ చెందను. 
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు 
నన్ను తప్పిస్తావు. నా మాట వినుము. నన్ను 
రక్షించుము. 
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, 
నా కోటగా ఉండుము. నన్ను రక్షించుటకు ఆజ్ఞ 
ఇమ్ము. నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై. 
ఉన్నావు. 
నా దేవా, దుర్మార్గుల నుండి రక్షించుము. కర 
మైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. 
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ. నేను నా యౌవ్వన 
కాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను. 
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను. 
నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు. 
నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్టించాను. 
ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను. ఎందుకంటే 
నీవే నా బలానికి ఆధారం. 


663 


కీర్తనలు 71:8-72:10 


8 నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్ల 22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. నా 


ప్పుడూ పాడుతున్నాను. 

9 కనుక నేను ముసలివాడినని నన్ను తోసివేయ 
కుము. నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి 
పెట్టకుము. 

10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు 
వేసారు. ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను 
చంపుటకు పథకం వేసారు. 

11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టు 
కోండి. అతనికి ఎవరూ సహాయం చేయరు” అని 
నా శత్రువులు అంటున్నారు. 

12 దేవా, నన్ను విడిచిపెట్టకుము. దేవా, త్వర 
పడుము! వచ్చి నన్ను రక్షించుము. 

13 నా శతువులను ఓడించుము. వారిని పూర్తిగా 
నాశనం చేయుము. వారు నన్ను బాధించుటకు 
ప్రయత్నిస్తున్నారు. వారు సిగ్గు, అవమానం అనుభ 
విస్తారని నా నిరీక్షణ. 

14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ము 
కొంటాను. నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా 
స్తుతిస్తాను. 

15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు 
చెబుతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను 
గూర్చి నేను ప్రజలతో చెబుతాను. లక్కించేందుకు 
అవి ఎన్నెన్నో సమయాలు. 

16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి 
నేను చెబుతాను. నిన్ను గూర్చి నీ మంచితనం 
గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను. 

17 దేవా, నేను చిన్న వానిగా ఉన్నప్పటి నుండి నీవు 
నాకు నేర్చించావు. నీవు చేసే అద్భుత విషయా 
లను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే 
ఉన్నాను. 

18 దేవా, నేను తల నెరసిన వృద్దుడుగా ఉన్నప్పుడు 
కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ 
శక్త, గొప్పదనాలను గూర్చి ప్రతి కొత్త తరానికీ 
నేను చెబుతాను. 

19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నత 
మైనది. దేవా, నీ వంటి దేవుడు మరొకడు లేడు. 
నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు. 

20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను 
చూడనిచ్చావు. కాని వాటిలో ప్రతి ఒక్క దాని 
నుండీ నీవు నన్ను రక్షించావు. మరియు టబతికించి 
ఉంచావు. భూమి లోతులనుండి కూడా నీవు నన్ను 
తిరిగి పైకి తీస్తావు. 

21 ఇదివరకటి కంటే గొప్ప కార్యాలు చేయుటకు 
నాకు సహాయం చేయుము. నన్ను ఆదరిస్తూనే 
ఉండుము. 





23 


24 


దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. 
ఇశ్రాయేలీయుల పరిశుద్ద దేవునికి నా సితారాతో 
నేను పాటలు పాడుతాను. 

నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతో 
షంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్త 
నలు పాడుతాను. 

అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి 
పాడుతుంది. నన్ను చంపాలని కోరే (ప్రజలు ఓడిం 
చబడి అవమానం పొందుతారు. 


కీర్తన 72 

సాలామోను కీర్తన. 
దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయు 
టకు సహాయం చేయుము. రాజకుమారుడు నీ 
మంచి తనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం 
చేయుము 
నీ ప్రజలకు న్యాయంగా తీర్చు తీర్చేందుకు 
రాజుకు సహాయం చేయుము. నీ పేద ప్రజలకు 
ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి 
సహాయం చేయుము. 
దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము. 
పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక. 
నిస్సహాయులకు అతక్ణి సహాయం చేయనిమ్ము. 
వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము. 
సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో 
చంద్రుడు ఉన్నంత వరకు ప్రజలు రాజుకు భయ 
పడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలు అతనికి 
శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశి 
స్తున్నాను. 
పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు 
అతనికి సహాయం చేయుము. నేలమీద పడే 
జల్టులా ఉండుటకు అతనికి సహాయం చేయుము. 
అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించ 
నిమ్ము. చం[దుడున్నంతవరకు శాంతిని కొన 
సాగనిమ్ము. 
సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి 
మీద దూర స్థలాలకు అతని రాజ్యాన్ని విస్తరింప 
నిమ్ము. 
అరణ్యంలో నివసించే (ప్రజలను అతనికి సాగిలపడ 
నిమ్ము అతని శతువులందరూ ధూళిలో వారి 
ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిల 
పడనిమ్ము. 
తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు 
అతనికి కానుకలు సమర్ప్చించుదురు గాక. షేబ 


కీర్తనలు 72:11-73:19 


20 


మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు 
గాక, 

రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక. 
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక. 

మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు. 
మన రాజు పేదలకు, నిన్సహాయులకు సహాయం 
చేస్తాడు. 


పేదలు, నిన్సహాయులు ఆయన మీద ఆధారపడ 


తారు. రాజు వారిని బతికించి ఉంచుతాడు. 

వారిని బాధించుటకు ప్రయత్నించే కరుల బారి 
నుండి రాజు వారిని రక్షిస్తాడు. ఆ పేద ప్రజల 
ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం. 

రాజు దీర్గాయుష్మంతుడగును గాక. షేబ నుండి 
బంగారం అతడు తీసుకొనును గాక. రాజుకోసం 
ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రతిరోజూ అతణ్ణి 
దీవించండి. 

పాలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక. 
కొండలు పంటలతో నిండిపోవునుగాక. పొలాలు 
లబానోనులోని పొలాలవలా సారవంతంగా ఉండును 
గాక. పొలాలు గడ్డితో నిండి పోయినట్లు పట్టణాలు 
(ప్రజలతో నిండిపోవును గాక. 

రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక. సూర్యుడు 
(పకాశించునంతవరకు ప్రజలు అతని పేరును 
జ్ఞాపకం చేసికొందురు గాక. అతని మూలంగా ప్రజ 
లందరూ ఆశీర్వదించబడుదురు గాక. మరియు 
వారందరూ అతన్ని దీవించెదరుగాక. 
ఇశ్రాయేలీయుల దివుడై న యెహోవాను స్తుతిం 
చండి. అలాంటి అద్భుతకార్యాలు చేయగల వాడు 
దేవుడు ఒక్కడే. 

ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతిం 
చండి. ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపిం 
చును గాక. ఆమేన్‌, ఆమేన్‌! 

యెష్టయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంత 
టితో సమాప్తం. 





మూడవ భాగం 
కీర్తన 73 

ఆసావు స్తుతి కీర్తన. 
దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచి 
వాడు. పవిత్ర హృదయాలు కల ప్రజలకు దేవుడు 
మంచివాడు. 
నేను దాదాపుగా జారిపోయి, పాపం చేయటం 
మొదలు పెట్టును. 
దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. ఆ 
గర్విష్టులైన ప్రజలను గూర్చి నేను అసూయ 
పడ్డాను. 


664 


4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు. వారు జీవిం 
చుటకు శ్రమపడరు. * 

5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్లు ఆ గర్విష్టులు 
కష్టాలు పడరు. ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు 
లేవు. 

6 కనుక వారు చాలా గర్విష్ణులు, ద్వేష స్వభావులు. 
వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత 
తేటగా ఉన్నాయో ఈ విషయం అంత తేట 
తెల్లం. 

7 ఆ "మనుష్యులకు కనబడింది ఏదెనా వారికి నచ్చితే 
వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు. వారు కోరుకొన ్న 
పనులు “హరు స్తారు. 

8 ఇతరులను గూర్చి క్ఫూరమై న చెడ్డ మాటలు 
వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి 
చేస్తారు. వారు గర్విష్టులు, మొండివారు, ఇతరులను 
వారు ఉపయోగించుకో టానికి ప్రయత్నిస్తారు. 

9 ఆ గర్విష్టులు వారే దేవుళ్లని అనుకుంటారు. వారు 
భూమిని పాఠించేవారని తలుస్తారు. 

10 కనుక దేవుని bE సహితం ఆ దుర్మార్గుల 
వెపు తిరిగి వారు చెపే బృ సంగతులు నమ్ముతారు. 

11 మేము చేసే సంగతులు దేవునికి తెలియవు. సర్వో 
న్నతుడై న దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు 
చెబుతారు.” 

12 ఆ గర్విష్టులు దుర్మార్గులు, ధనికులు. మరియు 
వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు. 

13 కనుక నేనెందుకు ఇంకానా హృదయాన్ని పవిత్రం 
చేసుకోవాలి? నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతు 
లను పవిత్రం చేసుకోవాలి? 

14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను. నీవేమో 
ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు. 

15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అను 
కొన్నాను. కాని దేవా, నేను నీ ప్రజలను (దోహంగా 
అప్పగిస్తానని నాకు తెలిసియుండీనది. 

16 ఈ సంగతులను నా మనస్సునందు (గ్రహించుటకు 
నేను ప్రయత్నించాను. కాని నేను నీ ఆలయానికి 
వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమై నది. 

17 నేను దేవుని ఆలయానికి వెళ్ళాను, వారి చివరి 
గమ్యాన్ని నేను (గ్రహించాను. 

18 దేవా; ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయ 
కరవైన పరిస్థితిలో పెట్టావు. వారు పడిపోయి 
నాశనం అవడం ఎంతో సులభం. 

19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును. అప్పుడు ఆ దుర్మా 
ర్లులు నాశనం అవుతారు. భయంకరమై న సంగ 
తులు వారికి సంభవించవచ్చు. అప్పుడు వారు 
అంతమై పోతారు. 





వారు ... శ్రమపడరు లక్షరార్థముగా వారి మరణానికి బంధాలు 
లేవు. 


20 


665 





యెహోవా, వుము వుల్కొన్నప్పుడు మరచి 
పోయే కలవంటి వారు ఆ మనుష్యులు. మా 
కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను నీవు 
కనబడకుండా చేస్తావు. 


21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను. ధనికు 


23 


24 


25 


26 


27 


28 


లను దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా 
తల్లడిల్లి పోయాను. దేవా , నేను నీ మీద కోపగించి 
తల్లడిల్లి పోయాను. తెలివి తక్కువగాను, బుద్ధిలేని 
పశువుగాను నేను ప్రవర్తించాను. 

నాకు కావలసిందంతా నాకు ఉంది నేను ఎల్ల 
ప్పుడూ నీతో ఉన్నాను. దేవా, నీవు నా చేయి 
పట్టు కొనుము. 

దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా 
ఇమ్ము. ఆ తరువాత మహిమలో నేను నీతో 
ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు. 

దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు. మరియు 
నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమి 
కావాలి? 

ఒకవేళ నా మనస్సు,” నా శరీరం నాశనం చేయ 
బడుతాయేమో. కాని నేను ప్రేమించే బండ* 
నాకు ఉంది. నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు. 
దేవా, నిన్ను విడిచిపెట్టి ప్రజలు తప్పిపోతారు. 
నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు 
నాశనం చేస్తావు. 

కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను. దేవుడు 
నా యెడల దయ చూపించాడు. నా యెహోవా 
నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన 
యెహోవా నా క్షేమస్థానం. దేవా, నీవు చేసిన 
వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను. 





కీర్తన 74 

ఆసావు ధ్యాన గీతం. 
దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెమ్టేశావా? 
నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా? 
చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం 
చేసుకో. నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు 
చెందిన వాళ్లం. నీ నివాస స్థానమైన సీయోను 
పర్వతాన్ని జ్ఞా జాపకముంచుకోనుము. 
దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిధిలాల మధ్య 
నడువుము. శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి 
మరలా రమ్ము. 
శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు. 
యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు 
వారు జెండాలను ఆలయంలో ఉంచారు. 





మనస్సు అక్షరార్థముగా “హృదయము.” 


బండ దేవుని సహాయం. 


5 


20 


కీర్తనలు 73:20-74:20 


శత్రుసెనికులు గొడ్డలితో కలుపు మొక్కలను నరికే 
మనుష్యుల్హా ఉన్నారు. 

ఈ సైనికులు తమ గ "డ్డళ్లను నవలను 
ప్రయోగించి దేవా, నీ ఆలయంలోని నగిషీ గల 
చెక్క పనిని నరికివేశారు. 

దేవా, ఆ సెనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు. 
వారు నీ ఆలయాన్ని నేల మట్టంగా కూల్చివేశారు. 
ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించ 
బడింది. 

శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్గ 
యించాడు. దేశంలోని (ప్రతి ఆరాధనా స్థలాన్నీ 
వారు కాల్చివేసారు. 

మా సాంత గుర్తులు ఏవీ వేము చూడలేక 
పోయాము. ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు. ఏమి 
చేయాలో ఎవ్వరికీ తెలియదు. 

దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి 
చేస్తాడు? నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా 
అవమానించనిస్తావా? 

దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా 
శిక్షించావు? నీవు నీ మహా శక్తిని ప్రయోగించి 
మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు. 

దేవా చాలా కాలంగా నీవే మా రాజువు. నీవు ఎల్ల 


ప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద 


రక్షణ తెస్తావు. 

దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు 
నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు. 

మకరపు తలలను నీవు చితుకగొట్టావు. దాని శరీ 
రాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచి 


- 
పెట్టావు. 


జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి 
ప్రపంచాన్ని వరదపాలు చెశావు. మరియు నదులు 
ఎండిపోవునట్టు నీవు చేశావు. 

దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు 
రాత్రిని నీవు ఏలుతున్నావు. సూర్యుని, చంద్రుని 
నీవే చేశావు. 

భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియ 
మించావు. వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు. 
దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు 
శత్రువు నిన్ను ఆవమానించాడని జ్ఞాపకం చేసుకో. 
ఆ తెలివి తక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు. 
దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని” తీసు 
కోనివ్వకుము. నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచి 
పోకుము. 

నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకోనుము. ఈ దేశం 
లోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది. 





పావురము ఇశ్రాయేలీయుల జీవితానికి గురుతు. 


కీర్తనలు 74:21-77:2 


21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది. వారిని 


ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము. నిస్సహాయు 
రాన స్రీ పిత (ప్రజలు నిన్ను స్తుతిస్తారు. 


22 'దేవా, లేచి పోరాడుము. ఆ తెలివి తక్కువ ప్రజలు 


ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం 
EY a 
చేసుకోము. 


23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన 


1 


2 


3 


చెడు సంగతులు మరచిపోకుము. ఎడతెగక నీ 
శత్రువులు చేసే గర్దనను మరువవద్దు. 


కీర్తన 75 
నంగీత నాయకునికి . “నాశనం చేయకు.” 
ఆసావు నుతి కీర్తన. 

దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము. మేము నీ 
నామాన్ని స్తుతిస్తున్నాము. నీవు చేసే అద్భుత 
కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము. 
దేవుడు ఇలా చెబుతున్నాడు: "తీర్పు సమయాన్ని 
నేను నిర్లయిస్తాను. న్యాయంగా నేను తీర్పు 
తీరుస్తాను. 

భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్న 
మ దాని పునాది స్థంభాలను స్థిర పరచేవాడను 


4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్టులు. తాము 


శక్తిగల వారని, (ప్రముఖులమని తీలుస్తారు. కాని 
“అతిశయ పడవద్దు “అంతగా గర్వపడవద్దు.” అని 
నేను ఆ మనుష్యులతో చెబుతాను. 
తూర్ప్చునుందిగాని పడమరనుండిగాని ఎడారి నుండి 
గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గప్ప చేయలేరు. 
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి Re 
దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని Ee 
స్థానానికి ెచ్చిస్తాడు. ఆయనే మరొక వ్యక్తిని 
తక్కువ స్థానానిక దించివేస్తాడు. 
దుర్మార్లులిను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా 
ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. 
అధి రంలో కలిసిన విప షపూరితమైన మూరి 
నిండివుంది. ఆయన ఈ దాక్షారసాన్ని 
కుమ్మరిస్తాడు. దుర్మార్లులు చివరి బొట్టు 
వరకు దాన్ని తాగుతారు. 
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజ 
లకు చెబుతాను. ఇశ్రాయేలీయుల దేవునికి నేను 
స్తుతి పాడుతాను. 


10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను. మంచి 


1 


మనుష్యులకు నేను శక్తినిస్తాను. 


కీర్తన 76 
నంగీత నాయకునికి. వాయిద్యాలతో. 
ఆసావు స్తుతి క్తీర్తన. 
యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు. దేవుని 
నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు. 


666 


దేవుని ఆలయం షాలేములో* ఉంది. దేవుని 
గృవాం సీయోను కొండ మీద ఉంది. 

అక్కడ విల్టులను, బాణాలను కేడెములను, కత్తు 
లను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగ 
గొట్టాడు. 

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల 
నుండి తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో 
ఉన్నావు. 

ఆ సెనికులు చాలా బలం కలవారని తలంచారు. 
కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు. 
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకో 
బడింది. బలవంత్సులెన ఆ సెనికులలో ఒక్కరు 
కూడా వారిని కాపాడుకోలేకపోయారు. 

యాకోబు దేవుడు ఆ సెనికులను గద్దించాడు. 
రథాలు, గురాలుగల ఆ సెన్యం చచ్చిపడింది. 
దేవా, నీవు భీకరుడవు. నీవు కోపంగా ఉన ప్పుడు 
ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు. 


8-9 యిహూవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణ 


యాన్ని ప్రకటించాడు. దేశంలోని దీన ప్రజలను 
దేవుడు రక్షించాడు. పరలోకం నుండి ఆయన 
తీర్మానం ఇచ్చాడు. భూమి అంతా భయంతో 
నిశ్శబ్దం అయ్యింది. 

దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు 
నిన్ను స్తుతిస్తారు. నీవు నీ కోపం చూపిస్తావు. 
బతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు. 
(ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు 
వాగ్దానాలు చేశారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసిన 
దాన్ని ఆయనకు ఇవ్వండి. అన్ని చోట్లనుండీ 
ప్రజలు తామ భయపడే దేవునికి కానుకలు 
తెస్తారు. 

దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు. భూలోక 
రాజులందరూ ఆయనకు భయపడుతారు. 


కీర్తన 77 
నంగీత నాయకునికి. యిదూతూను రాగం. 
ఆసావు కీర్తన. 
సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడ 
తాను. దేవా నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన 
వినుము. 
నా దేవా నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ 
దగ్గరకు వస్తాను. రాత్రి అంతా నీకోసం నా చేయి 
చాపి ఉన్నాను. నా ఆత్మ ఆదరణ పొందుటకు 
నిరాకరించింది. 





షాలేము యెరూషలేముకు మరియొక పేరు. దాని అర్థము 
“సమాధానము.” 


న 


9 


Eu 


0 


11 


(కా 
రు 


13 


= 
య్‌ 


= 


5 


ea 
oo 


(వా 
~ 


= 


8 


667 


నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో 
మాట్లాడుటకు, నాకు ఎలా అనిపిస్తుందో ఆయ 
నతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా 
చేయలేను. 

నీవు నన్ను నిద్రపోనియ్యవు. నేనేదో చెప్పాలని 
ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి 
పోయాను. 

గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను. 
చాలా కాలం [క్రిందట సంభవించిన సంగతులను 
గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. 
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు 
నేను ప్రయత్నిస్తాను. నాలో నేను మాట్లాడుకొని 
గ్రహించుటకు ప్రయత్నిస్తాను. 


“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టె 


శాడాి ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరు 
కొంటాడా? 

దేవుని (పేమ శాశ్వతంగా పోయిందా? ఆయన 
మరల ఎన్నడెనా మాతో మాట్లాడుతాడా? 
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా? 
ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు 
అనిపిస్తుంది. 

అప్పుడు నెను, సర్వోన్నతుడెన దేవుడు తన 
శక్తిని పోగొట్టుకున్నాడా? అనే విషయం నిజంగా 
నన్ను బాధిస్తుంది” అని తలచాను. 

యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం 
చేసుకొంటాను. దేవా, చాలా కాలం క్రిందట నీవు 
చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసు 
కొంటాను. 

నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలో 
చించాను. ఆ విషయాలను గూర్చి నేను 
మాట్లాడాను. 

దేవా, నీ మార్గాలు పవిత్రం. దేవా, ఏ ఒక్కరూ నీ 


అంతటి గొప్పవారు కాలేరు. 

నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి. నీవు నీ 
మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు. 

నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు. 
యాకోబు, యోసేపు సంతతివారిని నీవు 
రక్షించావు. 

దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి. లోతెన 
జలాలు భయంతో కంపించాయి. 

దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి. 
ఎత్తిన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి. 
అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో 
ప్రజ్వరిల్దాయి. 

పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి. మెరుపు ప్రపం 
చాన్ని వెలిగించింది. భూమి కంపించి వణికింది. 


19 


20 


కీర్తనలు 77:3-78:9 


దేవా, నీవు లోతెన జలాలలో నడుస్తావు. లోతెన 
సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు. కాని నీ అడుగుల 
ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు. 

అదే విధంగా నీ (ప్రజలను గొ(రైల వలె నడి 
పించేందుకు మోషేను, అహరోనును నీవు వాడు 
కొన్నావు. 


కీర్తన 78 

ఆసావు ధ్యాన గీతం. 
నా ప్రజలారా నా ఉపదేశాలను వినండి. నేను 
చెప్పే విషయాలు వినండి. 
ఈ కథ మీతో చెబుతాను. ఈ పురాతన కథ 
నేను మీతో చెబుతాను. 
ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా 
తెలుసు. మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు. 
ఈ కథను మనము మరచిపోము. మన ప్రజలు 
చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు. మన 
మంతా యెహోవాను స్తుతిద్దాము. ఆయన చేసిన 
అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము. 
యాకోబుతో యహోవా ఒక ఒడంబడికను చేసు 
కున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మ 
శాస్త్రాన్ని ఇచ్చాడు. మన పూర్వీకులకు దేవుడు 
ఆదేశాలు ఇచ్చాడు. మన పూర్వీకులు తమ సంతతి 
వారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో 
చెప్పాడు. 
ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మ 
శాస్త్రాన్ని తెలుసుకొంటారు. కొత్త తరాలు పుడు 
తాయి వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి 
పిల్లలకు ఈ కథ చెబుతారు. 
కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు. దేవుడు 
చేసిన పనులను వారు మరచిపోరు. వారు ఆయన 
ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు. 
ఒక వేళ (ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు 
ఉపదేశిస్తే, అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్డా 
ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా 
తిరిగారు. వారు ఆయనకు విధేయులగుటకు తిర 
స్కరిం చారు. ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో 
వారు మొండి ప్రజలు. 
ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి 
విసురు కర్రలు కలిగి ఉన్నారు. కాని వారు 
యుద్దంలో నుండి పారిపోయారు. 





విసురు క[రలు ఇది ఒక వంకర కర్ర, పక్షులను చంపడానికి 
ఉపయోగిస్తారు. దీన్ని సరిగ్గా ప్రయోగిస్తే నేరుగా ఎగిరి, 
భూమికి వంగి, మరల గాలిలోకి ఒక్కసారిగా ఎగురగలరు. 
ఒక్కొక్కసారి ఇది మళ్లీ ప్రయోగించిన వానివద్దకే రాగలదు. 
అక్షరాలా విసురుడు బాణం. 


కీర్తనలు 78:10-41 


10 


20 


21 


22 


వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపు 
కోలేదు. దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు 
వారు నిరాకరించారు. 

ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన 
గొప్ప కార్యాలను మరచిపోయారు. ఆయన వారికి 
చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచి 
పోయారు. 

ఈజిస్టలోను, సోయను వద్దను దేవుడు తన మహా 
శక్తిని వారి తండ్రులకు చూపె పెట్టాడు. 

దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి 
ప్రజలను దాటించాడు. వారికి రెండు వెపులా నీళ్లు 
బలమైన గోడల్డా నిలబడ్డాయి. 

ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను 
నడిపించాడు. ప్రతిరాత్రి అగ్ని స్తంభం నుండి వచ్చే 
వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు. 
అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు. భూమి 
అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు. 
బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు. 
అది ఒక నదిలా ఉంది. 

కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే 
పోయారు. అరణ్యంలో కూడ సర్వోన్నతుడై న 
దేవు నికి వారు విరోధంగా తిరిగారు. 

అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మా 
నించారు. కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు 
ఆహారం కోసం వారు దేవుని అడిగారు. 

వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. “ఎడారిలో 
దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా? 

దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం 
బయటకు వచ్చింది. తప్పక ఆయన మనకు 
కొంత రొబ్బ, మాంసం ఇవ్వగలడు అని 
వారన్నారు. 

ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు. 
యాకోబు” మీద దేవునికి చాలా కోపం వచ్చింది. 
ఇశ్రాయేలు మీద దేవునికి చాలా కోపం వచ్చింది. 
ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మక 
ముంచలేదు. దేవుడు వారిని రక్షించగలడని వారు 
విశ్వసించలేదు. 





2324 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరి 


25 


చాడు. వారికి ఆహారంగా ఆయన మన్నా కురిపిం 
చాడు. అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు ఆకా 
శంలోని ధాన్యా గారం నుండి ధాన్యం పోసినట్టు 
ఉంది. 

ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు. ఆ ప్రజ 
లను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం 
పంపించాడు. 





యాకోబు ఇశ్రాయేలుకు మరో పేరు. 


668 


26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


గాలి వీచేలా చేశాడు. వర్షం కురిసినట్టుగా పూరేళ్లు* 
వారిమీద వచ్చి పడ్డాయి. దేవుని మహా శక్తి తేమాను 
నుండి గాలి వీచేలా చేసింది. ఆ పక్షులు చాలా 
విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారి 
పోయింది. 

ఆ ప్రజల గుడారాల చుట్టురా, వారి ఇండ్ర మధ్యలో 
ఆ పక్షులు వచ్చి పడ్డాయి. 

తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది. కాని తమ 
ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు. 
వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు. అందు 
చేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు 
ఆ పూరేళ్లను తినివేసారు. 

ఆ (ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది 
వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు. 
ఆరోగ్యవంత్తులాన అనేకమంది పడుచువాళ్లు చచ్చే 
టట్టుగా దేవుడు చేశాడు. 

కాని | ఆ ప్రజలు యింకా పాపం చేశారు. దేవుడు 
చేయగల ఆశ్చర్యకరమై న విషయాల మీద వారు 
ఆధారపడలేదు. 

కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను ఏదో 
విపత్తుతో అంతం చేశాడు. 

దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్టా మిగి 
లిన వారు ఆయన వెపుకు మళ్లుక”న్నారు. వారు 
పరుగాత్తుకుంటూ దెవుని దగ్గరకు తిరిగి వచ్చారు. 
దేవుడే తమ బండ అని ఆ (ప్రజలు జ్ఞాపకం చేసు 
కొంటారు. సర్వోన్నతుడై న దేవుడే తమని రక్షిం 
చాడని వారు జ్ఞాపకం చేసుకొంటారు. 

వారు ఆయన్ని (పేమిస్తున్నామని ఆన్నారు, కాని 
వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చెప్పారు. 
వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు. వారు 
ఒడంబడికకు నమ్మకంగా లేరు. 

కాని దేవుడు దయకలిగినవాడు. వారి పాపాల విష 
యంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన 
వారిని నాశనం చయలదు. అనెకసార్డు దెవుడు 
తన కోపాన్ని అణచుకెన్నాడు. దేవుడు తనకు 
మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు. 

వారు కేవలం మనుష్య మా(తులే అని దేవుడు 
జ్ఞాపకం చేసుకొన్నాడు. మనుష్యులు అప్పుడే వీచి, 
అంతలోనే మాయమె పోయే గాలి వంటివారు. 
అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక 
తొందరలు కలిగించారు. ఆ ఎడారి దేశంలో వారు 
ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు. 

ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా 
పరీక్షించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్దునికి నిజంగా 
వారు ఎంతో బాధ కలిగించారు. 








పూ రేళ్లు ఒక విధమైన పక్షి 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


52 


53 


54 


55 


669 


ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు 
శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు 
రక్షించిన విషయం వారు మరచిపోయారు. 
ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు 
మరచిపోయారు. సోయను పొలాలలో జరిగిన 
అద్భుతాలను వారు మరచిపోయారు. 

నదులను దేవుడు రక్తంగా మార్చాడు! ఈజిప్టు 
వారు నీళ్లు తాగలేకపోయారు. 

ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను 
దేవుడు పంపించాడు. ఈజిప్టు వారి బ్రతుకులను 
పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు. 
దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్ప 
గించాడు. వారి ఇతర మొక్కలను మిడతలకు అప్ప 
గించాడు. 

ఈజిప్టు వారి దాక్టాతీగలను నాశనం చేయటానికి 
దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు. వారి చెట్లను 
నాశనం చేయుటకు ఆయన హిమమును వాడు 
కొన్నాడు. 

దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను వారి 
పశువులను పిడుగుల చేతను చంపేశాడు. 

దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టు 
వారికి చూపించాడు. నాశనం చేసే తన దేవదూత 
లను వారికి విలోధంగా ఉండుటకు ఆయన 
పంపించాడు. 

దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం 
కనుగొన్నాడు. ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతక 
నివ్వలేదు. వారినందరినీ ఓ భయంకర రోగంతో 
ఆయన చావనిచ్చాడు. 

ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపి 
వేసాడు. హాము సంతానంలో ప్రతి మొదటి 
బిడ్డనీ ఆయన చంపివేసాడు. 

తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొ[శైల 
కాపరిలా నడిపించాడు. ఆయన తన (ప్రజలను 
అరణ్యం లోనికి గొ(రైలను నడిపించినట్టుగా నడి 
పించాడు. 

ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు. 
దేవుని ప్రజలు భయపడాల్సింది ఏమీ లేదు. వారి 
శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి 
వేసాడు. 

దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడి 
పించాడు. తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి 
ఆయన నడిపించాడు. 

ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టటట్టు దెవుడు 
వారిని బలవంతం చేసాడు. దేవుడు తన ప్రజ 
లకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు. అందుచేత 








హాము ఈజిస్ట్రవాళ్లు హాము సంతానం. 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


కీర్తనలు 78:42-70 


ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివ 
సించారు. 

కానీ ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడై న దేవున్ని 
ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖపెట్టారు. ఆ 
(ప్రజలు దవుని ఆదశాలకు విభయులు కాలదు. 
ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లు కొన్నారు. 
వారు వారి తండ్రుల్లాగీ ద్రోహులుగాను, అపనమ్మ 
కస్తులుగాను ఉన్నారు. వారు మోసకరమైన విల్లులా 
వంకర తిరిగారు. 

ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి 
దేవునికి కోపం పుట్టించారు. దేవతల విగ్రహాలను 
వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు. 
దేవుడు ఇది విని చాలా కోపగించాడు. మరియు 
ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరిం 
చాడు. 

షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచి 
పెట్టేశాడు. ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని 
గుడారం. 

అప్పుడు దేవుడు ఇతర రాజ్యాల ద్వారా తన 
ప్రజలను బందీలుగా చేయనిచ్చాడు. దేవుని “అంద 
మైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు. 
తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం 
చూపించాడు. ఆయన వారిని యుద్దంలో చంప 
బడనిచ్చాడు. 

యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు. పెళ్లి 
కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు. 
యాజకులు చంపివేయబడ్డారు. కాని విధవలు వారి 
కోసం ఏడ్వలేదు. 

తాగి కేకలువేసే బలాఢ్యుడై న మనిషివలె, నిద్ర 
నుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు. 
దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని 
ఓడించాడు. దేవుడు తన శత్రువులను ఓడించి, 
శాశ్వతంగా వారిని అవమానించాడు. 

కానీ యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరిం 
చాడు. ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు 
కోరుకోలేదు. 

దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు. మరియు 
దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని 
కోరుకొన్నాడు. 

ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర 
ఆలయాన్ని నిర్మించాడు. భూమిలాగే, తన పవిత్ర 
ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు 
నిర్మించాడు. 

తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు 
ఏర్పాటు చేసుకొన్నాడు. దావీదు గొర్రెలను కాస్తూ 
ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ఆ పని నుండి 
తీసివేసాడు. 





కీర్తనలు 78:71-80:11 


71 


72 


గొ(రైలను కాపాడే పని నుండి దేవుడు దావీదును 
తొలగించి, తన ప్రజలను, యాకోబు (ప్రజలను, 
ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే 
పని దావీదుకు యిచ్చాడు. 

మరియు దావీదు పవిత హృదయంతో ఇశ్రా 
యేలు ప్రజలను నడీపించాడు. అతడు చాలా 
జ్ఞానంతో వారిని నడిపించాడు. 


కీర్తన 79 

ఆసావు నుతి కీర్తన. 
దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం 
చేసేందుకు వచ్చారు. ఆ మనుష్యులు నీ పవిత్ర 
ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు. 
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు. 
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహా 
లను శత్రువు విడిచిపెట్టాడు. అడవి మృగాలు తినేం 
దుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు. 
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి 
చుట్టూ (ప్రవహించేంతవరకు శత్రువు వారిని 
చంపాడు. మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ 
ఒక్కరూ విడువ బడలేదు. 
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానిం 
చాయి. మా చుట్టురా ఉన్న ప్రజలంతా మమ్మల్ని 
చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు. 
దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే 
ఉంటావా? బలమైన నీ భావాలు అగ్నిలా మండు 
తూనే ఉంటాయా? 
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని 
మరల్ఫుము. నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల 
మీదికి నీ కోపాన్ని మరల్చుము. 
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం 
చేశాయి. వారు ae దేశాన్ని నాశనం చేశారు. 
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి 
మమ్మల్ని శిక్షించకుము. త్వరపడి, నీ దయ మాకు 
చూపించుము. నీవు మాకు ఎంతో అవసరం. 
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. 
నీ స్వంత నామానికి నీవు మహిమ తెచ్చునట్టుగా 
మాకు సహాయం చేయుము. మమ్మల్ని రక్షిం 
చుము. నీ నామ క్షేమం కోసం మా పాపాలు 
తుడిచివేయుము. 
“మీ దేవుడు ఎక్కడి ఆయన మీకు సహాయం 
చేయలేడా?” అని ఇతర రాజ్యాలవారు మాతో 
అననీయకు. దేవా, మేము చూడగలుగునట్టుగా 
ఆ ప్రజలను శిక్షించుము. నీ సేవకులను చంపి 
నందుకు వారిని శిక్షించుము. 
దయచేసి, ఖెదీల మూల్లులు వినుము! దేవా, 
మరణించుటకు ఏర్పరచబడిన ఈ (ప్రజలను నీ 
మహా శక్తివలన రక్షించుము. 


670 


12 దేవా మా చుట్టూరా ఉన్న (ప్రజలు మాకు వైస్‌న 


వాటిని బట్టి ఏడు మార్చు వారిని గిక్షించుము. ఆ 
(ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి 
వారిని శిక్షించుము. 


13 మేమునీ ప్రజలం, మేము నీ మందలోని గొరైలం. 


మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. దేవా, శాశ్వ 
తంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము. 


కీర్తన 80 
నంగీత నాయకునికి, “ఒప్పందం పుష్పాలు” రాగం. 
ఆసావు న్తుతి క్తీర్తన. 
ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము. 
యోసేపు గొ(రైలను (ప్రజలను) నీవు నడిపిం 
చుము. కెరూబులపె నీవు రాజుగా కూర్చున్నావు. 
ప్రకాశించుము. 
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యా 
మీను, మనష్టేలకు నీ మాహాత్మ్యం చూపించుము. 
వచ్చి మమ్మల్ని రక్షించుము. 
దేవా; మరల మమ్మల్ని స్వీకరించుము. మేము 
రక్షించబడునట్ల్టు నీ ముఖాన్ని మా మీద (ప్రకాశింప 
చేయుము. 
సర్వశక్తిగల యెహోవా దేవా నీవు మా మీద 
ఎప్పటికీ కోపంగానే ఉంటావా? మా ప్రార్థనలు 
నీవు ఎప్పుడు వింటావు? 
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు. నీ 
ప్రజల కన్నీళ్ళతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు 
ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు. 
మా పొరుగు వారు పోరాడుటకు నీవు మమ్మల్ని 
హేతువుగా ఉండనిచ్చావు. మా శతువులు 
మమ్మల్ని చూచి నవ్వుచున్నారు. 
సర్వశక్తిమంతుడవై న దేవా, మరల మమ్మల్ని అంగీ 
కరించుము. నీ ముఖము మామీద ప్రకాశించునట్లు 
మమ్మల్ని రక్షించుము. 
గతకాలంలో నీవు మమ్మల్ని [ప్రాముఖ్యమైన 
మొక్కలా చూశావు. ఈజిస్ట్ర నుండి నీవు నీ “ద్రాక్షా 
లతో” తీసుకొని వచ్చావు. ఇతర (ప్రజలను ఈ 
దేశం నుండి నీవు వెళ్లగొట్టావు. నీ “దాక్షావల్లిని” 
నీవు నాటుకొన్నావు. 
“దాన్షావర్తీ” ఎదుగుటకు నేలను నీవు సిద్దం చేశావు. 
దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం 
చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లీ దేశం అంతా 
వ్యాపించింది. 


10 అది పర్వతాలను కప్పివేసింది. దాని ఆకులు మహా 


దేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి. 


11 దాని తీగలు మధ్యధరా సముద్రం వరకు విస్త 


రించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది 
వరకూ విస్తరించాయి. 


671 


దేవా, నీ “ద్రాక్టావల్లిని కాపాడుతున్న గోడను 
నీవెందుకు పడగొట్టావు? ఇప్పుడు దారిన పోయే 
ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్రను కోసు 
కొంటున్నాడు. 

అడవి పందులు వచ్చి నీ “*దాక్షావల్లి” మీద నడు 
స్తాయి. అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి. 
సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము పరలోకం నుండి 
నీ ”దాక్టావళ్లిన చూడుము. దానిని కాపాడుము. 
దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ 
“" దాక్షావల్లిని చూడుము. నీవు పెంచిన ఆ లేత 
మొక్కలను” చూడుము. 

అగ్నితో నీ “ద్రాక్షావల్తీ” కాల్చివేయబడింది. నీవు 
దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు. 
దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని 
ఆదుకొనుము. నీవు పెంచిన నీ కుమారుని 
అదుకొనుము. 

అతడు మరల నిన్ను విడువడు. అతన్ని బదుక 
నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు. 
సర్వశక్తిమంతుడై న యెహోవా, దేవా, తిరిగి మా 
దగ్గరకు రమ్ము. నీ ముఖ మహిమను మామీద 
ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము. 


కీర్తన 81 
నంగీత నాయకునికి. గిత్తీత్‌ రాగం. ఆసావు కీర్తన. 

సంతోషించండి, మన బలమైన దేవునికి గానం 
చేయండి. ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో 
కేకలు వేయండి. 
సంగీతం ప్రారంభించండి గిలక తప్పెట వాయిం 
చండి. స్వరమండలం, సితారాల శ్రావ్యంగా వాయిం 
చండి. 
నెలవంక నాడు గొరైెపోతు కొమ్ము ఊదండి. 
పౌర్థమినాడు* గొరెపోతు కొమ్ము ఊదండి. 
ఆనాడే మన పండుగ ఆరంభం. 
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం. ఆ 
ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు. 
ఈజిప్టునుండి యోసేపును దేవుడు తీసుకొని 
పోయిన సమయంలో దేవుడు వారితో ఈ ఒడం 
బడిక చేసాడు. ఈజిప్టులో నేను (గ్రహించని భాష 
విన్నాను. 





లేత మొక్కలు అక్షరార్థముగా “కుమారుడు” 


పౌర్ణమినాడు ఇది హైబ్రియుల నెల మద్య. 


అనేక ప్రత్యేక 


సమోవేశములు, సెలవు దినములు పార్షమి సమయాన 
'ప్రారంభమయ్యేవి. 


యోసేపు ఇక్కడ యోసేపు కుటుంబము అని అర్థము, 
అనగా ఇశ్రాయేలీయులు. 


6 


7 


8 


9 


10 


11 


(కా 


2 


pry 
అ 


= 
య 


కా 


5 


జా 
oo 


1: 


2 


వి 


కీర్తనలు 80:12-82:3 


దేవుడు ఇలా చెపుతున్నాడు: “మీ భుజంమీద 
నుండి బరువు నేను దింపాను. నేను మీ మోతగంప 
పడవేయనిచ్చాను. 

మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం 
వేడుకొన్నారు. నను మిమ్మల్ని స్వతం|త్రుల్ని 
చేశాను. తుఫాను మేఘాలలో దాగుకొని నేను 
మీకు జవాబు ఇచ్చాను. నీళ్ల వద్ద నేను మిమ్మల్ని 
పరీక్షించాను.” 


“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడం 


బడికో నేను మీకు యిస్తాను. ఇశ్రాయేలూ, నీవు 
దయచేసి నా మాట వినాలి! 

విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను ఎవరినీ 
ఆరాధించవద్దు. 

నేను యెహోవాను, నేనే మీ దేవుడను. మిమ్మల్ని 
ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన 
దేవుడను నేనే. ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు, 
నేను దానిని నింపుతాను. 

కాని నా ప్రజలు నా మాట వినలేదు. ఇశ్రాయేలు 
నాకు విధేయత చూపలేదు. 

కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయ 
నిచ్చాను. ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్డా 
చేసారు. 

ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట 
వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా 
గనుక వారు జీవిస్తే, 

అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడి 
స్తాను. ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజ 
లను నేను శిక్షిస్తాను. 

యా హోవా “శత్రువులు యెహోవాను కాదం 
టారు, అందుచేత వారు శిక్షించబడతారు. 

దేవుడు తన (ప్రజలకు శశ్రేష్ణమై న గోధుమలు 
ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి 
ఆ కొండ తేనె ఇస్తాడు. 





కీర్తన 82 
ఆసావు న్తుతి కీర్తన. 
దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసు 
కొన్నాడు. సమాజంలో దేవుడు నిలుస్తున్నాడు. 
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్చునిస్తాడు. 
(ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్చు 
తీరుస్తారు? దుర్మార్లులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు 
తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు. 


“అనాధలను, పేద ప్రజలను కాపాడండి. న్యాయం 


జరగని పేద ప్రజల, అనాదుల హక్కులను కాపా 
డండి. 





ఒడంబడిక అక్షరార్థంగా “సాక్ష్యము.” ఇది దేవునికి ఇశ్రాయేలీ 
యులకు మద్యనున్న ఒప్పందం యొక్క రుజువు. 


కీర్తనలు 82:4-84:5 


4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం 
చేయండి. దుర్మార్గుల బారినుండి వారిని 
రక్షించండి. 

5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలి 
యదు. వారు (గహించరు. వారు చేస్తున్నది 
ఏమిటో వారికి తెలియదు. వారి ప్రపంచం వారి 
చుట్టూరా కూలిపోతుంది. న 

6 నేను (జీవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, 
మీరందరూ సర్వోన్నుతుడై న దేవుని కుమారులు. 

7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు 
కూడా మరణిస్తారు. ఇతర నాయకులందరి వలెనే 
మీరు కూడామరణిస్తారు.” 

8 దేవా, లెమ్ము నీవే న్యాయమూర్తివిగా ఉండుము! 
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే. 


కీర్తన 83 
ఆసావు న్తుతి గీతం. 

1 దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికో 
వద్దు! దేవా; దయచేసి ఊరుకోవద్దు. 

2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు 
వేస్తున్నారు. నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు. 

3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు 
వేస్తారు. నీవు (ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ 
శ్యతువులు పథకాలను చర్చిస్తున్నారు. 

4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం రమ్ము. 
అప్పుడు “ఇశ్రాయేలు అనే పేరు తిరిగి ఎవ్వరూ 
జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు. 

5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో 
చేసిన ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ 
ప్రజలంతా ఏకమయ్యారు. 

67 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు 
ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; 
మోయాబు, హ్మగీ సంతతివారు; గెబలువారు; 
అమ్మోను, అమాలేకీ (ప్రజలు; ఫీలిప్తీ (ప్రజలు; 
తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడు 
టకు ఏకమయ్యారు. 

8 అష్పూరు సెన్యం లోతు వరోస్థులతో చేరి వారంతా 
నిజంగా బలముగలవారయ్యారు. 

9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది 
దగ్గర సీసెరానును, యాబీనును నీవు ఓడించినట్టు 
శత్రువును ఓడించుము. 

10 ఫన్లోరు వద్ద నీవు వారిని ఓడించావు. వారి దేహాలు 
నేల మీద కుళ్లిపోయాయి. 

11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరే 
బుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి 
చేయుము. జెబహు, సల్మున్నా అనేవారికి నీవు 
చేసిన వాటిని వారికి చేయుము. 


672 


12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు ఆ (ప్రజలు 
మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు. 

13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె*” ఆ ప్రజ 
లను చేయుము. గాలి చదరగొట్టు గడ్డలా ఆ 
ప్రజలను చేయుము. 

14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు కారుచిచ్చు కొండ 
లను తగులబెట్టునట్ను శతువును నాశనం 
చేయుము. 

15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజ 
లను తరిమివేయుము. సుడిగాలిలా వారిని కంపింప 
జేసి, విసరివేయుము. 

16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము. అప్పుడు 
వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు. 

17 దేవా, ఆ (ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గు పడు 
నట్టు చేయుము. వారిని అవమానించి, నాశనం 
చేయుము. 

18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ (ప్రజలు తెలుసు 
కొంటారు. నీ పేరు యెహోవా వారు తెలుసు 
కొంటారు. నీవే లోకమంతటిపై మహోన్నతుడ 
వైన దేవుడవు అని వారు వ 





కీర్తన 84 
నంగీత నాయకునికి. గిత్తీత్‌ రాగం. 
కోరవు కుమారుల స్తుతి కీర్తన 

1 సర్వకక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం 
నిజంగా రమ్యమె నది. 

2 యహోవా, నేను వేచియుండి అలసిపోయాను. 
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను. 
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద 
గానం చేస్తుంది. 

3 సర్వశక్టిమంతుడువై న యెహోవా, నా రాజా, నా 
దేవా, పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివా 
సాలు ఉన్నాయి. ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర 
గూళ్లు పెద్దుకొంటాయి. అక్కడే వాటి పిల్లలు 
ఉంటాయి. 

4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతో 
షంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ నిన్ను 
స్తుతిస్తారు. 

5 ఎవరెతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండ 
నిస్తారో వారు సంతోషిస్తారు.* వారు నిన్నే నడి 
పించ నిస్తారు. 





కలుపు మొక్కవలె ఇది పొట్టి (వ్రేళ్లున్న పెద్ద కలుపు మొక్క, 
బలమెన గాలి వీచినప్పుడు 'ఈ ఎండిన కలుపు మొక్క 
వేళ్లతో కదలించబడి గాలికి కొట్టు కొనిపోవును. ఇది దొర్తి 
పోయే కలుపు మొక్క. 


వారు ... సంతోషిస్తారు అక్షరార్థముగా “వారు వారి హృద 
థ@ 

యాల్లో రహదారిని కలిగియున్నారు” దినాల్లో యెరూషలే 

ముకు “ప్రయాణించే ప్రజల విషయం ఇది చెప్పుతూ ఉండ 

వచ్చు. 


673 


దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నీటి 
మడుగులు నిలిచే బాకా లోయగుండా వారు పయ 
నిస్తారు. 

వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే 
మార్గంలో ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి 
ప్రయాణం చేస్తారు. 

సర్వశక్తిమంతుడవై న యెహోవా దేవా, నా ప్రార్థన 
ఆలకించే యాకోబు దేవా, నా మాట వినుము. 
దేవా, మా సంరక్షకుని కాపాడుము. నీవు ఏర్పరచు 
కొన్న రాజుకు దయ చూపుము.* 

దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు 
గడుపుటకంబు నీ ఆలయంలో ఒక్కరోజు 
ఉండుట మేలు. దుర్మార్గుల ఇంటిలో నివసించుట 
కంలు నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను 
నిలిచియుండుట మేలు. 

యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. 
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తు 
న్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధే 
యులయ్యే ప్రజలకు ఆయన అన్ని మేళ్ళ్లూ 
అనుగ్రహిస్తాడు. 

సర్వశక్తిమంతుడవై న యిహూవా, నిన్ను నమ్ము 
కొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు. 


కీర్తన 85 
నంగీత నాయకునికి. కోరహు కుమారుల 

స్తుతి కీర్తన. 
యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము. 
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. 
ఖెదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము. 
“యహోవా, నీ (ప్రజలను క్షమించుము! వారి 
పాపాలు తుడిచివేయుము. 
యెహోవా, కోపంగాను, ఆవేశంగా నుండవద్దు. 
మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మాని 
వేసి, మమ్మల్ని మరల స్వీకరించు. 
నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా? 
దయచేసి మమ్మల్ని మరల (బతికించుము! నీ 
(ప్రజలను, సంతోషింపజేయుము. 
యెహోవా, నీవు మమ్మల్ని (పేమిస్తున్నట్టుగా 
మాకు చూపించుము. మమ్మల్ని రక్షించుము. 
దేవుడు చెప్పేది నేను వింటున్నాను. తన ప్రజ 
లకు శాంతి కలుగుతుందని యెహూవా చెబుతు 
న్నాడు. ఆయన అనుచరులు వారి అవివేక జీవిత 
విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి 
ఉంటుంది. 





దయ చూపుము అక్షరార్థముగా “దేవుడు మా డాలును 
కాపాడును. నీ అభిషిక్తునికి దయచూపుము.” 


9 


కీర్తనలు 84:6-86:11 


దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు. 
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బతుకు 
తాము. 

దేవుని నిజమైన (పేమ ఆయన అనుచరులకు 
లభిస్తుంది. మంచితనం, శాంతి, ఒకదానితో ఒకటీ 
ముద్దు పెట్టుకొంటాయి. 

భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా 
వుంటారు. పరలోకపు దేవుడు వారికి మేలు అను 
గ్రహిస్తాడు. 

యెహోవా మనకు అనేకమై న మంచివాటిని 
ఇస్తాడు. భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది. 
మంచితనం దేవునికి ముందర నడుస్తూ ఆయన 
కోసం, దారి సిద్ధం చేస్తుంది. 


కీర్తన 86 

దావీదు (ప్రార్థన. 
నేను నిరుపేద, నిస్సహాయుళ్లి . యెహోవా, 
దయతో నామాట విని నా ప్రార్థనకు జవాబు 
ఇమ్ము. 
యహోవా, నేను నీ అనుచరుడను. దయతో 
నన్ను కాపాడు. నేను నీ సేవకుడను. నీవు నా 
దేవుడవు. నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక 
నన్ను రక్షించుము. 
నా ప్రభువా నా మీద దయ చూపించుము. 
రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. 
(ప్రభువా, నా జీవితాన్ని ను నీ చేతుల్లో పెడు 
తున్నాను. నన్ను సంతోషపెట్టుము, డేను నీ 


సేవకుడను. 


(ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. 
సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను 
నీవు నిజంగా (పేమిస్తావు. 

యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే 
నా ప్రార్థనలు ఆలకించుము. 

యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్టిస్తు 
న్నాను. నీవు నాకు జవాబు యిస్తావని నాకు 
తెలుసు. 

దేవా, నీవంటివారు మరొకరు లేరు. నీవు చేసిన 
వాటిని ఎవ్వరూ చేయలేరు. 

ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు. వారందరూ 
నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని 
ఘనపరిచెదరు గాక. 

దేవా, నీవు గొప్పవాడవు! నీవు అదు ఖత కార్యాలు 
చేస్తావు. నీవు మాత్రమే దేవుడవు. 

యెహోవా నీ మార్గాలు నాకు నేర్చించు నేనునీ 
సత్యాలకు లోబడి బీవిస్తాను. నిన్నారాధించుటయే 
నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము. 


కీర్తనలు 86:12-88:15 


12 


దేవా, నా ప్రభువా నేను నా పూర్త హృదయంతో 
నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా 
కీర్తిస్తాను. 

దేవా నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ 
ఉంది. మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను 
రక్షిస్తావు. 

దేవా, గర్విష్టులు నాపై పడుతున్నారు. క్యర్ములెన 
మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తు 
న్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు. 
ప్రభూ, నీవు, దయ, కరుణగల దేవుడవు. నీవు 
సహనం నమ్మకత్వం, (ప్రేమతో నిండి ఉన్నావు. 
దేవా, నీవు నా మాట వింటావని నా యెడల 
దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని 
అను (గహించుము. నేను నీ సేవకుడను. నన్ను 
రక్షించుము. నేను నీ సేవకుడను. 

దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు 
చేయుటకు ఏదెనా చేయుము. అప్పుడు నా శత్రు 
వులు నిరాశ “చెందుతారు. ఎందుకంటే ప్రభూ, 
నీవు నా యెడల దయ చూపించావని, నాకు 
సహాయం చేశావని అది తెలియచేస్తుంది. 


కీర్తన 87 
కోరవు కుమారుల స్తుతి కీర్తన. 

యెరూషలేము కొండల మీద దేవుడు తన 
ఆలయం నిర్మించాడు. 
ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను 
ద్వారాలు యెహోవాకు ఏక్కువ ఇష్టం. 
దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్య 
కరమైన సంగతులు చెబుతారు. 
దేవుడు తన ప్రజలందరిని గూర్చీ ఒక జాబితా 
ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిస్ట్ర 
లోను బబులోనులోను జీవిస్తున్నారు. ఆయన 
ప్రజలు కొందరు ఫిఠిష్తీయలో, తూరులో, చివరికి 
ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా 
తెలియజేస్తుంది. 
సీయోను గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ 
దేవుడు ఎరుగును. సర్వోన్నతుడవై న దేవుడు ఆ 
పట్టుణాన్ని నిర్మించాడు. 
దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా 
ఉంచుతాడు. ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది 
దేవునికి తెలుసు. 
దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు 
యెరూషలము వెళ్తారు. దెవుని ప్రజలు పాటలు 
పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా 
ఉన్నారు. “మంచివన్నీ యెరూషలేము నుండి 
వస్తాయి” అని వారు అంటారు. 





674 


కీర్తన 88 
కోరహు కుమారుల స్తుతి కీర్తన. నంగీత నాయకునికి. 
బాధాకరమైన ఒక్‌ వ్యాధిని గూర్చి ఎ(జాహివాడైన 
హేమాను ధ్యాన గీతం, 
యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు. రాత్రిం 
బగళ్టు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. 
దయచేసి నా ప్రార్థనలను గమనించుము. కరుణ 
కోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము. 
నా కష్టాలు అన్ని ంటితో నేను విసిగిపోయాను. 
మరణించుటకు oo సిద్దంగా ఉన్నాను. 
జీవించుటకు బహు బలీనుడివలే చనిపోయిన 
మనిషివలె ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు. 
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను. 
నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను. నీనుండీ 
నీ జాగ్రత్తనుండి నీవు వేరుచేసిన మృతులలో 
ఒకనివల నేనున్నాను. మనుష్యులు వారిని పూర్తిగా 
మరచిపోతారు. 
యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో 
ఉంచావు. నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు. 
నీవు నా మీద కోపగించావు. నీవు నన్ను శిక్షించావు. 
నా స్నేహితులు నన్ను విడిచిపెబ్టేశారు. అంటరాని 
మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు. నేను 
యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు 
వెళ్లలేను. 
నౌ బాధ అంతటినీ గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా 
ఉనాయి. యెహోవా, నను ఎడతేగకురడా 
నిన్ను ప్రార్ధిస్తున్నాను. ప్రార్థనలో నేను నీకు నా 
చేతులు జొిడిస్తునా 
యెహోవా, చనిపోయిన వారి కోసం నీవు అదు 
తాలు చేస్తావా? లేదు! దురాత్మలు లేచి నిన్ను 
స్తుతిస్తాయా? లేదు! 
చనిపోయిన వాళ్లు వారి సమాధుల్లో నీ (ప్రేమను 
గూర్చి మాట్లాడలేరు. చనిపోయిన వారు మృతుల 
లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడ 
లేరు. 
చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే సే అద్భుత 
కార్యాలు చూడలేరు. మరచిపోయిన వారి లోకంలో 
ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడ 
లేరు 
యెహోవా, నాకు సహాయం చేయుమని నేను 
నిన్ను అడుగుతున్నాను. ప్రతి వేకువ రూమునా 
నేను నిన్ను ప్రార్థిస్తాను. 
యెహోవా, నీవేందుకు నను ్న విడిచిపెట్టేశావు? 
నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచు 
కొంటున్నావు? 
నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీను 
డను, రోగిని. నేను నీ కోపాన్ని అనుభవించాను, 
నేను నిస్సహాయుడను. 





16 


17 


675 


యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు. 

శిక్ష నన్ను చంపేస్తుంది. 

నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. 
నొప్పులు, బాధల్లో నేను మునిగి పోతున్నట్టుగా 

ఖా. హా 

నాకు అనిపిస్తుంది. 

మరియు యెహోవా, నా స్నేహితులు, నా 

ప్రియులు అంతా నన్ను విడిచి పెట్టివేసేటట్టుగా 

నీవు చేశావు. చీకటి మాత్రమే నాకు మిగిలింది. 


కీర్తన 89 

ఎజాహివాడైన ఏతాను ధ్యానగీతం. 
యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ 
పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వ 
తంగా, ఎప్పటికీ నేను పాడుతాను! 
యెహోవా, నీ (ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని 
నేను నిజంగా నమ్ముతాను. నీ నమ్మకత్వం ఆకాశా 
లవల కొనసాగుతుంది! 
దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో 
నేను ఒడంబడిక చేసుకొన్నాను. నా సేవకుడై న 
దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను. 
దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను 
చేస్తాను. నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను 
కొనసాగింపజేస్తాను.” 
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి 
ఆకాశాలు స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుల సమాజం 
నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది. 
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు 
కారు. “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు. 
యిహూవా పరిశుద్ద దూతలను కలిసినప్పుడు ఆ 
దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు. 
వారు ఆయన పట్లు భయముతో నిలబడుతారు. 
సర్వశక్తిమంతుడై న యెహోవా, దేవా, నీ అంతటి 
శక్తిగల వారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా 
నమ్మగలము. 
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధి 
కారం చేస్తావు. దాని కోపపు అలలను నీవు 
నిమ్మళింప జేయగలవు. 
దేవా, నీవు రహబును* ఓడించావు. నీ మహా 
శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు. 
దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం 
నీదే: ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు 
చేశావు. 
ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు. తాబోరు 
పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తి 
స్తాయి. స్తుతి పాడుతాయి. 





రహబు సముద్ర రాక్షసి. అది దేవునికి శత్రువు అని కొన్ని 
పురాతన గాథలు చెబుతాయి. 


13 


pn 


4 


jal: 
on 


16 


_ 
~ 


18 


pa 


9 


20 


25. 


కీర్తనలు 88:16-89:29 


దేవా, నీకు శక్తి ఉంది! నీ శక్తి గొప్పది! విజయం 
నీదే! 

సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. 
(ప్రేమ. నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట 
సేవకులు. 

దేవా, నమ్మకమై న నీ అనుచరులు నిజంగా సంతో 
షంగా ఉన్నారు. వారు నీ దయ వెలుగులో 
జీవిస్తారు. 

నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది. 
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు. 

నీవే వారి అద్భుత శక్తివి, వారి శక్తి, నీ నుండే 
లభిస్తుంది. 

యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు. ఇశ్రా 
యేలీయుల పరిశుద్దుడు మా రాజు. 

కనుక నిజమై న నీ అనుచరులతో దర్శనంలో 
నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: " ప్రజల్గోనుండి 
నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. ఆ 
యువకుని నేను ప్రముఖుళ్లి చేసాను. "నేను యుద్ధ 
వీరునికి శక్తిని అనుగ్రహించాను. 

నా సేవకుడైన దావీదును నేను తన్తుగా న్నాను 
నా ప్రత్యేక తె తెలంతో నేను అతన్ని అభిషేకించాను. 
నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను. 
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా 
చేశాను. 

ఏర్పాటు చేసికోబడీన రాజును శత్రువు ఓడించ 
లేకపోయాడు. దుర్మార్గులు అతన్ని ఓడించలేక 
పోయారు. 

అతని శత్రువులను నేను అంతం చేసాను. ఏర్పర 
చబడీన రాజును ద్వేషించిన వారిని నేను 
ఓడించాను. 

ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమి 
స్తాను. బలపరుస్తాను. నేను ఎల్లప్పుడూ అతన్ని 
బలవంతునిగా చేస్తాను. 

ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయ 
కునిగా ఉంచుతాను. నదులను అతడు అదుపులో 
ఉంచుతాడు. 


26 “నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, 


27 


28 


29 


నా రక్షకుడవు' అని అతడు నాతో చెబుతాడు. 
మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసు 
కొంటాను. భూ రాజులకంటు అతడు ఉన్నతంగా 
చేయబడుతాడు. 

ఏర్పరచబడిన రాజునునా ప్రేమ శాశ్వతంగా కాపా 
డుతుంది. అతనితో నా ఒడంబడీక ఎప్పటికీ 
అంతంకాదు. 

అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. ఆకా 
శాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగు 
తుంది. 


కీర్తనలు 89:30-90:10 


30 


3 


(యో 


32 
33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


అతని సంతతి వారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం 
మానివేస్తే, నా ఆదేశాలను పాటించటం వారు 
మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను. 
ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను 
ఉల్పంఘించి, నా ఆదేశాలను పాటించకపోతే 
అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను. 

కానీ వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ 
తీసివేయలేను. నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా 
ఉంటాను. 

దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను. 
మా ఒడంబడికను నేను మార్చను. 

నా పరిశుద్దత మూలంగా, దావీదుకు నేను ఓ 
ప్రత్యేక వాగ్దానం చేసాను. మరి నేను దావీదుకు 
అబద్ధం చెప్పును. 

దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. 
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగు 
తుంది. 

చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది. 
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ 
సాక్ష్యం నమ్మదగినది.” 

కానీ దేవా, ఏర్పరచబడిన నీ రాజో మీద నీకు 
కోపం వచ్చింది. నీవు అతన్ని ఒంటరి వానిగా 
విడిచి పెట్టావు. 

నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు. రాజు 
కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు. 

రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు. 
అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు. 
రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు. 
దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు 
దొంగిలిస్తారు. 

రాజు శతువులందరికీ నీవు సంతోషం కఠి 
గించావు. అతని శత్రువులను యుద్ధంలో నీవు 
గలువనిచ్చావు. 

దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి 
సహాయం చేశావు. నీ రాజు యుద్ధంలో గలి 
చేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు. 
అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు. 
అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు. నీవు అతన్ని 
అవమానించావు. 

యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగ్లి 
యుంటావా ? నీ కోపం అగ్నిలా ఎప్పటికీ 
మండుతూ ఉంటుందా? ఎంత కాలం యిలా 
సాగుతుంది? 

నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసి 
కొనుము. అల్బకాలం జీవించి, తర్వాత మరణిం 
చేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు. 





ఏర్పరచబడిన సీ రాజు ఆక్షరార్థంగా అభిషేకించబడిన వ్యక్తి. 


676 


48 


49 


ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండ 
లేడు. ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు. 
దేవా, గతంలో నీవు చూపించిన (పేమ ఎక్కడ? 
దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని 
అతనికి నీవు వాగ్దానం చేశావు. 


50-51 (ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవ 


52 


మానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము. 
యెహోవా, నీ శతువులనుండి ఆ అవమానాల 
న్నింటినీ నేను వినాల్సి వచ్చింది. ఏర్పరచబడిన 
నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు. 
యెహోవాను శాశ్వతంగా స్తుతించండి. ఆమేన్‌, 
ఆమేన్‌! * 


నాలవ భాగం 
కీర్తన 90 
దేవుని భక్తుడైన మోషే (ప్రార్థన. 
ప్రభూవా, శాశ్వతంగా నీవే మా నివాసం. 
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే 
నీవు దేవుడిగా ఉండినావు. దేవా, ఇదివరకు ఎల్ల 
ప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే 
దేవునిగా ఉంటావు. 
మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య 
కుమారులారా, తిరిగి రండని నీవు చెప్పుతావు. 
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన 
ఒక రోజువలా ఉంటాయి. గత రాత్రిలా అవి 
ఉనాయి. 
నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక 
కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము. 
మేము గడ్డిలా ఉన్నాము. 
ఉదయం గడ్డి పెరుగుతుంది సాయంత్రం అది 
ఎండిపోయి వుంటుంది. 
దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం 
అవుతాము. నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది! 
మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు. 
దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు 
చూస్తావు. 
నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు. 
మా సంవత్సరాలు నిట్టుర్చులా అంతమయి 
పోతాయి. 
మేము 70 సంవత్సరాలు జీవిస్తాము. బలంగా వుంటే 
80 సంవత్సరాలు జీవిస్తాము. మా జీవితాలు కష్ట 
తరమై న పనితోను బాధతోను నిండి ఉన్నాయి. 
అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవు 
తాయి. మేము ఎగిరిపోతాము. 





ఆమేన్‌ నిజంగానే అని అర్లం. అవతలి వారు చెప్పినట్టే 
ఒప్పుకొంటున్నాను. అని తేలియజేయుటకు ఉపయోగించ 
బడిన పదం. 


11 


13 


= 
య్‌ 


15 


(వా 
౮ 


(గి 


~ 


0 


677 


దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో 
నిజంగా ఎవరికీ తెలియదు. కాని దేవా, నీ యెడల 
మాకున్న భయము, గౌరవం నీ కోపమంత 
గొప్పవి. 

మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు 
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము. 
యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి 
రమ్ము. నీ సేవకులకు దయ చూపించుము. 
ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము. 
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించ 
గలిగేలా చేయుము. 

మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలి 
గించావు. ఇప్పుడు మమ్మల్ని సంతోషింప 
చేయుము. 

వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ 
సేవకులను చూడనిమ్ము. వారి సంతానాన్ని నీ 
ప్రకాశమును చూడనిమ్ము. 

మా దేవా మా ప్రభూ, మా యెడల దయ 
చూపించుము. మేము చేసే ప్రతిదానిలో మాకు 
సఫలత అనుగ్రహించుము. 


కీర్తన 91 
మ హోన్నత్తుడైన దేవుని ఆశ్రయంలో నివసించే 
వాడు సర్వశక్తిమంతుడై న దేవుని నీడలో విశ్రాంతి 
తీసుకొంటాడు. 
“నీవే నాక్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను 
నిన్నే నమ్ముకొస్నాను.” అని నేను యెహోవాకు 
చెబుతాను. 
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు 
నిన్ను రక్షిస్తాడు. ప్రమాదకరమై న రోగాలన్నింటి 
నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. 
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. 
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు 
ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, 
నిన్ను కాపాడే గోడలా ఉంటాడు. 
రాత్రివేళ నీవు దేనికీ భయపడవు. పగటివేళ శత్రువు 
బాణాలకు నీవు భయపడవు. 
చీకటిలో దాపురించే రోగాలకు గాని మధ్యాహ్నం 
వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు. 
నీ పక్కన వేయిమంది, నీ కుడిచేతి పక్కన పది 
వేలమంది శత్రుసై నికులను ఓడిస్తావు. నీ శత్రు 
వులు నిన్ను కనీసం తాకలేరు. 
ఊరికే చూడు, ఆ దుర్మార్లులు శిక్షించబడినట్లుగా 
నీకు కనబడుతుంది. 
ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు 
గనుక. సర్వోన్నుతుడై న దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా 
చేసుకొన్నావు గనుక. 


10 


కీర్తనలు 90:11-92:10 


కీడు ఏమీ నీకు జరగదు. నీ ఇంట ఎలాంటి 
వ్యాధి ఉండదు. 

ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు 
దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి 
వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు. 

నీ పాదం రాయికి తగులకుండా దేవదూతలు వారి 
చేతులతో నిన్ను పెకి ఎత్తుతారు. 

సింహాల మీద, విషసర్చాల మీద నడిచే శక్తి నీకు 
ఉంటుంది. 

యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తీ నన్ను 
నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు 
అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను. 

నా అనుచరులు సహాయంకోసం నాకు మొర 
పెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం 
కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని 
తప్పించి, ఘనపరుస్తాను. 

నా అనుచరులకు నేను దీర్ణాయుష్లు యిస్తాను. 
నేను వాళ్లను రక్షిస్తాను.” 


కీర్తన 92 

నబ్బాతుకోనం న్తుతి కీర్తన. 
యెహోవాను స్తుతించుట మంచిది. సర్వోన్ను 
తుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది. 
ఉదయం నీ (ప్రేమను గూర్చి పాడటం, రాత్రివేళ 
నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది. 
దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల 
ములను నీ కోసం వాయించటం మంచిది. సితారా 
మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది. 
యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా 
నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు. నీవు చేసిన 
వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం. 
యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ 
తలంపులు మేము (గ్రహించటం మాకు ఎంతో 
కష్టతరం. 
నీతో పోల్చినట్టయితే మనుష్యులు బుద్ధిలేని జంతు 
వుల్లాంటి వారు. మేము ఏదీ (గ్రహించలెని బుద్ధిలేని 
వాళ్లలా ఉన్నాము. 
దుర్మార్గులు గడ్డలా మొలిచినా, చెడ్డవాళ్లు అభివృద్ధి 
చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు. 
కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించ 
బడతావు. 
యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయ 
బడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ 
నాశనం చేయబడుతారు. 
కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమై న కొమ్ము 
లుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు. సేదదీర్చే 
సీ తైలాన్ని నీవు నా మీద పోశావు. 


కీర్తనలు 92:11-94:20 


11 


12 


నా శతువుల పతనాన్ని నా కండ్లారా చూచాను. 
నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను. 

నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందు 
తారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా 


పెరుగుతారు. 


మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాట 
బడిన మొక్కలవలా బలంగా ఉంటారు. వారు మన 
దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు. 

వారు వృద్దులన తరువాత కూడా ఫలిస్తూనే 
ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని 
మొక్కల్లా వుంటారు. 

యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను. 
ఆయనే నా బండ. ఆయనలో అవినీతి లేదు. 


కీర్తన 93 
యెహోవాయే రాజు! ప్రభావము, బలము, 
ఆయన వస్త్రములవల ధరించాడు. కనుక (ప్రపంచం 
నాశనం చేయబడదు. 
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొన 
సాగుతాయి. 
యిహూవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది. 
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి, 


పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తు 


తున్నాయి. శక్తివంతంగా ఉన్నాయి. కాని పైన 
ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు. 
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొన 
సాగుతాయి. నీ పవిత్ర ఆలయం చాలాకాలం వరకు 
నిలిచి ఉంటుంది. 


కీర్తన 94 
యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు. 
నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు. 
నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి. గర్విష్టు 
లకు రావలసిన గిక్షతో వారిని శిక్షించుము. 
యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ 
సరదా అనుభవిస్తారు? యెహోవా, ఇంకెన్నాళ్లు* 
ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను 
గూర్చి ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు? 
యెహోవా, ఆ మనుష్యులు స్‌ ప్రజలను బాధిం 
చారు. నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు. 
మా దేశంలో నివసించే విధవరాండ్రను పరదేశ 
స్తులను ఆ దుర్మార్గులు చంపుతారు. తలిదండ్రులు 
లేని పిల్లలను వారు చంపుతారు. 
వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా 
చూడటం లేదని వారు చెబుతారు. జరుగుతున్న 
విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు (గ్రహీం 
చడం లేదని వారు చెబుతారు. 


678 


8 


20 


దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు. మీరు మీ 
పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు? దుర్మార్లు 
లారా, మీరు అవివేకులు మీరు (గ్రహించుటకు 
ప్రయత్నం చేయాలి. 

దేవుడు మన చవులను చేశాడు. కనుక తప్పని 
సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విష 
యాలను ఆయన వినగలడు. దేవుడు మన కళ్లను 
చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు 
ఉంటాయి. జరుగుతున్న సంగతులను ఆయన 
చూడగలడు. 

ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు. 
ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి 
నేర్పిస్తాడు. 

ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు. 
(ప్రజలు గాలి వీచినట్టుగా వుంటారని దేవునికి 
తెలుసు. 

యెహోవా శిక్షించిన వాడు సంతోషంగా ఉంటాడు. 
సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి 
నేర్పిస్తాడు. 

దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు 
మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు. 
దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత 
వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి 
సహాయం చేస్తావు. 

యెహోవా తన (ప్రజలను విడిచిపెట్టడు. 
సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను 
విడిచిపెట్టడు 

న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది. 
అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయి 
తీగల వాళ్లుగా ఉంటారు. 

దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి 
నాకు సహాయం చేయలేదు. చెడు కార్యాలు చేసే 
వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ 
నిలువలేదు. 

యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే 
నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని. 
నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు 
తెలుసు. కాని యహోవా తన అనుచరుని బల 
పరిచాడు. 

నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను. కాని 
యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప 
చేశావు. 

దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం 
చేయవు. ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవి 
తాలను దుర్భరం చేయటానికే న్యాయచట్టాన్ని 
ఉపయోగిస్తారు. 


21 


22 


23 


679 


ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యుల పై పడు 
తున్నారు. అమాయక ప్రజలు దోషులని చెప్పి 
వారిని చంపుతారు. 

అయితే పర్వతం మీద ఎత్తయిన నాక్షేమ స్థానం 
యెహోవాయే. నా దుర్గవైన దేవుడు నా 
క్షేమస్థానం. 

ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు 
పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు. వారు పాపం 
చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు. 
మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయ 
వాదులను నాశనం చేస్తాడు. 


కీర్తన 95 
రండి, మనం యెహోవాని స్తుతించుదాము. మన 
రక్షణా బండై న ప్రభువుకు సంతోషగానం చేద్దాము. 
యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడు 
దాము. సంతోష గీతాలు మనం ఆయనకు 
పాడుదాము. 
ఎందుకంటే అయన మహా గొప్ప దేవుడు గనుక. 
ఆయన యితర “దేవుశ్తందరినీ ” పాలించే మహా 
రాజు. 
లోతెన గుహలు, ఎత్తయిన 
యోహౌోవాకు చందుతాయి. 
మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని 
సృష్టించాడు. దేవుడు తన స్వహస్తాలతో పొడి 
నేలను చేశాడు. 
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించు 
దాము. మనలను సృష్టించిన దేవున్ని మనం 
స్తుతిద్దాము. 
ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. 
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన 
గగ్నారెలము. 
దేవుడు చెబుతున్నాడు, “మెరీబో దగ్గర మీరు 
ఉన్నట్టుగా అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్న 
ట్టుగా మొండిగా ఉండకండి. 
మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను 
పరీక్షించారు. కానీ అప్పుడు నేను ఏమి చేయ 
గలిగానో వారు చూశారు. 
ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా 
ఉన్నాను. వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. 
ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి 
నిరాకరించారు. 
అందుచేత నాకు కోపం వచ్చి, వారు నా విశ్రాంతి 
దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.” 


పర్వతాలు 





మెరీబా నిర్గ. కా. 17:1-7 చూడండి. 


1 


కీర్తనలు 94:21-97:2 


కీర్తన 96 
యెహోవా చేసిన కొత్త కార్యాలను గూర్చి ఒక 
కొత్త కీర్తన పాడుడి! సర్వలోకం యెహోవాకు 
కీర్తనలు పాడును గాక! 
యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని 
స్తుతించండి. శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి 
రోజూ మనలను రక్షించుటను గూర్చి 
ప్రకటించండి. 
దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో 
చెప్పండి. దేవుడు చేస అద్భుత కార్యాలను గూర్చి 
అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి. 
యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. ఇతర 
“దేవుళ్లు” అందరికంకు ఆయన భీకరుడు. 
ఇతర జనాల “"దేవుళ్లంతా” కేవలం వి(గ్రహాలే. కానీ 
యెహోవా ఆకాశాలను సృష్టించాడు. 
ఆయన యదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ 
ఉంటుంది. దేవుని పవిత్ర ఆలయంలో బలం, 
సౌందర్యం ఉన్నాయి. 
వంశములారా, రాజ్యములారా యెహోవా మహి 
మకు, స్తుతి కీర్తనలు పాడండి. 
యెహోవా నామాన్ని స్తుతించండి. మీ కానుకలు 
తీసుకొని ఆలయానికి వెళ్తండి. 
యెహోవా అందమై న ఆలయంలో ఆయనను 
ఆరాధించండి! భూమి మీద (ప్రతి మనిషి ఆయన 
ముందు వణకారి. 
యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! 
కనుక ప్రపంచం నాశనం చేయబడదు. యహోవా 
తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు. 
ఆకాశములారా సంతోషించండి! భూమీ, ఆనం 
దించుము! సముద్రమా, అందులోని సమస్తమా, 
సంతోషంతో ఘోషించుము! 
పాలాల్హారా, వాటిలో పండే సమస్తమా సంతో 
షించండి! అరణ్యంలో వృక్షాల్దారా, పాడుతూ 
సంతోషించండి. 
యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా 
ఉండండి. ప్రపంచాన్ని పారించుటకు* 
యెహోవా వస్తున్నాడు. న్యాయంగా, ధర్మంగా 
ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు. 


కీర్తన 97 
యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషి 
స్తోంది. దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి. 
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవ 
రించాయి. నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని 
బలపరుస్తాయి. 





పపంచాన్ని పాలించుటకు పాఠించుట లేదా న్యాయం 
ర్చుటు. 


కీర్తనలు 97:3-100:2 


3 


యిహూవా ముందర అగ్నిబయలు వెళ్తూ ఆయన 
శత్రువులను నాశనం చేస్తుంది. 

ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది. 
ప్రజలు దాన్ని చూచి భయపడతారు. 
యెహోవా ఎదుట పర్వతాలు మై నంలా కరగి 
పోతాయి. భూలోక ప్రభువు ఎదుట అవి కరిగి 
పోతాయి. 

ఆకాశములారా ఆయన మంచితనం గూర్చి 
చెప్పండి. ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును 
గాక! 

మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు. వారు 
వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు. కానీ ఆ 
ప్రజలు యిబ్బంది పడుతారు. వారి “దేవుళ్లు” 
యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు. 
సీయోనూ, విని సంతోషించుము! యూదా పట్టణ 
ములారా, నంతోషించండి! ఎందుకంటే 
యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు. 
సర్వోన్నతుడవై న యెహోవా, నిజంగా నీవే 
భూమిని పాఠించెవాడవు. ఇతర “దేవుళ్ల” కంటే 
నీవు చాలా మంచివాడవు. 

యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని 
ద్వేషిస్తారు. కనుక దేవుడు తన అనుచరులను రక్ష 
స్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన అనుచరు 
లను రక్షిస్తాడు. 

మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం 
(ప్రకాశిస్తాయి. 

మంచి మనుష్యులారా యెహోవాయందు ఆనం 
దించండి. ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి. 


కీర్తన 98 

స్తుతి క్రీర్హన. 
యెహోవా, నూతన అద్భుత క్రియలు చేశాడు 
గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. 
ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం 
తెచ్చింది. 
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపె 
ట్టాడు. యెహోవా తన నీతిని వారికి చూపించాడు. 
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, 
నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. రక్షించగల 
మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు. 
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద 
ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం 
ప్రారంభించండి. 
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. 
స్వరమండల సంగీతమా, ఆయనను స్తుతించుము. 
బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన 
యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. 


680 


8 


9 


భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా 
బిగ్గరగా పాడండి. 

నదులారా చప్పట్లు కొట్టండి. పర్వతములారా 
ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి. 
యెహోవా (ప్రపంచాన్ని పాలించుటకు వస్తు 
న్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన 
(ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో 
ఆయన ప్రజలను పాలిస్తాడు. 


కీర్తన 99 
యెహోవాయే రాజు. కనుక రాజ్యాలు భయంతో 
వణకాలి. కెరూబు* దూతలకు పెగా దేవుడు 
రాజుగా కూర్చున్నాడు. అందుచేత ప్రపంచం 
భయంతో కదలిపోతుంది. 
సీయోనులో యెహోవా గ్‌ ప్పవాడు. ప్రజలం 
దరి మీద ఆయన గొప్ప నాయకుడు. 
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. దేవుని 
నామం భీకరం. దేవుడు పరిశుద్దుడు. 
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా నీతిని 
నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి 
న్యాయాలను నీవే జరిగించావు. 
మన దేవుడెన యెహోవాను స్తుతించండి. ఆయన 
పవిత్ర పాదపీఠాన్ని ఆరాధించండి. 
పూష అహరోనులు దేవుని యాజకులలో 
కొందరు, మరియు దేవుని ఆరాధకులలో సమూ 
యేలు ఒకడు. వారు యెహోవాను ప్రార్ధించారు. 
దేవుడు వారికి జవాబు యిచ్చాడు. 
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. 
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. 
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. 
మా దేవా యెహోవా, నీవు వారి ప్రార్థనలకు 
జవాబు ఇచ్చావు. నీవు క్షమించే దేవుడవని, చెడు 
కార్యాలు చేసినందుకు (ప్రజలను నీవు శిక్షిస్తావని 
వారికి చూపించావు. 
మన దేవుడెన యెహోవాను స్తుతించండి. ఆయన 
పవిత్ర పర్వతంవెపు సాగిలపడి ఆయనను ఆరాధిం 
చండి. మన దేవుడన యహోవా నిజంగా 
పరిశుద్దుడు. a 





కీర్తన 100 

కృతజ్ఞత కీర్తన. 
భూమీ, యెహోవాను గూర్చి పాడుము! 
నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు! 
ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము. 





కెరూబులు దేవునినుండి విశేషమెన దూతలు. 
పాదపీఠం ఇది దేవాలయం అని అర్థము కావచ్చు. 


681 





యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే 
మనలను సృజించాడు. మనం ఆయన (ప్రజలము. 
మనము ఆయన గ్‌ రలము. 

కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి 
రండి. స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి 
రండి. ఆయననుగౌరవించండి. ఆయన నామాన్ని 
స్తుతించండి. 

యె హూవా మంచివాడు. ఆయన ప్రేమ నిరంతరం 
ఉంటుంది. ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు. 


కీర్తన 101 

దావీదు కీర్తన. 
ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. 
యెహోవా, నేను నీకు భజన చేస్తాను. 
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను 
నా ఇంటిలో పరిశుద్ధ జీవితం 'జీవిస్తాను. 
యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు? 
నా యెదుట ఏ విగ్రహాలు” ఉంచుకోను. అలా 
నీకు విలోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. 
నేను అలా చేయను! 
నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు 
పనులు చేయను. 
ఒకవేళ ఎవ్వరైనా తన పొరుగువారిని గూర్చి రహ 
స్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా 
అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరుల 
కంటే తామే మంచి వారమని తలుస్తూ అతిశయిం 
చడం నేను జరుగ నివ్వను. 
నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా 
చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను 
నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు 
జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండ 
గలరు. 
అబద్దీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. 
అబద్దీకులను నేను నా దగ్గర ఉండనివ్వను. 
ఈ డంలో నివసిరబే దుర్మార్గులను నేను ఎల్ల 
ప్పుడూ నాశనం చేస్తాను. దుర్మార్గులను 
యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్త 
గొడతాను. 


కీర్తన 102 
(శ్రమవడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన 
ఆరోవణలను యెహోవాకు చెప్పాలని అతడు 
తలంచినప్పటిది. 
యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం 
నేను పెడుతున్న నా మొర వినుము. 





విగ్రహాలు అక్షరార్థముగా భయంకర సంగతులు. 


2 


కీర్తనలు 100:3-102:18 


యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా 
నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. 
సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే 
నాకు జవాబు ఇమ్ము. 

పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది. నా 
జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది. 
నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న 
గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా 
ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను. 

నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది. * 
అరణ్యంలో నివసిస్తున్న గుడ్డగూబలా నేను ఒంట 
రిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో 
బతుకుతున్న గుడ్డగూబలా నేను ఒంటరిగా 
ఉన్నాను. 

నేను నిిద్రపోలేను. పై కప్పు మీద ఒంటరిగా 
నివసించే పక్షిలా నేను ఉన్నాను. 

నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు. 
నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించే 
టప్పుడు నా పేరు ప్రయోగిస్తారు. 

నా అధిక విచారమే నా భోజనం. నా కన్నీళ్లు నా 
పానీయాల్లో పడతాయి. 

ఎందుకంటే, నీవు నా మీద కోపగించావు. 
యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు. నీవు నన్ను 
కిందకు విసిరేశావు. 

సాయంకాలమయ్యేసరికి దీర్గమైన నీడలు అంతం 
అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం 
అయి పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా 
ఉన్నాను. 

అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. 
నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది. 

నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోను 
యెడల దయగా ఉండే సమయం వస్తూంది. 
యెరుషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు. 
జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరా 
ధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను 


గౌరవిస్తారు. 


ఎందుకంటే యెహోవా సీయోనును మరల 
నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు 
మరల చూస్తారు. 

దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు 
వింటాడు. దేవుడు వారి (ప్రార్థనలు వింటాడు. 
రాబోయే తరం వారు చదువుకొనేందుకు ఈ 
సంగతులు రాసి పెట్టు. అప్పుడు భవిష్యత్తులో 
ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు. 





నా బరువు తగ్గిపోతూంది అక్షరార్థంగా నా ఎముకలు నా 
చర్మానికి అంటుకుపోతవి. 


కీర్తనలు 102:19-103:22 


682 


19 యెహోవా పెవున్న తన పవిత్ర స్థానం నుండి 7 


20 


21 


22 


23 


24 


25 


26 


లగ 


28 


కిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి 
కింద భూమిని చూస్తాడు. 


ఖెదీల ప్రార్థనలు ఆయన వింటాడు. మరణశిక్ష 


విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు. 
సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబు 
తారు. వారు యెహోవా నామాన్ని యెరూషలే 
ములో స్మరిస్తారు. 

జనసమూహములు కలిసి పోగుచేయ బడునప్పుడు 
రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చి 
నప్పుడు ఇది జరుగుతుంది. 

నాలో బలం పోయింది. నా జీవితం తక్కువగా 
చేయబడింది. 

కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకు 
నిగా ఉండగానే నన్ను చావనివ్వకు. దేవా, నీవు 
శాశ్వతంగా జీవిస్తావు. 

చాలా కాలం క్రిందట నీవు (ప్రపంచాన్ని సృష్టిం 
చావు. ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు. 
ప్రపంచం, ఆకాశం అంతం అవుతాయి. కానీ నీవు 
శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడెపోతాయి. 
మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని 
మార్చి వేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి. 
కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు. నీవు శాశ్వ 
తంగా జీవిస్తావు! 

ఈ వేళ మేము నీ సేవకులము. భవిష్యత్తులో 
మా సంతతి వారిక్కడ నివసిస్తారు. మరియు వారి 
సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు. 


కీర్తన 103 

దావీదు క్తీర్తన. 
నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము. నా 
సర్వ అంగములారా ఆయన పవిత్ర నామాన్ని 
స్తుతించండి. 
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. 
ఆయన నిజంగా దయగలవాడని మరచి పోకుము. 
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తు 
న్నాడు. మన రోగాలన్నింటినీ ఆయన బాగు 
చేస్తున్నాడు. 
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తు 
న్నాడు. ఆయన (పేమ, జాలి మనకు ఇస్తున్నాడు. 
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు 
ఇస్తున్నాడు. ఆయన మనలను పక్షిరాజు పిల్లవలా 
మరల పడుచువారినిగా చేస్తున్నాడు. 
యె హూవా న్యాయం కలవాడు. ఇతర మనుష్యుల 
ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన (ప్రజలకు 
దేవుడు న్యాయం జరిగిస్తాడు. 


20 


21 


22 


దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్చాడు. 
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీ 
యులకు దేవుడు చూపించాడు. 

యెహోవా జాలిగలవాడు, దయగలవాడు. దేవుడు 
సహనంగలవాడు, (ప్రేమపూర్ణుడు. 

యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు. 
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో 
ఉండడు. 

మనం దేవునికి విలోధంగా పాపం చేశాం. కాని 
మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు. 
భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత 
ఎత్తుగా తన అనుచరుల ఎడల దేవుని (పేమ 
ఉన్నది. 

పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్టు దేవుడు 
మననుండి మన పాపాలను అంత దూరం తీసి 
వేశాడు. 

తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. 
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్లు 
కూడా దయగా ఉంటాడు. 

మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు. మనం 
మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు. 
మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు. 
మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు. 
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని 
దేవునికి తెలుసు. ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. 
ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడి 
పోతుంది. త్వరలోనే ఆ పువ్వు ఎక్కడ ఎగురు 
తుందో నీవు చూడలేకపోతావు. 

కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు తన అనుచరులను శాశ్వతంగా (ప్రేమిస్తాడు. 
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లల 
యెడల, ఎంతో మంచివాడుగా ఉంటాడు. 

దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన 
మంచివాడు. దెవుని ఆదెశాలకు విధయులయ్యి 
వారికి ఆయన మంచివాడు. 

దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మరియు 
ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు. 
దేవదూతలారా, యెహోవాను స్తుతించండి దేవ 
దూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే 
శక్తిగల సెనికులు. మీరు దేవుని మాట విని ఆయన 
ఆదేశాలకు విధేయులవ్వండి. 

యె హాూవా సర్వ్మసెన్యములారా, ఆయనను స్తుతిం 
చండి. మీరు ఆయన సేవకులు, దేవుడు కోరే 
వాటిని మీరు చేస్తారు. 

అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. 
అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాఠిస్తాడు. అవన్నీ 
యెహోవాను స్తుతించాలి! నా ప్రాణమా, 
యెహోవాను స్తుతించుము! 








683 


కీర్తన 104 
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! 
యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. 
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు. 
ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్టుగా నీవు 
వెలుగును ధరిస్తావు. ఆకాశాలను నీవు తెరగా 
పరుస్తావు. 
దేవా వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు. 
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగి 
స్తావు. గారి రెక్కల మీద నీవు ఆకాశంలో 
ప్రయాణం చేస్తావు. 
దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు. నీ 
సేవకులను అగ్నిలా చేశావు. 
దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మిం 
చావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు. 
దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పి 
వేశావు. నీళ్లు పర్వతాలను కప్పి వేశాయి. 
కానీ నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లి 
పోయాయి. దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు 
వంటనే వెళ్లిపోయాయి. 
పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత నీవు 
వాటికోసం చేసిన స్థలాల్లొోకి నీళ్లు ప్రవహించాయి. 
సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు 
భూమిని కప్పివేసేట్టుగా మరల _ ఎన్నటికీ 
ఉప్పాంగవు. 
దేవా, నీటి ఊటలనుండి నీటి కాలవలలోనికి నీవే 
నీళ్లను ప్రవహింప చేస్తావు. పర్వతాల జలధారల 
ద్వారా నీవు నీటిని కిందికి కాలువలా ప్రవహింప 
జేసావు. 
నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను 
ఇస్తాయి. అక్కడ నీళ్లు తాగటానికి అడవి గాడిదలు 
కూడ వస్తాయి. 
నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు 
వస్తాయి. సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద 
నుండి అవి పాడుతాయి. 
దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు. దేవుడు 
చేసిన పనులు భూమికి అవసరమై న ప్రతి దాన్నీ 
ఇస్తాయి. 
దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు 
చేస్తావు. వేము పెంచుటకు (ప్రయాసపడే 
మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి 
మీద నుండి మాకు లభించే ఆహారం. 
దేవా, మమ్మల్ని సంతోషపెట్టే (ద్రాక్షారసం నీవు 
మాకు ఇస్తావు. మా చర్మాన్ని నునుపు చేసే 





చర్మాని 
క. 


నునుపు అక్షరార్టంగా “మా ముఖాల్ని ప్రకాశింప 
, మమ్మల్ని సంతోషపెట్ల” అనే అరం యివ్వవచ్చు. 
లు థ@ 


20 


21 


22 


23 


24 


25 


26 


27. 


28 


29 


కీర్తనలు 104:1-29 


తైలాన్ని నీవు మాకిస్తావు. మమ్మల్ని బలంగల 
వారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు. 
లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు 
నాటాడు. ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి 
సమృద్ధిగా నీళ్ళున్నాయి. 

పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్ద 
కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి. 
పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం, పెద్ద 
బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు. 

దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు 
చంద్రుణ్హిచ్చావు. దాని మూలంగా పండుగ రోజు 
లను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమిం 
చాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు. 

చీకటిని నీవు రాత్రిగా చేశావు. ఆ సమయాన 
అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా 
సంచరిస్తాయి. 

సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి. అవి 
దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను 
అడుగుతున్నట్టు ఉంటుంది. 

మరల సూర్యుడు ఉదయించినప్పుడు ఆ జంతు 
వులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి. 
అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు 
వెళ్తారు. సాయంత్రం వరకు వారు పని చేస్తారు. 
యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. 
భూమి నీ కార్యాలతో నిండిపోయింది. నీవు చేసే 
ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు. 

మహా సము దాన్ని చూడు. అది ఎంతో పెద్దది 
మహా సముద్రంలో రకరకాల (ప్రాణులు నివసి 
స్తాయి. వాటిలో కొన్ని (ప్రాణులు పెద్దవి కొన్ని 
చిన్నవి. మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కిం 
చుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి. 

మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి. 
నీవు చేసిన సముద్ర ప్రాణి మకరంో ఆ సము 
(ద్రంలో ఆడుకుంటుంది. 

దేవా, ఆ (ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. 
దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం 
దేవా, జీవించే (ప్రాణులన్నీ తినే ఆహారం నీవే 
వాటికి ఇస్తావు. మంచి భోజనంతో నిండిన నీ 
గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు 
భోజనము చేస్తాయి. 

నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు అవి భయ 
పడిపోతాయి. వాటి ప్రాణం వాటిని విడిచి నప్పుడు 
అవి బలహీనమై చస్తాయి. మరియు అవి మరల 
మట్టి అయిపోతాయి. 





మకరం సముద్ర రాక్షసి. సముద్రపు మహా శక్తికి గురుతు. 


కీర్తనలు 104:30-105:26 


30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినపుడు, అవి 
మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల 
కొత్తదిగా అవుతుంది. 

యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక. 

యెహోవా చేసిన వాటిని ఆయన అనుభ 

వించునుగాక. 

32 యెహోవా భూమివై పు చూసేటప్పుడు అది వణ 
కుతుంది. ఆయన పర్వతాలను ముప్టేటప్పుడు 
వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది. 

33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడు 
తాను. నేను బతికి ఉండగా యెహోవాకు స్తుతులు 
పాడుతాను. 

34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోష 
పడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విష 
యమై నేను సంతోషిస్తున్నాను. 

35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును 
గాక. దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు 
గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! 
యెహోవాను స్తుతించు! 


3 


(యో 


కీర్తన 105 

1 యిహూవాకు కృతజ్ఞతలు చల్రించుము. ఆయన 
నామాన్ని ఆరాధించుము. ఆయన చేసే అద్భుత 
కార్యాలను గూర్చి జనాలతో చెప్పు. 

2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు 
స్తుతులు పాడుము. ఆయన చేసే అద్భుతకార్యాలు 
అన్నింటిని గూర్చి చెప్పు. 

3 ద్ర్యైూపహోూవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశ 
యించు. యెహోవాను ఆరాధించే ప్రజలారా, 
మీరంతా సంతోషించండి. 

4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి. సహా 
యంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్తండి. 

5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం 
చేసుకోండి. ఆయన అదుతాలను, జ్ఞానంగల 
నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి. 

6. దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు. 
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు 
మీరు. 

7 యెహోవా మన దేవుడు. యెహోవా సర్వ 
లోకాన్నీ పాలిస్తాడు.” 

8 దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసి 
కోండి. 1000 తరాలవరకు ఆయన ఆదేశాలను 
జ్ఞాపకం ఉంచుకోండి. 

9 దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు. 
ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు. 





యెహోవా ... పాలిస్తాడు అక్షరార్థముగా “ఆయన ఆజ్ఞలు 
ప్రపంచమంతటిలో ఉన్నవి.” 


684 


10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం 
ఇచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత 
ఒడంబడిక చేసాడు. 

11 "నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు 
చెందుతుంది.” అని దేవుడు చెప్పాడు. 

12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు 
దేవుడు ఆ వాగ్దానం చేశాడు. మరియు వారు 
కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే. 

13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి 
వారు ప్రయాణం చేసారు. 

14 కానీ యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించ 
ప దేవుడు చేసాడు. వారిని బాధించవ 
ద్దని దవుడు రాజులను హెచ్చరించాడు. 

15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధిం 
చవద్దు. నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” 
అని దేవుడు చెప్పాడు. 

16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. 
ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు. 

17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు 
యోసేపు అనే మనిషిని పంపించాడు. యోసేపు 
ఒక బానిసవల అమ్మబడ్డాడు. 

18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు. అతని 
మెడకు వారు ఒక ఇనుప కంబు వేశారు. 

19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేం 
తవరకు అతడు బానిసగా యోసేపు చెప్పింది 
సరియ నది అని యెహోవా సందేశం రుజువు 
చేసిందీ. 

20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిస్ట్ర 
రాజు ఆదేశించాడు. అనేక మందికి అధికారిగా ఉన్న 
అతనిని కారాగారం నుండి వెళ్టనిచ్చాడు. 

21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా 
నియమించాడు. రాజ్యంలో అన్ని విషయాలను 
గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు. 

22 యోసపు యితర నాయకులకు హెచ్శరిక 
ఇచ్చాడు. పెద్ద మనుష్యులకు యోసపు 
నేర్పించాడు. 

23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు. 
యాకోబు హాము దేశంలో*ో నివసించాడు. 

24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది. 
వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు. 

25 కనుక ఈజిస్ట్ర ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషిం 
చటం మొదలు పెట్టారు. ఈజబిస్ట్రవారు బానిసలకు 
విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు. 

26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను, తాను 
ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును 
పంపించాడు. 





హాము దేశం ఈజిప్ట్రువారు హాము వంశస్థులని బైబిలు 
తెలియజేస్తుంది. 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


685 


కీర్తనలు 105:27-106:12 


హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి 44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు 


దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు. 
దేవుడు కటిక చీకటిని పంపించాడు. కాని ఈజిప్ట్ర 
వాళ్ళు ఆయన మాట వినలేదు. 

కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. వాళ్ల 
చేపలన్నీ చచ్చాయి. 

ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. రాజు గదు 
లలో కూడ కప్పలు ఉన్నాయి. 

దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు, దోమలు 
వచ్చాయి. అన్నిచోట్లా అవే ఉన్నాయి. 

దేవుడు వర్ణాన్ని వడగండ్భుగా చేశాడు. ఈజిస్ట్రవారి 
దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి. 
ఈజిస్ట్రవారి [ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను 
దేవుడు నాశనం చేశాడు. వారి దేశంలో ప్రతి 
చెట్టునూ దేవుడు నాశనం చేసాడు. 

దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు, పచ్చిగడ్డి మిడు 
తలు వచ్చాయి. అవి లెక్కింపజాలనంత విస్తారంగా 
ఉన్నాయి. 

మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు దేశంలోని మొక్క 
అన్నింటినీ తినివేశాయి. నేల మీద పంటలన్నిం 
టినీ అవి తినివేశాయి. 

అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతా 
నాన్నీ దేవుడు చంపేశాడు. వారి జ్యేష్ట కుమారు 
లను దేవుడు చంపివేశాడు. 

అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను 
బయటకు తీసుకొని వచ్చాడు. వారు వెండి 
బంగారాలు వారి వెంట తెచ్చారు. దేవుని ప్రజలు 
ఎవ్వరూ తొ ట్రిల్రి పడిపోలేదు. 

దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతో 
షించింది. ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి 
వారు భయపడ్డారు. 

దేవుడు తన మేఘాన్ని ఒక దుష్పటిలా పరిచాడు. 
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు 
తన అగ్ని స్తంభాన్ని ఉపయోగించాడు. 

ప్రజలు భోజనం కోసం అడిగినప్పుడు దేవుడు 
వారికి పూరేళ్లను రప్పించాడు. దేవుడు వారికి 
ఆకాశం నుండి సమృద్ధిగా రొజ్టైను యిచ్చాడు. 
దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ 
వచ్చాయి. ఎడారిలో ఒక నది ప్రవహించడం మొద 


లంది. 


దేవుడు తన పవిత వాగ్దానం జ్ఞాపకం చేసి 
కొన్నాడు. దేవుడు తన సేవకుడు అబ్రాహాముకు 
చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు. 

దేవుడు తన ప్రజలను ఈజిస్ట్రునుండి బయటకు 
రప్పించాడు. (ప్రజలు వారి సంతోష గీతాలు 
పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు. 


45 


తన (ప్రజలకు ఇచ్చాడు. ఇతరుల కష్టార్దితాన్ని 
దేవుని ప్రజలు పొందారు. 

దేవుడు తన (ప్రజలు తన న్యాయ చట్టాలకు విధే 
యులవుతారని ఇలా చేసాడు. వారు ఆయన ఉప 
దేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు 
ఇలా చేసాడు. యెహోవాను స్తుతించండి. 


కీర్తన 106 
యెహోవాను స్తుతించండి! యెహోవా మంచి 
వాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్తించండి. 
దేవుని (పేమ శాశ్వతంగా ఉంటుంది. 
యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ 
వర్ణించలేరు. ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని 
స్తుతించలేరు. 
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతో 
షంగా ఉంటారు. ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచి 
పనులు చేస్తూంటారు. 
యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేట 
ప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను 
కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 
యెహోవా, నీ జనులకు నీవు చేసేమంచి వాటిలో 
నన్ను పాలుపొందనిమ్ము నీ ప్రజలతో నన్ను 
సంతోషంగా ఉండనిమ్ము. నీ జనంతో నన్ను నీ 
విషయమై అతిశయించనిమ్ము. 
మా పూర్వీకుల్దా మేము కూడా పాపం 
చేసాము. మేము తప్పులు చెడుకార్యాలు చేసాము. 
యెహోవా, ఈజిస్ట్రలో నీవు చేసిన అద్భుతాలను 
మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీ 
అపరిమితనైన ప్రేమను పరు జ్ఞాపకముంచు 
కోలేదు. కొని, ఎర్రసముద్రం వద్ద మహోన్నతు 
డైన దేవునికి విరోధంగా ఎదురు "తిరిగారు. 
అయినా ఆయన తన నామము కోసం వారిని 
రక్షించాడు, ఎందుకంటే తన మహాశక్తిని వారికి 
తెలియజేయాలని. 
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముదం ఎండి 
పోయింది. దేవుడు మన పూర్వీకులను లోతైన 
సము(దంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, 
దానిమీద నడిపించాడు. 
మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు 
రక్షించాడు. వారి శత్రువుల బారి నుండి దేవుడు 
వారిని కాపాడాడు. 
అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో 
ముంచేశాడు కప్పివేసాడు. వారి శత్రువులు ఒక్కరూ 
తప్పించుకోలేదు! 
అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు. 
వారు ఆయనకు స్తుతులు పాడారు. 





కీర్తనలు 106:13-43 


686 


13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు 28 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


వెంటనే మరచిపోయారు. వారు దేవుని సలహా 
వినలేదు. 

మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు. 
అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు. 

కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు 
వారికి ఇచ్చాడు. అయితే దేవుడు వారికి ఒక 
భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు. 

ప్రజలు మోషే మీద అసూయ పట్టారు. 
యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద 
వారు అసూయపడ్డారు. 

కనుక ఆ అసూయాపరులను దేవుడు శిక్షించాడు. 
భూమి తెరచుకొని దాతానును మింగివేసింది. 
తరువాత భూమి మూసుకొంటూ అబీరాము 
సహచరులను కప్పేసింది. 

అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చి 
వేసింది. ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది. 
'హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను 
చేశారు. వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు. 

ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని వారి 
మహిమ గల దేవునిగా మార్చేశారు. 

మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి 
మర్చిపోయారు. ఈజిప్టులో అద్భుతాలు చేసిన 
దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు. 

హాము దేశంలో* దేవుడు అద్భుత కార్యాలు 
చేశాడు. దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర 
కార్యాలు చేశాడు. 

దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు. 
కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే 
ఆయనను నివారించాడు. దేవునికి చాలా కోపం 
వచ్చింది. కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయ 
కుండా మోషే అడ్డుపడ్డాడు. 

అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశం 
లోనికి వెళ్లేందుకు నిరాకరించారు. ఆ దేశంలో 
నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడు వారికి 
సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు. 

మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాక 
రించారు. 

అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని 
దేవుడు ప్రమాణం చేసాడు. 

వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తా 
నని దేవుడు ప్రమాణం చేసాడు. మన పూర్వీకు 
లను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు 
ప్రమాణం చేసాడు. 





హాము దేశం ఈజిప్టు. 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 





బయల్పెయోరు దగ్గర దేవుని ప్రజలు బయలు 
దేవత పూజలో పాల్గొన్నారు. చచ్చినవారికి, విగ్ర 
హానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు 
తిన్నారు. 

దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. 
మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు. 
కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు. దేవుడు 
రోగాన్ని ఆపుచేసాడు. 

ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి 
తెలుసు. మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు 
దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు. 

మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది. మోషేతో 
ఏదో చెడు కార్యము వారు చేయించారు. 

ఆ (ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు. 
అందుచేత మోషే అనాలోచితంగా మాటలు 
అనేశాడు. 

కనానులో నివసిస్తున్న ఇతర రాజ్యాలను నాశనం 
చేయమని యెహోవా (ప్రజలకు చెప్పాడు. కాని 
ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. 
ఇశ్రాయేలు (ప్రజలు ఇతర ప్రజలతో కలిసి 
పోయారు. ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు 
కూడా చేశారు. 

ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా 
తయారయ్యారు. ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న 
దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు 
పెట్టారు. 

దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం 
చంపి ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు. 
దేవుని ప్రజలు నిర్జోషులను చంపివేసారు. వారు 
తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు 
అర్చించారు. 

కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు 
మై లపడ్డారు. దేవుని ప్రజలు తమ దేవునికి 
అపనమ్మకస్తులా ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే 
చేసారు. 

దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది. దేవుడు 
వారితో విసిగిపోయాడు! 

దేవుడు తన (ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగిం 
చాడు. వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా 
దేవుడు చేసాడు. 

దేవుని ప్రజలను శత్రువులు వారిని తమ అదు 
పులో పెట్టుకొని వారికి జీవితాన్నే కష్టతరం 
చేసారు. 

దేవుడు తన ప్రజలను అనేకసార్డు రక్షించాడు. 
కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన 
వాటినే వారు చేశారు. దేవుని ప్రజలు ఎన్నెన్నో 
చెడ్డపనులు చేసారు. 


44 


45 


46 


47 


48 


687 


కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా 
వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొర 
పెట్టారు. ప్రతిసారీ దేవుడు వారి ప్రార్థనలు 
విన్నాడు. 

దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం 
చేసుకొన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప 
ప్రేమతో వారిని ఆదరించాడు. 

ఆ ఇతర ప్రజలు దేవుని (ప్రజలను ఖెదీలుగా పట్టు 
కొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల 
ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు. 

మా దేవుడవై న యెహోవా, మమ్ములను రక్షించు. 
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా నా జనముల 
మద్యనుండి మమ్మల్ని సమీకరించుము. కనుక 
ఆయనకు మనం స్తుతులు పాడగలం. 
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతిం 
చండి. దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన 
శాశ్వతంగా జీవిస్తాడు. మరియు ప్రజలందరూ, 
“ఆమేన్‌! యెహోవాను స్తుతించండి!” అని 
చెప్పారు. 


అయిదవ భాగం 
కీర్తన 107 

యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞ 
తలు చెల్టించండి. ఆయన ప్రేమ శాశ్వతం. 
యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు 
చెప్పాలి. వారి శ[తువుల నుండి యెహోవా 
రక్షించిన ప్రతి మనిషి ఆయనను స్తుతించాలి. 
అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను 
ఒక్కచోట సమావేశపర్చాడు. తూర్పు పడమరల 
నుండి, ఉత్తర దక్షిణాలగ నుండి ఆయన వారిని 
తీసుకొని వచ్చాడు. 
ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరిం 
చారు. వారు నివసించుటకు ఒక పట్టణంకోసం 
ఆ ప్రజలు వెదకుతున్నారు. కానీ వారికి ఒక్క 
పట్టుణం కూడా దొరకలేదు. 
ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి బలహీనం 
అయ్యారు. 
అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు 
ఏడ్చి, మొరపెట్టి వేడుకొన్నారు. యెహోవా ఆ 
(ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు. 
ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ 
పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. 
యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు 
చెప్పండి! ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య 
కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. 








దక్షిణం అక్షరార్థంగా హీబూలో “సముద్రము అని ఉంది. 


కా 


ఒక చిన్నమార్పు ఏమంటే అది దక్షిణ. 


20 


21 


22 


23 


24 


కీర్తనలు 106:44-107:24 


దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరు 
స్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదా 
ర్థాలతో దేవుడు నింపుతాడు. 

దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగా 
రాల్లో కటకటాల వెనుక ఖైదీలుగా ఉన్నారు. 
ఎందుకంకే దేవుడు చెప్పిన విషయాలకు ఆ 
ప్రజలు విరోధంగా పోరాడారు. సర్వోన్నతుడై న 
దెవుని సలహా వినుటకు వారు నిరాకరించారు. 

ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా దేవుడు వారికి 
జీవితాన్ని కష్టతరం చేశాడు. వారు తొ(ట్రిల్డి, పడి 
పోయారు. మరి వారికి సహాయం చేసేవారు 
ఎవ్వరూ లేకపోయారు. 

ఆ (ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు 
సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. 
వారి కష్టాల నుండి యెహోవా వారిని రక్షించాడు. 
దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాల 
నుండి బయటకు రప్పించాడు. మరియు వారు 
బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు. 
యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు 
చెల్లించండి. ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య 
కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. 
దేవా; మా శత్రువులను ఓడించుటకు మాకు 
సహాయం చేయుము. వారి ఇత్తడి తలుపులను 
దేవుడు పగులగొట్టగలడు. వారి ద్వారాల మీది 
ఇనుప గడియలను దేవుడు చితకగి"ట్టుగలడు. 
కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల 
ద్వారా తెలివితక్కువ వాళశ్తయ్యారు. మరియు వారి 
పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు. 

ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు, వారు 
చావుకు సమీపించారు 

వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం 
కోసం యెహోవాకు మొరపెట్టారు. యెహోవా 
వారిని వారి కష్టాల నుండి రక్షించాడు. 

దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక 
ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు. 
యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు 
చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే 
ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు 
చెల్తించండి. 

యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయ 
నకు బలులు అర్చించండి. యెహోవా చసిన 
పనులను గూర్చి సంతోషంగా చెప్పండి. 
కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం 
చేశారు. వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు. 
ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను 
చూశారు. సముద్రం మీద యెహోవా చేసిన 
ఆశ్చర్యకార్యాలను వారు చూశారు. 





కీర్తనలు 107:25-108:9 


25 


26 


27 


28 


29 


దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం 
ఎుదలయింది. అలలు అంతకంతకు పద్ద 
వయ్యాయి. 

అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి. తుఫాను 
మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు 
ధైర్యాన్ని కోల్పోయారు. 

ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడి 
పోతున్నారు. నావికులుగా వారి నైపుణ్యం నిష్ప 
యోజనం. 

వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం 
కోసం వారు యెహోవాకు మొర పెట్టారు. 
మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి 
రక్షించాడు. 

దేవుడు తుఫానును ఆపివేసి, అలలను నెమ్మది 
పర్చాడు. 


30 సముదం నిమ్మళించినందుకు నావికులు సంతో 


3 


(యో 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


షించారు. వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని 


శ్లేమంగా నడిపించాడు. 


యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు 
చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే 
ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు 
చెల్తించండి. 

మహా సమాజంలో యెహోవాను స్తుతించండి. 
పెద్దలు నమావేశవు నప్పుడు ఆయనను 
స్తుతించండి. 

దేవుడు నదులను ఎడారిగా మార్చాడు. నీటి 
ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు. 
సారవంతమైన భూమిని పనికి మాలిన ఉప్పు 
భూమిగా దేవుడు మార్చాడు. ఎందుకంటే, అక్కడ 
నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే. 
దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు. 
ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా 
చేశాడు. 

దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి 
నడిపించాడు. ఆ ప్రజలు నివాసం ఉండుటకు 
ఒక పట్టుణాన్ని నిర్మించాడు. 

ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. 
పొలంలో ద్రాక్షలు వారు నాటారు. వారికి మంచి 
పంటు వచ్చింది. 

దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుం 
బాలు పెద్దవయ్యాయి. వారికి ఎన్నెన్నో పశు 
వులు ఉన్నాయి. 

విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు 
చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి. 

దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవ 
మానించాడు. బాటలు లేని ఎడారిలో దేవుడు 
వారిని తిరుగులాడనిచ్చాడు. 


688 


41 


42 


43 


అయితే, అప్పుడు దేవుడు ఆ పేద (ప్రజలను 
వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు. ఇప్పుడు 
వారి కుటుంబాలు గారెల మందల్ల్హా పెద్దవిగా 
ఉన్నాయి. 

మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు. 
కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో 
తెలియక ఉంటారు. 

ఒక వ్యక్తీ తెలివిగలవాడెతే అతడు ఈ సంగతులను 
జ్ఞాపకం ఉంచుకొంటాడు. ఒక వ్యక్తీ తెలివిగల 
వాడైతే నిజంగా దేవుని (ప్రేమ అంటే ఏమిటో 
(గహీస్తాడు. 


కీర్తన 108 

దావీదు స్తుతి క్రీర్హన. 
దేవా, నా హృదయం నా ఆత్మ నిశ్చలముగా 
నున్నది. నేను పాడుటకు, స్తుతి కీర్తనలు వాయిం 
చుటకు సిద్ధంగా ఉన్నాను. 
స్వర మండలములారా, సితారలారా మనం 
సూర్యున్ని మేల్కొలుపుదాం 
యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను 
స్తుతిస్తాము. ఇతర ప్రజల మధ్య మేము నిన్ను 
స్తుతిస్తాము. 
యెహోవా, నీ (పేమ ఆకాశాల కన్న ఉన్నత 
మైనది. నీ నిజమైన (పేమ మహా ఎత్తయిన 
మేఘాల కన్న ఉన్నతమై నది. నీ సత్యం ఆకాశాల 
వరకు కూడా చేరుకున్నది. 
దేవా, ఆకాశాలకు పెగా లమ్ము! సర్వ ప్రపంచం 
నీ మహిమను చూడనిమ్ము. 
దేవా, నీకిష్టులై నవారిని రక్షించుము. నా ప్రార్థనకు 
జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము. 
యెహోవా తన ఆలయము నుండి* మాటాడి 
యిలా చెప్పాడు, “యుద్ధంలో నేను గెలుస్తాను! 
ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను. (ఈ 
భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను) నా 
ప్రజలకు షెకెమును ఇస్తాను. వారికి సుక్కోతు 
లోయను ఇస్తాను. 
గిలాదు, మనష్షే నావి. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం. 
యూదా నా రాజ దండం. 
మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లాం. 
ఎదోము నా చెప్పులు మోసే బానిస. ఫిలిష్తీ 
యులను జయించాక నేను విజయంతో కేకలు 
వేస్తాను.” 





సూర్యున్ని ఇది ఆలయంలో ఉదయం బలి అర్పణల 
సమయం కావచ్చు. 


ఆలయము నుండి లేదా “ఆయన పరిశుద్దతలో.” 


689 


శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు? 
ఎదోమును జయించటానికి నాకు ఎవరు 
సహాయం చేస్తారు? 

దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా 
సైన్యంతో నీవు వెళ్లవు అని అనటం “నిజమేనా? 
దేవా, మా శతువును ఓడించుటకు దయచేసి 
మాకు సహాయం చేయుము మనుష్యులు మాకు 
సహాయం చేయలేరు! 

దేవుడు మాతమే మమ్మల్ని బలపరచగలడు. 
దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు. 


కీర్తన 109 

నంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. 
దేవానా ప్రార్థనలను 'పెడచెవిని పెట్టవద్దు. 
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్దాలు చెబుతు 
న్నారు. నిజం కాని సంగతులు ఆ అబద్దికులు 
చెబుతున్నారు. 
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు 
చెబుతున్నారు. ఏ కారణం లేకుండానే ప్రజలు 
నా మీద దాడి చేస్తున్నారు. 
నేను వారిని ్రేమిస్తున్నాను. కాని వారు నన్ను 
ద్వేషిస్తున్నారు. కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను 
'ప్రాధ్టిస్తున్నాను. 
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను. కాని 
వారు నాకు చెడ్డపనులు చెస్తున్నారు. నను వారిని 
ప్రేమించాను. కాని వారు నన్ను ద్వేషించారు. 
నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని 
శిక్షించుము. వానిదే తప్పు అని రుజువు చేయగల 
ఒక మనిషిని చూడుము. 
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయ 
వాదిని తీర్చు చెప్పనీయుము. నా శత్రువు చెప్పే 
ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయిము. 
నా శత్రువును త్వరగా చావనీమ్ము. నా శత్రువు 
ఉద్యోగం మరొకరు తీసికొనును గాక! 
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని 
భార్య విధవరాలు అగుగాక! 
వాళ్లు వారి ఇల్టు పోగొట్టుకొని భిక్షగాళ్ళు అగుదురు 
గాక! 
నా శత్రువు ఎవర్షికెతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు 
అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము. అతని కష్టా 





న్లీతం అంతా తెలియని వాళ్లైవరినో తీసికోనివ్వుము. 


నా శ్యతువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని 
నా ఆశ. అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించ 
కూడదని నా ఆశ. 

నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత 
తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొల 
గించి వేయుదురు గాక. 


14 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


కీర్తనలు 108:10-109:27 


నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను 
యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని 
నా ఆశ. 

ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం 
చేసికొంటాడని నా ఆశ. ప్రజలు నా శత్రువును 
పూర్తిగా మరచి పోయేటట్టు యెహోవా వారిని బల 
వంతం చేస్తాడని నా ఆశ 

ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ 
చేయలేదు. అతడు ఎన్నడూ ఎవరినీ (ప్రేమించ 
లేదు. అతడు నిరుపేద, నిస్సహాయ (ప్రజలకు 
జీవితం ఎంతో కష్టతరం చేసాడు. 

ప్రజలకు సంభవించే చెడు సంగతులు శాపము 
చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం. కనుక 
ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము. 
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ 
దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు. కనుక అతనికి 
మంచి సంగతులేవీ జరుగనివ్వకుము. 

శాపాలే వానికి వుస్తాలుగా ఉండనిమ్ము. దుర్మా 
ర్లులు తాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము. 
శాపాలే వాని శరీరం మీద తెలంగా ఉండనిమ్ము. 
శాపాలే ఆ దుర్మార్లునికి చుట్టే వస్తాలుగా ఉండ 
నిమ్ము. శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండ 
నిమ్ము. 

నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తా డని 
నేను ఆశిస్తున్నాను. నన్ను చంపాలని చూస్తున్న 
మనుష్యులందరికీ వాటన్నిటినీ యహోవా 
చేస్తాడని నేను ఆశిస్తున్నాను. 

యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి 
గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు. నీకు 
ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను 
రక్షించుము. 

నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని, నేను 
నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలి 
పోయింది. 

దినాంతంలో దీర్గ ఛాయలవలె నా జీవితం అయి 
పోయినట్టు నాకు అనుపిస్తుంది. ఎవరో నలిపివేసిన 
నల్రిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. 

నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బల 
హీనంగా ఉన్నాయి. నా బరువు తగ్గిపోయి నేను 
సన్నబడుతున్నాను. 

చెడ్డవాళ్ళు నన్ను అవమానిస్తారు. వారు నన్ను 
చూచి వారి తలలు ఊపుతారు. 

దేవా యెహోవా! నాకు సహాయం చేయుము! 
నీ నిజమైన (ప్రేమను చూపించి నన్ను రక్షించుము. 
అప్పుడు ఏ నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు 
తెలుసుకొంటారు. నాకు కరిగిన సహాయం నీ 
శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు. 


కీర్తనలు 109:28-112:5 


28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని 
యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు. వారు 
నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము. 
అప్పుడు నీ సేవకుడనెన నేను సంతోషిస్తాను. 

29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము! వారు వారి 
సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము. 

30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 
అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను 
స్తుతిస్తాను. 

31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా 
నిలిచి ఉన్నాడు. వారిని మరణానికి అప్పగించాలని 
ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. 


కీర్తన 110 
దావీదు స్తుతి క్తీర్తన. 

1 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను 
ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” 
అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు. 

2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం 
చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొద్దలా నీవు 
నీ శత్రువులను వారి స్వంత దేశాలలో పాలించు 
నంత వరకు అది విస్తరిస్తుంది. 

3 నీవు రాజువెన రోజుననే నీ (ప్రజలు నీతో కలు 
స్తారు. నీవు 1 పుట్టినప్పటినుండి పవిత్రమై న అందం 
నీకు ఉంది. ఇప్పుడు స్తీ బాల్యం నుండి నీకు 
ఉన్న ఆ ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి 
వస్తుంది.* 

4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా 
తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము 
యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్షం 
నుండి కాదు. నీది వేరెన యాజకత్వం. అది 
మెల్కీసెదెక్‌ వర్గానికి “చెందిన యాజకునిలా 
వున్నట్టు ఉంది.” 

5 నా ప్రభువు నీ కుడీ పక్కన వున్నాడు. ఆయన 
కోపమముతో రాజులను చితకగొడతాడు. 

6 దేవుడు రాజ్యాలకు తీర్చు తీర్చాడు. ఆ గొప్ప 
దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేల 
నిండి పోయింది! 

7 మార్గంలోని సెలయేటినుండి” రాజు మంచినీరు 
తాగుతాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, 
చాలా శక్తివంతంగా ఉంటాడు. 





ఇప్పుడు ... వస్తుంది హెట్రీ భాషలో ఈ వాక్యాన్ని అర్ధం 
చేసుకోవటం కష్టం. ఇది అక్షర్రార్ధంగా : “గర్భంనుండి పరిపద్ద 
(ప్రకాశం నీది. నీయౌవనపు నీమంచు నీకు సూర్యోదయగా 
అయినది. 


సెలయేరు ఇది యెరూషలేములో గీహోను ఊట కావచ్చు. 


రాజుగా అభిషేకించుటకు వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ 
ఆగివుండవచ్చు. 


690 


కీర్తన 111 
యెహోవాను స్తుతించండి! మంచి మనుష్యులు 
సమావేశమయ్యే సమాజంలో నేను నా హృదయ 
పూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను. 
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని 
నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజ 
లకు కావారి. 
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు 
చేస్తాడు. ఆయన మంచితనం నిరంతరం కొనసాగు 
తుంది. 
దేవుడు  ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక 
యెహోవా దయ, జాలిగలవాడని మనం జ్ఞాపకం 
చేసుకొంటాము. 
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు. 
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం 
ఉంచుకొంటాడు. 
దేవుడు చేసిన శక్తివంతమెన పనులు ఆయన తన 
ప్రజలకు వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియ 
జేస్తున్నాయి. 
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది 
కూడా. ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి. 
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి. ఆ 
ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజా 
యితీగలవి, పవిత్రమై నవి. 
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన 
ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు. 
దేవుని నామం అద్భుతం, పవిత్రం! 
దేవుడంటే భయము, భక్తివుంటేనే జ్ఞానం 
ప్రారంభం అవుతుంది. దేవుణ్ణి గౌరవించే ప్రజలు 
చాలా జ్ఞానంగలవారు. శాశ్వతంగా దేవునికి స్తుతులు 
పాడుతారు. 


కీర్తన 112 
యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయ 
పడి, ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా 
ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం. 
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా 
ఉంటారు. మంచివారి సంతతివారు 
ఆశీర్వదించబడతారు. 
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా 
ఉంటారు. అతని మంచితనం శాశ్వతంగా కొనసాగు 
తుంది. 
మంచివాత్తకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతు 
రులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగల 
వాడు, జాఠిగలవాడు. 
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే 
గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. తన 


నిజంగా 


691 


వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి 
మంచిది. 

ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు. ఒక మంచి మనిషి 
ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడుతాడు. 

మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన 
అవసరం లేదు. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, 
యె హూవాను నమ్ముకొంటాడు. 

ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయ 
పడడు. అతడు తన శతువులను ఓడిస్తాడు. 

ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. 
అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొన 
సాగుతాయి. 

దుష్టులిది చూచి కోపగిస్తారు. వారు కోపంతో 
పళ్లు కెరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా 
పోతారు. దుష్టులకు ఎక్కువగా కావార్సిందేదో అది 
వారికి దొరకదు. 


కీర్తన 113 

యెహోవాను స్తుతించండి! యెహోవా సేవకు 
లారా, ఆయనను స్తుతించండి! 
నామాన్ని స్తుతించండి. 

ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము 
స్తుతించబడాలని నేను కోరుతున్నాను. 

తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, 
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా 
నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను. 


యెహోవా 


కీర్తనలు 112:6-115:12 


ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. 

యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది. 

పర్వతాలు పాల్నేళ్లలా నాట్యం చేశాయి. కొండలు 

అం 

గొ రెపిల్లల్లా నాట్యం చేశాయి. 

ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? 

యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు? 

పర్వతాల్హారా, మీరెందుకు పొళ్నేళ్లలా నాట్యం 
ల్‌ అగా 

చేశారు? కొండలూ మీరెందుకు గొ(ె పిల్లల్లా 

నాట్యం చేశారు? 

యాకోబు దేవుడెన యెహోవా యెదుట భూమి 

కంపించింది. 

బండ నుండి నీళ్లు (ప్రవహించేలా చేసినవాడు 

యెహోవాయే. ఆ కఠిన శిల నుండి నీటి ఊట 

(ప్రవహించునట్లు దేవుడే చేసాడు. 


కీర్తన 115 
యెహోవా, ఏ ఘనతా మేము రచ దద్దు: 
ఘనత నీకే చెందుతుంది. నీ (పేమ, నమ్మకం 
మూలంగా ఘనత నీదే. 
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు 
ఆశ్చర్యపడాలి? 
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది 
చేస్తాడు. 
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయ 
బడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో 





యెహోవా జనాలన్నింటికంఖు ఉన్నతమైన 
వాడు. ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం. 

ఏ మనిషీ మన యెహోవా దేవునిలా ఉండడు. 
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు. 
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన 
తప్పక కిందికి చూడాలి. 

దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పెకి 
లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి 
బయటకు తీస్తాడు. 

ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. 
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా 
చేస్తాడు. 

ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు 
ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. 
యెహోవాను స్తుతించండి! 


కీర్తన 114 
ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు. యాకోబు 
(ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు. 
ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజల 
య్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది. 


చెసిన విగ్రహాల అవి. 

ఆ విగ్రహాలకు నోళ్ళున్నాయి కాని అవి మాట్లాడ 
లేవు. వాటికి కళ్లున్నాయి కానీ అవి చూడలేవు. 
వాటికి చెవులున్నాయి కానీ అవి వినలేవు. వాటికి 
ముక్కులున్నాయి కానీ అవి వాసన చూడలేవు. 
వాటికి చేతులు ఉన్నాయి కానీ అవి తాకలేవు. 
వాటికి కాళ్లు ఉన్నాయి కానీ అవి నడవలేవు. వాటికి 
గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు. 

ఆ విగ్రహాలను చేసే సీవారు. వాటిని నమ్ముకొనే 
వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు. 
ఇశ్రాయేలూ, యె హోవాను నమ్ము. యెహోవా 
వారి బలము, ఆయన వారి డాలు. 

అహరోను వంశస్తులు యెహోవాను నమ్ముతారు. 
యె హోవావారి బలము, డాలు అయివు న్నాడు. 
యెహోవా అనుచరులు యె హూవాను నమ్ము 
కొంటారు. యథయుహూవా తన అనుచరులకు 
సహాయం చేసి కాపాడుతాడు. 

యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు. 
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా 
ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. యెహోవా 
అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు. 


కీర్తనలు 115:13-118:9 


13 


14 


15 


(| 


6 


షు 


7 


2 


4 


5 


6 


10 


11 


12 


13 


యెహూవా పెద్దవ్వారెనా, చిన్నవ్వారెనా తన అను 
చరులను ఆశీర్వదిస్తాడు. 

యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని 
నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుం 
బాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. 
యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, 
భూమిని యెహోవా చేశాడు. 

ఆకాశం యెహోవాకు చెందుతుంది. కానీ భూమిని 
ఆయన మనుష్యులకు ఇచ్చాడు. 
చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు. కింద 
సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను 
స్తుతించరు. 

అయితే మనం యెహోవాను స్తుతిస్తాం. మనం 
యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము! 
యెహోవాను స్తుతించండి! 


కీర్తన 116 

యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు 
ఎంతో సంతోషం. 
సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర 
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం. 
నేను దాదాపు చనిపోయాను. మరణ పాఠాలు నన్ను 
చుట్టుకొన్నాయి. సమాధి నా చుట్టూరా మూసి 
కొంటుంది. నేను భయపడి చింతపడ్డాను. 
అప్పుడు నేను యెహోవా నామం స్మరించి, 
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను. 
యహోవా మంచి వాడు, జారిగల వాడు. 
యెహోవా దయగలవాడు. 
నిన్సహాయ ప్రజలను గూర్చి యెహోవా గ్రద్ద 
తీసుకొంటాడు. నేను సహాయం లేకుండా 
ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు. 
నా ఆత్మా, విశ్రమించు! యెహోవా నిన్ను గూర్చి 
ర్‌ తీసుకొంటాడు. 

వా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. 
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా 
నీవు నన్ను పట్టికొన్నావు. 
సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం 
కొనసాగిస్తాను. 


“నేను నాశనమయ్యాను!” అని నేను చెప్పినప్పుడు 


నేను భయపడి “మనుష్యులంతా అబద్దీకులే” అని 
చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే 
ఉన్నాను. 

యెహోవాకు నేను ఏమివ్వగలను? నాకు ఉన్న 
దంతా యెహోవాయే నాకిచ్చాడు. 

నన్ను రక్షించినందుకు నేను ఆయనకు పానా 
ర్పణం యిస్తాను. యెహోవా నామమున నేను 
'ప్రార్టిస్తాను. 


692 


14 


15 


(వా 
~ 


(వా 
00 


నా 


9 


నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు 
యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి 
యెదుటికి వెళ్తాను. 

యెహోవా అనుచరులలో ఎవరి మరణవునా 
ఆయనకు ఎంతో దుఃఖకరము. యెహోవా, నేను 
నీ సేవకుల్లో ఒకడ్ని. 

నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమా 
రుడ్ని నేను. యెహోవా, నీవే నా మొదటి గురువు. 
నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను. యెహోవా 
నామమున నేను ప్రార్ధిస్తాను. 

నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు 
యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి 
ఎదుటికి వెళ్తాను. 

యెరూషలేములో ఆయన ఆలయానికి నేను 
వెళ్తాను. యెహోవాను స్తుతించండి! 


కీర్తన 117 
సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి. 
సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి. 
దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు 
శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు. 
యెహోవాను స్తుతించండి! 


కీర్తన 118 
య హూావా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత 
తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా 
కొనసాగుతుంది. 
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొన సాగు 
తుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము. 
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొన సాగు 
తుంది” అని యాజకులారా, మీరు చెప్పండి. 
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొన సాగు 
తుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, 
మీరు చెప్పండి. 
నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం 
నను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా 
నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు. 
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ 
పడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ 
చేయలేరు. 
యెహోవా నా సహాయకుడు; నా శతువులు 
ఓడించబడటుం నేను చూస్తాను. 
మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను 
నమ్ముట మేలు. 
మీ నాయకులను నమ్ముకొనుట కంటే 
యెహోవాను నమ్ముకొనుట మేలు. 





20 


21 


22; 


23 


24 


25 


26 


27 


693 


అనేకమంది శ తువులు నన్ను చుట్టుముట్టారు. 
యెహోవా శక్తితో నేను నా శ[తువులను 
ఓడించాను. 

శ్యతువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు. 
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను. 
తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టు 
ముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు 
అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను 
వారిని ఓడించాను. 

నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను 
నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం 
చేశాడు. 

యహోవా నా బలం, నా విజయ 
యెహోవా నన్ను రక్షిస్తాడు! 

మంచివాళ్ల ఇండ్రలో విజయ ఉత్సవం మీరు విన 
గలరు. యెహోవా తన మహా శక్తిని మరల 
చూపించాడు. 

యెహోవా చేతులు విజయంతో పెకి ఎత్త 
బడ్డాయి. యెహోవా తన మహా శక్తీని మరల 
చూపించాడు. 

నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు 
యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను. 
యెహోవా నన్ను శిక్షించాడు, కాని ఆయన నన్ను 
చావనియ్య లేదు. 

మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి, 
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను. 
అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో 
నుండి మంచివాళ్లు మాత్రమే వఎెళ్లగలరు. 
యెహోవా,నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు 
నేను నీకు కృతజ్ఞతలు చెల్టిస్తున్నాను. నన్ను 
రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు 
చెల్లిస్తున్నాను. 

ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల రాయి 
అయ్యింది. 

ఇలా జరుగునట్టు యెహోవా చేశాడు. అది ఆశ్చ 
ర్యంగా ఉందని అనుకొంటున్నాము. 

ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం 
ఆనందించి సంతోషంగా ఉందాము! 

ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతిం 
చండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా దయ 
చేసి మమ్మల్ని వర్ధిల్లబేయుము. 

యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం 
చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, 
“యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వాని 
స్తున్నాము! 

యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీ 
కరిస్తాడు. బలి కోసం గొ(రైపిల్లను కట్టివేయండి. 


గీతం! 


28 


29 


కీర్తనలు 118:10-119:12 


బలిపీఠపు కొమ్ములో వద్దకు గొ(ర్రెపిల్లను మోసి 
కొని రండి.” 

యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత 
చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను. 

యె హూవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత 
తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. 


కీర్తన 119 

ఆలెఫ్‌* 
పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా 
ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను 
అనుసరిస్తారు. 
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు 
సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా 
యెహోవాకు విధేయులవుతారు. 
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు 
యెహోవాకు విధేయులవుతారు. 
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞరిచ్చావు. ఆ 
ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని 
నీవు మాతో చెప్పావు. 
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ 
విధేయుడనౌతాను, 
అప్పుడు నేను నీ ఆజ్ఞలను ఎప్పుడు చదివినా 
సిగ్గుపడను. 
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి 
చదివి నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను. 
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవు 
తాను. కనుక దయచేసి నన్ను విడిచి పెట్టకుము! 


బేత్‌ 

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? 
నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే. 

నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు 
(ప్రయత్నిస్తాను. దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడ 
నవుటకు నాకు సహాయం చేయుము. 

నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం 
చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. 
ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను 
యెహోవా, నీకే స్తుతి. నీ న్యాయ చట్టాలు నాకు 
నేర్పించుము. 





బలిపీఠపు కొమ్ములు బలిపీఠపు మూలలు. 


ఆలోన హెట్రీ అక్షరాలలో మొదటిది. హెట్రీ పాత నిబంధ 
నలోని ఈ కీర్తనలో ప్రతి భాగము హెబ్రీ అక్షరాల క్రమములో 
ప్రారంభమౌతుంది. అనగా మొదటి భాగం మొదటి అక్షరం, 
రెండవ భాగం రెండవ అక్షరం. 


కీర్తనలు 119:13-46 


694 


13 జానంగల నీ నిరయాలను గూర్చి నేను మాట్లాడు 31 
లం ty 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


తాను. 

ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ 
ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను. 

నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం 
నేను అనుసరిస్తాను. 

నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ 
మాటలు నేను మరచిపోను. 


గీమెల్‌ 
నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. 
తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు 
విధేయుడను అవుతాను. 
యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను 
నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్య 
కార్యాలను గూర్చి చదువుతాను. 
ఈ దేశంలో నేను పరాయివాళ్లి. యెహోవా, నీ 
ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. 
నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చద 
వాలని కోరుతున్నాను. 
యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు. 
ఆ గర్విష్టులకు కీడులే సంభవిస్తాయి. నీ ఆజ్ఞలకు 
విధేయులవుటకు వారు నిరాకరిస్తారు. 
నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు. 
నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను. 
నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు 
చెప్పారు. అయితే యెహోవా, నేను నీ సేవకు 
డను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువు 
తాను. 
నీ ధర్మశాస్త్రమే నాకు (్రేష్ట్రమై న స్నేహితుడు. అది 
నాకు మంచి సలహా ఇస్తుంది. 


దాలెత్‌ 
నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ 
మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. 
నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు 
నాకు జవాబు ఇచ్చావు. ఇప్పుడు నాకు నీ న్యాయ 
చట్టాలు నేర్పించు. 
యెహోవా, నీ న్యాయ చట్టాలు (గ్రహించుటకు 
నాకు సహాయం చేయుము. నీవు చేసిన ఆశ్చర్య 
కార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము. 
నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞ 
యిచ్చి నన్ను మరల బలపర్చుము. 
యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకు, 
నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము. 
యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని 
కోరుకొన్నాను. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను 
జా(గత్తగా చదువుతాను. 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 





యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను. 
నన్ను నిరాశ పరచవద్దు. 
నేను నీ ఆజ్ఞలవై పు పరుగెత్తి విధేయుడనవుతాను. 


యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష 
పెడతాయి. 
హే 


యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్చిం 
చుము. నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడ 
నౌతాను. 

(గహించుటకు నాకు సహాయం చేయుము. నేను 
నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను. నేను వాటికి 
పూర్తిగా విధేయుడనవుతాను. 

యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను 
నడిపించు. నేను నీ ఆజ్ఞలను నిజంగా (పేమిస్తు 
న్నాను. 

నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తల 
చుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచు 
టకు నాకు సహాయం చేయుము. 

యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా 
కళ్లను మరలించుము. నీ మార్గంలో జీవించుటకు 
నాకు సహాయం చేయుము. 

యహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు 
వాగ్దానం చేసిన వాటిని జరిగించుము. నిన్ను ఆరా 
ధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు. 
యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని 
తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి. 
చూడు, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను. నా 
యెడల మంచితనం చూపించి నన్ను బతుక 
నిమ్ము. 


వాన్‌ 


యహోవా, నీ నిజమైన (ప్రేమ నాకు చూపిం 
చుము. నీవు వాగ్దానం చేసినట్టు నన్ను రక్షించుము. 
అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర 
జవాబు ఉంటుంది. యెహోవా, నీవు చెప్పే విష 
యాలు నేను నిజంగా నమ్ముతాను. 

న సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్ప 
నిమ్ము. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద 
నేను ఆధారపడుతున్నాను. 

యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉప 
దేశాలను అనుసరిస్తాను. 

అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, 
నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను 
కష్టపడి ప్రయత్నిస్తాను గనుక. 

యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో 
చర్చిస్తాను. వారి ఎదుట భయపడకుండా నేను 
మాట్లాడుతాను. 


47 


48 


49 


50 


51 


52 


53 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


695 


యహోవా, నీ ఆజ్ఞలను చదువటము నాకు 
ఆనందం. ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ. 
యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. 
వాటిని నేను ప్రేమిస్తున్నాను. మరియు నేను 
వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడు 
తాను. 


జాయిన్‌ 
యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం 
చేసుకొనుము. ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది. 
నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆద 
రించావు. నీ మాటలు నన్ను మరల బతికించాయి. 
నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మను 
ష్యులు ఎడతెగక నన్ను అవమానించారు. కాని 
యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను 
మానుకోలేదు. 
జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ 
జ్ఞాపకం ఉంచుకొంటాను. యె హూవా, జ్ఞానంగల 
నీ నిర్భయాలు నన్ను ఆదరిస్తాయి. 
నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మా 
ర్లులను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. 
నా మట్టుకెతే, నీ న్యాయ చట్టాలు నా ఇంట 
పాటల్లా ఉంటాయి. 
యెహోవా రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం 
చేసుకొంటాను. నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం 
చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అను 
సరిస్తాను. 
నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను 
కనుక నాకు ఈలాగు జరుగుతుంది. 


హేత్‌ 
యహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా 
విధి అని నేను తీర్మానించుకొన్నాను. 
యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధార పడు 
తున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయ 
చూపించుము. 
నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలో 
చించాను. మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే 
వచ్చాను. 
ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత 
చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను. 
దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. 
అయితే యహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపో 
లేదు. 
నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లిం 
చటానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను. 
నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహి 





64 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


కీర్తనలు 119:47-78 


తుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి 
నేను స్నేహితుడను. 

యెహోవా, నీ నిజమైన (పేమ భూమిని నింపు 
తుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. 


తేత్‌ 


యెహోవా, నీ సేవకుడనెన నాకోసం నీవు మంచి 
వాటిని జరిగించావు. నీవు చేస్తానని వాగ్దానం చేసిన 
వాటినే సరిగా నీవు చేశావు. 

యెహోవా నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయ 
డానికి నాకు (గ్రహింపును ప్రసాదించు. నేను నీ 
ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను. 

నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను. 
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధే 
యుడనవుతున్నాను. 

దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే 
చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్చించుము. 
నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మను 
ష్యులు నన్ను గూర్చి చెడ్డ అబద్దాలు చబుతారు. 
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ 
ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను. 
ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు. నీ 
ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం. 
శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ 
చట్టాలు నేర్చుకొన్నాను. 

యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి. 1000 
వెండి, బంగారు నాణముల కంటే నీ ఉపదేశాలు 
మరఠిచివిః 


యోద్‌ 
యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో 
నన్ను నిలబెడుతావు. నీ ఆదేశాలు నేర్చుకొని 
(గ్రహించుటకు నాకు సహాయం చేయుము. 
యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతో 
షిస్తారు. నీవు చెప్పే విషయాలను నేను నమ్ము 
తాను. కనుక వారికి చాలా సంతోషం. 
యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటా 
యని నాకు తెలుసు. నీవు నన్ను శిక్షించటం 
నీకు సరియ్రై నదే. 
ఇప్పుడు నిజమైన నీ (ప్రేమతో నన్ను ఆదరిం 
చుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము. 
యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బతుక 
నిమ్ము. నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనంది 
స్తాను. 
నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు 
నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని 
సిగ్గుపరచు. యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్య 
యనం చేస్తాను. 


కీర్తనలు 119:79-111 


79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. నీ 
ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు 
రానిమ్ము. 

80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధే 
యుడను కానిమ్ము. అందుచేత నేను అవమానించ 
బడను. 


కఫ్‌ 

81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చని 
పోబోతున్నాను. కాని యెహోవా, నీవు చెప్పే 
విషయాలు నేను నమ్ముతాను. 

82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు 
చూస్తూనే ఉంటాను. కాని నా కళ్ళు అలసిపోతు 
న్నాయి. యెహోవా, నీవు నన్ను ఎప్పుడు 
ఆదరిస్తావు? 

83 నేను పొగలో ఎండిపోయిన దాక్ష తొక్కలా 
ఉన్నప్పుడు కూడా నీ న్యాయ చట్టాలను నేను 
మరచిపోలేదు. 

84 నేను ఎంత కాలం జీవిస్తాను? యెహోవా, నన్ను 
హింసించే మనుమ్యులకం ఎప్పుడు తీర్చు 
తీరుస్తావు? 

85 కొందరు గర్విష్టులు వారి అబద్ధాలతో నన్ను 
పొడిచారు. మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం. 

86 యెహోవా, మనుష్యులు ని ఆజ్ఞలన్నింటినీ నమ్మ 
గలరు. అబద్దికులు నన్ను హింసిస్తారు. నాకు 
సహాయం చేయుము! 

87 ఆ అబద్ధీకులు నన్ను దాదాపుగా నాశనం చేశారు. 
నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మాన 
లేదు. 

88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను 
జీవించనిమ్ము. నీవు చెప్పే వాటిని నేను చేస్తాను. 


లామెద్‌ 

89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగు 
తుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొన 
సాగుతుంది. 

90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు. యెహోవా, 
భూమిని నివు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది. 

91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి. 
యెహోవా, అన్నీ ని సేవకుల్దా స్త్‌ ఆజ్ఞకు లోబడు 
తాయి. 

92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే, నా 
శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది. 

93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి 
కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను. 

94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. 


696 


ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు 
కష్టపడి ప్రయత్నిస్తాను. 

95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయ 
త్నించారు. అయితే నీ ఒడంబడిక నాకు తెలివి 
నిచ్చింది. 

96 నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికీ ఒక హద్దు ఉంది. 


మేమ్‌ 

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా (ప్రేమిస్తానో! దిన 
మంతా అదే నా ధ్యానం. 

98 నీ ఆజ్ఞ నన్ను నా శతువులకంటే జ్ఞానవంతునిగా 
చేస్తుంది. 

99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ [గ్రహింపు 
ఉన్నది. ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం 
కాబట్టి. 

100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేను 
కొంటాను. కారణం ఏమిటంటే, నేను నీ 
శాసనాలను అనుసరిస్తాను. 

101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి ప్రతి చెడు 
మార్గంనుండి నేను తప్పించుకొంటాను. 

102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు కనుక 
నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం 
మానను. 

103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం. 

104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాజ్హీ చేస్తాయి. 
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము. 


నూన్‌ 

105 యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే 
దీపాల్టా ఉన్నాయి. 

106 నీ న్యాయ చట్టాలు మంచివి. నేను వాటికి విధేయు 
డనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా 
వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. 

107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవిం 
చాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల 
జీవించనిమ్ము! 

108 యెహోవా, నా స్తుతి అంగీకరించు. నీ న్యాయ 
చట్టాలు నాకు నేర్చించుము. 

109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది. 
కానీ యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపో 
లేదు. 

110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయ 
త్నించారు కానీ నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను 
కాలేదు. 

111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని 
అనుసరిస్తాను. అది నన్ను ఎంతో సంతోషింప 
జేస్తుంది. 





112 


113 


114 


115 


116 


117 


118 


119 


120 


121 


122 


123 


124 


125 


126 


127 


697 


నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను 
ఎల్లప్పుడూ కషపడి ప్రయత్నిస్తాను. 
EY. లు క్‌! 


సామెహ్‌ 
స్థిరమైన మనస్సు లేనివాళ్తంటే నాకు అసహ్యం. 
నేను ) నీ ఉపదేశాలను (ప్రేమీస్తున్నాను. 
నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు 
చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను. 
యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు 
రానీయకు. నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు 
విధేయుడనవుతాను. 
యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత 
నిమ్ము. నేను జీవిస్తాను.నేను నిన్ను నమ్ము 
కొన్నాను, నన్ను నిరాశపరచకు. 
యెహోవా, నాకు సహాయం చేయుము. నేను 
రక్షించబడుతాను. నీ ఆజ్ఞలను నేను నిరంతరం 
అధ్యయనం చేస్తాను. 
యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి 
మనిషినీ నీవు తిప్పికొడతావు. ఎందుకంటే ఆ 
మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక 
చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు. 
యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా 
చూస్తావు. కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని 
ప్రేమిస్తాను. 
యెహోవా, నీవంటే నాకు భయం, నీ చట్టాలకు 
నేను భయపడి వాటిని గౌరవిస్తాను. 


అయిన్‌ 
యెహోవా, సరియై నవి, మంచివి నేను చేశాను. 
నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించ 
వద్దు. 
నీవు నాకు సహాయం చేస్తావని (ప్రమాణం 
చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను, 
ఆ గర్విష్టులను నాకు హాని చేయనియ్యకుము. 
యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి 
ప్రమాణం చేశావు. కాని నన్ను రక్షిస్తావని నీ కోసం 
ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి. 
నిజమైన నీ (పేమ నా మీద చూపించుము. నేను 
నీ సావకుడను: -నీ న్యాయ చట్టాలు నాకు 
నేర్పించుము. 
నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చు 
కొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము. 
యెహోవా, యిది నీవు ఏవైనా చేయాల్సిన 
సమయం. ప్రజలు న్స్‌ న్యాయ చట్టం ఉల్లంఘిం 
చారు. 
యెహోవా, నీ ఆజ్ఞలు మేలిమి బంగారంకంశు 
నాకు ఎక్కువ ఇష్టం. 


128 


129 


130 


13 


(ఆహో! 


132 


133 


134 


135 


136 


137 


13 


00 


139 


140 


141 


142 


కీర్తనలు 119:112-142 


నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవు 
తాను. తప్పుడు బోధలు నాకు అసహ్యం. 


ఇవ 
యి 


యహోవా, నీ ఒడంబడిక అద్భుతం, అందుకే 
నేను దానిని అనుసరిస్తాను. 
ప్రజలు నీ మాట (గ్రహించడం మొదలుపెట్టి 
స అది వారికి సృరెన జీవన విధానాన్ని 
పెట్టి దీపంలా ఉంటుంది. నీ మాట తెలివి 
re జనులను కూడా తెలివిగల వారినిగా 
చేస్తుంది. 
యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానిం 
చాలని కోరుతున్నాను. నేను కష్టంగా ఊపిరి 
పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా 
ఉన్నాను. 
దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ 
చూపించుము. నీ నామమును ప్రేమించే వారికి 
సరియై నవి ఏవో వాటిని చేయుము. 
యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడి 
పించుము. నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయ 
నీయవద్దు. 
యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను 
రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడన 
వుతాను. 
యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయ 
చట్టాలు నేర్పించుము.* 
ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల నదిలా 
నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను. 


సాదె 
యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు 
న్యాయమై నవి. 
ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ 
చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ 
చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. 
నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందు 
కంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచి 
పోయారు. 
యెహోవా, మేము నీ మాట నమ్మగల్తుగుటకు 
మాకు రుజువు ఉంది. అదంటే నాకు (ప్రేమ. 
నేను యువకుడను ప్రజలు నన్ను గౌరవించరు. 
కానీ నేను నీ ఆజ్ఞలు మరచిపోను. 
యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. 
నీ ఉపదేశాలు నమ్మదగినవి. 





స్‌ు 


నేర్చించుము నీ సేవకుని మీద నీ ముఖాన్ని ప్రకా 


శింపనిమ్ము, స్తీ న్యాయ శాసనములను నాకు భోధించుము. 


కీర్తనలు 119:143-174 


143 


144 


145 


146 


147 


148 


149 


150 


151 


152 


153 


154 


155 


156 


157 


158 


నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు 
నాకు ఆనందకరము. 
నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించ 
గలుగునట్టు నీ ఒడంబడికను [గ్రహించుటకు నాకు 
సహాయం చేయుము. 


ఖాఫ్‌ 
యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు 
మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను 
నీ ఆజ్ఞలకు విధేయుడను. 
యెహోవా, నేను నీకు మొర పట్టుతున్నాను 
నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయు 
డనవుతాను. 
యెహోవా, నిన్ను ప్రార్టించుటకు నేను వేకువనే 
మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుం 
టాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మక 
ముంచుతాను. 
వీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రి 
వరకు మెళకువగా ఉన్నాను. 
నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ 
న్యాయ శాస్తాను సారముగా నన్ను జీవింప నిమ్ము. 
మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు 
వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉప 
దేశాలను అనుసరించరు. 
యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు. 
నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. 
నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా 
కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చు 
కొన్నాను. 





రేష్‌ 
యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పిం 
చుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు. 
యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, 
నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను 
జీవించనిమ్ము. 
దుష్టులు జయించరు ఎందుకంటే, వారు నీ 
న్యాయ చట్టాలను అనుసరించరు. 
యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు 
చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించ 
నిమ్ము. 
నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శతువులు 
నాకు చాలామంది ఉన్నారు. కాని నెను మాత్రం 
నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు. 
ఆ (ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే 
యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. 


698 


159 


160 


జా 
oOo 
నీ 


162 


163 


164 


165 


166 


167 


168 


169 


170 


17 


= 


172 


173 


174 


చూడు, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను 
కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ (పేమ 
అంతటితో నన్ను జీవించనిమ్ము. 

యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ 
నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా 
నిలుస్తుంది. 


షీన్‌ 
ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా 
మీద దాడి చేశారు. కానీ నేను మాత్రం నీ ధర్మశాస్త్రా 
నికే భయపడి, దాన్ని గౌరవిస్తాను. 
యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరికిన 
వానికి ఎంత సంతోషమో, నీ వాక్యం నన్ను 
అంత సంతోష పరుస్తుంది. 
అబద్దాలంబే నాకు అసహ్యం! నేను వాటిని తృణీ 
కరిస్తాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం. 
నీ మంచి న్యాయ చట్టాలను బట్టి నేను రోజుకు 
ఏడుసార్డు నిన్ను స్తుతిస్తాను. 
నీ ఉపదేశాలను (ప్రేమించే మనుష్యులకు నిజమైన 
శాంతి లభిస్తుంది. ఆ మనుష్యులను ఏదీ పడగొట్టు 
లేదు. 
యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను 
కనిపెడ్తున్నాను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడన 
య్యాను. 
నేను నీ ఒడంబడికను అనునరించాను. 
యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు 
ఎంతో పేమ. 
నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడన 
య్యాను. యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు 
తెలుసు. 


తౌ 
యహోవా, నా సంతోష గీతం ఆలకించుము. 
నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా 
చేయుము. 
యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం 
చేసినట్టే, నన్ను రక్షించుము. 
నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్చించావు కనుక 
నేను స్తుతి గీతాలతో ఉప్పాంగి పోతాను. 
నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము. నా 
పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయ 
చట్టాలన్నీ మంచివి. 
నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించు 
కొన్నాను గనుక నన్ను ఆదుకొని, నాకం 
సహాయం చేయుము. 
యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను 
కోరుతున్నాను. కానీ నీ ఉపదేశాలు నన్ను సంతోష 
పరుస్తాయి. 


699 


175 యెహోవా, నన్ను జీవించనిమ్ము నిన్ను స్తుతించ 
నిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం 
చేయనిమ్ము. 

176 నేను తప్పిపోయిన గొడైలా తిరిగాను. 
యెహోవా, నా కోసం వదకుతూ రమ్ము. నేను 
నీ సేవకుడను. మరియు నేను నీ ఆజ్ఞలను మరువ 
లేదు. 


కీర్తన 120 
యాతో కీర్తన. 

1. నెను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను 
యె హూవాకు మొర పెట్టాను. ఆయన నన్ను 
రక్షించాడు. 

2 యెహోవా, మోసకరమెన నాలుకనుండి, నాకు 
వ్యతిరేకంగా అబద్ధం చెప్పేన వారినుండి నన్ను 
రక్షించుము. 

3 _అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా గిక్షి 
స్తాడో మీకు తెలుసా? మీరేమి పొందుతారో మీకు 
తెలుసా? 

4 మిమ్మల్ని గిక్షించటానికి దేవుడు _సెనికుని వాడిగల 
బాణాన్ని, మండుతున్న నిప్పులను ఉప 
యోగిస్తాడు. 

5 _అబద్దికులారా, మీ దగ్గర్గో నివసించటం మెషెకులో 
నివసీంచటంలాగే ఉంటురదే. అది కేదారు* 
గుడారాల్లో నివసించినమ్ట్రే ఉంటుంది. 

6 శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ 
కాలం జీవించాను. 

7 నాకు శాంతి కావాలి. అది నేను చెప్పినట్టు ఆ 
ప్రజలకు యుద్ధం కావాలి. 


కీర్తన 121 
యాతో కీర్తన. 
1 కొండల తట్టు నేను చూసాను. కానీ నిజానికి నా 
సహాయం ఎక్కడనుండి వస్తుంది? 
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గర 
నుండి నాకు సహాయం వస్తుంది. 
3 _ దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు 
నిద్రపోడు. 
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. దేవుడు 
ఎన్నడూ నిద్రపోడు. 
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు. యహోవా 
తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు. 
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. రాత్రివేళ 
చంద్రుడు నీకు బాధ కలిగించడు. 





వొషెకులో ... కేదారు ఈ నలాల్లో వుండిన ప్రజలు 
ప్రసిద్ధికెక్కిన యుద్ధ వీరులు. 


కీర్తనలు 119:175-123:5 


7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడు 
తాడు. యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. 

8 నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు 
సహాయంగా ఉంటాడు. ఇప్పుడు, ఎల్లప్పుడూ 
యహోవా నీకు సహాయంగా ఉంటాడు. 


కీర్తన 122 
దావీదు య్యాత కీర్తన. 

1 “మనం యెహోవా ఆలయానికి వెళ్తాం” అని 
ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా 
సంతోషించాను. 

2 ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచి 
ఉన్నాము. 

3 కొత్త యరూషలము ఒ5 ఐక్యపట్టుణంగా మరల 
కట్టుబడింది. 

4 దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు. 
యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు 
(ప్రజలు అక్కడికి వెళ్తారు. 

5 ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహా 
సనాలు వేసుకొనే స్థలం అది. దావీదు వంశపు 
రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు. 

6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. 
“నిన్ను (ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుం 
దని నేను ఆశిస్తున్నాను. నీ (ప్రాంగణాలలో శాంతి 
ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నీ మహాభవనాల్లో 
భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.” 

7 నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమం 
గాను, శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 

8 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం 
ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని 
నేను ప్రార్ధిస్తున్నాను. 


కీర్తన 123 
య్యాతో కీర్తన. 

1 దేవా, నేను నీవెపు చూచి ప్రార్థిస్తున్నాను. నీవు 
పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు. 

2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమా 
నుల మీద ఆధారపడతారు. బానిస స్త్రీలు వారి 
యజమానురాండ్ర మీద ఆధారపడతారు. 

3 అదే విధంగా మేము మా దేవుడెన యెహోవా 
మీద ఆధారపడుతాము. దేవుడు మా మీద దయ 
చూపించాలని మేము ఎదురు చూస్తాము. 

4 యెహోవా, మా మీద దయ చూపించుము. 
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక 
దయ చూపించుము. 

5 ఆ గర్విష్టుల ఎగతాళితో మా ప్రాణం అధిక 
భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో 
వారు సుఖంగా వున్నారు. 





కీర్తనలు 124:1-127:5 


కీర్తన 124 

దావీదు య్యాత కీర్తన. 
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండక 
పోతే మనకు ఏమి జరిగి ఉండేదో? ఇశ్రాయేలూ, 
నాకు జవాబు చెప్పుము. 
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండక 
పోతే మాకు ఏమి జరిగి ఉండేదో? ప్రజలు మన 
మీద దాడీ చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో? 
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం 
వచ్చినప్పుడల్లా వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి 
ఉండేవాళ్లు. 
అప్పుడు మన శత్రుసెన్యాలు మనల్ని కొట్టుకు 
పోయే (ప్రవాహంలా, మనల్ని ముంచివేసే నదిలా 
ఉండేవి. 
అప్పుడు ఆ గర్విష్టులు నోటి వరకూ పొంగుతూ 
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు. 
యెహోవాను స్తుతించండి. మన శ[తువులు 
మనల్ని పట్టి చంపకుండునట్టు యెహోవా 
చేశాడు. 
మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న 
పక్షిలా ఉన్నాము. వల తెగిపోయింది. మనం 
తప్పించుకొన్నాము. 
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే 
వచ్చింది. భూమిని, ఆకాశాన్ని యెహోవా 
చేశాడు. 


కీర్తన 125 

యాతో కీర్తన. 
యెహోవాను నమ్ముకొనేవారు సీయోను 
కొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు 
శాశ్వతంగా కొనసాగుతారు. 
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి. 
అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా 
ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం 
కాపాడుతాడు. 
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా 
వశం చేసుకోరు. దుర్మార్గులు అలా చెస్తే అప్పుడు 
మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం 
మొదలుపెడతారేమో. 
యెహోవా, మంచి మనుష్యులకు మంచి వాడవుగా 
ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు 
మంచి వాడవుగా ఉండుము. 
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము. వాళ్లు 
వక్రమైన పనులు చేస్తారు. ఇశ్రాయేలులో శాంతి 
ఉండనిమ్ము. 


700 


కీర్తన 126 

య్యత కీర్తన. 
యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండీ 
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక 
కలలా ఉంది! 
మేము నవ్వుకుంటున్నాము. మరియు మేము 
అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలు 
పెట్టే వాళ్లము. “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు 
గొప్ప కార్యాలు చేశాడు.” 
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పు 
కొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా 
మాకు ఆశ్చర్యకరమై న పనులు చేశాడు” అని ఆ 
ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా 
ఉన్నాము! 
యెహోవా మేము థైదీలముగా ఉన్నాము. 
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా 
మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము. 
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా వుండ 
వచ్చు. కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతో 
షంగా ఉంటాడు. 
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికాని 
పోవునప్పుడు ఏడ్వవచ్చు, కాని పంటను ఇంటికి 
తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు. 


కీర్తన 127 

సొలొమోను య్యాత కీర్తన. 
ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే 
కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు. పట్టు 
ణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే 
కాపలా వాళ్లు వారి సమయం వృధా చేసి 
కొంటున్నట్టి. 
నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పని 
చేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే 
అయితే నీవు నీ సమయం వృధా చేసుకొంటు 
న్నట్టి. దేవుడు తనకి 'ప్రియమైనవాళ్త విషయం 
శ్రద్ధ తీసుకొంటాడు. వారు నిద్రపోతున్నప్పుడు 
కూడా ఆయన శ్రద్ద తీసుకొంటాడు. 
పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు 
తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం. 
యువకుని కుమారులు, _సెనికుని బాణాల సంచి 
లోని బాణాల్దాంటి వారు. 
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే 
వాడు చాలా సంతోషంగా ఉంటాడు. 


701 


6 ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ 
స్థలాల్లో అతని కుమారులు అతని శత్రువుల 
నుండి అతల కాపాడుతారు. 


కీర్తన 128 
యాతో కీర్తన. 

1 యొహోవా అనుచరులందరూ సంతోషంగా 
ఉంటారు. ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా 
జీవిస్తారు. 

2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనంది 
స్తావు. ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. 
నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు 
నీకు సంభవిస్తాయి. 

3 ఇంట్లో నీ భార్య ఫలించే దాక్టావల్లిలా ఉంటుంది. 
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ 
మొక్కల్టా ఉంటారు. 

4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా 
ఆశీర్వదిస్తాడు. 

5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వ 
దిస్తాడని నేను ఆశిస్తున్నాను. నీవు నీ జీవిత కాల 
మంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవి 
స్తావని నేను ఆశిస్తున్నాను. 

6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంత 
వరకు జీవిస్తావని నేను ఆశిస్తాను. ఇశ్రాయేలులో 
శాంతి ఉండునుగాక. 


కీర్తన 129 
యాతో కీర్తన. 

1 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రు 
వులు. ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు 
చెప్పుము. 

2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రు 
వులు ఉన్నారు కానీ వారు ఎన్నడూ జయించ 
లేదు. 

3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు 
వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన 
గాయాలు అయ్యాయి. 

4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి 
ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు. 

5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించ 
బడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు. 





బహిరంగ స్థలాలు అక్షరార్థంగా “దారము” ఎపుడెనా 
ఒక వ్యక్తీ యొక్క శత్రువులు అతన్ని న్యాయ స్థానానికి 
తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తే అతని కుమారులు అతన్ని 
రక్షిస్తారు అవ్‌ దీని అర్థము కావచ్చు. 


6 


7 


కీర్తనలు 127:6-131:4 


ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన 
గడ్డిలాంటి వాళ్లు. ఆ గడ్డి ఎదుగక ముందే చస్తుంది. 
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు. 
ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు. 
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, 
“యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని 
చెప్పారు. ” “యహోవా నామమున మేము 
మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ 
మనుష్యులు వారిని ఏమీ అభినందించరు. 


కీర్తన 130 

య్యాతో కీర్తన. 
యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక 
సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. 
నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం 
నేను చేస్తున్న మొర వినుము. 
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి 
నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు. 
యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు 
నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు. 
యెహోవా నాకు సహాయం చేయాలని నేను 
కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కని 
పడుతుంది. యెహోవా చెపే ప్పేది నేను నమ్ము 
తున్నాను. 
నా ప్రభువు కోసం. నెను కనిపెడుతున్నాను. 
ఎప్పుడు తెల్పారుతుందా అని ఆశతో కనిపెడు 
తున్న కావలివాండ్రలా నేను ఉన్నాను. 

ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన 

ప్రేమ యిహూవా దగ్గర మాత్రమే కనబడుతుంది. 
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు. 
మరియు యెహోవా ఇశ్రాయేలీయుల హహాలు 
అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు. 


కీర్తన 131 

య్యాతో కీర్తన. 
యెహోవా, నేను గర్విష్టిని కాను. నేను ప్రముఖు 
డిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను. నేను 
గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను. నాకు 
మరీ కష్టతరమై న వాటిని గూర్చి నేను చింతించను. 
నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా 
ఉంది. 
తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా నా 
ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది. 
ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో. ఇప్పుడు 
ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే 
నమ్ముకో. 


కీర్తనలు 132:1-135:2 702 
కీర్తన 132 15 
యాతో కీర్తన. 

1 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం 


2 


4 
వ్‌ 


6 


చేసుకోమ్ము. 

కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం 
చేసాడు. ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి 
దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. 

దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను. 
నేను నా పడక మీద పండుకొనను, 

నేను నిద్రపోను, నేను నా కండ్లకు విశ్రాంతి నివ్వను, 
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కను 
గొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను! 
ఇశ్రాయేలీయుల మహ శక్తిగల దేవునికి నేనొక 
గృహం చూస్తాను!” 

ఎఫ్రాతాలో* మేము దాని గూర్చి విన్నాం. ఒడం 
బడికపెస్టైను కిర్యత్యారీము* దగ్గర మేము కను 
గ"న్నాము. 

మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి. దేవుడు 
తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము 
ఆయనను ఆరాధించుకొందాం. 

యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము. 
యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెస్టైతో 
రమ్ము. 

యెహోవా, నీ యాజకులు నీతిని వస్తాలుగా 
ధరించనిమ్ము. నీ అనుచరులు చాలా సంతోషంగా 
ఉన్నారు. 


10 నీ సేవకుడైన దావీదు కోసం నీవు ఏర్పరచు 


కొన్న రాజును నిరాకరించవద్దు. 


11 యెహోవా దావీదుతో ఒక స్థిరప్రమాణం చేశాడు. 


యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం 
చేశాడు. దావీదు వంశం నుండి రాజులు వస్తారని 
యెహోవా ప్రమాణం చేశాడు. 


12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి 


నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే 
అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్ల 
ప్పుడూ రాజుగా ఉంటాడు అని యెహోవా 
చెప్పాడు. 


13 యహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు 


సీయోనును ఎంచుకున్నాడు. తన నివాసస్థలంగా 
దాన్ని కోరు కొనియున్నాడు. 


14 యెహోవా చెప్పాడు, శాశ్వతంగా ఇదేనా స్థలం. 


నేను ఉండే చోటుగా ఈ స్టలాన్ని ఎంచు 
కొంటున్నాను. 





ఎఫ్రాతా దావీదు పుట్టిన బెత్లెహేం పట్టణం. 


కిర్యత్యారీము అరణ్యం అని అర్థం వచ్చే ఈ మాట ఈ 
పట్టణానికి సేరు. 


సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని 
ఆశీర్వదిస్తాను. ఇక్కడ పేదవాళ్లకు కూడా తిను 
టకు సమృద్ధిగా ఉంటుంది. 

యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను. 
మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతో 
షంగా ఉంటారు. 

ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ములేచేలా 
చేస్తాను. నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను 
ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను. 

దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పు 
తాను. కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా |ప్రకాశి 
స్తుంది.” 


కీర్తన 133 

దావీదు య్యాత కీర్తనల్లో ఒకటి. 
సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం 
ఎంతో మంచిది, ఎంతో ఆనందం. 
అది యాజకుని తల మీద పోయబడిన కమ్మని 
వాసనగల తెలంలాగా ఉంటుంది. అది అహరోను 
గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది. 
అది అహరోను (ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న 
తెలంలాగ ఉంటుంది. 
“అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను 
కొండ మీద పడుతున్న మంచులా ఉంటుంది. 
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం 
ఇచ్చాడు. శాశ్వత జీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా 
ఇచ్చాడు. 


కీర్తన 134 

య్మాతో కీర్తన. 
యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని 
స్తుతించండి! రాత్రి అంతా ఆలయంలో సేవించిన 
సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. 
సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను 
స్తుతించండి. 
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీ 
ర్వదించునుగాక! యెహోవా ఆకాశాన్ని, భూమిని 
చేశాడు. 


కీర్తన 135 
యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకు 
లారా, యెహోవా నామాన్ని స్తుతించండి. 
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, 
ఆయన నామాన్ని స్తుతించండి! ఆలయ |ప్రాంగ 
ణంలో నిలబడే (ప్రజలారా, ఆయన నామాన్ని 
స్తుతించండి! 


703 


యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతిం 
చండి. యాహోవాను స్తుతించుట ఆనంద 
దాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి. 
యుహోవా యాకోబును కోరుతున్నాడు. 
యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా 
ఎన్నుకొన్నాడు. 

యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన 
(ప్రభువు ఇతర దేవుళ్తందరికంలు గొప్పవాడు! 
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, అగాధపు 
మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలను 
కొంటే అది చేస్తాడు. 

భూమికి పెగా మేఘాలను దేవుడు చేస్తాడు. మెరు 
పులను, వర్దాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు గాలిని 
తన నిధిలోనుండి రప్పిస్తాడు. 

ఈజిప్టు మనుష్యులలో జ్యేష్టులందరినీ, జంతువు 
లలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం 
చేసాడు. 

దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, 
అద్భుతాలు చేసాడు. ఫరోకు, అవి అతని అధికారు 
లకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు. 
దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. బలమైన 
రాజులను దేవుడు చంపేసాడు. 

అమోరీయుల రాజె న సీహోనును దేవుడు ఓడిం 
చాడు. బాషాను రాజైన ఓగును దేవుడు ఓడిం 
చాడు. కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు 
ఓడించాడు. 

వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. 
దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. 
యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుం 
టుంది. యెహోవా, ప్రజలు నిన్ను జనాంగాల్ని 
ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు. 

యెహోవా జనాంగాల్ని శిక్షించాడు. కాని తన 
సేవకుల యెడల దయ చూపించాడు. 

ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు 
విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన 
విగ్రహాలే. 

ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కానీ అవి మాట్లాడ 
లేవు. కళ్ళు వున్నాయి కానీ అవి చూడలేవు. 

ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. 
ముక్కులు ఉన్నాయి కానీ అవి వాసన చూడలేవు. 
మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మను 
ష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్దాగానే అవుతారు. ఎందు 
కంటే వారికి సహాయం చేయాలని వారు ఆ 
విగ్రహాల మీదనే నమ్మకముంచారు. 

ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! 
అహరోను వంశమా, యెహోవాను స్తుతించు. 





20 


21 


కీర్తనలు 135:3-136:15 


లేవీ వంశమా, యెహోవాను స్తుతించు! యెహో 
వాను ఆరాధించే (ప్రజలారా, యెహోవాను 
స్తుతించండి. 

సీయోనులో నుండి, తన నివాసమెన యెరూష 
లేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! 
యెహోవాను స్తుతించండి! 


కీర్తన 136 
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతిం 
చండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. 
దేవుత్తకు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమై న 
ప్రేమ నిరంతరం ఉంటుంది. 
యెహోవా దేవున్ని స్తుతించండి. ఆయన నిజ 
మైన (ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
ఆశ్చర్యకరవై న అద్భుతాలు చేసే ఆయన్ని 
మాత్రమే స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ 
ఎల్లప్పుడు ఉంటుంది. 
జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతిం 
చండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం 
ఉంటుంది. 
దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. 
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు. ఆయన 
నిజమైన (ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్జి చేసాడు. 
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రుని, నక్షత్రాలను 
చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. 
దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, 
జంతువులలోను మొదటిీవాటిని చంపేసాడు. 
ఆయన నిజమై న ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు ఈజిస్టనుండి ఇశ్రాయేలును విడిపించాడు. 
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు తన గప్ప శక్తిని బలాన్ని చూపించాడు. 
ఆయన నిజమై న ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు ఎర్రసముదద్రాన్ని రెండు పాయలుగా 
చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. 
దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముదంలో 
నుండి నడిపించాడు. ఆయన నిజమై న ప్రేమ 
శాశ్వతంగా ఉంటుంది. 
దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సము 
(ద్రంలో ముంచివేశాడు. ఆయన నిజమై న ప్రేమ 
శాశ్వతంగా ఉంటుంది. 


కీర్తన లు 136:16-139:1 704 


16 దేవుడు తన ప్రజలను ఉడారిలో నడిపించాడు. 
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 

17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన 7 
నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 

18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు. ఆయన 
నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 

19 దేవుడు ఆమోరీయుల రాజెన సీహోనును 
ఓడించాడు. ఆయన నిజమైన (పేమ శాశ్వతంగా 8 
ఉంటుంది. 

20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు. 
ఆయన నిజమై న పేమ శాశ్వతంగా ఉంటుంది. 

21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు 9 
యిచ్చాడు. ఆయన నిజమై న ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. 

22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయు 
లకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వ 
తంగా ఉంటుంది. 1 

23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను 
జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమై న ప్రేమ 2 
శాశ్వతంగా ఉంటుంది. 

24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షిం 
చాడు. ఆయన నిజమై న ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. 3 

25 దేవుడు ప్రతి ప్రాణికీ ఆహారం యిస్తాడు. ఆయన 
నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 

26 పరలోకపు దేవుని స్తుతించండి! ఆయన నిజమైన 4 
పేమ శాశ్వతంగా ఉంటుంది. 


కీర్తన 137 5 

1 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని 
సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం. 

2 _దగ్గర్గో ఉన్న నిరవంజి చెట్లకు” మన సితారాలు 6 
తగిలించాము. 

3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు 
మనల్ని పాటలు పాడమని చెప్పారు. సంతోష 
గీతాలు పాడమని వారు మనకు చెప్పారు. 7 
సీయోను గూర్చి పాటలు పాడుమని వారు మనకు 
చెప్పారు. 

4 కానీ విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు 8 
పాడలేము! 

5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి 
పోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా 
ఎండి పోవును గాక! 

6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి 
పోతే నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకు 








నిరవంజి చెట్టు బూరుగవంటి ఒక అడవి చెట్టు. 


పోవును గాక! నేను ఎన్నటికీ నిన్ను మరువనని 
వాగ్దానం చేస్తున్నాను. 

యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని 
నేను ప్రమాణం చేస్తున్నాను! యెహోవా, యెరూ 
షలేము పడిన రోజున ఎదోమీయులు ఏమి 
చేసారో జ్ఞాపకం చేసుకోనుము. దాని పునాదుల 
వరకు పడగొట్టండి అని వారు అరిచారు. 
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు! నీకు 
రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించ 
బడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను 
బాధించేవాడు ఆశీర్వదించబడును గాక! 

నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద 
చితుక గొట్టేవాడు ధన్యుడు. 


కీర్తన 138 

దావీదు కీర్తన. 
దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. 
దేవ్లుళ్తందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను. 
దేవా, నీ పవ్మిత ఆలయం వెపు నేను సాగిలపడ 
తాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను 
బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని 
అన్నిటికన్నా పైగా హెచ్చించావు.. 
దేవా సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. 
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం 
ఇచ్చావు. 
యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతిం 
చెదరు గాక! నీవు చెప్పిన విషయాలను వారు 
విన్నారు. 
ఆ రాజులు అందరూ యె హూవా మార్గాన్ని గూర్చి 
పాడాలి అని నేను ఆశిస్తున్నాను. యెహోవా 
మహిమ గొప్పది. 
దేవుడు గొప్పవాడు. అయితే దీనులను గూర్చి 
దేవుడు శ్రద్ధ వహిస్తాడు. గర్విష్టులు చేసే పనులు 
యెహోవాకు తెలుసు. కానీ ఆయన వారికి సన్ని 
హితంగా ఉండడు. 
దేవ్వానెను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. 
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను 
వారినుండి తప్పించుము. 
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు 
ఇమ్ము. యెహోవా, స్‌ నిజమైన ప్రేమ శాశ్వతంగా 
ఉంటుంది. యెహోవా, నీవు మమ్మల్ని చేశావు 
కనుక మమ్మల్ని విడిచి పెట్టవద్దు. 


కీర్తన 139 
నంగీత నాయకునికి. దావీదు స్తుతి క్తీర్తన 
యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను 
గూర్చి నీకు అంతా తెలుసు. 


705 


నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు 
తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు 
తెలుసు. 

యెహోవా, నేను ఎక్కడికి వెళుతున్నది, ఎప్పుడు 


కీర్తనలు 139:2-140:7 


యెహోవా, నా తల్లి గర ౦లో నా శరీరం పెరగటం 
నీవు చూశావు. ఈ విషయాలన్నీ నీ (గ్రంథంలో 
వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక 
గమనించావు. 





పండుకొంటున్నది నీకు తెలుసు. నేను చేసే 
ప్రతీది నీకు తెలుసు. 

యెహోవా, నా మాటలు నా నోటిని దాటక 
ముందే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు 
తెలుసు. 

యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా 
చుట్టూరా ఉన్నావు. నీవు నెమ్మదిగా నీ చేయి 
నామీద వేస్తావు. 

నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చ 
ర్యంగా ఉంది. (గ్రహించటం నాకు కష్టతరం. 

నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, 
నేను నీ నుండి తప్పించుకోలేను. 

నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. 
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా 
ఉన్నావు. 

యెహోవా, సూర్యుడు ఉదయించే తూరు ఎ దశకు 
నేను వెళ్లే నీవు అక్కడ ఉన్నావు. పశ్చిమంగా 
సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు. 
అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, ఆ చేతితో 
నన్ను నడిపిస్తావు. 

యెహోవా, నేను నీకు కనబడకుండా దాగు 
కోవాలని ప్రయత్నిస్తే, “పగలు రాత్రిగా మారి 
పోయింది. తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” 
అని చెప్పవచ్చు 

కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. రాత్రి 
నీకు పగటి వెలుగువల ఉంటుంది. 

యెహోవా, నా శరీరమంతటినీ” నీవు చేశావు. 
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను 
నీకు తెలుసు. 

యెహోవా, నీవు నన్ను సృష్టించి నప్పుడు నీవు 
చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం 
నేను నీకు వందనాలు అర్చిస్తున్నాను. నీవు చేసే 





పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు. 


నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు నా తల్లి 
గర్భంలో దాగి ఉండి, నా శరీరం రూపాన్ని దిద్దు 
కుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు 
గమనించావు. 





శరీరము అక్షరార్థంగా మూత్రపిండాలు. (ప్రాచీన ఇశ్రాయేలీ 
థ 
యులు ఉద్రేక్‌ములు మూత్ర పిండాల్లో కేంద్రీకృతమై 


Mas ua తలంచేవాళ్లు. గనుక ఈ వ్యక్తి? తను పుట్టుటకు 
ఎలా అనుభవాన్నీ పొందాడో అని దేవునికి తేలుసు 


అనే అర్థము కూడా వుండవచ్చు. 


20 


21 


22 


23 


24 


దేవా, నీ తలంపులు (గహించటం ఎంతో కష్టతరం. 
నీకు ఎంతో తెలుసు! 

వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక 
రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. కాని నేను 
వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా 
యింకా నీతోనే ఉంటాను. 

దేవా, దుర్మార్గులను చంపివేయుము. ఆ హంత 
కులను నా దగ్గర నుండి తీసివేయుము. 

ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగ 
తులు చెబుతారు. వారు నీ నామాన్ని గూర్చి 
చెడు సంగతులు చెబుతారు. 

యెహోవా, నిన్ను ద్వేషించే (ప్రజలను నేను 
ద్వేషిస్తాను. నీకు విరోధంగా తిరిగే మనుష్యులను 
నేను ద్వేషిస్తాను. 

నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! నీ శత్రువులు 
నాకూ శత్రువులే. 

యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని 
తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా తలంపులు 
తెలుసుకొనుము. 

చూచి నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసు 
కొనుము. శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను 
నడిపించుము. 


కీర్తన 140 
నంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. 

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. 
క్యరుల నుండి నన్ను కాపాడుము. 
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచి 
స్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు 
పెడ్తారు. 
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్టాంటివి వారి 
నాలుక క్రంద సర్పవిషం ఉంది. 
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. 
క్యూరుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు 
నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్ని స్తారు. 
ఆ గర్విష్టులు నా కోసం ఉచ్చు పెడతారు. నన్ను 
పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. నా 
దారిలో వారు ఉచ్చు పెడతారు. 
యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పు 
కొన్నాను. యెహోవా, నా ప్రార్ధన ఆలకించుము. 
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు 
నా రక్షకుడవు. నీవు ఇనుప టోపేవలే యుద్ధంలో 
నా తలను కాపాడుతావు. 


కీర్తనలు 140:8-143:2 


8 


యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్లుగా వారికి 
జరగనివ్వవద్దు. వారి పథకాలు నెగ్గనీయకు. 
యెహోవా, నా శత్రువులను ౧లువనియ్యకుము. 
వ మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. 
అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు 
చేయుము. 

వాళ్త తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. 
నా శత్రువులను అగ్నిలో పడవేయుము. వారు 
ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడ 
వేయుము. 

యెహూవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము. 
ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము. 
సేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్చు తీరు 
స్తాడని నాకు తెలుసు. నిస్సహాయులకు దేవుడు 
సహాయం చేస్తాడు. 

యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని 
స్తుతిస్తారు. నీ సన్నిధానంలో వారు నివసిస్తారు. 


కీర్తన 141 

దావీదు స్తుతి క్తీర్తన. 
యెహోవా, సహాయం కోసం నేను నీకు మొర 
పెట్టాను. నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా 
మనవి వినుము. త్వరపడి నాకు సహాయం 
చేయుము. 
యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక 
కానుకలా ఉండనిమ్ము. నా (ప్రార్థన నీకు సాయం 
కాల బలిగా ఉండనిమ్ము. 
యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో 
ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. 
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు 
సహాయం చేయుము. 
నా హృదయం ఏ చెడు సంగతులవై పూ మొగ్గలా 
అనుమతించవద్దు. చెడ్డ మనుష్యులతో చేరకుండా, 
తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం 
చేయుము. చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విష 
యాల్లో నన్ను బాగస్టుడను కాకుండా చేయుము. 
ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించ 
వచ్చు. అది నాకు మంచిదే. వారి విమర్శను నేను 
అంగీకరిస్తాను. నా (ప్రార్థన ఎల్లప్పుడూ చెడు 
చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది. 
ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు 
కిందికి పడదోయబడతారు. అప్పుడు నేను 
చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు. 
మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి 
వెదజల్లబడుతుంది. అదే విధంగా ఆ దుర్మార్గుల 
యెముకలు వారి సమాధిలో వెదజల్లబడుతాయి. 


706 


యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను 
నీ తట్టు చూస్తున్నాను. నేను నిన్ను నమ్ము 
కొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము. 

ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్య 
కుము. ఆ దుర్మార్లులచే నన్ను ఉచ్చులో పట్టుబడ 
నివ్వకుము. 

నేను హాని లేకుండా తప్పించుకొనగా ఆ దుర్మా 
ర్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము. 


కీర్తన 142 
దావీదు ధ్యాన గీతం. అతడు గువొలో ఉన్నప్పటి 
(ప్రార్థన. 





సహాయం కోసం నేను యెహోవాకు మొర 
పెడతాను. యెహోవాను నను టప్రార్థిస్తాను. 

నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబు 
తాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు 
చెబుతాను. 

నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా 
ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు 
ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు. 

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ 
కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. 
నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం 
చేయటం లేదు. 

కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర 
పెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. 
యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు. 
యెహోవా, నా (ప్రార్థన విను. నీవు నాకు ఎంతో 
అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి 
నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా 
బలంగల వాళ్ళు. 

ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం 
చేయుము. యహోవా, అప్పుడు సనన్‌ 
నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి 
మనుష్యులు సమావేశమై , నిన్ను స్తుతిస్తారని నేను 
ప్రమాణం చేస్తాను. 





కీర్తన 143 
దావీదు స్తుతి కీర్తన. 

యహోవా, నా ప్రార్థన వినుము. నా ప్రార్థన 
ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు 
యిమ్ము. నిజంగా నీవు మంచివాడవని, నమ్మక 
మైన వాడవని నాకు చూపించుము. 

నేను నీ సేవకుడను, నాకు తీర్చు తీర్చవద్దు. నీ 
ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతు 
నిగా ఎంచబడడు. 


707 


కానీ నా శత్రువులు నన్ను తరుముతున్నారు. వారు 
నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు. 

ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి నన్ను తోసి 
వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. 
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది. నేను 
నా ధైర్యాన్ని పోగొట్టుక్‌ొంటున్నాను. 

కానీ చాలకాలం [క్రిందట జరిగిన విషయాలను 
నేను జ్ఞాపకం చేసికొంటాను. నీ క్రియలన్నిటినీ 
నేను ధ్యానిస్తున్నాను. యెహోవా, నీవు నీ శక్తితో 
చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను 
ధ్యానిస్తున్నాను. 

యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థి 
స్తున్నాను. ఎండిన భూమి వర్షం కోసం ఎదురు 
చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు 
చూస్తున్నాను. 

యుహోవా, త్వరపడి నాకం సమాధానం 
యిమ్ము! నేను నా ధెర్యం పోగొట్టుకొన్నాను. 
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము. 
సమాధిలో చచ్చిపడిన శవాల్దా ఉండనీయకుము. 
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన (ప్రేమను 
నాకు చూపించుము నేను నిన్ను నమ్ముకొన్నాను. 
సరియైన మార్గాన్ని నాకు చూపించుము. నేను 
నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను! 
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు 
వస్తున్నాను. నా శ[తువుల నుండి నన్ను 
రక్షించుము. 

నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది 
నాకు చూపించుము. నీవు నా దేవుడవు. 
యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్టు నన్ను 
జీవించనిమ్ము. నీవు నిజంగా మంచివాడవని నాకు 
చూపించి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. 
యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి, నన్ను 
చంపటానికి చూస్తున్న నా శ[తువులను ఓడిం 
చుము. ఎందుకంళే నేను నీ సేవకుడను. 


కీర్తన 144 

దానీదు క్తీర్తన. 
యెహోవా నా దుర్గ్‌ యెహోవాను స్తుతిం 
చండీ. యహోవా నన్ను యుద్దానికి సిద్ధం 
చేస్తాడు. యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం 
చేస్తాడు. 
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడు 
తున్నాడు. పర్వతం మీద ఎత్తయిన స్థలంలో 
యెహోవా నాక్షేమ స్థానం. యెహె స్యాణవ్రైా నన్ను 
రక్షిస్తాడు, యెహోవా నా కేడెం. నేను ఆయనను 





దుర్గం దేవుడు క్షేమ స్థానం అని అర్ధం. 


కీర్తనలు 143:3-145:1 


నమ్ముతాను. నేను నా ప్రజలను పాలించుటకు 
యెహోవా నాకు సహాయం చేస్తాడు. 
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం? 
నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు? 
మనిషి జీవితం గాలి బుడగలాంటిది. వాని జీవితం 
దాటిపోతున్న నీడలాంటిది. 

యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము. పర్వ 
తాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది. 
యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు 
పారిపోవునట్టు చేయుము. నీ బాణాలు వేసి, వారు 
పారిపోవునట్లు చేయుము. 

యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను 
రక్షించుము. ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి 
పోనీయకుము. ఇతరుల నుండి నన్ను రక్షించుము. 
ఈ శత్రువులు అబద్దీకులు. వారు అసత్య విష 
యాలు చెబుతారు. 

యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకర కార్యాలను 
గూర్చి నేను కొత్త కీర్తన పాడగలిగేలా నన్ను 
రక్షించుము. పది తంతుల సితారాతో నిన్ను నేను 
స్తుతిస్తాను. 

రాజులు యుద్దాలలో జయించుటకు యెహోవా 
సహాయం చేస్తాడు. యెహోవా సేవకుడు 
దావీదును అతని శత్రువు ఖడ్లాలనుండి ఆయన 
రక్షించాడు. 

ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము. ఈ శత్రు 
వులు అబద్దీకులు. వారు అసత్యాలు చెబుతారు. 
మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్దా 
ఉంటారని నేను ఆశిస్తున్నాను. మన కుమార్తెలు 
రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాల 
వల ఉంటారు. 

మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో 
నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మన పొలా 
ల్లోని గొ(రైలు వేలకు వేలుగా పిల్లల్ని పెడతాయని 
నేను ఆశిస్తున్నాను. 

మన బలమైన పశువులు భారమైన బరువులను 
లాగగలవని నేను ఆశిస్తున్నాను. శత్రువులు ఎవరూ 
మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తు 
న్నాను. మనం ఎన్నటికీ యుద్దానికి వెళ్లం అని 
నేను ఆశిస్తున్నాను. మన వీధుల్లో ప్రమాదాల 
కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను. 

ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతో 
షిస్తారు. యెహోవా ఎవరికి దేవుడో ఆ మను 
ష్యులు చాలా సంతోషిస్తారు. 


కీర్తన 145 

దావీదు ప్రార్థన. 
నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను. నిరం 
తరం నిన్ను నేను స్తుతిస్తాను. 


కీర్తనలు 145:2-146:10 


2 


708 


ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను. ఎప్పటికీ నీ 19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరే 


నామాన్ని నేను స్తుతిస్తాను. 

యెహోవా గొప్పవాడు. పజలు ఆయనను 
ఎంతో స్తుతిస్తారు. ఆయన చేసే గొప్ప కార్యాల 
న్నింటినీ మనం లెక్కించలేము. 

యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ 
ఇంకొక తరానికి అందిస్తారు. నీవు చేసే య 
కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజల 
చబుతారు. 

ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి 
మనుష్యులు చెప్పుకొంటారు. నీ అద్భుతాలను 
గూర్చి ను చెబుతాను. 

యెహోవా, నీవు చేసే అదు త కార్యాలను గూర్చి 
మనుష్యులు చెప్పుకొంటారు. నీవు చేసే గొప్ప 
సంగతుల్ని గూర్చి నేను చెబుతాను 

నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పు 
కొంటారు. యెహోవా, (ప్రజలు నీ మంచితనం 
గూర్చి పాడుకొంటారు. 

యెహోవా దయగల వాడు, కరుణగల వాడు. 
యెహోవా సహనంగల వాడు, (ప్రేమ పూర్ణుడు. 
యెహోవా, అందరి యెడలా మంచివాడు. దేవుడు 
చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు. 
యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి 
కలిగిస్తాయి. నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు. 

ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పు 
కొంటారు. నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు 
చెప్పుకొంటారు. 

కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను 
గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. 
మహా ఘనమై న నీ మహిమ రాజ్యం గూర్చి (ప్రజలు 
చెప్పుకెంటారు 

యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. 
నీవు శాశ్వతంగా పాలిస్తావు. 

పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తు 
తాడు. కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా 
సహాయం చేస్తాడు. 

యెహోవా, జీవిస్తున్న సకల [ప్రాణులూ వాటి 
ఆహారం కోసం నీవపు చూస్తాయి. సకాలంలో 
నీవు వాటికి ఆహారం యిస్తావు. 

యెహోవా, నీవు నీ గుప్పిడి విప్పి, జీవిస్తున్న 
సకల (ప్రాణులకూ వాటికి కావాల్సినవన్నీ యిస్తావు. 
యెహోవా చేసే ప్రతీదీ మంచిది. యెహోవా 
చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజ[పేమ 
చూపిస్తాడు. 

యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి 
యొక్కనికీ సమీపంగా ఉన్నాడు. యెహోవాను 
యదార్ధంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీ 
పంగా ఉన్నాడు. 


20 


21 


వాటినే యెహోవా జరిగిస్తాడు. యెహోవా తన 
అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు. మరియు 
యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని 
రక్షిస్తాడు. 

యెహోవాను ప్రేమించే (ప్రతి వ్యక్తినీ ఆయన 
కాపాడుతాడు. దుర్మార్గులను యెహోవా నాశనం 
చేస్తాడు. 

నేను యెహోవాను స్తుతిస్తాను! ప్రతి మనిషీ సదా 
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక! 


కీర్తన 146 
యెహోవాను స్తుతించండీ! నా ప్రాణమా! 
యెహోవాను స్తుతించు! 
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతి 
స్తాను. నా జీవిత కాలమంతా నేను ఆయనకు 
స్తుతులు పాడుతాను. 
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధార 
పడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక 
మనుష్యులను నమ్ముకోవద్దు. 
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడుతారు. 
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన 
పథకాలన్నీ పోయినట్టై. 
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతో 
షంగా ఉంటారు. ఆ మనుష్యులు వారి దేవుడైన 
యెహోవా మీద ఆధారపడతారు. 
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. సము 
ద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా 
చేశాడు. యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడు 
తాడు. 
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన 
సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న ప్రజలకు 
దేవుడు ఆహారం ఇస్తాడు. చెరలోవున్న ప్రజలను 
యెహోవా విడుదల చేస్తాడు. 
గుడ్డివారు మరల చూచుటకు యెహోవా 
సహాయం చేస్తాడు. కష్టంలో ఉన్న ప్రజలకు 
యెహోవా సహాయం చేస్తాడు. మంచి మనుష్యు 
లను యెహోవా (ప్రేమిస్తాడు. 
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను 
యెహోవా కాపాడుతాడు. విధవరాండ్రు, అనాథల 
విషయమై యెహోవా (శ్రద్ద తీసికొంటాడు. 
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా 
నాశనం చేస్తాడు. 
యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తు 
న్నాను. సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలి 
స్తాడని నేను ఆశిస్తున్నాను. యెహోవాను 
స్తుతించండి! 


709 కీర్తనలు 147:1-148:14 


కీర్తన 147 
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతిం 
చండి. మన దేవునికి స్తుతులు పాడండి. ఆయనను 
స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం. 
యెహోవా యెరూషలేమును నిర్మించాడు. బందీ 
లుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు (ప్రజలను 
దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు. 
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, 
వారి గాయాలకు కట్టు కడతాడు. 
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు, వాటి పేర్షనుబట్టి 
వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు. 
మన (ప్రభువు చాలా గొప్పవాడు ఆయన చాలా 
శక్తిగలవాడు. ఆయన పరిజ్ఞానానికి పరిమితం లేదు. 
పేదలను యెహోవా బరిపరుస్తాడు. కాని చెడ్డ 
ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు. 
యెహోవాకు కృతజ్ఞతలు చెల్రించండి. స్వర 
మండలాలతో మన దేవుని స్తుతించండి. 
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి 
కోసం దేవుడు వరాన్ని సృష్టిస్తాడు. పర్వతాల మీద 
దేవుడు గడ్డిని మొలిపిస్తాడు. 
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి 
పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. 
యుద్దాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు 
ఇష్టం లేదు. 
యహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు 
సంతోషాన్ని కలిగిస్తారు. ఆయన నిజమైన 
ప్రేమను నమ్ముకానే ప్రజలు యె హోవాకు 
సంతోషం కలిగిస్తారు. 
యెరూషలేమా, యెహోవాను స్తుతించుము. 
సీయోనూ, నీ దేవుని స్తుతించుము! 
యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బల 
పరుస్తాడు. నీ పట్టణంలోని ప్రజలను దేవుడు 


రదిసాడు. 

వ్‌ దేవుడు శాంతి కలిగించాడు. కనుక 
స. నీ శ్మతువులు నీ ధాన్యం తీసుకొని 
పోలేదు. ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా 
ఉంది. 
దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. దానికి వెంటనే 
అది లోబడుతుంది. 
నేల _ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు 
కురిసేటట్టు దేవుడు చేస్తాడు. ధూళిలా గారిలో 
మంచు విసీరేటట్టు చేస్తాడు. 
దేవుడు ఆకాశం "నుండి బండలవలా వడగండ్రను 
పడేలా చేస్తాడు. ఆయన పంపే చలికి ఎవడూ 
నిలువ జాలడు. 
అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు, వెచ్చటి 
గాలి మరల వీస్తుంది. మంచు కరిగిపోతుంది. నీళ్లు 
(ప్రవహించటం మొదలవుతుంది. 


19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ 
ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయ 
చట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు. 

20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు. ఇతర 
మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉప 
దేశించలేదు. యెహోవాను స్తుతించండి!" 


కీర్తన 148 

1 యెహోవాను స్తుతించండి! పెన ఉన్న దూత 
లారా, ఆకాశంలో యెహోవాను ఏ స్తుతించండి! 

2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! 
ఆయన సర్వ సైనికులారో ఆయనను 
స్తుతించండి! 

3 సూర్యచందులారా యెహోవాను స్తుతించండి. 
ఆకాశంలోని నక్ష్మతాలూ, వాలుతురూ 
యెహోవాను స్తుతించండి! 

4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను 
స్తుతించండి. ఆకాశం పెగా ఉన్న జలములారా 
ఆయనను స్తుతించండి. 

5 యెహోవా నామాన్ని స్తుతించండి. ఎందుకనగా 
దేవుడు ఆజ్ఞ యివ్వగా (ప్రతి ఒక్కటీ సృష్టించ 
బడింది. 

6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు. 
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు 
చేశాడు. 

7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను 
స్తుతించు! మహా సముద్రాలలోని గప్ప సముద్ర 
జంతువుల్దారా యెహోవాను స్తుతించండి. 

8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను 
గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు. 

9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను, దేవదారు 
వృక్షాలను దేవుడు చేశాడు. 

10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణు 
లను, షక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు. 

11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు. 
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు 
చేశాడు. 

12 యువతీ యువకులను దేవుడు చేశాడు. వృద్దు 
లను, యవ్వనులను దేవుడు చేశాడు. 

13 యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన 
నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, 
ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను 
స్తుతించండి! 

14 దేవుడు తన (ప్రజలను బలవంతులుగా చేస్తాడు. 
దేవుని అనుచరులను మనుష్యులు పాగడుతారు. 








ఆయన సర్వసైనికులారా అనగా “దేవదూతలు” లేదా “నక్ష 
'త్రాలు మరియు గ్రహాలు” లేదోసై నికులు” అని అర్థము. 


కీర్తనలు 149:1-150:6 


ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో 
ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. 
యెహోవాను స్తుతించండి! 


కీర్తన 149 
యెహోవాను స్తుతించండి. యెహోవా చేసిన 
కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! 
ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో 
ఆయనకు స్తుతి పాడండి. 
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును 
యుహోవాతో కలసి అనందించనివ్వండి. 
సీయోను మీది (ప్రజలను వారి రాజుతో కూడా 
ఆనందించ నివ్వండి. 
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు 
వాయిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతించ 
నివ్వండి. 
యెహోవా తన (ప్రజలను గూర్చి సంతోషి 
స్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత 
క్రయ చేశాడు. ఆయన వారిని రక్షించాడు! 


దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందిం 
చండి. పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషిం 
చండి. 

(ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. 
(ప్రజలు తమ చేతులలో వారి ఖడ్లాలు పట్టుకొని 


710 


7 


8 


వెళ్లి వారి శత్రువులను గిక్షించెదరుగాక. వారు వెళ్లి 
యితర ప్రజలను శిక్షించెదరుగాక. 

ఆ రాజులకు, (ప్రముఖులకు దేవుని ప్రజలు 
గొలుసులు వేస్తారు. 

దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రు 
వులను శిక్షిస్తారు. దేవుని అనుచరులకు ఆయన 
ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి! 


కీర్తన 150 
యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో 
ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని 
బట్టి ఆయనను స్తుతించండి! 
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను 
స్తుతించండి! ఆయన గొప్పతనమంతటికోసం 
ఆయనను స్తుతించండి! 
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతిం 
చండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను 
స్తుతించండి! 
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! 
తీగల వాయిద్యాలతో, పిల్లన [గోవితో ఆయనను 
స్తుతించండి! 
పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి! పెద్దగా శబ్దం 
చేసే తాళాలతో ఆయనను స్తుతించండి! 
సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! 
యెహోవాను స్తుతించంది. 


711 


సామెతలు 


పరిచయం 

ఈ మాటలు దావీదు కుమారుడై న సాలొమోను 
1 చెప్పిన సామెతలు. సాలొమోను ఇశ్రాయేలీయుల 
రాట 

2 ప్రజలు జ్ఞా జ్ఞానము కలిగి, సరెన వాటిని చేయటం 
తెలుసుకొనేందుకు ఈ సంగతులు రాయబడ్డాయి. 
నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ 
మాటలు సహాయం చేస్తాయి. 3 ప్రజలు జీవించేందుకు 
శ్రష్టమైన విధానాన్ని ఈ మాటలు నేర్చిస్తాయి. నీతి, 
నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరెన 
మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. *జ్ఞానమును నేర్చు 
కోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ 
మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ 
మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చు 
కొంటారు. ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగల 
వారు కూడ జా(గత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు 
ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు 
అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవ 
టంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన 
సంపాదిస్తారు. “అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు 
కథలు మనుష్యులు (గ్రహించగలుగుతారు. జ్ఞానముగల 
వారు వై విషయాలను మనుష్యులు (గ్రహించగలుగు 
తారు. "ఒక వ్యక్తి యె హూవాను గౌరవించి, ఆయనకు 
విధేయత చూపించటమే, నిజమై న తెలివికి మూలము. 
కానీ పాపాన్ని (ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరెన 
ఉపదేశాన్ని ద్వేషిస్తారు. 





సాలొమోను తన కుమారునికి ఇచ్చిన సలహా 

నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధే 
యుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ 
నీవు పాటించాలి. *నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను 
మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా 
ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమై న 
హారంలా ఉంటాయి. 


చెడ్డవాళ్లతో చేరకుండా హెచ్చరిక 
"నా కుమారుడా, పాపాన్ని (ప్రేమించే (ప్రజలు 
తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్ని 


స్తారు. నీవు వారిని అనుసరించకూడదు. '!ఆ పాపులు 
ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, 
ఎవరినెనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం. 
12ఏవ్లారెనా ఒక నిరోషిమీద మనం దాడి చేద్దాం. మనం 
అతజ్ణీ ' చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం 
పంపిద్దాం. అతల్ణి మనం నాశనం చేసి, సమాధికి 
పంపిద్దాం. చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల 
వస్తువులు మనం దాంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం 
మన గృహాలు నింపుకొందాం. కనుక మాతో వచ్చి, 
వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు 
దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచు 
కొందాం.” 

సోనా కుమారుడా, పాపాన్ని (ప్రేమించే మనుష్యు 
లను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో 
మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. ఆ చెడ్డ 
మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా 
ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని 
ఆశిస్తూంటారు. 

గొఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని 
వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్ల 
లను కనిపెట్టు ఉండు. జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు 
ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు. కానీ నిజా 
నికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత 
ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు. ఇవి దురాశ 
పరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి 
(ప్రాణాంతక మవుతుంది. 


జ్ఞానము - మంచి స్త్రీ 

20ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి 
ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో 
అరుస్తుంది. *'రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) 
పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు 
(ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ 
ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది: 

మీరు వె రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి 


పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని 


ద్వేషిస్తూ ఉంటారు? *మీరు పశ్చాత్తాపపడి నా సలహా, 
నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను 


సామెతలు 1:24-3:3 


మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా 
మీకు ఇచ్చి ఉండేదాన్ని. 

2“కానీ మీరు నా మాట వినేందుకు తిరస్క 
రించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నిం 
చాను. నేను నా చేయి అందించాను. కానీ నా సహాయం 
స్వీకరించటానికి మీరు నిరాకరించారు. నా సలహా 
అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా 
మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 
అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు 
కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. *”గొప్ప 
కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక 
బలమై న గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, 
మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి. 

2 ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా 
సహాయం కోసం అడుగుతారు. కానీ నేను మీకు 
సహాయం చేయను. మీరు నాకోసం వదుకుతారు, 
కానీ మీరు నన్ను కనుగొనలేరు. మీరు ఎన్నడూ 
నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం 
చేయను. మీరు యెహోవాకు ne ఆయనను 
గౌరవించుటకు నిరాకరించారు. *నా సలహా మాటలు 
వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరెన 
దారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేం 
దుకు నిరాకరించారు. *!కనుక మీరు మీ స్వంత విదానం 
లోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో 
జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. 

“అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాక 
రించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పద్ధతు 
లలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని 
చంపుతుంది. *ేకానీ, నాకు విధేయత చూపే వ్యక్తి 
క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు 
కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.” 


జ్ఞానం చెప్పేది వినండి 

నా కుమారుడా, ననుచు ప్పే ఈ సంగతులు 

అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. 
జ్ఞానం చు బదు విని గ్రహించటానికి నీ శక్తి కొలది 
ప్రయత్నించు. జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, 
అవగాహన కోసం గట్టిగా అడుగు. *వెండికోసం వెదకి 
నట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం 
వెదకినట్టు దానికోసం వెదుకు. వీటిని నీవు చేస్తే 
అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చు 
కొంటావు. నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చు 
కొంటావు. 

6యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవ 
గాహన ఆయన నోటి నుండి వస్తాయి. "ఆయన 
నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి 
ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి 


712 


కవచం లాంటివాడు. ఇతరుల యెడల న్యాయంగా 
ఉండేవాత్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర 
(ప్రజలను కాపాడతాడు. 

కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. 
అప్పుడు మంచివి, న్యాయమై నవి మరియు సరియై నవి 
నీవు (గహిస్తావు. 'నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, 
నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది. 

11జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి 
కాస్తుంది. దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో 
జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. 
ఆ మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మా 
ర్లులు "వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు 
చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు. వారు తప్పుచేసి 
సంతోషిస్తూ, దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనంది 
స్తున్నారు. ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు 
వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కానీ మీ జ్ఞానం, 
వవపన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా 
ఉంచుతాయి. 

16మరో దేశపు స్త్రీ ఎవ్వరైనా నీవు ఆమెతో పాపము 
చేసేందుకు నిన్ను' ఒప్పించేందుకని, దుర్మార్గులు 
తియ్యటి మాటలు ప్రయోగించవచ్చు. 'ఆమె చిన్న 
దిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది కాని ఆమె తన 
భర్తను విడిచి పెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని 
నిలుపుకోవటం లేదు. ఆమె తన దేవుని నిబంధనను 
మర్చిపోతుంది. కాని లేదు అని ఆమెతో చెపే బందు 
జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. '*నీవు బలహినుడ్లవె 
ఆము ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వెపు మొదటే 
మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే 
ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది. ఆమె ఒక సమా 
ధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడెనా ఆ స్త్రీ, దగ్గరకు 
వెళ్లే, అతడు ఎన్నటికీ తిరిగి రాడు. ఆ మనిషి జీవితం 
మరలా ఎన్నటికి మొదటిలా ఉండదు. 

*0కనుక నీవు మంచి మనుష్యుల అడుగుజాడలను 
అనుసరించేలా, మంచి మనుష్యులు జీవించే విధంగా 
జీవించునట్టు జ్ఞానం సహాయం చేస్తుంది. *సరిగ్గా 
జీవించే ప్రజలు దేశాన్ని తామే స్వంతంగా కలిగే 
ఉంటారు. మంచిని జరిగించే మనుష్యులు వారి 
భూమిలో జీవిస్తారు. కానీ దుర్మార్గులు వారి భూమిని 
పోగొట్టుకొంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొల 
గించి వేయబడతారు. 





సరిగ్గా జీవించటం సీ జీవితానికి లాభం 
3 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు 
చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం 
ఉంచుకో. ?నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు 
నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి. 
3 పేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ 


713 


నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో 
ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ 
కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. 
“అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టి 
యందును నీవు దయనొంది మంచివాడవనిపించు 
కొందువు. 


యెహోవాను నమ్ముకో 

పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత 
తెలివి మీద ఆధారపడవద్దు. “నీవు చేసే వాటన్నిటిలో 
దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు 
సహాయం చేస్తాడు. "నీ స్వంత జ్ఞానం మీద ఆధార 
పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి 
దూరంగా ఉండు. నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరా 
నికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా 
కలుగుతుంది. 


యెహోవాకు ఇమ్ము 
నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ 
రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. 
అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. 
నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్గో 
దాక్షారసం పార్టుతూ ఉంటుంది. 


యెహోవా శిక్షను అంగీకరించు 

"నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని 
సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను 
గూర్చి కోపించకు. దాని నుండీ నేర్చు కొనేందుకు 
ప్రయత్నించు. ఎందుకంటే, యెహోవా తాను 
(ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, 
తాను ప్రేమించే కుమారుని గిక్షించే ఒక తండ్రిలాంటి 
వాడు దేవుడు. 


జ్ఞానము మూలంగా ఆశీర్వాదాలు 
“జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా 
ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు 
పెట్టినప్పుడు అతడు ధన్యుడు. “జ్ఞానము మూలంగా 
వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా 
వచ్చే లాభం మంచి బంగారు కంటే మేలు. “జ్ఞానము 
నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు 
కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది 
కాదు! జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాలు, ఘన 
తలను నీకు ఇస్తుంది. 1₹జ్ఞానముగల మనుష్యులు శాంతి, 
సంతోషం, కలిగి జీవిస్తారు. గోజానము జీవవృక్షంలా 
ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవి 
తాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతో 
షంగా ఉంటారు. 


సామెతలు 3:4-4:2 


మిని చేయుటకు యహోవా తన తెలివిని 
ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యహోవా 
తెలివి ఉపయోగించాడు. *నీళ్లను చేయుటకు 
యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము 
ద్వారా ఆకాశాలు వర్జాన్ని కురిపిస్తాయి. 

?!నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా 
ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు. 22జ్ఞానము, వివే 
కము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. 
2 అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా 
ఉంటావు. చేనీవు పండుకొనునప్పుడు నీవు భయ 
పడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిద్ర 
ప్రశాంతంగా ఉంటుంది. 25-26న్రీక్ట్ర ఆకస్మికంగా సంభ 
వించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే 
యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా 
ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ 
మనుష్యులకే సంభవిస్తాయి. 


సక్రమంగా జీవించే జ్ఞానం 

27వేలు చేయుట నీచేతనై నప్పుడు దాన్ని పొంద 
దగినవారికి చేయకుండా వెనుదీయకుము. *ినీ పొరుగు 
వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని 
నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. 
“తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు. 

29నీ పారుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తు 
న్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు. 

మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయక 
పోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. 

ి!కాంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చు 
కొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా 
జీవించకు. *ఎందుకంటే దుర్మార్గులను యెహోవా 
ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను 
యెహోవా బలపరుస్తాడు. 

33 దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విలో 
ధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుం 
బాలను ఆయన ఆశీర్వదిస్తాడు. 

ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే 
మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని 
శిక్షించి. అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు 
యెహె హోవా సహాయం చేస్తాడు. సేజ్ఞానముగల మను 

ష్యులు దేవుని వెంబడిస్తారు. బ్ఞానముగల మనుష్యులను 
యెహోవా ఘనపరుస్తాడు. బుద్ధిహీనులు దేవుణ్ణి వెంబ 
డించరు. బుద్ధిహీనులు అవమానీంచబడతారు. 


జ్ఞానము, వివేకం ప్రాముఖ్యత 
కుమారులారా, “మీ తండి ఉపదేశములు 
వినండి.” మీరు [గ్రహించగలుగునట్టు గమనిం 
చండి. *ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు 


సామెతలు 4:3-5:14 


ప్రాముఖ్యమై నవి, మంచివి. అందుచేత నా ఉపదేశ 
ములు ఎన్నడూ మరువవద్దు. 

నేను నా తండ్రికి పసివాడను. నేను నా తల్లికి 
ఒకే కుమారుణ్ణి. *నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో 
ఇలా చెప్పాడు: “నేను చెప్పే సంగతులు జ్ఞాపకం 
ఉంచుకో, నీవు నా ఆజ్ఞలకు విధేయుడవెతే జీవిస్తావు. 
జ్ఞానము, వివేకం సంపాదించు! నా మాటలు మరు 
వకు. నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు. 6జ్ఞానము 
నుండి తౌలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను 
కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను 
భద్రంగా కాపాడుతుంది.” 

“జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే 
జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపా 
దించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, 
అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. జ్ఞానాన్ని ప్రేమించు. 
జ్ఞానం నిన్ను గొప్పవాల్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి 
ముఖ్యమై నదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చి 
పెడుతుంది. ఆమె (జ్ఞానము) అందమైన మాలను 
నీతల మీద ఉంచుతుంది. సాగసైన కిరీటమును నీకు 
బహూకరిస్తుంది. 

“0కనుక నా మాట విను. నేను చెప్పే సంగతులను 
జరిగించు. అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు. 
“జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్చిస్తున్నాను. నేను 
నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. ఈ 
మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో 
చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు 
చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా 
ఉంటావు. "ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం 
ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు వం! 

“దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. 
అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయ 
త్నించవద్దు. దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి 
దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. “చెడ్డ 
వాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. 
ఆ మనుష్యులు మరఠో వ్యక్తిని బాధించేటంతవరకు 
నిద్రపోలేరు. ఆ మనుష్యులు దౌర్హన్యము అనే మద్యం 
తాగుతూ దుర్మార్గము అనే రొళ్టైను తింటారు. ఇతరు 
లను బాధించకుండా జీవించలేరు. 

సోమంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. 
సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశ 
వంతంగా సంతోషంగా తయారవుతుంది. చెడు మను 
ష్యులు చీకటి రాత్రివల ఉంటారు. వారు చీకటిలో 
తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూ 
వుంటారు. 

20నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమ 
నించు. నా మాటలు జాగ్రత్తగా విను. ?'నా మాటలు 
నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు 


714 


జ్ఞాపకం ఉంచుకో. నా ఉపదేశము వినే వారికి అది 
జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి 
ఆరోగ్యంలాంటివి. 

శోనీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా 
ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. స్రీ 
తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి. 

పోసత్యమును వక్రం చేయ వద్దు, సరికాని మాటలు 
చెప్పవద్దు. అబద్దాలు చెప్పకు. కేక యెదుట ఉన్న 
జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి 
పోనివ్వకు. 2రస్తరైన విధంగా జీవించుటకు చాలా 
జాగ్రత్తగా ఉండు, “అప్పుడు నీకు స్థిరమైన మంచిజీవితం 
ఉంటుంది. *తిన్నని మార్గం విడిచి పెట్టకు అది 
మంచిది, స్తరెనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ 
తిరిగిపో. 


మరొకని భార్యకు దూరంగా ఉంచే జ్ఞానము 

నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము 
౨ గల నా మాటలు గమనించు. *అప్పుడు జీవించు 
టకు స్వరెన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు 
జ్ఞానివి తని నీ మాటలు తెలియజేస్తాయి. మరొకరి 
భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె 
ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు. కాని 
అంతలో క్ష బాధ, మాత్రమే. ఆమె తెచ్చిపెడుతుంది. 
ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను 
ఉంటుంది. ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. 
ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది. ఆమెను 
వెంబడించవద్దు! ఆమె స్తరెన మార్గాలో నుంచి తప్పి 
పోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! 
జీవమార్గాన్ని వెంబడించు! 


వ్యభిచారం నిన్ను నాశనం చేయగలదు 

"నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. 
నేను చెప్పే మాటలు మరచిపోవద్దు. *వేశ్య్వకు దూరంగా 
ఉండండి. ఆమె ఇంటీ గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు. 
ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం 
పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు 
తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు. 
"నీకు తెలియని (ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసు 
కుంటారు. నీ కష్టార్దితం ఇతరుల పాలవుతుంది. నీ 
జీవితాంతం కూడా నీవు మూల్లుతావు. నీ శరీరం, 
నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. 123అప్పుడు 
నీవు, “నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? 
నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమ 
శిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను, సరిదిద్దబడు 
టకు నేను నిరాకరించాను. 
నా జీవితం వ్యర్థం 


ఇప్పుడు అంతంలో, 
అయిపోయినట్లు నేను 


715 


చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం 
చూస్తున్నారు” అని నీవు అంటావు. 


5 స్వంత భార్యను అనుభవించు 

సి స్వంత బావి నుండి (ప్రవహించు నీళ్లు 
మాత్రమే త్రాగు. మరియు నీ నీళు బయట వీధుల్లోకి 
(ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి 
మాత్రమే. నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక 
ప్రేమను ఇవ్వాల్సింది ఆమె మాత్రమే. నీ కుటుంబానికి 
వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు). "నీ పిల్లలు 
నీకు మాత్రమే చెందినవారె ఉండాలి. పస స్వంత ఇంటికి 
వెలుపలి వారితో నీవు “ని పిల్లల్ని పంచుకోరాదు. 
1 అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు 
యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అను 
భవించు. ఆమె అందమైన లేడి వంటిది, అందమైన 
దుప్పిలాంటిది. ఆమె (పేమ నిన్ను పూర్తిగా తృప్తి 
పరచనివ్వు. ఆమె (ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది. 
2మరొకని భార్య నిన్ను అదే విధానంల్లో బంధించ 
నియ్యకు. మరొకని (పేమ నీకు అవసరం లేదు. 

2 పతి మనిషి చేసే ప్రతీది యెహోవా తేటగా 
చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతీదాన్ని యెహోవా 
క్షుణ్ణంగా చూస్తాడు. చెదుర్మార్లుని పాపాలు వానినే 
పట్టుకొంటాయి. అతని పాపాలు అతణి బంధించే 
పాశాల్దా ఉంటాయి. *ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేం 
దుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు 
తన స్వంత బుద్ధిహినమైన కోరికల వల్లనే పట్టు 
బడతాడు. 


అప్పు ఇప్పించుటలో ప్రమాదాలు 
నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా 


సామెతలు 5:15-6:23 


కానీ చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చు 
కొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది. 
చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది. 
)సోమరీ, ఇంకెంతసేపు నీవు అక్కడ పండు 
కొంటావు. నీ విశ్రాంతి నుండి నీవు యింకెప్పుడు 
లేస్తావు? !%నాకు ఇంకొంచెం నిద్ర కావాలి. యింకా 
కొంచెంసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను” 
అని సోమరి చెబుతాడు. ''కాని అతడు నిద్రపోతాడు, 
మళ్లీ నిద్రపోతాడు; అతడు దరిద్రుడంటే దరిద్రుడ 
వుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగ 
వాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది. 





దుర్మార్గపు మనిషి 
దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్దాలు చెబు 
తాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. అతడు కన్ను 
గీటి, సూచనలు చేసి మనుష్యులను మోసం చేస్తాడు. 
ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మా 
గ్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు 


పెడుతుంటాడు. కాని అతడు శిక్షించబడతాడు. కష్టం 


అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా 
నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం 
చేయరు. 


యెహోవా అసహ్యించుకొనే ఏడు సంగతులు 
16 క్క ఆరు విషయాలను యెహోవా అస 
హ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన 
అసహ్యించుకొంటాడు. 
17 ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే 
మనిషి. అబద్దాలు చప ప్పే మనిషి. నిర్జోషు 
లను చంపే మనిషి 





ఉండకు. ఆ వ్యక్తి తన అప్పు చెల్లీంచలేనని చెబితే, 
అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి 
రం నిన్ను నీవే బాధ్యునిగా చేసుకొన్నావా? 
?అల్రాగాతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను 
చిక్కుల్లో పెష్టేశాయి! 3ట్ట్య్ర ఆ మనిషి శక్తి కింద 
ఉన్నావు. కనుక అతని దగ్గరకు వెళ్లి, నిన్ను నీవే 
విముక్తుని చేసుకో. అతని బాకీ నుండి నిన్ను విడిపించు 
మని నీవు అతణీ బ్రతిమాలు. “నిద్రపోయి, విశ్రాంతి 
తీసుకొనేంతవరకు వేచి ఉండవద్దు. *వేటగాని బారి 
నుండి పారిపోతున్న లేడివలె ఆ ఉచ్చు నుండి తప్పిం 
ముక ఉచ్చులో నుండి పారిపోతున్న పక్షివలె, నిన్ను 
నీవే విడుదల చేసుకో. 


బద్దకంగా ఉండుటవల్ల అపాయాలు 
6న్రమరీ, నీవు చీమల దగ్గరకు వెళ్లి చీమలు ఏమి 
చేస్తుంటాయో చూడు. చీమ దగ్గర నేర్చుకో. "చీమకు 
పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. 


“ఈ చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. 
దుర్మార్గం చేయాలని కోరే మనిషి 
19 అబద్ధం వెంబడి అబద్దం చెసే ప్ప మనిష 
వాదాలకు పూనుకొని ప్రజల మధ్య 
కలహాలు పెట్టే మనిషి 
20నా కుమారుడా నీ తండ్రీ ఆజ్ఞలు జ్ఞాపకం 
ఉంచుకో. మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు. 
*1వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి 
ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో. 
నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి 
చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను 
కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్న 
ప్పుడు "అవి నీతో మాట్టాడి నిన్ను నడిపిస్తాయి. 
23న్సి తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరెన 
దారి చూపీంచే వెలుగులా ఉంటాయి. నీవు 'జేవ 
మార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది, నీకు 


సామెతలు 6:24-7:27 


శిక్షణ ఇస్తాయి. *ోనీవు చెడు స్త్రీ దగ్గరకు వెళ్లకుండా 
వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచి 
పెట్టేసిన భార్య మెత్తటి మరుల నుండి వారి మాటలు 
నిన్ను కాపాడుతాయి. ఆ స్త్రీ అందమై నది కావచ్చు. 
కాని ఆ అందం నీలో నిన్ను మండింపచేసి శోధించ 
నీయకు. ఆమె కండ్లను నిన్ను బంధించనియ్యకు. 
?క వేశ్య ఖర్చు ఒక రాష్ట ముక్క కావచ్చు. కాని 
మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయ 
వచ్చు. 

?'ఒకడు తన మీద నిప్పువేసుకుంటే అతని బట్టలు 
కూడా కాలిపోతాయి. *ఒకడు వేడి నిప్పుల మీద 
కాలుపెడితే అతని పాదం కాలుతుంది. *మరొకడి 
భార్యతో పండుకొనే ఏ మనిషి విషయమైనా ఇంతే. 
ఆ మనిషి నష్టపోతాడు. 

30-31కడు ఆకలితో ఉండి తినుటకు భోజనం 
దొంగిలించవచ్చు. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు 
దొంగిలించిన దానికి ఏడు రెట్లు అదనంగా చెల్లించాలి. 
అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావ 
చ్చును. కాని ఇతరులు (గ్రహిస్తారు. అతని మీద వారికి 
గల గౌరవం అంతా పోదు. 

అయితే, వ్యభిచారం చేసే పురుషుడు బుద్ది 
హీనుడు. అతడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. 
తన నాశనానికి తానే కారణం అవుతాడు. ప్రజలకు 
అతని మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. మరియు 
ఆ అవమానాన్ని అతడు ఎన్నటికీ మరచిపోడు. ఆ 
స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా 
కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు 
చేయగలిగింది ఏదెనా చేసేస్తాడు. ఏ విధంగా 
చెల్లించినా ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని 
ఆపేందుకు చాలదు! 


జ్ఞానము నిన్ను వ్యభిచారం నుండి కాపాడుతుంది 
నా కుమరుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో 
7 నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు. 2వా ఆజ్ఞలకు 
విధేయుడవు కమ్ము. నీకు జీవం కలుగుతుంది. నా 
ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలో కెల్లా 
అతి ముఖ్యమైనది). నా ఆజ్ఞలను ఉపదేశాలను ఎల్ల 
ప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వేళ్లకు కట్టుకో. 
వాటిని నీ హృదయం మీద |వ్రాసుకో. “జ్ఞానాన్ని నీ 
సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా 
చూసుకో. అప్పుడు అవి పరస్త్రీ నుండి నిన్ను కాపాడు 
తాయి. నిన్ను పాపములోకి ఈడ్చివేయగల చక్కటి 
మాటలనుండి నిన్ను కాపాడతాయి. 
ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు 
చూసాను. "నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది 
కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను 


716 


చూసాను. *ఒక చెడ్డ స్త్రీ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు 
నడిచాడు. ఆ యువకుడు ఆస్తి స్తీ ఇంటీమూలకు నడి 
చాడు. సూర్యుడు సం దాదాపు చీకటి 
పడింది. రాత్రి మొదలవుతూంది. !ఆ స్త్రీ అతనిని 
కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు 
వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె 
అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది. !! పాపం 
గూర్చి ఆమె లెక్కచేయలేదు. మంచి చెడును గూర్చి 
ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటివద్ద ఎన్నడూ 
నిలిచి వుండదు. "కాని ఆమె వీధుల్లో తిరుగుతూ 
ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని చూస్తూ ఆమె 
అన్ని మూలలకూ వెళ్తుంది. ఆమె ఆ యువకుడ్ని 
గట్టిగా పష్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గులేకుండా ఆమె 
ఇలా చెప్పింది: “ఈవేళ నేను సాంగత్య బలి 
అర్చించాలి. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా 
ఇచ్చేశాను. (ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి 
ఉంది). అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని 
ఆహ్వానించటానికి నేనిలా బయటకు వచ్చాను. నేను 
నీకోసం ఎంతో ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కన 
బడ్డావు! నా మంచం మీద శుభమైన దుప్పట్లు 
నేను పరిచాను. అవి చాలా, అందమైన ఈజిప్టు 
దుప్పట్లు. నా మంచం మీద నేను పరిమళాలు, 
బోళం, అగరు పోల్చిన చెక్క నేను ఉపయోగించాను. 
సోవచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చు 
కొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించ 
వచ్చు. "నా భర్త వెళ్లిపోయాడు. అతడు వ్యాపారం 
పని మీద వెళ్లిపోయాడు. 2ద్రీర్ణ ప్రయాణానికి సరిపడి 
నంత ధనం అతడు తీసుకొని వెళ్లాడు. రెండు వారాల 
వరకు అతడు తిరిగి ఇంటికి రాడు.” 

?!ఆ యువకుని శోధించటానికి ఆ స్త్రీ ఆ మాటలు 
ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతణ్ణి మాయ 
చేశాయి. ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబ 
డించాడు. వధకు తీసుకొనిపోబడుతున్న ఎద్దులా 
ఉన్నాడు అతడు. బోనులోనికి నడుస్తున్న జింకలా 
అతడు ఉన్నాడు. 

శోదాని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు 
సిద్ధంగా ఉన్నట్టు ఉంది. వలలోకి ఎగురుతోన్న పక్షిలా 
ఉన్నాడు ఆ యువకుడు. అతడు చిక్కుకొన్న 
అపాయం అతనికి తెలియదు. 

పోకుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. 
నేను చెప్పే మాటలు గమనించండి. చచెడు స్త్రీని 
మిమ్మల్ని పట్టుకోనివ్వకండి. ఆమె మార్గాలు వంట 
డించకండి. 

26ఆవ్సు చాలా మంది పురుషులను పడ వేసింది. 
ఆమె చాలా మంది పురుషులను నాశనం చేసింది. 
27ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా 
మరణానికి నడిపిస్తుంది! 





"OO 


జ్ఞానము, ఒక మంచి స్త్రీ 
జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు 
వినాలని తెలివి మిమ్మల్నిపిలుస్తోంది. 
మార్గం (ప్రక్కగా, దారులు కలిసే చోట 
కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి. 
పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట 
అవి వున్నాయి. తెరువబడిన ద్వారాల్లో 
నుంచి అవి పిలుస్తున్నాయి. 
జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, 
మిమ్మల్ని నేను పిలుస్తున్నా మనుష్యు 
లందరినీ నేను పిలుస్తున్నా. 
మీరు బుద్ధిహీన్నులెతే, జ్ఞానం గలిగి ఉండటం 
నేర్చుకోండి. “అవివేకులారా, తెలివిగలిగి 
ఉండటం నేర్చుకోండి. 
వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా 
ముఖ్యమై నవి. సరెన విషయాలు నేను 
మీకు చెబుతాను. 
నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు 
అసహ్యం. 
నేను చెపే ప్పే విషయాలు సరెనవి. నా 
మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని నీ ఏమీలేదు. 
తెలివిగల వాడీకి ఈ విషయాలన్నీ తేటగా 
ఉంటాయి. తెలివిగల మనిషి ఈ సంగతులు 
(గ్రహిస్తాడు. 
నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండి 
కంలు విలువెనది. ఆ తెలివి మంచి బంగారం 
కంటు ఎక్కువ విలువగలది. 
జ్ఞానము ముత్యాలకంళు విలువగలది. 
ఒకడు కోరుకోదగిన దేనికంటే కూడ 
జ్ఞానము ఎక్కువ విలువగలది.” 


జ్ఞానము కరిగి ఉండటం 
“నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో 
జీవిస్తాను. తెలివితో, మంచి పథకాలతో 
నేను ఉండటం మీరు చూడగలరు. 
ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి 
కీడును ద్వేషిస్తాడు. నేను (జ్ఞానము) గర్విష్టు 
లను, ఇతరులకంలు మేమే గొప్ప అనుకొనే 
వాళ్లను అసహించుకొంటాను. చెడు 
మార్గాలు, అబద్దపు నోరు నాకు అసహ్యం. 
కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచి 
తీర్చు చెప్పటానికి మనుష్యులకు నేను 
(జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. తెలివీ శక్తిని 





నేను వారికి ఇస్తాను! 
రాజులు వరిపాలించుటకం నన్ను 
(జ్ఞానము) ఉపయోగిస్తారు. న్యాయ 


717 


20 


aL 


22 


23 


24 


25 


26 


p77 


28 


సామెతలు 8:1-28 


చట్టాలు చేయటానికి అధికారులు నన్ను 
ఉపయోగిస్తారు. 

భూమిమీద (ప్రతీ మంచి పాలకుడూ తన 
కింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను 
(జ్ఞానము) ఉపయోగిస్తాడు. 

నన్ను (ప్రేమించే మనుష్యులను నేను 
(జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కను 
గొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను 
కనుగొంటారు. 

సను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర 
ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమై న 
ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. 

నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంళు 
మంచివి. నా కానుకలు స్వచ్చవ్తు న 
వండికంటే మంచివి. 

నేను (జ్ఞానము) మనుష్యులను సరెన 
మార్గంలో నడిపిస్తాను. సరెన తీర్పు 
మార్గంలో నేను వారిని నడిపిస్తాను. 

నన్ను ప్రేమించే మనుష్యులకు నేను 
ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను 
ఐశ్వర్యాలతో నేను నింపుతాను. 

ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం 
క్రిందట యె హూవాచేత చేయబడింది నేనే 
నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. 
ప్రపంచం (ప్రారంభం గాక ముందే నేను 
చేయబడ్డాను. 

ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను 
చేయబడ్డాను. 

నేను (జ్ఞానము) పర్వతాలకంకు ముందు 
పుట్టాను. కొండలు రాక ముందే నేను 
పుట్టాను. 

యెహోవా భూమిని చేయకముందే నేను 
(జ్ఞానము) పుల్టూను. పొలాలకం లు ముందు 
నెను పుట్టాను. ప్రపంచంలోని మొదటి 
ధూళిని, 

దేవుడు చేయక ముందే నేను పుట్టాను. 
యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను 
(జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా 
భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, 
మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణ 
యించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ 
ఉన్నాను. 

ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచక 
ముందే నేను పుట్టాను. మహా సముద్రంలో 
యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను 
అక్కడ ఉన్నాను. 


సామెతలు 8:29-10:3 


౫ సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు 
పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. 
యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు 
ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునా 
దులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. 

30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన 
ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా 
యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. 
ఆయన ముందు నేను ఎల్లప్పుడూ 
సంతోషంగా ఉన్నాను. 

3! యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి 

ఉప్పొంగి పోయాడు. అక్కడ ఆయన మను 

ష్యుల విషయమై సంతోషించాడు. 

“పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. 

మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా 

సంతో షంగా ఉండగలరు” 

33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. 
వినుటకు తిరస్కరించకుడి. 

39 వ్యక్తి అయితే వింటాడో అతడు 
సంతోషంగా ఉంటాడు. అతను అనుదినం 
నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు. 

35 నన్ను కనుగొనినవాడు జీవమును కను 
గొనును యెహోవా వద్దనుండి అతడు 
మంచివాటిని పొందును. 

36 అయితే నాకు విరోధముగా పాపముచేయు 
వ్యక్తి తనకు తానే హాని చేసుకొనును. నన్ను 
అసహ్యించు కొనువారు మరణమును 
ప్రేమించెదరు.” 


32 


జ్ఞానము మరియు బుద్ధిహీనత 

జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి 
ఏడు స్తంభములను ఆమె నిలబెక్టైను. *ఆమె 
(జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, 
భోజనమును బల్లపై ఉంచాను. అప్పుడు ఆమె 
(జ్ఞానము) తన సేవకులను, (ప్రజలను నగరములోని 
ఎత్తయిన స్థలమునకు తనతోపాటు తినుటకు ఆహ్వా 
నించెను. కొండ మీదికి వచి ఎ ఆమెతో కూడ భోజనం 
చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవ 
కులను ఊళ్లోనికి పంపింది. “నేర్చుకోవాల్సిన అవసరం 
ఉన్న మనుష్యులారా, మీరు రండి అని ఆమె చెప్పింది. 
బుద్ధిహీనులను కూడా ఆమె పిలిచింది. “నా జ్ఞాన 
భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం 
తాగండి. “మీ పాత బుద్ధిహీన పద్దతులు విడిచి పెట్టండి. 
మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుస 

రించండి అని ఆమె చెప్పింది. 
"ఒక గర్విష్టిక, అతడు చేసింది తప్పు అని చూపించ 
టానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. 


718 


ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. 
ఒక దుర్మార్లుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను 


హేళన చేస్తాడు. కనుక ఒకడు ఇతరుల కంటే తాను 


మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి 
చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని 
జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు 
ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. *జ్ఞానముగల 
ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా 
జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు 
ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చు 
కుంటాడు. 

'9మెహోవా యెడల భయము కలిగియుండుట 
జ్ఞానము సంపాదించుటకం మొదటి మెట్టు. 
యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదిం 
చుటకు మొదటి మెట్టు. ''నీకు జ్ఞానము ఉంటే 
అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. నీవు 
జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగల 
వాడవు అవుతావు. కాని నీవు మ యితరు 
లను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే 
నిందించుకోవారి. 

'3బ్బద్ధిహినుడు గట్టిగా అరిచే చెడు స్త్రీ లాంటివాడు. 
ఆమెకు తెలివి లేదు. ఆమె తన షం గుమ్మంలో 
కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన 
కుర్చీలో ఆమె కూర్చుంటుంది. "ప్రజలు ఆ ప్రక్కగా 
నడచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యు 
లకు ఆమెయందు అసక్తి లేదు. కాని “నేరు స. 
(ప్రజలారా రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహినులను 
కూడ ఆమె ఆహ్వానించింది. “మీరు నీళ్లు దొంగిలిస్తే 
అవి మీ స్వంత నీళ్లకంచే ఎక్కువ రుచిగా ఉంటాయి. 
మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు 
చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” 
అని ఆమె చెబుతుంది. ఆమె ఇల్లు దయ్యాలతో 
మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహినులకు తెలియదు. 
మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది! 





సాలొమోను సామెతలు 
10: సాలొమోను సామెతలు (జ్ఞానముగల 
మాటలు): 
జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోష 


పెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి 


దుఃఖం కలిగిస్తాడు. 

?ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి 
డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. 
కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి 
నిన్ను రక్షించగలుగుతుంది. 

కీయుహోవా మంచి మనుష్యుల విషయమై (శ్రద్ధ 
పుచ్చుకొంటాడు. వారికి అవసరమై న భోజనాన్ని 


719 


ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమై న 
వాటిని యెహోవా తొలగించి వేస్తాడు. 

“*బద్ధకస్తుడు పేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి 
పనిచే ఫవాడు ధనికుడు అవుతాడు. 

తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చు 
కొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవ 
మానము కలిగించే కుమారుడు. 

6మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు 
దేవుని అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు 
చప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయా 
లను వారి మాటలే కప్పిపుచ్చుతాయి. 

"మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసు 
కోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువ 
బడును. 

కీజ్ఞానముగల మనిషితో ఎవ్వరెనా ఏదెనా చేయుమని 
చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు 
వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. 

'నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా 
ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు 
బడతాడు. 


0సత్య్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. 
బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు. 

"క మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు 
పరుస్తాయి. కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని 
అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి. 

“2ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుష్యులు 
చేసే ప్రతి తప్పునూ (ప్రేమ క్షమిస్తుంది. 

“జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. 
కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే 
గిక్షించబడాలి. 

'*జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త 
విషయాలు నేర్చుకొంటారు. కానీ బుద్ధిహీనులు 
మాటాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు. 

'ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు 
'పేదవాడ్నీ పేదరికం పాడు చేస్తుంది. 

1ర్కక్ర మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం 
ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది. 
దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చిపెడుతుంది. 

“తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు 
జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే 
నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను 
తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు. 

“తన ద్వేషాన్ని దాచిపెష్టేవాడు అబద్ధం చెబుతూ 
ఉండవచ్చు. కానీ బుద్ధిహినుడు తాను మా(త్రమే 
ప్రచారం చేసేందుకు చెపే ప్పేటటువంటి మాటల కోసం 
ప్రయత్నిస్తాడు. 


సామెతలు 10:4-11:1 


(అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం 
తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుట 
నేర్చుకొంటాడు. 

20మంచి మనిషి మాటలు స్వచ్చమైన వెండిలా 
ఉంటాయి. కానీ దుర్మార్ల్గుని తలంపులు పనికి మాలిన 
విగా ఉంటాయి. 

212క మంచి మనిషి మాటలు అనేకులకు 
సహాయం చేస్తాయి. కానీ బుద్దిహినుని మూర్థత్వం 
అతన్నే పాడు చేస్తాయి. 

22యుహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. 
మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని 
రాదు. 

పోబుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. 
కానీ జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. 

పోదుర్మార్లుడు తాను భయపడే విషయాల 
మూలంగా ఓడించబడుతాడు. కానీ మంచివాడు తాను 
కోరుకొనే వాటిని పొందుతాడు. 

బోసుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమ 
వుదురు. కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది 
వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు. 

సోబద్దకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయ 
నీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా 
అతడు నిన్ను చికాకు పెడతాడు. 

2?7నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం 
బతుకుతావు. కానీ దుర్మార్గులు వారి జీవితంలోనుండి 
కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు. 

సోమంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు 
సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విష 
యాలు నాశనం తెచ్చిపెడతాయి. 

పోమంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. 
కానీ తప్పు చేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు. 

30వుంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా 
ఉంటారు. కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి 
వెళ్లగ్‌"ట్టబడతారు. 

మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబు 
తారు. కానీ కష్టం తెచ్చిపెట్టే వాని మాటలు వినటం 
మనుష్యులు మానివేస్తారు. 

మంచి మనుష్యులకు సరెన సంగతులు చెప్పటం 
తెలుసు. కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు 


చెబుతారు. 

1 1 వస్తువులను సరిగ్గా తూచలేని (తాసులను 
కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మను 

ష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను 

ఉపయోగిస్తారు. ఆ తప్పుడు (త్రాసులు యెహోవాకి 

అసహ్యం. కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు 

ఇష్టం. 


సామెతలు 11:2-30 


గర్వించి, గొప్పలు చెప్పుకొనే మనుష్యులు ఎన్నిక 
లేని వారవుతారు. కానీ దీనులు జ్ఞానముగల 
వారవుతారు. 

మంచి, నిజాయితీగల మనుష్యులు నిజాయితీ 
పంథాను అనుసరిస్తారు. కానీ దుర్మార్గులు ఇతరులను 
మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేను 
కొంటారు. 

“దేవుడు మనుష్యులకు తీర్పు తీర్చేనాడు, డబ్బుకి 
విలువ ఏమీ ఉండదు. కానీ మంచితనం మనుష్యులను 
మరణం నుండి రక్షిస్తుంది. 

సక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, 
అతని జీవితం సులభంగా ఉంటుంది. కానీ దుర్మార్గుడు 
అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయ 
బడతాడు. 

6నిజాయితీగల మనిషిని మంచితనం రక్షిస్తుంది. 
కానీ దుర్మార్గులు వారు చేయాలనుకొన్న చెడు విష 
యాల ఉచ్చులో పట్టుబడతారు. 

"దుర్మార్లుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ 
ఏమీలేదు. అతడు ఆశించినది అంతా పోతుంది అదంతా 
మొత్తం ఏ విలువలేనిది అవుతుంది. 

మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ 
కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది. 

ఒక దుర్మార్గుడు చెప్పే విషయాల మూలంగా 
అతడు ఇతరులను బాధించగలడు. కానీ మంచి మను 
ష్యులు వారి జ్ఞానము చేత కాపాడబడుతారు. 

"మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు 
పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం 
చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు 
వేస్తారు. 

“1నిజాయితీగల మనుష్యులు వారు నివసిస్తున్న 
పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు, అది గొప్పది 
అవుతుంది. కానీ ఒక దుర్మార్లుడు చెప్పే విషయాలు 
ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు. 

"ెబుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు. అయితే 
జ్ఞానముగలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో 
తెలుసు. "ఇతరులను గూర్చి రహస్యాలు చెప్పే వారె 
వరూ నమ్మదగినవారు కారు. కానీ నమ్మదగిన మనిషి 
చెప్పె మాటలను వ్యాపింపచేయడు. 

'“*ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, 
ఆ దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది 
మంచి సలహాదారులు ఆ దేశాన్ని శ్లేమంగా ఉంచుతారు. 

సంక్రో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం 
చేస్తే, అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహా 
రాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు. 

16దయగల, మర్యాదస్థురాలు గౌరవం సంపాది 
స్తుంది. చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే 
సంపాదిస్తారు. 


720 


గొథయగల మనిషి లాభం పొందుతాడు. కానీ 
నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. 

కోదుర్మార్గుడు మనుష్యులను మోసం చేసి, వారి 
డబ్బు తీసుకొంటాడు. అయితే న్యాయంగా ఉండి, 
సరెనది చేసేవాడు నిజమై న బహుమానం పొందు 
తాడు. 

నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. 
కానీ దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం 
తెచ్చుకొంటారు. 

పోదుర్మార్ల్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు 
యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు 
ప్రయత్ని ్నంచే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం. 

?!దుర్మార్లులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది 
సత్యం. మంచివాళ్లు స్వతం|త్రులుగా చేయబడతారు. 

225 క్ర స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది 
అందమై న బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే 
ఉంటుంది. 

శోమంచి మనుష్యులకు వారు కోరిందిలభించి 
నప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే 
ఉంటుంది. కానీ దుర్మార్గులకు వారు కోరింది లభించి 
నప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది. 

“ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి 
అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేం 
దుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు 
అవుతాడు. 

2 ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. 
నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు 
ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.* 

?తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల 
మనిషి మీద (ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు 
ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విష 
యంలో ప్రజలు సంతోషిస్తారు. 

మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని 
ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి 
కష్టం మాత్రమే వస్తుంది. 

తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడి 
పోతాడు. కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా 
"పెరుగుతాడు. 

పోఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే 
అతనికి లాభం ఏమీ కలుగదు. చివరికి బుద్ధిహినుడు 
జ్ఞానముగల మనిషికి సేవ చేయుటకు బలవంతం 
చేయబడతాడు. 

మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా 
ఉంటాయి. ఒక జ్ఞానముగల మనిషి ప్రజలకు కొత్త 
జీవితం ఇస్తాడు. 





ధారాళంగా ... వస్తుంది హెబ్రీ భాషలో “నీళ్లు 
పోయు వానికి నీళ్లు పోయబడును.” 


721 


మంచి మనుష్యులకు భూమి మీద (ప్రతిఫలం 
ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి 
తగిన దానిని పొందుతారు. 
1 9 ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, 

అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవ్వరెనా 

అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసేంది 
తప్పు అని ఎవ్వరెనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి 
మూర్చుడు. 

2ముంచి మనిషి విషయం యెహోవా సంతోషి 
స్తాడు. కాని దుర్మార్లుని దోషిగా యెహోవా తీర్చు 
చెబుతాడు. 

దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. 
అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు. 

“మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశ 
యిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, 
అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది. 

“మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే 
విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని 
దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు. 

6దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి 
వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని 
అపాయం నుండి తప్పిస్తాయి. 

దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ 
మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన 
తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని 
జ్ఞాపకం చేసికొంటారు. 

జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని 
మూర్భుడై న మనిషిని ప్రజలు గొరవించరు. 

9%ోజనం లేకపోయినా, (ప్రముఖునిలా నటించే 
మనిషిలా ఉండటంకంళు, ప్రముఖుడు కాకపోయినా 
కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు. 

10మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసు 
కొంటాడు. కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు. 

11తన పొలంలో పనిచేసే రెతుకు ఆహారం సమ 
ద్దిగా ఉంటుంది. కాని పనికిమాలిన లో 
సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు. 

దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పనులు చేయా 
లని చూస్తుంటారు. కాఫ్‌ మంచివాళ్లకు చెట్లు వేర్ణవలౌ 
లోతుకు చొచ్చుకొనిపోయే బలం “ఉంటుంది. 

“దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు 
మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కానీ మంచి 
మనిషీ అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు. 

“ఒక వ్యక్తి తాను చెపే ప్పే మంచి విషయాల 
మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా 
అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది. 

సోబుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే 
మంచిదని తలస్తాడు. కానీ జ్ఞానముగలవాడు ఇతరులు 
తనతో చెపే ప్పే మాటలు వింటాడు. 


సామెతలు 11:31-13:2 


'బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. 
అయితే ఇతరులు ఏదెనా తప్పు చెప్పినప్పుడు తెలివి 
గలవాడు త్వరగా క్షమిస్తాడు. 

“ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విష 
యాల్లో నిజాయితీ గలవాడే. కానీ ఒకడు అబద్దాలు 
గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది. 

15 ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, 
అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే 
జ్ఞానముగలవాడు అతడు చెపే బ్బ విషయాల గూర్చి 
జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం 
చేయవచ్చును. 

1%2క్ర వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా 
వ్యర్థం అవుతాయి. కానీ సత్యం శాశ్వతంగా జీవిస్తుంది. 

“దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని 
కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు 
సంతోషంగా ఉంటారు. 

21మంచిి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా 
కాపాడబడుతారు. కానీ చెడ్డవాళ్లకు చాలా "కష్టాలు 
ఉంటాయి. 

అబద్దాలు చే ప్చే వాళ్లంటే యెహోవాకు 
అసహ్యం. యతి సత్యం చెప్పే వాళ్ల విషయం 
యెహోవాకు సంతోషం. 

శోనురు'కై నవాడు తనకు తెలిసిన అన్నీ విష 
యాలూ చెప్పడు. కానీ బుద్ధిహినుడు అన్నీ చెప్పి, 
తాను బుద్ధిహినుడను అని చూపెట్టుకొంటాడు. 

24కష్ట షవడి పనిచేసే సే మనుష్యులు * ఇతరుల మీద అధి 
కారులుగా నియమించబడుతారు. అయితే సోమరి 
బానిసలా పనిచేయాల్సి ఉంటుంది. 

బోచింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయ 
గలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష 
పెట్టగలదు. 

మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ 
పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు 
మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి. 

?'బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. 
కానీ కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి. 

28స్ట సరెన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజ 
మైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి 
మార్గం. 


1 3 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయా 
లని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా 
వింటాడు. కానీ గర్విస్ట వినడు. తనది తప్పు అని 
అతడు ఎన్నడూ నమ్మడు. 
*మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు 
బహుమానం పొందుతారు. కానీ దుర్మార్గులు ఎల్ల 
ప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు. 


సామెతలు 13:3-14:7 


3త్రాను చెపే ప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే 
మనిషి తన (ప్రాణం కాపాడుకొంటాడు. కానీ ఆలోచన 
లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు. 

*బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కానీ అతడు వాటిని 
ఎన్నటకీ పొందలేడు. కానీ కష్టపడి పని చేసేవాళ్లు, 
తాము కోరుకొనే వాటిని పొందుతారు. 

మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. 
దుర్మార్గులు అవమానించబడతారు. 

మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం 
కాపాడుతుంది. కానీ పాపం చేయాలని ఇష్టపడేవాడికి 
కీడు కలుగుతుంది. 

"కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, 
కానీ వారికి ఏమీ వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటి 
స్తారు, కానీ వాస్తవానికి వారు ధనికులు. 

ఒక ధనికుడు తన (ప్రాణం కాపాడుకొనేందుకు 
వెల చెల్లించాల్సి వస్తుందేమో. కానీ పేదవాళ్లకు అలాంటి 
బెదిరింపులు ఏమీ వుండవు. 

ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా 
ఉంటాడు. కానీ దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా 
ఉంటాడు. 

10ఇతరులకంకు తామే మంచివాళ్ళము అనుకొనే 
మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇత 
రులు తమకు వెపే ప్పే విషయాలను "వినేవారు జ్ఞానము 
గలవారు. 

'!డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం 
చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన 
డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ 
ఎక్కువగా పెంచుకొంటూడు. 

"నిరీక్షణ లేకపోతే హృదయానికి దుఃఖం. నీవు 
కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు. 

“ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి 
ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, 
అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. 
అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవిం 
చేవాడు బహుమానం పొందుతాడు. 

“జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని 
ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పిం 
చుకొనుటకు సహాయం చేస్తాయి. "తెలివిగల మనిషిని 
మనుష్యులు గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి నమ్మదగిన 
వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది. 

16జ్ఞానముగల మనిషి ఏదేనా చేయకముందే అతడు 
ఆలోచిస్తాడు. అయితే బుద్దిహినుడు మెస్‌ సే బుద్దిీహీనత 
వలన అతడు మూర్భుడౌతాడు. 

ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు 
అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి 
నమ్మదగిన వాడైతే. శాంతి ఉంటుంది. 

18g వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చు 
కొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, 


722 


సిగ్గుపడతాడు. కానీ ఒక మనిషి విమర్శించ బడినప్పుడు, 
శిక్షించబడినప్పుడు వినుపించుకొంటే లాభం పొందు 
తాడు. 

1%2క మనిషి ఏదెనా కోరుకొని దానిని పొందితే, 
అతనికి చాలా సంతోషం. కానీ మూర్తులు కీడునే 
కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు. 

2జానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు 
నీవు జ్ఞానివి అవుతావు. కానీ బుద్ధిహీనులను నీ స్నేహి 
తులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో 
పడతావు. 

2! పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుము 
తుంది. కానీ మంచివాళ్లకు మంచి సంగతులు జరుగు 
తాయి. 

2మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవ 
లకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డ 
వాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్త పాలవుతాయి. 

వక్ర పేదవానికి విస్తారమె న ఆహారం పండించగల 
మంచి భూమి ఉండవచ్చును. కానీ అతడు చెడు నిర్ణ 
యాలు చేసి, ఆకలితో ఉంటాడు. 

2ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా (ప్రేమిస్తే, వారు 
తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. 
నీవు నీ కుమారుని (ప్రేమిస్తే, అతనికి స్తరెన మార్గం 
నేర్చించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు. 

సోమంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి 
ఉంటాయి. కానీ దుర్మార్లుకి అవసరత కలిగివుంటుంది. 
1 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో 

అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయో 

గిస్తుంది. కానీ బుద్ధిహినురాలు ఆమె చేసే బుద్ధిహీనమై న 
నులి మూలంగా తన ఇల్లు నాశనం చేసికొంటుంది. 
సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. 

కానీ నిజాయితీ లెని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు. 

బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడ 

తాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతల కాపాడ 

తాయి. 

“పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య 
ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మను 
ష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు. 

సత్యవంతుడు అబద్ధం చెప్పుడు. అతడు మంచి 
సాక్షి కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు 
అతడు చెడ్డ సాక్షీ 

కఇతరులకంలు తాను మంచివాడను అని తలంచే 
గర్విష్టుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. 
కానీ ఆ గర్విష్టుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే 
నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) 
తెలివి సులభంగా అబ్బుతుంది. 

"తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి 
తక్కువ మనిషి నీకు నేర్చించగలది ఏమీ లేదు. 


723 


తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను 
గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము 
గలవారు. కానీ బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. 
అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు. 

తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయా 
లకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. 
కానీ మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా 
కష్టపడి ప్రయత్నిస్తారు. 

10ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం 
అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదే విధంగా ఒక మనిషి 
సంతోషంగా ఉంటే అతను ఒక్కడు మాత్రమే ఆ 
ఆనందం అనుభవిస్తాడు. 

11 దుర్మార్లుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కానీ 
మంచివాని ఇల్టు శాశ్వతంగా ఉంటుంది. 

be సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం 
ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే దారి 
తీస్తుంది. 

“ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే 
ఉండవచ్చు. నవ్వటం అయిపాయ్యాకగూడ ఆ 
విచారం అలాగే ఉంటుంది. 

“దుర్మార్లులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా 
చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు. మరియు 
మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం 
పొందుతారు. 

సోబుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కానీ 
జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా 
ఆలోచిస్తాడు. 

16జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, 
దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు 
ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు. 

“త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమై న 
పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కరిగి 
ఉంటాడు. 

"తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని 
బట్టి శిక్షించబడుతారు. కానీ జ్ఞానముగలవారికి తెలివి 
బహుమానంగా ఇవ్వబడుతుంది. 

చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. 
చెడ్డవాళ్లు మంచివాళ్లకు సేవ చేయుటకు బలవంతం 
చేయబడుతారు. 

20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి 
పొరుగువారు కూడ ఉండరు. కానీ ధనికులకు చాలా 
మంది స్నేహితులు ఉంటారు. 

21ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం 
తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడల 
దయ కలిగి ఉండు. 

*2 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవ్వరెనా సరే అతడు 
తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి 





సామెతలు 14:8-15:3 


ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అతన్ని నమ్ము 
కౌనే స్నేహితులు ఉంటారు. 

ోనీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి 
నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని 
ఏమీ చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు. 

పోజ్ఞునముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా 
పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని 
బహుమానంగా పొందుతారు. 

సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం 
చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని 
చేస్తాడు. 

26య్సాహోవాను గౌరవించే మనిషి క్షేమంగా 
ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు. 

యెహోవా యెడల భక్తి నిజమై న జీవాన్ని 
(ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణపు ఉచ్చునుండి 
రక్షిస్తుంది. 

?%2క రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు 
గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపొతే అప్పుడు 
ఆ రాజు యొక్క విలువ శూన్యం. 

పోసహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా 
కోపపడు మనిషి బుద్ధిీహీనుడని కనపరచుకుంటాడు. 
302కు మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం 
ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అసూయ శరీరంలో వ్యాధి 
కలిగిస్తుంది. 

31శ్పద్ర ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి 
గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే 
చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ 
కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుని గౌరవిస్తాడు. 

కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు. కాని 
మంచివాళ్లు మరణ సమయంలో కూడా విజయం 
పొందుతారు. 

ఫోజానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల 
విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహినునికి జ్ఞానమును 
గూర్చి అసలు ఏమీ తెలియదు. 

మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది. కాని 
పాపం వలన ఏ ప్రజల్లకెనా అవమానమే కలుగుతుంది. 

5ఒక రాజుకు జ్ఞానముగల నాయకులు ఉంటే 
అతడు సంతోషిస్తాడు" కాని తెలివితక్కువ నాయకుల 
విషయమె రాజుకు కోపం. 
15 జవాబు కోపాన్ని పోగొ 
డ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచు 
తుంది 


?జ్ఞానముగల మనిషి ప ఇతరులు 
వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాటాడేది 
తెలివితక్కువ తనమే అవుతుంది. అన్నిచోట్లా "జరిగే 
వాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, 
మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు. 


సామెతలు 15:4-16:1 


“దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని 
అబద్దాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి. 


724 


20జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం 
కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం 





తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినెందుకు 
నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు 
అతనికి నేర్చించటానికి ప్రయత్నించినప్పుడు జ్యాగ్ర 
త్తగా వింటాడు. 

6మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్య 
వంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్షునికి ఉన్నవి 
అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి. 

జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞాన 
ముతో మాట్టాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది 
ఏమీ చెప్పరు. 

కీదుర్మార్లులు అర్చించే అర్పణలు యెహోవాకు 
అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు 
వినటం యెహోవాకు సంతోషం. 

దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు 
అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే 
మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు. 


తెస్తాడు. ?'తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే 
ఆనందం. కానీ జ్ఞానముగలవాడు సరెన వాటినే చేయ 
టానికి జ్మాగత్తపడతాడు. 

2క వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, 
అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి 
జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే 
విజయం పొందగలడు. 

ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు 
సంతోషిస్తాడు. మరియు సరెన సమయంలో సరెన 
మాట చెప్పటం చాలా మంచిది. a 

పోజ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి 
నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా 
ఆ విషయాలు అతనిని వారిస్తాయి. 

2గర్విష్టికి ఉన్న గృహమును యెహోవా నాశనం 
చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా 
కాపాడుతాడు. 





1%్కిక్ర వ్యక్తీ అక్రమంగా జీవించటం మొదలు పెడితే 
అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని 
మనిషి నాశనం చేయబడతాడు. 

"మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం 
యిహూవాకు తెలుసు. కనుక మనుష్యుల హృద 
యాల్లో, మనన్సుల్లో ఏమి జరుగుతుందో 
యి హూవాకు నిశ్చయంగా తెలుసు. 

బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి 
చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని 
సలహా అడగటానికి నిరాకరిస్తాడు. 

13 క్ర వ్యక్తీ సంతోషంగా ఉంటే అతని ముఖం 
ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృద 
యంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో 
ఆ దుఃఖం వ్యక్తం అవుతుంది. 

'*జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదిం 
చాలని ప్రయత్నం చేస్తాడు. కానీ బుద్ధిహీనునికి ఇంకా 
ఎక్కువ బుద్ధిహీనత కావాలి. 

సోకాంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారం గానే 
ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేద 
వాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది. 

'థనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, 
దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు. 

“ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటం 
కంటే, ప్రేమగల చోటు కొద్దిగా భోజనం చేయటం 
మేలు. 

“త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కానీ 
సహనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు. 

బీబద్దకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కానీ 
నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది. 


26ఏ3డు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కానీ 
దయగల మాటల విషయంలో యెహోవా సంతో 
షిస్తాడు. 

2”ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం 
దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి 
పెడ్తాడు. కానీ లంచగొండితనాన్ని ద్వేషించే నిజా 
యితీపరుడు బతుకుతాడు. మంచి మనుష్యులు 
జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మా 
ర్లులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి 
కష్టం కలిగిస్తుంది. 

బోయుహోవా దుర్మార్గులకు చాలా దూరంగా 
ఉంటాడు. కానీ మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్ల 
ప్పుడూ వింటాడు. 

నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోష 
పెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని 
కలిగిస్తుంది. 

31ఒక మనిషి తాను తప్పు చేసిననప్పుడు, దానిని 
సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా 
జ్ఞానముగలవాడు. 

ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు 
తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక 
మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే 
మనిషి మరీ ఎక్కువగా (గ్రహిస్తాడు. 

శోయెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి 
ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా 
యెహోవాను గౌరవించేముందు, వినముడవాలి. 
16 మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. 

అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చు 

వాడు యెహోవాయే. 


725 


22ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అను 
కొంటాడు. అయితే మనుష్యులు చను పాటికిగల అస 
_లెన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు. 

వేన్సివ్సుంనేమే ప్రతీదానిలో సహాయం కోసం ఎల్ల 
ప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం 
పొందుతావు. 

*ప్రతీదానికీ యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. 
యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయ 
బడతారు. 

ఇతరులకంళే తానే మంచివాడిని అనుకొనే ప్రతి 
మనిషీ యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్టులనంద 
రినీ యెహోవా తక నాశనం చేస్తాడు. 

6నిజవైన (ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం 
చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి 
దూరంగా ఉంటావు. 

"ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా 
మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు 
కూడా అతనితో సమాధానంగా ఉంటారు. 

కిమోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, 
సరెన విధంగా కొంచెం మా(త్రమే సంపాదించుట 
మేలు. 

ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విష 
యంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు 
తుంది అనేది నిర్ణయించే వాడు యహోవా. 

102క రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం 
అవుతాయి. అతని న్నిరయాలు ఎల్లప్పుడూ న్యాయంగా 
ఉండాలి. 

11 తాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా 
ఉండాలని యెహోవా కోరుతాడు. వ్యాపార ఒప్పందా 
లన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు. 

కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించు 
కొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బల 
మై నదిగా చేస్తుంది. 

రలు. సత్యం వినాలని కోరుతారు. అబద్దాలు 
చెప్పని ప్రజలు రాజులకు ఇష్టం. 

రాజుకు కోపం వస్తే, అతడు ఎవర్తినెనా చంప 
వచ్చును. జ్ఞానముగలవాడు రాజును సంతోష = పెట్టడా 
నికి ప్రయత్నిస్తాడు. 

“రాజు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ 
జీవితం సంతోషంగా ఉంటుంది. నీ విషయమె రాజు 
సంతోషిస్తే, అది మేఘం నుండి కురిసిన వర్షపు ఊటలా 
ఉంటుంది. 

16జ్ఞానము బంగారంకంబ చాలా ఎక్కువ విలువ 
గలది. అవగాహన వండికంలు చాలా ఎక్కువ విలువ 
గలది. 

“మంచి మనుష్యులు దుర్మార్గానికి దూరంగా 
ఉండేందుకు ప్రయత్నిస్తూ తమ జీవితాలు జీవిస్తారు. 


సామెతలు 16:2-32 


తన జీవితం కాపాడుకొనేవాడు తన ఆత్మను భద్రము 
చేసుకొంటున్నాడు. 

15 ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు 
నాశనకరమై న అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి 
ఇతరులకంలు తానే మంచివాడినని అనుకొంటే అతడు 
ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు. 

ఇతరులకంటు గొప్పవాళ్తం అనుకొనే వాళ్లతో 
ఐశ్వర్యాలు పంచుకోవటంకంశు, దీన్నులెన, పేద 
వాళ్లతో కలిసి జీవించటం మేలు. 

మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించి 
నప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను 
నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు. 

2 ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడెతే అది 
ప్రజలు తెలుసుకొంటారు. జ్యాగత్తగా ఎంచుకొని 
మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగిన 
వాడుగా ఉంటాడు. 

22నముగల వారికి అది నిజమై న జీవాన్ని తెచ్చి 

పడుతుంది. కానీ బుద్ధిహీనులు మరింత బుద్ధివానంగా 
ఉండటమే నేర్చుకొంటారు. 

బోజ్ఞానముగల మనిషి మాట్లాడక ముందు ఎల్ల 

ప్పుడూ ఆలోచిస్తాడు. అతడు వైపే ప్పే చపల) 
మంచివి, వినదగినవి. 

2=*దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని 
అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి. 

2 మనుష్యుల దృష్టికి స్తరెనదిగా కనుపించే మార్గం 
ఒకటి ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే 
నడిపిస్తుంది. 

2పనివాని ఆకలి అతణ్ణి పని చేయిస్తూనే ఉంటుంది. 
అతడు భోజనం చేయగలిగేటట్టు, అతని ఆకరి అతణ్ణి 
పని చేయిస్తుంది. 

27పనికిమాలిన మనిషి చెడు పనులు చేయాలని 
పథకం వేస్తాడు. అతని సలహా నిప్పులా నాశనం 
చేస్తుంది. 

%ోచిక్కులు పేష్టేవారు ఎల్లప్పుడూ సమస్యలు పుట్టి 
స్తూంటారు. చెప్పుడు మాటలు వ్యాపింపజేసే వాడు 
సన్నిహిత్సులెన మిత్రుల మధ్య చిక్కు కలిగిస్తాడు. 

పోత్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు 
చిక్కు తెచ్చిపెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు 
వారిని నడిపిస్తాడు. *కన్నుగీటి, చిరునవ్వు నవ్వేవాడు 
ఏదో అక్రమం, కీడు తల పెడ్తున్నాడు. 

నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు 
జీవించిన వారికి మహిమ కిరీటం. 

32బలమై న ఒక సెనికునిగా ఉండటంకంటే సహనం 
గలిగి ఉండటం మంచిది. ఒక పట్టణం అంతటిని 
స్వాధీనం చేసికోవటంకంతే, నీ కోపాన్ని స్వాధీనం 
చేసికోవటం మేలు. 


సామెతలు 16:33-18:3 


ఫోన్నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు 
వేస్తారు. కానీ నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గ 
రండి వస్తాయి. 

1 7 ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటి 

నిండా భోజనం ఉండటంకంళు, శాంతి కలిగి 
భోంచేయటానికి ఒక ఎండిపోయిన రొబ్టముక్క 
ఉంటే చాలు. 

2యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద 
తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల 
ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము 
పంచుకొంటాడు. 

బంగారం, వెండి శుద్ది చేయబడేందుకు అగ్నిలో 
వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను 
పవిత్రం చేసేవాడు యెహోవా. *దుర్మార్లులు ఇతరులు 
చ్చ దుర్మార్గపు సంగతులు వింటారు. అబద్దాలు 

చెప్పేవారు కూడా అబద్దాలు వింటారు. 

కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమ 
స్యలు ఉన్నవాళ్లను చూవి వారు ఎగతాళి చేస్తారు. 
వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది 
సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు. 

మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోష 
పెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి 
అతిశయిస్తారు. 

"ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞాన 
ముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్దాలు 
చెప్పటం జ్ఞానముగల పనికాదు. 

శీలంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన 
వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును 
మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అను 
కొంటారు. *నీ విషయంలో తప్పు చేసినవాల్ణి నీవు 
క్షమిస్తే. మీరు స్నేహితులుగా ఉంటారు. కానీ అతడు 
చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే 
ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది. 

“0త్రెల్రివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా 
నేర్చుకొంటాడు. కానీ బుద్ధిహినుడు నూరు పాఠాల 
తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు. 

"దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరు 
తాడు. అంతంలో అత్రి శిక్షించేందుకు దేవుడు ఒక 
దూతను పంపిస్తాడు. 

“ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తు 
కొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసు 
కోవటం చాలా ప్రమాదకరం. కానీ తెలివి తక్కువ 
పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న 
బుద్ధిహినుళ్లో కలుసుకోవటంకంజే అది మేలు. 

నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు 
చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా 
నీకు కష్టాలే ఉంటాయి. 


726 


*నీవు వాదం మొదలుపెడ్తే అది ఆనకట్టకు గండి 
కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా 
పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి. 

ఏ తప్పూ చేయని వాళ్లి శిక్షించటం, దోషిని 
ద్రమింబటం ఇవి రెండూ యపె హూవాకు అసహ్యం. 
6బ్పుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవు 
తుంది. వందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును 
బుద్ధిహినుడు ఉపయోగించడు. 

"స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమై న 
సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను 
బలపరుస్తాడు. 
కిమురొకని అప ప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధి 
హీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు. 
జగడాల్లో ఆనందీంచేవాడు పాపంలోనూ ఆనంది 
స్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని 
ఆహ్వానించినష్టే అవుతుంది. 

ోదుర్మార్లునికి లాభం ఉండదు. అబద్దాలు చెప్పే 
వాడికి కష్టాలు ఉంటాయి. 

2! తెలివితక్కువ కుమారుడున్నా తండ్రికి విచారం. 
బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు. 

"సంతోషం ఒక మంచి మందులాంటిది. కానీ 
దుఃఖం ఒక రోగంలాంటిది. 

దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా 
డబ్బు తీసికొంటాడు. 

పోజ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ణమై న దాన్ని 
చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహినుడు 
ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు. 

బోతెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దుఃఖం 
కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు 
తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు. 

26ఏ తప్పూ చేయని వానిని శిక్షించటం తప్పు. 
నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షిం 
చలుం తప్పు 

27జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగి 
స్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించు కోడు. 

జొబుద్ధిహీనుడు కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు 
జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము 
గలవాడు అని ప్రజలు అనుకొంటారు. 
1 రి ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే 

వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు 

మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించు 
కుంటాడు. 

బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి 
ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలను 
కొంటాడు. ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవ 
మానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో 
అక్కడ ఘనత ఉండదు. 





727 


*ఒక వ్యక్తి చే ప్ప విషయాలు జ్ఞానముగలవిగా 
ఉండవచ్చు. ఆ మాటలు లోతన మహో సముద్రంలా 
లేక (ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును. 

క క్రడ్లు నేరస్టుడైతే వానికి సహాయం చేయవద్దు. 
అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల 
న ఉండు. 

6బ్పద్ధిహీనుడు తాను చెపే బ్బ మాటలవల్ల తనకు 
తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాలటుల వలన 
వివాదం మొదలు కావచ్చును. 

"బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను 
తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే 
అతన్ని పష్టేస్తాయి. 

మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం 
ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టులోనికి పోతోన్న మంచి 
భోజనంలా ఉంటాయి. 

౨బద్దకస్టుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. 

10 హోవా పేరులో ఎంతో బలం ఉంది. అది 
బలమై న ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం 
దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు. 

ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది 
అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది 
అని వారు తలుస్తారు. 

“ఒక దీనుడు గౌరవించబడతాడు. కానీ గర్విష్టుడు 
పతనం అవుతాడు. 

132కడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు 
ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని 
చూపించుకొంటాడు. 

“ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు 
అతల బ్రతికించి ఉంచగలదు. కానీ ఆ మనిషి అంతా 
పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా వదలు 
కొన్నట్టే! 

సొజానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ 
నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము 
కోసం అతడు జాగ్రత్తగా వింటాడు. 

1%ఓక్ర (ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని 
అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు 
అతనిని తేలికగా కలుసుకోగలవు. 

“ఇంకో మనిషి వచ్చి (ప్రశ్నించే అంత వరకు 
మొదట మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. 

ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి 
వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్టమైన 
పద్ధతి. 

సోనీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు 
ఒక బలమై న పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. 
వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను 
వేరుపరుస్తాయి. 


సామెతలు 18:4-19:11 


2నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో 
విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక 
మనిషి నింపబడుతాడు. 

జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడ 
గలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి 
తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ 
వలయును. 

*నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొంది 
నట్టే. వ్‌ విషయమై యెహోవాకు సంతోషం. 

“3చ్చేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. 
కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పవచ్చు. 

2*2క మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే 
అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని 
కంటే ఒక మంచి స్నేహితుడు మేలు. 

అబద్దాలు చెప్పి, మోసం బేసి బుద్దిహీనునిగా 
19 వ. నిజాయితీగల శదవానిగా 
ఉండుట మేలు. 

*దేనిగూర్చిగాని ఉద్వేగ పడిపోవటం మాత్రం 
చాలదు. నీవు చేస్తోంది ఏమిటో కూడా నీకు తెరిసి 
ఉండాలి. నీవు తొందరపడి ఏదీ చేయకూడదు. లేక 
పోతే నీవు తప్పు చేసేస్తావు. 

ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని 
పాడు చేస్తుంది. కానీ అతడు యె హోవాను నిందిస్తాడు. 

*ఒకడు ధనవంతుడెతే అతని ఐశ్వర్యం అతనికి 
అనేకమంది మిత్రులను తెచ్చి పడ్తుంది. కానీ ఒకడు 


సేదవాడెతే అతని స్నేహితులంతా అతనిని విడిచి 
పెళ్టేస్తోరు. 


5మర్రాకనికి విరోధంగా అబద్ధం చెప్పేవాడు శిక్షించ 
బడుతాడు. అబద్దాలు చెప్పేవాడు క్షే క్షేమంగా ఉండడు. 

అధికారులతో అనేకమంది సే స్నేహంగా ఉండాలని 
కోరుకొంటారు. కానుకలు ఇచ్చే వానితో ప్రతి ఒక్కరూ 


స్నేహంగా ఉండాలని కోరుకొంటారు. 


"ఒక మనిషి పేదవాడెతే, అతని కుటుంబం కూడా 
అతనికి విరోధంగా ఉంటుంది. అతని స్నేహితులంతా 
అతని దగ్గరనుండి వెళ్లిపోతారు. ఆ పేదవాడు సహాయం 
కోసం వారిని భిక్షం అడగవచ్చు. కానీ వారు అతని 
దగ్గరకు కూడా వెళ్లరు. 

కీత్రెలివిని సంపాదించుకొనుటకు (ప్రయత్నించే 
మనిషి తనను తాను (పేమిస్తున్నట్టు సూచిస్తాడు. జ్ఞాన 
మును [మంచ నాడు లాభం పొందుతాడు. 

అబద్దాలు వసే! ప్పవాడు శిక్షించబడతాడు. అబద్దాలు 
చెబుతూనే ఉండేవాడు నాశనం చేయబడతాడు. 

10బుద్ధిహీనుడు ధనవంతునిగా ఉండకూడదు. అది 
రాజకుమారుల మీద బానిస పరిపాలన చేసినట్టుగా 
ఉంటుంది. 

11ఒక మనిషి జ్ఞానము గలవాడెతే, ఆ జ్ఞానము 
అతనికి సహనాన్ని ఇస్తుంది. అతని యెడల తప్పు 


సామెతలు 19:12-20:14 


చేసిన వారిని అతడు క్షమించటం అతనికి ఘనతగా 
ఉంటుంది. 

“ఒక రాజు కోపంగా ఉన్నప్పుడు అది సింహ 
గర్జ్దనలా ఉంటుంది. కాని అతడు నీతో సంతోషంగా 
ఉుటే అది మృద్దువెన వర్షంలా ఉంటుంది. 

13త్రెల్రివి తక్కువ కుమారుడు తన తండ్రిని నాశనం 
చేయగలడు. వాదులాడే భార్య ఎడతెగక కారే నీటి 
చుక్కల మాదిరి విసుగు కలిగించేదిగా ఉంటుంది. 

మనుష్యులు ఇండ్లు, ధనం వారి తలిదండ్రుల 
నుండి పొందుతారు. అయితే మంచి భార్య యెహోవా 
నుండి దొరికే వరం. 

సోసోమరివానికి నిద్ర చాలా ఎక్కువ వస్తుంది. కాని 
అతడు చాలా ఆకలిగా కూడా ఉంటాడు. 

16ద్దా వాజ్ఞకు విధేయునిగా ఉండేవాడు తన ఆత్మను 
క్షేమంగా ఉంచుకొంటాడు. కాని ధై వాజ్ఞను వినుటకు 
నిరాకరించేవాడు మరణిస్తాడు. 

గద (ప్రజలకు డబ్బులిచ్చేవాడు యెహోవాకు 
అప్పిచ్చువాడు. అతడు చేసే పనుల కోసం యెహోవా 
అతనికి బహుమానం ఇస్తాడు. 


728 


దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు, అవమానం 
తెచ్చుకొంటాడు. 

*/నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు 
తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు. 

%సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్చు 
న్యాయంగా ఉండదు. దుర్మార్గులు చెప్పే విషయాలు 
మరింత దుర్మార్గం తెచ్చి పెడతాయి. 

2ఇతరులకంటు తానే మంచి వాడిని అనుకొనే 
మనిషి శిక్షించబడతాడు. బుద్ధిీహీనుడు తనకోసం దాచ 
బడిన శిక్షను పొందుతాడు. 
20 ద్రాక్షారసం నిన్ను ధెర్యవంతునిగా చేస్తుంది. 

మద్యము కొట్టాటలు పుట్టిస్తుంది. విపరీత 

మైన తాగుబోతు బుద్ధిహీనుడు. 

2క రాజు కోపం సింహగర్హనలా ఉంటుంది. నీవు 
రాజుకు కోపం పుట్టిస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు. 

ఏ బుద్ధిహీనుడెనా ఒక వివాదం మొదలు పెట్టగ 
లడు. కనుక వివాదాలకు దూరంగా ఉండే మనిషిని 
గౌరవించాల్సిందే. 

సోమరి మనిషికి విత్తనాలు చల్లటానికి కూడా 





సోనీ కుమారునికి బోధించి, వాడు తప్పు చేసి 
నప్పుడు వానిని శిక్షించు. అదొక్కటే ఆశ. అలా చేయ 
టానికి తిరస్కరిస్తే తనను తానే నాశనం చేసుకొనుటకు 
నీవు అతనికి సహాయం చేస్తున్నావు. 

సోఒకడు తేలికగా కోపం తెచ్చుకొంటే అతడు దాని 
విలువ చెల్లించాలి. అతడు కష్టంలో నుండి బయట 
పడుటకు నీవు అతనికి సహాయం చేస్తే అతడు తిరిగి 
నీకూ అలానే చేస్తాడు. 

సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞాన 
ముగలవాడవు అవుతావు. 

?'మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని 
యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి. 

“నిజాయితీ, మరియు విశ్వసనీయత మనిషిలో 
కోరదగ్గవి. విశ్వసనీయత కోల్పోవడం కంటే బీద 
వాడుగా ఉండటం మేలు. 

యెహోవా యెడల గౌరవం నిజమై న జీవానికి 
నడిపిస్తుంది. అప్పుడు మనిషికి శాంతి ఉంటుంది. 
కష్టంలో క్షేమంగా ఉంటాడు. 

2సొమురి తనను పోషించుకొనేందుకు తాను 
చేయాల్సిన పనులు కూడ చేయడు. తన పళ్లెంలోని 
భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోటానికి కూడా 
అతనికి బద్దకమే. 

బొదేనిక గౌరవం చూపనివారు శిక్షించబడాలి. 
అప్పుడు బుద్ధిహినులు ఒక పాఠం నేర్చుకొంటారు. 
జ్ఞానముగల మనిష్‌ విమర్శించ బడినప్పుడు నేర్చు 
కొంటాడు. 

?క వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి 
తన తల్లిని బలవంతంగా వెళ్లగొడితే, అతడు చాలా 








బద్ధకమే. అందుచేత కోత సమయంలో అతడు 
భోజనం కోసం చూస్తాడు, కాని ఏమీ దొరకదు. 

ఒక మనిషి ఆలోచనలను నీవు చూడలేవు. అవి 
లోతెన నీళ్లలాంటివి. అయితే జ్ఞానముగలవాడు, ఒకరు 
ఏ వ్‌ తలస్తున్నారో గ్రహించగలడు. 

6వ్రాలామంద్‌ మనుష్యులు నమ్మకంగా ఉన్నామని, 
నిండు ప్రేమతో ఉన్నామని చెబుతారు. కాని నిజంగా 
అలా ఉన్నవారిని కనుగొనడం చాలా కష్టం. 

7ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. 
మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు. 

కి రాజు కూర్చొనీ (వలకు తీర్చు చెప్పేటప్పుడు 
దుర్మార్గాన్ని ఆయన స్వంత కళ్లతో చూడగలడు. 

9ఒక మనిషి ఎల్లప్పు డూ శ్రోమె న దానినే చేస్తానని 
నిజంగా చెప్పగలడా? [ర పోపం లేదని ఎవరినా 
నిజంగా చెప్పగలరా? లేదు! 

“అన్యాయపు తూనిక రాళ్లు, కొలతలు ఉపయో 
గించి ఇతరులను మోసం చేసే వాళ్లంటే యెహోవాకు 
అసహ్యం. 

“1ఒక బిడ్డ తాను చేసే పనుల మూలంగా తన 
మంచి లేక చెడు చూపిస్తుంది. ఆ బిడ్డను నీవు గమనించి 
నిజాయితీ, మంచితనం ఆ బిడ్డకు ఉన్నాయో లేదో 
నీవు తెలిసికోవచ్చు. 

“మనకు చూసేందుకు కళ్లు, వినేందుకు చెవులు 
ఉన్నాయి. వాటిని మన కోసం యెహోవా చేశాడు! 

సొనీవు నిద్రను (ప్రేమిస్తే, నీవు నిరుపేదవు అవుతావు. 
పనిచేసేందుకు నీ సమయాన్ని ఉపయోగించు. 
అప్పుడు నీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. 

14నీవద్ద ఏదెనా కొనే మనిషీ “బాగుండలేదు! చాలా 
ఖరీదు ఉంది అని చెబుతాడు. తరువాత అతడు 





729 


వెళ్లిపోయి, తాను ఒక మంచి వ్యవహారం చేసినట్టుగా 
ఇతరులతో చెప్పుకొంటాడు. 

'జ్ఞానముగల విషయాలు చెప్పటం బంగారం 
కంటే, ముత్యాలకంటే చాలా ఎక్కువ విలువగలది. 

15మ్సర్రో మనిషి అప్పులకు నీవు బాధ్యత వహిస్తే 
నీవు నీ చొక్కా పోగొట్టుకొంటావు. 

17దగాచేసి సంపాదించిన ఆహారము ఒక మనుష్యు 
నికి తీపిగా వుంటుంది. కాని తర్వాత అతని నోరు 
మట్టితో నిండుతుంది. మోసం చేసి నీవు ఏదైనా 
సంపాదిస్తే అది మంచిదానిలా కనబడవచ్చు. కాని 
చివరికి దాని విలువ శూన్యం. 

కినీవృ పథకాలు వేయకముందు మంచి సలహా 
తీసికో. నీవు గనుక ఒక యుద్ధం (ప్రారంభిస్తూంటే 
నిన్ను నడిపించేందుకు మంచి మనుష్యులను 
చూసుకో. 

ఇతరులను గూర్చి చెప్పుడు మాటలు చెప్పే 
మనిషి నమ్మదగిన వాడు కాడు. కనుక అధిక ప్రసంగం 
చేసే మనిషితో స్నేహంగా ఉండవద్దు. 

22 క వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా 
మాట్టాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న 
వెలుగులా ఉంటాడు. 

2!నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, 
అది నీకు ఎక్కువ విలువగలది కాదు. 

22ఎవ్లరెనా నీకు విరోధంగా ఏదెనా చేస్తే, నీ అంతట 
నీవే అతన్నీ గిక్షించటానికి ప్రయత్ని ౦చకు. యెహోవా 
కోసం వేచి ఉండు. అంతంలో ఆయన నీకే విజయం 
ఇస్తాడు. 

బోఅన్యాయపు ఆ తూనికలు ఉపయోగించి 
ఇతరులను మాసం చ సేవాళ్థంచే యిహూవాకు 
అసహ్యం. అవి ఆయని సంత షపరచవు. 

2 పతి మనిషికీ ఏమి ness అనే విషయం 
నిరయించేది యెహోవా, అలాంటపుడు ఎవరెనా 

వారి జీవితంలో ఏమి Mie) ఎలా గ్రహీంచ 
గలరు? 

బొదేవునికి నీవు ఏదెనా ఇస్తానని వాగ్దానం చేయక 
ముందే జాగ్రత్తగా ఆలోచించుకో. తర్వాత అలాంటి 
వాగ్దానం చేసి ఉండకపోతే మంచిది అనిపించవచ్చు. 

ఏ మనుష్యులు దుర్మార్గులో జ్ఞానముగల రాజు 
న్షిర్ధయిస్తాడు. మరియు ఆ ప్రజలను ఆ రాజు శిక్షిస్తాడు. 

27ఒక మనిషి అంతరంగంలో ఉండే విషయాలు 
జరిన ధ్ర సమర్ద్భుడు యెహోవా. 

౫ క రాజు “న్యాయంగా, నిజాయితీగా ఉంటే, 
అతడు తన అధికారాన్ని ఉంచుకోగలుగుతాడు. ప్రజలు 
అతన్ని ప్రేమిస్తే, అతడు తన పరిపాలన కొనసాగిస్తాడు. 

పోఒక యువకుని బలాన్ని బట్టి మనం అతల్ణి 
మెచ్చుకొంటాం. కానీ నెరసిన తలను చూచి ఒక 
వృద్ధుని మనం గౌరవిస్తాం అతడు వూర్ణ జీవితం 
జీవించినట్టు అది సూచిస్తుంది. 





సామెతలు 20:15-21:14 


మనం శిక్షించబడితే, మనం తప్పు చేయటం 
మానివేస్తాం. నొప్పి ఒక మనిషిని మార్చగలదు. 
న్‌ 1 (రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టటానికి 

చిన్న చిన్న కాలువలు తవ్వుతారు. ఒక కాలు 
వను మూసి ఇంకొక కాలువకు నీళ్లు మళ్లిస్తారు) నీరు 
(ప్రవహించు కాలువలాగ రాజు హృదయము యెహోవా 
చేతిలో వున్నది. ఆయన తన ఇష్టము వచ్చిన వైపుకు 
తిప్పుతాడు. 

“ఒక మనిషి తాను చేసేది అంతా సరెనదే అను 
కొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటేకి అన్నలెన 
మ. యెహోవా చబుతాడు. 

సరైనవి, న్యాయమై నవి చేయుము. బలులకంటె 
వాటిని యెహోవా ఎక్కువ ప్రేమిస్తాడు. 

“ఇతరులు పనికిమాలిన వాళ్లు అన్నట్టు కళ్తతోను, 
హృదయ నేత్రాలతోను చూచేవారు పాపులు. ఇతరుల 
కంఠ మేము మంచివాళ్లం అని నమ్మే హృదయం 
పాప భూయిష్టం. 

5్‌జా గత్తగల ఏర్పాటులు లాభం తెచ్చి పడ్డాయి. 
కానీ నీవు జాగత్త లేకుండా, మరీ తొందరపడి పనులు 
చేస్తే, నీవు దరీద్రుడివి అవుతావు. 

6లశ్వర్యవంతుడివి కావాలని నీవు మోసం చేస్తే, నీ 
ఐశ్వర్యం త్వరలోనే పోతుంది. మరియు నీ ఐశ్వర్యాలు 
నీ మరణానికి దారి తీస్తాయి. 

7దుర్మార్లులు చేసే దుష్ట కార్యాలు వారినే నాశనం 
చేస్తాయి. సరెనది చేయటావికి వారు నిరాకరిస్తారు. 

'శేదుర్మార్లులు ఎల్లప్పుడూ ఇతరులను మోసం 
చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మంచి వాళ్లు నిజా 
యితీగా న్యాయంగా ఉంటారు. 

వివాదం పెట్టాలని కోరుకునే భార్యతో కలసి ఒక 
ఇంటిలో ఉండటం కంటే, ఇంటి కప్పు మదూనివ 
సించటం మేలు. 

“దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ 
దుర్మార్గం చేయాలని కోరుతూంటారు. ఆ మను 
ష్యులు వారి చుట్టూరా ఉండే వారి మీద ఎలాంటి 
దయ చూపించరు. 

1ఒక వ్యక్తి ఇతరులకంటే తానే మంచివాడిని అని 
తలచినప్పటికి, అతడు శిక్షించబడితే ప్రతి ఒక్కరూ 
ఒక పాఠం నేర్చుకొంటాడు. జరిగే సంగతుల మూలంగా 
జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ నేర్చుకొంటాడు. ఆ వ్యక్తి 
ఇంకా, ఇంకా ఎక్కువ తెలివి సంపాదిస్తాడు. 

దేవుడు మంచివాడు. దేవునికి దుర్మార్గులు ఎవరో 
తెలుసు, ఆయన వారిని గిక్షిస్తాడు. 

(పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఒక వ్యక్తి 
తృణీకరిస్తే తర్వాత అతనికి అవసరమై నప్పుడు ప్‌ 
సహాయమూ దొరకదు. 

'*ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా 
ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గప్ప 
కోపాన్ని వారించగలదు. 


సామెతలు 21:15-22:15 


న్యాయవ్పై న తీర్పు మంచి మనుష్యులను సంతో 
షింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడు 
తుంది. 

1%ఓక మనిషి జ్ఞానమార్గాన్ని వినర్జిస్తే అతడు 
నాశనానికే పోతున్నాడు. 

“ఒక మనిషికి సరదా మాత్రమే అతి ముఖ్యం 
అయితే ఆ మనిషి దరిద్రుడు అవుతాడు. ఒకవేళ 
అతడు దాక్షారస, భోజన ప్రియుడు అయితే అతడు 
ఎన్నటికీ ధనికుడు కాలేడు. 

సోమంచి మనుష్యులకు దుర్మార్గులు చేసే దుర్మా 
గ్గపు వనులన్నిటికీ తగిన శిక్ష అనుభవించాల్సి 
ఉంటుంది. నిజాయితీ లేని మనుష్యులు నిజాయితీగల 
వాళ్లకు చేసే వాటన్నింటికీ శిక్ష చెల్లించాల్సి ఉంటుంది. 

వివాదం అంటు మక్కువ పడే కోపిష్టి భార్యతో 
ఉండటంకంటే ఎడారిలో నివసించటం మేలు. 

2జానము గలవాడు తనకు అవసరమై న వాటిని 
భద్రం చేసికొంటాడు. కాని తెలివి తక్కువవాడు దారి 
కిన దాన్ని దొరికినంత త్వరగానే వాడేస్తాడు. 

21ఏఎల్లప్పుడూ (పేమ, దయ చూపించాలని ప్రయ 
త్నించే మనిషి మంచి జీవితం, ఐశ్వర్యం, ఘనత 
కలిగి ఉంటాడు. 

2జానముగలవాడు దాదాపు ఏదైనా చేయగలడు. 
బలంగల మనుష్యులు కాపలా కాస్తున్న పట్టణంపై 
అతడు దాడి చేయగలడు. వారిని కాపాడుతాయని 
నమ్ముకొన్న గోడలను అతడు నాశనం చేయగలడు. 

ఒక మనిషి అతడు చెప్పే విషయాలలో జాగ్రత్తగా 
ఉంటే అతడు కష్టం నుండి తనను తాను తప్పించు 
కోగలడు. 

24 తరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు 
గర్విష్టి. తాను చేసే పనుల ద్వారా అతడు తను 
దుర్మార్గుడని చూపిస్తాడు. 

2-25స్టమ్పరి తను ఇంకా ఇంకా కావాలని కోరి 
నప్పుడు తనను తానే నాశనం చేసికొంటాడు. అతడు 
వాటీకోసం పనిచేసేందుకు నిరాకరిస్తాడు గనుక, తనను 
తానే నాశనం చేసికొంటాడు. కాని మంచి మనిషికి 
పుష్కలంగా ఉంటుంది గనుక అతడు యివ్వగలడు. 

*'దుర్మార్గులు బలులు అర్చించినప్పుడు, 
ముఖ్యంగా ఆ దుర్మార్గులు యెహోవా దగ్గర నుండి 
ఏదెనా సంపాదించాలని ప్రయత్నించినప్పుడు ఆయన 
సంతోషించడు. 

అబద్ధాలు చెప్పేవాడు నాశనం చేయబడతాడు. 
అయితే ఆ అబద్దాలు వినే వ్యక్తి అతనితో పాటు 
నాశనం చేయబడతాడు. 

మంచివాడు తాను చేస్ను న్నది స్తరెనది అని 
ఎల్లప్పుడూ తెలిసే ఉంటాడు. కాని దుర్మార్గుడు 
నటించాల్సి ఉంటుంది. 

302కు పథకానికి యెహోవా విరోధంగా ఉంటే 
దానిని విజయవంతం చేయగలిగినంత జ్ఞానముగల 
వాడు ఎవడూ లేడు. 


730 


మనుష్యులు గుర్రాలను, సమస్తాన్ని యుద్ధం 
కోసం సిద్ధం చేయవచ్చు, కాని యెహోవా వారికి 
విజయం ఇస్తేనే తప్ప వారు జయించలేరు. 
నలి ఐశ్వర్యవంతునిగా ఉండుటకంలే గౌరవింపబ 

డటం మేలు. బంగారం, వెండి కంటే మంచి 

పేరు ఎక్కువ ముఖ్యం. 

2ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందంనీ 
యెహోవాయే సృష్టించాడు. *ేజ్ఞానముగలవారు కష్టం 
రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. 
కానీ తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెల్లి, 
దాని మూలంగా (శమపడతారు. 

యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. 
అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిజజీవం ఉంటాయి. 

దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. 
అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు 
దూరంగా ఉంటాడు. 

5ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవించుటకు స్తరెన 
మార్గం నేర్పించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడై నప్పుడు 
కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు. 

"పేదవాళ్ళు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చు 
కొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు. 

కష్టాలను విస్తరించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. 
ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా 
చివరికి అతడు నాశనం చేయబడతాడు. 

ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. 
అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. 
గనుక ఆశీర్వదించబడుతాడు. 

02క్ర వ్యక్తి యితరులకంళు తానే మంచివాడిని 
అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు 
వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు ఆ కష్టం కూడా 
వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి. 
"పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు 
ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు. 
యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన 
కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కానీ ఆయనకు 
విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు. 
నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం 
ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరి 
వాడు; 
“వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్య లాంటిది. 
ఆ గొయ్యలో పడే మనిషి అంటే యెహోవాకు 
చాలా కోపం వస్తుంది. 
పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కానీ 
నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా 
ఉండటం నేర్చుకొంటారు. 





731 


16నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, 
సేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు 
ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగాచేస్తాయి. 


ముప్పయి జ్ఞాన సూక్తులు 

గొనేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన 
మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా 
నేర్చుకో. "వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు 
మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు 
అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది. 
కు విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. 
నీవు యెహోవాను నమ్ముకోవాలని నేను కోరుతు 
న్నాను. నీ కోసం నేను ముప్పయి సూక్తులు 
వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను. 
?!కఈ మాటలు సత్యమై న ముఖ్య విషయాలను నీకు 
నేర్చిస్తాయి. అప్పుడు నిన్ను పంపిన వానికి నీవు 
మంచి జవాబులు ఇవ్వగలవు. 


జ్‌ 
2పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. 
కానీ అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాళ్ళు అణగ 
తొక్కవద్దు. ౫ెహూవా వారి పక్షంగా ఉన్నాడు. 
ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసి 
కొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన 
తీసివేస్తాడు. 


న 
త్వరగా కోపపడే వానితో స్నేహంగా ఉండవద్దు. 
త్వరగా వెరి ఎక్కేవానికి దగ్గరగా పోవద్దు. నీవు వెళ్త, 
నీవు కూడ అతనిలా ఉండటం నేర్చుకొంటావేమో! 
అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకూ ఉంటాయి. 


-3- 
26వ్చుర్రో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని 
ప్రమాణం చేయవద్దు. ?'అతని అప్పు నీవు తీర్చలేక 
పోతే, అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టు 
కొంటావు. నీవు పండుకొనే నీ పడకను నీవు ఎందుకు 
పోగొట్టుకోవాలి? 


-4- 
%ోనీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు 
గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు. 


-5- 
బక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే, 
అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రము 


సామెతలు 22:16-23:14 


ఖులు కాని వారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం 
ఉండదు. 


-6- 
2 3 నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చు 
న్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం 
ఉంచుకో. కట్ట చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ 
మరీ ఎక్కువ తినవద్దు. అతడు వడ్డించే (శ్రేష్టమైన 
భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తు 
కావచ్చు. 


ఎ 
ధనవంతుడు కావాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు 

నకు నీవు బుద్ధిమంతుడవై తే ఓర్పుతో ఉండు. 
పక్షులు రెక్కలాలా వెచ్చుకాని ఎగురుతాయో అదే 

విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది. 


-5- 

6న్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి 
నచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు. 
అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. 
“తినుము, తాగుము అని అతడు నీతో చెప్పవచ్చు. 
కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు. అతని 
భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు 
యిబ్బంది పడిపోతావు. 


-9- 

తెలివి తక్కువ వానికి నేర్పించేందుకు ప్రయత్నిం 
చకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి 
చేస్తాడు. 


-]10- 

"9ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. 
మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసి 
కొనవద్దు. ''యహోవా నీకు విరోధంగా ఉంటాడు. 
యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడు 
తాడు. 


వ 
12వీ ఉపదేశకుని మాటలు విని నీకు చేత్తనెనంత 
నేర్చుకో. 


z]2= 
కొక బిడ్డకు శిక్ష అవసరమై నప్పుడెల్టా శిక్షించు. 
వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు. 
సోనీవు వానిని కొట్టినట్టయితే నీవు వాని జీవితం 
కాపాడవచ్చు. 


సామెతలు 23:15-24:8 


-]3- 
నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివెతే 
నాకెంతో సంతోషం. “నీవు సరెన సంగతులు 
చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో 
సంతోషిస్తాను. 


-]4- 
గొదుర్మార్లులను చూచి అసూయపడకు. అయితే 
యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల 
అయినంత గట్టిగా ప్రయత్నించు. ఎల్లప్పుడూ ఆశ 
అ న్న. 
ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు. 


-]15- 

కనుక నా కుమారుడా ఆలకించి, జ్ఞానముగల 
వానిగా ఉండు. సరెన జీవితం జీవించేందుకు ఎల్ల 
ప్పుడూ జాగ్రత్త కలీగి ఉండు. 20 దాక్షారసం విపరీతంగా 
తాగుతూ, విపరీతంగా భోజనం చేసే వారితో సే స్నేహంగా 
ఉండవద్దు. ?'విపరీతంగా తాగి, విపరీతంగా తినే మను 
ష్యులు దరిద్రులు అవుతారు. తిని, తాగి నిద్రపోవటమే 
వాళ్లు చేసేది అంతాను. కనుక త్వరలోనే వారికి ఏమీ 
ఉండదు. 


-16- 

2నీ తండి నీతో చెప్పే విషయాలు విను. నీ 
తండ్రి లేకుండా నీవు ఎన్నడూ పుట్టి ఉండేవాడివి 
కావు. నీ తల్లి వృద్దురాలెనప్పుడు కూడా ఆమెను గౌర 
వించు. పస! సత్యము, జ్ఞానము, అభ్యాసము, వివేకము, 
ఇవి డబ్బు చెల్లీంచదగిసంత విలువగలవి. అవి అమ్మేం 
దుకు మరీ విపరీతమైన విలువగలవి. 2*2క మంచి 
మనిషి యొక్క తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. 
ఒక మనిషికి జ్ఞానముగల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ ఆనందం 
కలిగిస్తుంది. బీలందుచేత నీ": విషయంలో న్‌ తల్లిదండ్రు 
లను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము. 


లా 
26నా కుమారుడా, నేను చెపే ప్పే దానిని జాగ్రత్తగా 
వినుము. నా జీవితం నీకు మాదిరిగా ఉంచుకో. 
27వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు 
బయట పడలేనంత లోతెన బావిలాంటివారు. చో ఒక 
చెడు స్త్రీ ఒక దొంగలా నీ కోసం పొంచి ఉంటుంది. 
అనేక మందిని పాపులు అయ్యేటట్టుగా ఆమె చేస్తుంది. 


-18- 
2930 ద్రాక్షారసం, ఘాటు పానీయాలు విపరీతంగా 
తాగే మనుష్యులకు అవి చాలా చెడు అవుతాయి. ఆ 
మనుష్యులకు చాలా కొట్లాటలు, వివాదాలు ఉంటాయి. 


732 


వారి కళ్లు ఎర్రగా ఉండి వారు తూలిపోతూ, వాళ్లను 
వాళ్లే బార పెట్టుకుంటారు. వారు ఈ కష్టాలను తప్పించు 
కోని ఉండగలిగేవారే. 

అందుచేత |ద్రాక్షారసం విషయం జాగ్రత్తగా 
ఉండు. అది అందంగా, ఎర్రగా ఉంటుంది. పాత్రలో 
అది మెరుస్తుంది. నీవు దానిని తాగినప్పుడు బాగున్నట్టు 
అనిపిస్తుంది. *కాని అంతలో అది ఒక సర్పంలా కాటు 
వేస్తుంది, 

ఫో దాక్షారసం నీవు వింత విషయాలను చూచే 
టట్టుగా చేస్తుంది. నీ మనస్సు గందరగోళం అవుతుంది. 
నీవు పండుకొన్నప్పుడు నీవు ఉప్పాంగుతున్న 
సముద్రంమీద ఉన్నట్టుగా నీవు అనుకొంటావు. నీవు 
ఒక ఓడమీద పండుకొన్నట్టుగా నీకు అనిపిస్తుంది. 
సోవారు నన్ను కొట్టారు. కానీ నాకేమీ అనిపించలేదు. 
వారు నన్ను కొట్టూరు. కాని అది నాకు జ్ఞాపకం లేదు. 
ఇప్పుడు నేను లేవలేను. నేను మరోసారి తాగాలి” 


అని నీవు చెబుతావు. 

2 దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. 
వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం 

చేసుకోకు. *కీడు చేయాలని వారు వారి హృదయాల్లో 

పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం 

కలిగించాలని మాత్రమే. 


-19- 


-20- 
మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టుబడ 
తాయి. *జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు 
సంతోషకరమెన సంపదలతో నింప బడతాయి. 


-2]- 
జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి 
ఒక మనిపికి బలం ఇస్తుంది. రవ్వ యుద్ధం (ప్రారంభిం 
చక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు 
విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహా 
దారులు చాలా మంది ఉండాలి. 


PDs 
"బుద్ధిహీనులు జ్ఞానమును (గ్రహించలేరు. మను 
మలు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు 
బుద్ధిహీనులు ఏమ్‌ చెప్పలేరు. 


Serpe 
నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలు 
స్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు 
తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. 


733 


'బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. 
ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకొనే మనిషిని 
ప్రజలు అసహ్యించుకొంటారు. 


_ 24- 
10కషు సమయాలలో నీవు బలహీనంగా ఉంటే 
ల 
అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే. 


-25- 

మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్ని 
స్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి. 
1*ఇది నా పని కాదూ అని నీవు చెప్పకూడదు. 
యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు 
చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమ 
నిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే 
పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు. 


-26- 

13నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. 
తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. '*అదే విధంగా 
జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, 
అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం 
ఉండదు. 


DT 
“మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేక 
వాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండ 
వద్దు. '*ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా 
సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కానీ 
దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు. 





-28- 
నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోష 
పడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు. 
కినీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ 
విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు 
యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయ 
వచ్చు. 


-29- 

సోదుర్మార్గ్లులను నీకు చింత కలిగించనీయకు. 
దుర్మార్గుల విషయమై అసూయపడకు. 2ఆ దుర్మార్లు 
లకు ఆ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది. 


-30- 
21నా కుమారుడా, యెహోవాను మరియు రాజును 
గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు. 


సామెతలు 24:9-25:2 


22 ఎందుకంటే, అలాంటి వాళ్లు త్వరగా నాశనం చేయ 
బడవచ్చు. దేవుడు, రాజుకూడ వారి శత్రువులకు ఎంత 
కష్టం కలిగించగలరో నీకు తెలియదు. 


మరిన్ని జ్ఞాన సూక్తులు 

23 వి జ్ఞానుల మాటలు: 

ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు 
తనకు తెలిసినవాడైనంత మాత్రాన ఆయన అతనిని 
బలపరచకూడదు 

Ag నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక 
న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి 
విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా 
చెప్పుకుంటాయి. అయితే ఒక న్యాయమూర్తి ఒక 
నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి 
ఆనందిస్తారు. 

26నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం 
కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు 
ఉంటుంది. 

?నీ పొలంలో నాట్టు వేయక ముందు నీ ఇల్లు 
కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు 
కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా 
ఉన్నట్టు గట్టిగా తెలుసుకో. 

8x కారణం లేకుండా ఎవరికీ విరోధంగా 
మాట్లాడవద్దు. మరియు అబద్ధాలు మాట్లాడకు. 

బోశ్యడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి 
అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి 
నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు. 

305 క సోమరివాని పొలం పక్కగానే నేను నడిచాను. 
జ్ఞానములేని ఒక మనిషి (దాక్షాతోట పక్కగా నేను నడి 
చాను. **ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగు 
తున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగు 
తున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడి 
పోతుంది. "నేను అది చూచి, దాని గూర్చి ఆలోచిం 
చాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక 
పాఠం నేర్చుకున్నాను. కొంచెం నిద్ర, కొంచెం 
విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర 
తియ్యటం. *ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని 
చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా 
వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది. 


సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు 
25 ఇవి సాలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞాన 
సూక్తులు: యూదా రాజు హిజ్కియా సేవ 
కులు నకలు చేసిన మాటలు ఇవి: 
2మనం తెలిసికోగూడదని దేవుడు కోరే విషయా 
లను దాచిపెట్టందుకు ఆయనకు అధికారం ఉంది. 





సామెతలు 25:3-26:4 


కాని ఒక రాజు విషయమును పరిశోధించుట మూలం 
గానే “మస్రపర్యపర తాడు, 

ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి 
మన కింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల 
మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం 
వాటిని (గహించలేం. 

వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు 
తీసివేసినట్టయితే అప్పుడు పనివాడు దానితో అంద 
మైన వస్తువులు చేయగలడు. *అదే విధంగా ఒక రాజు 
సమక్షం నుండి దుర్మార్గపు సలహాదారులను నీవు తొల 
గించి వేస్తే అప్పుడు మంచితనం అతని రాజ్యాన్ని 
బలమెనదిగా చేస్తుంది. 

గక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశ 
యించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పు 
కోవద్దు. 

"రాజుగారే నిన్ను ఆహ్వానించటం చాలా మంచిది. 
కాని నిన్ను నీవే ఆహ్వానించుకొంటే అప్పుడు నీవు 
ఇతరుల ఎదుట ఇబ్బంది పడవచ్చును. 

నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి 
చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని 
మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది 
పడాల్సి వస్తుంది. 

నీవూ మరో వ్యక్తీ ఏకీభవించలేకపోతే ఏమి 
చేయాలి? అనే విషయం, మీ మధ్యనే న్షిరయం కావాలి. 
మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు. “నీవలా చేస్తే 
నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు 
ఎప్పటికీ పోదు. 

"సమయానికి తగిన రీతిగా పలుక బడిన మంచి 
మాటలు వెండీ పళ్లెంలో ఉంచిన బంగారు పండులా 
ఉంటుంది. 

'2జ్ఞానముగల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక 
ఇస్తే బంగారు ఉంగరాలకంటే లేక మేలిమి బంగారు 
నగలకంటే అది ఎక్కువ విలువగలది. 

“నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి 
ఎంతో విలువగలవాడు. అతడు కోతకాలపు ఎండ 
రోజుల్లో చల్లటి నీళ్లలాంటివాడు. 

“కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి, వాటిని 
ఎన్నడూ ఇవ్వని వారు వర్షం కురిపించని మేఘాలు, 
గారిలాంటివారు. 

సహనంగా మాట్లాడటం ఏ వ్యక్తినేగాని, చివరికి 
ఒక అధికారి ఆలోచననేగాని మార్చుతుంది. నిదానంగా 
మాట్లాడటం చాలా శక్తివంతమై నది. 

గోశైనై మంచిది. కానీ దానిని మరీ ఎక్కువగా 
తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. '”అదే 
విధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్టవద్దు. 
నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహ్యించు 
కోవటం మొదలు పెడతాడు. 


734 


(సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమా నవాడు. 
అతడు ఒక గునపం, లేక ఖడ్గం లేక వాడిగల బాణం 
లాంటివాడు. "కష్టకాలంలో అబద్ధీకుని మీద ఎన్నడూ 
ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా 
లేక కుంటిపాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో 
అవసరమె మై నప్పుడే అతడు నిన్ను బాధపెడతాడు. 

20ద్యుఖంలో ఉన ్న మనిషి దగ్గర ఆనంద గీతాలు 
పాడటం అతనికి చలిపె పెడుతున్నప్పుడు అతని గుడ్డలు 
తీసివేయటంలా ఉంటుంది. అది సోడా, చిరకా మిళితం 
చేసినట్టు ఉంటుంది. 

21నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు 
అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే 
తాగేందుకు అతనికి నీళ్ళు యివ్వు. “నీవు ఇలా చేస్తే 
నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న 
నిప్పులు అతని తల మీద ఉంచినట్టు ఉంటుంది. 
మరియు నీ శత్రువుకు నీవు మంచి చేశావు గనుక 
యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. 

ఉత్తరం నుండి వీచే గాలి వర్ణాన్ని తెస్తుంది. అదే 
విధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి. 

వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో 
ఉండటంకంటె, ఇంటికప్పు మీద బతకటం మేలు. 

పోదూరస్థలం నుండి వచ్చిన శుభవార్త నీకు వేడిగా, 
దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్ళు తాగినట్టు 
ఉంటుంది. 

265 క మంచి మనిషి బలహీనుడె ఒక దుర్మార్గుని 
వెంబడిస్తే, అది మంచి నీళ్లు బురద ర్‌ నీళ్లు అయినట్టుగా 
ఉంటుంది. 

నీవు చాలా ఎక్కువ తేనెను తింకే అది నీకు 
మంచిది కాదు. అదే విధంగా నీకోసం మరీ ఎక్కువ 
ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు. 

2822క మనిషి తనను తాను అదుపులో ఉంచు 
కోలేకపోతే, అప్పుడు అతడు కూలిపోయిన గోడలుగల 


పట్టుణంలా ఉంటాడు. 
౧ తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. 
అది వేసవిలో మంచులా, కోతకాలంలో 

వర్షంలా ఉంటుంది. 

2నీకు చెడు సంగతులు సంభవించాలని ఒక మనిషి 
కోరుకొంటే చింతపడవద్దు. నీవు తప్పు ఏమీ చేయక 
పోతే నీకేమీ చెడు సంభవించదు. ఆ మనిషి మాటలు 
నీ పక్కగా ఎగురుతూ, ఎన్నడూ ఆగని పక్షుల్లా 
ఉంటాయి. 

గు రాన్ని చబుకుతో కొట్టాలి. గాడిదకు కళ్లెం 
పెట్టాలి. బుద్దిహీనుక్ణి బెత్తంతో కొట్టాలి. 

క్కడ క కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి 
హీనుడు ఒక మూర్చ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్జ్‌ 


బుద్దిహీనులను గూర్చిన జ్ఞాన సూక్తులు 
లు ఇ 


735 


జవాబు ఇవ్వవద్దు అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహినునిలా 
కనబడతావు. "కానీ ఒక బుద్ధిహినుడు ఒక మూర్ధ ప్రశ్న 
అడిగితే, అప్పుడు నీవు తగిన మూర్ధపు జవాబు ఇవ్వారీ, 
లేకపోతే అతడు తాను చాలా తేలివిగలవాడిని అను 
కొంటాడు. 

6త్రెల్రివి తక్కువ వాళ్లీ ఎన్నడూ నీ సందేశం తీసికొని 
వెళ్లనివ్వకు. నీవు అలా చేస్తే, నీ స్వంత కాళ్లు కోసి 
కొన్నట్టు ఉంటుంది. నీవు కష్టం అడిగి తెచ్చు 
కెంటావు. 

"బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయ 
త్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి 
ప్రయత్నించినట్టు ఉంటుంది. 

శీబ్బుద్ధిహినునికి గౌరవం చూపించటం వడిసెలలో 
బండను కట్టుడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. 

%ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి 
ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని 
ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. 

క్ర బుద్దిహీనుణ్ణి లేక దారిన పోయే వాళ్లను 
ఎవరినంటే వారిని కూలికి పెట్టుకోవటం ప్రమాదకరం. 
ఎవరికి హాని జరుగుతుందో నీకు తెలియదు. 

11ఒక కుక్క ఆహారం తింటుంది. తరువాత దానికి 
జబ్బుచేసి, వాంతి చేసికొంటుంది. తర్వాత ఆ కుక్క 
ఆ ఆహారాన్ని మళ్లీ తింటుంది. ఒక బుద్ధిహీనుని 
విషయం కూడ అలానే ఉంటుంది. అతడు మెద్దిహిన 
మైన అదే పనిని మరల మరల చేస్తాడు. 

'2ఒక మనిషి జ్ఞానము లేకుండానే జ్ఞానిని అని 
తలిస్తే అతడు బుద్ధిహీనునికంటె దౌర్భాగ్యుడు. 


సోమరుల గూర్చి జ్ఞాన సూక్తులు 

నేను ఇల్లు విడిచి వెళ్త్లలేను. వీధిలో సింహం 
ఉంది ” అంటాడు ఒక సోమరి. 

'44క సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు 
దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు 
ఇటు తిరగటమే అతడు చే సేది అంతాను. అతడు 
ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు. 

“ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన 
భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ 
బద్ధకస్తుడు. 

"కక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గల 
వాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కార 
ణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను 
చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు. 

"ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం 
ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు 
పట్టి లాగినట్టు ఉంటుంది. 

18-19ద్పుర్రో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా 
అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి 


సామెతలు 26:5-27:6 


కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా 
ఉంటూడు. 

మంటకు కళ్టెలు లేకపోతే మంట చల్లారి 
పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే 
వివాదం సమసిపోతుంది. 

?!బాగ్గులు బూడిదను మండింపచేస్తూ ఉంటాయి. 
కట్టలు మంటను మండిస్తూ ఉంటాయి. అదే విధంగా 
చిక్కులు పెట్టే మనుష్యులు వివాదాన్ని బతకనిస్తారు. 

మనుష్యులు చెప్పుడు మాటలను (ప్రేమిస్తారు. 
అది మంచి ఆహారాన్ని భోంచేసినట్టు ఉంటుంది. 

శోక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి 
మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి 
పూతలా ఉంటాయి. *ఒక దుర్మార్గుడు తాను చెప్పే 
విషయాల ద్వారా తాను మంచివానిలా చూపెట్లు 
కుంటాడు. కాని అతడు తన దుర్మార్గపు పథకాలను 
తన హృదయంలో దాచిపెడతాడు. అతడు చెప్పే 
విషయాలు మంచివిగా కనబడవచు ్ప: కాని అతణ్ణి నమ్మ 
వద్దు. అతని హృదయం దురాలోచనలతో నిండి 
పోయింది. అతడు తన దుర్మార్గపు పథకాలను చక్కని 
మాటలతో దాచిపెడతాడు. కాని అతడు నీచుడు. 
చివరికి అతడు చేసే దుర్మార్గపు విషయాలను మనుష్యు 
లందరు చూస్తారు. 

ఒక మనిషి ఇతరులను ఇక్కట్టులో పెట్టాలని 
ప్రయత్నించి, గొయ్యి తవ్వితే అతడు తానే ఆ గోతీలో 
పడతాడు. మరో మనిషి మీదకు ఒక బండను దౌర్హిం 
చాలని ప్రయత్నిస్తే అతడు తనను తానే చితుక 
గిొట్లుకుంటాడు. 

అబద్దాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని 
ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు 
అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించు 
కెంటాడు. 
27 భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశ 
యించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు 
తెలియదు. 

నిన్ను నీవే ఎన్నడూ పాగడుకోవద్దు. ఆ పని 
ఇతరులను చేయనివ్వు. 

మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక 
గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహినుని కోపము 
మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి 
కంలే సహించడం కష్టం. 

4కోపం క్రూరమె ంది. నీచమై ౦ది. అది నాశనం 
కలిగిస్తుంది. కాని అసూయ మరీ 'దౌరా ఇగ్యం. 

5్‌దాచబడిన (పైమకంలు బహిరంగ విమర్శ మేలు. 

ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించ 
వచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు 
కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. 
ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు 
నిన్ను బాధించగోరుతాడు. 





సామెతలు 27:7-28:8 


నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా 
తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదెనా తినేస్తావు దాని 
రుచి బాగులేకున్నా సరే. ల 

ీతన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి 
దూరంగా ఉన్న పక్షిలాంటివాడు. 

పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష 

పెడ్డాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. 
అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధుర 
మెన హితవు వుంటుంది. 
— 10 స్నేహితులను, స్త్‌ తండి స్నేహితులను 2 
మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం 
చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. 
చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్తడం 
కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం 
మంచిది. 

"నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు 
సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే 
వారికి ఎవరికెనా సరే నేను జవాబు చెప్పగలను. 

12జ్ఞానముగల వారు చిక్కు వస్తూ వుండటం 
గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని 
బుద్ధిహినుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా 
శ్రమపడతాడు. 

“మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత 
వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు. 

శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్ల 
వారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది 
అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు. 

(ఏప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య 
వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్దాంటిది. 
ఆ స్త్రీని వారించటం పెను గాలిని వారించ ప్రయ 
త్నించినష్టే ఉంటుంది. అది నీ చేతితో నూనె పిండేం 
దుకు ప్రయత్నించినట్టు ఉంటుంది. 

"ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప 
ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా 
మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని 
ఒకరు పదును చేస్తారు. 

“అంజూరపు చెట్ల విషయం శ్రద్ధగలవాడు దాని 
ఫలాలు తినగలుగుతాడు. అదే విధంగా తన యజ 
మానుని విషయమై శ్రద్ధగలవాడు ప్రతిఫలం పొందు 
తాడు. అతని యజమాని అతని గూర్చి శ్రద్ధ పుచ్చు 
కుంటాడు. 

ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు 
తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా 
ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో 
తెలియచేస్తుంది. 

20మ్సరణన్థానం మరియు నాశన స్థలము ఎన్నటికీ 
తృప్తిపడవు. మానవుని కన్నులు కూడ్‌ ఎన్నటికీ తృప్తి 


736 


నొందవు. *'బంగారాన్ని, వెండిని శుద్ధి చేయటానికి 
మనుష్యులు అగ్నిని ఉపయోగిస్తారు. అదే విధంగా 
ఒక మనిషికి ప్రజలు ఇచ్చే మెప్పుద్వారా అతడు 
పరీక్షించబడతాడు. 

22, క్ర బుద్ధిహీనుని నీవు పొడుంగా నూర్చినా అతని 
లోని తెలివి తక్కువ తనాన్ని నీవు బయటకు నెట్టి 
వేయలేవు. 

పోనీ గొ(రైలను, పశువులను జాగ్రత్తగా చూసుకో. 
చేత్తనెనంత బాగా వాటిని గూర్చి శ్రద్ధ తీసికో. 

*ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా 
శాశ్వతంగా ఉండవు. 

సోమనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం 
మొదలవుతుంది. తరువాత కొండల మీద పెరుగుతున్న 
ఆ గడ్డిని వారు కోస్తారు. 

2 అందుచేత "నీకు ఉన్న దానితో సంతృప్తిగా 
ఉండు.) నీ గొ (రెపిల్లల బొచ్చు నుండి నీవు బట్టులు 
చేసికోవచ్చు. నీ మేకలు అమ్మగా వచ్చిన డబ్బుతో 
నీవు భూమి కొనవచ్చును. *మిగిలిన నీ మేకలు 
సమృద్ధిగా పాలు ఇస్తాయి. కనుక నీకు, నీ కుటుంబానికి 
కూడా సరిపడినంత ఆహారం ఉంటుంది. నీ దాసీలను 
ఆరోగ్యవంతులుగా చేస్తుంది. 


28 దుర్మార్గులకు (పతిదానిగూర్చీ భయమే. 
అయితే మంచి మనిషి సింహం అంత ధెర్యంగా 
ఉంటాడు. 

2ఒక దేశంలో పాపాలు చాలా ఉంటే, ఆ దేశాన్ని 
అనేక మంది నాయకులు పాలించటానికి ప్రయత్ని 
స్తారు. అయితే బలమై న రాజ్యానికి చాలాకాలం దాన్ని 
పాలించగల మంచి జ్ఞానముగల ఒకే నాయకుడు 
ఉంటూడు. 

ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే, 
అతడు పంటలను పాడు చేసే భారీ వర్షంలా ఉంటాడు. 

న్యాయచట్టానికి లోబడేందుకు నివు తిరస్కరిస్తే, 
నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కానీ నీవు న్యాయ 
చట్టానికి లోబడితే, నీవు వారికి విరోధంగా ఉన్నట్టే. 

దుర్మార్గులు న్యాయాన్ని అర్థం చేసికోరు. 
యెహోవాను ప్రేమించే వారు దానిని అర్థం చేసు 
కొంటారు. 

6దనిక్షుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై 
నిజాయితీగా ఉండటం మేలు. 

"న్యాయచట్దానికి విధేయుడయ్యే మనిషి తెలివి 
గలవాడు. కానీ పనికిమాలిన వాళ్లతో స్నేహం చేసే 
వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు. 

పేద ప్రజలను మోసం చేసి మరి వారిపై ఎక్కువ 
వడ్డీ వేసి నీవు ధనికుడ్డవెతే నీ ధనం పోగొట్టుకొంటావు. 
వారి యెడల దయగల మరో మనిషికి అది చెందు 
తుంది. 


737 


ఒక మనిషి దేవుని ఉపదేశాలు వినేందుకు తిరస్క 
రిస్తే, అప్పుడు దేవుడు అతని (ప్రార్థనలు వినేందుకు 
తిరస్కరిస్తాడు. 

'99క చెడ్డ మనిషి ఒక మంచి మనిషికి హాని 
చేసేందుకు పథకాలు వేయవచ్చు. కానీ ఆ చెడ్డ మనిషి 
తన గోతిలో తానే పడిపోతాడు. మరియు మంచి 
మనిషికి మంచి సంగతులే సంభవిస్తాయి. 

గోధనికులు జ్ఞానముగల వారమని ఎల్లప్పుడూ 
తలస్తారు. అయితే జ్ఞానముగల పేదవాడు సత్యమును 
చూడగలడు. 

“మంచి మనుష్యులు నాయక్షులెనప్పుడు ప్రతి 
ఒక్కరూ సంతోషిస్తారు. అయితే ఒక దుర్మార్గుడు 
ఎన్నుకోబడి నప్పుడు ప్రజలంతా వెళ్లిపోయి 
దాక్కుంటారు. 

“తన పాపాలు దాచిపెట్టడానికి ప్రయత్నించే 
మనిషి ఎన్నటకీ విజయం పొందడు. కాని ఒక మనిషి 
తాను తప్పులు చేశానని ఒప్పుకొని మరియు తన 
పాపాలు విడిచినట్టయితే దేవుడు మరియు ప్రతి 
ఒక్కరూ అతని యెడల దయ చూపిస్తారు. 

“ఒక మనిషి గనుక ఎల్లప్పుడూ యెహోవాను 
గౌరవిస్తే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. కాని ఒక 
మనిషి మొండిగా ఉండి, యెహోవాను గౌరవిం 
చేందుకు తిరస్కరిస్తే అతనికి కష్టం వస్తుంది. 

'5ఒక దుర్మార్గుడు బలహీనుల మీద పరిపాలన 
చేస్తే అతడు కోపంగా ఉన్న ఒక సింహంలా లేక పోటా 
డేందుకు సిద్దంగా ఉన్న ఒక ఎలుగుబంటిలా ఉంటాడు. 

కక అధికారి జ్ఞానము లేనివాడెతే అతడు తన 
కిందనున్న ప్రజలను 'బాధిస్తాడు. కానీ నిజాయితీ గలిగి, 
మోసాన్ని అసహ్యించుకొనే అధికారి చాలాకాలం 
పరిపాలిస్తాడు. 

“ఒక మనిషి మరో మనిషిని చంపి నేరస్తుడై తే ఆ 
మనిషికి ఎన్నటికీ శాంతి ఉండదు. ఆ మనిషిని బల 
పరచవద్దు. 

“52క మనిషి సరిగ్గా జీవిస్తూ ఉంటే అప్పుడు అతడు 
శ్లేమంగా ఉంటాడు. కాని ఒక మనిషి దుర్మార్శుడెతే 
అతడు తన అధికారాన్ని పోగొట్టుకుంటాడు. 

కష్టపడి పనిచేసే వాడికి తినేందుకు సమృద్ధిగా 
ఉంటుంది. కాని కలలు కంటూ తన సమయాన్ని 
వ్యరం చేసే మనిషి ఎల్లప్పుడూ సేదవానిగా ఉంటాడు. 

*డేవుని వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వ 
దిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే 
ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు. 

212క న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. కేవలం 
ఒక వ్యక్తి తనకు తెలిసిన వాడెనంత మాత్రాన అతడు 
వానిని బలపరచ కూడదు. అయితే కొందరు న్యాయ 
మూర్తులు కొద్దిపాటి డబ్బు చెల్లింపునకే వారి నిర్ణ 
యాలు మార్చివేస్తారు. 


సామెతలు 28:9-29:6 


22 ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే 
కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు 
చాలా దగ్గరలో ఉన్నాడని అతడు (గహించడు. 

%ోఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అతనితో చెప్పటం 
ద్వారా నీవు సహాయం చేస్తే, తర్వాత అతడు నిన్ను 
గూర్చి సంతోషిస్తాడు. ఎల్లప్పుడూ పొగిడే మనుష్యుల 
కంటే అది చాలా మంచిది. 

కొందరు మనుష్యులు వారి తల్లిదండ్రుల దగ్గర 
దొంగతనం చేస్తారు. “అదేమీ తప్పుకాదు” అని వారు 
అంటారు. కానీ ఒక వ్యక్తి ఇంటిలోపలకు వచ్చి ఆ 
ఇంట్లో ఉన్న వాటన్నిటినీ పగలకొట్టడం ఎంత 
చెడ్డదో, అదీ అంత చెడ్డదే. 

వక్ర స్వార్థపరుడు కష్టం కలిగిస్తాడు. కాని 
యెహోవాను నమ్ముకునేవాడు ప్రతిఫలం పొందు 
తాడు. ఒక మనిషి తనను తానే నమ్ముకొంటే అతడు 
బుద్ధిహీనుడు. కానీ ఒక మనిషి జ్ఞానముగలవాడెతే 
అతడు నాశనాన్ని తప్పించు కొంటాడు. 

272క మనిషీ పేద ప్రజలకు ఇచ్చినట్లయితే 
అప్పుడు అతనికి అవసరమై నవన్నీ ఉంటాయి. కాని 
ఒక వ్యక్తి పేద ప్రజలకు సహాయం చేసేందుకు 
నిరాకరిస్తే అప్పుడు అతనికి చాలా చిక్కు కలుగుతుంది. 

2ఒక దుర్మార్గుడు పాఠించేందుకు ఎన్నుకోబడితే 
అప్పుడు ప్రజలంతా దాక్కుంటారు. కాని ఆ దుర్మా 
ర్గుడు ఓడించబడితే అప్పుడు మరలా మంచివారు 
పాలన చేస్తారు. 

29 ఒక మనిషి మొండివాడె, అతడు చేస్తున్నది 

తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా 

అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆక 

స్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు. 

పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలంతా 

సంతోషిస్తారు. కాని ఒక దుర్మార్గుడు పాలన చేస్తే 
అప్పుడు ప్రజలంతా నిట్టూర్చి ఆరోపణ చేస్తారు. 

*ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని 
తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన 
డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు 
తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు. 

*ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం 
బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై (ప్రజల 
కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లిం 
చాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది. 

“ఒక వ్యక్తి మనుష్యులకు చక్కని మాటలు చెప్పి 
తాను కోరింది సంపాదించాలని ప్రయత్నిస్తే, అప్పుడు 
అతడు తనకు తానే ఒక ఉచ్చు పెట్టుకుంటున్నట్టు 
అవుతుంది. 

6దుర్మార్లులు వారి స్వంత పాపం మూలంగానే 
ఓడించబడతారు. కాని ఒక మంచి మనిషి పాడుతూ 
సంతోషంగా ఉండగలడు. 





సామెతలు 29:7-30:8 


"మంచి మనుష్యులు సేద ప్రజలకోసం స్తరె సరెనదానిని 
చేయాలని కోరుతారు. కాని చెడ్డవాళ్లు ఏమీ 
పట్టించుకోరు. 

కళతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే 
మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం 
పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల 
మనుష్యులు శాంతి కలిగిస్తారు. 

జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక 
సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి 
తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ధంగా మాట్లాడు 
తాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు. 

“0నర్రహంతకులు నిజాయితీగల మనుష్యులను 
ఎల్లప్పుడూ ద్వేషిస్తారు. ఆ దుర్మార్గులు నిజాయితీగల 
మంచి మనుష్యులను చంపాలని అనుకొంటారు. 

"తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. 
కాని జ్ఞానముగల మనిషి సహనం కలిగి తనను తాను 
సంబాళించుకొంటాడు. 

122క పాలకుడు అబద్దాలు వింటే అప్పుడు అతని 
అధికారులంతా దుర్మార్గులు అవుతారు. 

'3ఒక పేద మనిషి, పేదవాని దగ్గర దొంగిలించే 
మనిషి ఒక విధంగా ఇద్దరూ ఒకటే. వారిద్దరినీ 
యెహోవా చేశాడు. 

1*ఒక రాజు పేదవారి యెడల న్యాయంగా ఉంటే 
అతడు చాలా కాలం పరిపాలిస్తాడు. 

“దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. 
ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయ 

సస స్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని 
వస్తాడు. 

దుర్మార్గులు గనుక దేశాన్ని పాఠిస్తూంటే, 
అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని 
చివరికి మంచి మనుష్యులు జయిస్తారు. 

గొనీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని 
గిక్టించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ 
అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడ 
నియ్యడు. 

152క దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే 
అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కానీ దేవుని 
న్యాయ చట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది. 


738 


2కేపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు 
కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు. 

232క మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని 
అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక 
మనిషి వినన్రుంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని 
గౌరవిస్తారు. 

కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. 
ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు 
సత్యం చెప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం 
చేయబడితే మాట్టాడేందుకు కూడ అతడు ఎంతో 
భయపడతాడు. 

బయం ఒక ఉచ్చులాంటిది. కాని యహూవా 
యందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా 
ఉంటావు. 

26చ్రాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితు 
లుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు 
న్యాయంగా తీర్చు తీర్చేవాడు యెహోవా మాత్రమే. 

“నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు 
అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్లులు నిజా 
యితీగల మనుష్యులను అసహించుకొంటారు. 


యాకె కుమారుడు ఆగూరు జ్ఞాన సూక్తులు 
30 కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన 
సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కా 
లుకు ఇచ్చిన సందేశం: 

భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను 
(గ్రహించాల్సిన విధంగా (గహించటంలేదు. జ్ఞానము కలిగి 
ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి 
నాకు ఏమీ తెలియదు. 

*ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను 
గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన 
చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక 
గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ 
భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతు 
లను తెలిసికో గలిగిన మనిషి ఎవరెనా ఉంటే ఆ 
మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది? 

దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని 
దగ్గరకు వెళ్లే బుస్తుణ్యలకం ఆయన ఒక | న్లేమన్థానం 





సక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే 
అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు 
(గహించవచ్చుగాని అతడు లోబడడు. 

20ఒక మనిషి ఆలోచన లేకుండా మాటాడితే వానికి 
ఆశ లేదు. ఆలోచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంలే 
ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది. 

21ప్టి" సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ 
ఇస్తూ ఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు. 


రక్షస్తుక్ర దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు 
ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను 
శిక్షించి, నీవు అబద్దాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు. 

గయా హోవా, సోను చనిపోక ముందు నా కోసం 
రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగు 
తున్నాను. అబద్దాలు చెప్పకుండా ఉండేందుకు నాకు 
సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ 
దర్శిదునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమై న 


739 


వాటిని మాత్రమే అనుగ్రహించు. నాకు అవసరమై న 
దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో 
నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను 
దరిద్రుడ్షనెతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. 
అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం 
తెస్తాను. 

102క సేవకునికి విరోధంగా అతని యజమానితో 
చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే 
ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు 
తలస్తాడు. 

“కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరో 
ధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను 
గౌరవించరు. 

కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని 
వారు చాలా చెడ్డవాళ్లు. 

“కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. 
వారు యితరులకం#ు చాలా మంచివాళ్లు అను 
కొంటారు. 

““ఖడ్లాల్దాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. 
వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజల 
నుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా 
ఉపయోగిస్తారు. 

15క్రొంతమంది వారికి చేత్తనెనంత మట్టుకు అంతా 
తీసికోవాలి అనుకొంటారు" “నాకివ్వు, నాకివ్వు, 
నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. 
ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికి 
సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి. 
16హావ్ర్ర స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన 
బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు 

తన తండ్రిని ఎగతాళి చేసే మనిషీ తన తల్లికి 
లోబడని మనిషీ ఎవరైనా సరే శిక్షించబడుతారు. అది 
అతని కళ్లు రాబందులు, లేక కూరషక్షులు తినివేసినట్టు 
ఉంటుంది. 

కోనేను గ్రహించేందుకు కష్టతరమై నవి మూడు సంగ 
తులు ఉన్నాయి వాస్తవానికి నేను (గహించనివి నాలుగు 
సంగతులు ఉన్నాయి. 19ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, 
ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహా 
సముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలోవున్న 
మగవాడు. 

?తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను 
ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచే 
స్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు 
అంటుంది. 

21భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగ 
తులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి 
నాలుగు ఉన్నాయి. 2౫రాజైన ఒక సేవకుడు, తనకు 
కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు, 





సామెతలు 30:9-31:8 


పోద్వేషంతో సగ నిండిపోయినా, ఒక భర్తను పొంద 
గలిగిన స్త్రీ, ఏ స్త్రీ దగ్గర సేవ చేస్తుందో, ఆ స్త్రీ మీద 
అధికారిణి కు దాసి. 

పోళూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు 
ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి. 

“చీమలు చిన్నవి, బలహీనమై నవి. కానీ అవి వేసవి 
కాలం అంతా ఆహారం నిల్వచేసు కొంటాయి. 
*6కుందేలు చిన్న జంతువు. కానీ అది బండల్లో నివాసం 
ఏర్పాటు చేసు కోగలుగుతుంది. 

”'మిడతలకు రాజు లేడు. కానీ అవన్నీ కలిసికట్టుగా 
పని చేయగలుగుతున్నాయి. 

బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. 
కానీ అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ 
గలవు. నడుస్తున్నప్పుడు ముఖ్యమై నవిగా కనుపిం 
చేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి. 
30సింహం జంతువులలో కెల్ల చాలా బలమై నది. అది 
దేనికీ భయపడదు. 

చాలా గర్వంగా నడిచే కోడి పుంజు, ఒక మేక 
పోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు. 

నీవు తెలివితక్కువ వాడవె యుండి ఇతరులకంలు 
నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మా 
రాన్ని తలపెడితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్న 
దాన్ని గూర్చి ఆలోచించాలి. 

*ేఒక మనిషి పాలను చిలికి వెన్న చేస్తాడు. ఒకడు 
మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే 
విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు 
కలిగిస్తావు. 


లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు 
3 J రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు 
ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి 
నేర్పించింది. 

“నీవు నా కుమారుడవు. నేను (ప్రేమించే నా కుమా 
రుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన వ. 
నీవు. “స్తీ స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే 
రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను "స్‌ు 
వ్యర్థం చేసుకోవద్దు. *లమూయేలూ, రాజులు ద్రాక్షా 
రసం తాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట 
పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు. వారు విపరీ 
తంగా తాగేసి న్యాయచట్టం చు ప్పేదానిని మరచి 
పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ 
తీసివేస్తారు. “మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం 
కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. "అప్పుడు వారు 
అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. 
వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు. ఒకడు 
తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు 


సామెతలు 31:90-31 740 


అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలంద 
రికీ నీవు సహాయం చేయాలి. *సరెనవి అని నీకు 
తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యు 
లందరికీ న్యాయంగా తీర్చు తీర్చు. పేద ప్రజల, నీ 
అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు. 


పరిపూర్ణమైన భార్య 

“పరిపూర్ణమైన స్త్రి దొరకటం ఎంతో 

కష్టం. కాని ఆమె నగలకంలు ఎంతో 

ఎక్కువ అమూల్యం. 

1 ఆమె భర్త ఆమెను నమ్మగలడు. అతడు 
ఎన్నడూ దరిద్రునిగా ఉండడు. 

12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన 
భర్తకు మంచినే చేస్తుంది. ఆమె ఎన్నడూ 
అతనికి చిక్కు కలిగించదు. 


3 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ ఎల్ల 
ప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది. 

* ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా 
ఉంటుంది. అన్ని చోట్ల నుండీ ఆమె 
ఆహారం తీసుకొని వస్తుంది. 

5 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది. తన 
కుటుంబానికి భోజనం, తన పని వారికి 
భోజనం ఆమె వండుతుంది. 

6 ఆమె పాలాన్ని చూస్తుంది. దాన్నికొం 
టుంది. ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె 
దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది. 

7 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. ఆమె 
బలంగా ఉండి తన పని అంతా చేసుకో 
గలుగుతుంది. 

8 ఆమె తయారు చేసిన వాటిని అమ్మి 
నప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాది 
స్తుంది. మరియు రాత్రి చాలా పొద్దుపోయే 
దాకా ఆమె పని చేస్తుంది. 

ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని 

తన స్వంత బట్టు నేస్తుంది. 





20 


21 


22 


23 


24 


25 


26 


న 


28 


29 


30 


31 


ఆమె ఎల్లప్పుడూ సేద ప్రజలకు పెడు 
తుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం 
చేస్తుంది! 

చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం 
విషయం దిగులు పడదు. ఆమె వారందరికి 
మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది. 

ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది. 
సన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె 
ధరిస్తుంది. 

ఆమె భర్తను (ప్రజలు గౌరవిస్తారు. అతడు 
దేశ నాయకులలో ఒకడు. 

ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె 
బట్టలు, నడికట్టు తయారు చేసి వాటిని 
వ్యాపారస్థులకు అమ్ముతుంది. 

ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు 
ఆమెను గౌరవిస్తారు. ఆమె స్థానము బలం 
గాను మరియు సురక్షితంగాను ఉంటుంది. 
భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది. 
ఆపు మాట్లాడినప్పుడు జ్ఞానముగా 
ఉంటుంది. ఆమె జ్ఞానం ఉపదేశముతో 
నిండి ఉంటుంది. 

ఆమె ఎన్నడూ బద్దకంగా ఉండదు. కాని 
ఆమె తన ఇంటి విషయాలను గూర్చి 
జాగత్త తీసుకొంటుంది. 

ఆమె పిల్లలు పెద్దవారె ఆమెను ఘనపరు 
స్తారు. మరియు ఆమె భర్త ఆమెను గూర్చి 
ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. 
“ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవు 
తారు. కాని నీవు శ్రేష్టమైన దానివి అని 
ఆమె భర్త చెబుతాడు. 

సాందర్యము, అందము నిన్ను మోసగించ 
వచ్చు. అయితే యెహోవాను గౌరవించే 





5 
స్త్రి పాగడబడారలి. 


ఆవుకు అర్హమైన ప్రతిఫలం రావాలి. ఆవు 
చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను 
బహిరంగంగా ఘనపర్చారి. 


741 


(పసంగి 


ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు 

అయిన ప్రసంగి చెప్పిన ప్రవచనాలు. 

అన్నీ పరమ అర్థరహితాలు. “సమస్తం వృధా కాల 
యాపన!* అంటాడు ప్రసంగి. *ఈ జీవితంలో 
తాము చేసే కాయకష్టమంతటికీ మనుష్యులు లాభం 
ఏమైనా పొందుతున్నారా?* (లేదు!) 


ఏవీ ఎన్నడూ మారవు 

*ఒక తరం మారి మరొకతరం వస్తుంది. కాని, ఈ 
భూమి శాశ్వతంగా ఉంటుంది. *సూర్యుడు ఉదయిం 
చును మరియు అస్తమించును. మరల ఉదయించే 
చోటుకు త్వరగా వెళతాడు. 

6గాల్రి దక్షిణ దిశకి వీస్తుంది, తిరిగి ఉత్తర దిశకి 
వీస్తుంది. గాలి, చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను 
బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది. 

"నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవ 
హిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా 
సముద్రం నిండదు. 

8 ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించ 
లేవు.” అయితేనేమి, మనుష్యులు మాట్లాడు తూనే 
వుంటారు.* మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడు 
తూనే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి 
తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. 
అయినా మనకి తనివి తీరదు. 


కొత్తదంటూ ఏదీ లేదు 
అన్నీ ఆదినుంచి ఉన్నట్టే కొనసాగుతున్నాయి. 
ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ 





అరరహితాలు ... కాలయాపన ఈ హెట్రీ పదానికి “ఆవిరి 
లేక ఊపిరి” లేక “పనికిమాలినది, అర్థరహితమైనది, శుష్క 
మైనది, పొరపాటైనది లేక వృథా కాలయాపస్‌ అని అర్థం. 


ఈ జీవితంలో ... పాందుతున్నారా? మూలంలో ఈ పదానికి 
సూర్యుడి కింద అని అర్థం. 


విషయాలను వివరించలేవు అన్ని మాటలూ 
(విషయాలూ) నిస్సారమైనవే అని వ్యాఖ్యార్థం. 


అయితేనేమి ... ఉంటారు ఈ హీబూ మాటలకి “మాట్లా 
డగల శక్తి మనిషికి లేదు” అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. 


జరుగుతాయి. ఆ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు. 
10ఏవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని 
చెప్పవచ్చుగాక. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. 
మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే! 
“1పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యు 
లకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు 
భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, 
అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు 
గుర్తుండవు. 


జ్ఞానం ఆనందాన్ని ఇస్తుందా? 

2 ప్రసంగి అనే ఉపదేశకుడినై న నేను యెరూషలే 
ములోని ఇశ్రాయేలు రాజును. నేను విద్యను అభ్య 
సించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో 
జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు 
వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ 
క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా 
కఠినమైన పని అని నేను గ్రహించాను. “ఈ భూమిమీద 
జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ 
వ్యర్థమని (గ్రహించాను. అది గాలిని మూటగట్టు ప్రయ 
త్నించడం వంటిది. 

5 వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా 
వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. 
ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని 
మనం చెప్పలేము. 

1రోనేను చాలా తెలివై నవాడిని. నాకంటె ముందు 
యెరూషలేమును పాలించిన రాజులందరికంటు నేను 
వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు 
తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను. 

గొవివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ 
ఆలోచనలు చెయ్యడంకంలు ఎలా మెరుగై నవో తెలు 
సుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, ఆ క్రమంలో 
వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, 
మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను (గహిం 
చాను. 

“వివేకం పెరిగే కొద్ది మనిషికి నిరాశా నిస్పృహలు 








పెరుగుతాయి. వివేకం పెరిగిన మనిషి మరింత 


దుఃఖాన్ని కూడగట్టుకుంటాడు. 


(ప్రసంగి 21-21 


సరదాలు సుఖాన్నిస్తాయా? 

నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా 

శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” 
అనుకున్నాను. కాని, అది కూడా నిషయోజనమైన 
వనే అని (గ్రహించాను. ఎల్లప్పుడు) సరదాగా 
నవ్వుతూ గడపడం మూర్ధత్వం. సరదాగా గడిపేయడం 
ద్వారా కలిగే మేలేమీ లేదు. 

అందుకని, కడుపునిండా |ద్రాక్షారసం తాగుతూ 
మన స్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. 
సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ణ 
త్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితం 
జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను. 


కఠిన శ్రమ సుఖాన్నిస్తుందా? 

“అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య 
నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. 
'దాక్షాతోటలు నాటించాను. *తోటలు వేయించాను, 
ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల 
చెట్టు నాటించాను. “నేను నాకోసం నీటి మడుగులు 
తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు 
పోసేందుకు వినియోగించాను. "నేను మగ, ఆడ బాని 
సలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు 
బానిసలు పుట్టారు. నాకు బోలెడు గొప్ప వస్తువులు 
ఉన్నాయి. నాకు పపవుల మందలు, గొ రెల మందలు 
ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు 
ఎక్కువ వస్తువులు ఉన్నాయి. 

ిశేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. 
ఆయా రాజుల, రాజ్యాల సంపదలను కల్లగొట్టాను. 
నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. సను 
ఏ ఒకరినై న కోరుకోగలను. 

నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుల్లీ అయ్యాను. 
యెరూషలేములో నా వెనుకటి వారందరికంబు నేను 
గొప్పవాడినయ్యాను. పోతే, నా జ్ఞానం వివేకం నాకు 
సహాయం చేశాయి. నేను చూసి, కోరుకున్నదల్లా 
నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని 
కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం 
నా ఈ ఆనందమే. అయితే, అటు తర్వాత నేను 
చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. 
నేను పడ్డ (శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. 
అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! 
అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది.* 
ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం 
పొందే లాభం ఏమీ లేదు. 





గాలిని ... ప్రయత్నంలాంటిది లేక “మనస్సును బాగా 
వ్యాకులపరచేది, భాదపెట్టేది శుష్కమైనది.” 


742 


జ్ఞానమే వీటన్నింటికీ పరిష్కారమేమో 

22 క రాజు చేయగలినదానికంకు ఎక్కువ మరొక 
డెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో 
గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసే 
వున్నాడు.” (రాజు చేసే పనులు సైతం కూడా వ్యర్థ 
మేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్హన గురించీ, 
మూర్థపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ 
నేనమరోసారి ఆలోచించ నారంభించాను. చీకటి 
కంటే వలుగు మెరుగై నట్టే, మూర్గ్భత్వంకంచు జ్ఞా జ్ఞానం 
మెరుగై నదని నేను గ్రహించాను. "అదెలాగంటే: తెలి 
వై నవాడు తానెక్కడికి వెళ్తన్నది [గ్రహించేందుకు తన 
మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక 
మూర్చుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు. 

అయుత బుద్ధిమంతుడిది, బుద్ధిహినుడిది కూడా 
ఒకటే గతి అని నేను (గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు 
నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహినుడికి 
పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్దన కోసం 
నేనెందుకు అంతగా తంటాలు పడినట్టు?” నేనింకా 
ఇలా అనుకున్నాను: “జ్ఞానార్హనకూడా ప్రయోజనం 
లేనిదే.” '*జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! 
మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ 
శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన 
పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో 
వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు. 





జీవితంలో అసలైన ఆనందమంటూ ఉందా? 

"దీనితో నాకు జీవితం పట్లు ద్వేషం కలిగింది. 
ఈ జీవితంలో అన్నీ వ్యర్థమైనవే, గాలిని మూట 
కట్టుకొన ప్రయత్నించడం వంటివే అనిపించి, నాకు 
విచారం కలిగింది. 

కీదానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ 
ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. 
అయితే, నా కృషి ఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు 
అనుభవిస్తారని (గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకు 
పోలేను. "నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి 
కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపై నా మరొకడైవడో 
అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, 
అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి 
లేనిది. 

*0అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచార 
మే కలిగించింది. *'తన వివేకం, జ్ఞానం, నై పుణ్యం 
వీటన్నింటినీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని 
చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ 
ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ 





మరొకడెవడూ ... చేసేవున్నాడు హీబూ భాషలో ఈ 
వాక్యం ఈ సందర్భంలో అస్పష్టంగా వుంది. 


743 


శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. 
ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే 
కాదు, అర్థరహితం కూడా. 

22 క్ట మనిషి ఈ జీవితంలో నానా తంటాలూ 
పడి, ఎంతో (శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి 
చిక్కేదే మిటి? 

23 చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా 
నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూట 
కూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది 
కూడా అధరహితమెనదే. 

2425 క్రీ వి శ్రంలో నుఖాలు అనుభవించేందుకు 
నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనిషి మరొకడెవ 
డైనా ఉన్నాడా? లేడు! నేను (గ్రహించిన దేమిటంటే: 
మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, 
తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా 
చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను (గహిం 
చాను.” మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తిపరిస్తే, 
అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, 
సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు 
చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగుచేసే పని, 
కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు 
చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, 
ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని మూటకట్టు 
కాస ప్రయత్నంగానూ కనిపిస్తుంది. 


ప్రతిదానికి ఒక తరుణం 
3 (ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి 
మీద (ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది. 


2 వుట్టందుకొక నమయం వుంది, చనిపో 
యేందుకొక సమయం వుంది. మొక్కలు 
నాటేందుకొక సమయం వుంది, మొక్కలు 
సెరికేందుకొక సమయం వుంది. 

3 చంపేందుకొక సమయం వుంది, గాయం 
మాన్చేందుకొక సమయం వుంది. నిర్మూ 
లించేందుకొక సమయం వుంది, నిర్మించేందు 
కొక సమయం వుంది. 

* ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందు కొక 
సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం 
వుంది, సంతోషంతో నాట్య మాడేందుకొక 
సమయం వుంది. 

5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం 
వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం 
వుంది. ఒకరిని కౌగిలించు కొబందుకొక 








జీవితంలో ... గ్రహించాను దేవుడు లేనిదే ఎవడూ అన్న 
పానాలూ, సుఖసంతోషాలూ పొందజాలడు. 


(ప్రసంగి 2:22-3:15 


సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక 
సమయం ఉంది.* 

6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, 
అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. 
వస్తువులు పదిల పర్చు కొనే సమయం వుంది, 
వాటిని పారవేసే సమయం వుంది. 

7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, 
దాన్ని కుట్టందుకొక సమయం వుంది. 
మౌనాని కొక సమయం వుంది. మాట్టాడేందు 
కొక సమయం వుంది. 

8 పేమించేందుకొక సమయం వుంది, ద్వేషిం 
చేందుకొక సమయం వుంది. సమరానికొక 
సమయం వుంది, శాంతికొక సమయం వుంది. 





దేవుడు తన జగత్తుని అదుపు చేస్తాడు 

మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి 
నిజంగా ఏమైనా లభిస్తుందా? (ఉండదు!) వేసేందుకు 
దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ 
ఏమిటో నేను గుర్తించాను. 

"శన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని 
దేవుడు మనకి యిచ్చాడు.” అయితే దేవుడు న్‌ 
వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు 
కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా 
సరైన సమయంలోనే చేస్తాడు. 

తాము. బతికినంత కాలము నంతోషంగా 
ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి 
మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న 
విషయం నేను గ్రహించాను. 

గోపతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని 
ఆహ్హాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి 
దేవుడిచ్చిన వరాలు. 

దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగు 
తుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి 
మనుష్యులు దేన్నీ ఎంతమా[తం జోడించలేరు 
మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. 
మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా 
చేశాడు. 

'5గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం 
వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో 
జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, 
ఎవ రైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి 





ఆయుధాలు ... సమయం ఉంది అక్షరాలా “రాళ్లు పారే 


సేందుకొక సమయం ఉంది, వాటిని పోగుచేసేందుకొక 


సమయం ఉంది.” 


జగత్తును ... యిచ్చాడు లేక, “భవిష్యత్తును తెలుసు 
కోవాలన్న వాంఛను.” 


(ప్రసంగి 3:16-4:12 


చెయ్యాలని కోరుకుంటాడు.” 1ఈ ప్రపంచములో 
యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో 
మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే 
అక్కడ మనం కను గొంటుంది చెడుగు. "అందుకని, 
నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి 
ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు 
చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక 
(ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని 
విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.” 


మనుమ్యులకి జంతువులకి భేదమే లేదా? 

“మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే 
తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, 
“తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని 
మను ష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు. 
సీమనిషి జంతువుకంటే మెరుగై నవాడా? (కాడు) 
ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ప్రయోజనం కనుక. 
మను ష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. 
ఒకే “ఊపిరిో* మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ 
ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా 
ఏమైనా ఉందా? *అన్ని ఒక్క చోటుకే పోతాయి. 
అవీ ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే 
పోతాయి. 5 మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవ 
రికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి 
ఆత్మ పైకి దేవుని దగ్గరికి వళ్తుందేమా ఎవరికి 
తెలుసు?” 

22అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం 
పాందడమే అత్యుత్తమమైనదని నేను (గ్రహించాను. అదే 
వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటేి, భవిష్యత్తు 
గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే 
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు 
మనిషికి ఎవ్వరూ తోడ్చడలేరు. 


మరైతే చనిపోవడం మెరుగా? 
నేను చూసిన మరో విషయం ఏ మిటంటే, చాలా 
మంది సరిగ్గా చూడరు. వాళ్లు కన్నీళ్లు పెట్టు 
కోవడం నేను చూశాను. ఆ విచార(గ్రస్తుల్ని ఓదార్చే 
వాళ్లు ఎవరూ లేరన్న విషయం, క్రూరులై నవాళ్ల చేతు 
ల్లోనే అధికారమంతా ఉందన్న విషయం కూడా నేను 
గమనించాను. ఆ క్రూరుల చేతుల్లో బాధలుపడేవాశ్తకు 
ఉపశమనం కలిగించే వాడెవడూ లేడని నేను గమనిం 





దేవుడు ... కోరుకుంటాడు లేక, “ఇప్పుడు జరుగుతున్నది 
గతంలో కూడా జరిగింది. భవిష్యత్తులో జరగబోయేది 
కూడా గతంలో జరిగాయి. దేవుడు ఆయా విషయాలు 
మళ్లీ మళ్లీ జరిగేలా చేస్తాడు.” 


ఊపిరి ఆత్మ ప్రాణం. 


744 


చాను. ఇంకా బతికున్నవాళ్ల కంటె చనిపోయిన వాళ్ల 
పరిస్థితులే మెరుగ్గా ఉన్నాయని నేను తీర్మానించు 
కున్నాను. పురింట్లోనే చనిపోయే వాళ్ల) పరిస్థితి 
అంతకంటే కూడా మెరుగ్గా ఉంది! ఎందుకంటే, చ 
(ప్రపంచంలో జరిగే ఏ చెడుగునూ వాళ్లాన్నడూ 
చూడరు. 


మరీ కష్టపడి పనిచెయ్యడం ఎందుకు? 

తర్వాత నేనిలా అనుకున్నాను, “మనుష్యులు 
మరింత కష్టపడి పనిచేస్తారెందుకు?” కొందరు 
విజయం సాధించి ఇతరులకంటె మెరుగవాలని ప్రయ 
త్నించడం నేను చూశాను. ఎందుకంటే, వాళ్లలో కచ్చ 
ఉంది. తమకి ఉన్నదానికంలు ఇతరులు అధికంగా 
కలిగివుండటం వాళ్లకి ఇష్టం లేదు. ఇది కూడా బుద్ధి 
హీనత. ఇది గారిని మూట కట్టుకొనే ప్రయత్నం. 

కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా 
చేతులు ముడుచుకాని కూర్చోవడం మూర్ధత్వం. 
మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” 6బహుశాః 
ఈ మాట నిజమే కావచ్చు. మరికొన్ని సంపాదించు 
కోవాలని సదా తంటాలు పడటం కంబు, ఉన్న కొద్ది 
వాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం. 

"ముతిమాలిన మరో విషయం నేను గమనించాను, 
క్కిక్ర వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండక 
పోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక 
పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని 
అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో 
అతను ఎన్నడూ తృప్రిచెందడు. అతను నిర్విరామంగా 
కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని 


పనిచేస్తున్నట్టు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు 


గడపకూడదు?” 
అర్థరహితమైనదే. 


అని అడగడు. ఇది కూడా చెడ్డదే, 


మిత్రులు, కుటుంబం యిచ్చే బలం 
ఒకరికంకు ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, 
తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు. 
కడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం 
చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు 
అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయప 
డేవాడు ఎవడూ వుండడు. 

ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా 
ఉంటుంది. ఒంటిగా నిద్రించేవాడీకి వెచ్చదనం 
ఉండదు. 

“ఒంటరి వ్యక్తిని శత్రువు ఓడించగలుగుతాడు. 
అయితే, అదే శత్రువు ఇద్దర్ని ఓడించలేడు. అదే ముగ్గు 
రుంటే, ఇంకా ఎక్కువ బలం కలిగివుంటారు. ముప్పేట 
తాడును తెంచలేనట్లు, వాళ్లని దెబ్బతియ్యడం చాలా 
కష్టసాధ్యమవుతుంది. 


745 


జనం, రాజకీయాలు, ప్రజల పలుకుబడి 

ెవృద్దుడే అయినా బుద్ధిహీనుడై న రాజుకంటె, 
బీద వాడే అయినా బుద్ది అయిన యువ నాయకుడు 
మేలు. ఆ ముసలి ట్రై హెచ్చరికలను చెవిన పెట్టుడు. 
“ఆ యువరాజు రాజ్యంలో పేదవాడై పుట్టి ఉండ 
వచ్చు. బహుశాః అతను చెరనుండి బయటకు వచ్చిన 
రాజు అవ్వొచ్చు. "నేనీ ప్రపంచంలో మనుష్యుల్ని 
పరిశీలించాను. నాకీ విషయం తెలుసు: జనం ఆ 
యువకుజణ్ణే అనునరిస్తారు. అతనే కొత్త రాజు 
అవుతాడు. "తండోపతండాలుగా జనం ఆ యువకుణ్ణి 
అనుసరిస్తారు. అయితే, దరిమిలా, ఆ జనమే అతనంటే 
ఇష్టపడరు. ఇది అర్థరహితమే. ఇది గాలిని మూటగట్ట 
ప్రయత్నించడం లాంటిదే. 


మొక్కుల విషయంలో జాగ్రత్తగా వుండండి 
ఏ౨ దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా 

జా(గత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా 
బలులు ఇవ్వడం కంటె (దై వవాణిని ) వినడం మేలు. 
మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. 
వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు. *దేవు 
నికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్త 
వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ 
త్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. 
దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద 
భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట 
కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి 
లోని వాస్తవాన్ని గమనించండి) 


3 అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు 
కంటారు, బుద్ధిహీనులు అతిగా వాగుతారు. 





“దేవునికి నువ్వేదై నా మొక్కుకుంటు, దాన్ని 
చలించు. నువ్వు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో 
ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు 
ప్రనన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని 
నువ్వాయనకి ఇయ్యి. ఏదైనా వాగ్దానం చేసి దాన్ని 
చేయలేక పోవడం కంబు, అసలేమీ మొక్కుకోక 
పోవడమే మేలు. “అందుకని, నీ మాటలు పాపకారణం 
కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది 
కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు.* నువ్వా 
పని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, 
నువ్వు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం 
చెయ్యవచ్చు. ”నీ పనికిమాలిన స్వప్నాలూ, బీరాలూ 





యాజకుడితో చెప్పబోకు లేక “దేవత” “దూత” ఇది ఒక 
దేవత కావచ్చు. లేక దేవుని తరుపున మాట్లాడే ప్రవక్త 
కావచ్చు. 


(ప్రసంగి 4:13-5:16 


(నీకు హాని కలిగించకుండా) చూసుకో. నువ్వు దేవుని 
పట్లు భక్తి కలిగి ఉండు. 


ప్రతి అధికారిపైనా మరొక అధికారి ఉంటాడు 

ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు రెక్కలు ముక్కలు 
చేసుకొని పని చేయక గత్యంతరం లేని పరిస్థితి నువ్వు 
చూస్తావు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన 
అని, బీదల హక్కులకు ఇది విరుద్దమని నువ్వు చూడ 
గలుగుతావు. అయితే, నువ్విందుకు ఆశ్చర్యపడబోకు! 
వాత్తచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, 
మలో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపై ప నా 
పెత్తనం చలాయించి పనిచేయిందే మరో పె అదీకారి 
వుంటాడు. రాజు కూడా బానిసే అతడి రాజ్యం 
అతని యజమాని. 


సంతోషం కొనుక్కోగల వస్తువు కాదు 

డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకి ఉన్న 
డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని 
ప్రేమించేవాడు తనకి ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి 
చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే. 

11ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని 
ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ 
మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు 
పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని 
చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే. 

రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి 
తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా 
నిశ్చింతగా నిద్రపోతాడు. (శ్రమజీవికి తినేందుకు 
కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత 
ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో 
బెంగతో నిద్రపట్టదు. 

13 క్క పపంచంలో చాలా విచారకరమెన విషయం 
ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం 
డబ్బు పొదుపు చేస్తాడు. తర్వాత ఏదో విపత్తు 
వచ్చి, తన ఆస్తీ సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక 
తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర గుడ్డి గవ్వ 
కూడా మిగలదు. 


పోయేనాటికి పూచిక పుల్హయినా వెంబడిరాదు 

(ఏ త్రి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని 
దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు 
తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా 
వస్తువుల కోసం చచ్చేలా [శ్రమిస్తాడు. కాని, తాను 
చనిపోయి నప్పుడు అతను తన వెంట తీసుకువెళ్ల 
గలిగింది ఏమీ ఉండదు. ఇది చాలా విచారకరమెన 
విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే 
పోతాడు. కాగా, “గాలిని మూటగట్టుకొనేందుకు చేసే 


(ప్రసంగి 5:17-7:7 


ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి? "దుఃఖంతో, 
విచారంతో నిండిన రోజులు. నిరాశా నిసృహలు 
అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే! 


మీ జీవిత కృషి ఫలితాన్ని అనుభవించండి 

కోక భూమిమీద ఉత్తమమెనది ఏమనగా, 
తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న 
పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా 
అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది 
రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచు 
కోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని 
నేను గమనించాను. 

సోదేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని వాటిని 
హాయిగా అనుభవించే శక్తినీ ఇస్తే, ఆ వ్యక్తి వాటిని 
అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. 
దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి. 
206క్టున్సిష్ని ఆయుష్షు సుడీర్గమైనది కాదు కనుక, అతని 
విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు 
కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు 
అతన్ని నిమగ్నుక్ణి చేస్తాడు.” 


ఐశ్వర్యం సంతోషాన్ని ఇవ్వదు 

6 నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో 

విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసు 
కోవడం చాలా కష్టం. దేవుడు ఒక దునిపీకి గొప్ప 
సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అత 
నికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం 
వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించ 
కుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, 
వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా 
ఆర్థరంబాతమైన చాలా చెడ్డ విషయమ. 

ఒక వ్యక్తి దీర్లకాలం. జీవించవచ్చు. అతనికి వంద 
మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి 
విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణా 
నంతరం* ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ 
అనుకోండి, అప్పుడు అతనికంబు పురిట్లోనే చనిపోయే 
శిశువు మెరుగని నేనంటాను. “మృత శిశువుగా పుట్టడం 
నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని చటు 
క్కున తీసుకుపోయి సూర్యరశ్మి చారని చీకటి సమా 
ధిలో పూడ్చేస్తారు. *సూర్యరశ్మినై నా చూడని ఆ 
శిశువుకి బొత్తిగా ఏది ఏమ్మాతం తెలియదు. కాని, 
దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ 








దేవుడు ... చేస్తాడు లేక, “దేవుడు ఆ వ్యక్తికి తాను ఏమి 
చెయ్యదలచుకొంటాడో అది చేస్తాడు.” 


మరణానంతరం హెబ్రీ భాషలో అతను సమాధి చేయ 
బడలేదు. 


746 


మనిషికంలు ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవి 
స్తుంది. “ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చు 
గాక. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని 
అనుభవించక పోతే అతనికంలు గర్భంలో చనిపోయిన 
శిశువు సులభమయిన మార్గంతో ఆ అంత్యదశను 
పొందిందనవచ్చు. 

"మనిషి చచ్చేలా పాటుపడతాడు తిండి కోసం. 
అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు. *వివేక 
వంతుడు అవివేకికంఠు విశేషమెనవాడు కాడు. అంత 
కంటె, ఉన్నదున్నట్టు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన 
బీదవాడు మేలు. *ఉన్నదానితో తృప్తి చెంది సంతో 
షంగా ఉండటం ఎప్పుడూ ఇంకా ఇంకా ఏటో కావాలని 
ఆశించడం మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని 
కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని మూట 
గట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే. 

“01మనిష్షి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా 
ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం 
వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో 
చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటొ దేవుడు శక్తి 
మంతుడు. సుదీర్గంగా వాదించినంత మాత్రాన ఈ 
వాస్తవం మారిపోదు. 

“భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ 
స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి 
తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. 
తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు. 


సుభాషితాలు 
మంచి పరిమళ |దవ్యంకంకు మంచి పేరు 

7 (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం 
కంటె మరణ దినం మేలు. 

2 విందుకి పోవడంకంలు, మరణించినవారి అంత్య 
'క్రియలకి హాజరవడం మేలు. ఎందుకంటే, పుట్టిన 
వాళ్లెవరూ గిట్టకమానరు, బతికున్న ప్రతివాడు 
ఈ విషయం గుర్తుంచుకోవాలి. *నవ్వుకంటె 
దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం 
విచారగ్రస్త మైనప్పుడు, మన మనస్సు మెరుగవు 
తుంది. 

* అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే 
ఆలోచిస్తాడు, కాని, వివేకి మృత్యువు గురించి 
ఆలోచిస్తాడు. 

= మూర్చుడి పొగడ్త పొందడం కంటె, వివేకిచే 
విమర్శింప బడటం మేలు. 

§ మూర్భుల ఇక ఇకలూ పకపకలూ, కుండ కింద 
చిటపట మండే ముళ్లలా ఉంటాయి. (కుండ 
వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్ళు చురచుర మండి 
పోతాయి.) ఇది కూడా నిప్ర్రయోజనమే. 

7 వడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే వివేక 


747 


వంతుడై నా తన వివేకాన్ని విస్మరిస్తాడు. ఆ డబ్బు 
అతని విచక్షణను నాశనం చేస్తుంది. 

కై ఏదైనా మొదలెట్టడం కంటె దాన్ని ముగించడం 
మేలు. అహంభావం, అసహనం కంబు సాధుత్వం, 
సహనము మేలు. 

9 తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది 
అవివేకం (మూర్చులు అవి చేస్తారు 

10 “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు. 
“అప్పుడు జరిగినదేమిటి?” ఇది అవివేకమైన 


ప్రశ్న. 


"నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే 
మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన 
దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు. 
"వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ 
అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క 
ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ 
అవుతుంది. 

కొదేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. 
వాటిలో ఏదైనా ఒకటి పారపాళునదని నువ్వు అను 
కున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని "నువ్వు మార్చలేవు! 
“రోజులు బాగున్నప్పుడు, నువ్వు దాన్ని అనుభ 
వించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి 
మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న 
విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ 
ఒక్కరికీ తెలియదు. 


సౌరి మంచివాళ్లుగా ఉండటం అసాధ్యం 
్‌నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. 

క చిన్న వయస్సులోనే మరణించడం 
చూశాను. చెడ్డవాళ్లు సుదీర్గ కాలం జీవించడం చూశాను. 
1617 అందుకని అ కాలంగా నిన్ను నువ్వే చంపుకోవడం 
దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. 
అతి తెలివిగా కాని అతి మూర్ధంగా కాని ఉండకు. న్ని 
ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి? 

కోదీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా 
ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని 
మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు. 

920ఏప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ 
పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా 
చెప్పవచ్చు.జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. 
నగరంలో పదిమంది (మూర్చులై న) నాయకులకంటె 
ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. 

?!జనం చెప్పే మాటలన్ని చెవిని చౌరనీయకు. 
నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం 
నువ్వు వినవచ్చు. “నీవు కూడా అనేకసార్లు యితరు 
లను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని 


(ప్రసంగి 7:8-8:6 


నీకు తెలుసు. ోోనేను నా వివేకాన్ని వినియోగించి, 
ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను 
సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది 
దుస్సాధ్యం. *విషయాలాందుకిలా ఉన్నాయో నేను 
అర్థం చేసుకోలేను. దాన్ని ఆర్థం చేసుకోవడం ఎవరి 
కైనా చాలా కష్టమే. నేను అధ్యయనం చేసి, సరైన 
జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం 
చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు 
నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?) 
చెడ్డగా ఉండటం మూర్థత్వమనీ, మూర్ధంగా వ్యవహ 
రింపడం ప్‌చ్రీ పకా నేను తెలుసుకుసా ను. 

2 కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద 
కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. 
వాళ్ల పటల లు వలల్దాంటివి, వాళ్ల చేతులు గొలుసు 
ల్లాంటివ్‌, ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె 
హీనం. దేవుణ్ణి ౪ అనుసరించే" వ్యక్తి అలాంటి స్త్రీ లనుండి 
పారిపోతాడు. అయితే, పావులు నరిగ్గా వాళ్లకే 
చిక్కుతారు. 

22౫ పసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీట 
న్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను 
పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధా 
నాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. 
అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి 
మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి 
మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు. 

2౫ “ నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు 
మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టిం 
చాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక 
మార్గాలు కనుగొన్నారు.” 





జ్ఞానం, శక్తి 

ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, 

వివరించి చప్పగలిగినట్టు మరొకరివరూ చెయ్య 
లేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానం 
వల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు 
చేసుకుంటుంది. 

నేను చెప్పేదేమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ రాజా 
జ్ఞను పాలించాలి. నువ్వు దేవుని ఎదుట ప్రమాణం 
చేశావు కనుక నువ్వీ పని చెయ్యాలి. “రాజుకి సలహాలు 
ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమ 


ర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు 


సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు. “రాజుకి ఆజ్ఞలు 
ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి 
ఎవరూ చెప్పలేరు. *రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా 
వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయ 
వలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు 
చెయ్యాలో తెలుస్తుంది. మనిషి ఏ పనైనా చెయ్య 


(ప్రసంగి 8:7-9:5 


వలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం 
వుంటాయి. (ప్రతి వ్యక్తీ "ప్రయత్నించి, తాను చెయ్య 
వలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక 
ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియ 
నప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి. "ఎందుకంటే, 
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ 
చెప్పలేరు గనుక. 

తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ 
ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి 
ట్‌ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన 
చోటుకి పోగల స్వేచ్చ సై సె నికుడికి ఎలా వుండదో, 
అలాగే ఒక వ్యక్తి పాపం “వస్తే, ఆ పాపం అతన్ని 
స్వేచ్చగా వుండనివ్వదు. 

నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ (ప్రపం 
చంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా 
ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద 
అధి కారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు 
తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమ 
నించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది. 

'0దుర్మార్లులకి ఘనంగా అంత్యక్రియలు జరగడం 
కూడా నేను చూశాను అంత్యక్రియలు ముగించి, మను 
ష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మా 
ర్ల గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. 
ఆ దుర్మార్గులు అనేకానేకమైన చెడ్డ పనులు చేసిన 
పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది 
అర్థరహితమైనది. 


న్యాయం, బహుమతులు, దండన 

"కాన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ 
పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా 
వస్తుంది. దానితో, యితరులకి కూడా చెడ్డ పనులు 
చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది. 

12, కానొక పాపి నూరు చెడు పనులు చేసియుండ 
వచ్చు, అతను దీర్ణాయుష్టు కలిగియుండవచ్చు. అయి 
నప్పటికీ, దేవుడిపట్ట విధేయత, గౌరవం కలిగివుండటం 
మేలన్న విషయం నాకు తెలుసు. దుర్మార్గులు దేవుణ్ణి 
గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలి 
తాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. 
(సూర్యుడు కిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్డాగా 
వాళ్ల జీవితాలు దీర్గంకావు. 

“న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి 
మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు. మంచి 
వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి 
వాళ్లకి చెడు, చెడ్డవాళ్తకి మంచి జరుగుతూ ఉంటుంది. 
ఇదీ సరైనది కాదు. అందుకని, జీవితాన్ని హాయిగా 
అనుభవించడం మరింత మెరుగై నదని నేను తీర్మా 
నించుకున్నాను. ఈ ప్రపంచంలో ' మనుష్యులు చెయ్య 


748 


గలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, 
జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా 
చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన 
కఠిన “శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేం 
దుకు అది తోడ్చడుతుంది. 


దేవుడు చేసేవన్ని మనకు బోధపడవు 

కక్క ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను 
నేను శ్రద్దగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడా 
వుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు 
శ్రమి స్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు. దేవుడు 
చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ 
భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు 
అర్థంచేనుకోలేరు. మనిషీ వాటిని అర్థం చేసుకు 
నేందుకు ఎంతై నా ప్రయత్నించవచ్చు. కాని, అతను 
అర్థంచేసు కోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం 
చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజం 
కాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు. 


పుట్టినవాడు గిట్టక మానడు 
9 నేనీ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాను. 

సజ్జనులు, వివేకవంతులు చేసేవాటినీ, వాళ్లకి సంభ 
వించేవాటినీ దేవుడు అదుపుచేస్తాడన్న విషయం నేను 
గమనించాను. తాము పేమించబడతారో లేక ద్వేషింప 
బడతారో మనుష్యులకి తెలియదు. భవి ష్యత్తులో 
ఏమి జరుగుతుందో మనుష్యులకి తెలియదు. 

2అయితే, మనుష్యులందరికీ ఉమ్మడి అంశం ఒక 
టుంది మనుష్యులందరూ మరణించడమే అది! మంచి 
వాళ్లూ మరణిస్తారు, చెడ్డవాళ్టూ మరణిస్తారు. చావు 
పరిశుద్దులకీ వస్తుంది అపరిశుద్దులకీ వస్తుంది. చావు 
బలులు ఇచ్చేవాళ్లకీ వస్తుంది, ఇవ్వనివాళ్లకీ వస్తుంది. 
పాపి ఎలా చనిపోతాడో, మంచివాడూ సరిగ్గా అలాగే 
చనిపోతాడు. దేవునికి ప్రత్యేకమైన ప్రమాణాలు చేసే 
వాళ్లూ ఆ ప్రమాణాలు చెయ్యనివాళ్ల మాదిరిగానే 
చనిపోతారు. 

ఈ జీవితంలో సంభవించే వాటన్నింట్లోనూ 
పరమ దౌర్భాగ్యమైనదేమిటంటే, అందరూ ఒకేలాగ 
గతించడమే. అయితే, మనుష్యులు ఎల్లప్పుడూ పాపపు 
ఆలోచనలూ, మూర్భవు ఆలోచనలూ చన. 
వుంటారు, ఇది బాగా చెడ్డదే. ఆ ఆలోచనలు మరణానికి 
దారితీస్తాయి. “మనిషి ఇంకా బతికివుంటే, అతను ఎవ 
'రైనా, అతనికి ఆశ ఉంటుంది. అయితే, ఈ నానుడి 
నిజం చచ్చిన సింహం కంబు, బతికివున్న కుక్క మేలు. 

బత్రికివున్న మనుష్యులకి తాము చనిపోతామన్న 
విషయం తెలుసు. అయితే చనిపోయిన మనుష్యులకి 
యేమీ తెలియదు. చనిపోయినవాళ్లకి యిక యే ప్రతి 
ఫలము ఉండదు. జనం వాళ్లని త్వరలోనే మరచి 


749 


పోతారు. ఒక వ్యక్తి చనిపోయాక, అతని (పేమ, ద్వేషం, 
ఈర్ష్య అన్నీ అంతరించిపోతాయి. చనిపోయినవాళ్లు 
భూమిమీద జరిగే వేటిలోనూ ఏమీ, ఎన్నడు ఇక 
పాలుపంచుకోలేరు. 


సీక్రు సాధ్యమైనప్పుడే జీవితాన్ని అనుభవించు 

"అందుకని, పో, పోయి తిండి తిను, దాంట్లోని 
ఉల్గాసాన్ని అనుభవించు. నీ (ద్రాక్షారసం సేవించి, 
ఆనందం పొందు. ఈ పనులు దేవుని దృష్టిలో తప్పేమీ 
కావు. చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా 
కనిపించేలా చూసుకో. *నువ్వు (ప్రేమించే భార్యతో 
సుఖం అనుభవించు. నీ స్వల్పకాలిక జీవితంలో ప్రతి 
ఒక్క రోజునూ సుఖంగా గడుపు. దేవుడు నీకీ భూమి 
మీద ఈ స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు, నీకున్నదంతా 
ఇంతే. అందుకని, నువ్వు ఈ జీవితంలో చేయవలసిన 
పనిని సరదాగా చెయ్యి. నీకు పని దొరికిన ప్రతి 
సారి, నువ్వు దాన్ని నీ శాయశక్తులా అత్యుత్తమంగా 
చెయ్యి. సమాధిలో పనేమీ ఉండదు. అక్కడ ఆలోచన, 
జ్ఞానం, వివేకం ఏ ఒక్కటి ఉండదు. మనందరి గమ్యమూ 
ఆ మృత్యు స్థానమే. 


అదృష్టమా, దురదృష్టమా అనుభవించక మనం 
చెయ్యగలిగిందేమిటి? 

11ఈ ప్రపంచంలో నేను చూసిన సక్రమం కాని 
విషయాలు ఇంకా ఉన్నాయి: అతి వేగంగా పరిగెత్తేవాడు 
పరుగు పోటీలో ఎల్లప్పుడూ గెలవలేడు. అత్యంత 
బలీయమైన సైన్యమైనా యుద్ధంలో ఎల్లప్పుడూ గెలవ 
లేదు. మిక్కిలి వీవేకవంతుడు కూడా తొను సంపా 
దించిన ఆహారాన్ని ఎల్లప్పుడూ పొందలేడు. మిక్కిలి 
చురుకై నవాడు కూడా సంపదను ఎల్లప్పుడూ సాధించు 
కోలేడు. విద్యావంతుడికై నా ఎల్లప్పుడూ తనకి యోగ్య 
మైన ప్రశంస లభ్యంకాదు. చెడు కాలము దాపురించి 
నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. 

తనకి మరు క్షణంలో ఏమి జరగనున్నదో మనిషికి 
ఎన్నడూ తెలియదు. మనిషి వలలో చిక్కిన చేపలాంటి 
వాడు. ముందేమి జరగబోతున్నదీ ఆ చేపకి తెలియదు. 
అతను పంజరంలో చిక్కిన పక్షిలాంటివాడు, ఆ పక్షికి 
ముందేమి జరగనున్నది తెలియదు. అదే విధంగా, 
మనిషి కూడా తనకి ఆకస్మికంగా సంభవించే కీడుల 
బోనులో చిక్కుకుంటాడు. 


జ్ఞాన శక్తి 
గోక భూమిమీద ఒక వ్యక్తి వివేకవంతమైన ఒక 
పని చెయ్యడం కూడా నేను చూశాను. అది చాలా 
ముఖ్యమైన పని అని నాకు అనిపించింది. “స్వల్ప 
జనాభా కలిగిన ఒక చిన్న పట్టణం వుంది. ఒక గొప్ప 
రాజు ఆ పట్టణం మీదకి దండెత్తి, దాని చుట్టూ తన 


ప్రసంగి 9:6-10:7 


సేనలను నిలిపాడు. "కాని, ఆ పట్టణంలో ఒక జ్ఞాని 
వున్నాడు. ఆ జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన 
జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగిం 
చాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి 
మరచిపోయారు. 15 అయినప్పటికీ, ఆ జ్ఞానం ఆ బలం 
కంబు మెరుగై నదని నేనంటాను. ఆ జనం ఆ పేదవాని 
జ్ఞానం గురించి మరచిపోయారు. అతని మాటలను 
ఆ జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా 
ఆ జ్ఞానం మెరుగై నదని నేను నమ్ముతాను.) 


17 మూర్చుడై న ఒక రాజు వేసే కేకల* కంటె 
ఒక జ్ఞాని పలికే మెల్లని పలుకులు మరెంతో 
మెరుగై నవి. స 

18 యుద్దంలో ఆయుధాల కంబు జ్ఞానం 
గొప్పది. అయితే ఒక్క మూర్చుడు చిన్ని 
మంచి పనుల్నైనా పాడు చేయగలడు. 


10: అత్యంత పరిమళ భరితమైన తె తె లాన్ని గబ్బు 
పట్టించేందుకు చచ్చిన  క్రాద్దీపాటి ఈగలే 
చాలు. అడే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలి 
సేందుకు కొద్దిపాటి మూర్ధత్వం చాలు. 

2వివేకవంతుడి ఆలోచనలు అతన్ని నరైన 
మార్గంలో నడిపిస్తాయి. అయితే, అవివేకి అలోచనలు 
అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి. *ేమూర్చుడు 
అలా దారి వెంట పోయటప్పుడు సైతం తన మూర్ధ 
త్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో, వాడొక మూర్గుడన్న 
విషయాన్ని (ప్రతి ఒక్కడూ గమనిస్తాడు. 

యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించి 
నంత మాత్రాన నువ్వు నీ కొలువు వదిలయ్యబోకు. 
నువ్వు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్దపెద్ద పొర 
పాట్లను కూడా నువ్వు సరిదిద్దవచ్చు. * 5 ప్రపంచంలో 
జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజ 
సమెనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే 
పొరపాటు: “అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన 
సరస యులకం అప్రధానమైన పదవులు కట్టబెడతారు. 

సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ 

చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల 
సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను 
చూశాను. 








మూర్చుడైన ... కేకల జ్ఞాని పలుకులు. 


జ్ఞాని ... మెరుగ్రైనవి మూర్ణ జనులకు పాలకుడిచ్చే ఆజ్ఞల 
కంల, ప్రశాంతంగా చెవినబెట్టే జ్ఞాని మాటలు మెరుగు. 


యజమాని ... సరిదిద్దవచ్చు వ్యాఖ్యార్థంలో “ "పెను పాపాలను 
సైతం చికిత్సకుడు శమింపజేయగలడు.” “చికిత్సకుడు" అన్న 
మాటకి క్షమించే స్వభావం కలిగి, ఇతరులకు సహాయ 
పడేవాడని ( అర్థం. 


(ప్రసంగి 10:8-11:6 


ప్రతి పనికీ దాని ప్రమాదాలు దానికి వుంటాయి 

గొయ్యి తవ్వే వ్యక్తి, తానే దానిలో పడవచ్చు. 
గోడ కూలగొట్టు వాళ్లే పాము కామయ్యవచ్చు. 
*పెద్దబండలను దొర్లించేవాడీకి వాటివల్లనే గాయాలు 
కావచ్చు. చెట్టు నరికేవాడికి కూడా ప్రమాదం 
లేకపోలేదు, (ఆ చెట్టు అతని మీద కూలవచ్చు.) 

“అయితే, పరిజ్ఞానంవుంటే, ఏ పనైనా సులభ 
తరం అవుతుంది. మొండి కత్తితో కొయ్యడం చాలా 
కష్టం. అయితే, మనిషి దానికి పదును పెడితే, అప్పుడు 
పని సులభతరమవుతుంది. (జ్ఞానం అంత సునిశిత 
మెనది.) 
“= ఒక వ్యక్తికి పాముల్ని ఎలా అదుపు చేయాలో 
తెలియవచ్చు. కాని, అతను అందుబాటులో లేనప్పుడు 
పాము ఎవరినైనా కాటేస్తే, ఆ నైపుణ్యం వ్యర్థమే. 
(జ్ఞానం అలాంటిది.) 


2 వివేకవంతుడి మాటలు ప్రశంసా పాత్రలు. 
అయితే అవివేకి మాటలు వినాశకరమెనవి. 


గోఆదిలోనే మూర్భుడు అవకతవకగా మాట్లాడ 
తాడు. చివర్లో ఇక అతనివి ఉన్మత్త ప్రలాపాలుగా ముగు 
స్తాయి. అజ్ఞాని ఎడతెగకుండా (తను చెయ్యబోయే 
వాటిని గురించి) మాట్లాడతాడు. అయితే, భవిష్యత్తులో 
ఏమి జరగబోయేది ఎవరికీ తెలియదు. తర్వాత ఏమి 
జరిగేది ఏ ఒక్కడికి తెలియదు. 


5 తన గమ్యానికి చేరుకునే మార్గం యేమిటో 
తెలుసుకునే నేర్చు మూర్చుడికి వుండదు, 
అందుకే అతను జీవీతకాలమరీతా కష్టించి పని 
చెయ్యాలి. 


పని విలువ 

16ర్రాజు గిశుప్రాయుడై నా, బానిస అయినా ఆ 
రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు 
తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదుల 
తోనే వినియోగించేవాళ్లయితే, ఆ దేశానికి చాలా చెరుపే 
జరుగుతుంది. 

"ఒక దేశపు రాజు కులీనుడై తే, ఆ దేశానికి ఎంతో 
మంచి జరుగుతుంది.” దేశాధికారులు తిండిపోతులు, 
తాగుబోతులు కాక, శక్తి పుంజుకు నేందుకు మాత్రమే 
అన్నపానాలు మితంగా సేవించే వారైతే, ఆ దేశానికి 
ఎంతో క్షేమం. 








దేశానికి జరుగుతుంది అక్షరాలా స్వేచా పరుల 
పుత్రుడై తే అంటే ఎన్నడూ బానిస కానివాడు, తన తల్లి 
తండ్రులు బానిసలుగా కానివాడు. 


750 


18 మనిషి మరి బద్ధకస్తుడై తే అతని ఇల్లు కురవ 
నారంభిన్తుంది, ఇంటి పైకప్పు కూలి 
పోతుంది. 


మనుష్యులకి తిండి సంతృప్తి నిస్తుంది, (ద్రాక్షారసం 
వాళ్లని మరింత ఆనంద పరుస్తుంది. అయితే, డబ్బుంటే 
అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. 


గప్పాలు తెచ్చే తిప్పలు 
20రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును 
గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట 
నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి 
చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవు 
లుంటాయి. నువ్వన్న మాటలన్నీ పిట్టలు చేర 


వేస్తాయి. వాళ్లకి చేరుతాయి. 

1 1 నువ్వెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు 
చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పను 

లనే విత్తులు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి 

వస్తాయి.* 

“నీకున్నది వేర్వేరు వాటిమీద మదుపు పెట్టు.* 
(ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో 
నీకు తెలియదు. 

(నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలిగిన విషయాలు 
కొన్ని వున్నాయి.) మేఘాలు నీళ్లతో నిండివుంటే, 
అవి నేలపై వర్షిస్తాయి. చెట్టు నేలపైన కూరితే కూలి 
నది ఉత్తరానికే న్కా దక్షిణానికై నా “అది పడ్డచోటునే 
వుంటుంది. 

అయితే, కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా 
తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నువ్వు సాహసించి 
ఏదోఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం, పరిస్థితుల 
కోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు 
చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడే 
వాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు. 

గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన 
తల్లి గర్భంలో ఎలా పెరుగుతుంటో నీకు తెలియదు. 
అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, 
కాని, అన్నీ జరిపించేది ఆయనే. 

6అందుకని, (ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. 
సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, 


భవివ్యత్తును ధైర్యంగా ఎదుర్కో 








నువ్వెక్కడికి ... తిరిగివస్తాయి లేదా, “నీ ఆహారాన్ని నీళ్ల 
మీద వేయుము, చాలా దినములెన తరువాత అది నీకు 
కనబడుతుంది.” 


నీకున్నది ... మదుపు పెట్టు లేక, “ఒక భాగాన్ని ఏడుగురికో, 
ఎనమండుగురికో పంచి ఇయ్యి.” 


751 


ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. 
ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమ వుతాయేమో. 
"బతికి ఉండటం మంచిది! సూర్యకాంతి కళ్లకి 
యింపు గొలుపుతుంది. కినువ్వు ఎంత కాలం 
జీవించినా, నీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ అను 
భవించు. అయితే, ఏదో ఒక రోజున నువ్వు మర 
ణించక తప్పదని గుర్తుంచుకో. నీ జీవిత కాలంకంచు, 
నీ మరణానంతర కాలం చాలా ఎక్కువ. నువ్వు మరణిం 
చాక, నువ్వు చెయ్యగలిగినది శూన్యం, ఏమీ ఉండదు!. 


ప్పి యౌవ్వన కాలంలోనే దేవుని సేవచెయ్యి 

అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలం 
లోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా 
ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరు 
కుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనుల 
న్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం 
మరచిపోకండి. 'మీ కోపానికి మీరు లొంగిపోకండి. 
మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసు 
కోండి.* (ప్రజలు జీవిత (ప్రారంభ దశలో తాము 
యౌవనస్సులుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు 
చేస్తారు. 


వృద్దాప్యంలో ఎదురయ్యే సమస్యలు 
1 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి 
వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు 
కున్నాన* అని నువ్వు వాపోయే వయస్సు రాక 


(ప్రసంగి 11:7-12:10 


తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే 
పాటలు కూడా నువ్వు వినలేవు. అయితే, పక్షి చేసే 
కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చే 
నుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, 
అందుకు.) 

ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. 
నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే 
ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగు 
తుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపి 
స్తుంది. నువ్వు కాళ్టీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. 
నువ్వు నీ కోరికను కోల్చోతావు (జీవించటానికి). 
అప్పుడిక నువ్వు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) 
పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాప 
కులు” వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు. 


మరణం 
నీ వెండి మొలతాడు తెగక ముందే, బంగారు 
గిన్నె నలగక ముందే. బావి దగ్గర పగిలిన 
మట్టి కుండలా, (నీ జీవితం వృథా కాక ముందే) 
పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ 
జీవితం వృథా కాకముందే నీ యౌవన 
కాలంలోనే నువ్వు నీ సృష్టికర్తను స్మరించుకో. 
7 మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం నువ్వు మర 
ణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసి 
పోతుంది. కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ 
ఆత్మ నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆ 








ముందు, నువ్వింకా యౌవ్వనావస్థలో వుండగానే స్త్‌ 
సృష్టికర్తని నువ్వు గుర్తుచేసుకో. 

“సూర్య చంద్రులూ, నక్షశ్రాలూ నీ కంటి దృష్టికి 
ఆనని కాలం దాపురించక పూర్వం, (నువ్వింకా 
యౌవన ప్రాయంలో ఉండగానే, నీ సృష్టికర్తని నువ్వు 
జ్ఞాపకం చేసుకో). ఒక తుఫాను తర్వాత మరొక 
తుఫాను వచ్చినట్లు, (కష్టాలు పదే పదే వస్తాయి). 

ఆ వయస్సులో నీ చేతులు శక్తి కోల్పోతాయి. 
నీ కాళ్లు బలము లేక వంగుతాయి. నీ పళ్లు ఊడి 
పోతాయి, నువ్వు నీ ఆహారం నమలలేవు. నీ కళ్లు 
మసకబారతాయి. *నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధు 
ల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే 





మీ కోపానికి ... చూసుకోండి లేక, ఆయా విషయాలను 
గురించి సతమతమవకండి. ఇబ్బందులనుంచి మిమ్మల్ని 
మీరు కాపాడుకోండి. 


నా జీవితం వృథా చేసుకున్నాను వ్యాఖ్యార్థం, “నాకు వాటిలో 
ఏ ఆనందమూ లేదు.” దీని అర్థం యిలా కూడా చెప్పు 
కోవచ్చు “నా యౌవనంలో నేను చేసిన పనులు నాకు 
నచ్చలేదు,” లేక, “నా ఈ వృద్దాప్యంలో నా జీవితం నాకు 
ఆనందం యివ్వడంలేదు.” 


దేవుడి దగ్గరకే పోతుంది. 


అంతా వర్గం, శుద్ద అరరహితం. ఇదంతా కాలాని 
[| అథ వ. 
వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి! 


ముగింపు మాటలు 

ప్రసంగి గొప్ప జ్ఞాని. ఆయన తన జ్ఞానాన్ని 
జనానికి బోధ చేసేందుకు వినియోగించాడు. అనేక 
వివేకవంతమైన బోధనలను ఆయన ఎంతో శ్రద్ధగా 
అధ్యయనం ఎ చేసి, జాగ్రత్తగా విభజించాడు. * 10 ప్రసంగి 
సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. 
ఆయన యధార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు 
రచించాడు. 





విలాపకులు లేక ఆకలి, లేక కామవాంఛ. ఈ సందర్భంలో 
వాడబడిన హీబూ మాటలు అన్వయక్షిష్టంగా ఉన్నాయి. 
అంత్య క్రియల దగ్గర శోకనాలు పెట్టేవాళ్లు. బైబిలు కాలంలో, 
మరణించిన వ్యక్తి “అంత్యక్రియల సందర్భంగా, అతని బంధు 
వులు తమ దుఃఖాతిరేకాన్ని (ప్రదర్శించేందుకు కిరాయికి 
కుదుర్చుకొనే వృత్తి విలాపకులు. 


ఆయన ... విభజించాడు ఈ హీబ్రూ మాటకి “సరళం 
చేయు, పొందుపరచు, సరిదిద్దు లేక సవరించు” అని అర్థం. 


(ప్రసంగి 12:11-14 


11శానుల మాటలు, జనం తమ పూవులను సరైన 
బాటలో నడిపేందుకు ఉపయోగించే ముల్లు కర్రల 
వంటివి. ఆ ఉపదేశాలు విరగని గట్టి గూటాల వంటివి. 
(నీకు సరైన జీవన మార్గాన్ని చూపే సరైన మార్గదర్శు 
లుగా నువ్వా బోధనల పైన ఆధారపడవచ్చు) ఆ 
జ్ఞానోపదేశాలన్నీ ఒ కాపరి (దేవుని నోట నుండి 
వచ్చినవి. అందుకని కుమారుడా, (ఆ ఉపదేశాలను 
అధ్యయనం చెయ్యి) అయితే ఇతర గ్రంథాలను 
గురించి ఒక హెచ్చరిక. రచయితలు (గ్రంథాలు 
ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నారు. అతిగా అధ్యయనం 





752 


చేయడం నీకు చాలా అలసట కరిగిస్తుంది. సరే, 
ఈ (గంథంలోని విషయాలన్నీ చదివి మనం 
నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన 
అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ట భయ 
భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. 
ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యా 
లతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల 
మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం 
తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు 
రాకుండా పోవు. 


753 


పరమ గీతము 


1 సొలొమోను అత్యద్భుత గీతం 


తాను ప్రేమించిన పురుషునితో స్త్రీ 

2 ముద్దులతో నన్ను ముంచెత్తు, ఎందుకంటే దాక్షా 
మద్యంకన్నా బాగుంటుంది నీ (పేమ. 

3 నీ పరిమళ ద్రవ్యం అదు తమైన సువాసననిస్తుంది, 
కాని మిక్కిలి ఉత్తమ పరిమళ (ద్రవ్యం కన్నా నీ 
సరు తియ్యనై నది. అందుకే యువతులు నిన్ను 
ప్రేమిస్తారు. 

4 నన్ను నీతో తీసికొనిపో! మనం పారిపోదాం పద! 
రాజు తన గదిలోనికి నన్ను తీసుకు పోయాడు. 


యెరూషలేము స్త్రీలు పురువునితో 
మేము ఆనందిస్తాం నీకోసం హాయిగా ఉంటాం. 
జ్ఞాపక ముంచుకో, నీ (పేమ ద్రాక్షారసము కన్నా 
a శ 
బాగుంటుంది మంచి కారణంతోనే యువతులు 
నిన్ను ప్రేమిస్తారు. 


ఆమె స్త్రీలతో అంటుంది 

5 యెరూషలేము పుత్రికలారా, నేను నల్లగా అందంగా 
ఉన్నాను. కేదారు, సల్మా* గుడారాలంత నల్లగా 
ఉన్నాను. 

6 నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు, సూర్యుడు 
నన్నెంత నల్హగా చేశాడో చూడవద్దు. నా సోదరులు 
నా మీద కోపగించారు. వాళ్ల (దాకా తోటలకు 
కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు. 
అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక 

£7 © 
పోయాను.* 


ఆమె అతనితో అంటుంది 
7 నా ఆత్మ అంతటితోను నిన్ను ప్రేమిస్తాను! నీ 
గొరైల్ని ఎక్కడ మేపుతావో? మధ్యాహ్నం వాటిని 





పేరు హీబూభాషలో ఈ మాట “పరిమళం'లా ధ్వనిస్తుంది. 
శకేదారు సల్మా అరేబియా జాతులు. 'సల్మా'కు హీబూలో 
"సొలొమోను అని ఉందికాని సల్మా, 'సల్మోను పదాలను 
రూతు 4:20-21తో పోర్చిచూడండి. 


అందువల్ల ... తీసుకోలేకపోయాను శబ్దార్థ (ప్రకారం “నా 
సాంత ద్రాక్ష తోట.” 


ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు. నీతో 
ఉండటానికి నేను రావాలి లేదా నీ మిత్రుల గొర్రెల 
కోసం పాటుపడే అద్దెకు తీనుకున్న స్త్రీ 
అవుతాను! 


అతను ఆమెతో అంటున్నాడు 
8 నువ్వు అంత అందమైనదానవు! నిజంగా నీకు 
తెలుసు ఏమి చెయ్యాలో. వెళ్లు, గారెలను అను 
సరించు. నీ చిన్న మేకల్ని గొల్లవాళ్త గుడారాల 
౯7 (50) 
వద్ద మేపు. 
లు 
9 నా ప్రియురాలా, ఫరోరథాలు* లాగుతున్న మగ 
గుర్రాల్ని ఆకర్షించే ఆడ గుర్రం కన్నా నువ్వు 
నన్ను ఎక్కువ నంతోషపరున్తున్నావు. ఆ 
గుర్రాలకు అందమైన అలంకరణలున్నాయి. వాటి 
ముఖాల పక్కన, "వాటి మెడల చుట్టు 
10-11 నీకోసం చేసిన అలంకరణలివిగో, బంగారు 
తలకట్టు” వెండి గొలుసు. నీ బుగ్గలు ఎంతో 
అందంగా ఉన్నాయి బంగారు అలంకరణలతో, నీ 
మెడ ఎంతో అందంగా ఉంది వెండి అర్రికలతో. 


ఆమె అంటుంది 
12 నా పరిమళ దద్రవ్యపు సువాసన తన మంచంమీద 
పడుకున్న రాజును చేరుతుంది. 
13 రాత్రంతా నా స్తనాల మధ్య పడివున్న నా మెడలో 
వున్న చిన్న గోపరసం* సంచిలాంటి వాడు నా 
ప్రియుడు. 





అద్దెకు ... స్త్రీ లేదా, “ముసుగు వేసుకున్న స్త్రీలు.” వ్యభిచా 
రిణి అనే అర్థం కూడా ఇవి ఇవ్వవచ్చును. 

ఫరోరథాలు శబ్బ్దార్థం (ప్రకారం న. ప్రియురాలా! నిన్ను 
ఫరో రథాలలోని ఆడ గుర్రంతో పోలుస్తున్నాను.” 


మగ ... గుర్రం రథాలు లాగడానికి మగ గుర్రాల్ని మాత్రమే 
ఉపయోగించేవారు. ఆ రథాలను పక్కదారి పట్టించడానికి 
శత్రువులు ఆడ గుర్రాలను ఎరగా చూపేవారు. 


బంగారు తలకట్టు ఈ హీబ్రూ పదానికి సరియైన అర్థం 
తెలియడం లేదు బహుశః అది బుగ్గలమీద వ్రేలాడే అలంక 
రణలతో కూడిన తలకట్టు కావచ్చు. 


చిన్నగోపరసం కొన్ని మొక్కల జిగురు నుండి చేయబడిన 
ఒక పరిమళ ద్రవ్యం. 


పరమ గీతము 1:14-2:17 


14 ఏన్లెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు పూల 
గుత్తిలాంటివాడు నా ప్రియుడు. 


అతడు అంటున్నాడు 
15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! 
ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు! నీ కళ్లు 
పావురాల్దా వున్నాయి. 


ఆమె అంటుంది 
16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు! 
అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు! మన 
శయ్య స్వచ్చంగా సంతోషకరంగా ఉంది* 
17 మనింటి దూలాలు దేవదారువి వాసాలు జాజి 
పలకలవి. 


2 నేను మైదానంలో కుంకుమ వువ్వును* 
లోయలలో కస్తూరి పుష్పాన్ని. 


అతడు అంటున్నాడు 
2 నా ప్రియురాలా, ఇతర స్త్రీల మధ్య నీవు ముళ్ల 
మధ్య కస్తూరి పుష్పంలా ఉన్నావు! 


ఆమె అంటుంది 
3 నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవి 
చెట్ల మధ్య ఆపిలు చెట్టులా ఉన్నావు! 


ఆమె స్త్రీ లతో అంటుంది 
ఆనంద భరితనై సేనతని నీడన కూర్చుంటాను! 
నా ప్రియుని నీడలో కూరు ని నేను ఆనందిస్తాను, 
అతని పండు నాకెంతో తియ్యగా వుంది. 

4 నా ప్రియుడు నన్ను మద్యగృహానికి తీసుకుని 
వెళ్లాడు. నా మీద అతని ఉద్దేశం (ప్రేమ. 

5 ఎండు ద్రాన్షాలతో * నాకు బలాన్నివ్వండి, ఆపిలు 
పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను 
(ప్రేమతో బలహీనమయ్యాను.* 

6 నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది, 
అతని కుడీ చేయి నన్ను పట్టుకొంది, 





గోరంటు తియ్యటి వాసన వచ్చే ఒక మొక్క దానికి ద్రాక్షా 
వల్లిలా గుత్తులు గుత్తులుగా పూచే నీలి పసుపు పచ్చపూలు 
ఉంటాయి. 


మనశయ్య ... ఉంది లేదా “నవనవలాడుతూ పచ్చగా' కొత్త 
పచ్చిక బీడులా ఉంది. 

నేను ... కుంకుమ పువ్వును “షారోను గులాబి.” 
ఎండు దదాక్షాలు లేదా “ఎండు రాక్ష రొబ్టైలు.” 


సీమతో బలహీనమయ్యా?ను లేదా “నేను పేమ రోగిని.” 
మ్‌ ర అ 


754 


7 యెరూషలేము స్త్రీ లారా, నాకు వాగ్దానం 
చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ మీదా ఒట్టేసి, 
నేను సిద్దపడేవరకూ.* ప్రేమను లేపవద్దు, (ప్రేమను 
పురికొల్పవద్దు. 


ఆమె మరీ అంటుంది 

8 నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు 
వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ 
కొండల మీది నుంచి వస్తున్నాడు. 

9 నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా 
ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని 
చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక 
కిటికీలోనుంచి* చూస్తూ 

10 నా ప్రియుడు నాతో అంటున్నాడు, “లేనా 
బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాం 
పద! 

11 చూడు, శీతాకాలం వెల్లిపోయింది, వానలు 
వచ్చాయి వెళ్లాయి. 

12 పొలాల్లో పూలు వికసిన్తున్నాయి ఇది పాడే 
సమయం!* కోలాహలపు పావురాలు తిరిగి 
వచ్చాయి. 

13 అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. 
పూలు పూస్తున్న (ద్రాక్షా తీగల వాసన చూడు. 
లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం 
పోదాం పద!” 

14 ఇక్కడ ఈ పర్వతం మీద కనపడని ఎత్తైన 
శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! 
నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము. నీ 
గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం! 


ఆమె స్త్రీలతో అంటుంది 

15 మాకోసం గుంటనక్కల్ని పట్టుకో దాక్షాతోటల్ని 
పాడుచేసే చిన్న గుంటనక్కల్ని! మా [ద్రాక్షాతోట 
ఇప్పుడు పూతమీద ఉంది. 

16 నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! 
అతడు పద్మాల నడుమ గొర్రెలను వేపు 
తున్నాడు! 

17 రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు 
పరుగెత్తినప్పుడు, నా ప్రియుడా, చీలిన పర్వతాల* 
మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు! 





నేను సిదపడేవరకూ శబార ప కారం “అది కోరేవరకు.” 
లు టథి €/ 
అల్లిక కిటికీలోనుంచి లేదా "కిటికీమీద ఉండే కొయ్యతెర.” 
పాడే సమయం లేదా “చక్కదిద్దే.” 
యు 


చీలిన పర్వతాలు లేదా “బెథెర్‌ పర్వతాలు” లేదా “సుగంధ 
ద్రవ్యాల పర్వతాలు.” 


755 


ఆమె అంటుంది 
రాత్రి నా పక్క మీద, నేను ప్రేమించిన వానికోసం 
చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతల 
కనుగొనలేకపోయాను! 

2 ఇప్పుడు మేల్కొంటాను! నగరమంతా తిరుగు 
తాను. వీధుల్లోను కూడలి స్థలాలను సంత వీధు 
ల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. 
ఆతని కోసం చూశాను, కాని అతల్ణి కనుక్కోలేక 
పోయాను! 

3 నగరంలో పాహరా తిరిగే కావలివాళ్ళు నన్ను 
చూశారు. వారినడిగాను, “నేను (ప్రేమించిన వ్యక్తిని 
మీరు చూశారా” 

4 కావలివాళ్త్లను దాటిన వెంటనే నేను ప్రేమించిన 
వ్యక్తిని కనుక్కున్నాను! అతళ్లి పట్టుకున్నాను. 
అతళణ్లీ పోనివ్వలేదు, నా తల్లి ఇంటికి అతళ్లి తీసు 
కొని పోయేవరకూ నన్ను కన్న తల్లి గదికి తీసుకొని 
పోయేవరకూ. 


ఆమె స్త్రీలతో అంటుంది 
5 యెరూషలేము. స్ర్రీలారా, నాకు వాగ్దానం 
చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్రమీదా ఒట్టు 
పెట్టి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, 
ప్రేమను పురికొల్సవద్దు. 


అతను- అతని 'పెండ్రి కూతురు 

6 పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ 
స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి* 
ఇతర సుగంధ (ద్రవ్యాల నుండి పొగమబ్బులు 
వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది. 

7 చూడు, సొలొమోను ప్రయాణపు కుర్చీ! 
అరవై మంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు. 
బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు! 

8 వారందరూ సుగశిక్టుతులై న పోరాటగాండ్రు, వారి 
పక్కనున్న కత్తులు, ఏ రాత్రి ప్రమాదానికైనా 
సిద్ధం! 

9 రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు 





ఎడారినుండి వస్తున్న చూడండి 8:5. 

గోపరసం, సాంబాణి కాల్చినప్పుడు తియ్యగా గుబాళించే 
ఖరీదె న సుగంధ ద్రవ్యాలు. 

సుగంధ (ద్రవ్యాలు శబ్దార్థ ప్రకారం, “వర్తకుడి చూర్ణాలు”. 
“విదేశాలనుండి దిగుమతి చేసుకోవసిన సుగంధ (ద్రవ్యాలు, 
ధూపాలు.” 


ప్రయాణపు కుర్చీ ధనికులు కూర్చుని ప్రయాణం 
చేసే ఒకరకమైన కుర్చీ. ఈ కుర్చీలు పైన కప్పబడి 
వుంటాయి. బీటికి పొడుగాటి కర్రలు దూర్చి, వాటిని 
బానిసలు మోస్తూ ఉంటారు. 


పరమ గీతము 3:1-4:9 


కుర్చీ చేయించాడు, దాని కొయ్య లెబానోను 
నుండి వచ్చింది. 

10 దాని కాళ్లు వెండితో చేయబడ్డాయి, ఆధారాలు 
బంగారంతో చేయబడ్డాయి, కూర్చొనే భాగం 
or వర్ణం వస్త్రంతో కప్పబడింది. యెరూష 
లేము స్త్రీ స్త్రీల ౨ పేమతో అది పొదగబడింది. 

11 సీయోను స్త్రీలారా, బయటకు రండి రాజు సాలొ 
మోనును చూడండి అతని పెండ్లి రోజున అతడు 
చాలా సంతోషంగా ఉన్న రోజున అతని తల్లి 
పెట్టిన కిరీటాన్ని” చూడండి! 


అతను ఆమెతో అంటున్నాడు 
నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! 
ఓహో, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి 
ముసుగు కింద నీ కళ్లు పావురాల్దా ఉన్నాయి. నీ 
శిరోజాలు పొడుగ్గా జారుతున్నాయి గిలాదు పర్వత 
సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా. 

2 అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆడ 'మేకల్ణా నీ 
పళ్ళు తెల్లగావున్నాయి. అవన్నీ కవలపిల్లల్ని 
కంటాయి, వాటిలో ఒక్కదానికి కూడా పిల్ల చావ 
లేదు. 

3 నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి. నీ 
నోరు అందంగా ఉంది నీ మేలి ముసుగు కింది నీ 
చెక్కిళ్లు రెండు దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి. 

4 నీ మెడ పొడుగ్గా సన్నగా దావీదు గోపురంలా 
ఉంది శక్తిమంతులై న సైనికుల డాళ్లు వెయ్యి డాళ్లు 
దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ 
గోపురాన్ని కట్టారు. 

5 నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక 
పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి. 

6 పగలు తన తుది శ్వాస విడిచేటప్పుడు నీడలు 
పారిపోయేటప్పుడు నేను ఆ గోపరస పర్వతానికి 
వెడతాను ఆ సాంబ్రాణి కొండకు ఎడతాను. 

7 నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. 
నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు! 

8 నా పెళ్లికూతురా! లెబానోను నుండి నాతోరా 
లెబానోను నుండి నాతోరా. అమాన పర్వత శిఖరా 
న్నుండి శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి 
సింహగుహల నుండి చిరుత పులుల పర్వతాల 
నుండి రా! 

9 నా ప్రేయసీ! నా ప్రియ వధూ నన్ను ఉద్రేక 
పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే 
ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు. 





కిరీటము ఇది బహుశః అతని పెండ్రి సమయంలో తల 
మీద ధరించిన పూలదండ కావచ్చును. 


ప్రేయసీ శబ్దార్ధ ప్రకారం “సోదరి.” 
@థ@ 


పరమ గీతము 4:10-5:11 


10 నా ప్రేయసీ! నా ప్రియ వధూ! నీ ప్రేమ చాలా 
సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ (పేమ గొప్పది. 
నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ 
ద్రవ్యం కన్నా గొప్పది! 

11 నా ప్రియవధూ నీ పెదవులు తేనెలూరుతున్నాయి 
నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారు 
తున్నాయి నీ దుస్తులు మధుర పరిమళాన్ని* 
గుబాళిస్తున్నాయి. 

12 నా ప్రియా, నా వధూ, నీవు పరిశుద్దురాలివి 

మూయబడిన ఉద్యానవనం, మూయబడిన జలా 

శయం, బిగించబడిన జలధారల వంటి దానివి. 

నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో 

తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా 

మాంసి, 

కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి 

బోళం, అగరు యిత్యాది అతి (ష్ట్ర సుగంధ (ద్రవ్యాల 

నిచ్చే తరులతాదులతో నిండిన నందనవనాన్ని 
పోలినది. 

నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి మంచినీటి 

ఊటల బావిలాంటిదానివి, లెబానోను పర్వతం 

నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి. 


_ 
అ 


జ్‌ 
య్‌ 


గా! 
(గి 


ఆమె అంటుంది 
6 ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా 
ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద 
జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి 
అందలి మధుర ఫలాలు ఆరగించాలి. 


(వా 


అతను అంటాడు 
5 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా 
తోటలో (ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ 
ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె తాగాను తేనె పొర 
తిన్నాను నేను నా మధుక్షీరాలు సేవించాను. 


ప్రేయసీ ప్రియులతో స్త్రీలు అంటారు 
ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, తాగండి! 
ప్రేమను జుర్రి మత్తిల్లండి! 


ఆమె అంటుంది 
2 నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనే 
వుంది. నా పియుడు తలుపు తట్టి ఇలా అనడం 
విన్నాను “నా ప్రియ సఖీ, [ప్రేయసీ నా గువ్వపిల్టూ, 
సుగుణ ఖనీ! నా తల మంచుతో తడిసింది నా 
జుట్టు రేమంచు జడికి నానింది.” 
3 “నేను నా వస్త్రం తొలగించాను, దాన్ని తిరిగి 





మధుర పరిమళాలు పరిమళ ద్రవ్యం లేక “లెబానోను.” 


756 


ధరించాలని అనిపించలేదు. నేను నా పాదాలు కడు 
క్కున్నాను. అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక 
పోయింది.” 

4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు* 
నేనతని పట్ల జాలినొందాను.* 

5 నా చేతుల నుంచి జటామాంసి జారగా, నా వేళ్ల 
నుంచి జటామాంసి పరిమళ [ద్రవం తలుపు గడియ 
పైకి జాలువారగా నేను నా ప్రియునికి తలుపు 
తీయ తలంచాను. 

6 నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను, కాని 
అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు! 
అతడు వెళ్లిపోయినంతనే నా (ప్రాణం కడగట్టింది.* 
నేనతని కోసం గాలించాను. కాని అతడు కనిపించ 
లేదు. నేనతన్ని పిలిచాను, కాని అతడు బదులీయ 
లేదు. 

7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు 
నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు 
నా పైదుస్తును కాజేశారు. 

8 యెరూషలేము స్త్రీలారా, నా ప్రియుడు మీ కంట 
పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ (ప్రేమతో 
కృంగి కృశించి పోతోందని. 


ఆమెకి యెరూషలేము స్త్రీల ప్రశ్నలు 
9 అతిలోక సుందరి, ఇతర (పియులకంబ నీ 
ప్రియుని విశేషం ఏమిటి? ఇతర ప్రియుల కన్న 
నీ ప్రియుడు వేటివేటిలో ఎక్కువా? అంతగా 
ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించు 
కున్నావు? 


యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం 
10 నా ప్రియుడు కమిలి (ప్రకాశించు కాయమ్ము 
కలవాడు, పదివేలలోనై న రాణించగలవాడు. 
11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద 
రెక్కలవంటి నొక్కునొక్కుల కారునల్లటి శిరో 
జాలవాడు. 





తలుపు ... చేతినుంచాడు లేక, “తలుపు సందునుంచి తన 
చేతిని లాక్కున్నాడు” తాళానికీ, తాళం చెవికీ ఇది సూచన 
కావచ్చు. పురాతనమైన కొన్ని తాళం చెవులు చేయి ఆకా 
రంలో ఉండేవి. ఆ తాళం చెవి తలుపు సందులోంచి లోప 
లికి జొరపబడేవి. ఆ తాళం చెవికి వున్న “వ్రేళ్లు” ప్రత్యేకమైన 
రంగాల్లోకి పోయి, గడియను ప్రక్కకి నెట్టేవి. ఈ విధంగా 
తాళం వేయడం, తీయడం జరిగేది. 


నేనతని పట్లు జాలినొందాను శబ్దార్థ ప్రకారం, “నా అంతరంగం 
అతనికోసం స్పందించింది.” 


నా ప్రాణం కడగట్టింది అతను మాట్లాడినప్పుడు నా 
హృదయము అతని ఎ పు తిరిగను. 


757 


12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరేటి 
గువ్వల పోలు పాల మునిగిన పావురాల పోలు 
బంగారం తాపిన రత్నాల పోలు. 

13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల పరిమళ పుష్ప 
రాశుల పోలు అతని పెదవులు బోళంతో తడిసిన 
అత్తరు వారు కెందామరలు. 

14 అతని చేతులు వజ్రాలు పొదిగిన బంగారు కడ్డీల 
పోలు అతని కాయము నీలాలు తాపిన నున్నటి 
దంత దూలమ్ము పోలు. 

15 అతని పాదాలు బంగారు దిమ్మమీది పాలరాతి 
స్తంభాల పోలు అతని సుదీర్ణ శరీరం లెబానోను 
పర్వతం మీది నిటారైన దేవదారు వృక్షాన్ని 
తలపింపజేయు. 

16 జానౌను, యెరూషలేము కుమార్తెలారా, నా 
ప్రియుడు అత్యంత వాంఛనీయుడు, అతని అధరం 
అత్యంత మధురం అతనేనా ప్రియుడు. నా ప్రాణ 
సఖుడు. 


యెరూషలేము స్త్రీలు ఆమెకి చెప్తారు 
6 నుందరి, ఎచ్చటికి వెళ్ళాడు నీ 
ప్రియుడు? ఏ దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని 
మాకు తెలుపు వదుకుటకు మేము నీకు 
తోడ్చడతాము. 


ఆమె వారికిచ్చిన సమాధానం 

2 ఎర్రటి పద్మాలను ఏరుకొనుటకు నా ప్రియుడు 
వెళ్ళాడు ఉద్యాన వనానికి సుగంధాలు వెదజల్లు 
పూలమొక్కల మళ్లకి గొర్రెల మేప పోయాడు 
తోటలకు కెందామరల కోసి రాగి వేయుటకు 

3 మేపు నా ప్రియుడు నావాడు నేనతనిదానను 
ఈనాడు ఏనాడు. నేను ఎర్రని పద్మాల నడుమ 
గొరైలు మేపుతున్న నా ప్రియునిదానను. 


అతడు ఆమెతో అంటారు 

4 ఓ నా ప్రియసఖీ, నీవు తిర” నగరమంత సుందర 
మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైన 
దానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి.%్‌ 

5 నీవు నా వైపు మాడకు! నీ చూపులు నన్ను 
పురికొల్సి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత 
చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గె రెపిల్లల 
మాదిరిగా నీ నుద్‌ర్హ్ర శిరోజాలు జాలువారు 
తున్నాయి. 

6 జోడు జోడు పిల్లల్ని కని (వాటిలో ఏ ఒక్కటి 








తిర్భా ఇశ్రాయేలు ఉత్తర భాగంలోని రాజధానుల్లో ఒకటి. 


నగర దుర్గాలంతటి భయంకరురాలిని ఇక్కడ వాడబడీన 
హీబ్రూ పదానికి అర్థం అంత స్పష్టంగా తెలియడం లేదు. 


పరమ గీతము 5:12-6:12 


పిల్లల్ని కోల్పోని) అప్పుడే సుభ్రంగా స్నానం చేసి 
వస్తున్న తెల్లటి ఆడ గొర్రెల బారులా ఉంది నీ 
పలువరుస 

7 బురఖా కింది నీ కణతలు దానిమ్మ చెక్కల్లా 
వున్నాయి. 

8 అరవె మంది రాణులు ఎనభె మంది సేవకు 
రాండ్రు” లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక 
నాకు. 

9 కాని నా సు పిట్ట నిష్కళంకురాలు ఒక్కతే 
(నాకైన స్త్రీ స్త్ర) ఆమె న తర్తికి ముద్దుబిడ్డ. తన 
తల్లికీ గారాల "ల కూచి! కన్యలే ఏమి, రాణులు, సేవకు 
రాండు కూడా ఆవును చూచినంతనే 
ప్రశంసేస్తారు. 


ఆమెకి స్త్రీల ప్రశంసలు 
10 ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. 
చం దబింబమంత అందమైనది సూర్యుడంత ధగ 
ధగలాడుతోంది, పరలోక సేనలంతటి* విభ్రాంతి 
గొలుపు ఆ యువతి ఎవరు? 


ఆమె మాట్లాడుతుంది 
11 నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో 
చూసేందుకు (దాకా తీగలు పూశాయేమో 
చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో 
చూసేందుకు, 
12 నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను 
రాజోద్యోగుల* రథాల్లోకి చేర్చినది 


యెరూషలేము స్త్రీలు ఆమెను ఇలా పిలుస్తారు 
షూలమ్మీతీ” తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను 
చూసేందుకు తిరిగి రా, తిరిగి రా మహనయీము 
నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు? 





సేవకురాండ్రు ఉంపుడుగత్తెలు. పురుషునికి భార్యలా వ్యవహ 


ద కి, 
రించే బానిస స్త్రీలు 
పరలోక సేనలంతటి ఇక్కడా నాల్గవ వచనములోనూ వున్న 
హీ|బూపదం అర్థం రీత్యా అస్పష్టంగా ఉంది. 
నేనింకా గ్రహించక ముందే హీబ్రూలో ఈ పదబంధం 
అస్సష్టంగా ఉంది. 
రాజోద్యోగులు “అమ్మినదీ" లేక, నా రాజు పరివారం. 
షూలమ్మీతీ లేక షూలమిత్‌, ఈ మాట “సాలొమోను"కి 
స్త్రీలింగ రూపం కావచ్చు. ఆమె సాలొమోను భార్య, లేక 
సాలొమోను వధువు అవుతుంది అని దీని అర్థం కావచ్చు. 
ఈ పేరుకి అర్థం “శాంతమతి” లేక “షూనేమునుంచి వచ్చిన 
Ga 
స్త్ర కావచు ్ప: 
మహనయీము లేక “విజయోత్సవ నృత్యం”, లేక “రెండు 
శిబిరాల నాట్యం” కావచ్చు. 


పరమ గీతము 7:1-8:9 


రి 


అతను ఆమె అందాన్ని ఇలా ప్రశంసిస్తాడు 

రాకుమారీ,* ఆ పాదరక్షల్లో నీ పాదాలెంతో 
అందంగా ఉన్నాయి నీ తొడల వంపులు శిల్చి 
మలిచిన ఆభరణాల్దా ఉన్నాయి. 
నీ నాభి గుండ్రటి కలశంలా ఉంది దానికెన్నడూ 
'ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం పద్మ 
వలయితమెన గోధుమ రాణిలా ఉంది. 
నీ స్తనాలు లేజవరాలై న జింక అప్పుడే కన్న కవల 
పిల్లల్లా ఉన్నాయి. 

టకు 
నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు 
బాత్‌రబ్బీన్‌ సరసన ఉన్న హెష్పోనులోని తటా 
కాలా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి 

ba 
చూచే లెబానోను శిఖరంలా ఉంది. 
నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు 
పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ల కేశాలు 

బె ౧ చ 
చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు. 
నీవు అతిలోక సుందరివి! అత్యంత మనోహరివి! 
ప్రియదర్శినివి! అందమైన, ఆహ్లాదకరమైన 
యువతివి! 
నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల 
గలల్లా వున్నాయి. 
నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు 
పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా నీ 

రు అం లై దర 
ఊపిరి ఆపిలు సువాసనలా ఉన్నాయి. 
నీ నోరు శ్రేష్టమైన దాక్టారసంలా అది నీ నోట 
జాలువారి నిద్రాముద్రిత ప్రియుని అధరాలను 
స్పృజించే మధువులా ఉండాలి. 


ఆమె అతనితో అంటుంది 
నేనునా పియునిదానను నన్నతను వాంఛిస్తాడు! 
ఓ నా ప్రియుడా రా, చేలల్లోకి పోదాము రా, 
పల్లెల్లో రేయి గడుపుదాము రా, 
పెందలకడ లేచి రాక్షాలోటలకు పోదాము ద్రాక్షా 
తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు 
విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్టు విరబూ 
శాయో లేదో తనివితీరా చూద్దాము రా. అక్కడ 
నేనిచ్చు నా ప్రేమ అందుకొన రా. 
ప్రేమ వర్టక మండ్రేక ఓషధుల్నీ మా గుమ్మాన 
వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ 
నా ప్రియుడా, నీకై “దాచి ఉంచాను ఎన్నెన్నో 
పండువీ, దోరవీ పండ్లు తిని చూడు! 





తల్లి పాలు కుడిచే నా చిన్నారి తమ్ముడిలా నువ్వు 
చిట్టి పాపవే అయితే, నువ్వు నాకు బయట 
అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. 





రాకుమారీ శబ్బార్థం “బాత్‌ నదీబ్‌ః రాకుమారుడి కుమార్తె.” 


ఇది 


అమ్మినదీని పోలిన మాట. 


758 


అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు! 

2 నేను నిన్ను నాకు అన్నీ నేర్చిన మా తల్లి ఇంటి 
గదిలోకి తీసుకుపోయి ఉండేదాన్ని. దానిమ్మ పళ్ల 
రసంతో చేసిన సురభిళ మధువును నీకు ఇచ్చి 
ఉండేదాన్ని. 


ఆమె స్త్రీలతో అంటుంది 

3 అతను తన ఎడమ చేతిని నా తల కింద ఉంచి 
తన కుడిచేతితో పొదివి పట్టుకుంటాడు. 

4 యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం 
చేయండి నా ప్రేమ స్వయం ్రేరితమయ్యేదాకా, 
ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగ్‌”ల్ఫ 
కండి. 


యెరూషలేము స్త్రీలు 
5 ఎడారి వెంట, తన ప్రియుని ఆనుకొని వస్తున్న 


క్షి న్‌ 
ఈస్త్ర, ఎవరు" 


ఆమె అతనితో 
ఆపిలు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. 
అచ్చటే నీ తల్లి తన గర్భాన నిన్ను మోసింది, 
కన్నది. 

6 నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, 
నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బల 
మైనది పేమ కో పాతిరేకం స్మశానంతో సమమైనది. 
రోష విస్పులింగాలు జ్వాల అవుతాయి జ్వాలలు 
పెచ్చుమీరి మహాజ్వాల* అవుతాయి. 

7 ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్బజాలదు నది 
జలాలూ (ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు (ప్రేమ 
కోసం తన సర్వస్వం ధారపోొస్తే, అతక్ణి ప్రజలు 
మూర్భుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్టు 
జాలడు! 

ఆమె సోదరులు 

8 మాకు ఉన్నదెక చిన్న చెల్లలు ఆమెకింకా యుక్త 
వయస్సు రాలేదు. దాన్ని వివాహం చేసుకొనుటకు 
ఒక పురుషుడు వస్తే, మా చల్లాలి విషయంలో 
మేమేమి చెయ్యాలి? 

9 అది ప్రాకారమైతే, దాని చుట్టూ వెండి నగిషీ 
చేస్తాము అది తలుపై తే, దాని చుట్టూ దేవదారు 
పలకలతో అంచులు "అలంకరిస్తాము. 





మహాజ్వాల అది యెహోవా కలుగజేసిన మహాజ్వాల. 


వెండి నగిషీ లేక మోపు దుంగలు. తరచు కోట ప్రాకారాలకు 
దృఢత్వం కోసం దూలాలు అమరుస్తారు, అవి ధృడంగా 
ఉండటానికి దిమ్మలు కడతారు. కాని ఇక్కడ అలంకారాలు 
లేక నగిషీలు అనిపిస్తుంది. 


759 


ఆమె తన సోదరులతో 
10 నేను ప్రాకారం వంటిదాన్ని నా వక్షోజాలు గోపుర 
ప్రాయాలు అతనికి నేనంటే తనివి, తృప్తి!* 


అతను 
11 బయలు హామోనులో సాలొమోనుకొక దాక్షా 
తోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు 
కాలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి 
వెండి షెకెళ్టు* ఇచ్చాడు. 
12 సాలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీవే ఉంచుకో, 
వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రై తుకిచ్చే సెయ్యి 








అతనికి నేనంటే తనివీ, తృప్తీ “అతని కళ్లలో నాకు 
శాంతి కానవస్తుంది” అని శబ్దార్థం. హీబూలో | ఇది “సోలొ 
మోను,” “షూలమ్మీతీ” అనే; పదాలను కూడా స్పురింప 
జేస్తుంది. 


వెయ్యి వెండి షెకెళ్లు 25 పొనులతో సమానం. 


పరమ గీతము 8:10-14 


అతడు తెచ్చిన (దాక్షాలకు మింజువలౌ కానైతే, 
నా దాక్షాతోట నా ఒద్దికలోనే ఉంటుంది! 


అతను ఆమెతో 
(దాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ, నీ చెలికత్తెలు 
నీ స్వరం వింటున్నారు, నీ మధుర స్వరాన్ని 
నన్నూ విననీయి. 


ఆమె అతనితో 
, వేగిరం వచ్చెయ్యి. జింకలూ, లేడి 
రిమళ వృక్ష నముదాయం పెరిగిన 





760 


లయుుషంయా 


ఆమాజు కుమారుడు యెషయా దర్శనం ఇది. 

యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతు 
లను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, 
యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజు 
లుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా 
చూశాడు. 


తన ప్రజల విరుద్దంగా దేవుని వాదం 
2ఆకాశమా, భూమీ యహోవా మాట వినండి! 
యెహోవా ఇలా చెబుతున్నాడు. 


“నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగ 
టానికి నేను సహాయం చేసాను. కానీ నా 
పిల్లలు నా మీద తిరగబడ్డారు. 

3 ఎద్దుకు తన కామందు తెలుసు. గాడిదకు 
దాని సాంతదారుడు మేత పెట్టు చోటు 
తెలుసు. కానీ ఇశ్రాయేలు (ప్రజలకు నేను 
తెలియదు. నా (ప్రజలు (గ్రహించరు.” 


ఇశ్రా యేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు 
మోయారల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు 
చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా 
ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టుశారు. ఇశ్రా 
యేలీయుల పరిశుద్దుణ్ణి (దేవుడు) ఆ ప్రజలు అవమా 
నించారు. వాళ్లు దేవుళ్ల విడిచిపెట్టి, పరాయి వాళ్లలా 
ఉన్నారు. 

దేవుడు చెబుతున్నాడు: “ ప్రజలారా నేనెందుకు 
మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి? నేను మిమ్మల్ని శిక్షిం 
చాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగు 
బాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతి 
గుండె వ్యాధితో ఉన్నాయి. మీ అరికాలు మొదలుకొని 
మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, 
పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు 
శృద్ద తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. 
వాటికి కట్టు కట్టలేదు. 

7“ప్పీ దేశం పాడై పోయింది. మీ పట్టణాలు అగ్నితో 
కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని "మీ శతు ప్రవులు 
స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన 


దేశంలా మీ భూమి పాడు చేయబడింది. ఇప్పుడు 
సీయోను కుమార్తె (యెరూషలేము) (ద్రాక్ష తోటలో 
విడువబడిన ఖాళీ గుడారంలా ఉంది. దోస పాదుల్లో 
విసర్ణించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శతు వుల 
చేత ఓడించబడిన పట్టణంలా ఉంది.” *ఇది నిజమే, 
కానీ సర్వశక్తిమంతుడై న యెహోవా కొద్ది మంది ప్రజ 
లను బతకనిచ్చాడు. సొదొమ, గొమురా పట్టణాల్టా 
మనం సర్వనాశనం చేయబడలేదు. 


దేవుడు నిజమైన సేవను కోరుతాడు 
10నాదొమ నాయకులారా, యెహోవా సందేశం 
వినండి. గొమొరా (ప్రజలారా, దేవుని ఉపదేశాలు 
వినండి. "దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు 
మీరు నాకు బలులు అర్చిస్తూనే ఉన్నారు? మీ మేకల 
బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు 
వెక్కసం అయ్యాయి. 

“మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, 
నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా 
చేయమన్నది ఎవరు? 

3 కోసం పనికిమాలిన బలులు ఇక మీదట 
తీసుకొని రావద్దు. మీరు నాకు అర్చించే ధూపం నాకు 
అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల 
పండుగలను నేను సహించను. మీ పరిశుద్ద సమా 
వేశాలలో మీరు చేసేచెడు నాకు అసహ్యం. '*మీ నెలసరి 
సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ 
సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. 
ఆ బరువులు మోయటం నాకు విసుగు. 

1వోమ్సిర్రు నన్ను ప్రార్ధించాలని మీ చేతులు పైకి 
ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా 
ఒప్పుకోను. మీరు మరిన్ని (ప్రార్థనలు చేస్తారు కాని 
నేను మీ స్టార్ధనలు వినేందుకు ఒప్పుకోను. ఎందు 
కంటే మీ చేతులు రక్తమయము. 

మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు 
పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు 
చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం 
లేదు. తప్పు చేయటం మానివేయండి. "మంచి 
పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో 
న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని 


761 యిషయా 1:18-2:8 
శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజ 
చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం లను రక్షిస్తాడు. అయితే నేరస్థులు, పాపులు అందరూ 


చేయండి.” 

కోయహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విష 
యాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు 
కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, 
మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా 
ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా 
మారవచ్చును. 

నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు 
ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. 
కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతి 
రేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.” 

యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు. 


యెరూషలేము దేవునికి నమ్మకంగా లేదు 

2దేవుడు చెబుతున్నాడు: “యెరూషలేమును 
చూడండి. అది నన్ను నమ్మి ఎంబడించిన పట్టణం. 
అది ఓ వేశ్య అయ్యేట్టుగా చేసింది ఏమిటి? ఇప్పుడు 
అది నన్ను వెంబడించటం లేదు. యెరూషలేము 
న్యాయంతో నిండి ఉండాలి. యెరూషలేము నివాసులు 
యెహోవా కోరిన విధంగా జీవించాలి, కానీ ఇప్పుడు 
నరహంతకులు అక్కడ నివసిస్తున్నారు. 

22“మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పని 
కిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో 
కలపబడి నిస్సారమయింది. *మీ అధికారులు తిరుగు 
బాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు 
అందరూ లంచాలు అడుగుతారు, తప్పండు పనులు 
చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారు 
లంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చు 
కొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం 
చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన 
స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు విని 
పించుకోరు.” 

25 విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, 
సర్వశక్తిమంతుడై న యెహోవా, ఇశ్రాయేలీయుల 
మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, 
నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు 
నాకు కష్టం కలిగించరు. ోోవెండిని శుద్ధిచేయటానికి 
మనుష్యులు క్షారం వాడుతారు. అదే విధంగా మీ తప్పు 
అన్నిటినీ నేను శుద్ధి చేసేస్తాను. మీలోంచి పనికిమాలిన 
వాటన్నింటినీ నేను తీసివేస్తాను. ఆరంభంలో మీకు 
ఉన్నమాదిరి న్యాయమూర్తుల్ని నేను మళ్లీ తీసుకొని 
వస్తాను. మీ సలహాదారులు చాలాకాలం క్రిందట మీకు 
ఉన్న సలహాదారుల్లా ఉంటారు. అప్పుడు మీరు మంచి, 
నమ్మకమైన పట్టణం” అని పిలువబడతారు. “దేవుడు 
మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక 


నాశనం చేయబడతారు. (వారు యెహోవాను 
వెంబడించని ప్రజలు.) 

మీరు పూజించటానికి ఏర్పరచుకొనే మస్తకి 
వృక్షాలు, ప్రత్యేక వనాలు చూచి భవిష్యత్తులో ప్రజలు 
సిగ్గుపడతారు. మీరు ఎండిపోతున్న ఆకుల మస్తకి 
వృక్షాల్దా ఉంటారు. కనుక ఇలా జరుగుతుంది. నీళ్లులేక 
ఎండిపోతున్న తోటలా మీరుంటారు. *!కక్తిమంతులై న 
(ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. 
ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా 
ఉంటాయి. శక్తిమంతులై న ప్రజలూ, వారు చేసే 
పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని 
ఎవరూ ఆర్చివేయలేరు. 

యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు 

కుమారుడు యెషయా ఈ సందేశం చూశాడు. 

యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది. 
చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయి 
నదిగా చేయబడుతుంది. ఆ పర్వతం కొండల శిఖరాల 
“న్నింటికంటె ఎత్తు చేయబడుతుంది. అన్ని రాజ్యాల 
ప్రజలూ అక్కడికి వెళ్తారు. అనేకమంది ప్రజలు అక్క 
డికి వెళ్తారు. “మనం యెహోవా పర్వతానికి వెళ్తాం. 
యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి. అప్పుడు 
యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు. 
మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు. 

దెవుని ఉపదశాలు, యెహోవా సందశం యరూష 
లేములో, సీయోను కొండమీద ప్రారంభమై, ప్రపంచం 
అంతటికీ వ్యాపిస్తుంది. “అప్పుడు అన్ని రాజ్యాల ప్రజ 
లకూ యెహోవా న్యాయమూర్తిగా ఉంటాడు. అనేకుల 
వాదాలను దేవుడు అంతంజేస్తాడు. ఆ మనుష్యులు 
తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం 
మానివేస్తారు. వారు తమ ఖథ్లాలతో నాగటి నక్కులు 
చేస్తారు. వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే 
పరికరాలుగా (ప్రయోగిస్తారు. (ప్రజలు (ప్రజలతో 
పోరాటం మానివేస్తారు. ప్రజలు యుద్దానికి మళ్లీ 
ఎన్నడూ శిక్షణ పొందరు. 

యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను 
వంబడించాలి. “మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు 
కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు 
దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండి 
పోయారు. ఫిలిషప్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం 
చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిస్రాయా 
లను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు. "ఇతర 
స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండి 
పోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. 
మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో 
రథాలు ఉన్నాయి. ప్రజలు పూజించే విగ్రహాలతో 





యెషయా 2:9-3:11 


మీ దేశం నిండిపోయింది. (ప్రజలే చేసిన ఆ విగ్రహాలను 
ప్రజలు పూజిస్తారు. ప్రజలు మరింతగా చెడిపోయారు. 
ప్రజలు మరీ హీనస్థ్రితికి దిగజారి పోయారు. దేవా, 
నిజంగా నీవు వాళ్లను క్షమించవు గదూ? 


దేవుని శశ్రువులు భయపడతారు 

"వెల్లి ధూళిలో, బండల చాటున దాక్కొనండి. 
యెహోవాను గూర్చి మీరు భయపడాలి. ఆయన 
మహా ప్రభావం నుండి మీరు దాక్కోవాలి. 

“1గర్విష్టులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ 
గర్విష్టులు అవమానంతో నేలమీద సాగిలపడ్డారు. ఆ 
సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతు 
డుగా నిలుస్తాడు. 

"యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు 
చేశాడు. ఆ రోజు అహంకారులను, అతిశయం గల 
వారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు ఆ గర్విష్టులు 
ఎన్నికలేనివారుగా చేయబడతారు 13ెగర్విష్టులైన ఆ 
మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్దా ఉంటారు. 
వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ 
ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు. 

“గర్విష్టులైన ఆ ప్రజలు ఎత్తయిన పర్వతాల్దా, 
కొండల్లా ఉన్నారు. ఆ గర్విష్ణులు ఎత్తయిన గోపు 
రాల్దా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. “కానీ ఆ ప్రజ 
లను దేవుడు శిక్షిస్తాడు. 16" గర్విష్టులు తర్షీషు గొప్ప 
ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువు 
లతో నిండి ఉంటాయి.) కానీ ఆ గర్విష్టులను దేవుడు 
శిక్షిస్తాడు. 

"ఆ సమయంలో (ప్రజలు గర్వంగా ఉండటం 
మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు 
నేలమీద సాగిలపడతారు. మరియు ఆ సమయంలో 
యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు.విగ 
(అబద్దపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి. 

19బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొం 
టారు. యె హూవాను గూర్చి ఆయన మహా ప్రభావం 
గూర్చి ప్రజలు భయపడ్డారు. ఇదంతా భూమిని గజగజ 
వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగు 
తుంది. 

2ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు 
విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు 
మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు 
ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, 
గబ్బిలాలకు వేస్తారు. 

“అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొం 
టారు. య హోవాను గూర్చి, ఆయన మహా శక్తిని 
గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ 
వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది 
జరుగుతుంది. 


762 


ఇశ్రాయేలు దేవున్ని నమ్ముకోవాలి 

“మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ము 
కోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, 
మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా 
దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు. 
3 నేను మీకు చెబుతున్న ఈ విషయాలు (గహిం 

చండి. యెరూషలేము, యూదాలు ఆధారపడే 
వాటన్నింటిని, (ప్రభువు, నర్వశక్తిమంతుడై న 
యెహోవా తొలగించి వేస్తాడు. భోజనం, నీళ్లు మొత్తం 
దేవుడు తీసివేస్తాడు. 2వీరులందరిని, శూర. సై నికు 
లందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తు 
లను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు 
తొలగించి వేస్తాడు. *సై నిక అధికారులను, ప్రభుత్వ 
అధికారులను దెవుడు తొలగించివస్తాడు. నై పుణ్యం 
గల సలహాదార్డను, మంత్రాలు వేస్తూ, జ్యోతిష్యం చెప్ప 
టానికి ప్రయత్నించే తెలివిగల వాళ్లందరిని దేవుడు 
తొలగించి వేస్తాడు. 

“దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు 
నాయకులయ్యేట్టు నేను చేస్తాను. ప్రతి ఒక్కరు ఒకరికి 
ఒకరు విరోధం అవుతారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లను 
గౌరవించరు. సామాన్యులు (ప్రముఖులను లక్క 
చేయరు.” 

ఆ సమయంలో ఒకడు తన స్వంత కుటుంబం 
లోంచి తన సోదరుణ్ణి ఒకళ్ణి పట్టుకొచ్చి, “నీకు రాజ 
వస్త్రము ఉంది గనుక నీవే మాకు నాయకుడివి. ఈ 
శిథిలాలు అన్నింటి మీద నీవే నాయకుడివి” అని 
అతనితో చెబుతాడు. 

"అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం 
చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టులుగాని నా 
ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” 
అని చెబుతాడు. 

యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక 
ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను 
వెంబడించటం మానివేసింది. వారు చెపే ప్పేవి, చేసేవి 
యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు 
వీటన్నింటిని తేటగా చూస్తాయి. 

మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి 
ముఖాలు చెబుతున్నాయి. పైగా వారు వారి పాపము 
గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ 
(ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా 
లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే 
చాలా కష్టం తెచ్చుకొన్నారు. 

10మంచి వారికి మంచి సంగతులు జరుగు తాయని 
మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు 
వారికి బహుమానం లభిస్తుంది. "కానీ చెడ్డ వాళ్లకు 
అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం 
వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం 





763 


వారు శిక్షించబడతారు. చిన్న పిల్లలు నా ప్రజలను 
ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు. 
నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు 
దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు 
మిమ్మల్ని తప్పించేస్తున్నారు. 


తన (ప్రజల గురించి దేవుని నిర్ణయం 
“ప్రజలకు తీర్చు తీర్చేందుకు యహోవా నిలు 
స్తాడు. పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా 
యెహోవా వారికి తీరు ్ప తీరుస్తాడు. 

యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోట 
లను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గ 
ర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో 
ఉన్నాయి. "నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు 
ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీ యుటకు 
మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు 
చాలా గర్విష్టలయ్యారు. వారు ఇతరుల కంటు మంచి 
వాళ్లము అన్నట్టు తలలు పై కెత్తి నడుస్తున్నారు. ఆ 
స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ 
వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.” 

“సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు 
పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసు 
కొనేట్టుగా యెహోవా చేస్తాడు. 

ఆ సమయంలో, వారు గర్వించే వన్తువుల 
న్నింటినీ యెహోవా తొలగించి వేస్తాడు, అందమైన 
కాలి గజ్జలు, సూర్యహారాలు, చంద్రహారాలు, 19 చెవుల 
దుద్దులు, కడియాలు, మేలి ముసుగులు, రుమాళ్లు, 
పట్టా గొలుసులు, నడుముకు ధరించే వడ్డాణాలు, 
పరిమళాల బరిణెలు, హారాల మీద అలంకారాలు, 
?'ముద్ర, ఉంగరాలు, ముక్కు కమ్ములు, *శేష్ట్రమైన 
వస్త్రాలు, ఉత్తరీయాలు, దుప్పట్లు నంచులు, 
23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు. 

%ఇప్పుడు ఆ స్త్రీలకు సువాసనల పరిమళాలు 
ఉన్నాయి కానీ ఆ సమయంలో వారి పరిమళాలు 
కుళ్టుగాను మురుగుడుగాను అవుతాయి. ఇప్పుడు వాళ్లు 
వడ్డాణాలు పెట్టుకొంటున్నారు. కానీ ఆ సమయంలో 
వారు కట్టుకొనేందుకు తాళ్లు మాత్రమే ఉంటాయి. 
ఇప్పుడు వారి తల వెంట్రుకలు అలంకారంగా అల్ల 
బడుతున్నాయి. కానీ ఆ సమయంలో వారి తలలు 
గుండ్లు గీయబడతాయి. వారికి శిరోజాలు ఉండవు. 
ఇప్పుడు వారికి విందు వస్త్రాలు ఉన్నాయి. కాని 
అప్పుడు విచారం వ్యక్తం చై వస్త్రాలే వారికి 
ఉంటాయి. ఇప్పుడు వారి ముఖాల మీద సౌందర్య 
చిహ్నాలు ఉన్నాయి. కానీ అప్పుడు వారి ముఖాల 
మీద వాతలు ఉంటాయి. 


యిషయా 3:12-5:2 


ఆ సమయంలో మీ పురుషులు ఖడ్లాలతో చంప 
బడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు. పట్టణ 
ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్చు. ముం 
ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచు 
కొన్న స్ర్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని 
ఉంటుంది. ఆమె నేల మీద a ఏడుస్తుంది. 

ఆ కాలంలో ఏడుగురు స్త్రీలు ఒక్క మగవాళ్లే 

పట్టుకొని, “మా స భోజనం మేము 
తింటాము, మా న్వంత బట్టలు వము కట్టు 
కొంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, మా 
తనూనం తొలగించుము” అని చెబుతారు. 

?ఆ సమయంలో యెహోవా మొక్క (యూదా) 
చాలా అందంగా, గొప్పగా ఉంటుంది. అప్పటికి ఇంకా 
ఇశ్రాయేలులో జీవించి ఉండే ప్రజలు ఆ దేశంలో 
పండే వాటిని చూచి ఎంతో గర్విస్తారు. *ఆ సమ 
యంలో ఇంకా సీయోనులో, యెరూషలేములో జీవి 
స్తున్న ప్రజలు పరిశుద్ధ ( ప్రత్యేక) ప్రజలు అని పిలువ 
బడతారు. ఒక ప్రత్యేక జాబితాలో పేర్లు ఉన్న ప్రజ 
లందరికీ ఇలా జరుగుతుంది. బతికేందుకు అనుమతించ 
బడిన ప్రజల జాబితా అది. 

“సీయోను స్త్రీల కల్మషాన్ని యహోవా కడిగి 
వేస్తాడు. యెరూషలేములోని రక్తమంతా యెహోవా 
కడిగివేస్తాడు. దేవుడు న్యాయ ఆత్మను ప్రయోగించి, 
న్యాయంగా తీర్చు తీరుస్తాడు. మరియు ఆయన 
దహించే ఆత్మను ప్రయోగించి, సమస్తాన్నీ శుద్ధి 
చేస్తాడు. 

ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో 
దేవుడు రుజువు చేస్తాడు. పగలు పొగల మేఘాన్ని, 
దేవుడు చేస్తాడు. రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను 
దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి ఇంటిమీద, ఆకాశంలోను, 
సీయోను కొండమీద, ప్రజల ప్రతి సమావేశం మీద 
నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది. 

6ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల 
సూర్యుని వేడినుండి (ప్రజలను కాపాడుతుంది. అన్ని 
రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ 
కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది. 


ఇశ్రాయేలు దేవుని ప్రత్యేక తోట 
ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక 
౨ పాట పాడుతాను. నా స్నేహితునికి తన |ద్రాక్షావనం 
మీద (ఇశ్రాయేలు) ఉన్న (ప్రేమను గూర్చిన పాట 
ఇది. 


మంచి సారవంతమైన భూమిలోనా స్నేహితునికి 
ఒక రక్షతోట ఉంది. 

= నా స్నేహితుడు పొలందున్ని చదును చేశాడు. 
అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు. 


యెషయా 5:3-21 


ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు. 
అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని నా స్నేహి 
తుడు ఎదురు చూశాడు. కాని అక్కడ కారు దాక్షలే 
పండాయి. 

3 కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో 
నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి నన్ను 
గూర్చి, నా రాన్షాలోట గూర్చి ఆలోచించు. 

* నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె 
ఎక్కువ నేనేం చేయాలి? నేను చేయగలిగింది 
అంతా చేశాను. మంచి ద్రాక్షలు పండుతాయని 
నేను ఎదురు చూశాను. కానీ కారు దద్రాక్టాలే 
ఉన్నాయి ఎందుకు అలా జరిగింది 2 





ఏనా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు 
నేను మీతో చెబుతాను. 


తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను నేను 
లాగివేసి దాన్ని కాల్చేస్తాను. దాని రాతి గోడను 
నేను కూలగొట్టేస్తాను. ఆ రాళ్లు కాళ్ల కింద తొక్క 
బడతాయి. 

6 నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను. 
దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ 
పొలంలో ఎవ్వరూ పని చేయరు. కలుపు 
మొక్కలు, ముళ్ల పొదలు అక్కడ పెరుగుతాయి. 
ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను 
ఆజ్ఞాపిస్తాను.” 


"సర్వకక్తీిమంతుడై న యె హూవాకు చందిన రాకా 
తోట ఇశ్రాయేలు రాజ్యం యెహోవాకు ప్రియమైన 
దాక్టావల్లి యూదా మనిషి, * 


యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు. కాని 
అక్కడ చంపటం మాత్రమే ఉంది. అంతా లక్ష 
ణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు. 
కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే 
ఉన్నాయి. 


764 


యని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 
అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు 
ఖాళీ అయిపోతాయి. ఆ సమయంలో ఒక పదెకరాల 
ద్రాక్షాతోట కొంచెం మాత్రమే (దాక్షారసం ఇస్తుంది. 
చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం 
దిగుబడి అవుతుంది.” 

మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుం 
టారు. (దాక్షారసంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకు 
వగా ఉంటారు. మీరు ర్రాక్షారసంతో, సితారాలు, 
డప్పులు, పిల్లన (గోవులు, ఇతర సంగీత వాయి 
ద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా 
చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు 
ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని 
గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు. 

యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధిం 
చబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు 
నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మను 
ష్యులు ఇప్పుడు చాలా ప్రముఖులు. వారి సుఖ జీవ 
నాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ 
గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు. 
అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది 
మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరి 
మితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యు 
లంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.” 

ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్ప 
వాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు. సర్వ 
శక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరు 
స్తాడు, ఆయన గొప్పవాడని (ప్రజలు తెలును 
కొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, 
ప్రజలు ఆయనను గౌరవిస్తారు. "ఇశ్రాయేలు ప్రజలు 
వారి దేశం విడిచి వెల్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, 
దేశం శూన్యం అవుతుంది. గారెలు వాటికి ఇష్టం 
వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదై న 
భూమిమీద గొ(రై పిల్లలు నడుస్తాయి. 

ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో 
బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని 
వారి వెనుక లాగుతున్నారు. "వాళ్లు అంటారు: “ 











మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి 
న్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ 
యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా 
జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే 
ఉంటారు. *సర్వకక్తిమంతుడై న యెహోవా నాతో ఇలా 
చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు 
ఉన్నాయి. అయితే అ ఇళ్లన్నీ నాశనం చేయబడుతా 





యూదా మనిషి ఇది “యూదా రాజు” లేక, “యూదా 
ప్రజలు” అయివుండవచ్చు. 


దెవుడు చయాలనుకొన పనులు ఆయన త్వరగా 
చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు 
తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే 
బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు 
తెలుస్తుంది.” 

2?ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, 
చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, 
చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు 
చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. వాళ్లు 
చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. 


765 


వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. *2ద్రాక్షారసం 
తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము 
కలపటంలో వారు ప్రముఖులు. *మీరు వారికి డబ్బు 
చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు 
మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు. ఆ మనుష్యు 
లకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు 
అగ్నితో కార్చివేయబడినట్టు, వారి సంతతి వారు 
పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా 
తయారయ్యే వేరులా వారి సంతానం వారు పూర్తిగా 
నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక 
పువ్వులా వారి సంతతి వారు నాశనం చేయబడతారు. 
దాని బూడిద గారితో కొటుకొని పోతుంది. 

సర్వశక్తిమంతుడై న యెహోవా దేవుని ఉపదేశాలకు 
విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీ 
యుల పరిశుద్దుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు 

అసహ్యించుకొన్నారు. 

25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా 
కోపగించాడు. యెహోవా తన చేయి పై కెత్తి, వాశ్తను 
గిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పొతాయి. చచ్చీన 
శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు 
మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను 
శిక్షంచుటకు ఆయన హస్తం ఇంకా పై కెత్తబడి 
ఉంటుంది. 


ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు సైన్యాలను 
రప్పిస్తాడు 

26చ్రూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు 
దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతా 
కాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలి 
చేందుకు ఆయన ఈల వేస్తున్నాడు. శత్రువు దూర 
దేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో 
(ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు. 
2" తువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ 
నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు 
ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి 
తెగిపోవు. 25 తువుల బాణాలు చాలా పదునుగా 
ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా 
ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా 
ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా 
లేస్తుంది. 

పో తువు గట్టిగా అరిస్తే, అది సింహగర్ణనలా 
ఉంటుంది. అది కొదమ సింహపు గర్దన అంత గట్టిగా 
ఉంటుంది. శతువు తాను పోరాడుతున్న ప్రజలను 
ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు 
కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం 
చేస్తారు. కానీ వాళ్తను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 
30క్రనుక “సింహం” గట్టిగా సము[ద్ర ఘోషలా గర్జిస్తుంది. 


యిషయా 5:22-6:10 


బంధించబడిన (ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, 
అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ 
మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది. 


దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని 
ఆదేశించటం 

ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభు 

వును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనం 
మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో 
దేవాలయం నిండిపోయింది. *సెరాపులనే దేవదూతలు 
ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవ 
దూతకు ఆరు చెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు 
వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, 
పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు 
ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు. *దేవ 
దూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా 
పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, ఆయన మహిమ 
భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతి 
స్తున్నారు. *వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి 
వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండి 
పోవటం మొదలయింది. 

వోఅయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. 
నేను అపుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధ 
మైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్య 
ములకధిపతియైన యెహోవాను నేను చూశాను.” 

6బల్రిపీఠం మీద అగి స ఉంది. సెరాపు దేవదూతల్లో 
ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పు 
కణాన్ని తీయటానికి ఒక పట్టుకారు ఉపయోగించారు. 
మండుతున్న ఆ నిప్పుకణం చేతపట్టుకొని ఆ దేవ 
దూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు. "ఆ సెరాపు దేవ 
దూత ఆ వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. 

అప్పుడు ఆ దూత, “చూడు, ఈ వేడి నిప్పుకణం 
నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీ 
నీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచి 
వేయబడ్డాయి.” అని చెప్పాడు. 

అప్పుడు నా (ప్రభువు స్వరం నేను విన్నాను. 
“నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” 
అన్నాడు యహోవా. 

కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను 
పంపించు” అన్నాను. 

అప్పుడు యెహోవా చెప్పాడు, “వెళ్లి, ప్రజలతో 
ఇది చెప్పు: “మీరు దగ్గరగా వచ్చి వింటారు గాని 
(గహించరు! దగ్గరగా వచ్చి చూస్తారు గాని నేర్చుకోరు. 
19 ప్రజల్ని గందరగోళం చేయి. ప్రజలు విని, చూచే 
విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయి. 
నీవు ఇలా చేయకపోతే, ప్రజలు వారి చెవులతో వినే 
విషయాలను నిజంగానే (గ్రహించవచ్చు. ప్రజలు వారి 


యెషయా 6:11-7:17 


మనస్సుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 
వారు అలా కనుక చేస్తే, ఆ ప్రజలు మళ్లీ నా దగ్గరకు 
తిరిగి వచ్చి, స్వస్థత పొందుతారేమో (క్రమాపణు!” 

అప్పుడు ను ' “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా 
చేయాలి?” అని అడిగాను. 

య:బా్య్తూవా జవాబిచ్చాడు, “పట్టుణాలు నాశనం 
చేయబడి, ప్రజలు వెళ్టిపోయేంత వరకు ఇలా చేయి. 
ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే 
అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, 
నిర్ణనం అయ్యేంతవరకు ఇలా చేయుము.” 

2 ప్రజలు దూరంగా వెళ్లిపోయేట్టు యెహోవా 
చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాలు నిర్దనంగా 
ఉంటాయి. 

13అయితే పదోవంతు ప్రజలు దేశంలో ఉండేం 
దుకు అనుమతించబడతారు. ఈ ప్రజలు యె హూవా 
దగ్గరకు తిరిగి వస్తారు గనుక వీరు నాశనం చేయబడరు. 
ఈ ప్రజలు సింధూర వృక్షంలాంటి వారు. చెట్టు నరికి 
వేయబడినప్పుడు, దాని మొద్దు విడువబడుతుంది. ఈ 
మొద్దు (మిగిలిన (ప్రజలు) చాలా ప్రత్యేకమైన విత్తనం. 


సిరియాతో చిక్కు 

ఆహాజు యోతాము కుమారుడు. యోతాము 

ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను 
రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. 
ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, 
సెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని 
వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు. 

దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. 
“అరాము (సిరియా సె సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రా 
యేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు 
కలిసి బస చేస్తున్నాయి” అనేది ఆ సందేశం. 

ఆహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, 
ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి 
కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు. 

కేఅప్పుడు “యెషయాతో యెహోవా చెప్పాడు, 
“నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహా 
జుతో మాట్లాడండి. పై కోనేటిలోకి నీళ్లు ప్రవహించే 
చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే 
దారిలో ఉంది. 

శఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని 
నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మను 
ష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని 
భయపెట్టనివ్వకండి. వాళ్ళు కాలిపోయిన రెండు కళ్టు 
ల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండే 
వాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. 
రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా 
ఉన్నారు. నవారు మీకు విరోధంగా పథకాలు వేశారు. 


766 


మనం వెళ్లి యూదా మీద యుద్దం చేయాలి. 
యూదాను మనలో మనం పంచుకొందాం. టాబె 
యేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” 
అని నాయ! 

7నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి 
పథకం పనిచేయదు. అది సంభవించదు. *రెజీను దమ 
స్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. 
ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. 
కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము 
(ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు. ఎ ఫాయిముకు 
షోమోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమా 
రుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం 
నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు 
నిన్ను నమ్మగూడదు.” 


ఇమ్మానుయేలు-దేవుడు మనతో ఉన్నాడు 

10అప్పుండు యెహోవా ఆహాజుతో మాట్లాడటం 
కొనసాగించాడు. ''యెహోవా చెప్పాడు: “ఈ సంగ 
తులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొ 
నేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన 
ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన 
పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన 
ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.” 

2కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని 
నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” 
అన్నాడు. 

అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు 
వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని 
పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు 
ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. '*కాబట్టి 
ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు. 


ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమా 
రుడ్ని కని, ఆయన్ని ఇమ్మానుయేలు అనే 
పేరుతో పిలుస్తుంది. 

(5 అతను పెరుగు, తేనె తినును చెడును విసర్జించి 
మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా 
జీవిస్తాడు. 

16 కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసు 
కొనక ముందే ఎ౫ఫాయిము (ఇశ్రాయేలు, 
సిరియా నిర్ణనం అయి పోతాయి. 


“మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడు 
తున్నారు. "కానీ మేరు యెహోవాను గూర్చి భయ 
పడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్ట 
కాలాలను తీసుకొని వస్తాడు. మీ (ప్రజలకు, మీ తండి 
వంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? 


767 


మీ మీద యుద్దం చేయటానికి అష్లూరు రాజును 
యెహోవా తీసుకొని వస్తాడు. 

1 ఆ సమయంలో యెహోవా 'జోరీగల్ని' రప్పి 
స్తాడు. (ఆ 'జోరీగలు ఇప్పుడు ఈజిప్టు నదుల దగ్గర 
ఉన్నాయి) మరియు యెహోవా కందిరీగల్ని రప్పి 
స్తాడు. (కందిరీగలు ఇప్పుడు అష్టూరు దేశంలో 
ఉన్నాయి.) ఈ శటతువులు మీ దేశానికి వస్తాయి. 
సీఈ శత్రువులు అరణ్యపు బండ సందుల దగ్గర మెట్టల 
లోయల్లోను, పొదల దగ్గర, నీటి మడుగుల దగ్గర 
ఉంటాయి. **యూదాను శిక్షించటానికి యెహోవా 
అష్టూరును వాడుకొంటాడు. అష్టూరు కూలికి విని 
యోగించబడే మంగలి కత్తిలా ఉపయోగించబడు 
తుంది. అది యూదా తలమీద, కాళ్లమీద, వెం(బ్రుక 
లను యెహోవా తానే గీసేస్తున్నట్టుగా ఉంటుంది. 
అది యూదా గడ్డాన్ని యెహోవా గీసేస్తున్నట్టుగా 
ఉంటుంది. 

21"ఆ సమయంలో ఒక మనిషి ఒక ఆవును, రెండు 
గొరైలను మా(త్రమే ప్రాణంతో ఉంచుకో గలుగు 
తారు. ఆ ఒక్క మనిషి తినడానికి సరిపోయే పెరుగు, 
పాలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రతి మనిషి 
పెరుగు, తేనె మాత్రమే తింటారు. *ఈ దేశంలో 
వెయ్యేసి (ద్రాక్షా వల్గులు ఉన్న పొలాలు ఇప్పుడు 
ఉన్నాయి. ఒక్కో ద్రాక్ష వల్లి వెయ్యి వెండి నాణాల 
విలువ చేస్తుంది. కానీ ఈ పొలాలు గచ్చ పొదలు, 
బలు రక్కసి చెట్లతో నిండిపోతాయి. *దేశం అడవిగా 
తయారై, వేట (ప్రదేశంగా మాత్రమే ఉపయోగ 
పడుతుంది. 2ఒకప్పుఎడు ఈ కొండల మీద ప్రజలు 
పనిచేసి, ఆహారం పండించారు. కానీ ఆ సమయంలో 
మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చ 
పొదలతో, బలు రక్కసి చెట్లతో నిండిపోతుంది. 
గారెలు, పశువులు మాత్రమే ఆ స్థలాలకు వెళ్తాయి.” 


అష్లూరు త్వరలో వస్తుంది 

యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక 

పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) 
ఈ మాటలు బ్రాయి: 'మహేరు, షాలాల్‌, హాష్‌ బజ్‌.” 
(అంటే “త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది 
అని అర్థం. స 

2సొక్టులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను 
సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, 
జెకర్యా) నేను ఈ విషయాలు రాయటం ఈ మను 
ష్యులు గమనించారు. తర్వాత నేను (ప్రవక్త దగ్గరకు 
వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భ 
వతీయె, ఒక కుమారుని కన్నది. అప్పుడు యె హూవా 
నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్‌ హాష్‌ 
బజ్‌ అని పేరు పెట్టు. *ఎందుకంటే ఆ పిల్లవాడు 
“అమ్మా “నాన్నా అనటం నేర్చుకొనక ముందే 


3 





యిషయా 7:18-8:14 


దమస్కు, షోమోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు 
తీనుకొని, వాటిని దేవుడు అమ్మారు. రాజుకు 
ఇచ్చివేస్తాడు.” 

“దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. “నా ప్రభువు 
చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా (ప్రవహించే 
షీలోహు” జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. 
రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు 
సంతోషవడి పోతున్నారు. "అందుచేత చూడు నా 
యెహోవా మహా గొప్ప యూ, టీసు నదీ (ప్రవాహం 
లాగా అష్టూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తు 
న్నాడు. వారు ఒక నది పొంగి పొరల్లేలా, (ప్రవాహంలా 
మీ దేశంలోనికి వస్తారు. ఆ నదిలోంచి నీళ్లు పొంగి 
యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు 
నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి. 

“ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచి 
వేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.” 


యెహోవా తన సేవకులను రక్షిస్తాడు 
9 సర్వ దేశాల్జారా, యుద్దానికి సిద్ధపడండి. కాని 
మీరే ఓడిపోతారు. దూర'దేశాలనీ? ్న ఆలకించండి. 
యుద్దానికి సిద్దపడండి. కానీ మీరు ఓడిపోతారు 
10 యుద్దానికి ఘీ వ్యూహాలు పన్నండి. కానీ మీ 
వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి. మీ సై న్యాలకు 
ఆజ్ఞాపించండి. కానీ మీ ఆజ్ఞలు నిష్రయోజనమే. 
ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు” గనుక. 


యవయాకు హెచ్చరికలు 

11యెహోవా తన మహా శక్తితో నాతో మాల్టా 
డాడు. ఈ ఇతర మనుమష్యుల్దా ఉండొద్దని యెహోవా 
నన్ను హెచ్చరించాడు. “ప్రతివారూ ఇతరులు తమకు 
వ్యతిరకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు 
ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే 
వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయ 
పడవద్దు” అని యెహోవా "నాతో చెప్పాడు. 

13సర్వశక్తిమంతుడై న యెహోవా ఒక్కడే మీరు 
భయపడాల్సిన వాడు. మీరు గౌరవించాల్సిన వాడు 
ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 

1*మీర్రు యెహోవాను గౌరవించి, ఆయనను పవి 
(తునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమ 
స్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. 
కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. 
ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా 
చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ 





షిలోహు అనగా యెరూషలేములో కోనేరు. 


దేవుడు మాతో ఉన్నాడు అనగా ఇమ్మానుయేలు అని 
భావం, 


యషయా 8:15-9:10 768 
పట్టుకొనే బోను యెహోవాయే. అనేకమంది ఒక కొత్త రోజు వస్తుంది 


మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడీ 
పోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.) 


9 గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యం 
కాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు 





యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, 
దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం 
భ(ద్రపర్భండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ 
ఉండగా దినిని చేయండి. 

17ఆ ఒడంబడిక ఇదే: 


యెహోవా మాకు సహాయం చేసేవరకు 
నేను వేచి ఉంటాను. యాకోబు (ఇశ్రా 
యేలు) వంశం విషయం యెహోవా సిగ్గు 
పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేం 
దుకు నిరాకరిన్తున్నాడు. కానీ నేను 
యెహోవా కోసం నిరీక్షిస్తాను. ఆయనే 
మమ్మల్ని రక్షిస్తాడు. 


1కొఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచ 
నగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద 
నివానం చేసే నర్వశక్తిమంతుడై న యెహోవా 
మమ్మల్ని పంపించాడు.” 

“కొంతమంది. “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రి, 
కుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” 
అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు 
పిట్టల్దా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు 
ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) 
అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి 
అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రి 
కులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను 
అడుగుతారు. బతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్తను ఏదైనా 
ఎందుకు అడగాలి? 

20మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. 
ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు 





ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, 
యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు 
నివసించే గలిలయ. 

“ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ 
వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటి 
చోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” 
వారిమీద ప్రకాశిస్తుంది. 

దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు 
సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు 
తెలియజేస్తారు. అది కోతకాలవు నంతోషంలా 
ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని 
పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది. 
“ఎందుకంటు, భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక. 
ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు 
తొలగించేస్తావు గనుక. నీ ప్రజలను శిక్షించేందుకు 
శత్రువు వినియోగించే కొరడాను నీవు తొలగించేస్తావు. 
అది నీవు మిద్యాను ఓడించిన సమయంలా ఉంటుంది. 

యుద్ధంలో కదం తొక్కిన ప్రతి కాలిజోడు నాశనం 
చేయబడుతుంది. రక్తపు మరకలైన యుద్ద వస్త్రం 
(ప్రతీది నాశనం చేయబడుతుంది. అవన్నీ అగ్నిలో 
పడ(దోయబడతాయి. “మనకు ఒక బాలుడు పుట్టి 
యున్నాడు. మనకు ఒక కుమారుడు ఇవ్వబడి 
యున్నాడు. ఆయన భుజం మీద ప్రభుత్వమున్నది. 
“ఆశ్చర్యకరుడై న ఆలోచనకర్త, శక్తిగల దేవుడు, నిత్యం 
జీవించే తండ్రి, సమాధాన రాజూ” అనేది ఆయన 
పేరు. "ఆయన రాజ్యంలో శాంతి, శక్తి ఉంటాయి. 
దావీదు వంశపు ఈ రాజుకు అది కొనసాగుతుంది. 
ఈ రాజు మంచితనం, న్యాయపు తీర్పు ప్రయోగించి, 
రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ పాలిస్తాడు. 

సర్వ్తిమంతుడై న యెహోవాకు తన పదిల మీద 





ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే 
జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి 
ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను 
పాటించటంవల్ల మీకేమీ లాభం ఉండదు.) 

?!ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, 
ఆకలి ఉంటాయి. (ప్రజలు ఆకలితో ఉంటారు. 
అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను 
తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవుని 
వెపు చూస్తారు. 

" ౫౫ర్పు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం 
కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టు 
బడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడు 
తుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు 
తమను తాము విడిపించు కోలేరు. 


బలీయమైన పే ప్రేమ ఉంది. ఈ బలీయమైన ప్రే ప్రేమ 
ఆయనము ఈ పనులు చేసేటట్టుగా చేస్తుంది. 


దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు 

యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలకు విరోధంగా 
నా ప్రభువు ఒక ఆదేశం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు 
విరోధంగా ఇవ్వబడిన ఆదేశానికి విధేయత చూపబడు 
తుంది. అప్పుడు ఎఫాయిం (ఇశ్రాయేలులో ప్రతి 
వ్యక్తి, చివరికి సమరయ నాయకులు కూడా దేవుడు 
తమని శిక్షించాడని తెలుసుకొంటారు. 

ఇప్పుడు ఆ ప్రజలు చాలా గర్వంగా, అతిశయంగా 
ఉన్నారు. '*ఈ ఇటుకలు పడిపోవచ్చు గాని మేము 
మళ్లీ నిర్మిస్తాం. ఇంకా గట్టి రాయితో మేము నిర్మిస్తాం. 
ఈ చిన్న చెట్టు నరికి వేయబడవచ్చును. కానీ మేము 


769 


అక్కడ కొత్త చెట్టు వేస్తాము. ఆ కొత్త చెట్టు ఇంకా 
పెద్దగా, గట్టిగా ఉంటాయి.” అని ఆ ప్రజలు అంటారు. 

"అందుచేత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేం 
దుకు యెహోవా మనుష్యుల్ని చూస్తాడు. హౌరి మీదికి 
రెజీను శత్రువులను యెహోవా తీసుకొని వస్తాడు. 
“తూర్పు నుండి సిరియన్టను, పడమటి నుండి ఫిలిష్తీ 
యులను యెహోవా తీసుకొని వస్తాడు. ఆ శత్రువులు 
తమ సైన్యాలతో ఇశ్రాయేలును ఓడిస్తారు. కానీ 
యెహోవా మాత్రం ఇంకా ఇశ్రాయేలు మీద కోపంగానే 
ఉంటాడు. యెహోవా ఆ ప్రజలను గిక్షించటానికి 
ఇంకా సిద్ధంగానే ఉంటాడు. 

13ద్రేన్చుడు ప్రజలను శిక్షిస్తాడు గాని వాళ్లు మాత్రం 
పాపం చేయటం మానరు. వాళ్లు ఆయన దగ్గరకు 
మళ్లుకోరు. సర్వశక్తిమంతుడై న యెహోవాను వారు 
అనుసరించరు. అందుచేత యెహోవా ఇశ్రాయేలీ 
యుల తల, తోక కత్తిరించి వేస్తాడు. కాండాన్ని 
కొమ్మను కూడ ఒక్క రోజునే యెహోవా నరికి 
వేస్తాడు. (తల అంటే పెద్దలు, ప్రముఖ నాయకులు 
తోక అంకు అబద్దాలు చెప్పే ప్రవక్తలు. ) 

"5 పజలను నడిపించే మనుష్యులు వారిని తప్పు 
(తోవన నడిపిస్తున్నారు. కనుక వారిని అనుసరించే 
(ప్రజలు నాశనం చేయబడతారు. 

"మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువ 
కుల విషయం యహూ వాకు సంతోషం లేదు. వారి 
విధవలకు, అనాధలకు యహోవా దయ చూపించడు. 


యెషయా 9:11-10:12 


ఉన్నాడు. యెహోవా ఇంకా తన ప్రజల్ని శిక్షించటానికి 
సిద్ధంగానే ఉన్నాడు. 
102 చట్టం వ్రాసే చట్టాల నిర్మాతలను 
చూడండి. ప్రజలకు జీవితాన్ని దుర్చరం చేసే 
చట్టాలు ఆ నిర్మాతలు రాస్తారు. 
౨ఆ చట్టు నిర్మాతలు సేద ప్రజలకు న్యాయం 
చేకూర్చలేదు. పేద ప్రజల హక్కులను వారు తీసి 
వేస్తారు. వారు విధవల వద్ద, అనాధల వద్ద ప్రజలను 
దొంగిలించనిస్తారు. 
చట్ట నిర్మాతలారా, మీరు చేసిన పనులను మీరు 
వివరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరేమి 
చేస్తారు? దూరదేశంనుండి మీ నాశనం వస్తుంది. 
సహాయం కోసం మీరు ఎక్కడికి పరుగెత్తుకు వెళ్తారు? 
మీ ధనం, మీ ఐశ్వర్యాలు మీకేం సాయం చేయవు. 
*ఒక ఖై డీలా మీరు శిరస్సు వంచాలి. చచ్చిన వాడిలా 
మీరు పడిపోతారు. కాని దానివల్ల మీకు సహాయం 
జరగదు. దేవుడు ఇంకా కోపంగానే ఉంటూడు. దేవుడు 
ఇంకా మిమ్మల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉంటాడు. 
దేవుడు తదా “అష్టూరును నేను ఒక కర్రలా 
వాడుకొంటాను. కోపంతో నేను ఇశ్రాయేలును శిక్షించ 
వ అష్టూరును వాడుకొంటాను.” 5చెడుకార్యాలు 
స వారిమీద యుద్ధం చేయటానికి నేను అపష్టూరును 
వ. వ్య మీది నేను కోపంగా ఉన్నాను. వారీమీద 
యుద్ధం చేయమని అష్టూరుకు నేను ఆజ్ఞాపిస్తాను. 
వారిని అష్టూరు ఓడించి, వారి ఐశ్వర్యాలను కొల్పగొట్టు 





ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి 
విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు 
అబద్దాలు చెబుతారు. అందుచేత దేవుడు మనుష్యుల 
మీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని 
శిక్షిస్తూనే ఉంటాడు. 

కోవెడు అనేది చిన్న నిప్పులాంటిది. ఆ నిప్పు 
మొదట పొదలను, ముళ్లకంపల్ని తగలడుతుంది: 
తర్వాత అరణ్యంలో ఉండే పెద్ద పొదలను ఆ నిప్పు 
తగలెడుతుంది. చివరికి అది పెద్ద అగ్నిగా మారుతుంది. 
అంతా పొగలో కలిసిపోతుంది. 

194 నర్వశక్తిమంతుడై న యెహోవా కోపంగా 
ఉన్నాడు, కనుక దేశం కాల్చి వేయబడుతుంది. మను 
ష్యులంతా ఆ అగ్నిలో కాల్చి వేయబడతారు. ఎవ్వడూ 
తన సోదరుల్లో రక్షించే ప్రయత్నం చేయడు. *ప్రజలు 
కుడిపక్క ఏదో కొంత చేజిక్కించుకున్నా ఆకలిగానే 
ఉంటారు. ఎడమ పక్కన వాళ్లు ఏటో తింటారు, 
అయినా వాళ్లకు కడుపు నిండదు. అప్పుడు ప్రతివాడూ 
తిరిగి, తన స్వంత శరీరాన్నే తింటాడు. (అంటే 
ఎ ముకు వ్యతిరేకంగా మనష్టై యుద్ధం చేస్తాడు. 
మనా షు వ్యతిరేకంగా ఎఫ్రాయిము యుద్దీం చేస్తాడు. 
తర్వాత వాళ్లిద్దరు యూదా మీద తిరగబడతారు అని 
అర్థం. ) యౌ హోవా ఇశ్రాయేలు మీద ఇంకా కోపంగానే 


కొంటారు. ఇశ్రాయేలీయులు, వీధుల్లో అష్టూరు వారి 
పాదాల కింద తొక్కబడే ధూళిలా ఉంటారు. 

“అయితే అష్టూరును నేను వాడుకొంటాను అనే 
విషయం వారికి తెలియదు. అష్షూరు నాకు ఒక సాధనం 
అని అతనికి తెలియదు. ఇతరులను నాశనం చేయటమే 
అష్పూరుకు కావాలి. అష్టూరు అనేక రాజ్యాలను నాశనం 
చేయాలని మాత్రమే పథకం వేస్తుంది. *అష్టూరు 
తనకు తాను ఇలా చెప్పుకొంటాడు, "నా నాయకు 
లంతా రాజుల్జాంటి వాళ్లు. కలో పట్టణం కర్కెమీషు 
పట్టణంలా ఉంటుంది. అర్బాదు పట్టణం హమాతు 
పట్టుణంలా ఉంటుంది. షో[మోను పట్టణం దమస్కు 
పట్లైణంలా ఉంటుంది. 

19అనేక విగహాలున్న ఆ రాజ్యాలను నేను ఓడిం 
చేశాను, ఇప్పుడు అవి నా అధికారంలో ఉన్నాయి. 
వాళ్లు పూజించే విగ్రహాలు యెరూషలేము, సమర 
యలో ఉన్న విగహాలకంళు గొప్పవి. 

“షా మోనును, దాని విగ్రహాలను నేను ఓడిం 
చాను. యెరూషలేమును, దాని ప్రజలు తయారుచేసిన 
విగ్రహాలను కూడ నేను ఓడిస్తాను.” 

12 యెరూషలేముకు, సీయోను కొండకు నా 
ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. 
అప్పుడు యెహోవా అష్టూరును శిక్షిస్తాడు. అష్షూరు 


యషయా 10:13-32 


రాజు చాలా గర్విష్టి అతడు గర్వం చేత చాలా చెడ్డ 
పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు. 

'అష్టూరు రాజు అంటున్నాడు: “నేను చాలా 
తెలివిగలవాడ్ని. నా స్వంత జ్ఞానం, శక్తి మూలంగా 
నేను ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. అనేక రాజ్యాల్ని 
నేను ఓడించాను. వారి ఐశ్వర్యం నేను దోచుకొన్నాను. 
వారి ప్రజలను నేను బానిసలుగా చేసుకొన్నాను. నేను 
చాలా శక్తిగలవాళ్లీ. ఒకడు పక్షి గూటిలో నుండి 
గుడ్డు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్లో ఈ 
ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన 
గూడును, గుడ్డను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ 
గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, 
తన రెక్కలతో, ముక్కుతో కొట్టాడేందుకు అక్కడ 
ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్డు తీసు 
కొంటారు. అదే విధంగా భూలోకంలోని మనుష్యు 
లందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన 
వాడు ఎవడూ లేడు” 


అమ్లారు బలగాన్ని దేవుడు అదుపు చేస్తాడు 

గొడ్డలి, దానిని ప్రయోగించే వానికంటె గొప్పదేం 
కాదు. రంపం, దానితో కోసే వానికంటు గొప్పదేం 
కాదు. కాని అష్టూరు తాను దేవునికంటే ముఖ్యం అను 
కొంటుంది. ఎవరినైనా శిక్షించేందుకు ఒకడు బెత్తం 
తీసుకొని ప్రయోగిస్తే, అతనికంటు ఆ బెత్తం ఎక్కువ 
శక్తి గలది, ముఖ్యమయింది అన్నట్టు ఉంటుంది. 

'ఏఅష్లూరు చాల గొప్పవాడ్ని అని అనుకొంటాడు. 
వ సర్వహ్తిమంతుడై న యెహోవా అష్టూరు మీదికి 

గొప్ప రోగం పంపిస్తాడు. ఒక రోగి బరువు ఫౌల్పోయి 
నట్టు అష్పూరు తన ఐశ్వర్యాన్ని శక్తిని పోగొట్టు 
కొంటాడు. అప్పుడు అష్షూరు మహిమ నాశనం అవు 
తుంది. సర్వం పోయేవరకు మండుతూ ఉండే అగ్నిలా 
అది ఉంటుంది. "ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) 
అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్దుడు ఒక జ్వాలలా 
ఉంటాడు. మొట్టమొదట పాదలను, ముళ్లకంపలను 
కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు. 15 ట్ర తర్వాత 
అగ్ని మహా వృక్షాలను, దాక్షతోటలను కాల్చివేస్తుంది. 
చివరికి సర్వం, ప్రజలతో సహా నాశనం చేయబడు 
తుంది. దేవుడు అష్టూరును నాశనం చేసినప్పుడు 
అలా ఉంటుంది. అమ్మారు కుళ్లి పోతున్న మొద్దులా 
ఉంటుంది. అరణ్యంలో కొన్ని చెట్టు మాత్రం నిలిచి 
ఉండవచ్చు. కానీ అవి ఒక పిల్లవాడు "కూడ € లెక్కబెట్ట 
గలిగినన్ని ఉంటాయి. 

ఆ సమయంలో ఇశ్రాయేలులో ఇంకా బతికి 
ఉన్నవారు, యాకోబు వంశ ప్రజలు, వారిని కొట్టే 
వాని మీద ఆధారపడరు. ఇశ్రాయేలీయుల పరిశుద్దుడై న 
యెహోవా మీద నిజంగా ఆధారపడటం వారు నేర్చు 
కొంటారు. *'యాకోబు వంశంలో మిగిలిన ప్రజలు 


770 


శక్తివంతుడై న దేవుని మరల వెంబడిస్తారు. *మీ ప్రజలు 
చాలామంది ఉన్నారు. వారు సముద్రపు ఇసుకలా 
ఉన్నారు. కానీ ఆ (ప్రజల్లో కొద్ది మంది మాత్రమే 
యెుహూావా దగ్గరకు తిరిగి వచ్చేందుకు మిగిలి 
ఉంటారు. ఆ ప్రజలు దేవుని దగ్గరకు తిరిగి వస్తారు. 
కాని ముందు మీ దేశం నాశనం చేయ బడుతుంది. 
దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఆ 
తర్వాత దేశానికి మంచి కలుగుతుంది. అది నిండుగా 
(ప్రవహిస్తున్న నదిలా ఉంటుంది. *నా ప్రభువు, సర్వ 
శక్తిమంతుడై న యెహోవా నిశ్చయంగా ఈ దేశాన్ని 
నాశనం చేస్తాడు. పోనా ప్రభువు, సర్వశక్తిమంతుడై న 
యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నివసి 
స్తున్న నా ప్రజలారా, అష్షూరు గూర్చి భయపడకండి. 
గతంలో ఈజిప్టు మిమ్మల్ని కొట్టినట్టు అతడు 
మిమ్మల్ని కొడతాడు. మిమ్మల్ని కొట్టడానికి అప్టూరు 
బెత్తం ఉపయోగించినట్టు అది ఉంటుంది చోఅయితే 
కొంచెం కాలం కాననే. నా కోపం నిలిచిపోతుంది. 
అష్పూరు మిమ్మల్ని తగినంతగా గిక్షించిందని నేను 
తృప్తి పడతాను.” 

అప్పుడు సర్వశక్తిమంతుడై న యెహోవా కొర 
డాతో అష్టూరును కొడతాడు. గతంలో యెహోవా 
ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించాడు. 
యెహోవా అప్టూరు మీద దాడి చేసినప్పుడు కూడా 
అలాగే ఉంటుందీ. గతంలో యెహోవా ఈజబిప్ట్రను 
శిక్షించాడు. ఆయన సముద్రం మీద కర్ర ఎత్తి, తన 
ప్రజలను ఈజిప్ట్పునుండి బయటకు నడిపించాడు. 
యెహోవా తన ప్రజలను అష్షూరు నుండి రక్షించి 
నప్పుడు కూడ అలాగే ఉంటంది 

"మీరు మీ భుజాల మీద కాడిపైన మోయాల్సిన 
బరువుల్దాంటి కష్టాలు అపష్టూరు మీకు కలిగిస్తాడు. కాని 
ఆ కాడి మీ మెడమీద నుండి తొలగించ బడుతుంది. 
మీ (దేవుడు) బలం చేత ఆ కాడి విరుగగొట్టబడుతుంది. 


అష్టూరు సైన్యం ఇశ్రాయేలును ఆక్రమించుకొంటుంది 

తీయ ధిలాల” (ఆయాతు) దగ్గర సైన్యం చొరబడు 
తుంది. సైన్యం “కళ్లం” (మిగ్రోను) మీద నడచి 
పోతుంది. సైన్యం తన్‌ ఆహారాన్ని “గిడ్డంగిలో” దాచు 
కొంటుంది. సైన్యం రేవు దగ్గర (మాబారా) నది 
దాటుతుంది. గబలో సైన్యం నిద్రపోతుంది. రామా 
భయపడుతుంది. సౌలు గిబ్యాలో ప్రజలు పారిపోతారు. 

30బ్రాత్‌ గల్తీము గట్టిగా కేకలు వేయి! లాయిషా, 
ఆలకించు ! అనాతోతూ, నాకు జవాబు చెప్పు, 
వ1మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గిబాని ప్రజలు 
దాక్కుంటున్నారు. *ఈ రోజే సైన్యం నోబు దగ్గర 
నిలుస్తుంది. యెరూషలేము పర్వతంలో సీయోను 
కొండకు విరోధంగా యుద్ధం చేయటానికి సైన్యం 
సిద్ధం అవుతుంది. 


771 


33చూడండి! మన ప్రభువు. సర్వశక్తిమంతుడై న 
యెహోవా ఆ మహా వృక్షాన్ని (అష్లూరు) నరికి 
వేస్తాడు. యెహోవా తన మహా శక్తితో దీన్నీ చేస్తాడు. 
గొప్ప వాళ్లు, ప్రముఖులు నరికివేయబడి, ముఖ్యత 
లేని వారవుతారు. యహోవా తన గొడ్డలితో 
అరణ్యం నరికి వేస్తాడు. లెబానోనులో మహా వృక్షాలు 


(ప్రముఖ వ్యక్తులు) పడిపోతాయి. 
1 1 యెష్టయి మొద్దునుండి (వంశం నుండి) ఒక 
చిగురు (శిశువు) పుడుతుంది. యెష్టయి వేరుల 
నుండి అంకురం ఎదుగుతుంది. *ఆ శిశువులో 
యిహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, 
నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహో 
వాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం 
ఉంటుంది. ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. 
అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు. ఈ శిశువు 
కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినే 
విషయాలను బట్టి తీర్చు తీర్చడు. 

“బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పు 
చెబుతాడు. దేశంలో పేద (ప్రజలకు జరగాల్సిన విష 
యాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు 
న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టుబడాలని అతడు 
నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు 
కొట్టుబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం 
చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు 
చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు 
బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు 
కట్టుక్‌ నై పట్టాలా ఉంటాయి. 

ఆ సమయంలో తోడేళ్ళు గౌ(రెపిల్లలతో కలిసి 
శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో 
కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, 
ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్దాడు 
వాటిని తోల్తాడు. "ఆవులు, ఎలుగుబంట్లు కలిసి 
శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండు 
కొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, 
ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మను 
ష్యులకు హాని చేయవు. *ఒక చిన్నబిడ్డ నాగుపాము 
పుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒక 
చిన్న పాప చేయి పెట్టగలుగుతుంది. 

అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు 
బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. 
నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం 
చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా 
యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రం 
నీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండి 
పోయి ఉంటారు. 


సమాధాన ప్రభువు వస్తున్నాడు 


యెషయా 10:33-12:1 


106 సమయంలో యెష్టయి కుటుంబంలో ఒక 
(ప్రత్యేక వ్యక్తీ ఉంటాడు. ఈ వ్యక్తీ ఒక పతాకంలా 
ఉంటాడు. రాజ్యాలనీ ్న తన చుట్టూ సమావేశం కావాలని 
ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని 
గూర్చి రాజ్యాలు అతళణీ అడుగుతాయి. అతడు ఉండే 
స్థలం మహిమతో నిండిపోతుంది. 

11ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరల 
తన చేయిచాచి, మిగిలిన తన (ప్రజలను తీను 
కొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. 
(అష్టూరు. ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియో 
పియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని 
దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు 
వీరు.) 

దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక 
సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు 
బలవంతంగా వారి దేశంనుండి వెళ్త గొట్టబడ్డారు. ఆ 
ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర 
గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక 
చోట సమావేశపరుస్తాడు. 

'ఆ సమయంలో ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) 
యూదాపై అసూయపడదు. యూదాకు శత్రువులు 
ఎవ్వరూ మిగిలి ఉండరు. మరియు యూదా, ఫా 
యిముకు కష్టం కలిగించదు. 

“అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిప్పీ 
యుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి 
మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, కిందగా 
ఎగిరే రెండు షక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు 
ప్రజల ఐశ్వర్యాలు దోచుకాంటారు. ఎదోము, 
మోయాబు, అవ్మూను ప్రజలను ఎవ్హాయిము, 
యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు. 

యహోవా కోవగించి ఎర్ర నముద్దాన్ని 
పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నది 
మీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన 
నదిని కొడ్డాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభ 
జించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. 
ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు. 
'6ద్రేవుని శషజనం అపష్టూరును విడిచి వెళ్లటానికి వారికి 
దారి ఉంటుంది. అది, ఇశ్రాయేలీయులను దేవుడు 
ఈజివ్టు నుండీ బయటకు నడిపించినప్పటీలా 
ఉంటుంది. 


| 


దేవునికి ఒక స్తుతిపాట 
ఆ సమయంలో మీరంటారు: 
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. 
నీకు నామీద కోపం వచ్చింది. కానీ ఇప్పుడు 
నామీద కోపగించకుము. నీ ప్రేమ నాకు 
చూపించు.” 


యెషయా 12:2-13:16 


2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆయన్నే నేను 
నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన 
నన్ను రక్షిస్తాడు. యెహోవా, యెహోవాయే 
నా బలం.* ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను 
ఆయనకు స్తోత్ర గీతాలు పాడుతాను. 

3 రక్షణ ఊటల్లో నుండి మీ నీళ్లు తెచ్చు కోండి. 
అప్పుడు మీరు సంతోషిస్తారు. 

4 “యెహోవాకు స్తోత్రాలు! ఆయన నామం ఆరా 
ధించండి! ఆయన చేసిన కార్యాలను గూర్చి 
ప్రజలందరితో చెప్పండి” అని అప్పుడు మీరు 
అంటారు. 

౨ యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి. 
ఎందుకంటే, ఆయన గొప్పు కార్యాలు చేశాడు 
గనుక. దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ 
వ్యాప్తంగా ప్రకటించండి. పజలందర్నీ ఈ విష 
యాలు తెలుసుకోనివ్వండి. 

6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి 
కేకలు వేయండి. ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు 
శక్తివంతంగా మీతో ఉన్నాడు. అందుచేత, 
సంతోషంగా ఉండండి! 





బబులోనుకు దేవుని సందేశం 

బబులోను విషయంలో విచారకరమెన ఈ 

1 3 సందేశాన్ని ఆమోజు కుమారుడు యెషయాకు 
దేవుడు చూపించాడు. *దేవుడు చెప్పాడు: 


“పతాకాన్ని బోడి కొండమీదో* ఎగుర వేయండి. 
మగ సిపాయిలను పిలువండి. మీ చేతులు 
ఊపండి. పముఖుల ద్వారాల్లొోంచి (ప్రవేశించమని 
వారితో చెప్పండి.” 


దేవుడు చెప్పాడు: 

“వాళ్లను నేను ప్రజల్లో నుండి వేరు చేశాను. నేనే 
వాళ్లకు సారథ్యం వహిస్తాను.” నేను కోపంగా 
ఉన్నాను. ప్రజలను శిక్షించటం కోసం నేనునా 
పర్యాక్రమవంతుల్ని సమావేశపర్చాను. ఆనంద 
భరితులైన ఈ మనుష్యులను గూర్చి నేను 
గర్విస్తున్నాను. 

1 “కొండల్లో పెద్ద శబ్దం అవుతోంది. ఆ శబ్దం 
వినండి! అటి విస్తారమైన (ప్రజల శబ్దంలా ఉంది. 
అనేక రాజ్యాల ప్రజలు కూడుకొంటున్నారు. 
సర్వశక్తిమంతుడై న యెహోవా తన సైన్యాలను 
ఒక్కటిగా చేరుస్తున్నాడు. 





యహోవా ... బలం ఇది నిగ్గమకాండములోని మోషే 
విజయ గీతంలోనిది (నిర్గమ. 15:2.) 


కొండమీద బబులోనుమీద అని కూడా చెప్పవచ్చు. 


772 


౨ ఈ సైన్యం, యెహోవా, చాలా దూరదేశం 
నుండి వస్తున్నారు. ఆకాశపు అంచుల ఆవలి 
నుండి వారు వస్తున్నారు. యెహోవా తన కోపం 
ప్రదర్శించటానికి ఈ సై న్యాన్ని ఒక ఆయుధంలా 
వాడుకొంటాడు. ఈ సైన్యం దేశం మొత్తాన్ని 
నాశనం చేస్తుంది.” 


యెహోవా ప్రత్యేక దినం దగ్గర్గో ఉంది. అందు 
చేత ఏడ్చి, మీ కోసం దుఃఖపడండి. శత్రువు మీ ఐశ్వ 
ర్యాలు దొంగిలించే సమయం వస్తుంది. సర్వశక్తిమంతు 
డైన దేవుడు దానిని సంభవింపజేస్తాడు. ‘pao వారి 
ధ్‌ ధైర్యం కోల్పోతారు. భయం ప్రజలను లసలస 
చేస్తుంది. పతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవ 
వేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టి 
స్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. 
ఈ భయం చూపులు వారి పొరుగువారందరి ముఖాల 
మీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య 
పడతారు. 


బబులోనుకి విరుద్దంగా దేవుని తీర్చు 

9 మాడండి, యెహోవా ప్రత్యేక దినం వచ్చేస్తుంది. 
అది చాలా భయంకర దినం. దేవుడు మహా కోపంతో, 
దేశాన్ని నాశనం చేస్తాడు. పాపం చేసే వాళ్లందరినీ 
దేవుడు దేశంలో నుండి బలవంతంగా వెళ్తగొట్టస్తాడు. 
19ఆకాశాలు చీకటి అవుతాయి. సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రాలు ప్రకాశించవు. 

"దేవుడు చెబుతున్నాడు, “నేను ప్రపంచానికి కీడు 
జరిగిస్తాను. చెడ్డవాళ్ల పాపాన్ని బట్టి వాళ్లను నేను 
శిక్షిస్తాను. గర్విష్టుల గర్వం పోయేట్టు నేను చేస్తాను. 
ఇతరుల యెడల నీచంగా ప్రవర్తించే వారి అతిశయాన్ని 
నేను నిలిపివేస్తాను. “కొద్దిమంది ప్రజలు మాత్రమే 
మిగిలి ఉంటారు. బంగారం దొరకటం అరుదులాగే 
మనుష్యులు కూడ అరుదుగా కొద్ది మంది మాత్రమే 
ఉంటారు. ఈ మనుష్యులు స పచ మైన బంగారం కంలు 
ఎక్కువ విలువగలిగి ఉంటారు. 

కొనేను నా కోపంతో ఆకాశాన్ని వణికిస్తాను. భూమి 
స్థానం తప్పుతుంది.” 

సర్వశక్తిమంతుడై న యెహోవా తన కోపం ప్రద 
రించిన రోజున అది జరుగుతుంది. 

అప్పుడు బబులోను ప్రజలు గాయపడిన జింకల్లా 
పారిపోతారు. కాపరి లేని గొరెల్లా వారు పారిపోతారు. 
యుద్ధానికి వచ్చే ప్రతి సైనికుడూ వెనుదిరిగి తన 
స్వదేశానికి, స్వజనుల దగ్గరకు పారిపోతాడు. 

' అయితే శత్రువు బబులోను ప్రజలను తరుము 
తాడు. మరియు శత్రువు ఒక మనిషిని పట్టుకొన్న 
ప్పుడు, అతనిని శత్రువు ఖడ్గంతో చంపేస్తాడు. “వారి 
ఇండ్రలో సమస్తం దోచు కోబడుతుంది. వారి భార్యలు 





773 


మానభంగం చేయబడతారు. ప్రజలు చూస్తూ ఉండ 
గానే వారి పిల్లలను చచ్చేవరకు కొడతారు. 

"దేవుడు చెబుతున్నాడు: “చూడండి, మాదీయ 
సైన్యాలు బబులోను మీద దాడి చేసేట్టు నేను 
చేస్తాను.” మాదీయ సైన్యాలకు వెండి బంగారాలు 
చెల్లించినా సరే, వారు దాడి చేయటం ఆపు చేయరు. 
18 సైనికులు దాడి చేసి బబులోను యువకులను చంపే 
స్తారు. పిల్లల మీద కూడ ఆ సైనికులు జారి చూపిం 
చరు. బాలుర యెడల ఆ సైనికులు దయ చూపించరు. 
బబులోను నాశనం చేయబడుతుంది. అది సొదొమ 
గొమొర్హాల సర్వనాశనంలా ఉంటుంది. దేవుడు ఈ 
వినాశం కలుగజేస్తాడు. అక్కడ ఏమీ మిగిలి ఉండదు. 

సోరాజ్యాలన్నింటిలో బబులోను చాలా అందమ 
యింది. బబులోను ప్రజలకు వారి పట్టణం గూర్చి 
చాలా అతిశయం. *కానీ బబులోను అందంగా ఇక 
ఉండదు. భవిష్యత్తులో ప్రజలు యికమీదట అక్కడ 
నివసించరు. అరబ్బులు అక్కడ వారి గుడారాలు 
వేయరు. గొర్రెలను అక్కడ మేపేందుకు కాపరులు 
వాటిని అక్కడికి తీసుకొనిరారు. ?'అక్కడ నివసించే 
జంతువులు అడవి మృగాలు మాత్రమే. ప్రజలు బబు 
లోనులోని ఇండ్లలో నివసించరు. ఆ ఇండ్ల నిండా 
గుడ్రగూబలు, పెద్ద పక్షులు ఉంటాయి. అడవి మేక 
పోతులు ఆ ఇండ్లలో ఆడుతూంటాయి. 222 బులో 
నులోని అందమైన గప్ప భవనాలలో అడవి కుక్కలు, 
తోడేళ్ళు మొరుగుతూ ఉంటాయి. బబులోను అంతం 
అయిపోతుంది. బబులోను అంతం దగ్గర్గోః ఉంది. 
బబులోను నాశనాన్ని తర్వాత వరకు వేచి ఉండ 


నివ్వను.” 
14 భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను 
యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీ 
యులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. 
ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని 
ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా 
(ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు 
వంశం అవుతారు. *ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను 
ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు 
చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు 
అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను 
తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమ 
యంలో ఇ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, 
వారి మీద ఏలుబడి చేస్తారు. *యెహోవా మీ కష్టమైన 
పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో “షురు 
బానిసలు. (ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో 
బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు 
ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు. 


ఇశ్రాయేలు తిరిగి వస్తుంది? 


4 


యెషయా 13:17-14:13 


బబులోను రాజు గురించి ఒక గీతం 
ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి 
మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు. ఆ 
రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా 
ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని పాలన అయి 
పోయింది. 
చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడ 
తాడు. వారి అధికారాన్ని యె హూవా తొలగించి 
వేస్తాడు. 
బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు 
దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం 
మానలెదు దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో 
ప్రజలను పాఠించాడు. ప్రజలకు కీడు చేయటం 
అతడు ఎన్నడూ ఆపు జేయలేదు. 
అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసు 
కొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది. ప్రజలు 
ఇప్పుడు ఉత్సవం చేనుకోవటం మొదలు 
బెడుతున్నారు. 
నీవు ఒక దుష్ట రాజువు కానీ ఇప్పుడు నీ పని 
అయిపోయింది. చివరికి తమాల వృక్షాలు కూడా 
నంతోషిన్తున్నాయి. లెబానోను దేవదారు 
వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. ఆ చెట్టు 
అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు. 
కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు. అతడు మళ్లీ 
ఎన్నటికీ నిలబడడు.” 
నీవు వస్తున్నందుకు, మరణ స్థానమైన పాతాళం 
హర్షిస్తుంది. భూలోక నాయకులందరి ఆత్మ 
అనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది. 
పాతాళం, రాజులను వారి సింహాసనాల మీద 
నుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు 
సిద్ధంగా ఉంటారు. 
ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు. 
“ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి. 
ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని 
వారంటారు. 
వి గర్వం పాతాళానికి పంపబడింది. నీ సితారాల 
సంగీతం, నీ గర్విష్టి ఆత్మ రాకను ప్రకటిస్తు 
న్నాయి. కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. 
వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు. 
పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి. 
ఓ (ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా! 
నీవు ఆకాశం నుండి ఎలా పడిపోయావు.? జనాం 
గాన్ని పతనం చేసే నీవు భూమి మీదికి ఎలా 
నరికి వేయబడ్డావు. 
నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పు కొన్నావు: 
“సర్వోన్నతుడై న దేవునిలా నేనూ ఉంటాను. 


యెషయా 14:14-31 


పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను. నేను, నా 
సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంబు పైకి హెచ్చి 
స్తాను. పరిశుద్ద సభా పర్వతం మీద నేను కూర్చుం 
టాను. దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను 
నేను కలుసుకొంటాను. 

మేఘాల మీద నేను బలిపీఠం దగ్గరకు వెళ్తాను. 
నేను, మహోన్నతుడై న దేవు నిలా ఉంటాను.” 

15 కానీ అది జరుగలేదు. నీవు దేవునితో ఆకాశం 
లోనికి వెళ్లలేదు. అగాధపు గోతి లోనికి పాతాళా 
నికి నీవు కిందికి తీసుకొని రాబడ్డావు. 

15 ప్రజలు నిన్ను చూచి, నీ విషయం ఆలోచిస్తారు. 
నీవు కేవలం చచ్చిన శవం మాత్రమేనని ప్రజలు 
గమనిస్తారు. ప్రజలు అంటారు, “భూలోక రాజ్యా 
అన్నింటిలో భయం పుట్టించినవాడు ఇతడేనా? 

"7 పట్టణాలను నాశనం చేసినవాడు ఇతడేనా? 
దేశాన్ని ఎడారిగా మార్చినవాడు ఇతడేనా? 
యుద్దంలో మనుష్యుల్ని బంధించి, వారిని 
ఇంటికీ వెళ్తనీయనివాడు ఇతడేనా?” 

18 భూమిమీద (ప్రతి రాజూ ఘనంగా మరణించాడు. 
ప్రతి రాజుకూ స్వంత సమాధి ఉంది. 

౪ అయితే నీవు, దుష్ట చక్రవర్తివి నీ సమాధిలో 
నుండి తోసి వేయబడ్డావు. నరకబడిన చెట్టు 
కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పార 
వేయబడింది. నీవు యుద్దంలో చచ్చిపడిన 
వానిలా ఉన్నావు. మిగతా సైనికులు వాని మీద 
నడిచారు. ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు. 
నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు. 

20 ఇంకా ఎంతో మంది రాజులు చనిపోయారు. 
వారందరికీ వారి సమాధులు ఉన్నాయి. కానీ 
నీవు వాత్తను చేరవు. ఎందుకంటే, నీవు నీ స్వంత 
దేశాన్ని నాశనం చేశావు గనుక నీ స్వంత ప్రజల్నే 
నీవు చంపేశావు. నీవు చేసినట్టు నీ పిల్లలు నాశనం 
చేయటం కొనసాగించరు. నీ పిల్లలు ఆపుజేయ 
బడతారు. 

21 అతని పిల్లలను చంపటానికి సిద్ధపడండి. వారి 
తండి దోషి గనుక వాళ్లను చంపండి. అతని 
పిల్లలు మళ్లీ ఎన్నటికీ ఆ దేశాన్ని స్వాధీనం 
చేనుకోరు. అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ 
ప్రపంచాన్ని తమ పట్టణాలతో నింపరు. 





"నేను నిలబడి ఆ ప్రజలకు విరోధంగా యుద్ధం 
చేస్తాను. ప్రఖ్యాత బబులోను పట్టణాన్ని నేను నాశనం 
చేస్తాను. బబులోను (ప్రజలందరినీ నేను నాశనం 
చేస్తాను. వారి పిల్లలను, మనుమళ్లను, మునిమను 
మళ్లను నేను నాశనం చేస్తాను” అని సర్వకక్తిమంతుడై న 
యెహోవా చెప్పాడు. యెహోవా తానె ఆ విష 
యాలు చెప్పాడు. “బబులోనును నేను మార్చేస్తాను. 





774 


ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. 
ఆ స్థలం నీటి మడుగు అవుతుంది. బబులోనును 
తుడిచి వేయటానికి “నాశనం అనే చీపురును' నేను 
ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తి 
మంతుడై. న యెహోవా ఆ సంగతులు చెప్పాడు. 


దేవుడు అమ్లారును కూడా శిక్షిస్తాడు 

24 సర్వశక్తిమంతుడే న యెహోవా ఒక ప్రమాణం 
చేశాడు. యెహోవా చెప్పాడు, “ “సరిగ్గా నేను తలచినట్టే 
ఈ సంగతులు జరుగుతాయని నేను' ప్రమాణం చేస్తు 
న్నాను. ఈ విషయాలు సరిగ్గా నా పథకం (ప్రకారమే 
జరుగుతాయి. 25 అష్టూరు రాజును నేను నా దేశంలో 
నాశనం చేస్తాను. నా కొండలపై నేను ఆ రాజు మీద 
నడుస్తాను. ఆ రాజు నా ప్రజలను తనకు బానిసలుగా 
చేశాడు. వారి మెడల మీద అతడు ఒక కాడిపెట్లాడు 
యూదా మెడమీద నుండి ఆ కాడి తొలగించి వేయ 
బడుతుంది. ఆ భారం తొలగించబడుతుంది. *నేను 
నా ప్రజల కోసం చేయాలనీ ఉద్దేశించిన సంగతి అది. 
రాజ్యాలన్నింటినీ శిక్షించటానికి నేను నా చేతి బలం 
ప్రయోగిస్తాను.” 

2”యెహోవా ఒక పథకం వేసినప్పుడు ఆ పథకాన్ని 
ఎవ్వరూ అడ్డగించలేరు. ప్రజలను శిక్షించేందుకు 
యెహోవా తన చేయి పై కెత్తినప్పుడు. దానిని 
ఎవ్వరూ అడ్డగించలేరు. 


ఫిలిప్పీయులకు దేవుని సందేశం 
25వివారకరమెన ఈ సందేశం ఆహాజు రాజు చని 
పోయిన సంవత్సరం ఇవ్వబడింది. 

22 ఫిలిప్పీ దేశమా, నిన్ను కొట్టే రాజు చనిపో 
యాడని నీవు సంతోషిస్తున్నావు. కానీ నీవు నిజంగా 
సంతోషపడకు. అతని పరిపాలన అంతమయిపో 
యింది, నిజమే. కానీ రాజు కుమారుడు వస్తాడు. పరి 
పాలిస్తాడు. అది ఒక సర్పం తనకంటు మరింత ఎక్కువ 
(పమాదకరమైన సర్పానికి జన్మ ఇచ్చినట్టు ఉంటుంది. 
ఏరికానీ నా 'దేన ప్రజలు మాత్రం క్షేమంగా భోజనం 
చేయగలుగుతారు. వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. 
మీ దీనప్రజలు పండుకొని, క్షేమంగా ఉంటారు. కానీ 
నేను మీ కుటుంబాన్ని ఆకలితో చంపేస్తాను. మిగిలిన 
మీ ప్రజలంతా చనిపోతారు. 31 పట్టణ ద్వారం దగ్గర 
ఉండే ప్రజలారా కేక వేయండి. 

పట్టణ ప్రజలారా, గట్టిగా కేకలు వేయండి. ఫిలిప్పి 
యాలోని ప్రజలారా, మీరు భయపడతారు. మీ ధైర్యం 
వేడీ మైనంలా కరిగిపోతుంది. ఉత్తరంగా చూడండి. 
అక్కడ. ధూళి మేఘం ఉంది. అప్పూరు నుండి ఒక 
సైన్యం వస్తోంది. ఆ సైన్యంలో "మనుష్యులంతా 
బలంగా ఉన్నారు. 


775 


32 ఆ సైన్యం. వారి దేశానికి సందేశం తీసుకువెళ్లే 
వారిని పంపుతుంది. ఆ సందేశకులు వారి ప్రజలకు 
ఏమని చెబుతారు? ఫిలిప్తియా ఓడిపోయింది. అని 
వారు ప్రకటిస్తారు. కానీ సీయోనును యెహోవా బల 
పర్చాడు. ఆయన దీన ప్రజలు భద్రత కోసం అక్కడికి 
వెళ్లారు. 


మోయాబుకు దేవుని సందేశం 
15 ఇది మోయాబును గూర్చి విచారకరమైన 
సందేశం: 
ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను 
సైన్యం దోచుకొంది. ఆ రాత్రి పట్టణం నాశనం 
చేయబడింది. ఒక రాత్రి కిర్మోయాబు నుండీ 
ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రే, 
పట్టణం నాశనం చేయబడింది. 

? రాజ కుటుంబం, దీబోను ప్రజలు ఉన్నతమైన 
పూజాస్థ లాలో మొరపెట్టేందుకు వెళ్తున్నారు. 
నెబో కోసం, ుదెబా కోసం మోయాబు ప్రజలు 
మొర పెడ్తున్నారు. ప్రజలంతా వారి విచారం వ్యక్తం 
చేయటానికి తలలు బోడిగుండ్డు చేసుకొన్నారు. 

3 మోయాబు అంతటా ఇంటి కప్పుల మీద, 

వీధుల్లో ప్రజలు నల్ల బట్టలు ధరిస్తున్నారు. 

(ప్రజలు ఏడుస్తున్నారు. 

హెష్బోను, ఏలాలేయు పట్టణాల ప్రజలు చాలా 

గట్టిగా ఏడుస్తున్నారు. చాలా దూరంలో ఉన్న 

యవాసు పట్టణంలో మీరు వారి ఏడ్పులు విన 
వచ్చును. చివరికి సైనికులు కూడా భయపడు 


తున్నారు. సైనికులు భయంతో వణకు 
చున్నారు. 
5 మోయాబు విషయంలో దుఃఖంతో నా 


హృదయం ఘోషిస్తుంది. ప్రజలు భద్రత కోసం 
పారిపోతున్నారు. దూరంలో ఉన్న సోయరుకు 
వారు పారిపోతున్నారు. ఎగ్జాతు షెలిషియాకు 
వారు పారిపోతున్నారు. ప్రజలు కొండ మార్గంగా 
లూహీతుకు వెళ్తున్నారు. (ప్రజలు ఏడుస్తున్నారు. 
ప్రజలు హెరొనయీము మార్గంలో వెళ్తున్నారు. 
(ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు. 

6 కానీ న్మిమీము యేరు ఎడారిలా ఎండిపోయింది. 
మొక్కలన్నీ చచ్చాయి. ఏదీ పచ్చగా లేదు. 

7 అందుచేత ప్రజలు వారి స్వంత సామగ్రి, సర్దుకొని 
మోయాబు విడిచిపెడ్తున్నారు. వారు ఆ సామగ్రి 
మోస్తూ నిరవంజి చెట్ల నది దగ్గర సరిహద్దు 
దాటుతున్నారు. 

* ఏడ్వటం మోయాబు అంతటా వినబడు తుంది. 
చాలా దూరంలో ఉన్న ఎగ్రయీము పట్టణంలో 
(ప్రజలు ఏడుస్తున్నారు. బెయేరేలీము పట్టణంలో 
(ప్రజలు ఏడుస్తున్నారు. 


యెషయా 14:32-16:8 


* దీమోను పట్టణపు నీళ్లు పూర్తిగా రక్తమయం అయి 
పోయాయి. మరియు నేను (యెహోవాను) 
దీమోనుకు ఇంకా ఎక్కువ కష్టాలు కలిగిస్తాను. 
మోయాబులో నివసిస్తున్న కొద్దిమంది శత్రువు 
నుండి తప్పించుకొన్నారు. కానీ ఆ ప్రజలను 
తిని వేయటానికి నేను సింహాలను పంపిస్తాను. 


16 ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. 


సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె 
కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రైపిల్లను 
పంపాలి. 


2 మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు 
ప్రయత్నిస్తారు. సహాయం కోసం వారు ఒకచోట 
నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు. వారు, 
గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న 
పిట్ట పిల్హలా ఉంటారు. 

3 “మాకు సహాయం చేయండి, మేం ఏం చేయాలో 
మాకు చెప్పండి! మధ్యాహ్నపు ఎండనుండి నీడ 
కాపాడినట్టు మా శత్చువుల నుండి మమ్మల్ని 
కాపాడండి. మా శత్రువుల నుండి మేం పారి 
పోతున్నాం మమ్మల్ని దాచిపెట్టండి. మమ్మల్ని 
మా శతువులకు అవృగించకండి” అని 
వారంటారు. 
ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్రనుండి బల 
వంతంగా వెళ్లగొట్టబడ్డారు. కనుక వాళ్లను మీ 
దేశంలో నివాసం ఉండనియ్యండి. వారి శత్రువుల 
నుండి వారిని కాపాడండి. దోచుకోవటం ఆగిపో 
తుంది. శత్రువు ఓడించబడతాడు. ఇతరులను 
బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు. 

౨ అప్పుడు కొత్త రాజు వస్తాడు. ఈ రాజు దావీదు 
వంశంవాడు. ఆయన నిజాయితీ పరుడు. ఆయన 
ప్రేమ, దయగలవాడు. ఈ రాజు న్యాయంగా 
తీర్చు తీరుస్తాడు. సరియైనవి, మంచివి ఆయన 
చేస్తాడు. 


4 


మోయాబు ప్రజలు చాలా గర్విష్టులని, మోసగాత్తని 
మేము విన్నాం. ఈ (ప్రజలు తిరుగు బాటు దారులు, 
గర్విష్టులు. అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే. 

"ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శమ 
అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు. 
(ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ 
కావాలనుకొంటారు. కీర్లరెేశెతు (దాక్షపండ్ల అడలు 
కావాలని వారు కోరుకొంటారు. కహెష్మ్పాను పాలాలు, 
సిబ్మా (ద్రాక్ష వల్టులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని 
(ప్రజలు విచారంగా ఉంటారు. విదేశీ పాలకులు రాక్ష 
వల్గులను నరికివేశారు. శతుసై న్యాలు యాజరు 





యెషయా 16:9-17:12 


పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్త 
రించారు. సముద్రం వరకు వారు విస్తరించారు. 


మోయాబును గూర్చి విషాద గీతం 

9 “దాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి. కనుక 
యాజరు, సీబ్మా ప్రజలతోబాటు నేనూ 
ఏడుస్తాను. పంట ఉండదు గనుక హెమ్బోను, 
ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. వేసవి 
పండ్లు ఏమీ ఉండవు. సంతోషపు కేకలు అక్కడ 
ఉండవు. 

10 కర్మెలులో పాటలు పాడటం మరియు 
సంతోషం ఉండదు. పంట కోత సమయంలో 
సంతోషం అంతా నేను నిలిపివేస్తాను. ద్రాక్షపండ్లు 
ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. 
కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి. 

11 అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా 
విచారం కీర్లరెశు గూర్చి నాకు చాలా విచారం 
ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం. 
మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజా 
స్థలాలకు వెళ్తారు. ప్రజలు స్ట్రార్ధించాలని ప్రయ 
త్చిస్తారు. కానీ సంభవించిన సంగతులన్నీ వారు 
చూస్తారు, ప్రార్థించలే నంత బలహీనుల 
వుతారు.” 


కెనూయాబును గూర్చి ఈ విషయాలు 
యెహోవా ఎన్నోసార్టు చెప్పాడు. ప్పుడు 
“మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క 
(ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయా 
స్పదమైనవన్నీ పోతాయి. కొంత మంది మనుష్యులు 
మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” 
అని యె హూవా చెబుతున్నాడు. 


సిరియాకు దేవుని సందేశం 
ఇది దమస్కుకు విచారకరమెన సందేశం. 
1 దమస్కుకు ఈ సంగతులు "సంభవిస్తాయని 
యెహోవా సెలవిస్తున్నాడు: 


“దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమన్కు 
నాశనం చేయబడుతుంది. దమస్కులో శిథిలాలు 
మాత్రమే మిగుల్తాయి. 

2 ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెష్టేస్తారు. 
ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చల 
విడిగా తిరుగుతాయి. వాటిని పట్టించుకొనే వాడు 


ఎవ్వడూ ఉండడు. 
3 ఎఫ్ట్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రా యేలు) 
నాశనం చేయబడతాయి. దమన్కులో 


ప్రభుత్వం అంతమవుతుంది. ఇశ్రాయేలుకు 
సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రము 


776 


ఖులంతా తీసుకొని పోబడతారు.” ఆ సంగతులు 
జరుగుతాయని సర్వశక్తిమంతుడై న యెహోవా 
చెప్పాడు. 

*ఉ ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) 
ఐశ్వర్యం అంతాపోతుంది. వ్యాధి మూలంగా 
చాలా బరువు తగ్గిపోయినమని షిలా యాకోబు 
ఉంటాడు. 


ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు 
కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను 
పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి 
గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు. 

6ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే 
సమయంలా ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి 
ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్ల 
కొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని 
సై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి 
పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. 
నర్వశక్తిమంతుడై న యెహోవా ఆ నంగతులు 
చెప్పాడు. 

"ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివై పు 
చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్దుని 
చూస్తాయి. శప్రజలు, వారు చేసిన గొప్ప వాటీని 
నమ్ముకోరు. అబద్దపు దేవుళ్ల కోసం వారు తయారు 
చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు. 

*ఆ కాలంలో కోటలుగల పట్టుణాలన్నీ ఖాళీగా 
ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు 
ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా 
ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే 
ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ 
ఖాళీగా ఉంటుంది. మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు 
మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే 
మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు. 

చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి 
రానా వల్టులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు 
ఎదగవు. ఒకనాడు మీరు మీ (దాక్ష వల్టులను నాటి, 
వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు 
మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోత 
కాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు 
వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు 
చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపే 
స్తుంది. 


? ఎంతెంతో మంది (ప్రజలు చెప్పేది విను. 
సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. 
ఆ ఘోష విను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా 
ఉంది. సముద్రంలో అలలూ అలలూ ఢీకొన్న 
ఘాషలా ఉంది. 


777 


3 ప్రజలు ఆ అలల్లా ఉంటారు. దేవుడు ఆ ప్రజలతో 
కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. 
ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా 
ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని 
పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు. గాలి విసురు 
తుంది కలుపు కెట్టుకెని పోతుంది. 

ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. 
తెల్లవారే సరికి ఏమీ మిగలదు. కనుక మన శత్రువు 
లకు ఏమీ లభించదు. వారు మన దేశం వస్తారు. 
కానీ అక్కడ ఏమీ ఉండదు. 


ఇథియోపియాకు దేవుని సందేశం 
ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని 
18 చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. 
నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు. ?ఆ 
దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను 
ఆవలికి పంపిస్తుంది. 
వేగంగా పోయే సందేశహరులు, ఎత్తుగా బలంగా 
ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు. (ఎత్తుగా బలంగా 
ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు 
భయం. వారు బలంగల రాజ్యం. వారి రాజ్యం ఇతర 
రాజ్యాలను జయిస్తుంది. నదుల మూలంగా విభజించ 
బడిన దేశంలో వారు ఉన్నారు). “వారికి ఏదో కీడు 
జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి. ఆ 
రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని 
ప్రజలంతా చూస్తారు. ఒక కొండ మీద ఎగురవేసిన 
పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు. 
ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని 
గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు. 
యుద్దానికి ముందు ఊదే శంఖంలా వారు దీనిని తేటగా 
వింటారు. “యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం 
చేయ బడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు 
సంభ వించటం నేను మౌనంగా చూస్తాను. అందమైన 
ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి త్‌సు 
కొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని వెండాకొలపు 
కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే 
ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది 
పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త 
గాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే 
కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. 
శత్రువు ధ్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు. కొండ 
పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు 
విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ధ్రాక్షతీగల మీద 
షక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతు 
వులు ఆ ధ్రాక్షతీగలను తింటాయి.” 
"ఆ కాలంలో, సర్వశక్తిమంతుడై న యెహోవాకు 
ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా 


యెషయా 17:13-19:11 


ఉండే ఆ ప్రజల దగ్గరుండే ఆ కానుక వస్తుంది. 
(ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల 
మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన 
రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. 
నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) 
ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి 
తీసుకొని రాబడుతుంది. 


ఈజిప్టుకు దేవుని సందేశం ఈజిప్టును గూర్చిన 
విచారకరమైన సందేశం 
చూడండి! వేగంగా పోయే మేఘం మీద 
19 =:  హూవా వస్తున్నాడు. యెహూవా ఈజి 
ఫ్లులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ద దేవ్లుళ్తంతా 
భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ 
ఆధ ర్ధ్‌ర్యం వడ మైనంలా కరగిపోతుంది. 

*జివుడు చెబుతున్నాడు: "ఈజిప్టు ప్రజలు వారికి 
వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మను 
ష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు 
పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టుణా 
లకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు 
విరోధం అవుతాయి. "ఈజిప్టు ప్రజలు గందరగోళ 
పడిపోతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు 
వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు 
వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. 
స వారి సలహా నిష్ప్రయోజనం.” 

“సర్వశక్తిమంతుడై. న యెహోవా, ప్రభువు చెబుతు 
న్నాడు, "నేను (దేవుణ్ణి) ఈజిస్టును కఠినమైన యజ 
మానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలి 
స్తాడు. నైలునది ఎండిపోతుంది. “నదులన్నీ చెడ్డ 
కంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, 
నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ 
కుళ్లి పోతాయి. 

"నదీ తీరాల్గోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టు 
కొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోట 
గూడా మొక్కలు చస్తాయి. 

“నె లునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ 
దుఃఖపడే ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు 
నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది. 
బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. 
పీచువస్తాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు 
కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు 
పెరగవు. 

(0నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కష్టే వారికి 
పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు. 

1సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ 
వాళ్లు. ఫరోయొక్క * తెలివిగల నాయకులు తప్పు 
సలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్తని ఆ నాయకులు 


యెషయా 19:12-20:5 


అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు 
చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అను 
కొన్నంత తెలివిగలవాళ్లు కారు.” 

"ఈబిప్త్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఈజేస్ట్ర కోసం వేసిన పథకం ఏమిటో 
ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో 
అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే. 

కిసోయను నాయకులు వెర్రి వాళ్టుగా చేయ 
బడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మే 
సారు. అందుచేత నాయకులు ఈజిప్పును తప్పు 
(త్రోవను నడిపించారు. *ఆ నాయకులను యెహోవా 
గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజి 
పను తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది 
అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్జాడే 
వాళ్లలా ఉన్నారు. ఆ నాయకులు చేయగలిగింది 
ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, 
“మొక్కల కొమ్ములు, కాండాలు.”)* 

ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన 
ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడై న యెహో 
వాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి 
యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, పారు భయ 
పడతారు. "యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి 
భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవ 
రైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వ 
శక్తిమంతుడై న యెహోవా ఈజిస్టలో భయంకర సంగ 
తులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగు 
తాయి. !ఆ కాలంలో (ప్రజలు కనాను భాష (యూదుల 
బాషు మాటాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు 
ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన 
పట్టణం” అని పేరు పెట్టబడుతుంది. 

“సర్వశక్తిమంతుడై న యెహోవాను వెంబడిస్తాం అని 
ప్రజలు ప్రమాణం చేస్తారు. ఆ కాలంలో ఈజిప్ట్ర 
కేంద్ర, ౦లో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. 
యెష  హూవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరి 
ప హద్దులో ఒక స్తంభం ఉంటుంది. 


ఉంటాయి. 


778 


*1ఆ సమయంలో ఈజిస్టలోని ప్రజలు యెహో 
వాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజబిప్ట్ర ప్రజలు 
దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక 
బలులు "అర్చిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు 
చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 

2ఈబిప్ప ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. 
మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. 
(క్షమిస్తాడు) వారు యెహూవా దగ్గరకు తిరిగి వస్తారు. 
యెహె హోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థ 
పరుస్తాడు. (క్షమిస్తాడు. 

23ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్టూరుకు రాజ 
మార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి 
ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండీ ప్రజలు అష్టూరు 
వెళ్తారు. ఈజిప్టు అష్టూరుతో కలిసి పనిచేస్తుంది. 

ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్టూరు, ఈజిస్టు కలిసి 
దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి 
ఆశీర్వాదం. 

2సర్వశక్తీిమంతుడై న యెహోవా ఈ దేశాలను 
ఆశీర్వదిస్తాడు. "ఈజిప్వు, మీరే నా ప్రజలు అష్టూరూ, 
నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా 
స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని 
ఆయన అంటాడు. 


అష్టూరు ఈజిప్టునుు, ఇథియోపియాను ఓడిస్తుంది 
20 అపష్టూరు రాజు సర్గోను. అష్టోదు మీద యుద్ధం 
చేయటానికి సర్గోను తర్తానును ఆ పట్టణం 
మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి ఆ పట్టణాన్ని 
పట్టుకొన్నాడు. 24 నమయంలో ఆమూజు 
కంమారుడు యుషయా ద్వారా యహోవా 
మాట్లాడాడు: "వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం 
తీసివేయి. నీ పాదాల జోళ్ళు తీసివేయి” అని 
యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధే 
యుడయ్యాడు. మరియు యుషయా బట్టలు 
లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు. 
అప్పుడు యెహోవా చెప్పాడు: “బట్టులు 








వస సర్వశక్తిమంతుడై న యెహోవా శక్తివంతమైన 
పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. 
యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ట్రజిల్లు 
మొర పెట్టినప్పుడల్టా. యెహోవా సహాయం పంపి 
స్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని 
యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన 
వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని 
విమోచిస్తాడు. 





ఈ ... కాండాలు యెషయా 9:14-15 చూడండి. 


నాశన పట్టణం ఈ పేరు “సూర్య పట్టణము” అనే అర్థంగల 
సేరులాంటిీది. ఇది బహుశాః ఓను పట్టణం కావచ్చు. 


లకుండ, చెప్పులు లేకుండా యెషయా మూడు సంవ 
త్సరాలు తిరిగాడు. ఇది ఈజిప్టుకు, ఇథియోపియాకు 
సంకేతం. “అష్షూరు రాజు ఈజిప్టును, ఇథియోపి 
యాను ఓడిస్తాడు. అష్టూరు బందీలను పట్టుకొని, 
వారి దేశాల నుండి తీసుకొనిపోతాడు. పెద్దవాళ్లు, 
యువతీ యువకులు బట్టులు, చెప్పులు లేకుండానే 
తీసుకొని పోబడతారు. వారు సాంతం నగ్నంగా 
ఉంటారు. ఈజిప్టు ప్రజలు అవమానిం చబడతారు. 
ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపు 
చూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు 
జొన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. 
అలాంటి ప్రజలు అవమానించబడతారు.” 


779 


6సముడ్చానికి దగ్గరగా ఉన్న ప్రజలు, “ఆ దేశాలు 
మాకు సహాయం చేస్తాయని వాటిని నమ్ముకొన్నాము. 
అవి మమ్మల్ని అష్టూరు రాజు నుండి విమోచిస్తాయని 
మేం వాటి దగ్గరకు పరుగెత్తాం. కానీ వాటిని చూడండి. 
ఆ దేశాలు పట్టుకోబడ్డాయి, మరి మనం ఎలా తప్పించు 
కోగలుగుతాం?” అని అంటారు. 


21 


అరణ్యం నుండి ఏదో వస్తోంది? నౌగెవ్‌నుండి 
వీచే గాలిలా అది వస్తోంది. అది ఒక 
భయంకర దేశం నుండి వస్తోంది. 

2 జరుగబోయే దారుణమెన ఒక సంగతి నేను 
చూసాను. దేశద్రోహులు నీకు విరోధంగా 
లేవటం నేను చూశాను. ప్రజలు నీ ఐశ్వర్యం 
తీసుకోవటం నేను చూశాను. ఏలాము, వెళ్లి 
ఆ ప్రజలతో యుద్దం చేయి. మాద్యా, 
పట్టుణం చుట్టూరా సైన్యాలను ఉంచి, 
దాన్ని జయించు. ఆ పట్టణంలో చెడు 
సడుగులన్నింటినీ నేను అంతం చేస్తాను. 


బబులోనుకు దేవుని సందేశం 
సముదతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి 
విచారకరమెన సందేశం: 


3ఆ భయంకర విషయాలు నేను చూశాను, 
ఇప్పుడు నేను భయపడ్డున్నాను. నా భయంవల్ల నా 
కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది. 
నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి. 
నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకి 
స్తాయి. *నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకి 
పోతున్నాను. సంతోషకరమైన నా సాయంపూట, 
భయం పుట్టే రాత్రిగా తయారయింది 
5 అంతా బాగానే వుందని ప్రజలు తలస్తు 
న్నారు. ప్రజలు అంటారు: “బల్ల సిద్ధం 
చేయండి! బల్లమీద బట్టు పరచండి! 
తినండి! తాగండి!” కానీ ప్రజలు, “నాయ 
కులారా, లేవండి, యుద్దానికి సిద్ధపడండి” 
అని చెప్పాలి. 


ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు 
చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషి 
కోసం చూడు. 

”కావలివాడు గుర్రాల మీద సై నికుల్ని, గాడిదలు, 
లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా 
జాగ్రత్తగా వినాలి.” 

కీఅప్పుడు ఆ కావలివాడు 'సింహరి అనే హెచ్చరిక 
మాట గట్టిగా చెప్పాలి.” 


యెషయా 20:6-21:17 


కావఠివాడు యెహోవాతో చెప్పాడు: “నా ప్రభూ! 
ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద 
ఉన్నాను. (ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే 
ఉన్నాను, కానీ అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులు 
తీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు 
కనబడుతున్నారు.” 


అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు: 
“బబులోను ఓడించబడింది. బబులోను 
నేల మట్టంగా కూలిపోయింది. దాని అబద్ధ 
దేవుళ్ల విగ్రహాలన్నీ నేలకు కొట్టబడ్డాయి 
ఢాం ఈ యి ఖు 
ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి. 


'0యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయే 
లీయుల దేవుడు, సర్వశక్తిమంతుడై న యెహోవా 
నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. 
కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు. 


ఎదోముకు దేవుని సందేశం 
11దూమాను గూర్చిన విచారకరమైన సందేశం: 


శేయీరునుండి ఎవరో నన్ను పిఠిచి అడుగు 
తున్నారు, “కావలివాడా, రాత్రి ఎంత వేళ 
యింది? కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?” 

12 కావలివాడు జవాబిచ్చాడు, “ఉదయం అవు 
తుంది, రాత్రి కూడా అవుతుంది. నీవు 
అడగాల్సింది ఏమైనా ఉంటే తిరిగి వచ్చి 
అడుగుము.” 


అరేబియాకు దేవుని సందేశం 
'అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం: 


దెదాను నుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు 
అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి, గడిపారు. 

1* దాహంతో ఉన ్న కొందరు ప్రయాణీకులకు వారు 
నీళ్లు ఇచ్చారు. పయాణం చేస్తున్న కొందరు 
ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు 

15 చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి ఆ 
ప్రజలు పారిపోతూ ఉన్నారు. గురిపెట్టి కొట్టుడా 
నికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి వారు పారిపో 
తున్నారు. కష్టతరమైన యుద్ధంనుండి వారు 
పారిపోతున్నారు. 


16ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన 
యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో 
(కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా 
పోతుంది. '!ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో 


యెషయా 22:1-21 


కొద్దిమంది విలుకాండ్డు, మాత్రమే బతికి ఉంటారు.” 
ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు 
నాకు చెప్పాడు. 





యెరూషలేముకు దేవుని సందేశం 
22 దర్శన లోయను గూర్చిన విచారకరమైన 
సందేశం: 
ప్రజలారా మీకు ఏమయింది? మీరు ఎందుకు 
మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు? 

? గత కాలంలో ఈ పట్టణం చాలా పని తొందరగా 
ఉండేది ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్టా 
సంగా ఉండేది. “కానీ ఇప్పుడు “పరిస్థితులు మారి 
పోయాయి. నీ ప్రజలు చంపి వేయబడ్డారు. కానీ 
కత్తులతో కాదు. (ప్రజలు మరణించారు కానీ 
యుద్ధం చేస్తూ కాదు. 

3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు 
కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించ 
బడ్డారు. నాయకులంతా కలిసి దూరంగా పారి 
పోయారు. కానీ వాళ్లు బంధించబడ్డారు. 

* అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు! నన్ను 
ఏడ్వనివ్వండి. యెరూషలేము నాశనం గూర్చి 
నన్ను ఆదరించాలని పరు 7త్తి రాకండి.” 


యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసు 
కొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా 
ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు 
తొక్కుకుంటారు. పట్టణ (ప్రాకారాలు కూలగొట్టు బడ 
తాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టు 
ణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు. ఏఏలాము 
గుర్రాల సైనికులు వారి బాణాల సంచులు తీసుకొని 
యుద్దానికి ల చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో 
శబ్దాలు చేస్తారు. "సై న్యాలు మీ ప్రత్యేక లోయలో 
కలుసుకొంటాయి. “లోయంతా రథాలతో నిండిపో 
తుంది. గుర్రా ల సైనికులు పట్టుణ ద్వారాల ముందు 
ఉంటారు. యూదా వారు అరణ్య భవనంలో దాచు 
కొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయో 
గించాలని కోరుకొంటారు. 

యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు 
కూలగొట్టేస్తాడు. * దావీదు పట్టణపు గోడలు బీటలు 
వారటం మొదలవుతుంది, ఆ బీటలు మీరు చూస్తారు. 
కనుక మీరు ఇళ్లను లెక్కబెట్టి, ఆ ఇండ్ల రాళ్లను గోడలు 
బాగుచేయటానికి ఉపయోగిస్తారు. పాత్ర కాలువ నీళ్లు 
నిల్వచేయటానికి రెండు గోడల మధ్య మీరు ఖాళీ 
ఉంచుతారు, మీరు నీటిని నిల్వచేస్తారు. ఇదంతా 
మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు చేస్తారు. కానీ 
వీటన్నింటినీ చేసిన దేవుణ్ణి మీరు నమ్ముకోరు. వీట 
న్నింటేనీ చాలకాలం క్రి ౦దీట చేసిన వానీని (దేవుణ్ణి) 
మీరు చూడరు. 


780 


“కనుక నా (ప్రభువు, లత. న 
యెహోవా ప్రజలను ఏడ్చి, చనిపోయిన వారి సే స్నెహి 
తుల కోసం దుఃఖంగా ఉండమని చెబుతాడు. ప్రజలు 
గుండ్లు గీసికొని, విచార సూచక వస్త్రాలు ధరిస్తారు. 
13అయితే చూడండి, ప్రజలు ఇప్పుడు సంతోషంగా 
ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇలా 
అంటున్నారు: 


మనం వేడుక చేసుకొందాం పశువుల్ని, 
గొర్రెల్ని వధించండి మీరు భోజనం తిని, 
ధ్రాక్షరసం తాగండి తినండి, తాగండి, 
ఎందుకంబు రేపు మనం చస్తాం. 


1s సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ సంగతులు 
నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: 
“మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం 


కశ్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను 


(ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 


షెబ్బాకు దేవుని సందేశం 

5్‌నా ప్రభువు. సర్వశక్తిమంతుడ్డా. న యెహోవా ఈ 
సంగతులు నాతో చెప్పాడు: “ “ఆ సేవక సె షబ్నా దగ్గరకు 
వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి. 16నీవు ఇక్కడ 
ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా 
ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ 
సమాధి తయారు చేస్తున్నావు అని ఆ సేవకుడ్ని 
అడుగు. 

యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! 
ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్దం చేసు 
కొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను 
తొలుస్తున్నాడు. 

17-5*ఓ మనిష్కీ యెహోవా నిన్ను చితక గొట్టే 
స్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుప్టేస్‌, 
చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరో 
దేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.” 

యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు 
చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి 
ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో స్‌ 
రథాలు ఎన్నదగినవిగా కనబడవు. “ఇక్కడి శ్చ ప్రముఖ 
పదవినుండి నిన్ను నేను వెళ్తగొడతాను. నీ ప్రముఖ 
పదవి నుండి, నీ కొత్త పాలకుడు నిన్ను తీసుకొని 
వెళ్లిపోతాడు. ఆ సమయంలో హిల్కీయా కుమా 
రుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను. 
2నేను నీ అంగీ తీసీ ఆ సేవకుని మీద వేస్తాను. నీ 
నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి 
ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి 
ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు. 


781 


22“ దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో 
నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెర 
చుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. 
అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే 
ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు 
తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు. 
గట్టి చెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా 
చేస్తాను. 24అత్రని "తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, 
గొప్పవాటిని నేను అతనీ మీద వేలాడదీస్తాను. పెద్దలు, 
పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ 
మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్న 
పాత్రల్దా, పెద్ద నీళ్ల చెంబుల్దా ఉంటారు. 

“ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్ట 
బడిన మేకు (షెబ్నా) బలహీనమవుతుంది, విరిగిపో 
తుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు 
వేలాడుతున్న వన్తువులన్నీ నాశనం అవుతాయి. 
అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు 
అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక 
ఆ సంగతులు జరుగుతాయి.) 


లెబానోనుకు దేవుని సందేశం 
2 3 తూరును గూర్చి విచారకరమైన సందేశం: 
తర్షీషు ఓడలారా, మీరు విచారించండి. మీ 

ఓడరేవు పోడుచేయబడింది. (ఈ ఓడల మీద ఉన్న 
(ప్రజలు కిత్తీయుల దేశం నుండి ప్రయాణం చేస్తూ 
ఉండగా వారికి ఈ వార్త చెప్పబడింది). 

సముద్ర వ్రాంతంలో నివసిస్తున్న ప్రజలారా 
ఆగండి, దుఃఖించండి. తూరు, ” సీదోను వ్యాపారి.” 
సముద్ర, పక్కన ఉన్న ఆ పట్టణం సముద్రాల మీదుగా 
వ్యాపారులను పంపింది, ఆ మనుష్యులు మిమ్మల్ని 
ఐశ్వర్యాలతో నింపారు. 3ఆ మనుష్యులు ధాన్యం కోసం 
వెదుకుతూ సముధ్రాల మీద ప్రయాణం చేశారు. నైలు 
నది దగ్గర పండే ధాన్యం తూరు మనుష్యులు కొని, 
ఆ ధాన్యాన్ని ఇతర దేశాలకు విక్రయించేవారు. 

*సీదోనూ, నీవు చాలా దుఃఖించాలి. ఎందుకంటే, 
ఇప్పుడు సముద్రం, సముద్రపు కోట చెబుతున్నాయి. 


నాకు పిల్లలు లేరు. నాకు ప్రసవవేదన కలగలేదు 
నేను పిల్లలను కనలేదు నేను బాల బాలికలను 
"పెంచలేదు. 

5 తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది. 
ఈ వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది. 

6 ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి. 
సముద్రం దగ్గర్గో నివసిస్తున్న ప్రజలారా మీరు 
విచారించాలి. 

7 గతకాలంలో మీరు తూరు పట్టణాన్ని అనుభ 
వించారు. అనాది నుండీ ఆ పట్టుణం పెరుగు 


యెషయా 22:22-23:16 


తూనే ఉంది. ఆ పట్టణం ప్రజలు జీవనోపాది 
కోసం దూర దేశాలు తిరిగారు. 

* తూరు పట్టణం చాలామంది నాయకులను 
తయారు చేసింది. ఆ పట్టణపు వ్యాపారులు 
యువరాజు ల్లా ఉన్నారు. క్రయ వికయ దారులు 
ఎక్కడ చూచినా గౌరవించబడ్డారు. కనుక 
తూరుకు వ్యతి రేకంగా పథకాలు వేసింది ఎవరు? 

9 సర్వశక్తిమంతుడై న యెహోవాయే. వాళ్లను 
(ప్రముఖులుగా ఉండకుండా చేయాలని ఆయన 
నిర్ణయించాడు. 

10 తర్షీషు ఓడలారా, మీరు తిరిగి మీ దేశం వెళ్లిపోండి. 
సముద్రం ఒక చిన్న నదిలా దాటండి. మిమ్మల్ని 
ఇప్పుడు ఆపు చేయడు. 

11 యెహోవా సముద్రం మీద తన హస్తం చాపాడు. 
తూరుకు విరోదరగా యుద్దం చేసేందుకు 
యి హూవా రాజ్యాలను సమ కూరుస్తున్నాడు. 
తన భద్రతా స్థలం తూరును నాశనం చేయమని 
యెహోవా కనానుకు ఆదేశిస్తున్నాడు. 

12 “సీదోను కన్యా నీవు పాడు చేయబడతావు 
నీవు ఇంకెంత మాత్రం ఆనందించవు” అని 
యెహోవా చెబుతున్నాడు. అయితే తూరు 
ప్రజలు, “కిత్తీము మాకు సహాయం చేస్తుంది” 
అంటున్నారు. కానీ మీరు సముద్రం దాటి 
కిత్తీము వెళ్తే అక్కడ మీకు విశ్రాంతి స్థలం 
దొరకదు. 

3 అందుచేత తూరు ప్రజలు, “బబులోను ప్రజలు 
మాకు సహాయం చేస్తారు. అంటున్నారు. కానీ 
కల్టీయుల దేశం చూడండి. బబులోను ఇప్పుడు 
ఒక దేశం కాదు. బబులోను మీద అష్షూరు 
దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు 
కట్టింది. అందమైన గృహాలనుండి 3 సైన్యం 
సమస్తం దోచుకొంది. అష్టూరు బబులోనును 
అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులో 
నును వారు శిథిలాలుగా మార్చేశారు. 

1* అందుచేత, తర్షీషు ఓడలారా, దుఃఖించండి మీ 
క్షేమ స్థానం (తూరు) నాశనం చేయబడుతుంది. 


(ప్రజలు తూరును డెబ్బయి సంవత్సరాలపాటు 
మరచిపోతారు. (అది ఒక రాజు పరిపాలనా కాలవ్యవధి) 
డెబ్బయి సంవత్సరాల తర్వాత తూరు ఈ పాటలోని 
వేశ్యలా ఉంటుంది. 


15 ప్రజలు మరచిన ఓ ఆడదానా నీ స్వర మండలం 
తీసుకొని పట్టణంలో నడు. నీ పాటను చక్కగా 
వాయించు నీ పాటను తరచుగా పాడు. అప్పుడు 
ప్రజలు నిన్ను జ్ఞాపకం ఉంచుకింటారు. 





సీదోను కన్యా అనగా సీదోను నగరం. 


యషయా 23:17-24:20 


డాబ యి సంవత్సరాల తర్వాత తూరు విషయం 
యెహోవా పునః పరిశీలిస్తాడు, ఆయన దానికి తన 
నిర్భయం తెలియజేస్తాడు. తూరు మళ్లీ వ్యాపారం 
చేస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటికీ తూరు ఒక 
వేశ్యలా ఉంటుంది. 

కాని తూరు తాను సంపాదించిన ధనం ఉంచు 
కోదు. తూరు తన వ్యాపారం ద్వారా సంపాదించిన 
ధనం యెహోవా కోసం దాచబడుతుంది. యెహో 
వాను సేవించే వారికి ఆ ధనాన్ని తూరు ఇస్తుంది. 
కనుక యెహోవా సేవకులు తృప్తి పడేంతవరకు 
భోజనం చేస్తారు, మంచి దుస్తులు ధరిస్తారు. 


దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు 
24 చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం 
చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా నమన్తం 
యెహోవా శుద్ది చేస్తాడు. యెహోవా ప్రజలను 
బలవంతంగా దూరం వెళ్లగొడతాడు. 
*ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు 
ఒక్కలే, బానిసలు, యజమానులు ఒక్కలే. ఆడ బాని 


782 


“పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరి 
పోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. 
(ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించ 
బడ్డాయి. 1! ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షరసం కోసం 
అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. 
ఆనందం దూరంగా తీసుకుపోబడింది. "పట్టణానికి 
నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా 
చితుక గట్టుబడ్డాయి. 


3 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్టనుండి ఒలీవ 
పండ్లు రాల్చుతారు. కానీ చెట్లకు కొన్ని ఒలీవ 
పండ్లే మిగిలి ఉన్నాయి. రాజ్యాల మధ్య ఈ 
దేశానికి గూడ అలానే ఉంటింది. 

14 విడిచి పెట్టబడిన (ప్రజలు కేకలు వేయటం 

మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంట 

గట్టిగా కేకలు వేస్తారు యెహోవా గొప్పతనంవల్ల 
ప్రజలు సంతోషిస్తారు. 

ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న 

ప్రజలారా యెహోవాను స్తుతించండి! దూర 








సలు, యజమానురాండ్డు, ఒక్కటే. అమ్మేవారు కొనే 
వారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు 
ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు 
ఒక్కటే. 

3 ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. 
సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు 
గనుక ఇది జరుగుతుంది. “దేశం ఖాళీగా దుఃఖంగా 
ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. 
ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు 
అవుతారు. 

దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది 
ఎలా జరిగింది? (ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా 
తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు (ప్రజలు 
విధేయులు కాలేదు. (ప్రజలు చాలాకాలం క్రిందట 
దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ 
(ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు. 
"ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అప 
రాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు 
ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్ది 
మంది ప్రజలు మాత్రమే బతుకుతారు. "ద్రాక్ష వల్టులు 
చస్తున్నాయి. కొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో 
ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ 
ప్రజలు విచారంగా ఉన్నారు. *ప్రజలు వారి ఆనందం 
ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగి 
పోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం 
సమసిపోయింది. *ప్రజలు వారి (దాక్షరసం తాగే 
టప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం 
తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది. 





[జ్‌ 


దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి! 
యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.” 

16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు 
స్తుతి కీర్తనలు మనం వింటాము. ఈ కీర్తనలు 
మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి. కానీ నేనంటాను: 
“చాలు, నాకు సరిపోయింది! నేను చూస్తున్న 
సంగతులు భయంకరం. దేశ (దోహులు ప్రజల 
మీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు. 

17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు 

కనబడుతోంది. వారికి భయం, గుంటలు, 

ఉచ్చులు నాకు కనబడుతున్నాయి. 
ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు. వారు 
భయపడి పోతారు. కొంతమంది ప్రజలు పారి 
పోతారు. కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడి 
పోతారు వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో 
నుండి ఎక్కి బయటపడ్డారు. కానీ వారు మరో 
ఉచ్చులో పట్టుబడతారు.” పైన ఆకాశంలో 
తూములు తెరచుకొంటాయి. వరదలు మొదల 
వుతాయి. భూమి పునాదులు వణకటం 
ప్రారంభం అవుతుంది. 

౫౨ భూకంపాలు వస్తాయి. భూమి పగిరి తెరచు 

కొంటుంది. 

లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి. 

అందుచేత భూమి ఆ భారం కింద పడిపోతుంది. 

స్ట్రాచీన గృహంలా భూమి వణుకుతుంది తాగు 
బోతు వాడిలా భూమి పడిపోతుంది. భూమి ఇక 


కొనసాగలేదు. 


20 


783 


21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు పరలో 
కంలోను భూరాజాలకం భూలోకంలోను 
యెహోవా తీర్పు తీరుస్తాడు. 

2 ఎందరెందరో ప్రజలు ఒకటిగా సమావేశం చేయ 
బడతారు. కొంతమంది ప్రజలు గోతిలో బంధిం 
చబడ్డారు. వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు. 
కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు 
తీర్చబడుతుంది. 


యెషయా 24:21-26:2 


తన సేవకులకు, దేవుని విందు 

ఆ కాలంలో, సర్వశక్తిమంతుడై న యెహోవా ప్రజ 
లందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో 
(్రష్టమైన భోజనాలు, |దాక్షరసాలు ఉంటాయి. మాంసం 
లేతగా బాగుంటుంది. "కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, 
ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు 
“మరణం” అని పిలువబడుతుంది ీకానీ మరణం శాశ్వ 
తంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు 





23 యెహోవా యెరూషలేములో సీయోను కొండ 
మీద రాజుగా పాలిస్తాడు. పెద్దల యెదుట ఆయన 
మహిమ ఉంటుంది. చంద్రుడు సిగ్గుపడి, 
సూర్యుడు అవమానం పొందే అంత (ప్రకాశమా 
నంగా ఉంటుంది ఆయన మహిమ. 


దేవునికి స్తుతి గీతం 
2 యెహోవా, నీవు నా దేవుడివి నిన్ను నేను 
ఘనపరుస్తాను, 
నీ నామం స్తుతిస్తాను. అద్భుతమైన కార్యాలు 
నీవు చేసావు. చాలాకాలం [క్రిందట నీవు చెప్పిన 
మాటలు పూర్తిగా సత్యము. నీవు జరుగుతుందని 
చెప్పినట్టు సమస్తం జరిగింది. 

2 పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీ యమైన 

కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం. కానీ 

ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే విదేశీ 
భవనం నాశనం చేయబడింది. అది ఎన్నటికీ 
కట్టబడదు. 

బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. 

బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయ 

పడతారు. 

* యెహోవా, అక్కరలో ఉన్న పేద (ప్రజలకు 
నీవు క్షేమ స్థానంగా ఉన్నావు. అనేక సమస్యలు 
ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. 
కానీ నీవు వారిని కాపాడుతావు. యెహోవా, నీవు 
వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే 
గృహంలా ఉన్నావు. కష్టాలు భయంకర గాలుల్లో, 
వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి 
పోతుంది, కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ 
తగలదు. 

౨ శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర 
శతువులు సవాళ్లు విసరుతారు. అయితే దేవా, 
నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో 
వేడి భూమిని నిస్సారం చేస్తుంది. అదేవిధంగా 
నీవు శశ్రు వులకంళు బలం ఉన్నవాడివి దట్టమైన 
మేఘాలు వేసవి వేడిని ఆపుబేస్తాయి. అదే విధంగా, 
భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు. 


యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి 
బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు 
అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ 
విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా 
జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా 
జరుగుతుంది. 


9 ఆ సమయంలో ప్రజలు అంటారు, “ఇదిగో 
మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మనం కని 
పెడ్తున్నవాడు ఈయనే. మనల్ని రక్షించటానికి 
ఈయన వచ్చాడు. మనం మన యహోవా 
కోసం కని పెడుతున్నాం. అందుచేత యెహోవా 
మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, 
సంతోషంగా ఉందాం.” 

10 యెహోవా హస్తం (క్తి ఈ కొండ మీద ఉంది. 
మరియు మోయాబు ఓడించబడుతుంది. 
యెహోవా శత్రువును అణగ |త్రొక్కుతాడు. 
చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది 
ఉంటుంది. 

11 ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు 
చాపుతాడు అప్పుడు (ప్రజలు అతి శయించే 
వాటన్నిటినీ యెహోవా సమ కూరుస్తాడు వారు 
తయారు చేసిన అందమైన వాటన్నింటినీ 
యెహోవా సమకూరుస్తాడు. యెహోవా వాట 
న్నింటినీ కింద పారవేస్తాడు 

ప్రజల ఎత్తయిన గోడల, భద్రతా స్థలాలు అన్నిం 

టిని యెహోవా నాశనం చేస్తాడు. యెహోవా 

వాటిని నేల ధూళిలో పార వేస్తాడు. 


దేవునికొక స్తుతి గీతం 
26 ఆ సమయంలో యూదాలో ప్రజలు ఈ 
పాటలు పాడుతారు: 
యిహూవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక 
బలమైన పట్టణం ఉంది. మా పట్టణానికి బలమైన 
గోడలు, భద్రత ఉన్నాయి. 


? తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు. 


ఆ (ప్రజలు దేవుని యొక్క మంచి జీవన 
విధానాన్ని అవలంబిస్తారు. 


యెషయా 26:3-27:1 


3 


యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు 
నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని 
(ప్రసాదిస్తావు. నీయందు విశ్వాస ముంచే ప్రజలకు 
నీవు శాంతిని ప్రసాదిస్తావు. 
కనుక ఎల్రప్పుడు యెహోవాను విశ్వసించాలి. 
నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వ 
సించాలి. 
అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా 
నాశనం చేస్తాడు. అక్కడ నివసించే (ప్రజలను 
ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తయిన పట్టణాన్ని నేల 
మట్టానికి ఆయన పడ(ద్రోస్తాడు అది ధూళితో 
పడిపోతుంది. 
అప్పుడు పేదలు, దీనులై న ప్రజలు ఆ శిథిలాల 
మీద నడుస్తారు. 
మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం 
మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవ 
లంబిస్తారు. మరియు దేవా, ఆ మార్గాన్ని అనుస 
రించటానికి దానిని నీవు తేలికగా మృదువుగా 
చేస్తావు. 
కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం 
కోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను, నీ నామాన్ని 
మా ఆత్మలు జ్ఞాపకం చేనుకోవాలని 
ఆశిస్తున్నాయి. 
నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది. 
ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో 
ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది. 
దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు 
ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు. 
చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే వాడు 
మంచి చేయటం నేర్చుకోడు. చెడ్డవాడు మంచి 
ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే 
చేస్తూ ఉంటాడు. ఆ చెడ్డ వ్యక్తి యెహోవా 
గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు. 
కానీ, యెహోవా, అలాంటి (ప్రజలను నీవు శిక్షిస్తే 
వారు దానిని చూస్తారు. యెహోవా నీ ప్రజల 
మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ 
మనుష్యులకు చూపించు. అప్పుడు చెడ్డవాళ్లు 
సిగ్గుపడ తారు. నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో 
కాఠిపోతారు. 
యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన 
వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం. కనుక 
మాకు శాంతి ప్రసాదించు. 


తన ప్రజలకు దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు 

యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో 
మేము ఇతర ప్రభువులను అనుసరించాం. మేము 
ఇతర యజమానులకు చెందిన వాళ్లం కానీ 


784 


20 


21 


2] 


ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు 
మాత్రమే జ్ఞాపకం చేనుకోవాలని మేము 
కోరుతున్నాం. 

ఆ అబద్ద దేవుళ్లు జీవం లేనివి ఆ దయ్యాలు 
మరణం నుండి మళ్లీ లేవవు నీవు వాటిని నాశనం 
చేయాలని నిరయిరిచావు. మేము వాటిని జ్ఞాపకం 
చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం 
చేశావు. 

నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు 
ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపి 
వేశావు. 

యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు 
నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు. నీవు (ప్రజలను 
శిక్షించినప్పుడు వారు మౌన ప్రార్థనలు నీకు 
చేస్తారు. 

యెహోవా, మేం నీతో లేనప్పుడు మేం ప్రసవ 
వేదన పడుతున్న స్త్రీలా ఉంటాం ఆమె ఏడు 
స్తుంది, ప్రసవ బాధ పడుతుంది. 

అదే విధంగా మాకు బాధ ఉంది మేము కంటాము, 
కాని, గాలిని మాత్రమే. ప్రపంచానికి మేం కొత్త 
మనుష్యుల్ని తయారు చేయం. దేశానికి మేం 
రక్షణ కలిగించం 

కాని యెహోవా చెప్పేదేమంటే, కి ప్రజలు 
మరణించారు కానీ వారు మళ్లీ లేస్తారు నా ప్రజల 
శరీరాలు మరణం నుండి లేస్తాయి. భూమిలోని 
మృతులు లేచి, సంతోషిస్తారు. నిన్ను కప్పి 
యున్న మంచు, ఒక కొత్త రోజు వెలుతురులా 
ఉంది. ఒక కొత్త కాలం వస్తోందని అది సూచి 
స్తుంది ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట 
బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.” 








తీర్పు: బహుమానం లేక శిక్ష 

నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి. తలుపులకు 
తాళాలు వేసుకోండి. కొద్దికాలం పాటు మీ 
గదుల్లో దాక్కోండి. దేవుని కోపం తగ్గేంతవరకు 
దాక్కోండి. 

యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు. 
ప్రపంచంలోని మనుష్యులు చేసిన బడు కార్యా 
లను బట్టి దేవుడు వారికి తీర్చు తీరుస్తాడు. 
చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది 
భూమి ఇక ఎన్నటికీ చని పోయిన వాళ్లను 
కప్పెట్టుదు 


ఆ సమయంలో వంకర సర్పమైన మక 
రానికి ఆయన తీర్పు తీర్చును. యెహోవా 
తన ఖడ్గం ప్రయోగిస్తాడు కఠినమైన, తన శక్తిగల 
ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల 


785 


సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ పెద్ద ప్రాణిని సముద్రం 
లోనే యెహోవా చం 'పేస్తాడు. 
ఆ సమయంలో సంతోషకరమైన గాక్ష తోటను 
ATE (ప్రజలు పాటలు పాడుతారు. 
“యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధ 
తీసుకుంటాను. సరెన సమయంలో తోటకు 
నీళ్ళు పెడతాను. రాత్రింబవళ్లు ఆ తోటను నేను 
కాపాడుతాను. ఆ తోటకు ఎవ్వరూ హాని 
చేయరు. 
* నేను కోపంగా లేను. కానీ యుద్ధంలో ఎవరైనా 
సరే ముళ్త పొదల కంచె వేస్తే అప్పుడు నేను 
దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను. 
అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు 
వస్తే నాతో సమాధాన పడాలని కోరితే, అలాంటి 
వాడు వచ్చి నాతో సమా ధానపడారలి. 
(ప్రజలు నా దగ్గరకు వస్తారు మంచి వేరుల గల 
మొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ 
ప్రజలు సహాయం చేస్తారు. వికసించ మొదలు 
బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్టు ఆ 
(ప్రజలు చేస్తారు. అప్పుడు చెట్ల ఫలాల్దా, ఇశ్రా 
యేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.” 


స 


on 


౮ా 


దేవుడు ఇశ్రాయేలును దూరంగా పంపించి వేస్తాడు 

"యెహోవా తన (ప్రజలను ఎలా శిక్షిస్తాడు? 
గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెష హోవా 
కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో 
చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, 
అనేక మందిని చం పేస్తాడా? 

యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్తగొష్టేసి, 
వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీ 
యులతో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. 
ఆయన మాటలు ఎడారి వేడి గాడ్చులా మండుతాయి. 

యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? 
అతని పాపాలు తీసివేయబడేట్టుగా ఏం సంభవిస్తుంది? 
ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు 
ధూళిగా చితుకగెట్టబడతాయి. తప్పు దేవుళ్లను 
పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు 
నాశనం చేయబడతాయి. 

'0ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా 
ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ 
పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ 
దూడలు గడ్డి తింటాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను 
పశువులు తింటాయి. ''ధ్రాక్ష వల్టులు ఎండిపోతాయి. 
రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు 
పొయ్యిలో కజ్టలుగా ఉపయోగిస్తారు. ప్రజలు అర్థం 
చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి 
సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి 


యిషయా 27:2-28:6 


మీద దయ చూపించడు. ఆ సమయంలో 
యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకిం 
చటం స్ట్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన 
స్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు 
నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ 
పరుస్తాడు. 

మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట 
చేర్చబడుతారు. నా ప్రజలు అనేకమంది ఇప్పుడు 
అపష్టూరులో నించారు. నా ప్రజలు కొంతమంది ఈజి 
ఫ్లుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్ప 
బూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలే 
ముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద 
యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగ పడతారు. 


ఉత్తర ఇశ్రాయేలుకు హెచ్చరికలు 
28 షోమోనును చూడండి! ఎవ్హాయిము 
తాగుబోతులు ఆ పట్టణానికి గూర్చి గర్వి 
స్తున్నారు. చూట్టూ ఐశ్వర్యవంతమైన లోయగల 
కొండ మీద ఆ పట్టణం ఆసీన మయింది. 
షోమ్రోను ప్రజలు తమ ప పట్టణం అందమైన ప పూల 
కిరీటం అనుకొంటారు. కానీ వారు మద్యంతో 
మత్తెక్కి ఉన్నారు మరియు “అందమైన ఈ 
కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్ర మే 

? చూడు, బలమూ, ధైర్యమూ గల ఒకడు నా 
పభువు దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి వడగండ్ల వర్షపు 
తుఫానులా దేశంలోనికి వస్తాడు. తుఫాను వచ్చి 
నట్టు ఆయన దేశంలోనికి వస్తాడు. దేశాన్ని 
వరదలో ముంచెత్తే బల మైన నీటే (ప్రవాహంలా 
ఆయ ఉంటాడు. ఆ కిరీటాన్ని (సమరయి) 
ఆయన నేలకేసి కొడ్డాడు. 

3 ఎఫ్టాయిము తాగుబోతులు, తమ “అందమైన 
కిరీటం” గూర్చి గర్విస్తున్నారు. కానీ ఆ పట్టణం 
కాత్త కింద తొక్కబడుతుంది. 

4 చుట్టూరా పర్యంత లోయగల ఆ 
పట్టణం ఒక కొండమీద ఆసనమై ఉంది. అయితే 
ఆ “అందాల పూల కిరీటంో కేవలం చస్తున్న 
ఒక మొక్క మాత్రమే ఆ పట్టణం వసంత కాలానికి 
ముందు కాసే అంజూర పండులా ఉంటుంది. 
ఒక వ్యక్తి ఆ అంజూరాలు ఒకటి చూస్తే అతడు 
వెంటనే అంజూరం తెంపి, తింటాడు. 


ఆ సమయంలో సర్వశక్తిమంతుడై న యెహోవా 
“సాందర్య కిరీటం” అవుతాడు. విడువబడిన తన ప్రజ 
లకు ఆయనే “పూల అద్భుత కిరీటం” అవుతాడు. 
అప్పుడు ప్రజలకు తీర్పు తీర్చే న్యాయమూర్తులకు 
యెహోవా జ్ఞానం ప్రసాదిస్తాడు. పట్టుణ ద్వారం దగ్గర 
యుద్దాలలో ఉండే (ప్రజలకు యెహోవా బలం ప్రసా 


యెషయా 28:7-24 


దిస్తాడు. "కానీ ఆ నాయకులు ఇప్పుడు తాగి మత్తులుగా 
ఉన్నారు. యాజకులు, ప్రవక్తలు అందరూ ద్రాక్షరసం, 
మద్యం తాగి మత్తెక్కి ఉన్నారు. వారు తూలి పడుతు 
న్నారు. ప్రవక్తలు వారి దర్శనాలు చూచినప్పుడు 
మత్తులుగా ఉన్నారు. న్యాయమూర్తులు వారి నిర్ణ 
యాలు చేసేటప్పుడు మత్తులుగా ఉన్నారు. ప్రతి 
బల్లా వాంతులతో నిండిపోయింది. ఎక్కడా శుభ్రమైన 
స్థలం లేదు. 


దేవుడు తన ప్రజలకు సహాయం చేయాలని 
కోరుతున్నాడు 
యెహోవా ప్రజలకు ఒక పాఠం నేర్పించాలని 
ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు తన ఉపదేశాలను (గహిం 
చేట్టు చేయాలని యెహోవా ప్రయత్నిస్తున్నాడు. 


786 


కనుక మేము శిక్షించబడం. శిక్ష మమ్మల్ని బాధించ 
కుండానే దాటి పోతుంది. మా మాయలు అబద్దాల 
చాటున మేము దాక్కొంటాం” అని మీరు చెబు 
తున్నారు. ఓఆ విషయాల మూలంగా, నా ప్రభువు 
యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నేల మీద 
నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. 
ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండ 
మీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వ 
సించిన వారు ఎవ్వరూ నిరాశ చెందరు. 

కోక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి 
మనుష్యులు గుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. 
అదే విధంగా ఏది సరెనదో చూపించేందుకు నేను 
న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. 

“చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్దాలు, మాయల 





కానీ ప్రజలు చిన్న శిశువుల్లా ఉన్నారు. కొన్నాళ్ల నుంచే 
తల్లి పాలు తాగటం మొదలు పెట్టిన చిన్న శిశువుల్లా 
వారు ఉన్నారు. !ికనుక వాళ్లు చిన్న శిశువులు అన్నట్టై 

ty ఈ 
యెహోవా వాళ్లతో మాట్లాడుతున్నాడు. 


ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ ఇక్కడ 
ఒక నియమం, అక్కడ ఒక నియమం 
ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం. 


"యెహోవా ఈ వింత విధానంలో మాట్లాడటం 
ప్రయోగిస్తాడు, ఈ ప్రజలతో మాట్లాడటానికి ఆయన 
ఇతర భాషలు ఉపయోగిస్తాడు. 

“గతంలో దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి “ఇదిగో 
విశ్రాంతి స్థలం, ఇదే శాంతి సలం. అలసిపోయిన మను 
ష్యులు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇదే శాంతి స్ధలం” 
అని చెప్పాడు. 

కానీ ప్రజలు దేవుని మాట వినపించుకోలేదు. 
“అందుచేత దేవుని మాటలు విదేశీ భాషలా ఉన్నాయిః 


ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ ఇక్కడ 
ఒక నియమం, అక్కడ ఒక నియమం 
ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం. 


వారు చేసిందే వారికి నచ్చింది. కనుక ప్రజలు 
వెనక్కు తగ్గి, ఓడించబడ్డారు. ప్రజలు పట్టుబడి, బంధిం 
చబడ్డారు. 


దేవుని న్యాయ తీర్చును ఎవరూ తప్పించుకోలేరు 

“యెరూషలేములో ఉన్న నాయకులారా, 
యెహోవా సందేశం మీరు వినాలి. కానీ ఇప్పుడు 
ఆయన మాట వినడానికి మీరు నిరాకరిస్తున్నారు. 
“మరణంతో మేము ఒక ఒడంబడిక చేసుకున్నాం. 
చావు స్థలం, పాతాళంతో మాకు ఒక ఒప్పందం ఉంది. 


వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు 
శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం 
చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది 
ఉంటుంది. 'మరణంతోటి మీ ఒడంబడిక తుడిచి 
వేయబడుతుంది. పాతాళంతో మీ ఒడంబడిక మీకు 
సహాయం చేయదు. 

“ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన 
మిమ్మల్ని తన పాద ధూళిగా చేస్తాడు. *ఆ వ్యక్తి 
వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్లిపోతాడు. మీ శిక్ష భయం 
కరంగా ఉంటుంది. మీ శిక్ష ఉదయం పెందలాడే వచ్చి, 
చాలా రాత్రి వరకు ఉంటుంది. 

“అప్పుడు మీకు ఈ కథ అర్థం అవుతుంది : 
ఒక మనిషి చాల పొట్టి మంచం మీద నిద్ర పోయేందుకు 
ప్రయత్నించాడు. కప్పుకొనేందుకు సరిపడేంత 
వెడల్పు లేని దుప్పటి అతని దగ్గర ఉంది. మంచం, 
దుప్పటి నిషృయోజనమే, మీ ఒడంబడికలు 
అలాంటివే.” 

యెహోవా పెరాజీము వద్ద చేసినట్టు యుద్ధం 
చేస్తాడు. గిబియోను లోయలో ఆయన కోపగించి 
నట్టు యెహోవా కోపగిస్తాడు. తర్వాత యెహోవా 
చేయాల్సిన వాటిని చేస్తాడు. యెహోవా కొన్ని వింత 
పనులు చేస్తాడు. అయితే ఆయన తన పని ముగిస్తాడు. 
ఆయన పని ఒక కొత్తవాని పని. మీరు వాటికి వ్యతి 
రేకంగా పోరాడకూడదు. మీరు గనుక పోరాడితే మీ 
చూట్టూ ఉన్న తాళ్లు మరింత బిగిసిపోతాయి. 

నేను విన్న మాటలు మారవు. భూమి అంతటినీ 
పాలించే సర్వశక్తిమంతుడై న యెహోవా నుండి ఆ 
మాటలు వచ్చాయి. ఆ విషయాలు జరిగించ 
బడతాయి. 


యెహోవా న్యాయంగా శిక్షిస్తాడు 
శోనేను మీతో చెప్పే సందేశాన్ని శ్రద్ధగా వినండి. 
24, క 'రైతు తన పాలాన్ని ఎప్పటికీ దున్నుతూనే 


787 


ఉంటాడా? లేదు. అతడు ఎప్పుడూ భూమిని చదును 
చేస్తూనే ఉంటాడా? లేదు. బోరెతు భూమిని సిద్ధం 
చేసి, విత్తనాలు వేస్తాడు. రైతు వేర్వేరు విత్తనాలను 
వేర్వేరు పద్ధతుల్లో వేస్తాడు. రైతు నల్ల “జీలకర్ర 
విత్తనాలు వదజల్టుతాడు. తెల్ల జీలకర్ర విత్తనాలను 
రైతు నేలమీద చల్లుతాడు. రైతు గోధుమలను వరుస 
క్రమంలో నాటుతాడు. రైతు యవలను దాని ప్రత్యేక 
స్థలంలో నాటుతాడు, మిరప మొలకలను తన పాలం 
గట్లు మీద నాటుతాడు. 

2రమ్సీక్రు ఒక పాఠం నేర్చించేందుకు మన దేవుడు 
దీనిని వాడుతున్నాడు. దేవుడు తన ప్రజలను శిక్షించి 
నప్పుడు న్యాయంగానే ఉన్నాడు అని ఈ ఉదాహరణ 
తెలియజేస్తుంది. “నల్ల జీలకర్ర దంచటానికి రైతు, 
పదును పళ్లున్న పెద్ద పలకల్ని ఉపయోగిస్తాడా? లేదు. 
జీలకర్ర దంచటానికి రైతు బండిని ఉపయోగిస్తాడా? 
లేదు. + ఆ విత్తనాల మీద్‌ గుల్చలను రాల్చడానికి అతడు 
ఒక చిన్న కర్రను ఉపయోగీస్తాడు. 

కస రొట్టె చేసేటప్పుడు ఆమె తన చేతులతో 
ముద్దను చేసి, పిసుకుతుంది. కానీ ఆమె ఎప్పటికీ 
అదే పని చేస్తూ ఉండదు. అదే విధంగా యెహోవా 
తన (ప్రజలను శిక్షిస్తాడు. బండీ చక్రంతో ఆయన 
వారిని భయపెడతాడు గాని ఆయన వారిని పూర్తిగా 
చితుకగొట్టడు. అనేక గుర్రాలు వారిని అణగ తొక్క 
నీయడు. 


యషయా 28:25-29:15 


నాశనం చేశాడు. "అరీయేలు మీద ఎన్నెన్నో దేశాలు 
యుద్ధం చేశాయి. అది రాత్రి వేళ కలిగే భయంకర 
పీడ కలలాంటిది. అరీయేలు చుట్టూ సైన్యాలు వచ్చేసి 
దానిని శిక్షించాయి. ీకానీ ఆ సై సైన్యాలకు గూడ అది 
ఒక కలలా ఉంటుంది ఆ సైన్యాలకు అవనరమైనవి 
దొరకవు. ఆకలితో ఉన్నవానికి అన్నం గూర్చి కల 
వచ్చినట్టు ఉంటుంది. వాడు మేల్కొన్నప్పుడు ఆకలి 
అలానే ఉంటుంది. దప్పిగొన్నవాడు నీళ్లను గూర్చి 
కలగన్నట్టు ఉంటుంది. వాడు మేల్కొంటాడు, దాహం 
తోనే ఉంటాడు. సీయోనుకు విరోధంగా పోరాడే రాజ్యా 
అన్నింటి విషయంలోను ఇదే సత్యం. ఆ రాజ్యాలకు 
కావాలనుకొన్నవి దొరకవు. 


* ఆశ్చర్యపడండి, విస్మయం చెందండి! మీరు 
మత్తులవుతారు కాని ధ్రాక్షరసంతో కాదు, చూచి 
ఆశ్చర్యపడండి! మీరు తూలి, పడతారు కానీ 
మద్యంతో కాదు. 

10 యుహూవా మిమ్మల్ని నిద్రబుచ్చుతాడు 
యెహోవా మీ కళ్లు మూస్తాడు ((ప్రవక్తలే మీ 
కళ్ళు) యెహోవా మీ తలలు కప్పుతాడు 
(ప్రవక్తలే మీ తలలు.) 


"క సంగతులు సంభవిస్తాయి, కానీ మీరు 
(గహించరు అని నేను మీతో చెబుతున్నాను. మూసి 





బీఇది సర్వశక్తిమంతుడై న యెహోవా సందేశం 
యెహోవా అద్భుతమైన సలహా ఇస్తాడు. దేవుడు 
నిజంగా జ్ఞానం గలవాడు. 


యెరూషలేము యెడల దేవుని ప్రేమ 
29 దేవుడు చెబుతున్నాడు, “అరీయేలును 

చూడండి! అరీయేలు, దావీదు మజిలీ చేసిన 
పట్టణం. దాని పండుగలు సంవత్సరం సంవత్సరం కొన 
సాగుతున్నాయి. *అరీయేలును నేను శిక్షించాను ఆ 
పట్టణం దుఃఖంతో, ఏడ్పుతో నిండిపోయింది. కానీ 
అది ఎప్పటికీ నా అరీయేలే. “నీ చుట్టూ సై న్యాలను 
ఉంచాను అరీయేలూ. నీకు విరోధంగా నేను యుద్ద 
గోపురాలను లేపాను. *నీవు ఓడించబడి, నేల మట్టం 
చేయబడ్డావు. ఇప్పుడు ఒక పిశాచి స్వరంలా నీ స్వరం 
నేలల్లోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా 
వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.” 
అక్కడ చాలామంది కొత్తవాళ్లు దుమ్ముకణాల్లా 
ఉన్నారు. గాలికి ఎగిరే పొట్టులాంటే క్రూరమైన మను 
ష్యులు చాలామంది అక్కడ “ఉన్నారు. రసర్వశక్తిమంతు 
డె న యెహోవా మిమ్మల్ని శిక్షించాడు. ఉరుములు, 
భూకంపాలు, మహో గొప్ప శబ్దాలు ప్రయోగించి 
యెహోవా మిమ్మల్ని శిక్షించాడు తుఫానులు, బలమైన 
గాలులు, కాల్చివేసే సే అగ్ని ఉపయోగించి యహోవా 


వేయబడి, ముద్ర వేయబడిన పుస్తకంలోని మాట 
ల్లాంటివి నా మాటలు చదవటం వచ్చిన వానికి మీరు 
పుస్తకం ఇచ్చి, చదవమని వానితో చెప్పండి. 

కానీ ఆ వ్యక్తి, “ఈ పుస్తకం నేను చదవలేను. ఇది 
మూయబడి ఉంది. నేను దీన్ని తెరువలేను” అంటాడు. 
“2ల్రేకప్రోతే చదవటం రానివాడికి మీరు ఆ పుస్తకం 
ఇచ్చి, వాడిని చదవమని చెప్పండి. ఆ వ్యక్తి, “నాకు 
చదవటం రాదు గనుక నేను చదవలేను” అంటాడు. 

కనా ప్రభువు అంటున్నాడు, “ఈ ప్రజలు నన్ను 
'ప్రేమిస్తున్నామని వారు అంటారు. వారి నోటి మాట 
లతో నన్ను ఘనపరుస్తారు. కానీ వారి హృదయాలు 
నాకు చాలా దూరంగా ఉన్నాయి. మానవపరమైన 
నియమాలను కంఠస్థం చేయటం తప్ప వారు నాకు 
చూపించే గౌరవం ఇంకొకటి లేదు. '*అందుచేత 
శక్తిగల, అద్భుత కార్యాలు ఇంకా చేస్తూనే ఉండి, నేను 
ఈ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాను. వారి 
జ్ఞానులు తమ జ్ఞానం పోగొట్టుకొంటారు. వారి జ్ఞానులు 
(గ్రహించలేక పోతారు.” ఆ ప్రజలు విషయాలను 
యె హూవాకు తెలియకుండా దాచి ప పెట్టాలని ప్రయత్ని 
స్తారు. యెహోవా (గ్రహించలేడు అని వారు అను 
కొంటారు. వారు తమ చెడుకార్యాలను చీకట్లో చేస్తారు. 
“మనల్ని ఎవరూ చూడలేరు. మనం ఎవరయిందీ 
ఎవరూ తెలుసుకోలేరు” అని వారు చెప్పుకొంటారు. 


యెషయా 29:16-30:13 


"మీరు గందరగోళం అయ్యారు. మట్టి, కుమ్మరికి 
సమానం అని అనుకొంటారు మీరు. “నీవేమి నన్ను 
తయారు చేయలేదు” పామ్మని సృష్టించబడినది, 
తనను సృష్టించిన వానితో చెప్పాచ్చని మీరు తలస్తారు. 
“నీకు తెలియదులే” అని కుమ్మరితో కుండ చెప్పి 
నట్టుంది ఇది. 


ఒక మంచి సమయం వస్తుంది 

అసలు సత్యం ఇది. కొంచం కాలం తర్వాత 
కర్మెలు పర్వతంలాగే లెబానోను పర్వతం కూడ మంచి 
నేల అవుతుంది. మరియు కర్మెలు పర్వతం దట్టమైన 
అరణ్యంలా ఉంటుంది. 'చెవిటివారు కూడ [గంథం 
లోని మాటలు వింటారు. గ్రుడ్డివారు చీకటి, మంచు 
గుండా చూస్తారు. పేద ప్రజలను యెహోవా 
సంతోషపరుస్తాడు. ఇశ్రాయేలీయుల పరిశుద్దునిలో 
పేద ప్రజలు ఆనందిస్తారు. 

20సీచులు, కూరులు అంతమయిన తర్వాత ఇది 
జరుగుతుంది. చెడు కార్యాలు చేయటంలో ఆనందించే 
వాళ్లు పోయిన తర్వాత ఇది జరుగుతుంది. ?(ఆ 
మనుష్యులు మంచివాళ్ల గూర్చి అబద్ధం చబుతారు. 
వారు న్యాయస్థానంలో (ప్రజలను మోసం చేయాలని 
చూస్తారు. నిర్వోషులను వారు నాశనం చేయాలని 
చూస్తారు.) 

2కనుక యాకోబు వంశంతో యెహోవా మాట్లా 
డుతున్నాడు. (ఈ యెహోవాయే అభ్రాహామును 
విడిపించింది.) యెహోవా చెబు తున్నాడు: “ఇప్పుడు 
యాకోబు (ఇశ్రాయేలు ప్రజలు) ఇబ్బందిపడడు, సిగ్గు 
పడడు. *ోఅతడు తన పిల్లలందర్నీ చూస్తాడు, నా 
నామం పవిత్రం అని చెబుతాడు. ఈ [పజలందర్నీ 
నా చేతులతో నేనే చేశాను, యాకోబు యొక్క పరి 
శుద్దుడు (దేవుడు) చాలా ప్రత్యేకం అని ఈ ప్రజలు 
చెబుతారు. ఈ ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి సన్మా 
నిస్తారు. 

ఈ (ప్రజల్లో చాలా మందికి అర్థం గాక చెడ్డ 
పనులు చేశారు. ఈ (ప్రజలు అర్థం చేసికోలేదు కానీ 
వాళ్త పాఠం వాళ్లు నేర్చుకొంటారు.” 


17 


ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మాలి, కాని ఈజిప్టును కాదు 
3 యెహోవా చెప్పాడు, “ఈ పిల్లల్ని 
చూడండి. వాళ్లు నాకు లోబడరు. వాళ్లు 
పథకాలు వేస్తారు గాని సహాయం చేయమని నన్ను 
అడగరు. ఇతర దేశాలతో వారు ఒడంబడికలు చేసు 
కుంటారు. కానీ నా ఆత్మ ఆ ఒడంబడికలను కోరటం 
లేదు. ఈ (ప్రజలు ఇంకా మరిన్ని పాపాలు వారికి 
చేర్చుకొంటున్నారు. 
?ఈ ప్రజలు సహాయం కోసం ఈజిప్టుకు దిగి 
వెళ్తున్నారు కానీ చేయాల్సిన సరైన పని అదేనా అని 


788 


వారు నన్ను అడగలేదు. ఫరోచేత తాము రక్షించ 
బడతామని వారు నిరీక్షిస్తున్నారు. వాళ్లను ఈజిప్ట్ర 
కాపాడాలని వారి కోరిక. 

అయితే నేను మీకు చెబుతున్నాను, ఈజిప్టులో 
దాగుకోవటం మీకేం సహాయపడదు. ఈజిస్టు మిమ్మల్ని 
కాపాడజాలదు. “మీ నాయకులు సోయనుకు వెళ్లారు, 
మీ రాయబారులు హానేసుకు వెళ్లారు. కానీ వారు 
నిరాశ చెందుతారు. వారికి సహాయం చేయలేని దేశం 
మీద వారు ఆధారపడ్డున్నారు. ఈజిప్టు నిప్ర్ర యోజన 
మయింది. ఈజిప్టు ఏ సహాయం చేయలేదు. ఈజిప్టు 
కేవలం సిగ్గు, అవమానం కలిగిస్తుంది.” 


యూదాకు దేవుని సందేశం 

6సగెవ్‌లో జంతువులను గూర్చి విచారకరమైన 
సందేశం: 

నెగెవ్‌ ప్రమాదకరమైన స్థలం. ఈ దేశంనిండా 
సింహాలు, సివంగులు, తాపకరమైన (త్రాచుపాములు 
ఉంటాయి. కానీ కొంతమంది (ప్రజలు నెగెవ్‌గుండా 
ప్రయాణం చేస్తున్నారు. వారు ఈజిప్టు వెళ్తున్నారు. 
ఆ మనుష్యులు వారి ధనాన్ని గాడిదల మీదవేశారు. ఆ 
మనుష్యులు వారి సంపదలను ఒంటెల మీదవేశారు. 
అంటే ఆ (ప్రజలు సహాయం చేయలేని రాజ్యంమీద 
ఆధారపడుతున్నారని దీని అర్థం. "ఈజిప్టు పనికిమాలిన 
దేశం ఈజిప్టు సహాయం విలువ శూన్యం. కనుక ఈజి 
పను, “ఏమీ చేయలేని మహా సర్పం” అని నేను 
పిలుస్తాను. 

ఇప్పుడు, ప్రజలందరూ చూడగలిగేట్టు దీనిని ఒక 
పలక మీద వ్రాయి. దీనిని ఒక [గ్రంథంలో వ్రాయి. 
చివరి దినాలకోసం దీనిని వ్రాయి. అది ఎప్పుడో 
భవిష్యత్తులో చాలాకాలం తర్వాత. 

*తల్రిదండ్డు,లకు విధేయులు కాని పిల్లల్లా ఉన్నారు 
ఈ ప్రజలు. వారు అబద్దాలు చెప్పి, యెహోవా 
ఉపదేశాలు ఆలకించేందుకు నిరాకరిస్తారు. 19వారు ప్రవ 
క్రలతో చెబుతారు: “మేము చేయాల్సిన వాటిని గూర్చి 
దర్శనాలు చూడకండి. మాతో సత్యం చెప్పకండి. 
మాకు చక్కని విషయాలు చెప్పి, మాకు హాయి కలి 
గించండి. మాకోసం మంచి వాటినే చూడండి. "నిజం 
గానే జరిగే వాటిని చూడటం మానేయండి. మా 
దారిలోంచి తప్పుకోండి. ఇశ్రాయేలీయుల పరిశుద్దుని 
గూర్చి మాకు చెప్పటం చారించండి.” 


యూదా సహాయం కేవలం దేవునినుంచి వస్తుంది 
“ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు (దేవుడు) చెబు 
తున్నాడు: “యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని 
అంగీకరించటానికి మీరు నిరాకరించారు. మీ సహాయం 
కోసం మీరు పోరాటం మీద, అబద్దాల మీద ఆధార 
పడాలని కోరుకొంటున్నారు. ఈ విషయాల్లో మీరు 


789 


దోషులు గనుక మీరు బీటలు వారిన గోడల్లా ఉన్నారు. 
ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలై పోతుంది. 
1*ఆ ముక్కలు పనికిమాలినవి. ఆ ముక్కలు మంట 
ల్లోంచి ఒక నిప్పుకణం తెచ్చేందుకు పనికిరావు, చెరువు 
లోంచి నీళ్లు తెచ్చేందుకు పనికిరావు.” 

మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించ 
బడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే 
బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా 
ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు, 
యెహోవా, నా ప్రభువు. కానీ అలా చేయటం మికు 
ఇష్టం లేదు. 

"మీరు “మేము ఎక్కి పారిపోయేందుకు మాకు 
గుర్రాలు అవసరం” అంటారు. అది నిజమే, మీరు 
గుర్చాల మీద పారిపోతారు. కానీ శత్చువు మిమ్మల్ని 
తరుముతాడు. మరియు మీ గుర్రాలకంబు మీ శత్రువు 
వేగం ఎక్కువ. “ఒక శత్రువు బెదిరిస్తే, మీ వాళ్లు 
వేయిమంది పారిపోతారు. శత్రువులు అయిదుగురు 
బెదిరిస్తే, మీరు మొత్తం వారినుండి పారిపోతారు. మీ 
సైన్యంలో మిగిలేదల్టా, ఏదో ఒక కొండమీద జెండా 
కర్ర మాత్రమే. 

18య్రైహోవా మీకు తన దయ చూపించాలని 
కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. 
యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరు 
తున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, 
యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి 
ఆశీర్వదించబడతాడు. 

యెహోవా ప్రజలు సీయోను కొండమీద 
యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే 
ఉండరు. యెహోవా మీ ఏడ్చు వింటాడు, ఆయన 
మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర 
వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. 


దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు 

20గతంలో నా ప్రభువు (దేవుడు) మీకు దుఃఖం, 
విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజూ రా్టై 
తిన్నట్టు, నీళ్లు తాగినట్టుగా ఉండేది. అయితే, దేవుడు 
మీ ఉపదేశకుడు, ఆయన ఇకమీదట మీనుండి దాగు 
కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా 
చూస్తారు. *'అప్పుడు మీరు తప్పుచేసి, తప్పు 
మార్గంలో పోతే (కుడికి కావచ్చు. ఎడమకు కావచ్చు) 
“ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక 
స్వరం మీ వెనుకనుండి చెప్పటం మీరు వింటారు. 

2వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు 
ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల 
(పాప భూయిష్టం) చేశారు. కానీ ఆ తప్పుడు దేవుళ్లను 
కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్దా 
ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు. *ఆ "కాలంలో 


యషయా 30:14-32 


యెహోవా మీకు వర్షం పంపిస్తాడు. భూమిలో మీరు 
విత్తనాలు నాటుతారు, “భూమి మీకు ప పంట పండిస్తుంది. 
మీకు విస్తారమైన పంట లభిస్తుంది. మీ పశువులకు 
మీ పొలాల్లో వీస్తారమైన మేత ఉంటుంది. మీ గొ(రైెలకు 
విశాలమైన వీళ్లు ఉంటాయి. మీ పశువులకు, గాడి 
దలకు కావలసినంత ఆహారం ఉంటుంది. ఆహారం 
సమృద్ధిగా ఉంటుంది. మీ పశువులు తినే మేతను 
పరచేందుకు మీరు చేటను, జల్లెడను ఉపయో గించాల్సి 
వస్తుంది. బ్‌ ప్రతి పర్వతం, కొండ పైన నీటి వాగులు 
నిండుగా ప్రవహిస్తాయి. అనేక మంది ప్రజలు మర 
ణించిన తర్వాత గోపురాలు కూలగొట్టబడిన తర్వాత 
ఈ సంగతులు జరుగుతాయి. 

?ఆ సమయంలో చంద్రకాంతి సూర్యకాంతిలా 
(ప్రకాశిస్తుంది. సూర్యకాంతి ఇప్పటికంబు ఏడు రెట్లు 
ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కరోజు సూర్య 
కాంతి నిండు వారపు కాంతిలా ఉంటుంది. యెహోవా 
తన ప్రజల గాయాలను కట్టి, వారు తిన్న దెబ్బల 
బాధను స్వస్థపరచిన తరువాత ఈ సంగతులు జరుగు 
తాయి. 

?'మాడండి! చాలా దూరం నుండి యెహోవా 
పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘా 
లతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు 
కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న 
మంటలా ఉంది. యెహోవా ఊపిరి (ఆత్మ) గొంతు 
వరకు పొంగిన మహా నదిలా ఉంది. యెహోవా రాజ్యా 
లకు తీర్చు తీరుస్తాడు. 'నాశనం చేసే జల్లెడలో' 
ఆయన వారిని జల్రించినట్టు ఉంటుంది. యహోవా 
వారిని అదుపులో ఉంచుతాడు. ఒక జంతువును అదు 
పులో ఉంచే కళ్లెం, మనుష్యుల దవడల్లో ఉంచినట్టుగా 
అది ఉంటుంది. 

20 ఆ సమయంలో మీరు ఆనందగీతాలు పాడు 
తారు. ఆ సమయంలో మీరు ఒక పండుగ స్ట్రారంభిం 
చిన రాత్రిలా ఉంటుంది. యెహోవా పర్వతానికే నడిచే 
టప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. ఇశ్రాయేలీ 
యుల బండ, యెహోవాను ఆరాధించేందుకు వెళ్లే 
మార్గంలో పిల్లనగ్రోవి వినేటప్పుడు మీరు ఎంతగానో 
సంతోషిస్తారు. 

యెహోవా ప్రజలంతా తన మహా స్వరం ఆల 
కించేట్టు చేస్తాడు. యెహోవా తన శక్తిగల హస్తం 
కోపంగా దిగి రావటం ప్రజలంతా చూచేట్టుగా చేస్తాడు. 
ఆ హస్తం సమస్తం కాల్చివేసే మహా మంటలా ఉంటుంది. 
విస్తారమైన వడగండ్లు, వర్షంతో నిండిన గొప్ప తుఫా 
నుల ఉంటుంది యెహోవా శక్తి. 3 అష్టూరు 
యొుహోపా స్వరం విన్నప్పుఎడు భయపడుతాడు. 
యెహోవా అష్బూరును దండంతో కొడతాడు. 
32 యెహోవా అష్నూరును కొడతాడు, అది డప్పుల 
మీద, సితార మీద సంగీతం వాయించినట్టుగా 


యెషయా 30:33-32:8 


ఉంటుంది. యెహోవా తన గొప్ప హస్తంతో అషూ 
రును ఓడిస్తాడు. చేతో పెతు చాలాకాలంగా సిద్ధం చేయ 
బడి ఉంది. అది రాజుకోసం సిద్ధంగా ఉంది. అది 
చాలా లోతుగా వెడల్పుగా చేయబడింది. అక్కడ చాలా 
పెద్దగా కట్టైలు పేర్చి ఉన్నాయి. అగ్ని ఉంది. మరియు 
యు ఈ 

యెహోవా ఊపిరి (ఆత్మ) అగ్ని గంధక ప్రవాహంలా 
వచ్చి, దానిని కాల్చివేస్తుంది. 


ఇశ్రాయేలు దేవుని శక్తిమీద ఆధార పడాలి 
3 1 సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ 
ప్రజలను చూడండి. ప్రజలు గుర్రాల కోసం 

అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారను 
కొంటున్నారు. ఈబిస్ట్ర రథాలు, గుర్రాలపై సైనికులు 
వారిని కాపాడుతారని ఆ (ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ 
సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం 
అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరి 
పద్దుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు 
సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు. 

*అయితే జ్ఞానం గలవాడు యెహోవాయే. 
మరియు వారికి కష్టం రప్పించేవాడూ యెహోవాయే. 
యెహోవా ఆదేశాన్ని ప్రజలు మార్చజాలరు. 
యెహోవా లేచి దుష్టుల మీద (యూదా) పోరాడు 
తాడు. వారికి సహాయం చేయాలని ప్రయత్నించే 
వారి (ఈజిప్టు) మీద యెహోవా పోరాడుతాడు. 

ఈజిప్టు ప్రజలు కేవలం మానవమాళ్లు లే దేవుడు 
కారు. ఈజిస్ట్ర గుర్రాలు కేవలం జంతువులే, ఆత్మకావు. 
యుహోవా తన హస్తం చాపగా, నహాయకుడు 
(ఈజిస్ట్ర) ఓడించబడతాడు. సహాయం కోరిన ప్రజలు 
(యూదా పతనం అవుతారు. ఆ మనుష్యులంతా 
ఒక్కుమ్మడిగా నాశనం చేయబడతారు. 

శక సింహంగాని, సింహపు పిల్లగాని తినటానికి 
ఒక జంతువును పట్టుకొంటే, ఆ సింహం, చచ్చిన 
జంతువు మీద నిలబడి గర్జిస్తుంది. ఆ సమయంలో 
ఆ గొప్ప సింహాన్ని ఏదీ భయపెట్టలేదు. మనుష్యులు 
వచ్చి, సింహం మీద కేకలు వేస్తే, సింహం భయపడదు. 
మనుష్యులు పెద్ద ధ్వని చేయవచ్చు కానీ సింహం 
మాత్రం పారిపోదూ అని యెహోవా నాతో చెప్పాడు. 

అదే విధంగా సర్వశక్తిమంతుడై న యెహోవా 
సీయోను కొండమీద దిగివస్తాడు. ఆ కొండ మీద 
యెహోవా పోరాడతాడు. *షక్టులు వాటి గూళ్త చుట్టూ 
ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడై న యెహోవా యెరూష 
లేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. 
యెహోవా “దానిపై దాటి,” యెరూషలేమును 
రక్షిస్తాడు. 

గఇశ్రా యేలీయులారా, మీరు దేవుని మీద తిరుగు 
బాటు చేశారు. మీరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. 
"మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను 


790 


(ప్రజలు పూజించటం అప్పుడు మానివేస్తారు. మీరు 
ఆ విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా 
పాపం చేసారు. 

నిజమే, అష్టూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, 
కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అపష్టూరు ఓడించ 
బడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా 
జరగదు. అష్పూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. 
కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు. 

వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. 
వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచి 
పెడ్తారు. ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. 
యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. 
యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో 
ఉంది. 


నాయకులు మంచివారిగాను, నీతిమంతులుగాను 
ఉండాలి 
3 నేను చెప్పే విషయాలు విను. ఒక రాజు 
మంచిని పెంచే విధంగా పాలించాలి. నాయ 
కులు ప్రజలను నడిపించేటప్పుడు వారు న్యాయమైన 
తీర్మానాలు చేయాలి. 22లా జరిగితే, అప్పుడు గారి 
వాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. 
అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించి 
నట్టుగా ఉంటుంది. వేడీ ప్రదేశంలో ఒక పెద్ద బండ 
చాటున చల్లని నీడలా ఉంటుంది అది. *ప్రజలు 
సహాయం కోసం రాజువైపు తిరుగుతారు, వారు ఆయన 
చెప్పే మాటలు నిజంగా వింటారు. *ఇప్పుడు గందర 
గోళంలో పడిన మనుష్యులు (గహించగలుగుతారు. 
ఇప్పుడు తేటగా మాట్లాడలేని మనుష్యులు, అప్పుడు 
తేటగా, వేగంగా మాట్టాడగలుగుతారు. *వెర్రి వాళ్లు 
గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని 
(ప్రజలు గౌరవించరు. 
6త్రెల్రివి తక్కువ వాడు తెలివి తక్కువ సంగతులు 
చెబుతాడు, అతడు చెడ్డపనులు చేయాలని తన 
మనసులో ఆలోచిస్తాడు. తెలివి తక్కువ వాడు తప్పుం 
పనులు చయాలనుకొంటాడు. తెలివి తక్కువ వాడు 
యె హూవాను గూర్చి చెడ్డ మాటలు చెబుతాడు. తెలివి 
తక్కువ వాడు ఆకలితో ఉన్న వాళ్లను అన్నం తిన 
నీయడు. తెలివి తక్కువ వాడు దప్పిగొన్న వారిని 
నీళ్ళు తాగనివ్వడు. "ఆ తెలివి తక్కువ వాడు చెడును 
సాధనంగా వాడుకొంటాడు. పేద ప్రజల దగ్గర్నుండి 
సమస్తం దోచుకొనేందుకు అతడు పథకం వేస్తాడు. 
ఆ తెలివి తక్కువ వాడు పేద ప్రజలను గూర్చి అబద్దాలు 
చెబుతాడు. వాని అబద్ధాలు పేదవారికి న్యాయం జరుగ 
కుండా చేస్తాయి. అయితే మంచి నాయకుడు మంచి 
పనులు చేయాలని ఆలోచిస్తాడు. ఆ మంచి పనులే 
అతల్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి. 





791 


కఠిన సమయాలు వస్తున్నాయి 
స్త్రీలు కొందరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. 
మీరు క్షేమం అనుకొంటున్నారు. కానీ మీరు లేచి, 
నేను చెప్పే మాటలు వినాలి. స్త్రీ లారా మీరు ఇప్పుడు 
క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ ఒక సంవ 


త్సరం తర్వాత మీకు కష్టం వస్తుంది. ఎందుకంటే 


వచ్చే సంవత్సరం మీరు కూర్చుకొనేందుకు (దాక్ష 


పండ్లు ఉండవు గనుక మీరు ద్రాక్ష పండ్లు ఏరుకోరు. 
గస్తీ లారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. 
కానీ మీరు భయపడాలి. స్త్రీలారా; ఇప్పుడు మీరు 
క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులు 
పడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు 
ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి. 
12 దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖ 
వస్త్రాలతో కప్పుకొనండి. 
మీ పొలాలు ఖాలీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. 
మీ ధ్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి 
కానీ ఇప్పుడు అవి ఖాళీ. నా ప్రజల భూమి కోసం 
ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పాదలు మాత్రమే 
అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, 
ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం 
ఏడ్వండి. “ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. 
రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. 
(ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివ 
సిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివ 
సిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి. 
(వ-16దేవ్పుడు పైనుండి తన ఆత్మను మనకు 
ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు దేశంలో 
మంచి లేదు. అది ఒక అరణ్యంలా ఉంది. కానీ భవిష్య 
త్తులో ఆ అరణ్యం కర్మెలు దేశంలా ఉంటుంది, అక్కడ 
న్యాయమైన తీర్పు వుంటుంది. మరియు కర్మెలు 
పచ్చని అడవిలా ఉంటుంది. అక్కడ మంచితనం 
ఉంటుంది. !”ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చి 
పెడ్తుంది. 'అందమైన శాంతి వనంలో నా ప్రజలు 
నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా (ప్రజలు 
నివసిస్తారు. నెమ్మదై న: + శాంతస్థలాల్లో వొరు నివసిస్తారు. 
19క్రానీ ఈ సరగతులు జరుగక ముందు అరణ్యం 
కూలిపోవాలి. ఆ పట్టుణం ఓడించబడాలి. 20మిల్రో 
కొంతమంది ప్రతి కాలువ దగ్గరా విత్తనాలు విత్తుతారు. 
మీ పశువులను, గాడిదలను మీరు స్వేచ్చగా తిరుగ 
నిస్తారు, తిననిస్తారు. మీరు చాలా నంతోషంగా 
ఉంటారు. 


చెడుగు మరింత చెడుగును పుట్టిస్తుంది 
3 3 మీరు యుద్దం చేసి ప్రజల దగ్గరు ్నండి దొంగి 
లిస్తారు, ఆ ప్రజలు మాత్ర ంమీ దగ్గర 
ఎన్నడూ ఏమీ Ss మీరు ప్రజల మీద 


యెషయా 32:9-33:12 


దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ 
లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు 
ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. 
మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ 
ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు 
మీరంటారు. 


2 “యెహోవా మామీద దయ చూపు నీ సహాయం 
కోసం మేము కనిపె పెట్టాం యెహోవా, ప్రతి 
ఉదయం మాకు బలం దయచేయి. మేం 
కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించు. 

3 నీ శక్తిగల స్వరం ప్రజలను భయపెడ్తుంది కనుక 
వారు నీ దగ్గర్నుండి పారిపోతారు. నీ 
మాహాత్మ్యం రాజ్యాలనే పారిపోయేట్యు 
చేస్తుంది.” 


“మీరు యుద్ధంలో వస్తువులు దొంగిలించారు. ఆ 
వస్తువులు మీ దగ్గర్నుండి తీసుకోబడతాయి. చాలా, 
చాలామంది వచ్చి మీ ధనాన్ని దోచుకొంటారు. అది 
మిడతలు వచ్చి మీ పంటలన్నింటినీ తినివేసే సంద 
ర్భంలాగా వుంటుంది. 

యెహోవా ఎంతో గృ ఆయన మహా 
ఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, 
మరివితదీంతో యెహోవా నింపుతాడు. 

6యెరూషలేమూ, నీవు దేవుని జ్ఞానంతో, తెలివితో 
ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు రక్షణతో ఐశ్వర్య 
వంతంగా ఉన్నావు. నీవు యో హోవాను గౌరవిస్తావు. 
అది నిన్ను ఐశ్వర్యవంతురాలిగా చేస్తుంది. కనుక నీవు 
కొనసాగుతావు అని నీవు తెలుసుకోవచ్చు. 

"కానీ, విను! బయట దేవదూతలు ఏడుస్తున్నారు. 
శాంతి సందేశం తీసుకొనివచ్చే ఆ దూతలు చాలా 
గట్టిగా ఏడుస్తున్నారు. *రోడ్డు నాశనం అయ్యాయి. 
వీధుల్లో ఎవ్వరూ నడవటం లేదు. ప్రజలు వారు 
చేసుకున్న ఒడంబడికలను ఉల్లంఘించారు. సాక్షుల 
రుజువులను అంగీకరించటానికి ప్రజలు నిరాకరిస్తు 
న్నారు. ఎవ్వరూ ఇతరులను గౌరవించటంలేదు. *దేశం 
వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, 
షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, 
కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి 
కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి. 

సీయుహోవా చెబుతున్నాడు, “ఇప్పుడు నేను 
లేచి నా మహిమను చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజ 
లకు ప్రముఖుడనవుతాను. ప్రజలారా మీరు పనికి 
మాలిన పనులు చేశారు. ఆ పనులు గడ్డలా, గడ్డిపోచలా 
ఉన్నాయి. అవి దేనికీ పనికిరావు. మీ ఆత్మ అగ్నిలా 
ఉండి మిమ్మల్ని కాల్చేస్తుంది. మనుష్యుల ఎముకలు 
సున్నంలా అయ్యేంత వరకు వారు కాల్చబడుతారు. 


యెషయా 33:13-34:13 


ప్రజలు ముశ్తకంపల్లా, ఎండిపోయిన పొదల్గా త్వరగా 
కారిపోతారు. 

క“దూరదేశాల్లో ఉన్న ప్రజలారా నేను చేసిన కార్యా 
లను గూర్చి వినండి. నాకు దగ్గర్గో వున్న ప్రజలారా, 
మీరు నా కక్తిని గూర్చి తెలుసుకోండి.” 

“సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ 
పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. 
“మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో 
ఎవరైనా బతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే 
ఈ అగ్ని దగ్గర ఎవరు బతకగలరు?” అని 
వారంటున్నారు. 

మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం 
ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకు 
తారు. ఆ (ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను 
హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు 
నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకా 
లను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు. 

16ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవి 
స్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా 
కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్ల 
పండూ ఉంటాయి. 

“రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌంద 
ర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు 
చూస్తారు. గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి 
మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు 
ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. 
ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు 
అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కిం 
చిన ఆ గూఢచారులు ఎక్కడి వాళ్లంతా పోయారు!” 
అని మీరు అనుకొంటారు. 


దేవుడు యెరూషలేమును కాపాడుతాడు 

20మన మతపరమైన పండుగల పట్టణం సీయో 
నును చూడు. ఆ అందమైన మా ౦తి స్థలం యిరూష 
లేమును చూడు. ఎన్నటేకీ కదలని జక గుడారంలా 
ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే 
మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు 
ఎన్నటికీ తాగిపోవు. **2ఎందుకంటే, శక్తిగల 
యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, 
పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు, 
పడవలుగాని లేక బలమెన ఓడలుగాని ఏమీ ఉండవు. 
ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్హ 
పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత 
గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. 
ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన 
చట్టాలను యెహోవా చెస్తాడు. యెహోవా మన 
రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత 





792 


యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. 
కుంటివాళ్లు సహా యుద్ధంలో గ గొప ప ఐశ్వర్యాలు సంపా 
దిస్తారు. అక్కడ జీవించే ఏ మనీషీ “నాకు జబు స 
అని చెప్పడు. అక్కడ నివసించే ప్రజలు పాపాలు 


క్షమించబడిన ప్రజలు. 


దేవుడు తన శత్రువులను శిక్షిస్తాడు 
ఏ4 రాజ్యములారా, దగ్గరగా వచ్చి, వినండి. 
(ప్రజలారా, మీరంతా దగ్గరగా ఉండి వినండి. 

భూమి, భూమిమీద ఉన్న ప్రజలు అందరూ ఈ 
సంగతులు వినాలి. *సకల రాజ్యాల మీదా, వాటి 
సైన్యాల మీదా యెహోవా కోపంగా ఉన్నాడు. 
యెహోవా వాళ్లందర్ని నాశనం చేస్తాడు వాళ్లందరు 
చంపబడేట్టు యెహోవా చేస్తాడు. “వారి శరీరాలు 
బయట పారవేయబడుతాయి. ఆ శవాలనుండి కంపు 
వస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది. 
ఆకాశాలు కాగితం చుట్టలా చుట్టబడతాయి. నక్షణ్రాలు 
చచ్చి, ద్రాక్ష లేక అంజూర చెట్ల ఆకులు రాలినట్లు 
రాలిపోతాయి. ఆకాశంలోని నక్షత్చాలన్నీ కరిగి 
పోతాయి. ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు 
ఇది జరుగుతుంది” అని యెహోవా చెబుతున్నాడు. 

చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా 
దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు టోషులని యెహోవా 
తీర్చు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే. “ఎందు 
కంటే, బొస్టా లో, ఎదోములో చంపబడే సమయం 
ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు గనుక. 
"కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడె దూడలు 
చంపబడుతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. 
దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది. 

కగ్షిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు 
గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయో 
నుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి 
యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు. 
ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము 
నేల మండుతున్న గంధకంలా ఉంటుంది. !0అగ్ని 
రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ 
ఆర్చివేయలేరు. ఎటోమునుండి పాగ శాశ్వతంగా 
లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయ 
బడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ 
ప్రయాణం చేయరు. "పక్షులు, చిన్న జంతువులు 
ఆ దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్రగూబలు, 
కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం “"హన్య ఎడారి” 
అని పిలువబడుతుంది. స్వతంత్రులు, నాయకులు 
అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ 
మిగిలి ఉండదు. 

అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల 
కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, 


793 


గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతు 
వులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. 
అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద షక్షులు నివసిస్తాయి. 
“అడవి పిల్టులు నక్కలతో కలిసి అక్కడ నివసిస్తాయి. 
అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకొంటాయి. 
రాళ్టులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం 
చూచుకొంటాయి. పాములు అక్కడ వుట్టలు 
'పెడ్తాయి. పాములు అక్కడ గుడ్డు పెడ్తాయి. గుడ్డు 
పగులుతాయి. పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకు 
తాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు 
వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ 
కలుసుకొంటాయి. 

యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి 
(వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతు 
వులు కలిసి ఉంటాయని ఆ [గ్రంథములో వ్రాయబడి 
ఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు 
చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట 
చేర్చటం జరుగుతుంది. 'వాటి విషయంలో చేయా 
ల్సిన దాన్ని దేవుడు న్నరయం చేశాడు. అప్పుడు దేవుడు 
వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గీతగీసి, 
వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం 
ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం 
వెంబడీ సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి. 


దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు 
35 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం 
ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది. 
అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతో 
షాన్ని వ్యక్తం చేయటం మొదలుపెడ్తుంది. అరణ్యం 
ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబా 
నోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోను 
లోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా 
యెహోవా మహిమో చూస్తారు గనుక ఇలా జరుగు 
తుంది. ప్రజలు మన యహోవా మాహాత్మ్యం 
చూస్తారు. 
బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బల 
"హీనమైన మోకాళ్లను బలపర్చండి. “ప్రజలు భయంతో, 
కలపరపడుతుస్నారు. " “బలంగా ఉండండి, భయపడ 
వద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, 
మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన 
వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా 
మిమ్మల్ని రక్షిస్తాడు. అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ 
చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు 
చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చవులు తెరువబడు 


తాయి. *కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. 





యెహోవా మహిమ నిర్గమ. 40:34-36 చూడండి. 


యెషయా 34:14-36:3 


ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి 
ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు 
పారటం మొదలై నప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన 
భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి. "ఇప్పుడు 
నీళ్లలా కనిపించే ఎండమావుల్ని (ప్రజలు చూస్తున్నారు. 
కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు 
ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. 
భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవి 
మృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు 
పెరుగుతాయి. 

ఆ నమయంలో అక్కడ ఒక రాజమార్గం 
ఉంటుంది. ఈ రాజమార్గం “ప es పవిత్ర రాజమార్గం” అని 
పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవ 
నీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. 
మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు. *ఆ 
మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హాని 
చేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు. ప్రమాద 
కరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ 
మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమె ఉంటుంది. 
10ద్రేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ 
(ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు 
సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ 
(ప్రజలు ఎప్పటికీ నంతోషంగా ఉంటారు. వారి 
సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. 
వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపే 
స్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారి 


పోతాయి. 
3 యూదాకు హిజ్కియా రాజు. అష్టూరుకు 
సన్హారీబు రాజు. హిజ్కియా రాజైన పదు 
నాలుగవ సంవత్సరంలో సన్లెరీబు యూదా పట్టణాల 
మీద యుద్ధం చేశాడు. మరియు సన్లెరీబు ఆ పట్టణా 
లను ఓడించేశాడు. యెరూషలేము మీద యుద్ధం 
చేయటానికి సశ్లెరీబు తన సై సై న్యాధిపతిని పంపించాడు. 
ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని 
హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సై న్యాధిపతి బలమైన 
తన సై న్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ 
సై న్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర 
ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి 
వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది. 

ఆ సై న్యాధిపతితో మాట్లాడుటకు ముగ్గురు మను 
ష్యులు యెరూషలేము నుండి బయటకు వెళ్లారు. 
వీరు హిల్కీయా కుమారుడు ఎల్యాకీము, ఆసాపు 
కుమారుడు యోవాహు, షెబ్నా, ఎల్యాకీము రాజభవన 
సంరక్షకుడు. యిహూవా అధికార పత్రాలు భద్ర 
పరచేవాడు; షెబ్బా రాజ్యపు కార్యదర్శి. 


అమ్లారీయులు యూదాను ఆక్రమించుట 


యషయా 36:4-20 


“సై న్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన 
హిజ్కియాతో ఈ సంగతులు చెప్పండి: మహారాజు, 
అప్టూరు రాజు చెబుతున్నాడు, మీ సహాయం కోసం 
మీరు దేనిని నమ్ముకొంటున్నారు? *మీరు గనుక మీ 
బలాన్నీ, తెలివిగల మీ యుద్ద తంత్రాలనూ నమ్ము 
కొంటే అవన్నీ నిష్రయోజనమే అని నేను చెబు 
తున్నాను. అవి వట్టి మాటలు తప్ప ఇంకేమీ లేదు. 
కనుక మీరు నాకు విరోధంగా ఎందుకు యుద్దం 
చేస్తారు? ఇప్పుడు నేను మల్లీ అడుగుతున్నాను, 
సహాయం కోసం మీరు ఎవరిని నమ్ముకొంటున్నారు? 
మీ సహాయం కోసం మీరు ఈజిప్టు మీద ఆధార 
పడ్తున్నారా? ఈజిప్టు విరిగిపోయిన కర్రలా ఉంది. 
ఆధారంగా మీరు దానిమీద ఆనుకొంటే, అది మీకు 
బాధ మాత్రమే కలిగిస్తుంది, మీ చేతికి గాయం చేస్తుంది. 
ఈజిస్ట్ర రాజు ఫరో సహాయంకోసం అతని మీద ఆధార 
పడే వాళ్లెవ్వరూ అతణ్ణి నమ్మలేరు. 





"అయితే మీరు అనవచ్చు, “మా సహాయం 
కోసం మేం మా దేవుడు యెహోవాను 
విశ్వసిస్తున్నాంి అని. అయితే యెహోవా బలి 
పీఠాలను, ఆరాధించే ఉన్నత న్థలాలను 
హిజ్కియా నాశనం చేసేశాడు అని నేనంటు 
న్నాను. ఇది నిజం, అవునా? యూదాకు, 
యెరూషలేముకు హిజ్కియా ఈ సంగతులు 
చెప్పటం సత్యం, “ఇక్కడ యెరూషలేములో 
ఒకే బలిపీఠం దగ్గర మీరు ఆరాధిస్తారు.” 

క అయినా మీరు ఇంకా యుద్ధం చేయాలనే 
అనుకొంటే, నా ప్రభువు, అష్షూరు రాజు మీతో 
ఈ ఒడంబడిక చేస్తాడు! “యుద్ద రంగంలో 
స్వారీ చేయగల రెండువేల మంది మీకు ఉంటే, 
నేను మీకు అన్ని గుర్రాలు ఇస్తాను. అలాగై నా 
సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, 
చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు 
ఓడించలేరు. అందుచేత ఈజిస్ట్ర సై నికుల మీద 
రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు? 

"మరియు నేను వచ్చి ఈ దేశంలో యుద్ధం 
చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని 
కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్టణాలను 
నాశనం చేసినప్పుడు యెహోవా నాతో 
ఉన్నాడు. “లేచి నిలబడే ఈ దేశానికి వెల్లి, 
దీని ్న నాశనం చేయి” అని యెహోవా నాతో 
చెప్పాడు. 








1! ఎల్యాకీము, ఇషెబ్నా, యోవాహు, “దయచేసి 
సిరియా భాషలో మాతో మాట్లాడు. మా యూదా 
భాషలో మాతో మాట్లాడవద్దు. నీవు యూదా భాషలో 
మాట్లాడితే, నగరం గోడమీద మనుష్యులు అర్థం చేసు 


794 


కొంటారు” అని ఆ సై న్యాధిపతితో చెప్పారు. కానీ 
సైన్యాధిపతి, “మీకూ, మీ యజమానుడు హిజ్కి 
యాకూ మాత్రమే చెప్పమని మా యజమాని నన్ను 
పంపించలేదు. ఆ గోడల మీద కూర్చొన్న మనుష్యు 
లతో కూడ చెప్పమని నా యజమాని నన్ను పంపిం 
చాడు. ఆ మనుష్యులకు ఆహారంగాని భోజనం గాని 
ఉండదు. వాళ్లు కూడా మీలాగే, వారి మల మూత్రాలనే 
తిని, తాగుతారు” అని చెప్పాడు. 

(అప్పుడు సైన్యాధికారి లేచి, పెద్ద స్వరంతో 
మాట్లాడాడు. అతడు యూదా భాషలో మాట్లాడాడు. 
“సై న్యాధికారి చెప్పాడు, “మహారాజు అపష్టూరు రాజు 
మాటలు వినండి: 

హిజ్కియా మిమ్మల్ని మోసం చేయనివ్వ కండి. 
అతడు మిమ్మల్ని రక్షించలేడు. యెహోవా మీద 
విశ్వాసం ఉంచండి, యెహోవా మనలను రక్షిస్తాడు. 
అష్షూరు రాజు మన పట్టుణం 'గలవకుండా యె హూవా 
చేస్తాడు" అని హిజ్కియా చెప్పినప్పుడు అతని 
మాటలు నమ్మవద్దు. 

16హిజ్మియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అప్టూరు 
రాజు మాట వినండి. అష్టూరు రాజు చెబుతున్నాడు, 
“మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు 
పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు 
(ప్రతి ఒక్కరు స్వతంతు లుగా ఇంటికి వెళ్లవచ్చును. 
ప్రతి ఒక్కరు తన స్వంత గాక్షవల్లినుండి గాక్షపండ్డు 
తినేందుకు స్వేచ్చ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత 
అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్చ ఉంటుంది. 
ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్చ 
ఉంటుంది. “నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి 
దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత 
వరకు మీరు ఇలా చేయవచ్చు. ఆ కొత్త దేశంలో 
మీకు మంచి ధాన్యం, కొత్త ద్రాక్షరసం ఉంటాయి. ఆ 
దేశంలో భోజనం, 'ద్రాక్షవనాలు ఉంటాయి.” 

కోహిజ్రి యా మిమ్మల్ని వెర్తివాళ్లనుగా చేయ 
నియ్యకండి. “యెహోవా మనలను రక్షిస్తాడు.” అని 
అతడు అంటాడు. అయితే యితర రాజ్యాల్లోని యితర 
దేవుళ్లు ఎవరైనా సరే వారిని అష్టూరు బలంనుండి 
రక్షించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 
లేదు. ఆ (ప్రజల్లో ప్రతి ఒక్కరినీ మేము ఓడించాం. 
హమాతు, అర్బదు దేవుళ్లు ఏమయ్యారు? వారు ఓడించ 
బడ్డారు. సెపర్వయీం దేవతలు ఎక్కడి? వారు ఓడించ 
బడ్డారు. సమరయ దేవుళ్లు ఆ ప్రజలను నా బలం 
నుండి రక్షించారా? లేదు. 

2?ఆ రాజ్యాలన్నింటిలో నా బలం నుండీ తన 
ప్రజలను రక్షించగలిగిన ఒక్క దేవుని పేరు నాకు 
చెప్పండి. నేను వాళ్లందర్నీ ఓడించేశాను. అందుచేత 
నా బలంనుండి యుహోవా యిరూషలేమును 
రక్షించజాలడు. 





795 


?!యిరూషలేములోని ప్రజలు చాలా మౌనంగా 
ఉన్నారు. ఆ సై న్యాధికారికి వారు జవాబు చెప్పలేదు. 
(హిజ్కియా ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “ఆ సైన్యాధి 
కారికీ చెవృవద్డ అని హిజ్కియా 
ఆజ్ఞాపించాడు.) 

“అప్పుడు రాజభవన అధికారి (హిజ్కియా కుమా 
రుడు ఎల్యాకీము) రాజ్య కార్యదర్శి (షెబ్నా) అధికార 
పత్రాలు భద్రపరిచే అధికారి (ఆసాపు కుమారుడు 
యోవాహు వారి బట్టలు చింపివేశారు. (వారు చాలా 
విచారించినట్టు ఇది సంకేతం) ఆ ముగ్గురు మను 
ష్యులూ హిజ్కియా దగ్గరకు వెళ్లి, సైన్యాధికారి తమతో 
చెప్పిన సంగతులన్నీ అతనితో చెప్పారు. 


జవాబం 


హిజ్కియా దేవుణ్ణి సహయం చేయమని అడుగుట 

37 సైన్యాధికారి సందేశం హిజ్కియా విన్నాడు. 

ఆ సందేశం అతడు విన్నప్పుడు, హిజ్కియా 
తన బట్టలు చింపేసుకొన్నాడు. అప్పుడు హిజ్కియా 
సంతాప నూచకమైన ప్రత్యేక వస్త్రాలు ధరించి 
యెహోవా మందిరానికి వెళ్లాడు. 2రాజభవన అధికారిని 
(ఎల్యాకీము), రాజ్య కార్యదర్శిని (షెబ్నా, యాజ 
కుల్లో పెద్దలను, ఆమాజు కుమారుడు యషయా 
దగ్గరకు హిజ్కియా పంపించాడు. ఈ ముగ్గురు మను 
ష్యులూ సంతాప వస్త్రాలు ధరించారు. 

ఈ మనుష్యులు యెషయాతో చెప్పారు: “ఈ 
రోజు దుఃఖం, విచారం వ్యక్తం చేసే ప్రత్యేక సంతా 
పదినంగా ఉండాలని హిజ్కియా రాజు ఆదేశిం చాడు. 
ఇది చాలా విచారకరమెన రోజుగా ఉంటుంది. ఆ 
రోజు శిశువు జన్మించాల్సినప్పట్టికీ, తల్లిలో నుండి 
బయటకు వచ్చే కక్తి లేక అది బయటకు రాని రోజులా 
అది ఉంటుంది. *ఒక వేళ, మీ దేవుడు యెహోవా, 
ఆ సైన్యాధికారి చెప్పిన సంగతులు వింటాడేమో జీవం 
గల దేవుణ్ణి గూర్చి చాలా చెడ్డ మాటలు మాట్లాడేందుకు 
అష్షూరు రాజు పే న్యాధికారీని పంపించాడు. "ష్పరియు 
మీ దేవుడు యెహోవా ఆ చెడు సంగతులు విన్నాడు. 
మిగిలి ఉన్న కొద్దిమంది ఇశ్రాయేలు (ప్రజల కోసం 
దయచేసి స్టా ర్థించండి. న 

5-6 హిశ్రాయా సేవకులు యెషయా దగ్గరకు 
వెళ్లారు. యెషయా వాళ్లతో చెప్పాడు: “మీ యజమాని 
యైన హిజ్కియాకు ఈ విషయాలు చెప్పండి: 
యెహోవా చెప్పునదేమనగా, "సై న్యాధిపతి నుండి 
విన్న మాటలకు మీరు భయపడవద్దు. అష్షూరు రాజు 
దగ్గర నుండి వచ్చిన ఆ “కుర్ర వాళ్లు” నన్ను గూర్చి 
చెప్పిన చెడు విషయాలు నమ్మవద్దు. "చూడండి, 
అష్టూరుకు విరోధంగా నేను ఒక ఆత్మను పంపిస్తాను. 
అష్టూరు రాజు యొక్క దేశానికి ఒక ప్రమాదం గూర్చి 
హెచ్చరిక చేస్తూ అతనికి సమాచారం అందుతుంది. 
కనుక అతడు తిరిగి తన దేశం వెళ్లిపోతాడు. ఆ సమ 





యెషయా 36:21-37:19 


యంలో అతని స్వంత దేశంలోనే నేను అతల్ణి ఒక 
ఖడ్గంతో చంపేస్తాను.” 


సిరియా సైన్యం యెరూషలేమును విడచుట 

కఫఅష్టూరు రాజుకు సమాచారం అందింది. “ఇథి 
యోపియా రాజు తిర్హాకా నీతో యుద్దం చేయటానికి 
వస్తున్నాడు” అని ఆ సమాచారం తెలియజేసింది. 
కనుక అష్టూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నాకు 
వెళ్లాడు. సైన్యాధికారి ఇది విని, అష్టూరు రాజు యుద్దం 
చేస్తున్న లిబ్నా పట్టణం వెళ్లాడు. అప్పుడు సై న్యాధికారి 
హిజ్కియా దగ్గరకు సందేశకులను పంపించాడు. సైన్యా 
ధికారి చెప్పాడు. “యూదా రాజు హిజ్కియాతో 
మీరు ఈ సంగతులు చెప్పండి: 

నీవు నమ్ముకొన్న దేవుని ద్వారా వెరివాడవు 
కావద్దు. “అప్లూరు రాజు చేత యెరూషలేమును దేవుడు 
ఓడిపోనివ్వడు!” అని చెప్పవద్దు. 

11రిసండ్రి అష్హారు రాజులను గూర్చి మీరు 
విన్నారు. ప్రతి దేశంలోని ప్రజలను వారు ఓడించారు. 
మరియు అష్షూరు రాజు నిన్నుకూడ ఓడించి, చంపు 
తాడు. !ఆ ప్రజల దేవుళ్లు వాళ్లను రక్షించారా? లేదు. 
నా తండ్రులు (పూర్వీకులు) వారిని నాశనం చేశారు. 
గోజాను, హారాను, రెజెపు పట్టణాలను, తెలశ్శారులో 
నివసిస్తున్న ఏదేను ప్రజలను నా ప్రజలు ఓడించారు. 
'వామాతు, అర్బాదు రాజులు ఎక్కడ? సెపర్వ 
యీము రాజు ఎక్కడ? హేన, ఇవ్వా రాజులు ఎక్కడ? 
వారి పని అయిపోయింది. వాళ్లంతా నాశనం చేయ 
బడ్డారు. 


హిజ్కియా దేవునికి ప్రార్థించుట 

హిజ్కియా ఆ మనుష్యుల దగ్గర నుండి ఆ 
ఉత్తరం అందుకొని, దానిని చదివాడు. అప్పుడు 
హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్ళాడు. 
హిజ్కియా ఉత్తరం తెరిచి, దానిని యెహోవా ముందర 
దానిని పరిచాడు. హిజ్కియా యెహోవాను స్టార్థిం 
చటం మొదలు పెట్టాడు. హిజ్కియా చెప్పాడు: 

ley నర్వశక్తిమంతుడై న యెహోవా, ఇశ్రాయేలీ 
యుల దేవా, కెరూబు దూతల మధ్య నీవు ౬ రాజుగా 
ఆసీనుడవయ్యావు. భూలోక రాజ్యాలన్నింటినీ 
పాలించే దేవుడవు నీవు ఒక్కడవే, భూమ్యాకాశాలను 
నీవే చేశావు. నా ప్రార్థన ఆలకించు! నీ నేత్రాలు 
తెరచి, సన్లెరీబు పంపిన ఈ వార్త చూడు. సన్లైరీబు 
నాకు ఈ సందేశం పంపించాడు జీవముగల దేవుడవె న 
నిన్ను గూర్చి చెడు విషయాలను ఈ సందేశం చేబు 
తోంది. 

15 యైహోవా, అష్టూరు రాజులు నిజంగానే ల్ని 
దేశాలనూ, వాటి స్థలాలనూ నాశనం చేశారు. 
దేశాల దేవుళ్లను అష్పూరు రాజులు కాల్చివేశారు. న 


యషయా 37:20-33 


వారు నిజమైన దేవుళ్లు కారు. అవి కేవలం మనుష్యులు 


796 


లను నిన్ను నాశనం చేయనిచ్చాను. నా పనిలో 





చేసిన విగ్రహాలే. అవి కేవలం రాయి, చెక్క మాత్రమే. 
అందుకే వాటిని వారు నాశనం చేయగలిగారు. ౌోకానీ 
నీవు యెహోవా, మా దేవుడివి. కనుక అష్టూరు రాజు 
బలంనుండి దయతో మమ్మల్ని రక్షించు. అప్పుడు 
నీవే యహోవా అని, నీవు మత్రమే దేవుడవు అని 
మిగిలిన రాజ్యాలన్నీ ఆలుసుకోతచాతు. 


హిజ్కియాకు దేవుని జవాబు 

?!అప్పుడు ఆమోజు కుమారుడు యెషయా 
హిజ్కియాకు ఒక సందేశం పంపించాడు. యెషయా 
చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు 
నీవు ప్రార్థన చేశావు, 'సన్హైరీబు దగ్గర్నుండి వచ్చిన 
సందేశాని. స నూరి ౧ నీవు న్‌ స్టార్థించావు." 

22యుహోవా నీ నోర్ట్‌న విన్నాడు, నన్ను నీ 
దగ్గరకు రమ్మన్నాడు. గజ యహూ నుండి వచ్చిన 
సందేశం: 





ఓ సీయోను పెండ్లి కుమార్తె (యెరూషలేము) 
ప్రజలు నీ దగ్గర దొంగిలించారు ప్రజలు నిన్ను 
ఎగతాళి చేశారు. యెరూషలేము కుమారీ ప్రజలు 
నిన్ను గూర్చి చెడు విషయాలు తలచారు. 

3 ఓ అష్బూరు రాజా, నన్ను గూర్చి నీవు చెడు 
విషయాలు చెప్పావు. నీవు నాకు విరోధంగా 
మాట్లాడావు. నేను ఎవరినో నీకు తెలుసా? నీ 
కళ్టు పైకెత్తి ఆకాశం వైపు చూడు. ఇశ్రాయేలీ 
యుల పరి శుడ్దుణ్ణి గూర్చి నీవు చెడు విషయాలు 
చెప్పినట్టు నీవు చూస్తావు.” 

2* యెషయా ఇంకా ఇలా చెప్పాడు, “నా ప్రభువు 
యెహోవాను గూర్చి చెడు సంగతులు చెప్పడా 
నికి నీవు నీ సేవకులను వాడుకొన్నావు. నీవు 
ఇలా అన్నావు: నేను చాలా శక్తీిమంతుణి. నాకు 
ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. లెబానోను మహా 
పర్వతాల మీదుగా దాటించి నా రథాలను నేను 
తీసుకొని వచ్చాను. లెబానోను మహా వృక్షాలను 
(సైన్యా లను) అన్నింటినీ నేను నరికివేశాను. 

2 ఈజిప్టులోని (ప్రతి నదికీ నేను వెళ్లాను. ఆ 
నదులన్నింటి నీళ్లతో నేను నా చేతులు నింపు 
కొన్నాను. నేను ఆ నీళ్లు తాగాను. నా స్వంత 
శక్తితో, ఈజిప్టులోని నదులన్నింటినీ (శక్తిని నేను 
నాశనం చేశాను.” 

26 అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది 
నీవు వినలేదా? “అష్టూరు రాజా, దేవుడనై న 
నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు 
ఎప్పుడో విన్నావు. చాలాకాలం కిందట నేను 
అష్లూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి 
నేనే తీసుకొని వచ్చాను. మిగిలిన ఇతర పట్టణా 


నెనె నిన్ను వాడు కొని, ఆ పట్టణాలను రాళ్ల 
కుప్పలుగా చేశాను. 

27 “ఆ పట్టణాల్లో జీవించిన మనుష్యులు బల 
"హీనులు. ప్రజలు భయపడేవాళ్లు, సిగ్గుపడే వాళ్లు. 
ఆ మనుష్యులు పాలంలో గడ్డిలాంటి వాళ్లు. వారు 
ఇండ్ల కప్పుల మీద మొలకెత్తే గడ్డీలాంటి వారు. 
ఆ గడ్డి ఎదుగక ముందే వేడి ఎడారి గాలికి కాలి 
పోతుంది. 

ఇకళన్సి సైన్యం, నీ యుద్దాలు అన్నింటిని గూర్చి 
నాకు తెలుసు. నీవు ఎప్పుడు విశ్రాంతి తీసు 
కొన్నావో నాకు తెలుసు. నీవు ఎప్పుడు యుద్ధా 
నికి వెళ్లావో నాకు తెలుసు. యుద్ధంనుండి నీవు 
ఇంటికి * ఎప్పుడు తిరిగి వచ్చావో నాకు తెలుసు. 
నీవు నా మీద కోపంగా ఉన్నా వని నాకు తెలుసు. 

29 “నీవు నా మీద కోపంగా ఉన్నావు, నన్ను గూర్చి 
చెడ్డగా మాట్లాడావు. నీవు చెప్పిన విషయాలు 
నేను విన్నాను. కనుక నిన్ను నేను శిక్షిస్తాను. నీ 
ముక్కుకు నేను గాలం వేస్తాను; నీ నోటికి 
నేను క్రైం వేస్తాను. అప్పుడు నీవు నా దేశాన్ని 
విడిచి, నీవు వచ్చిన దారినే పోయేట్టు నేను 
నిన్ను వెళ్లగొడతాను.” 


హిజ్యియాకు యెహోవా సందేశం 

అప్పుడు యెహోవా హిజ్కియాతో చెప్పాడు: 
“హిజ్కియా, ఈ మాటలు సత్యమని నీకు చూపించ 
టానికి నీకు నేను ఒక గురుతు ఇస్తాను. ఈ సంవత్సరం 
తినేందుకు మీరు ధాన్యపు గింజలు నాటారు. కనుక 
పోయిన సంవత్సరపు పంటనుండి విచ్చలవిడిగా పండిన 
ధాన్యాన్ని ఈ సంవత్సరం మీరు తింటారు. కానీ మూడు 
సంవత్సరాలకు మీరు నాటుకొన్న ధాన్యం మీరు 
తింటారు. ఆ పంటలను మీరు కోస్తారు. తినేందుకు 
మీకు సమృద్ధిగా ఉంటుంది. మీరు రాక్ష వల్టులు నాటి, 
వాటి ఫలాలు తింటారు. 

యూదా వంశంలో కొంతమంది ప్రజలు రక్షించ 
బడతారు. ఆ కొద్దిమంది మనుష్యులు చాలా పెద్ద 
రాజ్యంగా తయారవుతారు. ఆ ప్రజలు భూమిలో 
లోతుగా వేర్లు తన్ని, బలంగా ఎదిగే మొక్కల్లా ఉంటారు. 
అప్పుడు ప్రజలకు నేలమీద విస్తారమైన ఫలం (పిల్లలు) 
ఉంటుంది. * ఎందుకంటే, యెరూషలేము నుండ. కొద్ది 
మంది మనుష్యులు బతికివస్తారు. సీయోను కొండ 
నుండి బతికిన వారు వస్తారు.” సర్వశక్తిమంతుడై న 
యెహోవా బలీయమైన ప్రే ప్రేమ దీనిని చేస్తుంది. 

ఫోక్షనుక్ర అష్టూరు రొహ గురించి యెహోవా 
చెబుతున్నాడు, 


“నీవు ఈ పట్టణంలో ప్రవేశించవు. నీవు ఈ 
పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు. నీ 


797 


డాళ్లతో నీవు ఈ పట్టణం మీద యుద్దానికి 
కదలి రాలేవు. పట్టణం గోడలకు నీవు ఒక్క 
దిబ్బను కూడ కట్టలేవు. 

34 “నీవు వచ్చిన దారినే నీ దేశానికి తిరిగి వెళ్లిపోతావు. 
నీవు ఈ పట్టణంలో ప్రవేశించవు. ఈ సందేశం 
యెహోవా దగ్గ ర్నుండి వచ్చింది. 

స ఈ పట్టణాన్ని నేను కాపాడి, రక్షిస్తాను. నా 
కోసమూ, నా సేవకుడు దావీదు కోసమూ నేను 
దీనిని చేస్తాను.” 


ఫోకనుక యెహోవా దూత వెళ్లి, అష్టూరి వారి 
బసలో ఒక లక్ష ఎనభై అయిదు వేలమంది మనుష్యు 
లను చంపేశాడు. మర్నాడు ఉదయం మనుష్యులు 
లేచి చూడగా, వారి చుట్టూ చచ్చిన శవాలే. వారికి 
కనబడ్డాయి. */కనుక అష్షూరు రాజు నీనెవెకు తిరిగి 
వెళ్లి అక్కడే ఉండిపోయాడు. 

క రోజు సన్హైరీబు అతని దేవుడు నిస్రోను గుడిలో 
పూజిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతని ఇద్దరు 
కుమారులు, అద్రమ్మెలెకు, షెరెజెరు కత్తితో అతనిని 
చంపేశారు. తర్వాత ఆ కుమారులు అరారాతుకు పారి 
పోయారు. అందుచేత సన్హైరీబు కుమారుడు ఎసర్ల 
ద్వోను అష్టూరుకు కొత్త రాజు అయ్యాడు. 


హిజ్కియా జబ్బు 
3 8 ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. 
అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. 
ఆమాజు కుమారుడు యిషయా ప్రవక్త అతన్ని 
చూడటానికి వెళ్లాడు. 

“నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా 
నాకు చెప్పాడు. “త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక 
నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం 
చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు' 
అని యెషయా రాజుతో చెప్పాడు.” 

హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన 
చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, 
పోయెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మక 
మైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి 
జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే 
నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం 
మొదలు బెట్టాడు. “యెహోవా దగ్గర్నుండి యెషయా 
ఈ సందేశాన్ని స్వీకరించాడు; 

వోహిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పం, నీ 
పూర్వీకుడై న దావీదు దేవుడు, యెహోవా చెప్పే 
సంగతులు ఇవి, “నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ 
దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్టు 
పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను. ్‌అష్టూరు 
రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ 


యెషయా 37:34-38:14 


పట్టణాన్ని నేను రక్షిస్తాను.” ?2* కానీ హిజ్కియా, 
“నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా 
దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా 
మందిరానికి వెళ్త గలుగుతానని రుజువుచేసే సంకేతం 
ఏమిటీ?” అని యెషయాను అడిగాడు. 

"యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు 
చూపించేందుకు యిదే సంకేతం. 

కోచూడు, ఆహాజు మెట్ట మీద ఉన్న నీడను పది 
అడుగులు వెనుకకు వ్లోటట్టు నేను చేస్తున్నాను. 

దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు 
వెళ్తుంది.” 

21* అప్పుడు యెషయా, “నీవు అంజూరపు 
పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, 
నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు. 

హిజ్కియా రోగమునుండి స్వస్థత పొంది నప్పుడు 
(వ్రాసిన ఉత్తరం: 


10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బతుకుతానని 
నాలో నేను అనుకొన్నాను. కానీ నేను పాతాళ 
ద్వారాలగుండా వెళ్ళాల్సిన సయయం అది. 
ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే 
గడపాలి. 
కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభు 
వెన యెహోవాను నేను మరల చూడను. 
భూమిమీద మనుష్యులు జీవిం చుట నేను మరల 
చూడను. 
నా ఇల్టు, నా గొర్రెల కాపరి గుడారంలాగి వేయ 
బడి నానుండి తీసివేయబడుతుంది. మగ్గము 
నుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా 
పని అయిపోయింది. ఒక్క రోజులో ఉదయం 
నుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు 
తీసుకొని వచ్చావు. 

రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను. 

అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు 

అణగ దొక్కబడ్డాయి. ఒక్క రోజులో ఉదయం 
నుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు 
తీసుకొని వచ్చావు. 

14 నేను గువ్వలా మూల్లాను. నేను పక్షిలా ఏడ్చాను. 
నా కళ్లు శీణించాయి కానీ నేను ఆకాశం తట్టు 
చూస్తూనే ఉన్నాను. నా (ప్రభువా, నాకు కష్టాలు 
ఉన్నాయి. నాకు సహాయం చేస్తానని వాగ్దానం 
చేయుము.” 





22వ వచనము హీబ్రూ ప్రతుల్లో ఇది ఈ అధ్యాయపు 
చివరి వచనము. 


21వ వచనము హీబ్రూ (ప్రతుల్లో ఇది చివరిలో 21వ వచన 
ముగా వ్రాయబడివుంది. 


యషయా 38:15-40:6 


5 నేనేం చెప్పగలను? జరిగేదేమిటో నా ప్రభువా 
నాకు చెప్పాడు. నా యజమాని దానిని జరిగి 
స్తాడు. నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలి 
గాయి. కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీను 
డనుగా ఉంటాను. 

16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ 
కష్ట సమయాన్ని ఉపయోగించు నా ఆత్మ బల 
పడి, ఆరోగ్యంగా ఉండేందుకు నహాయం 
చేయుము. నేను బాగుపడేందుకు సహాయం 
చేయి. మరల జీవించేందుకు నాకు సహాయం 
చేయుము. 

7 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి. 
ఇప్పుడు నాకు శాంతి ఉంది. నీవు నన్ను ఎంతో 
'ప్రేమిస్తున్నావు. నీవు నన్ను సమాధిలో మురిగి 
పోనివ్వలేదు. నీవు నా పాపాలన్నీ క్షమించావు. 
నీవు నా పాపాలను దూరంగా పారవేశావు. 

“5 వచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు. పాతాళం 
లోని ప్రజలు నిన్ను స్తుతించరు. చచ్చినవాళ్లు 
సహాయం కోసం నిన్ను నమ్ముకోరు వారు భూగ 
రృంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్టాడరు. 

౫ నేడు నాలాగే బతికి ఉన్న మనుష్యులే నిన్ను 
స్తుతించేవారు. నీవు నమ్మదగిన వాడవని ఒక 
తండ్రి తన పిల్లలతో చెప్పాలి. 

20 కనుక నేను అంటాను, “యేహోవా నన్ను రక్షిం 
చాడు కనుక మా జీవిత కాలమంతా సము 
యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయి 
ద్యాలు వాయిస్తాం.” 


బబులోను నుంచి సందేశహరులు 
ఆ కాలంలో బలదాను కుమారుడు మెరోద 
3 9 కృలదాను బబులోనుకు రాజు. మెరోదక్‌ ఉత్త 
రాలు, కానుకలు హీజ్కియాకు పంపించాడు. 
హిజ్కియా జబ్బుపడి బాగయ్యాడని విన్నందువల్ల 
మెరోదక్‌ కానుకలు పంపించాడు. 
25ఈ కానుకలు హిజ్కియాకు చాలా సంతోషం 
కలిగించాయి. అందుచేత హిజ్కియా, మెరోదక్‌ మను 
ష్యులను తన రాజ్యంలోని ప్రత్యేక వస్తువులను చూడ 
నిచ్చాడు. తన సకల ఐశ్వర్యాలు, వెండి, బంగారం, 
ఖరీదైన తైలాలు, పరిమళాలు ఆ మనుష్యులకు 
హిజ్కియా చూపించాడు. యుద్ధంలో ఉపయోగించే 
కత్తులు, డాళ్లు హిజ్కియా చూపించాడు. హిజ్కియా 
దాచి ఉంచినవన్నీ వారికి చూపించాడు. తన ఇంట్లో, 
రాజ్యంలో ఉన్నవి అన్నీ హిజ్కియా వారికి 
చూపించాడు. 
3 ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ 
మనుష్యులు ఏమన్నారు? వాళ్ళు ఎక్కడ్నుంచి 
వచ్చారు? అని అతన్ని అడిగాడు. 


798 


“ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా 
దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబులోను నుండి 
వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు. 

“కనుక యెషయా, “నీ రాజ్యంలో వాళ్లు ఏమి 
చూశారు?” అని అతల్ణి అడిగాడు. 

“నా రాజభవనంలో సమస్తమూ వాళ్లు చూశారు. 
నా ఐశ్వర్యాలన్నీ నేను వారికి చూపించాను” అని 
చెప్పాడు హిజ్కియా. 5హిజ్మియాతో యెషయా ఇలా 
చెప్పాడు: “సర్వ శక్తిమంతుడై న యెహూవా మాటలు 
ఆలకించు. భవి ష్యత్తులో, నికు ఉన ్నదంతా బబులో 
నుకు తీసుకొని పోబడుతుంది. ధనం అంతా తీసుకొని 
పోబడుతుంది. ఏమీ విడువబడదు. సర్వశక్తిమంతుడై న 
యెహోవా చెప్పాడు ఇది. “బబులోను రాజు నీ 
కుమారులను నీనుండి పుట్టే కుమారులను తీసుకొని 
పోతాడు. నీ కుమారులు బబులోను రాజభవనంలో 
అధికారులు అవుతారు.” 

కీహిజ్కియా, “యెహోవానుండి వచ్చిన ఈ 
మాటలు వినుటకు నాకు ఇంపుగా ఉన్నాయి” అని 
యెషయాతో చెప్పాడు. (“నేను రాజుగా ఉన్నంత 
వరకు కష్టం ఏమీ ఉండదు, శాంతి ఉంటుంది” అను 
కొన్నందువల్ల హిజ్కియా ఇలా చెప్పాడు.) 


శ్రాయేలు శిక్ష ముగుస్తుంది 

40 మీ దేవుడు చెబుతున్నాడు, “ఆదరించండి, 

నా ప్రజలను ఆదరించండి! 

2 యెరూషలేముతో దయగా మాట్లాడండి. “నీ సేవా 
సమయం అయిపోయింది నీ పాపాలకు విలువ 
నీవు చెల్లించావు' అని యెరూషలేముతో చెప్పండి 
యెరూషలేము చేసిన (ప్రతి పాపానికి రెండేసి 
సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు. 

3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున |. 
శబ్దం మీరు వినగలరు. “యెహోవా మార్గాన్ని 
సిద్ధం చేయండి. ఎడారిలో మన దేవుని కోసం 
తిన్ననిదై న ఒక రాజమార్గాన్ని వేయండి. 

* పతి లోయనూ పూడ్చండి ప్రతి పర్వతాన్ని 
కొండను చదును చేయండి. వంకర మార్గాలను 
చక్కగా చేయండి. కరకు నేలను సమనేలగా 
చేయండి. 

౨ అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది 
మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను 
చూస్తారు. సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగ 
తులు చెప్పాడు' కనుక ఇది జరుగుతుంది.” 

6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని. కనుక 
ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?” ఆ 
స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు 
అందరూ గడ్డిలా ఉన్నారు. మనుష్యుల మంచి 
తనం కొత్త గడ్డి పరకలా ఉంది. 


యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద 
వీస్తుంది. ఆ గడ్డి ఎండిపోయి. + చస్తుంది. సత్యం 
ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి. 

గడ్డీ చచ్చిపోయి ఎండిపోతుంది. కానీ మన దేవుని 
మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.” 


రక్షణ: దేవుని శుభ వార్త 
సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. 
ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రక 
టించు. యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభ 
వార్త ఉంది. భయపడవద్దు. గట్టిగా మాట్లాడు. 
యూదా పట్టుణాలన్నింటికి ఈ విషయాలు 
చెప్పు: “చూడు, ఇదిగో మీ దేవుడు! 
చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తు 
న్నాడు. మనుష్యులందరినీ పాఠించుటకం 
ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా 
తన (ప్రజలకు (ప్రతిఫలం తెస్తాడు. వారి జీతం 
యైహూవ్లా దగ్గర ఉంది. 
గొర్రెల కాపర్‌. తన గొర్రెలను నడీపించినట్టు 
యెహోవా తన (ప్రజలను నడిపిస్తాడు. 
యెహోవా తన హస్తాన్ని (గక్తిని ఉపయోగించి 
తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు. గొర్రె 
పిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన 
తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్టులు 
ఆయన చెంత నడుస్తాయి.” 


దేవుడు లోకాన్ని చేశాడు; దాన్ని ఆయన 
పరిపాలిస్తాడు 

మహా సముద్రాలను తన పిడికిటిలో కొలి చింది 
ఎవరు? ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని 
ఉపయోగించింది ఎవరు? భూమిమీద ధూళి 
అంతటినీ కొరి చేందుకు పాత్రను ఉపయోగిం 
చింది ఎవరు? పర్వతాలను, కొండలను తూకం 
వేసేందుకు తానులను ఉపయోగించింది 
ఎవరు? యెహోవాయే. 

యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన 
ఆత్మకు ఎవరూ చెప్పలేదు. యెహోవా చేసిన 
వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన 
వారెవరూ లేరు. 

యెహోవా ఎవరి సహాయమెనా అడిగాడా? 
న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా 
యెహోవాకు నేర్చించారా? యెహోవాకు 
ఎవరైనా తెలివిని ఉపదేశించారా? యెహోవా 
జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా 
నేర్చించారా? లేదు. ఇవన్నీ యెహోవాకు 
ముందే తెలుసు. 

చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ 
ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే 





799 


20 


2 


22 


2 


3 


24 


2 


on 


యిషయా 40:7-25 


ఒక బొట్టు వంటివి. దూర దేశాలన్నింటినీ 
యెహోవా తీసుకొని ఆయన వాటిని తన 
తానులో వేస్తే అవి చిన్న ధూళి కణాల్లా 
ఉంటాయి. 

యెహోవాకు సమిధలుగా లబానోను చెట్లన్నీ 
చాలవు. లెబానోను జంతువులన్నీ యెహో 
వాకు బలి అర్పణగా చాలవు. 

లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే 
రాజ్యాలు శూన్యం దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ 
కలిసి ఏ మాత్రం విలువ చేయవు. 


దేవుడు ఎలాంటివాడని ప్రజలు ఊహించలేరు 
నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా? లేదు 
నీవు దేవుని పటము చేయగలవా? లేదు. 

కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్క 
నుండి విగ్రహాలు చేసి వాటికి దేవుళ్లని పేరు 
పెడుతున్నారు. ఒక పనివాడు ఒక విగ్రహం 
చేస్తాడు. బంగారం పనివాడు ఆ విగ్రహానికి 
బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ 
విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు. 

పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు. కనుక 
పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు. 
తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక 
దేవుని బొమ్మ చెక్కిస్తాడు. అదీ, పేదవాని 
దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు. 
తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ? తప్పక 
అది నీవు విన్నావు. ఆదిలోనే ఎవరో ఒకరు 
నీతో సత్యం చెప్పారు. భూమిని చేసింది ఎవరో 
తప్పక నీకు తెలుసు. 

నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని 
ఉంటాడు. ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు 
మిడతల్లా ఉంటారు. ఆయన ఆకాశాలను బట్టు 
తెరచినట్టు తెరిచాడు. ఆయన ఆకాశాలను ఒక 
గుడారంలా దాని కింద కూర్చునేందుకు 
పరిచాడు. 

నిజమైన దేవుడు పరిపాలకులను పాము ఖ్యత 
లేనిపారినిగా చేస్తాడు. ఆయన ఈ లోకపు న్యాయ 
మూర్తులను పూర్తిగా నిష్టయోజకులనుగా 
చేస్తాడు. 

ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు 
భూమిలో నాటబడ్డారు కానీ వారు నేలలో వేరు 
తన్నుకొనక ముందే దేవుడు ఆ మొక్కల మీద 
గాలి విసరజేస్తాడు. దాంతో అవి చచ్చి, ఎండి 
పోతాయి. గాలి వాటిని గడ్డి పరకల్గా కొట్టుకొని 
పోజేస్తుంది. 

పరిశుద్దుడు (దేవుడు) చెబుతున్నాడు: “నన్ను 
నీవు ఎవరితోనైనా పోల్చగలవా? లేదు. నాకు 
ఎవరు సమానం కాదు. 





యెషయా 40:26-41:13 


2 పెన ఆకాశాలను చూడు ఆ నక్షశ్రా లన్నింటినీ 
ఏవరు సృష్టించారు? ఆకాశంలోని ఆ" సైన్యాలు 
అన్నింటిని ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం 
దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతు 
డైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, అందు 
చేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.” 

=” యాకోబూ, ఇది నిజం! ఇశ్రాయేలూ, దీనిని 
నీవు నమ్మాలి! “నేను జీవించే విధము 
యహోవా చూడలేదు దేవుడు నన్ను కనుగొని 
శిక్షించాడు” అని నీవెందుకు చెపుతున్నావు? 

25 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి 

అవసరంలేదు. భూమిమీద దూర స్థలాలని ్నంటినీ 

యెహోవాయే నృష్టించాడు యెహోవా 
నిత్యమూ జీవిస్తాడు. 

బలహినులు బలంగా ఉండేటట్టు యెహోవా 

సహాయం చేస్తాడు. శక్తిలేని వాళ్లను ఆయన శక్తి 

మంతులుగా చేస్తాడు. 

30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి 
కావాలి. చివరికి బాలురు కూడ తొట్రి ల్లి, పడి 
పోతారు. 

31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన 
మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల 
వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు 
కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. వారు విశ్రాంతి 
అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు 
తీస్తూ ఉంటారు. వారు అలసి పోకుండా 
నడుస్తారు. 


29 


యెహోవా శాశ్వతమైన సృష్టికర్త 
41] యెహోవా చెబుతున్నాడు: “దూర 
దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు 
రండి. దేశాల్దారా ధైర్యంగా ఉండండి. నా దగ్గరకు 
వచ్చి మాట్లాడండి. మనం కఠిసికొందాం. ఎవరిది 
సరియైనదో న్షిర్ణయించేద్దాం. 

2 ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పు 
నుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది 
ఎవరు? మంచితనం నాతో కూడ నడుస్తుంది. 
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను 
ఓడిస్తాడు. వారు ధూళి అవుతారు. అతడు తన 
విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు. 
వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారి 
పోతారు. 

3 అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధ 
నొందడు. అతడు అంతకు ముందు ఎన్నడూ 
వెళ్లని స్థలాలకు వెళ్తాడు. 

4 “ఈ సరీగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది 
ఎవరు చేశారు? ఆదినుండి మనుష్యులందరినీ 


800 


పిలిచింది ఎవరు? యెహోవాను నేనే ఈ సంగ 
తులను చశాను. యహూవాను నన మొట్ట 
మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ 
ఉన్నాను. అన్నీ ముగింపు అయిన తర్వాత కూడ 
నేను ఇక్కడ ఉంటాను. 

5 దూర దూర నలాలూ మీరంతా చూచి 
భయపడండి. భూమ్మీద దూరంగా ఉన్న 
స్థలాలూ మీరంతా భయంతో వణకండి. మీరంతా 
దగ్గరగా రండి, నా మాటలు వినండి.” 





రోవనివాళ్ళూ, ఒకరికి ఒకరు సహాయం చేసు 
కొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. ఒక 
పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ 
వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి 
సుత్తితో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ 
పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. 
“ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు అంటాడు ఈ 
చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక 
పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది 
ఎప్పటికీ కదలదు.” 


యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు 

క యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు 
నా సేవకుడివి యాకోబూ, నిన్ను నేను ఏర్పర 
చుకొన్నాను. నీవు అబ్రాహాము వంశంవాడివి. 
అబ్బాహామును నేను పే ప్రేమంచాను. 

9 భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు. 
నీవు చాలా దూర దేశంలో ఉన్నావు. అయితే 
నేను నిన్ను పిలిచి, నీవు నా సేవకుడివి. నేను 
నిన్ను ఏర్పరచుకొన్నాను. నేను నీకు విరో 
ధంగా తిరుగలేదు అని చెప్పాను. 

10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను. భయ 
పడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా 
చేశాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను 
మంచితనవు కుడిహన్తంతో నిన్ను బల 
పరుస్తాను. 

11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద 
కోపంగా ఉన్నారు. కానీ వాళ్లు సిగ్గుపడతారు. నీ 
శత్రువులు అదృశ్యమై నశిస్తారు. 

12 నీ విరోధుల కోసం నీవు వదకుతావు. కానీ 
నీవు వారిని కనుగొనలేవు. నీకు విరోధంగా 
యుద్ధం చేసినవాళ్లు పూర్తిగా కనబడకుండా 
పోతారు. 

3 నేను యెహోవాను, నీ దేవుణ్ణి నేను నీ కుడి 
చేయి పట్టుకొన్నాను. నీవు భయపడవద్దు, నేను 
నీకు సహాయం చేస్తాను. అని నేను నీతో 
చెబుతున్నాను. 


801 


14 పశస్తమైన యూదా, భయపడకు ప్రియమైన 

నా ఇశ్రాయేలు (ప్రజలారా భయపడవద్దు. నిజంగా 

నేను మీకు సహాయం చేస్తాను.” “సాక్షాత్తూ 

యెహోవాయే ఆ మాటలు చెప్పాడు. ఇశ్రా 

యేలు పరిశుద్దుడు (దేవుడు), నిన్ను రక్షించే 
వాడు ఈ సంగతులు చెప్పాడు: 

15 “చూడు, నిన్ను నేను ఒక కొత్త నూర్పిడి చెక్కగా 
చేశాను. ఈ పనిముట్టుకు పదునై న పండ్లు చాలా 
ఉన్నాయి. ధాన్యపు గింజల గుల్లలు పగుల 
గొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు. నీవు 
పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్డావు. 
కొండలను నీవు పొట్టులా చేస్తావు. 

16 వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దానిని విసరి, 
చెదరగొడ్డుంది. అప్పుడు నీవు యెహోవా 
యందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలీ 
యుల పరిశుద్దుని (దేవుని) గూర్చి నీవు ఎంత 
గానో అతిశయిస్తావు. 

17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకు 
తారు. కానీ వారికి ఏమీ దోరకవు. వారు 
దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచ 
కట్టాయి. నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను. 
నేను వాళ్లను విడువను, చావనివ్వను. 

18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను 

(ప్రవహింపజేస్తాను. లోయలో నీటి ఊటలను 

నేను ప్రవహింపజేస్తాను. అరణ్యాన్ని నీటి సర 

సుగా నేను చేస్తాను. ఎండిన భూములలో నీటి 
బుగ్గలు ఉబుకుతాయి. 

అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి. దేవదారు 

వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్టు, తెల 

వృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ 
ఉంటాయి. 

2 “ఈ సంగతులు జరగడం (ప్రజలు చూస్తారు. 
యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు 
తెలుసుకొంటారు. ప్రజలు ఈ సంగతులు 
చూస్తారు. వారు (గ్రహించటం మొదలుబెడతారు. 
ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు (దేవుడు ఈ 
నంగతులను చేసినట్టు వారు తెలును 
కొంటారు.” 


19 


అబద్దపు దేవతలతో యెహోవా పందెం 

21 యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: 
“రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు 
చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయం 
చేద్దాం. జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు 
(అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. 

“మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి 
జరుగుతుంది? మాతో చెప్పండి. మేమి జాగ్రత్తగా 


యెషయా 41:14-42:2 


వింటాం. అప్పుడు తర్వాత ఏము జరుగుతుంది అనేది 
మాకు తెలుస్తుంది. ఏమి జరుగుతుందో తెలుసు 
కొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని 
గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు 
అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా 
సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు 
బతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని 
వెంబడించగలుగుతాం. 

పోచూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం 
కంలు తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి 
మాలిన మనిషి మ్మాతమే మిమ్మల్ని పూజించాలను 
కొంటాడు.” 


యెహోవా తానొక్కడే దేవుడని బుజువు చేయటం 

25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొపాను. 
సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు 
వస్తున్నాడు. అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు. 
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే 
విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగ 
దొక్కుతాడు.” 

26 ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు 
చెప్పారు? ఆయన్ను మనం దేవుడు అని 
పిలవాలి. మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను 
మాకు చెప్పిందా? లేదు. ఆ విగ్రహాల్లో ఏదీ 
మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట 
కూడ చెప్పలేదు. మరియు మీరు చెప్పే ఒక్క 
మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు. 

27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే 
మొట్టమొదట సీయోనుకు చెప్పాను. 
“చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు” అనే 
ఒక సందేశం ఇచ్చి ఒక సందేశహరుని యెరూష 
లేముకు నేను పంపించాను. 

25 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను. వారిలో 
ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు. వాళ్లను 
నేను ప్రశ్నలు అడిగాను. కానీ వారు ఒక్క మాట 
కూడా పలుకలేదు. 

2 ఆ దేవుళ్లంతా శూన్యంకంకు తక్కువ. వాళ్లు 
ఏమీ చేయలేరు. ఆ విగ్రహాలు బొత్తిగా పనికి 
మారినవి. 


యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు 

42. నా సేవకుళ్లి చూడండి! నేను అతన్ని 

బలపరుస్తాను. నేను ఏర్పరచుకొన్నవాడు 

అతడే. అతని గూర్చి నేను ఎంతో ఆనంది 

స్తున్నాను. నా ఆత్మను నేను అతనిలో ఉంచాను. 

జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు. 

? అతడు వీధుల్లో కేకలు వేయడు అతడు గట్టిగా 
అరిచి శబ్దం చేయడు. 


యషయా 42:3-20 802 


3 అతడు సౌమ్యుడు అతడు నలిగిన గడ్డీపరకను గూడ 
విరువడు. మిణుకు మిణుకు మంటున్న మంటను 
గూడ అతడు ఆర్బడు. అతడు న్యాయాన్ని 
ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు. 

* లోకానికి న్యాయం చేకూర్చేవరకు అతడు బల 
హీనం కాడు, నలిగిపోడు. దూర స్టా ల్లోని ప్రజలు 
అతని ఉపదేశాలను విశ్వసిస్తారు. 


ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా 

౨య్ర్రైాహోవా, నత్యదేవుడు ఈ నంగతులు 
చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను 
భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే 
భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యు 
లందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద 
నడిచే (ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.) 

రోమీరు సరైనది చేయాలసే నిను ఎ పిలిచింది నేనే, 
యెహోవాను నేను నీ చేయి పట్టుకొంటాను. నేను 
నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు ఒక ఒడంబడిక 
ఉంది. అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం 
నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు. 

7 గుడ్డివాళ్త కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడ 
గలుగుతారు. అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. 
ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు. అనేక మంది 
(ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి 
నీవు వారిని బయటకు నడిపిస్తావు. 

కొనేను యెహోవాను. నా పేరు యహోవా నేను 
నా మహిమను మరొకరికి ఇవ్వను. నాకు చెందాల్సిన 
స్తుతిని విగ్రహాలను (అబద్దపు దేవుళ్ళను) తీసు 
కోనివ్వను. 

కాన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే 
నేను చెప్పాను, ఆ సంగతులు జరిగాయి. ఇప్పుడు, 
భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి, అవి 
జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.” 





దేవునికొక స్తుతి గీతం 

10 యెహోవాకు కొత్త కీర్తన పాడండి. భూమి మీద 
చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా, సము 
రోల ప్రయాణం చేసే సర్వ ప్రజలారా, మహా 
సముద్రాల్గోని సర్వ స్రాణులారా, దూర స్థలాల్లో 
ఉన్న నర్వ పజలారా యహూవాను 
స్తుతించండి! 

అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు యెహో 
వాను స్తుతించండి సెలా నివాసులారా ఆనందంగా 
పాడండి. మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి. 
2 యెహోవాకు మహిమ ఆపాదించండి. దూర 

దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి. 


3 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలు 
దేరుతున్నాడు. ఆయన యుద్దం చేయటానికి 
సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా 
ఉర్ణూతలూగుతూంటాడు. ఆయన గట్టిగా 
కేకలు వేసి అరుస్తాడు. ఆయన తన శళు వులను 
ఓడిస్తాడు. 


దేవుడు చాలా ఓర్చుగలవాడు 

చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను. 
నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను 
నిగ్రహించుకొన్నాను. కానీ ఇప్పుడు శిశువును 
కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను. నేను 
కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను. 

"5 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను. 
అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండి 
పోయేట్టు చేస్తాను. నదులను నేను పొడి నేలగా 
చేస్తాను. నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు 
చేస్తాను. 

15 గృడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను 
వారిని నడిపిస్తాను ఆ గుడ్డివారు ఇదివరకు 
ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపి 
స్తాను. చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను. 
కరకు నేలను నేను చదును చేస్తాను. నేను 
వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను. నా 
(ప్రజలను నేను విడువను. 

1” కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబ 
డించటం మానివేశారు. బంగారపు పూత పూయ 
బడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. “మీరే మా 
దేవుళ్లు అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు. 
ఆ (ప్రజలు వారి అబద్దపు దేవుళ్లను నమ్ము 
తారు. కానీ ఆ ప్రజలు వీరాశ చెందుతారు.” 


14 « 


దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది 

#8 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి. గుడ్డి మను 
ష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి. 

ప్రపంచం అంతటిలో కెల్తా నా సేవకుడు* 
ఎక్కువ గుడ్డివాడు. నేను ప్రపంచంలోకి పంపిం 
చిన నా సేవకుడు మహా చెవిటి. నేను ఒడంబడిక 
చేసు కొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు 
అందరికంటె మహా గుడ్డివాడు. 

20 క సేవకుడు తాను ఏమి చేయాలో అది 
చూడాలి. కానీ అతడు నాకు విధేయత చూపడం 
లేదు. అతడు తన చెవులతో వినగలడు. కానీ 
అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.” 





నా సేవకుడు ఇక్కడ ఇది ఇశ్రాయేలు ప్రజలు అని కూడా 
అర్థం చెప్పవచ్చు. 


803 


21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూప 
గోరుతున్నారు. కనుక అద్భుతమైన ఉపదేశాల 
ను యెహోవా తన ప్రజలకు చెస్తాడు. 

2 అయితే ప్రజలను చూడండి ఇతరులు వారిని 
ఓడించి, వారి దగ్గర దొంగిలించారు. యువకు 
లంతా భయపడ్డున్నారు. వారు చెరలో బంధించ 
బడ్డారు. మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి 
దోచుకొన్నారు. వారిని రక్షించేందుకు ఏ మనిషి 
లేడు. ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు. 
“దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు 
ఒక్కడూ లేడు. 


23మ్సీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. 
కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన 
దానిని గూర్చి ఆలోచించాలి. యాకోబు, ఇశ్రాయేలు 
నుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహో 
వాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహో 
వాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా 
మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా 
కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు (ప్రజలు 
ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను 
వినిపించు కోలేదు. అందుచేత యెహోవా వారిమీద 
కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్ప 
యుద్దాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు (ప్రజలకు 
వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగు 
తోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతు 
న్నష్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను (గ్రహిం 
చేందుకు వారు ప్రయత్నించ లేదు. 


దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు 

తంగ యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. 

ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. 
ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. 
నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. 
నీవు నా స్వంతం. *నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను 
నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లే 
టప్పుడు, అవి నీమీద పార్టి పారవు. నీవు అగ్ని మధ్య 
నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 
ఎందుకంటే యెహోవానై న నేను నీకు దేవుడను 
గనుక, ఇశ్రాయేలు పరిశుద్దుడనై న నేను మీకు రక్షకుణ్ణి 
గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిస్ట్రను 
ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథి 
యోపీయాను, సెబాను నేను ఇచ్చాను. *నీవు నాకు 
ప్రీయుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను 
నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు 
మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చి 
వేస్తాను.” 





యెషయా 42:21-43:14 


దేవుడు తన పిల్లలను ఇంటికి తీసుకొని వస్తాడు 

కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా 
ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ 
దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను 
వారిని సమకూరుస్తాను. నా మనుష్యుల్ని నాకు ఇచ్చి 
వేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని 
బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి 
చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, 
కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. "నా 
(ప్రజలందరినీ, నీ నామం పెట్టబడిన మనుష్యులందరినీ 
నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే 
సృష్టించుకొన్నాను. వాళ్లను నేన సృష్టించాను. వాళ్లు 
నోవాళ్లు.” 


ప్రపంచానికి దేవుని యొక్క సాక్షి ఇశ్రాయేలు 

కకళుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొని 
రండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసు 
కొని రండి. ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశ 
పర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల 
తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని 
కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని 
రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని 
ఇది తెలియజేస్తుంది.” 

10యైహోవా చెబుతున్నాడు: “ Bee మీరే 
నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న ఆ సేవకులు 
మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు 
సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసు 
కొన్నాను. “నేనే ఆయనను అని, నేనే సత్య దేవుడను 
అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు 
చేసుకున్నాను. నాకు ముందుగా ఏ దేవుడూ లేడు, 
నా తర్వాత ఏ దేవుడూ ఉండడు. !'నా మట్టుకు నేనే 
యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూ 
లేరు. 

మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని 
రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో 
ఉన్న ఎవరో కొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, 
నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు 
ఇవి. ోనేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. 
నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ 
మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ 
రక్షించలేరు.” 

యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు 
మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు, 
“నేను మీ కోసం సైన్యాలను బబులోనుకు పంపిస్తాను. 
అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్టీయుల 
ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. 
(కల్టీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం) 








యెషయా 43:15-44:9 


15నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును 
నేను సృష్టించాను. నేను మీ రాజును.” 


దేవుడు తన ప్రజలను మరల రక్షిస్తాడు 

యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. 
కల్గ్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక 
బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, 
రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా 
యుద్ధం చేసేవారు ఓడించబడుతారు. వాళ్లు మళ్లీ ఎన్న 
టికి లేవరు. వారు నాశనం చేయబడుతారు. క్రొవ్వువత్తి 
మంట ఆర్సినట్టుగా వారు ఆపుజేయబడతారు. 'శీకనుక 
మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. 
చాలా కాలం కిందట జరిగిన ఆ సంగతులను గూర్చి 
ఆలోచించవద్దు. 'ఎందుకంటే నేను నూతన కార్యాలు 
చేస్తాను. ఇప్పుడు మీరు కొత్త మొక్కలా ఎదుగుతారు. 
ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే 
అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో 
నదులు ప్రవహింపజేస్తాను. అడవి జంతువులు కూడ 
నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద 
జంతువులు నన్ను ఘన పరుస్తాయి. అరణ్యంలో నేను 
నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘన 
పరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసి 
నప్పుడు అవి ఘన పరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న 
నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 

21వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను 
స్తుతించుటకు పాటలు పాడతారు. 

22“యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. 
ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. 
23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా 
దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. 
మీరు నాకు బలులు అర్సించలేదు, మీరు నాకు బలులు 
ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. 
మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం 
వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. కనుక 
మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు 
కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. 
కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బల 
వంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా 
విసిగించే వరకు పాపం చేశారు. 

బోను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా 
ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు 
జ్ఞాపకం చేసుకోను. కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచు 
కోవాలి. మనం సమావేశంగా కలుసు కొని ఏది సరైనదో 
నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, 
మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. *మీ మొదటి 
తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు 
విరోధమైన వాటిని చేశారు. %మీ పవిత్ర పాలకులను 


804 


పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూ 


ర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు 


చెడుగులు సంభవిస్తాయి.” 


యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు 
4. 4. “యాకోబూ నీవు నా సేవకుడవు. నా మాట 

విను. ఇశ్రాయేలూ నేను నిన్ను ఏర్పాటు 
చేసుకొన్నాను. నేను చెపే ప్పే సంగతులు విను. *నేను 
యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై 
యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన 
వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి 
నుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, 
నా సేవకా, భయపడవద్దు. యెపషూరూనూ,* నిన్ను 
నేను ఏర్పాటు చేసుకొన్నాను. 

పోదాహంగా ఉన్న మనుష్యులకు నేనే నీళ్లు పోస్తాను. 
ఎండిన భూమిమీద నేనే కాలువలను ప్రవహింపజేస్తాను. 
నీ పిల్లల మీద నేనే నా ఆత్మను కుమ్మరిస్తాను. అది 
మీ కుటుంబం మీద పార్టుతున్న ఒక నీటి ప్రవాహంలా 
ఉంటుంది. *వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగు 
తారు. నీటి కాలువల పక్కగా పెరిగీ చెట్లలా ఉంటారు 
వారు. ఒక వ్యక్తి అంటాడు, 'నేను యెహోవాకు 
చెందిన వాడను అని, మరోవ్యక్తి “యాకోబు” పేరు 
చెప్పు కొంటాడు. ఇంకొక వ్యక్తి నేను యెహోవా 
వాడను, అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు 
“ఇశ్రా యేలు' పేరు ప్రయోగిస్తాడు.” 

"యహోవా ఇశ్రాయేలీయుల రాజు. సర్వశక్తి 
మంతుడైన యెహోవా ఇశ్రాయేలును రక్షిస్తాడు. 
యెహోవా చెబుతున్నాడు: “నేను ఒక్కడను మాత్రమే 
దేవుల్ల్ణి. ఇంక ఏ దేవుళ్లూ లేరు. నేనే ఆది, అంతము. 
"నావంటి దేవుడు ఇంకొకడు లేడు. అలా ఉంటే, ఆ 
దేవుడు ఇప్పుడు మాట్లాడాలి. ఆ దేవుడు వచ్చి, 
తాను నావల ఉన్నట్టు రుజువు చూపించాలి. శాశ్వతంగా 
ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరి 
గిందో ఆ దేవుడు నాతో చెప్పాలి. భవిష్యత్తులో ఏమి 
జరుగుతుందో అది అతనికి తెలిసినట్టు చూపించుటకు 
ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి. భయపడవద్దు! దిగులు 
పడవద్దు! ఏమి జరుగుతుంటో అది నేను నీతో ఎల్ల 
ప్పుడూ చెప్పాలేదా? మీరే నాకు సాక్షులు. నాతో 
పాటు ఇంకొక దేవుడున్నాడా? ఏ దేవుడూ లేడు. 
నేను ఒక్కడను మాత్రమే. ఇంకొక దేవుడున్నట్టు 
నాకు తెలియదు.” 


అబద్దపు దేవుళ్ళు నిప్ప్రయోజనం 
కాంత మంది మనుష్యులు విగ్రహాలు (అబద్ధపు 
దేవుళ్ళు) చేసుకొంటారు. వీని అవి నిష్పయోజనిం. 





యెషూరూనూ ఇశ్రాయేలు యొక్క మరోపేరు. “మంచిది” 
లేక “సత్యమైనది” అని అర్థం. 


805 


ప్రజలు ఆ విగ్రహాలను ప్రేమిస్తారు. కానీ ఆ విగ్రహాలు 
నిష్ప్రయోజనం. ఆ మనుష్యులే ఆ విగ్రహాలకు 
సాక్షులు, కానీ అవి మాట్లాడవు. వారికి ఏమీ తెలియదు. 
వారు చేసే పనుల విషయం వారు సిగ్గుపడేంత మాత్రం 
కూడా వారికి తెలియదు. 

ఈ తప్పుడు దేవుళ్లను ఎవరు చేశారు? పని 
కిమారిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు? చేతి 
పనివారు ఆ దేవుళ్తను చేశారు. ఆ పనివాళ్తంతా మను 
ష్యులే, దేవుళ్లు కారు. ఆ మనుష్యులంతా కలిసి వచ్చి, 
ఈ విషయాలను చర్చిస్తే, అప్పుడు వాళ్లంతా సిగ్గు 
పడతారు, భయపడతారు. 

“2ఒక పనివాడు వేడి నిప్పుల మీద ఇనుము వేడి 
చేయటానికి తన పనిముట్టు వాడతాడు. లోహాన్ని 
కొట్టడానికి ఇతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు, 
అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది. ఈ 
మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు. 
అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం 
పోతుంది. అతడు నీళ్లు తాగకపోతే, అతడు బలహీనం 
అవుతాడు. 

గోవుర్రో పనివాడు చెక్కమీద గీతలు గీసేందుకు 
నూలు వేసి చ్చీర్ణంతో గీతలు గీస్తాడు. అతడు ఎక్కడ 
కోయాలో ఇది తెలియజేస్తుంది. అప్పుడు అతడు 
తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ 
విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కాటం ఉపయో 
గిస్తాడు. ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా 
మనిషిలా కనబడేట్టు చేస్తాడు. మరియు ఈ మనిషిని 
పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవటం తప్ప చేసేది 
ఏమీ లేదు. 

“ఒకడు దేవదారు, సరళ లేక సింధూర వృక్షాన్ని 
నరికివేయవచ్చును. (ఆ చెట్టు పెరిగేటట్టు అతడేం 
చేయలేదు. ఆ చెట్లు అడవిలో వాటి స్వంత శక్తి 
మూలంగా పెరిగాయి. ఒకడు ఒక తమాల వృక్షాన్ని 
నాటితే వర్షం దాన్ని పెంచుతుంది.) 15అప్పుండు అతడు 
మంట వేసుకొనేందుకు ఆ చెట్టును వాడుకొంటాడు. 
అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టు ముక్కలుగా నరుకు 
తాడు. వంట చేసుకొనేందుకు, చలి కాచుకొనేందుకు 
అతడు ఆ కట్టలను వాడుకొంటాడు. కొన్ని కజ్టలతో 
అతడు మంట చేసి, రొట్ట కాల్చుకొంటాడు. అయితే 
అతడు ఆ కష్టైల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయటానికి 
ఉపయోగిస్తాడు. మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజి 
స్తాడు. ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ 
మనిషి ఆ విగ్రహం ముందు సాష్ట్రాంగపడతాడు. ఆ 
మనిషి సగం కట్టలు మంటలో కాలుస్తాడు. అతడు 
ఆ కష్టలతో మాంసం వండుకొని, కడుపు నిండే 
అంతవరకు ఆ మాంసం తింటాడు. అతడు వెచ్చదనం 
కోసం ఆ కష్టాలను మంట పెడతాడు. “బాగుంది, 
ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంటు ద్వారా వెలుగు 


యెషయా 44:10-23 


వస్తుంది గనుక ఇప్పుండు నేను చూడ గలను అని 
అతడు అంటాడు. “అయితే కొంచెం కట్ట మిగిలింది. 
కనుక అతడు ఆ కట్టతో ఒక విగ్రహం చేసి, దాన్ని 
తన దేవుడు అని పిలుస్తాడు. ఈ దేవుని ముందు 
అతడు సాష్టాంగపడి, దానిని పూజిస్తాడు. అతడు ఆ 
దేవుని స్రార్టించి, “నీవే నా దేవుడివి, నన్ను రక్షించు" 
అంటాడు. 

15 ఆ మనుష్యులు ఏమి చేస్తున్నారో వారికే తెలి 
యదు. అది వారు (గ్రహించరు. అది వారి కళ్టు మూసు 
"కొనిపోయి, వారు చూడలేనట్టు ఉంటుంది. వారి 
హృదయాలు (మనసులు) అర్థం చేసుకొనేందుకు 
ప్రయత్నించవు. ఆ మనుష్యులు ఈ విషయాలను 
గూర్చి ఆలోచించలేదు. ఆ మనుష్యులు (గ్రహించరు 
గనుక, “సగం కబ్టలు నేనే కాల్చేశాను, నా రొష్టు 
కాల్చుకొనేందుకు, నా మాంసం వండుకొనేందుకు 
ఆ నిప్పులు నేను వాడుకొన్నాను. ఆ మాంసం నేను 
తిన్నాను. మరి మిగిలిన కట్బను ఉపయోగించి ఈ 
భయంకరమైన పని చేశాను. నేను ఒక చెక్క ముక్కనే 
పూజిస్తున్నాను” అని వారి మట్టుకు వారు ఎన్నడూ 
తలంచలేదు. 

2ఆ మనిషి ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. 
అతడు గందరగోళం అయ్యాడు, కనుక అతని 
హృదయం అతన్ని తప్పు మార్గంలో నడిపించింది. 
అతడు తనను తోను రెక్షించుకోలేడు. అతడు చేస్తు 
న్నది తప్పు అని అతడు చూడలేడు. “నేను పట్టుకొన్న 
ఈ విగ్రహం అబద్ధపు దేవుడు” అని అతడు చెప్పుడు. 


నిజమైన దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు 
సహాయం చేస్తాడు 

2! “యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో. 
ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం 
ఉంచుకో. నిన్ను నేను సృజించాను. నీవు నా 
సేవకుడవు. కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచి 
పోవద్దు. 

22 నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి. కాని 
ఆ పాపాలను నేను తుడిచి వేశాను. గారిలో 
అదృశ్యమైన ఒక మేఫుంలా నీ పాపాలు 
పోయాయి. నేను నిన్ను తప్పించి కాపాడాను, 
కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి. క్‌ 

23 యెహోవా గొప్పు కార్యాలు చేశాడు. గనుక 
ఆకాశాలు ఆనందిస్తున్నాయి. భూమి, దాని 
అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది. పర్వ 
తాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు 
పాడుతున్నాయి. అరణ్యంలో చెట్లన్నీ ఆనం 
దంగా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే 
యాకోబును యెహోవా రక్షించాడు గనుక 
ఇశ్రాయిలుకు యిహోవా గ ప్ప కార్యాలు 
చేశాడు గనుక. 





యెషయా 44:24-45:9 


24 నీవు ఏమైయున్నావో అలా నిన్ను యెహోవా 
చేశాడు. నీవు ఇంకా నీ తల్లి గర్భంలో ము 
ప్పుడే యెహోవా దీనిని కాడు “యహ 
వాను, నేనే సమస్తం చేశాను. ఆకాశాలను 33 
అక్కడ ఉంచాను. నేనే భూమిని నా యెదుట 
పరచాను.” అని యెహోవా చెబుతున్నాడు. 


25 అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబుతారు. అయితే 
వారి అబద్దాలు, అబద్దాలుగా యహ హోవా చూపిస్తాడు. 
మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రి వారిగా 
చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్డాడు. 
వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. 
కాని వాళ్లు వెర్రి వాళ్లలా కనిపించేట్టు యెహోవా 
చేస్తాడు. "క ప్రబిలక్రం సందేశాలు అందించేందుకు 
యెహోవా తన సేవకులను పంపిస్తాడు. ఆ సందే 
శాలను యెహోవా వాస్తవం చేస్తాడు. ప్రజలు చేయా 
ల్సిన వాటిని గూర్చి వారికి చెప్పడానికి యెహోవా 
సందేశహరులను పంపిస్తాడు. వారి సలహా మంచిది 
అని యెహోవా సూచిస్తున్నాడు. 


యూదాను పునర్మించటానికి దేవుడు కోరెషును 
ఎన్ను కొంటాడు 

“ పజలు మరల నీలో నివసిస్తారు అని యెరూష 

లేముతో యెహోవా చెబుతున్నాడు. “మీరు 

మరల నిర్మించబడతారు అని యూదా పట్టుణా 

అతో యెహోవా చెబుతున్నాడు. “నేను మరల 

మిమ్మల్ని పట్టణాలుగా చేస్తానూ” అని నాశనం 





చేయబడిన పట్టణాలతో యెహోవా 
చెబుతున్నాడు. 
27 “ఎండిపొండీ! మీ కాలువలను నేను ఎండి 


పోయేట్టు చేస్తాను” అని లోతైన జలాలతో 
యెహోవా చెబుతున్నాడు. 

25 యెహోవా కోరేషుోతో చెబుతున్నాడు, “నీవు 
నా గొర్రెల కాపరివి. నేను కోరిన వాటిని నీవు 
చేస్తావు. 'నీవు మరల కట్టబడతావు' అని యెరూ 
షలేముతో నీవు చెబుతావు. “నీ పునాదులు 
మరల నిర్మించబడతాయి” అని నీవు అల 
యంతో చెబుతావు. 





ఇశ్రాయేలును విమోచించటానికి దేవుడు 
కోరెషును ఎన్నుకొంటాడు 


45= హోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు 
కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి: 


“కోరెషు కుడిచేయి నేను పట్టుకొంటాను. రాజుల 





కోశేషు పర్షియా రాజు. ఇతడు క్రీ.పూ. 550-530 వరకు 
పాలించాడు. 


806 


దగ్గర నుండి అధికారం తీసివేసుకొనేందుకు నేను 
అతనికి సహాయం చేస్తాను. పట్టణ ద్వారాలు 
కోరెషును ఆపు జేయలేవు. పట్టణ ద్వారాలు 
నేను తెరు స్తాను, కోరెషు లోనికి ప్రవేశిస్తాడు. 


2 “కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. 
నేను నీకు ముందుగా వెళ్తాను. పర్వతాలను నేను 
చదును చేస్తాను. పట్టణం ఇత్తడి తలుపులు నేను 
పగులగొడ్డాను. తలుపుల మీది ఇనుప గడియ 
లను నేను విరుగ గొడ్డాను. 

3 చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను. 
దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను. 
నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేం 
దుకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలీయుల 
దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పీలుస్తున్నాను. 

4 నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని 
చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన నా పజలు 
ఇశ్రాయేలీయుల కోసం నేను వీటిని చేస్తున్నాను. 
కోరెషూ, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. 
నీవు నన్ను ఎరుగవు, కానీ నేను నిన్ను పేరుపెట్టి 
పిలుస్తున్నాను. 
నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవు డను. 
ఇంక ఏ దేవుడూ లేడు. నేనే నీకు బట్టలు 
ధరింపజేసినవాడను. అయినా నీవు ఇంకా నన్ను 
ఎరుగవు. 

6 నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజ లంతా 
తెలుసుకోవాలని నేను ఈ సంగతులను చేస్తాను. 
నేనే యెహోవాను అని, నేను తప్ప ఇంకో 
దేవుడు లేడని తూర్పు నుండి పడమటి వరకు 
ప్రజలు తెలుసుకొంటారు. 

7 నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని 
చేశాను. నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు 
కల్షిస్తాను. నేను యెహోవాను నేనే ఈ సంగతు 
అన్నింటిని చేస్తాను. 

8 పైన ఆకాశంలోని మేఘాలు మంచితనాన్ని 
భూమిమీద వర్షంగా కురిపించుగాక! భూమి 
నెరదలు విడిచి “రక్షణను ఫలింపజేయును గాక! 
దానితోబాటు మంచితనం పెరుగును గాక! 
యెహోవాను నేనే అతణ్ణి” సృజించాను. 





దేవుడు తన సృష్టిని అదుపులో ఉంచుతాడు 

“ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన 
వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం 
చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. 
ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగి 
స్తాడు. మరి ఆ మట్టి, “ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?” 





అతణ్ణి “కోరేషు” అయి ఉండవచ్చు. 


807 


అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు 

వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం 

లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు. ఒక 
తండ్రి తన పిల్లలకు ప్రాణం పోస్తాడు. మరి పిల్లలు, 

“నీవెందుకు నాకు ప్రాణం పోస్తున్నావు? అని అడి 

గేందుకు అధికారం లేదు. పిల్లలు తల్లిని పట్టుకొని, 

“నీవెందుకు నాకు జన్మనిస్తున్నావు?' అని ప్రశ్నిం 

చేందుకు వీల్లేదు.” 

"యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పరిశు 
ద్భుడు. ఆయనే ఇశ్రాయేలీయులను సృజించాడు. 
మరియు యిహూవా అంటున్నాడు: 

“నా కుమారులారా, మీకు ఒక సంకేతం చూపించ 
మని నన్ను అడిగారు. నేను. చేసిన..వాటిని 
మీకు చూపించమని మీరు నాకు ఆదేశించారు. 
2 కనుక చూడండి! భూమిని నేనే సృజించాను. 

దానిమీద జీవించే మనుష్యులందరినీ నేనే సృజిం 

చాను. నా స్వంత చేతులు ఉపయోగించి ఆకాశా 
లను సృజించాను. ఆకాశ సమూహాలన్నింటినీ 
నేనే ఆజ్ఞా పించాను. 

13 క్రోరిషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని 
నేనే అతనికి ఇచ్చాను. అతని పని నేను సులభం 
చేస్తాను. కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మి 
స్తాడు. అతడు నా ప్రజలను స్వతంతులను 
చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు. 
అతడు ఈ పనులు చేసేందుకు అతనికి నేనేమీ 
చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రజలు విమోచించ 
బడతారు. దానికి నాకేమీ ఖర్చు కాదు.” సర్వశక్తి 
మంతుడ్డాన యహోవా ఈ నంగతులు 
చెప్పాడు. 

1* యెహోవా చెబుతున్నాడు, “ఈజిప్టులో, ఇథి 
యోపియాలో ఎన్నో సంగతులు చేయ 
బడ్డాయి. అయితే ఇశ్రాయేలు (ప్రజలారా మీరు 
వాటిని పొందుతారు. ఆజానుబాహులై న సెబా 
ప్రజలు మీ వాళ్లవుతారు. వారు మెడలలో 
సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు. వాళ్లు మీ 
ఎదుట సామ్టాంగపడతారు. వాళ్లు మీకు విన్నపం 
చేసుకొంటారు.” ఇశ్రా యేలూ, దేవుడు నీకు 


యషయా 45:10-24 


18 యెహోవాయే దేవుడు. ఆయనే భూమిని, 
ఆకాశాలను సృజించాడు. భూమిని యహోవా 
దాని స్థానంలో ఉంచాడు. యెహోవా భూమిని 
చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన 
కోరలేదు. భూమి మీద జీవం ఉండాలని 
యెహోవా కోరాడు. యెహోవా చెబుతు 
న్నాడు: “నేనే యెహోవాను. నేను తప్ప ఇంకో 
దేవుడు లేడు. 

(9 నేను రహస్యంగా మాట్లాడలేదు. నేను స్వేచ్చగా 
మాట్లాడాను. ప్రపంచపు చీకటి స్థలాల్గొ నేను 
నా మాటలను దాచిపెట్టులేదు. ఖాళీ (ప్రదేశాల్లో 
నన్ను వెదకమని యాకోబు (ప్రజలకు నేను 
చెప్పలేదు. నేనే యెహోవాను, నేను సత్యం 
మాట్లాడుతాను. నేను మాట్లాడినప్పుడు సరై 
నవే నేను చెబుతాను. 





యెహోవా తానొక్కడే దేవుడని బుజువు చేస్తాడు 

20“ పజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించు 
కొని పోయారు. కనుక మీరు సమావేశమె నా ఎదుటికి 
రండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను 
మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ 
దేవుళ్లకు స్టార్టన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో 
(ప్రజలకు తెలియదు.) *.ఈ ప్రజలను నా దగ్గరకు 
రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను 
నాతో మాట్లాడమని చెప్పండి.) 

“చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి 
మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ 
సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహో 
వాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను 
ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు 
ఇంకొకరు ఉన్నారా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? 
తన (ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? 
లేడు. మరి ఏ దేవుడు లేడు. *దూర దేశాల్లో ఉన్న 
ప్రజలారా, మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబ 
డించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, 
రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ 
లేడు. నేను ఒక్కళ్లీ మాత్రమే దేవుడను. 

జో“నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. 





తోడుగా ఉన్నాడు. మరి ఇంకే దేవుడూ లేడు. 

5 దేవా నీవు ప్రజలు చూడలేని దేవుడవు. నీవు 
ఇశ్రాయేలు రక్షకుడవు. 

15 చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసు 
కొంటారు. కానీ ఆ ప్రజలు నిరాశ చెందుతారు. 
ఆ ప్రజలంతా సిగ్గుతో తిరిగి వెళ్లిపోతారు. 

17 కానీ ఇశ్రాయేలు యెహోవా చేత రక్షించ 
బడును. ఆ రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది. 
మరల ఎన్నబున్నటికి ఇశ్రాయేలు సిగ్గుపడడు. 


నేను ఏదైనా ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం 
ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను 
ఆదేశిస్తే, అది జరుగుతుంది. (ప్రతి మనిషి నా (దేవుడు) 
ఎదుట సాగిలవడతాడని నన్ను వెంబడిస్తాడని 
(ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడి 
స్తాడని ప్రమాణం చేస్తాడు. “మంచితనం, అధికారం 
యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి” అని ప్రజలు 
చెబుతారు. 

కొంత మంది మనుష్యులు యెహోవా మీద 


యషయా 45:25-47:5 


కోపగిస్తారు. అయితే యెహోవా సాక్షులు వచ్చి, 
యెహోవా చేసిన వాటిని గూర్చి సాక్ష్యం చెబుతారు. 
అందుచేత కోపగించిన ఆ మనుష్యులు సిగ్గుపడతారు. 
2బశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి 
యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు 
వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు. 


అసత్య దేవతలు నిష్ప్రయోజనం 
బేలు, నెబో నా ఎదుట సాగిలపడతారు. 


808 


చాలాకాలం కిందట జరిగిన సంగతులను జ్ఞాపకం 


చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. 
నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ 
లేడు. ఆ తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు. 

1“ అంతంలో జరిగే సంగతులను గూర్చి మొద 
ట్లోనే నేను మీకు చెప్పాను. ఇంకా సంభవించని సంగ 
తులను గూర్చి చాలాకాలం కిందట నేను మీకు 
చెప్పాను. నేను ఒకటి తలపెట్టాను. అది జరిగి తీరు 
తుంది. నేను చేయాలనుకొన్నవి చేస్తాను. ''తూర్పు 








46 తప్పుడు దేవుళ్లు వట్టి విగహాలే. మనుష్యులే 
ఆ విగ్రహాలను జంతువులమీద పెడతారు. మోయాల్సిన 
బరువులు మాత్రమే ఆ విగ్రహాలు. తప్పుడు దేవుళ్లు 
ప్రజలను విసిగించటం తప్ప ఇంకేం చేయవు. ఆ 
తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడి 
పోతాయి. ఆ తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. 
అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి. 

యాకోబు వంశమా, నా మాట విను. ఇంకా 
బతికే ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నా మాట 
వినండి. నేను మిమ్మల్ని మోశాను. మీరు మీ తల్లి 
ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తు 
కొన్నాను. “మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని 
ఎత్తుకొన్నాను, మీరు ముసలి వాళ్లయినప్పుడు నేను 
మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృజించాను. 
కనుక మీ తల వెండ్డు,కలు నెరసిపోయినప్పుడు కూడా 
నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని మోస్తూనే 
ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. 

వోమీరు నన్ను ఇంకెవరితోనై నా పోల్చగలరా? 
లేదు. ఎవ్వరూ నాకు సమానులు కారు. నన్ను గూర్చి 
మీరు పూర్తిగా గ్రహించలేరు. నావంటిది ఇంకేమీ లేదు. 
కొంత మంది వెండి, బంగారం ఉండి ఐశ్వర్యవంతులు. 
వారి చేతి సంచుల్లోంచి బంగారం రాలుతుంది, వారు 
వారి వెండిని త్రాసులో తూకం వేస్తారు. వారు ఒక 
కళాకారునికి డబ్బిచ్చి, చెక్కతో ఒక తప్పుడు దేవుణ్ణి 
చేయించుకొంటారు. అప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు 
దేవునికి సాగిలపడి, దానికి పూజ చేస్తారు. "ఆ మను 
ష్యులు ఆ తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టు 
కొని మోస్తారు. ఆ తప్పుడు దేవుడు నిష్టయోజనం 
ప్రజలు వానిని మోయాల్సి ఉంటుంది. ప్రజలు ఆ 
విగ్రహాన్ని నేలమీద పెడ్తారు, ఆ తప్పుడు దేవుడు 
కదల్లేడు. ఆ తప్పుడు దేవుడు, వాని స్థానం నుండి 
ఎన్న ్నడూ నడిచిపోడు. ప్రజలు వానిమీద సలు వేయ 
వచ్చు, కాని అది జవాబు ఇవ్వదు. ఆ తప్పుడు 
దేవుడు వట్టి విగహం మాత్రమే. అది ప్రజలను వారి 
కష్టాల్గోంచి రక్షించజాలదు. 

కో ప్రజలారా, మీరు పాపం చేశారు. ఈ సంగతులను 
గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. ఈ సంగ 
తులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి. 


నుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. ఆ మనిషి 
గద్దలా ఉంటాడు. అతడు చాలా దూర దేశం నుండి 
వస్తాడు, నేను చేయాలని నిర్ణయించిన వాటిని అతడు 
చేస్తాడు. నేను ఇలా చేస్తానని నేను మీతో చెబు 
తున్నాను, నేను తప్పక దీనిని చేస్తాను. నేనే అతన్ని 
చేశాను. నేనే అతడ్ని తీసుకొని వస్తాను. 

మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు 
తలుస్తారు. కానీ మీరు మంచి పనులు చేయరు. నా 
మాట వినండి! 1 నేను మంచి పనులు చేస్తాను. 
త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను. సీయోనుకు, 
అద్భుతమైన నా ఇశ్రాయేలుకు నేను రక్షణ తీసుకొని 
వస్తాను.” 


బబులోనుకు దేవుని సందేశం 
47] “కర్తీయుల కుమారీ, కన్యకా మట్టిలో పడి, 
అక్కడే కూర్చో. నేల మీద కూర్చో. 
ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు. ప్రజలు 
ఇంక నిన్ను చక్కనిదానా అని అందగత్తె అని 
పిలువరు. 

2 ఇప్పుడు నీవు కష్టపడి పనిచేయాలి. అందమైన 
నీపై వస్త్రాలు తీసివేయి. తిరుగటి రాళ్లు తీసు 
కోని పీరడి విసురు. మనుష్యులకు వీ కాళ్లు 
కనబడేంతమట్టుకు నీ పైవస్త్రం లేపి నదులు 
దాటు. నీ దేశాన్ని విడిచిపెట్టు. 

3 మనుష్యులు నీ శరీరాన్ని చూస్తారు. మను ష్యులు 
నిన్ను లైంగికంగా వాడుకొంటారు. నీవు చేసిన 
చెడ్డ పనులకు నీచేత నేను విలువ కట్టిస్తాను. 
మరియు ఎవ్వడూ వచ్చి నీకు సహాయం 
చేయడు. 

* దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన పేరు 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఇశ్రాయేలీ 
యుల పరిశుద్దుడు” అని నా ప్రజలు అంటారు. 

౨ అందుచేత బబులోనూ, నీవు మౌనంగా కూర్చో 
వాలి. కల్ట్రీయుల కుమారీ* చీకట్లోనికి వెళ్లు 
ఎందుకంటే నీవు ఇక మీదట “రాజ్యాలకు 
యజమానురాలిపి' కావు. 





కల్దీయుల కుమారీ ఇది బబులోను యొక్క మరో పేరు. 


8 


1 


13 


నేను నా ప్రజల మీద కోపగించాను. ఈ ప్రజలు 
నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత 
నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను. 
నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని 
శిక్షించావు. నీవు వారికి ఎలాంటి దయా 
చూపించలేదు. వాళ్లు ముసలి వాళ్ల కోసం చాలా 
కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు. 

"నేను శాశ్వతంగా జీవిస్తాను. శాశ్వతంగా నేను 
రాణిగానే ఉంటాను అని నీవు చెప్పావు. నీవు 
ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు 
గమనించలేదు. ఏమి జరుగుతుందో అని నీవు 
గమనించలేదు. 

కనుక “అందమైన అమ్మాయీ, ఇప్పుడు నా 
మాట విను. నీవు క్షేమంగానే ఉన్నాను అను 
కొంటున్నావు. "నేను ఒక్కదాన్నే [ప్రాముఖ్య 
మైన దాన్ని, ఇంకెవ్వరూ నా అంతటి ప్రము 
ఖులు కారు. నేను ఎప్పటికీ విధవను కాను. 
నాకు ఎల్లప్పుడూ పిల్లలు ఉంటారు' అని నీలో 
నీవు అనుకొంటున్నావు. 

నీకు ఈ రెండు సంగతులు జరుగుతాయి: మొట్ట 
మొదట నీవు నీ పిల్లలను పోగొట్టుకొంటావు. 
(ప్రజలు) తర్వాత నీవు నీ భర్తను పోగొట్టు 
కొంటావు. (రాజ్యం) ఈ సంగతులు నీకు 
నిజంగా జరుగుతాయి. నీ మంత్రా లన్నీ, శక్తివంత 
మెన నీ ఉపాయాలన్నీ నిన్ను రక్షించవు. 

నీవు చెడ్డ పనులు చేసి కూడ క్షేమంగా ఉన్నానని 
అనుకొంటున్నావు. "నేను చేసే తప్పు పనులు 
ఎవరూ చూడటం లేదు అని నీవు అను 
కొంటావు. నీవు తప్పు చేస్తావు. కానీ నీ జ్ఞానం, 
నీ తెలివి నిన్ను రక్షిస్తాయి అనుకొంటావు. "నేను 
ఒక్క దాన్ని తప్ప నా అంతటి ప్రముఖులు 
ఇంకెవరూ లేరు అని నీవు అంటావు. 

అయితే నీకు కష్టాలు వస్తాయి. అది ఎప్పుడు 
జరుగుతుంటో నీకు తెలియదు. కాని నాశనం 
వచ్చేస్తుంది. ఆ కష్టాలను ఆపుజేసేందుకు నీవు 
ఏమీ చేయలేవు. నీవు త్వరగా నాశనం చేయ 
బడతావు. నీకు ఏమి జరిగిపోయిందో కూడా 
నీకు తెలియదు. 

నీ జీవితాంతం నీవు కష్టపడి పనిచేశావు. ఉపా 
యాలు, మంత్రాలు నేర్చుకొన్నావు. కనుక నీ 
ఉపాయాలు, మంత్రాలు (ప్రయోగించటం 
ప్రారంభించు. ఒకవేళ ఆ ఉపాయాలు నీకు 
సహాయపడతాయేమో! ఒకవేళ నీవు ఎవరినై నా 
భయపెట్టగలుగుతావేమో. 

నీకు ఎంతెంతో మంది సలహాదారులు వాళ్లు 
నీకిచ్చే సలహాలతో నీవు విసిగిపోయావా? నక్షత్ర, 
శాస్త్రం తెలిసిన నీ మనుష్యులను వాళ్లు బయ 





809 


4 


2 


యిషయా 47:6-48:5 


టకు పంపిస్తారు. నెల ప్రారంభం ఎప్పుడో 
వాళ్లు చెప్పగలుగుతారు. ఒకవేళ నీ కష్టాలు 
ఎప్పుడు మొదలవుతాయో వాళు చెప్పగలుగు 
తారేమో. 

అయితే ఆ మనుష్యులు కనీసం వాళ్లనే వాళ్లు 
రక్షించుకోలేరు. వాళ్లు గడ్డిలా కాలిపోతారు. వాళ్లు 
త్వరగా కాలిపోయినందుచేత రొట్ట కాల్చు 
కొనేందుకు గూడ నిప్పులు మిగులవు. వెచ్చగా 
కాచుకొనేందుకు మంటగూడా మిగలదు. 

నీవు కష్టపడి సంపాదించిన దానంతటికీ అలా 
జరుగుతుంది. నీవు చిన్న పిల్లగా ఉన్నప్పు 
ట్నుంచీ నీతో వ్యాపారం చేసిన వారు నిన్ను 
వదిలివేస్తారు (ప్రతివాడూ వాని వాని దారిన 
పోతాడు. నిన్ను రక్షించేందుకు ఒక్క మనిషి 
కూడా ఉండడు.” 


దేవుడు తన ప్రపంచాన్ని పాలిస్తాడు 
యిహూవా చెబుతున్నాడు: 

“యాకోబు వంశమా, నా మాట విను! 
మిమ్మల్ని మీరు “ఇశ్రాయేలు అని చెప్పు 
కొంటారు. మీరు యూదా వంశస్థులు. ప్రమా 
ణాలు చేయటానికి మీరు యెహోవా నామం 
ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతి 
స్తారు. కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు 
మీరు నమ్మకంగా ఉండరు.” 

(ప్రజలారా, పవిత్ర పట్టణంలో సభ్యులని మీరు 
పిలువబడుతున్నారు. ఇశ్రాయేలు దేవుని మీద 
మీరు ఆధారపడుతున్నారు. సర్వశక్తిమంతుడై న 
యెహోవా ఆయన పేరు. 


3 “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం 


4 


5 


కిందట నేను మీకు చెప్పాను. వాటిని గూర్చి 
నేను మీకు చెప్పాను. అకస్మాత్తుగా ఆ సంగతులు 
సంభవించేట్టు నేను చేశాను. 

మీరు మొండి వాళ్లని నాకు తెలుసు గనుక నేను 
అలా చేశాను. నేను చెప్పిన ప్రతిది మీరు నమ్మ 
టానికి నిరాకరించారు. వంగని ఇనుములా మీరు 
చాలా మొండివాళ్లు. మీ తల ఇత్తడితో చేసినట్టుగా 
ఉంది. 

కనుక జరుగబోయే సంగతులను గూర్చి నేను 
మీతో చెప్పాను. ఆ సంగతులు జరుగకముందే 
చాలాకాలం క్రిందటనే నేను మీకు చెప్పాను. 
“మా స్వంత శక్తితో మేమే వీటిని చేశాము అని 
మీరు చెప్పకుండా నేనిలా చేశాను. “మా (ప్రతిమలు 
-విగ్రహాలే వీటిని జరిగించాయి' అని మీరు 
చెప్పకుండా ఉండాలనే నేను ఇలా చేసాను.” 


యషయా 48:6-49:1 


ఖ్‌ 


ఇశ్రాయేలీయులను పవిత్రం చేసేందుకు దేవుడు 
వారిని శిక్షించటం 

జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, 

విన్నారు గనుక మీరు ఇతరులకు ఈ వార్త 

చెప్పాలి. మీకు ఇంకా తెలియని కొత్త సంగ 

తులను ఇప్పుడు నేను మీకు చెబుతాను. 


810 


16 


నేను అతల్ణి తీసుకొని వస్తాను. అతడు జయిం 
చేట్టు నేను చేస్తాను. 

నా దగ్గరకు వచ్చి, నా మాట వినండి. ప్రజలు 
నా మాట వినగలుగునట్టు మొదటనుంచి నేను 
తేటగా మాట్లాడాను. బబులోను ఒక దేశంగా 
'ప్రారంభమయినప్పుడు నేను అక్కడ ఉన్నాను.” 


ఇవి చాలాకాలం కిందట జరిగిపోయిన సంగతులు 
కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన 
సంగతులు. ఈ సంగతులను గూర్చి ఈ వేళకు 
ముందు మీరు ఎన్నడూ వినలేదు. అందుచేత 
“అది మాకు ముందే తెలుసు అని మీరు 
చెప్పుజాలరు. 


అంతట యెషయా, “ఇప్పుడు ఈ సంగతులు, 
ఆయన ఆత్మను మీతో చెప్పేందుకు నా ప్రభువైన 
యెహోవా నన్ను పంపుతున్నాడు” అని అన్నాడు. 
గ శాయేలీయుల పరిశుద్దుడు, రక్షకుడు, యెహోవా 
చెబుతున్నాడు, “నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. 


ఈ కానీ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో అది 


నేను మీకు చెప్పినప్పటికీ మీరు ఇంకా నా మాట 
వినేందుకు నిరాకరిన్తారు. మీరు నేర్చు కొనేది 
శూన్యం. నేను మీకు చెప్పింది ఎన్నడూ ఏదీ 
మీరు వినలేదు. మీరు నాకు వ్యతిరేకంగా ఉంటా 
రని మొదట్నుండి నాకు తెలుసు. మీరు పుట్టి 
నప్పట్నుండి తప్పుడు పనులే చేశారు. 
కానీ నేను ఓపిగా ఉంటాను. నా కోసమే నేను 
ఇలా చేస్తాను. నేసు కోపగించి మిమ్మల్ని నాశనం 
చేయనందుకు (ప్రజలు నన్ను స్తుతిస్తారు. 
సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు. 
చూడండి, నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను. 
వెండిని పవిత్రం చేసేందుకు ప్రజలు వేడినిప్పును 
ప్రయోగిస్తారు. కానీ నేను మీకు కష్టాలు కలి 
గించటం ద్వారా మిమ్మల్ని పవిత్రం చెస్తాను. 
నా కోసరా నా కోసమె నేను ఇలా చేస్తాను. 
పాముఖ్యం లేని వానిగా మీరు నన్ను చేయ 
రు. నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు 
దేవతలను నేను తీసుకోనివ్వను. 
యాకోబూ, నా మాట విను! ఇశ్రాయేలు ప్రజ 
లారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నెను 
మిమ్మల్ని పిలిచాను. కనుక నా మాట వినండి. 
నేనే ఆది, నేనే అంతం. 
నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను. 
ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది. మరియు 
నేను గనుక వాటిని పిలిస్తే అవి కలిసి నా ఎదుటికి 
వస్తాయి. 
కనుక మీరంతా సమావేశమె, నా మాట వినండి! 
ఈ నంగతులు జరుగుతాయని తప్పుడు 
దేవుళ్ళలో ఏదైనా చెప్పిందా! లేదు.” 
యెహోవా ఇశ్రాయెలును ప్రేమిస్తున్నాడు. బబు 
లోను, కలీయులకు యెహోవా ఏమి చేయా 
లనుకొంటే అది చేస్తాడు. 
యెహోవా చెబుతున్నాడు, “నేను అతన్ని* 
పిలుస్తానని నేను మీతో చెప్పాను. మరియు 





అతని 
సంవత్సరాలకు జీవించిన పర్షియా రాజు కోరెషు కావచ్చును. 


అంటే యెషయా మరణం తర్వాత నూటేభె 


20 


2 


22 


49 


మంచి పనులు చేయమని నేను మీకు ఉపదేశి 
స్తాను. మీరు నడవాల్సిన మార్గంలో నేను 
మిమ్మల్ని నడిపిస్తాను. 

మీరు నాకు విధేయ్యులె ఉంటే అప్పుడు మీకు 
నిండుగా ప్రవహిస్తోన్న నదివలా శాంతి లభించి 
ఉండేది. సముద్ర తరంగాల్హా మంచివి మీ వద్దకు 
ప్రవహించి ఉండేవి. 

మీరు నాకు విధేయ్యులె ఉంటే అప్పుడు మీకు 
ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు 
ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు. మీరు 
నాకు విధేయ్యులె ఉంటే అప్పుడు మీరు నాశనం 
చేయబడి ఉండేవాళ్లు కాదు. మీరు నాతోనే 
కొనసాగి ఉండేవాళ్లు.” 

నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి. నా 
(ప్రజలారా, కల్టీయుల దగ్గర్నుండి పారిపొండి. 
ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి. భూమి 
మీద దూర [ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింప 
చేయండి. [వ్రజలతో ఇలా చెవృండి: 
“యహోవా తన సేవకుడు యాకోబును 
విమోచించాడు! 

యెహోవా తన (ప్రజలను అరణ్యంలో నడ 
పించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు. 
ఎందుకంటే, ఆయన తన (ప్రజలకోసం బండ 
నుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక. ఆయన 
బండను చీల్చాడు. నీళ్లు ప్రవహించాయి.” 

కానీ “చెడ్డ వారికి శాంతి లేదూ అని యెహోవా 
చెబుతున్నాడు. 


దేవుడు తనప్రత్యేక సేవకుణ్ణి పిలవడం 
దూర ప్రాంతాల్లో ఉన్న (ప్రజలారా, 
మీరంతా నామాట వినండి! భూమి మీద 
వసిస్తున్న (ప్రజలారా, మీరంతా వినండి! నేను 
పుట్టక మునుపే యెహోవా నన్ను తన సేవ 
కోసం పిలిచాడు. నేను నా తల్లి గర్భంలో ఉండ 
గానే యెహోవా నాకు పేరు పెట్టాడు. 


(ర 


2 తన పక్షంగా మాట్లాడేందుకు యెహోవా నన్ను 
వాడుకొంటాడు. పద్దునెన ఖడ్డాని వై ఒక నైనికుడు 
వాడుకొన్నట్టు ఆయన నన్ను వాడుకొంటాడు. 
అయితే ఆయన నన్ను తన చేతిలో దాచి 
ఉంచి కాపాడుతాడు కూడాను. వాడిగల బాణంలా 
యెహోవా నన్ను వాడుకొంటాడు. అయితే 
ఆయన నన్ను తన బాణాల పొదిలో దాచి 
ఉంచుతాడు కూడాను. 


3 “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి. నీతో నేను 
అద్భుత కార్యాలు చేస్తాను” అని యెహోవా 
నాతో చెప్పాడు. 

* నేను చెప్పాను, “వట్టిగానే నేను కష్టపడి పని 
చేశాను. నేను చాలా అలసిపోయాను. కాని 
ప్రయోజనకరమై నది ఏమీ నేను చేయలేదు. నా 
శక్తి అంతటిని ఉపయోగించాను. కానీ వాస్తవానికి 
నేను చేసింది ఏమీ లేదు. కనుక నా విషయం 
ఏమి చేయాలో యెహోవాయే నిర్ణయించాలి. 
దేవుడే నా బహుమానం నిర్ణయించాలి. 

వ నా తల్లి se యెహోవా నన్ను చేసాడు. 
నేను ఆయన సేవకునిగా ఉండుటకు ఆయన 
అలా చేసాడు. యాకోబును, ఇశ్రాయేలును నేను 
తిరిగి ఆయన దగ్గరకు నడిపించునట్టు ఆయన 
నన్ను అలా చేసాడు. యెహోవా నన్ను సన్మా 
నిస్తాడు. నా దేవుని నుండి నేను నా బలం 
పొందుతాను.” యెహోవా నాతో చెప్పాడు, 





6 “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి. 
ఇశ్రాయేలు ప్రజలు ఖై ఖదీలు. వారు తిరిగి నా 
వద్దకు తీనుకాని రాబడతారు. అప్పుడు 
యాకోబు కుటుంబ దళాలు తిరిగి నా వద్దకు 
వస్తారు. అయితే నీకు మరో పని ఉంది; అది 
దీనికంటు ఇంకా ముఖ్యమయింది. సమస్త రాజ్యా 
లకు నిన్ను నేను వెలుగుగా చేస్తాను, భూమిమీద 
మనుష్యులందరినీ రక్షించేందుకు నీవే నా 
మార్గంగా ఉంటావు.” 

7 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు. ఇశ్రా 
యేలును కాపాడుతాడు. మరియు యహోవా 
చెబుతున్నాడు, “నా సేవకుడు దీనుడు. అతడు 
పాలకులను సేవిస్తాడు. ప్రజలు అతన్ని ద్వేషి 
స్తారు. కానీ రాజులు అతన్ని చూచి, అతడ్ని 
నన్మా నించేందుకు నిలబడతారు. మహా 
నాయకులు అతని ఎదుట సాగిలపడతారు.” 
ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు, యెహోవా కోరి 
నందుచేత ఇది జరుగుతుంది. మరియు 
యెహోవా నమ్మదగినవాడు. నిన్ను కోరుకొన్న 
వాడు ఆయనే. 


811 


9 


11 


12 


యిషయా 49:2-16 


రక్షణ దినం 
యెహోవా చెబుతున్నాడు: “స్మరెన నమ 
యంలో నేను నీకు దయను చూపిస్తాను. ఆ 
సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను. 
రక్షణ దినాన నేను నీకు సహాయం చేస్తాను, 
నేను నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు 
ఒక ఒడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక 
నిదర్శనం. ఇప్పుడైతే దేశం నాశనం చేయబ 
డింది, అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంత 
దారులకు ఇచ్చివేస్తారు. 

“చెరలోనుండి బయటకు వచ్చేయండి అని ఖైదీ 
లతో మీరు చెబుతారు. 'చీకటిలోనుండి బయ 
టకు వచ్చేయండి అని చీకటిలో ఉన్న ప్రజ 
లతో మీరు చెబుతారు. ప్రజలు పయనిస్తూ 
భోజనం చేస్తారు. ఖాళీ కొండలమీద కూడా 
వారికి భోజనం ఉంటుంది. 

ప్రజలు ఆకలితో ఉండరు. వారు దాహంతో 
ఉండరు. సూర్యుని వైడ్‌ గాల్బులు వారికి హాని 
చేయవు. ఎందుకంటే, వారిని ఆదరించే వాడు 
(దేవుడు) వారిని నడిపిస్తాడు గనుక. ప్రజలను 
నీటి ఊటల దగ్గరకు ఆయన నడిపిస్తాడు. 

“నా ప్రజలకు నేను బాట వేస్తాను.పర్వతాలు 
సమతలం చేయబడతాయి. పల్లపు తోవలు 
ఎత్తు చేయబడతాయి. 


౯ 


“చూడండి! చాలా దూర (ప్రదేశాల నుండి ప్రజలు 
నా దగ్గరకు వస్తున్నారు. ఉత్తరం నుండి, 
పశ్చిమం నుండి ప్రజలు వస్తున్నారు. ఈజిప్టు 
లోని అస్వాను నుండి ప్రజలు వస్తున్నారు.” 
భూమి, ఆకాశములారా సంతోషించండి. పర్వ 
తములారా, ఆనందంగా కేకలు వేయండి. ఎందు 
కంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు 
గనుక. తన దీన జనులకు యెహోవా దయ 
చూపిస్తాడు. 


సీయోను ఒంటరిగా విడువబడిన స్త్రీ 
కానీ ఇప్పుడు సీయోను అంటుంది, "యెహోవా 
నన్ను విడిచిపెట్టాడు. నా యజమాని నన్ను 
మరిచిపోయాడు” అని. 
అయితే నేనంటాను, “ఓ స్త్రీ తన శిశువును 
మరచిపోగలదా? లేదు. తన గర్భంనుండి వచ్చిన 
శిశువును ఒక స్త్రీ మరువగలదా* లేదు. ఒక స్త్రీ 
తన పిల్లలను మరువజాలదు. మరి నేను 
(యి హవాను) మిమ్ములను మరువజాలను. 
చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసు 
కొన్నాను. ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి 
తలుస్తాను. 


యెషయా 49:17-50:5 


17 


20 


2 


22 


23 


24 


నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగివస్తారు. ప్రజలు నిన్ను 
ఓడించారు, కానీ ఆ ప్రజలు నిన్ను ఒంటరిగా 
విడుస్తారు.” 


ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రావటం 

పెకి చూడు! నీ చుట్టూ చూడు! నీ పిల్లలు 
అందరూ సమావేశమై సీ దగ్గరకు వస్తున్నారు. 
యెహోవా చెబుతున్నాడు: “నేను సజీవంగా 
ఉన్నాను, నేను మీకు ఈ వాగ్దానం చేస్తున్నాను: 
నీ పిల్లలు నీకు కంఠహారంగా ఉంటారు. పెండ్లి 
కుమార్తె ధరించే ఒడ్డాణంలా నీ పిల్లలు ఉంటారు. 
ఇప్పుడైతే నీవు ఓడించబడి, నాశనం చేయబడి 
ఉన్నావు. నీ భూమి నిష్ప్రయోజనం. అయితే 
కొంతకాలం తర్వాత నీ దేశంలో ఎంద రెందరో 
మనుష్యులు ఉంటారు. నిన్ను నాశనం చేసిన్‌ 
ఆ మనుష్యులు చాలా చాలా దూరంగా ఉంటారు. 
నీవు పోగొట్టుకున్న పిల్లలకోసం నీవు విచా రంగా 
ఉన్నావు. అయితే ఆ పిల్లలు, "ఈ స్థలం మేము 
నివసించేందుకు చాలా చిన్నదిగా ఉంది. మేము 
నివసించేందుకు పెద్ద స్థలం ఇవ్వు" అని నీతో 
చబుతారు. 

అప్పుడు నీలో నీవు అనుకొంటావు, “ఈ పిల్ల 
అందర్నీ నాకు ఎవరు ఇచ్చారు? ఇది చాలా 
బాగుంది. నేను విచారంగా, ఒంటరిగా ఉన్నాను. 
నేను ఓడించబడి, నా ప్రజలకు దూరమయ్యాను. 
అందుచేత ఈ పిల్లలను నాకిచ్చింది ఎవరు? 
చూడు, నేను ఒంటరిగా విడువబడ్డాను. ఈ పిల్ల 
లంతా ఎక్కడనుండి వచ్చారు? ” 


నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు, 
“చూడు, రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను. 
ప్రజలందరూ చూడగలిగేట్టు నేను నా పతాకాన్ని 
ఎగురవేస్తాను. అప్పుడు ఆ ప్రజలు నీ పిల్లలను 
నీ దగ్గరకు తీసుకొని వస్తారు. ఆ (ప్రజలు నీ 
పిల్లలను వారి భుజాలమీద ఎత్తుకొంటారు, 
మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టు 
కొంటారు. 

నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు. 
రాజకుమార్తెలు ఆ పిల్లల విషయమై శ్రద్ద 
పుచ్చుకొంటారు. రాజులు, వారి కుమార్తెలు 
ఎదుట సాష్టాంగ పడ్డారు. నీ పాదాల కింద ధూళిని 
వారు ముద్దు 'పెట్టుక "ంటారు. అప్పుడు నేనే 
యెహోవానని నీవు తెలుసుకొంటావు. నా 
యందు విశ్వాసం ఉంచే వాడెవడూ నిరాశ 
చెందడని నీవు తెలుసుకొంటావు.” 

బలమైన సైనికుడు ఒకడు యుద్ధంలో గనుక 
ఐశ్వర్యం గెలుచుకొంటే ఆ ఐశ్వర్యాన్ని అతని 


812 


దగ్గర్నుండి నీవు తీసుకోలేవు. బలమై న సెనికుడు 
ఒకి ఖైదీకి కాపలా ఉంటే ఆ ఖెదీ తప్పించుకోలేడు. 

25 అయుతే యోహోవా చెబుతున్నాడు, “బలమైన 
సైనికుని దగ్గర్నుండి ఖైదీలు తపి ్పంచబడతారు. 
ఆ ఆ ఖైదీలు తప్పేంచుకొంటారు. ఇది ఎలా జరుగు 
తుంది? నీ యుద్దాలు నేను పోరాడుతాను నీ 
పిల్లల్ని నేను రక్షిస్తాను. 

26 “స్వంత శరీరాన్ని ్న తినేట్టుగా, మిమ్మల్ని కష్టపెట్టే 
వారిని నేను బలవంతం చేస్తాను. వారి “రక్తమే 
వారిని మత్తెక్కించే దాక్షరనం అవుతుంది. 
అప్పుడు నేను మిమ్మల్ని రక్షించే యోహోవానని 
ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యాకోబు 
యొక్క మహా శక్తిమంతుడే మిమ్మల్ని రక్షించే 
వాడు అని మనుమ్యులందరూ తెలును 
కొంటారు.” 


ప్రజలు పాపం చేసినందువల్ల ఇశ్రాయేలు 
శిక్షించబడింది 

5()= హోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలు 

ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను 
విడాకులిచ్చానని మీరంటున్నారు. అయితే 
ఆమెను నేను విడనాడినట్టు నిదర్శన కాయితాలు 
ఏయి? నా పిల్లలారా, ఎవర్తికెనా నేను డబ్బు 
రుణం ఉన్నానా? అప్పు 'ఫేర్చటానికి నేను 
మిమ్మల్ని అమ్ముకొన్నానా? లేదు. చూడండి, 
మీరు చేసిన చెడ్డ పనుల మూలం గానే నేను 
మిమ్మల్ని విడిచి పెట్టేసాను. మీ తల్లి (యెరూష 
లేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను 
పంపివేశాను. 

? నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు. 
నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక 
లేదు. నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తు 
న్నారా? మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తి 
నాకు ఉంది. చూడండి, సము దాన్ని ఎండి 
పొమ్మని నెను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది! 
అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, 
అవి కుళ్లిపోతాయి. 

3 ఆకాశాన్ని నేను చీకటి కమ్మివేసేలా చేయ గలను. 
విచార వస్త్రాల్లా ఆకాశం నల్లగా అవుతుంది.” 


దేవుని సేవకుడు నిజంగా దేవుని మీద ఆధారపడతాడు 

*ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన 
యహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచార గస్ఫ 
ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి 
ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా 
నాకు ఉపదేశిస్తాడు. *నేను నేర్చుకొనేందుకు నా ప్రభు 
వైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు 





813 


నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను 
వెంబడించటం మానను. “నేను ఆ ప్రజల్ని నన్ను 
కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు 
నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు 
నేను నా ముఖం దాచుకోను. ”నా ప్రభువైన 
అ హోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు 

చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను 
బలవంతుడనె ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు 
తెలును. యెహోవా నాతో ఉన్నాడు. నేను 
నిర్ణోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని 
ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవ్వరెనా 
రుజువు చేయాలనుకొంటే, ఆ వీ నా దగ్గరకు రావాలి. 
మేము ఒక తీర్పు జరిగిస్తాం. “అయితే చూడండి, నా 
ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. 
అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. 
అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. 
వాటిని చెదలు తినేస్తాయి. 

9మైెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవ 
కుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగు 
తుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ము 
కొని జీవిస్తాడు. అతడు వానే వంగా యేహోవా 
నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు 
తన దేవుని మీద ఆధారపడతాడు. 

1!” పజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చి 
నట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, 
జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన 
మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు 
మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కార్చి 
వేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను. 


ఇశ్రాయేలు అ|బాహాము వలె ఉండాలి 
ఏ 1 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు 
జీవించాలని కష్టవడి (వ్రయత్నిస్తారు. 
సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్లారు. 
నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు 
చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ 
బండ ఆయనే. ?అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని 
చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను 
మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు 
అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతల 
ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభిం 
చాడు. అనేకానేక మంది అతనినుండీ ఉద్భవించారు.” 
3అదే విధంగా సీయోనును*# యెహోవా ఆశీ 
ర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి 





సీయోను యెరూషలేము కట్టుబడిన కొండకు దక్షిణపు భాగం. 
కొన్ని సార్లు యెరూషలేములోవున్న దేవుని ప్రజలు అని 
దీని భావం. 


యెషయా 50:6-51:10 


యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం 

చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. 

అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. 

ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా 

తయారవుతుంది. అక్కడ [ప్రజలు సంతోషంగా 

ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శి 
స్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు 
పాడుతారు. 

నా ప్రజలారా, నా మాట వినండి! ప్రజలు 

ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపా 

ల్లాంటివి నా నిర్ణయాలు. 

౨ నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపి 
స్తాను. త్వరలోనే నెను నిన్ను రక్షిస్తాను. నేను 
నా శక్తిన్ని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు 
తీరుస్తాను. దూర ప్రదేశాలన్నీ నాకోసం కని 
పెట్టుకొని ఉన్నాయి. నా శక్తి వారికి సహాయం 
చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి. 

6 ఆకాశాల్లవెపు చూడండి. మీ చుట్టూ కింద ఉన్న 
భూమినీ చూడండి. ఆకాశాలు పొగ మేఘాల్లా 
మాయమై పోతాయి. భూమి పనికి మాలిన పాత 
గుడ్డల్లా అవుతుంది. భూమి మీద మనుష్యులు 
మరణిస్తారు. అయితే నా రక్షణ శాశ్వతంగా కొన 
సాగుతుంది. నా దయ ఎప్పటికీ అంతంకాదు. 

7 దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు 
నా మాటు వినాలి. నా ఉపదేశాలను పాటించే 
ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి. 
దుష్ట ప్రజల విషయం భయపడకండి. వారు 
మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయ 
పడకండి; 

* ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. 
చిమ్మెటలు వాటిని తినివేస్తాయి. వారు గొడై 
బొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తిని 
వేస్తాయి. అయితే నా దయ శాశ్వతంగా కొనసాగు 
తుంది. నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగు 
తుంది.” 


దేవుని స్వంత శక్తి తన ప్రజలను రక్షిస్తుంది 

9 యెహోవా హస్తమా (శక్తి మేలుకో! మేలుకో! 
నీ బలం సిద్ధం చేయి. చాలాకాలం కిందట నీవు 
చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ 
బలాని “ప్రయోగించు. రాహాబును ఓడించిన శక్తి 
నీవే. మకరాన్ని నీవే ఓడించావు. 

10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా 
అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు. 
సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా 
చేశావు. నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు. 


యెషయా 51:11-52:4 


1! యెహోవా తన (ప్రజలను రక్షిస్తాడు. వారు 
ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు. వారు 
ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు. వారి 
ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా 
ఉంటుంది. ఆనందంతో వారు పాటలు పాడు 
తూంటారు. దుఃఖం అంతా దూరమై పోతుంది. 

? యెహోవా చెబుతున్నాడు, “నిన్ను ఆదరించే 
వాడను నేనే. కనుక ఇతరులను గూర్చి నీవెందుకు 
భయపడాలి? వాళ్ళు కేవలం బతికి, చచ్చే నును 
ష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ 
మాత్రులువారు కూడా గడ్డిలాగే చస్తారు.” 

3 యెహోవా మిమ్మల్ని చేశాడు. తన శక్తితో 
ఆయన భూమిని చేశాడు. తన శక్తితో ఆకాశా 
లను భూమికి పెగా ఆయన విస్తరింపజేసాడు. 
కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచి 
పోతారు. కనుక మీకు హాని చేసే సే కోపిష్టులైన 
మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయ 
పడుతుంటారు. ఆ మనుష్యులు మిమ్మును 
నాశనం చేయాలని పథకం వేసారు. కానీ ఇప్పుడు 
వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు. 

“* చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల 
చేయబడతారు. వాళ్లు చెరసాలలోనే మరణించి, 
కుల్లిపోరు. ఆ మనుష్యులకు సరిపడినంత 
ఆహారం ఉంటుంది. 

15 “నేను యెహోవాను, మీ దేవుడను. నేను సము 
రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.” 
(ఆయన పేరు సర్వశక్తిమంతుడై న యెహోవా 


1ర*నా సేవక నీవు చెప్పాలని నేను కోరే మాటలను 
నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పి 
ఉంచి కాపాడుతాను. కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని 
చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. 
"మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు 
నిన్ను నేను వాడుకొంటాను.” " 


ఇశ్రాయేలును దేవుడు శిక్షించాడు 

17 మేలుకో! మేలుకో! యెరూషలేమా, లెమ్ము! నీ 

మీద యెహోవా చాలా కోపగించాడు. అందువల్ల 

నీవు శిక్షించబడ్డావు. నీవు తాగాల్సిన ఒక విషపు 

పాత్రలా ఉంది ఆ శిక్ష నీవు దానిని తాగావు. 

“యెరూషలేముకు చాలామంది ప్రజలు ఉన్నారు. 
కానీ వారిలో ఎవ్వరూ ఆమెకు నాయకులు కాలేదు. 
ఆమె పెంచిన పిల్లలు ఎవ్వరు ఆమెను నడిపించే 
మార్గదర్శులు కాలేదు. 

బీయిరూషలేముకు జంట జంటలుగా కష్టాలు 
వచ్చాయి, దెంగిలించటం, చొరబడటం, మహా ఆకలి 
- పోరాటం. 





814 


నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీకు ఎవ్వరూ 
నహాయం చేయలేదు. ఎవరూ నీ మీద దయ 
చూపించలేదు. నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు 
నేలమీద పడి, అలానే ఉండిపోయారు. (ప్రతి వీధి 
మలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టు 
బడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం 
భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించ 
బడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను 
అన్నప్పుడు వారు మరీ బలహిన్లుల పోయారు. 

“1 అయ్యో, యెరూషలేమా, “నా మాట విను. ఒక 
తాగుబోతువానిలా నీవు బలహీనంగా ఉన్నావు, కానీ 
నీవు ద్రాక్షరసం తాగినందు చేత కాదు మత్తుగా ఉన్నది. 
నీవు ఆ “విషపు పాతి మూలంగా బలహీనంగా 
ఉన్నావు. *నీ దేవుడు, యజమానియైన యెహోవా 
తన ప్రజలకోసం పోరాడుతాడు. ఆయన నీతో ఇలా 
అంటున్నాడు: “చూడు, ఈ “విషపు పాత్రను' (శిక్షను) 
నీ వద్దనుండి నేను తొలగించి వేస్తున్నాను. నీ మీద 
నా కోపాన్ని తీసివేస్తున్నాను. ఇంకెంత మాత్రం నీవు 
నా కోపం మూలంగా శిక్షించబడవు. *నీకు హాని చేసిన 
వారిని శిక్షించ టానికి ఇప్పుడు నేను నా కోపాన్ని విని 
యోగిస్తాను. ఆ (ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నిం 
చారు. “మా యెదుట సాష్టాంగ పడు, మేము నీ మీద 
నడుస్తాం అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు 
సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. 
అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును 
ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు 
ఒక తోవలా ఉన్నావు. 


ఇశ్రాయేలు రక్షించబడుతుంది 
మేలుకో! మేలుకో! సీయోనూ మేలుకో. 
ఏ2. నీవు వస్తాలు ధరించు. నీ బలం 
తొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో! 
దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు 
పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల |ప్రవేశింపరు. 
? ధూళి దులిపివేయి! అద్భుతమైన నీ వస్త్రాలు 
ధరించు! సీయోను కుమారీ, యెరూషలేమా, 
నీవు ఒక ఖెదీవి. కాని ఇప్పుడు నీ మెడ చుట్టూ 
ఉన్న గొలుసుల నుండి నిన్ను నీవు విడుదల 
చేసికో! 
3 యెహోవా చెబుతున్నాడు, “నీవు డబ్బుకు 
అమ్మబడలేదు. అందుచేత డబ్బు లేకుండనే నీవు 
రక్షించబడతావు.” 





*నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “నా 
(ప్రజలు నివాసం ఉండేందుకు మొదట ఈజిప్టుకు దిగి 





దేవుణ్ణి ... ప్రజలు “సున్నతి లేకుండా అపవిత్రంగా వున్న 
మనుష్యులు అని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు.” 


815 


పోయారు, ఆ తర్వాత వారు బానిసలయ్యారు. ఆ 
తర్వాత వారిని అష్పూరు బానిసలను చేసింది. ఇప్పుడు 
చూడండి ఏమయిందో! మరో రాజ్యం నా ప్రజలను 
తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ 
రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం 
ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, 
వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ 
నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.” 

ఫోనా ప్రజలు నన్నుగూర్చి నేర్చుకొనేందుకు ఇది 
జరిగింది. నేను ఎవరినో నా ప్రజలు తెలుసుకొంటారు. 

నా ప్రజలు నా పేరు తెలుసుకొంటారు, ఉన్న 
వాడను” అనే నేను వారితో మాట్లాడుతున్నానని 
వారు తెలుసుకొంటారు” అని యహోవా చెబు 
తున్నాడు. 

7శ్రుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు 
రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! 
మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!” అని ఒక 
వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం. 

* పట్టణపు కావలి వాళ్లు” కేకలు వేయటం మొదలు 
పెట్టారు. వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. 
ఎందుకు? ఎందుకంటే, యెహోవా సీయో 
నుకుో తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ 
చూస్తారు. *యెరూ షలేమా, నాశనం చేయబడిన 
నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి. మీరంతా 
కలిసి ఆనందిస్తారు. ఎందుకంటే, యెరూషలేము 
మీద యహోవా దయగలిగి ఉంటాడు. 
యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు. 

1) యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు 
చూపిస్తాడు. మరియు దేవుడు తన ప్రజలను 
ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి. 

11 పజలారా మీరు బబులోను విడిచిపెట్టాలి. ఆ 
స్థలం విడిచిపెట్టండి! ఆరాధనలో ఉపయోగించే 
వస్తువులను మోసే మనుష్యులారా మిమ్మల్ని 
మీరు పవిత్రం చేసుకోండి. అపవిత్రమైన దేన్ని 
ముట్టుకో వద్దు. 

12 మీరు బబులోను విడిచిపెడ్ల్డారు. కానీ మీరు 
ఆత్రంగా విడిచిపెప్టేందుకు బలవంతం చేయ 
బడరు. పారిపోయేందుకు మీరు బలవంతం 
చేయబడరు. మీరు బయటకు నడుస్తారు 
మరియు యెహోవా మీతో నడుస్తాడు. 





ఉన్నవాడను ఇది, హీబ్బూలో దేవుని పేరు, ఇది దేవుడు 
శాశ్వతంగా నివసించును. తన ప్రజలతో శాశ్వతంగా ఉంటాడు 
అని సూచిస్తుంది. నిర్గ. 3:13-17 చూడండి. 

కావలి వాళ్లు ఇక్కడ వీరు ప్రవక్తలు కావచ్చును. 


సీయోను యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు అని 
కూడ అర్థం. 


యిషయా 52:5-53:6 


యెహోవా మీకు ముందు ఉంటాడు. ఇశ్రాయేలీ 
యుల దేవుడు మీ వెనుక ఉంటాడు.* 


దేవుని సేవకుడు శమపడటం 
1షోనా సేవకుని చూడు. అతనికి విజయం కలుగు 
తుంది. అతడు చాలా ప్రముఖుడవుతాడు. భవిష్యత్తులో 
ప్రజలు అతన్ని సన్మానించి, గౌరవిస్తారు. 
కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని 
చూచి అదరిపోయారు. అతల్ణి ఒక మనిషిగా వారు 
గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు. "కానీ అంత 
కంటు ఎక్కువమంది (ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు 
అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా 
ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు 
- జరిగింది వారు చూశారు. ఈ ప్రజలు ఆ కథ 
వినలేదు గాని వారు గ్రహించారు.” 


పీడిత సేవకుడు 
53 ముహు ప్రకటించిన సంగతులను నిజంగా 
ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి 
బయలు పరచబడింది? 
యెహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవలె 
ఉన్నాడు. ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవలె 


"పెరిగాడు. మనము ఆయనలో చూడతగిన రూపము 


గాని తేజస్సుగాని, ఏమి లేదు. మనం ఆయన్ని 
చూడటానికి ఇష్టపడుటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ 
మనకు కనబడదు. 

3 ఆయన నీచంగా ఎంచబడ్డాడు, మనుష్యల చేత 
విడచి పెట్టబడ్డాడు, ఆయన ఎంతో భాధ పొందిన 
మనిషి. రోగం బాగా ఎరిగిన వాడు. కనీసం ఆయన్ని 
కన్నెత్తి చూసేందుకు మనుషులు ముఖాన్ని 
దాచుకొన్నారు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు. కనుక 
మనం ఆయన్నిలెక్క చేయలేదు. *సశ్చయంగా 
ఆయన మన వ్యాధులను భరించాడు. మన బాధలను 
మోశాడు. అయినా, ఆయన్ని కొట్టిన వానిగాను, 
హింసించిన వానిగాను, భాధించిన వానిగాను, మనం 
తలంచాం. 

కాని మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమ 
పొందాల్సి వచ్చింది. మన దోషం మూలంగానే ఆయన 
నలుగగొట్టుబడ్డాడు. మనకు సమాధాన మిచ్చిన శిక్ష 
ఆయన మీద పడింది. ఆయన గాయాల మూలంగా 
మనకు స్వస్థత కలిగింది. 6క్తానీ ఆయన ఇలా చేసిన 
తర్వాత కూడా మనం అందరం గోర్రైెలవలె (తోవ 
తప్పి పోయి తిరిగాం. మనం మనకు ఇష్టమైన దారిలో 
పోయాం. మన అందరి దోషాన్ని యెహోవా ఆయన 
మీద వేశాడు. 





యహోవా ... ఉంటాడు ఇది యెహోవా తన ప్రజలను 
కాపాడతాదని సూచిస్తుంది. నిర్గ. 14: 19,20 చూడండి. 


యెషయా 53:7-54:11 


"ఆయన భాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు,కానీ 
ఎన్నడూ ఎదురు చెప్పలేదు. వధించబడుటకు తీసు 
కొని పాబడే గొ(రైవలె ఆయన మౌనంగా ఉన్నాడు. 
ఒక గొ(రై పిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా 
మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా 
ఉన్నాడు. తనను తాను రక్షించుకోవటానికి ఆయన 
నోరు తెరవలేదు. 

కిఆయన అబద్ధపు తీర్చుపొంది, బంధించబడి 
తీసుకొని పోబడ్డాడు. ఆయన తరంలో ఈ విషయాలు 
ఎవరు మనస్సుకు తీసుకొన్నారు? ఆయన భూమి 
మీద నివసిస్తున్న వారిలో నుండి తొలగించబడ్డాడు. 
నా ప్రజల అపరాధాల కేనం ఆయన నలుగ 
కెట్టబడ్డాడు. 

ఆయన చనిపోయి ధనికునితో పాతి పెట్టబడ్డాడు. 
దుష్టులతో పాటు ఆయన సమాధి చేయబడ్డాడు. 
ఆయన దౌర్జన్యం చేయలేదు. ఆయన ఎన్నడూ 
మోసం చేయలేదు. 

అయినా ఆయన్ని నలుగ గొట్టాలని శ్రమ కలి 
గించాలని, యె హూవాకు ఇష్టం. యెహోవా ఆయన 
ప్రాణాన్ని పాపపరిహర బలిగా అర్చించితే ఆయన 
బహూకాలం జీవించి తన సంతానాన్ని చూస్తాడు. 
ఆయనలో యెహోవా చిత్తం సఫలమవుతుంది. 

“ఆయన తన ఆత్మలో ఎన్నో శ్రమలు పొందిన 
తర్వాత వెలుగును చూచి సంతృప్తి చెందుతాడు. నీతి 
మంతుడై న నా సేవకుడు తన జ్ఞానం వల్ల అనేకులను 
నీతిమంతులుగా చేస్తాడు. 

“2 ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని 
గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో 
ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందు 
కంటే మనుష్యల కోసం ఆయన తన (ప్రాణం ఇచ్చి 
మరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించ 
బడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల 
కోసం విజ్ఞాపన చేసాడు. 


దేవుడు తన ప్రజలను ఇంటికి తీసుకొనివస్తాడు 
ఏ ఓ స్త్రీ , సంతోషంగా ఉండు! నీకు పిల్లలు 
పుట్టలేదు, కానీ నీవు చాలా సంతోషంగా 
ఉండాలి. “భర్తగల స్త్రీకంటు ఒంటరి స్త్రీ” ఎక్కువ 
మంది పిల్లలను కంటుంది.” అని యెహోవా 
చెబుతున్నాడు. 

? నీ గుడారం విశాలం చేయి. నీ ద్వారాలు పూర్తిగా 
తెరువు. నీ కుటుంబాన్ని వృద్ధి చేయటం ఆపు 
జేయకు. నీ గుడారాన్ని విశాలం చేయి, బలంగా 
చేయి. 





ఒంటరి స్త్రీ ఈ హీబ్రూ పదం “నాశనం అయింది” అనే 
పదంవంటిది. బహుశా “నాశనమెన యెరూషలేము” 
కావచ్చును. 


816 


3 ఎందుకంటే నీవు చాలా పెరిగిపోవటం మొదలు 


పెడతావు. నీ పిల్లలు అనేక రాజ్యాల నుండి 
ప్రజలను తీసుకొనివస్తారు. నాశనం చేయబడిన 
పట్టణాల్లో ఆ పిల్లలు తిరిగి నివసిస్తారు. 


* భయపడవద్దు! నీవు నిరాశ చెందవు. నీ మీద 


ప్రజలు చెడ్డ మాటలు చెప్పరు. నీవేమీ ఇబ్బంది 
పడవు: నీవు చిన్నదానివిగా ఉన్నప్పుడు నీవు 
సిగ్గుపడ్డావు. కానీ ఆ సిగ్గు నీవు ఇప్పుడు మరచి 
పోతావు. నీ భర్త పోయినప్పుడు నీకు కలిగిన 
అవమానాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవు. 


౨ ఎందుకంటే నిన్ను చేసిన వాడు నీ భర్త (దేవుడు) 


గనుక ఆయన పేరు నర్వశక్తిమంతుడై న 
యెహోవా. ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే. 
ఆయన ఇశ్రాయేలు పరిశుద్దుడు. ఆయన సర్వ 
భూమికి దేవుడు అని పిలువ బడతాడు. 


6 నీవు భర్త విడిచిన భార్యవలె ఉన్నావు. ఆత్మలో 


నీవు చాలా దుఃఖించావు. కానీ యెహోవా నిన్ను 
తనదిగా ఉండేందుకు పిలిచాడు. (యుషనంల. 
వివాహమై, భర్తచే విడిచి పెట్టబడిన స్త్రీలా నీవు 
ఉనా వ. కానీ దేవుడు నిన్ను తనదానీగా ఉండు 
టకు పిలిచాడు. 


7 దేవుడు చెబుతున్నాడు, “నేను నిన్ను విడిచి 


పెట్టాను. కానీ కొంతకాలం మట్టుకే. నేను నిన్ను 
మళ్లీ నా దగ్గరకు చేర్చుకొంటాను. నేను నీకు 
గొప్ప దయ చూపిస్తాను. 


8 నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ 


నుండి దాక్కున్నాను. కానీ శాశ్వతంగా నిన్ను 
నేను దయతో ఆదరిస్తాను.” నీ రక్షకుడైన 
యెహోవా ఇది చెప్పాడు. 


దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు 


9 దేవుడు చెబుతున్నాడు: “నోవహు కాలంలో 


ప్రళభయంతో నేను (ప్రపంచాన్ని శిక్షించినట్టుగా 
ఉంది ఇది. (ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళ 
యంతో ముంచివేయనని నోవహుకు నేను 
వాగ్దానం చేశాను. అదే విధంగా, నేను మరల 
ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా 
మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.” 

19 యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కని 
పించకుండా పోవచ్చు. కొండలు ధూళి కావ 
చ్చును. కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడు 
వదు. నేను నీతో సమాధానపడతాను, అది ఎన్న 
టికీ అంతం కాదు.” యెహోవా నీ యెడల 
కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు 
చెప్పిన వాడు ఆయనే. 

11 “అయ్యో, దీన పట్టణమా! తుఫానులు నిన్ను 
బాధించాయి, మరియు నీవు ఓదార్చబడలేదు. 


817 


నేను నిన్ను మరల నిర్మిస్తాను. ప్రశస్తమైన రాశ్తను 
ఉపయోగించి నేను నీ పునాదులు వేస్తాను. 
నీలాంజనాలు, నీలాలు నేను ఉపయోగిస్తాను. 

2 మాణిక్య మణులతో నేను నీ గోడలు కడతాను. 
సూర్యకాంతాలతో నేను నీ ద్వారాలు కడతాను. 
ప్రశస్త రత్నాలతో నేను నీ గోడలన్నింటినీ 
కడతాను. 

13 నీ పిల్లలు దేవుని వెంబడిస్తారు ఆయన వారికి 
ఉపదేశం చేస్తాడు. నీ పిల్లలకు ఎంతో శాంతి 
ఉంటుంది. 

14 న్యాయం ప్రయోగించి నేను నిర్మిస్తాను. కనుక 
నీవు అన్యాయానికి, కూరత్వానికి దూరంగా 
ఉండాలి. అప్పుడు నీవు భయపడాల్సింది. ఏమీ 
ఉండదు. ఏదీ నిన్ను బాధించుటకు రాదు. 

5 నా సైన్యాలు ఏవీ నీకు వ్యతిరేకంగా పోరాడవు. 
మరియు ఏ సెన్యమై నా నీ మీద దాడి చేసేందుకు 
ప్రయత్నిస్తే నీవు ఆ సెన్యాన్ని ఓడిస్తావు. 


కూడు, కమ్మరిని నేను చేశాను. అగ్నిని రాజ 
బెష్టేందుకు అతడు నిప్పుమీద విసరుతాడు. అప్పుడు 
అతడు వేడి ఇనుమును తీసుకొని, తాను చేయదలచు 
కొన్న పనిముట్టును చేస్తాడు. అదేవిధంగా నాశనం 
చేసే “నాశన కర్తను నేను సృజించాను. 

గనీ మీద పోరాడుటకు మనుష్యులు ఆయుధాలు 
చేస్తారు. కానీ ఆ ఆయుధాలు నిన్ను ఓడించవు. కొంత 
మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కానీ నీకు 
వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తిది తప్పు అని చూపించ 
బడుతుంది.” 

“యెహోవా సేవకులకు ఏమి లభిస్తుంది? నా 
దగ్గర అభించే మంచి వాటన్నింటినీ వారు పొందు 
తారు” అని యె హూవా చెబుతున్నాడు. 


నిజంగా సంతృప్తిపరచే ఆహారం దేవుడు ఇస్తాడు 
5 5 “దాహంతో ఉన్న ప్రజలారా మీరంతా వచ్చి 
నీళ్లు తాగండి! మీ వద్ద డబ్బు లేకపోతే 
చింతపడకండి. రండి, మీకు తృప్తి కలిగేంతవరకు 
తినండి, తాగండి! మీకు డబ్బు అవసరం లేదు. 
మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, తాగండి. 
ఆహారం, దాక్టారసం ఉచితం! 

2 నిజంగా ఆహారం కానిదానికోసం మీ ధనం వ్యర్థం 
చేయటం ఎందుకు? మిమ్మల్ని నిజంగా సంతృప్తి 
పరచని దానికోసం మీరు ప్రయానపడటం 
ఎందుకు? నా మాట జాగ్రత్తగా వినండి, అప్పుడు 
మీరు మంచి ఆహారం భోజనం చేస్తారు. మీ 
ఆత్మను తృషప్తిపరచే ఆహారం మీరు భోజనం 
చేస్తారు. 


యెషయా 54:12-55:11 


3 నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, మీ 
ఆత్మలు జీవించునట్టుగా మీరు నా మాట వినండి. 
నా వద్దకు రండి! శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక 
నేను మీతో చేస్తాను. అది నేను దావీదుతో చేసిన 
ఒడంబడికలా ఉంటుంది. దావీదు ఎడల శాశ్వ 
తంగా దయగలిగి ఉంటానని నేను అతనికి వాగ్దెనం 
చేసాను. మరి మీరు ఆ వాగ్దానాన్ని నమ్ము 
కోవచ్చు. 

* రాజ్యాలన్నింటిలో నా కక్తికి దావీదును సాక్షిగా 
నేను చేశాను. దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకు 
నిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి 
వాగ్దానం చేశాను.” 

5 నీవు యెరుగని స్థలాల్లో రాజ్యాలు ఉన్నాయి, 
కానీ ఆ రాజ్యాలను నీవు పిలుస్తావు. ఆ రాజ్యాలకు 
నీవు తెలియదు. కానీ అవి నీ దగ్గరకు పరుగెడ 
తాయి. నీ దేవుడు యెహోవా ఇలా కోరు 
తున్నాడు కనుక ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీ 
యుల పరిశుద్దుడు నిన్ను గౌరవిస్తున్నాడు. కనుక 
ఇది జరుగుతుంది. 

6 కనుక సమయం మించిపోక ముందే నీవు 
యెహోవా కోసం వెదకాలి. ఆయన సమీ పంగా 
ఉన్నప్పుడు, ఇప్పుడే నీవు ఆయనను వేడు 
కోవాలి. 

7 దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచి 
పెట్టాలి. వారు తమ దురాలోచనలు నిలిపి 
వేయాలి. వారు తిరిగి యెహోవా దగ్గరకు 
రావాలి. అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు. 
మన దేవుడు క్షమిస్తాడు గనుక ఆ మనుష్యులు 
యిహూవా దగ్గరకు రావాలి. 


మనుష్యులు దేవుణ్ణి అర్ధం చేసుకోలేరు 

క్‌ యెహోవా చెబుతుస్నాడు, “మీ తలంపులు 

నా తలంపుల వంటివి కావు. మీ మార్గాలు నా 

మార్గాలవంటిీవి కావు. 

ఆకాశాలు భూమికంటబ ఉన్నతంగా ఉన్నాయి. 

అదే విధంగా మీ మార్గాలకంటె నా మార్గాలు 

ఉన్నతంగా ఉన్నాయి. మరియు మీ తలంపుల 
కంబు నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి.” 
యెహోవా తానే ఈ సంగతులు చెప్పాడు. 

10 “వర్గం, మంచు ఆకాశం నుండి కురుస్తాయి. అవి 
నేలను తాకి, నేలను తడిచేయకుండా తిరిగి 
ఆకాశానికి వెళ్లవు. అప్పుడు నేల మొక్క లను 
మొలిపించి, ఎదిగింప చేస్తుంది. ఈ మొక్కలు 
_రెతుకోసం విత్తనాలు సిద్ధం చేస్తాయి. ప్రజలు 
ఆహారంగా రొఘ్టైలకోసం ఈ విత్తనాలు విని 
యోగిస్తారు. 

11 అదే విధంగా నా నోటినుండి నా మాటలు 
బయలు వెళ్తాయి. అవి సంగతులను సంభ వింప 


యషయా 55:12-57:1 818 
చేసేంతవరకు తిరిగి రావు. నేను ఏ సంగతులు 6యూదులు కాని మనుష్యులు కొందరు 


సంభవించాలని అనుకొంటానో వాటిని నా 
మాటలు సంభవింపచేస్తాయి. ఏమి చేయాలని 
నేను నా మాటలను పంపిస్తానో వాటిని నా 
మాటలు సాధిస్తాయి. 
నా మాటలు సంతోషంగా బయలు వెళ్తాయి. 
అవి శాంతి కలిగిస్తాయి. పర్వతాలు, కొండలు 
సంతోషంగా నాట్యంచేయటం మొదలు పెడ 
తాయి పొలాల్గోని చెట్లన్నీ చప్పట్టుకొడ్తాయి. 
3 పాదలు ఉన్నచోట పెద్ద దేవదారు వృక్షాలు 
పెరుగుతాయి. కలుపు మొక్కలు ఉన్నచోట 
గ"ంబి వృక్షాలు పెరుగుతాయి. ఈ సంగతులు 
యెహోవాను ప్రసిద్దుని చేస్తాయి. యెహోవా 
శక్తిమంతుడు అనేందుకు ఈ సంగతులు రుజువు. 
ఈ రుజువు ఎన్నటికి నాశనం చేయబడదు.” 


అన్ని దేశాలు యెహోవాను వెంబడిస్తాయి 
ఏ౨ యెహోవా ఈ సంగతులు చెప్పాడు, “మను 
ష్యులందరికి న్యాయం చూపండి. స్తరెన 
వాటినే చేయండి. ఎందుకంటే త్వరలోనే నా రక్షణ 
మీకు లభిస్తుంది. నా మంచితనంగ త్వరలోనే సర్వ 
లోకానికి చూపించబడుతుంది గనుక.” 

?సబ్బాతును* గూర్చిన దేవుని చట్టానికి విధేయత 

చూపే వ్యక్తి ఆశీర్వదించబడును. ఏ "క్తిడు చేయని 
వ్యక్తి సంతోషంగా ఉంటాడు. యూదులు కాని మను 
ష్యులు కొందరు యహోవా వపు తిరుగుతారు. 
“యెోహోవా తన ప్రజలతో పాటు నన్ను స్వీకరిం 
చడు” అని ఆ మనుష్యులు చెప్పకూడదు. సు 
ఎండిన కట్ట ముక్కను, నాకు పిల్లలు పుట్టరు” అని 
నపుంసకుడు చెప్పకూడదు. 

“వోసబ్బాతుకు సంబంధించిన చట్టాలకు విధేయు 
లయ్యే నపుంసకులకు నేను శక్తి, క్రీర్తి ప్రసాదిస్తాను. 
నేను కోరే వాటిని జరిగించే నపుంసకులకు నేను శక్తి 
కీర్తి ప్రసాదిస్తాను. వారు నా ఆలయంలో, నా పట్టు 
ణంలో ఉంటారు. నా ఒడంబడికను* పాటించే నా 
ప్రజలందరికీ నేను ఈ విషయాలు జరిగిస్తాను. కుమా 
రులు, కుమార్తెలకంబు శ్రేష్టమైన దానిని నేను వారికి 
ఇస్తాను. శాశ్వతంగా కొనసాగే పేరు నేను వారికి ఇస్తాను" 
అని యెహోవా చెబుతున్నాడు గనుక వారు ఆ 
మాటలు చెప్పకూడదు. 








నా మంచితనం లేక “విజయం.” 


సబ్బాతు యూదుల విశ్రాంతి, ఆరాధనలకు ప్రత్యేకమైన 
రోజు. 


ఒడంబడిక సాధారణంగా ఇది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయే 
లీయులతో చేసిన ఒప్పందం. ఇక్కడ యెషయా 55:3 
లో ఒప్పందం కావచ్చు. 





యెోహోవావెపు చేరుతారు. యెహోవాను సేవించి, 
ఆయనను 'ప్రేమించగలిగేట్టు వారు ఇలా చేస్తారు. వారు 
యెహోవాకు సేవకులు అయ్యేందుకు యెహోవా 
వపు చేరుతారు. సబ్బాతును ప్రత్యేక ఆరాధన రోజుగా 
“వారు పాటిస్తారు, నా ఒడంబడిక (ధర్మశాస్త్రాన్ని) సన్ని 
హితంగా పాటించటం కొనసాగిస్తారు. 

"ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను 
తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను 
వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్చించే 
అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. 
ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ (ప్రార్ధనా 
మందిరం అని పిలువబడుతుంది గనుకి అని 
యెహోవా చెబుతున్నాడు. కా ప్రభువు యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు. 

ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంనుండి బలవంతంగా 
వళ్లగొట్టబడ్డారు. కానీ యెహోవా వారిని మరల ఒక్క 
చోట 'చేరుస్తాడు. "ఈ ప్రజలను నేను మరల ఒక్క 
చోట చేరుస్తాను అని యెహోవా చెబుతున్నాడు. 


మనుమ్యులందరూ దేవుని సేవించాలని ఆయన 
ఆహ్వానిస్తున్నాడు 

* అరణ్యంలోని అడవి మృగములారా తినుటకు 
రండి! 

10 కావలి వాళ్లు (ప్రవక్తలు) అందరు గుడ్డివాళ్లు. 
వారు చేస్తుంది ఏమిటో వారికే తెలియదు. వారు 
మొరగటం చేతకాని కుక్కల్ణాంటి వాళ్లు. వారు 
నేలమీద పండుకొని, నిద్రపోతారు. ఆహా, 
నిద్రపోవటం వారికి ఇష్టం. 

11 వారు ఆకలిగొన్న కుక్కల్లా ఉన్నారు. వారు 
ఎన్నటికి తృప్తిపాందరు. ఆ కాపరులు ఏమి 
చేస్తున్నది. వారికే తెలియదు. తప్పిపోయి 
తిరుగుతున్న వారి గొడెల్లానే ఉన్నారు 
వారూను. వారు దురాశపరులు. వారు చేయాలని 
ఆశించేది అంతా వారిని వారు తృషప్తిపరచు 
కోవటమే. 

12 “నేను కొంచెం (దాక్షరసం తాగుతాను. నేను 
కొంచెం మద్యం తాగుతాను. నేను రేపు కూడా 
ఇలానే చేస్తాను. ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ 
కూడా తాగుతాను అని వారు వచ్చి చెబుతారు. 


ఇశ్రాయేలీయులు దేవుని వెంబడించరు 
57 మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ 

వ్యక్తి అది గమనించలేదు. ఏం జరుగు 
తుందో ప్రజలు (గ్రహించరు. కానీ వారు మంచి 
మనుష్యులందరిని సమావేశపరచారు. కష్టాలు 
వస్తున్నాయని (ప్రజలు ([గ్రహించరు. మంచి 


819 


వాళ్లంతా భద్రతకోసం సమావేశం చేయబడ్డారని 
వారికి తెలియదు. 

2 అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు 
వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు. 
వారు ఎలా జీవించాలని దేవుడు కోరుతాడో 
వారు అలా జీవిస్తారు. 


3 “దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి. మీ తండ్రి 
_లెంగిక పాపాల మూలంగా దోషి మరియు మీ 
"తల్లి ఛాంగిక పరంగా తన శరీరాన్ని అమ్ము 
కోంయింది. ఇక్కడకు రండి! 

* మీరు అబద్దాలు చెప్పేవాళ్లు. చెడ్డవాళ్లు. మీరు 
నన్ను ఎగతాళి చేస్తారు. మీరు“ నన్ను వెక్కి 
రిస్తారు. మీరు నా మీద నాలుకలు చాపుతారు. 

౨ మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని 
చెట్టు కింది తప్పుడు దేవుళ్ళనూ పూజించటమే. 
మీరు ప్రతికాలువ ప్రక్క పల్లల్నీ చంపుతారు, 
బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు. 

6 నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు 
ఇష్టం. వాటిని పూజించుటకు మీరు వాటిమీద 
ద్రాక్షరసం పోస్తారు. మీరు వాటికి బలులు ఇస్తారు. 
కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే. ఇది నాకు 
సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా? 
లేదు! అది నాకు సంతోషం కలిగించదు. మీరు 
ప్రతి కొండ మీద, ప్రతి పర్వతంమీద మీ పడక 
వేసుకొంటారు. 


* మీరు ఆ స్థలాలకు వెళ్లి బలులు అర్చిస్తారు. 

* తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి, ఆ దేవుళ్ళను 
ప్రేమించటం ద్వారా నాకు వ్యతిరే కంగా పాపం 
చెస్తారు. మీరు ఆ దేవతలను ప్రేమిస్తారు. వాటి 
దిగంబర దేహాలను చూడటం మీకు ఇష్టం. మీరు 
నాతో ఉన్నారు కాని వాటితో ఉండేందుకు మీరు 
నన్ను విడిచి పెట్టారు. నన్ను జ్ఞాపకం చేసు 
కొనేందుకు సహాయపడే వాటిని మీరు దాచి 
పెట్టున్తారు. గుమ్మాల వెనుక, ద్వారబంధాల 
వెనుక వాటిని మీరు దాచిపెట్టేస్తారు. మరియు 
మీరు వెళ్లి ఆ తప్పుడు దేవుళ్ళతో ఒడంబడికలు 
చేసుకుంటారు. 

9 మొలక” దేవతకు అందంగా కనబడాలని మీరు 
తైలాలు, పరిమళాలు ఉపయోగిస్తారు. మీరు మీ 
సందేశకులను దూరదేశాలకు పంపించారు. ఇది 
మిమ్మల్ని పాతాళానికి, మరణ స్థానానికి తీసుకొని 
వస్తుంది. 





మొలెక్‌ తప్పుడు దేవత. హీబూలో “రాజు” అని అర్థం 
ఇచ్చే మాటలాంటిది ఈ పేరు. 


యిషయా 57:2-17 


ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్ముకోవాలి గాని విగ్రహాలను కాదు 

10 “ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని 
చేశారు కానీ మీరు ఎన్నడూ అలసిపోలేదు. మీరు 
కొత్త బలం కనుగొన్నారు. ఎందుకంటే, వీటిలో 
మీరు ఆనందించారు గనుక. 

11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు మీరు నన్ను 
కనీసం గుర్తించలేదు. కనుక మీరు ఎవరిని గూర్చి 
చింతిస్తున్నారు? మీరు ఎవరినిగూర్చి భయపడు 
తున్నారు? మీరెందుకు అబద్ధం పలికారు? 
చూడండి, చాలాకాలంగా నేను మౌనంగా 
ఉన్నాను. మరి మీరు నన్ను గౌరవించలేదు. 

12 మీ “మంచితనం గూర్చి, మీరు చేసే “మతపర 
మైన పనులు అన్నింటిని గూర్చి నేను చెప్ప 
గలను. కానీ అవన్నీ పనికిమాలినవి. 

3 మీకు సహాయం అవసరమై నప్పుడు మీరు మీ 
చుట్టూరా (ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవు 
ళ్ళకు మొరపెట్టండి. అయితే, వాట న్నింటినీ 
గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతు 
న్నాను. ఒక్క గాలి విసురు వాటన్నింటినీ మీ 
వద్దనుండి తొలగించివేస్తుంది. అయితే నా మీద 
ఆధారవడే వ్యక్తి భూమిని నంపాదించు 
కొంటాడు. ఆ వ్యక్తికి నా పరిశుద్ద పర్వతం 
దొరుకుతుంది. 


యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు 

1* మార్గం సరళం చేయండి; మార్గం సరళం 
చేయండి. నా ప్రజలకోసం మార్గం చక్క 
జేయండి. 

15 మహోన్నతుడై న దేవుడు, పైకిఎత్త బడిన 
వాడు శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన 
దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు 
నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను. 
అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా 
ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను 
నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు 
విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం 
(ప్రసాదిస్తాను. 

15 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను. నేను 
ఎప్పటికీ కోపంగానే ఉండను. నేను కోపంగా 
కొనసాగితే మనిషి ఆత్మ, వారికి నేను ఇచ్చిన 
జీవం నా ఎదుటనే మరణిస్తుంది. 

17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు 
కోపం కలిగించింది. కనుక నేను ఇశ్రాయేలును 
శికించాను. నేను కోపంగా ఉన్నాను గనుక అతని 
నుండి నేను తిరిగిపోయాను. మరియు ఇశ్రా 
యేలు నన్ను విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు తనకు 
ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు. 


యషయా 57:18-58:10 


18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. 
కనుక నేను అతల స్వస్థపరుస్తాను (క్షమిస్తాను). 
నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది 
అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. 
అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా 
ఉండరు. 

ఆ ప్రజలకోసం శాంతి అనే కొత్త పదం నేను 
ఉపదేశిస్తాను. నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, 
చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి 
ప్రసాదిస్తాను. ఆ ప్రజలను నేను స్వస్థపరుస్తాను 
(క్షమిస్తాను.” ఈ సంగతులు యెహోవా 
చెప్పాడు. 


అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహా సము 
'ద్రంలాంటి వాళ్లు. వారు నెమ్మదిగా, శాంతంగా ఉండ 
లేరు. వారు కోపంగా ఉన్నారు, మహా సముద్రంలా 
మట్టిని 'కెలుకుతారు. “దుష్టులకు శాంతి లేదు” అని 
నా దేవుడు చెబుతున్నాడు. 


ప్రజలు దేవుని వెంబడించాలని చెప్పాలి 
ఏ 8 మీకు చేతనెనంత గట్టిగా కేకలు వేయండి. 
మీరు ఆపవద్దు. బూరలా కేకలు వేయండి. 
(ప్రజలు చేసిన చెడు పనులను గూర్చి వారికి 
చెప్పండి. యాకోబు వంశానికి వారి పాపా లను 
గూర్చి చెప్పండి. 

2 అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ 
వస్తారు. మరియు ప్రజలు నా మార్గాలు తెలుసు 
కోవాలని కోరుతారు. అప్పుడు వారు సరెన 
పనులు చేసే ఒక రాజ్యం అవుతారు. ఆ (ప్రజలు 
దేవుని మంచి ఆదేశాలను పాటించడం మాని 
వేయరు. వారికి న్యాయంగా తీర్చు తీర్చమని ఆ 
ప్రజలు నన్ను అడుగుతారు. దేవుని న్యాయ 
నిరయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని 
కోరుకొంటారు. 


ఇప్పుడు ఆ ప్రజలు చెబుతారు: “నీ గౌరవ సూచ 
కంగా వేము భోజనం మానివేశాం. నీవెందుకు 
మమ్మల్ని చూడవు? నీ గౌరవ సూచకంగా మేము 
మా దేహాలను బాధించుకొంటాం. నీవెందుకు 
మమ్మల్ని గమనించవు?” 

అయితే యెహోవా అంటున్నాడు, “ఆ ప్రత్యేక 
దినాల్లో భోజనం చేయకుండా ఉండి మిమ్మల్ని మీరే 
సనంతోషపెట్టుకొనేందుకు ఈ పనులు చేస్తారు. 
మరియు మీరు మీ శరీరాలను గాక, మీ సేవకుల్ని 
శిక్షిస్తారు. *మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసం 
కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం 
కోసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో 


820 


ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు 
భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతిం 
చుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు 
ఇష్టం లేదు. నేను కోరేది అంతా 

ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, 
వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్ర 
మేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కన 
బడాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? 
(ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, 
దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతు 
న్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని 
తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను 
కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మాని 
వేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా 
కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా? 

ఈనేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతం|తు 
లను చేసే రోజు ఎలాంటిటో నేను మీకు చెబుతాను. 
ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు 
నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రు 
లుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది 
భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. "ఆకలి 
గొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని 
నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు 
వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్టలోనికి తీసుకొని 
రావాలని నేను కోరుతున్నాను. బట్టులు లేనివాడ్ని 
మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ 
మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; 
వాళ్లూ మీలాంటి వారే.” 

శీవీబిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా 
ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. 
మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, 
యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబ 
డిస్తుంది. అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్డారు, 
యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహో 
వాకు గట్టిగా కేకలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే 
ఉన్నాను” అంటాడు. 


దేవుని ప్రజలు సరియైనది చేయాలి 

మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మాని 
వేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా 
మాట్లాడటం. వారిని నిందించటం మీరు మాని 
వేయాలి. !ఆకరితో ఉన్న ప్రజలను గూర్చి మీరు 
విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి 
మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. 
అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు 
మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా 
మీరు ప్రకాశిస్తారు. 


821 


"అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడి 
పిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు 
సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం 
ఇస్తాడు. విస్తారమై న నీళ్ళుగల తోటలా మీరు ఉంటారు. 
ఎల్లవ్వుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా 
మీరుంటారు. 

12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం 
చేయబడ్డాయి. కానీ కొత్త పట్టుణాలు నిర్మించబడ 
తాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో 
సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను 
బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “తోవలు, 
ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు. 

సబా తు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతి 
రేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది 
జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ 
సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసిన 
ప్పుడు అది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా 
నీవు ఎంచుకోవాలి. యెహోవా (ప్రత్యేక రోజును నీవు 
గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి 
మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును 
గౌరవించాలి. 


* అప్పుడు నీవు యెహోవా, నాయందు దయ 
చూపమని అడగవచ్చు. మరియు యెహోవా 
అంటాడు, భూమికి పైగా ఉన్నతమై న 
చోట్లకు నేను నిన్ను మోసికొనివెళ్తాను. నేను 
నీకు భోజనం పెడ్డాను. నీ తండ్రీ యాకో 
బుకు కలిగిన వాటిని నేను నీకు ఇస్తాను. 
ఈ విషయాలు యెహోవా చెప్పాడు గనుక 
అవి జరుగుతాయి. 





చెడ్డవాళ్లు వారి జీవితాలు మార్చుకోవాలి 
59 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి 
చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగి 
నప్పుడు ఆయన వినగలడు. ?కానీ నీ పాపాలు నిన్ను 
నీ దేవుని నుండి వేరుచేశాయి. యహోవా నీ పాపాలు 
చూసి, నీ నుండి తిరిగిపోతాడు. 
3నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతో 
నిండి ఉన్నాయి. స్‌ "వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. 
నీవు నీ నోటితో అబద్దాలు చెబుతున్నావు. నీ నాలుక 
చెడు విషయాలు పలుకుతుంది. “ఎవ్వరూ ఇతరులను 
గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు 
న్యాయస్థానంలో a చేస్తారు, వారి వ్యవహారం 
గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద 
ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్దాలు 
చెబుతారు. వారు చిక్కులతో నిండిపోయి, కీడును 
పుట్టిస్తారు. *విషసర్పాల (గుడ్లవలౌ, వారు కీడును 


యెషయా 58:11-59:13 


పొదుగుతారు. ఆ (గుడ్డు ఒకటి తింటే నీవు చస్తావు. 
ఆ (గుడ్డలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విష 
సర్పం బయటకు వస్తుంది. 

(ప్రజలు అబద్దాలు చెబుతారు. ఈ అబద్దాలు సాల 
గూళ్తలా ఉంటాయి. వారు అల్లే ఈ గూళ్లు “బట్టలకు 
ఉపయోగపడవు. ఆ గూళ్లతో నీను స నీవు కప్పుకోలేవు. 
కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరు 
లను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు. 
"కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను 
ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి 
వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. 
దౌర్జన్యం. దొంగతనం వారి జీవిత విధానం. 

ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవి 
తాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజా 
యితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి 
జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు. 


ఇశ్రాయేలీయుల పాపం కష్టాన్ని తెస్తుంది 

9 న్యాయం, మంచితనం అంతా పోయింది. చీకటి 
మా(త్రమే మనవద్ద ఉంది. అందుచేత మనం 
వెలుగుకోసం కనిపెట్టాలి. ప్రకాశవంతమైన వెలు 
గుకోసం మనం నిరీక్షిస్తాం. కానీ మనకు ఉన్న 
దంతా చీకటి మాత్రమే. 

1 మనం కళ్టులేని ప్రజల్లా ఉన్నాం. మనం గుడ్డి 
వాళ్లలా గోడల మీదికి నడుస్తాం. అది రాత్రి 
యైనట్టు మనం జారి పడ్డాం. పగటి వెలుగులో 
కూడా మనం చూడలేం. మధ్యాహ్న నమ 
యంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం. 

11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం. 
పావురాల్హా, ఎలుగుబంట్లలా విచారకరవైన 
శబ్దాలు మనం చేస్తాం. మనుష్యులు న్యాయంగా 
ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం. 
కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు. మనం రక్షించ 
బడాలని ఎదురు చూస్తున్నాం, కానీ రక్షణ ఇంకా 
దూరంగానే ఉంది. 

12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతి రేకంగా 
ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక. మనదే 
తప్పు అని మన పాపాలు చూపెడ్తున్నాయి. 
ఈ పనులు చేసి మనం దోషులంగా ఉన్నామని 
మనకు తెలుసు. 

3 మనం పాపంచేసి, యెహోవాకు విరోధంగా 
తిరిగాం. మనం యెహోవా నుండి తిరిగిపోయి, 
ఆయన్ని విడిచిపెట్టేశాం. చెడు విషయాలను 
మనం ఆలోచించాం. దేవునికి వ్యతిరేకమై న 
వాటినే మనం ఆలోచించాం. వీటిని గూర్చి 
మనం ఆలోచించి, మన హృదయాల్లో వాటి 
పథకాలు వేసుకొన్నాం. 


యెషయా 59:14-60:11 


1 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది. 
న్యాయం దూరంగా నిలుస్తుంది. సత్యం వీధుల్లో 
పడిపోయింది. మంచితనం పట్టణంలో (ప్రవేశిం 
చటానికి అనుమతించబడటంలేదు. 

"5 సత్యం పోయింది. మంచి జరిగించాలను కొనే 

మనుష్యులు దోచుకోబడ్డారు. యెహోవా 

చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు 
కనబడలేదు. ఇది యెహోవాకు ఇష్టం కాలేదు. 

యహోవా చూశాడు. నిలిచి, [పజలకం 
సహాయం చేసే సి వ్యక్తి ఒక్కడూ ఆయనకు కని 
పించలేదు. కనుక యెహోవా తన స్వంత క్తి 
తన స్వంత మంచితనం ప్రయోగించాడు. 
మరియు యెహోవా ప్రభలను రక్షించాడు. 

17 యెహోవా యుద్దానికి సిద్దమయ్యాడు. 
యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పు 
కొన్నాడు. రక్షణ శిరస్తాణం ధరించాడు. శిక్షను 
వస్త్రాలుగా ధర్‌ంచాడు. బలీయమైన (ప్రేమ అంగీ 
ధరించాడు. 

“5 యెహోవా తన శతువుల మీద కోపంగా 

ఉన్నాడు కనుక వారికి తగిన శిక్షను యెహోవా 

వారికి ఇస్తాడు. యెహోవా తన శత్రువులమీద 
కోపంగా ఉన్నాడు. కనుక దూరస్థలాలు అన్నింటి 
లోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి 
తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు. 
అప్పుడు పశ్చిమాన (ప్రజలు యుహోవా 
నామాన్ని గౌరవిస్తారు. తూర్పున (ప్రజలు 
యెహోవా మహిమను గూర్చి భయపడతారు. 
వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా 
వెంటనే వస్తాడు. యెహోవా ఈ నదిమీద 
విసరగా వచ్చిన శక్రివంతమై న గారిలా అది 
ఉంటుంది. 


అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు. 
పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన 
యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు. 

*ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసు 
కుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా 
మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను 
ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల 
పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు 
నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. 


దేవుడు వస్తున్నాడు 
60. నా వెల్లుగన యెరూషలేమా లెమ్ము! నీ 
వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా 
మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. 





2 ఇప్పుడు భూమిని, దాని ప్రజలను చీకటి ఆవ 
రించి ఉంది. కానీ యెహోవా నీ మీద ప్రకాశి 


822 


స్తాడు. నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు 
చూస్తారు. 

ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) 
దగ్గరకు వస్తాయి. ప్రకాశవంతమైన నీ వెలుగు 
దగ్గరకు రాజులు వస్తారు. 

* నీ చుట్టు చూడు, చూడు ప్రజలు చుట్టూ 
చేరి, నీ దగ్గరకు వస్తున్నారు. ఆ ప్రజలు దూరం 
నుండి వస్తున్న నీ కుమారులు. మరియు వారితో 
నీ కుమార్తెలు వస్తున్నారు. 

౨ భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో 
నీ ప్రజలను నీవు చూస్తావు. ఆనందంతో మీ 
ముఖాలు ప్రకాశిస్తాయి. మొదట, మీరు భయపడ 
తారు, కానీ తర్వాత మీరు సంబరపడతారు. సము 
'ద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు 
ఉంచబడతాయి. రాజ్యాల ఐశ్వర్యాలు నీకు 
సంక్రమిస్తాయి. 

6 “మిద్యాను, ఏయిఫాల నుండి ఒంకుల మందలు 
నీ దేశంలో నిండిపోతాయి. షేబనుండి ఒంతులు 
బారులు తీరి వస్తాయి. బంగారం, బోళం అవి 
తెస్తాయి. ప్రజలు యెహోవాకు స్తుతులు 
పాడతారు. 

7 కదారు గొడైలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి. 
నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబడ 
తాయి. అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన 
బలి అర్బణలవుతాయి. ఆశ్చర్యకరవై న నా 
ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చి 
దిద్దుతాను. 

8 “ప్రజలను చూడు! ఆకాశాన్ని వేగంగా దాటి పోయే 
మేఘాల్లా వారు త్వరపడుతున్నారు. వాటి 
గూళ్లకు ఎగిరిపోతున్న పావురాల్దా ఉన్నారు వారు 

9 దూర దేశాలు నాకోసం కనిపె పెడ్తున్నాయి. తర్షీషు 
మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. 
దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని 
వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి. 
మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు 
తీసుకొని వస్తాయి. నీ దేవుడు యెహోవాను 
గౌరవించుటకు ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీ 
యుల పరిశుద్దుడు అద్భుత కార్యాలు చేస్తాడు 
గనుక ఇది జరుగుతుంది. 

10 ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను 
తిరిగి నిర్మిస్తారు. వారి రాజులు నిన్ను సేవి 
స్తారు. “నేను కోపగించినప్పుడు, నేను నిన్ను 
బాధించాను. కానీ ఇప్పుడు, నేను నీకు దయ 
చూపించ గోరుతున్నాను. కనుక నేను నిన్ను 
ఆదరిస్తాను. 

Sy ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి. 

రా(తిగాని పగలుగాని అవి మూయబడవు. 


Jl 


రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసు 
కొని వస్తారు. 


12 కాన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. 


కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడెపోయి, నాశనం 
అవుతాయి. 

3 “లబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడు 
తాయి. దేవదారు, సరళ, గొంజి వృక్షాలను 
(ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు. నా పరిశుద్ద 
ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు 
నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు. (ఈతావు 
నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది. 
నేను దానికి చాలా ఘనత ఇస్తాను.) 


'* గతంలో ప్రజలు నిన్ను బాధించారు. ఆ ప్రజలు 


నీ ఎదుట సాష్టాంగ పడతారు. గతంలో ప్రజలు 
నిన్ను ద్వేషించారు. ఆ ప్రజలు నీ పాదాల 
దగ్గర సాగిలపడతారు. “యెహోవా పట్టణం" 
అని “ఇశ్రాయేలు పరిశుద్దుని సీయోను అనీ ఆ 
(ప్రజలు నిన్ను పిలుస్తారు.” 


కొత్త ఇశ్రాయేలు శాంతి దేశం 


5 “నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు. 


నీవు మరల ఎన్నడు ద్వేషించబడవు. నీవు మరల 
ఎన్నడూ ఖాళీగా ఉండవు. నిన్ను నేను శాశ్వ 
తంగా గొప్ప చేస్తాను. నీవు ఎప్పటికి, శాశ్వతంగా 
సంతోషిస్తావు. 


16 నీకు అవసరమై న వస్తువులను రాజ్యాలు నీకు 


ఇస్తాయి. అది ఒక బిడ్డ తన తల్లి దగ్గర పాలు 
తాగినట్టుగా ఉంటుంది. నీవైతే రాజులనుండి 
ఐశ్వర్యాలను తాగుతావు. అప్పుడు, నిన్ను 
రక్షించు యెహోవాను నేనే అని నీవు తెలుసు 
కొంటావు. యాకోబు యొక్క మహా గొప్ప 
వాడు నిన్ను కాపాడును అని నీవు తెలుసు 
కొంటావు. 


17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది. నేను నీకు బంగారం 


తెస్తాను. ఇప్పుడు నీకు ఇనుము ఉంది, నేను 
నీకు వెండి తెస్తాను. నీ చెక్కను నేను ఇత్తడిగా 
మార్చేస్తాను. నీ బండలను ఇనుముగా నేను 
మార్చేస్తాను. నీ శిక్షను నేను శాంతిగా మార్చే 
స్తాను. ఇప్పుడు (ప్రజలు నిన్ను బాధిస్తున్నారు. 
కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు. 
ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా 
ఉండరు. నీ దేశంలో నీ దగ్గర్నుండి (ప్రజలు 
మరల ఎన్నడూ దొంగిలించరు. “రక్షణ' అని నీ 
గోడలకు నీవు పేరుపెడతావు. “స్తుతో అని నీ 
ద్వారాలకు నీవు పేరుపెడతావు. 





ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలు 


గుగా ఉండడు. చంద్రకాంతి ఇంకెంత మాతం 


823 యషయా 60:12-61:6 


నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు? ఎందుకంటే 
యుహోవాయే నీకు శాశ్వత. వెలుగుగా 
ఉంటాడు. నీ దేవుడే నీ మహిమ. 

2 నీ “సూర్యుడు ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ 
"చంద్రుడు ఇక ఎన్నటికి చీకటిగా ఉండడు. 
ఎందుకు? ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత 
వెలుగుగా ఉంటాడు. మరియు నీ దుఃఖకాలం 
అంతం అవుతుంది. 

21 నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు. 
ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు. 
నేనే ఆ ప్రజలను చేశాను. నా స్వహస్తాలతో 
నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు. 

22 అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవు 
తుంది. కడసారపు వ్యక్తీ ఒక బలమైన రాజ్యం 
అవుతాడు. సమయం సరిగ్గా ఉన్నప్పుడు, 
యెహోవాను, నేను త్వరగా వస్తాను. నేను 
ఈ సంగతులను జరిగిస్తాను.” 


యెహోవా స్వాతంత్ర సందేశం 
612 'హోవా సేవకుడు చెబుతున్నాడు, “నా 
ప్రభువు యెహోవా తన ఆత్మను నాలో 
ఉంచాడు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి 
యెహెవా నన్ను ఏర్పరచుకొన్నాడు. సేద (ప్రజలకు 
శుభవార్త (ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న మను 
ష్యులను ఓదార్చుటకు, స్వాతంత్రంలేని ప్రజలకు 
స్వాతంత్రం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు 
నూతన బలం ఇచ్చేందుకు, యెహోవా తన దయ 
చూపించే సమయాన్ని ప్రకటించేందుకు; దుష్టులను 
మన దేవుడు ణిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు; 
దుఃఖంలో ఉన్న వాళ్లను ఆదరించేందుకు; దుఃఖంలో 
ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు 
(ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను 
ప్రజలకు ఆనందతెలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి 
దుఃఖం మాత్రమే “ఉంది); సీయోను ప్రజలకు దేవుని 
స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం 
మాత్రమ ఉంది;) "మంచి వృక్టాలు' అని ఆ ప్రజలకు 
పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు" అని 
వారికి పేరు పెట్టుటకు. 
కాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమ 
యంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు 
మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. 
ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ 
పట్టణాలు కొత్తవాటిలా చేయబడతాయి. 
అప్పుడు మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి, మీ 
గొరైలను గూర్చి జాగ్రత్త వహిస్తారు. మీ శత్రువుల 
పిల్లలు మీ పాలాల్లోనూ, మీ తోటల్లోనూ పనిచేస్తారు. 
ఏమీరు “యెహోవా యాజకులు అని, 'మన దేవుని 


యెషయా 61:7-62:9 


సేవకులు అని పిలువబడతారు. భూమి మీద ఉన్న 
రాజ్యాలన్నింటి నుండీ వచ్చిన ఐశ్వర్యాలు మీకు 
ఉంటాయి. అది మీకు ఉన్నందువల్ల మీరు గర్విస్తారు. 

గతంలో ఇతరులు మిమ్మల్ని అవమానించి 
మిమ్మల్ని చెడ్డ మాటలు అన్నారు. ఏ ఇతర ప్రజల 
కంశుకూడా మీరు ఎక్కువగా అవమానించబడ్డారు. 
కనుక ఇతర ప్రజలకంతు రెండంతలు ఎక్కువగా మీరు 
మీ దేశంలో పొందుతారు. శాశ్వతంగా కొనసాగే 
సంతోషం మీకు లభిస్తుంది. ఎందుకు ఇలా జరగు 
తుంది? ఎందుకంకు, నేను యెహోవాను గనుక, 
న్యాయం అంటే నాకు ఇష్టం గనుక. దొంగతనం, 
సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన 
శిక్ష నేను ఇస్తాను. “నా ప్రజలతో శాశ్వతంగా నేను 
ఒక ఒడంబడిక చేసుకొన్నాను. అన్ని రాజ్యాలలో 
ప్రతి ఒక్కరూ నా ప్రజలను తెలుసుకొంటారు. నా 
దేశం పిల్లలను (ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. 
యెహోవా వారిని ఆశీర్వదించునని, వారిని చూచే 
(ప్రతి వ్యక్తికి తెలుస్తుంది.” 


దేవుని సేవకుడు రక్షణను, తీసుకొనివస్తాడు 

“యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింప 
జేస్తాడు. నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషి 
స్తున్నాను. రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను 
కప్పాడు. ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే 
వస్రాల్హా ఉన్నాయి. దయ అనే పై బట్టతో యెహోవా 
నన్ను కప్పాడు. ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి 
ధరించే అందమైన వస్తాల్దా ఉంది. 

11భూమి మొక్కలను మొలిపిస్తుంది. (ప్రజలు 
తోటలో విత్తనాలు చల్టుతారు. ఆ తోట ఆ విత్తనాలను 
ఎదిగింపజెస్తుంది. అద విధంగా యెహోవా దయను 
ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని 
ఎదిగింప జేస్తాడు.” 





కొత్త యెరూషలేము మంచితనంలో నిండిన నగరం 
62 అంటే నాకు (పేమ. అందుచేత 
నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను. 
యెరూషలేము అంటే నాకు (పేమ. అందు చేత 
నేను మాట్లాడటం చాలించను. మంచి తనం 
పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లా 
డతాను. ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత 
వరకు నేను మాట్లా డతాను. 
అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని 
చూస్తాయి. రాజులందరూ నీ గౌరవాన్ని 
చూస్తారు. అప్పుడు నీకు ఒక కొత్త పేరు ఇవ్వ 
బడుతుంది. ప్రజలారా, యెహోవా తానే మీకు 
ఆ కొత్త పేరు ఇస్తాడు. 


824 


3 యెహోవా మీ విషయం ఎంతో అతిశ యిస్తాడు. 
యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు 
మీరు. 

* “దేవుడు విడిచిపెట్టిన ప్రజలు అని ఇంకెన్నడూ 
మీరు పిలువబడరు. “దేవుడు నాశనం చేసిన దేశం 
అని మీ దేశం ఇంకన్నటికి పిలువబడదు. “దేవుడు 
ప్రేమించే ప్రజలు అని మీరు పిలువబడుతారు. 
' దేవుని వధువు అని మీ దేశం పిలువబడుతుంది. 
ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తు 
న్నాడు గనుక. మరియు మీ దేశం ఆయనకు 
చెందుతుంది. 

౨ ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు 
అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు 
ఆమె అతనికి భార్య అవుతుంది. అదేవిధంగా మీ 
దేశం మీ పిల్లలకు చెందుతుంది. ఒకడు తన 
నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు. అదే 
విధంగా, మీ దేవుడు మీతో ఎంతో 
సంతోషిస్తాడు.” 


దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చుతాడు 

6 “కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద 
కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను. ఈ 
కావలివారు మౌనంగా ఉండరు. రాత్రింబ వళ్లు 
వారు కనిపెట్టి ఉంటారు.” యెహోవాను గూర్చి 
ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండ 
కూడదు. యెహోవాను ప్రార్థించటం మీరు 
చాలించకూడదు. 

7 మీరు ఎల్లప్పుడూ యెహోవాను ప్రార్థించాలి. 
ఆయన యెరూషలేమును మరల ఒక పట్టణంగా 
చేసేంతవరకు యెహోవాకు ప్రార్థించండి. 
భూమిమీద (ప్రజలంతా పొగడే పట్టణంగా ఆయన 
యెరూషలేమును చేసేంతవరకు యెహోవాకు 
ప్రార్థించండి. 
యెహోవా ఒక వాగ్దానం చేశాడు. యెహోవా 
తన స్వంత శక్తిని రుజువుగా వినియోగించి ఆ 
వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలుపు కొనేం 
దుకు యెహోవా తన శక్తిని ప్రయోగిస్తాడు. 
యెహోవా చెప్పాడు, “మీ ఆహారాన్ని మరె 
న్నడూ మీ శత్రువులకు ఇవ్వనని నేను వాగ్దానం 
చేస్తున్నాను. మీరు తయారు చేసే మీ ద్రాక్ష 
రసాన్ని మీ శత్రువులు ఎన్నటికీ తీసుకోరని 
నేను వాగ్దానం చేస్తున్నాను. 

* ఆహారం కూర్చుకొనేవాడు దానిని తింటాడు. 
మరియు ఆ వ్యక్తి యెహోవాను స్తుతిస్తాడు. 
(ద్రాక్షపండ్లను కూర్చుకొనేవాడు ఆ (దాక్షపండ్ల 
రసం తాగుతాడు. ఈ సంగతులన్నీ నా పవిత్ర 
దేశంలో జరుగుతాయి.” 


8 


10 గృుమ్మాలద్వారా రండి, ప్రజలకు దారి సరళం 
చేయండి. మార్గం సిద్ధం చేయండి! మార్గం 
లోని రాళ్తన్నీ తీసివేయండి. ప్రజలకు గుర్తుగా 
పతాకం ఎగురవేయండి! 

వినండి, దూర దేశాల ప్రజలందరితో యెహోవా 
మాట్లాడుతున్నాడు: “సీయోను ప్రజలకు 
చెప్పండి. చూడండి, మీ రక్షకుడు వస్తున్నాడు. 
ఆయన మీ బహుమానం మీ కోసం తెస్తున్నాడు. 
ఆయన ఆ బహుమానాన్ని తనతో కూడ 
తెస్తున్నాడు.” 


2 ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు” “విమో 
చించబడిన యెహోవా ప్రజలు” అని పిలువ 
బడతారు. “దేవుడు కోరే పట్టణం” “దేవుడు 
తోడుగా ఉన్న పట్టణం” అని యెరూషలేము 
పిలువబడుతుంది. 


యెహోవా తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు 
63 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు? 
ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి 
అతడు వస్తున్నాడు. అతడు తన వస్త్రాల్లో 
శోభిల్దుతున్నాడు. అతడు మహా శక్తితో అతిశ 
యంగా నడుస్తున్నాడు. “మిమ్మల్ని రక్షించే శక్తి 
నాకు ఉంది. నేను నిజాయితిగా మాట్లాడు 
చున్నాను” అని అతడు చెబుతున్నాడు. 

2“ నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా 
ఉన్నాయి? దాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే 
వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?” 

3 అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను 
రాక్షగానుగలో నడిచాను. నాకు ఎవ్వరూ 
సహాయం చేయలేదు. నాకు కోపం వచ్చింది, 
దాక్షపండ్ల మీద నడిచాను. ద్రాక్ష పండ్ల రసం 
నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా 
బట్టలు మైల పడ్డాయి. 

* ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం 
ఏర్పరచుకొన్నాను. నా ప్రజలను నేను రక్షించి, 
కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. 

= చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం 
చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు. నన్ను 
ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం 
కలిగించింది. కనుక నా ప్రజలను రక్షించుటకు 
నా స్వంత శక్తి నేను ప్రయోగించాను. నా కోపమే 
నాకు బలం ఇచ్చింది. 

6 నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద 
నడిచాను. నాకు వెరికోపం వచ్చినప్పుడు నేను 
వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద 
ఒలకబోశాను.” 


825 యషయా 62:10-63:13 


యహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ 
ఉన్నాడు 

7 యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం 
చేసుకొంటాను. మరియు యెహోవాను స్తుతిం 
చటం నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇశ్రాయేలు 
వంశానికి యెహోవా అనేకము న మంచివాటిని 
ఇచ్చాడు. యెహోవా మా యెడల చాలా దయ 
చూపించాడు. యెహోవా మా యెడల కరుణ 
చూపించాడు. 

8 “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు” 
అని యెహోవా చెప్పాడు. కనుక యెహోవా 
ఈ ప్రజలను రక్షించాడు. 
ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి. కానీ 
యెహోవా వారికి విరోధంగా లేడు. యెహోవా 
ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన 
విచారించాడు. కనుక యహోవా ప్రజలను 
రక్షించాడు. వారిని రక్షించేందుకు ఆయన తన 
ప్రత్యేక దేవదూతను పంపించాడు. మరియు 
యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసు 
కోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను 
గూర్చి శ్రద్ద తీసుకోవటం ఎన్నడెనా చాలించాలని 
యెహోవా కోరలేదు. 

అయితే ప్రజలు యెహోవాకు విరోధం 

అయ్యారు. ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు 

చాలా దుఃఖపర్చారు. అందుచేత యెహోవా 

వారికి శతువు అయ్యాడు. యెహోవా ఆ 

ప్రజలకు విరోధంగా పోరాడాడు. 

కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగి 

నదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు. మోషే 

అతని ప్రజలూ యి హూవాకం జ్ఞాపకం. 
సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసు 
కొనివచ్చిన వాడు యెహోవాయే. యెహోవా 
తన మందను (ప్రజలు) నడిపించటానికి తన 
కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు. 

అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ 

యెహోవా ఇప్పుడు ఎక్కడ? 

2 యెహోవా తన కుడిచేత మోషేను నడి 
పించాడు. మోషేను నడిపించుటకుగాను 
యెహోవా తన అద్భుత శక్తిని ఉపయో 
గించాడు. ప్రజలు సముద్రంలోనుండి నడువ 
గలిగేట్టు యెహోవా నీళ్లను పాయలు చేశాడు. 
ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల యెహోవా 
తన నామాన్ని ప్రఖ్యాతి చేసు కొన్నాడు. 

13 లోతన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను 
యెహోవా నడిపించాడు. (ప్రజలు పడిపోకుండా 
నడిచారు. అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు 
నడిచారు. 


యషయా 63:14-65:1 


1* ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు. 
అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ 
పడిపోలేదు. ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను 
యెహోవా ఆత్మ నడిపించింది. అంతవరకు 
(ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు 
నీ ప్రజలను నడిపించిన విధం అది. (ప్రజలను 
నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్య 
కరమై నదిగా చేసుకొన్నావు. 


తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన 


15 యెహోవా, పరలోకము నుండి చూడుము. 
ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము. 
పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర 
నివాసంనుండి కిందనున్న మమ్మల్ని చూడుము. 
మా మీదనీ బలమైన (ప్రేమ ఏది? నీ అంత 
రంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమై న 
కార్యాలు ఏవి? నామీద నీ కరుణ ఏది? నామీద 
నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు? 

15 చూడు, నీవు మా తండ్రివి! మేము అబ్రాహాము 
పిల్లలమని అతనికి తెలియదు. ఇశ్రాయేలు 
(యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు. 
యెహోవా, నీవు మా తండ్రివి. మమ్మల్ని 
ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవె. 

7” యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండ 
ఎందుకు తోసివేస్తున్నావు* మేము నిన్ను అను 
సరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తు 
న్నావు? యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము. 
మేము నీ సేవకులం. మా దగ్గరకు వచ్చి మాకు 
సహాయం చేయి. మా కుటుంబాలు నీకు 
చెందినవి. 

19 పరిశుద్ద ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు 
వచ్చాయి” మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం 
మీద నడుస్తున్నారు. 

స కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు. ఆ 
ప్రజలు నీ నామం ధరించరు. మరియు మేము 
ఆ ప్రజల్లాగే ఉన్నాము. 


6 A నీవు ఆకాశాలను చీల్చుకొని భూమి మీదికి 
వస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది. 
పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి. 
మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లొ 
కాలిపోతాయి. నిప్పుమీది నీళ్లలా పర్వతాలు 
కాగిపోతాయి. అప్పుడు నీ శత్రువులు నిన్ను 
గూర్చి తెలుసుకొంటారు. అప్పుడు రాజ్యాలన్ని 
నిన్ను చూడగా భయంతో వణుకుతాయి. 
3 (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము 
నిజంగా కోరటంలేదు. పర్వతాలు నీ ఎదుట 
కరగిపోతాయి.) 


826 


4 


నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు. 
నీవు చెప్పిన విషయాలను నీ (ప్రజలు నిజంగా 
ఎన్నడూ వినలేదు. నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ 
ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ 
లేడు. ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టి 
వుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు 
చేస్తావు. 

మేలు చేయటంలో ఆనందించే మనుష్యు లతో 
నీవు ఉన్నావు. నీ జీవన విధానాలను ఆ మను 
ష్యులు జ్ఞాపకం చేసుకొంటారు. కానీ చూడు, 
గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము 
అందుచేత నీవు మా మీద కోపగించావు. 
మేమందరం పాపంతో మై లపడ్డాం. మా “నీతి” 
అంతా పాత మైల గుడ్డల్హాంటిదే. మేమందరం 
ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము. మా పాపాలు 
మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి. 

మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం 
మేము విశ్వసించలేదు. నిన్ను వెంబడించాలనే 
సంబరం మాలో ఎవ్వరికీ లేదు. అందుచేత నీవు 
మా వద్దనుండి తిరిగిపోయావు. మేము పాపంతో 
నిండిపోయాం గనుక నీ ఎదుట మేము నిస్స 
హాయులం. 

కానీ, యెహోవా, నీవు మా తండ్రివి. మేము 
మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి. నీ చేతులే 
మమ్మల్ని అందర్ని చేశాయి. 

యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే 
ఉండకు. మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం 
చేసుకోవద్దు. దయచేసి మమ్మల్ని చూడు, 
మేము నీ ప్రజలము. 

స్తీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ 
పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలా ఉన్నాయి. 
సీయోను ఒక అరణ్యం. యెరూషలేము నాశనం 
చేయబడింది. 

మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయ 
బడింది. ఆ ఆలయం మాకు ఎంతో గొప్పుది. 
మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు. 
మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు 
నాశనం చేయబడ్డాయి. 

నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా 
ఉంచుతాయా ఈ వస్తువులు? నీవు ఏమీ పలుక 
కుండనే కొనసాగుతావా? శాశ్వతంగా నీవు 
మమ్మల్ని శిక్షిస్తావా? 


ప్రజలందరూ దేవుని గూర్చి నేర్చుకొంటారు 


65= హోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా 
వద్ద 


కు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. 


నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. 


827 


నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. 
“నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని నేను 
చెప్పాను. 

నాకు విరోధంగా తిరిగిపోయిన వారిని చేర్చు 
కొనేందుకు నేను సిద్ధంగా నిలబడ్డాను. ఆ ప్రజలు నా 
దగ్గరకు వస్తారని నేను కని పె పెట్టాను. కానీ వారు చెడు 
మార్గంలోనే జీవించటం కొనపొగించారు. వారి హృద 
యాలు కోరినవన్నీ వారు చేశారు. ఆ మనుస్యులు 
నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట 
ఉన్నారు. ఆ (ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు 
అర్చిస్తారు. ధూపం వేస్తారు. “ఆ మనుష్యులు సమా 
ధుల్లో కూర్చొంటారు. చనిపోయిన వారి దగ్గర్నుండి 
సండేశాలకోసం వారు కనిపెడ్త్డారు. వారు శవాలమధ్య 
కూడా నివసిస్తారు. వారు పంది మాంసం తింటారు. 
వారి కత్తులు, గరిటెలు కుళ్ళిపోయిన మాంసంతో 
మై లపడ్డాయి. 

5కాఫీ ఆ (ప్రజలే, “దగ్గరకు రాకు, నేను నిన్ను 
శుద్ధి చేసేంతవరకు నన్ను ముట్టకం” అని ఇతరులతో 
చెబుతారు. ఆ (ప్రజలు నా కంటికి పొగలా ఉన్నారు. 
మరియు వారి అగ్ని ఎంతసేపూ మండుతూనే 
ఉంటుంది.” 


ఇశ్రాయేలు శిక్షింపబడాలి 

రోచూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి 
ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని 
ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే 
వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం 
ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను. 

వీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే.” 
యెహోవా ఇలా చెప్పాడు, “మీ తండ్రులు పర్వతాల్లో 
ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల 
మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను 


మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష 


నేను వారికి ఇచ్చాను.” 


ఇశ్రాయేలును దేవుడు సర్వనాశనం చేయడు 

యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్రలో కొత్త 
రసం ఉన్నప్పుడు. ప్రజలు ఆ రాక్షరసాన్ని పిండు 
తారు. కాని దాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా 
నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగ 
పడ్డాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు 
కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా 
నాశనం చేయను. 

యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను 
ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం 
లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ 
నివనీంచాల్సిన మనుష్యులను నేను ఏర్పరచు 





యెషయా 65:2-16 


కొంటాను. 19అప్పుడు షారోను లోయ” గొ([రైలకు 
పొలం అవుతుంది. ఆకోరు లోయ” పఫవులు విశ్రాంతి 
తీసుకొనే చోటు అవుతుంది. ఈ సంగతులన్నీ నా 
ప్రజలకోసం - నా కోసం వెదకే ప్రజలకోసమే. 

“అయితే యెహోవాను విడిచిపెట్టిన ప్రజలారా, 
మీరు శిక్షించబడతారు. నా పవిత్ర పర్వతం* గూర్చి 
మరచిపోయిన (ప్రజలు మీరు. మీరు అదృష్టాన్ని 
ఆరాధించే ప్రజలు. మీరు కర్మ అనే తప్పుడు దేవతమీద 
ఆధారపడే మనుష్యులు. 12కానీ మీ భవిష్యత్తును నేను 
న్నిర్ణయిస్తాను. మరియు నా ఖడ్గం ప్రయోగించి నేను 
మిమ్మల్ని శిక్షిస్తాను. మిమ్మల్ని శిక్షించే ఆయన ఎదుట 
మీరంతా దీనులుగా ఉంటారు. నేను మిమ్మల్ని 
పిలిచాను, మీరు నాకు జవాబు ఇవ్వటానికి నిరాక 
రించారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినిపించు 
కోలేదు. కీడు అని నేను చెప్పిన వాటినే మీరు చేశారు. 
నాకు ఇష్టం లేని వాటినే చేయాలని మీరు తీర్మానించు 
కొన్నారు.” 





3 కనుక యెహోవా నా ప్రభువు ఈ మాటలు 
చెప్పాడు: “నా సేవకులు భోజనం చేస్తారు 
కానీ దుర్మార్గులైన మీరు ఆకలితో ఉంటారు. 
నా సేవకులు పానం చేస్తారు. కానీ దుష్టులైన 
మీరు దాహంతో ఉంటారు. నా సేవకులు సంతో 
షంగా వుంటారు. కానీ దుష్షలెన మీరు సిగ్గు 
నొందుతారు. 

14 నా సేవకుల హృదయాల్లో మంచితనం 
ఉంటుంది. కనుక వారు సంతోషంగా ఉంటారు. 
కానీ దుష్ములైన మీ హృదయాల్లో బాధ 
ఉంటుంది గనుక మీరు ఏడుస్తారు. మీ ఆత్మలు 
భగ్నమై పోతాయి గనుక మీరు చాలా దుఃఖిస్తారు. 

(5 మీ పేరు నా సేవకులకు చెడ్డ మాటల్టా 
ఉంటాయి.” నా ప్రభువు, యె హూవా మిమ్మల్ని 
చంపేస్తాడు. మరియు ఆయన తన సేవకులను 
కొత్త పేర్ణతో పిలుస్తాడు. 

16 ఇప్పుడు (ప్రజలు ఆశీర్వదించమని భూమిని 
వేడుకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు 
ఆశీర్వాదాలకోసం నమ్మకమై న దేవుణ్ణి అడుగు 
తారు. ఇప్పుడు ప్రజలు (ప్రమాణాలు చేసి 
నప్పుడు వారు భూకక్తిని నమ్ముకొంటున్నారు. 
కానీ భవిష్యత్తులో వారు నమ్మకమై న దేవుణ్ణి 
నమ్ముకొంటారు. ఎందుకంటే గతంలోని 





షారోను లోయ పాలస్తీనా తీరపు పల్లపు భూమి. 


ఆకోరు లోయ యెరూషలేము పది మైళ్లు ఉత్తరానగల ఒక 
లోయ. 


పవిత్ర పర్వతం యెరూషలేము కట్టబడిన సీయోను 
పర్వతం. 


యెషయా 65:17-66:5 


కష్టాలు మరువబడుతాయి గనుక. ఆ కష్టాలను 
నా ప్రజలు యింక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు. 


ఒక కొత్త సమయం వస్తుంది 


7 “చూడు, నేను ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త 


20 


21 


22 


23 


24 


భూమిని చేస్తాను. గత విషయాలను ప్రజలు 
జ్ఞాపకం చేసుకోరు. ఆ విషయాలు ఏవీ నా 
(ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు. 

నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు 
సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతి 
స్తారు. నేను చేసే సంగతుల మూలంగా వారు 
సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆనందంతో 
నిండిన ఒక యెరూషలేమును నేను చెస్తాను. 
మరియు వారిని సంతోషించే ప్రజగా నేను 
చేస్తాను. 

అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతో 
షిస్తాను. నా ప్రజలను గూర్చి నేను సంతో 
షిస్తాను. ఆ పట్టణంలో మరల ఎన్నడూ ఏడుపు, 
దుఃఖం ఉండవు. 

జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిశువు 
అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు. 
కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు 
ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు. జన్మించే 
ప్రతి శిశువు దీర్గకాలం జీవిస్తుంది. వృద్దులు ప్రతి 
ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు. వంద 
సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని 
పిలువబడతాడు. (అయితే పాపం చేసినవాడు 
వంద సంవత్సరాలు బతికినా అన్నీ కష్టాలే.) 

ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి 
అక్కడ నివసిస్తాడు. ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట 
నాటితే ఆ వ్యక్తి ఆ తోటలోని (ద్రాక్ష పండ్లు 
తింటాడు. 

ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో నివ 
సించటం అనేది జరుగదు. ఒకడు ఒక తోటను 
నాటగా మరొకడు ఆ తోట ఫలాలు తినటం 
అనేది జరుగదు. వృక్టాలు బతికినంత కాలం నా 
ప్రజలు బతుకుతారు. నేను ఏర్ప రచుకొనే 
ప్రజలు, వారు తయారుచేసే వాటిని అను 
భవిస్తారు. 

ప్రతిఫలం ఏమి లేకుండా (ప్రజలు మరల 
ఎన్నడూ పనిచేయరు. చిన్నతనంలోనే మర 
ణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు. 
నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించ 
బడతారు. నా (ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వ 
దించబడుతారు. 

వారికి అవసరమై నవి, వారు అడగకముందే నేను 
తెలుసుకొంటాను. సహాయంకోసం వారు నన్ను 





828 


25 


6 


అడుగుట ముగించక ముందే నేను వారికి 
సహాయం చేస్తాను. 

తోడేళ్లు, గొ[శరైపిల్లలు కలిసి మేతమేస్తాయి. 
సింహాలు పశువులతో కలిసి మేస్తాయి. నా పవిత్ర 
పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయ 
పెట్టదు. బాధించదు.” ఇవన్నీ యెహోవా 
చెప్పాడు. 


దేశాలన్నింటికీ దేవుడు తీర్చు తీరుస్తాడు 
యెహోవా చెబుతోంది ఇదే, “ఆకాశాలు 
నా సింహాసనం. భూమి నా పాదపీఠం. 
అందుచేత నాకు ఒక గృహం నిర్మించగలం అని 
మీరనుకొంటున్నారా? లేదు, నిర్మించ లేరు. 
నా అంతట నేనే అన్నింటినీ చేశాను. అన్నింటిని 
నేను చేసాను కనుక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి.” 
యెహోవా ఈ సంగతులు చెప్పాడు. “నేను=ఏ 
ప్రజల్ని లక్ష్యపెడతాను, నాతో చెప్పండి? పెద 
ప్రజల్ని నేను లక్ష్యపెడతాను. వీరు చాల 
దుఃఖంలో ఉన్న (ప్రజలు. నా మాటలకు విధేయు 
లయ్యే వారిని నేను లక్ష్య పెడతాను 
కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను 
వధిస్తారు. కానీ వారు ప్రజల్నికూడా కొడతారు. 
ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని 
గొ(రైలను వధిస్తారు. అయితే వారు కుక్కల 
మెడలు కూడ విరుగగొడ్తారు. మరియు పందుల* 
రక్తం వారు నాకు అర్చిస్తారు. ఆ మనుష్యులు 
ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని 
పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు 
(ప్రేమిస్తారు. ఆ మనుష్యులు నా మార్గాలను గాక 
వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటారు. భయం 
కరవైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా 
ప్రేమిస్తారు. 
కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగిం 
చాలని నేను నిరయించుకొన్నాను. అంటే, 
దేనికెతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే 
ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం. నేను 
ఆ ప్రజలను పిలిచాను కాని వారు వినిపించు 
కోలేదు. నేను వారితో మాట్లాడాను కానీ వారు 
నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి 
అదే విధంగా చేస్తాను. నేను కీడు అని చెప్పిన 
వాటినే ఆ (ప్రజలు చేశారు. నాకు ఇష్టంలేని వాటినే 
వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.” 
యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా, 
మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి. “మీ 
సోదరులు మిమ్మల్ని ద్వేషించారు. మీరు నన్ను 





కుక్కల శ 


పందులు దేవుని ప్రజలు వీటిని బలులుగా 


అర్సించాలని దేవుడు కోరలేదు. 


829 


వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా 
తిరిగారు. యెహోవా ఘనపరచబడినప్పుడు 
మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. అప్పుడు 
మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోద 
రులు చెప్పారు. ఆ మనుష్యులు శిక్షిం చబడతారు.” 


శిక్ష మరియు ఒక కొత్త రాజ్యం 

వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి 
పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శ తువులను 
శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా 
వారికి ఇస్తున్నాడు. 

శోక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. 
ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును 
చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే 
విధంగా, ఒకే రోజున ఒక కొత్త ప్రపంచం ప్రారంభం 
అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున 
ఒక కొత్త రాజ్యం (ప్రారంభం అయినట్టు ఎవ్వరూ 
ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు 
దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత 
దేశం తన పిల్లలకు - ఒక కొత్త దేశానికి - జన్మనిస్తుంది. 
అదే విధంగా ఏదో కొత్తది జన్మించాల్సిన అవసరం 
లేకుండా నేను బాధ కలిగించను.” 

యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటి 
నొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ కొత్త దేశం 
నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది 
చెప్పాడు. 


10 యురూషలేమా, సంతోషించు! యెరూషలే 
మును (ప్రేమించే మీరందరూ సంతోషించండి. 
విచారకరమె న విషయాలు యెరూషలేముకు 
సంభవించాయి. కనుక మీరు కొంతమంది మను 
ష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు 
ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి. 

11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చి 
నట్టుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ "పాలు 
నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి. ప్రజలారా, 
మీరు పాలు తాగుతారు. మరియు మీరు యెరూష 
లేము మహిమను నిజంగా అనుభవిస్తారు. 

2 యెహోవా చెబుతున్నాడు: “చూడండి, నేను 
మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా 
ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. 
భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు 
అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద 
ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు 
చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు పాలు తాగుతారు. 
మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు. మీరు 
నా మోకాళ్లమీద ఊపబడతారు. 


యెషయా 66:6-20 


3 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు. ఒక 
తల్లి తన బిడ్డను ఓదార్లేలా నేను మిమ్మల్ని 
ఓదార్చుతాను. 

* మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు. 
మీరు స్వతంత్రులె, గడ్డి పెరుగునట్టు పెరుగు 
తారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని 
చూస్తారు. కానీ యెహోవా శత్రువులు ఆయన 
కోపాన్ని చూస్తారు. 


'ఏచ్రూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు. 
యెహోవా సెన్యాలు ధూళిమేఘాలతో వస్తున్నాయి. 
ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు. 
యెహోవా కోపంగా ఉన్నప్పుడు, ఆ (ప్రజలను శిక్షించు 
టకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు. 
యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు. తర్వాత 
యెహోవా తన ఖడ్గంతోను, అగ్నితోను ఆ ప్రజలను 
నాశనం చేస్తాడు. యెహోవా అనేకమంది (ప్రజలను 
నాశనం చేస్తాడు. 

"ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో” ఆరాధించు 
కొనేందుకు, వారిని పవితం చేసుకోవాలని చెప్పి, 
వారిని వారు కడుగుకొంటారు. ఈ ప్రజలు వారి 
తోటల్లోనికి ఒకరిని ఒకరు వెంబడిస్తారు. ఆ తర్వాత 
వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ, యెహోవా 
ఆ ప్రజలందరిని నాశనం చేస్తాడు. 

“పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తు 
వులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా 
ఏకంగా నాశనం చేయబడతారు.” (సాక్షాత్తూ 
యెహోవా ఈ సంగతులు చెప్పాడు.) ఆ మనుష్యు 
లకు దుష్ట తలంపులు ఉన్నాయి, దుష్టకార్యాలు 
చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను 
వస్తున్నాను. రాజ్యాలన్నింటిని, ప్రజలందరినీ నేను 
సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని 
చూస్తారు. 

కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తు 
వేస్తాను - వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ 
ప్రజల్లో కొందరిని తర్గీషు, లిబియా, లూద్‌, (విలు 
కాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు 
అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు 
ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలునా మహిమను ఎన్నడూ 
చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహి 
మను గూర్చి దేశాలకు చెబుతారు. 

0మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరు 
లను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం 
యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని 
వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు, బండ్ల 





ప్రత్యేక తోటలో ఏ తోటల్లోనై తే అబద్దపు దేవుళ్ళను 
కొలుస్తారో ఆ తోటలు. 


యషయా 66:21-24 


మీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీ 
యులు పవిత్ర పళ్లాములలో యెహోవా మందిరానికి 
తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు 
ఉంటారు. = ఈ మనుష్యుల్లో నుండి కూడ కొందరిని 
యాజకులుగా, లేవీలుగా ఉండేందుకు నేను ఏర్పరచు 
కొంటాను.” (యెహోవా ఈ సంగతులు చెప్పాడు.) 


కొత్త ఆకాశం, కొత్త భూమి 
2“నేను ఒక నూతన ప్రపంచాన్ని చేస్తాను మరియు 
నూతన ఆకాశం, నూతన భూమి శాశ్వతంగా నిలు 


830 


స్తాయి. అదే విధంగా మీ పేర్టు, మీ పిల్లలు శాశ్వతంగా 
నాతో కూడ ఉంటారు. * ప్రతి ఆరాధన రోజు, ప్రజ 
లంతా నన్ను ఆరాధించేందుకు వస్తారు. ప్రతి సబ్బాతు 
నాడూ, (ప్రతి నెల మొదటిరోజున వారు వస్తారు. 
“ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. 
మరియు పట్టణం బయటకు వెళ్ల నాకు విరోధంగా 
పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. 
ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు 
ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చి 
వేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.” 


831 


యిర్మీయా 


1 యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి 
పేరు హీల్కీయా. అనాతోతు నగరంలో నివ 
సించే* యాజకుల కుటుంబానికి చెందిన వాడు 
యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన 
వారి [ప్రాంతంలో వుంది. *యూదా రాజ్యాన్ని 
యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీ 
యాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా 
తండ్రీ పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పద 
మూడవ సంవత్సరం* జరుగుతూ ఉండగా యహూవా 
యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు. 

3యెహోయాకీము యూదాకు రాజై యున్న 

కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం 
కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి మేరు 
యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పద 
కొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు 
యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. 
సిద్మియా కూడ యోషీయా కుమారుడే. సిద్మియా 
పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల 
జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు 
బందీలుగా కొనిపోబడ్డారు. 


యిర్మీయాకు దేవుని పిలుపు 
*యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం 
యెహోవా వద్ద నుండి వచ్చింది. 


5 “నీ తల్లి గర ౦లో నిన్ను నేను రూపించక ముందే 
నిన్ను నేనెరిగియున్నాను. నీవు పుట్టకముందే 
నిన్నాక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను. 
దేశాలకు నిన్నాక ప్రవక్తగా నియమించాను.” 





అనాతోతు ... నివసించే బహుశా ఈ యాజకులు 
అబ్యాతారు వంశానికి చెందినవారు కావచ్చు. దావీదు రాజు 
కాలంలో అబ్యాతారు యెరూషలేములో ప్రధాన యాజ 
కుడు. రాజెన సొలొమోను అతనిని అనాతోతు పంపివేశాడు. 
(చూడండి: రాజుల మొదటి (గ్రంథం 2:26). 


యోషీయా ... 
సంవత్సరం. 


నంవత్సరం అనగా కీ.పూ. 627వ 


అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వకక్తిమంతు 
డనైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు 
తెలియదు. నేను బాలుడను అని అన్నాను. 

"కాని యెహోవా ఇలా అన్నాడు: 

“బాలుడనని అనవద్దు. నేను నిన్నెక్కడికి పంపు 
తానో నీవచ్చటికి తప్పక వెళ్లారి. నిన్ను ఏమి 
చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి. 

* ఎవ్వరికీ భయపడకు. నేను నీతో ఉన్నాను. 
నేను నిన్ను కాపాడతాను”. ఈ వర్తమానం 
యెహోవా నైన నా వద్దనుండి వచ్చినది. 


పిమ్మట యెహోవా తన చేయి చాచి నా సోటిని 
తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు: 
“యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో 
ఉంచుతున్నాను. 


10 దేశాలను, సామాజ్యాలను ఈ రోజు నీ జవాబు 
దారిలో ఉంచుతున్నాను. నీవు వారిని కూకటి 
వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు. నీవు వాటిని సర్వ 
నాశనం చేసి పడత్రోస్తావు. నీవు వాటిని కట్టి 
నాటుతావు.” 


రెండు దర్శనాలు 

యెహోవా యొక్క సందేశం నాకు చేరింది. 
యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి 
చూస్తూ ఉన్నావు?” అప్పుడు యెహోవాకు నేనిలా 
సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయ 
బడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.” 

“నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన 
సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను” 
అని యహోవా అన్నాడు. 

“యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. 
యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి 
చూస్తున్నావు?” 








నేను. ఇ చూస్తున్నాను హెటబ్రీలో బాదం కర్ర అనే 
పదాన్ని “షాకేదు' అని అంటారు. దానికి "కనిపెట్టుటి అనే 
అర్థం వుంది. అయితే అది ద్వంద్వార్థంగా వాడబడింది. 


యిర్మీయా 1:14-2:8 


న్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని 
నేను యెహోవాకు చెప్పాను. 


* నాతో యెహోవా ఇలా అన్నాడు: 


17« 


cc 


ఉత్తర 
దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది. ఈ 
దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ ఆ విపత్తు 
వస్తుంది. 

అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామాజ్యాల 
ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.” ఇది 
యెహోవా వాక్కు. “ఆయా రాజ్యాధినేతలు 
వస్తారు. యెరూషలేము ద్వారాల వద్ద వారు 
తమ సింహాసనాలను (ప్రతిష్టించుతారు. యెరూ 
షలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు. 
యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు 
దండయాత్రలు చేస్తారు. 

అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను. 
వారు చెడు నడతగల వారగుటచేతను, వారు 
నాపట్ల విముఖులై నందువల్లను నేనిది చేస్తు 
న్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. ఇతర 
దేవతలకు వారు బలులు అర్చించారు. వారి 
చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరా 
ధించారు. 

యిర్మీయా, నీవు మా(త్రం సిద్ధంగా ఉండు. 
ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను 
ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలి 
యజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు 
ప్రజలకు భయపడితే, వారిముందు నీవు భయ 
పడటానికి తగిన కారణం కల్పిస్తాను. 

నేను మాతం ఈ రోజు నిన్నాక బలమైన 
నగరం మాదిరిగాను, ఒక ఇనుప స్థంభం వలను, 
ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను. దానివల్ల 
ఈ రాజ్యంలో ప్రతి వాని ఎదుట నీవు ధైర్యంగా 
నిలువగలవు. యూదా రాజుల ఎదుట, యూదా 
నాయకుల ఎదుట, యూదా యాజకుల 
ఎదుట, మరియు యూదా ప్రజల ఎదుట నీవు 
ధైర్యంగా నిలువగలవు. 

వారంతా నిన్నెదిరిస్తారు; కాని నిన్ను ఓడించ 
లేరు. ఎందుకంటె నేను నీతో ఉన్నాను; నేను 
నిన్ను ఆదుకుంటాను.” ఇది యెహోవా నుండి 
వచ్చిన సందేశం. 


విశ్వాసంలేని యూదా 
యిహూవా యుక్క వర్తమానం నాకు విని 
పించింది. యెహోవా వాక్కు ఇలా వుంది: 


పోయిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో 
మాట్టాడుము. నీవు ఇలా చెప్పాలి: 


832 


“నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తు 


7 


8 


నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు 
విశ్వాసంగా ఉన్నావు. ఒక యౌవ్వన వధువులా 
నీవు నన్ననుసరించావు. ఎడారులలోను, సాగు 
చేయని బీడు భూములలోను నీవు నన్ను అను 
సరించావు. 


“ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్ర 


మైన బహుమానము: వారు యె హూవా ఏర్పచు 
కొన్న (ప్రథమ ఫలం. ఇశ్రాయేలుకు హాని చేయ 
బోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు. ఆ 
దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.” ఇది 
యెహోవా వాక్కు. 

యాకోబు వంశీయులారా! యెహోవా వార్త 
వినండి. ఇశ్రాయేలు నంతతి కుటుంబాల 
గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి. 
యెహోవా ఇలా చెప్పాడు: వ్‌ పూర్వీకులపట్ల 
నేను ఉదారంగా (ప్రవర్తించి యుండలేదా? 
అందుకేనా వారు నాపట్ల విముఖులై నారు? మీ 
పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధిం 
చారు. తద్వారా వారుకూడ పనికిమాలిన 
వారి నారు. 


"మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి తీసుకుని 


వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మాకు 
ఎడారులలో మార్గదర్శి అయిన యెహోవా 
ఎక్కడ ఉన్నాడు? మమ్మల్ని నిర్ణల (ప్రాంతాల 
లోను, కొండల్లో, కోనల్లో సురక్షితంగా నడి 
పించిన యెహోవా ఎక్కడి ఉన్నాడు? ఎవరూ 
నివసించని గాఢాంధకారములోనూ, ప్రమాదకర 
మైన భూమియందు యహోవా మమ్మును 
నడీపించాడు. ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయా 
ణించరు. కానీ యెహోవా మమ్మును దాని 
గుండా నడిపించాడు.” మీ పూర్వీకులు ఈ విష 
యాలు మీకు చెప్పలేదు.” 

ఒక మంచి, మరియు సారవంతమెన అనేక మంచి 
వస్తువులతో నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని 
తీసుకొనివచ్చాను. మీరు ఆ ఫలాలను తినాలనీ, 
అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయా 
లనీ నేనలా చేశాను. కాని మీరు వచ్చి నా దేశాన్ని 
అపవిత్ర, పర్బారు. ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను. 
అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు. 
“యెహోవా ఎక్కడ అనియాజకులు అడగలేదు. 
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసు 
కోవటానికి నిరాకరించారు. ఇశ్రాయేలు ప్రజా 
నాయకులు నాకు వ్యతిరెకులయ్యారు. బూటు 
కపు దేవతైన బయలు పేరిట (ప్రవక్తలు ప్రవచ 
నాలు చేశారు. వారు పనికిమాలిన విగ్రహాలను 
ఆరాధించారు.” 


833 


* కావున మిమ్మల్ని, మీ పుత్ర ప్యాతులను నేను 
నిందిస్తున్నాను. 

10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి” వెళ్లి 
చూడండి. ఒకనిని కేదారు* రాజ్యానికి పంపి 
శ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా ఈ 
రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి. 

11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను కొత్త 
దేవుళ్లతో మార్చుకున్నారా? లేదు! (నిజానికి 
వారి “దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు అయినను 
నా ప్రజలు తమ మహిమాన్వితుడై న దేవుని 
ఆరాధించటం మానుకొని పనికిమాలిన వ్మిగహా 
లను పూజించటం [ప్రారంభించారు అని 
యెహోవా అన్నాడు. 

ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మ 

యము చెందండి. భయకంపితులుకండి!” 

యెహోవా ఇలా చెప్పాడు. 

నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు: 

వారు జీవజల (ఊటనై న) నన్ను విడిచేసారు 

పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు. 

(వారు ఇతర దేవుళ్ళవైపు = మొగ్గారు.) కాని వారి 

తొట్టు పగిలి పోయాయి. అవీ నీటిని పట్టు 

జాలవు. 

“ఇశ్రాయేలు ప్రజలు బానిసలై పోయారా? వారు 

పుట్టుకతో బానిసలుగా తయారై నారా? ఇశ్రా 

యు య ఇతరులు ఎందుకు కొల్ల 
గొెడుతునా 

1 ee (శత్రువులు ఇశ్రాయేలు 
రాజ్యంపై గర్జిస్తున్నాయి. సింహాలు కోపంతో 
గురుమంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల 
దేశాన్ని సింహాలు నాశనం చేశాయి. ఇశ్రా యేలు 
నగరాలు తగులబెట్టబడ్డాయి. అవి నిర్మానుష్య 
మ. వాటిలో (ప్రజలవ్వరూ లేరు. 

16 మెమ్‌ఫిస్‌, తహపనేసు* వీటినుండి వచ్చిన 
యోధులు నీ తల చితుకగొట్టారు. 

17” ఈ కష్టానికంతటికి నీ తప లే. కారణం! చక్కని 
మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపి 
స్తున్న* మీ దేవుడైన యేహోవా నుండి మీరు 
తొలగిపోయారు 


12 


13 


14 « 





కిత్తీయుల ద్వీపానికి ఈ పేరుకు అర్థము ప్రద్వీపము కాని 
ఈ పేరు తరచుగా ఇతర ద్వీపాలకు, మధ్యధరా సముద్రతీర 
ప్రాంతాలకు వాడబడింది. 

కేదారు. ఇది పాలస్తీను (ఫిలిప్తీయ)కు తూర్చునవున్న 
ఎడారిలో నివసించిన అరబీయ వంశం యొక్క పేరు. 


మెమ్‌ఫిస్‌ తహపనేను 
నగరాలు. 


ఇవి రెండూ ఈజిప్టులోని 


చక్కని ... నడి 
లేదు. 


పిస్తున్న ఈ పంక్తి గ్రీకు తర్జుమాలో 


యిరీ శ్రియా 2:9-24 


15 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి: ఈజి 
ప్ట్రకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా? 
నై లునద్‌' (షహోరు) జలాని ్న తాగినందువల్ల 
నీమి మేలు జరిగింది? లేదు. ఏమీ లేదు! అష్లూ 
రుకు వెళ్లుట వలన ఏమి జరిగింది? యూఫ్ర 
టీసు నదిజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసి 
వచ్చింది. లేదు. ఏమీలేదు. 

(9 మీరు చెడు పనులు చేశారు. మీచెడ్డ పనులు 
మీకు శిక్షను తెస్తాయి. మీకు కష్టాలు సంభవి 
స్తాయి. ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్చు 
తుంది. దీనిని గురించి యోచన చేయండి! 
మీక మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి 
ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవు 
తుంది. నేనంటే భయ భక్తులు లేకపోవుట 
తగనిపని! ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి 
మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది. 

20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని 
పారవేసినావు. నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు 
నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు. 
“నేను నిన్ను సేవించను అని నన్ను తిరస్క 
రించావు. నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి 
పచ్చని చెట్టుకింద పండుకొని పచ్చి వేశ్యలా 
ప్రవర్తించావు. * 

2?! యూదా, నిన్నాక మేలు రకం ద్రాక్షపాదువల 
నాటాను. మీరంతా మేలురకం విత్తనాల్లా 
ఉన్నారు. కాని నాసిరకం పండ్రనిచ్చే వేరొక రకం 
'ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు? 

22 క్షారజలంతో స్నానం చేసుకున్నా, నీవు విస్తరించి 
సబ్బు వినియోగించినా నేను నీ దోష కళంకాన్ని 
చూడగలను.” ఈ వర్తమానం దేవుడెన 
యి హూవాది. ల, 

23 యూదా, “నేను దోషినికానని, బయలు విగ్రహా 
లను ఆరాధించలేదని నీవెలా నాకు చెప్పగలవు? 
లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి 
ఆలోచించుకో. నీవు ఏమిచేశావో గుర్తుకు 
తెచ్చుకో. నీవొక వడిగల ఆడ ఒంటివలె ఒక 
చోటినుండి మరో చోటికి పరుగెత్తావు. 

* ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు. 
సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ 
తిరుగుతుంది. మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని 
ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు. ఎదకాలంలో 
దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొంద 
గలదు. అప్పుడు దానిని కనుగొనటం తేలిక. 


ను 





ప్రతి పచ్చని ... ప్రవర్తించావు గతంలో ఆ ప్రజలు 
న స వచ్చని చెట్ల కింద పలు అన్యదేవుళ్లను 
పూజించారని దీనికి గూఢార్దం. 


యిర్మీయా 2:25-3:1 


౫ యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం 
మానాలి. ఇతర దేవుత్త కొరకు దాహాన్ని వదిలి 
పెట్టు. కానీ, “లాభం లేదు! నేను వదల్లేను! 
నేను పరదేవుళ్రనే (ప్రేమిస్తాను. నేను వాటినే 
ఆరాధిస్తాను అని నీవంటావు. 

26 “పజలు పట్టుకున్నప్పుడు దొంగ సిగ్గుపడతాడు 
అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాల 
"వుతారు. ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయ 
కులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో 
తలవంచుకుంటూారు. 

2” ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! 
దానితో “నీవే నా తండ్రివి అంటారు. ఈ ప్రజలు 
ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, 
"నీవేమాకం జన్మనిచ్చావు' 
ప్రజలంతా అవమానం పొందుతారు. ఆ ప్రజలు 
నావైపుకు చూడరు. వారు విముఖులై నాకు 
వెన్ను చూపుతారు. కాని యూదా ప్రజలు కష్టాల 
పాలై నపుడు, "వచ్చి, మమ్మును ఆదుకోమని!” 
నన్నడుగుతారు. 

25 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! 
మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ 
వున్నాయి? మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి 
మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము. 
యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో 
మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి! 

29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు? మీరంతా 
నాకు వ్యతిరేకులయ్యారు.” ఈ వర్తమానం 
యెహూవానుండి వచ్చినది. 


అంటారు. ఆ 


30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను. 
కాని అది పనిచేయలేదు. మిమ్మల్ని శిక్షించి 
నప్పుడు కూడా మీరు వెనక్కి మరలలేదు. మీ 
వద్దకు వచ్చిన (ప్రవక్తలను మీరు మీకత్తులతో 
చంపారు. మీరొక భయంకర సింహంలా (ప్రవ 
ర్తించి వారిని సంహరించారు.” 

31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం 
పట్ట శ్రద్ధవహించండి. “ఇశ్రాయేలు ప్రజలకు 
నేనొక ఎడారిలా ఉన్నానా? వారికి నేనొక అంధ 
కారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా 
ఉన్నానా? “మేము మా యిష్టానుసారంగా నడవ 
టానికి మాకు స్వేచ్చ ఉంది. యెహోవా, 
మేము తిరిగి నీ చెంతకు రాము, అని నా 
ప్రజలు అంటారు. కానీ, వారలా ఎందుకు 
మాట్లాడతారు? 

32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? 
లేదు. మర్చిపోదు! ఏ పెండ్లి కుమార్తెగాని తన 
దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. 


834 


మర్చిపోదు! కాని నా ప్రజలు లెక్కలేనన్నిసార్టు 
నన్ను మర్చిపోయారు. 

వే యూదా, (ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) 
వెంబడించటం నీకు బాగా తెలుసు. కావున దుష్ట 
కార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు. 

34 మీ చేతులు రక్తసిక్తమైనాయి!* అది పేదవాళ్త, 
అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజ 
లను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న 
దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు 
చేస్తావు. 

35 కాని “నేను అమాయకుడను, దేవుడు నా ఎడల 
కోపంగా లేడు అని నీవు చెప్పుకుంటూ 
ఉంటావు. అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరా 
నికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నియం 
చేస్తాను, ఎందుకంటే “నేనేమీ పాపం చేయలేదు” 
అని నీవంటున్నావు. 

36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభ 
మైన పని! అష్టూరు నీకు ఆశాభంగం కలి 
గించింది. అందుచేత అప్టూరునుో వదిలి ఈజి 
పుకు వెళ్లి సహాయం అర్థించినావు. ఈజిప్టు 
కూడా నీకు ఆశాభంగం కల్లిస్తుంది. 

37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు. 
అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టు 
కుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు. 
కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించ 
లేవు. ఎందువల్టనంటే యెహోవా ఆ రాజ్యాలను 
తిరస్కరించాడు. 





3 “ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె 
అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే, 
ఆ వ్యక్తి మళ్లీ పు తిరిగి రాగలడా? లేదు. 
రాలేడు! ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకుో తిరిగి వెళితే 
ఆ రాజ్యం చ. "మాలిన్య'మై మెపోతుంది. 
యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు 
దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు. మరల 





రక్తసిక్తమెనాయి. రక్తంతో తదవటం. 


అష్టూరు (అస్సీరియా) పాతనిబంధన కాలంలో చాల 
ముఖ్యమైన దేశం. ఇశ్రాయేలు రాజుల కాలంలోను, ప్రవక్తల 
కాలంలోను అష్టూరీయులు ఇశ్రాయేలీయులను జయించి 
ఏలారు. నీనెవె దీనికి రాజధాని. కాలహు రెండవ రాజధాని. 


ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం తను 
విడాకులిచ్చిన మరో వ్యక్తిని వివాహమాడినప్పుడు ఆ 
వ్యక్తి మరల ఆ (స్తీ వద్దకు వెళ్లటం నిషిద్ధం. ఒకవేళ ఆమె 
నూతన భర్త ఆమెకు విడాకులిచ్చినా, లేక చనిపోయినా, 
ఆమె మొదటి భర్త తిరిగి ఆమెను వివాహం చేసికోవటం 


ధర్మశాస్త్ర విరుద్ధం. 


835 


నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావాళొ 
అని యహోవా పలికాడు. 

2 యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు. 
నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట 
పక్కన విటుల (అబద్దపు దేవుళ్లు కోసం వేచి 
వున్నావు. ఎడారిలో కూర్చున్న అరబీయునివల 
నీవక్కడ కూర్చున్నావు. నీవు దేశాన్ని "అపవిత్రం 
చేశావు! ఏమైనంటావా? నీవు చాలా దుష్కార్యాలు 
చేశావు. నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు. 

3 నీవు పాపం చేశావు. అందుచే వర్ణాలు లేవు. 

వసంత కాలపు వానలూ లేవు. అయినా నీ ముఖ 

లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి. నీ అకృత్యా 
లకు సిగ్గుపడటంకూడా మానివేశావు. 

కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు. 'నా తండ్రీ 

నా బాల్యంనుండి “నీవు నాకు ప్రియ మిత్రునిలా 

ఉన్నావు.” 

౨ “దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగ ఉండడు. 
దేవుని కోపం అల్చ్పమైనది. అది శాశ్వతంగా 
ఉండదు అని అంటున్నావు. “యూదా, నీవీ 
విషయాలు అంటూనే నీవు ఎంత చెడు చేయ 
గలవో అంతా చేస్తున్నావు.” 


చెడ్డ తోబుట్టువులు ఆ ఇశ్రాయేలు మరియు యూదా 
"రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే 
కాలంల్‌ యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన 
ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు* చేసిన 
చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వా 
సరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, 
ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహాలతో వ్యభిచరించిన 
పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది. "ఈ చెడు కార్యా 
లన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు 
తప్పక నావద్దకు తిరిగి వస్తుంది అని నేననుకున్నాను. 
కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలై న 
ఇశ్రాయేలు సొదరియగు యూదా ఆమె ఏమి చేసిందో 
చూసింది. ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను 
నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె 
వ్యభిచార దోషానికి పాల్చడినందుకే నేనామెకు విడాకు 
లిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్వాస 
ఘాతకురా లన ఆమె సోదరిని భయపెట్టలేదు. 
యూదా భయపడలేదు. యూదాకూడా తెగించి వ్యభి 
చారిణిలా ప్రవర్తించింది. 9తానొక మరుగులేని వ్యభి 
చారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా 








ఇశ్రాయేలు ఇక్కడ ఇశ్రాయేలు అనగా ఇశ్రాయేలు 
యొక్క ఉత్తర (ప్రాంతం. యిర్మీయా కాలానికి వంద సంవత్స 
రాల ముందు అష్టూరు వారిచే ఇశ్రాయేలు నాశనం చేయ 
బడింది. 


యిర్మీయా 3:2-18 


ఆమె తన దేశాన్ని “మలిన (అపవిత్రపర్చింది. 
రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, 
వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది. ఇశ్రాయేలు 
యుక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) 
హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. 
నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ 
వాక్కు యెహోవా నుండి వచ్చినది. 

"యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు 
నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా 
కంలు ఇ(శ్రాయిలుకు చెప్పుక ఎందుకు ఒక మంచి 
సాకు వుంది. *యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని 
ఉత్తర దేశంలో చెప్పు: 





“విశ్వాసంలేని ఇగశ్రాయేలీయులారా తిరిగి రండి.” 
ఇది యెహోవా వాక్కు. “నిన్ను చూచి ముఖం 
తిప్పుకోను. నేను నిండు దయతో ఉన్నాను.” 
ఈ వాక్కు యెహోవాది. 'నీపట్ల నేను శాశ్వత 
మెన కోపంతో ఉండను. 

13 నీవృ నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా 
దేవునికి నీవు వ్యతిరకమయ్యావు నీ పాపం అదే. 
ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను 
నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు 
కిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను 
మన్నించలేదు.” ఇదే యెహోవా వాక్కు. 


'“విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని 
యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. 
ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబం 
నుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని 
సీయోనుకు తీసుకొని వస్తాను. అప్పుడు మీకు 
నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు 
నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, 
అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. 

16ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీర 
నేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది. 

“ఆ సమయంలో (ప్రజలు తాము దేవుని నిబంధన 
మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. 
ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం 
తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు 
కోరు. వారు మరో పవ్విత ఒడంబడికను చేయరు. 
ఆ సమయంలో యెరూషలేము నగరం “యెహోవా 
సింహాసనంి అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు 
యురూషలేము నగరంలో కలిసీ యెహోవాను 
స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ 
మొండి హృదయాలను ఇక ఎంత మాతం అను 
సరించరు. ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు 
వంశంతో కలుస్తుంది వారు ఉత్తర (ప్రాంతంలో ఒకే 


యిర్మీయా 3:19-4:6 


రాజ్యంలోకి వారు వస్తారు. 


1 “యా హోవానైన నేనిలా అనుకున్నాను, 
“మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం 
నాకు సంతోషదాయకం. మీకో మంచి రాజ్యాన్ని 
వ్వటం నాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర 
రాజ్యాలకంటు సుందరంగా ఉంటుంది.” మీరు 
నన్ను "తండ్రీ అని పిలుస్తారనుకున్నాను. మీరు 
నన్ను ఎల్లప్పుడూ అనునరిస్తారని అను 
కున్నాను. 

2 కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలా 
మీరు తయారయ్యారు. ఇశ్రాయేలు వంశమా, 
నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు!” 
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం. 

21 నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు విన 
వచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరు 
కుంటూ ఏడుస్తూ (ప్రార్థన చేస్తున్నారు. వారు 
బహు దుష్టులై నారు! వారు తమ యెహోవా 
దేవున్ని మర్చిపోయారు. 
22"విశ్వాన వూతకులగు ఇశ్రాయేలీయు లారా 

నావద్దకు తిరిగి రండి. 


నన్నాశ్రయించి రండి. నా పట్ట వంచనతో 
మెలిగినందుకు క్షమిస్తాను.” “అవును. మేము నీ 
వద్దకు వస్తాము. "నీవు మా యెహోవా దేవుడవు 

2 కొండల మీద విగ్రహాలను పూజించుట 
అవివేకం. కొండలమీద ఆడంబరంగా జరిగే 
పూజా కార్యక్రమమంతా మోసం. నిజానికి, ఇశ్రా 
యేలుకు రక్షణ యెహోవా దేవుని వద్దనుండే 
వస్తుంది. 

2* ఆ భయంకరమైన బయలుదేవత మన తండ్రుల 
ఆస్తిని మింగివేసింది. మనం పిల్లలం కావటంతో 
ఇదంతా జరిగింది. ఆ భయంకరమెన దేవత 
మన తండ్రుల గొ(రైలను, పశువులను, వారి 
కుమారులను, కుమార్తెలను చంపింది. 

2 మనం సిగ్గుతో తలవంచుకుందాం. మన అవ 
మానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి. 
మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన 
పాపం చేశాం. మనం, మన తండ్రులు కూడా 
పాపానికి ఒడీగట్టాము. మన చిన్నతనం నుండీ 
ఇప్పటివరకు యెహోవా దేవుని ఆజ్ఞను మనం 
పాటించలేదు” అని చెప్పాలి. 





ఆ భయంకరమెన దేవత 
అన్వయం. 


ఇక్కడ బయలు దేవతకు 


836 


చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన 


ఇదే యెహోవా వాక్కు. “ఇశ్రాయేలూ, నీవు 

రావాలనుకుంటే, తిరిగి నా వద్దకు రమ్ము నీ 
విగ్రహాలను విసరివేయి! నానుండి దూరంగా 
పోవద్దు! 

? నీవు ఆ విధంగా చేస్తే, నీవు ప్రమాణం చేయటానికి 
ఈ మాటలు చెప్పగలవు “నిత్యుడైన యెహోవా 
తోడు అని నీవనగలవు నీవీ మాటలు సత్యమైన, 
న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు. “నవీ 
పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు. 
యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.” 

3 యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసు 
లకు యెహోవా ఇలా చెపుతున్నాడు: “మీ 
భూములు దున్నబడలేదు. వాటిని దున్నండి! 
ముండ్లపొదలలో విత్తనాలు చల్లవద్దు. 

* యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారు 
కండి. మీ హృదయాలను మార్చుకోండి. 
యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, 
మీలో పరివర్తన రాకపోతే నాకు చాలా కోపం 
వస్తుంది. నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్దుతుంది. 
నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ అగ్ని 
జ్వాలల్ని ఎవ్వరూ ఆర్బలేరు! అసలు ఇదంతా 
ఎందుకు జరుగుతుంది? మీరు చేసిన పాపకార్యాల 
వల్లనే ఇదంతా జరుగుతుంది. 


ఉత్తర దిశ నుండి విపత్తు 

“ఈ వర్తమానాన్ని యూదా (ప్రజలకు ప్రక 
టించుము: యెరూషలేములో (ప్రతి పౌరునికి 
తెలియజేయుము, దేశమంతా బూర వూది బాహా 
టంగా ఇలా చెప్పుము, "మీరంతా కలిసి రండి! 
రక్షణకై మనమంతా బలమైన నగరాలకు 
తప్పంచుకుపోదాం!' 

6 సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగుర 
వేయుము. మీ (ప్రాణరక్షణకై పారిపాండి! 
ఆలన్యం చేయవద్దు! ఇది మీరు త్వరగా 
చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి* 





యెహోవా ... మార్చుకోండి “ప్రభువు పేరిట సున్నతి 
సంస్కారం కలిగివుండండి. మీ హృదయాల మీది పొరను 
కత్తిరించండి” అని పాఠాంతరం. ఒకవ్యక్తి తను దేవుని పక్షాన 
వున్నట్టు తెలుపుటకు తన మర్మావయవము మీది ముందు 
చర్మాన్ని కత్తిరించుట ఇశ్రాయేలీయుల సాంప్రదాయం. కాని 
నిజమైన సున్నతి సంస్కారం వ్యక్తియొక్క హృదయం 
(మనస్సులో మొదలవుతుందని యిర్మీయా చెపు 
తున్నాడు. 

ఉత్తర దిశనుండి యూదా రాజ్యం మీదికి బబులోను సైన్యం 
ఈ దిశనుండే దండెత్తి వచ్చింది. ఇశ్రాయేలుకు పశ్చిమంగా, 
ఉత్తరంగా వున్న దేశాల సైన్యాలు తరుచు యూదా, ఇశ్రా 
యేలు మీదికి దండెత్తి వచ్చేవి. 


నేను విపత్తును తీసుకొని వస్తున్నాను. నేను 
అతి భయంకరమైన వినాశనాన్ని తీనుకాని 
వస్తున్నాను. 

తన గుహనుండి ఒక “సింహం బయటికి వచ్చింది. 
రాజ్యాలను నాశనం చేసేవాడు కదలి వస్తున్నాడు. 
నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేయటానికి అతడు 
ఇల్టు వదిలి వస్తున్నాడు. నీ పట్టణాలు ధ్వంస 
మవుతాయి. వాటిలో నివసించటానికి ఒక్కడూ 
మిగలడు. 

కావున నారబట్టలు* ధరించండి. మిక్కిలిగా విల 
పించండి! ఎందువల్లనంటే యెహోవా మీపట్ల 
చాలా కోపంగా ఉన్నాడు.” 

ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. 
“ఇది జరిగే సమయంలో రాజు, ఇతర నాయ 
కులు తమ ధైర్యాన్ని కోల్పోతారు. యాజకులు 
బెదరిపోతారు! ప్రవక్తలు భయపడి, విస్మయం 
పొందుతారు!” 


837 


యిరీ శ్రియా 4:7-22 


5 వినండి! దానునుండి వచ్చిన వార్తాహరుడు 


మాట్లాడుతున్నాడు. కొండల (ప్రాంతమైన ఎఫా 
యిముో నుండి ఇతడు దుర్వార్త తెస్తున్నాడు. 


'ర“దానిని ఈ దేశమంతా (ప్రకటించండి. ఆ వార్తను 


యిరూవలేము నగరవానులకు తెలియ 
జేయండి. బహుదూరపు దేశంనుండి శత్రువు వస్తు 
న్నాడు. యూదా నగరాలపై శత్రువులు యుద్ద 
ధ్వని చేస్తున్నారు. 


17 చేను చుట్టూ పంటను కాపాడే మనుష్యులు 


న్నట్టు యెరూషలేమును శత్రువులు చుట్టుముడ 
తారు యూదా, నీవు నాకు ఎదురు తిరిగావు! 
అందువల్లనే శత్రువు నిన్నాదిరించి వస్తున్నాడు!” 
ఇది యెహె హోవా వాక్కు. 


5 నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే 


"అప్పుడు యిర్మీయానై న నేను ఇలా చెప్పాను, 
“నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, 
యెరూషలేము (ప్రజలను మోసపుచ్చావు. “మీకు శాంతి 
కలుగుతుంది అని వారికి చెప్పియున్నావు. కాని 
ఇప్పుడు వారి గొంతులమీద కత్తి ఉంది!” 


1 ఆ సమయంలో యూదా, యెరూషలేము ప్రజ 


లకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది: “వట్టి 
కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది. అది ఎడారి 
నుండి నీ। ప్రజల మీదికి వీస్తుంది. అది రైతులు 
నూర్చిన ధాన్యం పోతపోయటానికి పనికి వచ్చే 


పై రుగాలిలాంటిది కాదు. 


ఇది దీనికంటె బలమైన గాలి; పైగా అది నావద్ద 
నుండి వీస్తుంది. ఇప్పుడు, యూదా ప్రజలపై 
నా న్యాయన్నియం ప్రకటిస్తాను.” 

చూడు, శత్రువు మేఘంలా లేచి వస్తాడు! అతని 
రధాలు సుడిగాలిలా కన్పిస్తాయి! అతని గుర్రాలు 
గ్రద్దలకంట వేగం కలవి! అది మనకు హానికరం! 
మనం సర్వ నాశనమయ్యాము! 

యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి 
చెడును కడిగి వేయండి. మీరు పరిశుద్ద హృద 
యాలు కలిగి ఉండండి; తద్వారా మిమ్మల్ని 
మీరు రక్షించుకోండి. దుష్ట ఆలోచనలు 


ఈ విపత్తును తీసికొని వచ్చాయి. నీ దుష్ట 
జీవితమే నీ గుండెల్ని చీల్చే బాధను తెచ్చింది.” 





యిర్మీయా రోదన 


9 అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను 


మూలుగుచున్నాను. నేను బాధతో (క్రుంగి పోతు 
న్నాను. అయ్యో, నేను భయ భభ్రాంతుడ 
నయ్యాను. నాలో నా గుండె దద్దరిల్దుతూ ఉంది. 
నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే 
నేను బూర ధ్వని విన్నాను. అది యుద్ధ నాదం. 
సైన్యాన్ని అది పిలుస్తోంది! 


0 ఒకదాని తరువాత ఒకటి ఆపదల పరంపర! దేశం 


యావత్తూ సర్వనాశనమయ్యింది. అనుకోని 
విధంగా నా డేరాలన్నీ నాశనం చేయబడ్డాయి! 
నా పరదాలు (తెరలు) చించబడ్డాయి! 


2! యెహోవా, నేనెంత కాలం యుద్ద ధ్వజాలను 


చూడాలి? ఎంతకాలం యుద్ధ నాదం నేను 
వినాఠి? 


22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్చులు. 


వారు నన్నారుగరు. వారు మంద బుద్ధిగల పెల్లల 
వలె ఉన్నారు. వారికి అవగాహనే లేదు. కొని 
వారు చెడు చేయటంలో నేర్పరులు. మంచి 
వని ఎలా చేయాలో వారికి తెలియనే 
తెలియదు.” 





దానునుండి దాను వంశస్థులు ఇశ్రాయేలు దేశపు ఉత్తర 
భాగాన సరిహద్దుల్లో స్థిరపడ్డారు. ఉత్తరంనుండి వచ్చే విప 
త్తులో ముందుగా శత్రువు వాత పడేది వారే. 


చేయటం మానివేయండి. 





నారబట్టలు మృతుల కోసం సంతాప సూచకంగా ధరించే 
ఒక రకమెన ముతకబట్టు. 


ఎఫ్రాయిము ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యాలలో 
ఎఫ్రాయిము మధ్య ప్రాంతంగా ఉండేది. 


యిర్మీయా 4:23-5:7 838 


ముంచుకు వచ్చే ముప్పు 

23 నేను భూమివైపు చూశాను. భూమి ఖాళీగా ఉంది; 
దానిపై ఏమీ లేదు. నేను ఆకాశం వైపు చూశాను. 
వెలుగు పోయింది. 

2 నేను పర్వతాల వైపు చూశాను, అవి కదిలిపోతు 
న్నాయి. కొండలన్ని కంపించి పోతున్నాయి. 

౫ నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు. ఆకా 
శంలో పక్టులు లేకుండా పోయాయి. 

2 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా 


యూదా వారి దౌష్ట్యం 
“యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ 
చుట్టు పక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై 
ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెదకి ఏ 
ఒక్కడై నా మంచి వ్యక్తి కనిపిస్తాడమో చూడు. నీతిగా 
వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నా 
డేమా చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, 
నేను యెరూషలేమును క్షమిస్తాను! *ప్రజలు ప్రమా 
ణాలు చేస్తూ "నిత్యుడైన యెహోవాతోడు అంటారు. 


27 


28 


29 


30 


3 


కన్పించింది. ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశన 
మయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. 
అధికవొన యెహోవా కోపమే దీనిని కలుగ 
చేసింది. 

యెహోవా ఇలా అన్నాడు: “దేశం యావత్తూ 
నాశనమవుతుంది. (కానీ దేశాన్ని పూర్తిగా నాశనం 
చేయను) 

అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన 
వారి కొరకు విలపిస్తారు. ఆకాశం చీకటవుతుంది. 
నా మాటకు తిరుగులేదు. నేనొక నిర్ణయాని 
కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.” 
గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్బా 
లను యూదా (ప్రజలు విని పారిపోతారు! 
కొందరు గుహలలో దాగుకొంటారు. కొంత 
మంది పొదలలో తలదాచుకుంటారు. మరి 
కొందరు కొండల మీదికి ఎక్కుతారు. యూదా 
నగరాలన్నీ నిర్మానుష్యమవుతాయి. అక్కడ 
ఎవ్వరూ నివసించరు. 

యూదా, నీవు నాశనం చేయబడ్డావు. నీవేమి 
చేస్తున్నావు? నీ అందమైన ఎర్రని దుస్తులు 
ఎందుకు ధరించావు? నిన్ను బంగారు ఆభర 
ణాలతో ఎందుకు అలంకరించుకొన్నావు? నీ 
కంటికి అలంకరణ ఎందుకు చేసుకున్నావు? నీ 
అలంకరణ వ్యర్థం. నీ ప్రేమికులు నిన్నసహ్యించు 


"కుంటారు. వారు నిన్ను చంపాలని చూస్తున్నారు. 


ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్టుగా నేనొక రోదన 
విన్నాను. అది [ప్రథమ కాన్సులో స్త్రీ పడిన 
వేదనవంటిది. అది సీయోను కుమార్తె* రోదన. 
ఆమె చేతులెత్తి (ప్రార్థిస్తూ, “అయ్యో, నేను 
మూర్చపోతున్నాను! హంతకులు నన్ను చుట్టు 
ముట్టారు!” అని అంటున్నది. 





కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.” 


3 


యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థుల కై 
చూస్తున్నావని నాకు తెలుసు. యూదా వారిని 
నీవు కొట్టావు, అయినా వారికి నొప్పి కలుగలేదు. 
వారిని నాశనం చేశావు, అయినా వారొక గుణపాఠం 
నేర్చుకోటానికి తిరస్కరించారు. వారు మొండీ 
వైఖరి దాల్చారు. వారి దుష్కార్యాలకు వారు 
చింతించ నిరాకరించారు. 

కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను: 
“కేవలం పేద మరియు సామాన్య వర్గాల వారే 
అలా మూర్భులై వుండాలి. వారే యహోవా 
మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు. పేదలు 
వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు. 

కావున యూదా (ప్రజల నాయకుల వద్దకు నేను 
వెళతాను. నేను వారితో మాట్లాడతాను. నాయ 
కులు తప్పక యె హోవా మార్గాన్ని మరియు 
ఉపదేశాలను అర్థం చేసికుంటారు. వారి దేవుని 
న్యాయమార్గం వారికి తెలుస్తుందనే వ. నాకు 
ఉంది!” కాని నాయకులంతా యెహోవా సేవను 
నిరాకరించే నిమిత్తం ఏకమైనారు.* 

వారు దేవునికి .వ్యతిరేకులై నారు. అందువల్ల 
అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుందీ' 
ఎడారిలో నుండీ ఒక తోడేలు వచ్చి వారిని చంపు 
తుంది. వారి నగరాల దాపున ఒక చిరుత పులి 
పొంచి ఉంది. నగరంలో నుంచి ఎవడు బయటికి 
వచ్చినా చిరుత పులి చీల్చి చెండాడుతుంది. 
యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల 
ఫలితంగా ఇదంతా జరుగుతుంది. అనేక పర్యాయ 
ములు వారు యెహోవాకు దూరమైనారు.” 
దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు 
క్షమించాలో ఒక కారణం చూపించు. నీ పిల్లలు 
నన్ను త్యజించారు. దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన 
విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు. నీ సంతా 


భూమి ... పోయింది యిర్మీయా తన దేశాన్ని భూమి నానికి కావలసిన ప్రతీది నేను యిచ్చి వున్నాను. 


మీద జీవరాసులను సృష్టించే ముందున్న కాలానికి పోల్చి 
చూశాడు. (చూడండి: ఆదికాండము 1:1.) 





. ఏకమైనారు అక్షరార్థంగా వారు కాడి విరిచి, బంధా 


సీయోను కుమార్తె యెరూషలేము నగరానికి ఇది మరోపేరు. లను 'తెంచుకునా ఎరు. 


8 


త్త 


10 


12 


14 


అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై 
ఉన్నారు! వారెక్కువ కాలం వ్యభిచార గృహాల 
లోనే గడిపారు 

వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించ 
టానికి సిద్ధంగా ఉన్న గు[ర్రాలవల ఉన్నారు. 
పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న 
గుర్రంలా వున్నారు. 

ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను 
నేను శిక్షించవద్దా?” ఇదే యెహోవా వాక్కు. 
“అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలి 
గదా. వారికి తగిన శిక్ష విధించాలి. 

యూదా వారి రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. 
ద్రాక్ష లతలన్నీ నరికివేయుము. (కాని వాటిని 
మొద్దులను నరికి నాశనం చేయవద్దు). వాటి 
కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ 
తీగలు యెహోవాకు చెందినవికావు' శ 

1 ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు 
ప్రతి విషయంలోనూ నాకు విశ్యాసఘాతుకంగా 
ఉన్నారు.” ఈ వర్తమానం యెహోవా నుండి 
వచ్చింది. 

“యహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ద 
మాడారు. వారిలా అన్నారు: “యెహోవా 
మమ్మల్ని ఏమీ చేయడు. మాకు ఏ రకమైన 
కీడూ రాదు. మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎది 
రించగా మేము చూడము. మేము ఆకలికి 
మాడిపోము.” 

తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకు 
వారు, దేవుని వాక్కు వారియందు లేదు. వారికి 
కీడు మూడుతుంది.” 

సర్వశక్తిమంతుడై. న యెహోవా ఈ విషయాలు 
తెలియజేసాడు: “నేను వారిని శిక్షించనని ఆ 
ప్రజలు అన్నారు. కావున యిర్మీయా, నేను 
నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి. ఆ 
(ప్రజలు కొయ్యలాంటివారు. అగ్ని ఆ కష్టైనంతా 
దహించివేస్తుంది. 

ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా 
చెప్పినాడు: “మీ మీదికి బహు దూరంలో ఉన్న 
ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను. 

అది ఒక ప్రాచీన రాజ్యం అది ఒక శక్తివంతమైన 
రాజ్యం. మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడ 
తారు. వారు చెపే హేది మీకు అర్థం కాదు. 


6 వారి అమ్ముల పాదులు తెరచిన సమాధుల్లా 


వున్నాయి. వారంతా యోధనా యోధులు. 





యూదా 


తీగతో పోల్చుతున్నాడు. 


839 


17 


20 


2 


22 


23 


24 


ల్‌ 


.. చెందినవికావు ఇక్కడ ప్రవక్త యూదాను దాక్ష 


యిర్మీయా 5:8-25 


మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు 
తినివేస్తారు. మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. 
మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం 
చేస్తారు. వారు మీ గొ(రైల మందలను, పశువుల 
మందలను తింటారు. మీ రాక్షాపంటను, 
అంజూరపు చెట్లను వారు తింటారు. కత్తులతో 
వారు మీ బలమెన నగరాలను నాశనం చేస్తారు. 
మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను 
వారు నాశనం చేస్తారు!” 

యెహోవా ఇలా చెపుతున్నాడు: “కాని ఆ 
భయంకరమైన రోజులు వచ్చినప్పుడు, ఓ 
యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను. 
యూదా (ప్రజలు నిన్ను, “యిర్మీయా, మా 
దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చి 





పెట్టాడు? అని అడుగుతారు. అప్పుడు నీవు, 


“ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను 
విస్మరించారు. మీ స్వంత దేశంలోనే పరదేశాల 
వారి విగ్రహాలను పూజించారు. మీరలా ప్రవర్తిం 
చారు గనుక ఇప్పుడు మీరు పరాయి రాజులను 
మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!" 
అని సమాధానం చెప్పు.” న్‌ 

యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశ 
స్తులకు ఈ వర్తమానం అందజేయుము. యూదా 
రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము. 
బుద్ధిబానులై న మూర్ధపు జనులారా ఈ వర్తమానం 
వినండి: “మీకు కళ్లు ఉండికూడా చూడరు! మీకు 
చెవులు ఉండి కూడా వినరు!” 

నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.” ఈ 
వాక్కు యెహోవా నుండీ వచ్చినది “మీరు 
నాముందు భయంతో కంపించాలి. సముద్రానికి 
తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే. తద్వారా 
సము[ద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా 
ఉండేలా చేశాను. అలల తాకిడికి సముద్రతీరం 
దెబ్బతినదు. అలలు ఘోషిస్తూ తీరాన్ని చేర 
తాయి, కాని అవి దానిని దాటిపోవు. 

కాని యూదా ప్రజలు మొండి వై ఖరి వహించారు. 
వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక 
మార్గాలు అన్వేషిస్తున్నారు. నాకు విముఖులై, 
నానుండి వారు దూరంగా పోయారు. 

మనం మన దేవుడైన యెహోవా పట్ల భయ 
భక్తులు కలిగి ఉండాలని, ఆయన మనకు 
శరత్కాల, వసంతకాల వర్జాలు సకాలంలో ఇస్తు 
న్నాడనీ, ఆయన సకాలంలో, సవ్యంగా మనం 
వంటనూర్చిడి చేనుకొనేలా చేన్తున్నాడనీ 
యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు. 
యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందు 
వల్ల వర్షాలు లేవు; నూర్చిళ్లు లేవు. నీవు 


యిర్మీయా 5:26-6:10 


యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను 
మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు 
పడుతున్నాయి. 

నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు. ఆ 
దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే 
కిరాతకుల్లా” ఉన్నారు. వారు తమ బోనులు 
సిద్ధంచేసి పొంచి వుంటారు. కాని వాళ్లు పక్షులకు 
బదులు మనుష్యులను పట్టుకుంటారు. 

పంజరం నిండా పక్టులున్నట్లుగా, ఈ దుష్టుల 
ఇండ్ల నిండా అబద్దాలే! వారి అబద్దాలు వారిని 
ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి. 

వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా 
ఎదిగి, కొవ్వెక్కినారు. వారు చేసే అకృత్యాలకు 
అంతం లేదు. వారు అనాధ శిశువుల తరపున 
వాదించరు. వారు అనాధలను ఆదుకోరు. వారు 
పేదవారికి న్యాయం జరిగేలా చూడరు. 

2౫ వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా 
ప్రజలను నేను శిక్షించవద్దా?” ఈ వాక్కు 
యెహోవా నుండీ “వచ్చినది. “ఈ రకమైన 
దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు. వారికి 
తగిన శిక్ష నేను విధించాలి" 

యెహోవా ఇలా అన్నాడు, “యూదా రాజ్యంలో 
ఆశ్చర్య కలిగించే ఒక భయానక సంఘటన జరి 
గింది. అదేమంటే, 

(ప్రవక్తలు అబద్ధం చెప్పటం; యాజకులు దేన్ని 
చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు.” 
నా ప్రజలు దానినే ఆదరించారు. కానీ, ఓ ప్రజ 
లారా చివరలో మీరు శిక్షకు గురియైన నాడు 
మీరేమి చేస్తారు?” 


26 


27 


28 


30 


31 


శత్రువులు యెరూషలేమును ముట్టుడించుట 
6 బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతా 
నికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి 
పారిపోండి! తెకోవ నగరంలో యుద్ద సంకేతంగా 
బూర వూదండి. బేత్‌హక్కెరెము నగరంలో 
హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ* 
నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ 
పనులు చేయండి. మహా భయంకరమెన విపత్తు 
మీకు రాబోతూ ఉంది! సం 





నా ప్రజల ... కిరాతకుల్లా ఇక్కడ హెబ్రీ భాష బహు కష్టం 


గావుండి, భావం స్పష్టంగా అర్థం కాదు. 


యాజకులు ... చేయరు ఇక్కడ హెట్రీ భాష జటిలమెనది 


సులభ (గ్రాహ్యం కాదు. 


ఉత్తరదిశ ఇది బబులోను సైన్యం ఉత్తర దిశనుండి యూదా 


రాజ్యంపై దండెత్తి రావటానికి సంబంధించినది. 


840 


2 సీయోను కుమారీ, నీవెంతో అందమెన దానివి, 
సుకుమారివి.* న్‌ 

3 కాపరులు తమ గొ(రెల మందలను తోలుకొని 
యెరూషలేముకు వస్తారు. వారు నగరం చుట్టూ 
తమ గుడారాలు నిర్మించుకుంటారు. ప్రతి 
గొరైల కాపరీ తన మంద విషయమై తగిన 
జాాగత్త తీసుకుంటాడు. 

* వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని 
ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి. 
లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం! 
ఇప్పటికే ఆలస్యమైంది. సాయంకాలపు నీడలు 
సాగుతున్నాయి. 

౨ కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట 
ముట్టుడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గా 
లను కూల్చివేద్దాం!” 

6 సర్వశక్తిమంతుడై న యెహోవా ఇలా చెపు 
తున్నాడు: "యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షా 
లను పడగొట్టండి. ఆ కర్రలతో, మట్టితో నగర 
గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు 
కల్పించండి. ఈ నగరం శిక్షించబడారి. ఈ 
నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు. 

7 బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది. అలాగే, 
యెరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూత 
నంగా ఉంచుతుంది. ఈ నగరంలో దౌర్జన్యం, 
విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను. 
యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం 
నేను చూస్తూనే ఉన్నాను. 

5 యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు. 
మీరు వినకపొతే, మీనుండి నేను వనుదిరిగి 
పోతాను. మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా 
మార్చివేస్తాను. అక్కడ ఎవ్వరూ నివసించలేరు!” 

సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: 
“ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ [పోగు 
చేయుము.” నీవు ద్రాక్షతోటలో చివరకు ఏరు 
కొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. రాక్ష 
కాయలను ఏరు వాని రీతిగా నీవు (ప్రతి తీగను 
వెదకుము.” 

10 నేనెవరితో మాట్లాడగలను? ఎవరిని హెచ్చరించ 





సుకుమారివి ఇచ్చట హెబ్రీ భాష జటిలంగా వుంది. 
సులభ గాహ్యం కాదు. 


ప్రోగు చేయుము రైతులు పంట కోత సమయంలోను, 
నూర్పిడి సమయంలోను, కొంత పంటను, ధాన్యాన్ని 
పొలంలో వదలుట ఆనవాయితి. తద్వారా సేద ప్రజలు, 
బాటసారులు తమ ఆహారానికి సిద్ధంగా కొంత ధాన్యాన్ని 
పొందగలుగుతారు. ఈ వదలిన ధాన్యాన్ని తీసికొనే దానికి 
పరిగ ఏరుకోవటం, లేక ధాన్యపు గింజలు ఏరుకోవటం 
అని అంటారు. 


11 


42 


13 « 


16 


17 


గలను? నా మాట ఎవరు వింటారు? ఇశ్రాయేలు 
ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా తమ 
చెవులు మూసుకున్నారు. యెహోవా ఉపదేశ 
ములు వారికిష్ట్రము లేదు. కావున నా హెచ్చరికలు 
వారు వినలేరు. యెహోవా యొక్క బోధనలను 
ప్రజలు సహించరు. యెహోవా మాటలను విను 
టకు వారు ఇష్ట షపడరు. 

కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) 
నిండి ఉంది! దానిని నేను లోపల ఇముడ్చుకో 
లేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా 
అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే 
పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల 
మీదను కుమ్మరించు. భార్యాభర్తరిరువురూ 
బందీలుగా పట్టుబడుదురు. వృద్దులు, శత 
వృద్దులు బందీలవుతారు. 

వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి. వారి 
పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు. 


నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షి 


స్తాను.” ఈ వాక్కు యెహోవా నుండీ 
వచ్చినది. 


ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావా 


లని కోరుతారు. కింది వర్గాలనుండి పైతరగతి 
వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి 
ఉంటారు! ప్రవక్తలు, యాజకులు అంతా కపట 
జీవనం సాగిస్తారు. 

ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను 
మానృజూస్తారు. అవేవో స్వల్ప గాయాలుగా 
భావిస్తారు. “ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు” 
అని అంటారు. కాని, నిజానికి ప్రమాదం చాలా 
ఉంది. 

(ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యా 
లకు సిగ్గుపడాలి! కాని వారికి సిగ్గనేది లేదు. 
వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు. 
అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా 
శిక్షించబడతారు. నేను వారిని శిక్షించేటప్పుడు 
వారు నేల కరచేలా కిందికి తోయబడతారు.” 
ఇది యెహోవా వాక్కు. 

యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: 
“నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడి 
చూడుము. పాతబాట ఏదో అడిగి తెలిసికో. 
ఏది మంచి మార్గమో అడిగి తెలునుకో. 
అప్పుడు ఆ మార్గంపై పయనించుము. 
అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కను 
గొంటారు. కాని మీరేమన్నారో తెలుసా? “మేము 
మంచి మార్గంపై పయనించిమన్నారు. 

నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారు 
లను ఎన్నుకొన్నాను. నేను వారితో చెప్పాను 


841 


20 


21 


22 


23 


24 


యిర్మీయా 6:11-24 


“యుద్ద బూర ధ్వని వినండి అని. కాని 
వారన్నారు: మేము వినము." 

కావున, సర్వదేశవాసులారా వినండి! ఆయా 
దేశాల (ప్రజలారా, ధ్యానముంచండి.* నేను 
యూదా ప్రజలకు చేయబోయే విషయాలను 
వినండి! 

భూలోకవాసులారా, ఇది వినండి: యూదా ప్రజ 
లకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను. ఎందు 
కంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి 
కారణంగానే. వారు నా వర్తమానాలను లెక్కచేయ 
నందుకు ఫలితంగా ఇది జరుగుతుంది. నా 
న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరా 
కరించారు.” 

యెహోవా ఇలా అన్నాడు: “మీరు షేబో దేశం 
నుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు 
తెస్తున్నారు? దూరదేశాలనుండి సువాసనగల 
చరుకును నాకు నై వేద్యంగా ఎందుకు తెస్తు 
న్నారు? మీ దహనబలులు నన్ను సంతోష 
పర్చవు! మీ బలులు నన్ను సంతృప్తి పర్చ 
జారీవు” 

అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు: 


“యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను. 


ప్రజల ఎదుట అడ్డబండలు నేను వేస్తాను. 
రాత్తవల్‌ అవి వుంటాయి. తండ్రులు, కొడుకులు 
వాటిపై తూలిపోతారు. స్నేహితులు, పొరుగు 
వారు చనిపోతారు.” 

యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర ప్రాంతం 
నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది. భూమి 


సైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూ 


వున్నది. 


సెనికులు విల్లంబులు, ఈలలు పట్టుకొని 


వస్తారు. వారు బహు క్రూరులు. వారికి దయా, 
దాక్షిణ్యం ఉండవు. వారు మిక్కిలి శక్తిమంతులు! 
వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు 


ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది. 


ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్దానికి వస్తుంది. 
ఓ సీయోను కుమారీ, ఆసె సైన్యం నిన్నెదిరించ 
టానికి వస్తూ ఉంది.” 

ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం 
విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా 





సర్వదేశవాసులారా ష్‌ 


ధ్యానముంచండి ఇచ్చట హె టీ 


భాష జటిలమై సులభ గ్రాహ్యముగా లేదు. 


పషేబ షేబ దేశం ఇశ్రాయేలుకు దక్షిణంగా వున్నది. అనగా 
ఇప్పటి సౌదీ అరేబియాలో అది భాగమైవుంది. యిర్మీయా 


కాలంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో షేః 


షేబ దేశం ప్రఖ్యాతి 


వహించింది. 


యిర్మీయా 6:25-7:12 


wu కష్టాల ఉచ్చులో పడినట్టు ఉన్నాము. 
స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బోధలో 
ఉన్నాము. 

౫ మీరు పొలాల్లోకి వెళ్లవద్దు! మీరు బాట వెంబడి 
వెళ్లవద్దు. ఎందువల్లనంటే శతువువద్ద కత్తు 
లున్నాయి. పైగా ఎటు చూచినా (ప్రమాదమే 
వుంది. 

26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి. 
బూడిదలో పార్టండి.- చనిపోయినవారి కొరకు 
బాగా దుఃఖించండి! మీకున్న ఒక్కగానొక్క 
కుమారుడు మరణించినట్టు విచారించండి. 
ఇవన్నీ మీరు చేయండి; కారణమేమంటే శత్రువు 
శరవేగంతో మనపై కి వస్తాడు! 

2 “యిర్మీయా, నేను (యెహోవా) నినా ఎక లోహ 
పరీక్షకునిగా నియమించినాను. నీవు నా ప్రజల 
నడవడిని పరీక్షించు, వారిని గమనిస్తూ ఉండుము. 

2 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు; వారు 
చాలా మొండివారు. వారు ఇతరుల గురించి 
చెడు విషయాలు చెప్తారు. వారు తుప్పుతో 
కప్పబడియున్న కంచు, ఇనుము లాంటివారు. 
వారంతా దుష్టులు 

29. శృీనాక "వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. 
కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని 
ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం 
మాత్రమే వచ్చింది!* శుద్ద వెండిని చేయాలను 
కోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. 
అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు. 

30 “తిరన్కరించబడిన వెండి” వంటివారని నా 
ప్రజలు పిలవబడతారు. యెహోవా వారిని 
ఆమోదించలేదు గనుక వారికాపేరు 
బడింది.” 


'పెట్లు 
ఈ 


యిర్మీయా దేవాలయ ప్రసంగం 
యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం 
వచ్చింది: యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం 
వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము: 
“ఓ యూదా ప్రజలారా యెహూవా వాక్కు ఆల 
కించండి! యెహోవా ఆరాధించటానికి ఈ ఆలయ 





బూడిదలో పార్హండి ప్రజలు యిలా చేస్తే వారు మహి 


842 


నం ద్వారా వచ్చే ప్రజలారా ఈ వర్తమానం వినండి! 

3సర్వశక్తిమంతుడై. న యెహోవా ఇశ్రాయేలీయుల 
దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చు 
కోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ 
న్సలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను*. 
శీకాందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు. నమ్మ 
కండి. “ఇదే యెహోవా ఆలయం, * ఇదే దేవా 
లయం; ఇదే దేవాలయం!” అని వళ్లిస్తారు. మీరు 
మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, 
మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు 
ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. *కొత్తవారి పట్ట 
న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల 
సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకు 
లను చంపవద్దు! ఇతర దేవుళ్త్లను అనుసరించ వద్దు! 
ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం 
చేస్తాయి. 

"మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ 
రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను 
మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను. 

కోకాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబ 
ద్ధాలు ఆప్రయోజనకరమేనవి. మీరు దొంగతనాలు, 
హాత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? 
మీరు ఇతరులపె అకారణంగా నేరారోపణ చేస్తారా? 
బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలి 
యని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా? మీరీ పాపాలు 
చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా 
ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ 
చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” 
అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటా 
నికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా? !!ఈ 
ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే 
మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటు భిన్నంగా 
కన్చించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే 
ఉన్నాను!” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! 

2“ యూదా (ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు 
నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్క 
డెతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ 
చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్ట 
కార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా 





దుఃఖంలో వున్నేట్టుగాని, లేక చనిపోయిన వారికొరకు 
విచారించుచున్నట్టుగాని సూచన. 


అగ్ని ... వచ్చింది వెండివంటి లోహాలను శుద్ధి చేయటానికి 
వారు వాటిని కడుగుతారు. అందులోని సీసపు మిశ్రమం 
ముందుగా కరుగుతుంది. దానిని కంసాలి కిందపోస్తాడు. 
మూసలో శుద్ద లోహం మిగిలివుంటుంది. ఇక్కడ ప్రజలంతా 
చెడ్డవారేనని యిర్మీయా చెపుతున్నాడు. వారు కేవలం 
సీసంలాంటివారు. అక్కడ వెండి లేనేలేదు. 





ఈ స్థలంలో... చేస్తాను అంటే, “నేను మీతో ఉంటాను” 
అని కూడా అర్థం. 


యెహోవా ఆలయం దేవుని ఆలయం యెరూషలేములో 
వున్నంత మాత్రాన దేవుడు ఎల్లప్పుడూ యెరూషలేమును 
రక్షిస్తాడని చాలామంది ప్రజలు అనుకుంటారు. ప్రజలెంత 
దుష్టులైనా దేవుడు యెరూషలేమును రక్షిస్తాడని వారను 
కుంటారు. 


843 


ఆ స్థలానికి నేను ఏమి చేసేయున్నానో వెళ్లి చూడండి. * 
. ఇశ్రాయేలీయులారా మీరీ చెడుకార్యాలు చేస్తూ 
ఉన్నారు.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! 

“నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి 
యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. 
నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు. 
"అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే 
ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం 
చేసినట్టు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆల 
యంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, 
మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను. గీరి సోదరుల 
నందరినీ నేను ఎ్మఫాయిమునుండి వెడల గొట్టినట్టు, 
నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను. 

'కోయిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల 
కొరకు (ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు 
అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను 
ఆలకించను. యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి 
చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. 
యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో 
నీవు చూడవచ్చు. యూదా ప్రజలు ఏమి చేస్తున్నా 
రనగాః పిల్లలు కట్టలను పోగుచేయటం; తండ్రులు 
వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, 
ఆకాశ రాణికి నివేదించటానికి రొజ్టలు చేయటం, 
యూదా ప్రజలు ఇతర దేవతా రాధనలో పానీయార్చ 
ణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే 
ఇవన్నీ చేస్తున్నారు. “కాని వాస్తవానికి యూదా ప్రజలు 
బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటు 
న్నారు. వారిని వారే అవమాన పర్చుకుంటున్నారు” 
ఇది యెహోవా వాక్కు, 

20క్రావ్రున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: 
“నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మను 
ష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, 
భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం 
ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్బగల శక్తి 
ఎవ్వరికీ లేదు.” 





వారు ... చూడండి ఏలీ, సమూయేలు కాలంలో బహుశా 
ఆ స్థలాన్ని ఫిలిష్తీయులు నాశనం చేసివుండవచ్చు. సమూ 
యేలు మొదటి గ్రంథం చూడండి. 


ఆకాశ రాణి బహుశా బూటకపు దేవతై న అష్టారోతు కావచ్చు. 
ఆమె కామశాస్త్ర, యుద్ధ శాస్తాదుల ఆధి దేవత అని చెప్ప 
బడింది. మెసపొటేమియ (అరాము లేక ప్రస్తుత ఇరాక్‌ 
దేశ ప్రాంతం) ప్రజలు ఆనాడు ఈ దేవతను ఆరాధించారు. 
ఆకాశంలో నక్షత్రంలా కనపడే వీనస్‌ (శుక్రు (గ్రహం అని 
వారు తలచేవారు. (ఆకాశ రాణి అని పాఠాంతరం) 


యిర్మీయా 7:13-30 


యెహోవా కోరేది బలులు కాదు - విధేయత 

*'సర్వశక్తిమంతుడై న ఇశ్రాయేలు దేవుడు ఇలా 
అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన 
బలులు, సాధారణ బలులు అర్చించండి. తద్వారా 
వచ్చిన మాంసాన్ని మీరే తినండి. *మీ పూర్వీకులను 
నేను ఈజిస్టనుండి తీసుకొని వచ్చాను. నేను వారితో 
మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధారణ 
బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ 
ఇవ్వలేదు. బోవారికి ఈ ఆజ్ఞ మా(త్రమే ఇచ్చి 
యున్నాను, "నాకు విధేయులై" వుండండి. అప్పుడు 
నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలై 
యుంటారు. నేను చెప్పినదంతా చేయండి. మీకు 
శుభం కలుగుతుంది.” 

కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. 
నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచు 
కున్నదంతా చేశారు. వారు సన్మార్లులు కాలేదు. వారు 
మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు 
తిరిగారు. మీ పూర్వీకులు ఈజిస్టను వదలిన నాటి 
నుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపి 
యున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్దు 


పంపాను. *కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. 


వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండి 
వారు. వారి తండ్రుల కంటు వారు ఎక్కువ చెడు 
కార్యాలు చేశారు. 

*గోయిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు 
చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని 
పిలుస్తావు. కాని వారు పలుకరు. **అందువల్ల వారికి 
నీవీ మాటలు చెప్పాలి తన యెహోవా దేవునికి 
విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను 
ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు 
ఎరుగరు. 





కసాయి లోయ 

యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి.* 
కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? 
యహోవా ఈ “తరం ప్రజలను తిరస్కరించినాడు. 
ఈ ప్రజలకు యెహోవా విముఖుడై నాడు. కోపంతో 
ఆయన వారిని శిక్షిస్తాడు. 30ఏడ్వ్యండి, ఎందుకంటే 
యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసి 
యున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహా 
లను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించు 
కుంటున్నాను! నా పేరుతో పిలవబడే ఆలయంలో 
వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు 





కత్తిరించి పారవేయి ఈ పని విచారాన్ని తెలియ పరుస్తుంది. 
ఆయన రాజ్యంతో మాట్లాడుతూ, తన భయంకర స్థితిని 
గూర్చి ఏడ్వమని చెప్తున్నాడు. 


యిర్మీయా 7:31-8:9 


అపవిత్రపర్చారు. *'యూదా ప్రజలు బెన్‌ హిన్నోము 
లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు 
నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కుమార్తె 
లను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటు 
వంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ 
ఈ రకమైన ఆలోచనే నా “మనస్సుకు రాలేదు! *కావున 
నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు 
అనిగాని, బెన్‌ హిన్నోములోయ అనిగాని పిలవకుండా 
వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. 
పైగా వారు దీనిని కసాయి లోయ” అని పిలుస్తారు. 
“వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో 
ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా 
చనిపోయిన వారినీ పాతిపెడతారు. తరువాత శవాలను 
వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షలకు ఆహారమ 
వుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొని 
తింటాయి. శవాలను తినే పక్షులను, జంతువులను 
తోలి వేయటానికి అక్కడ బతికి వున్న మనుష్యు 
డొక్కడూ మిగలడు. *యూదా పట్టణాలలోను, 
యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు 
లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేము 
లోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ 
రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.” 
8 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: 

“ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్య 
పాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధుల 
నుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల 
యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూ 
షలేము ప్రజల ఎముకలను కూడ వారి సమాధుల 
నుండి తీస్తారు. *ఆ మనుష్యులు ఆ ఎముకలను 
ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు కన 
పడేలా పడవేస్తారు. యెరూషలేము ప్రజలు సూర్య 
చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్ట్రపడ 
తారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి 
పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె 
బయట పారవేయబడును. 

“యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి 
పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ (ప్రజలు వారి దేశా 
న్నుండి వరరాజ్యానికి తీసికొని పోబడతారు. 








ఉన్నత స్థలాలు (ప్రత్యేక స్థ 'సలాలను ఎంపిక చేసి చాలామంది 
వ్యర్థ దేవతలను ఆరాధిరిచటానికి ఉన్నత స్థ స్తలాలనబడే 
బలిఎఠాలను నిర్మిస్తారు. సాధారణంగా ఫీటినికొండలా పై 


నిర్మిస్తారు. కాని కొన్నిటిని లోయలలో నిర్మించటం 
కూడా వుంది. 
కసాయి లోయ కసాయి శాలలో జంతువులను చంపి 


మాంసానికి పనికి వచ్చేలా నరుకుతారు. ఇక్కడ మను 
ష్యులనే జంతువుల రీతి నరుకుతారని భావం. 


844 


యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ 
దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని 
భావిస్తారు.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది. 


పాపము శిక్ష 
“యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు 
తెలియజేయుము: యెహోవా ఈ విషయాలు 
చెప్పినాడు 


“ఒక వ్యక్తి కింద పడితే తిరిగి లేస్తాడని మీకు 
తెలుసు. ఒక వ్యక్తీ తప్పుదారిలో వెళ్లితే అతడు 
మరల తిరిగి వెనుకకు వస్తాడు. 

౨ యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు. కాని 
యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు 
పెడమార్గాన వెళ్లుచున్నారు. వారి అబద్ధాలను 
వారే నమ్ముతారు. వారు వెనుదిరిగి రావటానికి 
నిరాకరిస్తారు. 

6 వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను. 
కాని వారు ఏది సరై నదో తెలియజెప్పరు. (ప్రజలు 
వారి పాపాలకు 'విచారించుట లేదు. (ప్రజలు 
వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు. 
ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు. 
వారు యుద్దానికి పరుగెత్తే గుర్రాల్దా ఉన్నారు. 

7 ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం తమ పనులకు 
ఒక నిర్లీత కాలం తెలుసు. కొంగలు, గువ్వలు, 
వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ) 
వీటన్నిటికీ ఇతర (ప్రాంతాలకు వలసపోయే 
కాలము క్రమము తప్పక తెలుసు. కాని నా 
ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి 
చేయమని కోరుతున్నాడో తెలియదు. 


8 “యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద 
ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము !” 
అని మీరు చెప్పుకుంటూ వుంటారు. కాని అది 
నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు * (వ్రాత 
గాండు) వారి కలాలతో అబద్ధమాడారు. 

9 ఈ 'తెలివిగలవారు యెహోవా ఉపదేశములను 
వినటానికి నిరాకరించారు. కావున నిజంగా వారు 
జ్ఞానవంతులు కారు. ఆ “జ్ఞానవంతు'లనబడే వారు 
మోసంలో పడ్డారు. వారు విస్మయం పొంది, 
సిగ్గుపడ్డారు. 





లేఖకులు లేఖకులంటే చెప్పెది వ్రాసేవారు, లేక చూచి 
వివిధ విషయాలు తిరిగ వ్రాసేవారు. పాత నిబంధన గ్రంథ 
ములో చేర్చబడిన కొన్ని [గ్రంథములు కూడా అలాంటి 
వ్రాతలలో వున్నాయి. వ్రాయగా, వ్రాయగా ఆ గ్రంథాలు 
ఏమి చెపుతున్నాయో వారికి తేలికగా తెలిసి వారు ఆరితేరిన 
వారయ్యారు. 


845 


౧ కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను. 
వారి పొలాలను కొత్త యజమానులకిచ్చి 
వేస్తాను. ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధన 
సంపాదనపై ఆసక్తిగలవారు. |ప్రాముఖ్యంలేని 
అతి సామాన్యుల నుండీ ముఖ్యుల వరకు ప్రజ 
లంతా అలాంటివారే. ప్రవక్తల నుండి యాజకుల 
వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే. 
నా ప్రజలు బాగా గాయపడ్డారు. కాని అదేదో 
బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజ 
కులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మానజూ 
స్తారు. “అంతా మంచిగా వుంది; అంతా మంచిగా 
వుంది!” అని వారంటారు. కాని పరిస్థితి ఏమీ 
బాగా లేదు! 

2? ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా 
సిగ్గుపడాలి. కాని వారు సిగ్గుపడనే లేదు. వారి 
పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది 
కూడా వారికి తెలియదు. అందరితో పాటు 
వారూ శిక్షించబడతారు. నేను వారిని శిక్షిస్తాను; 
వారిని కిందికి పడవేస్తాను.” ఇది యెహోవా 
వాక్కు. 

13 వారి ఫలాలను, పంటను నేను es 
అందుచేత అక్కడ పంటకోత ఉండదు.” 
వర్తమానం యెహోవా నుండి వచ్చినది “ J 
తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు 
చెట్లకు కూడ కాయలుండవు. వాటి ఆకులు 
సైతం ఎండిపోయి చనిపోతాయి. నేను వారి 
కిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.* 

1 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చు 
న్నాము? రండి, బలమైన నగరాలకు పారి 
పోదాం. మన దేవుడైన యెహోవా మనల్ని 
చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం. 
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం. 
అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు 
తాగటానికి ఇచ్చాడు. 

"5 మనం శాంతిని కోరుకున్నాం; కాని శాంతి కలుగ 
లేదు. స్వస్థత సమయం కొరకు ఎదురు 
చూశాం, కాని విపత్తు మా(త్రమే ముంచు 
కొచ్చింది. 

15 దాను వంశీయుల రాజ్యంనుండి శత్రు గుర్రాల 
వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి. వాటి డెక్కల 
తాకిడికి భూమి కంపిస్తూ ఉంది. వారీ దేశాన్ని, 
దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ నాశనం చేయా 
లని వచ్చియున్నారు. వారీ నగరాన్ని, నగరవాసు 
అను సర్వనాశనం చేయటానికి వచ్చారు. 


క్ష 





నేను ... తీసుకుంటాను 
శ్రీష్టుగా వుంది. 


హీబూలో ఈ వాక్యంచాలా 


యిర్మీయా 8:10-9:4 


17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్సాలను * 
పంపుతున్నాను. ఆ సర్పాలను అదుపుచేయటం 
సాధ్యపడదు. ఆ విషనాగులు మిమ్మల్ని కాటు 
వేస్తాయి.” ఈ వర్తమానం యెహోవా నుండి 
వచ్చినది.! 

18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ 
ఉంది. 

నా ప్రజల మొరాలకించుము! దేశంలో ప్రతి 
చోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు. 
“సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా? 
సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని 
వారంటున్నారు. కాని దేవుడిలా అంటున్నాడు: 
“యూదా (ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి 
నాకెందుకు కోపం కల్గించారు? వారు అన్యదేశాల 
వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.” 

20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు: “పంటకోత 
కాలం అయిపోయింది. వేసవి వెళ్లిపోయింది. 
అయినా మేము రక్షించబడలేదు.” 

21 నా జనులు బాధపడియుండుటచేత* బాధ 
పడుతున్నాను. నేను మాటలాడలేనంత విచార 
ముగా ఉన్నాను. 

22 వాస్తవానికి గిలియాదులో తగిన బౌషధం ఉంది! 
వాస్తవానికి గిలియాదులో వెద్యుడు కూడా 
ఉన్నాడు! అయితే నా ప్రజల గాయాలు 
ఎందుకు నయం చేయబడలేదు? 


9 నా తల నీటితో నిండియున్నట్లయితే, నా 

నేత్రాలు కన్నీటి ఊటలై తే హతులైన నా ప్రజల 
కొరకై నేను రాత్రింబవళ్లు దుః ఖిస్తాను! 

2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్టు 
వంటి ప్రదేశం ఎడారిలో నాకొకటి ఉంటే అక్కడ 
నా ప్రజలను వదిలి వేయగలను. వారినుండి 
నేను దూరంగా పోగలను! ఎందువల్లనంటే 
వారంతా దేవునికి విధేయులై లేరు. వారంతా 
దేవునికి వ్యతిరేకులవుతున్నారు. 

3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగి 
స్తున్నారు. వాటినుండి బాణాల్హా అబద్దాలు 
దూసుకు వస్తున్నాయి. సత్యం కాదు కేవలం 
అసత్యం దేశంలో ప్రబలిపోయింది. వారు ఒక 
పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. 
వారు నన్నెరుగకున్నారు.” ఈ విషయాలు 
యెహోవా చెప్పియున్నాడు. 

* “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి! మీ స్వంత 
సోదరులనే మీరు నమ్మవద్దు! ఎందువల్లనంటే 





విషసర్పాలను అనగా యూదా శత్రువులు కావచ్చు. 
బాధపడియుండుటచేత 'కుంగిపోగా' అని పాఠాంతరం. 


యిర్మీయా 95-20 


ప్రతి సోదరుడూ మోసగాడే. ప్రతి పొరుగు వాడూ 
నీ వెనుక చాటున మాట్టాడేవాడే. 

5 ప్రతివాడూ తన పారుగువానితో అబద్ధములు 
చెప్పును. ఎవ్వడూ సత్యం పలుకడు. యూదా 
ప్రజలు అబద్ధమాడుటలో తమ నాలుకలకు 
తగిన శిక్షణ ఇచ్చారు. వారి పాపం ఆకాశమంత 
ఎత్తుకు చేరింది! 

6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుస 
రించింది. అబదాలను అబదాలు అనున 
రించాయి! ప్రజలు నన్ను తెలుసుకోవటానికి 
నిరాకరించారు.” ఈ విషయాలను యెహోవా 
చెప్పినాడు! 

7 కావున, సర్వశక్తిమంతుడై న దేవుడు ఇలా చెపుతు 
న్నాడు, “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసి 
నట్టు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీ 
క్షీస్తాను! నాకు వేరే మార్గం లేదు. 
నా ప్రజలు పాపం చేశారు. 
యూదా ప్రజలు వాడి బాణాల్దాంటి నాలుకలు 
కలిగి ఉన్నారు. వారి నోర్డు అబద్దాలనే మాట్లాడ 
తాయి. (ప్రతివాడూ తన పారుగు వానితో పైకి 
ఇంపుగానే మాట్లాడతాడు. కాని అతడు తన 
పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు 
వేస్తాడు. 

* మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తు 
న్నందుకు నేను వారిని గిక్షించవద్దా? “ఆ రకమైన 
ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు. నేను 
వారికి అర్లమైన శిక్ష విధించాలి.” ఇది యెహూవా 
వాక్కు. 

10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి 
దుఃఖిస్తాను. వట్టి పాలాల కొరకు నేను విషాద 
గీతాన్ని పాడతాను. ఎందువల్లనంటే జీవించివు 
న్నవన్నీ పోయినాయి. ఎవ్వడూ అక్కడ పయ 
నించడు. ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు 
వినరావు. పక్షులు ఎగిరి పోయాయి; పశువులు 
పారిపోయాయి. 

11*నేను (యెహోవా నయిన) యెరూషలేము 
నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంట 
నక్కలకు” స్థావరమవుతుంది. నేను యూదా 
రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే 
అక్కడ ఎవ్వరూ నివసించరు.” 12ఈ విషయా 
లను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా 
ఉన్నాడో? యెహోవాచే “జోధింపబడిన వాడెవ 
డైనా ఉన్నాడా యెహోవా వార్త ఎవ్వడైనా 
వివరించగలడా? రాజ్యం ఎందువలన నాశనం 





గుంట నక్కలకు మనుష్య సంచారం లేనిచోట నివసించే, 


కుక్కను పోలిన ఒక అడవి జంతువు. 


846 


చేయబడింది? జనసంచారం లేని వట్టి ఎడారిలా 
అది ఎందుకు మార్చివేయబడింది. 

13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధాన 
మిచ్చాడు. ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా 
జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు 
నా మాట వినలేదు. వారికి నా ఉపదేశములు 
ఇచ్చాను. కాని వారు వినటానికి నిరాకరించారు. 
వారు నా ఉపదేశములను అనుసరించుట 
విడిచారు. 

1* యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా 
వారు జీవించారు. వారు మొండివారు. వారు 
బూటకపు దేవతె న బయలును అనుసరించారు. 
బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి 
తండ్రులే నేర్పారు.” 
సర్వశక్తిమంతుడై న ఇశ్రాయేలు దేవుడు ఇలా 
చెపుతున్నాడు, “యూదా ప్రజలు త్వరలో 
చేదై న ఆహారం తినేలా చేస్తాను. విషం కలిపిన 
నీరు తాగేలా చేస్తాను. 
యూదా (ప్రజలు ఇతర దేశాలలో చెల్లా 
చెదరై పోయేలా చేస్తాను. వారు పరాయి రాజ్యా 
లలో నివసించవలసి వస్తుంది. వారు గాని, వారి 
తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ 
ఎరిగియుండలేదు. కత్తులు చేతబట్టిన వారిని 
నేను పంపిస్తాను. యూదా ప్రజలను వారు చంపి 
వేస్తారు. ప్రజలవ్వరూ మిగలకుండా వారు 
చంపివేస్తారు.” 

i స్రర్వశక్తమరితండై న యెహోవా ఇలా అంటు 
న్నాడు, “ఇప్పుడు నీవీ విషయాల గురించి 
ఆలోచించుము! శవాలకు అంత్య క్రియలు జరి 
పంచటప్పండు విలపించేందుకు సామ్ము తీసు 
కానే;స్తీ స్త్రీలను పిలిపించుము. కార్యములు నిర్వ 
హించుటలో అనుభవమున్న వారిని పిలువ 
నంపుము. 

15 “ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించ 
మనండి. అప్పుడు మా నేత్రాలు కన్నీటితో 
నిండిపోతాయి. కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది 
అని ప్రజలంటారు. 

“సీయోను నుండి గట్టిగా విలపించే రోదన, 
"మేము నిజంగా నాశనమయ్యాము! మేము 
నిజంగా అవమానం పాలై నాము! మా ఇండ్లు 
నాశనం చేయబడినాయి. కావున మేము మా 
రాజ్యాన్ని వదిలి పోవాలి అంటూ వినిపిస్తూ 
ఉంది.” 

20 యూదా స్త్రీలారాా యెహోవా వర్తమానం 
మీరిప్పుడు వినండి. యెహోవా వాక్కు విన 
టానికి మీ చెవులనొగ్గండీ. యెహోవా ఇలా 
అంటున్నాడు, “మీ కుమార్తెలకు గగ్గోలుగా విల 


గ 


847 


పించటం ఎలానో నేర్పండి. ప్రతీ స్త్రీ ఈ విలాప 
గీతం పాడటం నేర్చుకోవాలి: 
21 "మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి 
వచ్చింది. మృత్యువు మా భవనాలలో ప్రవే 
గించింది. వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల 
వద్దకు మృత్యువు * వచ్చింది. బహిరంగ స్థలాలలో 
కలుసుకోనే యువకుల వద్దకు మృత్యువు 
వచ్చింది.” 
యిర్మీయా, “ఇది యెహోవా వాక్కు అని 
చెప్పుము, పొలాలలో పశువుల పేడలా శవాలు 
పడివుంటాయి. పంటకోత కాలంలో చేల నిండా 
వేసిన పనల్డా శవాలు భూమి మీద పడివుంటాయి. 
కాని వాటిని తీనీవేయటానికి ఒక్కడూ 
ఉండడు.” 
యెహోవా ఇలా చెపుతున్నాడు: “తెలివిగల 
వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి గొప్పలు 
చెప్పుకోరాదు. బలవంతులు తమ బలాన్ని 
గురించి గొప్పలు చెప్పుకోరాదు. (శ్రీమంతులు 
తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకో 
రాదు 
24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ 
విషయాలపై చెప్పుకోనిమ్ము. నన్నతను అర్థం 
చేసికున్నట్టు, నన్ను తెలుసుకున్నట్టు గొప్పలు 
చెప్పుకోనిమ్ము. నేనే నిజమైన దేవుడనని తను 
అర్థం చేసికున్నట్టు గొప్పలు చెప్పుకోనిమ్ము. 
నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని 
గొప్పలు చెప్పనియి. యెహోవానై న నేను 
భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చుతానని 
గొప్పలు చెప్పనీయుము. నేను ఆ పనులన్నీ 
చేయటానికి యిష్టపడతాను. ఈ వర్తమానం 
యెహోవా వద్దనుండి వచ్చినది. 


22 ౯౯ 


23 


బక వర్తమానం యెహోవా నుండి వచ్చినది: 

“శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన 
వారిని నేను శిక్షించే సమయమాసన్న మవుతూ ఉంది. 
26 తము చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, 
ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు 
ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లా 
డుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా 
సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రా 
యేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ 
సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.” 


10 


సుర 


దేవుడు మరియు వి[గ్రహాలు 
ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే 
వినుము! 


2యుహోవా ఇలా 


యిర్మీయా 9:21-10:12 


“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో 
వచ్చే (ప్రత్యేక సంకేతాలకు * నీవు భయపడవద్దు! 
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని 
సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం 
అలాటి వాటికి భయపడరాదు. 

3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి 
కావు. వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్ర 
ముక్కల కంటే వేరేమీ కాదు. వారి విగ్రహాలను 
ఒక పనివాడు తన ఉలితో కొట్టి మలుస్తాడు. 

* వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా 
తీర్చిదిద్దుతారు. వాటిని పడిపోకుండా సుత్తులతో 
మేకులు కొట్టి నిలబెడతారు. 

౨ బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహా 
లుంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు. వారి 
విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుష్యులు 
మోయాలి! కావున ఆ విగ్రహాలకు భయపడకు. 
అవి నిన్ను ఏమీ చేయలేవు. పైగా అవి నీకసలు 
ఏ రకమెన సహాయమూ చేయలేవు!” 

6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు! 
నీవు గొప్పవాడవు! నీ నామము గొప్పది మరియు 
శక్తి గలది. 

7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వ 
దేశాలకూ నీవు రాజువు. వారందరి గౌరవానికీ 
నీవు అర్హుడవు. ప్రపంచ దేశాలలో చాలామంది 
జ్ఞానులున్నారు. కాని వారిలో ఏ ఒక్కడు నీకు 
సాటిరాడు. 

8 అన్యదేశవాసులు మందబుద్దులు, మూర్చులు. వారి 
బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో 
వచ్చినవి. 

* వారు తర్షీషు నగరం నుండి వెండిని, ఉపాజు 
నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను 
చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని 
వారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలి 
రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. 
“జ్ఞానులు” ఆ “దేవుళ్లొని చేస్తారు. 

10 కాని యెహోవా నిజమెన దేవుడు. ఆయన 
మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా 
పాలించే రాజా ఆయనే. దేవునికి కోపం వచ్చి 
నప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల 
ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు. 

11-12” ఈ వర్తమానం ఆ (ప్రజలకు తెలియ 
జేయుము, “ఆ బూటకపు దేవతలు భూమిని, 





ఆకాశంలో ... సంకేతాలు ఆకాశంలో వచ్చే తోక చుక్కలు, 
ఉల్కలు, సూర్య చంద్ర (గ్రహణాల ద్వారా భవిష్యత్తులో 
ఏమి జరుగబోతూ వున్నదో తెలుసుకోవచ్చునని (ప్రజల 
నమ్మిక. 


యిర్మీయా 10:13-11:2 


ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్రర దేవుళ్లు నాశనం 
చేయబడతారు. వారు భూమి నుండి, ఆకాశము 
నుండి మాయమవుతారు.”* తన శక్తితో 
భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే. దేవుడు 
తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించి 
నాడు. తన అవగాహనతో దేవుడు ఆకాశాన్ని 
భూమిపై న వ్యాపింపజేశాడు. 

3 భయంకరమైన శబ్దంగల పిడుగులను దేవుడే 
కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం 
పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలు 
మూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా 
ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపు 
లతో వానపడేలా చేస్తాడు. ఆయన తన 
గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు. 

* ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు! లోహపు 
పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్చ 
లయ్యారు. వారి బొమ్మలు అబద్దాలకు ప్రతీ 
కలు. అవి జడపదార్థములు.* 

15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి. అవి హాస్యా 
స్పదమైనవి. తీర్చు తీర్చే కాలంలో ఆ విగ్రహాలు 
నాశనం చేయబడతాయి. 

15 కాని యాకోబు యొక్క దేవుడు” ఆ విగ్రహాల 
వంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కార 
కుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి 
ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు 
“యెహోవా సర్వశక్తిమంతుడు.” 


నాశనం వస్తూవుంది 
7 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమ 
వ్వండి. యూదా (ప్రజలారా మీరు నగరంలో 
చిక్కుకున్నారు. శతువులు నగరాన్ని చుట్టు 
ముట్టరు. 
15 యెహోవా ఇలా చెప్పాడు, “ఈసారి యూదా 
ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను. వారికి 





ఈ వర్తమానం ... మాయమవుతారు ఈ భాగం అరాము 
భాషలో వ్రాయబడింది. హెటబ్రీలో వ్రాయబడలేదు. ఈ 
భాషను ఇతర దేశాల వారికి వాసెటప్పుడు వాడేవారు. 
బబులోనులో కూడా ఈ భాషనే మాట్లాడేవారు. 


అవి జడపదార్థములు _ అక్షరార్థముగా “ఆత్మలేనివి” దాని 
అర్థమేమనగా అవి జీవించి లేవు, లేక దేవుని ఆత్మ వాటిలో 
లేదు అని. 


యాకోబు యొక్క దేవుడు “యాకోబు భాగము” అని 
శబ్దార్థం. దేవుడు, ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన సంబంధంగల 
వారు అని ఇది చూపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలుకు సంబం 
ధించిన వాడు. ఇశ్రాయేలు దేవునికి సంబంధించినది. 


848 


బాధను, శ్రమను కలుగజేస్తాను. వారికి ఒక గుణ 
పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను” 

ఏ అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను 
నా గాయం మానరానిది. “ఇది నా రోగం, నేను 
దానిచే బాధ పడవలసినదే” అని నేను తల 
పోశాను. 

20 నా గుడారం పాడై పోయింది. దాని తాళ్లన్నీ 
తెగిపోయాయి. నా పిల్లలు నన్ను వదిలేశారు. 
వారు వెళ్లిపోయారు. నా గుడారం మరల 
నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు 
కూడా మిగలలేదు. నాకు ఆశ్రయం కల్పించ 
టానికి ఒక్కడూ మిగలలేదు. 

21 గొ(రెల కాపరులు (నాయకులు) మందమతుల 
య్యారు! వారు యెహోవాను కనుగొనే 
ప్రయత్నం చేయరు, వారు జ్ఞాన శూన్యులు. 
అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లా 
చెదరై తప్పిపోయాయి. 

22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! ఆ పెద్ద 
శబ్దం ఉత్తర దిశనుండి వస్తూ వుంది. అది యూదా 
నగరాలను నాశనం చేస్తుంది. యూదా ఒక వట్టి 
ఎడారిలా మారుతుంది. అది గుంట నక్కలకు 
స్థావరమవుతుంది. 
యహోవా, వారి స్వంత జీవితాలను వారి 
స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. 
ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను 
వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి 
తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా 
తెలియదు. 

2* యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! నీవు 
మమ్ము నశింపజేయవచ్చు కాని మాపట్లు నిష్పక్ష 
పాతంగా వుండుము! కోపంలో మమ్మల్ని 
ిక్షించవద్దు! 

2 నీకు కోపంవస్తే, అన్యదేశాలను శిక్షించుము. 
వారు నిన్నెరుగరు; గెొరవించరు. ఆ ప్రజలు 
నిన్ను పూజించరు. ఆ రాజ్యాలు యాకోబు 
వంశాన్ని నాశనం చేశాయి. వారు ఇశ్రాయేలును 
పూర్తిగా నాశనం చేశారు. వారు ఇశ్రాయేలు 
యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు. 


23 


ఒడంబడిక ఉల్లంఘన 
1 i: వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ 
వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః 
పోయిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను 
వినుము. యూదా (ప్రజలకు వీటి విషయం తెలియ 





వారికి ... చేస్తాను ఇచ్చట హెబ్రీ భాష మిక్కిలి జటిలంగా 
వుంది. 


849 


జేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా 
ఈ విషయాలు తెలియజేయుము. *ఇశ్రాయేలీయుల 
దేవుడైన చెప్పినది ఇది: “ఈ ఒడంబడికను అను 
సరించని ప్రతి వానికీ కీడు వాటిల్లుతుంది.” “నేను నీ 
పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్టా 
డుతున్నాను. వారిని ఈజిప్ట్రనుండి నేను తీసుకొని 
వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసు 
కొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది 
ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలా 
ఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా 
చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు 
నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను. 

వోనేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చ 
టానికి నేనిది చేశాను. వారికి నేనొక పారవంతమెన్‌ 
భూమిని ప్రసాధిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు 
(ప్రవహించే భూమి ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు 
ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.” 

నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి 
ప్రభువా. అని అన్నాను. 

నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, 
ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూష 
లేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక 
నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయ 
సూత్రాలను పాటించండి. "ఈజిప్టునుండి విడుదల 
చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు 
వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి 
పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు 
విధేయులై వుండమని వారికి చెప్పాను. కాని మీ 
పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివై ఖరి 
దాల్బ్చారు. వారి దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా 
(ప్రవర్తించారు. ఒడంబడిక (ప్రకారం వారు దానిని అను 
సరించకపోతే వారికి కీడు వాటిల్టుతుంది. అందువల్లనే 
వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడం 
బడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. 
కాని వారు పాటించలేదు.” 

నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా! 
యూదా ప్రజలు, యెరూషలేము వాసులు రహస్య 
పథకాలు వేశారని నాకు తెలుసు. 10ఆ ప్రజలు వారి 
పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీ 
కులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు 
అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రా 
యేలు వంశం వారు, యూదా వంశం వారు వారి 
పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించి 
నారు.” కావున యెహోవా ఇలా చెప్పినాడు, 
“త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభ 
వించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! 
వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు 


యిర్మీయా 11:3-18 


రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను. 
2అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు 
తమ విగహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు 
విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం 
వచ్చినపుడు ఆ విగ్రహాల యూదా ప్రజలను 
ఆదుకోలేవు. 

“యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలు 
న్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో 
అన్ని విగ్రహాలు మీలో ఇన్నాయి. ఆ ఏహ్యమైన 
బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా 
బలిపీఠములను నిర్మించారు. యెరూషలేములో ఎన్ని 
వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి. 

యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల 
కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. 
వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ 
ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పండు 
సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను. 


5 *లోనా పేయనీ (యూదా నా ఇంట్లో 
(ఆలయం) ఎందుకు ఉన్నది? అక్కడ ఉండే 
హక్కు ఆమెకు లదు. ఆమె చాలా చడుపనులు 
చేసింది. యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమా 
ణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని 
నీవనుకుంటున్నావా? నాకు బలులు అర్చిం 
చటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని 
తలుస్తున్నావా?” 

15 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు. 'కంటికిం 
పైన పచ్చని ఒలీవ చెట్టు అని నిన్ను పిలిచాడు 
కొని ఆ చెట్టును బలమెన గాలిచే విసరబడే 
అగ్నితో యె: హూవా కాల్ఫీవేస్తాడు. దాని కొమ్మ 
లన్నీ బూడిదై పోతాయి. 

i సర్వకక్తిమంతుడై న యెహోవా మిమ్ములను 
నాటి స్థిరపర్చినా కాని ఆయనే మీకు విపత్తు 
వస్తుందని ప్రకటించాడు. ఎందువల్లనంటే, ఇశ్రా 
యేలు వంశం వారు, యూదావంశం వారు చెడు 
కార్యాలు చేశారు. మీరు బూటకపు దేవత బయ 
లుకు బయట బలులు సమర్పించి యెహో 
వాకు కోపం తెప్పించారు. 





యిర్మీయాపై కుట్ర 
15 అనాతోతు ప్రజలు* నాపై కుట పన్ను 
తున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు 





15, 16వ వచనాలు ఈ వచనాల 
మనకు రూఢిగా తెలియదు. 


సరియిన అర్గం 
= థ 


అనాతోతు ప్రజలు అనాతోతు యిర్మీయా స్వస్థలం. 
తనపై కుట్రపన్నిన వారిలో తన స్వంత బంధువులు కూడ 
వున్నారు. చూడండి: యిర్మీయా 12:6. 


యిర్మీయా 11:19-12:12 


చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే 
వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది. 
వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా 
తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొడై 
పిల్హవలా నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు 
వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను 
గురించి వారిలా అంటున్నారు: “కునర చెట్టును, దాని 
పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! 
అప్పుడు (ప్రజలు అతన్ని మర్చిపోతారు.” 
యెహోవా, నీవు సత్య వర్తనుడవై న న్యాయాధి 
పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే 
విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను 
నీకు వినిపిస్తాను. వారికి అర్లమైన శిక్ష నీవే యిమ్ము. 
?!అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపు 
టకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో 
ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు 
చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” 
అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక 
నిర్ణయానికి వచ్చాడు. 22స్ప సర్వశక్తిమంతుడై న 
య హోవా ఇలా చెప్పాడు, “నేను త్వరలో అనాతోతు 
ప్రజలను శిక్షిస్తాను. వారి యువకులు యుద్దంలో 
మరణిస్తారు. "వారి కుమారులు, కుమార్తెలు ఆకలితో 
మాడి చనిపోతారు. అనాతోతులో ఒక్కడు కూడా 
వదిలిపెట్టబడడు. ఎవ్వడూ బతకడు. వారిని నేను 
శిక్షిస్తాను. వారికి కీడు దాపురించేలా నేను చేస్తాను.” 


యిర్మీయా దేవునికి ఫిర్యాదు చేయుట 
ల్‌. హోవా, నేను నీతో వాదించినట్టయితే, 
నీవే ఎల్లప్పుడూ సరై నవాడవుగా ఉంటావు! 
కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల 
గురించి నేను నిన్ను అడగాలను కొంటున్నాను. 
దుర్మార్లు లందుకు విజయవంతులవుతున్నారు? 
నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం 
గడుపుతున్నారు? 

2 ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు 
బాగా వేరూనినట్టు వారు బాగా స్థిరపడి, అభి 
వృద్ధిచెంది కాయలు కాసారు. నీవు వారికి చాలా 
ప్రియమైన వాడివని వారు నోటితో చెపుతారు. 
కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు 
చాలా దూరంగా ఉన్నారు. 

3 ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు. నన్ను 
నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షి 
స్తూనే ఉన్నావు. గౌ(రెలను నరకటానికి లాగినట్టు, 
ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి. సంహా 
రపు రోజునకు వారిని ఎంపిక చేయి. 

* ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి 
ఉండాలి? ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి 


850 


ఉండాలి? దేశంలో పశువులు, పక్షులు అన్నీ చని 
పోయాయి. ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ 
పరిస్థితికి కారణం. పైగా, “మాకు ఏమి జరుగు 
తుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం 
బతకడు” అని ఆ దుర్మార్గులే అంటున్నారు. 


యిర్మీయాకు దేవుని సమాధానం 

౨ “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే 
నీవు అలసిపోతే, మరి గుర్రాలతో నీవు ఎలా 
పరుగు పెట్టుగలవు? సురక్షిత దేశంలోనే నీవు 
అలసిపోతే, యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల 
పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు? 

6 ఈ మనుష్యులు నీ న్వంత సోదరులు. నీ 
కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు 
పన్నుతున్నారు. నీ ఇంటివారే నిన్ను జూచి 
అరుస్తున్నారు. వారు నీతో స్నేహితులవలా 
మాట్టాడినా నీవు వారిని నమ్మవద్దు. 


యహోవా తన యూదా ప్రజలను తిరస్కరించుట 

7 “నేను (యెహోవా) నా ఇంటిని వదిలివేశాను. 

నా స్వంత ఆస్తిని* నేను వదిలివేశాను. నేను 

ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే 
అప్పగించాను. 

నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా 

తయారయ్యింది. అది నన్ను చూచి గర్దిస్తూ 

వుంది. అందుచే దాన్ని నేను అనహ్యించు 
కుంటున్నాను. 

9 నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన చనిపోయే 
జంతువులా వుంది. ఆ పక్షులు దాని చుట్టు 
ఎగురుతాయి. వన్య (అడవి మృగము లారా, 
రండి. రండి, తినటానికి ఆహారం తీసుకోండి. 

10 చాలామంది గొ(రెల కాపరులు (నాయకులు) 
నా ద్రాక్షా తోటను నాశనం చేసారు. ఆ కాపరులు 
నా తోటలోని మొక్కలపై నడిచారు. వారునా 
అందాల తోటను వట్టి ఎడారిగా మార్చివేశారు. 

11 వారు నా భూమిని ఎడారిలా చేశారు. అది ఎండి 
చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు. 
దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది. అక్కడ 
ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ 
లేరు. 

12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచు 
కొనుటకు వచ్చారు. యిహూవా ఆ సైన్యాలను 
ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించు 
కున్నాడు. రాజ్యంలో ఒక మూలనుండి మరో 
మూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు. ఏ 
ఒక్కరికీ రక్షణ లేదు. 





నా స్వంత ఆస్తి అనగా యూదా ప్రజలు. 


851 


3 ప్రజలు గోధుమ పైరు నాటుతారు. కాని వారు 
కోసేది ముండ్హను "మాత్రమే. వారు బాగా అలసి 
పోయేటంతగా శ్రమిస్తారు. కాని వారి శ్రమకు 
ఫలం శూన్యం. వారి పంట విషయంలో వారు 
సిగ్గు చెందుతారు. యెహోవా కోపకారణంగా 
ఇదంతా జరిగింది.” 


ఇశ్రాయేలు పారుగు వారికి దేవుని వాగ్దానం 

యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు 
పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. 
ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల 
కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట 
జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి 
'తోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా 
పెల్లగించుతాను. "నేను వారిని తమ రాజ్యం నుండి 
భ్రమ్రలను చేశాక, వారి విషయంలో నేను బాధపడ 
తాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, 
స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను. "కాకపోతే ఆ ప్రజలు 
తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో 
వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు 
చేయటం నేర్చినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన 
గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారునా 
పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. “నిత్యుడైన 
దేవుని సాక్షిగా...” అని వారు చెప్పుట నేర్చుకోవాలి. 
అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివ 
సించేలా చేస్తాను. "కాని ఏ దేశమైనా మాట వినకపోతే, 
అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన 
మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం 


యెహోవా నుండీ వచ్చినది. 
యుహోవా నోతో ఇలా అన్నాడు, 

13: “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక 
నడికట్టు బట్టుకొని తీనుకురా. దానిని నీవు 
ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.” 

కావున యెహోవా చ. విధంగా నేనొక నడి 
కట్టు వస్త్రం కొని ధరించాను. క రెండవసారి 
యెహె హోవా వాక్కు నాకు వినిపించింది. *ఆ వాక్కు 
ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు 
వస్త్రం తీసుకొని ఫరాతుకుో వెళ్లుము. అక్కడ ఒక 
బండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.” 

అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి 
ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) 


నడికట్టు బట్టు సంకేతం 





నడికట్టు బట్టు (ప్రాచీన యూదా రాజ్యంలో ఇది సర్వ 
సామాన్యమైన చల్లడము. (అడుగునధరించే వస్త్రము). 
అది నడుమునుండీ తొడల దిగువ వరకు వురటుంచ. 


యిర్మీయా 12:13-13:13 


అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను. చాలా 
రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, 
ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను 
దాయమని చెప్పిన నడికట్టు వస్తాన్ని తీసుకొని 
రమ్ము” అని చెప్పాడు. 

"అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని 
తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి 
దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ 
లేకపోయాను. కారణమేమంటే అది జ్లీర్ణించిపోయింది. 
అది ఎందుకూ పనికిరానిదయ్యింది. 


అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది. 
యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, 
ఎందుకూ పనికిరానిదయి పోయింది. అద విధంగా, 
యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టల 
నందరినీ నాశనం చేస్తాను. యూదాలోని గర్విష్టు 
లను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు 
వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, 
వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు 
అన్యదేవుశ్రను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి 
యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయి 
పోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ 
పనికిరారు. ''నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ 
నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి 
ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని 
నాచుట్టూ కవ్పంకొన్నాను. "ఈ వర్తమానం 
యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినా 
నంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు 
నాకు ఖ్యాతిని, మహిమను గౌరవాన్ని తెస్తారను 
కున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.” 


యూదాకు హెచ్చరికలు 

“యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీ 
యుల దేవుడు ఇలా చెవుతున్నాడని తెలియ 
జేయుము: “ప్రతి (దాక్షరసపు తిత్తియు* ద్రాక్షారస 
ముతో నింపాలి. అది విన్న ఆ జనులు నవ్వి, “అవును. 
ప్రతి ద్రాక్షారసపు తిత్తీ దాక్షారసంతోనే నింపాలని 
మాకు తెలుసు అని నీతో అంటారు. అప్పుడు 
నీవిలా చెప్పాలి, “యెహోవా ఇలా అంటున్నాడు: 





ఫరాతు బహుశః ఫరాతు అనేది యెరూషలేము దగ్గర ఒక 
ఊరు కావచ్చు. బెన్యామీను రాజ్యనగరాలుగా పేర్కొనబడిన 
వాటిలో ఇది ఒకటికావచ్చును. చూడండి: యెహోషువ 
18:23; కాని “ఫరాతు' అనే పదాన్ని యూఫ్రటీసు నదికి 
పర్యాయపదంగా కూడా వాడినారు. 

ద్రాక్షరసపు తిత్తి ద్రాక్షారసమును ఒక రకపు జంతు చర్మంతో 
చేసిన తిత్తులలో నిల్వచేసే వారు. 


యిర్మీయా 13:14-27 


ఈ రాజ్యంలో నివసించే (ప్రతివాని తాగిన వానిలా 
నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద 
కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతు 
న్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల 
గురించి యెరూషలేము వారందరిని గురించి నేను 
మాట్లాడుతున్నాను. యూదా ప్రజలందరినీ తూలి 
పోయి ఒకరిమీద ఒకరు పడేలా చెస్తాను. తండ్రులు, 
కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.” ఈ వర్త 
మానం యెహోవా వద్దనుండి వచ్చినది “నేను వారిని 
గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. 
యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని 
(కనికరం) నన్ను అడ్డగించనివ్వను.” 


15 శ్రద్ధగా ఆలకించండి. యెహోవా మీతో మాట్లా 
డియున్నాడు. మీరు గర్విష్టులు కావద్దు. 

16 మీ యెహోవా దేవుని గౌరవించండి. ఆయనను 
స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని 
సృష్టిస్తాడు. మీరు చీకటి కొండల్లో పడిపోక 
ముందుగానే మీరాయనను స్తోత్రం చేయండి. 
యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు 
చూస్తున్నారు. కాని యహోవా ఆ వలుగును 
కటిక చీకటిగా మార్చుతాడు. యెహోవా వెలు 
గును మహా అంధకారంగా మార్చగలడు. 

1” యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు 
వినకపోతే నేను దాగుకొని విలపిస్తాను. మీ గర్వం 
నన్ను విలపించేలా చేస్తోంది. నేను బిగ్గరగా 
విలపిస్తాను. నా కన్నీరు వరదలై పారుతుంది. 
ఎందువల్లనంటే, యెహోవా మందో బందీయై 
పోయింది. 

5 ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ 
జెప్పండి: “మీ సింహాసనాల నుండి మీరు 
దిగిరండి. మీ అందాల కిరీటాలు మీ తలలనుండి 
కిందికి పడిపోయాయి.” 

19 నగవు ఎడారిలో మీ నగరాలు మూసివేయ 
బడ్డాయి. వాటిని ఎవ్వరూ తెరువలేరు. యూదా 
ప్రజలంతా చెరపట్టుబడ్డారు. వారంతా బందీలుగా 
కొనిపోబడ్డారు. 

20 యెరూషలేమా, పైకి చూడు! ఉత్తర దిశనుండి 
వచ్చే శత్రువును చూడు. నీ మంద ఎక్కడ? ఆ 
అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. ఆ మంద 
రక్షణ “బాధ్యత నీదై వుంది. 





యెహోవా మంద యూదా ప్రజలకు ఈ పేరు అలంకారికంగా 
పెట్టబడింది. యెహోవా కాపరిగాను, ఆయన ప్రజలు 
గొ(రెల మందగాను భావించబడిరి. 


నెగవు యూదా సామ్రాజ్యానికి దక్షిణానవున్న ' ఎడారి ప్రాంతా 
నికి నెగెవు అని పేరు. 


852 


21 ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి 
చెపుతావు? నీవు దేవుని గురించి ప్రజలకు 
బోధించవలసివుంది. నీ నాయకులు ప్రజలను 
నడిపించవలసి ఉంది. కాని వారి పని వారు చేయ 
లేదు! కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను 
అనుభవిస్తావు. నీ బాధ స్ర్రీయొక్క ప్రనవవేదన 
లాంటిది. 


22 “నాకెందుకీ చెడు దాపురించింది?” అని నీకు 
నీవే ప్రశ్నించుకో. నీవు చేసిన అనేక పాపాల 
ఫలమే నీకు వచ్చిన కష్టాలు. నీ పాపాల కారణంగా 
నీ అంగీ చిరిగిపోయింది. నీ పాదరక్షలు తీసుకొని 
పోబడ్డాయి. నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా 
చేశారు. 

23 నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు. 
చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. 
అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి 
పనులు చేయలేవు. నీవు ఎల్లప్పుడూ చెడు 
చేయటానికే అలవాటడ్డానావు. 


2౫ “మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను. 
మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని 
వైపులకూ పారిపోతారు. ఎడారి గారికి కొట్టుకు 
పోయే పొట్టులాంటి వారు మీరు. 

25 ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి. నా 
ప్రణాళికల్లో నీ పాత ఇదే.” ఈ వర్తమానం 
యెహోవా నుండి వచ్చినది. “ఇది ఎందుకు 
సంభవిస్తుంటే నీవు నన్ను మర్చిపోయావు. నీవు 
బూటకపు దేవుళ్ల నమ్మావు. 

26 య్రారూషలేమా, నీ అంగీని అంచుబట్టి స్రీ 
ముఖంమీదికి లాగుతాను. (ప్రతివాడూ నిన్ను 
చూస్తారు నీవు అవమానం పాలవుతావు. 

27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను 
చూశాను.” నీవు విజృంభించి ప్రియులతో వ్యభి 
చరించటం చూశాను. వేశ్యలా ప్రవర్తించాలనే నీ 
పథకం నాకు తెలుసు. నీవు కొండలమీద, మైదా 
నాల మీద పాపాలు చేయుట నేను చూశాను. 
యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా 
ఉంటుంది. అసహ్యమైన ఈ పాపాలు నీవెన్నాళ్లు 
సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.” 





నీవు ... చూశాను బూటకపు దేవతలను ఆరాధించే 
విషయం కావచ్చు. దేవాలయ వేశ్యలతో, పురుషగాములతో 
వ్యభిచరించటం అనేది ఆ విగ్రహారాధనలో ఒక భాగం 
లాంటిది. 


853 


అనావృష్టి కపట ప్రవక్తలు 

14: అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు 

హవా పంపిన వర్తమానం: 

“యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు 
రోధిస్తుంది. యూదా నగరాల (ప్రజలు నానాటికీ 
బలహీనమౌతారు. వారు నేలమీద పడతారు. 
యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు 
వెళుతుంది. 

3 ప్రజా నాయకులు వారి సేవకుల నీటికొరకు 
పంపుతారు. సేవకులు జలాశయాల వద్దకు 
వెళతారు. కాని వారికి నీరు దొరకదు. సేవకులు 
ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు. దానితో వారు 
సిగ్గుపడి, కలత చెందుతారు. అవమానంతో వారి 
తలలు బట్టతో కప్పుకుంటారు. 

* ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు* 
రాజ్యంలో వర్షం కురియదు. రైతులు నిరాశతో 
కుంగి పోతారు. వారు సిగ్గుతో తమ ముఖాలు 
కప్పుకుంటారు. 

= పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను 
వదిలిపోతుంది. పచ్చిక దొరకని కారణంగా అది 
అలా చేస్తుంది. 

6 అడవి గాడిదలు వట్టి కొండలపై న నిలబడతాయి. 
గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి. 
వాటి కంటికి ఆహారమే కన్పించదు. ఎందు 
వల్లనంటీ వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు 


లేవు. 


సహాయం కొరకు దేవునికి ప్రార్థన 

నా ప్రజలిలా నాకు మొర పెట్టుకుంటారు: జరిగిన 
be మా తప్పులే కారణమని 
మాకు తెలుసు. మా పాపాల ఫలంగా మేమి 
ప్పుడు కష్టాలనుభవిస్తున్నాము. యెహోవా, నీ 
నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు 
సహాయపడుము. నిన్ను అనేక సార్టు మేము 
వదిలిపెట్టినట్టు మేము ఒప్పుకుంటున్నాము. నీ 
పట్ల మేము పాపం చేశాము. 

8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి! కష్ట 
కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే. 
అయినా ఇప్పుడీ దేశంలో పరాయి వానిలా ప్రవ 
ర్తిస్తున్నావు. ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా 


ఉన్నావు. 





ఒక్కడు ... సాగుచేయడు ప్రాచీన గ్రీకు అను వాదాన్న 
నునరెంలై ఇక్కడ (వ్రాయబడింది. ఈ భాగంలో హెబ్రీ 
భాష సులభతరముగా లేదు. 


యిర్మీయా 14:1-16 


* ఆకస్మికంగా దాడి చేయబడిన న్‌ ఉన్నావు. 
ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడై న సై నికునిలా 
ఉన్నావు. అయినా నీవు మాతో “ఉన్నావు. 
యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ 
ఉన్నావు. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి 
పెట్టవద్దు!” 


యూదాకి దేవుని సందేశం 

“యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా 
చెపుతున్నాడు: “యూదా (ప్రజలు నన్ను వదిలి 
పెట్టటానికి ఇష్టపడ్డారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో 
ఏమాత్రం ఎనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని 
అంగీకరించను. వారు చేసిన దుష్ట్రకార్యాలను నేను గుర్తు 
పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.” 

ఏ పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: 
“యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని 
ప్రార్థన చేయవద్దు. యూదా ప్రజలు ఉపవాసాలు 
మొదలుపెట్టి నన్ను (ప్రార్ధించవచ్చు. కాని నేను వారి 
ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు 
అర్చించిన, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను 
నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని 
నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసు 
కుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పెగా వారిని 
భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.” 

“కాని నేను యెహోవాతో ఇలా అన్నాను: “నా 
ప్రభువా, ప్రజలకు ప్రవక్తలు వేరొక రకంగా చెపు 
తున్నారు. ప్రజలు శత్రువు కత్తికి గురికావలసిన గతి 
పట్టదనీ, వారికి కరువు రాదనీ, యెహోవా ఈ 
రాజ్యంలోనే వారికి సుఖశాంతులు కలుగజేస్తాడనీ (ప్రవ 


క్రలు చెపుతున్నారు.” 


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: 
“యిర్మీయా, ఆ (ప్రవక్తలు నా పేరుతో అబద్దాలు 
బోధిస్తున్నారు. ఆ ప్రవక్తలను నేను పంపలేదు. నేను 
వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారితో నేను మాట్లాడలేదు. 
ఆ ప్రవక్తలు బోధించేదంతా అబద్ధపు దర్శనాలు. వట్టి 
కనికట్టు. అది వారి స్వగత: కల్పనే. 15 అందువలన నా 
పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో 
నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ఆ ప్రవ 


కలు, 'కత్తిపట్టిన శత్రువెవ్వడూ ఈ రాజ్యంమీదికి రాడు. 
క్త త్త్‌పట్టు 


ఈ రాజ్యంలో కరువనేది ఉండదు", అని కదా చెప్పారు. 
చూడుము; ఆ (ప్రవక్తలే ఆకలితో మాడి చనిపోతారు. 
శత్రువు కత్తికి బలియైపోతారు. ఆ ప్రవక్తలు ఏ ప్రజ 
లతో మాట్లాడినారో, వారు వీధిలోనికి లాగబడతారు. 
ఆ ప్రజలు ఆకలితో చనిపోతారు. శత్రువుల కత్తి వారిని 
నరికివేస్తుంది. వారినిగాని, వారి భార్యలను గాని, వారి 
కుమారులను లేక కుమార్తెలను గాని పాతి పెట్టటానికి 
ఒక్కడుకూడా మిగలడు! నేను వారిని శిక్షిస్తాను. 


యిర్మీయా 14:17-15:7 


17 “యిర్మీయా, యూదా ప్రజలకు ఈ వర్తమానం 
అందజేయి. "నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. 
రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను. 
కన్యయగు నా కుమార్తో కొరకు విలపిస్తాను. 
నా ప్రజలకొరకు నేను దుఖఖిస్తాను. ఎందువల్ల 
నంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; 
వారిని అణగ ద్రొక్కినాడు. వారు తీవ్రంగా గాయ 
పర్చబడినారు. 

1 నేను పల్లిపట్టులకు వెళితే, కత్తులతో సంహరింప 
బడినవారిని చూస్తాను. నేను నగరానికి వెళితే 
అక్కడ నేను తిండి లేక రోగగగ్రస్థులై న వారిని 
చూస్తాను. యాజకులు, ప్రవక్తలు వారెరుగని 
అన్యదేశానికి కొనిపోబడ్డారు.” 


యూదా ప్రజల అభ్యర్థన 

యెహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా 
విడనాడావాః యెహోవా, సీయోనును నీవు 
ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయ 
పర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలే 
మనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? 
మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని 
వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే 
సమయం కొరకు ఎదురుచూశాము; కాని 
భయము పుట్టుచున్నది. 

2 యెహోవా, మేము సాలా దుర్మార్గులమని మాకు 

తెలుసు. మా పూర్వీకులు చెడుపనులు చేసినట్టు 

మాకు తెలుసు. అవును. మేము నీ పట్ల పాపం 
చేశాము. 

యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకై నా 

మమ్మల్ని తోసివేయవద్దు! దివ్యమైన నీ సింహా 

సనపు గౌరవాన్ని తగ్గించవద్దు. మాతో నీవు చేసిన 
ఒడంబడికను గుర్తుంచుకోవాలి. ఆ నిబంధనను 
మరువవద్దు. 

2 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే 
శక్తిలేదు. ఆకాశానికి వర్ణాలను పంపే ప్రభావము 
లేదు. నీవే మాకు దిక్కు. నీవే ఈ కార్యములన్నీ 
జరిపించేది.” 


2 


15 యహోవా నాతో ఇలా అన్నాడు: 
“యిర్మీయా, చివరకు మోషే మరియు 
సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన 
చేసినా, ఈ (ప్రజలకై నేను విచారపడను. నానుండి 
యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని 
వారికి చెప్పు! *మేమెక్కడికి వెళతాము, అని వారడుగ 





కన్యయగు నా కుమార్తె యెరూషలేముకు ఇది మరో 
పేరు. 


854 


వచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటు 
న్నాడని చెప్పం: 


“నేను వారిలో కొంతమంది అసహజంగా చని 
పోవటానికి ఉద్దేశించాను. వారు మృత్యువు వాత 
బడతారు. కొంతమందిని కత్తికి బలిచేయటానికి 
ఉద్దేశించాను. వారు కత్తులతో యుద్దానికి పోయి 
చనిపోతారు. కొందరిని ఆకలి చావులకు ఉద్దే 
శించాను. వారు కరువుకు గురవుతారు. మరి 
కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దే 
శించాను. వారు బందీలై పరదేశానికి తీసుకుపో 
బడతారు. 

3 నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి 

పంపుతాను. ఈ వర్తమానం యెహోవా నుండి 

వచ్చినది "నేను ఖడ్గధారులై న శత్రువులను సంహా 
రానికి పంపుతాను. చనిపోయినవారి శరీరాలను 
లాగివేయటానికి కుక్కలను పంపుతాను. వారి 
శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి 
పక్షులను, అడవి జంతువులను పంపుతాను. 
ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా 
యూదా ప్రజలను భయంకరమైన దానికి ఒక 
ఉదాహరణగా చూపిస్తాను. మనష్షే శ రాజు 
యెరూషలేములో చేసిన దానిని బట్టే యూదా 
ప్రజలకు నేనీ విధంగా చేస్తాను. మన్నై యూదా 
రాజైన హిజ్కియా కుమారుడు. మనష్షే యూదా 
రాజ్యానికి ఒక రాజు.” 

5 “యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు 
కూడా విచారించడు. ఎవ్వరూ నిన్ను గూర్చి 
విలపించరు. నీ యోగ క్షేమాలు తెలుసుక 
నేందుకు కూడా ఎవ్వరూ దగ్గరకు రారు. 

6 యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.” ఈ 
వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “అనేక 
పర్యాయములు నీవు నన్ను చేరలేదు! కావున 
నిన్ను నేను శిక్షించి నాశనం చేస్తాను. మీ శిక్షను 
మీ మీదకు రాకుండా పట్టుకొని నేను అలసి 
పోయాను. 

7 యూదా ప్రజలను నా కొంకె కరతో* వేరు 
చేస్తాను. వారిని రాజ్యంలోగల నగర ద్వారాలవద్ద 
నిరుపయోగంగా పారవేస్తాను. నా ప్రజలలో 
మార్చు రాలేదు. అందుచే నేను వారిని నాశనం 
చేస్తాను. వారి పిల్లలను నేను తీసుకొని పోతాను. 








మనష్షే మనషై బహుదుష్టుడై న యూదారాజు. అతడు 
చాలా అన్యదేవతలను ఆరాధించాడు. రాజులు రెండవ 
(గ్రంథం 21:1-16 చూడండి. 


కొంకె కర్ర కొంకి కర్రలు, పంగల కర్రలు గడ్డి మొదలగు 
వాటిని గుచ్చి లాగటానికి వినియోగిస్తారు. 


855 


ఈ అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు. 
సముద్రతీరాన ఉన్న ఇసుకకంకు ఎక్కువగా 
విధవ స్త్రీలు వుంటారు. మధ్యాహ్న సమయంలో 
నేను నాశన కారులను తీసుకొని వస్తాను. యూదా 
యువకుల తల్టులపై వారు దాడి చేస్తారు. 
యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ 
జేస్తాను. ఇదంతా అతి త్వరలో సంభవించేలా 
చేస్తాను. 

* శతువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపు 
తాడు. మిగిలిన యూదా వారిని వారు చంపు 
తారు. ఒక స్త్రీకి ఏడుగురు కుమారులుండవచ్చు, 
కాని వారంతా హత్య చేయబడతారు. ఆమె ఏడ్చి 
ఏడ్చి సొమ్మసిల్లి పోతుంది. ఆవు కలవరపడి, 
తబ్బిబె పోతుంది. దుఃఖంవల్ల పట్టపగలే 
ఆమెకు చీకటి కలుగుతుంది.” 


దేవునికి మరల యిర్మీయా తెలియజేయుట 

10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది. 
నేను దుఃఖపడుతున్నాను. నేను దురదృష్టవంతు 
డను. ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) 
నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను. నేనెవరికీ ఏదీ 
అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు. కాని 
(ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు! 

1! యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను. 
ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి 
నేను నిన్ను వేడుకున్నాను. 


యెహోవానుండి యిర్మీయాకు జవాబు 

“2 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గచేయటం 
ఎవరితరమూ కాదని నీకు తెలుసు. అంటే నా 
ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వస్తున్న ఇనుమువలా 
ఉంటుంది.” అలాగే ఇనుప ముక్కను చిదుక 
గొట్టే వారెవరు? 

3 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి. 
ఆసంపదను పరులకు ఇస్తాను. అన్యులు ఆ 
సంపదను ఖరీదు చేయనక్కరలేదు. నేనే వారికి 
న్వయంగా ఇచ్చివేస్తాను. ఎందువల్లనంటే 
యూదా చాలా పాపాలు చేసింది. యూదా 
దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి. 

'“ యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని 
బానిసలుగా చేస్తాను. ముందెన్నడూ ఎరుగని 
రాజ్యంలో మీరు బానిసలవుతారు. నేను మిక్కిలి 
కోపంతో ఉన్నాను. నా కోపుల్ర రగులుతున్న 





ఉత్తరాన్నుంచి ... ఉంటుంది ఇది బబులోను సె న్యం. 
ఈ సైన్యం ఉత్తరాన్నుంచి వచ్చి, యూదాపై దాడి 
చేయటాన్ని సూచిస్తుంది. 


యిర్మీయా 15:8-21 


అగ్నిలా ఉంది. అందులో మీరు కాలిపోతారు.” 
యిర్మీయా ఈ విధంగా చెప్పాడు: 

5 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో. నన్ను 
గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో. ప్రజలు 
నన్ను గాయ పర్చుతున్నారు. వారికి తగిన శిక్ష 
విధించుము. ఆ (ప్రజలపట్ల నీవు చాలా ఓపిక 
పట్టినావు. వారి పట్ల ఓపికపడుతూ, నన్ను 
నాశనం కానీయకు. నా గురించి ఆలోచించుము. 
యెహోవా, నీ గురించి నేననుభవిన్తున్న 
నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో. 

16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు 
నేను పొందుకున్నాను . నీ వాక్కు నన్ను మిక్కిలి 
సంతోషపర్చింది. నా సంతోషానికి కారణమే 
మంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ 
పేరు సర్వశక్తిమంతుడు. 

17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు. 
కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, 
ఎగతాళి చేశారు. నామీద నీ ప్రభావం పడుట 
వలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను. 
నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను 
కోపగించుకొనేలా చేశావు. 

# నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు 
అర్థం కావటంలేదు. నా గాయం ఎందుకు 
నయంకాలోేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు 
అర్థంకావటం లేదు. యెహోవా, నివు “మూరి 
పోయావేమోనని అనుకుంటున్నాను. నీవు 
ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు. నీవు ఇంకి 
పోయిన నీటీబుగ్గలా ఉన్నావు. 
అవ్ఫుడు రు హూమవో' . “ఇలా అన్నాడు: 
“యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి 
నావద్దకు వస్తే నిన్ను నేను శిక్షించను. నీవు 
మారి నావద్దకు వస్తే నీవు నన్ను వెంబడించ 
గలవు. వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూ 
లంగా మాట్లాడితే నాగురించి నీవు మాట్లాడ 
గలవు. యూదా ప్రజలు మార్పుచెంది నీవద్దకు 
తిరిగిరావాలి. అంతేగాని నీవు మారి వారిలా 
వుండకూడదు. 

20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను. నిన్నుచూచి 
వారంతా కంచుగోడలాంటి వాడని అను 
కుంటారు. యూదావారు నీతో పోట్టాడుతారు. 
కాని వారు నిన్ను ఓడించలేరు. ఎందువల్లంటే 
నేను నీతో వున్నాను. నేను నీకు సహాయ పడ 
తాను; నిన్ను రక్షిస్తాను.” ఈ వర్తమానం 
యెహోవా నుండీ వచ్చినది. 

21“ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను. వారు 
నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి 
నిన్ను నేను రక్షిస్తాను.” 


యిర్మీయా 16:1-18 
ఆ పదవ రోజు 
1 యిహూవా వర్తమానం నాకు వచ్చింది: 
పోయిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. 
ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి 
యుండరాదు.” 

యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతు 
శ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 
మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా 
ఇలా సెలవిచ్చాడు: “ఆ ప్రజలు ఒక భయంకరమైన 
చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, 
విచారించడు. వారినెవ్వడూ సమాధి చేయడు. పపవుల 
సేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు 
శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి 
చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్తులకు, అడవి 
జంతువులకు ఆహారమవుతాయి.” 

పోఅందువల్ల యహోవా ఇలా చెప్పాడు: 
“యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజ 
నాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి 
పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, 
నీ సంతాపాన్ని వెలిబుచ్చటానికి గాని నీవక్కడికి వెళ్త 
వద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, 
నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా 
ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను 
బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి 
వచ్చినది. 

గోయూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు 
అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక 
వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు 
దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొన 
టంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు. "చని 
పోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం 
తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విల 
పించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు 
రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి 
నీరు ఇవ్వరు. 

కోవిందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికి నీవు 
వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి 
కూర్చోవద్దు. *ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి 
మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: “వేడుక 
చేసుకొనే వారి ఆనందమును నేను వెంటనే ఆపి 
వేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ 
త్వరలోనే చేస్తాను.” 

'%యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ 
విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగు 
తారు: “మా విషయంలో దేవుడు ఆ భయంకర విష 
యాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము 
చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరే 


856 


కంగా మేము చేసిన పాపం ఏమిటి? ''అప్పుడు వారికి 
నీవు ఈ విషయాలు చెప్పాలి: “ఈ భయంకర పరిణా 
మాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను 
అనునరించటం మానివేయటమే' ఈ వాక్కు 
యెహోవా నుండి వచ్చినది - వారు నన్ను వదిలి 
అనేక ఇతర దెవముల ననుసరించి ఆరాధించినారు. 
మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అను 
సరించుట మానివేశారు. (కాని మీరు మీ పూర్వీకుల 
కంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై 
చాలా మొండివై ఖిరి దాల్చారు. మీరు చేయదలచు 
కున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా 
లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు. "కావున 
మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని 
అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు 
ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ 
మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించ 
వచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన 
ఉపకారమూ చేయను.” 

1“ పజలు ప్రమాణాలు చేస్తూ, “ఇశ్రాయేలీయు 
లను ఈజిప్పునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన 
దేవునితోడు' అని వారు అంటారు. కాని ప్రజలు ఈ 
మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూ 
ఉంది.” ఇది యెహోవా వాక్కు. 1 ప్రజలు వాగ్దానాలు 
చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, 
“ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని 
వచ్చినది నిత్యుడైన యెహోవాయే!” అని, “ఇశ్రాయే 
లీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల 
తీసుకొని వచ్చినది ఆయనే అని అంటారు. ప్రజలు 
ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయే 
"లీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి 
మరల తీసుకొనివస్తాను. 

16౯ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో 
పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు 
యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన 
పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేట గాండ్రను 
పిలిపిస్తాను. ఈ వేటగాండ్రో యూదావారిని (ప్రతి 
కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్గొను 
వేటాడతారు. "వారు చేసేదంతా నేను చూస్తాను. 
యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. 
వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు. యూదా 
ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. 
వారి ప్రతి పాపానికీ రెండు సార్టు శిక్షిస్తాను. ఇది ఎందుకు 
చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని "అపవిత్ర పర్చారు. 
వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో “కలు 





ఆ జాలరులు ... ఈ వేటగాండు 
అనగా బబులోను సె నికులని అర్ధం. 


ఇక్కడ వేటగాండ్రు 


857 


షితంి చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించు 
కుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘూరమెన 
చెడు విగ్రహాలతో నింపివేశారు.” 


19 యెహోవా, నీవేనాకు బలం; నీవే నాకు రక్షణ. 
ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన 
చోటు. (ప్రపంచ దేశాలన్నీ నీ శరణు కేడి 
వస్తాయి. ఆ దేశాల వారంతా ఇలా అంటారు: 
“మా పితరులు చాలామంది బూటకపు దేవుత్తను 
నమ్మారు. వారా పనికిమాలిన విగ్రహాలను ఆరా 
ధించారు. కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ 
సహాయపడలేదు.” 

2 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయ 
గలరా? చేయలేరు! వారు 1 విగ్రహాలను మాత్రమే 
చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే 
కారు!” 

21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను 
గుణపాఠం నేర్పుతాను. ఇప్పుడే వారికి నా శక్తిని 
గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబుతాను. 
అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగు 
తుంది. నేనే యహోవా అని వారు తెలుసు 
కుంటారు.” 








నేరం గుండెలపె వ్రాయబడింది 


యిర్మీయా 16:19-17:12 


చేస్తారు. ఆ (ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు 
పాపం చేశారు. 

* నేను మీకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. 
మీ విరోధులు మమ్మల్ని బానిసలుగా తీసుకొని 
పోయేలా చేస్తాను. ఎందువల్లనంటే, నేను చాలా 
కోపంగా ఉన్నాను. నా కోపం దహించే అగ్నిలా 
ఉంది. మీరందులో శాశ్వతంగ కాలిపోతారు.” 


ప్రజలలో నమ్మిక - దేవునిలో నమ్మిక 

౨ యహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు: 
“ఇతర (ప్రజలను నమ్మేవారికి కీడు జరుగుతుంది. 
బలం కొరకు ఇతర (ప్రజలపై ఆధారపడే వారికి 
కష్ట నష్టాలు వస్తాయి. ఎందువల్లనంటే ప్రజలు 
యా హోవాను నమ్ముట మాని కరు. 

6 ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు. ఆ పొద 
వున్న (ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు. ఆ 
పొద బీటలు వారిన ఉష్ణ ప్రదేశంలో ఉంది. ఆ 
పొద చవుడు భూమిలో ఉంది. ఆ పొదకు దేవుడు 
ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు. 

7 కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వ 
దింపబడతాడు. ఎందువల్లనంటే తనను నమ్మ 
వచ్చని యెహోవా నిరూసీస్తాడు. 

* నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె ఆ 
వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు. నీటి వనరులున్న 





17 “యూదా (ప్రజల పాపం తుడిచి వేయలెని 

చోట వ్రాయబడింది. వారి పాపాలు ఇనుప 
కలంతో రాతిలోకి చెక్కబడ్డాయి. వారి పాపాలు 
వజపు మొనతో రాతిలోకి చెక్కడ్డాయి. వారి 
గుండెలే ఆ రాతిఫలకాలు. 

? బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు 
వారి పిల్లలకు గుర్తున్నాయి. ఆ పాపాలన్నీ బలి 
పీఠం కొమ్ములమీదో చెక్కబడినాయి. అషేరా 
దేవతకు అంకితం చేయబడిన దేవతా చెక్క 
స్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి. కొండల 
మీద, పచ్చని చెట్లకింద జరిగిన తం|త్రాలన్నీ 
వారికి గుర్తున్నాయి. 

3 మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన 
సంగతులు వారికి గుర్తున్నాయి. యూదా ప్రజ 
లకు నిధి నిక్షేపాలున్నాయి. వాటిని నేను అన్య 
ప్రజలకు ఇచ్చివేస్తాను! మీ దేశంలోగల ఉన్నత 
స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) (ప్రజలు నాశనం 





ఆ పాపాలన్నీ న కొమ్ములమీద బలిపీఠం మూలలు 
కొమ్ముల ఆకారంలో మలచబడతాయి. ఇది ప్రజలకు రక్షణ 
కల్పించే ప్రదేశం. తప్పు చేసినవాడెవడై నా ఇచ్చటికి పరుగున 
రావచ్చు. ఆ వచ్చినవాడు నేరుస్తుడని నిరూపించబడినాకనే 
వాడు శిక్షకు అర్హుడు. ఇక్కడ యిర్మీయా యూదా ప్రజలకు 
రక్షణ స్థలమేదీలేదని చెప్పుచున్నాడు. 


చెట్టుకు బలమైన వేధ్ణుంటాయి. ఆ చెట్టు వేసవి 
వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం 
పచ్చగా ఉంటాయి. ఒక సంవత్సరం వర్ణాలు 
కురియకపోయినా దానికి భయముండదు. ఆ 
చెట్టు ఎల్రప్పుడు కాయలుకాస్తుంది. 

9 “మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుంది. 
మనస్సు చాలా వ్యాధి[గ్రస్తమయ్యింది. మానవ 
వ ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు. 

0 కాని యహోవానై న నేను ఒక్‌ వ్యక్తి హృదయం 
లోకి సూటిగా చూడగలను. వ్యక్తి మనస్సును 
నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి 
ఏమేమి కావాలో నేను నిరయించగలను. ప్రతి 
వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను 
న. 

1 ఒకానొక పక్షి తను (గ్రుడ్డు పెట్టకుండానే వేరే 
పక్షులు పెట్టేన గుడ్డను పొదుగుతుంది. డబ్బు 
కోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా 
అలాంటి పక్షిలాంటి వాడే. వాని జీవితం సగం 
గడిచే సరికి వాని ధనం పోతుంది. తన జీవిత 
ఆఖరి (చివరి) దశలో వాడు పరమ మూర్చ 
పోతాడనేది విదితమైన విషయం.” 

2 ఆదినుంచీ మన 'దేవాలయం ప్రఖ్యాతిగాంచిన 
దేవుని సీంహాసనమై ఉన్నది. అది చాలా 
ముఖ్యమైన స్థలం. 


యిర్మీయా 17:13-27 


3 యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశా 
జ్యోతివి. దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు! 
ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి 
గురవుతారు. వారు అవమానించబడుతారు. 
జీవిత ప్రమాణం తగ్గిపోతుంది. * 


యిర్మీయా మూడవ విన్నపం 

'* యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే నేను నిజంగా 

స్వస్థపడతాను! నన్ను రక్షిస్తే, నేను నిజంగా 

రక్షింపబడతాను. యెహోవా, నిన్ను నేను స్తుతి 
స్తున్నాను. 

యూదా ప్రజలు నన్ను (పశ్నలడుగుతూ 

వుంటారు. “యిర్మీయా, యెహోవా వర్తమానం 

ఎక్కడ? ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని 
వారంటూరు. 

16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారి 
పోలేదు. నేను నిన్ను అనుసరించాను. నీవు కోరిన 
విధంగా నేను గొ(రైలకాపరినయ్యాను. ఆ భయం 
కరమెన రోజు రావాలని నేను కోరుకోలేదు.* 

హోవా, నేను చెప్పిన విషయాలు నీకు 
తెలుసు. జరుగుతున్నదంతా నీవు చూస్తూనే 
ఉన్నావు. 

7 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు. కష్ట 

కాలంలో నేను నిన్నాశ్రయిస్తాను. 

ప్రజలు నన్ను హింసిస్తున్నారు. వారిని సిగ్గుపడేలా 

చేయి. కాని నాకు ఆశాభంగం కలుగ చేయకు. 

ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము. కాని నన్ను 

మాత్రం పారి పోనీయవద్దు. ఆ భయంకరమైన 

దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము. వారిని 
పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా 
భంగపర్చుము. 


సబ్బాతు దినాన్ని పవిత్రపర్బటం 
యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: 
“యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము “ముఖ 
ద్వారంరో వద్ద నిలబడు. అక్కడ యూదా రాజులు 
లోనికి, బయటికి వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రజలకు 





వారు ... తగ్గిపోతుంది అతడు దుమ్ములో వ్రాయబడతాడని 
శబ్దార్థం. అనగా వానిపేరు త్వరలో చనిపోయే వారి పట్టికలో 
వ్రాయబడుతుందని అర్థం. లేదా ఇసుకలో వ్రాసిన సేరులా 
వాని జీవితం క్షణంలో మాయమవుతుంది, అని పాఠాంతరం. 


ఆ భయంకరమెన ... కోరుకోలేదు. రాబోతున్న విపత్తును 
గురించి యిర్మీయా ప్రవచనాలిచ్చాడు, కాని అవి నెరవేరాలని 
అతను ఇష్టపడలేదు. 


ముఖద్వారం యెరూషలేము నగర (ప్రతి ద్వారానికీ ఒక 
పేరు వుంటుంది. 


858 


నా వర్తమానం అందజేయి. తరువాత అన్ని ద్వారాల 
వద్దకూ వెళ్లి అలాగే చేయి. 

20 “ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా 
వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. 
యూదా ప్రజలారా, వినండీ. ఈ ద్వారం ద్వారా 
యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను 
చెప్పేది వినండి!” *1 యెహోవా ఈ విషయాలు చెప్పి 
నాడు “సబ్బాతు దినాన మీరేమీ బరువులు మోయ 
కుండా జాగ్రత్త తీసుకోండి. యెరూషలేము నగర 
ద్వారాల గుండా విశ్రాంతి దినాన ఏమీ బరువులు తేవద్దు. 
2మీ ఇండ్రనుండి కూడా పవిత్ర విశ్రాంతి దినాన 
బరువులు తేవద్దు. ఆ రోజున మీరు ఏపనీ చేయవద్దు. 
మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర పర్చాలి. ఇదే రకపు 
ఆజ్ఞను మీ పూర్వీకులకు కూడ యిచ్చియున్నాను. 
ోకాని మీ పూర్వీకులు నా ఆజ్ఞను శిరసావహించలేదు. 
వారు నేను చెప్పిన దానిని లక్ష్య పెట్టలేదు. మీ పితరులు 
బహు మొండివారు. నేను వారిని శిక్షించాను. కాని 
దానివల్ల ఏమీ మంచి జరగలేదు. వారు నేను చెప్పినది 
వినలేదు. చేకాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా 
జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి 
పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర 
ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి 
దినాన్ని పవిత్రపర్బాలి. అనగా మీరు ఆ రోజు ఏ పనీ 
చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు. 

బోమీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై 
కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం 
గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద 
ఎక్కి వస్తారు. ఆ రాజులవెంట యూదా, యెరూష 
లేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూష 
లేము నగరంలో శాశ్వతంగా (ప్రజలు నివసిస్తారు. 
యూదా పట్టణాలనుండి ప్రజలు యెరూషలేము 
నగరానికి వస్తారు. చుట్టుపట్లవున్న చిన్న చిన్న గ్రామా 
లనుండి కూడా ప్రజలు యెరూషలేము నగరానికి 
వస్తారు. బెన్యామీను వంశీయులున్న రాజ్యంనుండి 
కూడా (ప్రజలు వస్తారు.* పడమట నున్న కొండవాలు 
ప్రాంతం నుండి, మన్య ప్రాంతం నుండి కూడా (ప్రజలు 
వస్తారు. మరియు యూదా దక్షిణ |ప్రాంతంనుండి 
కూడా నెగివు ప్రజలు వస్తారు. ఆ ప్రజలు కృతజ్ఞ 
తార్చణలు, దహన బలులు, బలులు, ధాన్యార్పణలు, 
ధూప ద్రవ్యాలు, తెస్తారు. వారా అర్పణలను, బలులను 
యెహోవా ఆలయానికి తెస్తారు. 

2గఅయితే, మీరు నామాట వినక నాకు విధే 
యులైయుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. 
సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు 





బెన్యామీను ... వస్తారు బెన్యామీను రాజ్యం యూదా 
రాజ్యానికి ఉత్తర భాగానవున్నది. 


859 


మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణిం 
చుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని 
ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వార 
ములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దం 
చే సీవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.” 


కుమ్మరి మరియు బంకమట్టి 
18: వర్తమానం యిర్మీయాకు యెహోవా 
నుండి వచ్చినది: “యిర్మీయా, కుమ్మరి వాని 
ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.” 
నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కమ్మరి 
తన సారె (చక్రం) పై కుండలు చేస్తున్నాడు. బంక 
మన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ 
కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను 
తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. 
తన చేతి వేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తను 
కోరిన రీతిగా కుండను మలిచాడు. 
నఅప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది: 
రోఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విష 
యంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. 
నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి 
వానిలా వున్నాను! "నేను ఒక దేశాన్ని గురించిగాని, 
ఒక సామాజ్యాన్ని గురించి గాని మాటాడే సమయం 
రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్ప 
వచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామాజ్యాన్నిగాని 
కిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను. అయితే 
ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడ 
వడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు 
చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును 
కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు 
తెచ్చిపెట్టినా పథకాన్ని నేను అమలుపర్చను. *ఒక 
దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయం 
రావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరు 
స్తానని అనవచ్చు. కాని ఆ దేశ ప్రజలు నొకు విధే 
యులుకాకుండా దుష్ట్రకార్యాలు చేస్తూ ఉండవచ్చు. 
అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల 
విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది. 
"కావున యిర్మీయా, యూదా (ప్రజలకు, 
యిరూషలేము నగర వాసులకు యెహోవా ఇలా 
చెపుతున్నాడని చెప్పుము: “మీకు నేనిప్పుడే కష్టాలు 
సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు 
తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్ట 
కార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ 
మార్చు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు 
పెట్టాలి!” కాని యూదా ప్రజలు ఇలా సమాధాన 
మిస్తారు, “మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ 
ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేటో 


యిర్మీయా 18:1-18 


అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠిన 
మైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా 
నడుచుకుంటాడు.” 


3 యెహోవా చెప్పే విషయాలు వినండి: “అన్య 
దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి: ఇశ్రాయేలు 
చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తు 
న్నట్లు మీరెప్పుడైనా విన్నారా? పైగా ఇశ్రా 
యేలు దేవుని వధువులా ఉంది! 

1* పాలాల్గో నుండి బండలు తమంత తాము బయ 
టికి పోవని నీకు తెలుసు.” లెబానోను పర్వతాల 
నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా 
నీకు తెలుసు. అక్కడ ప్రవహించే శీతల వాగులు 
ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు. 

5 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు. 
వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్ప్చిం 
చారు. నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు 
పాటు చెందుతారు. వారి పితరులు నడచిన పాత 
దారిలో నడిచి తడబడతారు. నా (ప్రజలు వేరే 
మార్గాన నడుస్తారు. గతుకుల బాటలపై నడు 
స్తారు. కాని వారు మంచి మార్గంపై “నన్నను 
సరించరు! 

15 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది! 
ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి 
ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు. ఆ దేశం ఎలా 
నాశనమెపోయిందా అని వారు తికమక పడతారు! 

17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి 
రానివారిగా పడవేస్తాను. బలమైన తూర్పుగాలి 
వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని 
విసరివేస్తాను. నేనా ప్రజలను నాశనం చేస్తాను. 
ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు 
నన్ను చూడలేరు. మరియు!నేను వారిని వదిలి 
పెడుతున్నట్లుగా చూస్తారు!” 


యిర్మీయా నాల్గవ విన్నపం 
కీపిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: 
“రండి. మనం యిర్మీయా పై కుట పన్నుదాము. 
నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము 
వృధాపోదు. జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో 
ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా 
ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ద ప్ర ప్రచారం 





పాలాల్లో ... తెలుసు ఇది మాటలతో ఆడే ఆట అక్షూర్థముగా 
ఇది అంటుంది: “ఎవరైనా షద్దే (శిలను) విడచిపెడతారా? 
అని భావం. ఇవి రెండూ దేవుని సూచించే పేర్టు లేకపోతే 
“లెబానోను మంచు షద్దే పర్వతం మీదినుంచి “ఎన్నడైనా 
కరిగిపోతుందా?” అని కూడా తనువదించవచు స. ఇది బహుశ 
హెరోను కొండను సూచించవచ్చు. 


యిర్మీయా 18:19-19:12 


చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాట 
లను మనం వినము.” 


19 యెహోవా, నా మనవి ఆలకించుము. నా 
శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో 
నడిచేలా నీవే నిర్ణయించుము. 

20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను. వారు 
నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నన్ను చంపే 
ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు. 

21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి 
లేక మాడి పోయేలా జేయి. వారి శత్రువులు 
వారిని కత్తులతో ఓడించును గాక! వారి భార్యలు 
తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక! 
యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవు 
దురు గాక! వారి భార్యలను వితంతువులుగా 
చేయి. వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు 
చనిపోవును గాక. 

2 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక! నీవు 
వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు 
వారు మిక్కిలి విలపించేలా చేయి. నా శత్రువులు 
నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా 
వారికి సంభవించును గాక! నా అడుగు పడ్డ 
వెంటనే పట్టుడానికి బోనులు అమర్చారు. 

23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తు 
గడలన్నీ నీకు తెలుసు. వారి నేరాలను క్షమించ 
వద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు. నా 
శత్రువులను మట్టు బెట్టు! నీకు కోపం వచ్చి 


నపుడు వారిని శిక్షించు! 

19: యెహోవా నాతో ఇలా చెప్పినాడు: 

“యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు 
వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి. “యెరూషలేము 
నగర కుమ్మరి ద్వారానికి” ఎదురుగా ఉన్న బెన్‌హీ 
స్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు 
నాయకులను, యాజకులను తీసికొని వెళ్ళు. ఆ 
స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని “వారికి 
తేలియజేయుము. “నీతో ఉన్న వారితో ఇలా చెప్పం, 
“యూదా రాజా, యెరూషలేము నగర వాసులారా, 
యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, 
నర్వశక్తిమంతుడై న యెహోవా యిలా చెప్పు 
చున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు 
సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి 
ఒక్కరు ఆశృర్యపడి భయంతో నిండిపోతాడు. “నేను 


పగిలిన జాడీ 








కుమ్మరి ద్వారం యెరూషలేము నగర ప ప్రతిద్వారానికి ఒక 
పేరు వుంది. 


860 


ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్నను 
సరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని ్న వారు పరదేశాల 
ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య 
దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనై వేద్యాలు 
సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు 
ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను 
ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి 
అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదే 
శాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు. బయలు 
దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను 
నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను 
అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్చించటానికి 
ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారు 
లను దహన బలులుగా అర్చించారు. అలా చేయమని 
నేనెన్నడూ వారికి చెప్పేయుండలేదు. మీ కుమారులను 
బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. 
అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా 
ఎన్నడూ తలపోయలేదు. “మరియు బెన్‌హీన్నో 
ములో గల ఈ స్థలాన్ని వారిప్పండు తోఫెతు అని 
పిలుస్తారు. కాని సేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: 
ప్‌ జలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు 
వస్తున్నాయి. ఇది యెహూవా వాక్కు. యూదా 
జల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ 
దేశంలో వమ్ము చేస్తాను. శత్చువు ఈ ప్రజలను 
తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో 
శత్రువు కత్తికి ఆహుతై పోయేలా నేను చేస్తాను. వారి 
శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహార 
మయ్యేలా చేస్తాను. ఈ నగరాన్ని నేను సర్వనాశనం 
చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు 
విభ్రాంతితో చలించి తమ తలలు పంకెస్తారు. నగరం 
నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం 
చెందుతారు. త్లు, 3 సైన్యాలు నగరాన్ని చుట్టు 
ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం 
సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందు 
వల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు 
ఆకలి భాధను తట్టుకోలేక తమ పిల్లల శరీరాలనే 
తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు 
తింటారు.” 

'యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియ 
చెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని 
కింద పడవేసి పగుల గొట్టుము. 1*అప్పుడీ మాటలు 
చెప్పు: “ఒకానొకడు మట్టి జాడిని పగులగొట్టినట్టు 
నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ 
విచ్చిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా 
చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల కొత్త జాడీగా 
కూర్చలేము. 'యూదా రాజ్యం విషయంలో కూడ 
అలాగే జరుగు తుంది. చనిపోయిన వారంతా తోఫె 


ss 


Con 


861 


తులో, సందు లేకుండా పాతిపెట్టబడతారు. 'యెరూ 
షలేములోని ఇండ్రన్నీ తోఫెతువల “అపవిత్ర” పర్చ 
బడతాయి. తోఫెతువల యూదా రాజుల రాజభవనా 
లన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే 
ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవ 
తలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, 
వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు 
దేవతలకు పొనీయార్పణలు సమర్పించారు.” 

1*త్రోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న 
చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయా 
నికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజల 
నుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు: ఇశ్రాయేలు 
దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెల 
విచ్చినాడు: “యెరూషలేముకు, దాని చుట్టు పట్ల 
గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పి 
యున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. 
ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను 
చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండ 
టానికి నిరాకరిస్తున్నారు.” 


యిర్మీయా పషూరు 

ఆ దేవాలయంలో పషూరు అనబడే ఒక 
Y bs అతడు దేవాలయంలో 
ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. 
యిర్మీయా ఈ భవిష్యత్‌ విషయాలు ఆలయ స్ట్రాంగ 
ణంలో చెప్పటం పషూరు విన్నాడు. 2అతడు ప ప్రవక్త 
యైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దవా 
అయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండ 
కొయ్యో వేయించాడు. *ఆ మరునాడు యిర్మీయాను 
పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. 
అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, 
“దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన 
నీకు మాగోర్‌ మిస్సాబీబో అని పేరు పెడతాడు. 
“ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: 'నీ 
వంటే నీకే భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతే 
గాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు 
కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి 
గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. 





బొండ కొయ్య బొండ కొయ్య అనగా ఒక పెద్ద దుంగను 
ఒక గొలుసుతో నేరస్టుని కాలికి కట్టటం. అతడు కదలా 
లంటే ఆ దుంగను భుజాన వేసుకోవాలి. ఇంకొక రకం 
బొండ కొయ్య గిక్షవుంది. బారుగావున్న చెక్కలకు కంతలుం 
టాయి. ఆకంతలలో నేరస్థుల కాళ్లను పెట్టించి పైన ఇంకొక 
చెక్క బిగిస్తారు. వారలా కాళ్లు చాచుకొని కూర్చొన వలసినదే. 
కదలటానికి వీలు లేదు. ఇది ఒక రకమైన బంధము. 


మాగోర్‌ మిస్సాబీబ్‌ అన్ని చోట్లా భయాన్ని కలుగ జేయు 
వాడు, భయంకరుడు. 


యిరీ శ్రియా 19:13-20:10 


యూదా ప్రజలందరినీ బబులోను రాజుకు అప్ప 
గిస్తాను. అతడు యూదా వారందరినీ బబులోను దేశా 
నికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్ర 

లను కత్తులతో నరికి వేస్తారు. 5 యెరూషలేము 
వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ 
కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ 
వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని 
రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను 
నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను 
తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు. ఓ 
పషూరా, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ 
కూడా తీసుకొని పోబడతారు. బబులోనులో నివ 
సించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు 
బబులోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే 
సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబ 
ద్దాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని 
నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబులోనులో 
చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.” 


ఐదవసారి యిర్మీయా విన్నపం 

7 యహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. 
నేను నిజంగా మోసగింపబడ్డాను. నీవు నాకంటె 
బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు. 
నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా ప్రజలు 
నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం 
మొదలు పెట్టారు. 

8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను. 
దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను 
ఎప్పుడూ అరుస్తున్నాను. యెహోవా నుంచి 
నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా 
చెపుతున్నాను. కాని నా ప్రజలు నన్ను కేవలం 
అవమాన పర్చి, హేళన చేస్తున్నారు. 

9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక ఏ 
మాత్రం దేవుని నామం పేరిట నేను మాటా 
డను!” అని నేను కొన్ని సార్టు అనుకున్నాను. 
కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో 
అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల 
దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో 
ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. 
ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను. 

10 అనేక మంది నాకు పతిరకంగో గుసగుసలాడు 
కోవటం నేను వింటున్నాను. ప్రతి చోటా నన్ను 
భయపె పెట్టే విషయాలు వింటున్నాను. నా స్నేహి 
తులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడు 
తున్నారు, నేనేదైనా తప్పు చేయాలని జనం 
కనిపెట్టుకుని వున్నారు. “మనం అబద్దమాడి 
అతడేదై నా తప్పు చేశాడని చెపుదాం! లేదా 


యిర్మీయా 20:11-21:6 


యిర్మీయాను మనం మోనవుచ్చవచ్చు! 
అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు. 
తద్వారా అతనిని మనం వదిలించు కోవచ్చు. 
లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన 
కక్ష తీర్చుకోవచ్చు"నని వారంటున్నారు. 

కానీ యెహోవా నాతో వున్నాడు. యెహోవా 
ఒక బలమైన సై నికునిలా వున్నాడు. కావున 
నన్ను తరీమే వారంతా పడిపోతారు. వారు నన్ను 
ఓడించలేరు. వారి ప ప్రయత్నం వ్యర్ధం. వారు 
ఆశా భంగం చందుతారు. వారు అవమానం 
పాలవుతారు. వారి అవమానాన్ని వారెన్నడు 
మరువలేరు. 

సర్వకక్తిమంతుడవై న ఓ యెహోవా, నీవు మంచి 
వారిని పరీక్షిస్తావు. మనిషి గుండెలోకి, “మసస్సు 
లోకి సూటిగా నీవు చూడగలవు. ఆ ప్రజలకు 
వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన వంచాను 
కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను 
చూడనిమ్ము. 

యెహోవాను ఆరాధించుము! యెహోవాను 
స్తుతించుము! యెహోవా పేద వారిని ఆదు 
కుంటాడు! ఆయన వారిని దుర్మార్గుల బారి 
నుండి రక్షిస్తాడు! 


యిర్మీయా ఆరవసారి మొరపెట్టుకొనుట 
నేను పుట్టిన రోజు శపింపబడును గాక! నా 
తనీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించ 
వద్దు. 
నేను పుట్టినట్టు నా తండ్రికి వర్తమానం యిచ్చిన 
మనుష్యుని శపించుము “నీకు పుత్ర, సంతానం 
కలిగింది” అని చెప్పి అతడు నా తండ్రిని మిక్కిలి 
సంతోష పరిచాడు. 
యెహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాది 
రిగానే ఆ మనుష్యుడు కూడా దౌర్గా ఎగ్యుడగును 
గాక! యెహోవా ఆ నగరాలపై ఏమాత్రం 
కనికరం చూపలేదు వారు ఉదయాన్నే యుద్ద 
నినాదాలను విందురుగాక! మధ్యాహ్న సమ 
యంలో అతడు యుద్ధశోకాలు వినును గాక! 
ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో 
ఉండగానే నన్ను చంపలేదు. అతడే గనుక 
అప్పుడు నన్ను చంపి వుంటే నా తల్లి గర్భమే 
నాకు నా సమాధి అయివుండేది. నేను పుట్టి 
వుండే వాడినే కాను. 
నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి 
వచ్చినట్లు? నేను వచ్చి చూచినదంతా కష్టము, 





యెహోవా ... 


మాదిరిగానే నాశనం చేయబడిన నగరాలంటే 
సొదొమ, గొమొగర్రా నగరాలు. చూడండి ఆదికాండం 19. 


862 


దుఃఖమే! నా జీవితం అవమానంతో అంతమవు 
తుంది. 


సిద్మియా రాజు అభ్యర్థనను దేవుడు తిరస్కరించుట 
౧1 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు 
వినిపించింది. అప్పుడు యూదా రాజు 
సిద్కియా అనేవాడు, రాజు పషూరు* అనే వానిని, 
యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు 
పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు 
అనేవాడు మర్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు 
మయశేయా అనువాని కుమారుడు. పషూరు, 
జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం 
తెచ్చారు. *యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా 
అన్నారు. మా కొరకు దేవుని స్టార్టించుము. మాకు 
ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసు 
కొనుము. బబులోను రాజై నో నెబుకద్నెజరు మా 
మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది వేము 
తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్టు 
బహుశః యహోవా మా కొరకు ఘనమైన కార్యాలు 
బరరిచంసు. బహుశః నెబుకద్నెజరు మామీదికి 
రాకుండా ఆపి అతనిని యహోవా వెనుకకు 
పంపించవచ్చు.” 

అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా 
సమాధాన మిచ్చినాడు: “రాజైన సిద్క్మియాకు ఇలా 
చెప్పండి: ఇశ్రాయేలీయుల దేవుడై న యెహోవా ఏమి 
చెప్పుచున్నాడనగా, 'నీ చేతిలో మారణా యుధాలు 
న్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, 
కల్టీయులగ* నుండి నిన్ను రక్షించుకోవటానికి వుప 
యోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుప 
యోగ మయ్యేలా నేను చేస్తాను. 

“బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణ 
గోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని 
చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూష 
లేము లోనికి రప్పిస్తాను. యూదా ప ప్రజలైన మీతో 
నేనే యుద్దం చేస్తాను. శక్తివంతమైన 'నో చేతీతో నేనే 
మీతో పోరాడతాను. నేను మీ పట్లు మిక్కిలి కోపంగా 
ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా 
నేనుమీతో పోరాడతాను. నేనుమ్‌తో యుద్ధం చేసి, 
మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను. 
యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. 
మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. 











పషూరు ఈ పషూరు గంథం 20:1 లో తటస్థించిన 
పషూరు కాడు. 


బబులోను రాజు నెబుకద్నెజరు అని పాఠాంతరం. 


కల్టీయుల కల్తీయుల వంశంలోని వాడే నెబుకద్నెజరు. ఆ 
కాలంలో బబులోను వారి అధీనంలో వుంది. 


863 


నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా 
వారంతా చనిపోతారు. "అదే "జరిగిన తరువాత 
“యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన 
నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఇదే యెహోవా 
వాక్కు. అంతేగాదు, సిద్కియా అధికారులను కూడా 
వెబుకద్నెజిరుకం అప్పగిస్తాను. యెరూషలేములో 
కొందరు ప ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. 
మరికొంత + మంది శత్రువు కత్తివాతకీ గురియై చని 
పోతారు. మరికొంత మంది ఆకలితో మాడి వావరు. 
కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. 
యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. 
నెబుకద్నిజరు సె సైన్యం యూదా ప ప్రజలను హత 
మార్చాలని చూస్తూ వుంది. కావున యాదా ప ప్రజలు, 
యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. 
నెబుకద్నిజరు (a మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల 
గతికి అతడు విచారించడు.” 

కొయెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు 
కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను 
మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! 
యెరూషలేములో ఉండే వాడేవడై నా చనిపోతాడు! 
వాడు కత్తివల్రగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధి 
వల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యెరూషలేము నుండి 
బయటికి పోయి కర్టీయులే సైన్యానికి లొంగి పోతారో 
వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు 
ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహా 
రాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి 
పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. 
“యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి 
నేను సంకల్పించాను. ఇదే యెహోవా వాక్కు “బబు 
లోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి 
వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.” 


"“యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు 

చెప్పండి: యెహోవా వర్తమానాన్ని వినండి! 
2 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవి 
స్తున్నాడు: నీవు ప్రతి రోజా ప్రజల పట్ల సరి 
యైన న్యాయ నిర్ణయం చేయాలి. నేరస్థుల 
దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము. 
నీవది చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది 
నా కోపం ఎవ్వరూ ఆపలేని దహించు అగ్నిలా 
ఉంటుంది. మీరు దుష్ట కార్యాలు చేశారు గనుక 
ఇది జరుగుతుంది. 

5 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినై నాను. నీవు 
పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ 
లోయలో మహరాణీలా కూరు ంటావు. యెరూ 
షలేము వాసులారా “మమ్మల్ని ఎవ్వరూ ఎదు 


యిర్మీయా 21:7-22:7 


ర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్టమైన నగరం 
లోకి ప్రవేశించలేడు' అని మీరంటారు. కాని 
యి హోవా నుండి వచ్చిన ఈ వర్తమానం 
వినండి. 

1* మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు! మీ అడవుల్లో 
అగ్ని చెలరేగేలా చేస్తాను. ఆ అగ్ని మీ చుట్టూ 
ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.” 


దుర్మార్గపు రాజులకు వ్యతిరేకంగా తీర్చు 

Has హోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, 

నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా 
రాజును కలిసి ఈ వర్తమానాన్ని “అతనికి చెప్పు. *ఓ 
యూదా రాజా, యెహూవా యొక్క ఈ వర్తమానాన్ని 
ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరి 
పాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును 
నీ అధికారులును శృద్దగా వినండి. యెరూషలేము 
ద్వారాల నుండి వచ్చే ప్రజలంతా ఈ యెహోవా 
వాక్కును తప్పక వినాలి. యెహోవా ఇలా చెపుతు 
న్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. 
దోపిడిగాండ్ర బారి నుండి దోచుకోబడిన వారిని ఆదు 
కోండి. ఆసాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. 
వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను 
చంపవద్దు. *ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, 
మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు 
సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాల 
గుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. 
ఆ రాజులు వారి అధికారులతో సహా నగర ద్వారాల 
నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి 
ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ 
చేస్తూ వస్తారు. కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే 
యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యి హూవానై న 
నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, “ఈ 
రాజగృహాం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం 
ఒక రాళ్త గుట్టగా మారిపోతుంది” 


యూదా రాజు నివసించే భవనాన్ని గురించి 
యెహోవా చె 'ప్పేదేమంటే: 


“గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా 
ఉంది లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగా 
వుంది కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చి 
వేస్తాను. నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ 
భవంతి ఖాళీగా వుండి పోతుంది. 

7 ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యు 
లను పంపుతాను. ఆ రాజగృహ నాశనానికి వచ్చిన 
ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది. 
అందమెన, బలమెన మీ దేవదారు దూలాలను 
వారు నరికి వేస్తారు. నరికిన ఆ దూలాలను వారు 
తగలబడతారు. 


యిర్మీయా 22:86-20 


కోఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం పక్కగా 
వెళతారు. వారంతా. “యహోవా యెరూషలేమున 
'కెందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప 
నగరంి అని ఒకరి నొకరు అధుగుతారు. 9దానికీ 
నమాధానమిది: “యూదా రాజ్య ప్ర జలు వారి 
యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని 
వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం 
చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి 
ఆరాధించారు.” 


రాజైన యెహోయాహాజుకు (షల్లూము) వ్యతిరేకంగా 
తీర్చు 

10 చనిపోయిన రాజు కొరకు దుఃఖించవద్దు. * అతని 
కొరకు విచారించవద్దు. కాని ఇక్కడ నుండి వెళ్లి 
పోయే రాజు కొరకు మిక్కిలిగా దుఃఖించండి. * 
అతని కొరకు దుఃఖించండి; ఎందువల్లనంటే 
అతడు మరి తిరిగి రాడు. యెహోయాహాజు 
తన మాతృ భూమిని మరల చూడడు. 


యోషీయా కుమారుడై న షల్ట్లూము (యెహో 
యాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజ 
య్యాడు) ను గురించి యెహోవా యిలా అంటు 
న్నాడు: “యెోహోయాహాజు యెరూషలేము నుండి 
దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు 
మరల తిరిగి రాడు. 1ఈజిప్టీయులు యెోెహోయా 
హాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చని 
పోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.” 


రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా తీర్చు 

ర రాజై న యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది 
మిక్కిలి కీడు. తన భవన నిర్మాణానికి అతడు 
మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు. పై అంత 
స్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను 
మోసగిస్తున్నాడు. నా ప్రజలచే అతడూ వూరికే 
పని చేయిస్తూ ఉన్నాడు. వారి పనికి అతడు 
ప్రతి ఫలం ఇవ్వటం లేదు. 

14 నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను. 
పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను.” 





చనిపోయిన ... దుఃఖించవద్దు క్రీ.పూ. 609 లో ఈజిప్ట 
యులతో జరిగిన యుద్ధంలో చనిపోయిన రాజు యోషీయా 
అని యిక్కడ అర్థం. 


వెళ్లిపోయే ... దుఃఖించండి అనగా యోషీయా కుమారుడై న 
యెహోయాహాజు యోషీయా చనిపోయిన పిమ్మట 
యూదాకు రాజై నాడు. ఇతనినే షల్టూము అని పిలుస్తారు. 
ఈజిష్ట్ర రాజైన నెకోఅనునతను యోషీయాను ఓడించాడు. 
పిమ్మట నెకోరాజు యెహోయాహాజును రాచరికాన్నుండి 
తొలగించి ఈజిప్టుకు బందీగా తీసికొనిపోయాడు. 


864 


అని యెహోయాకీము అంటాడు. అలా అని 
అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో 
నిర్మిస్తాడు. వాటి చట్టాలకు, తలుపులకు దేవ 
దారు కలపను ఉపయోగించాడు. వాటికీ 
అందంగా ఎరుపు రంగు వేశాడు. 

15 యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న 
దేవదారు కలప నిన్ను గొప్ప రాజును చేయదు. 
నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన 
ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు. అతడు ఏది 
న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని 
చేశాడు. యోషీయా సత్రవర్తనుడై నందున 
అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది. 

16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని 
ఆదుకున్నాడు. యోషీయా అలా చేయుట 
వల్ల అతనికి అంతా సవ్యంగా జరిగి పోయింది. 
యా హోయాకీమా, “దేవుని తెలుసు కొనుట” 
అంటే ఏమిటి? దీనులకు దరిద్రులకు సహాయం 
చేయటం మరియు న్యాయంగా ప్రవర్తించటమే 
నన్ను తెలుసుకొనే మార్గాలు.” ఇదే యెహోవా 
వాక్కు. 

17 యెహోయాకీమా నీకు ఏది లాభదాయకంగా 
ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి. 
ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ 
మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది. అందుకు 
అమాయకులను బలి చేయటానికి కూడా నీవు 
సిద్ధంగా ఉన్నావు ఇతరుల సొమ్మును దొంగి 
లించటానికి నీవు ఇష్ట పడుతున్నావు. 

8 కావున యోషీయా కుమారుడైన యెహో 
యాకీము రాజునకు యెహోవా ొ చెప్పుచున |. 
దేమనగా: “యూదా ప్రజలు యెహోయా 
కీమును గూర్చి ఏడ్వరు “అయ్యో, నా సోదరుడా, 
నేను యోహోయాకీమును గురించి దుఃఖి 
స్తున్నాను! అయ్యో, నా సహోదరీ, నేను 
యెహోయాకీమును గురించి విచారిన్తు 
న్నాను!” అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు. 
యూదా ప ప్రజలు యెహోయాకీమును గురించి 
విచారించరు. “ఓ యజమానీ, నేను మిక్కిలి 
దుఃఖిస్తున్నాను. ఓ రాజా, నేను నీకై విచారి 
స్తున్నాను!' అని వారతనిని గురించి చెప్పరు. 

9 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్టు వ. 
లేము ప్రజలు య హూయాకీమును పాతిపె 
తారు. తని శవాన్ని వారు ఈడ్చి పార — 
వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల 
బయటికి విసరి వేస్తారు. 

20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలు 
వేయి. నీ స్వరము బాషాను పర్వతాలలో విని 
పించనియ్యి. అబారీము పర్వతాలలో మిక్కిలి 


865 


రోదించు. ఎందువల్లనంటే నీవు మోహించిన 
వారంతా నాశనమవబోతున్నారు. 

21 యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నటు 
భావించావు. కాని నిన్ను నేను హెచ్చరించాను! 
నేను నిన్ను హెచ్చరించినా నీవు లక్ష్య పెట్టలేదు! 
నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివ 
సించావు. యూదా, నీ చిన్న వయస్సు నుండే 
నీవు నాకు విధేయుడవు కాలేదు 

22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది. 
అది నీ గొ(రైల కాపరుల నందరినీ (నాయకు 
లను) ఊది వేస్తుంది. ఇతర దేశాలు కొన్ని 
నీకు సహాయపడతాయని అనుకున్నావు. కాని 
ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి. అప్పుడు 
నీకు తప్పక అవమానము కలుగుతుంది. నీవు 
చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గు 
చెందుతావు. 

23 ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో 
నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు. ఈ 
కలప తేబడిన లెబానోను దేశంలోనే 
ట్లుగా వుంది. కొండ మీది ఆ పెద్ద 
నీకు నీవు సురక్షితం అనుకుంటున్నావు. కాని 

నీకు శిక్ష వచి నప్ప ఎడు నీవు నిజంగా రోదిస్తావు. 

స్రీ పస వ. అనుభవించినట్టు నీవు బాధ 


Sey 


పడతావు. 





యెహోయాకీను (కొన్యా) పై తీర్చు 

24“ యెహోయాకీము కుమారుడవు, యూదా 
రాజువై న యెహోయాకీనూ, “నేను నివసించునంత 
నిశ్చయముగా” చపుతున్నాను. ఇది యెహోవా 
వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా 
నిన్ను నేను లాగి పడవేస్తాను! యో హోయాకీనూ, 
నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, 
కల్టీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయ 
పడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు. 
ను అ నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తాను. 
నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు. 
27యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని 
నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు.” 
నీవు వచ్చుటకు నేను అనుమతించను. 


% ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ 
మాదిరి, కొన్యా యొక్క (యో హోయాకీను) 
స్థితి వున్నది. ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ 
మాదిరిగా అతడున్నాడు. యెహోయాకీను, 
అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు? 
వారెందుకు అన్య దేశానికి తోయబడతారు? 

29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా! 
యెహోవా వర్తమానం వినుము! 


యిర్మీయా 22:21-23:6 


30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయా 
కీను గురించి ఈ విషయం వాసి పెట్టండి: 
"అతడు పిల్లలు లేని వానితో లెక్క! తన జీవిత 
కాలంలో యోహోయాకీను ఏమీ సాధించలేడు. 
అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం 
మీద కూర్చోడు. అతని సంతానంలో ఎవడూ 
యూదా రాజ్యాన్ని ఏలడు.” 


పాపులైన గొ(రెల కాపరులు 
23. “యూదా కాపరులకు (నాయకులకు) చాలా 
చడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రె లను 
(ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా 
పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా 
తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన 
వాక్కు. 
2ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు 
బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాప 
రులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా 
(నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా 
పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి 
తెచ్చారు. మీరు వారిని గురించి తభ వహించలేదు. 
కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడు 
కార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఈ వర్తమానం 
యెహోవా నుండి వచ్చినది. నేను నా గొర్రెల 
మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. 
పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. 
వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చు 
తాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి 
(దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి 
జరిగి, అభివృద్ధి చెందుతాయి. *నా గొర్రెల మందపై 
నేను కొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. 
ఆ కాపరులు నా మంద విషయమై శు ద్ద వహిస్తారు. 
నా మంద బెదరిపోయేలా గాని, జడిసి ఏ పోయేలా గాని 
చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా 
తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు. 


సీత్రియుక్తమెన “అంకురం” (కొత్త రాజు) 

5 “నేనాక నీతి యుక్తమైన అంకురాన్ని* మొలిపింప 
జేసే సమయం వస్తూవుంది.” ఇదే యెహోవా 
వాక్కు. అతడు మంచి తెలివి తేటలతో పరిపా 
లించగల రాజు. దేశానికి ఏది యోగ్యమైనదో, 
ఏది మంచిదో అతడది చేస్తాడు. 

6 శుద్ధమైన మంచి బీబోత్సత్తి సమయమందు 
యూదా ప్రజలు రక్షింపబడతారు. ఇశ్రాయేలు 





అంకురము దావీదు వంశంలో నుండి ఒక కొత్త రాజు 
వస్తాడని దీని భావం. 


యిర్మీయా 23:27-18 


సురక్షితంగా నివసిస్తుంది. “యెహోవా మనకు 
న్యాయం” అని అతనికి పేరుగా ఉంటుంది. 


కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే 
యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం 
యెహోవా పేరుమీది పాతవిధంగా ప మాణం 
చేయరు. 'నిత్యుడగు యెహోవా జ అనేది 
"ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని 
వచిన యెహోవా తోడు అనేవి పాత ప ప్రమాణాలు. 
కికాని ఇశ్రాయేలు ప్రజలు కొత్త విధంగా ప ప్రమాణం 
చేస్తారు. నీత్యుడగు 6 యెహోవా తోడు.” యహోవా 
తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చస 
స వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యా 
లన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు” 
అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు 
ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.” 


దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్చు 

9 ప్రవక్తలకు ఏ పవిత్రమైన మాటలు: నేను విచా 
రంగా ఉన్నాను. నా హృదయం పగిలింది. నా 
ఎముకలు వణుకుతున్నాయి. నేను 
(యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను. 
యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును 
బట్టి నేనిలా వున్నాను. 

1% యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండి 
పోయింది. వారనేక విధాలుగా అవిశ్వాసులై 
ఉన్నారు. యెహోవా రాజ్యాన్ని శపించాడు. 
అందుచే అది బీడై పోయింది. పచ్చిక బయ 
త్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి. పొలా 
లన్నీ ఎడారుల్లా మారినాయి. ప్రవక్తలంతా దుష్ట 
లయ్యారు. ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని 
తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు. 

"ప వక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు. 
వారు నా ఆలయంలోనే దుష్ట్రకార్యాలు చేయటం 
నేను చూశాను.” ఇదే యెహోవా వాక్కు. 

12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను. 
వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచి 
నట్టుంటుంది. ప్రవక్తలకు, యాజకులకు 
మార్గం అతి సునీ " జారిపడేలా ఉంటుంది. 
గాఢొంధకారంలో ప్రవక్తలు, యాజకులు 
జారిపడతారు. వారి క విపత్తును తీసుకొని 
వస్తాను. ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజ 
కులను శిక్షిస్తాను.” ఇదే యెహోవా వాక్కు. 





యెహోవా ... న్యాయం ఇది ద్వందార్థం. ఇది సిద్మియా 
సేరు లాంటిది. ఈ భవిష్యద్వాణి యివ్వబడినప్పుడు 
యూదాకి రాజు. కాని యిర్మీయా వేరొక రాజును గురించి 
పలుకుచున్నాడు. 


866 


(“సమరయో* ప్రవక్తలు చెడు చేయటం నేను 
చూశాను. బూటకపు దేవత బయలు పేరిట 
వారు భవిష్య విషయాలు చైవ్పటం నేను 
చూశాను. ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్ర, ప జలను 
యెహోవాకు "దూరం చేశారు. 

1* యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన 
పనులు వేయటం నేను చూశాను. ఈ ప ప్రవక్తలు 
వ్యభిచార దోషానికి పాల్పడ్డారు. వారు అబద్దా 
లను వింటారు. వారు తప్పుడు బోధనలను 
అనుసరించారు. వారు దుర్మార్గులను, చెడు 
కార్యాలు చేయటానికి స్రోత్సహించారు. అందు 
వల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు. వారు 
నోదామ నగరంవలె ఉన్నారు. యెరూషలేము 
ప్రజలు నా దృష్టిలో గొమొరా నగరంవలా 
ఉన్నారు!” 

క అందువల్ల సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ 

ప వక్తల “ఏషయంలో ఇలా చెపుతున్నాడు. “ఆ 
వక్తలను నను శిక్షిస్తాను. ఆ శిక్ష విషము 

న్నట్టు, చేదు నీరు. తాగినట్లు ఉంటుంది. ఆ 


(ag) 


వక్తలు ఆధ్యాత్మిక పరమెనీ ఒక Shae 

బలింప చేశారు. ఆ రోగం దేశ వ్యాప్తంగా 

చెలరేగింది. కావున ఆ ప్రవక్తలను నేను గిక్షిస్తాను. 
ఆ రోగం యెర్తూషతేయలోని ప్రవక్తల “నుండే 
సంక్రమించింది.” 

16 సర్వకక్తిమంతుడై న (యెహోవా ఈ విషయాలు 
చెప్పుతున్నాడు: “ఆ ప్రవక్తలు మీకు చెప్పే 
విషయాలను న లక్ష్య పెట్టవద్దు. వారు 
మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. 
ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు. 
కాని వారా se ys నానుండి పొందలేదు. 
వారి దర్శనాల ్న వారి కల్పనాలే. "కొంత 
మంది ప్రజలు యెహూవా యొక్క నిజమైన 
సందేశాలను సైతం అసహ్యించుకుంటారు. 
అందువల్ల ప్ర ప్రవక్తలు ఆ ప్ర జలకు రకరకాల విష 
యాలు “చెపుతారు. “మీకు శాంతి సమకూరు 
తుంది అని వారంటారు. కొంత మంది ప 
బహు మొండివారు. వారు న న 
న్ష్నదేదో అదే చేస్తారు. కావున వారికి ఆ ప్రవక్తలు, 
“బోకు ఏ కీడూ రాదు!” అని చెపుతారు 

15 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక 
సభలో* నిలవలేదు. వారిలో ఏ ఒక్కడూ 


క. (౯౪ gE డ 








సమరయ ఇది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యపు ముఖ్య పట్టణం. 
ఆ ప్రజలు మిక్కిలి నీచ కార్యాలు చేయటం వలన దేవుడే 
రాజ్యాన్ని నాశనం చేశాడు. సమరయకు షోమ్రాను మరో 
పేరు. 


పరలోక సభ పాతనిబంధన ల్‌ ంథంలోని ప ప్రజలు స్వర్గ 
నభానాయకునిగా దేవుని చిక్ర్‌ కరించి మాట్లాడేవారు. 
చూడండి రాజులు మొదటి గ్రంథము 22:19-23 యెషయా 
6:1-8; యోబు 1-2. 


867 


యెహోవాను గాని, యెహూవా వాక్కును గాని 
దర్శించలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవా 
సందేశం పట్లు శ ద్ద వహించలేదు. 

MUI 

౫౨ ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులా 
వస్తుంది! యెహోవా కోపం తగ్రమైన గాలి 
వానలా ఉంటుంది! ఆ దుష్టుల తలలు చితికి 
పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది. 

20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసే 
వరకు ఆయన కోపం చల్లారదు. అంత్యదినాల్లో 
దీనిని మీరు సరిగా అర్థం చేసికుంటారు. 

21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు. కాని 
వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి 
పరుగున పోయారు. నేను వారితో మాట్లాడ 
లేదు. కాని వారు నా పేరుతో ప ప్రవచించారు" 

2 వారు నా సర్వ సభలో నిలిచి ) ఉండినట్టయితే 
వారు నా సర్గ కాలను యూదా ప ప్రజలకు చెప్పి 
ఉండేవారు. ప్రజలు చెడు మార్గాలు తొక్క 
కుండా ఆపేపారు. వారు దుష్ట కార్యాలు చేయ 
కుండా ఆపేవారు.” 

23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను. నేను 
దూర ప్రాంతంలో కూడా దేవుడను. ఇది 
యెహోవా నుండి వచ్చిన వర్తమానం “నేను 
దూరంలో లేను! 

2 ఒక వ్యక్తి నాకు కనపడకుండా రహస్య స్థావరంలో 
దాగటానికి ప ప్రయత్నించవచ్చు. కాని వానిని 
చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే నేను 
స్వర్గంలోను, భూమి మీద సర్వత్చా వ్యాపించి 
వున్నాను!” 

౫“ పేరు మీద అబద్దాలు బోధించే ప్రవక్త 


లున్నారు. “నాకు స్వప్న దర్శనమయింది. నాకు 
స్వప్న దర్శనమయింది, అని వారంటారు. వారు అలా 


యిర్మీయా 23:19-36 


చెప్పాలి. 29నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే 
యెహోవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టి 
సమ్మాటలా ఉంటుంది. 

“కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” 
ఇది యెహోవా నుండీ * వచ్చిన వర్తమానం “ఈ 
ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగి 
'లెంచటానికి ప్ర ప్రయత్నిస్తూ ఉంటారు.* “నేను ఈ 
దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. 
వారు కల్పంచిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది 
నా సందేశమన్నట్టు నటిస్తారు. అసత్య దర్శనాలను 
బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే 
యెహోవా వాక్కు. 

“వారి అబద్దాల ద్వారా అసత్య ప్రచారాల ద్యారా 
వారు నాప ప్రజలను తపం. దోవ పట్టిస్తున్నారు. ప్ర, 
లకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను ల 
డలేదు! నా తరపున ఏమి ) చేయటానికీ నేను వారికి 
ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా 
సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు 


యెహోవా నుండి విషాద వార్త 

“యూదా ప ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక 
ఒక యాజకుడు ? గాని నిన్ను పిలిచి, “యిర్మీయా, 
యెహోవా ఏమి ప ప్రకటిస్తున్నాడు? అని అడుగవచ్చు. 
అప్పుడు వారికి సమాధానంగా, యెహోవాకు మీరే 
భారంగా* ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని కిందికి విసరి 
వేస్తాను. ఇదే యెహోవా వాక్కు. అని నీవు చెప్పు. 

సాక ప్ర ప్రవక్త గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో 
ఎవ్వరే గానో ఇది యెహోవా నుండి వచ్చినప్ర, ప కటన 

" అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, 
వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను. మీరొక 
రికొకరు ఇలా చెప్పుకోండి, యూదా ఏమి సమా 
ధానమిచ్చాడు? లేక “యెహూవా ఏమి చెప్పాడు? 





చెప్పటం నేను విన్నాను. ఎంత కాలం ఇది కొన 
సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్దాలనే ఆలో చిస్తారు. 
వారు ఆలోచించిన అబర్హాలనేర ప జలకు భోధిస్తారు. 
2యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయ 
టానికి ఈ ప్ర వక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి 
కొకరు ఈ "దౌంగ కలల గురించి చప్పుంక్‌నటం 
ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీ 
కులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు 
నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప ప్రయత్ని 
స్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, 
బూటకపు దేవత బయలును ఆరాధించారు. **ఎండు 
గడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల 
కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను 
గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పనివ్వండి. కాని నా వర్త 
మానం విన్నవాడు మాత్రం దానిని యదార్ధంగా 


ఫఅంతేగాని మరెన్నడు, "యెహోవా ప్రకటన (పెద్ద 
భారం) ” అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందు 





ఈ ప్రవక్తలు +. ఉంటారు. బహుశా ఆయన నిజమైన 
ప్రవక్తల మాటలను, భావాలను అనుకరించే దొంగ ప్రవక్తలను 
గూర్చి చెప్పుచుండవచ్చు. అలా చేయుట ద్వారా వారు 
నిజమైన మరియు దొంగ ప్రవక్తల మధ్య తేడాను గుర్తించలేని 
ప్రజలను మోసగిస్తున్నారు. 

యెహోవాకు మీరే భారంగా ఇది ద్వందార్థంగా, వ్యంగంగా 
వాడిన పదం. హెద్రీభాషలో “పెద్ద భారం' అనే పదం, 
'ప్రకటని అనే పదం ఒకే రకంగా పలుకుతాయి. ఈ పదాన్ని 
దై వావేశంలో ప్రకటనలు చేసే అర్థంలో దొంగ ప్రవక్తలు 
కూడా వాడినారు. అందువల్ల వారి విజ స్వరూపం బయట 
పడే రీతిలో యిర్మీయా వ్యంగ్యంగా అదే మాటను వారి 
పట్ల వాడినాడు. వారి బూటకపు ప్రవర్తనలో వారు దేవునికి 
భారమయ్యారని భావం, 


యిర్మీయా 23:37-25:3 


వల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ 
భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు 
మార్చివేశారు! ఆయన నిత్యుడై న సర్వశక్తిమంతుడగు 
యెహోవా? 

3గోమ్సీర్రు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక 

ప్రవక్తను, “యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు” 
అని గాని “యెహోవా ఏమి చెప్పినాడు? అని గాని 
అడగండి. కాని, “యెహోవా ప్రకటన (పెద్ద భారం) 
ఏమిటి? అని అడగవద్దు. మీరామాటలు వాడితే, 
అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: 
“మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన (పెద్ద 
భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు 
వాడవద్దని నేను మీకు చెప్పి యున్నాను. కాని నా 
సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని 
పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. 
యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను 
ఇచ్చియున్నాను. కాని మ మీ నగరాన్నీ నా 
నుండి దూరంగా పార వేస్తాను. “పె గా మీకు శాశ్వతంగా 
తలవంపులు కలిగేలా చేస్తాను. మీ? సిగ్గును మీరెన్నడూ 
మరువలేరు.” 





మంచి అంజూరపు పండ్డు, చెడ్డ అంజూరపు పండ్డు 
2 యెహోవా నాకు ఈ వస్తువులను చూపిం 
చాడు: యెహోవా మందిరం ముందు ఉంచ 
బడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. 
(నాకు ఈ దర్శనం బబులోను రాజై న; నెబుకద్నెజరు 
యెకోన్యాను* బందీగా తీసుకొని “పోయిన తరువాత 
కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము 
కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు 
యెరూషలేము నుండి తీసుకొని పోబడినారు. వారు 
బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నె 
జరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, 
లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.) *ఒక 
బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి 
వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. 
కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లు 
న్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి 
పోయాయి. 
యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని 
యెహోవా నన్ను అడిగాడు. “నేను అంజూరపు 
పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. 
చెడిపోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి 
పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధాన 
మిచ్చాను. 





యెకోన్యా రాజైన యెహోయాకీనుకు ఇది మరో పేరు. 
యెహోయాకీను క్రీ.పూ. 597లో బందీగా కొనిపోబడ్డాడు. 


868 


“పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది. 
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: 
“యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు 

కొనిపోబడ్డారు. వారి శత్చువు వారిని బబులోనుకు 
తీసుకొనిపోయాడు. ఆ ప ప్రజలు ఈ మంచి అంజూర 
పండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం 
చూపుతాను. నేను వారిని రక్షిస్తాను. నేను వారిని 
తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను 
వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని 
వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెంద 
టానికి వారిని స్థిరంగా నాటుతాను. "వారు నన్ను 
తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు 
తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి 
దేవుడను. బబులోనులో వున్న ఆ బందీలంతా 
పూర్తహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు 
గనుక నేనిదంతా చేస్తున్నాను. 

కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తిన 
టానికి పనికిరాకుండా కుళ్లి పోయిన అంజూరపు పండ్ల 
వలా అవుతాడు. సిద్మియా, అతని ఉన్నతాధి కారులు, 
యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, 
మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వ ప్రజలు 
కుళ్లిన ఈ అంజూరపు పండ్రవల ఉంటారు. 

సేనను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్ర 
లందరికీ భయంతో కూడిన విస్మయాన్లి స కళ్షిస్తుదీ! 
యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. 
వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని 
చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో 
ప్రజలు వారిని శపిస్తారు. '0వారి మీదికి కత్తిని, కరువును, 
రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు 
వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరు 
లకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము 
ఉండరు.” 





sar ad యొక్క బోధనల సంగ్రహం 
౧ 5 ప్రజలందరి గురించి యిర్మీయాకు 
చేరిన a ఇది. యోహోయాకీము 
యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో” 
ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు 
యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం 
అయ్యే సరికి నెబుకద్నెజరు బబులోనుకు రాజు 
కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం 
జరిగింది. *ప ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజ 
లందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం 
ఇచ్చాడు: 
“యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై 
మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చీ 





నాల్గవ సంవత్సరం అనగా క్రీ.పూ. 605వ సంవత్సరం. 


869 


యున్నాను. ఆమోను కుమారుడై న యోషీయా 
యూదా రాజ్యాన్ని పదమూడవ నంవత్సరంలో 
పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను: ప ప్రవక్తగా కొనసాగు 
తున్నాను. ఆనాటి నుండి ఈనాటీ ప వరకు నేను మీకు 
యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని 
మీరు వినిపించుకోలేదు. “యెహోవా తన 'సేవకులై 
ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని 
వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య 
పెట్టలేదు. 

“ఆ ప్రవక్తలు," మీ జీవిత విధానం మార్చుకోండి. 
ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్చు 
వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పిత 
రులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు 
శాశ్వతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన 
మీకిచ్చాడు. అన్య దేవతలను అనుసరించకండి. 
వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తా 
లతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల 
నాకు కోపం కల్లిస్తూ వుంది. ఇది చేయటం వల్ల 
మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!” * 


యిర్మీయా 25:4-23 


ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్తీ 
యుల దేశాన్ని కూడా వారి పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. 
ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను. 
“బబులోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయని చెప్పి 
యున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా 
ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. 
ఆ హెచ్చరికలన్నీ ఈ గృంథంలో వ్రాయబడినాయి. 
అవును. బబులోను ప్రజలు చాలా దేశాలలో పెక్కు 
మంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. 
వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను 
విధిస్తాను.” 


ప్రపంచ రాజ్యాలపై తీర్చు 
సా యేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు 
నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు 
గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. 
నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా 
దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము. 
'5వార్రీ గ్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి 





కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా 
వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు 
పూజించారు. అది నన్ను ఆగ హపర్చింది. అదే మిమ్ము 
బ్లాద్ద పెట్టింది.” 

కావున సర్వశక్తిమంతుడై న యెహోవా ఇలా 
చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు. 

9 అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజ 

లందరి కొరకు ఒకనిని పంపుతాను.” 

ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన 
నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా 
సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని 
ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ 
వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా 
దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన 
ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను 
చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం 
పొందుతారు. !ఆ స్రాంతంలో ఆనందోత్సాహాలను 
అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. 
తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం 
చేస్తాను. !!ఆ స్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా 
మారి పోతుంది. ఆ ప్రజలంతా బబులోను రాజు 
కింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు. 

12కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను 
బబులోను రాజును శిక్షిస్తాను. బబులోను రాజ్యాన్ని 
కూడా శిక్షకు గురి చేస్తాను.” 








ఇది ... కలుగజేసుకుంటున్నారు ఈ వాక్యం స్టాచీన గ్రీకు 
ప్రతులననుసరించి వ్రాయబడింది. హెబ్రీలో మాత్రం, “ 
అప్పుడు మీకు నేను హాని చేయను” అని వుంది. 


చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో 
వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్వా వారలా చేస్తారు.” 

గొకావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె 
అందుకొని యహూవా పంపిన ప ప్రజలందరి యొద్దకు 
వెళ్లాను. యెరూషలేము వాసులకు, యూదా వారికి 
ఈ ధ్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకు 
లను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా 
మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే 
ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు 
కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే 
జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది. 
' ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి 
తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య 
నాయకులను, మరియు అతని ప్రజలందరినీ 
యెహోవా కోపపు గిన్నె నుండి హల చేశాను. 

20అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు 
రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను. 
ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా 
చేశాను. వీరు అష్కెలోను, గాజ, ఎకోను నగరాల 
రాజులు, మరియు అష్టోదులో మిగిలిన రాజ్యానికి అధి 
పతులు. రము ఎదోము, మోయాబు, మరియు 
అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను. 
2తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెలో 
తాగేలా చేశాను. 

దూరదేశపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగిం 
చాను. ోోదదాను ప్రజలు, తేమానీయులు, బూజీయు 
లందరూ ఈ గిన్నాతో తాగేలా చేశాను. కణతల వద్ద 
తమ వెంటుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ 





యిర్మీయా 25:24-26:3 


గిన్నెతో తాగేలా చేశాను. *అరబి రాజులంతా ఈ 
గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో 
నివసిస్తారు. ఫోజిపీ, రాజులు, ఏలాము రాజులు, 
మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా 
చేశాను. దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు 
రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి 


870 


త్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి. అవి పెను 
తుఫానులా భూమిపై సుదూర తీరాల వరకు 
వ్యాపిస్తాయి!” 


వెం ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండీ 
మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి 





తరువాత ఒకరు వారంతా తాగలా చశాను. యహూవా 
కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా 
తాగేలా చేశాను. కాని బబులోను రాజు మాత్రం ఇతర 
రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి 
ఆఖరికి తాగుతాడు. 

ఎగోయిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి 
మంతుడై న యెహోవా ఇలా వవితునాడని ఆయా 
రాజ్యాల వారికి తెలియజేయుము: "నా కోపపు గిన్నె 
నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసు 
కోండి! కింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందు 
వల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి 
పంపుతున్నాను!” 

2ోఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి 
నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పు 
కోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలిః " 
నర్వశక్తిమంతుడై న దేవుడీ సంగతులు తెలియ 
జేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి! 
29 నా పేరుతో పిలవబడే యెరూషలేము నగరానికి 
ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు 
శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. 
అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడ 
తారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవ 
టానికి నేను కత్తిని పంపుతున్నాను.” ఇదే యెహోవా 
వాక్కు. 


30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి: 
“ఉన్నతమైన, పవిత్ర మైన తన ఆలయం నుండి 
యెహోవా ఎలుగాత్తి చాటుతున్నాడు. 
యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలుకు 
వ్యతిరేకంగా చాటుతున్నాడు. ఆయన రధ్రాక్షా 
రసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు. 

31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరు 
తుంది. అసలీ శబ్దం ఎందుకు? యెహోవా 
అన్ని దేశాల వ్రజలనూ శిక్షిన్తున్నాడు. 
యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన 
తెలియజెప్పాడు ఆయన ప్రజలపై తీర్చు 
ఇచ్చాడు. ఆయన కత్తితో దుష్ట సంహారం 
చేస్తున్నాడు.” ఇది యెహోవా నుండి వచ్చిన 
సందేశం. 

32 నర్వశక్తిముంతుడై న యెహోవా చెప్పినదే 
మంటు: “ఒక దేశాన్నుండి మరొక దేశానికి విప 





కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను 
ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు. పశువుల పేడవల 
అవి నేలపై పడి ఉంటాయి. 


* కాపరులారా (నాయకులారా), మీరు మందను 
(ప్రజలను కాయవలసి ఉంది. కాని ఓ గొప్ప 
నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి. 
గొ(రైల కాపరులారా, నేలమీద పడి బాధతో 
పొర్ణండి ఎందువల్లనంటే మీరు సంహరించబడే 
సమయం సమీపిస్తూ ఉంది. మిమ్ములను కొట్టి 
చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా 
మీరు చిందర వందరై పోతారు! 

35 గారెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే 
దొరకదు! ఆ నాయకులు తప్పించుకోలేరు! 
36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటు 
న్నాను. మంద (ప్రజలు కాపరులు రోదించటం 
నేను వింటున్నాను! యెహోవా వారి పచ్చిక 

బయశ్ర్తను (దేశం) నాశనం చేస్తున్నాడు! 

37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) 
నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి. 
యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా 
ఇది జరిగింది. 

35 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయం 
కరమైన సింహంలా యహోవా ఉన్నాడు. 
యహోవా కోపంగా ఉన్నాడు! యెహోవా 
కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది! వారి రాజ్యం 


వట్టి ఎడారిలా అయిపోయింది. 
2 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలి 
స్తున్న మొదటి సంవత్సరంలో” ఈ వర్త 
మానం యెహూవా నుండి వచ్చింది. రాజై నయ 
యాకీము యోషీయా కుమారుడు. యెహోవా ఇలా 
అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో 
నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా 


దేవాలయం వద్ద యిర్మీయా పాఠం 


ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను 


నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. 
నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు. "బహుశః 
వారునా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః 





మొదటి సంవత్సరం క్రీ.పూ. 609వ సంవత్సరం. 


871 


వారా దుర్మార్గపు జీవితాని 'ఏ విడనాడవచ్చు. వారు గనుక 
మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా 
మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల 
నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు 

చేస్తున్నాను. “నీ విధి వారికి చెప్పుము, “యెహోవా 
ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను మీకు 
అందించాను. మీరు నాకు విధేయులై, నా సూక్తులను 
పాటించాలి! నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు 
చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను 
మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు 
చెప్పేది ఆలకించలేదు. “మీరు నన్ను అనుసరించక 
పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలో 
హులో వున్న నా పవిత్ర గుడారం మాదిరిగా చేసి 
వేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరై నా తమకు గిట్టని 
నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు 
జరిగినట్టు జరగాలని కోరుకుంటాను.” 

దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు 
చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి 
వచ్చిన ప్రజలందరూ విన్నారు. గప సిఏ జలకు వన 
యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చాపు 
ముగించాడు. పిమ్మట యాజకులు, ప ప్ర వక్తలు, ప ప్రజలు 
అంతా యిర్మీయాను పట్టు కున్నారు. “ర్మ 'భయం 
కరమైన విషయాలు చెప్పి నందుకు నీవు చని 
పోవలసినదే! యెహోవా పేర అటువంటి విషయాలు 
చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర 
గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్ప 
టానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ 
నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని 
చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా 
యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో 
వారంతా యిర్మీయాను చుట్టు ముట్టూరు. 

ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న 
విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం 
నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి 
వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన 
ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు. 
"అప్పుడు యాజకులు, “ప్రవక్తలు కలిసీ పాలకుల 
తోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. 
“యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి 
అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా 
విషయాలు చెప్పటం మీరు కూడా విన్నారు” అని 
వారంతా చెప్పారు. 





నా ఆలయాన్ని ... గుడారం షిలోహులో వున్న పవిత్ర 
స్థలం బహుశః సమూయేలు కాలంలో నాశనం చేయబడి 
వుండవచ్చు. చూడండి, యిర్మీయా 7 మరియు సమూ 
యేలు మొదటి గ్రంథం 4. 


యిర్మీయా 26:4-19 


"పిమ్మట దర యూదా పాలకు లందరి 
తోను, ఇతర ప్ర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా 
చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని 
గురించి ఈ విషయాలు చెప్పమని యిహూవా నన్ను 
పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియ 
జేసినదే. ఓ జనులారా, మీ జీవిత విధానం మార్చు 
కోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! 
మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. 
మీరలా చేస్తె యెహోవా తన మనస్సు మార్చు 
కుంటాడు. యెహె హోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన 
హానికరమెన పనులు చేయడు. “ఇక నా విషయానికి 

సే నేను మీ అదీనంలో ఉన్నాను. మీకు ఏది 
ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి. 
గోకాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం 
గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక 
వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే 
కాదు మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుళ్లీ కూడ 
నేరస్థులుగా చేసిన వారవుతారు. య హోవా నిజంగా 
నన్ను సమీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం 
వాస్తవంగా యెహె హోవా నుండే వచ్చినది.” 

“16త్రరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లా 
డారు. ఆ ప్రజలు యాజకులతోను " “యిర్మీయా 
చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పిన విష 
యాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” 
అని అన్నారు. 

"అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) 
కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు: ప్ర, వక్తయైన 
మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజై న హిజ్కియా 
పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా 


ప్రజలందరికీ మీకా* ఈ విషయాలు చెప్పియున్నాడు: 





“స సర్వత మురతుడ్డ. న యెహోవా చెప్పినదే 
మంటే: సీయోను దున్నబడిన పొలంలా 
అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల 
గుట్టలా తయారవుతుంది! గుడివున్న 
పర్వతం, ఒక ఖాళీ కొండో పొదలతో 
నిండినట్టవుతుంది. 


[హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు 
హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్ర జలవ్వరూ 
మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి 


శద్దలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు 'దేవుని 





మీకా మీకా 3:12 చూడండి. 


ఖాళీ కొండ లేక “ఉన్నత స్థలము" ఈ పదము సాధారణంగా 
స్థానిక ప్రజల ఆరాధనా స్థలాలకు వాడబడుతుంది. ఇక్కడ 
ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు. 


యిర్మీయా 26:20-27:10 


సంతోష పరచాలని కోరుకునా డు. యూదా రాజ్యానికి 
కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా 
యెహోవాను సా, ర్టీంచాడు. అందువల్ల యెహోవా 
తన మనస్సు మాడ గేకునా డు. యెహోవా ముందుగా 
అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం 
యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక 
కష్టాలు తెచ్చిపెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన 
స్వంత తప్పులు. వ 

20%తంలో యెహోవా నందన ద్ర ప వచించిన 
మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు 
షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్య 
త్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే 
ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా 
కూడ చెప్పియున్నాడు. 2!రాజై న యెహోయాకీము, 
అతని సై న్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా 
నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. 
వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయా 
కీము ఊరియాను చంపగోరాడు. కొని యోహోయా 
కీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. 
ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు 
తప్పించుకు పోయాడు. 2కాని ఎల్నాతాను అనే 
వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యెహో 
యాకీము ఈజిస్ట్రకు పంపాడు. ఎలా తాను అనేవాడు. 
అక్కోరు అనేవాని కుమారుడు. 

ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి 


872 


2యుహోవా నాకం ఈ విధంగా చెప్పాడు. 
“యిర్మీయా! వారులతోను, నిలువు కష్టైతోను ఒక 
కాడి తయారు చేయి. ఆ కాడిని నీ మెడపై వేసుకో. 
తరువాత ఎదోము, మోయబు, అమ్మోను, తూరు, 
సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా 
రాజెన సిద్కియాను చూడటానికి యెరూషలేముకు 
వచ్చే ఆయా రాజ దూతల ద్వారా వర్తమానాలను 
పంపు.* *ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని 
ఆ దూతలతో ఇలా చెప్పుము. 'ఇ్ఞాయేలు దేవుడు, 
సర్వశక్తిమంతుడై న యెహోవా చె 'ప్పేదేమంటే: మీ 
యజమానులతో "నేనే భూమండలాన్ని, దానిపై ఉండే 
మనుష్యులందరినీ సృష్టించానని చెప్పండి. భూమి 
పైగల జంతుజలాన్ని కూడ నేనే సృష్టించాను. ఇదంతా 
నా గొప్ప మహిమ చేతను, నా దృఢమైన హస్తముతోను 
చేసియున్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వాని కెవని 
'కైనా ఇచ్చి వేయగలను. ఇప్పుడు ము దేశాలన్నిటినీ 
బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చి వేశాను. 
అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడ అతనికి 
లోబడి వుండేలా చేస్తాను. "దేశాలన్నీ నెబుకద్నెజరుకు, 
అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవ 
చేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం 
ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు 
బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించు 
కుంటారు. 

కోకాని ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు 











తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహో 
యాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో 
నరికి చంపమని యె హూయాకీము ఆజ్ఞ యిచ్చాడు. 
పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయ 
బడింది. 
24షాఫాను కుమారుడై న అహీకాము అనే ప్రము 

వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగా 
వున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, 
ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను 
రక్షించాడు. 


యెహోవా నెబుకద్నెజరును పాలకునిగా చేయుట 
27 యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీ 
యాకు వచ్చింది. సిద్మియా యూదాకు 
రాజైన పిమ్మట తన పరిపాలనలో నాలుగవ సంవ 
త్సరం* జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. 
రాజైన నిదియా యోషీయా కుమారుడు. 





సిద్మియా ... నాలుగవ సంవత్సరం హెట్రీ గ్రంథంలో 
యెహోయాకీము పరిపాలన ఆరంభంలో అని వుంది. 
ఇది వ్రాత పొరపాటు కావచ్చు. యిర్మీయా 28:1 నాల్గవ 
సంవత్సరం అని చెపుతుంది. మూడవ వచనం సిద్కియాను 
గురించి చపుతుంది. ఇది త్ర పూ. 594-593 వ సంవత్సరం. 


నెబుకద్నెజరుకు దాస్యం చేయటానికి నిరాకరించ 
వచ్చు. వారు అతని కాడిని తమ మెడపై పెట్టుకోటానికి 
నిరాకరించవచ్చు. (తమపై అతని ఆధిపత్యాన్ని 
తిరస్కరించ వచ్చు.) అది గనుక జరిగితే, ఆయా 
దేశాలను, రాజ్యాలను కత్తితోను, ఆకలఠితోను, రోగాల 
"తోను శిక్షిస్తాను. ఈ వర్తమానం యెహోవా నుండి 
వచ్చినది " "ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనది 
చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యం పైకి 
అతనినే వినియోగించి దానిని నాశనం చేయిస్తాను. 
కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. 
మంత్ర, విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే 
వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను 
చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన 
వారితో మాట్టాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచ 
రించే వారు చెపి ప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, 
“మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు అని 
చెపుతారు. 10కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. 
వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర 
దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. 





యిర్మీయా ... పంపు 
కాడినే పంపు.” 


అక్షరార్థ రార్లముగా “తరువాత అటువంటి 


873 


మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడి 
చేస్తాను. పైగా “మీరు వేరొక దేశంలో చనిపోతారు. 

“తమ మెడవంచి బబులోను రాజు కాడిని ధరించి 
అతనికి విధేయులై ఉన్న దేశాల వారు జీవిస్తారు. అటు 
వంటి వారిని బబులోను రాజును సేవిస్తూ తమ దేశం 
లోనే ఉండేలా చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా 
నుండి వచ్చినది “ఆయా దేశాల వారంతా తమ తమ 
స్వదేశాలలోనే ఉంటూ, తమ భూముల్లో సేద్యం 
చేసుకుంటూ ఉంటారు.” 

“యూదా రాజైన సిద్కియాకు కూడ ఇదే 
సందేశం ఇచ్చాను. నేనిలా చెప్పాను: “సిద్మియా, 
బబులోను రాజు యొక్క కాడి క్రింద నీ మెడ వుంచి 
అతనికి విధేయుడవై వుండాలి. నీవు బబులోను 
రాజుకు, అతని ప్రజలకు దాస్యం చేస్తే నీవు బతుకు 
తావు. నీవు బబులోను రాజుకు దాస్యం చేయటానికి 
ఒప్పుకొనకపోతే నీవు, నీ ప్రజలు శళువు యొక్క 
కత్తి వాత బడి, ఆకలితోను, & భయంకర రోగాలతోను 


యిర్మీయా 27:11-28:3 


గురించి ప్రార్థన చేయ నివ్వండి. ఆయా వస్తు 
సముదాయాలు బబులోనుకు తీసుకొని పోబడకుండా 
వుండేలా ఆ ప్రవక్తలను స్టా ర్ట చేయనివ్వండి.” 

19 సర్వశక్తిమంతుడై నో యు హూవా యెరూషలే 
ములో ఇంకా మిగిలివున్న వస్తువులను గూర్చి ఇది 
చెపుతున్నాడు. దేవాలయంలో స్తంభాలు, కంచు 
కోనేరు, కదిలించగల దిమ్మెలు ఇంకా ఇతరమైన వస్తు 
సామగ్రి ఉంది.* బబులోను రాజై న నెబుకద్నెజరు 
వీటిని యెరూషలేములో వదిలి వేశాడు. 

20య్రూదా రాజైన యెహోయాకీనును” బందీగా 
కొనిపోయేటప్పండు నెబుకద్నెజరు వాటన్నిటినీ 
తీసుకొని పోలేదు. రాజె న యహోూయాకీను యెహో 
యాకీము కుమారుడు. యూదా నుండి, యెరూష 
లేము నుండి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా నెబుక 
ద్నెజరు బందీలుగా పట్టుకుపోయాడు. 21దేవాలయం 
లోను, రాజభవనంలోను, మరియు యెరూషలేము 
లోను ఇంకా మిగిలివున్న వస్తువుల విషయంలో జా 











చనిపోతారు. ఇవి జరిగి తీరుతాయని యెహోవా 
చెప్పాడు! కాని అబద్ద ప్రవక్తలు మాత్రం, “నీవు 
బబులోను రాజుకు బానినవు కానేరవు అని 
స 

ప్రవక్తలు చెప్పేది వినవద్దు. ఎందువల్లనంటే 
వారు అబద్దాలు చెపుతున్నారు. నేనా ప్ర ప్రవక్తలను 
పంపలేదు.” ఇదే యెహోవా వాక్కు “ “వారు క అబద్దాలు 
బోధిస్తున్నారు. పైగా, ఆ సందేశం నా నుండి వచ్చిసదే 
అని కూడ చపుతున్నారు. కావున ఓ యూదా 
ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు 
చని పోతారు! మీకు బోధించే ఆ ప్రవక్తలు కూడా 
చనిపోతారు.” 

సేఅప్పండు యిర్మీయానై న నేను యాజకుల 
తోను, ఆ ప్రజలందరితోను ఇలా చెప్పాను: 

“యె హాస చెప్పేదేమంటే ఆ అబద్ధ ప్ర ప్రవక్తలు, 
“బబులోనీయులు యెహోవా నుండి ఎన్నో వ వస్తువులు 
తీసుకొని పోయారు. అవన్నీ శీఘ్ర మే తిరిగి తీసుకొని 
రాబడుతాయి.” అని చెపుతున్నారు. వారి మాటలు 
మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే వారు మీకు అబద్ధ 
ప్రవచాలను బోధిస్తున్నాడు. eg ప్రవక్తలు చెప్పే 
వాటిని మీరు వినవద్దు. బబులోను "రాజుకు దాస్యం 
చేయండి. మీ శిక్షను మీరు ఆమోదించండి. మీరు 
జీవిస్తారు. ఈ యెరూషలేము నగరం సర్వనాశనం 
అయ్యేలా మీరు చేయటానికి కారణమే కన్సించటం 
లేదు. !ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, 
వారికి యెహోవా సందేశం అందితే రిని ప్రార్థన 
చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల 
గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో 
యింకా మిగలిప్తున ప్ర వస్తువుల గురించి వారిని స్రార్థన 
చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని 





| వ 
ప్రజల మెడపె 


యేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడై న యెహోవా 
ఇలా చెపుతున్నాడు. ఆ వస్తువులన్ని బబులోనుకు 
తీసుకొని పోబడతాయి. 2నేను వాటిని తిరిగి తీసుకొని 
వచ్చే రోజు వరకు అవి అక్కడే వుంచబడతాయి.” 
ఇది యెహోవా వాక్కు. “పిమ్మట వాటిని నేను 
తీసుకొని వస్తాను. తిరిగి వాటిని యధాస్థానంలో 
వుంచుతాను. 
అబద్ధ ప్ర ప్రవక్త హనన్యా 

యూదా రోజాగా సిద్మియా పాలన నాలుగు 
28 సంవత్సరాలు” దాటి ఐదవ నెల గడుస్తూ 
ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్టాడాడు. హనన్యా 
తండ్రి చేరు అజ్య్ఞూరు. హనన్యా గిబియోను ప పట్టణవాసి. 
హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాల 
యంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు 
అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా 
చెప్పాడు. “ఇశ్రా యేలీయుల దేవుడు, సర్వశక్తిమంతు 
డగు యెహోవా ఇలా చెపుతున్నాడు. “యూదా 
బబులోను రాజు వుంచిన కాడిని నేను 
విరిచి వేస్తాను. "రెండు సంవత్సరాలు గడిచేలోగా 
యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుక 
ద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి 
తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులో 
నుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను 





స్తంభాలు ... వుంది వివరాలకు చూడండి రాజుల మొదటి 


గ్రంథం 723-37: 


యోహోయాకీను 
కూడ పిలుస్తారు. 


ఇతనినే యెకొన్యా అని, కొన్యా అని 


నాలుగు సంవత్సరాలు ఇది క్రీ.పూ. 594వ సంవ త్సరం. 


యిర్మీయా 28:4-29:5 


తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను. *యూదా 
రాజైన యెవె హోయాకీనును కూడా ఈ స్థానానికి 
నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెపె హూయాకీము 
కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ 
ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా 
ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను. ఇది 
యెహోవా నుంచి వచ్చిన నమాచారం "కావున 
బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన 
కాడిని నేను విరుగగొడతాను!' ” 

అప్పుడు ప్ర, ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు 
ఇలా సమాధానం చెప్పాడు. వారు 5 దేవాలయంలో 
నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ 
చరనం ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు. 

హన న్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! 
నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన 
వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బలము 
నుంచి దేవాలయ నంబంధిత వన్తువులన్నీటినీ 
యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బల 
వంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన 

ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని 
వచ్చు గాక! 

గోకాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, 
మీరందరు నేను చెప్పేది వినండి. శీహనన్యా! నీవు, 
నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు 
కాలంలో (ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా 
సామ్రాజ్యాలకు యుద్దాలు, కరువులు, భయంకరమైన 
రోగాలు వస్తాయని హరు చెప్పియున్నారు. 5ోకాని 
మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చెప్పే 

ప్రవక్త నిజంగా యో హోవాచే పంపబడినవాడేనా అని 
'మనం నిర్దారణ చేయవలసి వుంది. ఆప ప్రవక్త చెప్పినది 
నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యా 
పంపబడిన వాడని ప ప్రజలు తెలుసుకోవచ్చు.” 

"యిర్మీయా "బక కాడిని తన మెడకు తగిలించు 
కుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా ఆ కాడిని యిర్మీయా 
మెడనుండి తీసి విరుగగొట్టాడు. ''పిమ్మట అక్కడ 
చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా 


874 


ఇలా చెప్పుము, “యెహోవా ఇలా అంటున్నాడు, 
నీవు చెక్కతో చేయబడిన కాడిని విరుగగొట్టావు. కాని 
దానికి బదులు నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను.” 
Hag, యేలీయుల దేవుడు, నర్వశక్తిమంతుడై న 
అయిన యెహోవా ఇలా అన్నాడు: "ఆ దేశాలన్నిటి 
పైన నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను. బబులోను 
రాజు నెబుకద్నెజరుకు వారంతా దాస్యం చేయాలనే 
ఉద్దేశంతో నేనలా చేస్తున్నాను. వారు అతనికి బాని 
సలవుతారు. కూరమృగాలను కూడ అదుపులో పెట్టగల 
శక్తిని నెబుకధ్నుజరుకం. ప, ప సాదిస్తాను. ము 
(ఆప్పుడు ప్రవక్త యిర్మీయా ప్ర, ప్రవక్త హనన్యా 
వద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “హనన్యా, వినుము! 
యహోవా నిన్ను పంపలేదు. కాని యూదా ప్రజలు 
అబద్దాలు నమ్మేలా చేశావు. అందువల్ల యె= వూ 
ఇలా చెపుతున్నాడు,” హనన్యా, త్వరలో నిన్ను ఈ 


ప్రపంచం నుండి తీసుకొని వెళతాను. ఈ మ 


నీవు చనిపోతావు. ఎందువల్లనంటే ప్రజలు యెహె 
వాకు వ్యతిరేకంగా తిరిగేలా సృ బోధెంచావు ee? 

గొహనన్యా అదే సంవత్సరం ఏడవ నెలలో చని 
పోయాడు. 


బబులోనులో బందీలుగా ఉన్న యూదులకు లేఖ 

౧ బబులోనులో బందీలుగా” వున్న యూదు 

9 లకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులో 
నులో ఉంటయి పెద్దలకు (నాయకులు), యాజకు 
లకు, ప్రవక్తలకు, తదితర ప ప్రజలకు అతడు దానిని 
పంపాడు! వీరంతా నెబుకదెః ్నజరుచే యెరూషలేము 
నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే. రాజై న్‌ 
యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూష 
లోముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, 
లోహపు పనివారు మొదలై న వారంతా యెరూషలేము 
నుండి తీసుకొని పోబడిన పిమ్మట ఈ లేఖ పంప 
బడింది) *బబులోనులోని రాజై న నెబుకద్నెజరు 
వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన 
సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను 
కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు 








చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, “ఇదే 
రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని 
నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప ప్రపంచ దేశాల 
న్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలం 
లోపల నేనా కాడిని విరిచివేస్తాను.” 

హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా 
దేవాలయం నుండి వెళ్లి పోయాడు. 

తరువాత యెహోవా సందేశం యిర్మీ యాకు 
వచ్చింది. యిర్మీయా మెడ నున్న కాడిని తీసి హనన్యా 
విరచి వేసిన తరువాత ఇది జరిగింది. యెహోవా 
యిర్మీయాతో ఇలా చెప్పాడు, “నీవు వెళ్లి హనన్యాతో 


తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో 
యిలా వ్రాయబడివుంది. 

“ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు 
అయిన యెహోవా యెరూషలేము నుండి బబులో 
నుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి 
ఈ విషయాలు చెపుతున్నాడు. కిరు ఇండ్లు కట్టు 
కొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండి. 
తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి. 





బబులోనులో బందీలు బబులోనుకు బందీలుగా కొని 
పోబడిన యూదా జాతివారు అని యిక్కడ అర్ధం. 


875 


వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ణిల్లండి. మీ 
కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ 
కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు 
కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం 
మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి 
బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా 
బలం తగ్గిపోకూడదు. ”నేను మిమ్ములను పంపిన నగరా 
నికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసి 
స్తున్న నగర శ్రేయస్సుకు మీరు స్రార్థనలు చేయండి. 
ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ 
శాంతి లభిస్తుంది.” తర రల దేవుడు, సర్వ 
శక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ 
ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో 
మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు. 
వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్త 
మానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని 
నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు. 





సీయెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: 
“బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బల 
మైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులో 
నులో నివసిస్తున్న మీ వద్దకు వస్తాను. మిమ్మల్ని 
తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను 
మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెర వేర్చు 
తాను. "ఇది నేనెందుకు చ తులా రలు మీ 
అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు 
తెలుసు.” ఇది యెహోవా నుండీ వచ్చిన 
సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నో 
మంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయా 
లని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, 
మంచి భవిష్యత్తును కలుగజేయ టానికి వ్యూహ 
రచన చేస్తాను. 'అప్పుడు మీరు నా పేరున 
నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను 
స్రార్థిస్తారు. నేను మీ స్టార్ధన ఆలకిస్తాను. మీరు 
నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ 
పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను 
కనుగొంటారు. మీరు నన్ను కనుగొనేలా నేనే 
చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి 
వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి 
కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని 
ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. 
కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ స్రాంతాలకు 
నేను పంపియున్నానో ఆయా సా ంతాలనుండి 
మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే 
యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ 
ప్రదేశానికి తీసుకొని వస్తాను.” 

సోఅయితే యెహోవా మాకు ఇక్కడ బబు 


ప్రవక్తలను నా సందేశం ఆ 


యిరీ గయా 29:6-22 


లోనులో ప 
చెప్పవచ్చు. 
'5కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా 
ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా 
ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు 
సింహాసనంపై కూర్చున్న రాజును గురించి, 
యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్ర, 
విషయమై నే మాట్టాడుతున్నాను. గహక 
మంతుడై స యెహోవా యిలా వ. 
“యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్ర, 
పైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, న 
రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా 
కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలా వారిని 
చేస్తాను. శయెరూషలేములో ఇంకా వున్న వారిని 
నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను 
వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయం 
కర విపత్తులను మాచి ప్రపంచ రాజ్యాలనీ 
భయభ్బాంతులయ్యేందుకే నేనిది చేయదల 
చాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి 
సంభ వించిన విపత్తును గురించి విన్నషప్ర ప జలంతా 
సంభ్ర మాశ్ళర్యాలతో నిండిపోతారు. ప్రజలు 
తమో శత్రువులకు కీడు తలంచినపుడు వీరికి 
జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను 
వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ 
వారు అవమానాల పాలవుతారు. 'యెరూష 
లేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు 
గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే 
యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక 
పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన 


ప్రువక్తలనిచ్చియున్నాడు” అని మీరు 


ప్రజలకు అంద 
జేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు 
వినలేదు.” ఇది యెహోవా వాక్కు. 29 “మీరంతా 
బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి 
బబులోనుకు పోవల సిందిగా బలవంతం చేశాను. 
కావున, యెహోవా సందేశం వినండి.” 
2!సర్వశక్తిమంతుడై న యెహోవా కోలాయా 
కుమారుడై న అహాబును గురించి, మయశేయా 
కుమారుడై న సిద్క్మియాను గురించి ఇలా చెపు 
తున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు 
అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం 
నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు 
అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను 
బబులోను రాజై న నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. 
అప్పుడు నెబుకద్నెజరు బబులోనులో బందీ 
లుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను 
చంపుతాడు. యూదా జాతి బరదీలరతా తమ 
శత్రువులకు కీడు తలంచినప్పండు వీరికి జరిగిన 


యిర్మీయా 29:23-30:7 


శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా 
శాషగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి 
పోతారు. బందీలంతా ఇలా అంటారు: “సిద్కి 
యాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ 
యెహోవా పట్టించు గాక! బబులోను రాజు 
వారిద్దరినీ అగ్నిలో కార్చివేశాడు!' *ఆ ప్రవక్త 
లిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ 
కార్యాలు చేశారు. తమ పారుగు వారి భార్యలతో 
వ్యభిచారం చేశారు. వారు అబద్దాలు కూడ 
చెప్పారు. పై. సెగా వాటిని యెపె హోవానై న నానుండి 
వచ్చిన సరిదేశంగా చెప్పుకున్నారు. ఈ పను 
లన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండ 
లేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి 
నేనే సాక్షిని” ఇది యెహోవా నుండీ వచ్చిన 
వర్తమానం. 


షెమయాకు దేవుని సందేశం 

24్వామయాకు కూడ ఒక నందేశం ఇవ్వు. 
షెమయా నెహెలామీయుడు. చేఇ్రాయేలు దేవుడు 
సర్వశక్తుడుఅయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. 
“షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలంద 
రికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా 
కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు 
లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. 
అంతేగాని యహోవా అధికారంతో పంపలేదు. 
కషెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. 
“జాఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా 
స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణా 
ధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలాో ప్ర వర్తించే 
ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, 
నీవు నిర ందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య” 
దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం 
వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు. *ఇప్పుడు 
యిర్మీయా ప్ర వక్తలా ప్రవర్తిస్తున్నాడు. కావున నీవతనిని 
ఎందువల్ల నిర్భందించలేదు? బబులోనులో వున్న 
మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. 
ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి “బబులోనులో వున్న 
ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున 
ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, 
మీరు పండించిన పండ్లను తినండి.” 





పిచ్చివానిలా షెమయా ఇక్కడ యిర్మీయాను గురించి 
పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి 27-28 వచనములు. 
బొండ కొయ్య నిందితుల, నేరస్థుల కాళ్లకు కదలకుండా 
కొయ్య చెక్కలు బిగించుట. 

ఇనుప చక్రం మెడకు ఇనుప చక్రం వేసి దానికి గొలుసులు 
తగిలించుట వంటివి స్ట్రాచీన కాలంలో దండనో పాయాలు. 


876 


బీప్పవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడై న 
జెఫన్యా చదివి వినిపించాడు. * పిమ్మట యిర్మీయాకు 
యిహోవా నుండి వర్తమానం వచ్చింది. 
“యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న 
బందీలందరికి పంపించుము “నెహెలామీయుడై న షెమ 
యాను గురించి యహోవా ఇలా అంటున్నాడు. 
ఇషెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని 
పంపలేదు. షమయో ఒక అబధ్ధాన్ని మీరు నమ్మేలా 
చేశాడు. షమయా అలా చేనీన కారణంగా 
వ హోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో 

నెహెలామీయుడై న షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా 
అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను 
చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.” ఇదే 
యెహోవా వాక్కు “ప్రజలు యెహోవాకు వ్యతిరే 
కంగా తిరిగేలా "షమయా బోధించాడు గనుక నేను 
షమయాను శిక్షస్తాను.” 


ఆశాజనకమైన వాగ్దానాలు 
30: వర్తమానం es యెహోవా 
నుండి వచ్చింది. “ఇశ్రాయేలీయుల దేవుడైన 
యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో 
మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో 
(వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) రాయాలి. 
పేఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, 
యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు 
వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకు 
లకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా 
చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యాన్ని స్వంతం 
చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు. 
యెహోవా సందశాన్ని ఇశ్రాయలు, యూదా ప్రజ 
లను గూర్చి చెప్పాడు. యెహోవా చెప్పినది ఇలా 
ఉంది: 








“భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం 
వింటున్నాం! (ప్రజలు భీతావహులయ్యారు! 
వారికి శాంతి లేదు! 

6 ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము: 
ఎవడె నా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? 
అసరిభవం! అయితే ప్రతి బలపంతుడు పురిటి 
నొప్పులతో బాధపడే స్త్రీవలే తన కడుపు పట్టు 
కొనటం నేనెందుకు చోస్తున్నాను? ఎందువల్ల 
ప్రతివాని ముఖం శవంలా తెల్లనై ఎలవల 
తుంది? ఎందుకంటే పురుషులు “మిక్కిలి భయ 
పడి ఉన్నారు! 

7” “యాకోబుకు ఇది గొప్ప సంకట సమయం. 
ఇది బహు కష్ట కాలం. ఇటువంటి కాలం మరి 
ఉండబోదు. అయినా యాకోబు సంరక్షింప 
బడతాడు. 


877 


కోఅప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా (ప్రజల 
మెడపై కాడిని విరచి వేస్తాను.” ఇది సర్వకక్తిమంతుడై న 
యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని 
బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ 
మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని 
బలవంతం చేయరు. ఇశ్రాయేలు, యూదా (ప్రజలు 
విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! 
వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి 
రాజైన దావీదుకు” వారు సేవచేస్తారు. ఆ రాజును 
నేను వారివద్దకు పంపుతాను. 





10 “కావున నా సేవకుడవెన యాకోబూ, నీవు 
భయపడవద్దు!” ఇదే యెహోవా వాక్కు: “ఇశ్రా 
యేలూ, భయపడవద్దు! ఆ సుదూర దేశంనుండి 
నిన్ను నేను రక్షిస్తాను. ఆ దూర దేశంలో మీరు 
బందిలై వున్నారు. మీ సంతతివారిని ఆ భూమి 
నుండి తిరిగి తీసుకొస్తాను. యాకోబుకు తిరిగి 
శాంతి సమకూరుతుంది. (ప్రజలు యాకోబును 
బాధ పెట్టరు. నా ప్రజలను భయ పెట్టుటకు 
ఇక శత్రువులుండరు. 

శే ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో 

వున్నాను!” ఇదే యెహోవా వాక్కు. “నేను 

మిమ్మల్ని రక్షిస్తాను. సన మిమ్మల్ని ఆయా 
దేశాలకు చెదరగొట్టాను. కాని ఆ రాజ్యాలను 
నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నిజం. నేనా 
దేశాలను నాశనం చేస్తాను. కాని నేను మిమ్మల్ని 
మాత్రం నాశనం చేయను. అయితే మీరు చేసిన 
దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. నేను 
మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.” 

యెహోవా ఇలా అంటున్నాడు: “ఓ ఇశ్రాయేలు, 
యూదా (ప్రజలారా, మీకు బాగుకాని గాయం 
ఉంది. మీకు తగిలిన దెబ్బ నయం కానిది. 

13 మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు. 
అందుచేత మీరు స్వస్థపర్చబడరు. 

“ మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు. 
అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టం 
చుకోవు. మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని 
మర్చిపోయారు. ఒక శతువువలె మిమ్మల్ని 
గాయపర్చాను! మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షిం 
చాను! మీరు చేసిన ఘోరమెన నేరం కారణంగా 
నేనలా చేశాను. మీరు చేసిన్‌ అనేక పాపాల కార 
ణంగా నేనలాచేశాను. 

15 ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి 
ఎందుకు రోదిస్తున్నారు. మీ గాయం బాధాకర 





రాజైన దావీదు ఈ దావీదు మరో ఇశ్రాయేలు రాజు. ఇతను 
కూడ దావీదు రాజులా ఖ్యాతి చెందిన వాడు. 


యిరీ శ్రియా 30:8-23 


మైనది. పైగా దానికి చికిత్స లేదు. ఘోరమైన 
మీ అపరాధం కారణంగా, యెహోవానై న నను 
మీకవన్నీ కలుగజేశాను. మీరు చేసిన అనేక 
పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగ 
జేశాను. 
ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. 
కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. 
ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీల 
వుతారు! ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొంది 
యున్నాను. కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు 
దోచుకుంటారు. ఆ (ప్రజలు యుద్దంలో మీ 
వస్తువులను తీసుకున్నారు. అలాగే యితరులు 
యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు. 

1” అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చు 
తాను. మీ గాయాలన్నీ మాన్సుతాను.” ఇదే 
యెహోవా వాక్కు. “ఎందువల్లననగా అన్యులు 
మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు. "సీయోనును 
ఎవ్వరూ లెక్కచేయరు' అని వారన్నారు!” 

15 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “యాకోబు 
సంతానం ఇప్పుడు బందీలై యున్నారు. కాని 
వారు తిరిగివస్తారు. యాకోబు నివాసులపై నేను 
కనికరం కలిగివుంటాను. నగరమంతా* కూలి 
పోయిన భవనాలతో కప్పుబడిన కొండలా ఉంది. 
కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది. రాజ 
భవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి 
నిర్మింపబడుతుంది. 
ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలుఆలపిస్తారు. 
ఉల్టాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి. వారి 
సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను. ఇశ్రా 
యేలు, యూదా అల్బ రాజ్యాలుగా ఉండవు. 
వాటికి కీర్తిప్రతిష్టలు కలుగజేస్తాను. ఎవ్వరూ 
వారిని చిన్నచూపు చూడరు. 

20“యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంత 
రించుకుంటుంది. ఇశ్రాయేలు, యూదా (ప్రజ 
లను నేను శక్తివంతులుగా చేస్తాను. అంతేగాదు; 
వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను. 

2! వారి స్వజనులలో ఒకడు వారికి నాయకత్వం 
వహిస్తాడు. ఆ పాలకుడు నా ప్రజలలోనుండే 
వస్తాడు. నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు 
రాగలరు. అందుచేత ఆ నాయకుని నావద్దకు 
పిలుస్తాను. అతడు నాకు సన్నిహితుడవుతాడు. 

2] మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీ దేవుడనై 
ఉంటాను. 

బో“యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు! ఆయన 


16 


19 





నగరము నగరమనగా యెరూషలేము కావచ్చును. కాని ఇశ్రా 
యేలు యూదాలోని నగరాలన్నీ అని కూడా అర్ధం కావచ్చు. 


యిర్మీయా 30:24-31:14 


(ప్రజలను శిక్షించినాడు. ఆ శిక్ష తుఫానులా వచ్చి 
పడింది. ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా 
వచ్చి పడింది. 

= తన వథకం (ప్రకారం అన్నీ జరిగేవరకు 
యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు. ఆ రోజు 
సంభవించినప్పుడు (అంత్య దినాల్లో) మీరు 


అర్థం చేసుకుంటారు.” 


కొత్త ఇశ్రాయేలు 
3 1. “ఆ సమయంలో ఇశ్రాయేలు వంశస్థులందరికి 
నేను దేవుడనై యుందును. వారు నా 
ప్రజలై యుందురు” ఈ వర్తమానం యెహోవా నుండి 
వచ్చినది. 


? యెహోవా ఇలా చెపుతున్నాడు: “శత్రువు 
యొక్క కత్తికి గురికాకుండా కొంతమంది మిగిలి 
పోతారు. వారికి ఎడారిలో ఆదరణ లభిస్తుంది. 
ఇశ్రాయేలు విశ్రాంతికొరకు అన్వేషిస్తూ అక్కడికి 
వెళ్తుంది.” “యెహోవా తన (ప్రజలకు దూరము 
"నుండి దర్శనమిస్తాడు. 
ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని 
నేను శాశ్వతమైన (ప్రేమతో (ప్రేమిస్తున్నాను. 
అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూ 
వచ్చాను. నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను. 
* ఓ నా ఇశ్రాయేలు కన్యకా, నిన్ను నేను పునర్ని 
ర్మిస్తాను. నీవు మరల ఒక దేశంలా అవుతావు. 
నీవు మరలా తంబుర మీటుతావు. వేడుక చేసికొనే 
ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు. 
న్‌ ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు 
పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు. సమరయ 
నగర పరిసరాల్లో వున్న కొండలనిండా మీరు 
గాక్ష తోటలు పెంచుతారు. ఆ గాక్షా తోటల 
ఫల సాయాన్ని రైతులంతా అనుభవిస్తారు. 
6 కావలి వారు ఈ వర్తమానాన్ని చాటే సమయం 


3 


878 


దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా 
రక్షించినాడు!” 

8 ఉత్తరాన గల దేశం నుండి ఇశ్రాయేలీయులను 
తీసికొని వస్తానని తెలిసికొనండి. భూమి మీద 
వివిధ దూర దేశాలలో చెదరియున్న ఇశ్రాయే 
లును నేను తిరిగి కూడదీస్తాను. వారిలో చాలా 
మంది గుడ్డి వారు. కుంటి వారు అయ్యారు. 


కొందరు స్‌ స్త్రీలు నిండు గర్భులలా కనటానికి 
సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ప ప్రజలు తిరిగి 
వస్తారు. 


* వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో 
దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని 
ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల 
పక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా 
తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా 
విధంగా వారికి దారీ. చూపుతాను. కారణమేమంటే 
నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎప్టా 
యిము నా ప్రథమ పుళ్చుడు. 

10*ఓ రాజ్యములారా (ప్రజలారా, యెహోవా 

యొక్క ఈ వర్తమానం వినండి! ఈ సందేశాన్ని 

దూర సముద్రతీర వాసులందరికి తెలియ 
జెప్పండి. “ఇశ్రాయేలు ప్ర ప్రజలను చెల్లా చెదరు 
చేసిన ఆ సర్వోన తుడే తే తరిగి వారందరినీ ఒక్క 
చోటికి కూడదీస్తాడు. గొ[రైల కాపరిలా తన 

మందను (ప్ర, జలను కాచి రక్షిస్తాడు. శ 

11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు. 
యెహోవా తన ప ప్రజలను వారి కంలు బల 
వంతుల బారి నుండి. రక్షిస్తాడు.” 

2 ఇకా యేలు ప్రజలు సేయోను కొండ పైకి 
వస్తోరు. వారో ఆనందంతో కేకలు వేస్తారు. 
యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల 
కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగి 
పోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, 





వస్తుంది: “రండి మనమంతా సీయోనుకు వెళ్లి 
మన దేవుడై. న యిహూవాను ఆరాధించుదాము! 
కొండల 'న్రాంతమైన ఎప్పాయిములో కూడ 
కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!” 
7 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సంతోషంగా 
ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి! 
రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విష 
యంలో ఎలుగెత్తి చాటండి. మీ స్తుతి గీతాలు 
పాడండి! ఇలా చాటి చెప్పండి: “యెహోవా 
తన ప్రజలను కాపాడినాడు!* ఇశ్రాయేలు 








యెహోవా ... కాపాడినాడు యెహోవానీ ప 
కాపాడుము అని పాఠాంతరం. 


ప్రజలను 


కొత్త ధ్రాక్షారసాన్ని, నూనెను, గెరె పిల్లలను, 
ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే 
ఒక తోటలా వారు విలసిల్లుతారు. ఇశ్రాయేలు 
ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది 
పెట్టబడరు. 

3 ఇశ్రాయేలు యువతులంతా నంతోషంతో 
నాట్యం చేస్తారు. యువకులు, వృద్దులు 
నాట్యంలో పాల్గొంటారు. వారి విచారాన్ని సంతో 
షంగా మార్చుతాను. ఇశ్రాయేలు ప్రజలను 
ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా 
మార్చుతాను! 

“1 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకు 
తుంది. నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు 


879 


నిండిపోయి తృప్తి చెందుతారు!” ఈ వర్తమానం 
యెహోవా నుండి వచ్చినది! 
యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: “రామాలో 
రోదన వినవచ్చింది. అది ఒక తీవ్ర మైన రోదన; 
గొప్ప విషాదం. రాహేలు* తన పిల్లలు హతులైన 
కారణంగా ఆపు ఓదార్చు పాందులటకం 
నిరాకరిస్తుంది.” 
కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విల 
పించుట ఆపి వేయిము. నీవు కంటి తడి 
పెట్టవద్దు! నీ పనికి తగిన ప్రతిఫలం నీకు 
దక్కుతుంది!” ఇది యెహోవా సందేశం. “క్ర్రా 
యేలు ప్రజలు తమ శత్రు, రాజ్యం నుండి తిరిగి 
వస్తారు. 

"7 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు 
ఆశతో ఎదురు చూడుము.” ఇది యెహోవా 
వాక్కు. “నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు. 

15 ఎఏస్ట్రాయిము విలపిన్తున్నట్టు నేను విన్నాను. 
ఎప్పాయిము ఇలా అంటూవుండగా నేను 
విన్నాను: “యెహోవా, నీవు నిజంగా నన్ను 
శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చు 
కున్నాను. నేనిక ఎన్నడూ తర్భీతు పొందని 
కోడెదూడలా ఉన్నాను. దయచేసి నన్ను శిక్షిం 
చటం మానివేయుము. నేను తిరిగి నీ యొద్దకు 
వస్తాను. నీవే నిజమెన నా యెహోవా దేవుడవు. 

19 యెహోవా, నేను నీకు దూరమయ్యాను. కాని 
నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను. 
కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, 
హృదయ పరివర్తన కలిగియున్నాను. నా చిన్న 
తనంలో నేను చేసిన మూర్జపు పనులకు సిగ్గుపడి 
కలవరపడి యున్నాను.” 

2 దేవుడు ఇలా చెప్పు చున్నాడు: “ఎఫ్రాయిము 
నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను 
నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్టాయి 
ముకు వ్యతిరేకంగా తరచు మాట్టాడియున్నాను. 
అయినా నేను అతనిని జ్ఞాపకం చేసికుంటూ 
ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. 
నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” 
ఇది యెహోవా సందేశం. 
“ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెల 
కొల్పండి. ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను 
నిలబెట్టండి. మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి. 
మీరు పయనించే దారిని శ్రద్దగా పరిశీలిస్తూ 
ఉండండి. ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి 
రమ్ము! నీ నగరాలకు తిరిగిరా. 


21 





రాహేలు ఈమె యాకోబు భార్య, కాని బబులోనుతో 
యుద్దంలో చనిపోయిన తమ భర్తల, కుమారుల కారకు 
విలపించే స్త్రీ లందరు అని పాఠాంతరం. 


యిర్మీయా 31:15-29 


22 నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు. కాని 
ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. 
ఎప్పుడు ఇంటికి వస్తావు ? నీ దేశంలో ఒక 
నూతనమైన దానిని యెహోవా సృష్టించి 
నప్పుడు ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.” 


బోఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన 
యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు 
నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను 
నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో 
యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళీ 
ఇలా అంటారు: “ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర 
పర్వత్రమా, యెహోవా నిను దీవించు గాక!” 

“యూదా పట్లణాలలోని ప్రజలంతా శాంతి 
యుత సహజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా 
తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాం 
తంగా కలిసి జీవిస్తారు. బలహీనులకు, అలసిపోయిన 
ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న 
వారి కోరికను తీరుస్తాను.” 

అది విన్న తరువాత నేను (యిర్మీయా) 
మేల్కొని చూట్టూ చూశాను. అదెంతో హాయిని 
గూర్చిన నిద్ర. 

వ్యా యేలు వంశీయులు, యూదా వంశీయులు 
అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తు 
న్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, 
వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయ 
పడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి 
దానిని పెంచినట్టుగా ఉంటుంది. గతంలో ఇశ్రా 
యేలు, యూదావారు చేసే కార్యకలాపాల పై నేను 
నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం 
కోసళంననూవావ్‌ ఉన్నాను. సమయం వచ్చింది; 
వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు 
కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని 
రావటానికి, వారిని బలపర్చటానికి నను వారిని 
గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన 
వర్తమానం. 

ఆ సమయంలో ప్రజలు ఈ సామెత చెప్పరు: 


తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు, కాని పిల్లల పళ్ళు 
పులిశాయి.* 





ఒక ... ఆవరిస్తుంది వాక్యం సులభ గ్రాహ్యం కాదు. 
యిర్మీయా కాలంలో వాడుకలో వున్న ఒక సామెతలో 
ఈ వాక్యం భాగం కావచ్చు. 


ఓ నీతిగల ... దీవించు గాక సీయోను పర్వతానికి, 
దానిమీద నిర్మించిన దేవాలయానికి ఇది ఒక ఆశీర్వ చనం. 


తండ్రులు ... పులిశాయి తల్లిదండ్రులు చేసిన నేరానికి 
పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని దీని అర్ధం. 
ర చె ఆ థ 


యిర్మీయా 31:30-32:7 


కాని ప్రతివాడు తన పాపాల కారణంగా చని 
పోతాడు. పుల్లని ధ్రాక్షా తిన్న వాని పండ్లే పులుస్తాయి.” 


కొత్త ఒడంబడిక 

31“ యేలు వంశంతోను, యూదా వంశంతోను 
నేనొక కొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం 
ఆసన్న మవుతూ ఉంది. *ఇది నేను వారి పూర్వీకు 
లతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా 
చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి 
నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను 
వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను 
ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి 
వచి నది. 

“భవిష్యత్తులో నేను ఇశ్రాయేలులో ఈ రకమైన 
ఒడంబడిక చేసికుంటాను.” ఇదే యెహోవా వాక్కు. 
“నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. 
పైగా వాటిని వారి హ హృదయాల మీద రాస్తాను. నేను 
పారి దేవుణ్ణి, వారు నా ప్రజలై ఉందురు. కోయిహై 
వాను గురించి తెలిసికొ నేందుకు ప ప్రజలు వారి ae 
వారికి, బంధువులకు బోధించనక్కర లేదు. ఎందువల్ల 
నంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం 
లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా 
వాక్కు- “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమి 
స్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకోనను.” 


యెహోవా ఇశ్రాయేలును విడవక పోవటం 
35 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సూర్యుడు 
పగలు ప్రకాశించేలా యెహోవా చేశాడు. 
చంద్రుడు, నక్షత్రాలు రాత్రి పూట కాంతిని వద 
జల్లేలా యెహోవా చేశాడు. నముద్దాలను 
ఘోషింపజేసి అలలు తీరాన్ని ముంచెత్తేలా 
చేసిందీ యెహోవాయే. ,ఆయన పేరే సర్వశక్తి 
మంతుడగు యెహోవా.” 
యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: 
“ఇశ్రాయేలు సంతతి ఒక రాజ్యంగా జాతిగా 
ఉండుట ఎప్పుడూ మానరు. సూర్య చంద్ర, 
నక్షత్ర సముద్రాలపై నా అదుపు తప్పిన నాడు 
మాత్రమే వారు రాజ్యంగా జాతిగా ఉండలేరు.” 
యెహ హోవా ఇలా చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు 
సంతతిని నేనెన్నడు తిరస్కరించను. ప్రజలు 
ఆకాశాన్ని కొలవగలిగిననాడు, వారు భూమి 
యొక్క సర్వ రహస్యాలను తెలిసికోగలిగిననాడు! 
నేను ఇశ్రాయలీయుల సంతతి వారిని తిరస్క 
రిస్తాను. అప్పుడు మాత్రం వారు చేసిన అకృ 
త్యాల కారణంగా నేను వారిని తిరస్కరిస్తాను.” 
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం. 


37 


880 


కొత్త యెరూషలేము 
3కయుహోవా నిమిత్తం యెరూషలేము నగరం 
తిరిగి నిర్మింపబడే రోజులు వస్తున్నాయి. ఇదే 
యెహోవా వాక్కు. హనన్యేలు బురుజు నుండీ మూల 
ద్వారం వరకు మొత్తం నగరమంతా తిరిగి కట్టబడు 
తుంది. భూమి కొలత గీత గొలుసు మూల ద్వారం 
wa గారెబు కొండ వరకును, అక్కడ నుండి గోయా 
ప్రదేశం వరకు పరచబడుతుంది. *ిశవాలను, 
మ. పడవేసిన లోయ అంతా యెహోవాకు 
పవిత్రమైనదిగా ఉంటుంది. తూర్పున వున్న కిద్దోను 
లోయకు ఎగువనున్న భూములన్ని గుర్రాల ద్వారం 
వరకు అన్నీ కలపబడుతాయి. యెరూషలేము నగరం 
మరెన్నడు విచ్చిన్నం చేయబడదు. నాశనం చేయ 
బడదు.” 


యిర్మీయా భూమిని కొనుట 

యూదా రాజె న సిద్మియా పాలనలో పదవ 
HI గడుస్తు ఉండగా యెహోవా 
నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. 
సిద్మియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా 
నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో 
ఇది జరిగింది. *ఆ సమయంలో బబులోను రాజు 
న్యం యెరూషలేమును ముట్టుడిస్తూ వచ్చింది. 
(రేయూదా రాజైన సిద్కియా 'యిర్మీయాను ఆ 


ప్రదేశంలో ఖై ఖెదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్య 


వాణి సిద్కాయాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా 
చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, “యెరూషలేము 
నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబో 
తున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వాధీనపర్చు 
కుంటాడు. “కల్తీయుల సైనికుల నుండి యూదా 
రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చ 
యంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. 
సిద్మియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖా 
ముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని 
తన కన్నులతో చూస్తాడు. బబులోను రాజు సిద్కి 
యాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను 
నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.” ఇదే 
యెహోవా వాక్కు. “నీవు కల్టీయుల సైన్యంతో 
పోరాడినా నీవు గెలవలేవు.”) 

6యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, 
“యహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం 
ఇలా ఉంది: ”నీ పినతండ్రి కుమారుడై న హనమేలు 
త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి, సోదరుడైన 





యూదా ... పదవ సంవత్సరం ఇది క్రీ.పూ. 588-587వ 
సంవత్సరంలోనే నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం 
చేశాడు. 


881 


షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, 
“అనాతోతు వద్ద నున్న తన పాలం కొనమని నిన్ను 
అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన 
పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి 
నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ 
ఉంది అని అంటాడు. 

కోతరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా 
పినతండ్రి కుమారుడై న హనమేలు రక్షక భటుని 
ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు 
నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, అనాతోతు 
పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం 
బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం 
కొనుగోలు చేయి. ఎందుకంటు అది నీవు కొని స్వంతం 
చేసికొనే హక్కు నీకుంది.” అయితే ఇది యెహోవా 
నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. 

9అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండీ 
కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా 
పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. (క్రయ 
దస్తావేజు మీద సంతకం చేశాను. దాని ప్రతినొక "దానిని 
తీసికొని ముద్ర వేయించాను. ఇందుకు సాక్షులను 
కూడా నియమించాను. వారి ఎదుట వండీని 
తూచ్చాను. !!మడత పెట్టి ముద్ర, వేసిన దస్తావేజును, 
ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసికున్నాను. 
12త్రర్రువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. 
బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా 
అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. 
ముద్రవేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పాలం 
ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా 
పినతండ్రి కుమారుడై న హనమేలు, మరియు ఇతర 
సాక్షుల యెదుట నేనా దస్తావేజులను బారూనకు 
ఇచ్చాను. ఆ సాక్షులు కూడా “దస్తావేజుల మీద సంత 
కాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక 
మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు 


దస్తావేజులను అప్పగించటం చూశారు. 
13 





ఆ ప్రజలంతా చూన్తూ ఉండగా, నేను 
బారూకుతో ఇలా చెప్పాను: “సర్వశక్తిమంతుడు, ఇ్ర్రా 
యేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: 
“ముద్రవేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటినీ నీవు 
తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ 
దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున 


యిరీ శ్రియా 32:8-25 


గోయుహూోవా నా దేవా, చాపబడిన నీ బల 


(ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. 
తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. 
నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్య 
మైనది ఏదియు లేదు. యెహోవా, నీవు వేలాది 


ప్రజలకు దయా మయుడవు, నమ్మకస్తుడవు అయి 


వున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్హలను కూడా 
శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు. శక్తి నంప 
న్నుడవు, సర్వశక్తిమంతుడై న యెహోవా అని నీకు 
పేరు. "దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు 
సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. 
మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడు 
కార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు. యెహోవా, 
ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు 
జరిపించినావు. ఈనాటి వరకు నీవు నీ శక్తివంతమైన 
కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశా ఇ్రాయే 
లులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే 
అక్కడ నీవా అధ్భుత కార్యాలు ఎ చేశావు. వీటి కారణంగా 
నీవు మిక్కిలి ఘనత వహించినావు. **యోహోవా, 
నీవు ఎన్నో మహాశక్తిగల అధు తాలు జరిపించి, ఇ్రా 
యేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని 
వచ్చావు. స్రీ శక్తివంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ 
పనులు చేశావు! నీ సక ఆశ్చర్యాన్ని కలుగ జేస్తూ 
ఉంది! 

2 యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజల 
కిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు 
ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం మిక్కిలి చాలా 
మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది. 
బోఇశా యేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు 
స్వంతం చేసికున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు 
కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ 
లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. 
అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకర 
మైనవన్నీ  జరిగేదట్టు నీవు కవు. 

“ 2న్సరియు ఇప ప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు 
ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ 
దిమ్మలు, మెట్టు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు 
గోడను సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని 
చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, 
రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్టీయుల 





నీవు ఆ విధంగానే చేయుము.” ఇశ్రాయేలు దేవుడు, 
సర్గ శక యం తుడు న యెహోవా ఇలా అంటున్నాడు: 
“భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, 
గాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.” 

'నేరీయా కుమారుడై న బారూకునకు దస్తావే 
జులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని స్ట్రార్టించాను. 
నేనిలా అన్నాను: 


సైన్యం యెరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు 
బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! 
యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా 
అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది. 
2ోనా యెహోవా ప్రభువా, ఆపద ముంచుకు 
వస్తున్నది. కాని, నీవు నాతో, “యిర్మీయా, వెండి 
నిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను 


యిర్మీయా 32:26-42 


నియమించ!”"మనీ చెపుతున్నావు. కల్టీయుల సైన్యం 
నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమ 
యంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం 
అలా ఎందుకు వృధా చేయాలి?” 

అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం 
యిర్మీయాకు వచ్చింది: 2గయిర్మీయా, నేనే 
యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే 
దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని 
నీకు తెలుసు.” యెహోవా ఇంకా ఇలా అన్నాడు: 
“యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్తీ 
యుల సైన్యానికి, బబులోను రాజై న నెబుకద్నెజరుకు 
అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది. 
బకల్రీయుల సై న్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని 
ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవే 
శించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. 
బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైక 
ప్పులపై. బలులు అర్చించారు. లా నాకు "కోపం 
తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. 
విగృహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ 
ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్టీయుల సైన్యం 
తగుల బెడుతుంది. *ఇ్రాయేలు ప్రజలను, యూదా 
ప్రజలను నేను గమనిస్తూ వున్నాను. వారు చేసే ప్రతీదీ 
దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు 
కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు 
మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన వ్షిగ్సృహా 
లను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం 
కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు. '“యెరూష 
లేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర 
ప్రజలు నాకు కోపం కల్లిస్తూనే ఉన్నారు. ఈ నగరం 
నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని 
నా దృష్టి పథం నుండి తొలగిస్తాను. 


882 


35 “బెన్‌ హిన్నోము*” లోయలో వారు బూటకపు 
దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు 
చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, 
కుమార్తెలను శిశు బలులుగా మొలకుకు సమర్చించ 
టానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన 
పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి 
ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా 
నేనెప్పుడు అనుకోలేదు! 

వరోమీ ప్రజలిలా అంటున్నారు, “బబులోను రాజు 
యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తిని విని 
యోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగ 
రాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి." 
కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటు 
న్నాడు: “ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ 
దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి 
పట్టు మిక్కిలి క-పగింియున్నాను: కాని వారందరిని 
నేను మరల ఈ ప ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను 
బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల 
కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొని 
వస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను. ఇ్ర్రా 
యేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ణిల్లతారు. 
నేను వారి దేవుడనవుతాను. కో వాస్తవంగా. వారంతా 
ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారికి కలిగిస్తాను. 
వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించా 
లనే ధ్యేయం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌర 
వించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది. 

40“ యేలు, యూదా ప ప్రజలతో నేనొక ఒడం 
బడిక కుదుర్చుకుంటాను. శా నిబంధన శాశ్వతంగా 
ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి 
దూరం కాను. నేను వారీకెప్పుడు సుముఖంగా 
ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో 





ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు 
కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని 
నాశనం చేస్తాను. ప ప్రజలు, రాజులు, నాయకులు, వారి 
యాజకులు, ప ప్రవక్తలు, యూదా ప్రజలు, యిరూష 
లేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగ 
జేశారు. 

ఫో“ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవల 
సింది. కాని వారు నాకు విముఖులై నారు. వారికి నేను 
పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట 
వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. 
అయినా వారు పట్టించుకోలేదు. చేవారు వ్షిగ్రహాలను 
చేన్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించు 
కున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో 
వాఠా విగ్రహాలను ప్ర ప్రతిష్టించారు. ఈ విధంగా వారు 
నా మందిరాన్ని “అపవిత్రం చేశారు. 


ఉండలా చెస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు 
కారు. **వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి 
మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. 
వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా 
ఎదిగేలా తోడ్చడతాను. ఇది నా పూర్త హృదయం 
తోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.” 

“యెహోవా. ఇంకా ఇలా అంటున్నాడు: 
“ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఈ మహా విపత్తును 
నేనే సంభవింపజేశాను. ఆరే మాదిరి నేను వారికి మేలు 
కూడా చేస్తాను. వారికి శుభం కలుగజేస్తానని వాగ్దానం 











బెన్‌ హిన్నోము ఈ లోయను "గ హెన్నా” అని కూడా 
అంటారు. ఈ పేరు హెబ్రీ పేరు “గేహిన్నోమూహిన్నోము 
యొక్క లోయి అను పదంనుండి వచ్చింది. దుష్టులను 
దేవుడు ఎలా శిక్షిస్తాడో చూపటానికి ఈ ప్రదేశం ఒక ఉదాహ 
రణ అయ్యింది. 


883 


చేస్తున్నాను. ప్రజలు, ఈ దేశం వట్టి ఎడారి భూమి. 
ఇందులో మనుష్యులు, లేరు జంతువులు గాని లేవు. 
కల్రీయుల సైన్యం ఈ దేశాన్ని నాశనం చేసింది లేదు. 
అని అనుకుంటారు. కాని భవిష్యత్తులో ప్రజలు మళ్లీ 
ఇక్కడ పొలాలు కొంటారు. “ప్రజలు శ ధనాన్ని 
వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ 
క్రయదస్తావేజుల పై సంత కాలు చేసి వాటిపై ముద్రలు 
వేసీ భద్రపరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై 
సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. 
బెన్యామీను వంశస్తులు నివసించే స్రాంతంలో కూడా 
ప్రజలు మళ్లీ భూములు కొంటారు. వారు యెరూష 
లేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా 
పట్టణ స్పాంతాలలోను, మన్య ప్రాంతాల లోను, 
పడమటి కొండవాలు స్ట్రాంతం లోను, మరియు దక్షిణ 
ఎడారి స్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజ 
లందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను 
గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ నందేశం 


యెహోవా నుండీ వచ్చినది. 
3 యెహోవా నుండీ సందేశం రెండవసారి 
యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను 
రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు. 
2యెహె హోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని 
సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! 
యెహోవా ఇలా అంటున్నాడు: * “ఓ యూదా, నన్ను 
ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి 
ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు 
ముందెన్నడు విని ఎరుగవు. “యెహోవా ఇశ్రాయేలీ 
యుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, 
యూదా రాజుల భవనాల గురించి యహూవా ఈ 
విషయాలు తెలియజేస్తున్నాడు. శత్రువు ఆ ఇండ్లను 
నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ 
పై వరకు దిమ్మలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ 
నగరాల ప ప్రజలతో యుద్ధం చేస్తాడు. 


దేవుని వాగ్దానం 


యిరీ శ్రియా 32:43-33:16 


కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని 
వారిని క్షమిస్తాను. అప్పుడు యెరూషలేము ఒక 
అద్భుతమైన స్థ స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతో 
షంగా ఉంటారు. (ఇతర దేశాల ప్రజలు ఏ దిగ్రా ంతుల 


"వుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే 
క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి 


పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది 
జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు 
అనుగ హించిన మంచి వాటిని గురించి వింటారు. 
1S జలారా మీరిలా అంటున్నారు, “మా దేశం 
వట్టి ఎడోరి అయిపోయింది. మనుష్యులు గాని, జంతు 
జాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.” యెరూష 


లేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు 


ప్రశాంతత నెలకెన్నది. కాని త్వరలో అక్కడ సందడి 


ఏర్పడుతుంది. !'అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లి 
విరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. 
దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి 
వినిపిస్తుంది. “సర్వశక్తిమంతుడయిన యె హూవాకు 
జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. 
ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!” అని 
ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి 
పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. 
అప్పుండు యూదా తన పూర్వ వై ఎ భవం తిరిగి నెల 
కొంటుంది.” ఇదే యెహోవా వాక్కు. 

12స్స న. యెహోవా ఇలా అంటు 
న్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది 
నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా 
ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండి 
పోతాయి. గొరెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు 
మళ్లీ చిగురిస్తాయి. గొగైల మందలు పచ్చిక మేసి 
హాయిగా వాటిలో విశృమిస్తాయి. గొర్రెలు తమ 
ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను 
లెక్కిస్తారు. మన్యం స్రాంతంలో, పచ్చిమ కొండవాలు 
వ్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా 
యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ 





కియెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు 
కార్యాలు చేశారు. వారి పట్ట నేను చాలా కోపంగా 
ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనై నాను. 
కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కర్ట్‌ యుల 
సైన్యం యెరూషలేముతో యుద్దానికి వస్తుంది. 
యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది 
శవాలు పడీ ఉంటాయి. 

రోకాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి 
వారికి ఉపశమనం కలుగజేన్తోను. వారు శాంతి, రక్షణ 
కలిగి ఉండేలా చేస్తాను. "యూదాను, ఇశ్రాయేలును 
గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. వారు 
నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని 


గొర్రెలను లెక్క పెట్టుకుంటూ ఉంటారు.” 


ఒక మంచి కొమ్మ 

క వర్తమానం యెహోవా నుండి వచ్చినది: 
“నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప ప్రత్యేకమైన 
వాగ్దానం చేసియున్నాను. నేనచ్చిన మాట నెరవేర్చు 
కునే సమయం ఆసన్నమవుతూ వుంది. ఆ సమ 
యంలో దావీదు వంశం నుండి ఒక మంచి "కొమ్మ" 
చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి "కొమ్మ (రాజు 
దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది 
చేస్తుంది. 1% ఈ “కొమ్మ' చిగిర్చిన కాలంలో యూదా 
ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు 


యిర్మీయా 33:17-34:10 


సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు “యెహో 
వాయే మా నీతి.” 

"యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశం 
లోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని 
ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. లేవీయుల వంశం 
లోనివారే ఎల్లపుడూ యాజకులుగా ఉంటారు. ఆ 
యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన 
బలులు, ధాన్యార్పణలు, బలులు అర్చిస్తారు.” 

'యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం 
వచ్చింది. 20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రి 0 
బవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ 
సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు 
మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే 
ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్లిననాడు, 21నా 
సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో 
యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్ను 
తారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు 
కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. 2కాని 
నేను నా సేవకుడై న దావీదు వంశం, లేవీ వంశం అభి 
వృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్హా వారి 
సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ 
లెక్క పెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర, 
తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ 
ఇసుక రేణువులను ఎవ్వరూ లక్క పెట్టలేరు. క్త 

బోయిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి 
విన్నాడు: ౫ యిర్మీయా, ప్రజలేమను కుంటున్నారో 
నీవు విన్నావా? “యెహోవా ఇశ్రాయేలు, యూదా 
రెండు వంశాల వారికి విముఖుడయాడు. యెహూవా 
వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన 
వారిని తిరస్కరించాడు.” వారు మా ప్రజలను ఎంతగా 
ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా 
అంగీకరించటం లేదు,” 

25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: 
“దివారాతు లతో నా ఒడంబడిక కొనసాగకపోతే, 
భూమ్యాకాశాలకు సంబంధించిన నాం సగట లము 
నేను చేయకపోతే, బహుశః నేనా ప ప్రజలను వదిలి 
వేస్తాను. బహుశ అప్పుడు యాకోబు సంతతి నుండి 
నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నను 
దావీదు వంశం వారు అభ్రాహాము, ఇస్సాకు, యాకోబు 
సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో 
నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ 
ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.” 


యూదా రాజైన సిద్మియాకు హెచ్చరిక 
3 4. యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం 
వచ్చింది. బబులోను రాజై న నెబుకద్నెజరు 
యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణా 


884 


లతోను యుద్దం చేసే సమయంలో ఈ వర్తమానం 
వచ్చింది. నెబుకద్నెజరు పాలన కింద ఉన్న మహా 
సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు 
తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూష 
లేమును ముట్టడించుటకు కదలి వచ్చింది. 

?ఆ వర్తమానం ఇలా వుంది: “ఇశ్రాయేలీయుల 
దేవుడైన యెహోవా యిలా అంటున్నాడు: 
యిర్మీయా, యూదా రాజై న 'సిద్కియా వద్దకు వెళ్లి 
ఈ సందేశాన్ని అందజేయి: సిద్కియా, యెహోవా 
ఈ విధంగా తెలియ జెప్పుచున్నాడుః: యెరూషలేము 
నగరాన్ని అతి త్వరలో నేను బబులోను రాజుకు 
ఇవ్వబోతున్నాను. అప్పుడతను దానిని తగలబడ 

తాడు! ఎసిద్కియా, బబులోను రాజు నుండి నీవు 
తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా పట్టుబడి అతనికి 
అప్పగింపబడతావు. బబులోను రాజును నీ కళ్లతో 
స్వయంగా చూస్తావు.! అతడు నీతో ముఖాముఖిగా 
మాట్లాడుతాడు. నీవు బబులోనుకు వెళతావు. “కాని, 
యూదా రాజువై న సిద్మియా! యెహోవా వాగ్దానం 


తృద్దగా వినుము. నిన్ను గురించి యెహూవా యిలా 
యు 


చెప్పుచున్నాడు: నీవు కత్తిచేత చంపబడవు. నీవు 


ప్రశాంతంగా చనిపోతావు. నీ కంటె ముందు ఏలిన 


రాజులైన నీ పూర్వీకులు చనిపోయినప్పుడు వారి 
గౌరవార్థం ప్ర ప్రజలు దహన సంస్కారాలు జరిపినారు. 
అదే రీతీగా 2 ప్రజలు నీ గౌరవార్థం కూడా దహన క్రియలు 
జరుపుతారు" వారు నీ కొరకు విలపిస్తారు. “అయ్యో, 
మా నాయకుడా!” అని విచారిస్తారు. నాకై నేనే ఈ 
వాగ్దానం చేస్తున్నాను.” ఇదే యెహోవా వాక్కు. 

కియా హోవా యిక్క ఈ నమాచారాన్ని 
యెరూషలేములో వున్న సిద్కియాకు యిర్మీయా 
ఇచ్చాడు. "అది బబులోను సైన్యం యెరూషలేముతో 
యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని 
యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం 
పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. 
చుట్టూ స్ట్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా 
రాజ్య నగరాలలో అవి రెండు మాతమే మిగిలి 
ఉన్నాయి. 


ప్రజలు ఒప్పందాలలో ఒక దాన్ని ఉల్లంఘించుట 
హెబ్రీ బానిసలకు స్వేచ్చ నివ్వాలని రాజైన 
సిద్క్మియా యెరూషలేము ప్రజలందరితో ఒక ఒడం 
బడిక చేశాడు. సిద్కియా ఆ ఒడంబడిక చేసిన పిమ్మట 
యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది. “ప్రతి 
పౌరుడు తనవద్ద ఉన్న హెబ్రీ బానిసలను విడుదల 
చేయవలసి ఉంది. స్త్రీపురుష భేదం లేకుండ హెబ్రీ, 
బానిసలందరూ విడుదల చేయబడాలి. యూదా వంగే 
యులలో ఎవ్వరినీ ఏ ఒక్కరూ బానిసగా ఉంచుకో 
రాదు. అందువల్ల యూదా నాయకులు, ప్రజలు 


885 


ఈ ఒడంబడికకి అంగీకరించారు. ప్రతి పౌరుడు తన 
వద్దగల హెబ్రీ స్త్రీ, పురుష బానిసలను విడుదల 
చేయాలి. వారిని ఎంత మాత్రము బానిసలుగా పని 
చేయించరాదు. అందుకు ప ప్రతి పౌరుడు ఒప్పు 
కున్నాడు. దానితో బానిసతింతా' స్వేచ్చగా వదిలి వేయ 
బడ్డారు. ''కాని ఆ తరువాత* బానిసల యజమాను 
లంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్చగా 
వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియ 
మించుకొన్నారు. 

"పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు 
చేరింది: (ేఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా 
చెపుతున్నాడు: “యిర్మీయా, బానిసలుగా ఉన్న మీ 
పూర్వీకులను ఈజిస్ట్ర నుండి నేను తీసుకొని వచ్చాను. 
నేనా పని చేసినప్పుడు, వారితో నేనొక నిబంధన 
చేసినాను. “మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి 
ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద 
ఉన్న హెబ్రీ బానిసలను వదేలి వేయాలి. మీకు 
అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీవద్ద 
నుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక 
అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు 
నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు. కొద్ది కాలం 
కిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది 
సక్రమమైనటో దానిని చేయటానికి వ. 
బావీసలుగా ఉన్న సాటి హెబ్రీ యులకు మీలో ప్ర 
ఒక్కడూ స్వేచ్చ నిచ్చాడు. నా నామాన్ని a 
నా ఆలయంలో నా ముందు ఈ మేరకు మీరొక 
ఒడంబడిక కూడ చేశారు. కాని ఇప్పుడు మీరు 
మనస్సు మార్చుకున్నారు. మీరు నా పేరును గౌరవించ 
రని త యూ రు. ఇది మీరెలా చేశారు? వదిలి 
పెట్టిన ప్రతి స్త్రీ, పురుష బానిసను మీలో ప్రతివాడూ 
తిరిగి ప రు. వారు తిరిగి బానిసల య్యేలా ఒత్తిడి 
చేశారు. 

గఅందుచేత యెహోవా ఇలా అంటున్నాడు: 
“పృజలారా, నాకు మీరు విధేయులుగా లేరు. మీరు మీ 
సాటి హెబ్రీయులకు స్వేచ్చ నివ్వలేదు. మీరు నా 
ఒడంబడికను ఉల్హంఘించిన కారణంగా నేను “స్వేచ్చ” 
నిస్తాను. కత్తికి, కరువుకు, భయంకర రోగాలకు నేను 





కాని ఆ తరువాత ఆ తరువాత అనగా క్రీ.పూ. 588వ 
సంవత్సరపు వేసవి కాలం. అప్పుడు ఈజిప్టు సైన్యం 
యెరూషలేముకు సహాయంగా వచి ఎంది. ఈజబిస్ట్ర సైన్యంతో 
తలపడటానికి బబులోను సైనికులు తాత్కాలికంగా యెరూ 
షలేమును వదిలిపెట్టు వలసీ వచ్చింది. అయితే, యెరూష 
లేము ప్రజలు మాత్ర, ౦ దేవుడు వారికి సహాయపడినాడని 
తలంచారు. మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొన్నాయని 
అనుకొన్నారు. అందువల్ల వారు తమ వాగ్దానాన్ని మర్చి, 
దానిని అనుసరించలేదు. వారు వదిలిన బానిసలను తిరిగి 
వారి బానిసలుగా నియమించారు. 


యిర్మీయా 34:11-35:1 


“స్వేచ్చ” నిస్తాను. అవి మిమ్మల్ని చంపివేస్తాయి.' 
ఇదే యెహోవా వాక్కు. “ మిమ్మల్ని గురించి చెప్పగానే 
ప్రపంచ రాజ్యాలన్నీ ఆశ్చరం చెందేలా మీకు మహా 
విపత్తు కలుగబేస్తాను. నా ఒడంబడికను ఉల్లంఘించిన 
వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టు 
కోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మను 
ష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు 
ముక్కలుగా నరికి, ఆ ముక్కల మధ్య నుండి నడచిన 
వారే.* యూదా, యెరూషలేము నాయకులు, 
న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, 
రాజ్యంలోని ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి 
కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు. 
?0కావున ఆ ప్రజలను వారి శత్రువులకు అప్పగిస్తాను. 
వారిని చంప తలా పెట్టిన ప్ర ప్రతివానికి వారిని వదిలి వేస్తాను. 
వారి శవాలు పక్షులకు, కూర మృగాలకు ఆహారమ 
వుతాయి. ?'యూదా రాజెన సిద్కియాను, అతని 


ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే 
ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సై న్యం యెరూష 


లేమును వదిలి* నప్పటికి, సిద్మియాను, అతని 
ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను. 
*“బబులోను సైన్యాన్ని యెరూషలేముకు పిలి 
పిస్తాను. ఇదే యెహోవా వాక్కు 'ఆ సైన్యం యెరూష 
లేముతో పోరాడుతుంది. వారు నగరాన్ని పట్టుకొని, 
దానికి నిప్పంపెట్టి తగలబెడతారు. నను యూదా 
రాజ్యంలోని నగరాలను నాశనం చేస్తాను. ఆ నగరాలు 
వట్టి ఎడారులవలా మారి పోతాయి. మనుష్యులవ్వరూ 


అక్కడ నివసించరు.” 





మార్గదర్శకమైన రేకాబీయుల మంచి కుటుంబం 
3 ఏ5 యహోయాకీము యూదా రాజ్యాన్ని పరి 
పాలించే కాలంలో యిర్మీయాకు యెహోవా 
నుండి ఒక సందేశం వచ్చింది. రాజైన యెహో 





ఈ మనుమ్యులు ... నడిచినవారే ప్రజలు ఒక ముఖ్యమైన 
ఒడంబడిక చేసి కొన్నప్పుడు తాము జరిపే క్రతువులో 
ఇది ఒక భాగం. ఒక కోడె దూడను గాని, మరే ఇతర 
జంతువును గాని తెచ్చి దానిని రెండు ముక్కలుగా నరుకు 
తారు. ఒడంబడిక చేసికొనే వారు ఈ రెండు ముక్కల 
మధ్యగా నడుస్తారు. నడిచేటప్పుడు, నేను ఈ ఒడంబడికను 
పాటించక పోతే నాకు కూడ ఇదే గతి పట్టుగాక!” అని 
పలకటం ఆచారం. 


యెరూషలేమును వదిలి ఈజిస్ట్ర నుండి ఒక సైన్యం క్రీపూ. 
588 వ సంవత్సరపు వేసవిలో యెరూషలేముకు సహాయంగా 
వచ్చింది. అందువల్ల బబులోను వారి సేన తాత్కాలికంగా 
యెరూషలేమును వదిలి ఈజిప్టు సైన్యాన్ని ఎదుర్కో 
వటానికి వెళ్లింది. యిర్మీయా 37:5; మరియు యిర్మీయా 
34:11 లో వ్రాయబడిన పుటలో క్రింది వివరణలో 
చూడండి. 


యిర్మీయా 35:2-18 


యాకీము యోషీయా కుమారుడు. యెహోవా 
సందేశం ఇలా ఉంది: "యిర్మీయా, రేకాబీయుల* 
వద్దకు వెళ్ళుము. యెహోవా దివాలయపు ప్రక్క 
గదులలో ఒక దాని లోనికి వారిని ఆహ్వానించుము. 
వారు తాగటానికి దాక్షారసాని ్న అందించుము.” 

కావున నేను (యిర్మీయా) యజన్యాను* 
తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా 
అనువాని కుమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమా 
రుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ 
ఆహ్వానించాను. రేకాబీయుల కుటుంబం వారినందరినీ 
పిలువనంపాను. *ఆ రేకాబీయుల నందరినీ మందిరం 
లోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమా 
రుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను 
అనువాడు యిగ్రల్యా కుమారుడు. హానాను ఒక దైవ 
జనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు 
బస చేసే గది పక్కనే ఉంది. ఇది మయశేయా గదిపై న 
వుంది. మయశేయా అనేవాడు షల్ల్టూము కుమారుడు. 
మయశేయా దేవాలయంలో ద్వారపాలకుడు. 
పిమ్మట నేను (యిర్మీయా) ద్రాక్షారసం పోసిన కొన్ని 
పాత్రలు, మరికొన్ని గిన్నెలు రేకాబీయుల ముందు 
ఉంచాను. “కొంచెం ధ్రాక్షారసం తీసుకోండి అని నేను 
వారికి చెప్పాను. 

కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: 
“మేమెన్నడూ (దాక్షారసం తాగము. మా పితరుడై న 
రేకాబు కుమారుడై న యెహోనాదాబు మాకు ఆజ్ఞ 
యిచ్చిన కారణంగా మేము దానిని తాగము. ఆయన 
ఆజ్ఞ ఏమనగా: “మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షా 
రసం త్రాగవద్దు. "పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, 
విత్తనములు నాటవద్దు. దాక్షా తోటలు “పెంచవద్దు. 
వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు 
కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక 
ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ 
దేశంలో చిరకాలం జీవించగలుగుతారు.' కావున రేకాబీ 
యులమైన మేము మా పితరుడై న యెహోనాదాబు 
ఇచ్చిన "ఆజ్ఞకు బద్భులమైయున్నాము. మేమెన్నడూ 
ధాక్షారనం. తాగము. మా భార్యలు, కుమారులు, 
కుషూత్తెలు కూడా ధ్రాక్షారసం తాగరు. *నివసించటా 
నికి మేము ఇండ్లను నిర్మించము. గ్రాక్షాతోటలు గాని, 








'రేకాబీయులు వీరు రేకాబు కుమారుడై న యెహోనాదాబు 
సంతతి వారు. తరువాత వాక్యములు “చూడండి. ఈ వంశం 
వారు యెహోవా పట్ల చాలా భక్తీ విశ్వాసాలు గలవారు. 
యిహూనాదాబు కథ కొరకు రాజుల రెండవ గ్రంథం 
10:15-18 చూడండి. 


యజన్యా ఇతడు ఆనాటి రేకాబీయులకు పెద్ద. 


యిర్మీయా ఈ యిర్మీయా ప్రవక్తయైన యిర్మీయా కాడు. 
ఆ పేరు గల మరోవ్యక్తి. 


886 


పొలాలు గాని మేము కలిగివుండము. టు 
పంటలు పండించము. !0మేము గుడారాల్లో నివసిస్తూ 
మా పూర్వీకుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలన్నీ స 
పాలిస్తున్నాము. 1*ీబబులోను రాజైన నెబుకద్నెజరు 
యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పండు, మేము 
యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో 
మేము, “రండి, మనమంతా యెరూషలేము నగరానికి 
వెళద్దాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము 
దేశ (కర్తీయుల) సైన్యం నుండి మనల్ని మనం 
రక్షించుకుందాము” అని అనుకున్నాము. ఆ విధంగా 
మేము యెరూషలేములో ఉండి పోయాము.” 
“23పమ్ముట యెహోవా వాక్కు యిర్మీయాకు విన 
వచ్చింది: (వెళ్లగా యేలీయుల దేవుడు, సర్వశక్తి 
మంతుడు ఆయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“యిర్మీయా, ఈ వర్తమానం యూదా వారికి, యెరూ 
షలేము ప్రజలకు తెలియ జేయుము. ఓ ప్రజలారా, 
మీరొక సణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటిం 
చాలి.” ఇదే యెహోవా వాక్కు. *ోరేకాబు కుమారు 
డైన యి హూనాదాబు గ్రాక్షారసం తాగవద్దని తన 
కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించ 
బడింది. ఈ రోజూ వరకూ యెోహోనాదాబు సంతతి 
వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు 
గ్రాక్షారసం తాగరు. కాని నేను యెహోవాను. యూదా 
ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు 
పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు. 
'ఏబశ్చాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా 
సేవకులగు ప ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యా 
యాలు మీవద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, 
“ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు 
చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి 
చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించ 
వద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, 
మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించ 
వచ్చు" అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు 
తిరస్కరించారు. *యెహోనాదాబు సంతతివారు వారి 
పూర్వీకుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పక పాటించారు. కాని 
యూదా ప్రజలు మాత్రం నాకు విధేయులు కాలేదు.” 
గొకావున ఇశ్రాయేలీయులు దేవుడు, సర్వశక్తి 
మంతుడు అయిన యిహూవా ఇలా అంటున్నాడు: 
“యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవి 
స్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తు 
లన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లా 
డాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను 
వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.” 
కోరేకాబీయులతో యిర్మీయా ఇలా అన్నాడు: “ఇ్ర్రా 
యేలు దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా 
చెపుతున్నాడు, “మీరంతా మీ పితరుడై న యెహోనా 


887 


దాబు ఆజ్ఞ పాటించినారు. యెహోనాదాబు బోధన 
లను మీరు అనుసరించారు. ఆయన చెప్పినదంతా 
మీరు ఆచరించారు. 'కావున ఇశ్రాయేలీయుల దేవుడు, 
సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. 
రేకాబు కుమారుడై న యెహోనాదాబు సంతతిలో 
ఒకడు సదా నాసేవలో నిమగ్నమై ఉంటాడు.” 


యిర్మీయా పుస్తకాన్ని రాజెన యెహోయాకీము 
తగలబెట్టటం 
3 6 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం 
వచ్చింది. ఇది యోషీయా కుమారుడైన 
యెహోయాకీము యూదా రాజ్యాన్ని పాలిస్తున్న 
as సంవత్సరం. యెహోవా వర్తమానం ఇలా వుంది: 
యిర్మీయా, నీవు పుస్తకపు చుట్టు తీసుకొని నేను 
యిచ్చే సందేశాలన్నిటినీ (గ్రంథస్థం చేయుము. ఇశ్రా 
యేలు, యూదా రాజ్యాల గురించి, తదితర రాజ్యాల 
గురించి నేను నీతో మాట్టాడియున్నాను. యోషీయా 
రాజెనప్పటి నుండి ఈనాటి వరకు నేను నీతో చెప్పేన 
మాటలన్నీ వ్రాయుము. యూదా వంశం వారికి నేను 
చేయాలని ప్రయత్నిస్తున్న కీడు అంతా బహుశః వారు 
వినవచ్చు. బహుశః వారు దుష్కార్యాలు చేయటం 
మాని వేయవచ్చు. వారలాచేస్తే గతంలో వారు చేసిన 
మహా పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను.” 

“కావున బారూకు అనే వానిని యిర్మీయా పిలి 
చాడు. బారూకు తండ్రీ పేరు నేరీయా. యెహోవా 
తనతో చెప్పిన సందేశాలన్నిటిని యిర్మీయా బయటికి 
పలికాడు. యిర్మీయా మాట్లాడుతూ ఉండగా, 
బారూకు (గంథస్థం* చేశాడు. పిమ్మట బారూకుతో 
యిర్మీయా ఇలా అన్నాడు: “నేను దేవాలయంలోనికి 
వెళ్లలేను. నేనక్కడికి వెళ్లటానికి అనుమతి లేదు. 
6అందుచేత నీవే దేవాలయానికి వెళ్లాలని నా కోరిక. 
ఉపవాసాల రోజున నీవక్కడికి వెల్లి, నీవు రాసిన విష 
యాలు ప్రజలకు చదివి వినిపించుము. నీవు రాసిన 
యెహోవా వర్తమానాలను నేను నీకు చెప్పిన విధంగా 
చదివి వినిపించు. యూదా పట్టణాల నుండి యరూషలే 
ముకు వచ్చే ప్రజలందరికి ఆ వర్తమానాలను చదివి 
వినిపించు. "బహుశః ఆ ప్రజలు తమకు సహాయ 
పడమని యెహోవాను వేడు కొనవచ్చు. బహుశః 
ప్రతి ఒక్కడూ చెడుకార్యాలు చేయటం మానివేయ 
వచ్చు. వారిపట్ల తాను చాలా కోపంగా వున్నట్లు 
యెహోవా ప్రకటించియునా ఎడు.” కీకావున నేరీయా 
కుమారుడైన బారూకు ప్రవక్త అయిన యిర్మీయా 








(గ్రంథస్థం చెప్పిన దానిని ఒక కాగితంపై వ్రాయుట. ఇది 
పలుచని చర్మంగాని చెట్టు పట్టుగాని, చుట్టబడిన కాగితంగాని, 
పత్రంగాని కావచ్చు. స్థూలంగా దీనిని పుస్తకం అని చెప్పటం 
జరిగింది. 


యిరీ శ్రియా 35:19-36:16 


చెప్పిన (ప్రకారం చేశాడు. బారూకు తాను (గ్రంథస్థం 
చేసిన యెహోవా వర్తమానాన్ని బిగ్గరగా చదివాడు. 
ఆయన దానిని యెహోవా ఆలయంలో చదివాడు. 
రాజైన యెహోూయాకీము పాలన ఐదు సంవ 
త్సరాలు ఏ దాటి తొమ్మిదవ నెల జరుగుతూ ఉండగా 
ఉపవాస దినం ప్రకటించబడింది. యెరూషలేము నగర 
వాసులు, యూదా పట్టణాల నుంచి యెరూషలేముకు 
వచ్చి నివసిస్తున్న వారందరం యిహూవా ముందు 
ఉపవాసము చేయవలసి ఉంది. ఆ సమయంలో 
యిర్మీయా మాటలన్నిటినీ తాను రాసి ఉంచిన పుస్తకం 
నుండి బారూకు చదివాడు. దానినతడు దేవాలయంలో 
చదివాడు. దేవాలయంలో చేరిన ప్రజలంతా వినేలా 
బారూకు తాను రాసిన పుస్తకాన్ని చదివాడు. తన 
పతం (పున్తకం) చదివినప్పుడు బారూకు పై 
ఆవరణలో ఉన్న గెమర్యా గదిలో ఉన్నాడు. ఆలయ 
నూతన ద్వారం వద్ద ఆ గది నిర్మింపబడి ఉంది. 
గమర్యా తండ్రీ పేరు షాఫాను. గెమర్యా అను వ్యక్తి 
దేవాలయంలో వ్రాయువాడు (లేఖికుడు.) 

11ప్పుస్తకం నుండి బారూకు చదివిన యెహోవా 
వర్తమానాలన్నిటినీ మీకాయా అనువాడు విన్నాడు. 
మీకాయా తండ్రి పేరు గెమర్యా. గెమర్యా తండ్రి పేరు 
షాఫాను. "పుస్తకం నుండి చదవబడిన యెహోవా 
వర్తమానాలను విన్న మీకాయా రాజభవనంలో ఉన్న 
కార్యదర్శి గదికి వెళ్లాడు. రాజభవనంలో ఉన్నతాధి 
కారులంతా కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్నవారిలో 
కార్యదర్శి ఎలీషామా, షమాయా కుమారుడైన 
దెలాయ్యా, అక్కోరు కుమారుడైన ఎల్నాతాను, 

షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన 
సిద్మియా మరియు తదితర రాజోద్యోగులు ఉన్నా సరు. 
గొప్పస్తకంలో నుండి బారూకు (ప్రజలందరి ముందు 
చదవగా తాను విన్నదంతా మీకాయా ఆ అధికారులకు 
తెలియజేశాడు. 

1*ఆ అధికారులంతా కలిసి యెహూదియను వానిని 
బారూకు వద్దకు పంపారు. యెహవూది తండ్రి పేరు 
నెతన్యా. నెతన్యా తండి పేరు షెలామ్యా. షెలమ్యా 
తండ్రి పేరు కూషి. యెహూది అనేతను బారూకు 
వద్దకు వెళ్లి, “నీవు చదివిన పుస్తకం తీసికొని నా 
వెంట రమ్మని” అన్నాడు. 

నేరీయా కుమార్పుడెన బారూకు పుస్తకాన్ని తీసికొని 
యెహూది వెంట అధికారుల వద్దకు వెళ్లాడు. 

(ఆ అధికారులు బారూకును చూచి, “కూర్చో! 
మాకు ఆ పత్రాన్ని చదివి వినిపించు” అని అన్నారు. 

అప్పుడు బారూకు ఆ పత్రాన్ని వారికి చదివి 
వినిపించాడు. 

1 గంథస్థం చేయబడిన ఆ వర్తమానాలనన్నిటినీ 
అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి 
ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూ 


యిర్మీయా 36:17-32 


కుతో ఇలా అన్నారు, “నీవు (గ్రంథస్థం చేసిన వర్తమా 
నాల విషయం మేము రాజెన యి“ పబాయాకీముతో 
తప్పక చెప్పాలి.” 17తరువాత ఆ అధికారులు బారూ 
కును ఒక (ప్రశ్న అడిగారు. “బారూకూ, నీవు రాసిన 
ఈ వర్తమానములు నీకెలా లభ్యవై నాయి? 
యిర్మీయా నీతో మాట్లాడిన విషయాలను నీవు రాసి 
యున్నావాళ” అని అడిగారు. 

“అవునని బారూకు చెప్పాడు. “యిర్మీయా 
మాట్లాడగా, ఆ వర్తమాననాన్నిటినీ నేను సిరాతో ఈ 

పత్రంపై వ్రాసి ఉంచాను” అని అన్నాడు. 
బోఅది విన ్న రాజ్యాధికారులు బారూకుతో, “నీవు, 


888 


యేలు, అజీయేలు కుమారుడైన శెరాయా, మరియు 
అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే 
యెహె హోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన 
కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కో లేక 
పోయారు. 

యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపిం చింది. 
యెహోవా నుండి వచ్చిన సందేశాలన్నీ పొందుపర్చ 
బడిన సుదీర్గ పుస్తకాన్ని రాజైన యెహోయాకీము 
తగులబెట్టిన పిమ్మట ఇది జరిగింది. యిర్మీయా ఆ 
విషయాలు బారూకుతో చెప్పగా, బారూకు వాటన్ని 
టినీ పుస్తకంగా వ్రాశాడు. యిర్మీయాకు వచ్చిన 





యిర్మీయా పోయి తప్పక దాగుకోవాఠి మీరెక్కడ 
దాగియున్నారో ఎవ్వరికి తెలియనీయవద్దు” అని 
అన్నారు. 205 పిమ్మట రాజ్యాధికారులు ఆ పత్రాన్ని 
(పుస్తకం) లేఖిక్తుడైన ఎలీషామా గదిలో ఉంచారు. 
వారు రాజెన యె హూయాకీము వద్దకు వెళ్లి ఆ పుస్తకం 
గురించి అంతా చెప్పారు. 

21 అవ్చుడు రాజ్రాన యుహోయాకీము ఆ 
పత్రాన్ని* తేవటానికి యెహూదిని పంపించాడు. లేఖకు 
డైన ఎలీషామా గదినుండి యెహూది ఆ పుస్తకాన్ని 
'తెచ్చాడు. రాజుకు, ఆయన వద్ద నిలబడీ ఉన్న సిబ్బం 
దికి యహూది ఆ పుస్తకాన్ని చదివి వినిపించాడు. 
2ఇది జరిగే నాటికి సంవత్సరంలో తొమ్మిదవ నెల* 
కావటంతో, రాజెన యెహోూయాకీము శీతకాలపు 
గదిలో (వెచ్చనీ గది) కూర్చుని ఉన్నాడు. రాజు 
ముందు ఒక చిన్న నిప్పుగూటిలో మంట రగులుతూ 
వుంది. ోోచుట్టబడిన పత రూపంలో ఉన్న ఆ 
(గ్రంథాన్ని యహూది చదవటం మొదలు పెట్టాడు. 
అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే 
రాజెన యో హోయాకీము ఆ పత్రాన్ని గుంజుకుని, 
ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే 
నిప్పులో వేయసాగాడు. ఆ విధంగా మొత్తం పుస్తక 
మంతా తగులబెట్టాడు. 24 'పెగా రాజెన యెహోయా 
కీము, అతని సిబ్బంది ఆ 3 వర్తమానాన్ని విని భయ 

పడలేదు. వారి పాపాలకు చింతిస్తున్న సూచనగా వారు 
తమ బట్టలను చించుకొనలేదు. 

బొఎల్లాత్రాను, దెలాయ్యా మరియు గెమర్యా 
అనేవారు రాజుతో మాట్లాడి (గ్రంథాన్ని తగులబెట్ట 
కుండా చేయాలని ప్రయత్నించారు గాని రాజు విన 
లేదు. 25 రాజైన యెహోయాకీము లేఖకుడెన బారూ 
కును, ప్రవక్తయైన యిర్మీయాను నిర సంధించు మని 
కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశిం 
చబడీన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మె 








పత్రము పుస్తకము లేక (గ్రంథము, చుట్టబడిన కాగితము 
లేక పత్రము అని పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. 


తొమ్మిదవ నెల నవంబరు డిసెంబరు ప్రాంతం. 


యెహోవా సందేశం ఇలా ఉంది: 

౫“యిర్మీయా, మరో పత్రం తీసికో. దానిమీద 
మొదటి చుట్టలో వున్న వర్తమానములన్నిటినీ నీవు 
తిరిగి వ్రాయుము. ఆ మొదటి పుస్తకాన్నే యూదా 
రాజాన యెహోయాకీము తగుల బెట్టాడు. 
2బయిర్మీయా, యూదా రాజైన యెపె హోయాకీముకు 
ఈ విషయం కూడా చెప్పు, “యెహోవా ఇలా 
అంటున్నాడు: యెహోయాకీమా, నీవా పుస్తకాన్ని 
తగులబెట్టావు. “బబులోను రాజు వచ్చి నిశ్చయంగా 
ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడని యిర్మీయా ఎందుకు 
రాశాడు? ఈ దేశంలో గల మనుష్యులను, జంతువులను 
బబులోను రాజు నాశనం చేస్తాడని ఎందుకు 
చెప్పాడు?” అని నీవు అన్నావు. కావున, యూదా 
రాజాన యో హోయాకీము విషయంలో యెహోవా 
ఇలా అంటున్నాడు: యెహోయాకీము సంతతివారు 
దావీదు సీంహాననంపై కూర్చొనరు. యిహూ 
యాకీము చనిపోయినప్పుడు రాజ లాంఛనాలతో 
అంత్యక్రియలు జరగవు. అతని కళేబరం నేలమీద 
పారవేయబడుతుంది. అతని శవం పగలు ఎండకు 
ఎండి, రాత్రి మంచుకు నానిపోతుంది. *ప్రభువునై న 
నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షి 
స్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. 
వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారుల 
పెకి, యెరూషలము (ప్రజల పెకి, యూదా ప్రజలపెకి 
మహా విపత్తును తీసికొని వస్తానని నేను అనియున్నాను. 
నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి 
పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది 
వినలేదు.” 

యిర్మీయా మరో పత్రాన్ని తీసికొని లేఖకుడు 
నేరీయా కుమారుడు బారూకుకు ఇచ్చాడు. రాజైన 
యెహోయాకీము నిప్పులో వేసి తగులబెట్టిన పుస్త 
కంలో వున్న వర్తమానములన్నిటినీ యిర్మీయా చెప్పు 
చుండగా బారూకు ఆ పుత్రం మీద మరల వ్రాశాడు. 
పాత వర్తమానాల వంటివే మరికొన్ని కొత్తగా ఈ 
రెండవ గ్రంథములో చేర్చబడ్డాయి. 








889 


యిర్మీయాను నిరంధించటం 
37 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా 
రాజుగా యెహోూయాకీము కుమారుడైన 
యెహోయాకీనుో స్థానంలో సిద్కియాను నెబుకదె (| 
జరు నియమించాడు. చేసిద్మియా రాజైన యోషీయా 
కుమారుడు. *యొోహోవా యిర్మీయాకు బోధన 
నిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య 
పెట్టలేదు. సిద్మియా సేవకులు, యూదా ప్రజలు 
కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు. 
ేయెహుకలు అనువానిని, యాజకుడై న జెఫన్యాను 
రాజెన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్దకు 
ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండి పేరు 
షెలమ్యా. యాజకుడై న జెఫన్యా తండ్రి పేరు మయ 
శేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా 
ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా 
దేవుని ప్రార్థించు.” 

Xe సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో 
నిర్భంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా 
స్వేచ్చ కలిగియున్నాడు. అదే సమయంలో ఈజిప్టు 
నుండి ఫరో సెన్యం కూడా యూదా పుకు కదలి 
వచ్చింది. కల్టీయుల సెన్యం యెరూషలేమును ఓడించ 
టానికి దానినీ చుట్టుముట్టింది. అయితే, ఈజిస్ట్రు నుండి 
వచ్చిన సెన్యం తమ మీదికి వస్తున్నట్టు వారు విన్నారు. 
కావున బబులోను సె సైన్యం. యెరూషలేమును వదలి 
ఈజిప్టు సెన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది. లీ 

6యైహ్రోవా నుండి షక వర్తమానం (ప్రవక్తయైన 
యిర్మీయాకు వచి ందిః ” “ఇశ్రాయేలీయుల దేవుడైన 
యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: “యెొహు 
కలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా 
నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపి 
నట్టు నాకు తెలుసు. రాజైన సిద్కియాోకుం ఇలా 
చెప్పండి: ఫరో సెన్యం బబులోను సెన్యాన్ని ఎదు 
ర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిస్ట్ర 
నుండి ఇక్కడికి కదలి వస్తున్నది కాని ఫరో సెన్యం 
ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది. ఆ తరువాత బబులోను 
సెన్యం ఇక్కడికి తీరిగి వస్తుంది. వారు యెరూషలేము 
మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట 
యెరూషలేమును వశపర్చుకొని దానిని తగులబెడు 
తుంది. “యెహోవా ఇలా అంటున్నాడు: “యెరూష 
లేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. 
“బబులోను సెన్యం మమ్మల్ని వదిలి తప్పక వెళ్లి 
పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు 
మిమ్మల్ని వదలరు. యెరూషలేము ప్రజలారా, 





యెహోయాకీను ప్రవక్తయైన యిర్మీయా యెహూయాకీ 
మును గూర్చి అతడు యెకొన్యావాడనియు, క్‌న్యాయ 
నియు తన ప్రవచనాలలో ఉదహరించాడు. 


యిర్మీయా 37:1-18 


మిమ్మల్ని ఎదుర్కొనే కల్టీయుల సెన్యాన్నంతా మీరు 
ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన 
సెనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన 
మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును 
తగలబెడతారు.” 

"ోకలీయుల సైన్యం ఈజిస్టు రాజెన ఫరో సెన్యాన్ని 
ఎదురో_నటానిక్‌ Rs వదిలిన సమ 
యంలో యిర్మీయా యెరూషలేము నుండి బెన్యా 
మీను దేశానికి* వెళ్తగోరాడు. అక్కడ తన కుటుంబ 
ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు. 
(కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం* వద్దకు 
వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్భం 
ధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రీ 


పేరు షెలామ్యా. షెలమ్యా తండ్రి పేరు హనన్యా. 


రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను 
నిర్బంధంలోకి తీసికొని, “యిర్మీయా, నీవు మమ్మల్ని 
వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు” 
అని అన్నాడు. 

“అది నిజం కాదు! నేను బబులోను షక్షం వహించ 
టానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో 
అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి 
నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి 
యెరూషలేములో రాజ్యాధి కారుల వద్దకు తీసికొని 
వెళ్లాడు. 15ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా 
కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ 
ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్భం 
ధించారు. యోనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల 
ఉంది. యోనాతాను యూదా రాజుకు లేఖకుడు. 
యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు. యోనా 
తాను ఇంటి కిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీ 
యాను నిర్బంధించారు. అది ఇంటి కింద భూమిలో 
కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో 
చాలాకాలం ఉన్నాడు. 

పిమ్మట రాజెన సిద్కియా మనుష్యులను పంపగా 
వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. 
యిర్మీయాతో సిద్మియా ఏకాంతంగా మాట్లడ్డాడు. 

“యహోవా నుండీ ఏమైనా సందేశం వచ్చిందా?” 
అని _యిర్మీయాను అడిగాడు. 

“అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది. 
సిద్క్మియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” 
అని యిర్మీయా సమాధాన మిచ్చాడు. తరువాత 





బెన్యామీను దేశం బెన్యామీను దేశంలోవున్న తన స్వస్థలమైన 
అనాతోతు పట్టణానికి యిర్మీయా వెళ్లుచున్నాడు. 
బెన్యామీను ద్వారం ఈ ద్వారం యెరూషలేము నుండి 


ఉత్తర దిశగా బెన్యామీను దేశానికి పోయే బాటకు కలిసి 
వుంటుంది. 


యిర్మీయా 37:19-38:13 


యిర్మీయా రాజెన సిద్కియాతో ఇలా అన్నాడు: 
“నేను ఏమి తప్పు చేశాను? నీ పట్టగాని, నీ అధికారుల 
పట్లుగాని యెరూషలేము ప్రజల పట్లగాని, నేను చేసిన 
నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు? 
సోసిద్మియా రాజా, నీ (ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ 
ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం 
యిచ్చారు. "బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా 
రాజ్యాన్ని గాని ఎదుర్కోడు అని వారన్నారు. కాని 
మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. 
దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది 
ఏమంటే లేఖకుడై న యోనాతాను ఇంటికి నన్ను మరల 
పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ 
చనిపోతాను.” 

?!కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణ లోనే 
నిర్బంధించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపిం 
చాడు. వీధిలోని రొక్టైల 'దుకాణము నుండి రొజు 
తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపిం 
చాడు. నగరంలో అమ్మే రెబ్బలు అయిపోయే వరకు 
యిర్మీయాకు రొక్టైలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా 
రాజ [ప్రాంగణంలో యిర్మీయా బరిదీగా ఉన్నాడు. 


యిర్మీయా సీళ్లగోతిలోనికి తోయబడటం 
38 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా 
బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమా 

రుడన ఇఫట్యు, పపషూరు కుమారుడైన గదల్యా, 
ఇలామ్యా కుమారుడైన యూకలును మరియు 
మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ 
వర్తమానాన్ని (ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: 
“యెహోవా సెలవిన్తున్నదేమనగా, “యెరూష 
లేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలన 
గాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సెన్యా 
నికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బతుకుతాడు. వారు 
వారి (ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.” 
యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “ఈ యెరూ 
షలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వ 
బడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.” 

“ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియ 
పర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజాన 
సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీ యాను 
చంపివేయాల్‌. నగరంలో ఇంకా 'ఉన్న సై సెనికులను 
అధెర్యపర్చుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో 
యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. 
యిర్మీయా మనకు శుభం కలగాలని కోరుకోవటం 
లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయా 
లని కోరుకుంటున్నాడు” అని చెప్పారు. 

వోయిర్మీయా మి స్వాధీనంలోనే ఉన్నాడు. 
మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన 
సిద్కియా అన్నాడు. 


890 


6దానితో ఆ అధికారులు యిర్మీయాను మర్కీయా 
యొక్క నీశ్తగోతిలోనికి* దించారు. (మల్కీయా రాజు 
యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణం 
లోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల 
సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. 
గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని 
ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు. 

"కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీ 
యాను నీటిగోతిలోకి దించినట్టు విన్నాడు. ఎబెద్మె 
లకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) 
అతడు నపుంసకుడు (కొజ్జా రాజ భవనంలో 
ఉద్యోగి. రాజెన సిద్మియా బెన్యామీను ద్వారం వద్ద 
కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి 
రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. 
8 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ 
రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా (ప్రవర్తించారు. 
ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా 
వ్వవహరించారు. వారతనిని నీళు నిలువజేసే గోతిలో 
పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు 

10అప్పుడు రాజెన సిద్క్మియా ఇతియోపీయ 
వాడగు ఎబెద్మెలకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా 
ఉంది: “ఎబెద్మెలకూ, రాజభవనం నుంచి నీతో 
ముగ్గురు. మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా 
చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలో 
నుండి పెకి తియ్యి.” 

"తరువాత ఎబెద్మెలకు తనతో మనుష్యులను 
తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో 
సామాను భద్రపరచే గిడ్డంగి కిందవున్న గదిలోనికి 
వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టులను, చింపిరి 
గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహా 
యంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు 
వదిలాడు. ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీ 
యాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేరికలను, 
పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో. మేము నిన్ను 
పెకిలాగినప్పుడు ఈ బట్టలు స్త్‌ చంకలలో మెత్తలవలా 
ఉండి తాళ్ల వలన నీకు “బాధ కలుగదు.” ఎబెద్మెలెకు 
చెప్పినట్టుగా యిర్మీయా చేశాడు. ఆ మనుష్యులు 





సీళ్లగోతి నీటిని నిలువ చేయటానికి నిర్మించిన గొయ్యి 
లేక కుండీ. ఇది భూమిలోనికి తవ్వబడివుంటుంది. 
నపుంసకుడు షండుడు లేక కొజ్జా అనగా పురుషత్వ 
ములేనివాడు. తరచూ రాజుయొక్క ముఖ్య అధికారులు 
నపుంసకులే. 


వారతనిని ... వేశారు _నగరంలోవున్న దుకాణాలలోగల 
రొఘ్టైలన్నీ అయిపోవటంతో అతను ఆకలితో మాడి చని 
పోతాడు అని పాఠాంతరం. 


ముగ్గురు కొన్ని హెట్రీ ప్రతులలో 30 అని ఉంది. 
0 


891 


యిర్మీయాను తాళ్ల సహాయంతో పెకిలాగి, నీళ్ల 
గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఏ ఆవరణలోనే 
యిర్మీయా రక్షకభటుల అధీనంలో ఉన్నాడు. 


యిర్మీయాను సిద్మియా మరల ప్రశ్నలడగటం 
పిమ్మట రాజెన సిద్మియా తన సేవకునితో 
ప్రవక్తయైన యిర్మ్‌యాను పిలిపించాడు. దేవాల 
యంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీ 
యాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, 
నేను నిన్నాక విషయం అడగదలిచాను. ఏమీ దాయ 
కుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు. 
నను న్లీక్సు సమాధానం ఇస్తే నీవు నన్ను 
చంపివేస్తావు. నేను నీక్షేదెనా సలహా ఇచ్చినా నీవు దానిని 
వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో 
అన్నాడు.'కాని రాజెన సిద్కియా యిర్మీయాకు ఒక 
ప్రమాణం చేశాడు. “సిద్మియా ఇది రహస్యంగా చేశాడు. 
సిద్మియా ఇలా ప్రమాణం చేశాడు “యిర్మీయా, మనం 
దరికీ జీవం పోసిన (ప్రాణదాత, నిత్యుడు అయిన 
యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. 
నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని 
కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.” 
"అప్పుడు యిర్మీయా రాజైన సిద్మియాతో ఇలా 
అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు. సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, "నీవు 
బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం 
కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల 
బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు. 
18నీవ్చు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి 
పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్రీయుల సెన్యా 
నికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగుల 
బెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించు 
కోలేవు.” “కాని ఇప్పటికే బబులోను సెన్యపు పక్షం 
వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయ 
పడతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా 
ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చు 
తారని కూడ నేను భయపడుతున్నాను” అని 
యిర్మీయాకు రాజెన సిద్కియా బదులు చెప్పాడు. 
*అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సెనికులు 
నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పరు. నేను 
చెప్పినట్లు విని యెహూవాకు విధయుడ్డవె ఉండుము. 
అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం 
రక్షిరపబడుతుంది. ?!కాని నీవు బబులోను సెన్యానికి 
లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో 
యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా 
అన్నాడు: యూదా రాజగృహంలో మిగిలివున్న 
స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను 
రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే 





యిర్మీయా 38:14-39:2 


నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు 
ఇలా అంటారు. 


నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుటోవ పట్టిం 
చారు. నీవారు నీకంశు బలవంతులానారు. 
అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు. నీ 
కాళ్ళు బురదలో కూరుకున్నాయి. నీ స్నేహితులు 
నిన్ను వదిలిపెట్టారు. 


23కి భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వ 
బడతారు. వారు కష్టీయుల సైన్యానికి అప్పగించ 
బడతారు. నీవు కూడ బబులోను సెన్యం నుండి 
తప్పించుకోలేవు. నీవు బబులోను “రాజుచే పట్టు 
కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడు 
తుంది.” 

పోఅప్పుడు సీద్కియా యిర్మీయాతో ఇలా 
అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ 
తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు. ఆ 
అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. 
అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, “యిర్మీయా, నీవు 
రాజెన సిద్మియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియ 
జేయుము. రాజెన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో 
కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతా 
చెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం' అని 
అంటారు. వారు నీతో అలా అన్నప్పుడు, “నన్ను 
మరల యెనాతాను ఇంటి కిందగల చెరసాల గదిలోకి 
పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా 
చెరసాల గదికి పంపబడితే చనిపోతాను ” 
చెప్పు 

*”అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు 
యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా 
మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా 
వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు 
యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా 
మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు. 

*యిరూషలేము ముట్టడింపబడేనాటి వరకు 
యిర్మీయా ఆలయ (ప్రాంగణంలో బందీగా ఉన్నాడు. 


అని అన ఎట్లు 


యెరూషలేము పతనం 

3 యెరూషలేము ఈ విధంగా లోబరచు కోబ 

9 డింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన 
తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూ 
ఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు 
తన సెన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము 
మీదికీ తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు 
నగరాన్ని ముట్టడించాడు. ”సిద్కియా పాలనలో పద 
కొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ 


యిర్మీయా 39:3-40:1 


రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) 
పగులగొట్టబడింది. దానితో బబులోను రాజు యొక్క 
ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవే 
నించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చు 
న్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్లరు "జిల్లాకు పాలకుడైన 
నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్చెకీము; 
తదీతర ఉన్నతాధికారులు ఉన్నారు. 

*యూదా రాజగు సిద్క్మియా బబులోను నుంచి 
వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలిసి 
పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూష 
లేమును వదిలి రాజాయొక్క ఉద్యానవనం ద్వారా బయ 
టకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం 
గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడార్తివెపు 
వెళ్లారు. *కాని కల్టీయుల సైన్యం సిద్కియాను, అత 
నితో ఉన్న సె సెనికులను తరుముకుంటూ పోయారు. 
కల్టీయుల సెన్యం సిద్కియాను యెరికో మై దానాలలో 
పట్టుకున్నారు. వారు సిద్కియాను “పట్టుకుని 
బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని 
వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు 
రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదే 
శంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన 
తీర్చును ఇచ్చాడు. 'రిబ్లా పట్టణంలో సిద్కియా 
కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను 
రాజు చంపీవేశాడు. మరియు సిద్కియా చూస్తూ 
ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుక 
ద్నెజరు చంపివేశాడు. "తరువాత సిద్కియా కండ్లను 
నెబుకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు 
కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని 
పోయాడు. 

క బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము 
వాసుల ఇండ్లకు నిప్పుపెట్టారు. మరియు వారు యెరూ 
షలేము గోడలను పడగొట్టారు. *నెబూజరదాను అను 
వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి 
అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీ 
లుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు 
తీసికొని పోయాడు. కాని ప్రత్యేక అంగరక్షకుల 
దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది 





పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తీ 


పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజ 
రదాను యూదాలోని పేద ప్రజలకు 'దాక్షాతోటలను, 
పొలాలను ఇచ్చాడు. 

"కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు 
ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని 
ఆజ్ఞలు ఇచ్చాడు. '“యిర్మీయాను వెదకి తెలిసికొని 
అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయ 
పర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ 
ఇచ్చాడు. 


892 


గె పత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదాను, 
బబులోను సెన్యంలో ముఖ్యాధికారియైన నెబూ 
షజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్‌ షరేజరు మరియు 
ఇతర బబులోను సెన్యాధికారులు యిర్మీయాను 
పిలిపించారు. *1యూదా రాజు రక్షకుల ఆధీనంలో 
ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన 
వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను 
'సెన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు* అప్ప 
గించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. 
అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీ 
యాను తిరిగి ఇంటికి తీసికొనిపోవటానికి గెదల్యాకు 
ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల యిర్మీయా తన ఇంటికి 
తీసికొనిపోబడగా అతడు తన (ప్రజలతో కలిసి 
నివసించాడు. 


ఎబెద్మెలెకునకు యెహోవా వర్తమానం 
15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్న 
ప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి 
వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది: !“యిర్మీయా, 
నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబె 
ద్మెలెకునకు అందజేయుము: “ఇశ్రాయేలీయుల 
దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పు 
చున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా 
వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. 
వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయి 
గాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా 
నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు. “కాని 
ఎబెద్మెలకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను - 
ఇది యెహోవా సందేశం - “నీవు ఎవరిని చూచి 
భయపడుతున్నావో వారికి నిన్ను అప్పగించను. 
15ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి 
చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను 
నమ్మావు. గనుక అలా జరుగుతుంది.” ” ఈ వర్తమానం 
యెహోవా నుండీ వచ్చింది. 


యిర్మీయా విడుదల 

40: యిర్మీయా రామా నగరంలో విడుదలైన 

పిమ్మట యెహోవా వాక్కు అతనికి “విని 
పించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధి 
పతియైన నౌెబూజరదాను యిర్మీయాను రామా 
నగరంలో ఉన ట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలు 
సులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి, 
యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీ 
యా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బందీలుగా 





గదల్యా నెబుకద్నెజరు గెదల్యాను యూదా రాజ్యానికి 
పాలకునిగా నియమించాడు. 


893 


బబులోనుకు తీసికొని పోబడుతున్నారు. *దళాధిపతి 
నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అత 
నితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవు 
డైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని 
చెప్పేయున్నాడు. యెహోవా ఏమి చేస్తానని చెప్పి 
యున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా 
ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున 
మీకు ఈ ఆపద సంభవించింది. మీ (ప్రజలు దేవునికి 
విధేయులుగా లేరు. *కాని యిర్మీయా, నిన్ను నేని 
ప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి 
సంకెత్తను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో 
బబులోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో 
నేను తగిన (్రద్ద తీసికొంటాను. నీకు నాతో రావటానికి 
ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు 
బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి 
వెళ్లు. *లేక షాఫాను పుత్రుడై న అహికాము కుమారుడు 
గెదల్యావద్దకు తిరిగి వెళ్ళు” యూదా పట్టణాల 
పరిపాలనా నిర్వహణకె బబులోను రాజు గెదల్యాను 
పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గదల్యాతో 
కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా న్‌ ఇష్టమొచ్చిన 
మరెక్కడ్డికెనా సరే వెళ్లు.” 

పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత 
ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు. 
గకావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము 
కుమారుడై న గెదల్యా వద్దకు వేళ్లాడు. యిర్మీయా 
గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న 
ప్రజల మధ్య నివసించాడు. 


గదల్యా యొక్క స్వల్పకాలిక పాలన 

"యెరూషలేము. నాశనం చేయబడినప్పుడు 
యూదా రాజ్య సెన్యంలోని కొంతమంది, సెనికులు 
అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో 
వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించ 
టానికి అహీకాము కుమారుుడెన గెదల్యాను బబులోను 
రాజు నియమించినట్టు ఆ సేనికులు వల, యూదా 
రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబు 
ర్‌ు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని 

త్ర పురుషులు, పిల్హలు వున్నారు. కావున ఆ _సెనికులు 
'మెస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ ఆ వచ్చిన 
'సెనికులలో నెతన్యా కుమారుడై న ఇష్మాయేలు, 
కారేహ కుమారులన యోహానాను మరియు యోనా 
తాను, తస్తుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీ 
యుడెన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీ 
యుని కుమారుడై న యెజన్యా, వారితో ఉన్న మను 
ష్యులు ఉన్నారు. 





లేక ... వెళ్లు ఇలా వుంది: “అతడు తిరిగి రాక ముందే 


వెళ్లుము.” 
౧ 


యిర్మీయా 40:2-16 


షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు 
అయిన గెదల్యా ఆ సెనికులకు, వారితోఉన్న మనుష్యు 
లకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. 
గెదల్యా ఇలా అన్నాడు: “సెనికులారా, కల్తీయులకు 
సేవ చేయటానికి మీరు భయపడకండి. "రాజ్యంలో 
స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది 
చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది. నేను 
కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్టీయులు ఇక్కడికి 
వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడ 
తాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి |ద్రాక్షపంట 
నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు 
తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. 
మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.” 

"మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర 
దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు 
యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లు 
విన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు 
అయిన గెదల్యాను బబులోను రాజు వారిపె పాలకునిగా 
నియమించినట్టు కూడ విన్నారు. !ఆ యూదా 
ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి 
తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న 
యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను 
ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాలా రాక్షరసాన్ని 
తీసి, వేసవి పండ్లను సేకరించారు. 

బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడై న 
యోహానాను, ఇతర యూదో నైన్యాధథికారులు గెదల్యా 
యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో 
ఉన్నాడు. 1*యోహానాను, మరియు తితనితో ఉన్న 
అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయ 
లీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? 
నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంప 
టానికి పంపాడు అని అన్నారు. కాని అహీకాము కుమా 
ర్తుడెన గెదల్యా వారి మాట నమ్మలేదు. 

“15ప్టిమ్ముట కారేహ కుమారుడై న యోహానాను 
మిస్సాలో గిదల్యాతో ఏకాంతంగా “మాట్లాడాడు. గెద 
ల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమా 
ర్గుడెన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని 

గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మా 
యేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు 
నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజ 
లంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదరై పోతారు. 
అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి 
పోతారన్నమాట.” 

'5కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన 
హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానా 
నుతో, “ఇష్మాయేలును చంపవద్దు. “నీవు ఇష్మాయే 
లును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” 
అని అన్నాడు. 


యిర్మీయా 4121-18 
41] ఎలీషామా మనుమడును, నెతన్యా కుమా 
రుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో 
అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. 
అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు 
మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుం 
బంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో 
ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో 
కలిసీ భోజనం చేశారు. *వారంతా కలిసి భోజనం 
చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది 
మనుష్యులు లేచి అహీకాము కుమారుడై న గెదల్యాను 
కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా 
బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి. మిస్స్పా 
పట్టణంలో గెదల్యాతో ఉన్న యూదా ప్రజలందరిని 
కూడ ఇష్మాయేలు చంపివేశాడు. అంతేగాదు. గద 
ల్యాతో వున్న కల్టీయుల సెనికులను కూడ ఇష్మా 
యేలు చంపివేశాడు. 

“*న్గాదల్యా హత్య గావింపబడిన మరుసటి రోజు 
ఎనభై మంది మనుష్యులు మిస్సాకు వచ్చారు. వారు 
ధాన్యపు నైవేద్యాలు, ధూపానికి సాం బ్రాణిని దేవాల 
యానికి “తీసికొని వస్తున్నారు. ఆ ఎనభై మంది 
వ్యక్తులూ వారి గడ్డాలు గీయించుకొని తమ బట్టులు 
చింపుకొని, తమ శరీరాలను చీరుకొన్నారు* వారు 
షెకెము, షిలోహు, పోమోనుల నుండి వచ్చారు. 
వారిలో ఏ ఒక్కరికి గెదల్యా హత్య గావింపబడినట్లు 
తెలియదు. ఆ ఎనభ్బు మందిని కలవటానికి 
ఇష్మాయేలు మిస్సా పట్టణం నుండి వారికి ఎదురేగాడు. 
అతడు వారిని కలవటానికి వెళుతూ రోదించాడు. * 
ఇష్మాయేలు ఆ ఎనభై మంది మనుష్యులనూ కలిసి 
కొని, “నాతో రండి. మనం అహీకాము కుమారుడై న 
గెదల్యాను కలుద్దాము” అని చెప్పాడు. "ఆ ఎనభై 
మంది మిస్పా పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు ఇష్మా 
యేలు, అతని మనుష్యులు కలిసి ఆ వచ్చిన వారిలో 
డెబ్బయి మందిని చంపివేశారు. వారా శవాలను నీళ్లను 
నిల్వచేయటానికి నిర్మించిన నూయి వంటి గోతిలో 
పడవేశారు. ీకాని మిగిలిన పదిమంది ఇష్మాయేలుతో, 
“మమ్మల్ని చంపవద్దు! మావద్ద గోధుమ, యవధా 
న్యాలు ఉన్నాయి. మావద్ద తలము, తేనె కూడ 
ఉన్నాయి. వాటిని మేమొక పాలులో దాచాము (వాటిని 
మీకు ఇస్తాము” అని చెప్పారు. అందువల్ల ఇష్మాయేలు 
ఆ పది మందినీ వదిలిపెట్టాడు. ఇతరులతో పాటు 
అతడు వారిని చంపలేదు. (ఈ నీటి గొయ్యి చాలా 
పెద్దది. ఆసా అనే యూదా రాజుచే అది నిర్మించ 








వారి గడాలు ... చీరుకొనారు యెరూషలేములోని తమ 
దేవాలయేం నాశనం చేయబడినందుకు విషాద సూచకంగా 
వారు అలా చేశారు. 


రోదించాడు ఆలయం ధ్వంసమైనందుకు బహు విచారముగా 
ఉన్నట్టు ఇష్మాయేలు నటించాడు. 


894 


బడింది. యుద్ద కాలంలో నీటిని నిలువచేయటానికి 
రాజైన ఆసా* దానిని నిర్మింప చేశాడు. ఇశ్రాయేలు 
రాజైన బయషా నుండి తన పట్టణాన్ని రక్షించుకోవ 
టానికి ఆసా ఇలా చేశాడు. అయితే ఇష్మాయేలు 
మాత్రం ఆ గొయ్యి నిండేవరకు దానిలో శవాలను 
పడవేశాడు.) 

'0మిస్పా పట్టణంలో ఉన్న ఇతర ప్రజలందరినీ 
ఇష్మాయేలు పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిలో 
రాజు కుమార్తెలు మరియు అక్కడ మిగిలియున్న 
ఇతర ప్రజలు వున్నారు. ఎవర్తినెతే నెబూజరదాను 
పాలించమని గెదల్యాను నియమించాడో, వారే ఆ 
ప్రజలు. నెబూజరదాను బబులోను రాజుయొక్క 
(ప్రత్యేక అంగరక్షక దళాధిపతి. ఇష్మాయేలు తాను పట్టు 
కున్న ప్రజలను తీసికొని అమ్మోను దేశానికి పోవటానికి 
బయలుదేరాడు. 

11కారేహ కుమారుడైన యోహానాను మరియు 
అతనితో ఉన్న సెన్యాధికారులు ఇష్మాయేలు చేసిన 
క్రూరమై న పనులన్నిటి గురించి విన్నారు. 12కావున 
యోహానాను, అతనితో వున్న 'సెన్యాధికారులు తమ 
సెనికులను వెంట తీసికొని నెతన్యా కుమారుడై న 
ఇష్మాయేలును ఎదుర్కోవటానికి వెళ్లారు. గిబియోను 
వద్ద గల పెద్ద చెరువు దగ్గర వారు ఇష్మాయేలును 
పట్టుకున్నారు. కొప్మాయేలును బందీలుగా పట్టుకు 
పోతున్న యోహానానును, సైన్యాధికారులను చూచి 
జనులు చాలా సంతోషించారు. “అప్పుడు మిస్పా 
పట్టణంలో ఇష్మాయేలు బందీలుగా తీసికొన్న 
వారంతా కారేహ కుమారుడైన యోహానాను వద్దకు 
పరుగెత్తారు. “కాని ఇష్మాయేలు మరియు అతనీతో 
ఉన్న వారిలో ఎనిమిది మంది యోహానాను నుండి 
తప్పించుకున్నారు. వారు అమ్మోనీయుల వద్దకు పారి 
పోయారు. 

1ఆ విధంగా కారేహ కుమారుడై న యోహానాను, 
సెనికాధికారులు బందీలను రక్షించారు. ఇష్మాయేలు 
గెదల్యాను హత్య చేసి ఆ ప్రజలను మిస్పా పట్టణంలో 
పట్టుకున్నాడు. బతికి బయటపడిన వారిలో సెనికులు, 
స్త్రీలు, పిల్లలు మరియు న్యాయాధికారులు వున్నారు. 
యోహానాను వారిని గిబియోను పట్టణం నుండి తిరిగి 
తీసికొని వచ్చాడు. 


ఈజిప్టుకు తప్పించుకొనుట 
17-15య్రూహానాను, ఇతర సెనికాధికారులు కల్టీ 
యుల విషయంలో భయపడ్డారు. బబులోను రాజు 
గెదల్యాను యూదా రాజ్యానికి పాలకునిగా ఎంపిక 





యుద్ద ... రాజెన ఆసా రాజెన ఆసా, _గొదల్యాక్షు 300 
సంక రాల ముందు నివసించాడు. మిస్సా పట్టణంలో రక్షణ 

వా సే విషయానికి ఇది సంబరధిరబిది. రాజులు 
re 15:2 చూడండి. 


895 


యిర్మీయా 4231-18 





చేశాడు. కాని ఇష్మాయేలు గెదల్యాను హత్య చేశాడు. 
దానితో కల్టీయులకు కోపం వస్తుందేమోనని యోహా 
నాను భయపడ్డాడు. కావున వారు ఈజిప్టుకు పారి 
పోవాలని నిశ్చయించుకొన్నారు. ఈజిప్టుకు పోతూ 
మార్గమధ్యంలో వారు గెరూతు కింహాము వద్ద ఆగారు. 
గెరూతు కింహాము బేత్లెహేము పట్టణం దగ్గర ఉన్నది. 


యేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను 
పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను 
యై పూావాను అడిగాను. యెహోవా ఇలా చెపుతు 
న్నాడు: '0 "ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను 
మిమ్మల్ని బలపర్చుతాను - మిమ్మల్ని నాశనం 
చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని 





42 వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే 
యోహానాను, హోషేయా కుమారుడెన 
యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి (ప్రవక్తయైన 
యిర్మీయా వద్దకు వెళ్లారు. సెన్యాధికారులంతా 
యోహానాను, యెజన్యానులతో కలిసీ వెళ్లారు. 
అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా 
వద్దకు వెళ్లారు. ?వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, 
దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంత 
తిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి 
నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. 
యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒక 
ప్పుడు మేము ఎక్కువ నంఖ్యలో ఉన్నాము. 
ేయిర్మీయా, మేము ఎక్కడికి వెళ్తవలనో, ఏమి చేయ 
వలానో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి 
తెలుసుక. న్‌ 

4అప ప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: 
“మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను 
అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు 
మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా 
చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ 
దాచి పెట్టను.” 

తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, 
“నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము 








చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమై న సాక్షి 





అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది 
చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు. 
యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, 
సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా 
దేవుని పట్ల మేము విధేయులమై ఉంటాము. మేము 
నిన్ను ఒక సందేశం తెచ్చుట కోరకు పంపుచున్నాము. 
దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన 
యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు 
మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచి తముగా 
తలను. a 

పది రోజులు జరిగిన పమ్మట యెహోవా వాక్కు 
తై వినిపించింది. అప ప్పుడు కారేహ కుమా 
రుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధి 
కారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి 
సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు 
ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. 
అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రా 








పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదల 
చుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర 
విషయాల పట్ల నేను విచారిస్తున్నాను. బబులోను 
రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. 
కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను 
రాజంటే మీరు భయపడవద్దు.” ఇదే యెహోవా 
సందేశం. “ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. 
నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్ష 
స్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు. “నేను 
మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు 
కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని 
మీ దేశానికి తిరిగి తీనుకొని వస్తాడు.” మేము 
యూదాలో వుండమని మీరు అనవచ్చు. అలా క 
మీరు మీ యెహోవా దేవుని అనుసరించనల్టే. “అ 
కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ 
మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ద 
భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము' 
అని మీరు అనవచ్చు. *యూదాలో మిగిలిన ప్రజలారా, 
మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. 
ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన 
యెహోవా ఇలా చెప్టచునా ్నడు: “మీరు ఈజిస్టనందు 
నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది: మీరు 
యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని 
అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయ 
పడ్డారు. కాని మీరు ఈజిప్టులో కామానికి గురియ 
గుతారు. మీరక్కడ చనిపోతారు. "ఈజిప్టుకు వెళ్లి 
అక్కడ నివసించాలనుకునే (ప్రతివాడు కత్తివాతబడి గాని, 
ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. 
ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలు 
గజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ 
తప్ప ముక లెడు 

కోఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు 
అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “యెరూష 
లేము పట్లు నా కోపాన్ని చూపాను. యెరూషలేములో 
నివసించే | (ప్రజలను నేను శిక్షించాను. అదేరీతిగా ఈజి 
పుకు వెళ్లే ప్రతివాని పట్టా నా కోపం చూపిస్తాను. 
(ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకు 
న్నప్పుడు మీకు జరిగినట్టు జరగాలని మిమ్మల్ని ఒక 
ఉదాకొరణగా తీసుకుంటారు. మీరు శాప గ్రస్తులౌతారు. 
మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు 
మిమ్మల్ని అవమాన పరు తారు. మీరు మళ్లీ యూదా 
రాజ్యాన్ని చూడరు.” 


యిర్మీయా 42:19-44:2 


స“యూదాలో మిగిలివున్న (ప్రజలారా, “మీరు 
ఈజిప్టుకు పోవద్దు అని యెహోవా మీకు చెప్పి 
యున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తు 
న్నాను. మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు 
చేస్తున్నారు. మీరే నన్ను మీ ప్రభ్ళువెన దేవుని వద్దకు 
పంపారు. “మన ప్రభువెన దేవుణ్ణి మా కొరకు 
ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పు 


896 


ఆ విధంగా తీసికొని వెళ్లబడిన వారిలో రాజు కుమార్తెలు 
కూడ వున్నారు. (నెబూజరదాను ఆ (ప్రజలందరినీ 
గెదల్యా సంరక్షణలో వుంచాడు. నెబూజరదాను బబు 
లోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతి.) ప్రవక్త 
యైన యిర్మీయాను, నేరీయా కుమారుడగు బారూ 
కును కూడ యోహానాను వెంట తీసికొని వెళ్లాడు. 
"వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిస్ట్రేకు 





చుస్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము 
యెహోవా చెప్పినట్టు నడచుకొంటాము' అని మీరే 
నాతో అన్నారు. 21కావున ఈ రోజు యెహోవా 
సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభ్గువెన 
మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని 
ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో 
అదంతా మీరు చేయలేదు! *కావున ఇప్పుడిది బాగా 
అర్ధం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివ 
సించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు 
కత్తివేటుకు గురియై గాని, ఆకలిచేగాని, భయంకర 
రోగాలతో గాని చనిపోతారు.” 
4 వారి దేవుడైన యెహోవావద్ద నుండి వచ్చిన 
సందేశాన్ని యిర్మీయా అలా చెప్పి ముగిం 
చాడు. యెహోవా తనకు తెలియజేసిన రీతిగా 
యిర్మీయా ప్రజలందరికి పూర్తిగా చెప్పాడు. 

2కాని హైషేయా కుమారుడైన అజర్యా, కారేహ 
కుమారుడెన యోహానాను, ఇంకను మరికొంత మంది 
అహంభావంతో మొండివైఖరి దాల్చారు. వారు 
యిర్మీయా పట్ల చాలా కోపగించారు. “యిర్మీయా, 
నప అబద్ధమాడుతున్నావు! “ఓ ప్రజలారా, మీరు నివ 
సించటానికి ఈజిప్టుకు వళ్లరాదు' అని మాకు చెప్పు 
మని మా ప్రభువైన దేవుడు నిన్ను పంపలేదు. 
యిర్మీయా, నేరీయా కుమారుడైన బారూకు నిన్ను 
మాకు వ్యతిరేకంగా పురికొల్పుచున్నాడని మేమను 
కుంటున్నాము. నీవు మమ్మల్ని బబులోను వారికి 
అప్పగించాలని అతడు ఆశిస్తున్నాడు. నీవు ఇది చేస్తే, 
వారు మమ్మల్ని చంపాలని ఎదురు చూస్తున్నారు. 
లేదా, నీవిది చేస్తే వారు మమ్మల్ని బందీలుగా బబు 
లోనుకు పట్టుకుపోవాలని అయినా కోరుకొని వుండ 
వచ్చు” అని అన్నారు. 

*కావున యోహానాను, సెనికాధికారులు, ఇతర 
ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని 
యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు. ్‌కాని (ప్రభువాజ్ఞ 
పాటించటానికి బదులు, యోహానాను మరియు 
సెనికాధికారులు యూదాలో మిగిలిన వారిని ఈజబిస్ట్రకు 
కీసికొని వెళ్లారు. గతంలో ఆ మిగిలిన వారిని శత్రువు 
ఇతర దేశాలకు తీసికొని వెళ్ళాడు. కాని వారు మరల 
యూదా దేశానికి తిరిగి వచ్చారు. “ఇప్పుడు యోహా 
నాను మరియు సెనికాధికారులు కలిసి పురుషులను, 
స్త్రీలను, పిల్లలను అందరినీ ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. 





శకం వారు తహపనేసు* అనే పట్టణానికి వెళ్లారు. 

తహపనేసు పట్టణంలో యెహోవా యొక్క ఈ 
త యిర్మీయాకు చేరింది: యిర్మీయా, 
కొన్ని పెద్ద రాళ్లను తీసికొనిరా. వాటిని తహపనేసులో 
ఫరో రాజు అధికార గృహానికి ఎదురుగా మట్టితోను, 
ఇటుకలతోను నిర్మించిన పక్కబాట కింద పాతిపెట్టు 
యూదా వారు చూన్తుండగా నీవీవని చేయ్యి. 
అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో 
ఇలా చెప్పు, “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి 
మంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నా డుః 
బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పీలు 
స్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన 
రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. 
నెబుకదె జరు తన రత్నకంబళిని ఈ రాళ్లపె పరుస్తాడు. 
"నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన": ఈజివ్హను 
ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని 
తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి 
దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి 
మీదికి ఖడ్గాన్ని తెస్తాడు. ఈజిప్టులోని బూటకపు 
దేవుళ్ల గుళ్తల్లో నెబుకద్నెజరు అగ్నిని రగుల్చుతాడు. 
అతడా గుళ్తను తగులబెట్టి, విగ్రహాలను తీసికొని 
పోతాడు. గొర్రెల కాపరి తమ బట్టలనుండి నల్టులను, 
ముండ్ల కాయలను ఏరివేయునట్టు నెబుకద్నెజరు ఈజి 
ప్ట్రును శుభపర్చి వశం చేసికొంటాడు. ఆ తరువాత 
అతడు ఈజిప్టు నుండి సురక్షితంగా వెల్లి పోతాడు. 
(3.ఈజిస్టలో అతి ముఖ్యమై న సూర్య దేవాలయంలోని 
పవిత్ర రాతి స్తంభాలను నెబుకద్నెజరు నాశనం చేస్తాడు. 
పెగా ఈజిప్టులోని బూటకపు దేవతల ఆలయా 
అన్నిటినీ అతడు తగులబెడతాడు!” 


ఈజిప్టులోని యూదా వారికి యెహోవా సందేశం 

44 న యెహోవా నుండి ఒక 

సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో 
నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించ 
బడింది. ఈ వర్తమానం మిగ్గోలు, తహపనేసు, నొపు 
పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివ 
సిస్తున్న యాద వార్తికె ఇవ్వబడింది. ఆ సందేశం 
ఇలా ఉంది: 2 శాయేలీయుల దేవుడు, సర్వశక్తి 





తహపనేసు తహపనేసు ప 


ట్టణం ఈజిప్టు ఈశాన్య (ప్రాంతంలో 
వుంది. 


897 


మంతుడు అయిన యహోవా ఇలా చెప్పుచున్నాడు, 

“యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణా 
లన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను 
మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి 
రాళ్ల గుట్టుల్లా వున్నాయి. “ప్రజలంతా పాపకార్యాలు 
చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ 
ప్రజలు అన్యదేవతలకు బలులు అర్చించారు. అది 
నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ 
పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించ 
లేదు. “ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యా 
యాలు పంపి యున్నాను. ఆ (ప్రవక్తలు నా సేవకులు. 
ఆ (ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. “మీరీ 
భయంకరమై న పని చేయవద్దు. విగ్రహారాధన విష 
యమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు' 
వారు ప్రజలకు చెప్పారు. కాని ఆ ప్రజలు నా ప్రవక్తల 
మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనే 
లేదు. ఆ (ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. 
అన్యదేవతలకు బలులు అర్సించటం వారు మానలేదు. 
6కావున వారి మీద నా కోపాన్ని చూపించాను. యూదా 
పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను 
శిక్షించాను. ఈనాడు అవి వున్నట్టుగా యోరూషలేము 
నగరాన్ని, యూదా పట్టుణాలను వట్టి రాళ్ల గుట్టలా 
నాకోపం మార్చివేసింది.” 

"ఇశ్రాయేలు. దేవుడు, నర్వశక్తిమంతుడై న 
యెహోవా యిలా చెపుతున్నాడు, “విగ్రహారాధన 
చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటు 
న్నారు? యూదా కుటుంబం నుంచి పురుషులను, 
స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు 
చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ 
మిగలకుండా మీరు చేసుకుంటున్నారు. కవిగ్రహాలను 
తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్షించ 
దల్చ్బుకున్నారు* ఇప్పుడు మీరు ఈజిస్టలో ఉన్నారు. 
మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవ 
తలకు బలులు సమర్చిస్తూ నాకు కోపం కల్షిస్తూ 
ఉన్నారు. మీక మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసు 
కుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు 
మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి 
మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి. 
*మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చి 
పోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర 
కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు 
కఠిసి యూదాలోను మరియు యెరూషలేము నగర 
వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా? 
"ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు 
కోలేదు. నాపట్టగౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు 
నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు 
యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించ లేదు.” 


యిర్మీయా 44:3-18 


"కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఇలా చేపుతున్నాడు, “మీకు భయం 
కరమై న విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చ 
యించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను! 
2ంయయఘూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారి 
క్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా 
వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం 
చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చని 
పోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా 
చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికి జరిగిన 
సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయ 
(భాంతులవుతారు. ఆ (ప్రజలు శాపానికి మారు పేర 
వుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు 
అవమానపర్చుతారు. ఈజిప్టులో నివసించటానికి 
వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి 
నేను కత్తిని, కామాన్ని, భయంకర రోగాలను విని 
యోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధం 
గానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను. '*యూదాలో 
బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది 
మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. 
యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. 
వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివ 
సించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న 
బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ 
యెరూషలేముకు తిరిగి వళ్టడు.” 

15 క్రబ్రిష్టలో నివసిస్తున్న చాలా మంది యూదా 


స్త్రీలు అన్యదేవతలకు ధూప, దీప నైవేద్యాలు సమర్పి 


స్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు 
వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసు 
కొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న 
యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు 
అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు: 

1రావిన్ఫ్‌ వ మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని 
మేము వినం. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పి 
స్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కు 
కున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో 
బలులు అర్చించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో 
మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా 
రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా 
పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను 
మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించి 
నపుడు మాకు పుష్కలంగా ఆహారం దారికింది. మాకు 
విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు. 
గీకాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం 
మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం 
మానినప్పటి నుండి మాకు అనేక నమన్యలు 
వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంప 
బడ్డారు.” 





యిర్మీయా 44:19-45:4 


19ఆ్రరువాత స్రీ స్త్రీలు మాట్టాడారు.* వారు యిర్మీ 
యాతో యిలా చేప్పారు. " "మేము ఏమి చేస్తున్నామో 
మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు 
అర్చించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి 
అనుమతితోనే మేము ఆవుకు పానీయాలు వార 
బోశాము. ఆమె (ప్రతిరూపంగా మేము కుడుములు 
చేయటం కూడ మా భర్తలకు తెలుసు.” 

20కి పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో 
మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో 
అతడు మాట్టాడినాడు. *ఆ ప్రజలతో యిర్మీయా 
ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూ 
షలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి 
అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, 
మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు 
దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు 
చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి 
ఆలోచన చేశాడు. తరువాత యెహోవా మీపట్ల 
ఎంతమాత్రం ఓర్చు వహించ లేకపోయాడు. మీరు 
చేసిన భయంకరమై న పనులను యెహోవా అస 
హ్యించుకున్నాడు. అందువల్ల యహోవా మీ దేశాన్ని 
వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు 
ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి 
చెడ్డగా చెప్పుకుంటారు. *అన్య దేవతలకు మీరు 
బలులు అర్చించిన కారణంగా మీకు కష్టాలన్నీ 
వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. 
మీరు యెహోవాకు విధేయ్యులె వుండలేదు. మీకు 
అందజేసిన ఆయన ఆదేశాలనుగొని ఆయన నిర్దేశించిన 
న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని 
ఒడంబడికలో* మీ బాధ్యతను మీరు విస్మరించారు.” 

తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా 
ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా 
ప్రజలారా, యెహోవా వాక్కు వినండి: ఇశ్రాయేలీ 
యుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా 
చెప్తున్నాడు, “మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని 
చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కు 
కున్న బలులు అర్చిస్తాము, పానీయాలు వారపోస్తాము" 
అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట 
ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ 
వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి. 26క్రాన్సి ఈజిప్టులో 
నివసీస్తున్న ఓ యూదా అ్రజిల్లార్తా యెహోవా సందే 
శాన్ని వినండి: మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం 
చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా 











తరువాత స్తీ లు మాట్లాడారు ఇది ప్రాచీన గ్రీకు అనువాదం 
నుండి తీస్‌కొనబడింబి. ఈ వాక్యం హెబ్రీ ప్రతిలో లేదు. 


దేవుని ఒడంబడిక బహుశా ఇది మోషే ధర్మశాస్త్రం 
కావచ్చు. అది దేవునికి, ఇశ్రాయేలు ప్రజల మధ్య కుదిరిన 
ఒడంబడక. 


హు(ఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను. 


898 


వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద 
వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా ' 
అని వారు చెప్పరు. 

2ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. 
కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం 
లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకుని 
వున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో 
మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. 
వారలా [క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగి 


సేవరకు చనిపోతారు. కొంతమంది యూదావారు 


కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిఫ్లు 
నుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించు 
కోగలిగీ యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. 
ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే 
ఆ బహు కొద్దిమంది యూదా వారు ఎవరి మాట నిజ 
మవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యి 
నదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసు 
కుంటారు. ఇక్కడ ఈజిస్ట్రలో మిమ్మల్ని నేను శిక్షిస్తా 
నని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.” శే 
యెహోవా వాక్కు. “అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని 
నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చ 
యంగా తెలుస్తుంది. *నేను చెప్పినది చేస్తాననేందుకు 
ఇది ఒక నిదర్శనం.” యెహోవా ఇలా తెలియ 
జేస్తున్నాడు: 'ఫరాహెఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు 
అతనిని చంపజూస్తున్నారు ఫరోహెవను అతని 
శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. 
సీద్మియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను 
నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరో 


9 99 


బారూకుకు ఒక వర్తమానం 
4. యెహోయాకీము కుమారుడు యోషీయా 

యూదాలో రాజాన యహూయాకిము 
పాలన నాల్గవ సంవత్సరంో జరుగుతూ ఉండగా ప్రవక్త 
యైన యిర్మీయా ఈ విషయాలను నేరీయా 
కుమారుడై న బారూకుతో చెప్పాడు. బారూకు ఈ 
విషయాలను పుస్తక రూపంలో రాశాడు. యిర్మీయా 
బారూకుకు చెసిన ఇది: 2 po దేవుడైన 
యెహోవా నీకు చెప్పేదేమనంటే, *బారూకూ, నీవిలా 
అన్నావు, నాకు కష్టం వచ్చింది. నా బాధకు తోడు 
యెహోవా నాకు దుః :ఖాన్ని యిచ్చాడు. నేను మిక్కిలి 
అలసిపోయాను. నా బాధలవల్ల నేను మిక్కిలి కృశించి 
పోయాను. నాకు విశ్రాంతి లేదు.” “యిర్మీయా, నీవిది 
బారూకుకు చెప్పు: “యెహోవా ఇలా అంటున్నాడు: 
“నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. 





యూదాలో ... సంవత్సరం అనగా క్రీపూ 605వ సంవత్సరం. 


899 


నేను దేన్తినెతే నాటితినో దానిని నేనే న. 
యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను. బారూకూ, 
నీవు నీ కొరకై గొప్ప విషయాల్లకె ఎదురు చూస్తు 

న్నావా? నీవు = వాటి కొరకు చూడవద్దు. ఎందుకంటే, 
నేను భయంకర విపత్తును ప్రజలందరి మీదకి కలుగ 
జేస్తున్నాను గనుక నీవు వారి కొరకు చూడవద్దు.” ఇవి 
యెహోవా చెప్పిన విషయాలు. “నీవు చాలా చోట్లకు 
వెళ్ళవలసి వుంటుంది. నీవు ఎక్కడికి వెళ్లినా ప్రాణంతో 
తప్పించుకునేలా నేను చేస్తాను.” 


రాజ్యాలకు సంబంధించిన యెహోవా సందేశాలు 
46 (ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు 
వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు 
సంబంధించి ఉన్నాయి. 


ఈజిప్టును గురించిన వర్తమానం 

?ఈ వర్తమానం ఈజిప్టు* దేశాన్ని గురించి చెప్పి 
బడినది. అది ఫరోనెకో సెన్యానికి సంబం ధించినది. 
నెకో ఈజిప్టు రాజు. అతని సెన్యం కర్కెమీషు అనే 
పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు 
నదీ తీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు 
ఫరేనైక్రో సెన్యాన్ని కర్కెమీషు ౩ వద్ద ఓడించాడు. 
అప్పుడు యూదా రాజెన యో హోయాకీము పాల 
నలో నాల్లవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన 
యుహోయాకీము యోషీయా కుమారుడు. 
ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా 
ఉంది: 


3 “మీ చిన్న, పెద్ద డాళ్లను తీసుకోండి. యుద్దానికి 
నడవండి. 

* గుర్రాలను సిద్ధం చేయండి. సెనికులారా, మీరు 
గుర్రాలను ఎక్కండి. యుద్దాన్లికె మీమీ సంకేత 
స్థలాలకు వెళ్లండి. మీ శిరస్తాణాలను పెట్టు 
కోండి. మి కులకు పదును పెట్టండి. మ్‌ 
కవచాలను ధరించండి. 

5 నేనేమిటి చూస్తున్నాను? ఆ సైన్యం భయ 
పడింది! సైనికులు పారిపోతున్నారు. ధైర్య 
వంతులైన హారి సెనికులు ఓడింపబడ్డారు. వారు 
తత్తరపడి పారి పోతున్నారు. వారు “వెనుదిరిగి 
చూడకుండా పోతున్నారు. ఎటు చూచినా 
భయం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

6 “వేగంగా పరుగెత్తేవారు, బలవంతులు కూడా 
తప్పించుకోలేరు. వారు తూలి పడిపోతారు. 
ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది 
జరుగుతుంది. 





-ఈజిప్ట ఇప్పటి ఈజిప్టు ఆనాటి ఐగుప్తు. ఆ కాలంలో 
ఐగుప్తు అని పిలివబడేది. 


యిర్మీయా 45:5-46:15 


7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్ళు 
తొక్కుతూ (ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది 
ఎవరు? 

8 పొంగి ప్రవహించే నైలు నదిలా వచ్చేది ఈజిప్టు 
దేశమే. మహా వేగంతో ప్రవహించే మహా నదిలా 
వచ్చేది ఈజిప్టు దేశమే. "నేను వచ్చి భూమిని 
క్పేటేన్తాను నేను నగరాలను, వాటి నివాసులను 
నాశనం చేస్తాను అని ఈజిప్టు అంటున్నది. 

9 గుర్రపు రౌతుల్డారా, యుద్ధానికి కదలండి. సారధు 
లారా, శరవేగంతో రథాలు తోలండి. యోధు 
ల్లారా ముందుకు పదండి. కూషు, పూతు సెనికు 
లారా, మీ డాళ్లను చేబూనండి. లూదీయులారా, 
మి విల్లంబులు వాడండి. 

0“కాని ఆ రోజు నర్వశక్తిమంతుడై న మన 
యెహోవా గెలుస్తాడు! ఆ నమయంలో 
ఆయన శత్రువులకి తగిన శిక్ష ఆయన విధిస్తాడు. 
యెహోవా శత్రువులు వారికి అర్లమై న శిక్ష 
అనుభవిస్తారు. తన పని పూర్తి అయ్యేవరకు 
కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు 
కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందు 
వల్లనంటే సర్వశక్తిమంతుడై న మన యెహో 
వాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి 
ఈజిప్టు సెన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్ర 
టీసు నది ఒడ్డున జరుగుతుంది. 

1 “ఈబిప్హ, గిలియాదు వరకు వెళ్లి మందు 
తెచ్చుకో. నీవు మందులనేకం తయారుచేస్తావు, 
అయినా అవి నీకు ఉపయోగపడవు. నీ 
గాయాలు మానవు. 

2 నీ రోదనను దేశాలు వింటాయి. నీ ఏడ్చు ప్రపంచ 
మంతా వినపడుతుంది. ఒక థై ర్యశాలి మరియొక 
ధైర్యశాలి అయిన యోధుని పడతాడు. ఆ 
యోధులిద్దరూ కలిసి కింద పడతారు.” 


13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్త 
మానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి 
కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం 
ఇవ్వబడింది. 


“ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి. 
మిగ్గోలు నగరంలో బోధించండి. ఈ సందేశాన్ని 
నొవు (మెంఫిస్‌)లోను, తహపనేనులోను 
ప్రచారం చేయండి: “యుద్దానికి సిద్ధపడండి. 
ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే 
చంపబడుతున్నారు. ్రే 

15“ ఈజిప్తూ నీ బలమైన యోధులెందుకు చంప 
బడతారు? వారునిలువలేరు. ఎందువల్లనంటే 
యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!' 


యిర్మీయా 46:16-47:1 


16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు. వారొకరి 
మీద మరొకరు పడతారు. వారు, “లేవండి, మనం 
మన స్వంత ప్రజల వద్దకు ఎళదాం. మనం 
మన మాతృభూమికి వెళ్టిపోదాము. మన శత్రువు 
మనల్ని ఓడిస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి 
వెళ్లిపోవాలి" అని అంటారు. 

వారి స స్థలాలలో ఆ సెనికులు, “ఈబిస్ట్ర రాజైన 

ఫరో కేవలం ఆడంబరవున వాడు; అతని 

(ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు.” 

15 ఈ వర్తమానం రాజునుండి వచ్చినది. సర్వశక్తి 
మంతుడైన యె హోవాయే ఆ రాజు. “నిత్యు 
డనగు నా తోడుగా ప్రమాణము చేపుతున్నాను. 
ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు. 
తాబోరు కొండలా, , సముద్రతీరానగల కర్మెలు 
పర్వతంలా అతడు గప్పవాడ ఉంటాడు. 

ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి. 
బందీలా పోవటానికి సిద్దమవండి. ఎందువల్ల 
నంటే, సాపు (మెంఫిస్‌) నగరం శిథిలమై 
నిర్మానువ్యమవుతుంది. నగరాలు నాశన 
మవుతాయి. వాటిలో ఎవరూ నివసించరు! 

20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది. కాని 
ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి 
వస్తున్నది. 

21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సెనికులు కొవ్విన 
కోడెదూడల్లా ఉన్నారు. అయినా వారంతా 
వెన్నుజూపి పారిపోతారు. శత్రు దాడికి వారు 
తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ 
ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింప 
బడుతారు. 

2 బుసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే 
పాములా ఈజిప్టు వుంది. శ|తువు మిక్కిలి 
దరిజేరుతూ వున్నాడు. అందుచే ఈజిస్ట్ర సైన్యం 
పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. గొడ్డళ్లు 
చేబట్టి శత్రువులు ఈజిప్టు మీదికి వస్తున్నారు. 
వారు “చెట్లను నరికే మనుష్యుల్దా వున్నారు.” 

23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, 
"ఈజిప్టు అరణ్యాన్ని (సెన్యల శతువు నరికి 
వేస్తాడు. అరణ్యంలో (సైన్యం) చెట్టు (ని 
కులు) చాలా వున్నాయి. కాని అది నరికివేయ 
బడుతుంది. మిడుతలకం టు ఎక్కువగా శతు 
_సెనికులున్నారు. లక్కకు మించి శతు నైనికు 
లున్నారు. 

2 ఈజిప్టుకు తలవంపులవుతుంది. ఉత్తరాన్నుండి 
వచ్చే శత్రు సెన్యం వారిని ఓడిస్తుంది.” 


బొఇ శాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడై న 
యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో 


900 





థేబెసు దేవతయైన ఆమోనును* నేను శిక్షింప 
నున్నాను. నేను “ఫరోను, ఈజిప్టును మరియు “దాని 
దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. 
ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన (ప్రజలను 
కూడా నేను శిక్షిస్తాను. వారి శత్రువుల చేతుల్లో 
వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు 
వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను 
రాజైన నెబుకద్నిజరుకు, అతని సేవకులకు అప్పగి 
స్తాను. చాల కాలం ముందట ఈజిస్ట్ర శాంతియుతంగా 
వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు 
మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను 
యెహోవా చెప్పాడు. 


ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఒక వర్తమానం 

27 “నా సేవకుడవై న యాకోబూ,* భయపడవద్దు. 
ఇశ్రాయేలూ, బెదరవద్దు. ఆ దూర (ప్రాంతాల 
నుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. వారు 
బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని 
కాపాడతాను. యాకోబుకు మరల శాంతి, రక్షణ 
కల్పించబడతాయి. అతనిని ఎవ్వరూ భయ 
పెట్టలేరు. వ 

యెహె హోవా ఇలా అంటున్నాడు, " “నా సేవకు 
డవైన యాకోబూ, భయపడకు. నేను నీతో 
వున్నాను. నిన్ను అనేక ఇతర దేశాలకు నేను 
పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వ 
నాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా 
నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యా 
లకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు 
శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను 
క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ట 
న్యాయవరవై న ఉదారంతో మా(తమే 
ఉంటాను.” 


28 


ఫిలిష్తీయుల గురించిన సందేశం 
47] ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా 
నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం 
ఫిలిప్తీయులను గురించినది. గాజా నగరంపె ఫరో దాడి 
చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది. 





ఆమోను చాలా శతాబ్దాలవరకు ఈజిప్టులో ఆమోను అతి 
ముఖ్యమైన దేవుడు. ఈ భవిష్య ప్రకటన జరిగే నాటికి 
ఉత్తర ఈజిప్టులో ఆ దేవుడు మిక్కిలిగా ఆరాధింపబడలేదు. 
కాని దక్షిణ ఈజిష్టలో, ముఖ్యంగా రాజధాని నగరమైన 
థేబెసు దోపాంతంలో ఇంకా ఈ దేవుడు అతి ముఖ్యుడై 
యున్నాడు. 

యాకోబు ఇశ్రాయేలు యొక్క మరోపేరు. ఆదికాండం 
32:22-28 చూడండి. 


901 


2? యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రు 
సైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శర 
వేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. 
దేశాన్నంతా ఒక మహా వెల్టువలా వారు ఆవరిస్తారు. 
వారు అన్ని పట్టణాలను, వాటి (ప్రజలను చుట్టు 
ముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయం 
కొరకు ఆకక్రందిస్తాడు. 

3 “పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు 
వింటారు. రథాల చప్పుడు వారు వింటారు. కదిలే 
చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. 
తండ్రులు తమ పిల్లలకు రక్షణ కల్పించలేరు. 
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనుల 
వుతారు. 

“ఫిలిష్తీయులనందరినీ యెహోవా త్వరలో 
నాశనం చేస్తాడు! తూరు, సీదోనులకు సహాయ 
పడే మిగిలిన వారందరినీ నాశనం చేస్తాడు. ఫిలిప్పీ 
యులను యెహోవా అతి త్వరలో నాశనం 
చేస్తాడు. [కేతు ద్వీపవానులలో మిగిలిన 
వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. 

5 గాజా ప్రజలు ధుఖంతో తమ తలలు గొరిగించు 
"కుంటారు. అష్కెలోను ప్రజల నోరు నొక్కబడు 
తుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంత 
కాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు? * 

6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము 
పోరాడెదవు. నీ ఒరలోనికి నీవు వెళ్ళుము! ఆగిపో! 
శాంతించు అని మీరంటారు. 

"కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసి 
కుంటుంది? యె హోవా దానికి ఒక ఆజ్ఞ 
ఇచ్చాడు. అష్కెలోను నగరాన్ని, నము 
తీరాన్ని ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ 
ఇచ్చాడు.” 


మోయాబును గురించిన వర్తమానం ఈ వర్తమానం 
4 మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు 
దేవుడు, నర్వ శక్తిమంతుడు అయిన 
యెహోవా ఇలా చెపుతున్నాడు, 


“నెబో పర్వతానికి * చేటు కలుగుతుంది. నెబో 





వ్రేతు “కఫ్టోరు” ద్వీపమని దీని శబ్బార్థం. దీన్ని కొన్నిసార్టు 
క్రతు అని, మరికొన్ని సార్ట్హు కుప్ర అని అనటం కద్దు. 
బైబిలు ప్రకారం ఫిలేస్తేయులు ప్రథమంగా కష్తోరునుండి 
వచ్చారు. 

ఎంతకాలం ... గాయపరుకుంటారు తమ నారా 
సూచించేందుకు ప్రజలు తీమ శరీరాలను చీరుకొని గా 
పర్చుకునేవారు. 

నెబో పర్వతం ఇశ్రాయేలుకు తూర్పునవున్న మోయాబు 
దేశంలో బ్య పర్వతం. 


యిర్మీయా 47:2-48:9 


పర్వతం నాశనమవుతుంది. కిర్యతాయిము 
పట్టణం అణగ దొక్కబడుతుంది. అది పట్టుబడు 
తుంది. బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది. 
అది పడగొట్టబడి చిందర వందర చేయబడు 
తుంది. 

2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు. 
మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణ 
వాసులు కుట్రపన్నుతారు. “రండి. మనమా 
దేశాన్ని రూపుమాపుదాము అని వారంటారు. 
మద్న్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయ 
బడతావు. కత్తి నిన్ను వెంటాడుతుంది. 

3 హెరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు 
విను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబం 
ధించిన కేకలు. 

* మోయాబు ధ్వంసం చేయబడుతుంది. దాని 
చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు. 

5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో 
వెళ్తున్నారు. వారు మార్గమధ్యంలో మిక్కిలిగా 
విలపిన్తున్నారు. హెరొనయీము పట్టణ 
మార్గంలో ప్రయాసతోను, బాధతోను కూడిన 
రోదన వినిపించగలదు. 

6 పారిప్రాండి! మీ (ప్రాణరక్షణకె పారిపొండి! ఎడా 
రిలో అరుహ వృక్షం* వీచినబ్లు మీరు పారిపొండి. 

7 "మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే 
మీరు విశ్వసిస్తారు. కావున మీరు పట్టుబడతారు. 
కెమోషు* దెవం బందీగా కొనిపోబడతాడు. 
అతనితో పాటు అతని యాజకులు, అధికారులు 
కూడ తీసికొని పోబడతారు. 

8 వినాశనకారుడు (ప్రతి పట్టణం మీదికి వస్తాడు. 
ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు. లోయ 
శిథిలము చేయబడుతుంది. ఉన్నత మైదానం 
నాశనము చేయబడుతుంది. యెహోవా ఇది 
జరుగుతుందని చెప్పినాడుగాన ఇది జరిగి తీరు 
తుంది. 

9 మోయాబు పొలాల పెన ఉప్పు” చల్చుము. దేశం 
వట్టి ఎడారి అయిపోతుంది. మోయాబు పట్ట 
ణాలు ఖాళీ అవుతాయి. వాటిలో ఎవ్వరూ 
నివసించరు. 





అరుహ వృక్షం ఇది ఒకరకం చెట్టు. మోయాబు దేశంలో 
ఒక నగరం పేరువలె ఇది ఉచ్చరింపబడుతుంది. ఇది 
ద్వంద్యార్థంగా వాడబడిన పదం. 


కమోషు కెమోషు మోయాబీయుల దైవం. ఆమ్మోనీ 
యులు కూడా దీనిని ఆరాధించారు. ఈ దేవతారాధన 
రాజైన సాలొమోను ద్వారా యెరూషలేములోనికి వచ్చింది. 
కానీ యోషీయా దానిని నిర్మూలించాడు. 


ఉప్పు ఇది కూడ ద్వంద్యార్థంగా వాడబడిన పదమే. 
హెబీలో దీని సరియెన అర్థం మనకు తెలియదు. 


యిర్మీయా 48:10-29 





10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్టు చేయక 
పోయినా, వారిని చంపటానికి తన కత్తిని వినియో 
గించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది. * 

“మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు. 
కుదురుకోడానికి నిలకడగా పెట్టిన |ద్రాక్షరసంవలా 
మోయాబు ఉంది. మోయాబు ఇంతవరకు ఒక 
జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు. 
అది నిర్పంధించబడి ఇతర దేశానికి కొని 
పోబడలేదు. పూర్వంవలెనే అది ఇప్పుడూ రుచి 
గానే వున్నాడు. అతని సువాసన మారలేదు.” 

? యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, 
“కాని మిమ్మల్ని మీ జాడీలలో* నుంచి బయట 
పోయుటకు అతి త్వరలోనే నేను మనుష్యులను 
పంపుతాను. ఆ మనుష్యులు మోయాబు యొక్క 
జాడీలను ఖాళీ చేస్తారు. తరువాత ఆ జాడీలను 
వారు పగులగొడతారు.” 


కొపిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు 
దైవం కెమోషు పట్ట సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు 
"ప్రజలు బేతేలు” నందు ఆ బూటకపు దైవాన్ని 
నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం 
చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలత 
చెందారు. మోయాబు కూడా అలా అవుతాడు. 


14 మేము మంచి సెనికులం. మేము యుద్ధవీరులం' 
అని మీరు చెప్పుకోలేరు. 

స్‌ శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు. 
శతువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం 
చేస్తాడు. మోయాబు యువ వీరులంతా నరక 
బడతారు.” ఈ వర్తమానం రాజునుండీ వచ్చి 
నది. ఆ రాజు పేరు నర్వశక్తిమంతుడై న 
యొ హూవా. 

15 “మోయాబు అంతం దగ్గర పడింది. మోయాబు 
త్వరలో నాశనమై పోతుంది. 

7 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా 





ఎవ్వరేగాని ... మూడుతుంది మోయాబీయులను చంపమని 
యెహోవా చేత ఆజ్ఞాపించబడిన మోయాబీయుల శతు 
వుల గురించి ప్రవక్త మాట్లాడు తున్నాడు. 


జాడీలు బహుశాః దీని అర్థం మోయాబులోని పట్టణాలు 
కావచ్చు. 


బేతేలు బేతేలు పట్టణమందు రాజైన యరొబాము నిర్మించిన 
గుడి అని దీని అర్థం. (చూడండి: రాజుల మొదటి (గంథం 
12:28-33). అక్కడి ప్రజలు దేవునినింకా వక్రమార్గంలో 
పూజిస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదు. లేదా కనానీ 
యుల బూటకపు దేవత ఏల్‌ లేక బయలును పూజిస్తున్నదీ 
తెలియదు. 


902 


ఆ దేశంకొరకు విలపించండి. మోయాబు ఎంత 
ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు. అందువల్ల 
వానికొరకు మీరు విచారించండి. “అధిపతుల 
అధికారం విరిగిపోయింది. మోయాబు కీర్తి ప్రతి 
ష్టలు పోయాయి అని మీరు చెప్పండి. 

18 "దీబోను వాసులారా గొప వెన మీ స్థానాలనుండి 
దిగిరండి. నేలమీద మట్టిలో కూర్చోండి. 
ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన 
శత్రువు వస్తున్నాడు. అతడు మీ బలమైన 
నగరాలను నాశనం చేస్తాడు. 

19 “అరోయేరు నివాసులారా, దారి పక్కన నిలబడి 
కనిపెట్టుకొని ఉండండి. పారిపోయే మనిషిని 
చూడండి. పారిపోయే స్తీ స్త్రీని చూడండి. ఏమి 
జరిగినంటో వారిని అడగండే. 

20 “మోయాబు పాడుపడి, అవమానముతో నిండి 
పోతుంది. మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది. 
మోయాబు పాడుపడిపోయిందని అర్నోను 
నది* వద్ద ప్రకటించండి. 

*1 ఉన్నత మై దానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు. 
తీర్చు హోలోనుకు వచ్చింది. యాహసు, 
మేఫాతు, 

22 దీబోను, నెబో, బేతాదిబ్హాతయీము, 

౫ కిర్యతాయిము, బేత్త్లామూలు, బేత్మెయోను, 

2 కరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు 
ఇవ్వబడింది. మోయాబుకు సమీపాన, దూరాన 
వున్న పట్టుణాలన్నిటికి శిక్ష విధించబడింది. 

౫ మోయాబు బలం తగ్గిపోయింది. మోయాబు 
చేయి విరిగిపోయింది.” ఈ విషయాలు 
యెహోవా చెప్పాడు. 
యెహోవా కంటు తానే ముఖ్యష్ర నట్టు 
మోయాబు భావించటం జరిగింది. కావున, తాగి 
నవాని మాదిరి తూలిపోయే వరకు మోయా 
బును శిక్షించండి. మోయాబు తాను కక్కిన 
పదార్థంలోపడి దొర్జుతాడు. ప్రజలు మోయా 
బును చూచి హేళన చేస్తారు. 

27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన 
చేశావు. ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి 
చిక్కింది. నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన 
ప్రతిసారీ నీవు తలపంకించి, ఇశ్రాయేలు కంటె 
నీవే మెర్గుగెనట్టు ప్రవర్తించావు. 

2% మోయాబు (ప్రజలారా, ay పట్టణాలను వదిలి 
పెట్టండి. వెళ్లి గుట్టల్లో నివసీంచండి. గుహ 
ద్వారంలో గూడు చేసికొనే గువ్వలా ఉండండి.” 

2 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము. అతడు 


26 «s 





అర్నోను నది మోయాబులో అర్నోను ఒక ముఖ్యమైన 
నది. 


903 


మిక్కిలి గర్విష్టి. తాను చాలా ముఖ్యమై న వానిలా 
అతడు తలంచినాడు. అతడు ఎల్లప్పుడూ 
గొప్పలు చెప్పుకొనేవాడు. అతడు మహా 
గర్విష్టి.” 

30 యెహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు 
ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చు 
కొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని 
నాకు తెలుసు. కాని అతని గొప్పలన్ని అబద్ధాలు. 
అతను చెపే బ్బవి చేయలేడు. 

3! కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తు 
న్నాను. మోయాబులో ప్రతి పౌరుని కొరకు 
విచారిస్తున్నాను. కీర్లరెశు మనుష్యుల నిమిత్తం 
నేను బాధపడుతున్నాను. 

2? యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు 
కొర్షకె దుఃఖిస్తున్నాను! సిబ్మా, గతంలో నీ 
ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు స్యాపించాయి? 
అవి యాజారు పట్టుణం వరకు వ్యాపించాయి. 
కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను 
తీసికొన్నాడు. 

33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటల 
నుండి సుఖసంతోషాలు మాయమై నాయి. 
గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను. 
రసం తీయటానికి (దాక్ష్షాయలను తొక్కే 
వారిలో ఆ పాటలు ఆగిపోయాయి. వారి అల 
రింతలు అంతమయ్యాయి. 


షా. హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు 
కేకలు పెడుతున్నారు. వారి రోదన “దమూరానగల 
యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక 
సోయరు నుండి దూరానగల హెలొనయీము, 
ఎగ్జాత్హాలిషా వరకు వినవచ్చింది. న్నిమీములో నీరు 

హితం ఇంకిపోయింది. మోయాబు ఉన్నత స్థా 
అలో దహన బలులు అర్చించటాన్ని నిలుపు చేస్తాను. 
వారు తమ దేవతలకు ధూపం వేయకుండా 
ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు. 

3 మూయాబు కొరకు నేను మిక్కిలి భిన్నుడనె 
యున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్టు 
నా హృదయం విలపేన్తున్నది. కీర్లరెశు ప్రజల 
విషయంలో కూడా నేను విచొరిస్తున్నాను. వారి ధన 
ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి. *"ప్రతివాని తల 
గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ 
పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారు 
తున్నాయి.* (ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద 
సూచక బట్ట కట్టుకున్నాడు. *మోయాబులో ప్రతి 





ప్రతివాని ... కారుతున్నాయి చనిపోయిన వారిపట్ల తమ 
దుఃఖం ప్రకటించటానికి ప్రజలివన్నీ చేస్తారు. 


యిరీ శ్రియా 48:30-46 


చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖి స్తున్నారు. 
వారు ప్రతి ఇంట్విపైనా, జన సమ్మర్ష ప్రదేశాలలోనూ 
అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన 
విధంగా నేను మోయాబును విచ్చిన్నం చేయటంతో 
విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు 
చెప్పాడు. 

మోయాబు విచ్చిన్న మవటంతో ప్రజలు ఏడు 
స్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయా 
బుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి 
ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విష 
యాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.” 


10 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! 
ఆకాశం నుండి పక్షిరాజు (శతువు దిగు 
తున్నాడు. అతను తన రెక్కలను మోయాబు 
మీదికి చాపుతున్నాడు. 

మోయాబు పట్టణాలు పట్టుబడతాయి. బల 

మైన దుర్గాలు ఓడింపబడతాయి. ఆ సమ 

యంలో మోయాబు సెనికులు ప్రసవించే స్త్రీ స్తీలా 
భయాందోళనలు చెందుతారు. 

2 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది. 
ఎందువల్లనంటే వారు యెహోవా కంబు 
తమను ముఖ్యమై న వారిగా తలంచారు. 

౫ యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, 

“మోయాబు ప్రజలారా, మీ కొర్లకె భయం, 
స గోతులు, ఉరులు* పొంచివున్నాయి. 
+ ప్రజలు భయపడి పారిపోతారు. పరుగెత్తి లోతు 
గోతులల్లో పడిపోతారు. ఎవడెనా ఆ లోతు 
గోతుల మండి పెకివస్తే అతడు ఉరిలో చిక్కు 
కుంటాడు. మోయాబుకు శెక్టా సంవత్సరాన్ని 
తీసికొనివస్తాను.” ఈ విషయాలన్నీ యెహోవా 
చెప్పాడు. 

౫ “బలవంతుడై న శతువునుండి జనం పారి 
పోయారు. వారు రక్షణకె హెష్బోను పట్టణానికి 
పారిపోయారు. అయినా అక్కడ రక్షణ 
దారకలేదు. హెష్బోనులో అగ్ని (ప్రజ్వరిల్రింది. 
సీహోను పట్టణంలో” నిప్పు చెలరేగింది. అది 
మోయాబు నాయకులను దహించివేస్తున్నది. 
అది గర్విష్ణలను కార్చివేస్తున్నది. 

4 మోయాబూ, నీకు చెడు దాపురించింది. 
కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు. 


41 





మీ కొర్తకె ... ఉరులు హెబ్రీలో ఇవి ద్వంద్యార్థంగా 
వాడబడ్డాయి. పహాద్‌, పహాత్‌, పహా అనునవి హెబ్రీ మాటలు. 


సీహోను పట్టణం హెష్మ్బోనుకే సీ సీహూనుని అని ఆలంకా 
రికంగా పేరు పెట్టి పిలిచారు. చూడండి సంఖ్యా కాండము 
21:25-30. 


యిర్మీయా 48:47-49:12 904 


నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టుబడి బండీ  * నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పు 

లుగా కొనిపోబడుతున్నారు. కుంటావు. కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు. 

నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు. 

“మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడ నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం 
తారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.” 

నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా * కాని సర్వకక్తిమంతుడై న యెహోవా ఇలా చెప్పు 

సందేశం. ఇంతటితో మోయాబీయులపె తీర్పు చున్నాడు, “నలుమూలల నుండి నేను మీకు 


సమాప్తం. కష్టాలు తెచ్చిపెడతాను. మీరంతా పారిపోతారు. 
మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయ 
అమ్మోనును గురించిన సందేశం లేరు.” 
ఈ వర్తమానం అమ్మోనీయులను గురించి 
49 నది. యెహోవా ఇలా చెపుతున్నాడు, కఅమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. 


“అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు కాని అమ్మోసియులను నేను వెనుకకు తీసికొనివచ్చే 


పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా? తల్లి సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి 


తండ్రులు చనిపోతే భూమిని స్వతం|త్రించు 
కొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటు 
న్నారా? బహుశః అందువల్లనే మల్కోము*ో 
గాదు” రాజ్యాన్ని తీసికొన్నాడాళొ 

? యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు 
అమ్మాన్‌ ప్రజలు యుద్దనాదాలు విస్‌ 
సమయం వస్తుంది. రబ్బోతు-అమ్మోను నాశన 
మవుతుంది. అది కూలిపోయిన భవనాలతో 
నిండిన ఒక కొండలా ఉంటుంది. దాని చుట్టూ 
ఉన్న పట్టణాలు తగులబడతాయి. ఆ జనం ఇశ్రా 
యేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని 
వత్తిడి చేశారు. కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 
తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని వారిని బల 
వంతం చేస్తారు.” మరియు వారి భూమిని వారి 
స్వంతము చేసుకుంటారు. యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

3 “హైష్క్పోను ప్రజలారా, విలపించండి! ఎందు 
వల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. 
రబ్బోతు - అమ్మోను మహేళల్లారా, “విలపించండి! 
విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి 
శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. 
ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. 
వారు మల్కోము దె దెవాన్ని తీసికొనిపోతారు. వారు 
మల్కోము యాజకులను, అధికారులను చెర 
పట్టుతారు. 





మల్కోము మల్కోము అమ్మోనీయుల దైవం. 


వచ్చినది. 

ఎదోమును గూర్చిన సందేశం 

7 ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తి 
మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, 
“తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా? 
ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక 
పోతున్నారా? వారి జ్ఞానాన్ని వారు 
కోల్పోయారా? 

8 దదానులో నివసించే ప్రజలారా, పారిపొండి! దాగు 
కోండి! ఎందుకంటే, నేను ఏశావును” తాను 
చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను. 

* మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని 
ద్రాక్ష కాయలను కోస్తారు. అయినా వారు కొన్ని 
కాయలను చెట్టపై వదిలివేస్తారు. రాత్రిళ్లు 
దొంగలు వచ్చినా వారికి కావలనీన పరి 
మాణంలోనే తీసికొనిపోతారు. 

0 కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను. 
అతడు దాచుకొనే న్ఫలాలన్నింటినీ నేను 
కనుగొంటాను. అతడు నానుండి ఏమీయు దాచ 
లేడు. అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు 
అంతా చనిపోతారు. 

* అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ 
మిగలరు. అతని విధవరాండ్రు ఒంటరిగా విడువ 
బడుతారు (యెహోవానై న) నేను మాత్రమే మీ 
అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను. మరియు మీ 
విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.” 





12 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంత 


గాదు ఇశ్రాయేలు వంశాలలో గాదు తెగవారు ఒకరు. మంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా 


అమ్మోను దేశానికి దగ్గరగా యొర్దాను నదికి తూర్పున వారి 
రాజ్యం వున్నది. 





రబో తు-అమ్మోను రబో ఎతు-అమ్మోను నగరం అమ్మోానీ ఏశావు ఏశావు యాకోబు యొక్క కవల సహోదరుడు. 
యుల రాజధాని. అది యొర్దాను నదికి 23 మైళ్ల తూర్పున కాని ఇక్కడ ఏశావు అనగా ఎదోము అని అర్థం. ఎందువల్ల 
ఎతెన ప్రదేశంలో ఉంది. నంటే ఎదోము ప్రజలంతా ఏశావు సంతతివారు గనుక. 


905 


వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు 
శిక్షకు ప్యాతుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడ 
తావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. 
నీవు దండించబడతావు.” యెహోవా చెపుతు 
న్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తు 
న్నాను, బొ(స్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా 
చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా 
మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని 
కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు 
జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవ 
మానపరుస్తారు. బొ(స్రా చుట్టుపట్టవున్న పట్టణాలన్నీ 
శాశ్వతంగా గిథిలాలపోతాయి.” 

1“యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను, 
దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు. ఆ 
సందేశం ఇలా వుంది, 


పీ సెన్యాలను సమకూర్చుకోండి! యుద్దానికి 
సిద్ధపడండి. ఎదోము దేశం మీదికి కదలి వెళ్లరడి! 

15 “ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను 
తగ్గించివేస్తాను. ప్రతివాడూ నిన్ను అసహ్యించు 
కుంటాడు. 

15 ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. 
అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని 
నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోస 
గించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండల పె 
నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ 
కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద 
గూటిలా నీ ఇంటిని ఎంత ఉన తమైన స్థలంలో 
కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడి 
నుండి నేను నిన్ను కిందికి దింపుతాను.” ఈ 
విషయాలు యెహోవా చెప్పాడు. 

17 “ఎదోము నాశనం చేయబడుతుంది. నాశన 
మయిన నగరాన్ని చూచి (ప్రజలు విస్మయం 
చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు. నాశనమయిన 
నగరాలను చూచి ప్రజలు ధిగ్భాంతి చెంది 
సంభ్రమాశ్చర్య పడతారు. 

1 సొదొమ, గొమొ(రా నగరాలు, వాటి పరిసర 
పట్టుణాల్డా ఎదోము కూడ నాశనం చేయబడు 
తుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు.” ఈ 
విషయాలు యెహోవా చెప్పాడు. 


స“యొర్దాను నది దగ్గర దట్టమై న పొదలనుండి 
కొన్నిసార్లు సింహం వస్తూ ఉంటుంది. పొలాల్లో ప్రజలు 
మందవేసిన గొ(రైల మీదికి, పపవుల మీదికి వెళుతుంది. 
నేను ఆ సింహంలాంటివాళ్లి! నేను ఎదోము మీదికి 
వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని 
పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో 


యిర్మీయా 49:13-28 


ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! 
నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గారెల కాపరులలో 
(నాయకులు ఏ ఒక్కడూ నన్నాదిరించి నిలువలేడు.” 


0 కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా 
వేసిన పధకాన్ని వినండి. తేమాను వాసులకు 
యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి 
ఎదోము మంద (ప్రజలులో నుండి చిన్నవాటి 
నన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు. ఎదోము 
పచ్చిక బయళ్లు వారు చేసినదాన్ని బట్టి ఆశ్చర్య 
పోతాయి. 

2?! ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి 
కంపిస్తుంది. వారి ఆక్రందన ఎర సముద్రం 
వరకు ప్రతిధ్వనిస్తుంది. 

22 దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతు 
వుపె తిరుగుతూ ఎగిరే గద్దలా యె హ్రూవా 
ఉంటాడు. బొస్రా నగరంపై తన రెక్కలు విప్పు 
తున్న గద్దవలా యెహోవా ఉన్నాడు. ఆ సమ 
యంలో ఎదోము సెనికులు మిక్కిలిగా బెదరి 
పోతారు. (ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు 
భయాందోళనలతో ఆ(క్రందిస్తారు. 


దమస్కును గురించిన సందేశం 
బోక వర్తమానము దమస్కు* నగరాన్ని గురించి నది: 


“హమాతు, అర్చాదు పట్టణాలు భయపడ్డాయి. 
దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి. రు 
అధెర్యపడ్డారు. వారు వుం పం బేదిరారు. 

2౫ దమస్కు నగరం బలహీనమయ్యింది. ప్రజలు 
ఖ్‌ వాలను టం ప్రజలకు దిగులు 
పట్టుకున్నది. ప్రసవ స్త్రీ స్తీలా ప్రజలు బాధ, వేదన 
అనుభవిస్తున్నారు. 

2 “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం. 
ప్రజలింకా ఆ “వేడుక నగరాన్ని" వదిలి పెట్టలేదు. 

26 అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి 
స్థలాల చనిపోతారు. ఆ సమయంలో దాని 
సినికులందరూ చంపబడతారు. సర్వశక్తి 
మంతుడై న-యహూవా ఈ. విషయాలు చెప్పి 
నాడు. 

27” “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను. 
బెన్లదదు బలమైన కోటలను అది పూర్తిగా 
కొల్చివేస్తుంది.” 


కేదార్కు హాసోరులను గూర్చిన సందేశం 
28కు వర్తమానం కేదారు* వంశన్తులను 





దమస్కు దమస్కుకు ఇప్పటి పేరు డెమాస్కస్‌. 
కేదారు_ కేదారు అనేది యూదాకు ఆగ్నేయంగా ఎడారిలో 
నివసిస్తున్న ఒక అరబీ తెగ పేరు. 


యిర్మీయా 49:29-50:3 


గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించి 
నది. బబులోను రాజాన నెబుకద్నెజరు వారిని 
ఓడించాడు. 


యెహోవా ఇలా చెపుతున్నాడు, “కేదారు వంశీ 
యుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి. తూర్పున 
వున్న (ప్రజలను నాశనం చేయండి. 

2 వారి గుడారాలు, గొ(రైల మందలు తీసికొని 
పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి 
వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు 
ఒంలళులను పట్టుకుపోతాడు. “ఎటు చూచినా 
భయం, భయం” అని మనుష్యులు కేకలు 
"పెడతారు. 

30 త్వరగా పారిపొండి! హాసోరు ప్రజలారా, దాగ 
టానికి మంచి స్థలం చూడండి.” ఈ వర్తమానం 
యెహోవా నుండి వచ్చింది “నెబుకద్నెజరు 
నీకు వ్యతిరేకంగా పధకం పన్నాడు. నిన్ను 
ఓడించటానికి అతడు ఒక తెల్తివెన పథకాన్ని 
ఆలోచించాడు. 

3 “నిణ్సింతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని 
ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా. ఆ 
దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని 
ఏమీ లేవు. వారు ఒంటరిగా నివసిస్తారు. "ఆ 
రాజ్యాన్ని ఎదుర్కోండి!" అని యెహోవా 
అంటున్నాడు. 

32 వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను 
శత్రువు దాంగిలిస్తాడు. శత్రువు వారి పెద్ద మంద 
లను దొంగిలిస్తాడు. చెంపలు కత్తిరించుకునే 
వారినే భూమి నలుదిక్కులకు పంపివేస్తాను. 
అన్ని వెపుల నుండి వారి మీదికి మహా విపత్తులను 
తీసికొని వస్తాను.” ఈ సమాచారం యెహోవా 
నుండి వచ్చినది. 

ఫో“హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవు 
తుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారి 
పోతుంది. అక్కడ మనుష్యులవ్వరూ నివ 
సించరు. ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసం 
చేయడు.” 


ఏలామును గూర్చిన సమాచారం 
యూదా రాజైన నీద్కియా వరిపాలనా 
రంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని 
యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం 
ఏలాము” దేశానికి సంబంధించినది. 





చెంపలు కత్తిరించుకునేవారి అరబీ ప్రజలకు ఇది ఒక చేరు, 
వారు గడ్డానికి ఇరు పక్కలా కత్తిరించుకుంటారు. 


ఏలాము ఏలాము అనేది బబులోనుకు తూర్పునవున్న ఒక 
రాజ్యం. 


906 


35 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపు 
తున్నాడు, “ఏలాము యొక్క ధనుస్సును నేను 
త్వరలో విరచివేస్తాను. విల్లే ఏలాము యొక్క 
బలమైన ఆయుధం. 

36 నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి 
రప్పిస్తాను. ఆకాశపు నాలుగు మూలల నుండి 
వాటీని రప్పిస్తాను. భూమి మీదకు గాలి వీచే 
నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదర 
గొడతాను. ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీ 
లుగా కొనిపోబడతారు. 

37 వారి శతువులు చూస్తూవుండగా ఏలామును 
తునాతునకలు చేస్తాను. వారిని చంపజూచేవారి 
సమక్షంలో ఏలామును భయపెడతాను. వారికి 
మహా విపత్తులను తెచ్చిపెడతాను. నేనెంత 
కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.” 
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది. 
“ఏలామును వెంటాడటానికి నేను కత్తిని 
పంపుతాను. నేను వారందరినీ చంపేవరకు కత్తి 
వారిని తరుముతుంది. 

35 నా సింహాసనం ప్రతిష్టించి నేనే అదుపుదారుడనని 
నిరూపిస్తాను. దాని రాజును, రాజ్యాధికారులను 
నేను నాశనం చేస్తాను.” ఇదే యెహోవా 
సందేశం. 

౫ “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి 
మంచి నంభవించేటట్టుగా చేస్తాను.” ఈ 
సమాచారం యెహోవా నుండి వచ్చినది. 


బబులోనుకు సంబంధించిన సందేశం 
50 బబులోను దేశానికి, కల్టీయులను ఉద్దేశించి 
యెహోవా ఈ నందేశాన్ని ఇచ్చాడు. 
హోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా 
a 


? “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి! 
జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి! 
పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి, 
“బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది. 
బేలు* దైవం అవమానపర్చబడుతుంది. మర్టూక్‌. 
మిక్కిలి ) భీతిల్హుతుంది. బబులోను విగ్రహాలు 
అవమానపర్చబడతాయి. దాని విగ్రహ దేవతలు 
భయంతో నిండిపోతాయి.” 

3 ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొం 
టుంది. ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె 
మార్చివేన్తుంది. (ప్రజలెవ్వరూ అక్కడ నివ 





బేలు బేలు అనేది దెవానికి మరో పేరు. బబులోను దేశీ 
యులకు ఇది ముఖ్యమైన దెవం. 


4 


5 


6 


7 


9 


సించరు. మనుష్యులు, జంతువులు అంతా 
అక్కడ నుండి పారిపోతారు” 

యెహోవా ఇలా చెపుతున్నాడు, సమ 
యంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు 
కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు. వారంతా కలిసి 
వారి దేవుడైన యెహోవాను వెతుక్కుంటూ 
వెళతారు. 

ఆ ప్రజలు సీయోనుకు ఎలా వెళ్లాలి అని దారి 
అడుగుతారు. వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు 
దేరుతారు. ప్రజలు యిలా అంటారు, “రండి, 
మనల్ని మనము యె హూవాకు కలుపుక”ందాం. 
శాశ్వతమై న ఒక నిబంధన చేసికొందాము. మన 
మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసి 
కొందాం.” 

నా ప్రజలు తప్పిపోయిన గొ(రైెలవలె ఉన్నారు. 
వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి 
పట్టించారు. వారి నాయకులు వారిని కొండల్లో, 
కోనల్లో తిరిగేలా చేశారు. వారి విశ్రాంతి 
స్థలమెక్కడో వారు మర్చిపోయారు. 

నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయ 
పర్చారు. పెగా వారి శత్రువులు, 'ముమ్ము.ఏ 
నేరమూ “చేయలేదన్నారు.” ఆ ప్రజలు 
యెహోవా పట్లు పాపం చేశారు. యెహోవాయే 
వారి అస్నలన విశ్రాతి స్థ సలం. వారి తండ్రులు 
నమ్మిన యా హోవాయే హారి దేవుడు. 
“బబులోను నుండి పారిపాండి. కల్షీయుల 
రాజ్యాన్ని వదిలిపొండి. మందముందు నడిచే 
మేకల మాదిరి వుండండి. 

ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు 
వస్తాను. ఈ దేశాల కూటమి బబులోను మీదికి 
యుద్దానికి సిద్ధమవుతుంది. ఉత్తర దేశాల వారిచేత 
బబులోను చరబట్టుబడుతుంది. ఆ రాజ్యాలు 
బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి. 
యుద్ధం నుంచి వట్టి చేతులతో తిరిగిరాని సెని 
కుల్గా ఆ బాణాలు వుంటాయి. 


apie 


10 క్రల్టీయుల భాగ్యాన్నంతా శ[తువు కొల్లగొడ 


11 


తాడు. శత్రు సెనికులు తాము కోరుకున్నవన్నీ 
పొందగలుగుతారు.” ఇవి యెహోవా చెప్పిన 
విషయాలు. 


“బబులోనూ, నీవు ఉద్రేకంతోను, సంతోషం 


తోను వున్నావు. నీవు నా భూమిని తీసి 
కొన్నావు. ధాన్యంలో చిందులేసే పడుచు 
ఆవులా నీవు నాట్యం చేస్తున్నావు. గుర్రాలు 
సంతోషంలో చేసే సకిలింపుల్చా వుంది నీ నవ్వు. 


12 “ఇప్పుడు నీ తల్లికి తలవంపులవుతుంది. నినుగన్న 


తల్లి కలత చెందుతుంది. దేశాలన్నిటిలో బబు 
లోను అతి సామాన్యమై పోతుంది. ఆమె బెట్టు 
యైన వట్టి ఎడారిలా అవుతుంది. 


907 


యిరీ శ్రియా 50:4-20 


13 యెహోవా తన కోపం చూపటంతో అక్కడ 


ఎవ్వరూ నివసించరు. బబులోను నగరం పూర్తిగా 
ఖాళీ అవుతుంది. “బబులోను పక్కగా పోయే 
ప్రతివాడు భయపడతాడు. అది నాశనం చేయ 
బడిన తీరుచూచి విస్మయంతో వారు తలలు 
ఆడిస్తారు. 


14 “బబులోనుతో యుద్దానికి సిద్ధమవ్వండి. వింటిని 


న్‌ 


బట్టిన వీరులారా, బబులోనుపై బాణాలు 
వేయండి. మీ బాణాల్లో వేటినీ “మిగల్చవద్దు. 
బబులోను యెహోవాప పట్ల పాపం చేసింది. 
బబులోను చుట్టూ సెనికులు జయ నినాదాలు 
చేస్తారు. ఇప్పుడు బబులోను లొంగిపోయింది! 
దాని (ప్రాకారాలు, బురుజులు కూలదోయ 
బడ్డాయి! వారికి అర్లమై న శిక్షను యెహోవా 
ఆ ప్రజలకు ఇస్తున్నాడు. (ప్రజలారా, బబు 
లోనుకు తగిన శిక్షను ఇవ్వండి. అది ఇతర 
దేశాలకు ఏమి చేసిందో, దానిని ఆ రాజ్యానికి 
తిరిగి చేయండి. 


6 బబులోను ప్రజలను మొక్కలు నాటనివ్వకండి. 


వారి పంటను సేకరించనీయవద్దు. బబులోను 
సెనికులు చాలా మందిని తమ నగరానికి బందీ 
'లుగా తీసికొనివచ్చారు. ఇప్పుడు శత్రు సెన్యాలు 
వచ్చాయి. కావున ఆ బందీలంతా ఇండ్లకు తిరిగి 
వళ్లుచున్నారు. ఆ బందీలు తిరిగి తమ తమ 
దేశాలకు పరుగున పోతున్నారు. 





17 “పాలాల్గ్లో చెల్పాచెదరెన గౌ(రెల్లా ఇశ్రాయేలు 


20 


వున్నది. సింహాలు తరిమిన గొ (ైల్హా ఇశ్రాయేలు 
వున్నది. వానిని తిన్న మొదటి సింహం అష్షూరు 
రాజు. వాని ఎముకలు నలుగగొట్టిన చివరి 
సింహం బబులోను రాజెన నెబుకద్నెజరు.” 
కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు 
అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబు 
లోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో 
శిక్షిస్తాను. నేను అష్టూరు రాజును శిక్షించినట్టు 
ఆతనిని నేను శిక్షిస్తాను. 19క్రాన్సి ఇశ్రాయేలును 
మళ్లీ వాని స స్వంత పాలాలకు తీసుకొని వస్తాను. 
అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను 
భూముల్లోను పండిన పంటను తింటాడు. 
అతడు తిని, తృప్తి పొందుతాడు. ఎఫ్రాయిము 
మరియు గిలాదు (ప్రాంతాలలో గల కొండల 
మీద అతడు తింటాడు.” 

యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమ 
యంలో ప్రజలు ఇశ్రాయేలు యొక్క తప్పులెద 
కటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. కాని వారికి 
కన్పించదు. ప్రజలు యూదా పాపాలు వెదక 
యత్నిస్తారు. కాని ఏ పాపాలూ కనుగొనబడవు. 
ఎందువల్లనంటే ఇశ్రాయేలు, యూదా రాజ్యా 


యిర్మీయా 50:21-38 


21 


22 


23 


24 


25 


27 


28 


29 


లలో మిగిలిన కొద్దిమందిని నేను రక్షిస్తున్నాను. 
యు యం 


పెగా వారి పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను.” 


యెహోవా యిలా చెపుతున్నాడు, “మెరాత 
యీయు దేశంపై దండెత్తండి! పెకోదీలో 
వుంటున్న ప్రజలను ఎదుర్కొనండి! వారిని 
ఎదుర్కొనండి! వారిని చంపండి. వారిని సర్వ 
నాశనం చేయండి! నా ఆజ్ఞ ప్రకారం అంతా 
చేయండి! 

యుద్ధ ధ్వని దేశమంతా వినిపిస్తుంది. అది తీవ్ర 
వినాశనానికి సంబంధించిన ధ్వని. 

బబులోను ఒకనాడు సర్వ ప్రపంచానికి సుత్తివల 
వుంది. కాని ఇప్పుడా “సుత్తి విరిగి ముక్కల 
పోయింది. బబులోను సాటి రాజ్యాలన్నిటిలో 
నిజంగా మిక్కిలి నాశనమైనది. 

బబులోనూ, నీ కొరకు నేను వల పన్నాను. 
అది నీవు తెలిసికొనే లోపుగానే నీవు పట్టు 
బడ్డావు. నీవు యెహోవాకు వ్యతిరేకంగా పోరా 
డావు. అందువల్ల నీవు చూడబడి, పట్టుబడ్డావు. 
యిహూవా తన గిడ్డంగిని తెరిచాడు. ఆ గిడ్డంగి 
నుండి యహోవా "తన కోపమనే ఆయుధాన్ని 
వెలికి తీశాడు. సర్వశక్తీిమంతుడై న దేవుడు తాను 
చేయవలనీన పని ఒకటి వుండుటచే ఆ 
ఆయుధాన్ని వెలికి తీశడు. ఆయన చేయ 
వలసిన కార్యం కల్టీయుల రాజ్యంలో ఉంది. 
26ద్రూర తీరాల నుండి బబులోను మీదికి రండి. 
ఆమె ధాన్యాగారాలను పగులగొట్టండి. బబులో 
నును సర్వనాశనం చేయండి. సజీవంగా ఎవ్వరినీ 
వదల వద్దు. పెద్ద ధాన్యరాసులవల వారి శవాలను 
గుట్టవేయండి. 

బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువ 
కులు) చంపండి. వారు నరకబడనివ్వండి. వారిని 
ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి 
కష్టం వచ్చిపడింది. వారు శిక్షింపబడే సమయం 
వచ్చింది. 

బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతు 
న్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతు 
న్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. 
యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరు 
లకు చెపుతున్నారు, బబులోనుకు అర్లమై న 
శిక్షను యెహోవా ఇస్తున్నారని వారు చబుతు 
న్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను 
ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు 
బబులోనును ధ్వంసం చేస్తున్నాడు. 

బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి. ఆ 
నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి. 
ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు. అది చేసిన 
దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి. అది 


908 


30 


ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ 
దేశానికి కూడా చేయండి. బబులోను యెహో 
వాను గౌరవించలేదు. పరిపద్దుడైన ఇశ్రాయేలు 
దేవునిపట్ల అది మూర్ధంగా ప్రవర్తించింది. కావున 
బబులోనును శిక్షించండి. 

బబులోను యువకులు వీధుల్లో చంపబడతారు. 
ఆ రోజున దాని సెనికులంతా చనిపోతారు. 7 
యెహోవా ఈ విషయాలు చెపుతున్నారు. 


31 “బబులోనూ, నీవు మిక్కిలి గర్విష్టివి. అందుచే 


32 


షై 


35 


36 


37 


38 


నేను నీకు వ్యతిరేక్తినెనాను. _ సర్వశక్తిమంతుడై. న 
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. 
“నేను నీకు వ్యతిరేకిని. నీవు శిక్షింఏబడే సమయం 
వచ్చింది. 

గర్విష్టియైన బబులోను తూలిపడి పోయింది. 
అది లేచుటకు ఎవ్వరూ సహాయపడరు. దాని 
పట్టణాలలో నేను అగ్ని రగుల్చుతాను. దాని 
చుట్టూ వున్న వారందరినీ ఆ అగ్ని పూర్తిగా 
దహించివేస్తుంది.” 

నర్వకక్తమంతుడా:స యెహోవా ఇలా చెపుతు 
న్నారు. “ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిస్తలా 
యున్నారు. శత్రువు వారిని చెరబట్టాడు. శత్రువు 
ఇశ్రాయేలును వదిలిపెట్టడు. 34కాని, దేవుడు 
ఆ ప్రజలను తిరిగి తీసికొని వస్తాడు. ఆయన 
పేరు సర్వశక్తిమంతుడై న యెహోవా. ఆ ప్రజ 
లను ఆయన బాగా రక్షిస్తాడు. వారి రాజ్యానికి 
విశ్రాంతి కల్గించే విధంగా ఆయన వారిని రక్షి 
స్తాడు. అంతేగాని బబులోనులో నివసించే వారికి 
ఆయన విశ్రాంతినివ్వడు.” 

యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులో 
నులో నివసించే ప్రజలను ఒక కత్తి చంపుగాక. 
బబులోను రాజును, అతని అధికారులను, 
జ్ఞానులను ఒక కత్తి హతము చేయుగాక. 
బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను 
కత్తి సంహరించుగాక. ఆ యాజకులు వట్టి 
మూర్షులవుతారు. బబులోను సెనికులను ఒక 
కత్తి చంపుగాక. ఆ సెనికులు భీతావహులవుతారు. 
బబులోను గుర్రాలను, రథాలను ఒక కత్తి నరికి 
వేయు గాక. విదేశ కిరాయి సెనికులను ఒక 
కత్తి సంహరించుగాక, ఆ సెనికులందరూ భయ 
పడిన స్తీ లవలె ఉంటారు. "బబులోను ధనాగారాల 
మీదికి ఒక కత్తి వెళ్లుగాక. ఆ ధనాగారాలు 
దోచుకోబడతాయి. 

బబులోను నీటి వనరులపెకి ఒక కత్తి వెళ్ళుగాక. 
ఆ నీటి వనరులన్నీ ఎండీపోతాయి. బబులోను 
దేశంలో విగ్రహాలు కోకొల్లలు. బబులోను 
ప్రజలు మూర్చులని ఆ విగ్రహాలు చాటి చెపు 
తున్నాయి. అందుచే ఆ (ప్రజలకు కష్టనష్టాలు 
సంభవిస్తాయి. 


ఫో “బబులోను మరెన్నడూ ప్రజలతో నిండి 
ఉండదు. పిచ్చి కుక్కలు, ఉష్ణ పక్షులు.” తది 
తర ఎడారి జంతువులు అక్కడ నివసిస్తాయి. 
అంతేగాని, మళ్లీ జనం అక్కడ ఎన్నడూ 
నివసించరు. 

0 సాదామ, గొమొ(ర్రా నగరాలను, వాటి చుట్టుపట్ల 
పట్టణాలను దేవుడు పూర్తిగా నాశనం చేశాడు. 
ఇప్పుడా పట్టణాలలో ఎవ్వరూ నివసించరు. 
అదేరీతి, బబులోనులో ఎవ్వరూ నివసించరు. 
అక్కడ నివసించటానికి ప్రజలు అసలు వెళ్లరు. 

“1 “మాడండి! ఉత్తరాన్నుండి జనులు వస్తున్నారు. 
వారొక బలమైన రాజ్యం నుండి వస్తున్నారు. 
ప్రపంచం నలుమూలల నుండి చాలామంది 
రాజులు కలిసి వస్తున్నారు. 
పారి 'మైన్యాలకు ధనున్సులు, ఈటెలు 
ఉన్నాయి. ఆ సెనికులు బహు క్రూరులు. వారికీ 
దయలేదు. గుర్రాలపై స్వారి చేస్తూ సెనికులు 
వస్తారు. అప్పుడు సముద్ర ఘోషలా శబ్దం 
పుడుతుంది. వారివారి స్థానాలలో యుద్దానికి 
సిద్ధంగా నిలబడతారు! బబులోను నగరమా, 
న్నీపె దాడికి వారు సిద్ధంగా వున్నారు. 

ఆ 3 సెన్యాల గురించి బబులోను రాజు విన్నాడు. 

అతడు బాగా బెదరిపోయాడు! అతని చేతులు 

బిగుసుకుపోయేటంతగా అతడు భయపడ్డాడు. 
ప్రసవ స్త్రీ వేదనవల, అతని భయం అతని 
కడుపును ఆరాటపెడుతుంది.” 

* యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు 
యొర్జాను నదీ తీరాన దట్టమై న పొదల నుండి 
ఒక సింహం వస్తుంది. (ప్రజలు పొలాల్లో 
మందవేసిన పశువులపెకి ఆ సింహం వచ్చిపడు 
తుంది. లలా “వశువులు చల్హాచదరి 
పోతాయి. నేనా సింహంలా వుంటాను. బబులో 
నును దాని రాజ్యం నుంచి తరిమిగొడతాను! 
ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను? 
నాలాగా మరే వ్యక్తి లేడు. నన్నెదిరించగలవాడు 
మరొక్కడూ లేడు. కావున నేనే ఆ పని చేస్తాను. 
నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ 
రాడు. నేను బబులోను ప్రజలను తరిమి 
గొడతాను.” 

ఓ బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా పన్నిన 
పధకాన్ని వినండి. కల్టీయులకు వ్యతిరేకంగా 
యెహోవా ఏమి చేయ న్షిర్గయించాడో వినండి. 
శత్రువు బబులోనులోని గొ(ఠ పిల్లలను 
(ప్రజలను) తిరిగి తీసికొంటాడు. ఆ గొర్రె 
పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు. 


42 


43 





ఉ్ట, పక్షి ఇది ఎడారి పక్షి ఈ పక్షులు ఎగరలేవు. 


ర్‌ం 


909 


46 


51%: 


యిర్మీయా 50:39-51:9 


ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను 
యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు. జరిగిన 
దానికి బబులోను విస్మయం చెందుతుంది. 
బబులోను పడిపోతుంది. ఆ పతనానికి భూమి 
కంపిస్తుంది. బబులోను పతనాన్ని గురించి 
ప్రపంచ ప్రజలంతా వింటారు. 


హోవా ఇలా చెపుతున్నాడు, “నేనొక 
సెనుగాలి వీచేలా చేస్తాను. అది బబులోను, 
కల్టీయ ప్రజల మీదికి వీచేలా చేస్తాను. 
బబులోనును తూర్పార బట్టుటానికి నేను కొత్త 
వారిని పంపుతాను. వారు బబులోనును తూర్చార 
బడతారు. వారు బబులోనునుండి (ప్రతీది తీసు 
కొంటారు. సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టు 
తాయి. భయంకరమైన విధ్వంసకాండ జరుగు 
తుంది. 
బబులోను సెనికులు తమ ధనుర్భాణాలను విని 
యోగించలేరు. ఆ సెనికులు తమ కవచాలను 
కూడ ధరించలేరు. “బబులోను యువకులను 
గురించి విచారించవద్దు. దాని సైన్యాన్ని సర్వ 
నాశనం చేయుము. 
బబులోను సైనికులు కల్రీయుల రాజ్యంలో చంప 
బడతారు. బబులోను సేధుల్లో వారు తీవ్రంగా 
గాయపర్చబడతారు.” 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఇశ్రాయేలును, 
యూదాను ఒక విధవరాలివల ఒంటరిగా వదిలి 
వేయలేదు. దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టలేదు. 
లేదు! ఆ ప్రజలే ఇశ్రాయేలు పవిత్ర దెవాన్ని 
వదిలివేసిన పాపానికి ఒడిగట్టారు. వారే ఆయనను 
వదిలారు గాని ఆయన వారిని విడిచివేయలేదు. 
బబులోను నుంచి పారిపొండి. మీ ప్రాణ రక్షణకె 
పారిపొండి! మీరు ఆగకండి. బబులోను పాపాల 
కారణంగా మీరు చంపబడవద్దు! వారు చేసిన 
దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా 
గిక్షించవలసిన సమయం వచ్చింది. బబులోనుకు 
తగిన శాస్త్రి జరుగుతుంది. 
యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను 
ఉండేది. బబులోను ప్రపంచాన్నంతటినీ తాగిం 
చింది. బబులోను ఇచ్చిన మద్యాన్ని దేశాలు సేవిం 
చాయి. కావున వారికి వె(రి పట్టింది. 
బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలా పోతుంది. 
దాని కొరకు విలపించండి! దాని బాధ నివారణకు 
మందుతెండి! బహుశః ఆమెకు నయం కావచ్చు! 
బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నిం 
చాము. కాని ఆమె స్వస్థతనొందలేదు. కావున 
ఆమెను వదిలివేసి మనందరం మన మన దేశాలకు 
వెళ్లిపోదాం. పరలోకంలో దేవుడు బబులోనుకు 


యిర్మీయా 51:10-27 


10 


శిక్ష నిర్ణయిస్తాడు. బబులోనుకు ఏమి సంభ 
వించాలో ఆయన న్నిర్ణయిస్తాడు. 

యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చు 
కొన్నాడు. రండి! ఈ విషయం మనం సీయో 
నులో చెప్పుదాం. మన దేవుడైన యె హూవా 
చేసిన పనులను గూర్చి చెప్పుదాం. 

మీ బాణాలకు పదును పెట్టండి. మీ డాళ్లను 
చేపట్టండి! యెహోవా మాదీయుల రాజును 
_ేరేపేస్తున్నాడు. ఆయన బబులోనును నాశనం 
చేయ సంకల్పించాడు. కావున ఆయన వారిని 
ప్రేరేపిస్తున్నాడు. బబులోను ప్రజలకు అర్లమై న 
శిక్షను యెహోవా విధిస్తాడు. బబులోను "సెన్యం 
యెరూషలేములో యెహోవా ఆలయాన్ని 
నాశనం చేసింది. కావున వారికి తగిన దండన 
యెహోవా విధిస్తాడు. 

బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎగుర 
వేయండి. ఎక్కువమంది కావలివారిని నియమిం 
చండి. రక్షక భటులను వారి వారి స్థానాలలో 
నిలపండి. రహస్య దాడికి సిద్ధంగా ఉండండి! 
యెహోవా తను యోచించిన ప్రకారం చేస్తాడు. 
యెహోవా బబులోనుకు వ్యతిరేకంగా ఏమి చేస్తా 
నని చెప్పియున్నాడో అది చేసి తీరుతాడు. 
బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివ 
సిస్తున్నావు. నీవు ధనధాన్యాలతో తులతూగు 
తున్నావు. కాని ఒక రాజ్యంగా నీవు మనగలిగే 
కాలం అంతమవుతూవుంది. నీకు వినాశనకాలం 
దాపురించింది. 

సర్వశక్తిమంతుడై న యెహోవా తన పేరుమీద 
ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు, “బబు 
లోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు నైనికు 
లతో నింపుతాను. వారు మిడుతల దండులా 
వచ్చి పడుతారు. ఆ సైనికులు యుద్ధంలో నీ 
మీద గెలుస్తారు. వారు నీపె నిలబడి విజయ 
ధ్వనులు చేస్తారు.” — 

యెహోవా తన అనంత శక్తి నుపయోగించి 
భూమిని సృష్టించాడు. ఆయన తన జ్ఞానాన్ని 
వినియోగించి ప్రపంచాన్ని నిర్మించాడు. తన 
ప్రజ్ఞతో ఆయన ఆకాశాన్ని విస్తరించాడు. 
ఆయన గర్జిస్తే ఆకాశంలో సముద్రాలు ఘోషి 
స్తాయి. భూమిపైకి మేఘాలను ఆయన పంపి 
స్తాడు. ఉరుములు మెరుపులతో వర్షం పడేలా 
చేస్తాడు. తన గిడ్డంగుల నుండి ఆయన పెను 
గాలులు రప్పిస్తాడు. 

కాని ప్రజలు బహుమూర్ములు. దేవుడు ఏమి 
చేశాడో తెలిసికోలేరు. నేర్పరుతాన పనివారు 
బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు. ఆ 
విగ్రహాలన్నీ బూటకపు దేవతలే. కావున ఆ పని 





910 


20 


2 


22 


23 


24 


25 


26 


27 


వాడు ఎంత మూర్చుడో అవి చాటి చెపుతాయి. 
ఆ విగ్రహాలు నిర్దీవ' (ప్రతిమలు. 

ఆ విగ్రహాలు నిరుపయోగం! ప్రజలు చేసిన ఆ 
విగ్రహాలు నవ్వులాట బొమ్మలు! వారికి తీర్పు 
తీర్చే కాలం వస్తుంది. ఆప్పుడా విగ్రహాలు నాశనం 
చేయబడతాయి. 

కాని యాకోబు స్వాస్థ్యము (దేవుడు ఆ పనికి 
మాలిన విగ్రహాల్దాంటివాడు కాదు. ప్రజలు దేవుని 
చేయలేదు. దేవుడే తన (ప్రజలను చేశాడు! 
దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు! ఆయన పేరు 
సర్వశక్తిమంతుడై న యెహోవా. 

యెహోవా ఈ విధంగా అంటున్నాడు: “బబు 
లోనూ, నీవు నా చేతి దుడ్డుకర్రవి రాజ్యాలను 
మోదటానికి నిన్ను వినియోగించాను. సామా 
జ్యాలను నాశనం చేయటానికి నిన్ను వాడాను. 
గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను. 
రథాన్ని, సారథిని చిదుకగొట్టటానికి నిన్నుపయో 
గించాను. 

స్త్రీ వురుషులను చితుకగొట్టుటకు నిన్ను 
వాడాను. వృద్ధులను, యువకులను చితకగొట్టు 
టకు నిన్ను వాడాను. యువకులను, యువతు 
లను చితకగొట్టుటకు నిన్ను వాడాను. 

గారెల కాపరులను, మందలను నాశనం చేయ 
టానికి నిన్ను ఉపయోగించాను. _రెతులను, 
ఆవులను నాశనం చేయుటకు నిన్ను ఉపయో 
గించాను. పాలకులను, ముఖ్య అధికారులను 
దండించటానికి నిన్ను వాడాను. 

కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. 
కల్రీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు 
వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను. 
యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి 
తగిన శాస్తి చేస్తాను.” ఈ విషయాలు యెహోవా 
చెప్పాడు. 

యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనూ, 
నీవొక విధ్వంసకర పర్వతానివి. నేను నీకు వ్యతి 
రేకిని. బబులోనూ, భూమినంతటినీ నీవు నాశనం 
చేశావు. నేను నీకు విరోధిని. నీ మీదికి నా 
చేయి చాస్తున్నాను. కొండ శిఖరాల నుంచి నిన్ను 
దార్లిస్తాను. నిన్నాక కారిపోయిన కొండలా 
చేస్తాను. 

పునాది రాళ్లకు పనికివచ్చే పెద్ద బండలను ప్రజలు 
చూడరు. వారి భవనాల పునాదులకు ప్రజలు 
పెద్ద రాళ్ళను బబులోను నుంచి తీసికొనిపోరు. 
ఎందువల్లనంటే శ్వతంగా ఈ నగరం ఒక నలిగిన 
రాళ్ల పోగులా మారుతుంది.” ఈ విషయాలు 
యేహె హోవా చెప్పాడు. 

“రాజ్యంలో యుద్ద పతాకాన్నెగుర వేయండి! 


28 


లై 


30 


3 


32 


33 


34 


దేశాలన్నిటిలో బూర వూదండి! బబులోనుతో 
యుద్దానికి దేశాలను సిద్ధం చేయండి! బబులో 
నుతో యుద్దానికి అరారాతు, మిన్నీ, అష్కనజు 
అనే రాజ్యాలను పిలవండి. దాని మీదికి సెన్యాన్ని 
నడపటానికి ఒక అధికారిని ఎంపిక చేయండి. 
మిడతల దండులా దానిమీదికి ఎక్కువ గుర్రాలను 
పంపండి. 

దానిమీదకి యుద్దానికి దేశాలను సిద్దం చేయండి. 
మాదీయుల రాజులను సమాయత్తపర్చండి. 
మాదీయుల పాలకులను, ముఖ్యాధికారులను 
సిద్ధంచేయండి. వారు పాలించే దేశాలన్నిటినీ 
బబులోను మీద యుద్దానికి సిద్ధంచేయండి. 
బాధలో వున్నట్టు ఆ రాజ్యం వణకిపోతుంది. 
యహోవా తన పధకాన్ని అమలుపర్చటం 
మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది. 
బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే 
యెహోవా నంకల్పం. అక్కడ ఎవ్వరూ 
నివసించరు. 

బబులోను సెనికులు పోరాడటం మానివేశారు. 
వారు తమ కోటల్లోనే ఉండిపోయారు. వారి 
శక్తి తరిగిపోయింది. హరు బెదరిపోయిన స్తీ ప్ర్రైలవలె 
అయినారు. బబులోనులో ఇండ్లు తగులబడు 
తున్నాయి. దాని ద్వారాల కడ్డీలు విరిగి 
పోయాయి. 

ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు. దూత 
తరువాత దూత వస్తాడు. అతని నగరమంతా 
పట్టుబడిందని వారు బబులోను రాజుకు తెలియ 
జేస్తారు. 

మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టు 
బడ్డాయి. చిత్తడి నేలలు నహితం మండు 
తున్నాయి. బబులోను సెనికులంతా భయ 
పడ్డారు.” 

ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ 
అయిన యెహోవా ఇలా చవుతున్నాడు, 
“బబులోను నగరం పంటకళ్లంలా ఉన్నది. పంట 
కోయు కాలంలో _రెతులు “కోసిన పెరును కొట్టి 
పొట్టునుండి ధాన్యాన్ని వేరుచేస్తారు. బబులో 
నును కొట్టే కాలం దగ్గర పడుతోంది.” 

గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు 
మమ్మల్ని నాశనం చేశాడు. గతంలో నెబుక 
ద్నెజరు మమ్మల్ని గాయపర్చాడు. ఇదివరలో 
అతడు మా (ప్రజలను చెరగొన్నాడు. మేము 
వట్టి జాడీల్లా అయ్యాము. అతడు మాకున్న 
మంచి వస్తువులన్నిటినీ తీసికొన్నాడు. కడుపు 
పగిలేలా అన్నీ తిన్న (బహ్మరాక్షసిలా అతడు 
న్నాడు. అతడు మా మంచి వస్తువులన్నీ తీసికొని 
మమ్మల్ని నెట్టివేశాడు. 


911 


a 


36 


37 


38 


వో 


40 


4 


42 


43 


44 


యిర్మీయా 51:28-44 


మమ్మల్ని బాధించటానికి బబులోను భయం 
కరమై న పనులు చేసింది. ఇప్పుడు అవన్నీ బబు 
లోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.” 
సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు 
చెప్పారు: “బబులోను వారు మా (ప్రజలను 
చంపిన నేరస్టులు. వారు చేసిన దుష్ట కార్యాలకు 
వారిప్పుడు శిక్షింపబడతారు.” యెరూషలేము 
నగరం ఆ విషయాలు చెప్పింది. 

కావున యెహోవా ఇలా చెపుతున్నాడు, 
“యూదా, నిన్ను రక్షిస్తాను. బబులోను తప్పక 
శిక్షింపబడేలా చేస్తాను. బబులోను సముద్రం 
ఎండిపోయేలా చేస్తాను. ఆమ ఊటలు ఎండీ 
పోయేలా నేను చేస్తాను. 

బబులోను కూలిపోయిన భవంతుల గుట్టలా 
తయారవుతుంది. బబులోను పిచ్చికుక్కలు 
తిరుగాడే స్థలంగా మారుతుంది. ఆ రాళ్లగుట్టును 
చూచిన ప్రజలు ఆశ్చర్యపోతారు. బబులోనును 
చూచి జనులు బాధతో తల లాడిస్తారు. బబు 
లోను నిర్మానుష్యమై పోతుంది. 

బబులోను (ప్రజలు గర్జించు యువ సింహాల్దా 
ఉన్నారు. వారు పులి పిల్హల్లా గుర్రుమంటున్నారు. 
ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు. 
వారికి నేనొక విందు ఇస్తాను. వారు బాగా మద్యం 
సేవించేలా చేస్తాను. వారు నవ్వుతూ విలాసంగా 
కాలక్షేపం చేస్తారు. తరువాత వారు శాశ్వతంగా 
నిద్రపోతారు. వారిక మేల్కొనరు.” యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు. 

బబులోను ప్రజలను చంపటానికి నేను తీసికొని 
వెళతాను. నరకబడటానికి వేచివుండే గెరెల్లా, 
పొష్టేళ్లలా, మేకల్లా బబులోను ప్రజలుంటారు. 
షేషకు ఓడింపబడుతుంది. అత్యుత్తమమై న, 
గర్వించదగిన దేశం చెరబట్టబడుతుంది. 

ఇతర రాజ్యాల ప్రజలు బబులోన్లువెపు చూస్తారు. 
వారు చూసే విషయాలు వారిని భయ పెడతాయి. 
బబులోను మీదకి సముద్రం పొంగివస్తుంది. 
ఘోషించే అలలు దానిని ముంచివేస్తాయి. 
బబులోను పట్టణాలు పాడుపడి, ఖాళీ అవు 
తాయి. బబులోను భూమి ఎండి ఎడారిలా మారు 
తుంది. అది నిర్మానుష్యమైన భూమి అవుతుంది. 
కనీసం ప్రజలు బబులోను గుండానెనా పయ 
నించరు. 

బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను. 
తను మింగిన మనుష్యులను అతడు కక్కేలా 
చేస్తాను. ఇతర రాజ్యాల వారు బబులోనుకు 
రారు. బబులోను నగరపు చుట్టున్న (ప్రాకారం 
కూలిపోతుంది. 


యిర్మీయా 51:45-61 


* నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయ 

టకు రండి. మీ (ప్రాణరక్షణకు పారిపొండి. 

యెహోవా యొక్క భయానక కోపంనుండి 
దూరంగా పారిపొండి. 

నా (ప్రజలారా, విచారించకండి. వదంతులు 

వ్యాపిస్తాయి; కాని భయపడవద్దు. ఒక వదంతి 

ఈ సంవత్సరం వ్యాపిస్తుంది. మరొక వదంతి 

మరు సంవత్సరం వస్తుంది. దేశంలో భీకర 

పోరాటం గురించిన వదంతులు లేస్తాయి. పాల 
కులు ఇతర పాలకులతో పోట్లాడుతున్నట్టు 
వదంతులు వస్తాయి. 

+ బబులోనువారి బూటకపు దేవతలను నేను 
శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది. బబు 
లోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడు 
తుంది. అనేకమంది ప్రజలు చనిపోయి నగర 
వీధుల్లో పడివుంటారు. 

4 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న 
వారంత బబులోనుకు జరిగిన దాని విషయమా 
సంతోషంతో కేకలు పెడతారు. శత్రు సైన్యాలు 
ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం 
చేస్తాయి గనుక వారునూ కేకలు పెడతారు.” 
ఈ విషయాలు యెహోవా చెప్పాడు. 
బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది. 
భూమి మీద ప్రతి ప్రాంతంనూ (ప్రజలలోని 
బబులోను చంపింది. కావున బబులోను తప్పక 
పతనమవ్వాలి! 
కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా 
త్వరపడండి; బబులోనును వదలిపొండి. ఆగ 
కండి! మీరు ఎంతో దూరానగల దేశంలో 
వున్నారు. కాని మీరున్న చోటనే యెహోవాను 
తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసి 
కొనండి. 


46 


49 ఆ 


50 


51 “యూదా ప్రజలపై న మేము సీగ్గుపడు 


తున్నాము. మేము అవమానింపబడినందున 
మెము సిగ్గుపడుతున్నాము. అది ఎందువల్ల 
నంటే పరాయివాళ్లు మా దేవుని దేవాలయం 
లోని పవిత్ర స్థలాల్లో ప్రవేశించారు.” 
యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను 
విగ్రహాలను నేను శిక్షించే సమయం వస్తోంది. 
ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా 
గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు. 
ఫో ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు. 
బబులోను తన కోటలను పటిష్టం చేసికోవచ్చు. 
కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని 
పంపుతాను. ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.” 
ఈ విషయాలు యెహోవా చెప్పాడు. 


5 


912 


5 “బబులోనులో (ప్రజల ఆక్రందనలు మనం 
వినగలం. కల్తీయుల రాజ్యంలో ప్రజలు చేస్తున్న 
విధ్వంసకాండ శబ్దాలను మనం వింటాం. 

౨ అత్రి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం 
చేస్తాడు. నగరంలో వినవచ్చే గప్ప సందడిని 
ఆయన అణచి వేస్తాడు. మహాసముద్రపు అలలు 
'ఘోషించినట్టు శత్రువులు వచ్చిపడతారు. చుట్టు 
పట్టవున్న ప్రజలు ఆ గర్హన వింటారు. 

౨6 సెన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది. 
బబులోను సెనికులు పట్టుబడతారు. వారి ధను 
స్ఫులు విరిగిపోతాయి. ఎందువల్లనంటే, వారు 
చేసిన పాపాలకు యెహోవా ఆ (ప్రజలను శిక్షి 
స్తాడు. వారికి తగిన పూర్తి దండన యెహోవా 
విధిస్తాడు. 

57 “బబులోను యొక్క ముఖ్యమై న అధిపతులను, 
జ్ఞానులను మత్తిల్లజేస్తాను. దాని పాలకులను, 
అధికారులను, సెనికులను కూడ మత్తిల్లజేస్తాను. 
దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు. వారు 
ఎప్పటికీ మేల్కొనరు.” ఈ విషయాలు రాజు 
చెప్పియున్నాడు. ఆయన పేరు సర్వశక్తిమంతు 
డై న యెహోవా. 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఇలా చెపు 
తున్నాడు, “బబులోను యుక్క మందమైన, 
బలమైన గోడ కూలగొట్టుబడుతుంది. "దాని 
ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి. బబు 
లోను (ప్రజలు కష్టపడి పనిచేస్తారు. కాని అది 
వారికి సహాయపడదు! నగరాన్ని రక్షించటంలో 
వారు మిక్కిలి అలసిపోతారు. కాని వారు ఎగిసే 
మంటల్లో కేవలం సమిధలవుతారు!” 


న 


ర 


యిర్మీయా బబులోనుకు సందేశం పంపుట 

పోయిర్మీయా ఈ సందేశాన్ని అధికారియైన శెరా 
యాకు పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. 
నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజెన 
సిద్మియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. 
సిద్మియా యూదాకు రాజెన పిమ్మట నాల్గవ సంవత్స 
రంలో” ఇది జరిగింది. ఆ సమయంలో అధికారి 
శెరాయాకు యిర్మీయా ఈ వర్తమానాన్ని పంపిం 
చాడు. “బబులోనుకు సంభ వించే భయంకర విష 
యాలన్నీ యిర్మీయా ఒక పుస్తకపు చుట్టలో వ్రాశాడు. 
బబులోను గురించి అతడి విషయాలన్నీ (వ్రాశాడు: 

రగారాయౌోకం యిర్మీయా ఇలా చెప్పాడు, 





శెరాయా శెరాయా అనేవాడు యిర్మీయా కార్యదర్శియైన 
బారూకు సోదరుడు. 

సిద్మియా Fie 
సంవత్సరం. 


సంవత్సరంలో అనగా క్రీ.పూ. 594 


913 


ౌరాయా, బబులోనుకు వెళ్లు. ప్రజలంతా వినేటట్టు 
ఈ సమాచారం తప్పకుండా చదువు. తరువాత, 
“ఓ దేవా, ఈ (ప్రదేశమగు బబులోనును నీవు నాశనం 
చేస్తానని అన్నావు. నరులుగాని, జంతువులు గాని నివ 
సించని విధంగా దానిని నాశనం చేస్తానని అన్నావు. 
ఈ చోటు శాశ్వతంగా వట్టి శిథిలాలు పోగు అవుతుంది 
అని చెప్పు. ోనీవీ పుస్తకం చదవటం పూర్తి చేయగానే 
దానికి ఒక రాయి కట్టు. తరువాత దానిని యూఫ్రటీసు 
నదిలోకి విసురు. ోఅప్పుడు, “ఇదే రీతిగా బబులోను 
మునిగిపోతుంది. బబులోను మరి పెకి లేవదు! నేను 
ఇక్కడ కలుగజేసే భయంకరమై న పరిణామాల కార 
ణంగా బబులోను మునిగిపోతుంది” అని చెప్పు. 
యిర్మీయా మాటలు సమా. 


యెరూషలేము పతనం 
వ) రాజయ్యే నాటికి సిద్కియాకు 
ఇరవై యొక్క సంవత్సరా వయస్సు. యరూష 
లేములో సిద్క్మియా పదకొండు సంవత్సరాలు పరి 
పాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె 
తండ్రి పేరు రుక్మి దవా * హమూటలు వంశం వారు 
లిబ్నా పట్టుణవాసులు. రాజైన యహోయాకీము 
మాదీరిగానే సిద్మియా కూడా దుష్ట్ర కార్యాలు చేశాడు. 
సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు 
ఇష్టం లేదు. వారిపట్ల యెహోవా కోపగించటంతో 
యెరూష లేములోను, యూదాలోను భయంకరమై న 
సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, 
యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా 
తోసివేశాడు. 
బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు 
చేశాడు. “కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవ 
త్సరాల పది నెలలు దాటి పదవ రోజు గడుస్తూ 
వుండగా బబులోను రాజెన నెబుకద్నెజరు యెరూష 
లేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సెన్యా 
న్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సెన్యం 
యిరూషలేము బయట దిగింది. తరువాత వారు 
నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ 
దిమ్మలు కట్టారు. రాజైన సిద్కియా పాలనలో 
పదకొండవ సంవత్సరం” గ్‌ జరిగే వరకు pT 
నగరం బబులోను సెన్యం ముట్టడిలో వుంది. ఆ 
సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగ 
రంలో కరువు తీ వమయ్యింది. నగరంలో ఆహార పదా 





యిర్మీయా ఇతడు ప్రవక్తయైన యిర్మీయా కాడు. అదే 
పేరుగల మరో వ్యక్తి. 


తొమ్మిది ... రోజు 


జనవరి నల. 


అనగా క్రీ.పూ. 588 సంవత్సరం, 


పదకొండవ సంవత్సరం ఇది క్రీ.పూ. 587 సంవత్సరం. 


యిర్మీయా 51:62-52:15 


ర్ధాలు అయిపోవటం వరంగా (ప్రజలకు తినటానికి 
లేండి కరువయ్యింది. ” ఆ రోజున బబులోను సెన్యం 
యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము 


సెన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సెనికులు 
నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య 


ద్వారం గుండా వారు బయటికి పోయారు. ఆ ద్వారం 
రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను 
సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూష 
లము సెనికులు పారిపోగలిగారు. వారు ఎడార్తివెపు 
పారిపోయారు. 


ీకాని, కల్టీయుల సైన్యం రాజైన సిద్కియాను 
వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని 
పట్టుకున్నారు. కాని సిద్మియా సెనికులంతా పారి 
పోయారు. బబులోను సైన్యం రాజెన సిద్కియాను 
చెరబట్టింది. రిబ్లా నగరంలో వున్న బబులోను రాజు 
వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు 
రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్దా నగరంలో 
రాజైన సిద్క్మియాపై తీర్పు ప్రకటించాడు. 'రిభ్దా 
నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను 
చంపివేశాడు. తన కుమారులు (క్రూరంగా చంపబడటం 
సిద్మియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడ 
టానికి అతనిపె వత్తిడి వచ్చింది.) యూదా అధికారు 
లందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు. 
పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికి 
వేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత 
నీద్కియాను అతడు బబులోనుకు తీసికొని 
పోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెర 
సాలలో ఉంచాడు. సీద్మియా చనిపోయే వరకు 


చెరసాలలోనే ఉన్నాడు. 

“బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధి 
పతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. 
రాజెన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవ 
త్సరం ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. 
బబులోనులో నబూజరదాను ఒక ముఖ్యమైన నాయ 
కుడు. ినెబూజరదాను దేవాలయాన్ని తగుల 
బెట్టాడు. రాజభవనాన్ని, యెరూషలేములో ఇతర గృహా 
లను కూడ అతడు తగులబెట్టాడు. యెరూషలేములో 
ప్రతి ముఖ్య భవనాన్నీ అతడు తగులబెట్టాడు. కల్తీ 
యుల _సెన్యమంతా కలిసి యెరూషలేము చుట్టూవున్న 
గోడలను కూలగొట్టింది. రాజాయొక్క ఒక ప్రత్యేక 
అంగరక్షకుని కింద ఆ సైన్యం ఉంది. '*సెనికాధికారి 





నెబుకద్నెజరు a 
సంవత్సరం. 


సంవత్సరం అనగా క్రీ.పూ. 587 


యిర్మీయా 52:16-31 


నెబూజరదాను ఇంకా యెరూషలేములో మిగిలిన 
జనాన్ని బందీలుగా పట్టుకున్నాడు.* బబులోను 
రాజుకు ఇంతకుముందే లొంగిపోయిన వారిని కూడా 
చెరబట్టి తీసికొనిపోయాడు. యెరూషలేములో మిగి 
లిన నిపుణులెన చేతి పనివారిని కూడా అతడు తీసికొని 
వెల్లాడు. కాని నెబూజరదాను మిక్కిలి పేదవారిని 
కొందరిని రాజ్యంలో వదిలివేశాడు. వారిని ద్రాక్ష తోటల 
లోను, పొలాలలోను పనిచేయటానికి అతడు వదలి 
వెళ్లాడు. 

గొకల్టీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభా 
అను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో 
గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ 
ముక్కలు చేశారు.* ఆ కంచునంతా వారు బబులో 
నుకు తీసికొని పోయారు. బబులోను సైన్యం 
ఆలయం నుండి ఈ వస్తు సామగగిని కూడ తీసికొని 
పోయింది: కుండలు, పారవంటి గరిలులు, వత్తులను 
ఎగదోసే పనిముట్టు, పెద్ద గిన్నెలు, పెనాలు, దేవాలయ 
అర్చనలో ఉపయోగించే కంచు సామగ్రి వంటి వాటిని 
కూడ బబులోను సెన్యం తీసికొనిపోయింది. రాజు 
యొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి ఈ వస్తువులు 
తీసికొని వెళ్లాడు: పశ్లెములు, ధూపకలశాలు, పెద్ద 
పాత్రలు, కుండలు, దీపస్తంభాలు, పెనములు, పానీ 
యాలు అర్పించే పాత్రలు. వెండి, బంగారాలతో చేసిన 
వస్తువులన్నీ అతడు తీసికొని పోయాడు. “రెండు 
స్తంభాలు, సముద్రం (కోనేరు, దాని కింద పన్నెండు 
కంచు గిత్తదూడల విగ్రహాలు, తోపుడు స్థంభాలు చాలా 
బర్చువెనవి. రాజైన సాలొమోను వాటినీ యెహోవా 
ఆలయానికి చేయించాడు. వాటి చేతకు పట్టిన కంచు 
ఎంత బరువెనదంటే దాన్ని తూచటం కష్టం. 

21 ప్రత | కంచుస్తంభం ఇరువది ఏడు అడుగుల 
(పదునెనిమిది మూరలు) ఎత్తు వుంది. ప్రతి స్తంభం 
పద్దెనిమిది అడుగుల (పన్నెండు మూరలు) చుట్టు 
కొలత కలిగివుంది. ప్రతి స్తంభం బోలుగా ఉంది. 
స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు. 
22 మొదటి స్తంభం మీది కంచుపీట ఏడున్నర అడుగుల 
(ఏడు మూరలు) ఎత్తు కలిగి ఉంది. దాని చుట్టూ 
వలలాంటి నగిషీ పని, కంచు దానిమ్మకాయల 
అలంకరణ చేయబడింది. మరొక స్తంభం మీద కూడ 





యెరూషలేములో ... పట్టుకున్నాడు ఇది (ప్రాచీన (గీకు 
అనువాదంనుండి తీసికొనబడింది. కొంతమంది మిక్కిలి 
పేదవారిని అని ఈ వాక్యానికి ముందు వున్నది. బందీలుగా 
అని పొరపాటున తరువాత వచనంనుండి చూసి వ్రాసి 
యుండవచ్చు. 


కంచు ... చేశారు బబులోను సైన్యం దేవాలయం లోనుండి 
వస్తు సామగ్రిని తీసికొని పోయారు. వివరాలకు మొదటి 
రాజుల (గంథం 13-26 చూడండి. 


914 


దానిమ్మకాయల పనితనం వుంది. అదికూడ మొదటి 
స్తంభం మాదిరిగానే వుంది. స్తంభాల పక్కల మీద 
తొంబది ఆరు దానిమ్మకాయలున్నాయి. స్తంభాల పన 
వలవంటి నగిషీపని మీద మొత్తం వంద దానిమ్మ 
కాయలు వున్నాయి. 

పోరాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి శెరా 
యాను, సిద్కియాను బందీలుగా తీసికొని పోయాడు. 
ముగ్గురు ద్వారపాలకులను కూడా బందీలుగా తీసికొని 
పోయాడు. శెరాయా ప్రధాన యాజకుడు, అతని 
తరువాతి వాడు జెఫన్యా. రాజుయొక్క ప్రత్యేక 
అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని 
కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో 
ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మను 
ష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సెన్యంలో 
మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరికూడ 
అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది 
సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు. 
26027" అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను ఆ 
అధికారులందరినీ పట్టుకున్నాడు. వారిని బబులోను 
రాజు వద్దకు తీసికొనివచ్చాడు. బబులోను రాజు రిబ్లా 
నగరంలోఉన్నాడు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో 
వుంది. రిబ్లా నగరంలో ఆ అధికారులందరికీ రాజు 
మరణశిక్ష విధించాడు. 

ఆ విధంగా యూదా (ప్రజలు తమ దేశంనుండి 
తీసికొనిపోబడ్డారు. నెబుకద్నెజరు చెరబట్టిన వారి 
వివరాలు ఇలా “ఉన్నాయి: నెబుకద్నెజరు పాలన ఏడవ 
సంవత్సరం* గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై 
ముగ్గురు యూదా ప్రజలు, బనెబుకద్నెజరు పాలన 
పదునెనిమిదవ సంవత్సరంగజరుగుతూ ఉండగా ఎని 
మిది వందల ముపాది రెండు మంది యెరూషలేము 
నుండి బందీలుగా Fen పోబడ్డారు. 

నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్స 
రంలో* నెబూజరదాను ఏడువందల నలభై ఐదు 
మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను 
రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి. మొత్తం 
మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా 
పట్టుకుపోయారు. 


యెహోయాకీను విడుదల 
31యూదా రాజెన యెహోయాకీను బబులో 
నులో ముప్పది పేడు సంవత్సరాల పాటు చెరసాలలో 





నెబుకద్నెజరు ... 7వ సంవత్సరం. అనగా క్రీ.పూ. 598 
సంవత్సరం మధ్యనుండి 597 సంవత్సరం మధ్య కాలం. 


నెబుకద్నెజరు ... 18వ సంవత్సరం. ఇది క్రీపూ. 588 
సంవత్సరపు మధ్యకాలం 587 కాలం. 


నెబుకద్నెజరు ... 23వ సంవత్సరం. ఇది |క్రీ.పూ. 582వ 
సంవత్సరం మధ్యనుండి 581వ సంవత్సరం మధ్యవరకు. 


915 


ఉన్నాడు. యహోయాకీను కారాగారవానంలో 
ముప్పది విడవ సంవత్సరంగ జరుగుతూ ఉండగా 
బబులోను రాజెన ఎవీల్మెరోదకు అతని పట్టు మిక్కిలి 
కనికరం చూపాడు. 

ఆ సంవత్సరంలో యెహోయా కీనును అతడు 
చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మె 
రోదకు బబులోనుకు రాజు అయిన మొదటి 
సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ 
నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయా 
కీనును చెరసాల నుండి విడుదల చేశాడు. *ేఎవీల్మె 





కారాగారవాసంలో 37వ సంవత్సరం. ఇది క్రీపూ. 561 
సంవత్సరం. 


యిర్మీయా 52:32-34 


రోదకు మిక్కిలి దయగా యెహోయాకీనుతో మాట్లా 
డాడు. అప్పుడు తనతో బబులోనులో ఉన్న రాజులం 
దరికంటు యెహోయాకీనుకు అతడు గౌరవ(ప్రదమై న 
స్థానాన్ని ఇచ్చాడు. ఫోదానితో యెహూయాకీను తన 
చెరసాల బట్టలు తీసివేశాడు. మిగిలిన తన జీవిత కాల 
మంతా అతడు ప్రతిరోజూ రాజుయొక్క బల్లవద్దనే 
భోజనం చేశాడు. 

బబులోను రాజు ప్రతిరోజూ యెహోయా 
కీనుకు దినభత్యం ఇచ్చేవాడు. ఇది యెహోయాకీను 
చనిపోయేవరకు కొనసాగింది. 


| 


916 


నిలాప వాక్యములు 


యెరూషలేము తన వినాశనానికి దుఃఖించుట 

యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిట 
లాడిన నగరం. కాని ఘోరంగా నిర్ణనమయ్యింది! 
ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యిరూషలేము 
ఒక మహా నగరం. కాని అది విధవరాలుగా అయింది. 
ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది. కాని 
ఆమె ఒక బానిసలా చేయబడింది. 

ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది. ఆమె కన్నీరు 
ఆమె చెక్కిళ్లపె ఉన్నాయి. ఆమెను ఓదార్చటానికి 
ఎవ్వరూ లేరు. ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క 
దేశమూ ఆమెను ఓదార్చలేదు. ఆమె స్నేహితు 
లంతా ఆమెపట్ల విముఖులయ్యారు. ఆమె స్నేహి 
తులు ఆమెకు శతువులయ్యారు. 

అనేక బాధలను అనుభవించి యూదా బందీ 


అయ్యింది. మిక్కిలి శ్రమకు గురియై యూదా 8 


బందీ అయ్యింది. యూదా పరదేశీయుల మధ్య 
నివసిస్తూ ఉంది. ఆమెకు విశ్రాంతిలేదు. ఆమెను 
వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు. ఆ 
ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు. 
సీయోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ 
మయ్యాయి. అందుకు కారణం సీయోనుకు 
నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే. 
సీయోను ద్వారాలు పాడుబడినాయి. సీయోను 
యాజకులు మూల్లుచున్నారు. సీయోను యువ 
తులు పట్టుబడ్డారు. ఇదంతా సీయోనుకు భరింప 
రాని విషాదం. 

యెరూషలేము శత్రువులు గెలిచారు. ఆమె శత్రు 
వులు విజయవంతులయ్యారు. యెహోవా 
ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది. 
యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన 
ఆమెను శిక్షించినాడు. ఆమె పిల్లలు వెళ్లిపోయారు. 
వారి శత్రువులకు బంద్తీలె వాడు వెళ్లిపోయారు. 
సీయోను కుమార్తో అందం మాయమయ్యింది. 
ఆమె రాకుమారులు లేళ్తవలా అయ్యారు. గడ్డి 
మేయటానికి పచ్చిక బయలు కానరాని లేశ్తవలా 








సీయోను కుమార్తె యెరూషలేమును అలంకారికంగా 
సీయోను కుమార్తె అని పిలుస్తారు. 


వారున్నారు. శక్తి లేకపోయినా వారెలాగో పారి 
పోయారు. తమను వెంటాడుతున్న వారి నుండి 
వారు పారిపోయారు. 

యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది. యరూష 
లేము బాధపడిన దినాలను, నివాసం లేక తిరిగిన 
రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. ఆమె 
తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది. 
పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసు 
కొంటుంది. శతువు తన ప్రజలను చెరబట్టిన 
దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది. 
ఆమెకు కలిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం 
చేసికొంటుంది. ఆమె శత్రువులు ఆమెను చూచి 
నవ్వారు. ఆమె నాశనం చేయబడినందున వారు 
నవ్వారు. 

యెరూషలేము ఘోరంగా పాపం చేసింది. యెరూ 
షలేము పాపాల కారణంగా ఆమెను చూసిన 
వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది. ఆమెను 
గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించు 
కుంటున్నారు. ఆమెను వారు నగ్నంగా చూశారు, 
గనుక వారామెను అనహ్యించుకుంటున్నారు. 
యెరూషలేము మూల్లుతూ ఉంది. ఆమె వెనుదిరిగి 
పోతూవుంది. 

యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. 
తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె 
ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగ 
జేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూ 
లేరు. “ఓ (ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! 
తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటు 
న్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది. 
శతువు తన చేతిని చాచాడు. అతడామె విల్లువెన 
వస్తువులన్నీ తీసికొన్నాడు. వాస్తవంగా, పర 
దేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవే 
శించటం ఆమె చూసింది. ఓ యహోవా, ఆ 
ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని (ప్రవేశించకూడదు! 
అని నీవు ఆజ్ఞాపించావు. 

యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ 
ఉన్నారు. ఆమె ప్రజలంతా ఆహారం కొరకు ఎదు 
కుతున్నారు. ఆహారం కొరకు వారికున్న విల్లువెన 


917 


వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు. ఇది వారు తమ 
ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు. యెరూ 
షలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు 
చూడు; నావెపు చూడు! (ప్రజలు నన్నెలా అస 
హ్యించుకొంటున్నారో చూడు. 

తోవన పోయే (ప్రజలారా, మీరు నన్ను లక్ష్య 


పెట్టినట్టు లేదు. కాని నావెపు దృష్టి ప్రసరించి 


చూడండీ. నా బాధవంటి బాధ మరొక్కబేదెనా 
ఉందా? నాకు సంభవించిన బాధలాంటిది మరేదెనా 
ఉందా? యెహోవా నన్ను శిక్షించిన బాధకు 
మించిన బాధ మరేదెనా ఉందా? 'ఆయనకు తీవ 
మైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను 
గీక్షించాడు. 

యహ హోవా పైనుండి అగ్ని కురిపించాడు. ఆ అగ్ని 
నా ఎముకలకంటింది. ఆయన నా కాళ్లకు వల 


పన్నాడు. ఆయన నన్ను అన్ని వెపులకు తిప్పాడు. 


ఆయన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు. 
నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను. 


“కాడివల నా పాపాలు కట్టబడ్డాయి. యెహోవా 
చేతుల్లో నా పాపాలు మూటగట్టుబడ్డాయి. 
యెహోవా కాడి నా మెడ మీద ఉంది. యెహోవా 
నన్ను బలహీన పర్చాడు. నేను ఎదిరించలేని 
దఅ్రజిలికు యెహోవా నన్ను అప్పజెప్పాడు. 
“బలమైన నా సెనికులందరినీ యెహోవా తిరస్క 
రించాడు. ఆ "సై నికులంతా నగరంలోనివారే. 
పిమ్మట యెహోవా ఒక జనసమూహాన్ని నా 
మీదికి తెచ్చాడు. నా యువ సెనికులను చంప 
టానికే ఆయన ఆ జనాన్ని తీసికొని వచ్చాడు. 
ద్రాక్షా గానుగలలో వున్న కాయలపై (ప్రజలు 
యెహోవా అడుగువేసి తొక్కాడు. ఆ [ద్రాక్షా 
గానుగ కన్యక అయిన యెరూషలేము కుమారి. 
“ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందు 
తున్నాను. నా కళ్లు; కన్నీళ్లతో తడిసిపోయాయి. 
నన్ను ఓదార్చు వారెవ్వరూ నావద్ద లేరు. నన్ను 
ఓదార్చి స్వస్థపర్చు వారెవ్వరూ లేరు. నా పిల్లలు 
బంజరు భూమిలా ఉన్నారు. శత్రువు గెలవటంతో 
వారలా తయారయ్యారు.” 

సీయోను” తన చేతులు చాపింది. ఆమెను ఆద 
రించేవారెవ్వరూ లేరు. యాకోబు శత్రువులకు 
యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యాకోబు శత్రువులకు 
అతనిని చుట్టుముట్టుమని యి హిరావో ఆజ్ఞ 





సీయోను యెరూషలేము నగరం కట్టబడిన పర్వతానికి 
ఆగ్నేయ మూల. యెరూషలేములో నివసిస్తున్న దేవుని 
ప్రజలు అని కూడ అర్థం. 


యాకోబు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు. 


20 


21 


22 


2 


విలాప వాక్యములు 1:12-2:2 


ఇచ్చాడు. యెరూషలేము అపవిత్రమయ్యింది. ఆ 
శత్రువుల మధ్య ఆమె అపవిత్రురాలైంది. 

“నేను యెహోవాను అనుసరించటానికి తిరస్క 
రించాను. అందువల్ల ఆయన చేసిన పని న్యాయ 
మైనదే అని ఆమె అంటూవుంది. కావున ప్రజలారా, 
వినండి! నా బాధను గమనించండి! నా యువతీ 
యువకులు బందీలపోయారు. 

నా ప్రేమికులను నేను పిలిచాను. కాని వారు నన్ను 
మోసగించారు. నాయాజకులు, నా పెద్దలు నగ 
రంలో చనిపోయారు. ఆహారం కొరకు వారు అన్వే 
షించారు. వారు తమ (ప్రాణాలను నిలుపు 
కోదల్ఫారు. 

“యహోవా, నా వెపు చూడు. నేను బాధలో 
ఉన్నాను! నాలో కలవరం చెలరేగింది! నా గుండె 
తల్ల |క్రిందులానట్టు నాకు భావన కలుగుతూ వుంది! 
నా కలవరపాటుకు కారణం నేను మొండిగా 
తిరుగుబాటు చేయటమే! నా పిల్లలు నడివీధుల్లో 
కత్తికి గురి అయ్యారు. ఇంటిలోపల మృత్యువు 
పొంచివుంది. 

“నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చు 
తున్నాను. ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు. 
నా శతువులంతా నా కష్టాల గురించి విన్నారు. 
విని సంతోషపడ్డారు. నీవు నాకు ఈ శిక్ష విధించి 
నందుకు వారు సంతోషించారు. నీవు ప్రకటించిన 
ఆ రోజును ఇప్పుడు రప్పించుము. ఆ రోజున 
నా శత్రువులు ఇప్పుడు నేనున్న స్థితికి వచ్చేలా 
చేయుము. 

“నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమ 
వ్వనిమ్ము. నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్టు, 
అప్పుడు వారి దుష్ట్రత్వానికి వారిని గిక్షించుము. 
పొంగిన దుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను 
మూల్లుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి. 
నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ 
పని చెయ్యి.” 


యెహోవా యెరూషలేమును నాశనం చేయుట 

సీయోను కుమార్తెను (యురూషలేము) 
యెహోవా మేఘముతో కప్పి ఎలా మరుగు 
పర్చినాడో చూడుము. ఇశ్రాయేలు వైభవాన్ని 
ఆయన ఆకాశాన్నుండి భూమికి తోసివేశాడు. 
యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు 
ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు వె పెట్టు 
కోలేదు. 

యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా 
మింగివేశాడు. కనికరం లేకుండా ఆయన వాటిని 
మింగివేశాడు. ఆయన తన కోపంలో యూదా 
కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం 


విలాప వాక్యములు 2:3-17 


చేశాడు. యూదా రాజ్యాన్ని, దాని పాలకులను 
యెహోవా నేలకు పడటోసినాడు. ఆయన 
రాజ్యాన్ని నాశనం చేశాడు. 

యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు బలాన్ని 
క్షయం చేశాడు. ఆయన తన కుడిచేతిని ఇశ్రా 
యేలు మీదినుండి తీసివేశాడు. శత్రువు వచ్చి 
నప్పుడు ఆయన అలా చేశాడు. యాకోబు (ఇశ్రా 
యేలులో ఆయన అగ్నిశిలలా మండినాడు. ప్రళ 
యాగ్నిలా ఆయన ఉన్నాడు. 

ఒక శత్రువులా యెహోవా తన విల్దు వంచాడు. 
ఆయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది. 
బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన 
చంపివేశాడు. యెహోవా ఒక శత్రువులా వారిని 
హతమార్చినాడు. యెహోవా తన కోపాన్ని 
కుమ్మరించాడు. ఆయన దానిని సీయోను గుడారా 
లపై కుమ్మరించాడు. 

యహ హోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన 
ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాల 
న్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలని సేటినీ 
మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో 
మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు. 
యెహోవా తన స్వంత గుడారాన్నే ఒక తోట 
మాదిరి నాశనం చేసినాడు. ప్రజలు ఎక్కడ సమా 
వేశమై తనను ఆరాధిస్తారో ఆ ప్రదేశాన్నే ఆయన 
పాడుజేశాడు. సీయోనులో ప్రత్యేక సమావేశాలు, 
(ప్రత్యేక విశ్రాంతి దినాలను ప్రజలు మర్చిపోయేలా 
యెహోవా చెశాడు. యహోవా రాజును, యాజ 
కుని తిరస్కరించాడు. తన కోపంలో ఆయన 
వారిని తిరస్కరించాడు. 

యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు. 
ఆయన తన పవిత ఆరాధనా స్థలాన్ని తిరస్క 
రించాడు. యెరూషలేము కోట గోడలను ఆయన 
శతువులకు అప్పజెప్పాడు. యెహోవా ఆల 
యంలో శత్రువు అల్లరి చేశాడు. అది ఒక శెలవు 
రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు. 

సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను 
కూల దోయటానికి యెహోవా పథకం నిర 
యించాడు. ఒక కొలబద్దతో అతడు గోడకు 
గుర్తులు పెట్టాడు. దానిని నాశనం చేయటంలో 
తనను తాను నిగ్రహించుకోలేదు. కావున బయటి 
ప్రాకారం, ఇతర గోడలు దుఃఖ భారంతో కూరి 
పోయేలా చేశాడు. అవి ఒక్కుమ్మడిగా శిథిలమై 
పోయాయి. 

యెరూషలేము ద్వారాలు భూమిలోకి [క్రుంగి 
పోయాయి. ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు 
నుగ్గు చేశాడు. ఆమె యొక్క రాజు, యువరాజులు 
పరదేశాలకు పోయి ఉన్నారు. వారికి ఇక ఎంత 





918 


మాత్రం ఉపదేశం లేదు. యెరూషలేము ప్రవక్తలకు 
కూడా యెహోవా నుండి దర్శనాలు ఏమీలేవు. 
సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు. వారు 
కింద కూర్చుండి మౌనం వహించారు. వారు తమ 
తలలపె దుమ్ము జల్టుకున్నారు. వారు గోనెపట్టు 
కట్టుకున్నారు. యెరూషలేము యువతులు 
దుఃఖంతో తమ తలలు కిందికి వంచుకున్నారు. 
కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి! నా అంత 
రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది! నా 
గుండ జారి కిందపడినట్టు భావన కలుగుతూ ఉంది! 
నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలు 
గుతూ ఉంది. పిల్లలు, పసికందులు నగర రహదారి 
సలాలలో మూర్చపోతున్నారు. 

“రాబ్ద, (దాక్షారసం ఏవి?" అని ఆ పిల్లలు తమ 
తల్లులను ఆడుగుతున్నారు. వారు చనిపోతూ ఈ 
ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్టుల ఒడిలో 
పడుకొని ఉండగా చనిపోతున్నారు. 

సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను? 
నిన్ను దేనితో పోల్చాలి? సీయోను కన్యాకుమారీ, 
నిన్ను దేనితో పోల్చను? నిన్నెలా ఓదార్చగలను? 
నీ వినాశనం సము(దమంత పెద్దది! ఎవ్వరేగాని 
నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు. 
నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు. కాని 
వారి దర్శనాలన్నీ విలువలేని అబద్దాలు. పాపం 
చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు. పరిస్థితి 
మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నమూ 
చేయలేదు. వారు నీకొరకు ఉపదేశాలు అందిం 
చారు. కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి 
ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు. 

మార్గమున పోవు వారు నిన్ను చూసి విస్మయంతో 
చేతులు చరుస్తారు. యెరూషలేము కుమార్తెను 
చూచి వారు ఈలవేసి తలలు ఆడిస్తారు. “అపురూప 
అందాల నగరంి అనీ, “భూనివాసులకు ఆనంద 
దాయిని అని (ప్రజలు పిలిచే నగరం ఇదేనా?” 
అని వారడుగుతారు. 

నీ శతువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు. 
వారు ఈలవేసి, నిన్తుజూచి పండు కెరుకుతారు. 
“మేము వారిని మింగిశాము! నిజంగా మేము ఈ 
రోజుకారకే ఎదురుచూశాము. చివరకు ఇది జర 
గటం మేము చూశాము” అని వారంటారు. 
యెహోవా తాను అనుకున్న (ప్రకారమే చేశాడు. 
ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చేసివేశాడు. 
పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూ 
వచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు. దయా 
దాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు. నీ 
మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన 
చేశాడు. ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను 
పెంచాడు. 


18 


19 


20 


21 


22 


3 


919 


ఓ సీయోను కుమారె, (ప్రాకారమా, నీ గుండెలు 
పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో! నీ కన్నీరు 
వాగులా పారనీ! నీ కన్నీరు మున్నిరె పారనీ! నీ 
కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు! నీ 
కండ్లకు విశ్రాంతి నివ్వకు! 

లెమ్ము! రాత్రిళ్లు రోదించు! రాత్రిళ్ళు ప్రతి 
ర్లూమున దుఃఖించు! ఒక జలరాశిలా నీ గుండె 
కుమ్మరించు! యెహోవా ముందు నీ గుండె 
కుమ్మరించు! నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్ధన 
చేయుము. నీ పిల్లలు బతికేలా చేయుమని ఆయ 
నను (ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి 
సామ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను 
అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు 
సొమ్మసిల్లి పడిపోతున్నారు. 

యెహోవా, నావెపు చూడుము! నీవు ఈ రకంగా 
గిక్షించినది ఎవ్వరీనో చూడు! నన్ను ఈ ప్రశ్న 
అడుగనిమ్ము: తాము కన్న బిడ్డలనే స్త్రీలు తిన 
వలెనా? తాము పెంచి పోషించిన బిడ్డలనే స్త్రీలు 
తినవలెనా? యాజకుడు, ప్రవక్త యెహోవా ఆల 
యంలో చంపబడాలా? 

యువకులు, మునలివారు నగర వీధుల్లో 
దుమ్ములో పడివున్నారు. నా యువతీ యువకులు 
కత్తి వేటుకు గురియై నారు. యెహోవా, నీవు 
కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు! దయ 
లేకుండా నీవు వారిని చంపివేశావు! 

నలుమూలల నుండి నా మీదికి భయాన్ని ఆహ్వా 
నించావు. ఏదో విందుకు ఆహ్వానించినట్లు నీవు 
భయాన్ని ఆహ్వానించావు. యెహోవాకు కోపం 
వచ్చిన రోజున తప్పించుకున్నవాడుగాని, దానిని 
తట్టుకున్నవాడుగాని ఒక్కడూ లేడు. నేను పెంచి 
పోషించిన వారందరినీ నా శత్రువు చంపివేశాడు. 





తన బాధ యొక్క అంతరార్థాన్ని గ్రహించిన వ్యక్తి 
నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యహోవా 
కోపపు కర్ర క్రంద నేను సంకట పరిస్థితులు 
చూశాను. 

యెహోవా నన్ను చీకటిలోకి నడిపించాడేగాని 
వెలుగులోకి గాదు. 

యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు. 
రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు. 
ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు. 
ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు. 
యిహోవా నా పెకి కష్టాలను, హేదనను రప్పిం 
చాడు. ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరి 
స్థితిని కలుగచేశాడు. 

ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు. 
ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన 
చేశాడు. 


7 


20 


21 


22 


23 


24 


25 


విలాప వాక్యములు 2:18-3:25 


యెహోవా నన్ను బయటకు రాకుండా బంధిం 
చాడు. ఆయన నాకు బరువెన గొలుసులు తగి 
లించాడు. . 

సహాయం కొరకు నేను మ్యుర్ర పట్టుకుని అర్థిం 
చినా యెహోవా నా ప్రార్థన "తలకిరచలేదు. 
ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు. 
ఆయన నా మార్గాన్ని వక్రంగా, గతుకులమయం 
చేశాడు. 

నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా 
ఉన్నాడు. ఆయన పొంచి వున్న ఒక సింహంలా 
ఉన్నాడు. 

యెహోవా నన్ను నా మార్గం నుండి తొల 
గించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. 
నన్ను నాశనం చేశాడు. 

ఆయన విల్లంబులు చేపట్టాడు. ఆయన బాణాలకు 
నన్ను గురి చేశాడు. 

ఆయన నా పొట్టులో బాణం వేశాడు. ఆయన 
బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు. 

నా ప్రజలందరిలో నేను నవ్వుల పాలయ్యాను. 
రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి 
చేస్తారు. 

యెహోవా నాచేత చేదు పానీయం (గిక్షు తాగిం 
చాడు. ఆయన చేదు పానీయాలతో నన్ను నింపి 
వేశాడు. 

నా పండ్లు రాతి నేలలో గుచ్చుకు పోయేలా 
యెహోవా నన్ను తోశాడు. ఆయన నన్ను మట్టి 
లోకి తోసివేశాడు. 

ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను. మంచి 
విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను. 
“యెహోవా తిరగి నాకు సహాయం చేస్తాడనే 
ఆశ లేదనుకొన్నాను.” 

ఓ యెహోవా, నా దుఖాన్ని, నేనునా నివాసాన్ని 
కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు 
నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (క్షు కలిపిన 
పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము. 

నా కష్టాలన్నీ సాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. 
నేను మిక్కిలి విచారిస్తున్నాను. 

కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ 
పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను. 
యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. 
యెహోవా కృపా కటాక్షాలు తరగనివి. 

అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వస 
నీయత గొప్పది. 

“యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ 
పొడచూపింది,” అని నేను అనుకున్నాను. 

ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం 
కలుగజేస్తాడు. ఆయన కోనం వెదికేవారికి 
యెహోవా ఉదారుడు. 


విలాస వాక్యములు 33:26-63 


26 యెహోవా రక్షణకె నెమ్మదిగా వేచియుండటం 44 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


శ్లేమకరం 
ము హోవా కాడిని ధరించే వానికి మంచి కలుగు 
తుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే 
మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది. 
యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు 
ఆ వ్యక్తి ఒంటురిగా కూర్చుని మౌనంగా ఉండారి. 
ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు 
సాష్టాంగపడి సమస్కరించాలి. దానివల్ల తన ఆశ 
నెరవేరునేమో. 
తనను కొచ్టువానివెపు తన దవడను ఆ వ్యక్తీ 
తిప్పాలి. ఆ వ్యక్తి & అవమానాలను భరించటానికి 
సంసిద్దుడు కావాలి. 
యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్క 
రించడని ఆ వ్యక్తీ గుర్తుంచుకోవాలి. 
యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణ 
కూడ ఉంటుంది. ఆయనకుగల అపారమెన 
(పేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు. 
యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు. తన 
ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు. 
యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు: 
ఎవ్వరో ఒక్కరికోసం భూమిసెగల ఖెదీలందరినీ 
ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు. 
ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం 
చేయటం ఆయనకు ఇష్టముండదు. కాని కొంత 
మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుుడెన దేవుని 
సన్నిధిలోనే చేస్తారు. 
ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు 
చేయటానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ 
పనులేవీ చేయటానికి ఇష్టపడడు. 
యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్ప 
లేరు; చెప్పి జరీపీంచలేరు. 
మహోన్నతుడై న దేవుని నోటినుండి వరాలు, 
శాపాలు రెండూ వెలువడతాయి. 
ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా 
అతన్ని శిక్షిస్తాడు. కనుక, బతికున్న వాడవడూ 
ఆయనపె “ఫర్యాదు చేయలేడు? 
మన జీవీన విధానాన్ని, మన పనులను ఒకమారు 
పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించు 
దాము. 
పరలోకాధిపతియైన దేవుని వెపు మన హృదయా 
లను, చేతులను చాపుదాము. 
ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: 
“మేము పాపం చేశాము, మొండ్లివెఖరి దాల్బాము. 
అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు. 
నిన్ను కోప్తర ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని 
వెంటాడినావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని 
చంపావు. 


920 





50 


51 


52 


వ 


54 


55 


56 


9 


58 


59 


60 


61 


62 


63 


నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ 
ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు. 
అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని 
చెత్తలా, కల్మశంలా చేశావు. 

మా శతువులందరూ మాతో కోపంగా మాట్లాడు 
తున్నారు. 

మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో 
పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టు 
బడ్డాము!” 

నా కన్నీళ్లు (ప్రవాహంలా కారుచున్నాయి! నా 
ప్రజానాశనం పట్లు నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను. 
ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా 
దుఃఖం ఆగదు. 

ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి, 
మమ్మల్ని చూసే వరకు నా దుః ఖం అగదు. పర 
లోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు నేను 
దుఃఖిస్తూనే ఉంటాను. 

నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను 
చూసినప్పుడు నా కండ్లు నాకు వేదన కలి 
గించాయి. 

తగిన కారణం లేకుండానే నాకు శత్రువులాన వారం 
తా నన్నొక పక్షిలా తరిమారు. 

నేను బతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు. 
నాపై వాళ్ళు రాళ్లు విసిరారు. 
నీళ్లు నా తలపైకి వచ్చాయి. 
అని నేననుకున్నాను. 

ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతిలో 
అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను. 

నీవు నా మొరాలకించావు. నీవు నీ చెవులు మూసి 
కొనలేదు. నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడ 
లేదు. 

నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా 
వచ్చావు. “భయపడవద్దు,” అని నాకు అభయ 
మిచ్చావు. 

ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా 
పక్షం వహించావు. నాకు మళ్లీ జీవం పోశావు. 

ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. 
నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు. 

నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు. 
వారు నాపై జరిపిన కుటలన్నీ నీవు చూశావు. 

ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు 
విన్నావు. వారు నాపై జరిపిన కుటటలన్నిటిని 
గురించి నీవు విన్నావు. 

నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ 
నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. 

ఓ యెహోవా, వారు కూర్చున్నా, నిలబడినా 
వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు! 


“ఇది నా అంతం” 


921 


64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్చు! 
వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు! 

65 వారి గుండె బండ బారేలా చేయుము! పిమ్మట 
వారిని శపించుము! 

66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం 
చేయుము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద 


లేకుండా చేయుము! 
4. బంగారం ఎలా “నల్లబడిరిదో చూడు. మంచి 
బంగారం ఎలా మారి పోయిందో చూడు. 
ఆభరణాలన్నీ నలుపక్కలా విసరివేయబడ్డాయి. 
ప్రతి వీధి మూలలో ఆ నగలు వెదజల్లబడ్డాయి. 

2 సీయోను ప్రజలకు ఒకనాడు చాలా విలువ 
వుండేది. వారికి బంగారంతో సరితూగే విలువ 
వుండేది. కాని ఈనాడు శత్రువు వారిని మట్టి 
కుండల్లా చూస్తున్నాడు. కుమ్మరి చేసిన మట్టి 
కుండల్జా ఈనాడు శత్రువు వారిని చూస్తున్నాడు. 

3 నక్కస సహీతం తన పిల్లలకు పొదుగు అందిస్తుంది. 
నక్క సహితం తన పిల్లలను పాలు తాగనిస్తుంది. 
కాని నా ప్రజల కుమార్తె (ఇశ్రాయేలు స్త్రీలు) 
మాత్రం కఠినాత్మురాలు. ఆమె ఎడారిలో నివసించే 

ఉష్షపక్షిలా వుంది. 

4 దాహంతో పసిబిడ్డ నాలుక అంగిట్లో అతుక్కు 
పోతుంది. చిన్న పిల్లలు అన్నానికి అలమటిస్తారు. 
కాని వారికి ఎవ్వరూ ఆహారం ఇవ్వరు. 

5 ఒకనాడు విలువెన భోజనం చేసినవారు, ఈనాడు 
వీధుల్లో చనిపోతున్నారు. అందమైన ఎర్రని 
దుస్తుల్లో పెరిగిన ప్రజలు ఇప్పుడు చెత్త కుండీలలో 
ఏరుకుంటున్నారు. 

6 నా ప్రజల కుమార్తె (యెరూషలేము స్త్రీ స్త్రీలు) చేసిన 
పాపం మిక్కిలి ఘోరమై నది. వారి పాపం సొదొమ, 
గొమొరాల పాపాలకు మించివుంది. సొదొమ, 
గొమొ(రా పట్టణాలు అకస్మాత్తుగా నాశనం చేయ 
బడ్డాయి. ఏ మానవ హస్తమో చేసిన వినాశనం 
కాదది. 

దేవుని సేవకు ప్రత్యేకంగా అంకితమై న యూదా 

మనుష్యులు మంచుకంబటు తెల్లనివారు. వారు పాల 

కంటు తెల్లనివారు. వారి శరీరాలు పగడంలా 
ఎర్రనివి. వారి దేహకాంతి నీలమువంటిది. 

కాని వారి ముఖాలు ఇప్పుడు మసికంబు నల్లగా 

తయాలరెనాయి. వీధిలో వారిని ఎవ్వరూ గుర్తు 

పట్టలేరు. వారి ఎముకల్పపె వారి చర్మం ముడుతలు 
పడింది. వారి చర్మం కట్టలా అయిపోయింది. 

కరువుతో మాడి చనిపోయిన వారి స్థితికంబ కత్తి 
వేటుకు గురియైన వారు అదృష్టవంతులు. ఆకలిచే 
మాడేవారు దుఃఖభాగ్యులు. వారు గాయపర్చ 


యెరూషలేము ౩ పె దాడివల్ల వచ్చిన భయాలు 


విలాప వాక్యములు 3:64-4:19 


బడ్డారు. పొలాల నుండి పంటలురాక వారు 
ఆకలితో చనిపోయారు. 

ఆ సమయంలో ఉత్తమ స్త్రీ స్రీలు కూడ తమ స్వంత 
పిల్లలను వండుకొని తిన్నారు. ఆ పిల్లలు తమ 
తల్లులకు ఆహార మయ్యారు. నా ప్రజలు నాశనం 
చేయబడినప్పుడు ఇది జరిగింది. 

యెహోవా తన కోపాన్నంతా ప్రయోగించాడు. 
తన కోపాన్నంతా ఆయన కుమ్మరించాడు. 
సీయోనులో ఆయన అగ్నిని ప్రజ్వరిల్ల జేశాడు. 
ఆ అగ్ని సీయోను పునాదులను తగులబెట్టింది. 
జరిగిన దానిని ప్రపంచ రాజులవ్వరూ నమ్మ 
లేకపోయారు. ప్రపంచ ప్రజానీకం ఏది సంభ 
వించిందో దానిని నమ్మలేకపోయింది. శతువులు 
యెరూషలేము నగర ద్వారాల గుండా లోనికి 
(ప్రవేశింపగలరని వారు అనుకోలేదు. 
యిరూషలేము (ప్రవక్తలు పాపం చేసిన నేరానికి 
ఇది జరిగింది. యెరూషలేము యాజకులు దుష్ట 
కార్యాలు చేయటం వలన ఇది సంభవించింది. 
యెరూషలేము నగరంలో ఆ మనుష్యులు రక్తం 
చిందించుతున్నారు. వారు మంచివారి రక్తాన్ని 
పారిస్తున్నారు. 

(ప్రవక్తలు, యాజకులు అంధుల్ల్దా వీధుల్లో తిరి 
గాడారు. వారు రక్తసిక్తమై మలినపడ్డారు. సారు 
మలినపడిన కారణంగా ఎవ్వరూ వారీ బట్టలను 
కూడ ముట్టరు. 


“పాండి! దూరంగా పొండి! మమ్మల్ని తాకవద్దు.” 
ఆ (ప్రజలు చుట్టుపక్కల తిరుగాడినారు. వారికి 
నివాసం లేదు. “వారు మాతో కలిసి నివసించటం 
మాకు ఇష్టం లేదు.” అని అన్యదేశీయులు 
అన్నారు. 

యెహోవాయే ఆ ప్రజలను నాశనం చేశాడు. 
ఆయన వారి బాగోగులు ఎంతమాత్రం తెలుసు 
కోలేదు. ఆయన యాజకులను గౌరవించలేదు. 
ఆయన యూదా పెద్దలతో స్నేహ భావంతో లేడు. 
మా కండ్లు పనిచేయటం మానివేశాయి. మేము 
సహాయం కొరకు నిరీక్షించాము. కాని అది రాలేదు. 
ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి. ఏదో ఒక 
రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా 
ఎదురుచూశాము. మా కావలి బురుజులపె నుండి 
మేము చూశాము. కాని ఏ దేశమూ మమ్మల్ని 
కాపాడటానికి రాలేదు. 

అన్ని వేళలా మా శత్రువులు మమ్మల్ని వేటాడారు. 
మేము కనీసం వీధులలోకి కూడ పోలేకపోయాము. 
మా అంతం సమీపించింది. మాకు సమయం దగ్గర 
పడింది. మాకు అంతిమకాలం వచ్చేసింది! 
మమ్మల్ని వేటాడిన మనుష్యులు ఆకాశంలో గద్దల 


విలాప వాక్యములు 4:20-5:22 


20 


21 


22 


౨ 


కంబు వేగవంతులు. ఆ మనుష్యులు మమ్మల్ని 
పర్వతాలలోకి తరిమివేశారు. మమ్మల్ని పట్టుకోవ 
టానికి వారు ఎడారిలో మాటువేశారు. 

మా ముక్కు రంధ్రాలలో ఊపిరిలా మెలగిన మా 
రాజును వారు తమ గోతిలో పట్టుకున్నారు. రాజు 
యెహోవాచే అభిషిక్తము చేయబడిన వ్యక్తి. 
“మేము ఆయన నీడలో నివసిస్తాము; ప్రపంచ 
రాజ్యాల మధ్య మేము ఆయన నీడలో నివసి 
స్తాము,” అని మేము మా రాజును గురించి చెప్పు 
కున్నాము. 

ఎదోము |పజలారా, సంతోషంగా ఉండండి, 
అనందించండి. ఊజు రాజ్యంలో నివసించే ప్రజ 
లారా, సంతోషంగా వుండండి. కాని ఒక్కటి 
మాతం గుర్తు పెట్టుకోండి. యెహోవా కోపపు 
గిన్నె మీవద్దకు కూడా వస్తుంది. మీరు దానిని 
తాగినప్పుడు, మీకు మత్తెక్కుతుంది. ఆ మత్తులో 
మిమ్మల్ని మీరు దిగంబరులుగా చేసుకుంటారు. 
సీయోనూ, నీ శిక్ష పూర్తి అయ్యింది. మరెన్నడూ 
నీవు చెరపట్టుబడవు. కాని ఎదోము (ప్రజలారా, 
యెహోవా మీ పాపాలకు తగిన శిక్ష విధిస్తాడు. 
ఆయన మీ పాపాలను బహిర్గతం చేస్తాడు. 


యెహోవాకు ప్రార్థన 

యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞాపకము 

చేసికొనుము. మాకు జరిగిన అవమానాన్ని 
తిలకించుము. 

మా రాజ్యం పరాయివాళ్ల వశమయ్యింది. మా 
ఇండ్లు అన్యదేశీయులకు ఇవ్వబడ్డాయి. 
మేము అనాధలమయ్యాము. మాకు తండ్రిలేడు. 
మా తల్టులు విధవరాం[డ్రవల అయ్యారు. 

మా తాగే నీరు మేము కొనవలసి వచ్చింది. మేము 
వాడే కబ్టలకు వేము డబ్బు చెల్టించవలసి 
వచ్చింది. 
మా మెడమీద బలవంతంగా కాడి మోయవలసి 
వచ్చింది. మేము అలసిపోయాము. మాకు విశ్రాంతి 
లేదు. 
మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము. 
తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్లూ 
రుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము. 
నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారి 
ప్పుడు చచ్చిపోయారు. వారి పాపాలకు ఇప్పుడు 
మేము కష్టాలనుభవిస్తున్నాము. 


922 


20 


21 


22 


బానిసలు మాకు పాలకులయ్యారు. వారినుండి 
మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు. 

మేము ఆహారం సంపాదించటానికి మా (ప్రాణాలు 
తెగించవలసి వచ్చింది. ఎడారిలో కత్తులు ధరించి 
వున్న మనుష్యుల మూలంగా మేము మా 
ప్రాణాలను తెగించవలసి వచ్చింది. 

నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనక 
లాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది. 
సీయోను స్త్రీలపై శత్రువులు అత్యాచారాలు జరి 
పారు. వారు యూదా నగరాలలో స్త్రీలను 
చెరిపారు. 

మా రాజకుమారులను శత్రువు ఉరితీశాడు. వారు 
మా పెద్దలను గౌరవించలేదు. 

శత్రువు మా యువకులచే తిరుగలి తిప్పించి పిండి 
పట్టించాడు. మా యువకులు కష్టైల మోపులు 
మోయలేక తొట్రిల్టారు. 

నగర ద్వారాల వద్ద పెద్దలు ఏమాత్రం కూర్చోడం 
లేదు. యువకులు సంగీతం పాడటం మానివేశారు. 
మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు. 
మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా 
మారింది. 


మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము 
పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణా 
మాలు వచ్చాయి. 

ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. 
ఫలితంగా మా కండ్లు మసకబారాయి. 

సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది. 
సీయోను వర్వతం మీద నక్కలు నంచరి 
స్తున్నాయి. 

కాని యెహోవా, నీవు శాశ్వతంగా పరిపాలిస్తావు. 
నీ రాచరిక సింహాననం కలకాలం అలా నిలిచి 
వుంటుంది. 

యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి 
పోయినట్టున్నావు. నీవు మమ్మల్ని ఇంత దీర్ణకాలం 
వదిలి వెళ్లావు. 

యెహోవా, మమ్మల్ని నీవద్దకు చేర్చుకో. మేము 
సంతోషంగా నీదరి చేరుతాము. మా రోజులను 
మునుపటిలా మార్చివేయుము. 

నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు. నీవు 
మాపట్ల మిక్కిలి కోపం వహించావు. 


923 


యెహెజ్కేలు 


పరిచయం 
1 గోనేనాక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. 


నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. 
ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి 





బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో 
ఉన్నాను.* బబులోనులో నేను కెబారు కాలువ పక్కన 
ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు 
దైవసంబంధమై న దర్శనాలు కలిగాయి. అది ముఫ్ర్రైవ 
సంవత్సరంలో” నాల్లవ నెల (జూన్‌) ఐదవ రోజున 
జరిగింది. 

బబులోను రాజెన యో హోయాకీను ప్రవాసంలో 
చెరపట్టుబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ 
రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు విన 
వచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని 
మీదికి వచ్చింది. 


యెహోవా సింహాసనపు రథం 

*ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు 
నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. 
దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ 
వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే 
లోహంలా అది మెరుస్తూ ఉంది. దాని లోపల నాలుగు 
జంతువులు ఉన్నాయి. వాటి రూపం మానవ 
రూపంలా ఉంది. “కాని (ప్రతీ జంతువుకు నాలుగు 
ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. "వాటి కాళ్లు 
నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా 
ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ 
ఉన్నాయి. "వాటి రెక్కల కింద మనుష్యుల చేతులు 
వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతు 
వులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ 





దేశభ్రష్టుడనె చెరలో ఉన్నాను రాజైన నెబుకద్నెజరు 
యూదా దేశపు యూదులను దేశంనుండి వెడలగొట్టి 
అన్య దేశాలలో నివసించేలా చేశాడు. 


ముసఫ్రైవ సంవత్సరం ఇది ప్‌ సంవత్సరమో స్పష్టంగా తెలి 
యదు. ప్రవాస కాలంలో ఐదవ సంవత్సరం కావచ్చు. 
యెహెజ్కేలు తన పుస్తకాన్ని తన చివరి దర్శనంతో గాని, 
లేదా మొదటి దానివంటిదితో గాని మొదలు పెట్టియుండ 
వచ్చు. 

జంతువులు జీవులు అని పాఠాంతరం. 


రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలి 
నప్పుడు ఆ జంతువులు పక్కకి తిరుగలేదు. అవి 
చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి. 

19 పత్రి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి 
ఒక్కటి ముంద్వువెపు మనుష్య ముఖం కలిగిఉంది. 
కుద్నివెపు సింహపు ముఖం ఉంది. ఎడమ పక్క ఎద్దు 
ముఖం ఉంది. వెనుక్షవెపు గరుడ ముఖం ఉంది. 11త్రమ 
రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకు 
న్నాయి. రెండు రెక్కలు విప్పుకొని పక్కదాని రెక్క 
లను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని 
కప్పుకోవటానికి వినియోగించు కుంటున్నాయి. 
“పతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి 
వెళ్లాయి. గాలి ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. 
కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు పక్కకి తిరగ 
లేదు. 

3ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి. జంతు 
వుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న 
బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ 
అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగ 
డాల్డా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దాని 
నుండి మెరుపు మెరిసింది. '*మెరుపు వంటి వేగంతో 
ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి! 

3416నేనా జంతువుల వైపు చూడగా నాలుగు 
చక్రాలు కన్పించాయి. ఆ చక్రాలన్నీ ఒకే విధంగా కని 
పించాయి. ఒక్కొక్క ముఖానికి ఒక చక్రం చొప్పున 
ఉన్నాయి. ఆ చక్రాలు భూమిని తాకాయి. చక్రాలు 
స్వచ్చమైన పసుపువన్నె గోమేధికంతో చేయబడినట్లు 
కానవచ్చాయి. ఒక చక్రంలో మరో చక్రం ఉన్నట్టు 
కన్పించింది. !ఆ చక్రాలు ఏ దిశలోనై నా కదలగలవు. 
కాని అవి కదఠినప్పుడు జంతువులు మాత్రం తిరుగ 
లేదు. ఆ చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా 
ఉన్నాయి. ఆ నాలుగు చక్రాల అన్ని అంచుల చట్టు 
కళ్ళు ఉన్నాయి. ఆ జంతువులతోపాటు చక్రాలు 
ఎప్పుడూ కదు లుతూనే ఉండేవి. జంతువులు ఆకాశం 





గాలి లేక ఆత్మ. 


యెహెజ్కేలు 1:20-3:3 


లోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా 
లేచేవి. గారి (ఆత్మ) వాటిని ఎటు పోవాలని కోరితే 
అవి అటు వెళ్లాయి. అప్పుడు చక్రాలు కూడా వాటితో 
వెళ్లాయి. ఎందువల్లనంటే ఆ జంతువుల యొక్క గాలి 
శక్తి చక్రాలలోనే ఉంది. *'అందువల్ల జీవులు కదిలితే 
చక్రాలు కూడా కదిలేవి. జీవులు ఆగితే చక్రాలు కూడా 
ఆగేవి. చక్రాలు గాలిలోకి వెళితే, జీవులు కూడా 
వాటితో పాటు వెళ్లాయి. ఎందువల్లనంటే గాలి (ఆత్మ 
శక్తి చక్రాలలోనే ఉంది. 

2ఆ జీవులపై ఒక ఆశ్చర్యకరమై న వస్తువు కన్పిం 
చింది. అది ఒక్‌ పెద్ద పాత్ర బోర్సించినట్టుగా ఉంది. 
అది మంచులా స్వచ్చంగా ఉంద ఆద జీవుల తలల 
చుట్టూ గాలిలో తేలియాడుతూ ఉంది. *ఈ 
పాత్రకింద ప్రతి జంతువుయొక్క రెక్కలు పక్కనున్న 
జంతువును తాకేటట్టు ఉన్నాయి. రెండు రెక్కలు 
ఒక వైపున మరో రెండు రెక్కలు మరో వైపున శరీ 
రాన్ని కప్పుతూ వ్యాపించాయి. 

%పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. 
జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్పు శబ్దం 
చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వ 
రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడై న 
దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక 
సెన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణ 
ధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం 
మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ పక్కలకు 
దించివేసేవి 

25జంత్రువులు కదలటం మానివేసి, రెక్కలను దించి 
వేశాయి. పిమ్మట మరొక పెద్ద శబ్దం వచ్చింది. అది 
వాటి తలల పెవున్న ఆకాశమండలం లాంటి వ 
మీదుగా వచ్చింది. *ఆ పాత్రలాంటి వస్తువుపై 
కటి కన్పించింది. అది ఒక సేంహాసనంలా ఉంది. గ 
నీలమణిలా మెరుస్తూ ఉంది. ఆ సింహాసనంపై మనిషి 
వంటి ఒక స్వరూపం కూర్చున్నట్లు కన్పించింది! 
27నడ్రుము నుండి పెవరకు అతనిని పరికించి చూశాను. 
కాలుతున్న లోవాంలా అతడు కన్పించాడు. అతని 
చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్టు కానవచ్చింది! అతని 
నడుము నుండి కిందికి చూడగా, అంతా అగ్నిలా 
కన్పించింది. అది అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. 
ఆయన చుట్టూ ప్రకాశించే వెలుగు ఇంద్రధనుస్సులా 
ఉంది. అది యహ హోవా మహిమలా ఉంది. అది చూచి 
నేను సామ్ట్రాంగపడ్డాను. నా శిరస్సు నేలకు ఆనించాను. 
అప్పుడు నాతో మాటాడే ఒక కంఠస్వరం విన్నాను. 

ఆ స్వరం, “నరపుత్తుడా, లెమ్ము; నేను నీతో 

మాట్లాడదలిచాను అని అన్నది. 

2ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద 
నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను. 
ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు 


924 


వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపు 
తున్నాను. ఆ (ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకుల 
య్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు 
చేశారు. వారునా పట్లు అనేకసార్టు “పాపం చేశారు. 
ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు. 
*ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను నిన్ను పంపు 
తున్నాను. కాని వారు చాలా మొండివారయ్యారు. 
వారు తలబిరుసు కలిగినవారు. అయినా, నీవు వారితో 
తప్పక మాట్టాడారి. “మన ప్రభ్ళువెన యెహోవా ఈ 
విషయాలు చెపుతున్నాడు” అని నీవు అనారి. *కాని 
ఆ (ప్రజలు నీ మాట వినరు. వారు నా పట్ల పాపం 
చేయటం మానరు. ఎందువల్లనంటే వారు మిక్కిలిగా 
తిరుగబడే స్వభావం గలవారు. రు ఎల్రప్పుడూ నాపె 
తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు! కాని నీవావిషయాలు 
చెప్పాలి. దానితో వారిమధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని 
వారు తెలుసుకుంటారు. 

ర్‌  నరపుత్రుడ్డా ఆ ప్రజలకు నీవు భయపడవద్దు, 
వారు చెప్పేవాటికి నీవు భయపడకు. వారు నీకు వ్యతిరే 
క్తులై, నీకు హాని చేయటం ఖాయం. వారు ముండ్లవంటి 
వారు. తేళ్లమధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. 
కాని వారు చెప్పేవాటికి నీవు భయపడవద్దు. వారు 
తిరుగుబాటుదారులు. అయినా వారికి నీవు భయ 
పడవద్దు. నేను చెప్పే విషయాలు నీవు వారికి తప్పక 
తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. 
'పెగా నా పట్ల పాపం చేయటం వారు మానరు. ఎందు 
'వల్లనంపే పారు తిరుగబడే స్వభావం గలవారు. 

న్‌ నరపుత్రుడా, నేను నీకు చెప్పే విషయాలు 
శ్రద్ధగా విను. ఆ తిరుగుబాటుదారుల్డా నీవు నాకు వ్యతి 
రేకం కావద్దు. నీ నోరు తెరచి, నా మాటలు స్వీకరించు. 
తిరిగి వాటిని (ప్రజలకు తెలియజెప్పు. ఈ మాటలను 
నీవు జ్లీర్ణించుకో.” 

తరువాత నేను (యెహెజ్కేలు) ఒక చేయి నా 
మీదికి రావటం చూశాను. ఆ చేతిలో వ్రాయబడిన 
(గంథపు చుట్టు ఉంది. చుట్టబడిన ఆ కాగితాన్ని 
విడదీసి చూడగా దానిమీద రెండు వెపులా |్రాసివుంది. 
అందులో రకరకాల విషాద గీతికలు, విషాద గాథలు, 
హెచ్చరికలు ఉన్నాయి. 

3 దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, 

నీవు చూస్తున్న దానిని తిను. ఈ (గంథపు చుట్టను 
తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయా 
అన్నిటినీ తెలియజెప్పు.” 

?ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు 
(గంథపు చుట్టను నాతో తినిపించెను. పిమ్మట దేవుడు 
ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టును 
నీకిస్తున్నాను. దానిని మింగివేయి! ఆ (గంథపు చుట్టు 
నీ శరీరాన్ని నింపివేయనీ.” నేను దానిని తినేశాను. 
అది తేనెలా మధురంగా ఉంది. 


925 


“అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నర 
పుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి 
నా మాటలన్నీ తెలియజేయుము. భాష తెలియని 
పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ 
ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను 
ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! “నీవు 
అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర 
దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. 
నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. 
కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 
"లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు 
పంపుతున్నాను. వారున్నారే వారు తల బిరుసు కలిగి 
ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు 
నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట 
వినదల్చుకోలేదు! ికాని వారు ఎంత మొండివారో, 
నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ 
తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! *చెకు 
ముకిరాయి కంబ వజం కఠినమై నది. అదే రకంగా, 
నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు 
మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు 
భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే 
ఆ ప్రజలంటే నీవు భయపడవు.” 

'రాంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్తుడా, 
నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని 
జ్ఞాపకం పెట్టుకోవాలి. Mey పిమ్మట దేశాన్నుండి వెళ్తగొట్ట 
బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, 
“మన ప్రభ్గువన యె హూవా ఈ విషయాలు “చెప్పుకు 
న్నాడు" అని పలుకు. వారు వినరు. వారు పాపం 
చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు 
చెపాలి.” 

"పిమ్మట గారి (ఆత్మ) నన్ను పెకి లేపింది. 
అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది 
ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ న్వరం, 
“యహోవా మహిమ దన్యమై నది!” అని పలికింది. 
13ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. 
రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా 
శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ 
పెద్ద శబం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్టుగా 
ఉంది. "గాలి (ఆత్మ) నన్ను పెకెత్తి దూరంగా తీసుకొని 
వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా 
ఆత్మలో దుఃఖించి తేల క్రి రదులయా ను! యెహోవా 
(ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది! ల్‌ 
అవీన్‌కో బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ 





బల్‌ అవీవ్‌ తేలాబీబు అని పాఠాంతరం. ఇది ఇశ్రాయేలుకు 
బయటనున్న ఒక (ప్రదేశం. దీని అసలైన ఉనికి న. 
సరిగ్గా తెలియదు. దినికే “ఊటకొండ్‌ అని కూడ పేరు 
ఉంది. బబులోను దేశంలో కేబారు కాలువ పక్కనున్న ఒక 
స్థలం. 


యెహెజ్కేలు 5:4-23 


ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్ధకు వెళ్లాను. 
ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ 
ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల 
మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ 

కూర్చుంటిని. 

16ఏడ్లు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు 
వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: "ఓ నర 
పుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తు 
న్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను 
నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి 
నీవు వారికి హెచ్చరిక చేయాలి. "ఈ దుష్ట వ్యక్తి 
చనిపోతాడు.” అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చ 
రించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం 
చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చ 
రించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం 
చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు 
నిన్ను కూడా బాధ్యుణ్లీ చేస్తాను! ఎందుకంటే, నీవతని 
వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింప 
బడేది. 

సో కవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత 
విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం 
మానమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక 
పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి 
గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. 
అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు. 

20“లదా ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు 
చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు 
నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో 
పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు 
చేయటం మొదలుపెడతాడు. దానితో అతడు చని 
పోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. 
దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల 
అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు 
చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు. 

2“నీవాక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చ 
రిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు 
రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక 
చేయటం, అతడు నీ మాటను వినటం 

జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని 
కాపాడుకుంటావు.” 

22పిమ్ముట యెహోవా హస్తం ఆ స్థలంలో నా 
మీదికి వచ్చింది. “లమ్ము; లోయలోకి వేళ్లు. అక్కడ 
నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు 
చెప్పాడు. 

భోనేను లేచి లోయలోకి వెళ్లాను. యెహోవా 
మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కెబారు కాలువ 
వద్ద చూసినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆన్ని 


యెహెజ్కేలు 3:24-4:14 


సాష్టాంగ నమస్కారం చేశాను. కాని, ఇంతలో ఒక 
గారి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాల పెకి లేపింది. 
ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు “ఇంటికి వెళ్లి 
లోపల కూర్చుని గడియపెట్టుకో. 2 ఓ నరపుత్రుడా, 
ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. 
వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు. ోనేను నీ 
నాలికను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా 
చేస్తాను. దానితో నీవు మాట్టాడలేవు. అందువల్ల వారు 
తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ 
ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద 
ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. *”కాని 
నేను నితో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడ 
టానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం “మన 
(ప్రభువెన యిహూవా ఈ విషయాలు చెప్పు 
తున్నాడు అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా విన 
గోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా 
మంచిదే. ఆ (ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకుల 
వుతూ ఉన్నారు. 
“నరపుుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద 
ఒక బొమ్మ గియ్యి. యెరూషలేము నగరపు 
బొమ్మ వేయుము. *నీవా నగరాన్ని ముట్టడించే సెన్యం 
లాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనే 
టందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ 
నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి 
పయుముః నమ్మటల్ని (ముఖ్య నాయకుల్ని) 
తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు 
చేయండి. పిమ్మట ఒక “ఇనుప నము తీసుకొని 
దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగ 
రాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా 
నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్టు నీవు చూపిస్తావు. 
నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపె దాడి చేస్తున్నట్టు 
వుంటుంది. ఏెందువల్లనంచే ఇశ్రాయేలు వంశానికి ఇది 
ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనెను నేను 
యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది. 
“తరువాత నీవు ఎడమ పక్కకి పడుకో, ఇశ్రా 
యేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే 
విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ పక్కన ఎన్నాళ్లు 
పడుకొని ఉంటే అన్నాళ్ళు నీవా పాపాలను మోస్తావు. 
నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు 
భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింప 
బడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు 
ఒక్క సంవత్సరానికి సమానం. 
ఆ తరువాత నీవు కుడి పక్కకి తిరిగి నలభై 
రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి 





మూడు ... రోజులు ప్రాచీన గ్రీకు ప్రతులలో నూటతొంభై. 
రోజులని ఉంది. 


926 


పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు 
ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం 
శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియ 
జేస్తున్నాను.” 

"దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా 
అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పెకి 
మడిచి, ఆ ఇటుక మీదికి నీ చేతినెత్తు. యెరూషలేము 
నగరంపై దాడి చేస్తున్నట్టు నీవు ప్రవర్తించు. నీవు నా 
తరపు “దూతగా మాట్లాడుతున్నట్టు చూపటానికి ఈ 
విధంగా చేయుము. *ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు 
తాళ్లతో కట్టుతున్నాను. నగరంపె నీ దాడి పూర్తయ్యే 
వరకు నీవు ఆ అటు, ఇటు కదలలేవు.” 

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “రొట్ట చేయటానికి 
నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, 
బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, 
పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ 
కలిపి రోటిలోవేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని 
ఉపయోగించి రాష్ట చేయుము. నీవు పక్కకు తిరిగి 
పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ 
రొక్టైనే తినాలి. రాజ్ఞను చేయటానికి ఈ పిండిని 
రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) 
మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వ 
బడింది. అవసరమై నప్పుడల్లా రోజంతా ఆ రాబ్జనే 
నీవు తినాలి. "1 పత్రి రోజూ మూడు గిన్నెల నీరే వీవు 
తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి. 
2 ప్రతిరోజూ నీ రొజ్టను నీవే చేసుకోవాలి. నీవు 
మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. 
మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొళక్టును 
కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొజ్జునే నీవు కాల్చి 
తినాలి.” మల్లీ యహోవా ఇలా చెప్పాడు: “ఈ 
పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి 
దేశాలలో అపరిశుభ్రమైన రొష్టైలు” తింటారని నీవు 
సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు 
పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!” 

“అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, 

“అయ్యో, నా ప్రభువెన యెహోవా, నేనెన్నడూ 
అపరిశుద్ధ ఆహారాన్ని తీనలేదు. వ్యాధిచే చచ్చిన జంతు 
మాంసరిగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల 
మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా 
చిన్ననాటి నుండి ఈనాటి వరకు నేను ఎన్నడూ 
అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంస 
మేదీ నానోట బడలేదు.” 





అపరిశుభ్రమైన రొబ్టులు అపరిశుభ్రమైన దానిని తాకిన 
రొట్టి. దానిని తిన్నవారు దేవుని ఆరాధనకు అర్హులుగారు. 
శుద్ధమైన, అపరిశుభ్రమైన వస్తువుల విషయమై  లేవీయ. 
11: న్‌ 5 చూడండి. 


927 


“అందుకు దేవుడిలా అన్నాడు: “సరే! నీ రొష్టైను 
కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు 
నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం 
నీవు వినియోగించనవసరం లేదు.” 

"దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, 
యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి 
వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొజ్టై 
తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా 
విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి త్రాగే 
నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగి 
నప్పుడు వారు మిక్కిలి భీతిల్దుతారు. "ఎందువల్ల 
నంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు 
తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ 
కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు 
చిక్కి శల్వాలాపోతారు. 
ఏ౨ *“నరప్పుతుడా, నీ ఆకలి సమయం* అనం 

తరం నీవు ఈ పనులు చేయాలి: ఒక పదునెన 
కత్తి తీసుకో. దానిని మంగలి కత్తిలా వినియోగించి, నీ 
జుట్టును, గడ్డాన్ని గొరిగివేయుము. అలా తీసిన నీ 
జుట్టును ఒక తాసులో తూకం వేయుము. ఆ జుట్టును 
మూడు సమభాగాలుగా తూచాలి. నీ జుట్టులో ఒక 
భాగాన్ని నగరం బొమ్మ ఉన్న ఇటుక మీద పెట్టి, ఆ 
జుట్టును నగరంలో కార్చివేయుము. కొంతమంది 
ప్రజలు నగరంలో చనిపోతారనే దానికి ఇది ఒక సూచన. 
ఒక కత్తితో రెండవ భాగం జుట్టును చిన్న చిన్న 
ముక్కలుగా చేయుము. ఆ జుట్టును నగరం (ఇటుక) 
చుట్టూ జలు. కొంతమంది ప్రజలు నగరం వెలుపల 
చనిపొతారని ఇది తెలియజేస్తుంది. నీ జుట్టులో 
మూడవ భాగాన్ని గాలిలోకి విసిరివేయుము. దానిని 
గాలిలో బహుదూరం కొట్టుకొనిపోనిమ్ము. కొంత 
మంది ప్రజలను నేను నా కత్తిని బయటికిలాగి బహు 
దూర దేశాలకు తరిమివేస్తానని ఇది సూచిస్తుంది. “కాని 
తరువాత నీవు వెళ్లి కొట్టుకుపోయిన వెంటుకలలో 
కొన్నింటిని ఏరి తేవాలి. వాటిని నీ దుస్తులతో చుట్టు. 
ఇది నా ప్రజలలో కొంతమందిని తిరిగి నా వద్దకు 
తెచ్చుకుంటాననే దానికి నూచన. *ఎగిరిపోయిన 
వెంట్రుకలలో మరికొన్నింటిని ఏరితే. తెచ్చి, వాటిని 
నిప్పులో వేయుము. ఇది ఇశ్రాయేలు ఇల్లంతా అగ్నికి 
ee నాశనమవుతుందనడానికి ఒక సూచన.” 

కరా ద్రట్సులైన యిహోవా ఇంకా ఇలా చెప్పి 
యున్నాడు. “ఆ ఇటుకరాయి యెరూషలేముకు 
గురుతు. యెరూషలేమును ఇతర రాజ్యాలకు మధ్య 
ఉంచుతాను. దాని చుట్టూ దేశాలుంటాయి. ఆ ప్రజలు 
నా ఆజ్ఞలను ధిక్కరించారు. ఇతర దేశాల వారికంకు 





సీ ఆకలి సమయం అంటే "నగరం మీద నీ దాడి యెహె 
జ్కేలు. 4:8 చూడండి. 


యెహెజ్కేలు 4:15-5:13 


వీరు మిక్కిలి హీనులయ్యారు. వారిచుట్టూ వున్న దేశాల 
(ప్రజలకంలు ఈ ప్రజలే నా ధర్మాన్ని ఎక్కువగా ఉల్లం 
ఫింంచారు. నా ఆజ్ఞలను వినటానికి వారు నిరాక 
రించారు! నా నియమాలను వారు మన్నించ లేదు!” 

"కావున నా ప్రభ్గువన యెహోవా ఇలా అన్నాడు: 
“మీకు నేను భయంకర పరిస్థితులు కల్పిస్తాను. ఎందు 
కనగా మీరు నా ధర్మాన్ని సంగీకరించి, అనుసరించ 
లేదు. మీరు నా ఆజ్ఞలను పాటించలేదు. మీ చుట్టూ 
వున్న ప్రజలకంటే నా న్యాయసూత్రాలను మీరే ఎక్కు 
వగా ఉల్లంఘించారు! ఆ ప్రజలు తప్పుగా భావించే 
పనులను కూడా మీరు చేశారు!” అందువల్ల నా ప్రభు 
వన యెహోవా చెప్పినదేమంటే, “కాబట్టి ఇప్పుడు, 
“నేను కూడా మీకు వ్యతిరేకిని. ఇతర (ప్రజలంతా 
చూసేలా నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. *గతంలో నేనె 
న్నడూ చేయని పనులు మీకు నేను చేస్తాను. ఆ 
భయంకరమై న శిక్షను ఇకముందెన్నడూ విధించను! 
ఎందువల్లనంటే మీరు అనేక భయంకరమై న పనులు 
చేశారు. ''యెరూషలేము (ప్రజలు చాలా ఆకలితో 
ఉండి, తండ్రులు వారి బిడ్డలనే తినివేస్తారు. పిల్లలు 
వారి త్మండులను తినివేస్తారు. అనేక విధాలుగా 
మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. చావగా మిగిలిన ప్రజలను 
నేను అన్ని దిక్కులలో చిందర వందరగా వదిలి 
వేస్తాను.” 

11నా ప్రభువెన యెహోవా ఇలా చెప్పాడు, 
“యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను 
శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను 
ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, 
నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమై న పనులు చేశావు. 
దానిని అపవీత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! 
నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం 
చూపించను. నిన్ను చూచి ను విచారపడను! 
2నగ్గరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడి 
తులా ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ 
వంతు నగరం వెలుపల యుదంలో చనిపోతారు. 
అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో 
వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ 
చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! 
అప్పుడు మాత్రమే నేను పట్ల నా కోపాన్ని ఉప 
సంహరించుకుంటాను. అప్పుడు మాత్రమే నీ ప్రజల 
పట్ల నా కోపాన్ని తగ్గించుకుంటాను. వారు నా పట్ల 
చేసిన పాపకార్యాలకే వారు శిక్షింపబడ్డారని నాకు 
తెలుసు. నేను వారి యెపె హోవాననీ వారప్పుడు తెలుసు 
కుంటారు. వారి పట్ట నాకుగల గాఢమైన ప్రేమో 








గాఢమైన (పేమ హెబ్రీ మాట ఇక్కడ (పేమ, అసహ్యత, 
కోపం, ఉత్సాహం, ఈర్ష్యవంటి గాఢమైన భావమును తెలుపు 
తుంది. 


యెహెజ్కేలు 5:14-6:14 


వల్లి నేను వారితో మాట్లాడానని కూడా వారు తెలుసు 
కుంటారు!” 

“దేవుడు ఇలా చెప్పాడు: “యెరూషలేమా, నిన్ను 
నేను నాశనం చేస్తాను. నీవు కేవలం ఒక రాళ్ల కుప్పలా 
మిగిలిపోతావు. నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను ఎగతాళి 
చేస్తారు. నీ పక్కగా వెళ్లే ప్రతివాడూ నిన్ను చూచి పరి 
హసిస్తాడు. నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను పరిహ 
సిస్తారు. కాని వారికి నీవొక గుణపాఠంలా కూడ మిగులు 
తావు. నేను నీ పట్ల కోపగించి, నిన్ను శిక్షించినట్లు 
వారు చూస్తారు. నేను మిక్కిలి కోపంగా ఉన్నాను. 


928 


నాశనం చేయబడతాయి. ఎందుకంటే, ఆ పూజా 
స్థలాలు మరెన్నడూ వినియోగింపబడకుండా వుండే 
టందుకు. ఆ బలి పీఠాలు నాశనం చేయబడతాయి. 
ప్రజలు మరెన్నడూ ఆ రోత విగ్రహాలను ఆరాధించరు. 
ఆ ధూప పీఠాలు ధ్వంసం చేయబడతాయి. మీరు 
చేసిన వస్తువులన్ని సర్వనాశనం చేయబడతాయి! "మీ 
ప్రజలు చంపబడతారు. అప్పుడు నేనే ప్రభువు 
(యెహోవానని మీరు తెలుసుకుంటారు!” 
దేవుడు ఇలా చెప్పాడు: “కాని మీలో చాలా కొద్ది 
మంది తప్పించుకునేలా నేను చేస్తాను. వారు అన్య 





నేను నిన్ను హెచ్చరించాను. యెహోవానైన నేను 
ఏమి చేస్తానో నీకు చెప్పాను! 16నీకు లభించే ఆహరాన్ని 
తీసేసి మరల మరల ఆకలిగొలిపే ఆ సమయాన్ని 
కలుగజేస్తానని చెప్పియున్నాను. నిన్ను నాశనం చేసే 
భయంకర పరిణామాలు కలుగబేస్తానని నీకు చెప్పి 
యున్నాను. ఆ కరువు పరిస్థితులు అనేకసార్లు 
వచ్చాయి. మీకు ఆహార పదార్థాలు సరఫరా కాకుండా 
చేశాను. "నేను ఆకలిని, క్రూరేమృగాలను నీ మీదను 
పంపు తాను. అవి నీ పిల్లలను చంపుతాయి. నగరమంతా 
వ్యాధులు, మరణాలు సంభవిస్తాయని నేను చెప్పి 
యున్నాను. మీ మీదికి శత్రు సెన్యాలను తెప్పించి 
యుద్దం చేయిస్తాను. యెహోవానగు నేను ఈ విష 
యాలన్నీ సంభవిస్తాయని నీకు చెప్పియున్నాను. 
అవన్నీ జరిగి తీరాయి!” 

మళ్లీ యెహోవా వాక్కు నాకు వినిపించింది. 

*ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రా 
యేలు ఎర్యతా లవ తిరిగి, నా తరపున వాటికి వ్యతిరే 
కంగా మాటాడు. 3ఆ పర్వతాలకు ఈ విషయాలు 
తెలియజెప్పు: 

“ఇశ్రాయేలు పర్వతములారా, నా ప్రభువైన 
యెహోవా నందేశాన్ని వినండి! నా ప్రభువైన 
యిహోూవా కొండలకు, పర్వతాలకు, కనుమలకు, 
లోయలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. 
చూడండి! (దేవుడనగు) నేను మీపె యుద్దానికి శత్రు 
వును రప్పిస్తున్నాను. మీ ఉన్నత స్థ సలాలు.” నేనే 
నాశనం చేస్తాను *మీ బలిపీఠాలు ముక్కలు చేయబడ 

తాయి! మీ ( ధూప వేదికలు నాశనం చేయబడతాయి. 
మీ హేయమైన విగ్రహాలముందే మీ శవాలను పడ 
వేస్తాను. 5బ్షశ్రాయేలు ప్రజల శవాలను అసహ్యమైన 
విగ్రహాల ముందు పడవేస్తాను. మీ ఎముకలను మీ 
పీఠాల చుట్టూ వెదజల్టుతాను. మీ ప్రజలెక్కడ వుంటే 
అక్కడ వాళ్ళు నాశనం చేయబడతారు. వారి నగరాలు 
రాళ్రగుట్టుల్లా మారిపోతాయి. వారి ఉన్నత స్థలాలు 





ఉన్నత స్థలాలు కొండలమీద, పర్వతాలమీద దేవున్ని 
గాని, క్షుద్ర దేవతలను గాని, ఆరాధించటానికి ఏర్పాటు 
చేసిన స్థలాలు. 


దేశాలలో స్వల్పకాలం పాటు నివసిస్తారు. వారిని నేను 
చెల్లా చెదురుచేసి, ఇతర దేశాలలో నివసించేలా ఒత్తిడి 
చేస్తాను. *అలా మిగిలిన వారు బందీ చేయబడతారు. 
వారు అన్యదేశాలలో నివసించేలా తరిమివేయబడతారు. 
కాని, అలా మిగిలిన వారు నన్ను తలచుకొంటారు. 
నేను వారి గుండెలు బద్దలయ్యేలా చేశాను. వారు 
చేసేను నాట్లు కార్యాలకు వారిని వారే అసహ్యించు 
కుంటారు. గతంలో వారు నాకు విముఖుులా, నన్ను 
వదిలిపెట్టారు. హేయమైన వారి విగ్రహాల వెంట వారు 
వరు తన భర్తను వదిలి, పరాయి పురుషుని వెంట 
బడిన స్త్రీవలె వారున్నారు. వారెన్నో భయంకరమైన 
పనులు దరు 

100వరిక్రి నేనే యెహోవానని వారు తెలుసు 
కొంటారు. నేనేదెనా చేస్తానంటే, అది చేసి తీరుతానని 
కూడా తెలుసుకొంటారు! వారికి జరిగిన కీడంతా నేనే 
జరిపించినట్టు వారు తెలుసుకొంటారు.” 

గోముల్టీ నా ప్రభుువెన యెహోవా ఇలా చెప్పాడు: 
“స్తీ చేతులు చరిచి, "నీ పాదాలను దట్టించుము. ఇశ్రా 
యేలు (ప్రజలు చేసిన ఘోరమైన చెడ్డ పనులన్నిటినీ 
విమర్శిస్తూ మాట్లాడు. వారు వ్యాధుల వల్లి, ఆకలిచేత 
చనిపోతారని వారీని హెచ్చరించు. వారు యుద్ధంలో 
చనిపోతారని తెలియజేయుము. 'దూరాన వున వారు 
రోగపిడిత్సులా చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న 
(ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను “నగరంలో 
మిగిలిన (ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు 
మాత్రమే నా కోపం తగ్గుతుంది. అప్పుడు మాత్రమే 
నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీ 
అపవిత్రమైన మీ వి(గ్రహాలముందు, వాటి బలిపీఠాల 
చుట్టూ పడిన మీ శవాలను చూచినప్పుడు మీరిది 
తెలుసుకుంటారు. ఆ శవాలు మీ ఆరాధనా స్థలాలున్న 
ప్రతిచోట - ప్రతి కొండ, పర్వతంమీద, ప్రతి పచ్చని 
చెట్టు, ఆకులున్న ప్రతి సింధూర వృక్షం (క్రంద పడి 
వుంటాయి. ఆ స్థలాలన్నిటిలో మీరు మీ బలులు 
సమర్పించారు. అవి మీ హేయమైన విగ్రహాలకు 
సుగంధ పరిమళాలు. 

కాని మీ మీదికి నా చెయ్యెత్తి, మిమ్ముల్ని నేను 
శిక్షించాను! నేను మీ దేశాన్ని నాశనం చేశాను. అది 








929 


దిబ్బాతు ఎడారి” కంబు ఎక్కువగా శూన్య ప్రదేశ 
మయ్యింది. ఇప్పుడు మీ (ప్రజలు నివసించే (ప్రతి 
చోటా నేనే యహూవానని తెలుసుకొంటారు!” 
పిమ్మట యెహోవా వాక్కు నాకు చేరింది. 
*ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభు 
వైన యెహోవా నుండి ఒక సందేశం ఉంది. అది 
ఇశ్రాయేలు దేశానికి సంబంధించినది: 





అంతం వచ్చింది. దేశం యావత్తూ నాశన 
మవుతుంది. 

3 ఇప్పుడు నీ అంతం సమీపించింది. నేను నీ పట్ల 
ఎంత కోపంగా ఉన్నానో చూపిస్తాను. నీ చెడు 
కార్యాలకు నిన్ను నేమ శిక్షిస్తాను. నీవు చేసిన 
భయీంకరమె న కు ఫలమనుభవిస్తావు. 

* నీ పట్ల నేను కనికరం చూపను. నిన్ను చూచి 
విచారీంచను. నీవు చేసిన చెడ్డకార్యాలకు నిన్ను 
నేను శిక్షిస్తున్నాను. నీవు ఘోరమైన పనులు 
చేశావు. నేను యహోవానని నీవిప్పుడు తెలుసు 
కొంటావు.” 


ర్‌ూ (మైన యిహూవా ఈ విషయాలు 
నవారు, “ఒక విపత్తు తరువాత మరొకటి వస్తుంది: 
అంతం సమీపిస్తున్నది! అవసానదశ వస్తున్నది. అది 
అతి త్వరలో సంభవిస్తుంది! “ఇశ్రాయేలులో నివ 
సిస్తున్న ప్రజలారా, హెచ్చరించే ఈల శబ్దం వింటు 
న్నారా? శత్రువు వచ్చిపడుతున్నాడు. శిక్టాకాలం అతి 
దగ్గరలో ఉంది! శత్రుసెన్యపు రణగొణ ధ్వనులు పర్వ 
తాల్గపై మరీ మరీ ఎక్కువగా వినవస్తున్నాయి. *నేనెంత 
కోపంగా వున్నానో అతి త్వరలో "మీకు నేను చూపి 
స్తాను. మీమీద నాకున్న కోపాన్నంతా చూపిస్తాను. 
మీరు చేసిన చెడు కార్యాలకు మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. 
మీరు చేసిన భయంకరమై న పనులన్నిటికీ మీరు ప్రతి 
ఫలం చెల్లించేలా చేస్తాను. *మీ పట్ల ఏ మాత్రం కని 
కరం చూపను. మిమ్ముల్ని చూచి “విచారపడను. మీర 
టువంటి భయంకరమై న పాపాలు చేశారు. నేను ప్రభు 
వైన యో హోవానని, నేనే మిమ్ముల్ని కొడతానని 
మీరు తెలుసుకుంటారు. 

19“ఆ శిక్టాకాలం సమీపించింది. హెచ్చరిక ఈల 
విన్నావా? దేవుడు సూచన చేశాడు. శిక్ష మొదలవుతూ 
ఉంది. చేతికర్ర చిగురు తొడగటం మొదలు పెట్టింది. * 





దిబ్దాతు ఎడారి బహుశః ఇది రిబ్లాతు ఎడారి కావచ్చు. 
౧ ౧ 


చేతికర్ర ... పెట్టింది ఈ వృత్తాంతము దేవుడు అహరోను 
చేతి కర్రను చిగురింప చేసిన కాలానికి సంబంధించినది 
కావచ్చు. ఆ కాలంలో కొందరు లేవీయులు మోషేమీద, 
అహరోను మీద తిరుగుబాటు చేశారు. అయితే దేవుడు ఆ 
లేవీయులను సర్వనాశనం చేసినాడు. చూడండి. సంఖ్యా. 
MOTEL, 


యెహెజ్కేలు 71-19 


అహంకారియైన రాజు (నెబుకద్నెజరు) ఇప్పటికే చాలా 
బలవంతుడేనాడు. హింసావాదియై న అతడు ఆ దుష్ట 
(ప్రజలను “శక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయే 
లులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు 
వారిలో ఒకడు కాదు. ఆ గుంపులో అతడొకడు కాదు. 
ఆ ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు. 
12“ శిక్టాకాలం దరిచేరింది. ఆ రోజు ఇక్కడే వున్నది. 
సరుకులు కొనుగోలు చేసే జనులు సంతోషపడరు. 
అమ్మకపుదారులు వారి అమ్మకాల పట్టు విచారపడరు. 
ఎందువల్లనంటే ఆ భయంకరమైన శిక్ష (ప్రతివానికి 
వస్తుంది గనుక. తమ ఆస్తిని అమ్ముకున్న* ప్రజలు, 
మరి దాని వద్దకు వెళ్లరు. పీ వ్యక్తి అయినా తప్పించుకుని 
బతికితే కూడా అతడు తన ఆస్తి వద్దకు ఎన్నడూ 
మళ్లీ వెళ్లలేడు. ఎందు వల్లనంటే, దేవుని ఈ సందేశం 
అందరికీ సంబంధించినది గనుక. అందువల్ల ఏ ఒక్క 


డెనా బతికి బయటపడినా, అది ప్రజలను సంతోష 
పెట్టలేదు. 


14“ పజలను హెచ్చరించటానికి వారు బూరలు 
ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్భులౌతారు. కాని 
వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. 
ఎందువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో ఆ సమూ 
హమంతటికీ చూపిస్తాను గనుక. శత్రువు కత్తిపట్టి 
నగరం వెలుపల కాచివున్నాడు. వ్యాధులు, కామము 
నగరం లోపల ఉన్నాయి. ఏ మనిషేగాని బయట 
తన పొలానికి వెళ్లితే వేచి వున్న శతు సె సెనికుడు 
అతన్ని చంపివేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నగరంలోనే 
వుంటే ఆకలి, వ్యాధులు అతన్ని చంపివేస్తాయి. 

కాని కొంతమంది ప్రజలు తప్పించుకుంటారు. 
అలా బతికినవారు పర్వతాలలోకి పారిపోతారు. అయినా 
వారు సంతోషంగా ఉండలేరు. వారు తమ పాపాలను 
తలచుకొని కుమిలిపోతారు. వారు ఏడ్చి, పావురాలవల 
మూలుగుతారు. ప్రజలు మిక్కిలి అలసిపోయి, 
దుఃఖించి తమ చేతులను కూడా ఎత్తలేరు. వారి కాళ్ళు 
నీళ్లలా ఉంటాయి. "వారు విషాదాన్ని సూచించే 
దుస్తులు ధరిస్తారు. వారిని భయం ఆవరిస్తుంది. ప్రతి 
ముఖంలోనూ సిగ్గు ముంచుకు రావటం చూస్తావు. 
విచారాన్ని వ్యక్తంచేస్తూ వారు తమ తలలను గొెరిగించు 
కుంటారు. "వారి వెండి విగ్రహాలను వీధుల్లో పార 
వేస్తారు. బంగారము (విగ్రహాల)ను మురికి గుడ్డల్హా 
చూస్తారు. యెహోవా తన కోపాన్ని వారిపట్ల 
చూపించినప్పుడు వారి విగ్రహాలు వారిని రక్షించలేవు 
గనుక వారలా చేస్తారు. ప్రజలను పాపమార్గంలో పడ 





తమ ఆస్తిని అమ్ముకున్న (ప్రాచీన కాలపు ఇశ్రాయేలులో 
ఆస్థి వ్యక్తికి చెందివుండేది కాదు. ఆస్థి వంశానికి చెంది 
వుంటుంది. ఏ వ్యక్తి అయినా తన ఆస్థి అమ్మితే స్వర్జోత్సవాల 
సమయంలో అది కుటుంబానికి తిరగి వచి. కాని ప్రజలు 
ఆస్థిని తిరిగి పొందరని ఇక్కడ యెహెజ్కేలు చెప్పుచున్నాడు. 


యెహెజ్కేలు 7:20-8:12 


వేయటానికి విగ్రహాలు ఒక మాయోపాయంలాంటివి. 
ఆ విగహాలు (ప్రజలకు ఆహారాన్ని ఇవ్వలేవు. వారి 
విగ్రహాలు వారి కడుపు నింపలేవు. 

20” ఆ ప్రజలు వారి విలువైన ఆభరణాలు విని 
యోగించి ఒక విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్ర 
హాన్ని చూచి వారు గర్వపడ్డారు. వారింకా భయానక 
విగ్రహాలు చేశారు. వారా హయమై న వస్తువులను 
చేశారు. కావున దేవుడనైన నేను వారిని మసిబట్టులా 
విసిరి పారవేస్తాను. 2!పరాయివారు వారిని పట్టుకునేలా 
చేస్తాను. పరాయి ప్రజలు వారిని ఎగతాళి "చేస్తారు. 
పరాయి జనులు వారిలో కొంతమందిని చంపివేస్తారు. 
మరి కొంతమందిని చెరపట్టి తీసుకొనిపోతారు. “నేను 
వారిని చూచి ముఖం తిప్పుకుంటాను. నేను వారివంక 
చూడను. పరాయి మనుష్యులు నా ఆలయాన్ని 
ధ్వంసం చేస్తారు. ఆ పవిత్ర భవనంలో రహస్య స్థానా 
లకు వెళ్లి అపవిత్ర పరుస్తారు. 

౫బందీల కొరకు సంకెళ్లు తయారుచేయి! ఎందు 
కంటే ఇతరులను చంపిన నేరానికి చాలామంది ప్రజ 
లుంటే శిక్షింఏబడతారు గనుక ఈ గొలుసులు తయారు 
చేయాలి. నగరంలో ప్రతిచోటా దౌర్జన్యం చెలరేగు 
తుంది. చోరాజ్యాల నుండి చెడ్డ వ్యక్తులను తీసుకు 
వస్తాను. ఆ చెడ్డ మనుష్యులు ఇశ్రాయేలీయుల ఇండ్రన్ని 
టినీ ఆక్రమిస్తారు. శక్తివంతుులెన మీ ప్రజలందరినీ 
గర్వించకుండా చేస్తాను. అన్యదేశీయులు మీ ఆరాధన 
స్థలాలని ్నటినీ వశపర్చుకుంటారు. 

బప ప్రజలందరూ భయంతో వణికిపోతారు. 
మీరు శాంతికోసం ఎదురుచూస్తారు. కాని అది మీకు 
లభ్యం కాదు. ఒక విషాద గాధ తరువాత మరియొకటి 
మీరు వింటారు. చెడ్డవార్తలు మినహా మరేమీ మీరు 
వినరు. మరొక ప్రవక్త కొరకు వెదికి, దర్శన విషయం 
అడుగుతారు. ఒక్కటికూడ మీకు వుండదు. యాజ 
కులు మీకు బోధించేదేమీ లేదు. పెద్దలు మీకిచ్చే 
మంచి సలహా ఏమీ వుండదు. *”చనిపోయిన ప్రజల 
కొరకు మీ రాజు దుఃఖిస్తాడు. నాయకులు విషాద 
సూచక దుస్తులు ధరిస్తారు. సామాన్య జనులు మిక్కిలి 
భయపడతారు. ఎందువల్లనంటే వారు చేసిన పనులను 
నేను తిప్పికొడతాను. నేను వారికి శిక్షను న్నిర్ణయిస్తాను. 
వారిని నేను శిక్షిస్తాను. అప్పుడా ప్రజలు నేను 
య హూవానని తెలుసుకుంటారు.” 

ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో 

కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు 
కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ 
సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున 
జరిగింది. నా (ము న యహ హోవా శక్తి అకస్మాత్తుగా 
నామీదికి వచ్చింది. “అగ్నివంటి రూపాన్నొకటి నేను 
చూశాను. అది మానవ శరీరంలా ఉంది. నడుము 
నుండి కిందికి అది అగ్నిలా కన్పించింది. నడుము 


930 


నుండి పెకి ఆ ఆకారం దేదీప్యమానంగా వెలు 
గొందుతూ, అగ్నిలో కరుగాలిన లోహంలా ఉంది. 
పిమ్మట చెయ్యి వంటిదొకటి నేను చూశాను. ఆ 
చెయ్యి నా మీదికి వచ్చి నా తలపె జుట్టుపట్టుకుంది. 
పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. ఆ దేవ 
దర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని 
వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు 
తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. 
ఆ ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన 
విగ్రహం ప్రతిష్టితమై ఉంది. “కాని ఇశ్రాయేలు దేవుని 
మహిమ అక్కడ ఉంది. ఆ మహిమ నేను కెబారు 
కాలువ వద్ద లోయలో చూసిన దర్శనంలా ఉంది. 
దేవుడు నాతో మాట్లాడుతూ, “నరపుత్రుడా, 
ఉత్తర దిశవైపు చూడు!” అన్నాడు. నేను ఉత్తరానికి 
చూశాను. అక్కడ బలిపీఠం వద్దగల ద్వారానికి ఉత్తరంగా 
దేవుడు అసూయ పడునట్లు చేసిన విగ్రహం ఉంది. 
మల్టీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, 
ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు 
చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చి 
తంగా నా ఆలయం పక్కనే నెలకొల్పారు! నీవు నాతో 
వస్తే, ఇంకా భయంకరమై న విషయాలు చూస్తావు!” 
"అందువల్ల నేను ఆవరణద్వారం వద్దకు వెళ్లాను. 
గోడలో ఒక రంధ్రాన్ని చూశాను. *దేవుడు నాతో, 
“నరపుతుడా, గోడలో ఒక రంధ్రం చెయ్యి” అని 
చెప్పాడు. కాబట్టి నేను ఆ తలుపులో ఒక రంధ్రాన్ని 
చేశాను. లోపల ఒక తలుపు కన్పించింది. 
అప్పుడు దేవుడు నాతో, “లోనికి వెళ్లి ఇక్కడ 
ప్రజలు చేస్తున్న భయంకరమై న, దుష్టమైన పనులను 
చూడు” అని అన్నాడు. 10న్రన్స లోనికి వెళ్లి చూశాను. 
అక్కడ మీరు ఊహించటానికే అసహ్యకరమైన పాముల, 
బల్టుల, |క్రిమీకీటకాదుల, ఇతర జంతువుల ప్రతిమలు, 
శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయులు ఆరా 
ధించే హేయమైన విగ్రహాలు. ఆ జంతువుల బొమ్మలు 
అన్ని గోడల మిదా చుట్టూ చెక్కబడి ఉన్నాయి! 
"అక్కడ షాఫాము* కుమారుడైన యజన్యా 
యును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు 
(నాయకులు) (ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధి 
స్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి 
ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం 
ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది. 
“అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నర 
పుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తు 
న్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు 
దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! 'మనల్ని యెహోవా 
చూడలేడు. యెహోవా ఈ దేశాన్ని వదిలేశాడు అని 





షాఫాము షాఫాను అని పాఠాంతరం. 


031 


వారిలో వారనుకుంటున్నారు.” దేవుడు మళ్లీ, “నీవు 
నాతో వస్తే, ఆ మనుష్యులు మరీ భయంకరమైన 
పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు. 
“దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని 
వెళ్లాడు. ఈ ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ 
స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూట 
క్ర దెవము తమ్మూజును” గురించి దుఃఖిస్తున్నారు! 
సొదేవృడు ఇలా అన్నాడు: “నరపుతుడా, ఈ 
భయంకరమై న విషయాలు గమనించావా? నా వెంట 
రమ్ము. నివింతకంటే ఘోరమైన విషయాలు 
చూస్తావు!” "ఆయన నన్ను యెహోవా ఆలయం 
లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. అక్కడ 
ఇరవైఐదు మంది కిందికి వంగి ఆరాధించటం చూశాను. 
వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో 
ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! 
వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. 
వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు! 
అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, 
ఇది చూశావు గదా! యూదా ప్రజలు ఈ నా ఆల 
యాన్ని అతి సామాన్యమై నదిగా భావిస్తూ, ఆలయం 
లోనే వారు చెడు పనులు కొనసాగిస్తు న్నారు.! ఈ 
దేశమంతా దౌర్దన్యంతో నిండిపోయింది. వారు నిరం 
తరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. 
చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించ 
టానికి వారు ముక్కులకు ఉంగరాలు” పెట్టుకుంటు 
న్నారు. "వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల 
ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను 
విచారించను! వారు [ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. 
కాని వారి అభ్యర్థనను నేను వినను!” 
పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియ 
మిత్సులెన నాయకులను పరిచాడు. ప్రతి నాయ 
కుడూ త్‌న్త చేతిలో ఒక విధ్వంసకర ఆయధం కలిగి 
ఉన్నాడు. 2 యు ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు 
బాటవంటు నడచి రావటం చూశాను. ఈ ద్వారం 
ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక 
మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు 





తమ్మూజు బూటకపు దైవమగు తమ్మూజు చని పోయాడని 
ప్రజలు నమ్మారు. అతని భార్య ఇష్తారు తనతో పాటు 
అందరినీ విచారించమని కోరింది. తద్వారా తన భర్తను 
తిరిగి పొందగలనని ఇష్పారు ఆశించింది. నాల్గవ నెలలో 
(జూనజూలై) రెండవ రోజున ఈ (క్రమము జరుపు 
కుంటారు. ఈ పలతమైన రోజును పురస్కరించు కొని 
ఈ నెలకు తమ్మూజు అని పేరు పెట్టారు. 


చూడు ... ఉంగరాలు తమ ముక్కులలో నరికిన రెమ్మలను 
పెట్టుకుంటున్నారు అని పాఠాంతరం. రాక్ష రెమ్మ 

(>) ms 
ముక్కుకు తగిలించుకోవటం ఆనాటి విగహారాధకుల 
ఆచారం. దాని భావం సరిగా తెలియదు. 


యెహెజ్కేలు 8:13-9:9 


నార బట్టలు* ధరించాడు. అతని నడుముకు లేఖకుని 
కలం, సిరాబుడ్డీ” వేలాడకట్టుకున్నాడు. ఈ మను 
ష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ 
నిలబడ్డారు. అవ్పుడు ఇశ్రాయేలు దేవుడై న 
యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి 
అతను ఎక్కడకు వెళ్ళాడో అక్కడికి వచ్చింది. ఆ 
తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు 
వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, 
లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు 
పిలిచింది. 

“పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, 
“యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో 
ప్రజలు చేస్తున్న భయంకరమై న పనులన్నిటికీ కలత 
చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద 
ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు. 

ోనముల్టీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, 
“మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా 
మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని 
(ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, 
పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్టులేగాని 
ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియో 
గించి నుదుటిపై గుర్తులేని (ప్రతివానిని చంపివేయండి. 
ఏ మాత్రం దీయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్టా 
జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు 





సెలబ్లండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న 
అ 





పెద్దలతోనే వారు మొదలుపెట్టారు. 

"ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడు, “ఈ 
స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని 
నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి 
నగర ప్రజలను చంపివేశారు. 

ఆ మనుష్యులు (ప్రజలను చంపటానికి వెళ్లగా, 
నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి 
ఆనించి నమస్కరించి, “నా ప్రభుువెన ఓ యెహోవా, 
యెరూషలేముపె నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు 
ఇశ్రాయేలులో 4 మిగిలి ఉన్య వారిని చంపివేయటం 
లేదు కదా!” అని అన్నాను. అది విన్న దేవుడు ఇలా 
అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా వంశాల వారు అనేక 


ఘోరపాపాలు చేశారు. ఈ దేశంలో ప్రజలు ఎక్కడ 





నార బట్టలు సామాన్యంగా యాజకులు అటువంటి బట్టులు 
ధరిస్తారు. 


లేఖకుని ... సిరాబుడ్డి లేఖకుడు అధికార సంబంధమైన 
దస్తావేజులు మొదలైన వాటిని తిరిగి వ్రాయటం, వస్తుసామ్‌ గి 
సరఫరాలను లెక్కించటం వంటి పనులు చేస్తాడు. ఎండిన 
సిరా, ఒక చక్క ఎప్పుడూ పట్టుకు తిరుగుతాడు. అవసర 
మైనప్పుడు ఎండిన సిరామీద నీటి చుక్కలు వేసి, కలంతో 
వ్రాస్తాడు. 


యెహెజ్కేలు 9:10-11:1 


బడితే అక్కడ హత్య చేయబడుతున్నారు. ఈ నగరం 
నేరాలతో నిండిపోయింది. ఎందువల్లనంటే ప్రజలు, 
“యెహోవా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు. కనుక 
మనం చేసే పనులను ఆయన చూడలేడు అని అను 
కొంటున్నారు. “కాని నేను ఏ మాతం కనికరం 
చూపను. ఈ ప్రజల పట్టు విచారించను. వారు దాన్ని 
వారి మీదకే తెచ్చుకొన్నారు. నేను కేవలం వారికి 
అర్లమై న శిక్ష విధిస్తున్నాను!” 

"పిమ్మట నారబట్టులు ధరించి కలం, సిరాబుడ్డి 
పట్టుకున్న వ్యక్తి వచ్చి, “మీ ఆజ్ఞ (ప్రకారం నేను 
అంతా చేశాను” అని అన్నాడు. 

తరువాత నేను కెరూబు దూతల తలలపె 
10 వున్న పాత్రవైపు చూశాను. అది స్వచ్చమైన 
నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం 
వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు. 
?నారబట్టలు వేనుకున్న వ్యక్తితో దేవుడు ఇలా 
అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య (ప్రాంతంలోకి 
రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే 
నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో 
పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై 
విసిరివేయి.” 

ఆ వ్యక్తి నా పక్క నుండి వెళ్లాడు. ఆ వ్యక్తి 
మేఘంలోకి (ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షీణాన 
వున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. 
మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది. “పిమ్మట 
దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి 
పెకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి 
ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. 
యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవ 
రించింది. ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని 
వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడై న 
దేవుడు మాట్టాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి 
స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా 
దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది. 

6నారబట్టులు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ 
ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి 
స్ట్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. 
కావున ఆ వ్యక్తి ఒక చక్రం పక్కగా నిలబడ్డాడు. ”కెరూబు 
లలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే 
నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. 
దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. *(కెరూబుల 
రెక్కల కింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.) 

అక్కడ నాలుగు చక్రాలున్నట్టు నేనప్పుడు 
చూశాను. ప్రతి కెరూబుల పక్క ఒక చక్రం చొప్పున 
ఉన్నాయి. చక్రాలు స్వచ్చమై న విలువైన రాయిగా 
కనిపించాయి. మొత్తం నాలుగు చక్రాలున్నాయి. 
అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి 





932 


యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి. ''కదిలినప్పుడు 
ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనై నా వెళ్ళగలిగినవి. 
కాని కెరూబులు కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు 
కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి 
వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు. 
“వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల 
మీద, చేతుల మీద, వారి రెక్కల మీద, వారి చక్రాల 
మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద 
కన్నులున్నాయి! నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే 
“చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు. 

1115 ప్రత్రి 'కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. 
మొదటి ముఖం కెరూబు ముఖం.” రెండవ ముఖం 
మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది 
గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ 
వద్ద దర్శనంలో చూచిన జీవులే. పిమ్మట కెరూబు 
గాలిలోకి పెకి లేచారు. వాటితోపాటు చక్రాలు 
లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరి 
నప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు. 'కెరూ 
బులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో 
వెళ్ళాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు 
చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ 
జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది. 

“తరువాత యెహోవా మహిమ ఆలయ గుమ్మం 
మీది నుండి పెకిలేచి, కెరూబుల మీదికి వచ్చి ఆగింది. 
(అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి 
ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం 
నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత 
వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రా 
యేలు దేవుని మహిమ గాలిలో వారిపె నిలిచింది. 

2అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన 
ఇశ్రాయేలు దేవుని మహిమ కింద ఉన్న జీవులను 
గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ జీవులే కెరూబు దూతలని 
నేను తెలునుకొన్నాను. *వ్రతి జీవికీ నాలుగు 
ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతు 
లను పోలినటువంటిీవి వాటి రెక్కల కింద ఉన్నాయి. 
22కెరూబుల ముఖాలు నేను కెబారు కాలువ వద్ద 
దర్శించిన జీవుల ముఖాల మాదిరిగానే ఉన్నాయి. 
అవన్నీ అవి పోయే దిక్కు వైపే తిన్నగా చూస్తూ 
ఉన్నాయి. 

1 1 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా 

ఆలయపు తూర్చుద్వారం వద్దకు తీసుకొని 
వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం 
తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవై ఐదు మంది 
మనుష్యులున్నట్లు నేను చూశాను. 





అజూరు 
జ 





కెరూబు ముఖం గిత్తదూడ ముఖం. యెహెజ్కేలు. 1:10 
లో వివరించబడింది. యెహెజ్కేలు. 10:22 చూడండి. 


933 


కుమారుడై న యజన్యా వారితోవున్నాడు. బెనాయా 
కుమారుడు పలట్యూ కూడా అక్కడ వున్నాడు. 
'పెలట్యా ఆ ప జలకు నాయకుడుగా ఉండను. 

పిమ్మట దేవుడు నాతో ఇలా అన్నాడు: “నర 
పుత్రుడా, ఈ నగరానికి కీడు మూడే పథకాలు వేసేవారు 
వీరే. ప్రజలు చెడు కార్యాలు చేయటానికి వీరు నిత్యం 
(ప్రోత్సహిస్తారు. ఈ మనుష్యులు, “మా ఇండ్లు మేము 
త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో 
మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!” 
అని అంటున్నారు. *వారీ అబద్దాలు చెపుతున్నారు. 
కావున నీవు నా తరపున ప్రజలతో మాట్లాడాలి. ఓ 
నరపుత్రుడా, నీవు వెళ్లి ప్రజలకు భవిష్యత్తు యొక్క 
నిజాలను ప్రకటించు.” 

ఆ తరువాత యెహోవా ఆత్మ నా మీదికి 
వచ్చింది. దేవుడు ఇలా చెప్పాడు: “యెహోవా ఈ 
మాట చెప్పాడని వారికి తెలియజేయి: ఇశ్రాయేలు 
వంశీయులారా, మీరు పెద్ద పెద్ద విషయాలు చేయ 
పూనుకొంటున్నారు. కాని మీరు ఏమి ఆలో చిస్తు 
న్నారో నాకు తెలుసు! “మీరీ నగరంలో అనేక మందిని 
చంపివేశారు. వీధులన్నిటినీ మీరు శవాలతో నింపి 


యెహెజ్కేలు 11:2-24 


కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. 
ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ దేశా 
న్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు 
నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. 
ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసి 
స్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. 
కాని “యెరూషలేములో ఉంటున్న జనులు యెహో 
వాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వ 
బడింది.” ఇది మాది అని అంటున్నారు. 

కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ 
జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున 
దేమంటే, “నా (ప్రజలను దూరదేశాలకు తరలిపోయేలా 
నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో 
నివసించేలా వారిని చెల్లాచెదురు చేశాను. అయినా 
వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనె 
వారి ఆలయమై ఉంటాను. ''కావున వారీ ప్రభువెన 
యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ 
ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని "అనేకదేశాలకు 
చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా 
దేశాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు 





వేశారు. "ఇప్పుడు మన ప్రభువెన యెహోవా చెపు 
తున్నదేమంటే, ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ 
కుండ. కాని అతడు (నెబుకద్నెజరు) వచ్చి ఈ సురక్షిత 
మైన కుండలో నుండీ మిమ్మల్ని తీసుకొనిపోతాడు! 
మీరు కత్తికి భయపడుతున్నారు. కాని మీ మీదికి 
నేను కత్తిని తీసుకువస్తున్నాను! మన ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కావున అవి 
నెరవేరితీరుతాయి! 

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ 
నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. 
మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని 
శిక్షిస్తాను! 0మీరు కత్తికి గురియై చనిపోతారు. నేను 
మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. తద్వారా 
మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకొంటారు. 
నేనే యహూవాను. 11అవును. ఈ నగరం వంట 
పాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం! 
మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. అప్పుడు 
నేనే యోహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు 
భగ్నపర్చింది నా ధర్మాన్నే! మీరు నా ఆజ్ఞలను శిరసావ 
హించలేదు. మీ చుట్టూ వున్న దేశాల (ప్రజల మాదిరిగానే 
మీరూ జీవించటానికి నిర్ణయించు కున్నారు.” 

13నేన్లు దేవుని తరపున మాట్లాడటం పూర్తిచేసిన 
వెంటనే బెనాయా కుమారుడై న పెలట్యా చని 
పోయాడు! నేను వెంటనే సాష్టాంగపడి, నా శిరస్సు 
భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను: 
“నా ప్రభువెన ఓ యో హోవా, నీవు ఇశ్రాయేలులో 
మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబో 
తున్నావు!” 


దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను! నా ప్రజలు తిరిగి 
వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్ర, మైన 
విగృహాలన్నింటినీ నాశనం చేస్తారు. నేను వారందరినీ 
చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం 
కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. 
రాతి గుండెను వెలికితీసి, దాని స్థానంలో స్పందించే 
గుండెను అమర్చుతాను. 29అప్పుడు వారు నా ధర్మా 
లను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను 
వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా 
నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.” 
*1దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు 
వారి హృదయాలు ఆ భయంకరమై న, హేయమైన 
విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన 
దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభుువెన 
యెహోవా ఆ మాటలు చెప్పాడు. 22పిమ్ముట కెరూ 
బులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. 
చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ 
వారిపైన ఉంది. 23య్రేహోవా మహిమ గాలిలోకి లేచి 
యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు 
తూర్పున వున్న కొండో మీద దేవుడు ఒక్క క్షణం 
ఆగాడు. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మరీ 
బబులోను (బాబిలోనియాకు తీసుకొని వచ్చింది. 
అది నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్ల 
గొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చింది. ఆ దర్శ 
నంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను 





యెరూషలేముకు ... కొండ ఇది ఒలీవల కొండ. 


యెహెజ్కేలు 11:25-12:22 


వదిలి వెళ్లింది. అవన్నీ నేను దర్శనంలో చూశాను. 
25కి పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) (ప్రజలతో 
నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని 
విషయాల "గురించీ వారికి చెప్పాను. 

తరువాత యిహూవా వాక్కు నాకు విన 
l2.. ఆయన ఇలా అన్నాడు: “నర 
పుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య వున్నావు. 
వారు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వుంటున్నారు. 
నేను వారి కొరకు చేసిన పనులను చూడటానికి వారికి 
కళ్ళున్నాయి. అయినా వాటినివారు చూడలేరు. వారిని 
నేను చేయమని చెప్పిన విషయాలను వినటానికి వారికి 
చవులున్నాయి. అయినా వారు నా ఆజ్ఞలను వినరు. 
ఎందువల్లనంటే వారు తిరుగుబాటుదారులు. “కావున, 
నరపుతుడా, నీ సామాన్లు సర్దుకో. నీవొక సుదూర 
దేశానికి పోతున్నట్టు నటించు. ప్రజలిదంతా చూసేలా 
నీవు చేయాలి. బహుశః వారు నిన్ను చూడవచ్చు. 
కాని వారు మిక్కిలి తిరుగుబాటుదారులు. 

4 పజలు నిన్ను చూసే విధంగా నీ సామాన్లు 
పగటిపూట బయటకు తీసుకొని వెళ్ళు. మళ్లీ 
సాయంత్రం నీవొక బందీవలె దూరదేశానికి వెళ్తున్నట్టు 
(ప్రవర్తించు. మల్లీ ఆ జనులు గమనిస్తూ వుండగా 
గోడకు కన్నం పెట్టి, దాని గుండా నీవు బయటికి 
వెళ్ళు. “రాత్రిపూట నీ సామాను సంచి భుజం మీద 
వేసుకొని బయలుదేరు. నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావో 
నీకే తెలియని విధంగా నీ ముఖాన్ని కప్పుకోవాఠి. 
జనులు నిన్ను గమనించేటందుకు నీవీ పనులు 
చేయాలి. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఒక 
ఆదర్శంగా నేను నిన్ను వినియోగించు కుంటు 
న్నాను!” 

“కావున నేను (యెహెజ్కేలు) యెహోవా ఆజ్ఞ 
(ప్రకారం చేశాను. పగటివేళ నా సంచులు తీసుకొని 
నేనొక దూరదేశానికి వెళ్లిపోతున్నట్లు నటించాను. ఆ 
సాయంత్రం నా చేతులతో గోడకు కన్నం వేశాను. 
రాత్రివేళ నా సంచి చంకకు తగిలించుకొని బయలు 
దేరాను. ఈ పనులన్నీ ప్రజలు గమనించే విధంగా 
చేశాను. 

మరునాటి ఉదయం యెహోవా వాక్కు నాకు 
వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 నరపుత్రుడా, 
ఇశ్రాయేలీయులై న ఆ తిరుగుబాటుదారులు నీవు ఏమి 
చేస్తున్నావని నిన్ను అడిగారా? వారి ప్రభువగు 
యెహోవా ఈ విషయాలు చెప్పాడని తెలియజేయి. 
ఈ విషాద సమాచారం యెరూషలేము నాయకునకు 
(పాలకుడు), అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీయులంద 
రికీ నంబంధించినది. "మీ అందరికీ నేను 
(యెహెజ్కేలు) ఒక ఆదర్శం అనీ, నేను చేసి చూపించి 
నవి మీకు తప్పక జరుగుతాయని చెప్పుము. మీరు 
తప్పక దూరదేశాలకు బలవంతాన బందీలుగా తీసుకొని 








934 


పోబడతారు. మీ నాయకుడు (పాలకుడు) రాత్రి 
పూట గోడకు కన్నం వేసి దొంగచాటుగా బయటకు 
పారిపోతాడు. ప్రజలతనిని గుర్తు పట్టకుండా, అతడు 
తన ముఖాన్ని కప్పుకుంటాడు. అతడెక్కడికి వెళ్ళు 
చున్నాడో అతని కన్నులు చూడలేవు. అతడు 
తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను 
(దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో 
చిక్కుకుంటాడు. నేనతనిని కల్టీయుల రాజ్యమైన 
బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని 
అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. 
శత్రువు అతని కన్నులను పీకి గుడ్జివాణ్ణి చేస్తాడు 
అప్పుడు అక్కడ అతడు చనిపాతాడు. రాజ వంశీ 
యులను ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యదేశాలలో 
నివసించేలా వారిని ఒత్తిడి చేస్తాను. అతని సైన్యాన్ని 
చెల్లా చెదురు చేస్తాను. శత్రు సైన్యాలు వారిని తరిమి 
కొడతాయి. 

(అప్పుడా ప్రజలు నేను యెహోవాను అని 
తెలుసుకొంటారు. నేనే వారిని అన్యదేశాలలో విసిరి 
వేశానని తెలుసుకొంటారు. ఇతర దేశాలకు పోయేలా 
వారిని నేనే ఒత్తిడి చేశానని తెలుసుకొంటారు. 

1రోక్రాని కొద్దిమంది ప్రజలను మాతం బతక 
నిస్తాను. రోగాలవల్ల గాని, ఆకలిచేత గాని లేక యుద్ధం 
వల్లగాని వారు చనిపోరు. వారు నాపట్ల చేసిన భయంకర 
నేరాలను గురించి ఇతర ప్రజలకు తెలియజెప్పటానికి 
గాను వారిని నేను బతకనిస్తాను. పిమ్మట వారు నేను 
యెహోవానని తెలుసుకొంటారు.” 

"ఆ పిమ్మట మళ్లీ యెహోవా వాక్కు నాకు 
వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: !“నరపుత్రుడా, 
నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు 
ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరు 
తాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్టు, భయపడు 
తున్నట్టు ప్రవర్తించాలి. ఈ విషయాలు నీవు 
సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: 
"యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర 
(ప్రాంతాల ప్రజలకు మన ప్రభువెన యెహోవా చెపు 
తున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు 
మిక్కిలి కలత చెందుతారు. మీరు నీరు తాగేటప్పుడు 
భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో 
అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! 
అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా 
కరంగా ప్రవర్తిస్తాడు. 

2క్సీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసి 
స్తున్నారు. కాని ఆ నగరాలన్నీ నాశనం చేయబడ 
తాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడు 
తుంది! అప్పుడు నేనే యహోవానని మీరు 
గుర్తిస్తారు.” ?'యెహోవా వాక్కు నాకు మరల విన 
వచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, 





9౩35 


ఇశ్రాయేలును గురించి ఎందుకు ఈ పాట పాడు 
కుంటారు?" 


ఆపద త్వరలో రాదు, దర్శనాలు నిజం కావు. 


23“ వార్రి ప్రభ్గువన యెహోవా ఆ పాటను ఆపు 
చేయిస్తాడని ప్రజలకు చెప్పు. ఇశ్రాయేలును గురించి 
ఆ మాటలు వారిక ఎన్నడూ పలుకరు. ఇప్పుడు వారీ 
పాటపాడతారు. 


ఆపద ముంచుకు వస్తూ ఉంది, స్వప్న దర్శనా 
లన్నీ నిజమై తీరుతాయి. 


౫“నిజానికి ఇకమీదట ఇశ్రాయేలులో అసత్య దర్శ 
నాలు ఉండవు. నిజం కాని భవిష్యత్తును చెప్పే తాంత్రి 
కులు మరి ఉండబోరు. ఎందువల్లనంటే, నేనే 
యెహోవాను. నేను చెప్పదలచుకున్నది స ష్షంగా 
చెప్పి తీరుతాను. అది తప్పక జరిగి తీరుతుంది! నేను 
కాలయాపన చేయను. ఆ కష్టాలు త్వరలో మీ కాలం 
లోనే రాబోతున్నాయి. ఓ తిరుగుబాటు ప్రజలారా, 
నేను ఏదైనా చెప్పితే అది జరిగేలా చేస్తాను.” ఇవీనా 
ప్రభువెన యెహావా చెప్పిన మాటలు. 

శోముల్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. 
ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నేను నీకిచ్చిన 
దర్శనాలు భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని 
ఇశ్రాయేలు ప్రజలు అనుకొంటున్నారు. ఇప్పటి నుంచి 
చాలా సంవత్సరాల తరువాత జరుగబోయే విషయా 
లను గురించి నీవు మాట్లాడుతున్నావని వారనుకుంటు 
న్నారు. %కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, 
నా ప్రభుువెన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: 





యెహెజ్కేలు 12:23-13:14 


వారిన నగర గోడల వద్ద నీవు సైనికులను కాపలా 
వుంచలేదు. ఇశ్రాయేలు "వంశాన్ని కాపాడటానికి నీవు 
గోడలను నిర్మించలేదు. కావున యెహోవాకు 
మిమ్మల్ని శిక్షించే రోజు వచ్చినప్పుడు, నీవు 
యుద్దంలో పరాజలయరి పొందుతావు! 

రో వాంగ ప్రవక్తలు తమకు దర్శనాలు కలిగాయని 
అన్నారు. కొన్ని తంత్రాలు చేసి వారు చెప్పిన విష 
యాలు జరుగుతాయని అన్నారు. కాని వారు అబద్ధ 
మాడారు. వారిని యెహోవాయే పంపినట్టు వారు 
చెప్పారు. అదికూడా అబద్ధమే. వారి అబద్ధాలు నిజ 
మవ్వాలని వారింకా ఎదురు చూస్తూనే వున్నారు. 

గౌదొంగ ప్రవక్తలారా, మీరు చూసిన దర్శనాలు 
నిజం కావు. మీరు తంత్రాలు జరిపి, అనేక విషయాలు 
జరుగుతాయని చెప్పారు. కాని మీరు చెప్పింది అబద్ధం! 
యెహోవా ఆ విషయాలు చెప్పాడని మీరు ప్రక 
టించారు. కాని నేను మీతో మాట్లాడలేదు.” 

కికావున ఇప్పుడు నా ప్రభ్గువన యా హూవా నిజంగా 
మాట్లాడతాడు! ఆయన చేప్పేనదేమంటే, “మీరు 
అబద్ధమాడారు. సత్యదూరమై న దర్శనాలను మీరు 
చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు మీకు 
వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. యెహోవా ఇంకా ఇలా 
చెప్పాడు, “అబద్ధపు దర్శనాలను చూచి, అబద్దాలు 
చెప్పిన ప్రవక్తలను నేను శిక్షిస్తాను. వారిని నా ప్రజల 
మధ్యనుండి తొలగిస్తాను. వారి పేరు ఇశ్రాయేలు వంశా 
వళిలో ఉండవు. వారు మరెన్నటికీ ఇశ్రాయేలు రాజ్యా 
నికి తిరిగిరారు. అప్పుడు మీ ప్రభువగు యెహోవాను 
నేనే అని మీరు తెలుసుకుంటారు! 

1“ఆ బూటకపు ప్రవక్తలు పదే పదే నా ప్రజలకు 
అబద్దాలు చెప్పారు. శాంతి విలసిల్దుతుందని ఆ ప్రవక్తలు 





నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేన్నదైనా 
జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!” 
నా ప్రభ్గువన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 
1 మరొకసారి యెహోవా వాక్కు నాకం 
వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 
పోనరపుత్రుడా, నీవు నా తరపున ఇశ్రాయేలు ప్రవక్త 
లతో మాట్లాడాలి. ఆ ప్రవక్తలు వాస్తవానికి నా తరపున 
మాట్లాడటం లేదు. ఆ ప్రవక్తలు తాము చెప్పదలచు 
కొన్న విషయాలే చెప్పుచున్నారు. కావున నీవు వారితో 
మాట్లడవలెను. వారికి ఈ విషయాలు చెప్పు: 
“యెహౌవా నుండి వచ్చిన వర్తమానం వినండి! *నా 
(ప్రభువెన యె హూవా ఈ విషయాలు చెబుతున్నాడు. 
దుష్ట ప్రవక్తలగు మీకు కీడు మూడుతుంది. మీరు మీ 
ఆత్మలనే అనుసరిస్తున్నారు. మీరు స్వప్న దర్శనాలలో 
చూసిన వాస్తవాలను ప్రజలకు చెప్పుటలేదు. 
హో ఇశ్రాయేలూ! నీ ప్రవక్తలు, పాడుబడిన 
ఇండ్లలో పరుగెత్తే గుంట నక్కల్లా వుంటారు. *బీటలు 


చెప్పారు. కాని శాంతి లేదు. గోడలు కట్టుదిట్టం ఛైసి 
ప్రజలు యుద్ధానికి సిద్ధపడవలసి ఉంది. అయితే వారు 
పగిలిన గోడలమీద పలుచని పూత మాత్రం పూస్తు 
న్నారు. పగుళ్లకు బంకమట్టి వ్రాస్తున్నారు. నేను 
వారి మీదికి తీవ్రమై న వడగండ్ల వాన (శత్రు సెన్యం) 
పంపుతానని నీవు వారికి చెప్పు. పెనుగాలి వీస్తుంది. 
తుఫాను వస్తుంది. అప్పుడు ఆ గోడ కూలిపోతుంది. 
గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, “మీరు 
గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?” అని 
అడుగుతారు. నా ప్రభ్గువన యెహోవా ఇలా చెప్పు 
తున్నాడు, “నేను కోపంగా వున్నాను. మీ మీదికి నేనొక 
తుఫాను పంపుతాను. నేను కోపగించివున్నాను. మీ 
మీదికి జడివాన పంపుతాను. నేను కోపంగావున్నాను. 
ఆకాశాన్నుండి వడగండ్లు పడేలా చేసి మిమ్మల్ని సర్వ 
నాశనం చేస్తాను! '4గేడమీద మీరు పలుచనై న బంక 
మట్టి పులిమారు. కాని నేను మొత్తం గోడనే నాశనం 
చేస్తాను. దానిని కూలగొడతాను. ఆ గోడ మీ మీద 


యెహెజ్కేలు 13:15-14:9 


పడుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు 
గుర్తిస్తారు. గోడమీద, ఆ గోడకు పూత పూసిన 
వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, 
“గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు 
అని నేనంటాను. 

15 క్క విషయాలన్నీ ఇశ్రాయేలులో వున్న దొంగ 
ప్రవక్తలకు సంభవిస్తాయి. ఆ ప్రవక్తలు యెరూషలేము 
ప్రజలతో మాట్లాడుతూ, శాంతి నెలకొంటుందని 
అంటారు. కాని శాంతి లేదు.” ఈ విషయాలన్నీ నా 
ప్రభ్గువన యెహోవా చెప్పాడు. 

దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, 
ఇశ్రాయేలులో స్త్రీ ప్రవక్తల విషయం చూడు. ఈ 
ఆడ ప్రవక్తలు నా తరపున మాట్లాడరు. వారు చెప్ప 
దలచుకొన్నవే వారు చెప్పుతారు. కావున నీవు నా 
పక్షాన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వారికి నీవు ఈ 
విషయాలు చెప్పాలి. నా ప్రభ్గువన యెహోవా ఈ 
రకంగా చెపుతున్నాడు, ఓ స్త్రీలారా, మీకు కీడు జరుగు 
తుంది. (ప్రజలు వారి చేతులమీద ధరించటానికి మీరు 
గుడ్డలతో కంకణాలు కుడతారు. (ప్రజలకు కావలసిన 
రకరకాల తలమునుగులు (ప్రత్యేకంగా తయారు 
చేస్తారు. అవన్నీ ప్రజల జీవితాలను కట్టుబాట్లలో వుంచే 
మహిమగల వస్తువులని మీరు చెబుతున్నారు. మీ 
బ్రతుకుదెరువు కోసం ప్రజలను మీ వలలలో వేసు 
కొంటున్నారు! నేను ముఖ్యుడను కానని ప్రజలు 
నమ్మేలా వారిని మీరు మభ్యపెడుతున్నారు. గుప్పెడు 
గింజల కోసం, పష్టైడు అన్నం కోసం మీరీ పనులన్నీ 
చేస్తూ ప్రజలను నాకు వ్యతిరేకులుగా చేస్తున్నారు. 
నా ప్రజలకు మీరు అబద్దాలు చెబుతున్నారు. ప్రజలు 
కూడా అబద్దాలు వినటానికే ఇష్టపడుతున్నారు. బతక 
వలసిన (ప్రజలను మీరు చంపుతున్నారు. చావవలసిన 
మనుష్యులను మీరు జీవించేలా చేస్తున్నారు. కావున 
ప్రభువెన యెహోవా ఈలాగు చెపుతున్నాడు, మీరు 
బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటు 
న్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ 
కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. 
అప్పుడు (ప్రజలు మీ నుండి విముక్తి పొందుతారు. 
పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు 
వుంటారు! *నేను వారి ముసుగులను చించివేస్తాను. 
మీ దుష్టశక్తి నుండి నా ప్రజలను కాపాడతాను. మీ 
బోను నుండి ఆ ప్రజలు తప్పించుకుంటారు. నేనే 
యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు. 

22 పవక్తలైన మీరు అసత్యాలు చెబుతున్నారు. 
మీ అబద్దాలు మంచి వ్యక్తులకు బాధ కలుగజేస్తాయి. 
మంచి (ప్రజలను బాధించటం నాకు ఇష్టంలేని పని! 
దుష్ట జనాన్ని మీరు బలపర్చి, వారిని (ప్రోత్సహిస్తారు. 
వారి నడవడికను మార్చుకోమని మీరు వారికి చెప్పరు. 
మీరు వారి (ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నించరు! 


936 


బోకావున ఇక మీదట మీరు పనికిరాని దర్శనాలను 
చూడరు. మీరిక ఎంతమాత్రం గారడీలు చేయరు. మీ 
శక్తుల నుండి నా ప్రజలను నేను రక్షిస్తాను. అప్పుడు 
మీరు నన్ను యెహోవా అని తెలుసుకొంటారు.” 
14 యలు పెద్దలలో కొంతమంది నా వద్దకు 
వచ్చా ధ్‌: వారు నాతో మాట్లాడాలని నొవద్ద 
ప 2ఆ సమయంలో యెహోవా వాకు_ 
నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. 
ఫనరప్పుతుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని 
వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి 
వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన 
విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి 
కారణమై న వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ 
విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల 
వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? 
వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం 
లేదు! *అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. 
అది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు 
వారికి చెప్పాలి, “నా ప్రభువెన యెహోవా ఇలా అంటు 
న్నాడు: ఇశ్రాయిలుకు చెందిన వాడవ్లడైనా ఒక ప్రవక్త 
వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి 
సమాధానం చెప్పడు. న్నాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు 
సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన 'హేయమైన వ్మిగహా 
లను కలిగివున్నా, తన పాపాలకు కారణమై న వస్తు 
వులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, 
నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర, విగ్రహా 
లున్నా నేనతనితో మాట్లాడతాను. * ఎందుకనగా నేను 
వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచ 
మైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, 
నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.” 
రోకావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు 
చెప్పు. వారితో ఇలా అనాలి, "నా ప్రభ్గువన యెహోవా 
వమ చెబుతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ 
అపవిత్ర, విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు 
దేవుళ్ళ నుండి దూరంకండి. 7ఏ ఇశ్రాయేలీయుడు 
గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశీయుడుగాని నా 
వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధాన మిస్తాను. 
అతను అపవిత్ర, విగ్రహాలను కలిగియున్నా, తను 
పాపాలు చేయటానికి కారకమై న వస్తువులను అతను 
దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి 
నేను సమాధాన మిస్తాను. నేను వారికిచ్చే సమాధాన 
మిది: *నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని 
నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా 
మిగులుతాడు. (ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా 
ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు 
నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు! *ఏ 
ప్రవక్తయేగాని మూర్ధంగా తన స్వంత సమాధానమిస్తే, 





037 


అతడెంత మూర్చుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి 
వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనిని నాశనం 
చేసి, నా Bas ఇశ్రాయేలీయుల నుండి అతనిని 
తొలగిస్తాను. కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, 
సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియ 
వుతారు. ఎందుకంటే, దానివల్ల ఆ (ప్రవక్తలు నా 
ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. 
తద్వారా, నా (ప్రజలు వారి పాపాలలో అపవిత్రము 
కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక 
ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.” ఈ 
విషయాలన్నీ ప్రభ్గువన యెహోవా చెప్పాడు. 

"పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి విని 
పించింది. ఆయన ఇలా చెప్పాడు, గోనరపుత్రుడా, 
నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్న 
యినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను 
నిలిపి వేస్తాను. వారికి కరువు కాలం రప్పించి, ఆ దేశ 
జనాభాని పశుసంపదను తొలగిస్తాను. *ఆ దేశంలో 
సోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ 
దానిని నేను శిక్షిస్తాను. ఆ మనుష్యులు వారి మంచితనం 
చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. కాని మొత్తం 
దేశాన్ని వారు రక్షించలేరు.” నా ప్రభ్గువన యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు. 

దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, 
నేను ఆ రాజ్యానికి కూర మృగాలను పంపవచ్చు. ఆ 
జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ కూర 
మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ 
ప్రయాణం చేయరు. ఒకవేళ ఆ దేశంలో నోవహు, 
దానియేలు, యోబు నివసిస్తూవుంటే ఆ ముగ్గురు 
మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మను 
ష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ 
ప్రమాణంగా వారు ఇతరుల (ప్రాణాలను గాని, కనీసం 
వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని 
నిశ్చయంగా చెబుతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం 
చేయబడుతుంది!” నా ప్రభువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

“దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను 
శత్రుసెన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు 
ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న "మనుష్యు 
లను, జంతువులను తొలగించి వేస్తాను. నోవహు, 
దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు 
మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మను 
ష్యులూ వారి [ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, 





నోవహ్కు దానియేలు, యోబు ఈ ముగ్గురు (ప్రాచీన 
కాలపు మనుష్యులు. వీరు మంచితనానికి, తెలివి తేటలకు 
ప్రసిద్ధి చెందినవారు. నోవహు, యోబులకు చెందిన కథలు 
బైబిలు గంథలో ఉన్నాయి. దానియేలును గురించిన కథలు 
రాస్‌షామా రచనల్లో లభ్యమవుతాయి. 


యెహెజ్కేలు 14:10-15:4 


నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల (ప్రాణాలను గాని, 
తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని 
కాపాడలేరని చెబుతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం 
చేయబడుతుంది!” నా ప్రభువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

సీదేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం 
మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ 
ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యం 
నుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి 
వేస్తాను. ఒకవేళ నోవహు, దానియేలు, యోబు 
అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను 
రక్షిస్తాను. ఎందువల్లనంటే వారు మంచి వ్యక్తులు. ఆ 
ముగ్గురూ తమ (ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, 
నా ఆత్మ సాక్షిగా వారు ఇతర (ప్రజలను గాని, వారి 
స్వంత కొడుకులను, కుమార్తెలను గాని రక్షించలేరు!” 
నా 'ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు “చెప్పాడు. 

ముల్‌ నా ప్రభువెన యెహోవా ఈ విధంగా 
చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారు 
ణంగా వుంటుందో ఆలోచించు. ఆ “నాలుగు రకాల 
శిక్లలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం 
మీదికి శత్రుసెన్యాలను, కామాన్ని, రోగాలను, కూర 
మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, 
పశువులను అందరినీ తొలగిస్తాను! *కొంతమంది 
ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు 
తమ కుమారులను, కుమార్తెలను తీనుకాని నీ 
సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో 
నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము 
మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి 
అవి వారికి తగినవేనని నీవనుకుంటావు. *నీవు వారి 
జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. 
నేనా (ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు 
నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువెన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 
1 మరల దేవుని వాక్కు నాకు వినవచ్చింది. 

ఆయన ఇలా అన్నాడు: ఓ నరపుత్రుడా, 

అడవిలో నరికి తెచ్చిన చిన్న కొమ్మల కన్నా ద్రాక్షా 
తీగ పుల్లలు ఏమైనా మిన్నవయినవా కాదు! *ేద్రాక్షా 
తోటలోనుంచి తెచ్చిన పుల్లలను ఏ పన్నికెనా నీవు 
వినియాగించగలవా? లేదు! ఆ కబ్బను పాత్రలు 
తగిలించేరాటలకై నా నీవు వినియోగించగలవా? లేదు! 
“ పజలా పుల్లలను కేవలం నిప్పులో వేస్తారు. కొన్ని 
పుల్లలు రెండు చివరలా మండుతూ మధ్య భాగం పొగ 
కమ్మి నల్లబడతాయి. అంతేగాని పుల్లలు పూర్తిగా తగుల 
"బడవు. ఆ సగం కాలిన పుల్లతో నీవేమై నా చేయగలవా? 








ద్రాక్ష తోట అనేక పర్యాయాలు ఇశ్రాయేలును దేవుని 
యొక్క ద్రాక్షతోట అని పిలిచారు. 


యెహెజ్కేలు 15:5-16:19 


ఆ పుల్ల కాలక ముందు దానితో నీవు ఏమీ 
చేయలేకపోతే, నిజానికి అది కాలిన తరువాత దానితో 
నీవు ఏమి చేయగలవు! “కావున (దాకా తోటలో 
తెచ్చిన పుల్లలూ కేవలం అడవిలో తెచ్చిన పుల్లల 
మాదిరే వుంటాయి. (ప్రజలా పుల్లలను నిప్పులో 
వేస్తారు. నిప్పు వాటిని కాల్చివేస్తుంది. అదేరకంగా, 
యెరూషలేములో నివసిస్తున్న (ప్రజలను నేను అగ్నిలో 
పడవేస్తాను!” నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. “ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో 
కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు 
శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయ 
బడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. 
ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసు 
"కుంటావు! ప్రజలు బూటకపు దేవుళ్లను ఆరాధించే 
నిమిత్తం నన్ను వదిలిపెట్టిన కారణంగా, నేను ఆ 
రాజ్యాన్ని నాశనం చేస్తాను.” నా ప్రభుువెన యెహోవా 
ఆ విషయాలు చెప్పాడు. 
16 మరో పర్యాయం యెహోవా వాక్కు నాకు 
వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 
పోనరపుతుడా, యెరూషలేము ప్రజలకు వారు చేసిన 
భయంకర నేరాల విషయం తెలియజెప్పు. “నీవు ఇలా 
చెప్పాలి, “యెరూషలేముకు నా ప్రభ్గువన యెహోవా 
ఈ విషయాలు చెప్పుతున్నాడు: నీ చరిత్రవెపు ఒకసారి 
చూడు. నీవు కనానులో జన్మించావు. నీ తండ్రి అమోరీ 
యుడు. నీ తల్లి హిత్తీయురాలు. *యెరూషలేమా, 
నీవు పుట్టిన రోజున నీ బొడ్డు కోయటానికి ఒక్కరు 
కూడా లేరు. నిన్ను శుభ్రపర్చటానికి నీ మీద ఎవ్వరూ 
ఉప్పు పెట్టి స్నానం చేయించలేదు. నీకు ఎవ్వరూ 
పొత్తిగుడ్డలు చుట్టులేదు. *యెరూషలేమా, నీవు 
అప్పుడు ఒంటరిదానవు. నీ కొరకు ఎవ్వరూ బాధ 
పడలేదు. నిన్ను గూర్చి ఎవ్వరూ శ్రద్ద తీసుకోలేదు. 
యెరూషలేమా, నీవు పుట్టిన రోజునే స్స్‌ తల్లిదండ్రులు 
నిన్ను పొలాల్లో పారవేశారు. నీవు అప్పటికి ఇంకా 
రక్తంతోను, మావితోను కప్పబడి ఉన్నావు. 
అప్పుడు నేను (దేవుడు) అటుగా వెళ్లు 
చున్నాను. నీవు రక్తంలో తన్నుకుంటూ అక్కడ 
పడివుండటం నేను చూశాను. నీవు రక్తంతో కప్పబడి 
వున్నావు. కాని నేను, “నీవు బతుకుగాక!” అని 
అన్నాను. అవును. నీవు రక్తంతో కప్పబడినావు. కాని, 
“నీవు బతుకుగాక!” అని నేనన్నాను. "పొలంలో 
మొక్కలా నీవు పెరిగేటందుకు నేను సహాయం చేశాను. 
నీవు అలా, అలా పెరిగావు. నీవు కన్యకవయ్యావు. 
నీవు బుతుమతివయ్యావు. నీ చన్నులు పెరిగాయి నీ 
తల వెంట్రుకలు పెరిగాయి. అయినా, నీవు ఇంకా 
నగ్నంగా దిసమొలతో ఉన్నావు. నేను నిన్ను తేరిపార 
చూశాను. ప్రేమకు తగిన వయస్సు నీకు వచ్చినట్లు 
గమనించాను. కావున నా వస్త్రములు నీమీద వేసి, నీ 


938 


నగ్నత్వాన్ని కప్పివేశాను. నిన్ను వివాహమాడటానికి 
అభయమిచ్చాను. నీతో ఒక అంగీకారానికి” వచ్చాను. 
అంతే; నీవు నాదానివయ్యావు.” నా ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “నేను నిన్ను 
నీటితో కడిగాను. నీ రక్తాన్ని కడిగాను. నీ వంటికి 
చమురు రాశాను.!* నీకు అందమై న బట్టలు, మెత్తని 
చర్మపు పాదరక్షలు ఇచ్చాను. నేను నీకు నారతో ఒక 
తలకట్టు, భుజాలమీద వేసుకొనే పట్టు బట్టను 
ఇచ్చాను. పిమ్మట నీకు కొన్ని ఆభరణాలు ఇచ్చాను. 
నీ ముంజేతులకు కడియాలు తొడిగాను. నీ మెడలో 
బంగారు హారం వేశాను. "నీకు ముక్కుపుడక చెవికి 
దుద్దులు, నీ తలకు కిరీటము అమర్చాను. “నీవు 
ధరించిన వెండి బంగారు ఆభరణాలలోను; నార, పట్టు, 
కుట్టుపని వప్రాలలోను నీవు ఎంతో అందంగా కన్పిం 
చావు. నీవు మిక్కిలి విలువెన ఆహారం తిన్నావు. నీవు 
మహా సాందర్యవతివయ్యావు. నీవు రాణి వయ్యావు! 
"నీవు అందానికి (ప్రసిద్ధి చెందావు. ఎందువల్లనంటే 
నిన్ను అంత లావణ్యవతిగా తీర్చిదిద్దాను!” నా ప్రభ్గువెన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

గోదేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “కానీ నీవు నీ 
అందాన్ని నమ్ముకోవటం |ప్రారంభించావు. నీకున్న 
మంచి పేరును నీవు వినియోగించుకుంటూ, నీవు నా 
పట్ల విశ్వాస ఘాతకురాలుగా వున్నావు. నీ పక్కగా 
వెళ్లే ప్రతివాని పట్ల నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. న్తీకె 
నీవు వారందరికీ సమర్పించుకున్నావు! నీ అందమైన 
వస్త్రాలను తీసుకొని, నీ ఆరాధనా స్థలాలను అలంక 
రించటానికి నీవు వాటిని వినియోగించావు. ఆ స్థా 
లలో నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీ పక్కగా వచ్చిన 
(ప్రతివానికి నిన్ను నీవు నమర్చించుకున్నావు. 
"పిమ్మట నేను నీకిచ్చిన విల్వువెన ఆభరణాలను 
తీశావు. ఆ వెండి బంగారాలను కరిగించి పురుషుల 
విగ్రహాలు చేయటానికి వినియోగించావు. పైగా వాటితో 
నీవు వ్యభిచరించావు కూడ! తరువాత అందమైన 
వస్తాలు తీసుకొని ఆ విగ్రహాలకు దుస్తులు తయారు 
చేశావు. నేను నీకిచ్చిన అత్తరులు, సాంబ్రాణి తీసుకొని, 
వాటిని విగ్రహాల ముందు వుంచావు. "నేను నీకు 
రొస్ట, తేనె, నూనె ఇచ్చాను. కాని నేనిచ్చిన ఆహారా 
న్నంతా నీవు నీ విగ్రహాలకు సమర్చించావు. నీ 
బూటకపు దేవతల తృప్తికొరకు నీవు వాటిని మనో 
హరమైన పరిమళంగా సమర్చించావు. ఆ బూటకపు 





అంగీకారం అంగీకారం కుదిరినదనగా వివాహానికి ప్రధానం 
జరిగినదని అర్థం. దీనికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో 
కుదుర్చుకున్న ఒప్పందం అని కూడ అర్థమవుతుంది. 


10-13 వచనములు 10నుండి 13వ వచనం వరకు ఇచ్చిన 
వస్తువులు పవిత్ర గుడార నిర్మాణంలో ఉపయోగిస్తారు. 
చూడుము నిర్గమ. 25-40. 


939 


దేవతలతో నీవొక వేశ్యవలా వ్యవహరించావు!” నా 
ప్రభువెన యెహోవా ఈ విషయాలు చలా 
సీడెవుడు చెప్పటం కొనసాగించాడు. “నీకూ, 
నాకూ పిల్లలు పుట్టారు. కాని మన పిల్లల్ని నీవు తీసు 
కొన్నావు. వారిని నీవు చంపి, ఆ బూటకపు దేవుళ్ళకు 
అర్చించావు! నీవు నన్ను మోసం చేసి, నన్ను వదిలి 
ఆ బూటకపు దేవుళ్ళ వద్దకు వెళ్లినప్పుడు చేసిన 
నీచమైన పనులలో ఇది ఒకటి. *'నీవు నా కుమారులను 
నరిక్తీ అగ్నిద్వారా వాళ్లను నీ బూటకపు దేవుళ్ళకు 
అందించావు. “నీవు నను ్న వదిలి, ఈ భయంకరమై న 
పనులన్నిటికీ పాల్పడ్డావు. నీ చిన్నతనాన్ని నీవు ఒక్క 
సారి కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. నేను నిన్ను కను 
గొన్నప్పుడు నీవు దిసమొలతో వున్నట్లు, రక్తంలో 
కొట్టుకుంటున్నట్లు నీకు జ్ఞాపకం లేదు. 

“ఈ చెడు కార్యాలన్నిటి తరువాత, ... ఓ 
యెరూషలేమా, అది నీకు చాలా కీడుగా ఉంటుంది!” 
నా ప్రభుఎన యిహూవా ఈ విషయాలు తెలియ 
"జేశాడు. ఈ విషయాలన్నీ చేసిన పిమ్మట, ఆ 
బూటకపు దేవతను ఆరాధించటానికి నీవొక గుట్టను 
నిర్మించావు. (ప్రతి వీధి చివరా బూటకపు దేవతలను 
ఆరాధించటానికి నీవు స్థలాలు ఏర్పాటు చేశావు. 2౫5 ప్రత్రి 
బాట మొదలయ్యిన కేటా నీవు పూజకె గుట్టలు 
నిర్మించావు. తరువాత నీవు నీ అందాన్ని | భ్రష్టపరు (| 
కున్నావు. అటుపోయే ప్రతి మనుష్యుని నీ వలలో 
వేసుకొనేటందుకు దానిని వినియోగించుకున్నావు. 
వారికి నీ కాళ్ళు కన్చించేలాగు నీ చీర పెకెత్తావు. 
తరువాత ఆ మనుష్యులతో నీవొక వేశ్యలా (ప్రవ 
ర్తించావు. పిమ్మట నీవు కామాతురుడైెన నీ పొరుగు 
వాడై న ఈజిప్టు వద్దకు వెళ్లావు. నన్ను ] ఆగ్రహపరే లా 
నీవు వానితో అనేకసార్లు వ్యభిచరించావు. *కావున 
నేను నిన్ను శిక్షించాను! "సీ బత్తెం (భూమి)లో కొంత 
భాగాన్ని నేను తీసుకొన్నాను. నీ శత్రువులగు ఫిలిప్పీ 
యుల కుమార్తెలను (నగరాలు) నీకు వ్యతిరేకంగా 
వారికి ఇష్టంవచ్చినట్టు చేయనిచ్చాను. నీవు చేసే చెడ్డ 
పనులపట్ల చివరికి వారు కూడ విభ్రాంతి చెందారు. 
28కి పిమ్మట నీ కామవాంఛ తీర్చుకోవటానికి నీవు 
అష్టూరు వెళ్లావు. అక్కడ నీ వాంఛ తీరలేదు. నీకు 
అసలు తృప్తి పి అనేది లేదు. అందువల్ల నీవు కనాన్సువెపు 
తిరిగావు; అటు తరువాత బబులోను (బాబిలో 
నియా)కు వెళ్లావు. అయినా నీకు కామం తీరలేదు. 
నీ మనస్సు మిక్కిలి బలహీనమయ్యింది. ఆ మనుష్యు 
లందరు (దేశాలు) నిన్ను పాపం చేయటానికి (ప్రోత్స 
హించేలా నీవు అలుసు ఇచ్చావు. నీవు కేవలం అహం 
కారపు వేశ్యలా” ప్రవర్తించావు.” నా ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 





అహంకారపు వేశ్య అహంకారపు లేదా సిగ్గులేని. 


యెహెజ్కేలు 16:20-41 


31 దేవుడు ఇలా చెప్పసాగాడు: “కాని, నీవు అసలైన 
వేశ్యలా లేవు. ప్రతి బాట మొదట నీవు నీ గుట్టలను 
ఏర్పాటు చేశావు; ప్రతి వీధి చివర నీ ఆరాధనా స్థలాలు 
నెలకొల్పావు. ఆ మనుష్యులందరితో నీవు వ్యభిచరిం 
చావు. అయినా, నిజంగా ఒక వేశ్య అడిగినట్టు నీవు 
వారిని డబ్బు అడగలేదు. *నీవు వ్యభిచారివి. నీవు నీ 
భర్తతో గాకుండా, కొత్త వారితో సంభోగానికి ఇష్ట 
పడ్డావు. చేవేశ్యలలో అధిక సంఖ్యాకులు తమ కోర్కె 
తీర్చుకొనే పురుషులను డబ్బు ఇమ్మని పీడిస్తారు. 
కాని నీవు మాత్రం అనేకంగా వున్న నీ విటులకు నీ 
బహుమానాలను, డబ్బును ఇచ్చావు. నీతో వ్యభిచ 
రించడానికి చుట్టూవున్న పురుషులకు డబ్బిచ్చావు. 
చాలా మంది వేశ్యలకన్నా నీవు భిన్నంగా వున్నావు. 
చాలా మంది వేశ్యలు పురుషులను డబ్బు ఇమ్మని 
బాధిస్తారు. కాని నీవు మాత్రం నిన్ను పొందమని నీ 
విటులకు డబ్బు ఎదురిస్తున్నావు.” 

వె వేశ్యా, యెహోవా నుండీ వచ్చిన సందేశం 
విను.ోనా ప్రభువైన యెహోవా ఈ విషయాలు 
చెప్పుతున్నాడు, “నీ స్వంత డబ్బు ఖర్చుపెట్టి నీ 
విటులకు, హేయమైన దేవతలకు నీ నగ్నత్వాన్ని 
చూపించి, వారితో వ్యభిచరించావు. నీ పిల్లల్ని నీవు 
చంపావు. నీవు వారి రక్తాన్ని వారపోశావు. ఆ బూటకపు 
దేవుళ్ళకు అది నీ కానుక. *”అందువల్ల నీ విటుల 


"నందరినీ కూడదీస్తున్నాను. నీవు ప్రేమించిన మనుష్యు 


లందరినీ, నీవు అసహ్యించుకున్న మనుష్యులందరినీ 
తీసుకువస్తాను. వాళ్లందరినీ ఒక్కసారిగా తీసుకొని వచ్చి 
వారు నీ నగ్న స్వరూపాన్ని* చూసేలా చేస్తాను. నీ 
పూర్తి దిగంబరత్వాన్ని వారు చూస్తారు. 38 ప్పుడు 
నేను నిన్ను శిక్షిస్తాను. ఒక హంతకురాలిగా, వ్యభిచా 
రిణిగా నీ పాప నిరూపణ చేసి నిన్ను శిక్షిస్తాను. కోప 
గించిన, అసూయ చెందిన ఒక భర్త చేతవలా నీవు 
శిక్షిపబడతావు. "నిన్ను నీ (ప్రేమికుల చేతుల్లో పడ 
వేస్తాను. వారు నీ గుట్టలన్నీ ధ్వంసం చేస్తారు. వారు 
నీ ఆరాధనా స్థలాలన్నీ తగలబెడతారు. వారు నీ బట్టలు 
చించివేస్తారు వారు నీ అందమై న ఆభరణాలన్నీ 
తీసుకొంటారు. వారు నిన్ను నిలువు దోపిడీ. చేసి, 
నేను నిన్ను కనుగెన్నప్పుడు వున్నట్టు నగ్నంగా వదు 
లుతారు. “వారు ఒక పెద్ద గుంపును తీసుకొని వచ్చి 
నిన్ను చంపటానికి బండరాళ్ళు విసురుతారు. వారి 
కత్తులతో నిన్ను ముక్కలుగా నరుకుతారు. **వారు నీ 
ఇంటిని (ఆలయం) తగలబెడతారు. ఇతర స్త్రీలందరూ 
చూచే విధంగా వారు నిన్ను శిక్షిస్తారు. నీవు వేశ్యా 
జీవితం గడపకుండా నిన్ను కట్టుదిట్టం చేస్తాను. నీ 
విటులకు నీవు డబ్బు ఇవ్వకుండా నిన్ను ఆపుతాను. 





నగ్న స్వరూపము హెట్రీ భాషలో “బందీగా అన్యదేశాలకు 
కొనిపోబడతావు' అని అర్థం వస్తుంది. 


యెహెజ్కేలు 16:42-63 


“2 అప్పుడు నేను కోపాన్ని ఆపి, అసూయ చెందకుండా 
వుంటాను. నేను శాంతిస్తాను. ఆ పిమ్మట నేను మరె 
న్నడూ కోపగించను. *ఈ విషయాలన్నీ ఎందుకు 
సంభవిస్తాయి? ఎందుకనగా నీవు చిన్న వయస్సులో 
ఉన్నప్పుడు ఏమి జరిగినదో నీకు జ్ఞాపకం లేదు గనుక. 
ఆ చెడ్డ పనులన్నీ నీవు చేసి నాకు కోపం కలిగించావు. 
ఆ చెడు కార్యాలు చేసినందుకు నిన్ను నేను శిక్షించవలసి 
ఉంది. అయినా నీవు మరిన్ని భయంకరమై న పనులు 
చేయటానికి వ్యూహం సిద్ధం చేశావు.” నా ప్రభువెన 
యెహోవా ఈ వీషయాలు చెప్పాడు. 

“నిన్ను గురించి చెప్పుకునే ప్రజలందరికీ 
ఇప్పుడు ఇంకొక విషయం తోడవుతుంది. వారంతా, 
“తర్తిలాగనే కూతురు కూడి అని అంటారు. అచ్చం 
నీవు నీ తల్లి కూతురువే. నీవు నీ భర్తను గురించి గాని, 
నీ పిల్లలను గురించి గాని శ్రద్ధ చేయవు. నీవు ఖచ్చితంగా 
నీ సోదరిలా వున్నావు. మీ ఇద్దరూ మీ భర్తలను, మీ 
పిల్లలను అసహించుకున్నారు. మీరు మీ తల్లిదండ్రుల 
వలెనే ప్రవర్తిస్తున్నారు. నీ తల్లి హిత్తీయురాలు. నీ 
తండి అమోరీయుడు. పోనీ పెద్ద సోదరి సమరయ 
(షోమ్రోను). ఆమె నీకు ఉత్తరంగా తన కుమార్తెలతో 
(పట్టణాలు) నివసిస్తోంది. నీ చిన్న సోదరి సాదొమో 
ఆమె నీకు దక్షిణంగా తన కుమార్తెలతో (పట్టణాలు) 
నివసిస్తూ ఉంది. “వారు చేసిన మహా పాపాలన్నీ 
నీవూ చేశావు. కాని నీవింకా ఘోరమై న తప్పు పనులు 
చేశావు! నేనే ప్రభువును, యో హవాను. నేను సజీవు 
డను. నా జీవ ప్రమాణంగా చెపుతున్నాను. నీవు, నీ 
కుమార్తెలు చేసినన్ని చెడు కార్యాలు నీ సోదరి సొదొమ, 
ఆమె కుమార్తెలు ఎన్నడూ చేయలేదు.” 

దేవుడు ఇలా చెప్పసాగాడు: “నీ సోదరి సొదొమ, 
ఆమె కుమార్తెలు గర్విష్టులు. వారికి తినటానికి పుష్క 
లంగా ఉంది. వారికి కావలసినంత తీరుబడి సమయం 
ఉంది. వారు పేదలను గాని, నిస్సహాయులను గాని 
ఆదుకోలేదు. లోసాదామ, ఆమె కుమార్తెలు అతి గర్వి 
ష్థలయి నా ఎదుటనే భయంకరమై న పాపాలు 
చేయటం మొదలు పెట్టారు. వారు చెడుకార్యాలు 
చేయటం నేను చూసి, వారిని శిక్షించాను.” 

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నీవు చేసిన 
చెడుకార్యాలలో సమరయ సగం మాత్రమే చేసింది. 
సమరయ చేసిన వాటికంటే ఎన్నో ఘోరమై న పనులు 
నీవు చేశావు! నీ తోబుట్టువుల కంటె నీవు అనేకనేక 
చెడుకార్యాలు చేశావు. నీతో పోల్చి చూస్తే సొదొమ, 
సమరయ ఎంతో మెరుగు. "కావున నీ సిగ్గు నీవు 











సమరయ ... సాదొమ సమరయ, సొదొమ (ప్రజలు ఎంత 
చెడ్డవారో యూదా ప్రజలుకూడా అంత నీచ స్థితికి దిగజారి 
పోయారని యెహె హెజ్కెలు చెప్పుచున్నాడు. ఆ “్రండు దేశాల 
ప్రజలు ఎంత చెడ్డవారనగా, చివరికి దేవుడు ఆ నగరాలను 
సర్వ నాశనం చేయవలసి వచ్చింది. 


940 


భరించాలి. నీతో పోల్చినప్పుడు నీ తోబుట్టువులు 
మంచివాళ్లుగా కన్పించేలా నీవు ప్రవర్తించావు. నీవు 
ఘోరమైన చెడుకార్యాలు చేశావు. అందుకు నీవు 
సిగ్గుపడాలి.” 

ఫోడేవుడు ఇలా చెప్పసాగాడు: “నేను సాదామను, 
దాని చుట్టూ వున్న పట్టణాలను నాశనం చేశాను. 
నేనింకా సమరయను, దాని చుట్టూ వున్న పట్టణాలను 
నాశనం చేశాను. మరియు, ఓ యెరూషలేమా, నిన్ను 
నాశనం చేస్తాను. కాని ఆ నగరాలను నేను మళ్లీ నిర్మి 
స్తాను. ఓ యెరూషలేమా, నిన్ను కూడా నేను తిరిగి 
నిర్మిస్తాను. నిన్ను ఓదార్చుతాను. అప్పుడు నీవు 
చేసిన భయంకరమై న పనులు నీకు జ్ఞాపకం వస్తాయి. 
నీవు సిగ్గుపడతావు. . ఫీకావున నీవు, నీ తోబుట్టువులు 
తిరిగి నిర్మింపబడతారు. సొదొమ, దాని చుట్టూ వున్న 
పట్టణాలు; సమరయ, దాని చుట్టూ వున్న పట్టణాలు 
మరియు నీవు, నీ చుట్టూ వున్న పట్టణాలు - అన్నీ 
తిరిగి నిర్మింపబడతాయి. 

36ద్రేవుడు ఇలా అన్నాడు: “గతంలో నీవు గర్వంగా 
వున్నావు. నీ సోదరి సాదొమను నీవు ఎగతాళి చేశావు. 
కాని మళ్లీ నీవు అలా చేయలేవు. 

57నీవు ిక్షింపబడక ముందు, నీ పొరుగువారు నిన్ను 
చూచి నవ్వక ముందు నీవది చేశావు. ఎదోము 
(అరాము) కుమార్తెలు (పట్టణాలు), మరియు ఫిలిప్పీ 
యులు ఇప్పుడు నిన్ను చూచి నవ్వుతున్నారు. నీవు 
చేసిన ఘోర పాపాలకు ఫలితం ఇప్పుడు నీవు తప్పక 
అనుభవించాలి.” యహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 

వన్‌ ప్రభువెన యుహోవా ఈ విషయాలు 
చెప్పాడు: “నీవు నీ వివాహ (ప్రమాణాన్ని నిలబెట్టు 
కోలేదు. మన ఒడంబడికను నీవు గౌరవించలేదు. 60న 
యౌవ్వన వయస్సులో వున్నప్పుడు మనం చేసుకొన్న 
నిబంధన నాకు జ్ఞాపకం ఉంది. నేను నీతో సదా కొన 
సాగే ఒక నిబంధన చేసుకొన్నాను! *నీ తోబుట్టు 
వులను నీ వద్దకు చేర్చుతాను. వారిని నీ కుమార్తెలుగా 
తయారు చేస్తాను. అది మన నిబంధనలో లేకపోయి 
నప్పటికీ, నీకొరకు నేనది చేస్తాను. అప్పుడు నీవు 
చేసీన భయంకరమై న పనులు జ్ఞాపకం చేసుకొని 
సిగ్గుతో క్రుంగిపోతావు. 

'52నీత్రో నేను చేసుకొన స ఒడం బడికను కాపాడు 
తాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసు 
కొంటావు. 

63నేన్సు నీపట్ల ఉదారంగా ఉంటాను. దానివల్ల నీవు 
నన్ను జ్ఞాపకం చెసుకొని, నీవు చేసిన పాపకార్యాలను 
తలచుకొని సిగ్గుతో కుమిలిపోతావు. నేను నిన్ను 
పరిశుద్దం చేస్తాను. మళ్లీ నీవు ఎన్నడూ సిగ్గు పడన 
వసరం లేదు!” నా ప్రభువెన యెహోవా ఆ విషయాలు 
చెప్పాడు. 


941 


1 తరువాత యహోవా వాక్కు నాకు విన 
7 వచ్చింది. ఆయన ఇలా అన్నాడు, నర 
పుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి ఈ కథ వినిపించు. 
దాని అర్థమేమిటో వారినడుగు. వారికి ఇలా చెప్పు: 


పెను రెక్కల గరుడ పక్షి ఒకటి లెబానోనుకు 
వచ్చింది. మచ్చలుగల ఈకలు గరుడుడికి 
మెండుగా ఉన్నాయి. 

* గరుడపక్షి రాజు ఆ పెద్ద దేవదారు వృక్షపు (లెబా 
నోను) తలతుంచి వేసింది. తెంచిన కొమ్మను 
కనానులోని వ్యాపారస్తుల దేశంలో నాటింది. 

౨ కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజలను 
గరుడ పక్షి తీసుకుంది. సారవంతమై న భూమిలో 
వాటిని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన 
నాటింది. 

6 ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది. అది 
మంచి (ద్రాక్షాలత. ఆ మొక్క ఎత్తుగా లేదు. 
అయినా అది ఎక్కువ విస్తీర్ణంలో పాకింది. అది 
కొమ్మ తొడిగింది. చిన్న కొమ్మలు చాలా పొడుగ్గా 
పెరిగాయి. 

7 మరో పెద్ద రెక్కల గరుడ పక్షి ద్రాక్షా మొక్కను 
చూసింది. ఆ పక్షికి చాలా ఈకలు ఉన్నాయి. ఆ 
ద్రాక్షాలత తనను ఈ కొత్త పక్షి సంరక్షించాలని 


యెహెజ్కేలు 171-109 


"యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన 
ఇలా అన్నాడు: ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివ 
రించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగు 
బాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివ 
రించు. మొదటి గరుడపక్షి రాజు నెబుకద్నెజరు. అతడు 
బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూష 
లేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని 
పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు. 
పిమ్మట రాజ కుటుంబంలోని ఒకనితో నెబుక 
ద్నెజరు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఒక వాగ్దానం 
చేయమని అతనిని నెబుకద్నిజరు ఒత్తిడి చేశాడు. అందు 
వల్ల అతడు నెబుకద్నిజరు పట్టు రాజభక్తి కలిగి వుండ 
టానికి మాట ఇచ్చాడు. నెబుకద్నెజరు ఇతనిని 
యూదాకు రాజుగా నియమించాడు. తరువాత అతడు 
శక్తియుక్తులున్న మనుష్యులందరినీ యూదా నుండి 
తీసుకొనిపోయాడు. *ేదానితోయూదా ఒక బలహీన 
రాజ్యంగా మారిపోయింది. అందువల్ల అది రాజైన 
నెబుకద్నిజరును ఎదిరించలేక పోయింది. యూదా 
యొక్క నూతన రాజుతో చేసుకొన్న ఒడంబడికను 
ఆచరించేలా నెబుకద్నెజరు ప్రజలపె ఒత్తిడి తెచ్చాడు. 
అయినప్పటికీ ఈ కొత్త రాజు నెబుకద్నెజరుసె 
తిరుగుబాటు ప్రయత్నం చేశాడు! అతడు తన 
దూతలను ఈజిప్టుకు పంపి సహాయం అర్థించాడు. 








కోరింది. అందువల్ల తన ఎళ్లు పక్షి వెపు పెరిగలా 
చేసింది ఆ మొక్క. దాని కొమ్మలు ఆ పక్షి 
.వెపుకే విస్తరించాయి. అది నాటబడిన పాలాన్ని' 
“అధిగమించింది. దాని కొమ్మలు (పాకాయి. తనకు 
నీళ్లు పోయమని కొత్త గరుడపక్షిని కోరింది ద్రాక్షా 
చెట్టు. 

క సారవంతమై న భూమిలో నాటబడింది దాక్షా 
మొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట 
బడింది. దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయ 
వలసి ఉంది. అది ఎంతో మేలురకం |ద్రాక్షాలత 
అయివుండేది.” 

రా ప్రభ్యువెన యుహోవా ఈ విషయాలు 
చెప్పాడు. "రి ఆ మొక్క విజయం సాధిస్తుందని 
మీరనుకుంటున్నారా? లేదు! ఆ కొత్త గరుడపక్షి 
మొక్కను భూమినుండి పెరికివేస్తుంది. మొక్క 
వేళ్లను పక్షి నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే 
తొనేస్తుందే. కొత్త ఆకులన్నీ ఎరడి రాలిపోతాయి. 
మొక్క చాలా బలహీనమవుతుంది. మొక్కను 
వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు 
పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని 
తీసుకోదు. 
అది నాటబడిన చోట మొక్క పెరుగుతుందా? 
లేదు! వేడి తూర్పు గాలులు వీస్తాయి. దానితో 
మొక్క వాడి, చనిపోతుంది. అది నాటిన దగ్గరే 
చనిపోతుంది.” 


కొత్తరాజు అనేక గుర్రాలను, సైనికులను అడిగాడు. 
మరి ఈ నూతన యూదా రాజు విజయం సాధిస్తాడని 
ఇప్పుడు మీరనుకుంటున్నారా? ఒడంబడికను ఉల్లం 
ఘించి, శిక్ష నుండి తప్పించుకునేటంత శక్తి ఈ కొత్త 
రాజుకు ఉన్నదని మీరనుకుంటున్నారా?” 

16 ప్రభువెన యిహూవా ఇలా చెపుతున్నాడు: 
“నా జీవ ప్రమాణంగా ఈ కొత్త రాజు బబులోనులో 
చనిపోతాడని నిశృయంగా చెప్పుతున్నాను! ఈ వ్యక్తిని 
యూదా రాజుగా నెబుకద్నెజరు నియమించాడు. కాని 
ఇతడు నెబుకద్నిజరుకు ఇచ్చినమాటు నిలబెట్టు 
కోలేదు. ఈ కొత్తరాజు ఒడంబడికను నిరాదరించి విడిచి 
పెట్టాడు. rs ఈజిప్టు రాజు యూదా రాజును 
రక్షించలేడు. “అతడు అనేకమంది సెనికులను పంప 
వచ్చు. కాని ఈజిప్టుకు వున్న మహా బలసంపత్తి 
యూదాను రక్షించలేదు. నెబుకద్నెజరు సైన్యం నగ 
రాన్ని పట్టుకొనటానికి మట్టిదారులు, మట్టి గోడలు 
నిర్మిస్తుంది. అనేకమంది చనిపోతారు. అయినా 
యూదా రాజు తప్పించుకోలేడు. ఎందుకంటే, తన 
ఒడంబడిక అతడు అలక్ష్యం చేశాడు. అతడు నెబుక 
ద్నెజరుకు ఇచ్చిన మాట తప్పాడు. "నా ప్రభుువెన 
యెహోవా ఈ ప్రమాణం చేస్తున్నాడు: “నా జీవ 
ప్రమాణంగా యూదా రాజును శిక్షిస్తానని నిశ్చయంగా 
చెప్పుతున్నాను. ఎందువల్లనంటే, అతడు నా హెచ్చరి 
కలను లెక్కచేయలేదు. అతడు మా ఒడంబడికను 


యెహెజ్కేలు 17:20-18:13 


ఉల్లంఘించాడు. నేను నావల పన్నుతాను. అత 
డందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులో 
నుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నాపై 
తిరుగుబాటు చేశాడు గనుక “శేనతనిని శిక్షిస్తాను. 
21నేనతని 'సెన్యాన్ని నాశనం చేస్తాను. గొప్ప యోధు 
లగు అతని సెనికులను చంపివేస్తాను. చావగా మిగిలిన 
వారిని చెల్లాచెదురు చేస్తాను. నేనే యా హోవాననీ, 
నీకు ఈ మాటలు చెప్పినది నేనే అనీ, నీవప్పుడు 
తెలుసుకొంటావు.” 


22 నా Pgs యిహూవా ఈ విషయాలు 
చెప్పాడు: “పిమ్మట ఎత్తైన దేవదారు వృక్షపు 
కొమ్మనొకటి నేను తీసుకొంటాను. వృక్షపు 
పెభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీను 
కొంటాను. నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం 
మీద నాటుతాను. 

23 నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వ 
తం నాటుతాను. ఆ క్‌మ్మ ఒక వృక్షంలా 
పెరుగుతుంది. అది బాగా కొమ్మలు వేసి, పండ్లు 
కాస్తుంది. అది ఒక అందమైన దేవదారు వృక్ష 
మవుతుంది. దాని కొమ్మల్నపె అనేకమై న పక్షులు 
కూర్చుంటాయి. అనేకమై న పక్షలు దాని 
కొమ్మల నీడల్లో నివసిస్తాయి. 

24 “నేను పొడ్డవెన వృక్షాలన్నిటినీ నేలకు పడేస్తానని 
ఇతర చెట్లన్నీ అప్పుడు తెలుసుకొంటాయి. 
చిన్న చెట్లను పెరగనిచ్చి మహావృక్టాలను చేస్తా 
నని కూడా అవి తెలుసుకొంటాయి. పచ్చని 
చెట్టు ఎండిపోయేలా, ఎండిన మోడులు చిగు 
రించేలా చెస్తాను. నన యహూవాను. నన్నదెనా 
చేస్తానని చెప్పితే నేనది తప్పక చేస్తాను” 








1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. 
ఆయన ఇలా చెప్పాడు: *మీరీ సామెత 
వల్లిస్తూ ఉంటారు: 


తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష తింటే పిల్లల 
పండ్లు పులిశాయి! 


ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపం 
చేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింప 
బడతాడని మీరనుకుంటున్నారు.” “కాని నా ప్రభుువెన 
యెహోవా చెబుతున్నదేమంటే, “నా బీవ ప్రమాణంగా 
ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని 
నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను! 
*నేను (ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి 
తండ్రిగాని, బిడ్డగాని గావచ్చు. పర్వాలేదు. ఎవరైతే 
పాపం చేశారో ఆ వ్యక్తులే చని పోతారు! 





942 


వోమంచి మనిషి ఎవ్లరెనా వుంటే, ఆ వ్యక్తి జీవిస్తాడు! 
ఆ మంచి వ్యక్తీ ప్రజలయెడల నీతిగా న్యాయంగా 
వుంటాడు. ఆ సజ్జనుడు పర్వతాలమీదికి వెళ్లి, అక్కడ 
బూటకపు దేవతలకు అర్చించిన నెవేద్యాలను తినడు. 
అతడు ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలను 
ప్రార్థించడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభి 
చరించే పాపానికి ఒడిగట్టడు. తన భార్య ముట్టయి 
నప్పుడు ఆమెతో సంభోగించడు. "ఆ సజ్జనుడు ప్రజల 
మంచితనాన్ని ఆసరాగా తీసుకోడు, ఎవ్వరేగాని అతని 
వద్దకు అప్పుకు వచ్చినప్పుడు, మంచి వ్యక్తి వస్తువులను 
తాకట్టు” పెట్టుకొని డబ్బు ఇస్తాడు. అప్పు తీసు 
కొన్నవాడు తిరిగి చెల్లించినప్పుడు, సజ్జనుడు తన 
డబ్బు తీసుకొని తాకట్టు వస్తువులను ఇచ్చివేస్తాడు. 
ఆకలిగొన్న వారికి సజ్జనుడు అన్నం పెడతాడు. కట్టు 
బట్టలు లేక బాధపడేవారికి అతడు వస్త్రదానం చేస్తాడు. 
అప్పు కోరి అతనిని ఆశ్రయిస్తే మంచి వ్యక్తి ఆ 
వచ్చిన వానికి డబ్బు ఇస్తాడు. కాని అతడా బుణానికి 
వడ్డీ తీసుకో. మంచివాడు కపటంగా ప్రవర్తించటానికి 
నిరాకరిస్తాడు. అతడు ప్రతి మనిషి పట్లా ఎల్లప్పుడూ 
ఉదారంగా ప్రవర్తిస్తాడు. ప్రజలతనిని నమ్మవచ్చు. 
*అతడు నా కట్టడులను అనుసరిస్తాడు. అతడు నా 
నిర్ణయాలను గురించి ఆలోచించి, ధర్మవర్తనుడె నమ్మ 
దగినవాడుగా వుండటం నేర్చుకుంటాడు. అతడు 
సజ్జనుడు. అందుచేత అతడు జీవిస్తాడు. 

1గకాని ఆ మంచి వ్యక్తికీ అటువంటి మంచి పనులేవీ 
చేయని ఒక కుమారుడు వుండవచ్చు. ఆ కుమారుడు 
వస్తువులను దొంగిలించి, నరహత్య చేయవచ్చు. 
అతడు ఈ చెడ్డ పనులలో దేనినెనా చేయవచ్చు. 
పర్వతాల మీదకి వెళ్లి బూటకపు దేవుళ్ళకు అర్పించిన 
నైవేద్యాలను తినవచ్చు. ఆ చెడ్డ కుమారుడు తన 
పారుగు వాని భార్యతో వ్యభిచరించి' పాపం చేయవచ్చు. 
'2అతడు పేదలను, నిస్సహాయులను అలక్ష్యము చేయ 
వచ్చు. అతడు ప్రజల మంచితనాన్ని వినియోగ పర్చు 
కోవచ్చు. అప్పు తీసుకున్నవాడు సొమ్ము చెల్లించి 
నప్పుడు, అతడు తాకట్టు వస్తువును తిరిగి ఇచ్చివేయక 
పోవచ్చు. ఆ చెడ్డ కుమారుడు రోత పుట్టించే విగ్రహా 
అను ఆరాధించి, ఇతర భయంకరమై న పనులు చేయ 
వచ్చు. ఆ దుష్టుడైన కుమారుని వద్ద డబ్బు అప్పు 
తీసుకొనే అవసరం ఎవర్షికెనా కలుగవచ్చు. అతడు 
వానికి అప్పు ఇవ్వవచ్చు. కాని, అతడిచ్చిన అప్పు 
మీద వడ్డీ చెల్లించమని అప్పుదారుని అతడు పీడిస్తాడు. 
అందువల్ల ఆ చెడ్డ కుమారుడు జీవించడు. అతడు 





తాకట్టు దానిని తీర్చలేనప్పుడు అప్పు ఇచ్చిన వాడు ఆ 
వస్తువులను తీసుకొంటాడు. అప్పు చెల్లించలేని వాని బట్ట 
లను తీసికొనుట మోషే ధర్మశాస్తానికి విరుద్ధం. చూడండి. 
ద్వితీ. 24:12-13 


943 


చేసిన ఘోరమై న పనులకు అతడు చంపబడతాడు. 
పెగా అతని చావుకు అతడే బాధ్యుడు. 

ఇప్పుడా దుష్టుడైన కుమారునికి ఒక కుమారుడు 
కలుగవచ్చు. ఈ కుమారుడు తన తండ్రి చేసే దుష్కా 
ర్యాలను చూసి, వాటిని నిరసించి తన తం|డిలాగా 
ఉండకపోవచ్చు, వాడు ప్రజలందరినీ సమాదాన పరు 
స్తాడు. ఆ మంచి కుమారుడు కొండల మీదికి వెళ్లి 
చిల్లర దేవుళ్లను ఆరాధించడు, ఆ దేవుళ్ళకు అర్చించిన 
నెవేద్యాలను తినడు. ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత 
విగ్రహాలకు అతడు ప్రార్థన చేయడు. అతడు తన 
పారుగువాని భార్యతో వ్యభిచార పాపానికి ఒడిగట్టుడు. 
15ఆ మంచి కుమారుడు ప్రజల మంచితనాన్ని ఉపయో 
గించు కోకుండా ఉండవచ్చు. ట్ట వ్యక్తి అయినా తన 


యెహెజ్కేలు 18:14-32 


పెట్టుకోడు. అప్పుడు దేవుని దృష్టిలో అతని మంచి 
తనమే వుంటుంది! అందువల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు!” 
23నా ప్రభువెన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“చడ్డవాశ్రంతా చనిపోవాలని నేను కోరుకోవటం లేదు. 
వారు జీవించేటందుకు వారు తమ జీవన విధానం 
మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను! 
ఇప్పుడు ఒక మంచి వ్యక్తి తన మంచితనాన్ని 
విడనాడవచ్చు. తన జీవన విధానాన్ని మార్చుకొని 
గతంలో చెడ్డమనిషి చేసిన ఘోరమైన పాపాలన్నీ 
చేయవచ్చు. అలాంటి వ్యక్తి జీవిస్తాడా? కావున ఆ 
మంచి మనిషి మారిపోయి చెడ్డవాడయితే, అతడు 
పూర్వం చేసిన మంచి పనులేవీ దేవుడు గుర్తు పెట్టు 
కోడు. ఆ వ్యక్తి తనకు వ్యతిరేకి అయ్యాడనీ, పాపం 





వద్దకు అప్పుకోరివస్తే, అతడు వస్తువులు తాకట్టు పెట్టు 
కొని డబ్బు ఇస్తాడు. మళ్లీ అప్పు తీసుకొన్నవాడు 
డబ్బు చెల్లిస్తే, ఆ మంచి కుమారుడు తాకట్టు వస్తువులు 
తిరిగి ఇచ్చివేస్తాడు. మంచి కుమారుడు ఆకలిగొన్న 
వారికి అన్నం పెడతాడు. అవసరమై న వారికి అతడు 
వస్త్రదానం చేస్తాడు. అతడు పేదలకు సహాయం 
చేస్తాడు. ఎవరెనా తనవద్ద అప్పు తీసుకో తలంచితే, 
మంచి కుమారుడు అతనికి డబ్బు ఇస్తాడు. కాని అతడు 
ఆ అప్పుమీద వడ్డీ తీసుకొనడు! మంచి కుమారుడు 
నా న్యాయాన్ని శిరసావహిస్తాడు. నా కట్టడలను పాటి 
స్తాడు. తన తండ్రీ చేసిన పాపాలకు ఆ మంచి కుమా 
రుడు చంపబడడు! ఆ మంచి కుమారుడు జీవిస్తాడు. 
సీతం డి ప్రజలను బాధించవచ్చు. వస్తువులను దొంగి 
లించవచ్చు. అతడు అతని ప్రజలకు ఏ మంచిని 
ఎన్నడూ చేసియుండడు! ఆ తండ్రీ తన పాపాల 
కారణంగానే చనిపోతాడు. అయితే, కుమారుడు 
మాత్రం అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు. 
తన తండ్రీ పాపాలకు కుమారుడు “ఎందుకు 
చంపబడడు? అని నీవు అడుగవచ్చు. అందుకు 
కారణం కుమారుడు న్యాయవర్తనుడై మంచి పనులు 
చేయటమే! అతడు నా కట్టడలను మిక్కిలి శ్రద్ధగా 
అనుసరించి నడచుకొన్నాడు! అందువల్ల అతడు జీవి 
స్తాడు. చంపబడేది పాపాలకు ఒడిగట్టిన వ్యక్తి 
మాత్రమే! ఒక కుమారుడు అతని తండ్రీ పాపాలకు 
శిక్షింపబడడు. ఒక తండ్రీ తన కుమారుడు చేసిన 
తప్పులకు గాను శిక్షింపబడడు. ఒక మంచి వ్యక్తి మంచి 
తనం అతనికి మాత్రమే చెంది ఉంటుంది. ఒక చెడ్డ 
వ్యక్తి చెడుతనం అతనికి మా(త్రమే పరిమితమై 
ఉంటుంది. *'ఒకవేళ చెడ్డ వ్యక్తి తన జీవిత విధానాన్ని 
మార్చుకుంటే అతడు జీవిస్తాడు. అతడు చనిపోడు. 
అతడు గతంలో చేసిన చెడ్డపనులన్నీ కొనసాగించటం 
మానివేస్తాడు. నా కట్టడలన్నీ అతడు శ్రద్ధతో పాటి 
స్తాడు. అతడు న్యాయవర్తనుడై , మంచివాడు అవు 
తాడు. అతడు చేసిన చెడ్డకార్యాలను దేవుడు గుర్తు 


చేయటం మొదలు పెట్టాడనీ మాత్రం దేవుడు గుర్తు 
పెట్టుకుంటాడు. అందువల్ల అతని పాపాల కారణంగా 
అతడు చనిపోతాడు.” 

బోడేవుడు ఇలా చెప్పాడు: “ప్రజలారా మీరు, “మా 
(ప్రభువెన దేవుడు న్యాయంగా ప్రవర్తించడు' అని 
అంటారు. కాని ఇశ్రాయేలు వంశములారా, వినండి. 
నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 
25 క మంచి మనిషి మారిపోయి, చెడ్డవాడెతే అతని 
చెడ్డకార్యాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. ఒక 
చెడ్డ వ్యక్తి మారి, మంచివాడై, మంచికార్యాలు చేస్తే, 
అతడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. అతడు 
బతుకుతాడు! తాను పూర్వం ఎంత చెడ్డవాడో 
తెలుసుకొని, నావద్దకు తిరిగి వచ్చిన వాడవుతాడు. 
తాను గతంలో చేసిన చెడ్డకార్యాలు మళ్లీ చేయటం 
మానటంతో అతడు జీవిస్తాడు! అతడు మరణించడు!” 

2 శాయేలు ప్రజలు, “అది న్యాయం కాదు! మా 
ప్రభువెన యెహోవా న్యాయంగా వుండనేరడు!” అని 
అన్నారు. అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నేను 
న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 30 
ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి 
వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయ 
నిర్ణయం చేస్తాను!” నా ప్రభువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు 
తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ 
ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి 
కారణం కానీయకండి! *'మీరు చేసిన భయంకర వస్తువు 
లన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం 
చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, 
ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, 
మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటు 
న్నారు? 

*నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి 
నా వద్దకు తిరిగి రండి. జీవించండి!” ఆ విషయాలు 
నా ప్రభువెన యెహోవా చెప్పాడు. 


యెహెజ్కేలు 19:1-20:8 


10. దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: 
ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ 
విషాద గీతం ఆలపించాలి: 


పోనీ తల్లి ఆడసింహంలా, మగసింహాల మధ్య 
పడుకొని ఉంది. ఆమె యౌవ్వనంలో ఉన్న 
మగ సింహాలతో పడుకొని ఉంది. దానికి చాలా 
మంది పిల్లలున్నారు. 

3 ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది. అది బలమైన 

యువ సింహంలా తయారయ్యింది. అది తన 

ఆహారాన్ని వేటాడం నేర్చుకుంది. అది ఒక 
మనుష్యుని తినేసింది. 

అది గర్హించటం ప్రజలు విన్నారు. తాము పన్నిన 

బోనులో దానిని పట్టుకున్నారు! దాని నోటికి 

గాలం తగిలించారు. వారా కొదమ సింహాన్ని 
ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు. 

వత్తి తన యువసింహం నాయకత్వం వహిస్తుంద 
నుకుంది. కాని ఆవు ఆశలు అడియాశల 
య్యాయి. అందువల్ల ఆమె తన పిల్లల్లో మరో 
దానిని తీసుకుంది. దానిని యువ సింహంలా 
తీర్చిదిద్దింది. 

6 అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది. అది 
భయంకర సింహంలా తయారయ్యింది. అది తన 
ఆహారం వేటాడ నేర్చుకుంది. అది ఒక మనుష్యుని 
చంపి తినివేసింది. 

7 అది రాజభవనాల మీద దాడి చేసింది. అది 
నగరాలను నాశనం చేసింది. దాని గర్జన విన్న 
ప్రతివాడూ నోట మాట లేక నివ్వెరపోయాడు. 

8 అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దాన్నికె 
వలపన్నారు. అది వారి వలలో చిక్కిపోయింది. 

9 వారు దానికి కొక్కీలు వేసి బంధించారు. వారు 
దానిని తమ బోనులో ఇరికించారు. వారు దానిని 
బబులోను రాజు వద్దకు తీసుకొని పోయారు. 
అందువల్ల ఇశ్రాయేలు పర్వతాలలో ఇప్పుడు 
మీరు గర్జన వినలేరు. 

10ళమీ తల్తి నీటి పక్క నాటిన దాక్షాలతలాంటిది. 

దానికి నీరు పుష్కలంగా ఉంది. అది చాలా 
ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో 
"సెరిగింది. 

1 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు 

పెరిగాయి. అవి కొన్ని చేతికరల్లా ఉన్నాయి. 
ఆ క్‌మ్మ ఒక రాజదండాల్లా ఉన్నాయి. ఆ 
'బ్రాక్షాలత అలా, అలా పొడుగ్గా, చాలా కొమ్మ 
లతో మేఘాలను అంటేలా పెరిగింది. 

12 కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి, 

నేలమీద కూల్చి వేయబడింది. తూర్పుదిక్కు 
వేడిగాడ్చులు వీయగా దాని పండ్లు ఎండి 


4 


944 


పోయాయి. దాని పెద్ద కొమ్మలు విరిగి 

పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి. 

ఇప్పుడా |దాక్ష మొక్క ఎడారిలో నాటబడింది. 
అది నీరులేక, దాహం పుట్టించే ప్రాంతం. 

1* దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది. 
నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం 
చేసింది. అందుచే బలమైన చేతికర్రాలేదు; 
రాజదండమూ లేదు 





ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చి 
పాడబడింది.” 
20 ఒక రోజు ఇశ్రాయేలు పెద్దలు యెహోవా 

సలహా తీసుకొనగోరి నా వద్దకు వచ్చారు. 

ఇది ప్రవాసంలో ఏడవ సంవత్సరం ఐదవ నెల (జులు, 
పదవ రోజున జరిగింది. పెద్దలు (నాయకులు) నా 
ముందు కూర్చున్నారు. 

2అప్పుడు యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. 
ఆయన ఇలా చెప్పాడు: 3 " “నరపుత్రుడా, ఇశ్రాయేలు 
పెద్దలతో మాట్లాడు. వారితో ఇలా చెప్పు, "నా ప్రభ్గువెన 
యహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, మీరంతా 
నా సలహా తీసుకోదలచి వచ్చారా? అలా వచ్చివుంటే, 
దానిని మీకు నేను యివ్వను. ఈ విషయాలు నా 
ప్రభ్గువన యెహోవా చెప్పియున్నాడు.' “నీవు వారికి 
తీర్పు తీర్చుతావా? నరపుత్రుడా, నీవు వారికి న్యాయ 
నిర్భయం చేస్తావా? వారి తండ్రులు చేసిన భయంకర 
నేరాలను గూర్చి నీవు వారికి తెలియజెప్పాలి. వారికి 
నీవిలా చెప్పాలి, “నా ప్రభువెన యెహోవా ఈ విష 
యాలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక 
చేసుకొన్నప్పుడు, యాకోబు వంశం కొరకు నా 
చేయెత్తి ఈజిప్టు వారికి ఒక వాగ్దానం చేశాను. అక్కడ 
నన్ను నేను ప్రత్యక్షపరచుకొన్నాను. నా చేయెత్తి ఇలా 
చెప్పాను: “నేను మీ దేవుడనైన యెహోవాను. ఆ 
రోజున మిమ్మల్ని ఈజిస్ట్ర నుండి బయటకు తీసుకొని 
వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి నడిపిస్తానని 
వాగ్దానం చేశాను. అది చాలా మంచి వస్తువులున్న 
దేశం.” దేశాలని ్నటిలోకి అది సుందరమై నది! 

“రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ “పారవేయమని 
నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు 
నుండి తేబడిన హేయమై న విగ్రహాలతో వారు కూడ 





హేయమై నవారుగా తయారు కావద్దని నేను చెప్పీ 





యున్నాను. నేను మీ దేవుడనై న యెహోవాను” 

కిక్షాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది 
వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను 
పారవేయలేదు. వారి అపవిత్ర, విగహాలను ఈజిప్టులో 





, దేశం అక్షర్ధంగా పాలు, తేనెలు ప్రవహించుచున్న 
దేశం అని వ్రాయబజవుంది. 


945 


వదిలివేయలేదు. కావున నేను (దేవుడు ఉగ్రమైన 
నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని 
నాశనం చేయదల్పాను. అయినా నేను వారిని సంహ 
రించలేదు. ఈజిప్టు నుండి నా (ప్రజలను బయటకు 
తీసుకొని వస్తానని గతంలోనే వారు నివసిస్తున్న చోటి 
(ప్రజలకు తెలియజేశాను. నా మంచి పేరును నేను 
పాడుచేయదలుుకోలేదు. అందువల్ల ఆ అన్యప్రజల 
ముందు ఇశ్రాయేలును నాశనం చేయలేదు. !0ఇశ్రా 
యేలు వంశాన్ని నేను ఈజిప్టు నుండి బయటకు 
తీసుకొని వచ్చాను. వారిని ఎడారిలోకి నడిపించాను. 
అక్కడ నేను వారికి నా కట్టడలను తెలియజేశాను. 
నా నియమ నిబంధనలన్నీ వారికి తెలియజెప్పాను. 


యెహెజ్కేలు 20:9-28 


జోలికిపోయి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 
వాటి ధర్మాన్ని మీరు అనుసరించవద్దు. వాటి ఆజ్ఞలను 
మీరు పాటించవద్దు. "నేనే యో హోవాను. నేను మీ 
దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన 
గావించండి. నేను చేపే ప్పే పనులు చేయండి. 20న్రేను 
నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమై నవని 
చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక 
సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. 
నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు 
సూచిస్తాయి.” 

2కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. 
వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను 





నా కట్టడలను పాటించిన వ్యక్తి జీవిస్తాడు. ప్రత్యేక 
విశ్రాంతి రోజులన్నిటి గురించి కూడానేను వారికి 
చెప్పాను. నాకు, వారికి మధ్య ఆ సెలవు రోజులు 
ఒక ప్రత్యేక సంకేతం. అవి నేను యెహోవానని, 
వారిని నా (ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నానని తెలియ 
జేస్తాయి. 

“అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద 
తిరుగుబాటు చేసింది. వారునా న్యాయాన్ని పాటించ 
లేదు. వారునా కట్టడలను అనుసరించటానికి నిరాకరిం 
చారు. పెగా అవి ఏంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి 
అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. 
నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు 
సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్డు వారా 
విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని 
వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం 
చేయ సంకల్పించాను. *ేఅయినా నేను వారిని సంహ 
రించలేదు. నేను ఇశ్రాయేలును, ఈజిప్టు నుండి వెలికి 
తీసుకొని రావటం ఇతర దేశాలు చూశాయి. నాకున్న 
మంచి పేరును నేను పాడుచేసుకోదల్బలేదు. అందు 
వల్ల అన్యప్రజల ముందు నేను ఇశ్రాయేలును సంహ 





లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయ 
లేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు 
వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దే 
రించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను 'ప్రాముఖ్యంలేని 
వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నెను 
ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటూనికి వారిని 
సర్వనాశనం చేద్దామనుకున్నాను. *కాని నాకు నేనే 
ఆగిపోయాను. నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి 
బయటకు తీనుకొని రావటం ఇతర రాజ్యాలు 
చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడు చేసు 
కోదల్చలేదు. అందువల్ల నేను ఇశ్రాయేలును అన్య 
జనుల ముందు సంహరించలేదు. “అందువల్ల ఎడా 
రిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని 
ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక 
దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను. 

పోఇ శాయేలు ప్రజలు నా ఆజ్ఞలను శిరసావహించ 
లేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరిం 
చారు. వారు నేనిచ్చిన ప్రత్యేక విశ్రాంతి రోజులను 
ముఖ్యమై నవిగా పరిగణించలేదు. వారి తండ్రుల అప 
విత్ర విగ్రహాలను వారు పూజించారు. అందువల్ల 





రించలేదు. 1*ఎడారిలోని ఆ ప్రజలకు నేను మరొక 
వాగ్దానం చేశాను. వారికీ నేనివ్వబోయే దేశంలోకి వారిని 
నేను తీసుకొని వెళ్లనని గట్టిగా చెప్పాను. అది పాలు, 
తేనె ప్రవహించే సుభిక్షమై న దేశం. అది దేశాలన్నిటిలోకీ 
సుందరమై న దేశం! 

1రళఇశ్రాయేలు ప్రజలు నా కట్టడలను పాటించ 
నిరాకరించారు. వారు నా విధులను అనుసరించలేదు. 
నేను నిర్ణయించిన విశ్రాంతి రోజులను అతి సామాన్య 
మై నవిగా వారు పరిగణించారు. వారి హృదయాలు ఆ 
అపవిత్ర విగహాలమీద లగ్నమై వుండుటచేత వారీ 
పనులన్నీ చేశారు. "కాని వారి స్థీతిపట్ల నేను విచారం 
వ్యక్తం చేశాను. వారిని నేను సంహరించలేదు. ఎడారిలో 
వారిని నేను సర్వనాశనం చేయలేదు. "నేను వారి 
పిల్లలతో ఎడారిలో మాట్లాడాను. నేను వారితో, “మీరు 
మీ తల్లిదండ్రులవలె ప్రవర్తించవద్దు. అపవిత్ర, విగ్రహాల 





వారికి నేను చెడ్డ నీతిని ప్రసాదించాను. వారు బతకటానికి 
ఆధారం కాని ఆజ్ఞలను నేను వారికి ఇచ్చాను. 26వ్రార్రి 
కానుకలతో వారిని వారే మలిన పర్చుకొనేలా వారిని 
వదిలివేశాను. వారు తమ మొదటి సంతానాన్ని సహితం 
బలి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ రకంగా ఆ ప్రజ 
లను నేను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవా 
నని వారు తెలుసుకొంటారు." *కావున, ఓ నర 
పుత్రుడా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వంశంతో 
మాట్లాడు. వారికిలా చెప్పు, "నా ప్రభ్గువన యెహోవా 
ఈ విషయాలు చెప్పుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు 
నాకు వ్యతిరేకంగా చెడుమాటలు పలికారు. నాపె "పె కుట్ర 
పన్నారు. అయినా నేను వారికి ఇస్తానని “వాగ్దానం 
చేసిన రాజ్యానికి వారిని తీసుకొని వచ్చాను. పారు 
కొండలను, పచ్చని చెట్లను అన్నిటినీ చూసి పూజలు 
చేయటానికి ఆ ప్రదేశాలకు వెళ్లేవారు. వారు బలులను, 


యెహెజ్కేలు 20:29-43 


కోప కానుకలను” ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకొని 
వెళ్లారు. సువాసన వేసే వారి బలులన్నీ వారు అర్చిం 
చారు. ఆ స్థలాలలో పానార్పణాలు కూడా వారు 
అర్చించారు. వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తు 
న్నారని నేను వారిని అడిగాను. ఆ ఆరాధనా స్థలాలన్నీ 
ఈనాటికీ ఉన్నత నలాలు* అనే పీలవబడు 
తున్నాయి.” 

3రడేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు 
ఆ చెడు కార్యాలన్నీ చేశారు. అందువల్ల ఇశ్రాయేలు 
వంశంవారితో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పుము, 
నా ప్రభువెన యె హూవా ఈ విషయాలు చెప్పు 
తున్నాడు. మీ పూర్వీకులు చేసిన పనులనే చేస్తూ 
మిమ్ము మీరు మలిన పర్చుకుంటున్నారు. మీరు వేశ్య 
వలా ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకులు ఆరాధించిన 
భయంకర దేవుళ్ళను ఆరాధించటానికి మీరు నన్ను 
వదిలివేశారు. *!మీరు కూడా అవే రకమై న కానుకలు 
సమర్పిస్తున్నారు. మీ బూటకపు దేవతలకు కానుకగా 
మీ పిల్లలను అగ్నిలో పడవేస్తున్నారు. ఈనాడు ఆ 
రోత విగ్రహాలను ఆశ్రయించి మిమ్మల్ని మీరు మరింత 
మలిన పర్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని నా వద్దకు 
రానిచ్చి, నా సలహా తీసుకోనివ్వాలని మీరు నిజంగా 
అనుకుంటున్నారా? నేను ప్రభువును; యెహోవాను. 
నా జీవ ప్రమాణంగా మీ (ప్రశ్నలకు సమాధానమివ్వను. 
మీకు సలహా ఇవ్వను! *”ఇతర రాజ్యాల మాదిరిగా 
ఉండాలని కోరుకుంటున్నట్టు మీరు అంటూ 
ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ 
నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు 
నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను 
(విగ్రహాలు) మీరు కొలుస్తారు!” 

ఫోనా ప్రభ్గువన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, 
“నా జీవ ప్రమాణంగా, రాజునె సె మిమ్మల్ని పరిపాలిస్తానని 
వాగ్దానం చేస్తున్నాను. కానినా శక్తివంతమై న హస్తాన్ని 
ఎత్త మిమ్మల్ని శిక్షిస్తాను. మీపట్ల నా కోపాన్ని 
చూపిస్తాను! *మిమ్మల్న ్నందరినీ ఈ 'అన్యదేశాల నుండి 
వెలికి తెస్తాను. ఈ రాజ్యాలకు నేను మిమ్మల్ని చెదర 
గొట్టాను. కాని మిమ్మల్నందరినీ కూడదీసి, ఈ 
రాజ్యాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. అయినా నా 
బలమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీమీద 





కోప కానుకలు వారికి అవి సహవాస అర్బణలు. కాని 
యెహెజ్కేలు అవి దేవునికి కోప కారణమైన అర్పణలని 
ఎగతాళి చేస్తున్నాడు. 


ఉన్నత స్థలాలు బూటకపు దేవతలను ఆరాధించే స్థలలు. 
ఇవి సామాన్యంగా గుట్టలమీద, కొండలమీద ఏర్పాటు 
చేయబడేవి. 


వేశ్య దేవునియందు విశ్వాసంలేకుండ, ఆయనను అను 
సరించటం మానివేసే వారిని కూడ ఇలా పిలవటం పరిపాటి. 


946 


నాకు గల కోపాన్ని వెల్లడిస్తాను! ఫోనేను గతంలో 
చేసినట్టు మిమ్మల్ని ఒక ఎడారికి నడిపిస్తాను. కాని 
ఇది అన్యదేశీయులు నివసించే ఒక స్థలం. అక్కడ 
నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యామాడుతాను. 
36గతంలో ఈజిప్టు వద్దగల ఎడారిలో నేను మీ పూర్వీ 
కులకు తీర్చు తీర్చినట్టు, ఇప్పుడిక్కడ మీకు న్యాయ 
నిర్ణయం చేస్తాను.” నా ప్రభువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

3“మీరు నేరస్ట్థులని తీర్పు ఇచ్చి, ఒడంబడిక* 
(ప్రకారం మిమ్మల్ని గిక్టిస్తాను. 3కనాపై తిరుగుబాటు 
చేసి, నాపట్ల పాపం చేసిన ప్రజలందరినీ నేను తొలగి 
స్తాను. మీ “స్వదేశాన్నుండి వారందరినీ తొలగిస్తాను. 
వారు మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. 
అప్పుడు నెనే యహోవానని మీరు తెలును 
కొంటారు.” 

39g ఇశ్రాయేలు వంశములారా, నా ప్రభ్గువన 
యెహోవా ఇప్పుడు ఈ విషయాలు చెప్పుతున్నాడు, 
“ఏ వ్యక్తి అయినా తన రోత విగ్రహాలను పూజింప 
గోరితే, అతనిని వెళ్లి వాటిని పూజించనీయండి. కాని, 
తరువాత నానుండీ ఏదెనా సలహా మీకు వస్తుందని 
మాతం మీరు అనుకోవద్దు! మీరు నా పేరు ఇక ఏ 
మాతం పాడుచేయలేరు! ముఖ్యంగా మీరు మీ నీచ 
విగ్రహాలకు కానుకలను సమర్పించినా అది జరగదు.” 

40న్రా ప్రభువెన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన 
పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు 
రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత 
భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. 
మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ 
స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ 
సేలంలో మీ పంటలో తాలి భాగాన్ని నా కొరకు 
తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమ 
ర్చించాలి. అప్పుడు మీరు సమర్పించే బలుల 
సువాసనలతో నేను సంతృప్తి చెందుతాను. ఇదంతా 
నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు జరుగు 
తుంది. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. 
అయినా నేను మిమ్మ ల్నందరినీ కూడగట్టి, మళ్లీ నా 
ప్రత్యేక ప్రజగా స్వీకరిస్తాను. పె పెగా ఆయా దేశాలన్నీ 
ఇదంతా చూస్తాయి. “అప్పుడు నేనే యెహోవానని 
మీరు తెలుసుకొంటారు. నేను మిమ్మల్ని ఇశ్రాయేలు 
రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు ఇది మీరు తెలుసు 
కొంటారు. అది నేను మీ పూర్వీకులకు ఇస్తానని 
వాగ్దానం చేసిన రాజ్యం. Be రాజ్యంలో మిమ్మల్ని 
మలినపర్చిన వస్తువులను, మీరు చేసిన చెడుకార్యాలను 





ఒడంబడిక రుజువు అని అర్థం, పది ఆజ్ఞలున్న రాతి పలకలు 
దేవునికి, ఇశ్రాయేలుకు మధ్యవున్న ఒప్పందానికి నిదర్శనం. 


947 


మీరు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడతారు. “ఇశ్రాయేలు 
వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ 
చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. 
కాని నాకున్న మంచిపేరు కాపాడుకోవటానికి, మీకు 
నిజంగా అర్లమై న శిక్ష విధించవలసి వుండి కూడా 
నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు 
తెలుసుకొంటారు.” నా ప్రభ్యువన యెహోవా “ఈ 
విషయాలు చెప్పాడు. 

“మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. 
ఆయన ఈ విధంగా చెప్పాడు: “ోనరపుత్రుడా, 
యూదా రాజ్యం దక్షిణాన వున్న నెగెవు వెపు చూడు. 
నగవు అరణ్యానికి” వ్యతిరేకంగా మాట్లాడు. *నగెవు 
అరణ్యానికి ఇలా చెప్పు, యెహోవా "హక్కు విను. 
నా (ప్రభుువెన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 
చూడు, నీ అరణ్యంలో అగ్ని రగల్బటానికి నేను సిద్ధంగా 
ఉన్నాను. (ప్రతి పచ్చని చెట్టునూ, (ప్రతి ఎండిన 
చెట్టునూ అగ్ని దహించి వేస్తుంది. అలా కాల్చివేసే ఆ 
నిప్పు ఆర్బబడదు. దక్షిణం నుండి ఉత్తరం వరకు గల 
(ప్రదేశమంతా కాల్చివేయ బడుతుంది. **అప్పుడు ప్రజ 
లంతా యెహోవానెన నేనే ఈ అగ్నిని (ప్రజ్వలింప 
చేసినట్లు తెలుసుకుంటారు. ఆ నిప్పు ఆర్బివేయ 
బడదు 

పిమ్మట నేను (యెహెజ్కేలు) ఇలా అన్నాను: 
“ఓనా ప్రభువెన యెహోవా! నేనా విషయాలు ప్రజ 
లకు చెప్తే నేనవో కాకమ్మ కథలు వారికి చెబుతున్నానని 
అనుకుంటారు. అది నిజంగా సంభవిస్తుందని వారను 


కోరు 
21] అందువల్ల యెహోవా వాక్కు నాకు విని 
పించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 
పనరపుత్రుడా, యెరూషలేము వెపు చూసి, వారి పవిత్ర 
స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడు. నా తరపున ఇశ్రా 
ళు రాజ్యానికి వ్యతిరేకంగా 1 మాట్లాడు. ఇశ్రాయేలు 
రాజ్యానికిలా తెలియజేయి, “యె హోవా ఈ విష 
యాలు చెప్పాడు, నేను నీకు వ్యతిరేకంగా వున్నాను! 
ఒరలోనుండి నా కత్తిని దూస్తాను. నీనుండి (ప్రజ 
లందరినీ తొలగిస్తాను. వారిలో మంచివారు, చెడ్డవారు 
అంతా ఉంటారు! *నీ మంచి మనుష్యులనూ, చెడ్డవారినీ 
నేను నాశనం చేస్తాను. ఒరనుండి నా కత్తిని దూస్తాను. 
దక్షిణాన్నుండి ఉత్తరం వరకు గల (ప్రజలందర్తిపె దానిని 
ప్రయోగగిస్తాను. అప్పుడు ప్రజలంతా నేనే యెహోవా 
నని తెలుసుకొంటారు. పెగా నా కత్తిని ఒరనుండి 
దూశానని కూడా వారు తేలుసుకొంటారు. తన పని 
పూర్తి చేసే వరకు నా కత్తి మళ్లీ ఒరలోకి తిరిగి 
వెళ్లదు.” 





నెగెవు అరణ్యం ఇక్కడ దేవుడు బహుశః అసహాస్యం చేస్తూ 
వుండవచ్చు. నెగెవు ఎడారి (ప్రాంతం. నెగెవులో అరణ్యాలు 
లేవు. 


యెహెజ్కేలు 20:44-21:14 


6దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుతుడా, 
గుండె పగిలే దుఃఖంలో వున్న వ్యక్తిలా నీవు నిట్టూర్పులు 
విడువు. ప్రజల ముందే నిట్టూర్చు. "వారప్పుడు నిన్ను, 
"నీ వెందుకు నిట్టూరుస్తున్నావు?" అని అడుగుతారు. 
దానికి నీవు ఇలా సమాధానం చెప్పాలి, "రాబోయే 
విషాద వార్తను తలచుకొని భయంతో ప్రతి 
హృదయం వికలమైపోతుంది. చేతులు బలహీనమవు 
తాయి. ప్రతి ప్రాణం నీరసించి పోతుంది. మోకాళ్ళు 
నీళ్లవలా మారిపోతాయి.” చూడండి; ఆ చెడ్డవార్త 
రాబోతూ ఉంది. ఈ విషయాలన్నీ జరుగుతాయి!” 
నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


ఖడ్గం సిద్దంగా ఉంది 
యెహోవా వాక్కు కు వినిపించింది. ఆయన 
ఇలా అన్నాడు: * “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో 
మాట్లాడు. ఈ విషయాలు తెలియజెప్పు, "నా ప్రభు 
బైన యెహె హోవా ఈ విషయాలు చెబుతున్నాడు: 


“చూడండి, ఒక కత్తి, పదును గల కత్తి మెరుగు 
దిద్దిన కత్తి. 

19 చంపటానికి పదునుపెట్టబడింది కత్తి. మెరుపులా 
మెరవటానికి అది మెరుగుదిద్దబడింది. రా 
కుమారా, నిన్ను శిక్షించటానికి నేను వాడే కర్రకు 
నీవు దూరంగా పారిపోయావు. ఆ కష్టైపుల్లతో 
శిక్షింపబడటానికి నీవు నిరాకరించావు. 

11 అందువల్ల కత్తి మెరుగు పెట్టబడింది. ఇప్పుడది 
వాడబడుతుంది. కత్తి పదును పెట్టబడి, మెరుగు 
దిద్దబడింది. అదిప్పుడు చంపేవాని చేతికి ఇవ్వ 
బడుతుంది. 


1ోనరపుటత్రుడా, కేకలు పెట్టి రోదించు! ఎందు 
కంటే ఆ కత్తి నా ప్రజల మీదికి, ఇశ్రాయేలు పాలకుల 
మీదికి తేబడింది! ఆ పాలకులు యుద్దాన్ని కోరారు. 
అందువల్ల కత్తి ఎదురై నప్పుడు వారు నా ప్రజలతో 
పాటు వుంటారు! కావున నీ తొడ చరుచుకొని, నీ 
దుఃఖాన్ని వెలిబుచ్చే పెద్ద శబ్దాలు చేయుము! "ఎందు 
వల్లనంటు, ఇది కేవలం పరీక్ష గాదు! నీవు కట్టెతో 
శిక్షింపబడటానికి నిరాకరించావు. కనుక నిన్ను శిక్షించ 
టానికి మరి నేనేమి ఉపయోగించాలి? అవును. కత్తినే!” 
నా 'ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, 
నీవు చప్పట్లు చరిచి, నా తరపున ప్రజలతో మాట్లాడు. 


“కత్తిని రెండుసార్లు కిందికి రానీ, అవును, మూడు 

సార్టు! ఈ కత్తి ప్రజలను హతమార్చటానికే. 
మహా మారణానికి వినియోగించబడేది ఈ 
ఖడ్గమే! ఈ కత్తి వాళ్లను ఖండిస్తుంది. 


యెహెజ్కేలు 21:15-32 


"5 భయంతో వారి హృదయాలు కరుగుతాయి. 
చాలామంది పడిపోతారు. వారి నగర ద్వారం 
వద్దనే చంపబడతారు. అవును. ప్రజలను చంప 
టానికి ఆ ఖడ్గాన్ని నేనే ఎంపిక చేశాను! ఆ 
ఖడ్గం మెరుపుతీగలా ప్రకాశిస్తుంది. 

15 ఓ ఖడ్గమా, పదునుగా నుండుము, కుడి పక్క 
నరుకు. ఎడమ పక్క నరుకు. నీ అంచు ఎటు 
వెళ్లగోరితే అటు వెళ్లు! 

"అప్పుడు నేను కూడా చప్పట్లు చరుస్తాను. 
పిమ్మట నా కోపాన్ని చూపడం ఆపుతాను. 
యె హోవానైన నేను మాట్టాడాను!” 


యెరూషలేముకు మార్గాన్ని ఎంపిక చేయటం 

“యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన 
ఇలా అన్నాడు: “నరపుత్రుడా, బబులోను రాజు 
ఖడ్గం ఇశ్రాయేలుపై రావటానికి వినియోగపడే రెండు 
మార్గాలను గీయుము. రెండు మార్గాలూ ఒకే ప్రదేశం 
బబులోను నుండి మొదలవ్వాలి. నగరానికి వచ్చే ఒక 
మార్గం మొదట్లో ఒక గుర్తు పెట్టు. ఖడ్గం ఏ దారిని 
వినియోగిస్తుందో తెలుపటానికి ఆ గుర్తు పెట్టాలి. ఒక 
మార్గం అమ్మోనీయుల నగరమైన రబ్బాకు వెళ్తుంది. 
మరొక మార్గం యూదాలోని రక్షిత నగరవాన 
యెరూషలేముకు వెళ్తుంది! *'ఇది బబులోను రాజు 
ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని 
తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా 
విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన 
భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, 
తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని 
బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని 
ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు 
కార్తంఎెపు చూశాడు. 

పౌలక్కడ అతను కొన్ని సంకేతాలు చూశాడు. 
అవి అతనిని తన కుడిపక్కనున్న యెరూషలేముకు 
పోయే మార్గంలో వెళ్లమని సూచించాయి! అతడు 
నగర ద్వారాలు పగులగొట్టే దూలాల యంత్రాలను 
తేవటానికి సిద్ధం కమ్మనే నంకేతం ఇవ్వాలను 
కున్నాడు. అతడు ఆజ్ఞ ఇవ్వగానే అతని సెనికులు 
మారణకాండకు పూనుకుంటారు. యుద్ద నినాదాలు 
చేయమని, నగరపు గోడకు మురికి వీధిని నిర్మించమని, 
మరియు కొయ్య బురుజులు నగరాన్ని ఎదుర్కో 
వడానికి నిర్మించమని సంకేతాలు యిస్తాడు. *ఆ తంత్ర 
సంకేతాలు ఇశ్రాయేలు ప్రజలకు అర్ధంకావు. వారు 
చేసిన వాగ్దానాలు వారికున్నాయి. అవి వారికి ముఖ్యం. 
కాని యెహోవా వారి పాపాలను జ్ఞాపకం పెట్టు 
కుంటాడు. దానితో ఇశ్రాయేలీయులు పట్టుబడతారు.” 

*నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయం చెప్పాడు: 
“మీరు అనేక చెడు కార్యాలు చేశారు. మీ పాపాలు 


948 


చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. మీరు నేరస్థులని గుర్తు 
పెట్టుకొనేలా మీరు నన్ను ఒత్తిడి చేశారు. కావున 
శత్రువు మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. 
25 ఇశ్రాయేలు దుష్ట నాయకుడా, నీవు చంపబడ 
తావు. నీకు శిక్ష కాలం సమీపించింది! నీ అంతం 
ఇక్కడే!” 

26నా ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెప్పు 
తున్నాడు, “నీ తలపాగా తీసివేయి! నీ కిరీటం తీసి 
వేయి! మార్చుకు సమయం ఆసన్నమయ్యింది. 
ముఖ్య నాయకులు తగ్గింపబడతారు. సామాన్య మాన 
వులు ప్రముఖ వ్యక్తులౌతారు. *”ఆ నగరాన్ని నేను 
సర్వనాశనం చేస్తాను! కాని యోగ్యుడైన వ్యక్తి కొత్త 
రాజు అయ్యేవరకు ఇది సంభవించదు. అప్పుడు ఈ 
నగరాన్ని అతడు (బబులోను రాజు _కెవసం చేసు 
కొనేలా చేస్తాను.” 


అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 
ోదేవుడు ఇలా చెప్పాడు: “నరపుతుడా, నా 
తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: 
"అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా 
ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 


“చూడండి, ఒక ఖడ్గం! ఆ ఖడ్గం దాని ఒరనుండి 
బయటకు వచ్చింది. కత్తి మెరుగు దిద్దబడింది! 
కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది. అది మెరుపు 
తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది! 

2౫ మీ దర్శనాలు పనికిరావు. మీ మంత్ర తంత్రాలు 
సహాయపడవు. అదంతా ఒక అబద్దాల మూలు. 
దుష్టుల మెడల మీద ఇప్పుడు కత్తి ఉంది. వారు 
త్వరలో శవాలా పోతారు. వారికి సమయం దాపు 
రించింది. వారి చెడుతనం ముగిసే సమయం 
వచి ఎంది. 


బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 

ఎరోఇప్పుడు కత్తిని దాని ఒరలో పెట్టవచ్చు. నీవు 
సృష్టింపబడిన ప్రదేశంలో, నీవు జన్మమెత్తిన రాజ్యంలో 
నీకు నేను న్యాయన్నిర్ణయం చేస్తాను. *'నీ మీద నా 
కోపాన్ని కుమ్మరిస్తాను. వేడి గాడ్చువలె నా కోపం 
నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను దుష్టులయిన మగవారికి 
అప్పగిస్తాను. వారు ప్రజల్ని హత మార్చటంలో ఆరి 
తేరిన వారు. 

నీవు అగ్నికి ఆజ్యంలా తయారవుతావు. నీ రక్తం 
భూమిలోకి లోతుగా (ప్రవహిస్తుంది. (ప్రజలు నిన్ను 
మరెన్నడూ జ్ఞాపకం పెట్టుకోరు. యెహోవానైన నేనే 
ఇది చెప్పాను.” 


949 యెహెజ్కేలు 22:1-22 

యెహెజ్కేలు యెరూషలేముకు వ్యతిరేకంగా 12“ యెరూషలేము ప్రజలారా, నరహత్య చేయ 
మాట్లాడటం ప మీరు వ. తీసుకొంటారు. మీరు డబ్బు 

యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. సు ఇచ్చి, దానిమీద వడ్డీ తీసుకుంటారు. స్వల్ప 


2 ఆయన ఇలా చెప్పాడు: "నరపుత్రుడా, నీవు 
న్యాయనిరయం చేస్తావా? హంతకుల నగరంపై 
(యెరూషలేము నీవు తీర్పు తీర్చుతావా? ఆమె చేసిన 
భయంకరమై న కార్యాలను గూర్చి ఆమెకు తెలియ 
బేస్తావా? 3నీవ్ర ఇలా చెప్పాలి, ' నా ప్రభుువెన యెహోవా 
ఇలా చెపుతున్నాడు, “నగరం హంతకులతో నిండి 
ఉంది. కావున ఆమెకు శిక్షపడే కాలం వస్తుంది! తన్నకె 
తాను రోతవిగహాలను చేసేంది. ఆ విగ్రహాలే ఆమెను 
మలినపర్చాయి! 

శయురూషలేము వాసులారా, మీరనేక మందిని 
హతమార్చారు. మీరు అనహ్యకరమై న విగ్రహాలను 
చేశారు. మీరు నేరస్తులు. మిమ్మల్ని శిక్షించే కాలం 
వచ్చింది. మీకు అంతం సమీపించింది. అన్యదేశాల 
వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆ రాజ్యాల వారు 
మిమ్మల్ని చూసి నవ్వుతారు. *మీకు దగ్గరలోను, 
దూరంలోను వున్న (ప్రజలు మిమ్మల్ని ఎగతాళి 
చేస్తారు. మీ పేరును మీరే పాడుచేసుకున్నారు. వారి 
పెద్ద నవ్వును మీరు వినవచ్చు. 

“రగ చూడండి! ఇశ్రాయేలు పాలకులలో ప్రతివాడూ 
ఇతరులను చంపటానికి యెరూషలేములో తనను 
తాను బాగా బలపర్చుకున్నాడు. "యెరూషలేములో 
ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించరు. ఆ నగ 
రంలో వారు అన్యదేశీయులను బాధిస్తారు. ఆ నగ 
రంలో వారు అనాధ పిల్లలను, విధవలను మోసగిస్తు 
న్నారు. మీరంతా నా పవిత్ర వస్తువులను అసహ్యించు 
కుంటారు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను 
మీరు సామాన్యమై నవిగా భావిస్తారు. “యెరూషలేము 
ప్రజలు ఇతరులను గురించి అబద్దాలు పలుకుతారు. 
ఆ అమాయక (ప్రజలను చంపటానికే వారు ఆ విధంగా 
(ప్రవర్తిస్తారు. ప్రజలు బూటకపు దేవుళ్లను కొలవటానికి 
కొండల మీదికి వెళతారు. పిమ్మట యెరూషలేముకు 
వచ్చి స్నేహ పంక్తి భోజనాలు చేస్తారు. 

“యురూషలేములో సలు కామవాంఛలతో 
కూడిన పాపాలు చేస్తారు. యెరూషలేములో మను 
ష్యులు తమ తండ్రీ భార్యతోనే వ్యభిచ్లరించి పాపం 
చేస్తారు. యిరూష ములో మనుష్యులు స్త్ర స్తీ లను మాన 
భంగం చేస్తారు. స్త్రీ లు బహిష్టు అయినప్పుడు కూడా 
వారిని చెరబట్టి చూనభంగరి చేస్తారు. "ఒకడు ఆ 
భయంకర పాపాన్ని తన పొరుగువాని భార్యతోనే 
చేస్తాడు. మరొకడు తన కోడలితోనే వ్యభిచరించి 
ఆమెను అపవిత్ర” పరుస్తాడు. ఇంకొకడు తన తండ్రి 
కుమార్తెయగు తన సోదరిని మానభంగం చేస్తాడు. 





అపవిత్రము పరిశుద్దురాలు కానట్టి లేక దేవుని ఆరాధనకు 
పనికిరానటువంటి అని భావం. 


a కోనేం మీరు మీ పొరుగువారిని మోసగిస్తారు. 
మీరు నన్ను మర్చిపోయారు.” నా ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు, 

కొదేవుడు ఇలా చెప్పసాగాడు: “ఇప్పుడు చూడు! 
నా చేతిని కింద కొట్టి నిన్ను ఆపుతాను! ప్రజలను 
మోసగించినందుకు, చంపినందుకు నిన్ను నేను శిక్షి 
స్తాను. అప్పుడు నీవు ధెర్యంగా ఉంటావా? నేను 
నిన్ను శిక్షించటానికి వచ్చినప్పుడు నీవు శక్తిగలిగి 
వుంటావా? లేదు! ఉండలేవు. నేనే యెహోవాను. 
మాట్లాడింది నేనే. నేనన్నది చేసి తీరుతాను! 
గోమిమ్మల్ని చాలా దేశాలలోనికి చెదరగొడతాను. మీరు 
అన్యదేశాలకు పారిపోయేలా మీపె ఒత్తిడి తెస్తాను. ఈ 
నగరంలో ఉన్న వవ్యల నీ వీస్తువులన్నిటినీ నేను 
సర్వనాశనం చేస్తాను. కాని యెరూషలేమా, నీవు 
అపవిత్రమవుతావు. పైగా ఇతర దేశాలన్నీ ఈ విష 
యాలు జరగటం చూస్తాయి. అవ్పుడు నేనే 
యెహోవానని నీవు తెలుసుకొంటావు.” 





పనికిరాని చెత్తవంటి ఇశ్రాయేలు 

"యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన 
ఇలా అన్నాడు, 

(కోనరపుతుడా, వెండితో పోల్చినప్పుడు కంచు, 
ఇనుము, సీసము, తగరము మొదలెనవి చాలా విలువ 
తక్కువ లోహాలు. పనివారు వెండీని శుద్ధి చేయటానికి 
అగ్నిలో వేస్తారు. కరిగిన వెండి నుంచి పనివారు అలా 
మైలను వేరు చేస్తారు. ఇశ్రాయేలు దేశం అలా వేరు 
చేయబడిన మలిన పదార్థంలా తయారయ్యింది. 
కావున ప్రభ్గువన యెహె హవా ఈ విషయాలు చెపు 
తున్నాడు, “మీ | ప్రజలంతా పనికిరాని చెత్తలా తయా 
రయ్యారు. అందువల్ల మిమ్మల్నందరినీ యెరూష 
లేముకు చేర్చుతాను. “"20పనివారవెండిని, కంచును, 
ఇనుమును, సీసాన్ని, తగరాన్ని నిప్పులో వేసి, నిప్పు 
రగిలేలా కొలిమి వూదుతారు. లోహాలు కరగటం 
మొదలు పెడతాయి. అదేమాదిరి, మిమ్మల్ని నా 
అగ్నిలో వేసి కరగబెడతాను. నా రగిలే కోపమే ఆ 
నిప్పు. 
“ఆ నిప్పులో మిమ్మల్ని వేస్తాను. నా కోపాగ్నిని 
బాగా రగిలేలా చేస్తాను. అప్పుడు మీరు కరగటం 
మొదలు పెడతారు. *వెండి నిప్పులో కరుగుతుంది. 
పనివారు శుద్ద వెండిని వేరుచేసి దానిని భద్రపరుస్తారు. 
అదేమాదిరి "మీరు నగరంలో కరుగుతారు. అప ప్పుడు 
నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నా 
కోపాన్ని మీమీద కుమ్మరించానని మీరు తెలుసు 
కొంటారు. 


యెహెజ్కేలు 22:23-23:10 


యెహెజ్కేలు యెరూషలేముకు వ్యతిరేకంగా 
మాట్లాడుట 

౫ యెహూవా వాక్కు “నాకు వినిపించింది. ఆయన 
ఇలా చెప్పాడు, “నరపుతుడా, ఇశ్రాయేలుతో మాట్లా 
డుము. ఆమె పవిత్రురాలు కాదని నీవామెతో చెప్పుము. 
నేను ఆ రాజ్యాల మీద కోపంగావున్నాను. అందువల్ల 
ఆ రాజ్యంలో వానలు పడవు. యెరూషలేములోని 
ప్రవక్తలు కుట్రలు పన్నుతున్నారు. తను తినదల్చిన 
జంతువును పట్టుకున్నప్పుడు గర్జించు సింహంలా వారు 
న్నారు. ఆ ప్రవక్తలు ఎన్నో జీవితాలను నాశనం చేశారు. 
వారెన్నో విల్గుపన వస్తువులను తీసుకున్నారు. 
యోరూషలేములో ఎందరో స్తీ స్రీలు విధవలు కావటానికి 
వారు కారకులయ్యారు. 

2 యాజకులు నా ధర్మ బోధనలను నిజంగా 


950 


సహాయపడటానికి ముందుకు రాలేదు! *'కావున వారికి 
నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! 
వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. 
ఇదంతా వారి స్వయంకృత అపరాధమే! ” నా ప్రభువెన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 
2 యెహోవా వాక్కు నాకు వినిపించింది. 
ఆయన ఇలా చెప్పాడు: పోనరపుత్రుడా, సమ 
రయ, యిరూషలేములను గురించిన ఈ కథ ఆల 
కించుము. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు (న్నారు, వారిద్దరూ 
ఒక్క తల్లి కడుపునే పుట్టారు. చిన్న వయస్సులో 
ఉండగనే వారిద్దరూ ఈజిప్టులో వేశ్యలయ్యారు. 
ఈజిప్టులో వారు మగవాళ్లతో పడుకొన్నారు. మనుష్యు 
లను వారు తమ చనుమొనలు నలిపి, తమ యౌవ్వనపు 
చన్నులను పట్టుకోనిచ్చారు. “పెద్ద కుమార్తె పేరు 





గాయపర్చారు. వారు నా పవిత్ర వస్తువులను మైల 
చేశారు. వారు వాటిని ముఖ్యమై నవిగా పరిగణించరు. 
పవిత్ర వస్తువులను అతి సామాన్యమై నవిగా చూస్తారు. 
శుభమైన వస్తువులను వారు మురికి నవిగా చూస్తారు. 
ఈ విషయాలను గూర్చి వారు ప్రజలకు బోధించరు. 
నేను నిర్దేశించిన ప్రత్త విశ్రాంతి రోజులను వారు 
గౌరవించి పాటించరు. నేను వారివల్ల తృణీకరించ 
బడ్డాను. 

“తాను పట్టిన జంతువును తింటున్న తోడేలులా 
ఇశ్రాయేలు నాయకులు వున్నారు. వారు ధనవంతులు 
కావాలనే కోర్కెతో ఆ నాయకులు ప్రజలను చంపి 
వేస్తారు. 

28“ ప్రవక్తలు (ప్రజలను హెచ్చరించరు. వారు 
నిజాన్ని దాచివేస్తారు. వారు గోడ నిర్మాణం చేయ 
కుండా, పగుళ్ల పై బంకమట్టి పూసే పనివారిలా 
వుంటారు. వారీ కండ్లకు కేవలం అబద్దాలే కన్పిస్తాయి. 
భవిష్యత్తును తెలునుకొనటానికి హెరు మంత 
తంత్రాలను వినియోగిస్తారు. అయినా వారు అబద్దాలు 
మాత్రమే చెపుతారు. వారు, "నా ప్రభ్గువన య హవా 
ఈ విషయాలు చెప్పాడు అని అంటారు. కాని వారు 
అబద్ధ మాడుచున్నారు. యెహోవా వారితో మాట్లాడ 
లేదు! 

సామాన్య ప్రజలు ఒకరికొకరు అన్యాయం చేసు 
కుంటారు. ఒకరి నొకరు మోసపుచ్చుకుని, ఒకరి 
సొమ్ము నొకరు దొంగిలించుకుంటారు. వారు పేద 
అను, ఆసరాగా పెట్టుకొని ధనవంతులవుతారు. వారితో 
నివసిస్తున్న పరదేశీయులను మోసగిస్తారు. వాళ్లకు 
ఎప్పుడూ న్యాయంగా ఉండరు. 

తమ జీవిత విధానాన్ని మార్చుకొని, తమ 
దేశాన్ని రక్షించుకోమని నేను ప్రజలకు హితవు 
చెప్పాను. గోడలను పటిష్ట పర్చమని నేను ప్రజలకు 
చెప్పాను. బీటలు వారిన గోడలవద్ద నిలబడి, తమ 
నగర పరిరక్షణకు పోరాడమని చెప్పాను. కాని ఏ ఒక్కడు 


ఒహెలా.* ఆమె చెల్లిలి పెరు ఒహెలీబా.* ఆ అక్కా 
చెల్లల్లిద్దరూ నాకు భార్యలయ్యారు. మాకు పిల్లలు 
కలిగారు. (నిజానికి ఒహెలాయే సమరయ. ఒహెలీ 
బాయే యెరూషలేము.) 

అప్పుడు ఒహెలా నా పట్ల విశ్వాసం లేకుండా 
ప్రవర్తించింది. ఆమె ఒక వేశ్యలా జీవించసాగింది. తన 
విటులను కోరుకోనారంభించింది. ఊదారంగు బట్టలు 
వేసుకున్న అష్టూరు సైనికులను ఆమె చూసింది. 
6గ్పర్రాలపై వెళ్లే ఆ సెనీకులంతా కోరుకోతగ్గ యువ 
కులు. వారు నాయకులు, అధికారులు అయివున్నారు. 

7ఆ మనుష్యులందరికి ఒహెలా తనను తాను సమ 
ర్పించుకుంది. అష్పూరు సెన్యంలో వారంతా ప్రత్యే 
కరిగా ఎంపిక చేయబడీనవారు. వాళ్లందరినీ ఆమె కోరు 
కొంది! వారి రోత విగ్రహాలతో ఆమ్‌ కూడ మలినపర్చ 
బడింది. దానికి తోడు, ఈజిప్టుతో తన (పేమ 
కలాపాలు ఆపలేదు. ఆమె చిన్న వయస్సులో ఉన్న 
ప్పుడే ఈజిస్ట్ర ఆమెతో సంగమించాడు. ఆమె యౌవ్వ 
నపు చన్నులు పట్టుకున్న మొదటి ప్రేమికుడే ఈజిస్ట్ర. 
ఈజిప్టు తన దొంగ (పైమనంతా ఆమెపె ఒలకబోశాడు. 
అందువల్ల ఆమె విటులను ఆమెను పొందడానికి 
రానిచ్చాను. ఆమె అష్టూరును కోరుకుంది. అందుచే 
నేనామెను వారికిచా ను! 10వారామెకు మానభంగం* 
కావించారు. వారు ఆమె పిల్లలను ఎత్తుకుపోయారు. 
తరువాత వారు కత్తితో ఆమెను చంపివేశారు. వారామెను 








ఒహెలా ఈ పేరుకు గుడారం అని అర్థం. బహుశః ఇది 
ఇశ్రాయేలు (ప్రజలు దై వారాధనకు వెళ్లే “పవిత్ర గుడారం” 
కావచ్చు. 


ఒహెలీబా దీనికి “నా గుడారం ఆమె యొక్క దేశంలో 
వుంది అని అర్థం. 


మానభంగం ఆమె వారికి తన నగ్నత్వాన్ని చూపించిందని 
దీని అర్థం. వారామెను దూర ప్రాంతానికి ఎత్తుకు పోయారని 
పాఠాంతరం. 


951 


అలా గిక్షించారు. 
కలము నే ఉన్నారు. 

"తన చిన్న సోదరి ఒహెలీబా ఇవన్నీ జరగటం 
చూసింది. అయినా తన అక్కకంటు ఒహెలీబా ఎక్కువ 
పాపాలు చేసింది! ఒహెలాకంకు ఈమె మరీ విశ్వాసం 
లేని స్త్రీ అయింది. 

12ఈమె అష్టూరు నాయకులను, అధికారులను 
కోరుకొంది. ఊదా బట్టల్లో గుర్రాలమీద స్వారీచేసే 
ఆ సైనికులను ఆమె కోరుకొంది. వారంతా ఆశించదగ్గ 
యువకులు. ఒకే రకమైన తప్పులతో ఆ ఇద్దరు 
స్త్రీ లు తమ జీవితాలను నాశనం చేసుకోబోతున్నట్లు 
సను చూశాను. 

గ“ హెలీబా నాపట్ల విశ్వాసం లేకుండ కొన 
సాగింది. బబులోను (బాబిలోనియాలో గోడలమీద 
చెక్కిన మనుష్యుల బొమ్మలను చూసింది. ఇవి ఎరరని 
బట్టలు ధరించిన కల్టీయ మనుష్యుల బొమ్మలు. [వారి 
నడుముల చుట్టు. పటకాలు, తలల పెన పొడుగాటి 
తలపాగాలు ధరించి వున్నారు. ఆ మనుష్యులందరు 
రథాధిపతుల వలె వున్నారు. వారంతా బబులోనులో 
జన్మించిన వారుగనే కన్పించారు. మరి ఒహెలీబా 
వారందరినీ కావాలనుకొంది. ''కావున ఆ బబులోను 
మనుష్యులందరూ ఆమెతో సంభోగించటానికి ఆమె 
పేమ పాన్పు మీదికి వచ్చారు. ఆమెను విచ్చల విడిగా 
వాడుకొని, చివరకు ఆమె వారిని చీదరించుకునేలా 
ఆమెను అపవిత్ర పరచారు. 

క హెలీబా తన అవిశ్వాసాన్ని అందరూ గమ 
నించేలా (ప్రవర్తించింది. ఆమె తన నగ్నత్వాన్ని అనేక 
మంది అనుభవించనిచ్చింది. దానితో నాకు ఆవమెపట్ల 
విసుగు పుట్టి, నేనామె అక్కను చీదరించుకున్నట్లు 
ఈమెను కూడ అసహ్యించుకున్నాను. పదే పదే 
ఒహెలీబా నాపట్ల అవిశ్వాసంతో (ప్రవర్తించింది. 
పిమ్మట ఈజిప్టు తను చిన్న పిల్లగా వుండి జరిపిన 
(పేమ కలాపాలు జ్ఞాపకం తెచ్చుకుంది. 2ఏగాడిద మేఢ్రం 


పస్తులు ఆమెను గురించి ఇంకా చెప్పు 


యెహెజ్కేలు 23:11-34 


కోరుకోతగ్గ యువకులు. రథాధిపతులు, ప్రత్యేకంగా 
ఎంపిక చేయబడిన గుర్రపు రౌతులు వారిలో వున్నారు. 
ఆ గుంపంతా నీ వద్దకు వస్తుంది. తమ గురాలమీద, 
రథాలమీద వారు వస్తారు. అనేకానేకమంది వస్తారు. 
వారు తమ ఈళులను, డాళ్లను, శిర స్రాణములను 
ధరించి వస్తారు. వారంతా నీ చుట్టూ గుమిగూడతారు. 
నీవు నాకు చేసినదంతా వారికి నేను వివరిస్తాను. వారికి 
ఇష్టమైన రీతిలో వారు నిన్ను శిక్షిస్తారు. నేనెంత 
రోషంగా వున్నానో నీకు చూపిస్తాను. వారు చాలా 
కోపగించి నిన్ను బాధిస్తారు. వారు నీ ముక్కూ చెవులు 
కోసివేస్తారు. వారు కత్తితో నిన్ను చంపుతారు. పిమ్మట 
వారు నీ పిల్లలను తీసుకుపోతారు. నీవద్ద మిగిలిన 
(ప్రతి దానిని వారు తగులబెడతారు. నీ అందమైన 
బట్టలను, ఆభరణాలను వారు తీనుకుంటారు. 
27 ఈజిస్టులో నీ (పేమ కలాపాలను గురించిన నీ కలలను 
నిలిపివేస్తాను. మళ్లీ నీవెన్నడు వారికొరకు ఎదురు 
చూడవు. నీవు ఇకముందెన్నడు ఈజిప్టును జ్ఞాపకం 
చేసుకొనవు!” 

నా ప్రభ్గువఎన యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు, “నీవు అసహ్యించుకునే మనుష్యులకు నిన్ను 
అప్పజెప్పుచున్నాను. నీవు విసుగుచెందిన మనుష్యు 
లకే నిన్ను అప్పజెప్పుచున్నాను. *వారు నిన్నెంత 
అసహిర్యచుకుంటున్నారో వారు నీకు చూపిస్తారు. నీవు 
పనిచేసిందానినంతా వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, 
నగ్నంగా వదులుతారు! ప్రజలు నీ పాపాలను విశదంగా 
చూస్తారు. నీవు వేశ్యలా ప్రవర్తించావని, నీవు నీచమైన 
కలలుగన్నావని వారు తెలుసుకుంటారు. 

30అన్యదేశీయులను వెంబడించి పోవటానికి నన్ను 
వదిలిపెట్టినప్పటి నుండి నీవీ పాపకార్యాలకు ఒడి 
గట్టావు. వారి రోత విగ్రహాలను ఆరాధించటం మొదలు 
పెట్టినప్పటి నుండి నీవీ చెడ్డ కార్యాలకు తలపడ్డావు. 
నీవు నీ అక్కను అనుసరించి, ఆమె గడిపిన జీవితాన్నే 
నీవూ గడిపావు. నీకు నీవే విషపు పాత్రను అందుకుని, 





వంటి శిశ్నముతో గురంవలె వరదలా రేతస్సును కార్చే 
తన విటుని ఆమె జ్ఞాపకం చేసుకున్నది. 

2“ హెలీబా నీ ప్రేమికుడు నీ చనుమొనలు 
ముట్టి, నీ యౌవ్వనపు చన్నులను పట్టిన ఆ రోజులను 
గురించి నీవిప్పుడు కలలు కంటున్నావు. “కావున 
ఒహెలీబా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు, “నీ (ప్రేమికులతో నీవిప్పుడు విసుగు 
చెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి 
రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు. *వారందరినీ 
నేను బబులోను (బాబిలోనియా) నుండి రప్పిస్తాను. 
ముఖ్యంగా కల్పీయులను రప్పిస్తాను. పెకోదు, శోయ, 
కోయ ప్రాంతాలనుండి నేను పురుషులను రప్పిస్తాను. 
అష్టూరు నుండి కూడ నేను మనుష్యులను రప్పిస్తాను. 
తమ నాయకులను, అధికారులను రప్పిస్తాను. వారంతా 


నీ చేతిలో పట్టుకున్నావు. నీకు శిక్ష నీవే విధించు 
కున్నావు.” *ప్రభుువెన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు: 


“నీవు నీ అక్క విషపు పాత్రను తీసుకొని తాగు 
తావు. అది ఒక పొడుగాటి, వెడల్పయిన గిన్నె. 
ఆ గిన్నెలో విషం (శిక్ష చాలా పడుతుంది. 
(ప్రజలు నిన్ను చూచి నవ్వి, ఎగతాళి చేస్తారు. 
33 తాగినవానిలా నీవు తూలిపోతావు. నీవు గొప్ప 
దుఃఖముతో నింపబడతావు. షోమోను పాత్ర 
వినాశ ఉపద్రవములతో నిండియున్నది. అది 
నీ అక్క తాగిన విషపు క్షు పాత్ర లాంటిదే. 
34 ఆ పాత్రలోనే నీవు విషం తాగుతావు. దానిని 
నీవు పూర్తిగా తాగుతావు. పిమ్మట పాత్ర 


యెహెజ్కేలు 23:35-24:4 


క్రిందకు విసిరివేసి ముక్కలు చేస్తావు. బాధతో 
నీ రొమ్ములు చీరుకుంటావు. నేను ప్రభ్గువెన 
యెహోవాను గనుక ఇది సంభవిస్తుంది. ఈ 
విషయాలు నేనే చెప్పాను. 


ఎవొకావున నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు, “యెరూషలేమా నీవు నన్ను మర్చి 
పోయావు. నన్ను దూరంగా విసరివేసి, నన్ను వెనుక 
వదిలావు. నీవు నన్ను వదిలి వేశ్యలా జీవించిన కారణంగా 
ఇప్పుడు నీవు బాధ అనుభవిస్తావు. నీ అపవిత్రమైన 
కలలకూ నీ వ్యభిచారానికి నీవు (శ్రమననుభవించాలి. 


ఒహెలా, ఒహెలీబాలకు వ్యతిరేకంగా తీర్పు 

36న్రా (పభువెన యెహోవా నాతో ఇలా చెప్పాడు: 
“నరుడా, నీవు ఒహెలా, ఒహెలీబాలకు తీర్చు ఇస్తావా? 
అయితే వారు చేసిన భయంకర నేరాలను వారికి చెప్పు. 
వారు వివాహబంధం తెంచుకొని వ్యభిచరించారు. 
వారిపె పె హత్యానేరం ఉంది. వారు వేశ్యల్దా (ప్రవర్తించారు. 
వారో ఆ అపవిత్ర, విగ్రహాలతో వుండటానికి వారు నన్ను 
వదిలివేశారు నా పిల్లలు వారితో వున్నారు. కాని వారిని 
నిప్పులో బలవంతంగా నడిపించింది. తమ అపవిత్ర, 
విగ్రహాలకు నైవేద్యం పెట్టటానికి వారీ పని చేశారు. 
కెన్‌ న్రొన్లు నిర్దేశీంచిన ప్రత్యేక విశ్రాంతి దినాలను, నా 
పవిత్ర స్థ సలోని ్న వారు సామాన్యమై నవిగా పరిగణించారు. 
నో వారి వీ గ్రహాల కొరకు వారు తమ పిల్లల్ని బలిపెట్టారు. 
తరువాత వారు నా పవిత్ర స్థ స్టలంలోక్తీ వెళ్లి దానిని 
కూడ అపవిత్ర పర్చారు! ఇదీ వారు నా ఆలయం 
లోపలే చేశారు! 

*9మార [ప్రాంతాల మనుష్యుల కొరకు వారు కబురు 
పంపారు. ఆ మనుష్యుల కొరకు నీవు (ఒహెలీబా) 
దూతను పంపావు. వారు నిన్ను చూడటానికి వచ్చారు. 
వారికొరకు నీవు స్నానం చేసే, కండ్లు అలంకరించు 
కొని, ఆభరణాలు ధరీంచావు. *'ఒక అందమెన పాన్పు 
మీద నీవు కూర్చుని, దాని ముందు ఒక “బల్లవేశావు. 
ఆ బల మీద నా సుగంధ ధూప ద్రవ్యాన్ని, * నూనెను* 
ఉంచావు. 

“యెరూషలేములో వినబడే శబ్దం విందులో* 
ప్రజలు చేసే రణగొణ ధ్వనిలా ఉంది. విందుకు అనేక 





. ద్రవ్యాన్ని దేవునికి కానుకగా ధూపం వేయటానికి 

స్స ప్రత్యేక సుగంధ (ద్రవ్యాల కలయిక. దీనిని దేవాల 

యంలో ధూపం వేయటానికి వాడతారు. చూడండి: నిర్గమ. 
30:34-38. 


నూనె ఇది ఒక ప్రత్యేకమైన నూనె. దీనిని ప్రవక్తలను 
చేయటానికి, వస్తువులను పవిత్ర పర్చటానికి వాడతారు. 
చూడండి నిర్గమ.. 30:22-33. 

విందు ఇది హెటబ్రీలో సుహృుద్భావ కానుక అని అర్థాన్ని 
స్తుంది. దేవుని సన్నిధిలో ప్రజలు సామూహిక విందార 
గించుట. ఇక్కడ ఈ ఆరాధన సమయం పెద్ద గందరగోళంగా 
ఉన్నట్టు తెలియజేస్తుంది. చూడండి ద్వితీ. 14:22-29; 
26:1-15. 


952 


మంది వచ్చారు. ఎడారినుండి వచ్చిన వారు కావటంతో 
వారు తాగుతూ ఉన్నారు. వారు స్త్రీలకు కడియాలు, 
అందమై న కిరీటాలు యిచ్చారు. శెకాము క్రీడలతో 
నీరసించిపోయిన ఆ స్త్రీతో నేను మాట్టాడినాను. 
వారంతా ఆమెతోను, ఆమె వారితోను వ్యభిచార పాపం 
చేస్తారా? అని అన్నాను. “కాని వారంతా ఒక వేశ్యవద్దకు 
ఆమెవద్ద వెళ్ళుచున్నట్లుగనే ఆమె వద్దకు వెళ్ళు 
తున్నారు. కామంతో పాపకార్యం చేసే ఒహెలా, ఒహు 
లీబాల వద్దకు వారు మళ్లీ, మళ్లీ వెళ్లారు. 

“కాని మంచి మనుష్యులు వారిని నేరస్థులుగా 
తీర్చు ఇస్తారు. వారా స్త్రీలను వ్యభిచార, హత్యానేరాల 
కింద దోషులుగా నిర్ణయిస్తారు. ఒహెలా మరియు 
ఒహెలీబాలు వ్యభిచార పాపం చేసినందుకు, వారు 
చంపిన ప్రజల రక్తం ఇంకా వారి చేతుల్లపె వున్నందున 
ఇది ఇలా జరుగుతుంది!” 

“నా ప్రభువన యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు: "ప్రజలను ఒక చోట సమీకరించండి. ఆ 
ప్రజలందరు ఒహెలా, ఒహెలీబాలను శిక్షింప 
నీయండి. ఈ ప్రజా సమూహం ఈ ఇద్దరు స్త్రీ స్త్రీలను 
గిక్షించి, వారిని ఎగతాళి చేస్తారు. “తరువాత ఈ గుంపు 
వారిద్దరిపై రాళ్ళు విసరి చంపివేస్తారు. వారా ఇద్దరినీ 
తమ కత్తులతో నరికి ముక్కలు చేస్తారు. వారు ఈ 
(స్త్రీల పిల్లలను చంపి, వారి ఇండ్లను తగలబెడతారు. 
“ఈ రకంగా ఈ దేశాన్నుండి అవమానాన్ని తొలగి 
స్తాను. మిగిలిన స్త్రీలంతా మీరు చేసినటువంటి సిగ్గు 
మాలిన పనులు చేయకుండ వుండేలా హెచ్చరింపబడ 
తారు. మీరు చేసిన చెడు కార్యాలకు వారు మిమ్మల్ని 
శిక్షిస్తారు. హేయమైన మీ విగ్రహాలను ఆరాధించిన 
నేరానికి మీరు శిక్షింపబడతారు. అప్పుడు నేనే ప్రభ్గువెన 
యెహోవానని "మేరు తెలుసుకొంటారు.” 


కుండ - మాంసం 

24 ప్రభ్వుంూన యుహోవా మాట నాకు 

చేరింది. అది చెరలో తొమ్మిదవ సంవత్సరం, 
పదవనాల పదవ తేదీన జరిగింది. ఆయన ఇలా 
అన్నాడు, పోనరపుత్రుడా, ఈ రోజు తారీఖు వేసి, ఈ 
చీటీ రాయి, "ఈ రోజు బబులోను రాజు సెన్యం 
యెరూషలేమును చుట్టుముట్టింది.” విధేయులు కావ 
టానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి ఈ కథ 
చెప్పు. వారికి ఈ విషయాలు చెప్పుము, నా ప్రభ్గువెన 
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 


దళ్‌ 


పొయ్యిమీద కుండ పెట్టుము. కుండ పెట్టి, 
అందులో నీరు పోయుము. 

* దానిలో మాంసం ముక్కలు వేయాలి. మంచి 
ముక్కలు వేయాలి. తొడ మాంసం, జబ్బ 
మాంసం వేయాలి. మంచి ఎముకలతో కుండ 
నింపాలి, 


953 


5 వీటి కొరకు మందలో వున్న మంచి జంతు 
వులను (పశువులను) వాడాలి. కుండ కింద బాగా 
కట్టలు పేర్చు. మాంసం ముక్కలను వుడకబెట్టు. 
ఎముకలు కూడా వుడికేలా రసాన్ని కాగబెట్టు! 

65" 59 ప్రభువెన యెహోవా ఈ విధంగా చెప్పు 
తున్నాడు, “హంతకులున్న ఈ నగరమునకు 
కీడు మూడింది. తుప్పుమరకలున్న కుండలా 
యెరూషలేము ఉంది. ఆ మచ్చలు తొలగింప 
బడవు! కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను 
బయటకు తీయుము. ఆ మాంసాన్ని తినవద్దు! 
పాడెపోయిన ఆ మాంసం నుండి యాజకులను 
ఏమీ తీసుకోనివ్వద్దు. 

7 యెరూషలేము ఆ తుప్పుపట్టిన కుండలా ఉంది. 
ఎందువల్లననగా హత్యల రక్తం ఇంకా అక్కడ 
ఉంది! రక్తాన్ని ఆమె రాళ్లమీద చిందించింది. 
రక్తాన్ని ఆమె నేలపై పోసి దుమ్ముతో కప్ప 
లేదు.* 

ఈ నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను. అందు 
వల్ల అది కప్పబడదు. చూచిన ప్రజలకు కోపం 
రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు 
వారామెను శిక్షించాలని నేనది చేశాను.” 
నా (భవన గ హూవా ఈ విషయాలు చెప్పు 
“నరహంతకులతో నిండిన ఈ నగరా 
నికి కీడు మూడింది! నిప్పు రాజెయ్యటానికి నేను 
కట్టలు బాగా సేర్చుతాను. 

10 కుండ కింద కబ్టులు బాగా పేరు. నిప్పు 
రాజెయ్యి. మాంసాన్ని బాగా ఉడకనియ్యి! మసాల 
దినుసులు కలుపుము. ఎముకలు కాలిపోనిమ్ము. 

11 పిమ్మట బొగ్గుల మీద ఖాళీ కుండను వుండ 
నిమ్ము. దాని మచ్చలు కాలి మెరిసేలా దానిని 
వేడెక్కనిమ్ము. దాని మచ్చలు కరిగిపోతాయి. 
తుప్పు (కిలుము) రాలిపోతుంది. 

2 యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి 
బాగా శ్రమించవచ్చు. అయినా దాని “తుప్పు” 
పోదు! కేవలం అగ్ని (క్ట మాత్రమే ఆ తుప్పును 
పోగొడుతుంది. 

13 నీవు నాపట్ల పాపం చేశావు. దానితో నీ చర్మం 
మాలిన్యమయ్యింది. నిన్ను కడిగి శుభ్రపర్బాలను 
కున్నాను. కాని నీ వంటిమిది మచ్చలు పోకుం 





రక్తాన్ని ... కప లేదు మౌ ధర్మశాస్త్ర, ప్రకారం ఎవరై న 
ఆహార నిమిత్తం ఒక జంతువును చంపినప్పుడు దాని రక్తాన్ని 
నేలమీద వేసి మట్టి కప్పాలి. తద్వారా ఆ జంతువు యొక్క 
ప్రాణాన్ని తిరిగి దేవునికి ఇస్తున్నట్లు అవుతుందని ధర్మశాస్త్రం 
తెలుపుతుంది. చూడండి లేవి. 17:1-16, మరియు ద్వితీ. 
12:1-25. రక్తాన్ని మట్టితో కప్పకపోతే ఆ రక్తమే చంపిన 
వానికి వ్యతిరేకంగా సాక్షి అవుతుంది. చూడండి, ఆది. 4:10 
యోబు 15:8 యెషయా 26:21. 


యెహెజ్కేలు 24:5-23 


డెను నీపట్ట నా తీవ్రమై న కోపం తీరేవరకు 
నిన్ను కడిగే” ప్రయత్నం మళ్లీ చేయను! 


“నేనే యెహోవాను. నీకు శిక్ష విధింపబడు 
తుందని చెప్పాను. అది వచ్చేలా నేను చేస్తాను. నేను 
శిక్షను ఆపను. నిన్ను గురించి నేను విచారించను. 
నీవు చేసిన చెడు కార్యాలకు నేను నిన్ను శిక్షిస్తాను.” 
నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


యెహెజ్కేలు భార్య మరణం 

139 పీమ్మట యెహోవా నందేశం నాకు విన 
వచ్చింది. ఆయన ఇలా అన్నాడు: ోనరపుత్రుడా, 
నీవు నీ భార్యను మిక్కిలి (పేమిస్తున్నావు. కాని ఆమెను 
నీనుండి నేను తీసుకొనబోతున్నాను. నీ భార్య ఆకస్మా 
త్తుగా చనిపోతుంది. అయినా నీవు మాత్రం నీ విచా 
రాన్ని వ్యక్తం చేయకూడదు. నీవు బిగ్గరగా ఏడ్వ 
కూడదు. నీవు కన్నీళ్లు కార్పకూడదు. "కాని నీ వెక్కి 
ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చని 
పోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూ 
లుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ 
చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి 
నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా 
వ్యక్తులు మరణించినప్పుడు (ప్రజలు తినే ఆహారాన్ని 
నీవు తినవద్దు.” 

ోమరునాటి ఉదయం దేవుడు చెప్పిన విషయా 
లను నేను ప్రజలకు తెలియజేశాను. ఆ సాయంత్రం 
నా భార్య చనిపోయింది. ఆ మరునాటి ఉదయం 
దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నేను అన్నీ చేశాను. 
అప్పుడు ప్రజలు నాతో, “నీవిలా ఎందుకు 
చేస్తున్నావు? దీని అర్థం ఏమిటి?” అని ప్ర ్నంచారు. 

20ళుదుకు వారితో నేనిలా అన్నాను: “యెహోవా 
మాట నాకు విన్సించింది. *'ఇశ్రాయేలు వంశంవారితో 
మాట్టడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభుువెన 
యెహోవా ఇలా చెప్పాడు: “చూడండి, నేను నా 
పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి 
గర్వపడుతున్నారు. దానిని శ్రాఘిస్తూ పాటలు పాడు 
తున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట 
పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్ట 


పడుతూ వున్నారు. కాని నన్హాస్టలాను నాశనం చేస్తాను. 


మీరు మీ వెనుక వదిలిపెట్టిన మ్‌? పిల్లలంతా యుద్దంలో 
చంపబడతారు. *నేను చనిపోయిన నా భార్య 
విషయంలో ఏమి చేశానో, మీరు కూడా అలానే చేస్తారు. 
మీ దుఖాన్ని సూచించటానికి మీరు మీసాలను కప్పు 
కొనరు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సామాన్యంగా 
(ప్రజలు తినే ఆహారాన్ని మీరు తినరు. చేమీరు మీ 
తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని 
వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా 


యెహెజ్కేలు 24:24-25:16 


మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు 
నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు. *ోకావున యెహె 
జ్కేలు మీకు ఒక ఉదాహరణ. అతడు చేసినవన్నీ 
అలానే మీరూ చేస్తారు. ఆ శిక్షా కాలం సమీపిస్తున్నది. 
అప్పుడు నేనే యెహోవానని మీరు తెలును 
కుంటారు.” 

252రోనరప్తుతుడా, ప్రజల నుండి ఆ సురక్షిత 
(ప్రాంతాన్ని (యెరూషలేమును) నేను తీసుకుంటాను. 
ఆ అందమైన స్థలం వారిని సంతోషపెడుతూ ఉంది. 
వారు దానిని చూడాలని కుతూహల పడుతూ 
వుంటారు. వారు నిజంగా ఆ స్థలమంటే బాగా ఇష్టపడు 
తున్నారు. ఆ నగరాన్ని, వారి పల్లలను నేను వారినుండి 
తీసుకొంటాను. ఆ సమయంలో చావగా మిగిలిన 
వారిలో ఒకడు యెరూషలేమును గూర్చిన ఒక చెడు 
వార్తను తీసుకొని వస్తాడు. *”అప్పుడు నీవతనితో 
మాట్లాడ గలుగుతావు. ఇక నీవెంత మాతమూ 
మౌనంగా వుండవు. ఈ రకంగా నీవు వారికి ఒక 
ఉదాహరణగా ఉంటావు. నేను యెహోవానని అప్పుడు 


వారు తెలుసుకుంటారు.” 
2 యుహోవా వాక్కు నాకు వినవచ్చింది. 
ఆయన ఇలా అన్నాడు: నరపుత్రుడా, నీవు 
అమ్మోనీయులనుద్దేశించి వారికి వ్యతిరేకంగా నా 
తరపున మాట్లాడు. *అమ్మోను ప్రజలకు ఇలా చెప్పు: 
“నా ప్రభువెన యెహోవా మాటను ఆలకించండి! 
నా ప్రభ్గువన యెహోవా ఈ విషయం చెపుతున్నాడు, 
నా పవిత్ర స్థలం నాశనం చేయబడినప్పుడు మీరు 
సంతోషించారు. ఇశ్రాయేలు కాలుష్యం చెందినప్పుడు 
మీరు దానికి వ్యతిరేకులయ్యారు. యూదా (ప్రజలు 
బందీలుగా పట్టుకు పోబడినప్పుడు మీరు యూదా 
వంశానికి వ్యతిరేకులయ్యారు. “కావున తూర్పు నుండి 
వచ్చే ప్రజలకు మిమ్మల్ని అప్పగిస్తాను. వారు మీ 
రాజ్యాన్ని ఆ(క్రమిస్తారు. మీ దేశంలో వారి సెన్యాలు 
స్థావరాలు ఏర్పాటు చేస్తాయి. వారు మీ మధ్య నివ 
సిస్తారు. వారు మీ పంటను తింటూ, మీ పాలు 
తాగుతారు. 
వోరబ్బా నగరాన్ని ఒంకులు వు పచ్చిక 
బయలుగా చెస్తాను. అమ్మోను దేశాన్ని గారెల దొడ్డగా 
జేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసు 
కుంటారు. 
6యైహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
యెరూషలేము నాశనమై నప్పుడు మీరు సంతోష 
పడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. 
ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక 
చేసుకున్నారు. "కావున నేను మిమ్మల్ని శిక్షిస్తాను. 
సైనికులు యుద్ధంలో తీసుకొనే విలువెన 


అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 





954 


వస్తువుల్లో మీరు ఉంటారు. ఇతర దేశాలతో మీరు 
వేరుగా అయిపోతారు. దూర దేశాల్లో మీరు చనిపోతారు. 
నేను మీ దేశాన్ని నాశనం చేస్తాను! అప్పుడు నేను 
యెహోవానని మీరు తెలుసుకుంటారు.” 


మోయాబు, శేయీరులకు వ్యతిరేకంగా ప్రవచనం 

కినా ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెప్పు 
తున్నాడు, “మోయాబు, శేయీరు (ఎదోము ప్రజలు, 
“యూదా వంశం కేవలం ఇతర రాజ్యాల జనుల మాదిరే 
ఉంది అని అంటారు. "నేను మోయాబు భుజంలోకి 
నరుకుతాను. సరిహద్దుల్లో వున్న దాని నగరాలన్నిటినీ, 
ఆ భూమి గొప్పదనాన్ని తీసుకుంటాను. రాజ్యానికి 
తలమానికమై న బేత్యేషమోతు, బయల్మెయోను, కిర్య 
తాయిములను తీసుకుంటాను. తరువాత ఈ 
నగరాలను తూర్పు నుండి వచ్చిన ప్రజలకు ఇస్తాను. 
వారు నీ రాజ్యాన్ని చేజిక్కించు కుంటారు. తూర్పు 
రాజ్యాల ప్రజలు అమ్మోను ప్రజలను నాశనం చేయ 
నిస్తాను. దానితో అసలు అమ్మోను ప్రజలు ఒక దేశంగా 
వుండేవారనే సత్యాన్ని ప్రజలు మర్చిపోతారు. !!అలాగే 
మోయాబును నేను శిక్షిస్తాను. అప్పుడు వారంతా నేను 
యెహోవానని తెలుసు కుంటారు.” 


ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం 

2నా ప్రభ్తువైన యిహూవా ఈ విషయాలు చెప్పు 
త్ర “ఎదోము ప్రజలు యూదా వంశంపై 
తిరుగుబాటు చేసి, చివరికి దానిని చేజిక్కించుకోవాలని 
కూడ ప్రయత్నించారు. ఎదోము ప్రజలు నేరస్థులు.” 
గెకావున నా ప్రభుువెన యిహూవా చెబుతున్నదేమ 
"నగా, “నేనే ఎదోమును శిక్షిస్తాను. ఎదోములో వున్న 
(ప్రజలను, జంతువులను నాశనం చేస్తాను. తేమాను 
నుండి దదాను వరకు గల మొత్తం ఎదోమ్లూ, దేశాన్ని 
నేను నాశనం చేస్తాను. ఎదోమీయులు యుద్ధంలో 
చనిపోతారు. నా ప్రజలాన ఇశ్రాయేలీయులను విని 
యోగించి ఎదోముకు వ్యతిరేకమవుతాను. ఈ రకంగా 
ఇశ్రాయేలు కూడా ప్రజలు ఎటోముపై నాకు గల 
కోపాన్ని చూపిస్తారు. అప్పుడు నేనే వారీని గిక్షించినట్టు 
ఎదోము ప్రజలు తెలుసుకుంటారు.” నా ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 





ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం 
వ్‌న్రా (న యెహోవా ఈ విషయాలు చపు 
క "ఫిఠిష్పియులున ప్రయత్నించారు పగతీర్చు 
కొనుచున్నారు. వారు అతిక్రూరులు. తమ కోపం 
తమలోనే ఎక్కువ కాలం వుంచుకొని తమని తాము 
దహింపజేసుకొన్నారు!” కావున నా (ప్రభువైన 





వస్తువులు కొల్లగొట్టుబడే సొమ్ము అని అర్థం. 


955 





యెహోవా చెప్పినదేమంటే, “నేను ఫిలిషప్తీయులను 
శిక్షిస్తాను. కెరేతీయులను నేను నాశనం చేస్తాను. 
సము[ద తీరాన నివసిస్తున్న ప్రజలను నేను సర్వ 
నాశనం చేస్తాను. కనా శిక్షిస్తాను. వారిపె 
పగ సాధిస్తాను. నా కోపంతో వారికి ఒక గుణపాఠం 
నేర్చిస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు 
తెలుసుకుంటారు!” 


తూరును గూర్చిన విషాదవార్త 

26 దేశ భష్టత్వంలో (చెరు పదకొండవ 
సంవత్సరపు మొదటి నెల మొదటి రోజున 
యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా 
అన్నాడు: నరపు(త్రుడా, యెరూషలేమును గురించి 
తూరు చెడ్డ విషయాలు చెప్పింది, “ఆహా! ప్రజలను 
రక్షిస్తున్న నగర ద్వారం నాశనం చేయబడింది! నా 
కొరకు నగర ద్వారం తెరవబడింది. యెరూషలేము 
నగరం నాశనం చేయబడింది. అందులో నాకు విలువెన 
వస్తువులు ఎన్నో లభిస్తాయి!” సం 
కావున నా ప్రభువెన యెహోవా ఇలా చెపు 


యెహెజ్కేలు 25:17-26:17 


అతడు బురుజులను నిర్మిస్తాడు. నీ నగరం చుట్టూ 
అతడు మట్టిబాట నిర్మిస్తాడు. గోడల వరకు ఒక 
మట్టిదారి వేస్తాడు. *నీ గోడలు పగులగొట్టుటానికి 
అతడు దూలాలు తెస్తాడు. నీ బురుజులు కూలగొట్టు 
టానికి అతడు వాడిగల పనిముట్లను ఉపయోగిస్తాడు. 
'9లెక్కకుమించి వున్న అతని గుర్రాలు రేపే దుమ్ముతో 
నీవు కప్పబడతావు. బబులోను రాజు నగర ద్వారాల 
గుండా నగర ప్రవేశం చేసినప్పుడు గుర్రాల చప్పుడుకు, 
బండ్లు, రథాలు చేసే ధ్వనికి నీ గోడలు కిందికి తోయ 
బడుతాయి. అవును, నీ గోడలు పెరికివేయటానికి 
వారు నీ నగరంలోకి వస్తారు. బబులోను రాజు గుర్రం 
మీద నీ నగరం గుండా వస్తాడు. అతని గుర్రాల డెక్కలు 
నీ వీధులన్నిటినీ పిండిగొట్టినట్టు దట్టిస్తాయి. నీ ప్రజ 
లను అతడు కత్తులతో చంపివేస్తాడు. నీ నగరంలోని 
బలమైన స్తంభాలు నేలకూలుతాయి. (నెబుకద్నెజరు 
మనుష్యులు నీ ధనాన్ని దోచుకుంటారు. నీవు అమ్మ 
దలచిన వస్తువులను వారు ఎత్తుకుపోతారు. వారు నీ 
(ప్రాకారాలను పడగొడతారు. నీ సుందర భవంతులను 
వారు నాశనం చేస్తారు. నీ రాళ్లను, కలప ఇండ్లను చెత్త 





తున్నాడు, “తూరూ, “నీకు నేను వ్యతిరేకిని! నీపై 
యుద్ధం చేయటానికి అనేక దేశాల వారిని తీసుకోని 
వస్తాను. తీరం మీదికి వచ్చిపడే సముద్రపు అలల్లా, 
వారు నీ మీదికి మాటి మాటికీ వస్తారు.” 

దేవుడు ఇలా అంటున్నాడు: “శత్రు సైనికులు 
తూరూ గోడలను నాశనం చేస్తారు. దాని బురుజులను 
కూలగొడతారు. ఆమె రాజ్యంలో గల భూమి యొక్క 
పై భాగపు నేలను చెరిపివేస్తాను. తూరును ఒక బండ 
రాయిగా మార్చివేస్తాను. సముద్ర తీరాన కేవలం 
చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికి వచే ఎ స్థలంవలా 
తూరు అయిపోతుంది. ఇదే నా మాట!” నా ప్రభ్గువెన 
యెహోవా ఇలా చెపుతున్నాడు: “యుద్ధంలో సెని 
కులు తీసుకొనే విలువన వస్తువుల వలె తూరు అయి 
పోతుంది. దాని ముఖ్య భూమిలో గల ఆమె కుమా 
ర్తెలు (చిన్న పట్టణాలు) యుద్ధంలో చంపబడతారు. 
అప్పుడు నేను యెహోవానని వారు తెలును 
కుంటారు.” 


Sen un తూరును ఎదుర్కొనబోవుట 

7నా ప్రభువెన యిహూవా ఈ విషయాలు చపు 
తున్నాడు: “తూరు మీదికి ఉత్తర దిశనుండి ఒక 
శత్రువును రప్పిస్తాను. బబులోను మహారాజైన నెబుక 
ద్నెజరే ఆ శత్రువు! అతడు చాలా పెద్ద సెన్యంతో 
వస్తాడు. ఆ సెన్యంలో గుర్రాలు, రథాలు, రౌతులు 
ఇంకా అనేకమంది ఇతర సెనికులు ఉంటారు! ఆ 
సైనికులలో చాలా దేశాల వారుంటారు. కిముఖ్య 
భూమిలో నీ కుమార్తెలను (చిన్న పట్టణాలు) నెబుక 
ద్నెజరు చంపివేస్తాడు. నీ నగరాన్ని ఎదుర్కోవటానికి 


వలా సముద్రంలో పారవేస్తారు. "అలా మీ ఆనంద 
గీతికల శబ్దాన్ని ఆపివేస్తాను. ప్రజలు మీ వీణావాదనలు 
మరి వినరు. '*నిన్నాక బండరాయిలా మార్చివేస్తాను. 
సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి 
పనికివచ్చే న్ఫలంగా మారిపోతావు! నీవు తిరిగి 
నిర్మింపబడవు. ఎందువల్లననగా యెహోవానైన నేను 
ఈ విషయం చెపుతున్నాను!” నా (ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


తూరు కొరకు ఇతర దేశాల విలాపం 

సోనా ప్రభువెన యెహోవా ఈ విషయం తూరుకు 
చెపుతున్నాడు: "మధ్యధరా సముద్ర తీరానగల దేశాలు 
నీ పతనంవల్ల కలిగిన శబ్దానికి తుళ్లిపడతాయి. నీ ప్రజలు 
హింసించబడే, చంపబడీనప్పుడు అది జరుగుతుంది. 
16సము[ద్రతీర దేశరాజులంతా తమ సింహాసనాలు దిగి 
తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. వారు తమ ప్రత్యేక 
రాజదుస్తులు తీసివేస్తారు. వారు తమ అందమైన బట్టలు 
విసర్జిస్తారు. పిమ్మట వారు “భయసూచక్‌ దుస్తులు 
ధరిస్తారు. వారు నేలమీద కూర్చుని, భయంతో వణుకు 
తారు. ఎంత త్వరగా నీవు నాశనం చేయబడ్డావో 
చూచి వారు విస్మయం చెందుతారు. "నిన్ను గురీంచి 
శః విషాద గీతిక పాడుతారు: 

“ఓహో తూరూ, నీవొక (ప్రసిద్ధ నగరానివి. నీలో 
Se: ప్రజలు నముదాలు దాటి 
వచ్చారు. నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి. 
కాని నీవు లేకుండా పోయావు! సముద్రంలో 
నీవు బలమై నదానవు. నీలాగే నీలో నివసించిన 
ప్రజలు కూడా బలిష్టులు. నీ ముఖ్య భూమిలో 
నివసించే ప్రజలు నీవంటే భయపడేలా చేశావు. 


యెహెజ్కేలు 26:18-27:16 


# మరి నీవు పతనమయ్యే రోజున తీర దేశాలు 
భయంతో కంపించిపోతాయి. తీరం వెంబడి 
నీవెన్నో వాడలు ఏర్పాటు చేశావు. నీవు పోగానే 
ఆ ప్రజలు భయభ్రాంతులవుతారు!” 


నా ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “తూరూ, నిన్ను నాశనం చేస్తాను. నీవొక 
పురాతన పాడుబడ్డ నగరంలా మారతావు. అక్కడ 
ఎవ్వరూ నివసించరు. సముద్రం పొంగి నీ మీదికి 
వచ్చేలా చేస్తాను. ఆ గొప్ప సముద్రం నిన్ను ఆవరి 
స్తుంది. చనిపోయిన వాళ్లు పోయే పాతాళం లోకి 
నిన్ను పంపుతాను. ఎన్నడో చనిపోయిన వారిని నీవు 
కరిసికొంటావు. పాడుబడిన ఇతర పురాతన నగరాలవలా 
నిన్ను కూడా కింది లోకానికి పంపివేస్తాను. సమాధికి 
పోయిన ఇతరులతో నీవు కూడా ఉండిపోతావు. 
అప్పుడు నీలో మరెవ్వరూ నివసించరు. మరెన్నటికీ 
నీవు నివసించటానికి అనువుకాకుండా పోతావు! *1నీకు 
జరిగిన దానిని చూసి ప్రజలు భయపడిపోతారు. నీవు 
నాశనమవుతావు! (ప్రజలు నీకొరకు చూస్తారు; కాని 
వారు నిన్ను ఇక కనుగొనలేరు!” నా (ప్రభువైన 
యెహోవా చెప్పిన విషయం ఇది. 


ప్రముఖ సముద్ర వ్యాపార కేం దంగా-తూరు 
27 మరొకసారి యెహోవా వాక్కు నాకు 
చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నర 
పుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. 
3తూరును గురించిన ఈ విషయాలు తెలియ 
జేయుము: 


“్తతూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు. 
అనేక దేశాలకు నీవు వ్యాపారివి. తీరం వెంబడి 
నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు.” నిన్ను 
గూర్చి నా ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు: “తూరూ, నీవు చాలా అందమైన 
దానివని నివనుకుంటున్నావు. నీవు చక్కని 
సుందరాంగివని తలపోస్తున్నావు! 

* మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు. 
నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుంద 
రంగా తీర్చి దిద్దారు! నీ నుండి ప్రయాణమై 
వెళ్లే ఓడలవలా నీవు ఉన్నావు. 

5 నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండు 
నుండి తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) 
బల్లలు తయారుచేశారు. లెబానోను సరళవృక్షపు 
కర్రతో నీ ఓడ స్తంభాలను చేశారు. 

6 బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో 
పడవ తెడ్డు చేశారు. కిత్తీయుల ద్వీపం (సైప్రస్‌) 
నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను విని 


956 


యోగించి అడుగు అంతస్థులో గదిని నిర్మించారు. 
ఈ గదిని దంతపు పనితో అలంకరించారు. 

7 ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు 
నీ తెరచాపలుగా ఉపయోగించారు. ఆ తెర 
చాపయే నీ పతాకం. నీ గది తెరలు నీలం. 
ఊదా రంగులను కలిగి ఉన్నాయి. అవి ఎలిషా 
(సైప్రస్‌ ద్వీపంనుండి వచ్చినవి. 

8 సీదోనూ, అర్వదు నివాసులు నీ కొరకు నీ 
పడవలు నడిపారు. తూరూ, నీ వారిలో తెలివి 
గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు. 

ని బిబ్బోసు (గాబలు) పెద్దలు, నేర్చరులైన పనివారు 
ఓడమీద ఉండి చెక్కల మధ్య కీలువేసి ఓడను 
బాగుచేశారు. సముద్రం మీదనున్న అన్ని ఓడలు, 
వాటి నావికులు నీతో వర్తక వ్యాపారాలు చేయ 
టానికి నీ వద్దకు వచ్చారు.” 


16 పార్రసీకులు (పర్షియావారు), లూదు వారు, 
పూతువారు నీ సెన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ 
వీరులు. వారు తమ డాశ్తను, శిరస్త్రాణాలను నీ గోడలకు 
వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్టను తెచ్చి 
పెట్టారు. !'నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు 
కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో 
గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ 
వాళ్లు తమ డాళ్లను |వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ 
సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు. 

12“ తర్టీష* నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. 
నీవు అమ్మే అద్భుతమై న వస్తువులకు వారు వెండి, 
ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు. 'ేగ్రీకేయులు, 
టర్కీ (తుబాలువారు మరియు నల్ల సముద్రపు 
(మెషెకు (ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. 
నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును 
ఇచ్చేవారు. '*తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువు 
లకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను 
ఇచ్చేవారు. 'దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. 
నీవు నీ నరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ 
సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, 
విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు. నీవద్ద అనేక 
మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో 
వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము 
ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టులు, సున్నిత 
మైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకెన నారబట్టులు, 
పగడాలు, కెంపులు ఇచ్చేవారు. 





సెప్రస్‌ ఎలీషా ద్వీపం ఎంకోమావద్ద గల ప్రాంతం గాని, 
సైప్రస్‌ గాని, లేక ఒక (గ్రీకు ద్వీపం గాని కావచ్చు. 


తర్జీషు ఇది స్పెయిన్‌లో ఒక నగరం కావచ్చు. 


957 


గ“యూదా ప్రజలు, ఇశ్రాయేలు (ప్రజలు నీతో 


వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, 
ఆలివులు ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం 
యిచ్చేవారు. ీదమస్కు నీకు మరో మంచి ఖాతా 
దారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు 
కొనుగోలు చేశారు. (ప్రతిగా వారు హెల్ళోను నుండి 
తెచ్చిన దాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు. 
నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్‌ నుండి 
తెచ్చిన ద్రాక్టారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, 
కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు 
మారుగా ఇచ్చేవారు. 20వ్యాపారం ముమ్మరంగా 
సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు 
గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరు 
కులు కొనేవారు. ?'అరభీయులు ( అరేబియోవారు) 
కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, 
మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు. 
22కు దేశపు వర్తకులు, రామా (ప్రాంత వర్తకులు 
నీతో. వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి 
శ్టమైన సుగంధ (ద్రవ్యాలు, నానారకాల విలువైన 
రాళ్లు, బంగారం ఇచ్చేవారు. చేహారాను, కన్నే, ఏదేను, 
షేబ, అపష్లూరు మరియు కిల్మదు దేశాల (ప్రజలు, 
వర్తకులు నీతో వ్యాపారం చేశారు. *నీవద్ద కొన్న 
సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, సీలవర్ణపు, 

అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, 
బాగా పురిపెట్టి పేనిన తాళ్ళు, దేవదారు కలపతో 
చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు 
సామ(గులతో వారు నీతో వ్యాపారం చేశారు. చేనీవు 
అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి. 


తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి 
దానివి. నీవు సముద్రం మీద అనేకమైన విలువగల 
సరుకులతో ఉన్నదానివి. 

26 నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా 
సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు. కాని 
బలమైన తూర్పు గాలులు నీ ఓడను నడిసము 
ద్రంలో నాశనం చేస్తాయి. 

27 నీ ధనమంతా సముద్రం పాలవుతుంది. నీ 
ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, 
చుక్కాని పట్టేవారు, కీలుపెట్టి పడవలు బాగుచేసే 
పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో 
గల సైనికులు, నీ ఓడ సిబ్బంది అంతా 
సముద్రంలో మునిగిపోతారు! నీవు నాశన 
మయ్యే రోజున ఇదంతా జరుగుతుంది. 

26 “నీ వ్యాపారులను నీవు బహుదూర [ప్రాంతాలకు 
పంపిస్తావు. అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని 
రోదన విన్నప్పుడు ఆ (ప్రాంతాలు భయంతో 
వణకిపోతాయి! 


యెహెజ్కేలు 27:17-28:4 


2 నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకు 
తారు. నీ నావికులు, చుక్కాని పట్టేవారు. వారు 
ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు. 

30 వారు నిన్ను గురించి చాలా బాధపడతారు. వారు 
రోదిస్తారు. వారు తమ తలలపె దుమ్ము పోసు 
కుంటారు. వారు బూడిదలో “హౌర్ణాడుతారు. 

31 వీ కొరకు వారు తమ తలలు గొరిగించు 
కుంటారు. వారు విషాద సూచక దుస్తులు ధరి 
స్తారు. వారు నీకొరకు దుఃఖిస్తారు. మృతుడైన 
వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు. 

32 “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం 
వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు, “తూరు 
వంటిది మరొక్కటి లేదు! నడి సముద్రంలో 
తూరు నాశనమయ్యింది! 

౫ నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు. 
నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకుల 
తోను నీవనేక మందిని తృషప్తిపర్చావు. ఈ 
భూమి పె గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా 
చేశావు! 

34 కాని నీవు నడిసముద్రంలో, అగాధంలో ముక్కలా 
పోయావు. నీవు అమ్మే వస్తువులతో పాటు నీ 
మనుష్యులందరూ కూలిపోయారు! 

35 తీఠవానులంతా నీ విషయంలో అదిరి 
పోయ్యారు. వారి రాజులు తీవ్రంగా భయ 
పడ్డారు. వారి ముఖాలు చిన్న బోయాయి. 

36 ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా 
మాట్లాడారు. నీకు జరిగిన సంఘటనలు ప్రజ 
లను భయభ్రాంతులను చేశాయి. ఎందువల్ల 
నంటే నీవు సర్వనాశనమయ్యావు. నీవికలేవు.” 


తూరు తనను తాను దేవునిగా భావించుకోవటం 
2 యెహోవా వాక్కు నాకు వినిపించింది. 
ఆయన ఇలా చెప్పాడు: ోనరపుత్రుడా, 
తూరు పాలకునికి ఇలా చెప్పుము, "నా ప్రభువెన 
యెహోవా నీకు చెప్పునదేమనగా: 


నీవు గర్విష్టివి! “నేనే దేవుడను! సముద్ర 
మధ్యంలో దె దెవ స్థానంలో కూర్చున్నాను” అని 
నీవంటున్నావు. “ “ని నీవు మానవ మాత్రుడవు. 
దేవుడవు మాత్రం కాదు. నీవు దేవుడవని నీకై 
నీవే అనుకుంటున్నావు. 

3 నీవు దానియేలు కంటె తెలివిగలవాడవని తల 
పోస్తున్నావు! రహస్యాలన్నిటినీ తెలుసుకొనగల 
వని నీవనుకుంటున్నావు! 

* నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా 





దానియేలు దానియేలు (ప్రాచీన కాలపు జ్ఞాని. 


యెహెజ్కేలు 28:5-23 


నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు. నీ 
ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు. 

5 గొప్నదెన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్వారా నీ 
సంపదను పెంచావు. ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు 
కొని నీవు గర్వపడుతున్నావు. 

a “అందువల్ల నా ప్రభ్గువెన యెహోవా చెపుతున్న 
దేమంటే, నీవొక దేవుడిలా ఉనా వని తలంచావు. 

7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను. వారు 
దేశాలన్నిటిలో అతి భయంకరులు! వారు తమ 
కత్తులను దూస్తారు. నీ తెలివితేటలు సముపార్టించి 
పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉప 
యోగిస్తారు. వారు నీ కీర్తిని నాశనం చేస్తారు. 

ఈ వారు నిన్ను సమాధిలోకి దించుతారు. నడి సము 
(ద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు. 

* నిన్నాక వ్యక్తి చంపివేస్తాడు. అప్పుడు “నేను 
దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా? ఆ సమ 
యంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచు 
తాడు. దానితో నీవొక మానవ మాత్రుడవనీ, 
దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు! 

10 కొత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపి 
వేస్తారు. నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు 
జరుగుతాయి!” నా ప్రభుువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 


"యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా 
అన్నాడు: 1ోనరప్పుతుడా, తూరు రాజును గురించి 
ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా 
చెప్పుము, "నా ప్రభుువెన యెహోవా ఈ విషయాలు 


చెపుతున్నాడు: 
“నీవు ఆదర్శ పురుషుడవు. నీకు జ్ఞానసంపద 
మెండు. నీ అందం పరిపూర్ణమైనది. 

13 దేవుని ఉద్యానవనమైన ఏదేనులో నీవున్నావు. 
నీవద్ద ప్రతి విల్లువెన రత్నం ఉంది- కెంపులు, 
గోమేధికము, ఇతర రత్నాలు; గరుడ పచ్చలు, 
సులిమానురాయి, పచ్చరాయి; నీల మణులు, 
వెడూర్యము, మరకత పచ్చలు. వీటిలో ప్రతి 
రాయీ బంగారంలో పొదగబడింది. నీవు సృష్టిం 


పబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడగా 


చేశాడు. 

14 రపు ద్రత్యేకంగా ఎంపిక చేయబడిన 
కెరూబులలో*ో ఒకడ్డవె యున్నావు. నీ రెక్కలు 
నా సింహాసనం మీదికి చాపబడ్డాయి. దేవుని 
పర్వతం మీద నిన్ను ఉంచాను. అగ్నిలా 

రిసే ఆభరణాల గుండా నీవు నడిచావు. 





కెరూబులు సాక్ష్యపు మందసం మీదనున్న కాపలా వాళ్లు, 


9. BAAN 
రాజ సంహాసనపు దార్హలాగ ఉన్నారు. 


958 


15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, 
యోగ్యుడిగా ఉన్నావు. కాని ఆ తరువాత నీవు 
దుష్టుడవయ్యావు. 

to ల్లి వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చి 
పెట్టింది. ధనంతో పాటు నీలో మదం (గర్వం) 
పెరిగింది. దానితో నీవు పాపం చేశావు. అందువల 
నిన్నాక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగ 
ణించాను. దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను 
తోసివేశాను. నీవు ప్రత్యేక కెరూబులలో ఒక 
డవు. నీ రెక్కలు నా సింహాసనం పెకి చాప 
బడ్డాయి. కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను 
వదిలా పెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను. 

LIS అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు. నీ 
గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు 
చేసింది. అందువల్ల నిన్ను కిందికి పడదోశాను. 
ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార 
జూస్తున్నారు. 

18 నీవు చాలా పాపాలు చేశావు. నీవు చాలా 
కుటీలమై న వర్తకుడవు. ఈ రకంగా పవిత్ర 
స్థలాలను నీవు అపవిత్ర పర్చావు. కావున నీలో 
నేను అగ్ని పుట్టించాను. అది నిన్ను దహించి 
వేసింది! నీవు నేలమీద బూడీదవయ్యావు. 
ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ 
గలడు. 

ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని 
చూచి ఆశ్చర్యపోయారు. నీకు వచ్చిన ఆపద 
ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. నీవు సర్వ 
నాశనమయ్యావు.” 


సీదోనుకు వ్యతిరేకంగా వర్తమానం 
20యైహైోవా మాట నాకు వినిపించింది. ఆయన 
ఇలా అన్నాడు: **నరపుత్రుడా, సీదోను పట్టణం 
వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా 
'మాట్లాడుము. 2ఈ రకంగా చెప్పాలి, "నా ప్రభ్ళువెన 
యహ హోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 


“సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని! నీ ప్రజలు 
నన్ను గౌరవించటం నేర్చుకుంటారు! నేను 
సీదోనును శిక్షిస్తాను. ప్రజలు నేనే యెహోవా 
నని అప్పుడు తెలుసుకుంటారు. నేను పవిత్రు 
డనని వారు నేర్చుకుని నన్ను ఆ విధంగా చూసు 
కుంటారు. 


౫ రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపి 


స్తాను. ఖడ్గం (శత్రు సెన్యం) నగరం వెలుపల 
చాలా మందిని చంపుతుంది. వారప్పుడు నేనే 
యెహోవానని తెలుసుకుంటారు!” 


959 


ఇతర రాజ్యాలు ఇశ్రాయేలును పరిహసించటం 
మానుట 

గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు 
దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు 
కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే 
ముండ్డు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు 
గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే 
ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు. గస 

2వ ప్రభువెన యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు 
చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ 
ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను 
పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా 
గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు (ప్రజలు తమ 
రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా 'సేవక్షుడెన 
యాకోబుకు ఇచ్చాను. 2వారు ఆ రాజ్యంలో క్షే క్షేమంగా 
ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, (దాక్షాతోటలు 
పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని 
అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత 
ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే 
వారి దేవుడనైన యెహోవానని వారు తెలును 


కొంటారు.” 
2 దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవ 
త్సరం, పదవనెల (జనవరి) పన్నెండవ 
రోజున నా ప్రభువెన యెహోవా మాట నాకు విన 
వచ్చింది. ఆయన ఇలా అన్నాడు: నరపుత్రుడా, 
ఈజిప్తు రాజెన ఫరోవెపు చూడు. నా తరపున నీవు 
అతనికి, ఈజిప్టుకు వ్యతిరేకంగా మాట్లాడుము. “నీవు 
ఈ విధముగా మాట్లాడుము, “నా ప్రభ్తువన యె హూవా 
ఈ విషయాలు చెపుతున్నాడు: 


ఈజిప్టుకు వ్యతిరేకంగా వర్తమానం 


ccc 


ఈజిప్టు రాజువైన ఫరో, నేను నీకు విరోధిని. 
నీవు నైలునదీ తీరాన పడివున్న ఒక పెద్ద క్రూర 
జంతువవు. “ఈ నది నాది! ఈ నదిని నేను 
ఏర్పాటు చేశాను!” అని నీవు చెప్పుకొను 
చున్నావు. 

“కాని నేను నీ దవడలకు గాలం వేస్తాను. నైలు 
నదిలోని చేపలు నీ చర్మపు పొలుసులను అంటు 
కుంటాయి. పిమ్మట నిన్ను, నీ చేపలను నదిలో 
నుంచి లాగి నేలమీదికి ఈడ్చుతాను. నీవు నేల 
మీద పడతావు. నిన్నెవ్వరూ లేవనెత్తటం గాని, 
పాతిపెట్టడం గాని, చేయరు. నేను నిన్ను అడవి 
జరితువు తకు, పక్షులకు వదిలివేస్తాను. నీవు 
వాటికి ఆహారమవుతావు. 


యెహెజ్కేలు 28:24-29:16 


6 ఈజిస్ట్ర నివసిస్తున్న ప్రజలంతా నేనే యెహోవా 
నని అప్పుడు తెలుసుకుంటారు! “నేనీ పనులు 
ఎందుకు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు తమ 
సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు. 
కాని ఈజిప్టు రెల్లు గడ్డిలా బలహీనమై నది. 

7 ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు 
ఈబిప్ట్ర మీద ఆధారపడ్డారు. కాని ఈజిప్టువారి 
చేతులకు, భుజాలకు తూట్టు పొడిచింది. వారు 
సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు. కాని 
నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.” 

8 కావున నా ప్రభువైన యెహోవా, ఈ విషయాలు 

చెపుతున్నాడు: “నేను నీ మీదికి కత్తిని రప్పిస్తు 

న్నాను. నేను నీ (ప్రజలందరినీ, పశువులనూ 
నాశనం చేస్తాను. 

ఈజిప్టు నిర్మానుష్యవ్హా నాశనమవుతుంది. 

అప్పుడు నేనే యోహోవానని వారు తెలుసు 

కుంటారు.” 


దేవుడు ఇలా చెప్పాడు: “నేనెందుకీ పనులు 
చేయారి? “ఈ నది నాది. ఈ నదిని నేను ఏర్పాటు 
చేశాను అని నీవు చెప్పుకున్నందువల్ల! నేను ఆ పనులు 
చేయదలిచాను. కావున నేను (దేవుడు) నీకు వ్యతి 
రేకిని. అనేకంగా ఉన్న నైలు నదీ శాఖలకు నేను విరోధిని. 
నేను ఈజిప్టును పూర్తిగా నాశనం చేస్తాను. మిగ్గోలు 
నుండి ఆశ్వన్‌ (సెవేనే) వరకు, మరియు ఇథియోపయ 
(కూషు) సరిహద్దు వరకు గల నగరాలన్నీ నిర్మాను 
ష్యమై పోతాయి. ''మనుష్యుడే గాని, జంతువే గాని 
ఈజిప్టు దేశం గుండా వెళ్లరు. పాడుబడ్డ దేశాల 
మధ్యలో ఈజిప్టు దేశాన్ని పాడుబడ్డ నగరాల మధ్యలో 
దాని నగరాన్ని పాడుగా చేస్తాను. అది నలభై సంవత్స 
రాలు పాడుగా ఉంటుంది. ఈజిప్టు వారిని జనాల 
మధ్యలోనికి తోలివేసి చెదరగొడతాను. చెదరగ్‌ ట్టిన 
దేశాల్లో నేను వారిని పరాయి వారినిగా చేస్తాను.” 

కేస ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: "ఈజిప్టు ప్రజలను నేను అనేక దేశాలకు 
చెదరి పోయేలా చేస్తాను. కాని నలభై సంవత్సరాల 
అనంతరం ఆ ప్రజలను నేను మళ్లీ సమీకరిస్తాను. 
“*ఈజిస్టు బందీలను నేను వెనుకకు ఫీసుకొని వస్తాను. 
ఈజిప్ట్రవారిని వౌరి జన్మస్థలమైన పత్రోసుకు తిరిగి 
తీసుకొని వస్తాను. అయితే వారి రాజ్యానికి మాత్రం 
(ప్రాముఖ్యం ఉండదు. 15ట్రద్రి (ప్రాముఖ్యం లేని రాజ్యంగా 
తయారవుతుంది. అది మరెన్నడూ సాటి రాజ్యాల 
కంలు మిన్నగా 'పెరగజాలదు. అది ఇతర రాజ్యాల 
మీద ఆధిపత్యం చేయలేనంత చిన్నగా దానిని నేను 
తగ్గించి వేస్తాను. 15ఇశ్రాయేలు వంశం వారు తమ 
సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార 
పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చు 





యెహెజ్కేలు 29:17-30:13 


కుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించ 
కుండా ఈజిస్టను ఆశ్రయించిన తమ పాపాన్ని వారు 
గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభ్గువన యెహోవానని 
వారు గుర్తిస్తారు.” 


బబులోను ఈజిప్టును వశపర్చుకోవటం 

17దేశంనుండి వెళ్లగొట్టబడిన ఇరవై ఏడవ సంవ 
త్సరం, మొదటి నెల (ఏపిల్‌ మొదటి రోజున దేవుని 
వాక్కు నాకు వినబడింది. ఆయన ఇలా చెప్పాడు, 
'కోనరప్పుతుడా, బబులోను రాజెన నెబుకద్నెజరు 
తూరుపై యుద్ధంలో తన సెన్యాలు తీవ్రంగా పోరాడే 
లాగు చేశాడు. హాళ్లు ప్రతి సైనికుని తల గొరిగారు. 
బరువై న పనులు ప్రతి సె సెనికుని తలమీద రుద్దబడినవి. 
(ప్రతి సె ానికుని భుజం కొట్టుకుపోయి పుండయ్యింది. 
తూరును ఓడించటానికి నెబుకద్నెజరు, అతని సెన్యం 
చాలా శ్రమ పడవలసి వచ్చింది. కాని ఆ (శ్రమకు 
తగిన (ప్రతిఫలం వారికి దక్కలేదు.” అందువల్ల నా 
న. యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు: 
“నేను ఈజిప్టు రాజ్యాన్ని బబులోను రాజైన నెబుక 
ద్నెజరుకు అప్పగిస్తాను. నెబుకద్నెజరు ఈజిప్టు ప్రజ 
లను పట్టుకు పోతాడు. ఈజిప్టు నుంచి విల్లువెన వస్తు 
వుల నెన్నింటినో నెబుకద్నెజరు తీసుకొనిపోతాడు. 
ఇదే నెబుకద్నెజరు సెన్యానికి పారితోషికం. 2నెబుకద్న 
జరు చేసిన కష్టానికి అతనికి నేను ఈజిప్టు రాజ్యాన్ని 
(ప్రతిఫలంగా ఇస్తున్నాను. వారు నా కొరకు పనిచేశారు 
గనుక నేనిది వారికి చేస్తున్నాను!” నా ప్రభువైన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 

2*ఆ రోజున ఇశ్రాయేలు వంశాన్ని నేను బల 
పర్చుతాను. పెగా నీ ప్రజలు ఈజిప్ట్రవారిని చూచి 
నవ్వుతారు. అప్పుడు నేను యెహోవానని వారు 
తెలుసుకుంటారు.” 


బబులోను సెన్యం ఈజిప్టును ఎదుర్కొంటుంది 
3 మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. 

ఆయన ఇలా అన్నాడు: *“నరపుత్రుడా, నా 
తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, “నా 
ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 


“నీవు దుఃఖపడి, “భయంకరమై న రోజు దరిచేరు 
తున్నది” అని ప్రకటించుము. 

3 ఆ రోజు దగ్గరలో ఉంది! అవును. యెహోవా 
తీర్చు తీర్చే రోజు దగ్గర పడుతున్నది. అది 
మేఘాల రోజు. అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే 
సమయం! 

* ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది! ఈజిప్టు పతన 
మయ్యే సమయాన ఇథియోపియ (కూషు) 
ప్రజలు భయంతో చెదరిపొతారు. ఈజిప్టు ప్రజ 


960 


లను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపో 

తుంది. ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి! 

ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి 
ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ 
(కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ 
ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన 
దేశము) ప్రజలు - అందరూ నాశనం చేయబడతారు! 


6 నా ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “అవును. ఈజిప్పును బలపర్చిన 
వారంతా పడిపోతారు! దాని బలగర్వం తగ్గి 
పోతుంది. మిగ్గోలు నుండి ఆశ్వన్‌ (సెవేనే) వరకు 
గల ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు. నా 
ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 

7 నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా 
కలిసిపోతుంది. శూన్యంగా మిగిలిన రాజ్యాలలో 
ఈజిస్ట్ర ఒకటీ అవుతుంది. 

* ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను. దానితో దాని సహా 
యకులు నాశనమై పోతారు. అప్పుడు నేనే 
యె హూవానని వారు తెలుసుకుంటారు. 


ఆ సమయాన నేను దూతలను పంపుతాను. 
వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషుకు 
దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్పుడు 


క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిస్టు గిక్షించ 


బడినప్పుడు ఇథియోపీయ (ప్రజలు భయంతో 
కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది! 


నా brs యిహూవా ఈ విషయాలు చెపు 
eS “బబులోను రాజెన నెబుకద్నెజరును 
నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం 
చేస్తాను. 

11 నెబుకద్నెజరు, అతని మనుష్యులు జాతులన్నిటి 
లోనూ అతి భయంకరులు. ఈజిప్టును నాశనం 
చేయటానికి వారిని తీసుకొనివస్తాను. ఈజిప్ట్ర 
మీద వారు తమ కత్తులు దూస్తారు. వారు దేశాన్ని 
శవాలతో నింపివేస్తారు. 

2 నెలునది ఎండిపోయేలా నేను చేస్తాను. అలా 
"ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి 
వేస్తాను. ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి 
నేను అన్యజనులను వినియోగిస్తాను. యెహోవా 
నైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!” 


ఈజిప్టు విగ్రహాలు నాశనం చేయబడుతాయి 
నా (అ యెహోవా ఈ విషయాలు చెపు 
ప. " ఈజిప్టులో చ విగ్రహాలను కూడా 
నేను నాశనం చేస్తాను. మెంఫిస్‌ (నొపు)లో ఉన్న 


961 


విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను. ఈజిప్టులో ఇక 
ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు. ఈజిప్టు 
రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను. 

 పతోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను. 
సోయనులో అగ్ని రగుల్చుతాను. నొ నగరాన్ని 
ణిక్షిస్తాను. 

5 ఈజిస్టకు కోటవలె అండగా నిల్చిన సీను మీద 
నా కోపాన్ని కుమ్మరిస్తాను! “నో నగర వాసులను 
నేను నాశనం చేస్తాను. 

16 కజిస్టలో నేను అగ్ని ముట్టిస్తాను. సీను అనబడే 
ప్రాంతం భయానికి గురీయవుతుంది. నో 
నగరంలోకి సెనికులు విరుచుకుపడ్డారు. శత్రు 
వులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు. 

Tg పష సెతు వట్టణాల యువకులు 
యుద్దంలో చనిపోతారు. స్త్రీ లు బందీలుగా 
పట్టుకుపోబడతారు. 

18 ఈబిప్టు ఆధిపత్యాన్ని (కాడిని తహపనేసులో 
నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడు 
తుంది. ఈజిస్ట యొక్క బలగర్వం అంతమవు 
తుంది! ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది. 
ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపో 
బడతారు. 

* ఆ విధంగా నేను ఈజిస్టును శిక్షిస్తాను. అప్పుడు 
నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!” 


ఈజిప్టు శాశ్వతంగా బలహీనమవటం 

*0చరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం 
మొదటి నెల (ఏపిల్‌) ఏడవ రోజున యెహోవా 
వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 
21“నరప్పుత్రుడా, ఈజిప్టు రాజెన ఫరో చేతిని (క్తిని 
నేను విరచివేశాను. ఆ చేతికి “ఎవ్వరూ కట్టు కట్టులేరు. 
అది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి ప్తె బలాన్ని 
పుంజుకోలేదు.” 

22నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. 
అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, 
రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి 
కత్తి జారి కిందపడేలా చేస్తాను. చే ఈజిప్టువారిని వివిధ 
దేశాలకు చెదరగొడతాను. బబులోను రాజు చేతు 
లను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో 
ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడ 
తాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా 
బాధపడతాడు. ఆ విధంగా బబులోను రాజు చేతులను 
బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చు 
తాను. నేనే యహోవానని వారప్పుడు తెలుసు 
కుంటారు. 

“నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచు 
తాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురు 





యెహెజ్కేలు 30:14-31:11 


తాడు. నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమి 
వేస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసు 
కొంటారు.” 


దేవదారు వృక్షంవంటి అమ్లారు 
3 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం 
మూడవ నెల మొదటి రోజున యెహోవా 
మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 
పోనరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు 
అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము, 
“గొప్పతనంలో నీవు ఎవరిలా ఉన్నావు? 

3 మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమై న కొమ్మ 
లతో దట్టమై న నీడనిస్తూ లెబానోనులో పెరిగిన 
కేదారు వృక్షం అష్టూరు రాజ్యమే. దాని తల 
మేఘాల్లో ఉంది! 

* మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది. 
లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహద 
మిచ్చింది. చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు 
ప్రవహించాయి. దాని కాలువల అక్కడి పొలాల్లో 
ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి 

౨ ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా 
పెరిగింది. దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి. 
నీరు పుష్కలంగా ఉంది. అందువల్ల దాని కొమ్మలు 
విస్తరించాయి. 

6 కావున పక్టులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టు 
కున్నాయి. ఆ (ప్రాంతంలో జంతువులన్నీ దాని 
చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి. గొప్ప 
రాజ్యాలన్నీ ఆ చెట్టు నీడలో నివసించాయి! 

7 ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను, 
తన పొడ్డవెన కొమ్మలతోను, ఎంతో అందంగా 
కన్పించింది. ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు 
బాగా అందేవరకు నాటుకున్నాయి! 

8 దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు 
కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు. దీనికి ఉన్నన్ని 
కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు. అక్షోట 
(మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు. 
దేవుని ఉద్యానవనంలో ఇంత అందమైన చెట్టే 
లేదు. 

* అనేకమైన కొమ్మలతో ఈ చెట్టును నేను అంద 
మైనదిగా చేశాను. ఏదెనులో దేవుని ఉద్యాన 
వనంలో ఉన్న చెట్లన్నీ దీనిపట్ల అసూయ 
చెందాయి!” 

కావున నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు, "ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరి 
గింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు 
చూసుకొని అది గర్వపడింది. 11 అందువల్ల ఒక పరా[క్ర 
మశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. 





యెహెజ్కేలు 31:12-32:10 


అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. 
అతని చెడు తనంవల నేను ఆ చెట్టును నాతోటనుండి 
తీసుకొంటిని. 'దేశాలన్నిటిలో కొత్తవాళ్లు, చాలా 
క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు 
కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా 
చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా (ప్రవహించే నదు 
లలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ 
చెట్టు కింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో 
వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు. 
“ఇప్పుడు పక్టలు పడిపోయిన ఆ చెట్టు మీదే నివ 
సిస్తాయి. దాని పడిపోయిన కొమ్మలమీద అడవి 
జంతువులన్నీ నడుస్తాయి. 

ఆ నీటి పక్కనున్న ఏ చెట్టూ ఇక మీదట 
గర్వపడదు. అవి ఆకాశాన్నంటుకోవాలని తాప త్రయ 
పడవు. ఆ నీరును పీల్చే బలమైన చెట్లలో ఏ ఒక్కటీ 
పొడవుగా ఉన్నానని గొప్పలు చెప్పుకోదు. ఎందువల్ల 
నంటే అవన్నీ చనిపోవటం ఖాయం. అవన్నీ పాతాళ 
లోకంలోకి పోతాయి. అవి (వారు) మృతి చెందిన 
వారితో పాతాళంలో కలవటం తధ్యం. 1. 

15వా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు, " “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజ 
లంతా సంతాపం సందలా చేశాను. “తగాధమెన సము 
ద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు 
జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబా 
నోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహా 
వృక్షం కొరకు ఆ (ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచా 
రంతో క్రుంగిపోయాయి. “ఆ చెట్టు పడిపోయేలా 
నేను చేశాను. అది పతనమయినప్పుడు వచ్చిన 
శబ్దంతో దేశాల భయంతో వణికిపోయాయి. ఆ వృక్షం 
మృతుల స్థానానికి వెళ్లేలా చేశాను. అది మృతులతో 
కలిసీ ఉండటానికి పాతాళానికి చేరింది. గతంలో ఏదె 
నులో ఉన్న అన్ని చెట్టు, లెబానోనులో ఉన్న (్రెష్టమై న 
చెట్టు ఆ నీటిని ఏల్పాయి. ఆ చెట్టు పాతాళ లోకంలో 
ఓఒదార్చబడ్డాయి.!” అవును. మృతుల స్థానానికి మహా 
వృక్షంతో పాటు మిగిలిన చెట్టు కూడ పోయాయి. 
యుద్దంలో హత్ములెన ప్రజలను అవి కలిశాయి. ఆ 
మహ వృక్షం మిగలిన చెట్లను బలపర్చింది. దేశాల 
మధ్య ఆ మహా వృక్షం యొక్క నీడలో ఆ చెట్టు నివ 
సించాయి. 

“కావున ఈజిప్లూ, ఏదెనులో నిన్ను ఏ చెట్టుతో 
పోల్చను? ఆ చెట్లన్నీ పెద్దవీ, బలిష్టమయినవీ. ఏదెను 
లోని చెట్లతో పాటు నీవు అధోలోకానికి పోతావు. 
విదేశీయులతోను* యుద్దంలో మరణించిన వారి 
తోను కలిసి నీవు మృత్యుస్థానంలో పడివుంటావు. 
“ఫరోకు మరియు అతని (ప్రజలందరికీ ఇది సంభవి 








విదేశీయులు అక్షరాల సున్నతి సంస్కారంలేని జనులు. 


962 


స్తుంది!” 
చెప్పాడు. 


నా ప్రభువెన యహోవా ఈ విషయాలు 


ఫరో ఒక సింహమా? మహా సర్పమా? 
32 చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, 
పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున 
హోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా 
వ పోనరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను 
గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా 


చెప్పు: 


“దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమై న యువ 
కిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు. కాని, 
నిజానికి నీవు సముదాల్లో తిరుగాడే మహాసర్చా 
నివా. నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటు 
న్నావు. నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తు 
న్నావు. నీవు ఈజివ్షు నదులను కెలుకు 
తున్నావు” 

3 నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “అనేక మంది ప్రజలను నేను ఒక 
దగ్గరికి చేర్చాను. నేనిప్పుడు నా వలను నీ మీదికి 
విసురుతాను. ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను 
లోపలకి లాగుతారు. 

* పిమ్మట నిన్ను ఎండిన నేలపై నేను పడేస్తాను. 
నిన్ను పొలాల్లో విసరివేస్తాను. . నిన్ను తినటానికి 
పక్టులన్నిటినీ" రప్పిస్తాను. కడుపునిండా నిన్ను 
తినటానికి అన్నిచోట్ల నుండి అడవి జంతువులను 
రప్పిస్తాను. 

౨ నీ కళేబరాన్ని పర్వతాల మీద చిందర వందరగా 
వేస్తాను. నీ కళేబరంతో లోయలు నింపుతాను. 

6 నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను. 
అది భూమిలో ఇంకిపోతుంది. నదులన్నీ నీతో 
నిండి ఉంటాయి. 

7 నిన్ను మాయం చేస్తాను. నేను ఆకాశాన్ని కప్పివేసి 
నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను. ఒక మేఘంతో 
నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు (ప్రకా 
శించడు. 

* ఆకాశంలో మెరిసే జ్యోతులన్నీ నీపై వెలుగును 
ప్రసరించకుండా చేస్తాను. నీ దేశమంతటా నేను 
చీకటిమయం చేస్తాను. 

“నిన్ను నాశనం చేయటానికి నీ మీదికి నేను 
శత్రువును తీసుకొని వచ్చినట్టు తెలుసుకొని అనేక 
మంది ప్రజలు దుఃఖముఖులై, తలక్రి ందులౌతారు. నీ 
వెరుగని దేశాలు కూడా కలవరపాటు చెందుతాయి. 
10నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా 
చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ర్లుళిపించడానికి 
మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా 


963 


భయపడతారు. నీవు పతనమై న రోజున ప్రతిక్షణం 
రాజులు భయంతో కంపించి " పోతారు. ప్రతి రాజూ 
తనభద్రత కొరకు భయపడతాడు.” 

11దానికి తగిన కారణం నా ప్రభ్గువన యెహోవా 
ఇలా తెలియజేస్తున్నాడు: “బబులోను రాజు యొక్క 
కత్తి న్నీపె యుద్దానికి వస్తుంది. యుద్ధంలో నీ ప్రజలను 
చంపటానికి నేను ఆ సెనికులను వినియోగిస్తాను. 
అన్ని దేశాలలో అతి భయంకరమై న దేశం నుండి ఆ 
సెనికులు వస్తారు. ఈజిప్టు అతోోయపడే వస్తువుల 
న్‌ న్నిటినీ వారు ధ్వంసం చేస్తారు. ఈజిష్ట్ర ప్రజలు నాశనం 
చేయబడతారు. 13 క్రబిష్టు నదీ తీరాలలో అనేకమైన 
జంతువులున్నాయి. ఆ జంతువులన్నిటినీ కూడ నేను 
నాశనం చేస్తాను! ప్రజలిక ఎంతమాత్రం తమ కాళ్లతో 
నీటిని మురికిచేయరు. ఆవుల గిట్టలు ఇక ఎంత 
మాత్రం నీటిని మురికి చేయవు. *ఆ విధంగా ఈజిప్టు 
నీటిని నేను శాంతపర్చుతాను. వారి నదులు ప్రశాంతంగా 
(ప్రవహించేలా చేస్తాను. అవి నూనెవలె మృదువుగా జాలు 
వారుతాయి.” నా ప్రభ్గువన యెహోవా ఆ విషయాలు 
చెప్పాడు. నేను ఈజిప్టు దేశాన్ని ఏమీ లేకుండా 
చేస్తాను. ఆ రాజ్యం సమస్తాన్ని కోల్పోతుంది. ఈజి 
పులో నివసిస్తున్న (ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. 
అప్పుడు నేనే యెహోవానని, ప్రభువునని వారు 
గుర్తిస్తారు! 

1 ఈజిప్టు కొరకు ప్రజలు పాడే ఒక విషాద గీతిక 
ఇది. ఇతర దేశాల కుమార్తెలు (నగరాలు) ఈజిప్టును 
గూర్చి ఈ విలాప గీతం పాడతారు. ఈజిస్ట్రను గురించి, 
దాని ప్రజల గురించి వారు దీనిని విలాప గీతంగా 
ఆలపిస్తారు. ” నా ప్రభ్గువెన యెహోవా ఆ విషయాలు 
చెప్పాడు. 

ఈ జిప్లు నాశనమవబోవటం 

గొదేకం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్స 
రంలో, అదే నెలలో పద హేనవ రోజున యెహోవా 
వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా ఆనాడు: 

“నరపుత్రుడా ఈజబిస్ట్ర ప్రజల కొరకు విలపంచు. 
ఈజిప్పును, ఇతర బలమైన దేశాల కుమార్తెలను 
సమాదికి నడిపించు. పాతాళానికి చేరిన ఇతర జనులతో 
ఉండటానికి వారిని అధోలోకానికి నడిపించు. 

'* ఈజిప్తూ నీవు ఇతరులెవరికంటెను గొప్ప దానివి 
కాదు! మృత్యు స్థానానికి వెళ్ళు! వెల్లి, అక్కడ అన్య 
జనులతో పడివుండు. 

2“యుద్ధంలో హత్తులెన వారందరితో కలిసి ఉండ 
టానికి ఈజిప్టు వెళుతుంది. శత్రువు ఆమెను, ఆమె 
జనులను దూరంగా లాగి పడవేసినాడు. 

21”బలవంతులు, పరా[క్రమశాలులు యుద్ధంలో 
చంపబడ్డారు. ఆ పరాయి వారంతా మృత్యు స్థలానికి 
దిగి వెళ్లారు. ఆ ప్రదేశం నుండి చనిపొయిన మనుష్యులు 
ఈజిస్టుతోను, దాని సహాయకులతోను మాట్లాడతారు 
వారు కూడ యుద్ధంలో చంపబడతారు. 





యెహెజ్కేలు 32:11-30 


2223 అష్టూరు, దాని సర్వ సైన్యము మృత్యు 
లోకంలో ఉన్నాయి. వారి సమాధులు అడుగున ఆ 
రంధ్రంలో ఉన్నాయి. అష్హూరు సైనికులంతా 
యుద్ధంలో హతులయ్యారు. అష్పూరు సెన్యం దాని 
సమాధి చుట్టూ మూగింది. బతికి ఉన్నప్పుడు వారు 
ప్రజలను భయ పెట్టారు. కాని వారంతా ఇప్పుడు ప్రాం 
తంగా ఉన్నారు. వారంతా యుద్ధంలో చంపబడ్డారు. 

2*ఏల్రాము అక్కడ ఉన్నదే. దాని సెన్యమంతా 
దాని సమాధి చుట్టూ ఉంది. వారంతా యుద్ధంలో 
చనిపోయారు. ఆ విదేశీయులు భూమిలోకి లోతుగా 
పోయారు. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయ 
పెట్టారు. వారి అవమానాన్ని వారు పాతాళానికి తమ 
తోనే తీసుకొని పోయారు. ఏలాముకు, యుద్దంలో 
చనిపోయిన సెనికులందరికీ వారు పడక ఏర్పాటు 
చేశారు. ఏలాము సెన్యమంతా దాని సమాధి చుట్టూ 
చేరింది. ఆ విదేశీయులందరూ యుద్దంలో హతుల 
య్యారు. వారు జీవించి ఉన్నప్పుడు హరు (ప్రజలను 
భయపెట్టారు. కాని వారి అవమానాన్ని వారు తమతో 
పాతాళానికి తీసుకొని పోయారు. చనిపోయిన వారంద 
రితోపాటు వారు ఉంచబడ్డారు. 

2రోవ్పెపెకు, తుబాలు మరియు వాటి సైన్యాలు 
అక్కడ ఉన్నాయి. వాటి సమాధులు వాటిచుట్టూ 
ఉన్నాయి. విదేశీయులు యుద్దంలో చంపబడ్డారు. 
వారు జీవించి ఉన్న సమయంలో వారు (పజలను 
భయపెట్టారు. కాని ఏనాడో చనిపోయిన పరాక్రమ 
శాలుల పక్కన వారిప్పుడు పడుకొని ఉన్నారు! వారు 
తమ యుద్ధాయుధాలతో సమాధి చేయబడ్డారు. వారి 
కత్తులు వారి తలల కింద ఉంచబడతాయి. కాని వారి 
పాపాలు మాత్రం వారి ఎముకల మీద ఉన్నాయి. 
ఎందువల్లనంటే వారు జీవించి వున్న కాలంలో వారు 
ప్రజలను" భయ పె పెట్టారు. 

2 ఈ+జిప్యూ, నీవ కూడా నాశనం చేయబడతావు. 
సున్నతి సంస్కారం లేని విదేశీయులు నిన్ను పడు 
కోబెడతారు. యుద్దంలో చనిపోయిన ఇతర సైనికు 
లతో పాటు నీవు కూడా ఉంటావు. 

“ఎదోము కూడా అక్కడ ఉన్నాడు. అతని 
రాజులు, ఇతర నాయకులు అతనితో అక్కడ ఉన్నారు. 
వారు శూర్పులన సైనికులు కూడా. అయినా వారు 
యుద్ధంలో వనిపోయిన విదేశీయులతో పడివున్నారు. 
వారంతా అక్కడ పరాయి వారితో పడివున్నారు. బాగా 
లోతైన రంధ్రంలో ప్రజలతో వారు అక్కడ ఉన్నారు. 

"గజత్తరదేశ రాజులంతా అక్కడ ఉన్నారు! నీదో 
నుకు చెందిన సెనికులంతా అక్కడ ఉన్నారు. వారి 
బలం ప్రజలను భయపెట్టింది. కాని వారు ఇబ్బంది 
పడ్డారు. ఆ విదేశీయులు కూడా యుద్ధంలో చని 
పోయిన ఇతరులతో పండుకొని ఉన్నారు. వారితో 
పాటు తమ అవమానాన్ని కూడా పాతాళానికి తీసుకొని 
పోయారు. 


యెహెజ్కేలు 32:31-33:15 


“మృత్యు లోకంలోకి పోయిన ప్రజలను ఫరో 
చూస్తాడు. అతడు, అతనితో ఉన్న అతని మనుష్యు 
లందరూ అప్పుడు ఊరట చెందుతారు. అవును, ఫరో 
మరియు అతని సర్వ సైన్యం యుద్ధంలో చంప 
బడతారు.” ప్రభువెన యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 

ఫరో జీవించి ఉన్న కాలంలో అతనంటే ప్రజలు 
భయపడేలా నేను చేశాను. కాని ఇప్పుడతడు విదేశీయు 
లతో పడి ఉంటాడు. ఫరో, అతని సెన్యం యుద్ధంలో 
చనిపోయిన ఇతర సెనికులతోపాటు పడివుంటారు.” 
నా ప్రభ్గువన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 


ఇశ్రాయేలుకు కావలివానిగా దేవుడు యెహెజ్కేలును 
ఎంపిక చేయటం 

3 యెహోవా వాక్కు నాకు వినిపించింది. 

ఆయన ఇలా అన్నాడు: నరపుతుడా, నీ 
ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, "ఈ 
దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. 
అది జరిగినప్పుడు (ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక 
చేస్తారు. *ఈ కావలివాడు శత్రుసెన్యాలు రావటం చూచి 
బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు. “ప్రజలు ఆ 
హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు 


వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి 
వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు. అతడు 


964 


పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. 
కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. 


(ప్రజా నాశనాన్ని చూడటం దేవునికి ఇష్టంకాదు 

కావున నరపుతుడా, నా తరపున ఇశ్రాయేలు 
వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, “మేము 
పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా 
పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము 
కళ్లి పోతున్నాము. మేము జీవించాలంకే ఏమి 
చేయాలి అని అడుగవచ్చు. 

[నీవు వారితో ఇలా చెప్పాలి, “నా ప్రభువెన 
యహోవా చెపే ప్పేదేమంటే, నా జీవం తోడుగా (ప్రజలు 
చనిపోతూ ఉంట చూడటం నాకు ఇష్టముండదని 
మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా 
నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. 
ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను 
కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని 
నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందు 
వల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం 
మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు 
మరణించాలి” 

2*నరప్పుతుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, “ఒక 
మంచి వ్యక్తి దుష్టుడె పాపం చేయటం మొదలు పెడితే, 
అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించ 





బాకా విన్నాడు. అయినా అతడు హెచ్చరికను లక్క 
చేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందిం 
చాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్య పెట్టి 
ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడు కొనగలిగేవాడు. 

కకవేళ కావలివాడు శత్రుసెనికులు రావటం గమ 
నించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు 
ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు 
వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన 
పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా 
కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడై వున్నాడు.” 

గోనరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి 
నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి 
నుండి ఒక వర్తమానం వింటే, నా తరపున ప్రజలను 
హెచ్చరించారి. 

ఈఈ దుష్ట. వ్యక్తి చనిపోతాడు అని నేను నీకు 
చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని 
హెచ్చరించాలి. నీవు వెళ్లి ఆ దుష్ట వ్యక్తిని హెచ్చరించక, 
తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే 
తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని 
చావుకు నేను నిన్ను బాధ్యుక్ణి చేస్తాను. 

ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని 
మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పి 
నావనుకో, అయినా ఆ వ్యక్తి పాపం చేయటం మానక 


లెవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచి 
వాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు 
పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క 
విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్లుడె 
పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన 
మంచి పనులు అతనిని రక్షించలేవు.” 

క మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను 
చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం 
చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అను 
కోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో 
అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. 
కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను 
గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప 
కార్యాల కారణంగా అతడు చనిపోతాడు. 

“లేదా, ఒక దుర్మార్గనితో అతడు చచ్చిపోతాడని 
నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని 
మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, 
సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడ 
న్యాయశీతి కావచ్చు. "అతడు అప్పులిచ్చినప్పుడు 
తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి 
వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన 
పరిహారం చాల్టించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టుడలను 
అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు 


965 


చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి 
ఖచ్చితంగా జీవిస్తాడు. అతడు మరణించడు. '*అతడు 
గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టకోను. 
ఎందుకంటే అతడీప్పుడు న్యాయవర్తనుడై “మంచి 
మనిషి అయ్యాడు గనుక. మ అతడు "జీవిస్తాడు! 

కాని నీ ప్రజలు, "అది న్యాయం కాదు! మా 
ప్రభువెన యెహోవా అలా వుండజాలడు!' అని 
అంటారు. 

“కాని వారే నిజానికి న్యాయవర్తనులు కాకపోతే! 
మారవలసిన మనుష్యులు వారే! కోఒక మంచి వ్యక్తి 
సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని 
పాప ఫలితంగా అతడు చనిపోతాడు. !ఒక దుర్మార్గుడు 
చెడు పనులు చేయటం మాని, న్యాయవర్తనుడె మంచి 
జీవితాన్ని (ప్రారంభిస్తే అతడు జీవిస్తాడు! అయినా 
నేను న్యాయంగా లేనని మీరంటారు. కాని నేను మీకు 
నిజం చెప్పుచున్నాను. ఇశ్రాయేలు వంశమా, ప్రతి 
ఒక్కడూ తాను చేసిన పనులను బట్టి తీర్చు 
పొందుతాడు!” 


యెరూషలేము వశపర్చుకొనబడింది 

?!అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్స 
రంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. ఆ రోజున 
ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. 
అతడక్కడ యుద్దం నుండి తప్పించుకుని వచ్చాడు. 
అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకో 
బడింది!” అని అన్నాడు. 

22ఆ మనిషి రావడానికి ముందు నా ప్రభువెన నా 
యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే 
శక్తి లేకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తీ నా వద్దకు 
వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, 
నేను మాట్టాడేలాగు చేశాడు. *అప్పుడు యెహోవా 
వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 
2“నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో 
కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు 
ఇలా అంటున్నారు, "అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. 
అయినా దేవుడు అతనికి ఈ దేశాన్నంతటినీ ఇచ్చి 
నాడు. ఇప్పుడు వేము చాలా మంది (ప్రజల 
మయ్యాము. కావున ఈ దేశం ఖచ్చితంగా మాకు 
చెందుతుంది. ఇది మా దేశం!" 

౫“ ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపుతు 
న్నాడని నీవు వారికి తప్పక తెలియజేయాలి, ఇంకా 
“రక్తం ఉన్న మాంసాన్ని మీరు తింటున్నారు. సహాయం 
కొరకు మీరు మీ విగ్రహాల్లవెపు చూస్తున్నారు. మీరు 
(ప్రజలను హత్య చేస్తారు. కావున ఈ దేశాన్ని మీకు 
నేనెందుకు ఇవ్వాలి? మీరు మీ కత్తిమీద ఆధార 
పడతారు. మీలో (ప్రతి ఒక్కడూ భయంకరమై న 
పనులు చేస్తాడు. మీలో (ప్రతి ఒక్కడూ మీ పొరుగు 


యెహెజ్కేలు 33:16-34:2 


వాని భార్యతో వ్యభిచరించి పాపం చేస్తాడు. అందువల్ల 
మీరు ఈ రాజ్యాన్ని పొందలేరు!” 

2 పభువెన యెహోవా ఈ విషయాలు చెపుతు 
న్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన 
ఆ నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చని 
పోతారని నా [ప్రాణము మీద ప్రమాణం చేసి నేను 
చెపుతున్నాను. ఆ సమయంలో ఎవరైనా బయట 
పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తిని 
వేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు 
దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు. *దేశాన్ని 
నిర్మానుష్యంగా, ఎడారిగా మార్చేస్తాను. వేటిని చూసు 
కొని ఆ దేశం గర్వపడుతూ వుందో ఆ వస్తువులన 
న్నిటినీ అది కోల్పోతుంది. ఇశ్రాయేలు పర్వతాలు 
శూన్యంగా తయారవుతాయి. ఆ (ప్రదేశం గుండా 
ఎవ్వరూ పయనించరు. ఆ ప్రజలు ఎన్నో భయంక 
రమైన పనులు చేశారు. అందువల్ల ఆ దేశాన్ని శూన్య 
మైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను 
య్‌ హోవానని ఈ ప్రజలు తెలుసుకుంటారు.” 


వరోనరపుతుడా, ఇప్పుడు నీ విషయంలో నీవు 
ఒక మాట చెప్పాలి. నీ ప్రజలు గోడలకు ఆనుకొని, 
వాకిశ్తలో నిలబడి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. 
వారు ఒకరితో ఒకరు, “రండి, యెహోవా ఏమి చెపు 
తున్నాడో విందాం అని చెప్పుకుంటారు. *!కావున 
వారు నా ప్రజలవలా నీవద్దకు వస్తారు. నా ప్రజలవలె 
వారు నీ ముందు కూర్చుంటారు. వారు నీ మాటలు 
వింటారు. కాని నీవు చెప్పినది మాత్రం వారు ఆచరిం 
చరు. వారు ఏది మంచిదనుకుంటే దానినే చేస్తారు. 
వారు (ప్రజలను మోసగించి అధిక ధనవంతులు కావాలని 
కోరుకుంటారు.” 


వారికి నీవు కేవలం (పేమ గీతాలు పాడే ఒక 
గాయకుడివి మాత్రమే. నీకు మధురమై న కంఠం ఉంది. 
నీవు సొంపుగా వాద్యం వాయిస్తావు. నీ మాటలు వారు 
వింటారు గాని, వాటిని ఆచరించరు. అయినా నీవు 
పాడే విషయాలు తప్పక జరిగి తీరుతాయి. అప్పుడు 
ప్రజలు తమలో నిజంగా ఒక (ప్రవక్త నివసించాడని 
తెలుసుకుంటారు!” 


గొర్రెల మందవంటి ఇశ్రాయేలు 

యెహోవా వాక్కు నాకు వినిపించింది. 
34 ఆయన ఇలా అన్నాడు: నరపుత్రుడా, నీవు 
నా తరపున ఇశ్రాయేలు గొ[రైల కాపరులకు (పాల 
కులకు) వ్యతిరేకంగా మాట్లాడు. నా తరపున వాళ్లతో 
మాట్లాడు. ప్రభువెన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడని వారికి తెలుపు: "ఇశ్రాయేలు కాపరులారా 
మీకు మీరే బాగా తింటున్నారు. అది మీకు చాలా 


యెహెజ్కేలు 34:3-24 


హానికరం! ఓ కాపరులారా, మీరు మందను ఎందుకు 
మేపరు? “బాగా బలిసిన గొ(రైలను మీరు తింటారు. 
మీ దుస్తుల్లకె వాటి ఉన్నిని వినియోగించు కుంటారు. 
బలిసిన గొర్రెలను మీరు చంపుతారు; కాని మందను 
మాత్రం మీరు మేపరు. “బలహీనంగా ఉన్న వాటిని 
మీరు బలంగా తయారు చేయలేదు. జబ్బు చేసిన 
గొరల విషయమై మీరు శ్రద్ధ తీసుకోలేదు. గాయ 
పడిన గొ(రైలకు మిరు కట్టు కట్టలేదు. కొన్ని గొ (రైలు 
అటు ఇటు చెదరి వెళ్లిపోయాయి. అయినా మీరు 
వెళ్లి వాటిని తీసుకురాలేదు. తప్పిపోయిన గొర్రెలను 
వెదకటానికి మీరు వెళ్లలేదు. లేదు; మీరు చాలా 
క్యూరులు, కఠినాత్ములు - ఆ రకంగా మీరు మందను 
నడిపించ ప్రయత్నించారు! 

పోకాపరిలేని కారణంగా ఇప్పుడు మంద చెల్టాచెద్గరె 
పోయింది. (ప్రతి అడవి జంతువుకు అవి ఆహార 
మై నాయి. అలా అవి చిందర వంద్వరె పోయాయి. 
నా మంద (ప్రతి పర్వతం మీద, ప్రతి కొండమీద 
తిరుగాడింది. నా మంద భూమిమీద అంతటా చెల్లా 
చెదరె పోయింది. వాటిని వెదకటానికి గాని, చూడ 
టానీకి గాని ఎవ్వరూ లేరు” 

7కావ్రన ఓ గొ(రైల కాపరులారా! యెహోవా మాట 
వినండీ. నా ప్రభ్గువన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
కనా జీవముతోడుగా మీకు నేనిలా మాట ఇస్తున్నాను. 
అడవి జంతువులు నా మందను పట్టుకున్నాయి. 
అవును, నా మంద అన్ని కూర జంతువులకూ ఆహార 
మయ్యింది. ఎందువల్లనంటే వాటికి నిజమైన కాపరి 
లేడు. నా గొ(రైల కాపరులు నా మంద విషయమై. 
తగిన జాగ్రత్త తీసుకోలేదు. మరియు ఆ కాపరులు 
కేవలం నా మందను చంపుకు తిన్నారే గాని, దానిని 
మేపలేదు.” 

అందువల్ల, ఓ కాపరులారా, యహోవా. మాటు 
వినండి! యెహోవా ఇలా చెపుతున్నాడు: “నేను 
ఆ కాపరులకు విరోదిని! నా గొరైల కొరకు నేను 
వారిని అడుగుతాను. నేను వారిని తీసివేస్తాను ఇక 
ఎంతమా[తం వారు నా మందకు కాపరులుగా కొన 
సాగరు! దానితో వారు మందను చంపి తమ పొట్టను 
నింపుకోలేరు. వారి బారినుండి నా మందను నేను 
రక్షించుకోగలుగుతాను. అప్పుడు నా గొ(ర్రైలు వారికి 
ఆహారం కాజాలవు.” 

Ho ప్రభ్గువన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి 
పోయిన నా గొ(రైలను నేనే వెదకుతాను. నేను వాటి 
విషయమై జాగ్రత్త తీసుకుంటాను. తన గొ(రెలు 
తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, 
అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, 
నేను నా గొ(రైల కొరకు వెదకుతాను. నేను నా 
గొరైలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన 


966 


చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా 
ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను. "ఆయా 
దేశాలనుండి వాటిని తిరిగి తీసుకొని వస్తాను. ఆ 
(ప్రాంతాల నుండి వాటిని కూడదీస్తాను. వాటి స్వదేశా 
నికి వాటిని తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పర్వతాల 
పెన, సెలయేటి గట్ల మీద, (ప్రజలు నివసించే అన్ని 
'వాంతాలలోను నేను వాటిని మేపుతాను. నేను 
వాటిని పచ్చిక బీశ్త్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండల 
శిఖరాల పెకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక 
మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. 
ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో 
అవి మేత మేస్తాయి. "అవును, నా మందను నేనే 
మేపుతాను. వాటిని ఒక విశ్రాంతి స్థలానికి నడిపిస్తాను. న 
నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

'రోస్రాయిన గొరైలను నేను వెదకుతాను. చెదరి 
పోయిన గె(రెలను నేను తిరిగి తోలుకు వస్తాను. 
గాయపడిన గొ(రైలకు కట్టు కడతాను. నీరసపడిన 
గొరైలు బలపడేలా చేస్తాను. కాని ఆ బలిసిన, శక్తివంత 
మైన గొ(రైల కాపరులను మాత్రం నేను నాశనం 
చేస్తాను. వారికి అర్లమై న శిక్ష వారికి నేను విధిస్తాను.” 

Ts ప్రభువెన్‌ యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “మ్స్‌రు, నా గొర్రెల మంద. నేను మీలో 
ఒక్కొక్కదానికి తీర్చు ఇస్తాను. పొట్టేళ్లకు, మేకపోతు 
లకు మధ్య తీర్చు తీర్చుతాను. గీసారవంతమైన 
భూముల్లో పెరిగే గడ్డిని మీరు తినవచ్చు. అటువంట 
ప్పుడు ఇతర గొ్యరెలు మేసే గడ్డిని మీలో కొందరు 
మీ కాళ్లతో ఎందుకు తొక్కి పాడుచేస్తారు? మీరు 
స్వచ్చమైన నీటిని కావలసినంత తాగవచ్చు! అలా 
కాకుండా ఇతర గొ (రైలు తాగదల్బుకున్న నీటిని కూడా 
మీరెందుకు కెలికి మురికి చేస్తున్నారు? మీ కాళ్లతో 
తొక్కి పాడుచేసిన గడ్డిని నా మంద తింటున్నది. మీ 
కాళ్లతో కెలికి మురికి చేసిన నీటిని అవి తాగవలసి 
ఉందా!” 2కావున నా ప్రభువెన యెహోవా వాటికి 
ఇలా చెపుతున్నాడు: “న్నాకె నేనే బలిసిన గొ(రైలకు, 
బక్క చిక్కిన గొ(రైలకు మధ్య తీర్చు ఇస్తాను! *'బక్క 
జీవాలు అవతలికి పారిపోయే వరకు వాటిని మీరు మీ 
భుజాలతోను, పార్శ్వాలతోను తోసి, మ్‌ కొమ్ములతో 
కుమ్ముతారు. *కావున నా మందను నేనే రక్షించు 
కుంటాను. అవి ఇక ఎంత మాత్రం క్రూర జంతువుల 
బారిన పడవు. గొ రెకు మరొక గొ, రకు మధ్య నన 
తీర్పు ఇస్తాను. చోతరువాత నా సేవకుడైన దావీదును 
వాటి మీద కాపరిగా నియమిస్తాను. “అతడు వాటిని 
మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటికి 
కాపరి అవుతాడు. ప్రభువును యెహోవాను అయిన 
నేను అప్పుడు వాటికి దేవుడనవుతాను. నా సేవకుడగు 
దావీదు వాటి మధ్య నివసిస్తూ పాలకుడవుతాడు. 
యెహోవానైన నేనే చెపుతున్నాను.” 





967 


బోమురియు నా గారెలతో నేను శాంతి ఒడంబడిక 
చేసుకుంటాను. దేశంలో కర జంతువులు లేకుండా 
చేస్తాను. అప్పుడే గారెలు ఎడారిలో నిర్భయంగా 
తిరిగి, అడవులలో హాయిగా నిద్రిస్తాయి. నేను నా 
గొ(రెలను, నా కొండ (యెరూషలేము చుట్టూ ne 
(ప్రదేశాలను దీవిస్తాను. సకాలంలో వర్ణాలు కురిసే 
చేస్తాను. దీవెనకరమైన జల్టులు పడతాయి. 2పాలాల్లో 
పెరిగే చెట్టు ఫలాల నిస్తాయి. భూమి తన పంటనిస్తుంద్‌. 
కావున గొంరెలు తమ భూమిమీద సురక్షితంగా 
ఉంటాయి. బాని సత్వానికి చిహ్నమై న వాటి మెడమీది 
కాడిని నేను విరుగ గొడతాను. వాటిని బానిసలుగా 
చేసిన మనుషుల అధికారం నుండి వాటికి విముక్తి 
కలుగబేస్తాను. అప్పుడు నేనే యెహోవానని అవి గుర్తి 
స్తాయి. 28 అవి ఇక ఎంతమాత్రం మామూలు జంతువు 
అవలె అన్య దేశీయులచే పట్టుబడవు. ఆ కర మృగాలు 
వాటిని ఇక ఎంతమాత్రం తినవు. అవి సురక్షితంగా 
జీవిస్తాయి. ఎవ్వరూ వాటిని భయ పెట్టలేరు. మంచి 
ఉద్యానవనంగా తయారయ్యే కొంత భూమిని వాటికి 
ఇస్తాను. ఆ భూమిలో అవి ఇక ఎంతమాత్రం ఆకలితో 
బాధపడవు. ఇక ఏ మాత్రం అవి అన్యదేశాల నుండి 
అవమానాన్ని పొందవు. *అప్పుడవి నేనే వాటి దేవుడ 
నగు యెహోవానని తెలుసుకుంటాయి. నేను వాటితో 
ఉన్నానని అవి తెలుసుకుంటాయి. మరియు ఇశ్రా 
యేలు వంశం వారు తాము నా ప్రజలేనని తెలుసు 
కుంటారు!” నా ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 

కనా గొరైల్లారా, నా పచ్చిక బయలులో ఉండే 
నా గొ|రెల్టారా మీరు కేవలం మానవ మాతులు. 
నేను మీ దేవుడను.” నా ప్రభువెన యెహోవా ఈ 


విషయాలు చెప్పాడు. 

3 యుహోవా వాక్కు నాకు వినవచ్చింది. 
ఆయన ఇలా అన్నాడు: *నరపుత్రుడా, 

శేయీరు పర్వతం వెపు చూచి నా తరపున దానికి 

వ్యతిరేకంగా మాటాడు. “దానితో ఈ విధంగా చెప్పు, 

నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 

తున్నాడు, 





ఎదోముకు వ్యతిరేకంగా వర్తమానం 


“శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని! నేను 
నిన్ను శిక్షిస్తాను. నిన్నాక పనికిమాలిన బీడు 
భూమిలా చేస్తాను. 

* నీ నగరాలను నేను నాశనం చేస్తాను. నీవు నిర్మాను 
ష్యమవుతావు. అప్పుడు నేనే యెహోవానని నీవు 
తెలుసుకుంటావు. 





కాడి ఇది ఎప్పుడూ ఒక మనిషి బానిస అని సూచిస్తుంది. 


యెహెజ్కేలు 34:25-35:15 


౨ ఎందువల్లనంటే నీవు నా ప్రజలకు ఎప్పుడూ 
వ్యతిరేకంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో 
ఉన్నప్పుడూ, వారి శిక్టాకాల అంతిమదశలోనూ 
నీవు నీ కత్తిని వారిమీద ఉపయోగించావు.” 


రక్రావున నా ప్రభువెన యెహోవా చెపుతున్న 
దేమంటే, “నా జీవ ప్రమాణంగా నేను నిశ్చయంగా 
చెప్పేదేమంటే, నిన్ను మృత్యువు కబళించివేసేలా 
చేస్తాను. మృత్యువు నిన్ను వెంటాడుతుంది. రక్తమును 
నీవు అసహిర్యచుకోలేదు. కావున మృత్యువు నిన్ను 
తరుముకు వెళుతుంది. "శేయీరు పర్వతాన్ని పాడె 
పోయిన హన్య ప్రదేశంగా చేస్తాను. ఆ నగరం నుండే 
వచ్చే ప్రతి వానినీ నేను చంపివేస్తాను. ఇంకా ఆ నగరం 
లోకి వెళ్ల ప్రయత్నించే ప్రతివానిని నేను చంపివేస్తాను. 
దాని పర్వతాలన్నిటినీ శవాలతో కప్పివేస్తాను. ఆ 
శవాలు నీ కొండలన్నిటి మీద, నీ లోయలు, కనుమల 
“న్నిటిలోను పడివుంటాయి. “నిన్ను శాశ్వతంగా ఏమీ 
లేనివానిగా మార్చివేస్తాను. నీ నగరాలలో ఏ ఒక్కడూ 
నివసించడు. అప్పుడు నేనే యెహోవానని నీవు 
తెలుసుకుంటావు.” 

10కు రెండు జనాభాలు, వారి దేశాలు (ఇశ్రాయేలు, 
యూదా నావే. మేము వాటిని శాశ్వతంగా మా స్వంతం 
చేసుకుంటాము” అని నీవు అన్నావు. 

కాని యెహోవా ఇలా అన్నాడు! 11నా ప్రభ్గువెన 
యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల 
పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో 
ఉన్నావు. నీవు వారిని అసహించుకున్నావు. నీవు వారిని 
బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద 
ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, 
నేనునా (పజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా 
చేస్తాను. '?నీ అవమానాలన్నిటి గురించి నేను విన్నానని 
నీవు కూడ తెలుసుకుంటావు. ఇశ్రాయేలు పర్వతానికి 
వ్యతిరేకంగా నీవు అనేక చెడ్డ విషయాలు ప్రచారం 
చేశావు. "ఇశ్రాయేలు నాశనం చేయబడింది! వాళ్లను 
మేము ఆహారం నమిలినట్టు నమిలి వేస్తాము!” అని 
అంటూ నీవు ప్రచారం మొదలు పెట్టావు. నీవు 
గర్వించి, నాకు వ్యతిరేకంగా అనేక విషయాలు 
చెప్పావు. నీవు చాలాసార్లు అలా మాట్టాడినావు. కాని 
నీవు మాట్లాడిన ప్రతి మాటా నేను విన్నాను! అవును. 
నీవన్నది నేను విన్నాను.” 

14> ప్రభ్యువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు ఈ 
భూమి యావత్తూ సంతోషిస్తుంది. ఇశ్రాయేలు దేశం 
నాశనమయినప్పుడు నీవు సంతోషించావు. అదే రీతిని 
నిన్ను నేను చూస్తాను. శేయీరు పర్వతం, ఎదోము 
దేశం మొత్తం నాశనం చేయబడతాయి. నేనే 
యెహోవానని మీరప్పుడు తెలుసుకుంటారు.” 


యెహెజ్కేలు 36:1-21 


ఇశ్రాయేలు దేశం పునరుద్ధరించ బడుతుంది 

36 “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వ 
తాలతో మాట్లాడు. యెహోవా మాట ఆల 

కించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు! 2 ప్రభుువెన 
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి 
తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విష 
యాలు (ప్రచారం చేశాడు. “ఆహా! ఆ పురాతన పర్వ 
తాలు ఇక మనవే!” అని వారు అనుకొన్నారు. 

ఫోకావున ఇశ్రాయేలు పర్వతాలతో నా తరపున 
మాల్టూడుము. (ప్రభువెన యిహూవా ఈ విషయాలు 
తెలుపుతున్నాడని వాటితో చెప్పుము. శత్రువు నిన్ను 
నిర్మానుష్యం చేశాడు. అన్ని వెపుల నుండి వారు నిన్ను 
చితుకదొక్కారు. నిన్ను అన్యదేశాల పాలు చేయటం 
కొరకే వారా విధంగా చేశారు. పిమ్మట ప్రజలు నీగురించి 
గుసగుసలు మొదలు పెట్టారు.” 

“కావున ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన 
యెహోవా సందేశాన్ని వినండి! ప్రభువెన యెహోవా 
దీనిని పర్వతాలకు, కొండలకు, నదులకు, లోయలకు, 
శిథిలాలకు మరియు పాడుబడిన నగరాలకు చెపుతు 
న్నాడు, నీ చుట్టూ ఉన్న దేశాల వారిచే నీవు దోచు 
కోబడి, ఎగతాళి చేయబడ్డావు. “నా తీవమై న భావా 
అను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, 
తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. 
ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకు 
న్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. 
వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు ఈ భూమిని 
ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు ఈ 
భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోద 
లిచారు.” 

6కావున నా ప్రభువెన యెహోవా ఇశ్రాయేలు 
దేశమును గూర్చి ఈ విషయాలు చెపుతున్నాడు: 
“నా తరపున ఇశ్రాయేలు దేశ భూభాగంతో మాట్లాడు. 
పర్వతాలు, కొండలతోను, నదులతోను మరియు 
లోయలతోను మాట్లాడు. ప్రభ్గువెన యెహోవా ఈ 
విషయాలు చపుతున్నాడని “వారికి తెలియజేయుము. 
నా తీవ్రమైన భావాలను, కోపాన్ని వ్యక్తం చేస్తాను. 
నీవు ఆ ప్రజల నుండి అవమానాలను భరించావు 
గనుక నేను నా కోపాన్ని వ్యక్తం చేస్తాను.” 

7నా (ప్రభువైన యెహోవా ఈ విషయాలు చపుతు 
న్నాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు అవమానాలు భరించ 
వలసి ఉంటుందని నేను ప్రమాణం చేసి చెపుతున్నాను. 

కోల శాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు 
ప్రజల కొరకు మీరు కొత్త చెట్టు పెంచి, పండ్లను 
పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు. *నేను 
మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. (ప్రజలు 
నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటు 
తారు. మీమీద అనేకానేక మంది (ప్రజలు నివసిస్తారు. 


968 


ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు 
మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయ 
బడిన న్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి. 
అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకి 
స్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం 
మాదిరి ఇతరులు మీపె ఆదారపడి నివసించేలా మీకు 
సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు 
మీరు ఇంకా బాగుండేటట్టు చేస్తాను. అప్పుడు నేను 
యెహోవానని మీరు తెలుసుకుంటారు. 2అవును, 

నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు 
నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు 
వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు 
లేకుండా మీరు చేయలేరు.” 

1వెన్హా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెపుతు 
న్నాడు: “ఇశ్రాయేలు దేశమా! (ప్రజలు నీవు చెడ్డ 
పనులు చేశావని అంటారు. నీ (ప్రజలను నీవే నాశనం 
చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని 
వారు చెపుతారు. “కాని నీవు ప్రజలను ఇక ఎంత 
మాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం 
నీవు తీసుకొనవు.” నా ప్రభ్గువెన “యహోవా ఆ విష్మ 
యాలు చెప్పాడు. “"అన్యదేశాలు ఇక ఎంతమాత్రం 
నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించ 
బడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు.” 
నా ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


యెహోవా తన మంచి సేరును కాపాడుకోవటం 

16ప్టమ్మట యెహోవా వాక్కు నావద్దకు వచ్చింది. 
ఆయన ఇలా అన్నాడు: ౯” నరపుత్రుడా, ఇ ఇశ్రాయేలు 
వంశం వారు తమ స్వంత భూమిలో నివసించారు. 
కాని వారు చేసిన చెడు పనులతో ఆ దేశాన్ని వారు 
మలినపర్చారు. వారు నా దృష్టిలో నెలసరి వచ్చే 
మైల రక్తంతో అపరిశుభ్రంగా ఉన్న స్త్రీ స్తీలవలె ఉన్నారు. 
pe రాజ్యంలో వారు (ప్రజలను హత్యచేసి భూమి 
మీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని 
వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా 
ఉన్నానో నేను వారికి చూపించాను. "నేను వారిని 
వివిధ ప్రజల మధ్యకు చెదరగొట్టి అన్ని భూభాగాలలోకి 
పంపిన కారణంగా వారు ఆయా దేశాలలో ఉండి 
పోయారు. వారి వారి చెడు కార్యాలను అనుసరించి 
నేను వారిని శిక్షించాను. వారు అన్యదేశాలకు వెళ్లారు. 
ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును 
పాడుచేశారు. ఎలాగనగా, ఆ దేశస్థులు కూడ వీరిని 
గురించి మాట్లాడారు. “యెహోవా ఎటువంటి 
దేవుడు? వీరు యెహోవా (ప్రజలు. అయినా వీరు 
తమ దేశాన్ని వదిలి వచ్చారు అని వారన్నారు. 

2హోఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు 
చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను. 


969 


2కావున ప్రభ్గువన యెహోవా ఈ విషయాలు చెపుతు 
న్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, “ఇశ్రాయేలు వంశీ 
యులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని 
పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదెనా చేయదలి 
చాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం 
చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని 
చేస్తాను. శోగొప్నదెన నా పేరు నిజంగా పవిత్రమై నదని 
నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును 
గౌరవించేటట్టు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశా 
లలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని 
మీకు నిరూపిస్తాను. అప్పుడు ఆ (ప్రజలంతా నేనే 
యెహోవానని తెలుసుకుంటారు. నా (ప్రభువెన 
యెహోవా ఈ విషయాలు చెన్నాలు, 

దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి 
మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి 
మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను. చేపిమ్మట మీ 
మీద పరిశుద్ద జలాన్ని చల్లి మిమ్మల్ని పవితులనుగా 
చేస్తాను. మీమురికినితటీనీ కడిగివెస్తాను. ఆ విగ్రహాల 
నుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను.” 

26ద్రేవుడు ఇలా అన్నాడు: “మీలో సరికొత్త ఆత్మను 
పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ 
శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన 
మానవ హృదయాన్ని ఇస్తాను. *మీలో నా ఆత్మను 
ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా 
మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను 
జాగ్రత్తగా పాటిస్తారు. 

ఎప్టిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో 
మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు. నేను మీ 
దేవుడనవుతాను.” 

20దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని 
రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం 
(సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి 
కరువును రప్పించను. *మీ చెట్ల నుండి ఫలసంపద 
పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పాలాలను బహుగా 
పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి 
బాధల అవమానాన్ని అనుభవించరు. మీరు చేసిన 
చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు 
చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం 
మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు 
పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అస 
హ్యించుకుంటారు. న 

32న ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరు 
కుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ 
చేయటం లేదు! నా మంచి పేరు నిలుపుకోటానికే 
వాటిని నేను చేస్తున్నాను! కావున ఇశ్రాయేలు వంశమా, 
మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!” 


యెహెజ్కేలు 36:22-37:6 


3ోనా ప్రభుువెన యిహూవా ఈ విషయాలు చపు 
తున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున 
(ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ 
నగరాలు తిరిగి నిర్మించబడతాయి. *ేబీడు భూములు 
సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం 
శిథిలాల గుట్టలా కన్పించదు. *గతంలో ఈ దేశం 
నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా 
రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. 
అవి పాడుబడీ నిర్మానుష్యమై నాయి. కాని ఇప్పుడవి 
రక్షిత నగరాలెనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసి 
స్తున్నారు అని వారు చెప్పుకుంటారు.” 

దేవుడు ఇలా చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు 

నేను యెహోవాననీ, ఆ పాడెపోయిన ప్రాంతాలను 
పునరుద్దరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న 
ఈ నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహె 
వాను. నేనే ఈ విషయాలను చెప్పాను. అవి న 
చేస్తాను. 

వా (్రభ్మువెన యుహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు, "ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా 
చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతా 
నాన్ని బహుగా అభివృద్ది చేస్తాను. వారు గొరెల 
మందల్లా విస్తరిస్తారు. శోయెరూషలేములో ప్రత్యేక 
పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్డా 
ఆ ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన 
ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడు 
తాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసు 
కుంటారు.” 


ఎండిన ఎముకల దర్శనం 

3 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని 

7 ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం 
నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. 
ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది. 
లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి 
పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను 
నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్టు 
న చూశాను. 

వా ప్రభ్గువన యెహోవా నన్ను, “నరప్తుత్రుడా, 
ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని 
అడిగాడు. “నా ప్రభ్యువెన యెహోవా, ఈ ప్రశ్నకు 
సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను. 

*అందుకు నా ప్రభ్గువన యెహోవా ఇలా అన్నాడు: 
“ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ 
విధంగా చెప్పు, “ఎండిన ఎముకల్లారా, యహోవా 
మాట వినండి! *నా ప్రభ్గువన యెహోవా మీకు ఈ 
విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా 
చేస్తాను. మీరు (ప్రాణం పోసుకుంటారు! “మీమీద మళ్లీ 


యెహెజ్కేలు 3727-27 


స్నాయువులు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని 
చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. 
మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహో 
వాను నేనే అని మీరు తెలుసుకుంటారు.” 

"ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున 
ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ 
ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల 
శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక 
కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్త ముందే 
వాటిమీద స్నాయువులు, కండరాలు ఏర్పడటం జరి 
గింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. 
కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి 
లేదు. పిమ్మట నా ప్రభువెన యెహోవా నాతో 
ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నర 
పుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువెన యెహోవా 
ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: 
“ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో 
బీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము:; అవి 
తిరిగిబతుకుతాయి |!” 

ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తర 
పున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి 
వచ్చింది. వాటికి [ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. 
అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా 
ఒక పెద ద్ద సైన్యం! 

11తరువాత నా ప్రభ్గువన యెహోవా నాతో ఇలా 
చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రా 
యేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, “మా 
ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడు 
గంటాయి. మేము సర్వనాశనమయ్యాము !" అని 
అంటున్నారు. కావున నీవు నా తరపున వారితో 
మాటాడి ప్రభువెన యెహోవా ఈ రకంగా చెపు 
తున్నాడని తెలుపు, నా ప్రజలారా నేను మీ సమాధు 
"లను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట 
మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను. నా 
(ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని 


970 


పుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి. "ఈ 
పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) 
ఇశ్రాయేలీయులకు చెందింది.” తరువాత మరో పుల్లను 
తీసుకొని దాని మీద; "ఈ ఎఫ్రాయిము పుల్ల యోసే 
పుకు, అతని స్నేహిత్తులెన (తోటివారు) ఇశ్రాయేలీ 
యులకు చెందింది అని వ్రాయుము. పిమ్మట ఆ 
రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ 
ఒక్క పుల్లలా ఉంటాయి. 

“దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు. 
సీ ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపుతున్నా 
డని వారికి చెప్పు. సాయము చేతిలో ఉన్న 
యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రా 
యేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా 
యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా 
చేతిలో అవి ఒక్క కట్ట పుల్ల అవుతాయి!” 

2“నీకు ముందుగ వారి కండ్ల ఎదుట ఆ కర్రలను 
నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల 
మీద నీవు వ్రాశావు. *'నా ప్రభువెన యెహోవా ఈ 
విధంగా చెపుతున్నాడని అనుము, “వారు చెదరిపోయిన 
దేశాల నుండి ఇశ్రాయేలు (ప్రజలను నేను తీసు 
కొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, 
వారి స్వంత దేశానికి తిరిగి తీసుకొని వస్తాను. *ఇ[శ్రా 
యేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. 
వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు 
రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు 
రాజ్యాలుగా విడిపోరు. 23వార్రి విగహాలతోను, భయం 
కర శిల్పాలతోను, తదితర ఘోరమై న నేరాలతోను 
వారు తమను తాము మలినవర్చు కోవటుర 
కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాల 
"న్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని 
కడిగి పవిత పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. 
నేను వారికి దేవుడనె యుంటాను. 

24“ సేవకుడెన దావీదు వారికి రాజుగా ఉంటాడు. 
వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా 
నీతికి న్యాయానికి బద్దులె జీవిస్తారు. నేను చెప్పినవన్నీ 





వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే 
యెహోవానని మీరు తెలుసుకుంటారు. “నా ఆత్మను 
మీలో పెడతాను. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. 
అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడిపిస్తాను. 
అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 
ఈ విషయాలు నేనే చెప్పానని, వాటిని జరిగేలా చేశానని 
మీరు తెలుసుకుంటారు!” ఈ విషయాలు యెహోవా 
చెప్పాడు. 


యూదా, ఇశ్రాయేలు ఏకవువటం 
'యైహోవా వాక్కు నాకు మళ్లీ వినిపించింది. 
ఆయన ఇలా అన్నాడు: 15“సరప్పు త్రుడా, ఒక కట్టు 


వారు చేస్తారు. నేను నా సేవకుడైన యాకోబుకు 
ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు 
ఆ (ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కడే నివ 
సిస్తారు. వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు 
అక్కడే శాశ్వతంగా నివసీస్తారు. మరియు నా సేవకుడైన 
దావీదు సదా వారికి రాజె ఉంటాడు. 26నేన్సు వారితో 
శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక 
ఎల్లకాలం కొన సాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వ 
టానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవ 
డానికి నేను అంగీకరించాను. పెగా నా పవిత్ర స్థలాన్ని 
అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అరగీకరి౦ 
చాను. *నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ 


971 


ఉంటుంది. అవును, నేను వారి దెవంగా, వారు నా 
ప్రజలుగా ఉంటాము. మరియు ఇతర దేశాలు కూడ 
నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర 
స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం 
ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా 
చేశానని కూడ వారు తెలుసుకుంటారు.” 


గోగుకు వ్యతిరేకంగా వర్తమానం 
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. 
3 8 ఆయన ఇలా అన్నాడు: పోనరపుత్రుడా, 
మాగోగు దేశపువాడైన గోగ్గువెపు చూడు. అతడు 
మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన 
నాయకుడు. నీవు నా తరపున గోగుకు వ్యతిరేకంగా 
మాట్లాడుము. ప్ర పభువై న యిెహూవా ఈ విషయాలు 
చెపుతునా ్నడని నీవతనీకే తెలుపు. “గోగూ, నీవు మెషెకు 
మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమై న నాయ 
కుడవు! కాని నీకు నేను విరోధిని. “నిన్ను నేను 
పట్టుకుని వెనుకకు తీసుకొని వస్తాను. నీ సెన్యంలోని 
వారందరినీ నేను పట్టుకు వస్తాను. గుర్రాలను, గుర్రపు 
సైన్యం వారందరిని పట్టుకు వస్తాను. మీ నోళ్లకు 
గాలం తగిలించి, మీ అందరినీ తిరిగి తీసుకు వస్తాను. 
మీ సైనికులంతా వారి దుస్తులు, డాళ్లు, కత్తులు ధరి 
స్తారు. వపెర్షియా (పారసీకము), ఇథియోపీయ 
(కూషు) మరియు పూతు సెనికులందరు కూడ మీతో 
ఉంటారు. వారంతా తమ డాళ్టు, శిరస్తాణాలు ధరిస్తారు. 
6అక్కడ గోమరు కూడ తన సై న్యమంతటితో 
ఉంటుంది. తన సెనిక పటాలాలన్నిటితో దూరాన 
గల ఉత్తర దేశమైన తోగర్మా కూడ ఉంటుంది. ఆ 
బెండ్రీల ప్రదర్శనలో ఇంకా అనేకానేక మంది ప్రజలు 
ఉంటారు. 
be సిద్ధంకండి. అవును. నీవు, నీతో కలిసిన సెన్యాలు 
సిద్ధం కండి. మీరు సిద్ధమై మెలకువతో ఉండండి. 
ఏంతో కాలం తరువాత మీరు విధులకు పిలవబడు 
తారు. తరువాతి సంవత్సరాలలో యుద్ద బాధలనుండి 
విముక్తి చెందిన దేశంలోకి మీరు వస్తారు. ఆ దేశపు 
ప్రజలు తాము ఇతర దేశాలనుండి సమ కూర్చబడి 
ఇశ్రాయేలు పర్వతం మీదికి తీసుకొని రాబడతారు. 
గతంలో ఇశ్రాయేలు పర్వతాలు పదే పదే నాశనం 
చేయబడ్డాయి. అయితే ఈ ప్రజలు మాత్రం ఇతర 
దేశాల నుండి తిరిగి వచ్చినవారు. వారంతా క్షేమంగా 
నివసిస్తారు. “కాని నీవు వారిని ఎదిరించటానికి వస్తావు. 
నీవొక తుఫానులా వస్తావు. దేశాన్ని ఆవరించి గర్జించే 
మేఘంలా నీవు వస్తావు. నీవు, నీతో వున్న అన్య 
దేశాల సైనిక దళాలు ఈ (ప్రజల మీదికి వచ్చి 
పడతారు.” 
105 ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “ఆ సమయంలో నీ మనస్సుకు ఒక ఆలో 


యెహెజ్కేలు 37:28-38:17 


చన వస్తుంది. నీవు కుయుక్తి పన్నటం మొదలు పెడ 
తావు. "నీవు ఈ విధంగా అంటావు, “నగరాలకు రక్షణ 
గోడలు లేకుండా ఉన్న దేశంపె (ఇశ్రాయేలు) నేను 
దాడిచేస్తాను. వారు (ప్రశాంతంగా జీవిస్తున్నారు. సురక్షి 
తంగా ఉన్నామని వారనుకుంటున్నారు. నగరాలను 
రక్షించటానికి వాటిచుట్టూ గోడలే లేవు. వారి ద్వారా 
లకు తాళాలు లేవు. అసలు ద్వారాలే లేవు! ఆ 
(ప్రజలను నేను ఓడించి, వారి విల్లువెన సొమ్ములను 
నేను కొల్లగొడతాను. ఒకప్పుడు నాశనం చేయబడి, 
ఇప్పుడు “జనంతో కిక్కిరిసిన [ప్రాంతాలపై నేను 
యుద్ధం చేస్తాను. అన్యదేశాల నుండి వెనుకకు తీసుకొని 
రాబడిన ఆ ప్రజలతో (ఇశ్రాయేలు) నేను యుద్ధం 
చేస్తాను. ఇప్పుడా ప్రజలకు పశువులు, ఆస్తిపాస్తులు 
సమకూడాయి. వారు ప్రపంచానికి నాలుగుబాటల 
కూడలి స్థలంలో నివసిస్తున్నారు. కొన్ని అగ్ర రాజ్యాలు 
ఇతర బలమైన రాజ్యాలకు ఆ ప్రాంతం గుండానే 
వెళ్లాలి.” 

“)౩౯స్రైబా, దదానువారు; తర్షీషు వ్యాపారులు, ఇతర 
వ్యాపార కేంద్రాలెన నగరాల పారు నిన్ను చూచి ఇలా 
అంటారు, “విలువెన వస్తువులు పట్టుకుపోవడానికి 
వచ్చావా? మంచి “మంచి వస్తువులు, వెండి బంగారాలు, 
పశువులు, ఇతర సంపద కొల్లగొట్టి పట్టుకుపోవటానికి 
నీవు నీ సైనిక దళాలను తీసుకొని వచ్చావా? ఆ 
నలత వస్తువులు పట్టుకు పోవటానికి వచ్చావా?” 

దేవుడు ఇలా అన్నాడు, “నరపుతుడా, నా 
తరపున గోగుతో మాటాడు. ప్రభుువెన యెహోవా 
ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయి, 
"నా ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా జీవిస్తున్న 
సమయంలో నీవు వారిమీద దండయాత్రకు వస్తావు. 
'స్పదూర ఉత్తర [ప్రాంతంలో గల నీ దేశంనుండి 
నీవు వస్తావు. నీతో అనేక మందిని తీసుకొని వస్తావు. 
వారంతా గుర్రాల మీద వస్తారు. రతా ఒక శక్తీ 
వంతమై న మహా సైన్యంగా ఉంటారు. నా ప్రజలన 
ఇశ్రాయేలీయుల "మిద యుద్ధం చేయటానికి మీరు 
వస్తారు. దేశాన్ని ఆవరించే నర్జించే ఒక మేఘంలా 
నీవుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేశం 
మీద యుద్ధానికి నిన్ను తీసుకొనివస్తాను. గోగూ, 
అప్పుడు నేనెంత శక్తిమంతుడనో దేశాలన్నీ తెలుసు 
కొంటాయి! వారు నన్ను గౌరవించటం నేర్చు 
కుంటారు. నేను మహనీయుడనని వారు తెలుసు 
కుంటారు. నీకు నేనేమి చేస్తానో వారు చూస్తారు!” 
నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు, “గతంలో నేను నిన్ను గురించి మాట్లాడి 
నట్టు ఆ సమయంలో ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు. 
నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల సేవలను నేను 
వినియోగించుకున్నట్టు వారు గుర్తు తెచ్చుకుంటారు. 
ఇశ్రాయేలు ప్రవక్తలు గతంలో నా తరపున మాట్లా 


యెహెజ్కేలు 38:18-39:15 


డుతూ, వారిపై యుద్దానికి నేను నిన్ను తీసుకొని 
వస్తానని చెప్పినట్లు వారు గుర్తు తెచ్చు కుంటారు.” 

నా ప్రభువెన యెహోవా ఇలా చెప్పాడు: " "ఆ 
సమయంలో ఇశ్రాయేలు దేశంపై యుద్దానికి గోగు 
వస్తాడు. నేను నా కోపాన్ని చూపిస్తాను. 'నా కోపంలో, 
ఉద్రేకంలో నేనిలా ప్రమాణం చేస్తున్నాను, ఇశ్రాయేలు 
దేశంలో ఒక తీవ్రమైన భూకంపం వస్తుందని నేను 
ఖచ్చితంగా చెపుతున్నాను. ఆ సమయంలో జీవరాశు 
లన్నీ భయంతో కంపించిపోతాయి. సముద్రంలో 
చేపలు, గాలిలో పక్ట్షలు, అడవుల్లో క్రూరమృగాలు 
తదితర పాకే జీవులు, మానవులందరూ భయంతో 
వణికిపోతారు. పర్వతాలు కూలిపోతాయి. కొండ 
శిఖరాలు విరిగి పడతాయి. ప్రతి గోడా నేలకూలు 
తుంది!” 

నా ప్రభువెన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“అంతేగాదు. ఇశ్రాయేలు పర్వతాల మీద అన్ని రకాల 
భయోత్న్సాతాలను గోగు మీదికి రప్పిస్తాను. అతని 
సెనికులు తమ కంగారులో ఒకరిపె ఒకరు పడి, తమ 
కత్తులతో ఒకరి నొకరు పొడుచుకొని చంపుకుంటారు. 
2రోగాలతోను, మరణంతోను గోగును శిక్షిస్తాను. 
గోగు మీదను, అనేక దేశాల నుండి వచ్చిన అతని 
సైన్యం మీదను వడగళ్టు, అగ్ని, గంధకం వర్షించేలా 
చేస్తాను. బేనేనెంత గొప్పవాడినో నేనప్పుడు చూపి 
స్తాను. నేను మహనీయుడనని రుజువు చేస్తాను. నేను 
ఈ పనులు చేయటం అనేక దేశాల వారు చూస్తారు. 
నేనెవరినో అప్పుడు వారు కనుగొంటారు. నేనే 
యె హూవానని వారప్పుడు తెలుసుకుంటారు.” 


గోగు అతని సైన్యం యొక్క అంతం 
39. “నరపుత్రుడా, నా తరపున గోగుకు వ్యతి 

రేకంగా మాట్లాడు. యెహోవా ఈ విష 
యాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయుము, 
“గోగూ, నీవు మెషెకు, తుబాలు దేశాలకు అతి ముఖ్య 
మైన నాయకుడవు! కాని నేను నీకు వ్యతిరేకిని. నిన్ను 
నేను పట్టుకొని వెనుకకు తీసుకొని వస్తాను. దూరపు 
ఉత్తర (ప్రాంతం నుండి నిన్ను తీసుకు వస్తాను. ఇశ్రా 
యేలు పర్వతాలపై యుద్దానికి నిన్ను నేను తీసుకు 
వస్తాను. “కాని నీ ఎడమచేతి నుండి నీ ధనుస్సును 
నేల రాల్బుతాను. నీకుడి చేతి నుండి నీ బాణాలు 
పడిపోయేలా చేస్తాను. *ఇశ్రాయేలు పర్వతాల మీద 
నీవు చంపబడతావు. నీవు, నీ సైనిక దళాలు, నీతో 
ఉన్న అన్య దేశాల జనులు యుద్ధంలో చంపబడతారు. 
మాంసం తినే ప్రతి పక్షి క్రూర మృగాలకి నిన్ను 
ఆహారంగా పడవేస్తాను. న్‌ నగర ప్రవేశం చేయవు. 
నీవు ఆరు బయటనే పొలాల్లో చంపబడతావు. ఇది 
చెప్పినది నేనే! .నా ప్రభువెన యెహోవా ఆ 
విషయాలు చెప్పాడు. 


972 


6దేవ్రుడు ఇలా చెప్పాడు, “మాగోగు మీదికి, తీరం 
వెంబడి నిర్భయంగా నివసిస్తున్న ప్రజల మీదికి అగ్నిని 
పంపిస్తాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసు 
కొంటారు. “నేనొక్కడినే ఇశ్రాయేలులో మహనీ 
యుతి. ప్రజలు నా పవిత్ర నామాన్ని ఇక ఎంతమాత్రం 
పాడు చేయకుండా చూస్తాను. దేశాలన్నీ నేనే యెహో 
వానని తెలుసుకుంటాయి. నేను ఇశ్రాయేలులో నెల 
కొన్న వవిశ్రుడినైన యెహోవానని వారు తెలుసు 
కుంటారు. ఆ సమయం ఆసన్నమవుతూ ఉంది! 
అది జరిగి తీరుతుంది!” యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. “ఆ రోజును గురించే నేను మాట్లాడు 
తున్నాను. 

“ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసి 
స్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రు 
వుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధను 
స్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు 
తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల 
పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు. ఈ ఆయుధా 
లనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు 
పాలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కబ్టలు 
కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని 
దోచుకోవాలని వచ్చిన సెనికుల నుండి విల్లువెన వస్తు 
వులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువెన వస్తువు 
లను దోచుకున్న సె సెనికుల నుండి వారే మంది వస్తువు 
లను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువెన 
యెహోవా చెప్పాడు. 

"దేవుడు ఈ విధంగా చెప్పాడు: “ఆ సమయంలో 
గోగును సమాధి చేయటానికి ఇశ్రాయేలులో నేనొక 
స్థలాన్ని ఎంపిక చేస్తాను. మృత సముద్రానికి తూర్పున 
ఉన్న ప్రయాణీకుల లోయలో అతడు సమాధి చేయ 
బడతాడు. అది ప్రయాణికుల బాటను మూసివేస్తుంది. 
గోగు మరియు అతని సైన్యమంతా అక్కడే సమాధి 
చేయబడతారు గనుక అలా జరుగుతుంది. ప్రజలు ఆ 
ప్రదేశాన్ని “గోగు సెన్యపు లోయ” అని పిలుస్తారు. 
దాన్ని శుద్ధి చేయటానికి ఇశ్రాయేలు వంశం వారు 
వారిని ఏడు నెలల పాటు పాతిపేడతారు. య 
సామాన్య ప్రజలంతా ఆ శతు సె సెనికులను పాతిపె 
తారు. నేను ఖ్యాతి తెచ్చుకున్న ఆ రోజున వ 
(ప్రజలు కీర్తి వహిస్తారు.” నా ప్రభువెన యెహోవా ఆ 
విషయం చెప్పాడు. 

*దేవుడు ఇలా చెప్పాడు: “ఆ చనిపోయిన 
సెనికులను పాతివె పెట్టటానికి పనివారిని పూర్తి సమయ 
'ప్రాతిపదికపై ప్రజలు నియమించవలసి ఉంటుంది. 
ఈ రకంగా వారు దేశాన్ని పవిత్రం చేస్తారు. పనివారు 
ఏడునాలల పాటు పని చేస్తారు. వారు శవాలను 
వెదుకుతూ నలుదిశలా తిరుగుతారు. "పనివారు అలా 
తిరుగుతూ ఉన్నప్పుడు ట్ట ఒక్కడైనా ఒక ఎముకను 


973 


చూస్తే దాని పక్కన ఒక గుర్తు పెడతాడు. సమాధులు 
త్రవ్వేవారు వచ్చి ఆ ఎముకను గోగు సైన్యపు 
లోయలో పాతిపెట్ట వరకు ఆ గుర్తు అక్కడ ఉంటుంది. 
ఆ మృతుల నగరానికి హమోనాో అని పేరు పెడ 
తారు. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధి చేస్తారు.” 

నా (ప్రభువన భూహ్రూవ్లాొ "ఈ విషయాలు 
చెప్పాడు: " “నరపుత్రుడా, అన్ని పక్టుల, అడవి జంతువు 
లతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా 
చెప్పు, “ఇక్కడికి రండి! ఇక్కడికి రండి! చుట్టూ 
మూగండి. నేను మీ కొరకు సిద్ధం చేస్తున్న బలిని 
మీరు తినండి. ఇశ్రాయేలు పర్వతాల మీద చాలా పెద్ద 
బలి ఇవ్వబడుతుంది. రండి. మాంసం తినండి. రక్తం 
తాగండి. ీబలాఢ్యులై న సైనికుల శరీరాల మాంసం 
మీరు తింటారు. మహా రాజుల రక్తాన్ని మీరు తాగుతారు. 
బాషానుకు చెందిన పొట్టేళ్లు, గొర్రె పిల్లలు, మేకలు, 
బలిసిన గిత్తల్లా వారుంటారు. “మీకు కావలసిన కొవ్వు 
నంతా మీరు తినవచ్చు. మీ పొట్టలు నిండేలా మీరు 
రక్తం తాగవచ్చు. మీ కొరకు నేను ఇచ్చే బలి మాంసం 
మీరు తిని, తాగుతారు. *నా బల్లవద్ద తినటానికి మీకు 
మాంసం పుష్కలంగా లభిస్తుంది. వారిలో గుర్రాలు, 
రథసారధులు, బలిష్మలెన సెనికులు, ఇతర పోరాలు 
యోధులు ఉన్నారు.” నా ప్రభుువెన యెహోవా ఈ 
విషయాలు చెపుతున్నాడు. 


యెహెజ్కేలు 39:16-40:5 


నాపై తిరుగుబాటు చేసిన రోజులను వారు మర్చి 
పోతారు. వారు తమ స్వంత దేశంలో సురక్షితంగా 
నివసిస్తారు. వారి నెవరూ భయపెట్టరు. అన్య ? దేశాల 
నుంచి నా ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాను. వారి 
శతు రాజ్యాల నుండి వారిని కూడదీస్తాను. నేనెంత 
పవితుడనో అనేక దేశాలు అప్పుడు చూస్తాయి. 
%ోవారు తమ ఇండ్లను వదిలి ఇతర దేశాలకు బందీలుగా 
పోయేటట్టు ఇంతకు ముందు నేను చేశాను. తరువాత 
మళ్లీ వారిని కూడదీసి తమ స్వంత దేశానికి తీసుకొని 
వచ్చాను. అందువల్ల నేను వారి దేవుడనై. న యెహోవా 
నని వారు తెలుసుకుంటారు. బో శాయేలు వంశం 
మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దాని తరువాత మరె 
న్నడూ నేనునా ప్రజలకు విముఖుడనె ఉండను.” 

నా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


నూతన ఆలయం 

40 మేము బందీలుగా ఉన్న తరువాత ఇరవై 

ఐదవ సంవత్సరం ఆదిలో ఆ నెల (అక్ష 
బరు), పదవ రోజున యెహోవా శక్తి నా మీదికి 
వచ్చింది. అంటే ఇది ఆ రోజుకు బబులోను (బాబి 
లోనియా వారు యెరూషలేమును వశపర్చుకున్న 
తరువాత పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక 
స్వప్న దర్శనంలో యెహోవా నన్నక్కడికి తీసుకొని 





21దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నేనేమి చేశానో 
ఇతర దేశాల వారు చూసేలా చేస్తాను. ఆ అన్యదేశాల 
వారు నన్ను గౌరవించటం మొదలు పెడతారు! ఆ 
శత్రువు మీద నేను ఉపయోగించిన నా శక్తిని వారు 
చూస్తారు. ”ఆ రోజునుంచి ఇశ్రాయేలు వంశం వారు 
నేను తమ దేవుడగు యెహోవానని తెలుసుకుంటారు. 
23అన్యదేశాలు ఇశ్రాయేలు వంశం వారు ఎందుకు 
బందీలుగా కొనిపోబడ్డారో తెలుసుకుంటాయి. నా 
ప్రజలు నామీద తిరుగుబాటు చేసినట్టు వారు తెలుసు 
కుంటారు. కావున నేను వారికి విముఖు డనయ్యాను. 
వారి శత్రువులు వారిని ఓడించేలా చేశాను. అందుచే 
నా ప్రజలు యుద్ధంలో చంపబడ్డారు. 24వారు పాపం 
చేసి, వారిని వారు మలినపర్చుకున్నారు. కావున వారు 
చేసిన పనులకు నేను వారిని శిక్షించాను. నేను వారికి 
విముఖుడనె, వారికి సహాయం చేయ నిరాకరించాను.” 

2క్రావున నా ప్రభ్ళువెన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు: “ఇప్పుడు యాకోబు వంశాన్ని దేశ 
బహిష్కరణ నుండి విముక్తిచేసి తీసుకు వస్తాను. ఇశ్రా 
యేలు వంశమంతటి మీద దయ చూపుతాను. నా 
పవిత్ర నామ పరిరక్షణ విషయంలో నేను నా రోషాన్ని 
తెలియజేస్తాను. ప్రజలు వారి అవమానాలను, వారు 








హమోనా హెబ్రీ భాషలో హమోనా అనగా గుంపు లేక 
సమూహము అని అర్థం. 


వెళ్ళాడు. 

?ఒక దర్శనంలో దేవుడు నన్ను ఇశ్రాయేలు రాజ్యా 
నికి తీసుకొని వెళ్లాడు. చాలా ఎత్తయిన ఒక పర్వతం 
దగ్గర ఆయన నన్నుదించాడు. ఆ పర్వతం మీద ఒక 
నగరంలా కన్పించే ఒక దివ్య భవంతి ఉంది. ఆ నగరం 
దక్షిణ దిశగా ఉంది. యెహోవా నన్నక్కడికి తీసుకొని 
వచ్చాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మెరుగుదిద్దిన 
కంచులా అతడు మెరుస్తున్నాడు. ఆ మనిషి చేతిలో 
గుడ్డతో చేసిన కొలతతాడు* మరియు కొలతబద్ద 
ఉన్నాయి. అతడు ద్వారం వద్ద నిలబడ్డాడు. “ఆ మనిషి 
నాతో అన్నాడు, “నరపుత్రుడా నీ కళ్లను, చెవులను 
శ్రద్దగా ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను 
చెప్పేది విను. నేను చూపించే (ప్రతిదాని పట్ల నీవు 
శ్రద్ధ వహించు. ఎందుకనగా నేను ఇవన్నీ నీకు చూపించే 
నిమిత్తమే నీవిక్కడకు తేబడ్డావు. నీవు చూసినదంతా 
ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాలి.” 

ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. 
ఆ మనిషి చేతిలో కొలత బెద్ద ఉంది. దాని పొడవు 
ఆరు మూరలు. ఆ మనిషి గొడ యొక్క మందాన్ని 
కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. 
తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల 
ఆరంగుళాలు ఉంది. 





కొలతతాడు 
పాఠాంతరం. 


స్థలాలను కొలిచే తాడు లేక దారం అని 


యెహెజ్కేలు 40:6-30 


పిమ్మట ఆ మనిషి తూర్పు ద్వారం వద్దకు వెళ్లాడు. 
అక్కడ దాని మెట్లెక్కి ద్వారపు గడప వెడల్పు కొలవగా 
అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది. మరియుక 
గడప వెడల్పు కూడ పది అడుగుల ఆరంగుళాలే ఉంది. 

"అక్కడ ఒక గది ఉంది. దాని పొడవు, వెడల్పులు 
ఒక్కొక్కటి పది అడుగుల ఆరంగుళాలు. గదుల మధ్య 
ఖాళీస్థలం ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు 
ఉంది. లోపలి పుకు తిరిగి ఉన్న ముఖ మండపం 
దిశలో ఉన్న ద్వారం యొక్క గడప వెడల్పు పది 
అడుగుల ఆరంగుళాలు. 

ఆలయానికి పక్కనున్న ద్వార ముఖ మంటపాన్ని 
ఆ మనిషి కొలిచాడు. దాని వెడలు పది అడుగుల 
ఆరంగుళాలు. పిమ్మట అతడు ద్వార మండపాన్ని 
కొలవగా అది ఎనిమిది మూరలున్నది. ద్వారపు "రెండు 
పక్కలనున్న గోడను కొలిచాడు. ఒక్కొక పక్క రెండు 
మూరల మందం ఉంది. ముఖ మంటపం ద్వారానికి 
చివర కోవెలదిశగా ఉంది. మండప ద్వారం లోపలి 
.వెపున ఉంది. ద్వారానికి ఇరు వెపుల మూడేసి చిన్న 
“గదులున్నాయి. ఈ మూడు చిన్న గదుల నాలుగు 
పక్కల గోడలూ ఒకే కొలతలో ఉన్నాయి. ద్వారపు 
కమ్మెలు రెండు పక్కలా ఒకే కొలతలో ఉన్నాయి. 
“ద్వారపు ప్రవేశ మార్గం పది మూరల వెడల్పు, 
పదమూడు మూరల నిడివి కలిగి ఉంది. 

పత్రి గది ముందు ఒక లోతైన గోడ ఉంది. ఆ 
గోడ ఎత్తు ఆరు మూరలు. దాని మందం ఆరు 
మూరలు. గదులు చతురస్రాకారంలో ఉన్నాయి. ప్రతి 
గోడ ఆరు మూరలపొడుగు కలది. 

"ఆ మనిషి ద్వారపు కొలతలను ఒక గది పెకప్పు 
నుండి ఎదురుగానున్న మరి యొక గది పం వరకు 
కొలిచాడు. అది ఇరవై ఐదు మూరలుంది. “అతడు 
పక్కనున్న గోడల ముందు భాగంతో బాటు, మంటపం 
ముందున్న పక్క గోడలతో సహా కొలిచాడు. దాని 
పొడవు మొత్తం అరవై మూరలు. దాని వడల్పు 
ముప్పయి అడుగులు. మండపం చుట్టూ ఆవరణ 
ఉంది. మండపం బయటి ద్వారం నుండి లోపలి 
ద్వారం వరకు ఏభై మూరలు ఉన్నాయి. 'కాపలాగ 
దులకు పైన, పక్క గోడల పైన, మంటపం మీద 
చిన్న కిటీకేలు ఉన్నాయి. ఆ “కెటికీల పెద్ద భాగాలు 
ద్వారాన్ని చూస్తున్నాయి. ద్వారానికి ఇరువై పుల ఉన్న 
గోడల మీద తాటిచెట్టు చెక్కబడి ఉన్నాయి. 





బయటి ప్రాంగణం 
7పిమ్మట ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణ 
లోకి తీసుకొని వచ్చాడు. అక్కడ గదులు, బాటలు 
రాళ్ళతో చేయబడ్డ వాటిని చూశాను. గోడల నానుకొని 
ఉన్న ఆ గదులు బాటకు ఎదురుగా ఉన్నాయి. అవి 
ఆవరణ చుట్టూ ఉన్నాయి. ముందు భాగంలో చదును 


974 


చేసిన బాట మీద ముప్పయి గదులున్నాయి. ద్వారం 
ఎంత పొడవుగా ఉందో చదును బాట కూడ అంత 
పొడవుంది. ఆ దారి ద్వారపు లోపలికొస వరకు చేరి 
వుంది. ఇది దిగువ చదునుబాట. పిమ్మట ఆ మను 
ష్యుడు కింది ద్వారం నుండి లోపలి ఆవరణ వరకు 
గల దూరాన్ని కొలిచాడు. అది తూర్పున, ఉత్తరాన 
నూరు మూరలు ఉంది. 


20ఉ్తత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం 
యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు. 
21ఈ ద్వారం దాని రెండు పక్కల ఉండే మూడేసి 
గదులు దాని ఆవరణ, మొదటి ద్వారం (ప్రక్కనే 
ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు 
ఇరవై ఐదు మూరలు ఉంది. బూడాని కిటికీలు, దానీ 
మండపం, ఖర్జూరపు చెట్ల చెక్కడాలు, తూర్పు 
ద్వారపు కొలతల పనితనం వలెనే ఉన్నాయి. ద్వారం 
వరకు ఏడు మెట్టున్నాయి. ద్వార మండపం లోపలికి 
ఉంది. లోపలి ఆవరణలో అడ్డంగా ఉత్తర ద్వారానికి 
ఎదురుగా ఒక ద్వారం ఉంది. అది తూర్పు ద్వారం 
వలెనే ఉంది. ఆ మనిషి ఈ లోపలి ద్వారం నుంచి 
ఆ వెలుపలి ద్వారం వరకు కొలవగా అది ద్వార 
ద్వారానికి నూరు మూరల వెడల్పు ఉంది. 

పోప్టమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని 
వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం "చూశాను. అతడు 
ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొల 
తలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి. 
ద్వారానికి, మండపానికి చుట్టూ మిగతా వాటి మాదిరే 
కిటికీలున్నాయి. ద్వారం ఏభై మూరల పొడవు, ఇరవై 
ఐదు మూరల వెడల్పు ఉంది. ద్వారం వరకు ఏడు 
మెట్టున్నాయి. దాని మండప ద్వారం లోపల చివర 
వరకూ ఉంది. ద్వారానికి అటూ ఇటూ ఖర్జూరపు 
చెట్ల చెక్కడపు పనితనం ఉంది. *లోపలి ఆవరణ 
యొక్క దక్షిణ దిశన ఒక గుమ్మం ఉంది. ఒక ద్వారానికి, 
మరొక ద్వారానికి మధ్య దూరాన్ని ఆ మనిషి కొరి 
చాడు. దాని వెడల్పు నూట డెభై ఐదు అడుగులు. 


లోపలి ఆవరణ 

%ోతరువాత నన్నతడు దక్షిణ ద్వారం గుండా లోపలి 
ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. ఇతర గుమ్మాల 
మాదిరిగానే దక్షిణ ద్వారం కొలతలు కూడ ఉన్నాయి. 
బోదక్షిణ ద్వారపు గదులు, దాని ద్వారపు కమ్మీలు, 
దాని మండపం కొలతలు కూడ ఇతర గుమ్మాల 
కొలతలవలెనే ఉన్నాయి. ద్వారానికి, మండపానికి 
చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై 
మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉన్నాయి. 
లోవరి ఆవరణ చుట్టూ మండ పాలున్నాయి. 
మండపం పొడవు ఇరవై ఐదు మూరలు, వెడల్పు 


975 


ఐదు మూరలు కలిగి ఉంది. *'మరియు దాని మండప 
ద్వారం వెలుపలి ఆవరణ తరువాత ఉంది. దాని ద్వారా 
నికి ఇరు పక్కలనున్న గోడల మీద ఖర్జూరపు చెట్ల 
చెక్కడపు పనితనం ఉంది. దానిని ఎక్కటానికి ఎనిమిది 
మెట్టున్నాయి. 

ఆ మనిషి నన్ను తూర్పు దిశన ఉన్న లోపలి 
ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు గుమ్మాన్ని 
కొలిచాడు. అది ఇతర గుమ్మాల మాదిరే కొలతలు 
కలిగిఉంది. *ేతూర్చు ద్వారపు గదులు, పక్కగోడలు, 
మండపం ఇతర ద్వారాల మాదిరే కొలతలు కలిగి 
ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీ 
లున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు 
ఇరవై ఐదు మూరలు కలిగి ఉంది. దాని మండపం 
ద్వారానికి చివర వెలుపరి ఆవరణ వెపుకు ఉంది. 
దాని ఇరు పక్కల ఉన్న గోడల మీద ఖర్జూరపు చెట్టు 
చెక్కబడి ఉన్నాయి. దానికి ఎనిమిది మెట్టున్నాయి. 

ఫోపిమ్మటు ఆ మనిషి నన్ను ఉత్తర ద్వారం వద్దకు 
తీసుకొని వచ్చాడు. అతడు దానిని కొలిచాడు. “ని 
కొలతలు కూడా ఇతర ద్వారాలవలె ఉన్నాయి. ఇతర 
ద్వారాల, గదుల, మండపాల కొలతల మేరకే అది 
కూడా ఉంది. ద్వారం మరియు మండపం చుట్టూ 
కిటికీలున్నాయి. అది యాభై మూరల పొడవు, ఇరవై 
ఐదు మూరలు వెడల్పు కలిగి ఉంది. దాని మండపం 
ద్వారానికి చివర వెలుపరి ఆవరణ వెపున ఉంది. ఆ 
రెండు గొడల మీద ఖర్జూరపు చెట్టు చెక్కబడ్డాయి. 
దానికి ఎనిమిది మెట్టున్నాయి. 


బలులను సిద్ధపరిచే గదులు 

శోద్వారం వద్ద తలుపువున్న ఒక గది మండపానికి 
చేరువగా ఉంది. “యాజకులు దహన బలులు ఇవ్వటా 
నికి బరి పశువులను కడిగే చోటు ఇదే. ద్వార 
మండపంలో ప్రతి పక్క రెండు బల్లలున్నాయి. అప 
రాధ పరిహారార్థ బలులు ఇవ్వటానికి తగిన జంతువులను 
ఈ బల్లల మీదనే వధిస్తారు. మరియు ద్వార మండ 
పానికి “అవతలి పక్కన కూడా రెండు బల్లలున్నాయి. 
*గోడల లోపల నాలుగు బల్లలున్నాయి. గోడల 
బయట నాలుగు బల్రలున్నాయి. మొత్తం అక్కడ ఎని 
మిది బల్లలున్నాయి. ఈ బల్లల మీదనే యాజకులు 
బలి పశువులను వధిస్తారు. *దహనబలుల నిమిత్తం 
నాలుగు చెక్కిన రాతి బల్లలు ఉన్నాయి. ఈ బల్లలు 
ఒక్కొక్కటి రెండడుగుల ఏడున్నర అంగుళాల పొడవు; 
రెండడుగుల ఏడున్నర అంగుళాల వెడల్పు; ఒక 
అడుగు తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాయి. 
దహన బలులకు, ఇతర బలులకు వినియోగించే జంతు 
వులను చంపటానికి తగిన పని ముట్లను యాజకులు 
ఈ బల్లల మీదనే ఉంచుతారు. “మూడంగుళాల 
మాంసపు కొక్కెములు ఆలయమంతటా ఉంచ 


యెహెజ్కేలు 40:31-41:3 


బడ్డాయి. అర్పణకు ప్రత్యేకించిన మాంసాన్ని బల్లల 
యి ౧ 
మీద ఉంచుతారు. 


యాజకుల గదులు 

“లోపలి ఆవరణలోకి వెళ్లే ద్వారం బయట రెండు 
గదులున్నాయి. ఒకటీ ఉత్తర ద్వారం వద్ద ఉంది. అది 
దక్షిణానికి చూస్తూ ఉంది. రెండవ గది దక్షిణ ద్వారం 
వద్ద ఉంది. అది ఉత్తరానికి చూస్తూంది. *ఆ మనిషి 
నాతో ఇలా ఆన్నాడు: “దక్షిణానికి చూసే ఈ గది 
దేవాలయ సేవలో ఉంటూ పనిమీద ఉన్న యాజకులు 
ఉండటానికి ప్రత్యేకించబడింది. “కాని ఉత్తరానికి 
చూస్తూవున్న గదిని విధులకు వచ్చి బలిపీఠం వద్ద 
పనిచేసే యాజకులు ఉండటానికి ఇవ్వబడింది. ఈ 
యాజకులంతా సాదోకు సంతతివారు. లేవీయులలో 
సాదోకు సంతతివారు మాత్రమే యెహోవాకు బలులు 
తెచ్చి సేవచేయ టానికి అర్హులు.” 

ఆ మనుష్యుడు లోపలి ఆవరణను కొలవగా 
అది ఖచ్చితమైన సమ చదరంగా ఉంది. దాని పొడవు, 
వెడల్పులు ప్రతి ఒక్కటి నూట డెభై ఐదు అడుగులు 
ఉంది. బలిపీఠం ఆలయానికి ముందున్నది. 


ఆలయ మండపం 
*ఆ మనుష్యుడు నన్ను ఆలయ మండపానికి 
తీసుకొనివచ్చాడు. అతడు మండపం యొక్క రెండు 
పక్కలనున్న గోడలను కొలిచాడు. ప్రతి పక్క గోడలు 
ఐదు మూరల దళం, మూడు మూరల వెడల్పు కలిగి 
ఉన్నాయి. వాటి మధ్య పద్నాలుగు మూరల స్థలం 
ఉంది. మండపం పొడవు పన్నెండు మూరలు, 
వెడల్పు ఇరవై మూరల, మండపంచేరటానికి పది 
మెట్టు ఉన్నాయి. గోడలకు పక్కగా అటు ఒకటి, 

ఇటు ఒకటి రెండు స్తంభాలున్నాయి. 


ఆలయ పవిత్ర సలం 

41] ఆ మనిషి నన్ను మధ్య గదికి (పవిత్ర స్థలం) 

తీసుకొని వచ్చాడు. అతడు దానికి రెండు 
పక్కలనున్న గోడలను కొలిచాడు. అవి ప్రతి పక్క 
పది అడుగుల ఆరంగుళాల మందాన ఉన్నాయి. 
?తశలుపు పది మూరల వెడల్పు ఉంది. ద్వారపు పక్క 
భాగాలు ప్రతి పక్కా ఐదు మూరలు ఉన్నాయి. ఆ 
మనిషి గదిని కొలిచాడు. అది నలభై మూరల పొడవు, 
ఇరవై మూరల వెడల్పు ఉంది. 


ఆలయ అతి పవిత్ర సలం 
ఏ9, 9 లో ళ్‌ 
పిమ్మట ఆ మనిషి లోపలి చివరి గదికి వెళ్లి 
ద్వారం పక్క గోడలను కొలిచాడు. ప్రతిగోడా రెండు 
మూరల మందం, ఏడు మూరల వెడల్పు ఉంది. 
తలుపు మధ్య ఆరు మూరల ప్రవేశ స్థలం ఉంది. 


యెహెజ్కేలు 41:4-42:4 


“తరువాత ఆ మనిషి గది యొక్క పొడవు కొలిచాడు. 
అది మధ్య గదిలో ప్రవేశించే ఇరవై మూరల పొడవు, 
ఇరవై మూరల వెడల్పు కలిగి ఉంది. అతను నాతో, 
“ఇది అతి పవిత్ర స్థలం” అని చెప్పాడు. 


ఆలయం చుట్టూవున్న వేరే గదులు 

పిమ్మట అతడు ఆలయపు గోడను కొలిచాడు. 
అది ఆరు మూరల మందం కలిగి ఉంది. పక్క గదులు 
ఆలయం చుట్టూ ఉన్నాయి. అవి నాలుగు మూరల 
వెడల్పు. “పక్క గదులు మూడు వివిధ అంతస్థుల పె 
ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి అవి ఉన్నాయి. ప్రతి 
అంతస్థులోను ముప్పయి గదులున్నాయి. ఆలయపు 
గోడలు రాళ్ళ తిప్పలతో కట్టబడ్డాయి. పక్క గదులకు 
చుట్టూ గోడ ఆధారం ఉంది. కానీ కేవలం ఆలయం 
యొక్క గోడే గదులకు ఆధారం కాలేదు. "ఆలయం 
చుట్టు ఉన్న గదుల ప్రతి అంతస్టూ దానికింది భాగం 
కంలు వెడల్పుగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న 
గదుల గోడలు పైకి పోను పోనూ ఇరుకు కావడం 
వల్ల పె అంతస్థుల గదులు విశాలంగా ఉన్నాయి. కింది 
అంతస్థు నుండ పై అంతస్థు వరకు మధ్య అంతస్తు 
గుండా మెట్లదారి ఉంది. 

ఆలయానికి చుట్టూ చదును చేసి బండలు పరచిన 
ఎత్తయిన పునాది ఉన్నట్లు నేను చూశాను. పక్క 
గదుల పునాదులు పది అడుగుల ఆరంగుళాల ఎత్తున 
ఉన్నాయి. పక్క గదుల బయటి గోడ ఎనిమిది 
అడుగుల తొమ్మిది అంగుళాల మందం ఉంది. 
ఆలయం పక్క గదులకు, యాజకుల గదులకు మధ్య 
మరియు ఆలయం చుట్టూ ఖాళీ స్థలం ముప్పయి 
ఐదు అడుగులు. పక్క గదుల వాకిళ్ళు ఎత్తయిన 
పునాది స్థలం వరకూ ఉన్నాయి. ఒక వాకిలి ఉత్తర 
దిశగా ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంది. 

2ఆలయానికి పడమట నియమిత స్థలంలో ఒక 
భవనం ఉంది. అది డెభై మూరల వెడల్పు, తొంభై 
మూరల పొడవు కలిగి ఉంది. ఆ భవనపుగోడ ఆన్ని 
వైపులా ఐదు మూరల మందం ఉంది. పిమ్మట ఆ 
మనుష్యుడు ఆలయాన్ని కొలిచాడు. ఆలయం నూరు 
మూరల పొడఉంది. భవనం, నియమిత స్థలం, దాని 
గోడలతో కలిసి పొడవు నూరు మూరలున్నాయి. 
“ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం 
నూరు మూరల పాడజఉంది. 

15 ఆలయపు చివరి నియమిత స్థలంలో ఉన్న 
భవనం పొడవును ఆ మనిషి కొలిచాడు. ఒక గోడకు 
మరొక గోడకు నూరు మూరలున్నవి. అతి పవిత్ర, 
స్థలానికి, పవిత్ర, స్థలానికి, మండపానికి ఎదురుగా ఉన్న 
ఆవరణ చుట్టూ మూడింటి గోడలకు నగిషీ పనులు 
చేసిన కొయ్యపలకలు అన్ని కిటికీలకు, తలుపులకు 
కొయ్యతో నగిషీలు చెయబడ్డాయి. ఆలయపు 


976 


గుమ్మం వద్ద కింది నుండి కిటికీల వరకు చుట్టూ 
బల్ల కూర్చువేయబడింది. 

"ఆలయపు లోపలి, బయటి గదుల గోడలలో 
నగిషీలు చేయబడ్డాయి. ఆలయం యొక్క లోపలి 
గది గోడల మీద, బయట గది గోడల మీద 1ీకెరూ 
బుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. 
'కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చట్టు చెప్పున 
ఉన్నాయి. (ప్రతీ కెరూబులకు రెండు ముఖాలు 
ఉన్నాయి. ఒకటి మానవ ముఖం ఆకారంలో ఉండి 
ఒక పక్క నున్న ఖర్జూరపు చెట్టు వెపు చూస్తూ 
ఉంటుంది. రెండవది సింహపు ముఖం. అది రెండవ 
పక్కనున్న ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంటుంది. 
అవి ఆలయం మీద అన్ని చోట్లా చెక్కబడ్డాయి. 
?నేలనుండి తలుపు మీది వరకూ గల పవిత్ర స్థల 
గోడల మీద కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు 
చెక్కబడ్డాయి. 

2! ఆలయపు పవిత్ర స్థలం పక్కనున్న నలు గోడలు 
చదరంగా ఉన్నాయి. అతి పవిత్ర స్థలం ముందు 
“కొయ్యతో చేయబడిన బలిపీఠం వంటిది ఒకటుంది. 
అది మూడు మూరల ఎత్తు, రెండు మూరల పొడవు 
కలిగి ఉంది. దాని మూలలు, దాని అడుగు, దాని 
పక్కలు అన్నీ కొయ్యతోనే చేయ బడ్డాయి. “ఇది 
యెహోవా ఎదుట ఉండే బల్ల” అని ఆ మనుష్యుడు 
నాతో ఇలా చెప్పాడు. 

బెపవ్షిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం రెండిం 
టికీ రెండు తలుపులున్నాయి. చోతలుపులలో ప్రతి 
ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి 
తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి. 
ప్పవిత్రమైన గది తలుపుల మీద కూడ కెరూబుల, 
ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. అవి గోడల 
మీద చెక్కిన చిత్రాల మాదిరిగానే ఉన్నాయి. మండ 
పానికి ముందు భాగం చెక్కలతో కప్పబడి ఉంది. 
మండపం చుట్టూ దాని మేడ మీద గదులలో 
కొయ్యతో చేయబడ్డ చట్రపు కిటికీలు, మండపానికి 
ఇరు పక్కల ఖర్జూరపు చెట్టు ఉన్నాయి. 


యాజకుని గది 
42 పిమ్మట ఆ మనిషి ఉత్తరపు గుమ్మంనుండి 

బయటి ఆవరణకు తీసుకొని వెళ్లాడు. ఉత్తర 
నియమిత స్థలంలో అనేక గదులతో కూడుకున్న 
భవనానికి నన్ను నడిపించాడు. *ఉత్తర దిశన ఉన్న 
భవనం పొడవు నూరు మూరలు; వెడల్పు ఏభై 
మూరలు ఉంది. *ఈ కట్టడాల గోడల మీద మూడం 
తస్టుల్ణో వసారాలు ఉన్నాయి. భవనానికి, ఆలయానికి 
మధ్య లోపలి ఆవరణ ఇరవై మూరలుంది. దాని పక్కన 
గదులు బయట ఆవరణ యుక్క చదునుబాటను 
చూస్తూ ఉంది. *ఆ గదుల ముందు ఒక చావడి ఉంది. 


07777 


దాని వెడల్పు పది మూరలు, పొడవు నూరు మూరలు 
(ఇది భవనానికి తూర్పుదిశగా ఉంది). వాటి తలుపులు 
ఉత్తరానికి ఉన్నాయి. భవనం మూడంతస్థుల ఎత్తు 
ఉండడం వల్లనూ, వాటి బయటి ఆవరణకు స్థంభాలు 
లేకపావడంవల్ల పై అంతస్టుల్లో ఉన్న గదులు, * మధ్యన 
మరియు క్రింది 'గదులకన్నా చాలా వనుకనున్నాయి. 
"పె అంతస్థులో వసారాలు ఎక్కువ స్థలం తీసుకోవ 
టంతో పె పై అంతస్థులు మధ్య అంతస్థుకన్నా ఇరుకుగా 
ఉంది. మధ్య అంతస్థు కింది అంతస్థుకన్నా ఇరుకుగా 
ఉంది. "బయట ఒక గోడ ఉంది. అది గదులకు 
సమాంతరంగా ఉంది. అది గదులకు ముందు ఏభై 
మూరల వరకు వెళ్తుంది.ఆ భవనం మొత్తం ఆలయం 
వైపుగా నూరు మూరల పొడవు వున్నా, బయట ఆవ 
రణలో అది ఏభై మూరల పొడవు ఉంది. ఈ గదుల 
ద్వారం భవనపు తూర్పు దిక్కుకు దిగువన ఉంది. 
కానీ ప్రజలు బయటి ఆవరణ నుండి ప్రవేశించవచ్చు. 
10ఆవరణ పక్కనున్న గోడ మొదట్లో ఉ ఉంది. 

ఈ గదుల ముందు దక్షిణ దిక్కున నియమిత 
స్తలంలో గదులు ఉన్నాయి. 11ఒక చావడి కూడా 
ఉంది. అవి ఉత్తర దిశన వున్న గదులమాదిరే ఉన్నాయి. 
దక్షిణ్లవెపు తలుపుల పొడవు వెడల్పులు ఉత్తర దిక్కున 
వున్నవాటి లక్కనే ఉన్నాయి. ఉత్తర దిశ తలుపులకు 
వున్న కొలతలు, గుమ్మాల మాదిరే దక్షిణ తలుపులకు 
కూడ ఉన్నాయి. "కింది గదులకు ప్రవేశం భవనం 
తూర్పు దిక్కు చివరన ఉంది కాబట్ట ప్రజలు గోడ 
బయటి మార్గం గుండా ప్రవేశించవచ్చు. 

Beg మనీషి నాతో ఇలా అన్నాడు: “నియమిత 
స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు 
పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే 
యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ 
యాజకులు అతి పవిత్ర అర్బణలను ఈ గదులలోనే 
తింటారు. అతి పవిత్ర అర్బణలను వారక్కడ ఉంచు 
తారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి 
పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పు 
లను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ 
బలులు. యాజకులు పవిత్ర ప్రదేశంలో ప్రవేశిస్తారు. 
కాని వారు బయటి ఆవరణలోకి వెళ్లే ముందు, వారు 
సేవ చేసేటప్పుడు ధరించే బట్టలను పవిత్ర స్థ సలంలో 
వదిలి వేస్తారు. అవి అతి పవిత్రమైన బట్టులు గనుక 
వారలా చేస్తారు. ఒక యాజకుడు ఆలయంలో 
సామాన్య ప్రజలు వుండే చోటికి వెళ్లదలచినప్పుడు 
అతడు వేరే బట్టలు ధరించి వెళ్ళవలసి ఉంటుంది.” 


ఆలయపు బయటి ఆవరణ 
ఆలయపు లోపలి భాగాన్ని ఆ మనిషి కొలవటం 
పూర్తి చేసిన పిమ్మట, తూర్పు ద్వారం గుండా అతడు 
నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. గుడి బయటి 
భాగాన్నంతా అతడు కొలిచాడు. 1ఆ మనుష్యుడు 


యెహెజ్కేలు 42:5-43:10 


కొలకరతో తూర్పు భాగాన్నంతా కొలిచాడు. అది 
ఐదువందల మూరల పాడజఉంది. అతడు ఉత్తర 
భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడడఉంది. 
'అత్రడు దక్షిణ భాగాన్ని కొలవగా అది ఐదువందల 
మూరల పొడఉంది. అతడు తిరిగి వెళ్లి పశ్చిమ 
దిశను కొలవగా అది ఐదువందల మూరల పాడజఉంది. 
20ఆ విధంగా అతడు ఆలయం యొక్క నాలుగు 
పక్కల కొలిచాడు. ఆలయం చుట్టూ గోడ కట్టబడింది. 
ఆ గోడ పొడవు అది ఐదువందల మూరల, వెడల్పు 
అది ఐదువందల మూరలు ఉంది. అది మామూలు 
(ప్రదేశాన్ని, పవిత్ర స్థలం నుండి వేరుచేసింది. 


యెహోవా తన ప్రజల మధ్య నివసించుట 
43 ఆ మనుష్యు డు సను తూర్పు ద్వారం 
వద్దకు ar “అక్కడ ఇశ్రాయేలు 
దేవుని కీర్తి తూర్పు నుండి వచ్చింది. దేవుని కంఠస్వరం 
సముద్ర ఘోషలా గంభీరంగా ఉంది. దేవుని మహిమవల్ల 
భూమి (ప్రకాశమానమయ్యింది. నేను చూచిన ఆ 
దర్శనం గతంలో నేను కెబారు కాలువవద్ద చూచిన 
దర్శనంవలెనే ఉంది. నేను సాష్టాంగ నమస్కారం 
చేశాను. “తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ 
ఆలయంలోకి వచ్చింది. 
అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవర 
ణలోనికి తీసుకొని వచ్చింది. యెహోవా మహిమ 
ఆలయాన్ని నింపివేసింది. ఆలయం లోపలి నుండి 
ఎవరో నాతో మాట్లాడుతున్నట్లు నేను విన్నాను. నా 
పక్కన ఒక మనుష్యుడు నిలబడివున్నాడు. "ఆల 
యంలో నుండి వచ్చిన కంఠస్వరం నాతో ఇలా 
అన్నది: “నరపుత్రుడా, ఇది నా సింహాసనం, పాదపీఠం 
నెలకొని వున్న చోటు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఈ 
ప్రదేశంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు 
వంశం మరెన్నడూ నా పవిత్ర నామాన్ని పాడు 
చేయదు. వ్యభిచార పాపాల చేత, ఈ ప్రదేశంలో 
రాజుల శవాలను పాతిపెట్టిన దోషాలచేత రాజులు, 
వారి ప్రజలు నా పేరును అవమాన పర్చరు. వారి 
గడప నా గడప పక్కన, వారి ద్వారం నా ద్వారం 
పక్కన నెలకొల్పి వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం 
చేయరు. గతంలో కేవలం ఒక్క గోడ మాత్రమే నాకు, 
వారికి అడ్డంగా ఉండేది. అందుచే వారు పాపం చేసిన 
(ప్రతిసారి, భయంకర కార్యాలు చేసినప్పుడల్లా వారు 
నా పేరును అవమానపర్చారు. అందుచేత నాకు కోపం 
వచ్చి నేను వారిని నాశనం చేశాను. *ఇప్పుడు వారు 
వ్యభిచార పాపాలకు దూరం కావాలి. వారి రాజుల కళే 
బరాలను నాకు దూరంగా తీసుకొనిపోవాలి. అప్పుడు 
నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను. 
1ోనరపుత్రుడా, ఇప్పుడు ఇశ్రాయేలు వంశానికి 
ఈ ఆలయాన్ని గురించి చెప్పు. అప్పుడు వారు 


యెహెజ్కేలు 43:11-44:4 


తమ పాపాల పట్టు సిగ్గుపడతారు. వారు ఆలయానికి 
సంబంధించిన నమూనాలు నేర్చుకొంటారు. !1పెగా 

వారు తాము చేసిన చెడ్డ పనులన్నిటినీ తలపోసి స 
పడతారు. ఆలయ నమూనాను వారు తెలుసుకోవాలి. 
అది ఎలా నిర్మింపబడిందో, ఎక్కడెక్కడ లోపలికి 
వచ్చే, బయటకు వెళ్లే ద్వారాలున్నాయో, ఇంకా దాని 
మీద వున్న చెక్కడపు పనులను గురించే వారిని తెలిసి 
కోనిమ్ము. దానికి సంబంధించిన నియమ నిబంధనల 
“న్నింటినీ వారికి నేర్చు. వారు చూడగలిగే విధంగా 
నీవు ఈ విషయాలన్నీ వ్రాసి పెట్టు. అప్పుడు ఆలయా 
నికి సంబంధించిన నియమ నిబంధనలు వారు తప్పక 
పాటిస్తారు. అప్పుడు వారు వీటన్నిటినీ చేయగులు 
గుతారు. ఆలయ ధర్మం ఇది, పర్వతం మీది శిఖరాగ, 
ప్రదేశమంతా అతి పవిత్ర స్థలం. ఇది ఆలయ ధర్మం. 


బలిపీఠం 


978 


రక్తాన్ని కొంత తీసుకొని బలిపీఠపు నాలుగు కొమ్ముల 
మీద, దాని చూరు నాలుగు మూలల మీద, మరియు 
దాని అంచు చుట్టూ వుంచాలి. తద్వారా మీరు బలి 
పీఠాన్ని పవిత్ర పర్చుతారు. *!పాప పరిహారార్థ బలి 
కొరకు మీరు కోడెదూడను తేవాలి. ఆలయంలోని 
భవనం బయట ఒక ప్రత్యేక స్థలంలో కోడెదూడ 
దహనపర్చ బడుతుంది. 

2 రండవ రోజున దోషరహితమై న ఒక మేక 
పోతును బలి ఇవ్వాలి. ఇది పాపపరిహారార్థమై న బరి. 
కోడెదూడను బఠి ఇచ్చిన సందర్భంగా బలిపీఠాన్ని 
పరిశుద్ధపర్చినట్టు యాజకులు ఇప్పుడు కూడా చేస్తారు. 
2ప్ట్రీర్స బలిపఠాన్ని శుద్ధి పర్చిన పిమ్మట దోష 
రహితమై న ఒక కోడెదూడను, మందలో ఏ దోషం 
లేని ఒక పొట్టేలును బలికి తెస్తారు. మీరు వాటిని 
యెహోవా ముందు బలి ఇస్తారు. యాజకులు వాటి 
మీద ఉప్పు జల్టుతారు. పిమ్మట యాజకులు గిత్తను, 





“పెద్ద కొలకరతో కొలవగా బలిపీఠం యొక్క 
కొలతలు. ఇలా ఉన్నాయి, బలిపీఠం కింది అరుగు 
చుట్టూ మురికి నీరు పోయే దారి ఉంది. దాని లోతు 
ఒక మూర ఉంది. దాని ప్రతి పక్కా ఒక మూర 
వెడల్పు ఉంది. దానిమీద అంచు చుట్టూ ఉన్న కట్టు 
జానెడు ఉంది. బలిపీఠం ఎత్తు భూమి నుండి కింది 
అంచు వరకు అస్థిభారం రెండు మూరలు. అది ఒక 
మూర వెడల్పు. చిన్న అంచునుండి పై అంచు వరకు 
నాలుగు మూరలుంది. అది రెండు మూరల వెడల్పు 
ఉంది. అది చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకు 
ఏడడుగులు ఉంది. అది మూడడుగుల ఆరంగుళాల 
వెడల్పు ఉంది. బలిపీఠం మీద అగి స్థానం (హోమ 
గుండం) నాలుగు మూరల ఎత్తు ఉంది. నాలుగు 
మూరలు నాలుగు కొమ్ముల్లా మలచబడి ఉన్నాయి. 
6బల్రిపీఠం మీది అగ్ని గుండం పొడవు పన్నెండు 
మూరలు, వెడల్పు పన్నెండు మూరలు అది ఖచ్చిత 
మైన నలుమూలల చదరంగా ఉంది. !'అంచు కూడ 
పొడవు వెడల్పులు పన్నెండు మూరలు చొప్పున 
చదరంగా ఉంది. దాని చుట్టూ వున్న అంచు అరమూర 
ఉంది. అడుగు దిమ్మ చుట్టూ నీరు పోయే మార్గపు 
వెడల్పు రెండు మూరలు ఉంది. బలిపీఠం మీదికి 
మెట్టు తూర్పు దిక్కున ఉన్నాయి.” 

అప్పుడు ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు: “నర 

పుత్రుడా, నా అభ్బతని యహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు: “ఈ బలిపీఠం కట్టబడిన రోజున ఈ 
బలులు, దాని మీద రక్తం చల్లడం అనే నియమాలు 
పాటించు. *ీసాదోకు వంశపు యాజకులకు పాప 
పరిహారార్థ బలి నిమిత్తం ఒక కోడె దూడను ఇవ్వాలి. 
వీరు లేబ్‌ తెగకు చెందిన యాజకులు.” నా ప్రభ్గువన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “వారు నాకు 
బలులు తెచ్చి, నాకు సేవ చేస్తారు. మీరు కోడెదూడ 


పాల్టలును యెహోవాకు దహనబలిగా అర్చిస్తారు. 
ఏడు రోజులపాటు (ప్రతిరోజూ మీరు ఒక మేకను 
పాపపరిహారార్థ బలికి సిద్దం చేస్తారు. అలాగే మీరు ఒక 
కోడెదూడను, మందలో నుండి ఒక పొట్టేలును సిద్ధం 
చేస్తారు. కోడెదూడ, పొష్టలు ఏ దోషమూ లేన్తీవె 
యుండాలి. ఏడు రోజుల పాటు యాజకులు బలి 
పీఠాన్ని శుద్ధిపర్చుతారు. తరువాత వారు దానిని 
యెహోవాకు అంకితం చేస్తారు. ?”ఏడు రోజులు 
అయిన తరువాత ఎనిమిదవ రోజు నుండి యాజకులు 
మీ దహనబలులను, సహవాస బలులను బలిపీఠం మీద 
ఇవ్వాలి. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” 
నా ప్రభ్గువెన యెహోవా ఇది చెప్పాడు. 





ఎలుపలి ద్వారం 

44 పిమ్మట ఆ మనుష్యుడు నన్ను ఆలయానికి 

తూర్పున ఉన్న వెలుపలి ద్వారం వద్దకి తిరిగి 
తీసుకొని వచ్చాడు. వెలుపలి ద్వారం మూసి ఉంది. 
యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఈ ద్వారం 
మూయబడి ఉంటుంది. ఇది తెరవబడదు. ఇశ్రాయేలీ 
యుల దేవుడైన యెహోవా దీనిద్వారా ప్రవేశించాడు 
గనుక మరెవ్వరూ ఈ ద్వారంగుండా (ప్రవేశం చేయరు. 
అందువల్ల ఇది మూయబడి ఉండాలి. యెహోవాతో 
సమాధాన బలి అర్పణ తినేటప్పుడు ప్రజాపాలకుడు 
ఈ ద్వారం వద్ద కూర్చుంటాడు. ద్వారం వద్ద గల 
మండప మార్గం ద్వారా అతడు వచ్చి వెళతాడు.” 


ఆలయ పవిత్రత 
తరువాత ఆ మనుష్యుడు ఉత్తర ద్వారం ద్వారా 
నన్ను ఆలయం ముందుకు తీసుకొని వచ్చాడు. 
యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేస్తున్నట్లు 
నేను చూశాను. నేను సాష్టాంగపడి నమస్కరించాను. 


979 


యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, జాగ్రత్తగా 
చూడు! నీ కండ్రను, చెవులను ఉపయోగించు. ఈ 
వస్తువులను చూడు. నేను యెహోవా ఆలయం 
యుక్క నియమ నిబంధనలను గురించి చెప్పే ప్రతి 
విషయాన్ని నీవు శ్రద్ధగా విను. ఆలయ ప్రవేశద్వారాల 
వెపు, ఆలయం నుండి బయటికి పోయే ద్వారము 
“లన్నిటి వై వెపూ పరిశీలనగా చూడు. “తరువాత నాపట్ల 
తిరుగుబాటుదార్చులాన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ 
వర్తమానాన్ని అందించు. వారికిలా చెప్పు: "నా ప్రభ్గువన 
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ఇశ్రా 
యేలు వంశీయులారా, మీరు నాపట్ల చేసిన భయంకర 
మైన పనులు కోకొల్లలు! ఇక చాలు. "నా ఆలయం 
లోకి మీరు అన్యదేశీయులను తీసుకొని వచ్చారు. 
వారు నిజంగా సున్నతి సంస్కారం లేనివారు. వారు 
తమను తాము పూర్తిగా నాకు సమర్చించుకోలేదు. 
ఈ రకంగా మీరు నా ఆలయాన్ని అపవిత్రం చేశారు. 
మన ఒడంబడికను మీరు భంగపర్చారు. మీరు చెడు 
కార్యాలు చేశారు. తరువాత మీరు నాకు రొట్టె, కొవ్వు, 
రక్తం సమర్పించారు. కాని ఇదంతా కేవలం నా ఆల 
యాన్ని అపవిత్రపర్చింది. మీరు నా పవిత్ర వస్తువుల 
విషయంలో జ్యాగత్త తీసుకోలేదు. పైగా అన్యదేశీ 
యులు నా పవిత్ర స్థలాన్ని గురించి బాధ్యత వహించేలా 
చేశారు!” 

నా ప్రభుువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “నిజంగా సున్నతి సంస్కారం పొందని 
విదేశీయుడెవ్వడూ నా ఆలయంలోకి రాకూడదు. 
అట్టివాడు శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసి 
స్తున్న వాడెనా నా ఆలయ ప్రవేశానికి అర్హుడు కాడు. 
అతడు నా ఆలయ ప్రవేశం చేసే దానికి ముందు 
సున్నతి సంస్కారం పొంది తనను తాను నాకు పూర్తిగా 
సమర్పించుకోవాలి. 

'0%తంలో ఇశ్రాయేలీయులు నాపై తిరుగుబాటు 
చేసినప్పుడు లేవీయులు నన్ను వదిలివేశారు. తమ 
విగ్రహాలను ఆరాధించటానికి ఇశ్రా యేలీయులు నన్ను 
వదిలిపెట్టారు. లేవీయులు చేసిన పాపానికి వారు శిక్షింప 
బడతారు. !'నా పవిత్ర స్థలంలో సేవ చేయటానికి 
లేవీయులు ఎంపిక చేయబడ్డారు. ఆలయ ద్వారాలకు 
వారు కాపలా ఉన్నారు. వారు ఆలయంలో సేవ చేశారు. 
ప్రజల తరపున బలులు దహన బలులు ఇవ్వటానికి 
వారు జంతువులను వధిం చారు. (ప్రజలకు సహాయం 
చేయటానికి, వాళ్ళకు సేవ చేయటానికి వారు ఎంపిక 
చేయబడ్డారు. 12కాన్లి ప్రజలు నాపట్ల పాపం చేయ 
టానికే లేవీయులు వారికి సహాయపడ్డారు! ప్రజల 
విగ్రహారాధనలో లేవీయులు వారికి సహాయపడ్డారు! 
కనుక నేను వారికి వ్యతిరేకంగా ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, 
“వారు తమ పాపానికి గిక్షింపబడతారు.” నా ప్రభుువెన 
యెహోవా ఇది చెప్పాడు. 


యెహెజ్కేలు 44:5-24 


1పోకావున యాజకులవలె లేవీయులు నాకు అర్బ 
ణలు తీసుకొనిరారు. నా పవిత్ర వస్తువుల వద్దకు 
గాని, అతి పవిత్రమై నవిగా తలచబడేవాటి దరిదాపులకు 
గాని వారు రారు. వారు చేసిన నీచమైన పనులకు 
అవమానాన్ని వారు భరించాలి. జేోఅయితే వారిని నా 
ఆలయం గురించి శ్రద్ధ తీసుకోనిస్తాను. వారు ఆల 
యంలో పనిచేస్తూ, అక్కడ తప్పక జరగవలసిన కార్యా 
లన్నీ నెరవేర్చుతారు. 

“యాజకులందరూ లేవీ వంశపువారే. కాని ఇశ్రా 
యేలు ప్రజలు నాపై తిరుగుబాటు చేసినప్పుడు 
సాదోకు సంతతి యాజకులు మాత్రమే నా పవిత్ర 
స్థలాన్ని గురించి జాగ్రత్త తీసుకున్నారు. కావున 
సాదోకు సంతతి వారే నాకు అర్పణలు తెస్తారు. వారు 
బలి యిచ్చే జంతువుల కొవ్వును, రక్తాన్ని నాకు 
అర్పించేందుకు వారు నా ముందు నిలబడతారు.” 
(ప్రభ వైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 
వారు నా పవిత్ర స్థ స్థలంలో ప్రవేశిస్తారు. నేను వారి 
కిచ్చిన వస్తువుల పట్ల జాగ్రత్త తీసుకుంటారు. "వారు 
లోపరి ఆవరణ ద్వారాలలో (ప్రవేశించినప్పుడు వారు 
నారబట్టలు ధరిస్తారు. లోపలి ఆవరణ గుమ్మాల వద్ద, 
ఆలయంలోను సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు 
ధరించరు. వారు నార పాగాలను తమ తలలపె ధరి 
స్తారు. నడుముకు చుట్టుకొనేటందుకు కూడ వారు 
నారబట్టలే వుపయోగిస్తారు. వారికి చెమట పుట్టించే 
బట్టలేవీ వారు ధరించరు. బయటి ఆవరణలో ప్రజల 
వద్దకు వారు వెళ్లేముందు, నాకు సేవ చేసే సేటప్పుడు 
ధరీంచే వస్త్రాలను వారు విడుస్తారు. వారు వేరే బట్టలు 
వేసుకొంటారు. ఈ విధంగా వారు పవిత్ర వస్త్రాలను 
ప్రజలు ముట్టకుండ చూస్తారు. 

20 కః యాజకులు తమ తలలు గొరిగించరు. 
కాని జుట్టు బారుగా పెరగకుండా మాతం జాగ్రత్త 
పడతారు. (తలలు గొరిగించడం విచారానికి దుఃఖానికి 
సూచన. యాజకులు కేవలం యెహోవా సేవలోనే 
ఆనందిస్తారు.) యాజకులు తమ తల వెంట్రుకలను 
తగు మాత్రమే కత్తిరిస్తారు. *'లోపలి ఆవరణలోనికి 
వెళ్లేటప్పుడు యాజకులెవ్వరూ ద్రాక్షారసం తాగరాదు. 
“యాజకులు విధవరాండ్రను, విడాకులిచ్చిన స్త్రీలను 
వివాహమాడరాదు. వారు కేవలం ఇశ్రాయేలు వంశంలో 
నుండీ కన్యలను మాత్రమే వివాహమాడాలి. లేదా 
చనిపోయిన భర్త యాజకుడైతే, ఆ విధవస్త్రీని వారు 
పెండ్లి చేసుకోవచ్చు. 

నో పవిత్ర వస్తువులకు, పవిిత వస్తువులు కాని 
వాటికి మధ్య వ్యత్యాసాన్ని ్న గురించి కూడా నా ప్రజలకు 
యాజకులు తెలియజేస్తారు. శుభ్రమైన పదార్థాలు 
ఏవో, అపరిశుభ్రమై నవి ఏవో నా ప్రజలు తెలుసుకొ 
నేటందుకు వారు నహాయవడతారు. *న్యాయ 
స్థానంలో యాజకులు న్యాయాధీశులుగా వ్యవహరి 


యెహెజ్కేలు 44:25-45:13 


స్తారు. ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు వారు నా కట్ట 
డలను అనుసరిస్తారు. నా ప్రత్యేక విందుల (సమా 
వేశా”) సమయంలో వారు నా నియమ నిబంధనలను 
పాటిస్తారు. వారు నేను ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి 
రోజులను గౌరవించి, వాటిని పవిత్రంగా ఉంచుతారు. 
2 వార్రు శవాలను తాకి వారిని వారు అపవిత్ర పర్చుకోరు. 
కాని ఆ చనిపోయిన వ్యక్తి గనుక తండ్రి గాని, తల్లి 
గాని, కుమారుడు, కుమార్తె, సోదరుడు గాని లేక 
వివాహితకాని సోదరిగాని అయితే వారు శవాలను ముట్టి 
తమను తాము అపవిత్రం చేసుకొంటారు. చఇది 
యాజకుని అపరిశుద్దుణ్ణి చేస్తుంది. యాజకుడు 
పరిశుద్దుడయిన తరువాత్‌ అతడు ఏడు రోజులు ఆగాలి. 
27అప పుడతద్డు తిరిగి పవిత్ర స్థలానికి వెళ్లవచ్చు. పవిత్ర 
స్థలంలో సేవ నిమిత్తం అతడు లోపలి ఆవరణలోకి 
వెళ్లే రోజున తన నిమిత్తం ఒక పాప పరిహారపు బలిని 
ఇచ్చుకోవాలి.” నా ప్రభువెన యెహోవా ఈ విష 
యాలు చెప్పాడు. 

25 లేవీయులకు సంబంధించిన భూమిని విషయ 
మేదంటే, వారి ఆస్తిని నేనే. ఇశ్రాయేలులో లేవీయులకు 
మీరేమీ ఆస్తిని (భూమిని) ఇవ్వవద్దు. ఇశ్రాయేలులో 
నేనే వారి భాగం. ోధాన్యార్పణలు, పాప పరిహారార్థ 
బలిమాంసం, అపరాధ పరిహారార బలి సమర్పణ వారికి 
ఆహారంగా ఇవ్వబడతాయి. ఇశ్రాయేలులో ప్రజలు 
యెహోవాకు సమర్పించేదంతా వారికి చెందుతుంది. 
30క్రోత్ర కాలంలో ప్రతి పంటలోను మొదటి భాగం 
యాజకులకు కేటాయించాలి. కలిపిన రొబ్దల పిండి 
ముద్దలో మొదటి భాగం యాజకులకు ఇవ్వాలి. ఇది 
మీ కుటుంబాలకు మంచి ఆశీస్సులనిస్తుంది. 31సహై 
జంగా చనిపోయిన పక్షినిగాని, జంతువునుగాని, లేదా 
ఏదైనా అడవి జంతువుచే చీల్చబడిన దానినిగాని 
యాజకులు తినరాదు. 


పవిత్ర కార్యాలకు భూమి విభజన 

45 "మీరు చీట్టువేసి భూమిని ఇశ్రాయేలు వంశపు 

వారి మధ్య విభజించాలి. ఆ సమయంలో 
ఒక భూమి భాగాన్ని మీరు విడిగా ఉంచాలి. అది 
యెహోవా యొక్క పవిత్ర భాగం. ఆ భూమి పొడవు 
ఇరవై ఐదువేల మూరలు వెడల్పు ఇరవై వేల మూరలు. 
ఈ భూమి అంతా పవి(త్రమై నది. రెండువేల ఐదు 
వందల మూరల చదరపు అడుగుల పొడవున్న చతుర 
ప్రాకార స్థలాన్ని గుడికి కేటాయించ బడాలి. గుడి 
చుట్టూ ఐదువందల మూరలు గల ఖాళీస్థలం ఉండాలి. 
పవిత్ర స్థలంలో ఇరవై ఐదువేల మూరలు పొడవు; 
పదివేల మూరల వెడల్పు గల స్థలాన్ని కొలవాలి. ఈ 
(ప్రదేశంలోనే గుడి ఉండాలి. గుడి ప్రదేశం అతి పవిత్ర 
స్థలంగా ఉండాలి. 


980 


ఆ భూమిలో పవిత్ర భాగం యాజకుల వినియోగా 
ర్థమై, ఆలయ సేవకుల నిమిత్తం వాళ్ళు ఎక్కడ 
యెహోవా దగ్గరకు సేవ చేయటానికి వస్తారో వాళ్ళ 
కోసం ఉంటుంది. యాజకుల ఇండ్ల నిమిత్తం, ఆల 
యానికి స్థానంగా అది వినియోగ పడుతుంది. ఐదు 
లక్షల ఇరవై ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల 
వెడల్పుతో మరొక భూభాగం ఆలయంలో సేవ చేసే 
లేవీయులకు ప్రత్యేకించబడుతుంది. ఈ భూభాగం 
లేవీయుల నివాస [ప్రాంతంగా కూడా ఉపయోగపడు 
తుంది. 

రోమ్సీర్రు నగరానికి ఐదువేల మూరల వెడల్పు, 
"రెండులక్షల ఏభై వేల మూరల పొడవుగల భూ భాగాన్ని 
స్తారు. ఇది పవిత్ర స్థ స్తలం పొడవునా ఉంటుంది. ఇది 

ఇశ్రాయేలు వంశానికంతటికీ చెంది ఉంటుంది. పాలనా 
ధికారికి పవిత్ర స్థలానికి రెండు పక్కల ఉన్న భూమి, 
నగరానికి చెందిన భూమిగా ఉంటుంది. ఒక తెగకు 
(గోత్రం) చెందిన స్థలం ఎంత వెడల్పు ఉంటుందో 
దీని వెడల్పు కూడ అంతే ఉంటుంది. ఇది పడమటి 
సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి 
ఉంటుంది. ఈ స్థలం ఇశ్రాయేలులో పాలనాధికారి 
యొక్క ఆస్తీ. అందువల్ల ఈ అధిపతి నా ప్రజల జీవి 
తాలను ఏ మాత్రం కష్టాలపాలు చేయనవసరం లేదు. 
కానివారు ఈ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు వంశాల 
వారీగా ఇస్తారు.” 

9నా ప్రభువెన యిహూవా ఈ విషయాలు 
చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల 
పట్ల (క్రూరంగా ప్రవర్తించటం, వారి సామ్ము కొల్ల 
గౌట్టటం మానండి! న్యాయవర్తన్నులె మంచి పనులు 
చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండీ వెడల 
గొట్టటం మానండి!” నా ప్రభువెన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

“మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు 
ఖచ్చితమై న తూనికలు, కొలతలు వినియోగించండి! 
113 ఫ్రా (పందుములో పదవ పాలు మరియు “బతొ 
(తూము ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ 
“ఓమెరు”లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. 
ఆ కొలతలు “ఓవురు” (పందుమును పరిమాణంగా 
చేసుకొని ఉండాలి. 'షకెలు” (తులం) ఇరవై “గరా” 
లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక 
“మీనా” అరవై షెకెలు (తులాలకు సమానంగా 
ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు 
తులాలు, పదిహేను తులాల “కలయికకు సమానం. 

1పోమ్సీర్రు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్టిత) అర్పణ 
ఈలాగున ఉండాలి. 





ఎఫా సుమారు నలభై ఎనిమిదిన్నర గాలనులు, లేక ఆరు 
బుషెలు లేక ఒక పందుము. 


981 


గోధుమలలో తూములో ఆరో భాగం, యవల 
గింజలలో తూముతో ఆరో భాగం వంతున 
అర్చించాలి. 

1 తైల పదార్థాలు చెల్లించేటప్పుడు ప్రతి నూట 
ఎనభై పడుల* ఒలీవ నూనెలో ఒక ముప్పాతిక 
పడుల వంతు నూనెను చెల్లించాలి. ఇది ఒక 
నిబంధన. 

౨ ఇశ్రాయేలులో నీటి వనరుగల [ప్రాంతాలలో ఉన్న 
మందలలో ప్రతి రెండు వందల గరెలకు ఒక 
మంచి గర చొప్పున అర్చించాలి. 


“ఆ ప్రత్యేక అర్పణలు ధాన్యార్పణల కొరకు, 
దహన బలులకు, సమాధాన (శాంతి) బలులకు ఇవ్వ 
బడతాయి. ఈ అర్పణలన్నీ ప్రజలను పరిశుద్దులను 
చేయటానికి ఉద్దేశించబడ్డాయి. నా ప్రభువెన 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

1% క్క అర్పణ ప్రతి పౌరుడు ఇశ్రాయేలు పాలకునికి 
చెల్లిస్తాడు. న పాలకుడు ప్రత్యేక పవిత్ర దినాలకు 
కావలసిన వస్తువులను తప్పక ఇవ్వాలి. విందు రోజు 
లకు, అమావాస్యలకు, సబ్బాతు రోజులకు ఇశ్రాయేలు 
వంశం జరిపే ప్రత్యేక విందుల సమయాలకు దహన 
బలులు, ధథాన్యార్పణలు, పానార్పణలు పాలకుడైన 
వాడు సమకూర్చాలి. ఇశ్రాయేలు వంశాన్ని పవిత్రపర్చే 
కార్యక్రమంలో ఇచ్చే పాపపరిహార బలులు, ధాన్యపు 
నెవేద్యాలు, దహన బలులు, సమాధాన బలులు 
పాలకుడు ఇవ్వాలి.” 

18వా ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: “మొదటి నెల మొదటి రోజున ఏ దోషమూ 
లేని ఒక కోడెదూడను తీసుకోవాలి. ఆలయాన్ని 
పరిశుద్ధం చేయటానికి మీరు ఆ కోడెదూడను ఉప 
యోగింిచాలి. పాప పరిహారార్థమై న బలిరక్తాన్ని కొంత 
యాజకుడు తీసుకొని ఆంయ్‌ గుమ్మాల మీద, బలి 
పీఠం అంచు నాలుగు మూలల మీద మరియు లోపలి 
ఆవరణ గుమ్మం కమ్మెలమీద చల్చుతాడు. ఇదే పని 
ఆ నెలలో ఏడవ రోజున ఎవరెనా పార పాటునగాని, 
తెలియక గాని చేసిన పాప పరిహారం నిమిత్తం మీరు 
చేస్తారు. అలా మీరు ఆలయాన్ని పరిశుద్ధ పర్చాలి. 


పస్కా పండుగ సందర్భంగా ఇచ్చే అర్పణలు 

21“మొదటి నెల పద్నాలుగవ రోజున మీరు పస్కా 
పండుగ జరుపుకోవాలి. పులియని రొస్టైల పండుగ 
ఇదే సమయంలో మొదలవుతుంది. ఆ పండుగ ఏడు 





నూట ఎనభై పడుల పది బదులు ఒక కోరు, నూట ఎనుబది 
పడులు సరిసమానము. కోరు అనగా ఏబదియెదు గాలనకు 
సమానం. బదులో పదవవంతు ఆదగానుకు సమానము. 
అనగా ప్రతి ఏభై ఐదు గాను (ఒక కోరు నూనె అరగాలను 
లేకబదులో ఐదవవంతు సమర్పించాలి. 


యెహెజ్కేలు 45:14-46:7 


రోజులపాటు జరుగుతుంది. *ఆ సమయంలో పాల 
కుడు తన కొరకునూ, ఇశ్రాయేలు ప్రజల కొరకునూ 
ఒక కోడెదూడను బలి ఇస్తాడు. అది పాపపరిహారార్థ 
బరి. పండుగ జరిగే ఏడు రోజులు పాలకుడు ఏ 
దోషములేని ఏడు కోడెదూడలను, ఏడు పొట్టేళ్లను 
బలి ఇస్తాడు. అవి యెహోవాకు దహన బలులుగా 
సమర్ప్చింపబడతాయి. పండుగ ఏడు రోజులూ రోజుకు 
ఒక కోడెదూడ చొప్పున పాలకుడు బలిఇస్తాడు. ప్రతి 
రోజూ పాప పరిహారార్థమై అతడు ఒక మేకపోతును 
అర్చిస్తాడు. చేప్రతి కోడేదూడతో పాటు ఒక ఏఫా 
(సుమారు తొమ్మిది మానికెలు) యవలను ధాన్యపు 


నెవేద్యంగాను, ఒక ఏఫా యవలను ప్రతి పొల్టేలుతోను 


అధిపతి చెల్లిస్తాడు. ఇంకా పాలకుడు ప్రతి తొమ్మిది 
మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక 
గాలను) నూనెను సమర్పించాలి. * పాలకుడు పర్ణశాలల 
పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక 
చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున 
మొద అవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, 
దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా 
పరిగణింపబడుతాయి.” 


పాలకుడు - పండుగలు 

46 నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు 
చెపుతున్నాడు, “లోపలి ఆవరణ తూర్పు 
ద్వారం ఆరు పని రోజులలోను మూసి ఉంచబడు 
తుంది. కాని అది సబ్బాతు రోజున, అమావాస్య రోజున 
తెరువబడుతుంది. *పాలకుడు ద్వారం మండపం 
గుండా లోనికి ప్రవేశించి, ద్వారం పక్కన నిలబడతాడు. 
తరువాత యాజకులు పాలకుని తరుపున దహనబలి, 
సమాధాన బలులు సమర్పిస్తారు. ద్వారం గడపవద్దనే 
పాలకుడు ఆరాధించాలి, మరియు నమస్కరించాలి. 
అతడు బయటికి వెళతాడు. కాని సాయంత్రం వరకు 
ద్వారం మూయబడదు. *సబ్బాతు రోజులలోను, 
అమావాస్యలందు సాధారణ ప్రజలు కూడ యెహోవా 

ముందు ద్వారం తెరవబడిన దగ్గర పూజలు చేస్తారు. 
“సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన 
బలులు అర్చిస్తాడు. ఏ దోషమూలేని ఆరు గొరెపిల్ల 
లను, ఏ దోషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూ 
ర్బాలి. *పొట్టేలుతో పాటు ఒక ఏఫా (తొమ్మిది మాని 
కెలు) ధాన్యాన్ని కూడ అతడు తప్పక ఇవ్వాలి. పాల 
కుడు ధాన్యార్పణకు గొంరె పిల్లలతో పాటు తను 
ఇవ్వగలిగినంత ఇస్తాడు. ప్రతి తొమ్మిది మానికెల 
(ఏఫా) ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) ఒలీవ 
నూనెను అతడు తప్పక ఇవ్వాలి. గోఅమావాస్యనాడు 
ఏ దోషమూలేని ఒక కోడెదూడను అతడు తప్పక 
అర్చించాలి. ఏ దోషమూలేని ఆరు గొరై పిల్లలను, 
ఒక పొట్టేలును అతడు అర్చిస్తాడు. ”కోడెదూడతో 


యెహెజ్కేలు 46:8-23 


పాటు ఒక తూమెడు ధాన్యార్పణను, పొట్టేలుతో పాటు 
పాలకుడు తప్పక అందించాలి. గొర్రె పిల్లతో పాటు 
పాలకుడు తన శక్తికొలది సమర్పణలు ఇవ్వవచ్చు. 
(ప్రతి తూమెడు ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) 
నూనె చెప్పున సమర్పించాలి. 

కోపాలకుడు వచ్చి తూర్పు ద్వారంలో గల 
మండపం ద్వారా ఆలయ (ప్రాంగణంలోకి ప్రవేశించాలి. 
బయటకు కూడా వెళ్లిపోవాలి క 

* పత్యేక పండుగల సందర్భంలో దేశ ప్రజలు 
యెహోవా దర్శనార్థం వచ్చినప్పుడు, వారు ఉత్తర 
ద్వారం గుండా ఆరాధనకు వచ్చి దక్షిణ ద్వారం గుండా 
నేరుగా బయటకు వెళ్లాలి. దక్షిణ ద్వారం గుండా 
ప్రవేశించిన వ్యక్తి ఉత్తర ద్వారం గుండా బయటకు 
వెళ్లాలి. ఏ వ్యక్తీ ప్రవేశించిన ద్వారం గుండా బయటకు 
వెళ్తరాదు. ప్రతి ఒక్కడూ తిన్నగా బయటకు సాగి 
పోవాలి. 19ప్రజలు లోపల ప్రవేశించినప్పుడు, వారి 
తోపాటు పాలకుడు లోనికి వెళతాడు. వారితో బాటు 
పాలకుడు బయటకు వెళ్లాలి. 

11“విందులప్పుడు, ప్రత్యేక సమావేశాల సమయాల 
లోను ప్రతి కోడెదూడతోను తొమ్మిది మానికెల 
(ఒక ఏఫా ధాన్యార్పణ తప్పక చేయాలి. ప్రతి పొట్టేలు 
తోను, తొమ్మిది మానికెల ధాన్యార్పణ చేయాలి. 
ప్రతి గౌర పిల్లతోను అతడు తన శక్తి కొలదీ ధాన్యాన్ని 
అర్చించాలి. ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో 
పాటు మూడు పడుల (ఒక గాలను నూనెను సమ 
ర్పించాలి. 

“పాలకుడు తను స్వంతంగా దహనబలులు గాని, 
సమాధాన బలులుగాని తన ఇష్టపూర్వక అర్పణ 
(స్వేచ్చార్చణంగాని యెహోవాకు ఇవ్వదలచినప్పుడు 
అతనికోసం తూర్పు ద్వారం తెరువబడుతుంది. 
అప్పుడు తను విశ్రాంతి రోజున అర్చించినట్టు తన 
దహనబలిని, సమాధానబరలిని అర్చిస్తాడు. అతడు 
వెళ్టినాక తిరిగి ద్వారం మూయబడుతుంది. 


అనుదిన అర్బణలు 

మరియు మీరు ఏ దోషమూలేని ఒక ఏడాది 
వయస్సు గల గర పిల్లను ఇవ్వాలి. అది యహూవాకు 
ప్రతి రోజూ దపానబలిగా ఇవ్వ బడుతుంది. దానిని 
అనుదినం ఉదయం సమర్పించాలి. *ేప్రతిరోజూ 
ఉదయం గొడై పిల్లతో పాటు ధాన్యార్పణ కూడ 
ఇవ్వాలి. ఇందు నిమిత్తం తూమెడు గోధుమ పిండిలో 
(ఏఫా) ఆరవ వంతు, ఆ సన్నపు పిండిని కలపటానికి 
ఒక పడి (గాలనులో మూడవ వంతు) నూనెను ఇవ్వాలి. 
ఇది యెహోవాకు అనుదిన ధాన్యార్పణ. ఇది శాశ్వ 
తంగా పాటింపబడుతుంది. ఆ విధంగా వారు గొ(రె 
పిల్పను, ధాన్యార్పణను, నూనెను ప్రతి ఉదయం ఎప్ప 
టికి దహన బలిగా ఇవ్వాలి.” 


982 


పాలకుడు తన పిల్లలకు భూమిని ఇవ్వటానికి 
నియమాలు 

రనా అ్రభ్లువెన యిహూవా ఈ విషయాలు చపు 
స “రాజ్యాధిపతి తన కుమారులలో ఎవర్తికెనా 
తన భూమిలో కొంత భాగం కానుకగా ఇస్తే ది 
అతని కుమారులకు చెందుతుంది. అది వారి ఆస్తి. 
“ఒకవేళ పాలకుడు తన భూమిలో కొంత భాగాన్ని 
ఒక బానిసకు బహుమానం ఇస్తే, అది వాడు స్వేచ్చ 
పొందే సంవత్సరంగ వరకే వానికి చెందుతుంది. 
పిమ్మట ఆ బహుమానం రాజుకు తిరిగి వస్తుంది. 
కేవలం రాజు కుమారులు మా(తమే అతను బహు 
మానం చేసిన భూమిని ఉంచుకుంటారు. మరియు 
పాలకుడు ప్రజల భూమిని తన వశం చేసుకోడు. 
వారు భామిని వదిలిపొమ్మని ఒత్తిడి కూడ చేయడు. 
అతడు తన స్వంత భూమిలో కొంత భాగాన్ని మాత్రమే 
తన కుమారులకు ఇవ్వాలి. ఆ విధంగా నా ప్రజలు 
తమ భూమిని పోగొట్టుకునే లాగ రాజు బలవంత 
పెట్టబడరు.” 


ప్రత్యేక అర్పణ ఆవరణాలు 

ఆ మనుష్యుడు నన్ను ద్వారం పక్కనున్న మార్గం 
గుండా నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న యాజకుల 
పవిత్ర గదుల వద్దకు నన్ను నడిపించాడు. అక్కడ 
బాగా పడమటికి ఉన్న ఒక స్థలాన్ని చూశాను. 206 
మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఇక్కడే యాజ 
కులు దోష బలి సమర్పణను, పాపపరిహారార్థ బలి 
సమర్పణను పెడతారు. ఇక్కడే యాజకులు ధాన్యార్ప 
ణలను (రాజ్ట కాల్చుతారు. ఈ విధంగా చేయటం 
వలన వారీ అర్పణ పదార్థాలను బయటి ఆవరణలోనికి 
తెచ్చే అవసరముండదు.” కావున వారీ పవిత్ర పదార్థా 
లను సామాన్య ప్రజలు ఉండే చోటుకి తీసుకొనిరారూ 

?!తరువాత ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవర 
ణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు నన్ను ఆవరణ 
నాలుగు మూలలకు నడిపించాడు. ఆవరణలో ప్రతి 
మూలా మరో చిన్న ఆవరణ ఉంది. ఆవరణ యొక్క 
నాలుగు మూలలలోనూ చిన్న ఆవరణలు ఉన్నాయి. 
ప్రతి చిన్న ఆవరణ నలభై మూరలు పొడుగు ముప్పై 
మూరలు వెడల్పు కలిగివుండెను. నాలుగు మూలలూ 
ఒకే కొలతలో ఉన్నాయి. చేలోపల నాలుగు చిన్న 
ఆవరణాల్లోనూ (ప్రతి ఒక్కదాని చుట్టూ ఒక ఇటుక 
గోడ ఉంది. నాలుగు చిన్న ఆవరణల్లోను గోడలకు 
అటకలు నిర్మింపబడ్డాయి. ఇటుక గోడల్లో వంటకు 





స్వేచ్చపాందే సంవత రం దీనినే స్వర్ణోత్సవం అని కూడా 
అంటారు. (ప్రతి ఏభై సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు, 
తమ బానిసలు ఇశ్రాయేలీయులయితే వాళ్లను విడుదల 


"చేస్తారు. వాళ్లు అనుభవించిన భూమి రాజుకు 'ీరిగి వస్తుంది. 


983 


పొయ్యిలు కట్టబడ్డాయి. 24 ఆలయంలో సేవ చేసే 
వారు ఈ పాకశాలల్లోనే ప్రజల కొరకు బలి మాంసాన్ని 
ఉడక బెడతారు” అని ఆ మనుష్యుడు నాకు చెప్పాడు. 
4. ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ 

ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు 
గుమ్మం కిందనుంచి నీరు బయటకు రావటం 
చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) 
బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం 
చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. ?ఆ మనుష్యుడు 
నన్ను ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని 
వచ్చి ఆ తరువాత తూర్పున ఉన్న వెలుపలి ద్వారం 
బయట చుట్టూ తిప్పాడు. ఆలయ దక్షిణ భాగంలో 
నీరు బయటికి వస్తూఉంది. 

ఆ మనుష్యుడు ఒక కొలత బద్ద పట్టుకొని నూరు 
మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లను దాటమని అతడు 
నాకు చెప్పాడు. నీళ్లు చీలమండలవరకు వచ్చాయి. 
“అతడు మరో ఐదు వందల ఎనభై ఆరు గజాల 
రెండడుగుల దూరం కొలిచాడు. మళ్లీ ఆ ప్రదేశంలో 
నీళ్లలో నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ 
నీరు నా మోకాళ్ల వరకు వచ్చింది. మరో వెయ్యి 
మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లలోనుండి నడవమని 
అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మొలలోతు 
వచ్చింది. ఆ మనిషి మరో వెయ్యి మూరలు కొలి 
చాడు. కాని అక్కడ నీరు దాటలేనంత లోతుగా ఉంది. 
అది ఒక నది అయింది. నీరు ఈదటానికి అన్నువెన 
లోతున ఉంది. అది దాట శక్యముగానంత లోతైన 
నది అయ్యింది. కొనరపుత్రుడా, నీవు చూచిన విషయా 
లను శ్రద్ధగా పరిశీలించావా?” అని ఆ మనుష్యుడు 
నన్నడిగాడు. పిమ్మట నది పక్కగా ఆ మనుష్యుడు 
నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు. "నేను నది 
పక్కగా తిరిగి వస్తూ వుండగా నీటికి రెండు పక్కలా 
రకరకాల చెట్టు చూశాను. ఆ మనుష్యుడు నాతో 
ఇలా అన్నాడు: “ఈ నీరు తూర్పుగా అరబా లోయలోకి 
(ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు మృత సముద్రంలోకి 
ప్రవహించటంతో, దానిలోని నీరు మంచిన్నీరె శుభ 
పడుతూ ఉంది.* ఈ నీటిలో చేపలు వీస్తారంగా 
వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని 
రకాల జంతువులు నివసిస్తాయి. 10ఏన్లైదీ పట్టణం 
నుండి ఏనెగ్దాయీము పట్టణం వరకు బెస్తవాళ్లు నది 
ఒడ్డున నిలబడి ఉండటం నీవు చూడగలవు. వారు 
తమ వలలు విసరి రకరకాల చేపలు పట్టటం నీవు 
చూడవచ్చు. మధ్యధరా సముద్రంలో ఎన్ని రకాల 


ఆలయంనుంచి పారే నీరు 





మృత ... వుంది. మృత సముద్రపు ఉప్పు నీరు క్రొత్తదిగా 
అవుతుంది. 


యెహెజ్కేలు 46:24-47:22 


చేపలు వుంటాయో మృత సముద్రంలో అన్ని రకాల 
చేపలు ఉంటాయి. కాని అక్కడి ప్మరలు, మరియు 
కొద్దిగానున్న తడి ప్రదేశాలు మంచి భూమిగా మారవు. 
అవి ఉప్పు తయారు చేయటానికి వదిలివేయబడ 
తాయి. “అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి 
ఇరు పక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ 
ఎండవు. ఆ చెట్టులో పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ 
ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. 
చెట్టకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ 
ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి 
లభించే పండ్లు ఆహార నిమిత్తమూ, 
జాషధాలకూ వినియోగపడతాయి.” 


ఆకంలు 


ఇశ్రాయేలు వంశీయుల మధ్య భూమి విభజన 
1వెనా ప్రభ్గువెన యెహోవా ఈ విషయాలు చెపుతు 
న్నాడు: “ఇ ఇశ్రాయేలులోని పన్నెండు వంశ తెగలకు 
దేశాన్ని పంచే సరిహద్దులు ఇవి: యోసేపుకు రెండు 
భాగాలు. మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. 
ఈ దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం 
చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను. 

(దేశ నరిహద్దులు ఇవి: ఉత్తరాన మధ్యధరా 
సముద్రం నుండి మొదల 'హెత్గోను మార్గం ద్వారా 
హమాతు మార్గం వద్ద మలుపు తెరిగి తరువాత జెదా 
దుకు బేరోతాయునకు, హాజేరు హమాతుకు పాలి 
మేరన గల సిబయీము మరియు హవ్రానుకు పాలి 
మేరనగల దమస్కనస్‌ హత్తికోను వరకు. !”అలా 
సముద్రం నుండి హసరేనాను వెళ్లి ఉత్తర పాలిమేరలోని 
దమస్కు మరియు హమాతు వరకూ వ్యాపించింది. 
ఇది ఉత్తర సరిహద్దు. 

తూర్పు సరిహద్దు హసరేనాను నుండి మొద్దలె 
హవాను, దమస్కుల మధ్యగా యొర్దాను నది పక్కగా 
గిలాదు, ఇశ్రాయేలు భూభాగాల మధ్యగా తూర్పు 
సముద్ర తీరం వెంబడి తామారు వరకు వ్యాపించింది. 
ఇది తూర్పు సరిహద్దు. 

(దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు 
ఊటల వరకు ఉంది. అది అక్కడ నుండి ఈజిప్టు 
వాగు పక్కగా మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. 
ఇది దక్షిణ సరిహద్దు. 

204్వ పశ్చిమాన “శబో-హమాతు వరకు మధ్యధరా 
సముద్ర తీరమంతా సరిహద్దుగా ఉంటుంది. ఇది మీ 
పడమటి సరిహద్దు. 

హోమీరీ దేశాన్ని ఇశ్రాయేలు తెగలకు విభజించాలి. 
22దీనిని మీరు ఆస్తిలా మీ మధ్య, మీ మధ్య నివసించే 
పరదేశీయులకు, మీలో ఉంటూ పిల్లలు కన్న వారికి 
మధ్య పంచియివ్వాలి. ఈ పరదేశీయులు దేశపారులే. 
వారు సహజంగా ఇక్కడ పుట్టి పెరిగిన ఇశ్రాయేలీయుల 
మాదిరే ఉంటారు. ఇశ్రాయేలు తెగలకు చెందిన భూమి 


యెహెజ్కేలు 47:23-48:22 


నుండి మీరు వారికి కొంత భూమిని విభజిస్తారు. ఆ 
పౌరుడు ఏ తెగలో నివసిస్తూ వుంటాడో అది అతనికి 
కొంత భూమిని ఇవ్వాలి.” నా ప్రభ్గువెన యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు! 


ఇశ్రాయేలు తెగల (గోత్రాల) వారికి భూమిలో 
వాటాలు 
48 “ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం 
నుండి తూర్పుకు సాగి హెత్లోనుకు, హమాతు 
కనుమ వరకు వెళ్లి, అక్కడ నుండి హసరేనాను వరకు 
ఉంది. ఇది దమస్కు (డెమాస్కన్‌కు, హమాతుకు 
సరిహద్దు మీద ఉంది. ఆయా వంశాలకు లభించే 
భూమి తూర్పునుండి పడమటివరకు వెళుతుంది. 
ఉత్తరాన్నుండి దక్షిణానికి ఈ ప్రదేశంలో గల తెగలు 
(గోత్రాలు ఏవనగా: దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్టై, 
ఎఫాయిము, రూబేను మరియు యూదా. 

కమిగిలిన భూభాగం ప్రత్యేక వినియోగాలకు కేటా 
యించ బడింది. మిగిలిన భాగం యూదా యొక్క 
భాగానికి దక్షిణాన ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాన ఇరవై 
ఐదువేల మూరల పొడజఉంది. మరియు పడమట పది 
వేల మూరల వెడల్పు, తూర్పున పదివేల మూరల 
వెడల్పు, దక్షిణాన ఇరవై ఐదువేల మూరల వెడల్పు 
ఉంటుంది. ఆలయం ఈ విభాగం మధ్యలోవుంటుంది. 
ఈ భూమిని మీరు దేవునికి అంకితం చేస్తారు. దాని 
పొడవు ఎనిమిది మైళ్ల ఐదువందల ఇర్గవె ఎనిమిది 
గజాలు; దాని వెడల్పు ఆరు మైళ్ల పదివందల ఏబది 
ఆరు గజాలు. !'ఈ ప్రత్యేక భూ విభాగం యాజకులు, 
లేవీయుల మధ్య పంచబడుతుంది. 

“ఈ ప్రదేశంలో యాజకులకు ఒక వంతు వస్తుంది. 
ఈ భూమి ఉత్తర దిశన ఎనిమిది మైళ్ల ఐదు వందల 
ఇర్గవె ఎనిమిది గజాల పొడవు ఉంది. పశి మ దిశన 
మూడు మైళ్ల ఐదువందల ఇర్హవె ఎనిమిది గజాల 
వెడల్పు ఉంద తూర్పున మూడు మైళ్ల ఐదువందల 
ఇర్హవె ఎనిమిది గజాలు; దక్షిణ దిశన ఎనిమిది మైళ్ల 

ఐదు వందల ఇర్షవె ఎనిమిది గజాల పొడఉంది. 
యెహోవా ఆలయం ఈ ప్రదేశపు మధ్య భాగంలో 
ఉంటుంది. ''ఈ భూమి సాదోకు సంతతివారికి ఇవ్వ 
బడుతుంది. ఈ మనుష్యులు నా పవిత్ర యాజకులుగా 
ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. ఎందువల్లననంటే 
ఇతర ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టినప్పుడు 
కూడా వీరు నన్ను భక్తి శ్రద్ధలతో కొలిచారు. లేవీయులు 
చేసినట్టు సాటోకు సంతతి నన్ను విడిచిపెట్టలేదు. 
అందుచే ఈ పవిత్ర భూమిలో ఈ ప్రత్యేక విభాగం 
ఈ యాజకుల కొరకు ప్రత్యేకించబడింది. ఇది లేవీ 
యుల భూమికి ప్రక్కనే ఉంటుంది. 

యాజకుల భూమి (ప్రక్కన లేవీయులకు 
భూమిలో భాగం వుంటుంది. దాని పొడవు ఇరవై. 


984 


ఐదువేల మూరలు వెడల్పు పదివేల మూరలు గలది. 
వాళ్లు ఈ భూమి యొక్క పూర్తి పొడవు వెడల్పుల 
వరకూ తీసుకొంటారు - అనగా పొడవు ఇరవై ఐదువేల 
మూరలు, వెడల్పు ఇరవై వేల మూరలు. లేవీయులు 
ఈ భూమిలో ఏ భాగంతోనూ వ్యాపారం చేయ 
కూడదు. వారీ భూమిలో ఏ భాగాన్నీ అమ్మలేరు. 
దేశంలో ఈ భాగాన్ని వారు విడగొట్ట గూడదు. ఎందు 
వల్లనంటే ఈ భూమి యో హోవాకు చెందినది. ఇది 
చాలా (ప్రత్యేకమై నది. ఇది దేశంలో మిక్కిలి మంచి 
భాగం. 


నగర ఆస్తిలో వాటాలు 

1ోయాజకులకు, లేవీయులకు ఇచ్చిన భూమిని 
ఆనుకొని ఐదువేల మూరల వెడల్పు, ఇరవై ఐదువేల 
మూరల పొడవు గల ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలం 
నగరానికి, పశువులు తిరిగి మేయటానికి, ఇండ్లు కట్టటా 
నికి ఉపయోగపడుతుంది. సామాన్య పజలు ఈ 
స్థలాన్ని వినియోగించుకుంటారు. నగరం దీని మధ్యలో 
ప్రుంటుంది. 15నగర కొలతలు ఇలా ఉన్నాయి, ఉత్తరాన 
నాలుగువేల ఐదువందల మూరలు, దక్షిణాన నాలుగు 
వేల ఐదువందల మూరలు, తూర్పున నాలుగువేల 
ఐదువందల మూరలు, పడమట నాలుగువేల ఐదు 
వందల మూరలు. "నగరానికి పచ్చిక బీడులు 
వుంటాయి. ఈ పచ్చిక బీడులు ఉత్తరాన రెండువందల 
ఏభై మూరలు, దక్షిణాన రెండువందల ఏభై మూరలు. 
తూర్పున రెండువందల ఏభై మూరలు, పడమట 
రెండువందల ఏబభ్బా మూరలు కలిగి వుంటాయి. 
కోపవ్షిత్ర ప్రదేశం “వాడవు పక్కగా వదిలిన స్థలం 
తూర్పున పదివేల మూరలు, పడమట పదీవేల 
మూరలు. ఈ స్థలం పవిత్ర ప్రదేశం పక్కన పొడవునా 
ఉంటుంది. నగర కార్మికులకు ఈ స్థలంలో ఆహార 
ధాన్యాలు పండుతాయి. నగరంలో పనిచేసే కార్మి 
కులు ఈ భూమిని సాగుచేస్తారు. ఇశ్రాయేలు తెగల 
న్నిటిలో నుండి ఈ పనివారు వస్తారు. 

2 ఈ ప్రత్యేక భూభాగం నలుదిశలా చదరంగా 
వుంటుంది. దాని పొడవు వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై 
ఐదువేల మూరలు చొప్పున ఉన్నాయి. దాని ప్రత్యేక 
అవసరాల కొరకే ఈ భూమిని ఉంచాలి. ఒక భాగం 
యాజకులకు. ఒక భాగం లేవీయులకు. ఒక భాగం 
నగరానికి చెంది ఉండవలెను. 

212" ఆ ప్రత్యేక భూమిలో ఒక భాగం దేశపాలకు 
నికి చెందుతుంది. ఆ ప్రత్యేక భూమి నలుదిశలా చద 
రంగా ఉంది. దాని పొడవు, వడల్పులు ఒక్కొక్కటి 
ఇరవై. ఐదువేల మూరల చొప్పున ఉన్నాయి. ఈ 
ప్రత్యేక భూమిలో ఒక భాగం యాజకులకు, ఒక 
భాగం లేవీయులకు, మరొక భాగం ఆలయానికి చెందు 
తాయి. ఆలయం ఈ స్థలంలో మధ్యగా వుంటుంది. 


985 


మిగిలిన భాగం దేశపాలకునికి చెందుతుంది. బెన్యామీనీ 
యుల సరిహద్దుకు, యూదా వారి సరిహద్దుకు మధ్యగా 
వున్న ప్రాంతం రాజ్యాధిపతికి చెంది ఉంటుంది. 

“౩ ఈ ప్రత్యేక భూమికి దక్షిణంగా వున్న భూమి 
యొర్ణాను నదికి తూర్పున నివసించే తెగల (గోత్రాలు) 
వారికి చెందుతుంది. తూర్పు సరిహద్దు నుండి మధ్య 
ధరా సముద్రం వరకు ఉన్న భూమిలో ప్రతీ గోత్రం 
వారికి ఒక భాగం వస్తుంది. ఉత్తరాన్నుండి దక్షిణం 
వరకు ఈ గోత్రాల వారెవరనగాః బెన్యామీను, 
షిమ్యోను, ఇశ్ళాఖారు, జెబూలూను మరియు గాదు. 

2కోగాదు వారి భూమి దక్షిణ సరిహద్దు తామారు 
నుండి కాదేషులోగల మెరీబా నీటి వనరు వరకూ 
అక్కడ నుండి ఈజిప్టు వాగు వెంబడి మధ్యధరా 
సముద్రం వరకు వ్యాపించి ఉంది. 

29 క భూమినే మీరు ఇశ్రాయేలు వంశాల మధ్య 
విభజించుకోవాలి. ప్రతి తెగ వారికి వచ్చేది అదే.” 
నా ప్రభువైన యెహోవాయే ఈ విషయాలు 
చెప్పాడు! 


యెహెజ్కేలు 48:23-35 


నగర ద్వారాలు 

ఇవి నగర ద్వారాలు. ఈ ద్వారాలు ఇశ్రాయేలు 
గోత్రాల పేర్ల మీద పిలవబడతాయి. “నగర ఉత్తర 
భాగం ఒక వె లు ఎనిమిది వందల ఎనభై గజాల 
పొడవుంది. 3 అక్కడ మూడు ద్వారాలు వుంటాయి : 
అవి రూబేను ద్వారం, యూదా ద్వారం, మరియు 
లేవీ ద్వారం. 

3పోనగర తూర్పు భాగం నాలుగువేల ఐదువందల 
మూరల పొడవు. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయిః 
అవి యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం మరియు 
దాను ద్వారం. నగర దక్షిణ భాగం నాలుగువేల ఐదు 
వందల మూరల పొడవుంది. అక్కడ మూడు ద్వారాలు 
ఉన్నాయిః అవి షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం 
మరియు జెబూలూను ద్వారం. “నగర పశ్చిమ 
భాగం నాలుగు వేల ఐదువేల మూరల పొడజఉంది. 
అక్కడ మూడు ద్వారాలున్నాయి: అవి గాదు ద్వారం, 
ఆషేరు ద్వారం మరియు నఫ్తాలి ద్వారం. “నగరం 
చుట్టుకొలత ఆరుమై ళ్లు. ఇప్పటి నుండి ఈ నగరం 
“యెహె హోవా ఇక్కడ “ఉన్నాడు” అని పిలువబడుతుంది. 


30 


986 


దానియేలు 


రాజైన నెబుకద్నెజరు, దానియేలు మరియు 
యూదావారి చెరను గురించి 

1 బబులోను రాజై న, నెబుకద్నెజరు తన సైన్యంతో 

యెరూషలేముకు వచ్చి దానిని చుట్టుముట్టాడు. 
ఇది యెహోయాకీము యూదాకు రాజుగానున్న 
మూడవ సంవత్సరంలో జరిగింది. * ప్రభువు యూదా 
రాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని 
ఆలయం నుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళ 
డానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు ఆ 
వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో 
ఉంచాడు. 

తర్వాత నెబుకద్నెజరు అప్పెనజుకు (అప్పెనజు 
రాజుకొలువులోని నపుంసకులలో (ప్రముఖుడు, 
“కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” 
చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాల నుంచి, ఇశ్రాయేలీ 
యుల రాజకుటుంబం నుంచి ఆరోగ్యవంతులైన 
యౌవ్వన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపిం 

డు. “ఎలాంటి లోపము తమ దేహాలమీద లేని 
వారు, అందమైన, చురుకైన వారు, తేలికగా విషయాలు 
నేర్చుకునే వారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్య 
ముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రా 
యేలు యువకులకు కర్తీయుల భాషను, వ్రాతలను 
నేర్పుమని రాజు అప్పెనజుకు ఆజ్ఞాపించాడు. 

నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతీరోజు రాజు 
తిని, (త్రాగే ఆహారము, దాక్షామద్యం ఇప్పించాడు. 
ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు 
తర్చిదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల 
తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా 
ఉంటారు. ఆ యువకులలో దానియేలు, హనన్యా, 
మిషాయేలు, అజర్యా అనువారు, యూదా దేశానికి 
చెందిన వారు. 

"తర్వాత అప్పెనజు యూదా నుంచి వచ్చిన ఆ 
యువకులకు బబులోను పేర్దు పెట్టాడు. దానియేలుకు 
బెల్తెషాజరు, మిషాయేలుకు వేషాకు, అజర్యాకు 
అబేద్నెగో, హనన్యాకు షదకు, అని పేర్టు పెట్టాడు. 

క రాజు భుజించే విలువైన ఆహారం, దాక్షామద్యం 
తీసుకోడానికి వారు ఇష్ట! షపడలేదు. ఆ ఆహారం, మత్తు 
'ద్రాక్షామద్యం తమను తాము అపవిత్రం చేసుకోవటం 





దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించుమని 
అష్పెనజు అనుమతి కోరాడు. 

“దానియేలు పట్ల అప్పెనజు మంచిగాను, దయ 
తోను ఉండేటట్లు దేవుడు చేసాడు. కాని అప్పెనజు 
దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడు 
తున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని 
రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించక 
పోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ 
వయసు వారైన ఇతర యువకులతో పోల్చితే మీరు 
తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద 
కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” 
అని అన్నాడు. 

11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై 
అప్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దాని 
యేలు ఇలా అన్నాడు: ది రోజురిపాటు మాకు 
ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడా 
నికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు. “పది రోజుల 
తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర 
యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరో 
గ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన 
మాకు ఏమి చేయాలని నీ న్నిరయమో అలాగే చెయ్యి” 
అని అన్నాడు. 

అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయే 
లును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్ష 
కుడు సమ్మతించాడు. '5పదిరోజాల తర్వాత, దాని 
యేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారం తిన్న 
ఇతర యువకులకంబు ఆరోగ్యంగా కనిపించారు. 
అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి 
బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, 
హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు, ఆ సంరక్షకుడు 
ఇస్తూ వచ్చాడు. 

గొదానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజ 
ర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్త్రాలు 
నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసా 
దించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దాని 
యేలు (గ్రహించుకోగలిగాడు. ఆ యువకు లందరూ 
మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశిం 
చాడు. ఆ గడువు తీరిన తర్వాత, అప్పెనజు ఆ 


987 


యువకుల్ని రాజైన నెబుకద్నిజరు వద్దకు తీసుకు 
వెళ్లాడు. రాజు “వారితో మాట్లాడాడు. “దానియేలు, 
హనన్యా, మిషాయేలు, అజర్యాలకంపె ఇతర యువకు 
లవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. 
అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో 
నిలువగలిగారు. 20 ప్రతీసారి రాజు వారిని యేదో ఒక 
ముఖ్య విషయం అడుగగానే, వారు మంచి (గ్రహింపు, 
వివేకం (ప్రదర్శించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞాన 
వంతులందరికం లును, ఇంద్ర జూలికులందరికం లును, 
వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు 
గ్రహించాడు. 31 అందువల్ల దానియేలు, కోరెషు రాజ 
యిన మొదటి సంవత్సరంవరకు రాజు ఆస్థానంలో 
కొనసాగాడు. 


నెబుకద్నిజరు స్వప్నం 

నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్స 

రంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ 
కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద 
పట్టలేదు. అప్పుడు రాజు తన కలను చనల 
మాం గ్రికులను: గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, 
కల్రీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు 
వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగనా డో 
చెప్పుమని రాజు వారిని అడిగాడు. 

అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల 
నన్ను కలతబెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు 
మీరు చెప్పాలి” 

తర్వాత కల్టీయులు రాజుతో సిరియా భాషలో, 
“రాజా, వేర్దిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి 
నీకల ఏమ్‌టో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం 
మేము చెబుతాము” అని అన్నారు. 

అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను 
మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు 
చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు 
ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా 
చేయిస్తాను. “కానీ మీరు నా కలను, దాని అర్థాన్ని 
వివరించినట్టయితే, అప్పుడు మీకు నేను కానుకలు, 
బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల 
ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి 
అని అన్నాడు. 

"మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ 
కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” 
అని అడిగారు. 

ీఅప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా 
వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి 
చెప్పానో, అది నా నిర్ధారణ అని మీకు తెలుసు. 
మీరు నా కలను గురించి సప్పకపొత్తే నేను మిమ్మల్ని 
ిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతా 


దానియేలు 1:19-2:21 


నాతో వ్యర్థమైన మాటలు అబద్దాలు చెప్పటానికి 
కాలయాపన చేస్తున్నారు. నేను వెప్పిన మాటలు 
మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలను 
గురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కల 
యొక్క అర్ధము కూడా మీరు చెప్పగలరని నాకు 
తెలుస్తుంది.” 

అప్పుడు రాజుతో కల్టీయులు ఇలా చెప్పారు: 
“రాజు ఏమి అడుగుచున్నాడో, అది చెప్పగల వ్యక్తి 
ఈ భూమిమీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్నిగాని, 
ఇంద్రజాలికుల్నిగాని, కల్టీయుల్నిగాని అడిగిన రాజు 
ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజుగాని, వ్‌ 
మహా శక్తివంతుడై న రాజుగాని అడుగలేదు. '!చేయ 
టానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. 
దేవుళ్లు మాత్రమే రాజై న తమకు వచ్చిన కలనుగాని, 
ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు 
మనుష్యులతో ఉండరు.” 

12ఇద్రి వినగానే, రాజు చాలా ఉగ్రుడై బబులోను 
లోని జ్ఞానవంతులందరిని చంపుమని ఆజ్ఞాపించాడు. 
గెనెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని 
ఆజ్ఞ (ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు 
మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు. 

““అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోను 
లోని వివేకవంతుల్ని చంపడానికి అతను బయలు 
దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాల్టా 
డాడు. దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన 
అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత 
కఠినమైన శిక్షను విధించాడు?” 

అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము 
నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది 
విని సంగతి తెలుసుకొన్నాడు. అతను నెబుకద్నెజరు 
రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని 
అప్పుడతను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని 
అడిగాడు. 

గొదానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, 
మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. 
కోశము పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును 
తెలుపుటకు పరలోకమందున్న దేవుని |ప్రార్థించుమని 
దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దాని 
యేలు మరియు అతని మిత్రులు బబులోనులోని 
యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు. 

ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి 
దర్శనములో వివరించెను. అప్పుడు పరలోక 
మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు. 


20 “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి; శక్తియు 
వివేకము ఆయనకే చెందాలని దానియేలు 
దేవున్ని స్తుతించాడు. *!దేవుడే కాలాల్ని సమ 


దానియేలు 2:22-43 


యాల్ని మార్చుతాడు. ఆయనే రాజుల్ని వారి 
అధికారాల్ని మారుతాడు. ఆయనే 
మనుష్యులకు వివేకమిస్తాడు. కనుక, వారు వివేక 
వంతు లౌతారు. జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞాన 
వంతుల వుతారు. 

22 గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు 
తెలుసు. చీకటిలో మరుగైన సంగతులు ఆయ 
నకు తెలుసు. వెలుగు ఆయనలో నివసిస్తుంది. 

౫ మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞాల్ణి, నిన్ను 
కీర్తిస్తున్నాను. నీవు నాకు వివేకము, బలము 
ప్రసాదించావు. నీవు రాజు కన్న కలను దాని 
అర్థాన్ని తెలియజేశావు. మేమడిగిన విషయాల్ని 
నీవు మాకు చెప్పావు” అని దానియేలు 
అన్నాడు. 


కలయుక్క అర్థమును దానియేలు చెప్పుట 
తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. 
బబులోను వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యో 
కును ఎంపిక చేశాడు. “బబులోను వివేకవంతుల్ని 
చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకుని వెళ్లు. కలను 
గురించి దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని 
దానియేలు అన్నాడు. 

బోదానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసు 
కొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి 
బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని 
చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను 
వివరించగలడు” అని చెప్పాడు. 

26ర్రాజు దానియేలుకు (బెల్తెషాజరు) ఒక ప్రశ్న 
వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి 
చెప్పగలవా?” 

“దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేక వంతు 
డుగాని, ఇందజాలికుడుగాని, కల్టీయుడుగాని రాజు 
అడిగిన రహాస్య విషయాల గురించి చెప్పలేడు. *కాని 
పరలోకమందున్న దేవుడు మరుగ్గెన విషయాల 
గురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని 
చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. 
నీవు నీ పడకమీద పడుకుని ఉండగా చూచిన విషయాలు 
ఇవి. రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో 
ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. 
గుప్త విషయాలు గురించి దేవుడే చెప్పగలడు. భవిష్య 
త్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు. 
దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందు 
కంటే ఇతర వివేకవంతులకంటు నాకు ఎక్కువ వివేకం 
కలదనే కారణం కాదు. రాజువై న నీవు దాని అర్థమేమిటో 
(గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహాస్య విషయం 
నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనస్సులోని ఆలోచ 
నల్ని నీవు (గహించగలవు” అని అన్నాడు. 


988 


రాజా నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ 
ముందునిలిచి యుండటం చూశావు. అది తళతళ 
మెరుస్తూ భయంకరంగా ఉండినది. *విగ్రహం యొక్క 
తల స్వచ్చమైన బంగారంతోను, రొమ్ము చేతులు 
వెండితోను, పాట్ట, తొడలు కంచుతోను *మోకాళ్ల 
క్రింది భాగం ఇనుముతోను, పాదాలు, మట్టి. ఇసు 
ముతోను కలిసి చేయబడినని. శోనీవు ఆ విగ్రహం 
వైపు చూస్తూ ఉండగా, ఒక రాయి మానవుని చేతిలో 
తీయ బడకుండా గాలిలో ఎగిరి, దానంతట అదే వెళ్లి 
ఇనుముతోను, బంకమట్టితోను చేయబడిన విగహం 
పాదాల మీదపడి దానిని పొడిపొడి చేసింది. తర్వాత 
ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి 
అయ్యాయి. ఆ పొడి గాలికి కొట్టుకొనిపోయి కనబడ 
కుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన ఆ 
రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా 
ఇర్గ రాండి. 

3రోఅదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్ధ 
మేమిటో మేము రాజుకు వివరిస్తాము. *రాజా, న 
చాలా ముఖ్యుడై న రాజువి. పరలోకమందున్న దేవుడు 
నీకు అధికారం, బలం, రాజ్యం, ప్రఖ్యాతిని, ప్రసాదిం 
చాడు. 

3కోనీవు ప్రజల్ని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని 
లోబరచుకొని, పరిపాలించే శక్తిని ఆయన నీకు 
ఇచ్చాడు. వాళ్లందరూ, అవన్నీ ఎక్కడున్నా, దేవుడు 
నీవు పరిపాలించేటట్టు చేశాడు. ఓ నెబుకద్నెజరు రాజా! 
ఆ విగ్రహపు బంగారు తల నీవే. 

మరో రాజ్యం నీ తర్వాత వస్తుంది. అది 
వెండి లాంటిది. కాని ఆ రాజ్యం నీ రాజ్యంలా అంత 
గొప్పగా ఉండదు. ఆ తర్వాత మూడవ రాజ్యం భూమిని 
పరిపాలిస్తుంది. అది కంచు లాంటిది. “తర్వాత నాలు 
గవ రాజ్యం వస్తుంది. అది ఇనుములా శక్తివంతంగా 
ఉంటుంది. ఇనుము బ్రద్ధలుచేసి ముక్కలు ముక్కలుగా 
విరుగకొడుతుంది. ఆ విధంగానే, ఆ నాలుగవ రాజ్యం 
ఇతర రాజ్యాల్ని ముక్కలుగా పగులగొడుతుంది . 

““ఆ విగ్రహం పాదాలు, వేళ్లు కొంత ఇనుము 
తోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు 
చూశావు. అనగా, ఆ రాజ్యం భాగాలైన రాజ్యంగా 
ఉంటుంది. నీవు ఇనుమూ బంకమట్టి కలిసినట్టుగా 
చూసితివి గనుక ఆ రాజ్యం కొంతవరకు ఇనుమునకు 
న్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ 
ఉంటుందని అర్థం. “ఆ విగ్రహంయొక్క పాదాలు, 
బొటనవేళ్ళు ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్టుగా 
చూశావు. అలాగే ఆ రాజ్యం కొంత ఇనుమువలె బలం 
గాను, కొంత బంకమట్టివలె బలహీనంగానూ ఉంటుంది. 
౫(నీవు ఇనుమును బంకమన్ను కలిసింది చూశావు.) 
ఆ విధంగానే, ఆ మనుష్యులు ఒకరితోనొకరు కలసి 
మెలసివుండలేరు. 





989 


“ఆ రాజ్యపు పరిపాలకుల కాలంలో పరలోక 
మందున్న దేవుడు మరొక రాజ్యం స్థాపిస్తాడు. ఈ 
రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అది యెన్నటికీ 
నాశనం కాదు! అది దాన్నిపొందేవాళ్ళకి తప్ప వేరే 
వాళ్ళకు చెందదు. ఈ రాజ్యం ఇతర రాజ్యాలన్నిటినీ 
నాశనం చేసి అంతం చేస్తుంది. కాని ఆ రాజ్యం మాత్రమే 
సదాకాలం కొనసాగుతూ ఉంటుంది. 

“సబుకద్నెజరు రాజా, ఒక పర్వతంనుంచి విరిగిన 
ఒక రాయిని నీవు చూశావు. అది మనిషి చేతులతో 
తీయబడింది కాదు. ఆ రాయి ఇనుమును, కంచును, 
బంకమట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలుగా విరుగ 
గొట్టింది. ఈ విధంగా, దేవుడు భవిష్యత్తులో జరగను 
న్నదాన్ని నీకు చూపాడు. కల నిజం, దాని అర్థం 
నమ్మ దగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు. 

“అప్పుడు రాజై న నెబుకద్నెజరు దానియేలుకి 
సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు దానియేలును 
గౌరవించాలనుకొన్నాడు. కాబట్టి అతనికి అర్పణాన్ని 
ధూపాన్ని సమర్పించాలని ఆజ్ఞాపించాడు. “అప్పుడు 
దానియేలుతో రాజు, “నీ దేవుడు గొప్పవాడని, శక్తి 
మంతుడనీ నేను నిస్సందేహంగా తెలుసుకున్నాను. 
ఆయన రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. ప్రజలకు 
తెలియని విషయాలు ఆయన చెపుతాడు. ఈ రహస్య 
విషయాలన్నిటినీ నీవు నాకు చెప్పితివి కాబట్టి. ఇది 
సత్యమని నేను భావిస్తున్నాను” అని అన్నాడు. 

“అప్పుడు రాజు దానియేలుకు తన రాజ్యంలో 
అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. మరియు రాజు 
ఖరీదైన కానుకలు ఎన్నో అతనికిచ్చాడు. నెబుకద్నె 
జరు దానియేలును బబులోను రాజ్య మంతటికీ పరి 
పాలకునిగా చేశాడు. బబులోనులోని వివేకవంతు 
లందరిమీద దానియేలును అధికారిగా నియమించాడు. 
49 ష్మద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను 
రాజ్యంలో ముఖ్యులైన అధికారులుగా నియమింపుమని 
దానియేలు రాజుని కోరాడు. దానియేలు చెప్పి 
నట్టుగానే, రాజు చేశాడు. మరియు దానియేలు రాజు 
దగ్గరే ఉండేవాడు. 


బంగారు విగ్రహం జా అగ్నిగుండం 

3 నెబుకద్నిజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు 

చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, 
ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను 
రాజ్యంలో దూరాయను మైదాన ప్రదేశంలో ఆ విగ 
హాన్ని అతను ప్రతిష్టించాడు. 2౮ తర్వాత అధిపతు 
లను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధి 
కారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాల 
కులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు 
సమావేశపరచాడు. ఆ వ్మిగహ ప్రతిష్టోత్సవానికి రాజు 
వారందరిని పిలించాడు. 


దానియేలు 2:44-3:15 


రాజై న నెబుకద్నెజరు ప్రతిష్టించిన ఆ విగ్రహ 
సమక్షంలో వారందరు నిలిచారు. *రాజు తరఫున 
(ప్రకటనలు చేస వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాల 
నుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ 
నా మాటలు ఆలకించండి. ఇది మీరు చేయాలని 
రాజాజ్ఞ. కొమ్ము బూరలు, పిల్లన (గోవులు, సుంఫో 
నీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల, 
ధ్వనులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగ 
పడి పూజించాలి. 

ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి 
పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న 
అగ్నిగుండంలోకి తోసివేస్తారు. 

“అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన (గోవులు, 
సుంఫోనీయ విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు 
మొదలైన సంగీత వాద్యాల ధ్వనులు వినగానే రాజు 
ప్రతిష్టించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని 
దేశాలవాళ్ళు, అన్ని భాషలవాళ్ళు సాష్టాంగపడి 
పూజించారు. 

తర్వాత కల్టీయులలో కొందరు రాజు వద్దకు 
స యూదులకు విరుద్ధంగా మాటలాడసాగిరి. 
వాళ్ళు నెబుకద్నెజరుతో న్‌ అన్నారు: “రాజు, ఎల్ల 
ప్పుడూ వర్దిల్డు గాక! "రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. 
కొమ్ము మూరలు, పిల్లన గోవులు, సుంఫోనీయ, 
విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీత 
వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి బంగారు 
విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు. !'ఎవరైనా 
బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, 
అతడు మండుచున్న కొలిమిలోకి తోయబడతాడని 
నీవు చెప్పావు. రాజా, నీ ఆజ్ఞ (ప్రకారం నడవని 
యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో 
ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియ 
మించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. 
వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్టించిన ఆ 
బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.” 

నెబుకద్నెజరు చాలా ఉగ్రుడై నాడు. అతడు 
ష్మద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. 
అందువల్ల వారిని అతని సమక్షమునకు తీసుకు 
వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షదకు, 
మేషాకు, అబేద్నెగో మీరు నా దేవుళ్లని పూజించని 
మాట నిజమేనా? పైగా నేను (ప్రతిష్టించిన బంగారు 
విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? 
(ఏక్రామ్ముబూరలు, పిల్లనగ్రోవులు, నుంఫోనీయ, 
విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు 
వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజిం 
చాలి. నేను ప్రతిష్టించిన ఆ విగ్రహాన్ని మీరు పూజిం 
చేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించ 
కపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి 


దానియేలు 3:16-4:8 


తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారం 
నుంచి మిమ్మును కాపాడలేడు!” 

165ష్టద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా 
ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు 
మీకు మేము వివరించనవనరం లేదు. "మీరు 
మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము 
నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. 
మరియు ఆయనకి ఇష్టం కలిగితే మీ అధికారంనుంచి 
మమ్ములను కాపాడుతాడు. దేవుడు కూడా మమ్ము 
లను రక్షించని పక్షంలో, రాజా, మేము నీ దేవుళ్లను 
కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతి 
ష్టించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.” 

అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. 
షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా 
కొపంగా చూశాడు. మామూలుకంబు ఏడు రెట్లు 
కొలిమి వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు. 
?తర్వాత నెబుకద్నెజరు తన సై సైన్యంలోని మహా బలా 
ఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నె గోలని 
బంధించి. వేడి కొలిమిలోకి తోసి వేయుమని ఆజ్ఞా 
పించాడు. 

21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని 
బంధించి, వారిని వేడి కొరిమిలోకి త్రోసివేశారు. వాత్తను 
మంటలో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవ 
'స్తాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరిం 
చారు. రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్ల 
వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు 
ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహా బలవంతులయిన 
సై నికుల్ని కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని 
మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైని 
కులు ఆ మంటలచేత వంటనే కాలిచచ్చారు. 
శోష దకు, మేషాకు, ్నగోలను గట్టిగా బంధించి 
మంటల్లోకి తోసేశా 

తర్వాత నెబుకదె a జరిగింది చూసి ఆశ్చర్య 
పడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే 
బంధించి మంటల్లోకి 'తోసివేశాము గదా!” అని అడి 
గాడు. “చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు 
చెప్పారు. 

చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు 
నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్టుగా గాని 
కారి పోయినట్టుగా గాని లేదు. నాలుగవ వ్యక్తీ దైవ 
కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు. 

ఎ6శ్రర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళి . 
“అత్యున్నతుడై న దేవుని సేవకులైన షృద్రకు, మేషాకు, 
అబేద్నెగోల్టారా బయటికి రండి” అని పిలిచాడు. 

అప్పుడు షదకు, మేషాకు, అబేద్నెగోలు మంట 
లనుండి వెలుపలికి వచ్చారు. *వారు వెలుపలికి రాగానే, 
పాలనాధికారులు ఉన్నతాధికారులు, రాజుగారి సలహా 


990 


దారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, 
అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు 
ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, 
వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల 
వాసనై నా లదని వారు తెలుసుకొన్నారు. 

్యేర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను 
షృదకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. 
వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని 
మంటలనుండి రక్షించినాడు. ఈ వ్యక్తులు ముగ్గురు 
తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి 
చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొల 
వడానికి గాని, పూజించుటకు గాని ఇష్టపడలేదు. 

పో అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: 
ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందిన 
వారు గాని, ష్మద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి 
విరుద్దంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడ 
తారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బగా నాశనం చేయ 
బడుతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు గాని తన 
మనుష్యులను రక్షించలేడు.” ఆ తర్వాత షదకు, 
మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో 
ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు. 











నెబుకద్నిజరు చెట్టు గురించి కలగనుట 
4 రాజై న నెబుకద్నెజరు న లేఖను ప్రపంచంలో 
అన్నీ జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే 
దేశాలకు, ప్రజలకు (వాయిస్తూ మీ అందరికీ సమాధాన 
మగుగాక! 


*అత్యున్నతుడై న దేవుడు, నా కోసం చేసిన 
అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల 
గురించి చెప్పడానికి సంతోసిస్తున్నాను. 


లు 


దేవుని సూచనలు, అద్భుతాలు మహాగొప్పవి, 
శక్తివంతమెనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. 
దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది. 


“నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన 
ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను. 
నన్ను భయంగాలిపే కల ఒకటి వచ్చింది. నేను 
నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచ 
నలు నన్ను భయపెట్టాయి. అందువల్ల బబులో 
నులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు 
రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటి వారు నా 
కలయొక్క అర్థం చెప్పగలరని. ఇంద్ర జాలి 
కులు, కల్టీయులు వచ్చారు. రాగానే వారితో 
కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో 
వారు చెప్పలేకపోయారు. శీచివరికి దొనియేలు 


వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను 
దానియేలుకు బెల్తెషాజరు అని పేరుపెడితిని. 
పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ* అతనిలో వుంది.) నా 
కల గురించి దానియేలుతో చెప్పాను. “నేను 
ఈ విధంగా చెప్పాను: 





“దెల్తషాజరూ! ఇంద్ర జాలికులందరిలో నీవు 
చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవళ్ళ ఆత్మ నీలో 
ఉన్నట్టు నాకు తెలుసు. ఏ రహస్యమూ నీకు 
తెలుసుకోవడం కష్టంకాదు. ఇది నేను (కన్నకల) 
దాని అర్థమేమిటో చెప్పుము. '0నేను నా పడక 
మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా 
యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. 
అది చాలా ఎత్తైనది. !!ఆ చెట్టు ఏపుగా దృఢంగా 
పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా 
అన్నట్టున్నది. భూమిమీద ఎక్కడినుంచ యినా 
ఆ చెట్టుని చూడవచ్చు. ఆ చెట్టు ఆకులు 
చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు 
ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. 
భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. 
దాని కొమ్మలలో పక్షులు ఉన్నవి. ప్రతీ జీవి ఆ 
చెట్టునుండి పోషించబడింది. 

“నేను నా పడక మీదనే పడుకొని నా దర్శ 
నంలో కావలివానివల పరలోకంనుంచి ఒక 
పవిత్రుడు క్రిందికి రావడం చూశాను. అతను 
చాలా బిగ్గరగా మాట్లాడాడు, “చెట్టును నరికి 
వేయండి. చెట్టుకొమ్మరల్ని నరికి వేయండి. దాని 
ఆకులను, దాని పండ్లని త్రుంచి పారవేయండి. 
చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. 
దాని కొమ్మల మీదవున్న పక్షుల్ని ఎగిరి పోని 
వ్వండి. “కాని దాని మొద్దును వేళ్లతో సహా 
భూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ 
ఇనుమూ కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. 
చెట్టుమొద్దు. వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో 
భూమిలోనే ఉండినివ్వండి. మంచు చేత దాన్ని 
తడవ నివ్వండి. అని అతను చెప్పాడు. ఇక 
మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి 
జంతువుల బుద్ది వస్తుంది. ఏడు కాలాలు (సంవత్స 
రాలు) అతని మీదగా గడుస్తాయి.” 

గకావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. 
పరిశుద్దుల ద్వారా న్గర్ధయం జరిగింది. ఇది అంతం 
వరకు ఉంటుంది. మహోన్నతుడై న దేవుడు 
మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమి 
మీద నివసించే మనుష్యులందరు తెలుసుకొ 
నేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన 





ఆత్మ “పరిశుద్ద దేవుని ఆత్మ" అని అర్థం. 


991 దానియేలు 4:9-25 


ఎవరికై నా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. 
ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయ 
తగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు! 

15ఇ్లదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్న 
కల. ఇప్పుడు బెల్తెషాజరూ (దానియేలూ) ఈ 
కల అర్థం చెప్పుము. నా రాజ్యంలోని వివేకవంతు 
లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేకపోయారు. 
కాని బెల్తెషాజరూ, నీవు ఆ కల గురించి చెప్ప 
గలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ 


వుంది. 





తర్వాత దానియేలు (బెల్తెషాజరు) కొంచెంసేపు 
చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విష 
యాలు అతన్ని కలత పరచినవి. అందువల్ల రాజు, 
“దెల్తషాజరూ! (దానియేలు) ఆ కలగాని, ఆ కలయొక్క 
అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” 
అని చెప్పాడు. తర్వాత బెల్తెషాజరు (దానియేలు) 
రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరో 
ధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క 
అర్థము నెరవేరును గాక! 2021కలలో నీవొక వృక్షాన్ని 
చూశావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం 
ఆకాశాన్ని అంటినట్టుగా ఉంది. భూమిమీద ఎక్క 
డినుంచియైనా దానిని చూడవచ్చు. దాని ఆకులు 
అందంగా ఉన్నాయి. ఫలసముృద్ధి కూడా ఉంది. ఆ 
పళ్లు ప్రతివారికీ సమృద్ధిగా ఆహారం సమకూర్చాయి. 
అది అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమో 
షక్షుల నివాసస్థానం. అలాంటి వృక్షమే నీవు చూసింది. 
2రాజా, నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడ 
వయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి 
వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు 
కూడా వ్యాపించింది.” 

2పోరాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవ 
దూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా 
అన్నాడు: “చెట్టుని నరికివేయుము; నాశనం చేయుము. 
ఇనుము కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డి 
మధ్య నాటబడిన ఆ మొద్దును వ్రేళ్ళతో సహా భూమి 
లోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) 
ఆతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవిస్తాడు.” 

2*రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతు 
డైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువై న నీకు 
ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి 
దూరంగా నీవు తరుమబడుతావు. భూజంతువుల మధ్య 
నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. 
నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు 
(సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం 
నేర్చుకుంటావు - మహోన్నతుడై న దేవుడు మను 
ష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనియు, తనకు 


దానియేలు 4:26-5:7 


నచ్చిన ఎవనికై నా రాజ్యాలను ఇచ్చివేస్తాడనియు నీవు 

తెలుసుకుంటావు. 

“చట్టు మొద్దు, |వ్రేళ్లనీ నేలలోనే ఉంచుము అని 
ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ 
దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న 
విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు 
ఇవ్వ బడుతుంది. ?అందువల్ల, రాజా, నా సలహాని 
స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయుము. సరి 
యెనదేదో అదే జరిగించుము. చెడు విషయాలు 
చేయడం ఆపివేయుము. బీదవారిపట్ల దయగలిగి 
ఉండుము. అప్పుడు నీవు [క్రమంగా విజయాన్ని 
పొందగలవు.” 

“నెబుకద్నెజరు రాజుకి ఆ ఘటనలన్నీ జరిగినవి. 
230కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోను 
లోని తన అంతఃపురం పై భాగాన నెబుకద్నెజరు 
నడుచుచుండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ 
గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా కక్తివల్ర 
నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ 
అంతః పురాన్ని నిర్మించాను" అని తన మనస్సులో 
చెప్పుకొన్నాడు. 

**ేఅతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, 
ఆకాశమునుంచి ఒక స్వరం వినిపించింది. “నెబుకద్నె 
జరు రాజా, ఈ మాటలు నీకోసమే: నీ వద్దనుంచి నీ 
అధికారం తీసివేయబడింది. * ప్రజలనుండి నీవు తరిమి 
వేయబడతావు. భూజంతువులతో నీవు నివసించవలసి 
వస్తుంది. ఎద్దువలె నీవు పచ్చిక మేస్తావు. నీవు గుణపాఠం 
నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి 
పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్న 
తుడై న దేవుడు పరిపాలిస్తాడనియు, తనకు నచ్చిన 
వానికి రాజ్యాలు ఇస్తాడనియు నీవు తెలుసుకుంటావు.” 

ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నె 
జరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు 
ఎద్దువల పచ్చిక మేయ సాగాడు. ఆకాశ మంచుచేత 
అతని దేహం తడిసింది. (గద్ద ఈకలవలె అతని వెండ్రు 
కలు పొడుగ్గా పెరిగాయి. పక్షుల గోళ్తవలె అతని గోళ్లు 
పొడుగ్గా పెరిగాయి. ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, 
నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి 
చూశాను. మళ్లీ నాకు మానవబుద్ది లభించింది. 
అప్పుడు మహోన్నతుడై న దేవున్ని నేను కీర్తించాను. 
ఎల్లకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా 
ప్రశంసించాను: 

ఆయన పరిపాలన శాశ్వతమైనది, తరతరాలకు 

ఆయన రాజ్యం కొనసాగుతుంది. 

స భూమిమీద మనుష్యులు ఆయన ఎదుట లెక్క 
లేనివారికి సమానము. దేవుడు పరలోకమందలి 
సైన్యాలకు, భూమిమీది మనుష్యులకు తనకు 
ఇష్టము వచ్చినట్టు చేస్తాడు. ఎవ్వరూ ఆయన 








992 


శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవ్వరూ ఆయన 
చస సే పనుల్ని ప్రశ్నించలేరు. 

అందువల్ల, ఆ సమయాన, దేవుడు నాకు 
సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక 
గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా 
సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ 
సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం 
కంలు ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు 
వచ్చాయి. *ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను 
పరలోక మందున్న రాజుని కీర్తిస్తున్నాను, గౌరవి 
స్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. 
ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. 
గర్విష్టులను ఆయన అణగ దొక్కుతాడు. 


గోడమీది వ్రాత 

రాజైన బెల్జెస్సరు తన వెయ్యిమంది అధికారులకు 

ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు 
ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. ఎబెల్లెస్సరు ద్రాక్షా 
మద్యం తాగుతుండగా బంగారు, వెండి పాత్రలు తీసు 
కురమ్మని అతడు సేవకుల్ని ఆజ్ఞాపించాడు. తన 
తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ పాత్రల్ని యిరూష 
లేము ఆలయం నుంచి తీసుకువచ్చాడు. బెల్టెస్సరు 
తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ 
పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. 
కనుక యెరూషలేము ఆలయం నుంచి తెచ్చిన ఆ 
పాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు 
అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉప 
పత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. *త్రాగుచూ 
వారు బంగారం వెండి, కంచు, ఇనుము, కర రాయి 
మొదలౌన వాటితో తయారు చేయబడిన తమ దేవు 


శ్లను కీర్తించారు. 
శ్రను కీర్తి 


అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడి 
గోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం 
(ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి 
వ్రాస్తుండగా, రాజు చూశాడు. 

రాజై న బెల్జెన్సరు భయ భాంతుడయ్యాడు, 
భయంవల్ల అతని ముఖం పాలిపోయింది. మోకాళ్ళు 
వణుకుతూ ఒకదానితో ఒకటి కొట్టుకొనసాగాయి. 
అతని కాళ్లు చాలా బలహీనంగా ఉండటంవల్ల, అతడు 
నిలబడలేక పోయాడు. "అప్పుడు ఇం|ద్రజాలకుల్ని, 
కల్టీయుల్ని, తన సమక్షమునకు తీసుకురావలసిందిగా 
కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీది ఈ (వాతను 
చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను 
దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు 
అతనికి బహూకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు 
గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత 
పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు. 


993 


క అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. 
కాని వారు ఆ “వాతను చదవలేకపోయారు. దాని అర్థాన్ని 
కూడా చెప్పలేకపోయారు. 'బెల్టెస్సరు, అతని అధికా 
రులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా 
ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్ల 
బోయింది. 'విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజు 
యొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల 
మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్ధిల్లాలి. 
ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద 
నివ్వకు. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. 
పవిత్ర దేవుళ్ల ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రీ 
పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు 
తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేక 
వంతంగా ఉన్నట్టుగా కూడా అతను కనిపించాడు. ఇటు 
వంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ 
తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ 
అధికారిగా నియమించాడు. అతను ఇంద్ర జాలకు 
లందరికి, కల్టీయులందరికి ఆధిపత్యం వహించాడు. 
నేను మాటలాడుతున్న వ్యక్తి పేరు దానియేలు. రాజు 
అతనికి బెల్హెషాజరు అని నామకరణం చేశాడు. 
బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా 
విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్థాలు చెప్ప 
గలడు. రహస్య విషయాలు వివరించగలడు. "కఠినమైస్‌ 
(ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పేలి 
పించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను 
చెప్పగలడు” అని ఆమె చెప్పింది. 

“అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు 
వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, 
రాజైన మా తండ్రీ యూదానుండి బందీగా తీసుకొని 
వచ్చినవాడవు నీవేనా? '*నీలో దేవతల ఆత్మ ఉన్నదని 
నేను విన్నాను. నీవు చురుకై నవాడవనీ, చాలా వివేక 
వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ 
విన్నాను. "వివేకవంతుల్నీ ఇం|ద్రజాలకురీ ్న గోడమీది 
వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని 
వారు నాకు గోడమీది ప్రాతకుగల అర్థాన్ని తెలుప 
లేకపోయారు. నేను నిన్ను గురించి విన్నాను. మర్మ 
ముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. 
కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా 
విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని 
నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు 
ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. 
తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాల 
కుడవు కాగలవు” అని అన్నాడు. 

తర్వాత దానియేలు రాజుతో, “బెల్లెస్సరు రాజా, 
నీ కానుకలు నీవద్దనే ఉంచుకొనుము. లేకపోతే ఆ 








పవిత్ర దేవుళ్లు పవిత్ర దేవుని ఆత్మ అని అర్థం. 


దానియేలు 5:8-26 


బహుమతుల్ని మరెవరికై నా ఇవ్వవచ్చు. కాని నీ కోసం 
నేను గోడమీది (వాతను చదువగలను. మరియు దాని 
అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు. 

'రాజా, సర్వోన్నతుడై న దేవుడు నీ తండ్రి నెబుక 
ద్నెజరును మహా శక్తిమంతమైన రజా చేశాడు. దేవుడు 
అతన్ని అతి ముఖ్యుడుగా “చేశాడు. పెక్కు దేశాలకు 
చెందిన ప్రజలు, పలు భాషలు న. ప్రజలు 
నెబుకద్నెజరును చూచి భయపడుచుండిరి. ఎందు 
కంటే సర్వోన్నతుడై న దేవుడు అతన్ని అతి ముఖ్యు 
డైన రాజుగా చేసన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక 
వ్యక్తిని చంపదలచినట్టయితే, అతనిని చంపేవాడు. ఒక 
వ్యక్తిని జీవింప తలచుకుంటే, అతళణ్లి జీవించేలా చేసే 
వాడు. మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచు కుంటే, 
ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా 
చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు. 

?కాని నెబుకద్నెజరు గర్విష్టి అయినాడు, మొండి 
వాడయ్యాడు. అందువల్ల అతని నుండి అధికారం తీసు 
కొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించ 
బడింది. అతని ప్రభావం తొలగించబడింది. *'అతని 
బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవి 
గాడిదలతో నివసీంచసాగాడు. ఎద్దువలా వచ్చిక 
మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చు 
కొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వో 
న్నతుడై న దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించు 
వాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించ 
గలడని తెలుసుకెన్నాడు. 

నెబుకద్నెజరు కుమారుడవై న బెల్టెస్సరూ! ఈ 
విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, అయినా 
నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా 
నీవు పరలోకమందున్న (ప్రభువుకు విరోధంగా 
హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయం నుండి 
నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. 
తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజో 
ద్యోగులు ఆ పాత్రలనుండి దాక్షామద్యం పానం 
చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, 
కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజ 
మైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక 
ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, 
నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు 
గౌరవించలేదు. ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద 
వ్రాసే హస్తాన్ని పంపించాడు. ఈ క్రింది మాటలే 
గోడమీద (వ్రాయబడినవి: 


మెనే మెనే బకేల్‌ ఊఫర్ఫీన్‌. 
26 “క్క మాటలకు అర్థం ఇది: మెనేః అనగా దేవుడు 
నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని 
ముగించాడు. 


దానియేలు 5:27-6:16 


2” టేకల్‌ : అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా 
నువ్వు తక్కువగా కనబడ్డావు. 

25 ఊఫర్ఫీన్‌: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసి 
వేయబడి మాదీయులకూ పారసీకులకూ విభ 
బింపబడింది.” 


పోతర్వాత బెల్జెస్సరు ఊదారంగు బట్టలు దానియేలు 
ధరించేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు 
గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ 
గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. *ఆ రాత్రే బబు 
లోను రాజై న బెల్జెస్సరు హతుడయ్యాడు. 3! దర్యావేషు 
అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. 
దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు. 


సింహాల బోనులో దానియేలు 

6 తన రాజ్యం అంతటినీ పరిపాలించేందుకు నూట 

ఇరవై మంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని 
దర్యావేషు తలంచాడు. అది మంచి ఆలోచన అను 
కొన్నాడు. *మరియు ఆ నూట ఇరవై మంది రాజ్యాధి 
కారుల మీద ఆధిపత్యం గలవారుగా ముగ్గురిని ఎంపిక 
చేసాడు. ఆ ముగ్గురు (ప్రధానులలో దానియేలు ఒకడు. 
ఎవ్వరూ తనను మోసగించ కూడదని ఆ ముగ్గురిపైన 
మరి ఆ నూట ఇరవైమంది పైన దానియేల్ని అధికారిగా 
ఎంపిక చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఏమీ తాను 
నష్టపడేది ఉండదు. “రాజు దానియేలును మెచ్చు 
కొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం 
వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు 
దానియేలు వపడయ్యాడు. రాజ్యమంతటికీ దానియే 
లును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు. “కాని 
ఈ విషయాన్ని వినగానే ఇతర (ప్రధానులు, రాజ్యాధి 
కారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుప 
జ్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యం 
గురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ 
సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొన 
లేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దాని 
యేలు. అతను రాజుని మోసగించలేదు. కష్టించి పని 
చేసాడు. 

చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు 
తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల 
అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం 
ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని 
అనుకొన్నారు. 

6అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు 
ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు 
వరిల్దాలి. "ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోట్యో 
గులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక 
విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, 


994 


ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తీ పాటించాలని భావిస్తున్నాము. 
ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, 
వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని 
ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసి 
వేయేబడతాడు. కిరాజా! ఆ చట్టుం వ్రాసిన కాగితం 
మీద సంతకం పెట్టి ఈ విధంగా చట్టం మార్చరానిది, 
రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీ 
యుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి 
లేక రద్దు చేయరానివి అని చెప్పారు. అందువల్ల 
దర్యావేషు చట్టాన్ని చేసి కాగితంపై సంతకం పెట్టాడు. 

"దానియేలు ప్రతిరోజూ మూడు సార్టు మోకరిల్లి 
దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త 
చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెల్లి, 
తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా 
తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, 
మరలి దేవుణ్ణి ప్రార్థించాడు. 

అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి 
దానియేలు దేవుణ్ణి (ప్రార్ధిస్తూ ఆయన సహాయం కోరు 
తున్నట్టు వారు కనుగొన్నారు. అందువల్ల వారు 
బృందంగా రాజు వద్దకు వెళ్లి, రాజు చేసిన చట్టుం 
గురించి వారతనితో మాట్లాడారు. !2వారు, “ దర్యావేషు 
రాజా, మీరొక చట్టం జారీ చేశారు. దాని ప్రకారం 
వచ్చే ముఫ్ఫై రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కాక 
ఇతర దేవుణ్ణి గాని వ్యక్తిని గాని ప్రార్థించినట్టయితే, 
అతను సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. ఆ 
చట్టం మీద నీవు సంతకం చేశావు. అవును గదా” అని 
జ్ఞాపకం చేశారు. 

“అవును, నేను ఆ చట్టం మీద సంతకం చేసి 
మాదీయుల, పారసీకుల చట్టాలు రద్దు చేయరానివి 
లేక మార్చరానివి” అని ప్రకటించానని రాజు బదులు 
చెప్పాడు. (అప్పుడు ఆ మనుష్యులు రాజుతో, 
“యూదా నుంచి తీసుకొని రాబడిన బందీలలో దాని 
యేలు అనబడే ఆ వ్యక్తి మీ మాటలపట్ల శ్రద్ధ వహించ 
లేదు. మీరు చేసిన చట్టాన్ని పాటించ లేదు. ప్రతిరోజూ 
అతనింకా మూడుసార్టు తన దేవుని స్తుతిస్తున్నాడు” 
అని చెప్పారు. 

1*ఇది వినగానే రాజు చాలా విచారించి, దానియే 
లును రక్షించడానికి నిశ్చయించాడు. దానియేలును 
కాపాడేందుకు సూర్యాస్తమయం వరకు ఒక ఉపాయం 
కోసం రాజు ప్రయత్నించాడు, కాని ప్రయోజనం 
లేకపోయింది. తర్వాత ఆ మనుష్యులు ఒక 
బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. 
మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, 
రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు 
వీలులేదు” అని వారు చెప్పారు. 

అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం 
దానియేలును తీసుకొని వచ్చి సింహాల గుహలోకి 





995 


త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు 
నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావి 
స్తున్నాను.” "ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని 
సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత 
రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల 
ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. 
ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల 
గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు. 
“తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి 
పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. 
ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని 
ఆదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు. 

19ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు 
ఎలుం రు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగాత్తుకు 
వెళ్లాడు. 2 రాజు చింతా క్రాంతుడుగా “సింహాల గుహ 
వద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు 
దేవుని సేవకుడవై న దానియేలూ, నీవెప్పుడూ ఆరా 
ధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడ 
గఠిగనా?ొ 

21*రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి! 22నా దేవుడు 
నన్ను రక్షించడానికి తన దూతను పంపి సింహాల 
నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుళ్లి 
అని తెలుసు, కనుకనే సింహాలు నన్ను గాయపరచలేదు. 
రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు” 
అని దానియేలు బదులు చెప్పాడు. 

23దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల 
గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు 
తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దాని 
యేలుని పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి 
గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వ 
సించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని 
జరగలేదు. 

తర్వాత దానియేలుని సింహాల గుహకు పంప 
డానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసుకురమ్మని 
రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యు 
అను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా 
వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే 
సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని 
విరుగగొట్టాయి. 

తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు 
మాట్లాడే ఆ మనుష్యులకందరికీ రాజైన దర్యావేషు 
ఈ క్రింది లేఖను (వ్రాశాడు: 

అందరికి శుభమగు గాక! 

26నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా 
రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తి 
స్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి 
భయపడి వణకాలి. 





దానియేలు 6:17-7:7 


దానియేలు దేవుడే సజీవుడు. ఆయన ఎప్పుడూ 
జీవిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు, 
ఆయన పరిపాలన అంతం కాదు. 

27 దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. 
ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోక 
మందునూ, భూమి మీదనూ చేస్తాడు. దేవుడు 
దానియేలును సింహాలనుండి రక్షించాడు. 


2 అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలం 
లోనూ, పారశీకుడై న కోరెషు రాజుగావున్న కాలం 
లోనూ దానియేలు ( అభివృద్ధి చెందాడు. 

7 బెల్జెస్సరు బబులోనుకు రాజుగా ఉన్న మొదటి 

సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దాని 
యేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన 
పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విష 
యాల్ని దానియేలు వ్రాసాడు. 2దానియేలు ఇలా 
చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. 
అందులో నాలుగు వైపుల నుండి గాలి వీచింది. ఆ 
గాలులకు సముద్రం అల్లకల్లోలంగా ఉండింది. నేను 
నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి 
ఒక్కొక్క విధముగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు 
సముద్రం నుండి పైకి వచ్చాయి. 

“మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి 
(గద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా 
దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి 
పైకి ఎత్తబడి మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. 
దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది. 

ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని 
చూశాను. ఇది ఎలుగుబంటివలా కనిపించింది. ఒక 
వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పత సందున 
మూడు (ప్రక్క ఎముకలున్నాయి. పైకి లేచి, నీకు 
కావలసినంత మాంసం తిను అని దానికి చెప్పబడింది. 

కోతర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ 
మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దాని 
వీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు 
తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వ 
బడింది. 

"ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూం 
డగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా 
ఘూరంగాను, భయంకరంగాను కని పించింది. అది 
మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. 
ఈ మృగం ముక్కలుగా చీల్చి (మింగుచూ మిగిలిన 
దాన్ని తన కాళ్ల [క్రింద [తొక్కు చుండినది. అంతకు 
మునుపు నేను చూసిన ఇతర మృగాలకంలు ఈ 
నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములు 
న్నాయి. 


నాలుగు మృగాల్ని గూర్చి దానియేలుకు కల 





దానియేలు 7:8-25 


ఈఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా 
వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. 
దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు 
కుదురుతో సహా పెరికి వేయబడ్డాయి. ఈ చిన్న 


996 


ఏమిటని నేను అతన్ని అడిగాను. 'అందువల్ల, అతను 
వాటి అర్జాలేమిటో వివరించి చెప్పాడు, “నాలుగు 
మృగాలు నాలుగు రాజ్యాలు. ఆ నాలుగు రాజ్యాలు 
భూమిమీద ఉద్భవిస్తాయి. "కాని మహోన్నతుడై న 





కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికే 
నోరు దానికి ఉన్నాయి. 


నాలుగవ మృగం తీర్చు 

9 “నేను చూస్తూండగా సీంహాననాలు వేయ 
బడ్డాయి. మరియు ప్రాచీన రాజు తన సింహాస 
నమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్త్రాలు 
మంచులా తెల్లగాను, ఆయన తల వెంట్రుకలు 
స్వచ్చమైన ఉన్నివలా తెల్పగా ఉండినవి. ఆయన 
సింహాసనం అగ్ని జ్వాలలతోను, ఆ సింహాసనపు 
చక్రాలు మంటల తోను మండుచున్నవి. 

19 ఆయన ఎదుట నుండి అగ్ని (ప్రవాహము 
బయలు వెళ్లింది. కోట్లకొలది ఆయనకు సేవ 
చేస్తూ ఉన్నారు. కోట్లకొలది ఆయన ఎదుట 
నిలబడ్డారు. తీర్చుకై ఆయన న్యాయసభకు 
కూర్చుండగా (గ్రంథాలు తెరువబడ్డాయి. 


“ఐన్న కొమ్ము గర్వపు మాటలు మాటాడు 
చున్న శబ్దం విని అటు చూశాను. నేను చూస్తుండగా 
ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశనం 
చేయబడింది. అది మండుచున్న మంటల్లోకి (త్రోసి 
వేయబడింది. మిగిలిన మృగాల అధికారం వాటినుండి 
తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి 
ఉండడానికి అనుమతి ఇవ్వబడింది. 

'సోరాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన 
ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని 
మబ్బులమీద (ప్రాచీన రాజు వద్దకు వచ్చి ఆయన 
ముందు నిలబడ్డాడు. 

“మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి 
అధికారం, (ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వ 
బడ్డాయి. అందును బట్టి ప్రజలందరు, దేశాలు, ప్రతి 
భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన 
పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం 
ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ 
అంతం కానిది. 


నాలుగవ మృగం గురించి కల వివరము 

దానియేలు అను నేను నా ఆత్మలో చింతిం 
చాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవరబెట్టాయి. 
'రఅక్కుడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా 





ప్రాచీన రాజు వాస్తవంగా “ప్రాచీన రోజులు” అని వ్రాయబ 
డివుంది. అనగా దేవుడు అనాది కాలంనుంచి ఉన్నవాడని 
అర్థము. 


దెవుని ప్రత్యక జనుల ఆ రాజ్యాన్ని పొందుతారు. 
వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కఠిగియుంటారు.” 

(తర్వాత ఆ నాలుగవ మృగం దాని అర్థం తెలుసు 
కోదలచాను. మిగిలిన మృగాలకంలు నాలుగవ మృగం 
భిన్నమైంది, మహా భయంకరంగా ఉండింది. దానికి 
ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి 
పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల 
క్రింద తొక్కి వేసింది. నాలుగవ మృగం తలమీద 
వున్న పది కొమ్ములు గురించి తెలుసు కోవాలను 
కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి 
తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని 
చిన్న కొమ్ము సెరికివేసింది. ఇతర కొమ్ముల కంబు 
చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది 
మానవ కన్నుల లాంటి కన్నులు కఠిగియుండినది. 
అది డంబములు పలుకుతూనే ఉండినది. నేనది 
గమనిస్తూండగా, ఈ చిన్న కొమ్ము దేవుని ప్రత్యేక 
జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది. 
22మరియు ఆ కొమ్ము వారిని చంపుతూ ఉండెను. 
(ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు 
అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. (ప్రాచీన 
రాజు చిన్న కొమ్ముని గురించి తీర్చు ప్రకటించాడు. 
ఆ తీర్చు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. 
మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము 
వచ్చింది. 

“పోఅతను నాకిది వివరించాడు: “భూమిమీద అవ 
తరించే నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది 
యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ 
రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం 
చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను 
అణిచివేస్తుంది. ఈ నాలుగవ రాజ్యం నుండి వచ్చే 
పదిమంది రాజులే పది కొమ్ములు. ఆ పదిమంది 
రాజులు పోయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. 
తనకు పూర్వం పరిపాలించిన రాజులకంలొ ఈ రాజు 
భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గురు రాజుల్ని అతను 
జయిస్తాడు. ఈ ప్రత్యేక రాజు సర్వోన్నతుడై న ఆ 
దేవునికి విరుద్ధంగా మాటాడు తాడు. ఆ రాజు దేవుని 
ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు 
పూర్వమే వున్న సమయాలను చట్టాలను మార్చివేయ 
డానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు 
ఆ రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరా 
లుంటారు. 





నాలుగు రాజ్యాలు “నలుగురు రాజులు అని కూడా 


పాఠాంతరం. 


997 


2రోకాని ఏమి జరగవలెనో, (దేవుని న్యాయ 
స్థానమే న్నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధి 
కారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూ 
లంగా నాశనమవుతుంది. *”తర్వాత దేవుని ప్రత్యేక 
జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద 
సర్వరాజ్యాలను పాలిస్తారు. ఈ రాజ్యం ఎన్నటికీ 
ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని 
గౌరవిస్తారు, సేవిస్తారు.” 

2ఇదే కలయొక్క ముగింపు. దానియేలు అను 
నేను చాలా భయపడితిని. ఆ భయంవల్ల నా ముఖం 
పాలిపోయింది. మరియు నేను చూసిన, విన్న 
విషయాలను నా మనస్సులో ఉంచుకొంటిని.” 


దానియేలు దర్శనం - పాొష్టేలుమరియు మేకపోతు 
ట్ర బెల్లస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, 

నాకు ఈ దర్శనము కనిపించింది. ఇది మొదటి 
దర్శనానికి తర్వాత వచ్చింది. *ఆ దర్శనంలో నేను 
షూషనులో ఉన్నట్టు చూశాను. ఏలాం రాష్ట్రంలో 
షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది 
ప్రక్క నిలబడి ఉన్నాను. “నా కన్నులెత్తి ఊలయి 
నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. 
ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములుండెను. కాని 
ఒకటి మరొకదాని కంశు పొడుగా నది. పొడుగాటి 
కొమ్ము తర్వాత పుట్టింది. *ఆ కొమ్ములతో పాష్టేలు 
పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. 
ఏ మృగమూ పొట్టేలుని ఎదురించలేక పోయింది. 
మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని 
కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా 
చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత 
మయింది. 

నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, 
ఒక మేకపోతు పడమర నుండి రావడం చూశాను. 
అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు 
భూమిని కూడా తాకలేదు. ఈ మేకపోతుకు ఒక పెద్ద 
కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది. 

6ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న 
రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. 
మేకపోతు చాలా కోపంగా ఉంది. "మేకపోతు పొట్టేలు 
వైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు 
కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొజ్టేలు 
ఎదిరించలేకపోయింది. మేకపోతు పొష్టేలుని నేలకు 
పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతు నుండి 
పొష్టేలుని కాపాడగలిగిన వారెవ్వరూ లేకపోయిరి. 

గీఅందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. 
కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము 
విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో 
నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు 





దానియేలు 7:26-8:21 


కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి. 
తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదాని నుండి 
ఒక చిన్న కెమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది 
దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం 
దిక్కుగా పెరిగింది. !'ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి 
ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని 
కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద (త్రొక్కి వేసింది. 
11ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధి 
పతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన 
బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడ 
గొట్టింది. '”తిరుగుబాటు జరిగినందున (పరిశుద్దుల) 
సైన్యం మరియు అనుదిన బరి దాని వశం చేయ 
బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన 
ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది. 

'ెఅంతట ఒక పరిశుద్దుడు మాట్లాడటం విన్నాను. 
ఇంకొక పరిశుద్దుడు మొదటి వానిని ఇలా అడిగాడు: 
"ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? 
అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు 
తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్దుల 
సైన్యం కాళ్త క్రింద తొక్కబడటం ఇవన్నియు నెరవేర 
టానికి ఎంతకాలము పడుతుంది?” 

అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల 
మూడువందల రోజులు పడుతాయి. అప్పుడు పవిత్ర 
స్థలం తిరిగి పరిపుద్ధం చేయబడుతుంది.” 


దానియేలుకి దర్శనం వివరించబడింది 

ద్రానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. 
అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్ని 
స్తూండగా మానవుని వంటి ఒకతను నా ఎదుట నిలి 
చాడు. తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీది 
నుంచి వినవచ్చింది, “గాబియేలూ, ఈ దర్శనమును 
ఈ వ్యక్తికి వివరింపుము.” 

17నేను నిలుచుండిన స్లలానికి గాబ్రియేలు రాగా 
నెను భయ (భ్రాంతుడనై. నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రి 
యేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం 
అంత్యకాలానికి సంబంధించిందని తెలుసు కొనుము” 
అని చెప్పాడు. 

కోగా బియేలు దూత నాతో మాటలాడుతూ 
ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర 
పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవ 
నెత్తాడు. గాబియేలు దూత ఇలా చెప్పాడు: “శ్రమ 
కాలపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు 
చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలా 
నికి సంబంధించింది” అని అన్నాడు. 

20 రండు కొమ్ములు గల పాష్టేలును నీవు 
చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీక దేశాలు. 
?!బాచ్చుగల మేకపోతు (గ్రీకు రాజు, దాని కళ్ల మధ్య 


దానియేలు 8:22-9:17 


వున్న పెద్ద కొమ్ము మొదటి రాజు. ”ఆ కొమ్ము 
విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు 
మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామాజ్యం 
నుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు 
రాజ్యాలు మొదటి రాజువలె బలిష్టంగా ఉండవు. 

22౯ ఆ రాజ్యాలకు అంతం సమీపించే సమయాన, 
వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖము 
గలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ 
రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడ 
వుతాడు. **ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. 
ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. 
అతను శక్తిమంతులై న మనుష్యుల్ని చివరికి దేవుని 
ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు. ఈ రాజు 
చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి 
ఉపయోగించి, వంచనతో గెలుపొందుతాడు. తాను 
అతి ముఖ్యుడనని భావిస్తాడు. (ప్రజలు క్షేమంగా ఉన్నా 
మని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజధి 
రాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం 
చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు. 

*రోఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజ 
మైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా 
అది నల సంబంధమైనది.” 

27 దానియేలు అను "నేను అలసిపోయి చాలా 
రోజులు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం 
నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని 
తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో 
నాకు తెలియలేదు. 


దానియేలు ప్రార్థన 
మాదీయుడై న అహష్వేరోషు కుమారుడగు 
దర్యావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి 
సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. *దర్యావేషు రాజుగా 
ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను 
నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా 
వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూష 
లేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన 
సమయము పూర్తి అవుతూందని గ్రహించాను. *తర్వాత 
నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చుని ఉపవాస 
ముండి నా “ప్రభువైన దేవునికి నా మ ప్రార్థన 
విజ్ఞాపన ద్వారా తెలియ పర్చుకొన్నాను. 4నా దేవుడై న 
యెహోవాకు ప్రార్ధించి నా పాపములన్నిటినీ ఒప్పు 
కొన్నాను. "ప్రభువా! నీవు భయంకరుడవై న మహా 
దేవుడవు. నిన్ను (ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజల 

పట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు. 
వోప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ 
పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము 
నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం. “ప్రవ 


998 


క్రలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, 


మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితో మాట్లా 
డారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు. 

7“ ప్రభువా, నీవు నీతిమంతుడవు. మేము అనగా 
యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు 
(టోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు 
చెదర గొట్టబడిన ఇశ్రాయేలు వారమైన మేము ఈ 
దినాన సిగ్గు. పడవలసిన వారమైయున్నాము. 

క“ ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీ 
కులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము 
సిగ్గుపడ వలసిన వారమైతిమి. 

ప్రభువు దయామయుడు, క్షమాపణా స్వభావం 
గలవాడు. అయినను మేము నిజంగానే నీకు విరుద్ధంగా 
పాపం చేశాము. !మేము మా దేవుడై న యెహోవా 
మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తల 
ద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను 
అతిక్రమించాము. 11ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు 
విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖుల 
య్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో 
వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద (క్రుమ్మ 
రించ బడ్డాయి. ఎందుకంటే మేము నీ ఎడల పాపం 
చేశాము 

12" దేవుడు మాకును, రాజులకును విరోధంగా 
పలికిన మాటలు మా ఎడల జరిగేటట్లు చేశాడు. 
ఎలాగనగా ఆకాశం క్రంద ముందెన్నడూ జరుగని మహా 
విపత్తును యెరూషలేము ఎడల జరిగించుట ద్వారా 
మాపై ఈ శిక్షను విధించాడు. "ఆ భయంకర 
విషయములన్నీ' మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి 
నట్టుగానే మా మీద జరిగాయి. మేము మా పాపాలు 
మాని, ఆయన సత్యాన్ననుసరించి నడుచుకొని, 
ప్రభువు దయను పొందేటట్టు ప్రయత్నించలేదు. 
ప్రభువు మా మీద నాశనాన్ని రప్పించటానికి వెను 
కాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ 
కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు 
విధేయులం కాలేదు. 

“మూ దేవుడవై న యెహోవా, నీవు నీ మహాజ్తివల్ల 
నీ ప్రజల్ని ఈజిస్ట్రనుండి వెలుపలికి తెచ్చావు. అండు 
వలననే నీవీ నాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. 
కాని మేము చెడుగా (ప్రవర్తించి పాపం చేశాము. దేవా, 
నీ నీతి క్రియలను దృష్టిలో నుంచుకొని, పరిశుద్ద 
పట్టణం పట్ట, యిరూషలోం పట్ల వ్‌ కోపాన్ని 
మానుము. మా పాపాల వల్ల, మా పూర్వీకుల అప 
రాధాల వల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి 
మధ్యలో అవమానం పాలైరి. గొకాబట్టి మా దేవా! 
ఇప్పుడు. నీ సేవకుడనై న నా ప్రార్థన, మనవి ఆల 
కించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖ 
కాంతి పాడుబడిన పరిశుద్ధ స్థలం మీద ప్రకాశించుగాక! 





999 


వా. దేవా,-నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ 
కన్నులు తెరిచి, పాడుబడిన మా పైన, నీ పేరు పెట్ట 
బడిన నగరము పైన స్త్‌ దృష్టినుంచుము. మేము నీతి 
మంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు 
మొర పెట్టుచున్నాము. "ప్రభువా! నా మొర ఆల 
కింపుము. ప్రభువా మమ్ము మన్నించుము. ప్రభువా, 
మా ప్రార్థన విని, సహాయం చేయుము. నా దేవా! 
ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ 
కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించి 
యున్నారు.” 


డెబె) వారాలకు సంబంధించిన వివరము 

0నేనింకా మాట్టాడుచూ, ప్రార్థిస్తూ, నా పాపాన్ని 
గురించి, ఇశ్రాయేలు పాపాలను గురించి ఒప్పుకుంటూ 
ఉంటిని. నా దేవుని పరిశుద్ధ పర్వతాన్ని గురించి ప్రభు 
వైన నా దేవునికి ప్రార్థిస్తూ ఉంటిని. *'నేను ప్రార్థన 
చేస్తూ ఉండగా నా దర్శనంలో ఇంతకు ముందు నేను 
చూసిన గాబ్రియేలు దూత త్వరగా సాయంకాలపు 
బలియర్పణ సమయాన వచ్చాడు. *అతడు వచ్చి 
నాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నేను నీకు 
వివేకము, (గ్రహింపు ఇవ్వడానికి వచ్చాను. *నీవు ప్రార్థన 
చేయడానికి మొదలు పెట్టినప్పుడు దాని సమాధానం 
నాకు యివ్వబడింది. దాన్ని నేను నీకు చెప్పడానికి 
వచ్చాను. ఎందుకంటే నీవు దేవునికి ప్రియమైన 
వాడవు. కాబట్టి నా మాట విని దర్శనాన్ని అర్థము 
చేసికానుము. 

2౫“నీ ప్రజలకు నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల 
గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించ 
టానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని 
ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవ 
టానికి, దర్శనాన్ని (ప్రవచనాన్ని ముద్రించటానికి 
మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషెకించటానికి డెబ్బై 
వారాలు పడుతుంది. 

బోకాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించు 
కొనుము - యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం 
బయలు వెళ్లిన సమయంనుండి, అభి షకింప బడిన 
రాజు వచ్చేవరకు ఏడు వారాలు అవుతుంది. అరపై 
రెండు వారాలలో యెరూషలేము రాజవీధులతోను, 
కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట 
సమయాల్లో అది కట్టబడుతుంది. 25అ్రర్రవై రెండు 
వారాల తర్వాత అభిషేకింపబడిన రాజూ చంప 
బడుతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు 
నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని 
అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు 
యుద్దం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి 
ఆజ్ఞాపించబడ్డాయి. 





అభిషేకింపబడిన రాజు మెస్పీయా (క్రీస్తు. 


దానియేలు 9:18-10:12 


2గోఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో 
ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్దవారం బలి 
అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే 
(దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా 
పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మ 
రించ బడేవరకు ఈ విధముగా జరుగుతుంది” 


హిద్దెకెలు నది దగ్గర దానియేలు దర్శనము 
పారసీక రాజగు కోరెషు పాలన మూడవ సంవ 
10... బెల్తెషాజరు అను ఒక విషయం 
దానియేలుకు తెలియపర్చబడింది. అది యుద్ధమును 
గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియే 
లుకు బయలుపడింది గనుక అతడు (గ్రహించాడు. 

ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు 
వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను. ఆ మూడు 
వారాల్లో, నేను ఎలాంటి పుష్టికరమైన ఆహారాన్ని 
భుజిరచలేదు, మాంసాన్ని, (ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, 
తలకు నూనె రాసుకోలేదు. 

“మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది 
అయిన మైగ్రిసు (హిద్దెకలు) నది గట్టుమీద నేను 
నిలబడి ఉన్నాను. నేనక్కడ నిలబడ" కన్నులెత్తి 
చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టులు ధరించుకొని, 
నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని 
యున్నాడు. “ఆయన శరీరం గోమేధికం వలె పసుపు 
గాను, ముఖం మెరుపువల ప్రకాశవంతంగాను, కళ్లు 
ప్రకాశిస్తున్న దీపాల వలె కనిపించాయి. చేతులూ, 
కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్దం నర 
సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి. 

గోదానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం 
చూశాను. నా ఎంట నున్న మనుష్యులు ఆ దర్శనం 
చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారి 
పోయి దాగుకొన్నారు. అందువల్ల నేను ఒంటరి 
వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము 
లేనివాడనయ్యాను. మృతుడై న వాని ముఖంవలె నా 
ముఖం పాలిపోయి బలం లేని వాడనయ్యాను. * 
దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. 
ఆయన మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన 
వాడనై నేలమీద సాష్టాంగ పడ్డాను. 

1గొఅప్పుడు ఒక చెయ్యి నన్ను తాకి, వణుకు 
చున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను 
నిలువ బెట్టింది. 11 అతను నాతో, “బహు ప్రియుడవైన 
దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా 
వినుము. సరిగా నిలువ బడు. నేను నీ కోసమే నీ 
యొద్దకు పంపబడ్డాను' అని అన్నాడు. అతడు నాతో 
ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను. 
12 ఆప ఎడు అతడు నాతో, 'దానియేలూ, భయపడకు. 
నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని (గ్రహించ 


దానియేలు 10:13-11:15 


టానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి 
నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థింస్తూన్నందువల్లనే 
నేను నీ వద్దకు వచ్చాను. పారసీక రాజ్యాధిపతి 
ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని, 
(ప్రధాన దూతలలో ఒకడై న మిఖాయేలు నా సహాయం 
కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి 
పతియొద్ద విడిచి వచ్చాను. అంత్య దినాల్లో నీ 
జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయ 
టానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు 
సంబధించింది' అని చెప్పాడు. 

సఅతడు అలా మాటలాడుతూ ఉండగా, నా 
ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉంటిని. 
"మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు 
తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి 
ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, 
“అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది 
బలము లేని వాడనయ్యాను. 1”అయ్యా! నీ సేవకుడ 
నైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలం 
పోయింది. నాకు ఊపిరి ఆడనట్ట యింది" అని 
అన్నాను. 

'కోమానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను 
ముట్టి, బలపరిచాడు. అతడు నాతో, “బహు (ప్రాయు 
డవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి 
కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు అని 
అన్నాడు. అతడు మాటలాడగానే నేను బలం పొంది 
ఇలాగన్నాను: “అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. 
ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.” 

“అప్పుడు అతను, 'దానియేలూ, నేను ఎందుకు 
నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి 
పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. 
నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు. ?'సత్య 
(గ్రంథంలో ఏమి వ్రాయబడింటో అది నేను నీకు 
చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు 
తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు. 

11 j= దర్యావేషు రాజుగా ఉన్న 
మొదటి సంవత్సరంలో, నేను మిఖాయేలుకు 
తోడుగా నిలబడ్డాను. 

పోదానియేలూ! ఇప్పుడు నేను నీకు నిజం వివరి 
స్తాను, మరి ముగ్గురు రాజులు పారసీకలో రాజ్యం 
చేస్తారు. తర్వాత నాలుగవ రాజు వస్తాడు. తనకంటె 
ముందున్న ఇతర పారసీక రాజులకంలు, ఆ నాలుగవ 
రాజు ఐశ్వర్యవంతుడై, గొప్పవాడై వుంటాడు. అతడు 
గ్రీకు రాజ్యానికి విరోధంగా అందర్ని పురికొల్పుతాడు. 
తర్వాత శక్తిమంతుడై న గొప్పరాజు ఒకడు వస్తాడు. 
అతను ఎక్కువ అధికారం కలిగి తన ఇష్టానుసారంగా 
చేస్తాడు. *అతడు అభివృద్ధి పొందుచూ ఉండగా అతని 
రాజ్యము ముక్కలుగా విరిగి ఆకాశపు నాలుగు దిక్కు 


1000 


లకు విభాగమవుతుంది. అతని రాజ్యం అతని పిల్లలకు 
గాని మనుమలకి గాని విభాగితం కాదు. అతని రాజ్యానికి 
అతను పాలించిన నాటి శక్తి వుండదు. ఎందుకనగా 
అతని రాజ్యం లాగివేయబడీ ఇతరులకు ఇవ్వబడు 
తుంది. 

వోదక్షిణ రాజు బలవంతుడవుతాడు. కాని అతని 
రాజుల్లో ఒకడు అతనికంలు బలవంతుడౌతాడు, 
మరియు ఇతని రాజ్యం గొప్పదవుతుంది. 

రోకాన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు రాజులు 
ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దక్షిణ రాజు 
యొక్క కుమార్తె ఉత్తర రాజు యొద్ద ఒప్పందం చేసు 
కోటానికి వస్తుంది. కాని ఆమె తన బలాన్ని నిలుపు 
కోదు. అతడు తన మాటను, బలాన్ని నిలుపుకోడు. 
కాని, ఆమెను, ఆమెను తెచ్చిన వారిని, ఆమెను కన్న 
వారిని, ఆవును బలపరచిన వారిని, ఆ సమయాల్లో 
విడిచిపెడతారు. 

కాని ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి 
దక్షిణ రాజు యొక్క స్థానం ఆక్రమించడానికి వస్తాడు. 
అతడు ఉత్తర రాజు సైన్యాలను ఎదిరించి ఆ రాజు 
యొక్క బలమైన దుర్గంలోకి ప్రవేశిస్తాడు. అతను 
యుద్ధం చేసి జయిస్తాడు. అతను దేవతా (ప్రతిమల్ని, 
లోహ విగ్రహాల్ని, వెండి బంగారాలతో చేయబడిన 
విలువగల వస్తువుల్ని ఈజిస్టుకి తీసుకు వెళతాడు. ఆ 
తర్వాత అతను కొన్ని సంవత్సరాల పాటు ఉత్తర 
రాజును ఎదిరించడు. “ఉత్తర రాజు దక్షిణ రాజ్యాన్ని 
ఎదుర్కొని తర్వాత తన దేశానికి మరలిపోతాడు. 

ఉత్తర రాజు కుమారులు యుద్ధ సన్నద్ధులై 
ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుతారు. ఆ సైన్యం ఆ 
(ప్రదేశంగుండా గొప్ప (ప్రవాహంవలా దక్షిణ రాజు యొక్క 
బలమైన దుర్గం వరకు యుద్ధం సాగిస్తుంది. "అప్పుడు 
దక్షిణ రాజు మహోగగుడై ఉత్తర రాజుతో యుద్ధం 
చేస్తాడు. ఉత్తర రాజు పెద్ద సైన్యంతో ఎదిరిస్తాడు 
కాని ఆ సైన్యం దక్షిణ రాజు వశమవుతుంది. “ఉత్తర 
సైన్యం ఓడిపోయి తీసుకొని పోబడుతుంది. దక్షిణ 
రాజు గర్విష్టి అవుతాడు. ఉత్తర సైన్యంలో వేలాది 
సై నికుల్ని హతమార్చుతాడు. కాని అతని విజయం 
కొనసాగదు. ఉత్తర రాజు మరో సైన్యం సమకూర్చు 
కుంటాడు. ఆ సైన్యం మొదటి సైన్యం కంటు చాలా 
పెద్దది. చాలా సంవత్సరాల తర్వాత, అతను ఈ పెద్ద 
సైన్యాన్ని చాలా ఆయుధాల్ని సిద్ధం చేసికొని యుద్దా 
నికి వెళతాడు. 

“ఆ రోజుల్లో దక్షిణ రాజుకి చాలామంది వ్యతి 
రేకులై ఉంటారు. దర్శన నెరవేర్చుగా నీ (ప్రజల్లో 
తిరుగుబాటుదారులు ఎదురు తిరుగుతారు గాని ఓడి 
పోతారు. తర్వాత ఉత్తర రాజు వచ్చి గోడలకు 
ముట్టడి దిబ్బలు కట్టి ఒక దృఢమయిన నగరాన్ని 
ఆక్రమిస్తాడు. దక్షిణ సై న్యానికి మరల యుద్ధం చేయ 


1001 


డానికి శక్తి ఉండదు. దక్షిణ సై న్యానికి చెందిన ఉత్తమ 
సైనికులు కూడా ఉత్తర సైన్యాన్ని ఆపలేక పోతారు. 

"కోన ఇష్టము వచ్చినట్టు ఉత్తర రాజు చేస్తాడు. 
ఎవ్వరూ అతనిని విరోధించలేరు. అతను అధికారం 
పొంది, సుందర దేశాన్ని అదుపులో ఉంచుకొంటాడు. 
మరియు అతనికి దాన్ని నాశనం చేసే శక్తికూడా 
ఉంటుంది. 17ఉత్తర రాజు తన సర్వ సైనిక బలంతో 
వచ్చి దక్షిణ రాజుతో ఒప్పందం చేసుకోటానికి న్నిర్ణయి 
స్తాడు. ఉత్తర రాజు దక్షిణ రాజుకు పెళ్లి చేసుకునేందుకు 
తన కుమార్తెలలో ఒకదానిని అనుమతిస్తాడు, ఎందు 
కంటే దక్షిణ రాజుని ఓడించాలని. కాని ఆ పథకాలు 
నెరవేరవు, అతనికి తోడ్చడవు. 

1 అప్పుడు ఉత్తర రాజు తన దృష్టిని సముద్ర 
తీరాననున్న దేశాల మీదికి మరల్చుతాడు, పెక్కు నగ 
రాల్ని జయిస్తాడు. కాని తర్వాత ఒక సై న్యాధిపతి 
ఉత్తర రాజు యొక్క తిరుగుబాటుని, అతని గర్వాన్ని 
అణచి అతడు సిగ్గుచెందేలా చేస్తాడు. 

(అది జరిగిన తర్వాత, ఉత్తర రాజు తన స్వదేశం 
లోని బలమైన దుర్గాలకు తిరిగి ఎళతాడు. కాని అతను 
బలహీనుడై ' పతనం" చెంది మరణము పాలవుతాడు. 

20“ ఉత్తర రాజు తర్వాత మరో క్రొత్త పరి 
పాలకుడు వస్తాడు. ఆ పరిపాలకుడు పన్నులు వసూలు 
చేసే అధికారిని రాజ వైభవం కోసం డబు సంపాదించ 
టానికి పంపుతాడు. కాని కొన్ని సంవత్స రాలలోనే, 
ఆ పరిపాలకుడు కోపము వల్లగాని, యుద్ధమువల్లగాని 
కాకుండ నాశనం చేయబడతాడు. 

2ఆ పరిపాలకుని తర్వాత అతి క్రూరుడు, 
ద్వేషింపబడినవాడు అయిన ఒక వ్యక్తి వస్తాడు. రాజ 
వంశానికి చెందినవాడనే గౌరవం వానికి ఉండదు. 
మాయోపాయముచేత అతడు పరిపాలకుడవుతాడు. 
ప్రజలు నెమ్మదిగా ఉన్న సమయాన, అతడు రాజ్యము 
మీద దాడి చేస్తాడు. ”ప్రవాహంలాంటి ఆ సైన్యాలు 
వాని ఎదుటనుండి తుడిచి వేయబడును. ఒప్పందం 
కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు. *ఆ రాజుతో 
ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత మోసంగా ప్రవ 
ర్తించి, కొద్ది మందితోనే అతడు అధికారాన్ని పొందు 
తాడు. స సంపన్న దేశాలు నెమ్మదిగా ఉన్నప్పుడు, 
అతడు (కూరుడూ ద్వేషింపబడినవాడూ అయిన ఆ 
పరిపాలకుడు) వాటిమీద దాడి చేస్తాడు. అతని తండ్రు 
లుగాని, అతని పూర్వీకులుగాని చేయలేనిదాన్ని అతడు 
సాధిస్తాడు. దోపిడి, లూటి చేసి పొందిన సంపత్తును 
వాని అనుచరుల మధ్య పంచుతాడు. బలమైన కోటల్ని 
పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, గాని అదీ ఒక కాలము 
వరకు మాత్రమే. 

2వ దక్షిణ రాజుకు విరోధంగా గొప్ప సైన్యంతో 
తన బలాన్ని, ధైర్యాన్ని ఎక్కువ చేసుకొంటాడు. 
గొప్ప బలమైన సేనతో దక్షిణ రాజు యుద్దానికి దిగు 


దానియేలు 11:16-36 


తాడు గాని, అతనికి వ్యతిరేకంగా శత్రువు పన్నిన పన్నా 
గాల వల్ల దక్షిణ రాజు ఓడిపోతాడు. దక్షణ రాజు 
భోజన పదార్థాలనుండి తినేవారే అతన్ని నాశనము 
చేయాలని ప్రయత్నిస్తారు. అతని సైన్యం ఓడించ 
బడుతుంది. యుద్ధంలో చాలామంది సై నికులు చంప 
బడుతారు. ?”ఆ రాజులిద్దరూ దురుద్దేశముతో ఒకే 
భోజన బల్లవద్ద కూర్చొని “ఒకరికొకరు అబద్ధాలు చెప్పు 
కొంటారు. అందువల్ల వారిలో ఎవరికీ మంచి కలుగదు. 
ఎందుకంటే దేవుడు వారి అంతానికి ఒక కాలం నిర్ణ 
యించాడు. ఉత్తర రాజు అధిక సంపదతో తన దేశానికి 
తిరిగి వెళతాడు. కాని, పవిత్ర ఒడంబడికకు విరుద్దంగా 
అతను తన హృదయాన్ని మార్చుకొంటాడు. తన 
ఇష్టానుసారంగా జరిగిస్తూ అతడు స్వదేశానికి మరలి 
పోతాడు. 

నియమిత సమయాన, ఉత్తర రాజు దక్షిణ రాజు 
మీద మరల దాడి చేస్తాడు, కాని ఈ సారి, పూర్వం 
వలె అతడు గెలుపొందలేడు. *కిత్తీము నుండి ఓడలు 
వచ్చి ఉత్తర రాజును ఎదిరిస్తాయి. ఆ ఓడలు రావటం 
చూసి. అతడు భయ భ్రాంతుడవుతాడు. అప్పుడతను 
వెనుదిరిగి, పవిత్ర ఒడంబడిక పట్ల తన కోపాన్ని 
తీర్చుకొంటాడు. అతడు వెనక్కి తిరిగి పవిత్ర ఒడం 
బడికను విసర్టించే వాళ్ల మాట వింటాడు. *'వానినుండి 
వచ్చిన సైన్యాలు కోటను, దేవాలయాన్ని అపవిత్ర 
పరచి, అనుదిన బలి అర్పణలను నిలుపు చేస్తాయి. 
వాళ్లు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాల 
యంలో నిలుపుతారు. 

32ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను అతిక్రమించిన 
వాళ్లను (యూదులు) తన ఇచ్చకపు మాటలచేత దుష్ట 
త్వానికి మళ్లీంచుతాడు. కాని తమ దేవుణ్ణి ఎరిగిన 
ప్రబల. స సిరముగా నిలబడి అతనిని ఎదిరిస్తారు. 

3క్రొన్ని దినాలపాటు వారు ఖడ్గంతోను, అగ్ని 
తోను, చెరసాల బంధనతోను, దోవుడుతోను 
హింసించబడ్డ, వారిలో జ్ఞానవంతులై న వారు అనేకు 
అను సంగతులు అర్థము చేసేకొనేటట్టు చేస్తారు. శోజ్ఞాన 
వంతులైన ఆ యూదులు హింసించబడ్డ తర్వాత, 
వారికి కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారికి 
వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసి 
పోతారు. కనియమితమైన అంత్య కాలం ఇంకను 
రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానుల్లో కొందరు 
కూలుట ద్వారా మిగిలిన వారు శుద్ధిగాను, నిర్మలు 
లుగాను, పరిశుద్దులుగాను చేయ బడటానికి ఇలాగున 
జరుగుతుంది.” 


ఆత్మ ప్రశంస చేసుకునే రాజు 
వరో ఉత్తర రాజు తన ఇష్టానుసారముగా చేస్తాడు. 
ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకొంటూ, 
ఘన పరచుకొంటాడు. అంతేకాక, దేవాది దేవునికి 


దానియేలు 11:37-12:13 


విరోధంగా విచిత్రమైన విషయాలు మాట్లాడుతాడు. 
ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ల 
యమెందో అది వానికి జరుగుతుంది. 

కతన పూర్వికుల పట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ 
వహింపడు. స్త్రీల ఇష్ట దేవతల * పట్ల కూడ లక్ష్యపెట్టడు. 
ఏ దేవుని గురంచి అతడు లక్ష్య వె పెట్టడు. అన్ని దేవుళ్ల 
దేవతల కంటే తనను తాను హెచ్చించుకొంటాడు. 
శోవీటన్నిటీకి బదులుగా కోటల దేవతను గౌరవిస్తాడు. 
తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారు, వెండి, 
వెలగల రాళ్లు మరియు వెలగల బహుమానాలతో 
గౌరవిస్తాడు. 

Ye ఉత్తర రాజు బలమైన కోటల మీదికి అన్య 
దేవుని సహాయంతో దాడి “చేస్తాడు, తనను గుర్తించే 
వాళ్లను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్లను చాలా మంది 
ప్రజల మీద పరిపాలకులుగా ఉంచి, దేశాన్ని వెలకు 
విభాగిస్తాడు. 

అంత్యకాలంలో, దక్షిణ రాజు ఉత్తర రాజుతో 
యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు ఉగ్రుడై సుడిగాలి వలె 
దక్షిణ రాజు మీద రథాలు, గుర్రపు రౌతులు, అనేక 
ఓడలతో విరుచుకు పడతాడు. అదే విధంగా దేశాల 
మీదికి ప్రవాహం వలె వెళతాడు. *.అతడు మహిమాదేశం 
మీద కూడా దాడి చేస్తాడు. అనేక దేశాల్లో వేలాది 
మందిని పడగొడతాడు, కాని ఎదోము, మోయాబు, 
అమ్మోనీయల నాయకులు అతని చేతినుండి రక్షింప 
బడుతారు. “చాలా దేశాల్లో ఉత్తర రాజు తన అధి 
కారాన్ని వ్యాపింప జేస్తాడు కాని ఈజిప్టు తప్పించుకో 
లేదు. “ఈజిప్టుకు చెందిన వెండి బంగారం సర్వ 
సంపదలకు అతడు అధిపతి అవుతాడు. లిబియావాళ్లు, 
కూషీయులు (ఇతియోపియా వాళ్లు) అతని ఎడల 
విధేయులై ఉంటారు. కాని ఉత్తర రాజు తూర్పు, 
ఉత్తర దిశలనుంచి వచ్చిన సమాచారము తెలిసికొని. 
భయ భాంతుడై, మహ హూ(గుడై చాలా మందిని సర్వ 
నాశనం చేయడానికి ముందుకు సాగుతాడు. “సుందర 
మైన పరిశుద్ధ పర్వతానికి* సముద్రానికి మధ్య అతను 
రాజవై భవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి 
అతడు నిస్సహాయుడై. మరణిస్తాడు.” 

12 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం 

వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన 
దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే 
దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందె 
న్నడూ సంభవించనంత మహా విపత్తు వారి మీద 
కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు 
వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు. *సమాధి 
చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. 








పరిశుద్ద పర్వతం యెరూషలేము పర్వతంమీద నిర్మింప 
బడింది. 


1002 


కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, 
శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు. 
జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, 
అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్ష్మత్రాల్దాగ 
శాశ్వతంగా ఎెలుగుతారు 

“కాని, దానియేలూ, నీవు, ఈ నందేశాన్ని 
రహస్యంగా ఉంచు. ఈ పుస్తకాన్ని నీవు అంత్యకాలం 
వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు 
భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని 
గాబ్రియేలు నాతో చెప్పాడు. 

అప్పుడు దానియేలు అను నేను చూస్తూండగా 
ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. నది ఈ ఒడ్డున ఒకడు, 
నది ఆ ఒడ్డున మరియొకడు నిలబడి ఉన్నారు. నార 
బట్టలు ధరించిన వ్యక్తి నదీ జలాల మీద ఉన్నాడు. ఆ 
ఇరువురిలో ఒకడు, "ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటా 
నికి ఎంతకాలము పడుతుంది? అని నార బట్టలు 
ధరించిన వాన్ని అడిగాడు. 

నార బట్టలు ధరించి నదీ జలాల మీదనున్న 
వ్యక్తి ఆకాశం వెప వెపుగా తన కుడి, ఎడమ చేతులు ఎత్తి. 
సజీవుడై న దేవుని నామం మీద ప్రమాణం చేయుట 
నేను విన్నాను. ఏమనగా “ఒక కాలము, కాలములు, 
అర్థకాలము (మూడున్నర సంవత్సరాలు) పడతాయి. 
పరిశుద్ధ ప్రజల బలం నాశనం చేయబడటం అంతం 
కాగానే” ఈ సంగతులన్నీ నెరవేరుతాయి. 

కోనేను విన్నాను, కాని అర్థము చేసుకోలేక 
పోయాను. అందువల్ల, “అయ్యా, ఈ సంగతులు 
జరిగిన తర్వాత ఏమవుతుంది?” అని అడిగాను. 

* అందుకతడు, “దానియేలూ! నీవు దాటిపొమ్ము. 
ఈ మాటలు అంత్యకాలం వరకు ముద్ర వేయబడి 
రహస్యంగా ఉంటాయి. చాలామంది తమ్మును తాము 


పరిశుద్దులుగా చేసికొంటారు. తమ్మును తాము తెలుపు 


గాను, శుద్దులుగాను చేసికొంటారు. కాని చెడ్డవాళ్లు 
చెడ్డవాత్రగానే ఉంటారు. ఆ దుర్దనులు ఈ విషయాలు 
అర్థం చేసుకోలేరు. కాని జ్ఞానవంతులు అర్థం చేసి 
కొంటారు. 

"అనుదిన బలులు నిలిపివేసిన కాలం మొదలు 
కొని నాశనకరమైన అసహ్య వస్తువు నిలబెట్టబడిన కాలం 
వరకు ఒక వెయ్యి రెండువందల తొంభై రోజులగును. 
ఒక వెయ్యి మూడువందల ముప్పయెదు రోజులు 
వేచియుండి ఆ దినముల అంతము వరకు ఉండువాడు 
ధన్యుడు. 

హనీవు నీ జీవిత అంతం వరకు (బతికి, నీ 
విశ్రాంతిలో ప్రవేశించు. దినాల అంతమందు నీవు 
లేపబడి నీ స్థానములో నీవు నిలుస్తావు.” 


1003 


హోషేయ 


హోషేయ ద్వారా యెహోవా దేవుని సందేశం 
1 బెయేరి కుమారుడై న హోషేయకు వచ్చిన 

యెహోవా సందేశం ; ఇది. ఉజ్జీయా, యోతాము, 
ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజు 
లుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహో 
యాషు కుమారుడై న యరొబాము ఇశ్రాయేలు 
రాజుగా ఉన్న కాలం అది. 

2బఇది హూషేయకు యెహోవా ఇచ్చిన మొదటి 
సందేశం. " “వెల్లి ఒక వేశ్యను పెండి చేసుకొని, ఆ వేశ్య 
ద్వారా పిల్లల్ని కనుము.* ఎందుకంటే ఈ దేశంలో 
ప్రజలు వేశ్యల్దా (ప్రవర్తించారు - వారు యెహోవాకు 
అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు. 


యెజైయేలు పుట్టుక 

కనుక దిబయీము కుమార్తేయైన గోమెరును 
"హోషేయ పెండ్లి చేసుకొన్నాడు' గేమెరు గర్భ 
వతియ్రై, Ey చేయకు ఒక కుమారుని కన్నది. 
“యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు 
అని పేరు పెట్టు. ఎందుచతనంట యహూ యజ 
యేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను 
యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత 
ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. ఆ 
సమయంలో యెజెయేలు లోయలో ఇశ్రాయేలు 
విల్చును నేను విరుగగొడ్డాను” అని చెప్పాడు. 





లో-రూహామా పుట్టుక 

6మురల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు 
జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా 
చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. 
ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యానికి నేను ఇక ఎంత 
మాత్రం కరుణ చూపించను. నేను వారిని వ్షమించను. 
"కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. 
యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు 
విల్చుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని 





ఆ వేశ్యద్వారా పిల్లల్ని కను అక్షర రూపంగా “వేశ్య పిల్లల్ని 
ey (mS ౧ 
పొందు.” అంటే వాళ్లు హోషేయ పిల్లలు కారు, కానీ వాళ్ల 
తల్లి వేశ్యతనం వల్ల పుట్టినవాళ్లు. 
Ce ౧ ఈ ౧ 


రక్షించేందుకు యుద్ద గుర్రాలను గాని, సైనికులను 
గాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తి 
చేతనే వారిని రక్షిస్తాను.” 


లో - అమ్మీ పుట్టుక 
ిగోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం 
చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె 
మరొక కుమారుని కన్నది. *అప్పుడు, “అతనికి 
లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు 
నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను అని 
యెహోవా చెప్పాడు. 


ఇశ్రాయేలీయులు విస్తారంగా ఉంటారని యెహోవా 
దేవుడు వాగ్దానం చేశాడు 

1%రాబోయే కాలంలో” ఇశ్రాయేలు ప్రజల సంఖ్య 
సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు 
కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే “మీరు 
నా ప్రజలు కారు అని వారితో చెప్పేబడిరదో అక్కడే 
“మీరు జీవంగల దేవుని పిల్లలు' అని వారితో చెప్పడం 
జరుగుతుంది. 

“అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు 
ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని 
తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి 
రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! 
యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.” 
తం మీరు మీ సోదరులతో “మీరు నా 

ప్రజలు అనియు, మీ స్వంతవారితో “ఆయన 
మీ యెడల కరుణ చూపించాడు” అని చెబుతారు. 


ఇశ్రాయేలీయుల రాజ్యంతో యెహోవా మాట్లాడుట 
*మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే 

ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్య 

లాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె 


స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయు 


మని ఆమెతో చెప్పండి. ఆమె తన వ్యభిచారం మాను 
కోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి 
దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున 
ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొల 


హోషేయ 2:4-3:1 


గించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ 
ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. 
ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే 
వారు వ్యభిచార సంతానం కనుక. *వారి తల్లి ఒక 
వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల 
విషయంలో సిగ్గుపడాలి. ఆమె, “నేను నా విటుల దగ్గ 
రకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. 
వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు 
ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు 
అని చెప్పింది. 

కఅందుచేత, యె హోవానైన నేను మీ (ఇశ్రా 
యేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక 
గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసు 
కోలేక పోతుంది. "ఆమె తన విటుల వెనుక పరుగులెత్తు 
తుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. 
ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె 
వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, "నేను 
నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను 
ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. 
ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు అని ఆమె 
అంటుంది. ధాన్యం, |ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను 





1004 


ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, 
ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల 
దగ్గరకు వెళ్లి నన్ను మరచిపోయింది.” యహోవా 
ఈ విషయం చెప్పాడు. 

“కనుక నేను (యెహోవా) ఆమెతో (ప్రేమగా 
మాట్లాడుతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి ఆమెతో 
నేను మృదువుగా మాట్లాడుతాను. అక్కడ ద్రాక్షా 
తోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు లోయను (శ్రమ 
గల) ఒక నిరీక్షణ ద్వారంగా ఇస్తాను. అప్పుడు తన 
యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు 
వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది.” 
16య్రైహోవా ఇలాగున చెపుతున్నాడు. “ఆ సమ 
యంలో "నా భర్తవు' అని నీవు నన్ను పిలుస్తావు. "నా 
బయలు అని నీవు నన్ను పిలవవు. 17ఆమె నోటినుండి 
బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. 
అప్పుడు ఆ బయలు దేవతల షేర్లను (ప్రజలు మరల 
ఉపయోగించరు. 

1ఈ ఆ సమయంలో పొలంలోని పశువులకు, ఆకా 
శంలోని పక్షులకు, నేలమీద |ప్రాకే ప్రాణులకు ఇశ్రాయే 
లీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్టు, 
ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ 








నేనే అని ఆమెకు (ఇశ్రాయేలు) తెలియదు. నేను 
ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా 
ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు 
ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయో 
గించారు. కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. 
నా ధాన్యం కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు నేను దానిని 
తీసివేసుకొంటాను. (ద్రాక్షలు సిద్ధంగా ఉన్న నమ 
యంలో నా దద్రాక్టారసం నేను తీసివేసికొంటాను. నా 


దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు 
(ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్లు నట్టు నేను దేశాన్ని 
క్షేమంగా ఉంచుతాను. "మరియు నేను (యెహోవా 
నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచి 
తనం, న్యాయం, (పేమ, కరుణలతో నిన్ను నేను నా 
వధువుగా చేసుకొంటాను. నిన్ను నాకు నమ్మకమైన 
వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా 
యెహోవాను తెరిసికొంటావు. ?'ఆ సమయంలో 





ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసికొంటాను. 
ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని 
నేను ఆమెకు ఇచ్చాను. 'కానిఇప్పుడు నేను ఆమెను 
నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని 
చూస్తారు. నా శక్తి నుండి ఆమెను ఎవ్వరూ తప్పించ 
లేరు. !1నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. 
ఆమె పండుగ రోజులు, ఆమె అమావాస్య విందులు, 
ఆమె విశ్రాంతి దినాలు, ప్రత్యేక విందులను నేను నిలిపి 
వేస్తాను. ఆమె దాక్షావల్డులను, అంజూరపు చెట్లను 
నేను నాశనం చేస్తాను. “నా విటులు వీటిని నాకు 
ఇచ్చారు" అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను 
నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా 
మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను 
తింటాయి.!'ఆమె బయలు దేవతలను సేవించింది. 
కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు* దేవతలకు 





బయలు ఇశ్రాయేలు వాళ్లు నివసించే ప్రాంతంలో కనానీ 
యులు పూజించే అబద్ధపు దేవుళ్లు. 


నేను నీకు జవాబు ఇస్తాను.” యెహోవా ఇలాగున 
చెపుతున్నాడు. 


“నేను ఆకాశాలతో మాట్టాడుతాను. అవి భూమికి 
వర్ణాన్ని ఇస్తాయి. 

22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి 
ఇస్తుంది. అవి యెజ్రెయేలు అవసరాలను తీరు 
స్తాయి. 

2 భూమిమీద ఆవును నేను నాటుతాను. 
లోరూహామాకు నేను దయ చూపిస్తాను. 
లో-అమ్మీకీ 'నీవు నా ప్రజి అని నేను చెపుతాను. 
“నీవు మా దేవుడవు” అని వారు నాతో 
చెపుతారు. 


గోమెరును బానిసత్వంనుండి హోషేయ తిరిగి కొనటం 
అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా 
మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను 
ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా 


1005 


చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజ 
లను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను 
పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండు ద్రాక్షల అడలు 
తినటం వారికి ఇష్టం” అని మరల నాతో చెప్పాడు. 

కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, 
తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. 
కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో 
కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. 
నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను 
నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను. 

*అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, 
ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు 
కొనసాగుతారు. ఒక బలి అర్బణగాని లేక ఒక 
స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని 
లేక గృహ దేవతలు గాని ఉండవు. *దీని తర్వాత ఇశ్రా 
యేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి 
దేవ్లుడైన యెహోవా కోసం, వారి రాజెన 
కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహె 
వానూ, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు. 


ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపంగా ఉండుట 
శ! ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం 
వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద 

ఆయనకు గల వ్యాజ్యాం ఏమిటో యెహోవా చెపు 
తాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి 
ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మక 
స్తులుగాను లేరు. *ప్రజలు (అబద్దపు) ఒట్టు పెట్టు 
కుంటారు, అబద్దాలు చెపుతారు, చంపుతారు, దెంగి 
లిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. 
ప్రజలు మరల మరల హత్య చేస్తారు. అందుచేత 
దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ 
ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి 
పొలాల్గోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రం 
లోని చేపలు కూడ చనిపోతున్నాయి. “ఏ వ్యక్తీ మరో 
వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. 
యాజకునితో! వాదం పెట్టుకోవద్దు. మీరు 
(యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రి 
వేళ ప్రవక్త కూడ మీతోబాటు పడిపోతాడు. మరియు 
మీ తల్లిని నేను నాశనం చేస్తాను. 

కోనా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయ 
బడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక 
నాకోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు 
నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం 
మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను. 
"వారు గర్విష్టులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా 
ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారి ఘనతను 
అవమానంగా నేను మార్చివేస్తాను. 


హోషేయ 3:2-4:19 


కోయాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. 
వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరు 
కొన్నారు. “కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా 
ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమె నేను వారిని 
శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన 
గిక్ష విధిస్తాను. 

వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి 
ఉండదు. వారు లౌంగిక పాపాలు చేస్తారు. కాని వారికి 
పిల్లలు ఉండరు. “ఎందుచేతనంటే వారు యోహోవాను 
విడచివె పెట్టి వేశ్యలవలె తయ్యారయ్యారు. 

[లాం గిక పాపాలు, (ద్రాక్షామద్యం కొత్త దాక్టా 
రసం, మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం 
చేస్తాయి. సలహా కోసం నా ప్రజలు కష్టైముక్కలను 
అడుగుతున్నారు. ఆ కష్టైలు వారికి జవాబిస్తాయని 
వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ 
ఆ బూటకపు దేవతలను వెంటాడారు. వారు కొండ 
శిఖరాల మీద బలులు అర్చిస్తారు. కొండలమీద, 
సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి 
వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ 
బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ 
చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లు కూడా 
పాపాలు చేస్తారు. 

1*వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, 
_లౌంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను 
“నిందించలేను. పురుషులు వెళ్లి వేశ్వలతో పడు 
కొంటారు. వారు వెళ్లి ఆలయ వేశ్వలతో కఠిసి బలులు 
అర్చిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని 
వారే పాడుచేసుకుంటున్నారు. 


ఇశ్రాయేలీయుల సిగ్గుకరమైన పాపాలు 

1వోఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. 
కానీ యూదాను అపరాధిగా ఉండ నియ్యకుము. గిల్లా 
లుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్త్లకుము. ప్రమా 
ణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించ 
కుము. మరియు “యెహోవా జీవంతోడు...!' అని 
అనవద్దు. 16ఇ శ్రాయేలుకు యెహోవా ఎన్నో 
ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమై న పొలంలోకి 
తన గొ(ర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. 
కానీ ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల 
పారిపోయే పెయ్యలాగ ఉంది. 'ఎఫా యిము అతని 
విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా 
విడిచివేయండి. 

1కోవారి (త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. 
వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేయుచు 
ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు. “కాని ఆమెను, ఆమె 
రెక్కలతో బంధించును. వారి బలి అరణల వలన 
వారు సిగ్గునాందుదురు.” 


హోషేయ 5:1-6:5 


ఇశ్రాయేలును యూదాను వారి నాయకులే పాపం 


ఏ 


చేయించారు 
“యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ 
ప్రజలారా తీర్చు మీకోసమే ఉంది. నా మాట 


వినండి. “మిస్సాలో మీరు ఒక ఉచ్చువలా ఉన్నారు. 
తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలా మీరు 
ఉన్నారు. *మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. 
కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను! ఎ ఫాయిము 
నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు. 
ఎాఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు 
ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్దమ 


యి 


ది. “ఇశ్రాయేలు (ప్రజలు చెడ్డపనులు అనేకం 


చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ 
చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలను 
వెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలు 
స్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు. *ఇశ్రాయే 
"లీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవు 
తుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో 
కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితో పాలే 
కాలు తప్పిపడిపోతుంది. 


ఈ ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకు 


టకు వెళ్లారు. వారు, వారి “గొ(రైలను' మరియు "ఆవు 
లను' వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహో 
వాను వారు కనుగొనలదు. ఎందుచతనంట ఆయన 
వారిని విడచి పెట్టాడు. వారు యెహోవాకు విశ్వాస 
పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయివాని పిల్ల 
లుగా పుట్టిరి. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో 
బాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.” 





ఇశ్రాయేలీయుల నాశనం గూర్చి ఒక ప్రవచనం 


8 “గిబియాలో కొమ్ము ఊదండి. రామాలో బాకా 





ఊదండి. బేతావెను వద్ద హెచ్చరిక చెయండి. 
బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు. 

శిక్సా సమయంలో ఎఫ్రాయిము పాడై పోతాడు. 
ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను 
(దేవుడు) ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరి 
స్తున్నాను. 

యూదా నాయకులు మరొక మనిషి ఆస్తిని 
దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ 
తయారయ్యారు. కనుక నేను (దేవుడు వారి 
మీద నా కోపాన్ని నీత్తలాగ పోస్తాను. 
ఎఫ్రాయిము గిక్షించబడతాడు. అతడు రాకా 
పళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు. 
ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యా 
లని కోరుకున్నాడు. 

చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును 
నేను నాశనం చేస్తాను. చెక్కముక్కను చెదల 


1006 


పురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడు 
చేస్తాను. 

ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా 
తన గాయాన్ని చూశాడు. కనుక వారు సహాయం 
కోసం ఆష్టూరు వెళ్లారు. తమ సమస్యలను 
గూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు. కాని 
ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు 
మీ గాయాన్ని బాగుచేయలేడు. 

ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను. 
యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ 
ఉంటాను. గనుక నేను, అవును యెహోవానె న 
నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను. నేను 
వారిని తీసుకొని వెళ్లిపోతాను. నానుండి వారిని 
ఎవ్వరూ రక్షించలేరు. 

(ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత 
వరకు నాకోసం వారు వెదకుతూ వచ్చేంత 
వరకు నేను నా స్థలానికి వెళ్లిపోతాను. అవును 
తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు 
కష్టపడి ప్రయత్నిస్తారు.” 


యహోవా దగ్గరకు తిరిగి వచ్చినందుకు బహుమతులు 


“రండి, మనం తిరిగి యెహోవా దగ్గరకు వెళ్లాం. 
ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే 
మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గాయ 
పర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు. 


= తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. 


మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. 
అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట 
జీవించగలం. 


3. మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. 


ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా 
ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని 
మనకు తెలిసినళ్లే ఆయన వస్తున్నాడని మనకు 
తెలుసు. యహోవా వర్షంలాగ మన దగ్గరకు 
వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ 
ఆయన వస్తాడు.” 


ప్రజలు నమ్మకస్తులు కారు 


4 “ఎ ఫాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి 


చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? 
నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. 
వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ 
నమ్మకత్వం ఉంది. 


౨ నేను (ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం 


న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు 
చంపబడ్డారు. కానీ ఆ నిర్ణయాల మూలంగానే 
మంచి విషయాలు వస్తాయి. 


ఎందుచేతనంటే నాకు కావల్సింది నమ్మకమైన 
ప్రేమయే. అంతేగాని బలిఅర్పణకాదు. ప్రజలు 
నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు 
తీసుకొని వచ్చేందుకు కాదు. 

అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడి 
కను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు 
అపనమ్మకంగా ఉన్నారు. 

గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ఆ ప్రజలు 
ఇతరులను ఉపాయం చేసి చంపేశారు. 
బందిపోటు దొంగలు దాగుకొని, ఎవరిమీదనెనా 
పడేందుకు వేచిఉంటారు. అదే విధంగా యాజ 
కులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ 
మార్గంలో వెళ్లేవారిని వారు చంపుతారు. వారు 
దుర్మార్గపు పనులు చేశారు. 

ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం 
నేను చూశాను. ఎఫ్రాయిము దేవునికి అపనమ్మ 
కస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అకశుద్దమ 
యింది. 

యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది. 
బానిసత్వం నుండి నా ప్రజలను నేను వెనుకకు 
తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.” 


“ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను! ఎఫ్రా 

యిము యొక్క పాపం గూర్చి పజలు తెలుసు 
కొంటారు. సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు 
తెలుసుకొంటారు. ఆ పట్టణంలో వచ్చి పోయే 
దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. 
ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచు 
కొంటానని వారు నమ్మరు. వారు చేసిన చెడ్డ 
పనులు చుట్టురా ఉన్నాయి. వారి పాపాలను 
నేను తేటగా చూడగలను. 
ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను 
సంతోషపెడ్తాయి. వాళ్లు చెప్పే అబద్దాలు వాళ్ల 
నాయకులను సంతోషపెడ్తాయి. 
ర్‌ొటజ్టలు చేయువాడు రొట్ట చేయుటకు పిండి 
పిసుకుతాడు. అతడు రొబ్బను పెనంమీద 
వేస్తాడు. రొట్ట పొంగుతున్నప్పుడు అతడు మంటు 
ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ 
రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు 
వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు. 
మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. 
వారు తాగుడు విందులు చేస్తారు. దాక్షామద్యపు 
వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక 
దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు 
కలుపుతారు. 

(ప్రజలు రహస్య పథకాలు వేస్తారు. వారి హృద 
యాలు పొయ్యివలా ఉద్రేకముతో మండుతాయి. 


1007 


హోషేయ 6:6-7:15 


వారి కోపం రాత్రి అంతా మండుతుంది. మర్నాడు 
ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది. 
వాళ్లంతా మండుచున్న పాయ్యిలాంటి వాళ్ళు. 
వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి 
రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు 
కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.” 


అది నాశనం చేయబడుతుందని ఇశ్రాయేలుకు 
తెలియదు 


క ఫాయిము రాజ్యాలతో కలఠిసిమలిసి ఉంటుంది. 


ఎఫాయిము రెండు .ఎైపులా కాలని రొజ్టులా 
ఉంది. 

పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం 
చేస్తారు. కానీ అది ఎ[ఫాయిముకు తెలియదు. 
ఎ ఫాయిము తలమీద తెల్లవెంట్రుకలు 
ఉన్నాయి, కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు. 
ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లా 
డుతుంది. ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి. 
అయినప్పటికీ వారు తమ దెవుడెన యెహోవా 
దగ్గరకు తిరిగి వెళ్లలేదు. ప్రజలు సహాయంకోసం 
ఆయనవెపు చూడలేదు. 

కనుక ఏ ఫ్రాయిము తెలివిలేని పావురంలా తయా 
రయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజిస్టును 
పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్లూరు 
వెళ్లారు. 

సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. 
కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద 
నేను నా వల విసిరి ఆకాశ పక్టుల్లాగ నేను వారిని 
కిందికి దించుతాను. వారి ఒడంబడిక * విష 
యంలో నేను వారిని శిక్షిస్తాను. 

అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను 
విడిచిపెట్టేశారు. నాకు విధేయులగు టకు వారు 
నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడ 
తారు. ఆ ప్రజలను నేను రక్షించాను. కానీ వారు 
నాకు విరోధంగా అబద్దాలు చెబుతారు. 

అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ 
నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో 
ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తరిగేటప్పుడు 
వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధ 
నలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. 
కానీ వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి 
పోయారు. 

నేను వారికి బుద్ధి వచ్చేటట్టు చేసి, వారి చేతులను 
బలపర్చాను. కానీ వారు నాకు విరోధంగా దుష్ట 
పన్నాగాలు పన్నారు. 





వారి ఒడంబడిక లేక వాళ్ల సంధి ప్రకటనలు. 


హోషేయ 7:16-9:6 


16 దేవుళ్టుకాని వార్షివెపు (బయలు దేవత) వారు 
తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్దులా 
ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి 
అతిశయించారు. కానీ వారు కత్తులతో చంప 
బడతారు. అప్పుడు ఈజిస్ట్ర ప్రజలు వారిని చూచి 

విగహారాధన నాశనానికి దారి 


విగ్రహారాధన నాశనానికి నడుపుతుంది 

“బూర నీ నోట పెట్టుకొని, హెచ్చరిక చేయుము. 

యెహోవా ఆలయం మీద పక్షి రాజువలె ఉండు. 
ఇశ్రాయేలీయులు నా ఒడంబడికను ఉల్లఘించారు. 
వారు నా న్యాయ చట్టానికి విధేయులు కాలేదు” 
పోనా దేవా, ఇశ్రాయేలులో ఉన్న మాకు నీవు తెలుసు 
అని వారు అరచి నాకు చెపుతారు. “కానీ ఇశ్రాయేలు 
మంచివాటిని తిరస్కరించింది. అందుచేత శత్రువు 
అతన్ని తరుముతున్నాడు. *ఇశ్రాయేలీయులు తమ 
రాజులను ఏర్పరచుకొన్నారు. కానీ సలహా కోసం వారు 
నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను 
ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను 
వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, 
బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసు 
కొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు. 
(షామోనూ) నీ దూడను (విగ్రహాన్ని) యెహోవా 
నిరాకరించాడు. దేవుడు అంటున్నాడు, “ఇశ్రాయేలీ 
యుల మీద నేను చాలా కోపంగా ఉన్నాను.” ఇశ్రాయేలు 
ప్రజలు వారి పాపం విషయంలో శిక్షించబడతారు. 
6ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు 
కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్టబడు 
తుంది. 

"ఇశ్రాయేలీయులు ఒక మూర్థమైన పని చేశారు 
అది గాలిని నాటుటకు ప్రయత్ని ్పంఏినట్టు ఉంది. కానీ 
వారికి కష్టాలు మాత్రమే కలుగుతాయి. వారు సుడిగాలిని 
పంటగా కోస్తారు. పొలంలో ధాన్యం పండుతుంది. 
కానీ అది ఆహారాన్ని ఇవ్వదు. ఒకవేళ దానిలో ఏమైనా 
పండినా పరాయివాళ్ళు దాన్ని తినేస్తారు. 


శ ఇశ్రాయేలు మింగివేయబడింది (నాశనం చేయ 
బడింది). ఇశ్రాయేలు ఎవరికీ పనికిరాని ఒక పని 
ముట్టులాగ తయారయ్యింది. ఇశ్రాయేలు విసిరి 
వేయబడింది వారు యితర రాజ్యాలలో చెదర 
గి"ట్టుబడ్డారు. 

9 ఎఫ్రాయిము తన విటుల దగ్గరకు వెళ్లాడు. అడవి 
గాడిదలా అతడు తిరుగుతూ అప్టూరు వెళ్లాడు. 

19 ఆయా రాజ్యాలలో తన విటుల దగ్గరకు ఇశ్రా 
యేలు వెళ్లింది. కానీ ఇప్పుడు నేను ఇశ్రాయేలీ 
యులను సమకూరుస్తాను. ఆ మహాశక్తిగల రాజు 


1008 


వారి మీద భారాన్ని వేస్తాడు. మరియు వాళ్లు ఆ 
భారంవల్ల కొద్దిగా బాధపడాలి. 


ఇశ్రాయేలు తన దేవున్ని మరచిపోయి విగ్రహాలను 
పూజించుట 

11 ఎఫ్రాయిము ఎన్నెన్నో బలిపీఠాలు కట్టింది. అవి 
అతను పాపాలు చేయడానికి అధారమయ్యాయి 

12 ఎఫ్రాయిము కోసం నేను నా న్యాయచట్టాలు 
సంపూర్ణముగా వ్రాసినా అవి ఎవరో పరాయి 
వాడికోసం అన్నట్టు అతడు వాటిని గూర్చి అను 
కొంటాడు. 

3 బలులు అంటే ఇశ్రాయేలీయులకు ఇష్టం. వారు 
మాంసం అర్పించి, దాన్ని తినేస్తారు. యెహోవా 
వారి బలులు స్వీకరించడు. ఆయనకు వారి 
పాపాలు జ్ఞాపకమే. ఆయన వారిని శిక్షిస్తాడు. 
వారు ఈజిప్టుకు బందీలుగా కొనిపోబడుతారు. 

14 ఇశ్రాయేలీయులు నివాసాలు నిర్మించారు. కానీ 
వారు తమను చేసిన సృష్టికర్తను మరచిపోయారు. 
ఇప్పుడు యూదా కోటలు కట్టింది. కానీ 
యూదా పట్టణాల మీదికి నేను అగ్నిని పంపి 
స్తాను. ఆ అగ్ని దాని రాజభవనాలను నాశనం 
చేస్తుంది. 


పరదేశపు చెరసాలలో దుఃఖం 

ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు 

నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు 
ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. 
ప్రతి కళ్లం మీద నీవు నీ లౌంగిక పాపం చేశావు. కానీ 
ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు 
సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిప 
డీనంత ద్రాక్షారసం ఉండదు. 

ఇ శాయేలీయులు యెహోవా దేశంలో నివ 
సించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిస్ట్రకు వెళ్తుంది. వారు 
[కూటం ఆహారం వారు అష్పూరులో తింటారు. 

“ఇశ్రాయేలీయులు ద్రాక్టారసపు అర్పణలు యహ 
వాకు అర్చించరు. వారు ఆయనకు జంతువుల బలులు 
అర్చించరు. వారి బలులు శవసంస్కారము వద్ద తినే 
భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు 
అపరిశుద్దులవుతారు. వారి రొట్టలు యెహూవా ఆల 
యంలోనికి వెళ్లవు-అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు 
మాత్రమే సరి పోతాయి. *వారు (ఇశ్రాయేలీయులు) 
యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించ 
లేరు. 

6బ్షశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసు 
కొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టుబడింది. కాని 
ఈజిస్ట్ర ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు 
పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద 


1009 


పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివ 
సించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి. 


నిజమైన ప్రవక్తలను ఇశ్రాయేలు తిరస్కరించుట 

ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో; శిక్టా 
సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు 
ప్రతిఫలం నీవు చెల్లించాల్సిన సమయం వచ్చింది” 
అని (ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, 
“ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి 
వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల 
విషయంలో మీరు శిక్షింపబడతారు. మీ ద్వేషం 
మూలంగా మీరు శిక్షించబడతారు” అని ప్రవక్త చెపు 
తున్నాడు. "దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు 
కాపలా కాస్తున్న కావఠివంటివారు. కానీ మార్గం 
పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు 
(ప్రజలు (ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ 
అసహ్యించు కొంటున్నారు. 

*గిబియా కాలంలో వలె, ఇశ్రాయేలీయులు నాశనం 
లోనికి లోతుగా దిగిపోయారు. ఇశ్రాయేలీయుల పాపా 
లను యెహోవా జ్ఞాపకం ఉంచుకొంటాడు. వారి 
పాపాలను ఆయన శిక్షిస్తాడు. 


ఇశ్రాయేలు విగ్రహాలను పూజించి పాడవుట 

నా మట్టు కైతే ఇశ్రాయేలు ఎడారిలో ద్రాక్టాపళ్లు 
చూచినట్లు ఉంది. కాలం మొదట్లో అంజూరపు 
చెట్లమీద మొదటి పండ్లవంటి వారు మీ పూర్వీకులు. 
అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు 
మారిపోయారు - వారు ఏదో కుళ్ళిపోయినదానిలా 
ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయా ల్లాగే 
(అబద్ధపు దేవుళ్లు వారూ తయారయ్యారు. 


ఇశ్రాయేలీయులకు పిల్లలు లేకుండుట 

“ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి 
పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టు 
కలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు. "కానీ ఒకవేళ 
ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ 
పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. 
నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప 
మరేవీ ఉండవు. ఎఫాయిము తన పిల్లలను బోను 
లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రా 
యిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని 
వస్తాడు. “యెహోవా, నీ ఇష్టం వచ్చిన దాన్ని వారికి 
చేయుము. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇమ్ము, 
పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇమ్ము. 


౨ వారి దుర్మార్గం అంతా గిల్లాలులో ఉంది. అక్కడే 
నేను వారిని అసహ్యించుకోవటం మొదలు 


హోషేయ 9:7-10:7 


బెట్టాను. వారు చేసే దుర్మార్గపు పనుల 
మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల 
గొట్టేస్తాను. ఇంకంతమాత్రం నేను వారిని ప్రేమిం 
చను. వారి నాయకులు తిరుగుబాటు దారులు. 
వారు నాకు విరోధంగా తిరిగారు. 

15 ఎఫ్రాయిము శిక్షించబడుతుంది. వారి వేరు 
చస్తుంది. వారికి ఇక పిల్లలు ఉండరు. వారు 
పిల్లల్ని కనవచ్చును. కానీ వారి శరీరాలనుండి 
పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను. 

1” ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు. కనుక 
ఆయన వారిని నిరాకరించాడు. వారు ఇల్టులేని 
వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు. 


ఇశ్రాయేలును వారి ఐశ్వర్యాలే వారిని విగ్రహారాధనకు 
నడిపించుట 
1 (0 విస్తారమై న పండ్లు ఫరించే ద్రాన్షావర్తిలాంటిది 
ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గర 
నుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా 
ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు 
కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలిం 
చింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను 
గౌరవించుటకు స్థంభాలను నిలిపాడు. 
*ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని 
చూశారు. కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని 
అంగీకరించాలి. వారి బలిపీఠాలను యెహోవా 
విరుగగొెడ్త్డాడు. వారి స్మారక శిలలను ఆయన 
నాశనం చేస్తాడు. 


ఇశ్రాయేలీయుల దుర్మార్గపు తీర్మానాలు 
ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యోహో 
వాను గౌరవించము! ఆయన రాజు మాకు ఏమీ చేయ 
లేడు!” అని ఇశ్రాయేలీయులు చెపుతారు. 

“వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు 
మాత్రమే చెపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిల 
బెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. 
ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయ 
మూర్తులు, దున్నబడిన పొలంలో విషపు కలుపు 
మొక్కల్దాంటీవారు. 

సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను 
పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడు 
స్తారు. ఎందుకంటే అందమై న వారి విగ్రహం ఎత్తుకుపో 
బడింది. 6అష్పూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపో 
బడింది. ఎఫ్రాయిము యుక్క అవమానకరమై న విగ 
హాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన 
విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది. "సమరయ బూట 
కపు దేవుడు నాశనం 'శేయబడతాడు. అది నీటిమీద 
తేలిపోతున్న చెక్క ముక్కలాగ ఉంటుంది. 


హోషేయ 10:8-11:12 


శీబ్షశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం 
నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ 
నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల 
కంపలు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు 
“మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా 
మీద పడండి!” అని కొండలతోను చెపుతారు. 


ఇశ్రాయేలు తన పాపానికి పరిహారం చెల్లించుట 

ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం 
చేశావు. (మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే 
ఉన్నారు). ఆ దుర్మార్గులను గిబియాలో యుద్దం 
నిజంగా పట్టుకొంటుంది. వారిని శిక్షించటానికి నేను 
వస్తాను. వారికి విరోధంగా సెన్యాలు "కలిసి ఉమ్మడిగా 
వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల 
నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి. 

1 ఫాయిము నూర్పిడి కళ్లంలో ధాన్యం మీద 
నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. 
దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను 
నేను ఎఫాయిము మీద ఉంచుతాను. అప్పుడు 
యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు 
తానే భూమిని చదును చేస్తాడు. (నీవు మంచితనాన్ని 
నాటితే సత్య (ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని 
యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, 
మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు! 

కోకానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా 
కోశారు. మీ అబద్దాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేత 
నంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు. 
1*కనుక మీ సెన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. 
మరియు మీక కోటలన్నీ నాశనం చేయబడతాయి. 
అది షల్మాను బేతర్చేలును నాశనం చేసిన సమ 
యంలాగా ఉంటుంది. ఆ యుద సమయంలో తల్టులు 
వారి పిల్లలతో పాటు చంపబడ్డారు. మీకు కూడ 
బేతేలు వద్ద అలాగే జరుగుతుంది. ఎందుచేత నంటే, 
మీరు చాలా దుర్మార్గపు పనులు చేశారు గనుక. ఆ 
రోజు ప్రారంభమై నప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వ 
నాశనం చేయబడతాడు. 


ఇ [జ శాయేలు యెహోవాను మరచి పోవుట 
1 1 రల చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను 
(యిహోవా) వానిని (డ్రేమించాను. 
మరియు ఈజిప్ట్ర నుండి నా కుమారుని బయ 
టకు పిలిచాను. 

? కాని ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను 
పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను 
విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీ 
యులు బలులు అర్చించారు. విగ్రహాలకు వారు 
ధూపం వేశారు. 


1010 


3 “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్చింది నేనే! 
ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తు 
కొన్నాను! నేను వారిని స్వస్థ్రపరిచాను. కాని 
అది వారికి తెలియదు. 

* తాళ్లతో నేను వారిని నడిపించాను. కాని అవి 
ప్రేమ బంధాలు. నేను వారిని విడుదల చేసిన 
వ్యక్తిలాగవున్నాను. నేను వంగి వారికి భోజనం 
పెట్టాను. 
వోఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొను 

లకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! 

అష్టూరు రాజు వారికి రాజు అవుతాడు. వారి పట్టణా 

లకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమై న 

వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకు 

లను అది నాశనం చేస్తుంది. 

“నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటు 
న్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, 
దేవుడు వాళ్లకు సహాయం చేయడు. స్ట్‌ 


ఇశ్రాయేలుని నాశనం చేయడం యెహోవాకు ఇష్టం లేదు 

8 “ఎ ఫాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె 
నాకు లేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే 
నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న 
కోర్కె నాకు లేదు! నిన్ను జెబొయీములాగ 
చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చు 
కుంటున్నాను, నేను మిమ్మల్ని (ప్రగాఢంగా 
ప్రేమిస్తున్నాను. 

9 నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను 
మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. 
నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. 
నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా 
కోపం చూపను. 

10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, 
నా బిడ్డలు వచ్చి నన్ను అనునరిస్తారు. 
భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశ 
నుంచి వస్తారు. 

11 వాళ్లు ఈజిప్టు నుంచి పక్షుల్లా వణుకుతూ 
వస్తారు. వాళ్లు అష్లూరు దేశంనుంచి పావురాల 
వలా కదులుతూ వస్తారు నేను వాళ్లని తిరిగి 
ఇంట చేరుస్తాను అని యెహోవా చేప్పాడు. 

12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు 
ముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా 
తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! 
కాని, ఎల్‌-తోనే* 


యూదా యింకా 





ఎల్‌-తోనే ఎల్‌-ఇది పేర్లలో ఒకటిగావచ్చు. లేక ఇది కనానీ 
యుల అతి ముఖ్యమైన దేవుడు కావచ్చు. యూదా దేవునికి 
నమ్మకస్థుడో లేక బూటకపు దేవతలను పూజిస్తాడో దీనివల్ల 
సరిగ్గా తెలియడం లేదు. 


1011 


నడుస్తున్నాడు. యూదా అపవితులకు నమ్మ 
కస్తుడుగా ఉన్నాడు.” 


యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకి అవుట 

la us వాళ్ళు తమ కాలాన్ని వృథా 

చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా 
“గాలిని తరుముతున్నారు”. వాళ్లు అంతకంతకు ఎక్కు 
వగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కు 
వగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్టూరుతో 
ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ 
నూనెను ఈజిస్టుకి తరలిస్తున్నారు. 

*యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయే 
లుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకు 
గాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన 
వాటినిబట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన 
తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ 
నారంభించాడు. యాకోబు బలిష్టుడై న యువకుడు. 
అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. *యాకోబు 
దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి 
దేవుణ్ణి ఒక సహాయం చేయుమని అడిగాడు. ఇది 
బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో 
మాట్లాడాడు. 5శ్రాన్సు యెహోవాయే సర్వసే సనాధిపతి 
యైన దేవుడు. అయన పేరు యెహోవా (ప్రభువు). 
అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. 
ఆయనకు విధేయులుగా ఉండండ. దయగలవారిగా 
నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి. 

"యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన 
మిత్రుణ్ల్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు* 
కూడా సరైనవి కావు. ఎఫ్రాయిము ఇలా అను 
కున్నాడు: “నేను ఐశ్వర్యవంతుత్లి! నాకు ధనరాశులు 
దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. 
నా పాపాల గురించి ఎవడూ తెలుసుకోడు.” 

మీరు ఈజివ దేశంలో ఉన్ననాటినుంచి 
యెహోవానై న నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ 
కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో 
నివసింపజేస్తాను. నేను (ప్రవక్తలతో మాట్లాడాను. 
నేను వాశ్తకి అ దర్శనాలు ఇచ్చాను. నేను పద్దతులను 
సూచించాను. ! "కాని, గిల్లాదు ప్రజలు పాపులు అక్కడ 
అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి 








తక్కెడలు ఇశ్రాయేలీయులు కనాను నివాసుల దుష్ట 
మార్గాలు అవలంబించారు, అనగా తప్పుడు త్రాసులను 
ఉపయోగించారు. 


గుడార సమావేశ జనులు దేవుళ్లి ప్రార్థించే ముఖ్య గుడార 
మిది. సుకోత్‌ అనే విశ్రాంతి కాలం కూడా ఈ అర్థాన్నే 
ఇస్తుంది. ఈ విశ్రాంతి రోజులలో యూదులు ఈ 
గుడారలలో లేక అస్థిర భవనాలలో నివసిస్తుండెడివారు. 


హోషేయ 12:1-13:8 


(ప్రజలు గిల్లాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి 
బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో 
బురద చాళ్లు ఉన్నట్టు వాళ్లకి బారులు బారులుగా బలి 
పీఠాలు ఉన్నాయి. 

12“ యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. 
అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమచేశాడు. 
మరో భార్యకోనం గొ(ైల్ని మేపాడు. “కాని, 
యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టు 
నుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్త 
ద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు. 14కాన్రి, 
ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. 
ఎఫ్రాయిము చాలామందిని హత మార్చాడు. అందుకని, 
అతను తన నేరాలకిగాను గిక్షింపబడతాడు. అతని 
ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్టుగా చేశాడు.” 


ఇశ్రాయేలు తనని తాను నాశనం చేసుకొనుట 
13 “ఇశ్రాయేలులో ఎఫాయిము చాలా 

ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఐఫా 
యిము మాట్లాడితే చాలు (ప్రజలు భయంతో 
కంపించిపోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు 
చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు. 
ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా 
పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను 
చేసుకుంటారు. పనివాళ్లు వెండితో ఆ విగ్రహాలను 
చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తమ ఆ విగ్రహా 
లతో మాట్లాడతారు. వాళ్లు ఆ విగ్రహాలకు బలులు 
సమర్పిస్తారు. వాళ్లు ఆ బంగారు దూడలను ముద్దు 
పెట్టుకొంటారు. 

అందుకే వాళ్ళు త్వరలోనే [ప్రాతః కాలపు 
పాగమంచులా అదృశ్యమవుతారు. ఆ పాగ మంచు 
నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై 
అ ఇశ్రాయేలీయులు కళ్త్లంలో ధాన్యపు పోత 

పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. 
ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలు వడి, 
గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు. 

“మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవా 
నైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మీరు మరో దేవు 
డెవరినీ ఎరుగరు. మిమ్మల్ని రక్షించినది నేనే. మీరు 
ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట (ప్రాంతంలో ఉన్న 
ప్పుడూ కూడా మీరు నాకు తెలుసు. ఇశ్రాయేలీయు 
లకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. 
వాళ్ళు కడుపులు నింపుకుని తృప్తిచందారు. వాళ్లు గర్వి 
షల నన్ను మరచారు! 

అందుకే నేను వాళ్ల పాలిటికి సింహంలాగ 
ఉంటాను. దారిప్రక్కన పొంచివున్న చిరుత పులిలాగా 
ఉంటాను. తన కూనల్ని కోల్పోయిన ఎలుగు బంటి 
లాగ నేను వాళ్లపై న దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు 


హోషేయ 13:9-14:9 


చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే 
ఒక క్ఫూర మృగంలాగ ఉంటాను” 


దేవుని కోపంనుంచి ఇశ్రాయేలును ఎవరూ కాపాడలేక 
పోవుట 

ఇశ్రాయేలూ, నేను నీకు సహాయం చేశాను. కానీ, 
నాకు నీవు ఎదురు తిరిగావు. అందుకు, నిన్ను నేని 
ప్పుడు నాశనం చేస్తాను. నీ రాజు ఎక్కడున్నాడు? 
నీ నగరాలన్నింటిలోనూ అతను నిన్ను రక్షించలేడు! 
నీ న్యాయాధిపతులు ఎక్కడి నీవొకప్పుడు “నాకొక 
రాజునీ, కొందరు నాయకుల్నీ ఇవ్వండి" అని అడిగావు. 
"నాకు కోపం వచ్చి, నేను నీకొక రాజును ఇచ్చాను. 
నా కోపం మితిమీరినప్పుడు నేనా రాజుని వెనక్కి 
తీసేసుకున్నాను. 


12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయ 
త్నించాడు. తన పాపాలు గుప్తంగా ఉన్నాయను 
కున్నాడు. (కాని, అతను శిక్షింపబడతాడు.) 

5 అతని శిక్ష ఎలా ఉంటుందంటే. స్తే స్త్రీప్రసవ బాధలా 
ఉంటుంది; అతను వివేకి అయిన పుత్రుడుగా 
ఉండడు. అతని పుట్టుకకి సమయం ఆసన్నమ 
వుతుంది, కాని అతను బతికి బయటపడడు. 

14 “నేను వాళత్తనా సమాధినుంచి కాపాడుతాను! నేను 
వాళ్లని మృత్యుముఖంనుంచి కాపాడుతాను! 
మరణమా, నీ వ్యాధులు ఎక్కడున్నాయి? 
సమాధీ, నీ శక్తి ఎక్కడ? నేను పగ సాధించాలని 
చూడటం లేదు! 

5 ఇశ్రాయేలు తన సోదరుల మధ్య పెరుగుతాడు. 
కాని, శక్తివంతమైన తూర్చుగాలి వీస్తుంది. 
యెహోవా గాలి ఎడారినుంచి వన్తుంది. 
అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది. 
అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది. (ఇశ్రాయేలు) 
సంపదలో విలువైన వాటన్నింటినీ గాఠి ఎగరే 
సుకుపోతుంది. 

15 షోమోను శిక్షింపబడాలి. ఎందుకంటే, అది తన 
దేవునికి వ్యతిరేకమైంది. ఇశ్రాయేలీయులు కత్తు 
లతో చంపబడతారు. వాళ్ల పిల్లలు తునాతునకలు 
చేయబడతారు. వాళ్ల గర్భిణీస్త్రీ ల కడుపులు 
చీల్చబడతాయి.” 


యహోవా వద్దకు పునరాగమనమగుట 

ఇశ్రాయేలూ, స్వ పడిపోయి దేవునికి విరోధ 
lA. పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన 
యెహోవా వద్దకు తిరిగిరమ్ము. 2న్సీవు చెప్పబోయే 


1012 


విషయాల గురించి ఆలోచించుము. 
వద్దకు తిరిగిరమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము, 


“మా పాపాన్ని తీసివేయుము. మా మంచి పను 
లను అంగీకరించుము. మా పెదవులనుండి 
స్తుతిని సమర్పిస్తాము. 


3 “అష్టూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధ 
గుర్రాలపై న స్వారీ చేయము. మేము మా స్వహా 
స్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల 
“ఇది మా దేవుడు అని అనము. ఎందుకంటే, 
అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.” 


యెహోవా ఇశ్రాయేలును క్ష నవింంచులు 
అందుకు యెహోవా ఇలా అంటాడు: “నా కోపం 
చల్లారింది, కనుక, నన్ను వీడి పోయినందుకు 
నేను వాళ్లని క్షమిస్తాను. నేను వాళ్లని ధారాళంగా 
ప్రేమిస్తాను. 

౨ నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను. 
ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు. 
అతడు లెబానోను, దేవదారు వృక్షంలాగా వేరు 
తన్ని దృఢంగా నిలుస్తాడు. 

6 అతని శాఖలు విస్తరిస్తాయి, అతను అందమెన 
దేవదారు వృక్షంలాగ ఉంటాడు. అతను లెబానోను 
లోని దేవదారు చెట్టు వెలువరించే సువాసనలాగ 
ఉంటాడు. 

7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవి 
స్తారు. గోధుమ కంకుల్లాగ పెరుగుతారు. ద్రాక్షా 
తీగల్గాగ పుష్పించి ఫలిస్తారు. వారు లెబానోను 
'ద్రాక్షారసం వలె ఉంటారు.” 


4 





విగ్రహాల విషయంలో ఇశ్రాయేలుకు యెహోవా 
హెచ్చరిక 
8 “ఎ ఫాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత 
మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది 
థి 
నేనే. నిన్ను కాపాడేది నేనే. నేను నిరంతరం 
పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.” 


చివరి సలహా 
వివేకవంతుడు ఈ విషయాలు (గ్రహిస్తాడు. 
చురుకై నవాడు ఈ విషయాలు నేర్చుకోవారి. 
యెహోవా మార్గాలు సరై నవి. మంచివాళ్లు వాటి 
ద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చని 
పోతారు. 


యహోవా 


1013 


యోవేలు 


మిడుతలు పంటలను పాడుచేయుట 
క. కుమారుడై న యోవేలు ఈ సందే 
శాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు: 


2 నాయకులారా, ఈ సందేశం వినండి! దేశంలో 
నివసించే మనుష్యులారా, మీరందరూ నా మాట 
వినండి. మీ జీవితకాలంలో ఇలాంటిది ఏదెనా 
ఇదివరకు జరిగిందా? లేదు! మీ తండ్రుల 
కాలంలో ఇలాంటిది ఏదెనా జరిగిందా? లేదు! 

3 ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో 
చెపుతారు. మీ పిల్లలు వారి పిల్లలతో చెపుతారు. 
మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత 
తరమువారితో చెపుతారు. 

* కోత మిడుతలు విడిచిపెట్టిన దానిని దండు మిడు 
తలు తినేస్తాయి. దండు మిడుతలు విడిచిపెట్టిన 
దానిని దూకుడు మిడుతలు తినేస్తాయి. దూకుడు 
మిడుతలు విడిచిపెట్టిన దానిని వినాశ మిడుతలు 
తినేశాయి! 


మిడుతలు వచ్చుట 
5 మద్యపాన మత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షా 
మద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే 
మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపోయింది. ఆ ద్రాక్షా 
మద్యం మరో గుక్కెడు మీకు దొరకదు. 
6 నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒక 
పెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ 
శక్యంకానంత మంది నైనికులు ఉన్నారు. ఆ 
మిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా 
చీల్చివేయగలవు! అది వారికి సింహపు కోరలు 
ఉన్నట్టుగా ఉంటుంది. 
నా ద్రాక్షావలప్లైల నుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ 
ఆ “మిడుతలు తినేస్తాయి! అవి నా అంజూరపు 
చెట్లను నాశనం చేస్తాయి. మిడుతలు నా చెట్ల 
బెరడును తినస్తాయి. కొమ్మలు తెల్లబారి 
పోతాయి. చెట్టు నాశనం చేయబడతాయి. 





ప్రజలు దుఃఖించులు 
8 పెళ్లికి సిద్ధంగా ఉండి తనకు కాబోయే భర్త 
అప్పుడే చంపివేయబడిన ఒక యువతిలా 
ఏడ్వండి. 


9 యాజకులారా! యెహోవా సేవకులారా! 
ఏడ్వండి. ఎందుకంటే యెహోవా ఆలయంలో 
ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు. 

10 సాలాలు పాడు చేయబడ్డాయి. చివరికి నేల 
కూడా విలపిస్తుంది. ఎందుకనగా ధాన్యం పాడై 
పోయింది. కొత్త ద్రాక్సారసం ఎండిపోయింది. 
ఒలీవ నూనె ఇకలేదు. 

+ _రెతులారా విచారించండి! ద్రాక్షాతోట _రెతులారా 

గట్టిగా ఏడ్వండి. గోధుమ, బారీ కోసం “వెడ్వండి! 
ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది. 
2 దాకా వల్లులు ఎండి పోయాయి. “అంజూరపు 
చస్తోంది. దానిమ్మ చెట్టు, ఖర్జూరపు చెట్టు, 
ఆపిల్‌ చెట్టు, పొలములోని చెట్టు అన్నీ ఎండి 
పోయాయి. ప్రజల్లో సంతోషం చచ్చింది. 

3 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు 
ధరించి గట్టిగా ఏడ్వండి. బలిపీఠపు సేవకులారా, 
గట్టిగా ఏడ్వండి. నా దేవుని సేవకులారా, మీరు 
మీ విచార సూచక వస్తాలతోనే నిద్రపోతారు. 
ఎందుకంటే దేవుని ఆలయంలో ధాన్యార్పణం, 
పానీయార్పణం ఇకమీదట ఉండవు. 


మిడుతల భయంకర నాశనం 

ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం 
ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమా 
వేశం కోసం ప్రజల్ని పిలువుము. దేశంలో నివసిస్తున్న 
నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీ దేవు 
డైన యెహోవా ఆలయానికి వారిని తీసుకొని వచ్చి 
యొ హోవాకు ప్రార్థించండి. 

దుః *ఖపడండి! ఎందుకంటే యెహోవా ప్రత్యేక 
దినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తి 
మంతుడై న దేవుని దగ్గర నుండి శిక్ష ఒక దాడిలా 
వస్తుంది. మన ఆహారం పోయింది. మన దేవుని 
ఆలయం నుండి ఆనందం, సంతోషం పోయాయి. 
గవునం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు 
ఎండిపోయి చచ్చి మట్టిలో పడివున్నాయి. మన 
మొక్కలు ఎండిపోయి చచ్చిపోయాయి. మన 
కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి. 

'ోజంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. 
పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. 


యోవేలు 1:19-2:17 1014 


అవి మేసేందుకు గడ్డి లేదు. గారెలు చస్తున్నాయి. 
19యెొహోవా, సహాయంకోసం నీకు నేను మొరపెడు 
తున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా 
మార్చేసింది. పొలంలోని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చి 
వేశాయి. *ఏఅడవి జంతువులకు కూడ నీ సహాయం 
కావాలి. కాలువలు ఎండిపోయాయి, నీళ్ళు లేవు! మా 
పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది. 


రాబోతున్న యహోవా దినం 
న. బూర ఊదండి. నా పవిత్ర 
పర్వతం మీద హెచ్చరికగా కేకవేయండి. 
దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణు 
కుదురు గాక. యెహోవా ప్రత్యేకదినం వస్తుంది. 
యెహోవా ప్రత్యేక దినం సమీపంగా ఉంది. 

? అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది. అది అంధ 
కారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. 
సూర్యోదయాన సెన్యం పర్వతాలలో నిండి 
ఉండటం నీవు చూస్తావు. అది మహాశక్తిగల 
సెన్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది 
ఏదీ, ఎన్నడూ ఉండలేదు. మరియు ఇలాంటిది 
ఏదీ, ఎన్నటికీ మరోసారి ఉండదు. 

న్స మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం 
చేస్తుంది. వారి ఎదుట దేశం ఏదెను వనంలా 
ఉంది. వారి వెనుక దేశం ఖాళి ఎడారిలా ఉంది. 
ఏదీ వారినుండి తప్పించుకోలేదు. 

4 వారు గుర్రాల్డా కనబడతారు. యుద్ద గుర్రాల్డా 
వారు పరుగెత్తుతారు. 

౨ వారి మాట వినండి. అది పర్వతాలమీద రథాలు 
పరుగులెత్తిన ధ్వనిలా ఉంది. అది పొట్టును కాల్చి 
వేస్తోన్న అగ్నిజ్వాలల శబ్దంలా ఉంది. వారు శక్తిగల 
ఒక జనం. వారు యుద్దానికి సిద్ధంగా ఉన్నారు. 

రక సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణుకు 
తారు. వారి ముఖాలు భయంతో తెల్లబడి 
పోతాయి. 

7౪ సెనికులు వేగంగా పరుగెత్తుతారు. ఆ సెనికులు 
గోడలు ఎక్కుతారు. ప్రతి సె, సెనికుడూ 4 తిన్నగా 
ముందుకు దూసుకొనిపోతాడు. వారు వారి 
మార్గంనుండి తప్పుకోరు. 

8 వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు. 
ప్రతి సెనికుడూ తన సొంత దారిలో నడుస్తాడు. 
ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన 
వారుముందుకు వెళ్లిపోతూనే ఉంటారు. 

వారు పట్టణానికి పరుగెత్తుతారు. వారు త్వరగాగోడ 
ఎక్కుతారు. వారు ఇండ్రలోనికి ఎక్కిపోతారు. 
వారు ఒక దొంగలా కిటికీల్లో నుండి ప్రవేశిస్తారు. 

10 వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి. 
సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. 


మరియు నక్షత్రాలు 'వ్రకాశించటం మాని 
వేస్తాయి. 

"యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు. 
ఆయన విడిది చాలా విశాలమై 'ంది. ఆ సెన్యం 
ఆయన ఆదేశాలకు లోబడుతుంది. ఆ సెన్యం 
చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక 
గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు 
చేయలేడు. 


ప్రజలు మార్పు చబాందాలనసి యహోవా చెప్పుట 

2 ఇది యెహోవా సందేశం: “ఇప్పుడు మీ పూర్ణ 
హృదయంతో నా దగ్గరకు తిరిగిరండి. మీరు 
చెడ్డ పనులు చేసారు. ఏడువండి, ఏడువండి. 
భోజనం ఏమీ తినకండి. 

13 మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపు 

కోండి.” మీ దేవుడెన యెహోవా దగ్గరకు తిరిగి 
రండి. ఆయన దయ, జాలిగలవాడు. ఆయన 
త్వరగా కోపపడడు. ఆయనకు ఎంతో (పేమ 
ఉంది. ఒకవేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విష 
యంలో ఆయన తన మనస్సు మార్చు 
కొంటాడేమో. 
* ఒకవేళ యహూవా తన మనస్సు మార్చుకొంటా 
డేమో ఎవరికి తెలుసు. మరియు ఒకవేళ ఆయన 
తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి 
పెడతాడేమో. అప్పుడు నీవు నీ యెహోవా 
దేవునికి ధాన్యార్చణం పానీయార్చణలు అర్చించ 
వచ్చు. 


యెహోవాను ప్రార్థించు 

5 సీయోనులో బూర ఊదండి. ఒక ప్రత్యేక సమా 
వేశం ఏర్పాటు చేయండి. ఒక ప్రత్యేక ఉపవాస 
సమయం ఏర్పాటు చేయండి. 

15 ప్రజలను సమావేశం చేయండి. ఒక ప్రత్యేక 
సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దవాళ్లను సమా 
వేశపరచండి. చిన్న పిల్లలను, తల్టుల స్తనములను 
ఇంకా కుడిచే చిన్న శిశువులను స సహితం సమావేశ 
పరచండి. పెండ కుమార్తెను, ఆమె పెండ్లి కుమా 
రున్ని వారి పడక గది నుండి బయటకు 
రప్పించండి. 

7 యాజకులను, యెహోవా సేవకులను మండ 
పానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి. ఆ 
రకిరందర్తూ ఈ విషయాలు చెప్పాలి: 

“యహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజ 
లను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలను గూర్చి 
ఇతరులను హేళన చేయనియ్యకు. ఇతర 
దేశాల్లోని ప్రజలు నవ్వుతూ “వారి దేవుడు 
ఎక్కడ?” అని చెప్పనియ్యకు. 


యహోవా దేశాన్ని మరల ఇచ్చివేస్తాడు 

8 అప్పుడు యెహోవా ఈ దేశాన్ని గూర్చి ఉద్వేగ 
పడ్డాడు. తన ప్రజల విషయం ఆయన విచార 
పడ్డాడు. 

1 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు. 
ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షా 
రసం, నూనె పంపిస్తాను. అవి మీకు సమృద్ధిగా 
ఉంటాయి. రాజ్యాల మధ్య నేను మిమ్మల్ని 
ఇంకెంత మాత్రం అవమానించను. 

20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి 
వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు 
వెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు 
తూర్పు సము దానికి వెళ్తారు. మరి కొందరు 
పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత 
భయంకరమై న పనులు చేశారు. కాని వారు చచ్చి 
కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయం 
కరమైన కంపు కొడుతుంది!” 


దేశం మరల కొత్తదిగా చేయబడుతుంది 

21 దేశమా, భయపడకు. సంతోషించి ఆనందంతో 
నిండీ ఉండు. ఎందుకంటే యెహోవా గొప్ప 
కార్యాలు చేస్తాడు. 

2 పొలంలోని పశువులారా, భయపడవద్దు. అర 
ణ్యపు బీళ్ళు మరలా గడ్డి మొలిపిస్తాయి. చెట్ల 
ఫలాలు ఫలిస్తాయి. అంజూరపు చెట్టు, మరియు 
దాక్షావబ్లలు మరిన్ని ఫలాలు ఫలిస్తాయి. 

23 కనుక సీయోను ప్రజలారా, సంతోషించండి. 
మీ యెహోవా దేవునియందు ఆనందంగా 
ఉండండి. ఎందుకంటే ఆయన తన మంచి 
తనాన్ని చూపి వర్షం కురిపిస్తాడు. ఇదివరకటివలె 
ఆయన మీకు ముందటి వర్ణాలు కడపటి వర్షాలు 
కురిపిస్తాడు. 

2* మరియు కళ్ళాలు గోధుమలతో నిండిపోయి 
ఉంటాయి. [క్రొత్త ద్రాక్షారసం మరియు ఒలీవ 
నూనె సీసాలలో పార్గిపోతూంటాయి. 

౫ “రేనే యె హోవాను. నా సైన్యాన్ని మీకు విరో 
ధంగా పంపించాను. ఆ దండు మిడుతలు, ఆ 
దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు 
మరియు ఆ కోత మిడుతలు మీ వాటిని తిని 
వేశాయి. కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల 
నంవత్సరాలన్నింటికీ తిరిగి మీకం నేను 
చెల్లిస్తాను. 

26 అప్పుడు మీకు తినేందుకు నమృద్దిగా 
ఉంటుంది. మీరు తృప్తిగా ఉంటారు. మీ 
యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు. 
మీకోసం ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నా 
ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు. 


1015 


యోవేలు 2:18-3:4 


27 ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని 
మీరు తెలుసుకొంటారు. మీ దేవుడనెన యెహో 
వాను నేనే అని మీరు తెలుసుకొంటారు. మరో 
దేవుడు ఎవ్వరూ లేరు. నా ప్రజలు తిరిగి 
ఎన్నడూ సిగ్గుపడరు.” 


యెహోవా ప్రజలందరికీ తన ఆత్మను ఇస్తానని 
వాగ్దానం చేయటం 

25 “దీని తరువాత ప్రజలందరి మీద నా ఆత్మను 
కుమ్మరిస్తాను (ఇస్తాను). మీ కుమారులు, మీ 
కుమార్తెలు ప్రవచిస్తారు. మీ ముసలివాళ్లు కలలు 
కంటారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. 

29 ఆ సమయంలో నా సేవకుల మీద, సేవకు 
రాండ్ర మీద కూడ నా ఆత్మను కుమ్మరిస్తాను 
(ఇస్తాను). 

30 ఆకాశంలోను, భూమిమీదను ఆశ్చర్యకార్యాలు 
నేను చూపిస్తాను. రక్తం, అగ్ని, దట్టమై న పొగ 
ఉంటాయి. 

3 సూర్యుడు చీకటిగా మార్చబడతాడు. చంద్రుడు 
రక్తంగా మార్చబడతాడు. అప్పుడు యెహోవా 
యొక్క మహా భయంకర దినం వస్తుంది! 
అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ 
వ్యక్తి అయినా సరే రక్షింపబడతాడు. సీయోను 
కొండమీద యెరూషలేములో రక్షింపబడిన 
మనుష్యులు ఉంటారు. ఇది సరిగ్గా యె హూవా 
చెప్పినష్టు జరుగుతుంది. మిగిలిన వారిలో 
యెహోవా పిలిచిన వారు ఉంటారు. 


32 


యూదా శత్రువులకు గ్రిక్ష క్ష తప్పదని యెహోవా 

చెప్పటం 

“ఆ రోజుల్లొ, ఆ సమయంలో యూదాను, 

యెరూషలేమును నేను తిరిగి తీసికొని వస్తాను. 
*రాజ్యాలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. 
ఈ రాజ్యాలన్నింటిని క్రిందికి యెహోషాపాతు లోయ 
లోకి నేను తీసుకొని వస్తాను. అక్కడ వారికి నేను 
తీర్చు చెప్తాను. ఆ రాజ్యాలు నా ఇశ్రాయేలు ప్రజలను 
చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా 
వారు వారిని బలవంత పెల్టూరు. కనుక ఆ రాజ్యాలను 
శిక్షిస్తాను. ఆ రాజ్యాలు నా దేశాన్ని విభజించేశాయి. 
వా ప్రజల కోసం వారు చీట్లు వేసి కొన్నారు. ఒక 
వేశ్యను కొనేందుకు వారు ఒక బాలుని అమ్ముకొన్నారు. 
మరియు తాగడానికి ద్రాక్షా మద్యం కొనేందుకు వారు 
ఒక బాలికను అమ్ముకొన్నారు. 

*తూరూ! నీదోనూ! ఫిలిప్తీలోని అన్ని 
(ప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదెనా 
చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను 
శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను 


యోవేలు 3:5-21 


మిమ్మల్ని శిక్షిస్తాను. *నా వెండి, బంగారం మీరు 
తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని 
మీమీ ఆలయాల్లో పెట్టుకొన్నారు. 

కోయూదా, యెరూషలేము ప్రజలను మీరు (గీకు 
వాళ్లకు అమ్మేశారు. ఆ విధంగా మీరు వారిని దేశానికి 
దూరంగా తీసికొని వెళ్తగలిగారు. "మీరు నా ప్రజలను 
అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని 
వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసిన 
దానికి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. *మీ కుమారులను, 
కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. 
అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము 
ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా 
చెప్పాడు. 


యుద్దానికి సిద్దపడండి 

' రాజ్యాలలో దీనిని ప్రకటించండి: యుద్దానికి సిద్ధ 
పడండి! బలాఢ్యులను మేల్కొలపండి! యుద్ధ 
వీరులందరినీ దగ్గరగా రానివ్వండి, వారిని రాని 
వ్వండి! 

10 మీ నాగటి రేకులను చెడగొట్టి కత్తులు చేయండి. 
మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. 
బలహీనుడ్ని కూడ “నేను బలాఢ్యుడను” అని 
చెప్పనీయండి. 





సకల రాజ్యాల్లారా, త్వరపడండి! ఆ స్థలానికి 

కూడి రండి! యెహోవా, బలమై న న్స్‌ సెనికు 

లను తీసికొని రమ్ము. 

? రాజ్యాల్దారా మేల్కొనండి. యెహోషాపాతు 
లోయలోనికి రండి. చుట్టు పక్కల రాజ్యాల 
న్నింటికీ తీర్చు చెప్పేందుకు అక్కడ నేను 
కూర్చుంటాను. 

13 పంట సిద్ధంగా ఉంది గనుక కొడవలి పట్టుకొని 

రండి. రండి, రానా గానుగ నిండిపోయింది గనుక 

ద్రాక్షొపండ్ల మీద నడవండి. వారి దుర్మార్గం చాలా 
ఉంది గనుక పీపాలు నిండిపోయి పారిపోతాయి. 


1016 


'*# తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు 
ఉన్నారు. యెహోవా ప్రత్యేక దినం తీర్మాన 
లోయకు సమీపంగా ఉంది. 

5 సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. నక్ష 
తాలు ప్రకాశించడం మానివేస్తాయి. 

15 యెహోవా దేవుడు సీయోనులో నుండి కేక 
వేస్తాడు. యెరూషలేము నుండి ఆయన కేక 
వేస్తాడు. మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి. 
కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమ 
స్థానం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమ 
స్థానంగా ఉంటాడు. 

"“మీ యహోవా దేవుడను నేనే అని అప్పుడు 
మీరు తెలుసుకొంటారు. నా పవిత్ర పర్వతమైన 
సీయోనులో నేను నివసిస్తాను. యెరూషలేము 
పవిత్రం అవుతుంది. పరాయివారు ఆ పట్టణంలో 
నుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.” 





యూదాకు కొత్త జీవితం వాగ్దానం చేయబడుట 

15 “ఆ రోజున పర్వతాల నుండి తియ్యటి ద్రాక్షా 
రసం కారుతుంది. కొండల్లో పాలు, తేనెలు 
ప్రవహిస్తాయి. మరియు యూదాలోని ఖాళీ నదు 
లన్నిటిలో నీళ్లు ప్రవహిస్తాయి. యెహోవా ఆల 
యంలోనుండీ ఒక నీటి ఊట చిమ్ముతుంది. 
అది షిత్తీము లోయకు నీళ్లు ఇస్తుంది. 

19 ఈజిస్ట్ర ఖాళీ అవుతుంది. ఎదోము ఖాలీ అరణ్యం 
అవుతుంది. ఎందుకంటే యూదా (ప్రజలపట్ల 
వారు కరంగా ఉన్నారు. వారి దేశంలోని నిర్జోష 
(ప్రజలను వారు చంపివేశారు. 

20 కాని యూదాలో మనుష్యులు ఎల్లప్పుడూ నివసి 

స్తారు. అనేక తరాల వరకు యెరూషలేములో 

మనుష్యులు నివసిస్తారు. 

ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను 

చంపేశారు. కనుక ఆ ప్రజలను నేను నిజంగా 

శిక్షి స్తాను!” యెహోవా దేవుడు సీయోనులో 
నివసిస్తాడు. 


21 


1017 


ఆమోసు 


ఉపోద్దాతం 

ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరా 

నికి చెందిన ఒక గొర్రైల కాపరి. ఉజ్జీయా 
యూదాకు రాజుగాను, యెహూయాపఘు కుమారుడు 
యరొబాము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో 
ఆమోసు ఇశ్రాయేలును గూర్చి దర్శనాలు చూశాడు. 
ఇది భూకంపం రావటానికి రెండు నంవత్సరాల 
ముందటి విషయం. 


సిరియాకు శిక్ష 
2 ల 


కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో 
రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. 
సిరియా ప్రజలు ఓడింపబడతారు. ప్రజలు వారిని 
కీరు దేశానికి తీసుకుపోతారు.” యెహోవా ఆ విష 
యాలు చెప్పాడు. 


ఫిలిప్తీయులకు శిక్ష 
యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజాో ప్రజలు 
చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా 
శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ 








ఆమోసు ఇలా అన్నాడు: యెహోవా సీయో 
నులో సింహంలా గర్జిస్తాడు. ఆయన గంభీర 
స్వరం యెరూషలేము నుండి గర్జిస్తుంది. 
గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండి 
పోతాయి. కర్మెలు పర్వతం* సి హితం ఎండి 
పోతుంది. 


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 


చెరబట్టి, వారిని ఎదోముకు* బానిసలుగా పంపారు. 
కావున గాజా (ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. 
గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది. 
మరియు నేను అష్టోదులో సింహాసనం పె కూర్చున్న 
వానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో్‌ రాజదండం 
ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను 
ఎక్రోను* ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న 
ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు.” దేవుడైన 





“దమస్కు* (ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను 
వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే వారు గిలా 
దును ధాన్యం రాలగొప్టే ఇనుప కడ్డీలతో నలుగ 
గొట్టారు. “కావున హజాయేలు* ఇంటిలో (సిరియా) 
నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్లదదు* ఉన్నత 
బురుజులను నాశనం చేస్తుంది. 

వోదమస్కు ద్వారాల మీద ఉన్న బలమైన కడ్డీలను 
విరుగగొడతాను ఆవెను లోయలో సింహాసనంపై 





కర్మెలు పర్వతం ఇది ఇశ్రాయేలులో ఉన్న పర్వతం. దీనికి 
“దేవుని ద్రాక్షాతోట” అని అర్థం. అనగా ఇది మిక్కిలి సారవంత 
మెన కొండ అని భావం. 


దమస్కు (డెమాస్కస్‌) ఇది సిరియా రాజధాని. 


గిలాదు మనష్షే వంశీయులు కొందరు నివసించిన ప్రాంతం. 
చూడండి సంఖ్యా. 26:29. 


హజాయేలు సిరియా రాజు. తాను రాజు కావటానికి బెన్ల 
దదును చంపాడు. 


బెన్లదదు ఇతడు సిరియా రాజై న హజాయేలు కుమారుడు. 
ఇతని చేరు, హజాయేలు చేత చంపబడిన వాని పేరు (బెన్ల 
దదు ఒకటే. 


యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


ఫెసీషియా (సీకే) వారికి శిక్ష 

యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
“తూరు” ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని 
నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ 
ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు 
పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలు) చేసుకొన్న 
ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు. !అందువల్ల 
తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. 
తూరులో ఎత్తయిన బురుజులను ఆ అగ్ని నాశనం 
చేస్తుంది.” 





గాజా ఇది ఫిలిష్తీయుల ఒక ముఖ్యనగరం. 

ఎదోము ఇశ్రాయేలుకు ఆగ్నేయంగా ఉన్న రాజ్యం. 
అష్టోదు అనేది ఫిలిష్తీయుల ముఖ్యనగరం. 
అష్మైలోను ఫిలిష్తీయుల ముఖ్యనగరం. 

ఎక్రోను ఫిలిష్తీయుల ముఖ్యనగరం. 

తూరు ఫెనీషియాకు (ఫెనీకే తూరు ముఖ్య పట్టణం. 


ఆమోసు 1:11-2:13 


ఎదోమీయులకు శిక్ష 

"యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
“ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను 
నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి 
పట్టి తన సోదరుని (ఇశ్రాయేలు) వెంటాడాడు. 
ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా 
కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయే 
లును చీల్చి చెండాడాడు. “కావున తేమానులో* 
నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొప్రోలో 
ఉన్నతమై న బురుజులను నాశనం చేస్తుంది.” 


అమ్మోనీయులకు శిక్ష 

“యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
“అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని 
నిశ్చయంగా గిక్షిస్తాను. ఎందువల్హనంటే వారు గిలాదులో 
గరి లో స్త్రీలను చంపారు. ఆ (ప్రాంతాన్ని కలుపుకొని 
తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు 
ఈ పని చేశారు. కావున రబ్బా* గోడమీద నేను 
అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమై న 
బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి 
వచ్చినట్టు వారికి కష్టాలు వస్తాయి. 1 అప్పుడు వారి 
రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి 
చెరపట్టబడతారు.” యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 


మోయాబుకు శిక్ష 

యిహూవా ఈ విషయాలు చెపుతున్నాడు: 

“మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను 
వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము 
రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబు 
వారు కాల్చివేశారు. *కావున మోయాబులో నేను అగ్నిని 
రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు” ఉన్నత బురుజు 
అను నాశనం చేస్తుంది. భయంకరమై న అరుపులు, 
బూర నాదాలు వినబడతాయి. మోయాబు చని 
పోతాడు. *అలా నేను మోయాబు రాజులను నిర్మూలి 
స్తాను. మరియు మోయాబు నాయకు లందరినీ నేను 
చంపివేస్తాను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


యూదాకు శిక్ష 
*యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా వారు 
చెసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా 








తేమాను ఎదోము దేశంలో ఉత్తర భాగానగల ఒక నగరం. 
బొ(స్రా ఎదోము రాజ్యంలో దక్షిణ భాగానగల ఒక నగరం. 
రబ్బా అమ్మోనీయుల రాజధాని. 

'కరీయోతు మోయాబులో ఒక నగరం. 


1018 


శిక్షిస్తాను. ఎందుకంటే, వారు యెహోవా ఆజ్ఞలను 
పాటించ నిరాకరించారు. వారాయన ఆజ్ఞలను స్వీక 
రించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. 
ఆ అబద్దాలే యూదా ప్రజలను దేవుని అనుసరించ 
కుండా వేశాయి. కావున యూదాలో అగ్నిని పుట్టి 
స్తాను. ఆ అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురు 
జులను నాశనం చేస్తుంది.” 


ఇశ్రాయేలుకు శిక్ష 

యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలు 
వారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా 
శిక్షిస్తాను. ఎందుకంటే స్వల్పమై న వెండికొరకు వారు 
మంచివారిని, అమాయక్తులెన ప్రజలను అమ్మివేశారు. 
వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మి 
వేశారు. "పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, 
వార్తిపె తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు 
ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్రీతో 
సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు. 
కేద్ర ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాల 
ముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుం 
టారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి 
దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ 
రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు 
తమ దేవుని ఆలయంలో తాగటానికి (ద్రాక్షా మద్యం 
కొనడానికి వినియోగిస్తారు. 

కాని అమోరీయులను* వారి ముందర నాశనం 
చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత 
ఎత్తయిన వారు. వారు సింధూర వృక్షమంత బలంగల 
వారు. కాని, పెన వాటి పండ్లను, కింద వాటి వేళ్లను 
నేను నాశనం చేశాను. 10 కజిస్టు దేశం నుండి మిమ్మల్ని |. 
తీసుకొని వచ్చినది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు 
ఆ(క్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికె 
నలభ్లె సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. 
మీ కుమారులలో కొంత మందిని నేను ప్రవక్తలుగా 
చేశాను. మీ యువకులలో కొంత మందిని నాజీరులుగా 
నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా ఇది నిజం.” 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కాని 
నాజీరులు* ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని 
మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు. 
గొమీరు నాకు పెద్ద భారమై నారు. అధికమై న గడ్డివేసిన 





అమోరీయులు ఇశ్రాయేలీయులు రాక ముందు కనానులో 
నివసించిన ఒక ప్రజ. ఇశ్రాయేలీయులను మోషే ఎడారిలో 
నడిపిస్తూ ఉండగా వారిని భయపెట్టినది వీరే. చూడండి 
సంఖ్యా. ద. 


నాజీరు దేవునికి వాగ్దానం చేయబడిన వ్యక్తి. హెబ్రీ భాషలో 
దీనికి, “ప్రత్యేకించబడు' అని అర్థం. 


1019 


బండిలా నేను చాలా కిందకి వంగిపోయాను. '*ఎవ్వరూ 
తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడెనా 
తప్పించుకోలేడు. బల వంతులు బలంగా లేరు. సెని 
కులు తమను తాము రక్షించుకోలేరు. 1విల్లంబులు, 
బాణాలు చేతబట్టిన వారు' బ్రతకరు. వేగంగా * పరుగిడ 
గలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు 
(ప్రాణాలతో తప్పించుకోలేరు. "ఆ సమయంలో 
మిక్కిలి బలవంత్తులెన సైనికులు సహితం పారిపోతారు. 
వారు బట్టలు వేనుకొనటానికి కూడా సమయం 
తీసుకోరు” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


ఇశ్రాయేలుకు హెచ్చరిక 

3 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! 

ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. ఈజిప్టు నుండి ఆయన తీసు 
కొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే 
ఈ వర్తమానం. “భూమి మీద అనేక వంశాలున్నాయి. 
కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా 
ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు 
చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నను మిమ్మల్ని 
శిక్షిస్తాను.” 


ఇశ్రాయేలు శిక్షకు కారణం 

అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవ 
లేరు. *అడవిలో వున్న సింహం ఒక జంతువును పట్టు 
కున్న తరువాతనే గర్దిస్తుంది. తన గుహలో వున్న ఒక 
యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే, అది ఏదో ఒక 
దానిని పట్టుకున దని అర్థం. స్‌బోనులో ఆహారం లేక 
పోతే ఒక "పక్షి ఆ బోమీలోకి ఎగిరిరాదు. బోను 
మూనుకుపోతే, అది అందులో చిక్కుతుంది. 
6హైచ్చరిక చేసే బూరనాదం వినబడితే (ప్రజలు 
భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదెనా ముప్పు 
వాటిల్లిందంటి, దానిని యెహోవాయే కలుగ జేసినట్టు. 
7నా ప్రభువెన యెహోవా ఏదెనా చేయటానికి నిర 
యించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు 
ఆయన తన పథకాలను తన సేవక్షులైన ప్రవక్తలకు 
తెలియజేస్తాడు. ఒక సింహం గర్జిస్తే స ప్రజలు భయ 
పడతారు. యెహోవా మాట్లాడితే, (ప్రవక్తలు దానిని 
ప్రవచిస్తారు. 

9-10ఆసైదు, ఈజిప్టలలో ఉన్న ఎత్తయిన బురు 
జులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు 
సమరయ (షో[మోను) పర్వతాల మీదికి రండి. అక్కడ 
మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందు 
కంటే, సవ్యమె న జీవితం ఎలా “డపాలో ఆ ప్రజలకు 
తెలియదు. సాటి ప్రజలపట్లు వారు క్రూరంగా వ్యవహ 
రించారు. అన్యజనుల నుండి వారు వస్తువులను 
తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. 








ఆమోసు 2:14-4:3 


యుద్దంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు 
నిండివున్నాయి.” 

కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశం 
మీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని 
హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన 
వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.” 

యెహోవా ఇది చెపుతున్నాడు: 





“ఒక సింహం ఒక గొ(ర్రెపిల్ల మీద పడవచ్చు. 
ఆ గా(రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి 
రక్షించగలడు. సింహం నోటి నుండి అతడు 
రెండు కాళ్లను గాని, చెవిలో కొంత భాగాన్ని 
గాని బయటకు లాగవచ్చు. అదే మాదిరి, 
ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది 
రక్షింపబడరు. సమరయ (షోమోనులో 
నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం 
ఒక మూలను గాని, లేక తమ పాన్సులో 
ఒక గుడ్డముక్కను గాని రక్షించుకుంటారు.” 


నా ప్రభువును, దేవుడును, సర్వకక్తిమంతుడును 
అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: 
“యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను 
గూర్చి హెచ్చరించు. “ఇశ్రాయేలు పాపం చేసింది. 
వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులో 
వున్న బలిపీఠాలను కూడా నేను నాశనం చేస్తాను. 
బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద 
బడతాయి. శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలిపి 
నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయ 
బడతాయి. అనేక ఇండ్లు నాశనం చేయబడతాయి.” 
యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 


విలాసవంత్తులెన ప్రీలు 

సమరయ (షోమోను. కొండ మీద గల బాషాను 

ఆవుల్ణారా నేను చెపే ప్పేది వినండి. మీరు పేద 
ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు 
అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదెనా తీసికొని 
రండి!” అని మీరు మీ భర్తలకు చెపుతారు. 

2వా ప్రభుువెన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. 
మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా 
చెప్పాడు. శతు ప్రజలు మీకు కొంకెలు తగిలించి 
లాగుతారు. మీ పిల్లలను లాక్కుపోవటానికి చేపలు 


పష్టే గాలాలను ఉపయోగిస్తారు. *మీ నగరం నాశనం 


చేయబడుతుంది. మీ (స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ 





బాషాను ఆవులు అనగా సమరయలోని ఐశ్వర్యవంతులై న 
స్రీలు. బాషాను పెద్ద ఆవులకు, ఎద్దులకు ప్రసిద్ధి. ఇది 
యోర్డాను నదికి తూర్పున ఉన్నది. 


ఆమోసు 4:4-5:9 


కంతలగుండా నగరం నుండి బయటకు పోతారు. 
చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదకు విసరివేస్తారు. 
యెహోవా ఇది చెపుతున్నాడు: *బేతేలుకు వెళ్లి 
పాపం చేయండి! గిల్లాలుకు వెల్లి మరింత పాపం 
చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. 
మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి 
తీసికొని రండి. పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్చ 
ణగా ఇవ్వండి. స్వేచ్చార్చణల విషయం అందరికీ 
చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి 
ఇష్టపడతావు. కావున నీవు వెళ్లి వాటిని చేయి.” 
యెహోవా ఇది చెప్పాడు. 

రోనిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను 
చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ 
ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం 
ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు.” 
యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 

గానేను వర్ణాన్ని కూడా నిలుపు చేశాను. పెగా అది 
పంటు కోతకు మూడు నెలల ముందు సమయం. 
అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో 
వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా 
చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని 
దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లై పూర్తిగా ఎండి 
పోయింది. కావున రెండు మూడు నగరాల ప్రజలు 
తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని 
అక్కడ (ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. 
అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు.” 
యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 

ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడె 
పోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోట 
లను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, 
ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు 
మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు.” 
యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 

1% ఈజిప్టు విషయంలో చేసినట్టు నేను మీ మీదికి 
రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తు 
లతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకు 
న్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమ 
య్యేలా చేశాను. కాని” మీరు సహాయం కొరకు నా 
వద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు 
చెప్పాడు. సొదొమ, గొమొ(రా నగరాలను నేను 
నాశనం చేసినట్లు నను నిన్ను నాశనం చేశాను. ఆ 
నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో 
నుండి లాగబడి కాలిన కట్టలా మీరున్నారు. కాని మీరు 
సహాయంకొరకు నా వద్దకు రాలేదు.” యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు. 

“కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు 
కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, 


1020 


మీ దేవుని కలుసుకోటానికి సిద్దమవ్వు. 13నేనెవరిని? 


పర్వతాలను ఏర్పాటు చేసింది ననే. మీ మనస్సులను 


సృష్టించింది నేనే. ఎలా మాట్లాడాలో (ప్రజలకు 
నేర్చింది నేనే. సంధ్యవేళను చీకటేగా మార్చేద్‌ నేనే. 
భూమిసెగల పర్వతాలపె నేను నడుస్తాను. ఇట్టి నేను 
ఎవరిన స సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు 
యెహోవా.” 


౨ 


2 ఇశ్రాయేలు కన్యక పతనమయింది. అమె ఇక 
లేవలేదు. మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి 
వేయబడింది. ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు. 


ఇశ్రాయేలు కొరకు విషాద గీతిక 
ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ 
విలాపగీతం మిమ్మల్ని గురించినదే. 


నా ప్రభువెన యెహోవా ఈ విషయాలు చెపు 
తున్నాడు: 


“వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్లే 
అధికారులు కేవలం వందమంది మనుష్యు 
లతో తిరిగి వస్తారు. వందమంది సెనికు 
లతో నగరం వదిలి వెళ్తే అధికారులు కేవలం 
పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.” 


తన వద్దకు తిరిగి రమ్మని ఇశ్రాయేలును యెహోవా 
ప్రోత్సహించుట 

* ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతు 
న్నాడు: “నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి. 

౨ కాని బేతేలులో వెదకవద్దు. గిల్లాలుకు వెళ్లవద్దు. 
సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్తకండి. గిల్లాలు 
ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు. బేతేలు 
నాశనం చేయబడుతుంది. 

6 యహోవా దరిచేరి జీవించండి. మీరు 
యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది 
వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది. ఆ 
అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతే 
లులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు. 

79 మీరు యెహోవా కొరకు చూడండి. సప్త బుషీ 
నక్షత్రములను మృగశిర నక్షత్రాన్ని సృష్టించినది 
ఆయనే. చీకటిని ఉదయ కాంతిగా ఆయన 
మార్చుతాడు. పగటిని చీకటిగా ఆయన మార్చు 
తాడు. ఆయన సముద్ర జలాలను బయట నేల 
మీద కుమ్మరిస్తాడు. ఆయన పేరు యెహోవా! 
ఒక బలమై న నగరాన్ని ఆయన సురక్షితంగా 





మనస్సులను గాలిని పుట్టించినది నేనే అని అర్థం. 


ఉంచుతాడు. మరో బలమైన నగరం నాశన 
మయ్యేలా ఆయన చేస్తాడు.” 


ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు 
ప్రజలారా ఇది మీకు తగని పని. మీరు మంచిని 
విషంగా మార్చుతారు. న్యాయాన్ని హత్యచేసి 
నేలకు కూలేలా చేస్తారు. 
ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ప్రజలు చేసే 
చెడ్డ పనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. 
అందుచే (ప్రజలా ప్రవక్తలను అనహించు 
కుంటారు. ప్రవక్తలు మంచ్చివెన సామాన్య సత్యా 
అను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను 
అసహ్యించుకుంటారు. 
మీరు (ప్రజలనుండి అన్యాయంగా పన్నులు 
వసూలు చేస్తారు. మీరు పేదవారి నుండి గోధుమ 
మోపులను తీసుకుంటారు. ఈ ధనంతో మీరు 
చెక్కిన రాళ్లతో అందమెన ఇండ్లు కట్టు 
కుంటారు. కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు. 
మీరు అందమై న రాక్షాతోటలను నాటుతారు. 
కాని మీరు వాటి నుండి |ద్రాక్టారసం తాగరు. 
ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాల గురించి 
నాకు తెలుసు. మీరు నిజంగా కొన్ని ఘోరమై న 
పాపాలు చేశారు. మంచి పనులు చేసే ప్రజలను 
మీరు బాధించారు. చెడు చేయటానికి మీరు 
డబ్బు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలలో 
పేదవారిని మీరు నెట్టివేస్తారు. 
ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరు 
కుంటారు. ఎందుకంటే అది చెడు కాలం గనుక. 
దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు. 
అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు 
చేయరాదు. అప్పుడు మీరు బతుకుతారు. సర్వశ 
క్తుడగు యెహోవా నిజంగా మీతో వుంటాడు. 
చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు. 
న్యాయస్థానాలలో న్యాయాన్ని వునరుద్ద 
రించండి. అప్పుడు యోసేపు వంశంలో మిగిలిన 
వారిమీద దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన 
యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు. 


మిక్కిలి దుఃఖకాలం రాబోవుట 

అందువలన నా (ప్రభువును, సర్వశక్తిమంతుడు 
అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు: 
“బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలపి 
స్తారు. ప్రజలు వీధులలో రోదిస్తారు. ఏడ్చే 
టందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియ 
మిస్తారు. 

ద్రాక్షా తోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు. 
ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని 
శిక్షిస్తాను.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 


1021 ఆమోసు 5:10-6:1 





15 మీలో కొంతమంది యెహోవా యొక్క ప్రత్యేక 
తీర్చు రోజును చూడగోరతారు. అ రోజును 
మీరెందుకు చూడగోరుతున్నారు. యెహోవా 
యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని 
తెస్తుందేగాని, వెలుగును కాదు! 

ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే 
వ్యక్షిపె ఎలుగుబంటి మీదపడినట్టు మీరుంటారు! 
ఇంటిలోకి వెళ్లి గోడమీద చేయి వేయగా పాము 
కరచిన వాని మాదిరి మీరుంటారు! 

2 కావున యెహోవా యొక్క ప్రత్యేక దినము 
చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది 
దుఃఖ సమయంగాని, సంతోష సమయంగాదు! 
ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు 
చీకటిగా ఉంటుంది. 





ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం 

21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను! నేను 

వాటిని అంగీకరించను! మీ ప్రార్థనా సమావేశాల 

పట్ల నేను సంతోషంగా ఉండను! 

మీరు నాకు దహనబలులు అర్బించినా, ధాన్యార్ప 

ణలు పెట్టినా, నేను వాటిని స్వీకరించను! మీరు 

సమాధాన బలులుగా అర్చించే బలిసిన జంతు 
వులవపు నేను కనీసం చూడనెనా చూడను. 

౫ మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడ నుండి 
తొలగించండి. మీ స్వరమండలము నుండి వచ్చే 
సంగీతాన్ని నేను వినను. 

2 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా 

మీరు చేయాలి. మంచితనాన్ని ఎన్నడూ ఎండని 

నీటి వాగువలె ప్రవహించేలా చేయండి. 
ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాల పాటు నీవు 
ఎడారిలో నాకు బలులు, అర్పణలు 
సమర్చించావు. 

26 కాని మీరు మీ రాజు యొక్క సక్కూతు వి[గ్రహా 
లను, కైవానుో విగహాలను కూడ తీసికొని 
వెల్లారు. పైగా మీక మీరు ఆ నక్షత్రాన్ని మీ 
దేవునిగా చేసుకున్నారు. 

2” కావున దమస్కు (డెమాస్కస్‌) పట్టణం అవతలకి 
మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను. 
దేవుడును, సర్వశక్తిమంతుడు అయిన 
యిహూవా ఆ విషయాలు చెపుతున్నాడు. 


22 


25 


ఇశ్రాయేలు నుండి మంచిరోజులు తొలగింపబడటం 
6 సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలా 
సుఖవంతమై న జీవితాన్ని గడుపుతున్నారు. 
సమరయ పర్వతంమీద ఉన్న (ప్రజలలో కొంత 
మంది సురక్షితంగా ఉన్నట్టు తలంచుచున్నారు. 





కైెవాను ఇవి అష్పూరు దేవుళ్ల పేరు. 


ఆమోసు 6:2-7:6 


కాని మీకు చాలా దుఃఖకరము మీరు (ప్రాముఖ్యమైన 
జనాంగపు “ముఖ్య” నాయకులు. “ఇశ్రాయేలు 
ప్రజలు” సలహా కొరకు మీ వద్దకు వస్తారు. 

2 మీరు వెళ్లి కల్నేలో చూడండి. అక్కడ నుండి 
పెద్ద నగరమై న హమాతుకి* వెళ్లండి. ఫిలిష్తీయుల 
నగరమై న ాతుకు వెళ్లండి. ఆ రాజ్యాలకంటే 
మీరేమైనా గొప్పవారా* లేదు. మీ దానికంటే 
వారి రాజ్యాలు విశాలమై నవి. 

3 శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని, 
దౌర్దన్య పరిపాలనకు దగ్గరవుతున్నారు. 

* కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు. మీరు 
దంతపు మంచాలపై పడుకుంటారు. మీ పాన్సు 
లపె మీరు చాచుకొని పడుకుంటారు. మందలోని 
మంచి లేత గౌనై పిల్లలను, పశువులశాలలోని 
మంచి చిన్న గిత్త దూడలను మీరు తింటారు. 

౨ మీరు స్వర మండలాలను వాయిస్తారు. దావీదువలె 

మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు. 

చిత్రమైన గినె న్నెల్లో మీరు రాక్షారసం తాగుతారు. 

వ రమైన పరిమళ తైలాలు వాడతారు. 

సేపు వంశం నాశనమవుతూ ఉందని కూడా 

వ కలవరం చెందరు. 


౮ా 


"ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడు 
కున్నారు. కాని వారి మంచి రోజులు అంత మవుతాయి. 
వారు బందీలవలె అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. 
ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు 
వుంటారు. నా ప్రభ్గువన యెహోవా ఈ ప్రమాణం 
చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన 
యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు: 


“యాకోబుకు గర్వ కారణమైన వస్తువులను 
నేను అసహ్యించుకుంటాను. అతని బల 
మైన బురుజులను నేను అసహ్యించు 
కుంటాను. అందుచేత శత్రువు" నగరాన్ని, 
దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా 
చేస్తాను” 


ప్రాణంతో మిగిలే ఇశ్రాయేలీయులు తక్కువ 

ఆ సమయంలో ఒకానొక ఇంట్లో పదిమంది 
జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది 
మరణించవచ్చు. 1*ఒక బంధువు ఆ శవాన్ని బయటకు 
తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు 
ఇంటినుంచి ఎముకలు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో 
దాగిన ఏ వ్యక్షినెనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా 





కల్నే ఉత్తర సిరియాలో ఒక శక్తివంతమైన నగరం. 
హమాతు హమాతు ఒక పెద్ద సిరియా నగరం. 


1022 


ఏమైనా శవాలు మిగిలాయా?” అని అడుగుతారు. ఆ 
వ్యక్తి, “లేవు.....” అని సమాధానమిస్తాడు. అప్పుడా 
వ్యక్తి యొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! 
మనం యెహోవా మాట ఎత్తకూడదు.” 


11 చూడు, దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇవ్వగా, 
పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి. చిన్న 
ఇండ్లు చిన్న ముక్కలెపోతాయి. 

12 గుర్రాలు బండలపై పరుగిడతాయా? లేదు! 
ప్రజలు ఆవులను 'నేల దున్నటానికి వినియోగి 
స్తారాశ అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు 
చేస్తారు. మీరు మంచిని, న్యాయాన్ని విషంగా 
మార్చారు. 

3 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు. “మేము 
కర్నయీమును మా స్వకక్తిచే తెచ్చు కున్నాం” 
అని మీరంటారు. 


“కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని 
రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. 
లేబోహమాతు నుండి అరాబా వాగువరకూ మీ 
అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతు 
డును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 

యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట 
7 పెరగటం ప్రారంభమై నప్పుడు ఆయన మిడుత 
లను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక 
పెరిగీ రెండవ పంట ఇది. 2మిడ్రుతలు దేశంలో వున్న 
గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: 

“నా ప్రభ్గువన య'హూవ్వా మమ్మల్ని క్షః క్షమించుమని 
నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు 
చాలా చిన్నవాడు!” 


అప్పుడు యెహోవా ఈ విషయంలో తన 
మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు. 


మిడుతలను గూర్చిన దర్శనం 


అగ్నిని గూర్చిన దర్శనం 

4వా ప్రభుువెన యిహూవా ఈ విషయాలు నాకు 
చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్చు 
తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్ప 
అగాధ జలాన్ని నశింపజేసింది. ఆ అగ్ని భూమిని తిని 
వేయటం (ప్రారంభించింది. *కాని నేనిలా అన్నాను, 
“దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయుము. నిన్ను 
నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు 
మిక్కిలి చిన్నవాడు!” 

పిమ్మట యెహోవా ఈ విషయంలో తన 
మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని 
అన్నాడు! 


1023 


మట్టపుగుండునుో గూర్చిన దర్శనం 

"యెహోవా దీనిని నాకు చూపించాడు: మట్టుపు 
గుండు (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడ 
బడుతుందిను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద 
నిలబడ్డాడు. * “ఆమోసూ, నీవు-ఏమి చూస్తున్నావు” 
అని యెహోవా నన్ను అడిగాడు. 

“ఒక మట్టపు గుండును అని నేనన్నాను. 

అప్పుడు నా (ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, 
నా ప్రజలెన ఇశ్రాయేలీయుల మధ్య ఒక మట్టపుగుండు 
పెడతాను. వారి “దుష్టత్వాన్ని ఇక ఎంత మాత్రం 
నేను చూసి చూడనట్టు వదలను. (ఆ దుష్ట భాగాలను 
నేను తొలగిస్తాను. “ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు 
చేసిన ఉన్నత (ప్రదేశాలు నాశనం చేయబడతాయి. 
ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టుల్లా మార్చ 
బడతాయి. నేను యరొబాము వంశం మీద పడి వారిని 
కత్తులతో చంపుతాను.” 


ఆమోసు |పకటనలను అవుజ్యా ఆపజాడటం 

10బేత్రేలులో ఒక యాజక్షుడైన అమజ్యా ఇశ్రాయేలు 
రాజెన యరాబాముకు ఈ * వర్తమానం పంపాడు: 
"ఆమోసు నీమీద కుటు పన్నుతున్నాడు. ఇశ్రాయేలు 
ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు 
ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నా 
డంటే, ఈ దేశంలో అతని మాటలు పట్టవు. 
1! యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీ 
యులు తమ దేశం నుండి బందీలుగా కొనిపోబడ 
తారనీ ఆమోసు ప్రచారం చేస్తున్నాడు.” 

'ఆమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: 
“ఓ దీర్గదర్శీ (ప్రవక్త), నీవు యూదాకు పారిపోయి, 
అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి. "అంతే 
గాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకట 
నలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం 
(రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!” 

11అప ముడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానం 
చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పెగా 
నేను ప్రవక్త వంశం నుండి వచ్చినవాడినీ కాను. నెను 
పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను 
పరిరక్షిస్తూవుంటాను. "నేనొక గొ(గైల కాపరిని. 
అయితే యెహోవా నన్ను గొ(రైలను అనుసరించనీ 
యకుండా పిలిచాడు. “నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీ 
యులకు ప్రకటనలు చయ్‌ అని యెహోవా నాతో 
చెప్పాడు. కావున యెహోవా వర్తమానాన్ని విను. 
నీవు, “ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రకటించవద్దు. 





మట్టపుగుండు తాపీ పనివారు వాడే గుండును తాడుతోకట్టి 
గోడలు నిటారుగా వస్తున్నవో లేవో చూడటానికి దీనిని 
వినియోగిస్తారు. 


ఆమోసు 7:7-8:8 


ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా బోధనలు చేయవద్దు" 
అని నాకు చెపుతున్నావు. "కాని యెహోవా చెపే ప్పేడే 
మంటే: “నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ 
కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. 
అన్యజనులు నీ రాజ్యాన్ని వశ పర్చుకొని, తమలో 
తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చని 
పోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశం 
నుండి బందీలుగా తీసికొనిపోబడతారు.” 


పక్వానికి వచ్చిన పండును గూర్చిన దర్శనం 

యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు 

వండ్రగంవ నొకదానిని నేను చూశాను. 
“ఆమోసు, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా 
నన్నడిగాడు. 

“ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు" అని నేను 
చెప్పాను. 

అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా 
ప్రజలెన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక 
ఎంత మాతం వారి పాపాలను చూసి చూడనట్లు 
ఉండను. ఆలయంలో పాడే పాటలు శోక గీతాలుగా 
మారతాయి. నా ప్రభ్నువెన యెహోవా ఆ విషయాలు 
చెప్పాడు. ప్రతి చోటా శవాలు పడి ఉంటాయి. ప్రజలు 
నిశ్శబ్దంగా శవాలను మోసుకుపోయి పీనుగుల గుట్టమీద 
వేస్తారు.” 


ఇశ్రాయేలు వ్యాపారుల ధనాశ 

* నేను చెప్పేది వినండి! నిస్సహాయ్యులెన ప్రజలపై 
మీరు నడిచి వెళ్తారు. ఈ దేశ పేదప్రజలను నాశనం 
చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. 

౨ వర్తకులారా, మీరిలా అంటారు, “మేము ధాన్యాన్ని 
అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెల్లి 
పోతుంది? అమ్మకానికి మా గోధుమలు తేవటానికి 
విశ్రాంతి దినం ఎప్పుడై పోతుంది? కొలతలు 
తగ్గించి, ధరలు పెంచుతాము. దొంగ త్రాసు 
వేసీ ప్రజలను మోసగిస్తాము. 

6 పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చ లేరు 
గనుక, మేము వారిని బానిసలనుగా కొంటాము. 
జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము 
కొంటాము. ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని 
కూడా మేము అమ్ముకోవచ్చు.” 

"యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు 
గర్వ కారణమైన తన పేరు మీద ఈ ప్రమాణం 
చేశాడు: 


“ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను. 
ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది. 
దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి 


8 


ఆమోసు 8:9-9:9 


కొరకు విలపిస్తాడు. ఈజిప్టులోని నె నెలు నదిలా 
భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతసమవుతుంది. 
భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.” 

* యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు: 
“ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో 
సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను. మబ్బులేని 
పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా 
చేస్తాను. 

10 మీ పండుగ దినాలను చనిపోయిన వారి కొరకు 
దుఃఖించే దినాలుగామార్చుతాను. ప్‌ పాటలన్నీ 
మృతులకొరకు విలాప గీతాలవుతాయి. ప్రతివాని 
పెన విషాద సూచిక దుస్తులు వేస్తాను. (ప్రతివాని 
తలను బోడితల చేస్తాను. ఏకెక పుత్రుడు చని 
పోయినప్పుడు కలిగే గొప్పు దుఃఖంలాంటి 
దుఃఖాన్ని నేను కలిగిస్తాను. అది ఒక భయంకర 
మైన అంతం.” 


దేవుని వాక్యం కొరకు రానున్న తీవ్రమైన కరువు స్థితి 


యెహోవా చెపుతున్నాడు: 


“చూడు, దేశంలో కరువు పరిస్థితిని నేను కల్పించే 
సమయం వస్తూవుంది. ప్రజలు ఆహారం కొరకు 
ఆకలిగొనరు. ప్రజలు నీటి కోరకు దప్పిగొనరు. 
కాని యెహూవా వాక్యాల కొరకు ప్రజలు ఆకరి 
గెంటూారు. 

12 ప్రజలు ఒక సముద్రం నుండి మరొక సముద్రం 
వరకు తిరుగుతారు. వారు ఉత్తరాన్నుండి 
తూర్పుకు పయనిస్తారు. యెహోవా వాక్యం 
కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు. 
కాని వారు దానిని కనుగొనలేరు. 

3 ఆ సమయంలో అందమై న యువతీ యువ 
కులు దప్పికతో సామ్మసిల్లుతారు. షోమ్రోను 
యొక్క పాపము సాక్షిగా వారు ప్రమాణం 
చేసేవారు ఇలా ఆంటారు, “దానూ, నీ దేవుని 
జీవముతోడు.” బెయేర్షెబా మార్గంతోడు ఆ 
ప్రజలు పతనమవుతారు, వారు మరెన్నడూ 
లేవరు.” 


యెహోవా బలిపీఠం పక్కన నిల్చున్నట్టు దర్శనం 
నా ప్రభువు బలిపీఠం పక్కన నిలబడినట్లు నేను 
చూశాను. ఆయన ఇలా అన్నాడు: 

“స్తంభాల తలల పె కొట్టు. దానితో అది గుమ్మాల 
వరకు కదులుతుంది. స్తంభాలు ప్రజల తలల్నపె 
పడేలా కొట్టు. ఇంకా ఎవ్వరెనా మిగిలితే వారిని 
నేను కత్తితో చంపుతాను. ప్‌ వ్యక్తి అయినా పారి 
పోవచ్చు; కాని అతడు తప్పించుకోలేడు. ప్రజ 
లలో ఒక్కడు కూడా తప్పించుకోలేడు. 


9 


1024 


2 వారు పాతాళం లోపలికి పోయినా నేను వారిని 
అక్కడనుండి బయటకు లాగుతాను. వారు 
ఆకాశంలోకి దూసుకుపోతే, నేను వారిని అక్కడ 
నుండి కిందికి తెస్తాను. 

3 వారు కర్మెలు పర్వత శిఖరంలో దాగినా వారిని 
నేనక్కడ కనుగొంటాను. వారిని అక్కడ పట్టుకొని 
తీసుకొస్తాను. వారు నా నుండి సముద్ర గర్భంలో 
దాగటానికి ప్రయత్నించితే నేను పాముకు ఆజ్ఞ 
ఇస్తాను. అది వారిని కాటేస్తుంది. 

* వారు శత్రువు చేతజిక్కి బందీలుగా కొనిపోబడితే, 
నేను కత్తికి ఆజ్ఞ ఇస్తాను. అది వారిని అక్కడ 
చంపివేస్తుంది. అవును. నేను వారిపె నిఘా వేసి 
ఉంటాను. వారికి కష్టాలు తెచ్చి పెట్టే ఉపాయా 
అను నేను అన్వేషిస్తాను. అంతేగాని, వారికి మంచి 
చేసే విధానాలను నేను చూడను.” 


శిక్ష దేశ ప్రజలను నాశనం చేస్తుంది 

౨ నా ప్రభువును సర్వశక్తిమంతుడును అయిన 
యహోవా భూమిని తాకితే, అది కరిగిపోతుంది. 
అప్పుడు భూమిపై నివసీంచే వారంతా చని 
పోయిన వారి కొరకు విలపిస్తారు. ఈజబిప్ట్రులో 
నైలు నదిలా భూమి పెల్టుబికి పడుతుంది. 

6 "యెహోవా తన వె పె అంతస్తు గదులు ఆకాశంపై 
నీర్మిందోడు; ఆయన తన స్వర్గాన్ని భూమిక 
మీదుగా ఏర్పాటు చేశాడు. సముద్ర జలాలను 
ఆయన పిలుస్తాడు. పిలిచి, వాటిని వర్షంలా 
బయట భూమి మీద పారబోస్తాడు. ఆయన 
పేరు యహోవా. 


ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా ప్రతిజ్ఞ 
"యెహోవా ఇది చెపుతున్నాడు: 


“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల 
(కూషీయులు) వంటివారు. ఇశ్రాయేలీయులను 
నేను ఈజిప్టు దేశం నుండి బయటకు తీసికొని 
వచ్చాను. ఫీలిప్తీయులను కూడ నేను కష్తోరు 
నుండి బయటకు రప్పించాను. మరియు అరామీ 
యులను (సిరియనులు కీరు నుండి బయటకు 
తీసుకొని వచ్చాను.” 


నా ప్రభుువెన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని 
న. గమనిస్తున్నాడు. యెహోవా ఇది 
చెప్పాడు: “ఈ భూమి ఉపరితలం నుండి ఇశ్రాయే 
లును తొలగిస్తాను. కాని యాకోబు వంశాన్ని 
పూర్తిగా నాశనం చేయను. 

ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ 
ఇస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు 


10 


చెదర గొడతాను. కాని అది పిండిని జల్లించువాని 
రీతిగా ఉంటుంది. ఒక వ్యక్తి జల్లెడలో పిండిని 
జల్లిస్తాడు. అప్పుడు మెత్తని పిండి [క్రిందికి దిగు 
తుంది. కాని బరక పిండి జల్లిట్లో మిగిలిపోతుంది. 
యాకోబు వంశం విషయంలో కూడా ఇదే రీతి 
జరుగుతుంది. 


నా ప్రజలలో పాపులానవారు, “మాకేమీ కీడు 
జరుగదు!” అని అంటారు. కాని ఆ జనులందరూ 
కత్తులచే చంపబడతారు!” 


1025 


రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట 


1 


“దావీదు గుడారం పడిపోయింది. కాని నేను 
దానిని తిరిగి నిలబెడతాను. గోడల కంతలు 
పూడ్చుతాను. శిథిలమై న భవనాలను తిరిగి 
నిర్మిస్తాను. దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను. 
అప్పుడు ఎదోములో బతికివున్న (ప్రజలు, 
మరియు నా పేరుమీద పిలవబడే జనులందరూ 
సహాయం కొరకు యెహోవా వెపు చూస్తారు.” 


ఆమోసు 9:10-15 


యుహోవా ఈ మాటలు చెప్పాడు. అవి 
జరిగేలా ఆయన చేస్తాడు. 

యెహోవా చెపుతున్నాడు: “పంటకోయు వాని 
వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి. 
(ద్రాక్టాపండ్డు తెంచే వాని వెనుకనే, పండ్లను 
తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది. 
కొండల నుంచి, పర్వతాల నుంచి మధురమైన 
రాన్షారసం పారుతుంది. 

నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి తిరిగి 
తీసుకు వస్తాను. వారు శిథిలమై న నగరాలను 
తిరిగి కడతారు. ఆ నగరాలలో వారు మళ్లీ నివ 
సిస్తారు. వారు ద్రాక్షాతోటలు వేస్తారు. ఆ తోటల 
నుంచి వచ్చిన రాక్షారసాని ్న వారు తాగుతారు. 
వారు తోటలను ఏర్పాటు చేస్తారు. వారు ఆ 
తోటల నుండి వచ్చే ఫలాలను తింటారు. 

నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను. 
నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి 
వేయబడరు.” మీ దేవుడైన యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 


1026 


ఓబద్యా 


ఎదోముకు శిక్ష 
ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన 
యెహోవా ఎదోమును గురించి ఈ విషయం 
చెప్పాడు: దేవుడైన యెహోవా నుండి ఒక 
సమాచారం మేము విన్నాము. వివిధ దేశాలకు 
ఒక దూత పంపబడ్డాడు. “మనం వెళ్లి ఎదోము 
మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు. 





ఎదోముతో యెహోవా మాట్లాడటం 
2 “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను. 
ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు. 
నీ గర్వం నిన్ను మూసపుచ్చింది. కొండశిఖరం 
మీద గుహలలో నీవు నివసిస్తున్నావు. నీ ఇల్లు 
కొండల్లో ఎత్తున ఉంది. అందువల్ల, “నన్నెవరూ 
కిందికి తేలేరు అని, నీకు నీవు మనస్సులో అను 
కుంటున్నావు. 


ఎదోము కిందికి తేబడుతుంది 

4 దేవుడైన యెహోవా ఇది చెప్పాడు: “నీవు గరుడ 
పక్షిలా ఎత్తుగా ఎగిరినా, నీ గూటీని నీవు నక్షత్రాల్లో 
కట్టుకున్నా, అక్కడ నుండి నిన్ను కిందికి దించు 
తామ” 

5 నీవు నిశ్చయంగా నాశనమవుతావు! దొంగలు 
నీవద్దకు వస్తారు! రాత్రి పూట దోపిడిగాండ్రు 
వస్తారు! ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు 
పోతారు! (దాక్షాకాయలు ఏరటానికి పనివారు నీ 
పాలాలకు వచ్చినప్పుడు, వారు కొన్ని పండ్లు 
వదిలిపెడతారు. 

6 ఏశావు రహస్య ధనసంపద కొరకు శత్రువులు 
వెదకుతారు. వాటిని వారు కనుగొంటారు! 

Fo స్నేహితులైన (ప్రజలంతా నిన్ను దేశం నుండి 
పంపివేస్తారు. నీతో సంధి చేసుకొన్నవారు నిన్ను 
మోసగించి, ఓడిస్తారు. నీ వద్దనే రొట్టెలు తిన్న 





ఎదోము యూదారాజ్యానికి ఆగ్నేయంగా ఉన్న దేశం. 
ఎదోము (ప్రజలు ఏశావు సంతతివారు. యాకోబు కవల 
సోదరుడే ఏశావు. వారు ఇశ్రాయేలీయులకు శత్రువులు. 


ఏశావు ఎదోముకు ఇది మరొక పేరు. 


మనుష్యులు, నిన్ను పట్టటానికి వల పన్ను 
తున్నారు. వారు ఇలా అంటున్నారు: “ఇలా అవు 
తుందని అతడు అనుమానించడు 


యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున 
ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న 
వివేకులను నేను నాశనం చేయగోరుదును. 
తేమానూ, నీ యోధులు భయపడతారు. ఏశావు 
పర్వతం మీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు. 
అనేకనేక మంది చంపబడతారు. 

అవమానం నిన్ను ఆవరిస్తుంది. నీవు శాశ్వతంగా 
నాశనమవుతావు. ఎందుకంటే, నీవు నీ సోదరుడైన 
యాకోబు పట్ల చాలా క్రూరంగా ఉన్నావు. 
పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకు 
పోయినప్పుడు ఇశ్రాయేలు శత్రువులతో నీవు 
చేతులు కలిపావు. పరదేశీయులు ఇశ్రాయేలు నగర 
ద్వారంలోకి వచ్చి, యెరూషలేములో ఎవరు ఏ 
భాగాన్ని ఆక్రమించు కోవాలనే దాని విషయంలో 
చీట్లు వేశారు. ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో 
నీవొకనిమాదిరిగా ఉన్నావు. 

నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు. నీవాపని 
చేసియుండకూడదు. ఆ జనులు యూదాను 
నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు. నీవలా 
చేసీయుండకూడదు. యూదా ప్రజల కష్ట 
కాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు. నీవది 
చేసియుండ కూడదు. 

నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి, నీవు వారి 
సమస్యలను చూసి నవ్వావు. నీవది చేసియుండ 
కూడదు. వారికి కష్టకాలం వచ్చినప్పుడు. నీవు 
వారి ఆస్తిని దోచుకున్నావు. నీవాపని చేసియుండ 
కూడదు. 

నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి 
తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు. 
నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించు 
కునే వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు. 
నీవాపని చేయకుండా ఉండవలసింది. 

అన్ని దేశాలపై యెహోవా తీర్చురోజు త్వరలో 
వస్తూ ఉంది. నీవు ఇతర (ప్రజలకు కీడు చేశావు. 


1027 


అదే కీడు నీకూ జరుగుతుంది. అవే చెడ్డ పనులు 
నీ తలమీదికి వచ్చి పడతాయి. 

ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని 
చిందించావు. అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని 
చిందిస్తారు. నువ్వు అంతరిస్తావు. నువ్వెప్పుడూ 
లేనట్టుగా ఉంటుంది. 

కాని సీయోను కొండ మీద మాత్రం మిగిలిన 
వారు ఉంటారు. వారు నా ప్రత్యేక ప్రజలుగా 
ఉంటారు. యాకోబు వంశం తనకు చెందిన వస్తు 
వులను తిరిగి తీసుకొంటుంది. 


యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది. 
యోసేపు సంతతివారు మంటలా తయార 
వుతారు. కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది. 
యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు. 
యూదా (ప్రజలు ఎదోమీయులను నాశనం 
చేస్తారు. అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికిన 
వాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.” దేవుడైన 





యోసేపు ఉత్తర ఇశ్రాయేలుకు ఇది మరొక పేరు. 


20 


21 


ఓబ ద్యా 1:16-21 


యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగు 
తుంది. 

యూదాకు దక్షిణాన గల ఎడారి ప్రాంత ప్రజలు 
ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు. 
కొండకింది (మైదాన) (ప్రాంతం వారు ఫిలిష్తీయుల 
దేశాన్ని ఆక్రమిస్తారు. ఆ ప్రజలు ఎఫ్రాయిము, 
సమరయ (షో[మోను) భూములను ఆక్రమించి 
నివసిస్తారు. గిలాదు దేశం బెన్యామీనుకు చెంది 
ఉంటుంది. 

ఇశ్రాయేలు (ప్రజలు వారి ఇండ్లు వదిలి పోయేలా 
ఒత్తిడి చేయబడ్డారు. కాని ఆ (ప్రజలే కనానీయుల 
దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు. యెరూషలే 
మునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు దక్షిణ 
(ప్రాంత పట్టణాలను ఆక్రమించుకొంటారు. 
జయించినవారు సీయోను కొండమీద ఉంటారు. 
ఆ మనుష్యులు ఏశావు కొండ మీద నివసిస్తున్న 
వారిని పరిపాలిస్తారు. అప్పుడు రాజ్యం యెహో 
వాకు చెంది ఉంటుంది. 


1028 


యానా 


దేవుని పిలుపు - యోనా పలాయనం 

అమిత్తయి కుమారుడై న యోనాతో* యెహోవా 

మాట్లాడాడు. రుహూావో ఇలా అన్నాడు: 
2నీనెవ్‌ ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న 
అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కావున 
నీవు ఆ నగరానికి వెళ్లి వారు చేసే చెడు పనులు 
మానుకొనుమని చెప్పు.” 

3దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కావున 
యెహోవాకు దూరంగా యోనా పారిపోవటానికి 
ప్రయత్నించాడు. యోనా యొప్పే* పట్టణానికి 
వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు నగరానికి వెళ్లే ఒక 
ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణా 
నికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు 
వెళ్లే ఈ ఓడ్షపెగల జనంతో కలిసి యోనా ప్రయాణం 
చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు. 

పెనుతుఫాను 

“కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవ 
దీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 
తుఫాను తీవ్రంగా ఉంది. ఓడ పగిలిపోవటానికి సిద్ధంగా 
ఉంది. ఓడ మునగకుండా అందులో ఉన్నవారు దానిని 
తేలిక చేయదల్ఫారు. కావున వారు సరుకును సము 
ద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు 
చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన 
దేవుని ప్రార్డించసాగాడు. 

యోనా మాత్రం పడుకోటానికి పడవ కింది భాగం 
లోకి వెళ్లాడు. యోనా నిద్రపోతూ ఉన్నాడు. ఓడ 
అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! 





యోనా యోనా బహుశ రెండవ రాజులు 14:25లో పేర్కొన 
బడిన ప్రవక్తే కావచ్చు. 

సీనెవె అష్షూరు ముఖ్య పట్టుణం. అష్షూరు సె న్యం క్రీ.పూ. 
723-721లో ఉత్తర ఇశ్రాయేలును నాశనం చేసింది. 
యొప్పే మధ్యధరా సముద్రం దగ్గర ఇశ్రాయేలు తీరంలో 
యొప్పే ఒక పట్టణం. 

తర్జీష బహుశః ఇది స్పెయిన్‌లో ఒక నగరం కావచ్చు. ఇది 
పడమరన ఉంది. యోనా పారిపోగలిగిన దూర ప్రాంతం. 
నీనెవె పట్టణం ఇశ్రాయేలుకు తూర్పున ఉన్నది. 


నీవు ఎందుకు నిదపోతున్నావు* నీ దేవుణ్ణి ప్రార్థించు! 
బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని 
రక్షించవచ్చు.” 


తుఫానుకు కారణం 

పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, 
“మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవ 
టానికి మనం చీట్టు వేయాలి” అని అనుకున్నారు. 
అందువల్ల వారు చీట్లు వేశారు. ఈ కష్టమంతా యోనా 
వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది. అప్పుడు ఆ 
మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు ఈ 
కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కావున 
నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమిపని చేస్తావు? 
నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది ఏ దేశం? నీ 
ప్రజలు ఎవరు? ” 

అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెట్రీ 
యుడను (యూదా జాతివాడను). పరలోక దేవుడై న 
యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, 
భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.” 

10త్రాను యెహోవా నుండి పారిపోతున్నట్లు 
యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ మను 
ష్యులు చాలా భయపడిపోయారు. ఆ మనుష్యులు 
యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయం 
కరమైన అపరాధం చేశావు?” అని అడిగారు. గారి, 
అలలు సముద్రంలో రాను రాను మరింత తీవ 
మవుతున్నాయి. అందువల్ల ఆ మనుష్యులు 
యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే 
ఏమి చేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు 
మేము ఏమి చేయాలి” అని అడిగారు. 

2యోనా ఆ మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను 
తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే ఈ తుఫాను 
సముద్రంలో చెలరేగింది. కావున నన్ను సముద్రంలోకి 
తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది” 

కాని ఆ మనుష్యులు యోనాను సముద్రంలోకి 
తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి 
ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయ 
లేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను 
మరింత తీవమయ్యాయి. 


1029 


యానాకు శిక్ష 

“కావున ఆ మనుష్యులు యెహోవాకు ఇలా విన్న 
వించుకున్నారు: “ప్రభూ ఇతడు చేసిన చెడు కార్యాల 
దృష్ట్యా మేము ఈ మనుష్యుని సముద్రంలోకి తోసి 
వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరా 
రోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని 
చంపినందుకు దయచేసి నీవు మమ్మల్ని చని 
పోయేలాగు చేయవద్దు. నీవు యెహోవా అని మాకు 
తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి 
మాపట్ల కరుణ చూపు.” 

కో పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విస 
రివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతిం 
చింది! ' ఆ మనుష్యులు ఇదంతా చూసి భయపడ 
సాగారు. యెహోవా పట్ల వారికి భక్తి ఏర్పడింది. 
వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక 
మొక్కులు మొక్కుకొన్నారు. 

యోనా సముద్రంలో పడగానే యోనాను మింగ 
టానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. ఆ 
చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు 
రాత్రులు ఉన్నాడు. 

చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన 

దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా 
ఇలా అన్నాడు: 


2 “నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను 
యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా 
ప్రార్థన ఆలకించాడు! నేను పాతాళపు లోతుల్లో 
ఉన్నాను. యెహోవా, నేను నీకు మొర పెట్టు 
కొనగా నీవు నా మొరాలకించావు! 

3 నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు. తీవ్రమైన 
నీ అలలు నన్ను ముంచెత్తాయి. నేనీ అగాధ 
సముద్రం లోతులదాకా పోయాను. నా చుట్టూ 
జల ప్రళయం. 

4 “ఇక నేను చూడలేని స్థలానికి తోయబడ్డాను' 
అని అనుకున్నాను. కాని సహాయం కొరకు నేను 
నీ పవిత్ర ఆలయం వెపు చూస్తూనే ఉన్నాను. 
“సముదజలం నన్ను ' ముంచి వేసింది. బీరు నా 
నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చు కోలే 
కుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతులలోకి 
నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు 
చుట్టుకున్నాయి. 
పర్వతాల పునాదులున్న చోట, సముద్రపు 
అట్టుడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను 
శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను. 
కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధి 
నుండి బయటకు లేపాడు! ఓ నా దేవా, నీవు 
నాకు మళ్లీ ప్రాణం పోశావు! 





యోనా 1:14-3:7 


7“నా ఆత్మ నిరాశ చెందింది, అప్పుడు నేను 
యెహోవాను తలచుకెన్నాను. యెుహావ్వా 
నిన్ను నేను ప్రార్ధించాను. నీ పవిత్రాలయంలో 
నీవునా ప్రార్థనలు విన్నావు. 

* కొంతమంది (ప్రజలు పనికిరాని విగ్రహాలను 
పూజిస్తారు. కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ 
సహాయం చేయలేవు. 

* యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది! 

“యెహోవా, నీకు నేను బలులు అర్చిస్తాను. 
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను 
ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కు 
బడులు నేను చెల్లిస్తాను.” 


'0అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరు 
వాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా 
ఉన్న నేలమీదకు కక్కివేసింది. 


దేవుని పిలుపుకు యోనా విధేయత 

పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లా డాడు. 

యెహోవా ఇలా చెప్పాడు: నీవు ఆ నీనెవె 
మహానగరానికి వెళ్లు. నేను నీకు చెప్పే విషయాలు 
వారికి బోధించు.” 

యెహోవా ఆజ్ఞను శిరాసావహించి యోనా నీనెవె 
నగరానికి వెళ్ళాడు. న్‌నెవె ఒక మహా నగరం. ఎవ్వరెనా 
నగరంగుండా వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి. 

యోనా నగరం మధ్యకు వెళ్లి ప్రజలకు బోధిం 
చటం మొదలుపెట్టాడు. “నలభై రోజుల తరువాత 
నీనెవె నాశనమవుతుంది” అని యోనా ప్రకటించాడు. 

కనీనెవై నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వ 
సించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించ 
టానికి కొంతకాలంపాటు ఉపవాసం చేయటానికి నిర్ణ 
యించుకొన్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయుటకు 
ప్రజలు (ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి 
ముఖ్యులు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా 
ఇది ఆచరించారు. 

ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. 
రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. 
అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు 
తన రాజదుస్తులు విసర్జించి, తన విచారాన్ని వ్యక్తం 

సే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు 
బూడిదలో కూర్చున్నాడు. "రాజు ఒక ప్రత్యేక వర్త 
మానాన్ని వ్రాసి, నగరమంతా ప్రకటింపజేశాడు. 


రాజు నుండి, అతని కింది పాలకుల నుండి వచి న 
ఆజ్ఞ ఏమనగా: 

కొద్దికాలంపాటు ఏ మనిషీగాని, జంతువుగాని 
ఏమీ తినగూడదు. పశువుల మందలనుగాని, 


యోనా 3:8-4:11 


గొ(రైల మందలనుగాని పొలాల్లోకి వదలకూడదు. 
నీనెవెలో ఉన్న ఏ జీవీ ఏమీ తినకూడదు. నీరు 
తాగకూడదు. "ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువూ విచార 
సూచకంగా ఒక ప్రత్యేకమై న బట్టతో తప్పక 
కప్పబడాలి. (ప్రజలు బిగ్గరగా తమ గోడును 
దేవునికి చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తీ తన జీవన 
విధానం మార్చుకొని, చెడు పనులు చేయటం 
మానాలి. బహుశః అప్పుడు దేవుడు తన మనస్సు 
మార్చుకొని, తాను చేయ సంకల్పించిన పనులు 
చేయకపోవచ్చు. బహుశః దేవుని మనస్సు మార 
వచ్చు. కోపంగా ఉండకపోవచ్చు. అప్పుడు మనం 
శిక్షింపబడకపోవచ్చు.” 


1%ప్రజలు చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. 
ప్రజలు చెడుపనులు చేయటం మానినట్టు దేవుడు 
గమనించాడు. కావున దేవుడు మనసు మార్చుకొని, 
తాను చేయ సంకల్పించినది విరమించుకున్నాడు. 
దేవుడు ప్రజలను శిక్షించలేదు. 


దేవుని కరుణ యోనాకు కోపకారణమవటం 
త నగరాన్ని రక్షించటం పట్ల యోనా 

సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది. 
2యోనా యెహోవాపట్ల చిరాకుతో ఇలా అన్నాడు: 
“ఇది జరుగుతుందని నాకు తెలుసు! నేను నా దేశంలో 
ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఈ 
దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు 
అప్పుడే తెలుసు. అందువల్లనే నేను తర్షీషుకు పారి 
పోవటానికి నిర్ణయించుకున్నాను. నీవు దయగల 
దేవుడవని నాకు తెలుసు! నీవు కరుణ చూపిస్తావని, 
నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! నీ అంత 
రంగం కరుణతో నిండివుందనీ నాకు తెలుసు! వీరు 


1030 


౨అయినా యోనా జరిగినదానికంతకు ఇంకా 


కోపంగానే ఉన్నాడు. కావున అతడు నగరం వెలుపలికి 
వెళ్లాడు. తూర్పు దిక్కున నగరానికి దగ్గరలో ఉన్న 
ఒక (ప్రాంతానికి యోనా వెళ్ళాడు. యోనా తన కొరకు 
ఒక పందిరి నిర్మించుకున్నాడు. నగరానికి ఏమవు 
తుందో చూద్దామని ఎదురుచూస్తూ అతడు ఆ నీడలో 
కూరు నా, ఎడు. 





సౌరచెట్టు - పురుగు 

6యోనా కూర్చునివున్న పందిరి మీదికి ఒక సార 
పాదును త్వరత్వరగా పాకేలా యెహోవా చేశాడు. 
అది యోనా కూర్చోవటానికి చల్లని వాతావరణం 
కల్పించింది. ఇది యోనాకు హాయిని సమకూర్చ 
టంలో సహాయపడింది. ఈ సారపాదు మూలంగా 
యోనా చాలా సంతోషంగా ఉన్నాడు. 

"మరునాటి ఉదయం, మొక్కలో ఒక భాగాన్ని 
తినివేయటానికి ఒక పురుగును దేవుడు పంపాడు. ఆ 
పురుగు మొక్కను తినివేయటం మొదలుపెట్టగా, ఆ 
మొక్క చనిపోయింది. శీమిట్టమధ్యాహ్నమయ్యే సరికి, 
దేవుడు తూర్పు నుండి వేడిగాడ్చులు వీచేలా చేశాడు. 
యోనా తలమీద సూర్యుని వేడిమి ఎక్కువయ్యింది. 
యోనా బాగా నీరసించిపోయాడు. యోనా దేవునితో 
తనను చనిపోనిమ్మన్నాడు. “నేను బ్రతకటంకంటే 
చనిపోవటం మేలు” అని యోనా అన్నాడు. 

కాని దేవుడు యోనాతో, "ఈ మొక్క చని 
పోయినంత మాత్రాన నీవు కోపగించుకోవటం 
సమంజసమేనా?” అని అన్నాడు. 

“అవును, నేను కోపగించుకోవటం సమంజసమే! 
నేను చచ్చిపోవాలనేటంత కోపంతో ఉన్నాను” అని 
యోనా అన్నాడు. (0పిమ్మట యెహోవా ఇలా 
అన్నాడు: “ఆ మొక్కకు నీవు ఏమీ చేయలేదు! నీవు 





పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే 
నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు. *కావున 
యెహోవా, నన్ను చంపివేయుమని నేను నిన్ను 
వేడుకుంటున్నాను. నేను బ్రతకటం కంటే చనిపోవటం 
మంచిది!” 

“అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ 
ప్రజలను నాశనం చెయ్యనంత మాత్రాన నీవు 
కోపగించుకోవటం నీకు సమంజసమని అను 
కుంటున్నావాళొ 


దానిని పెంచలేదు. అది రాత్రికి రాత్రి పెరిగి, మరునాడు 
చనిపోయింది. ఇప్పుడు నీవు ఆ మొక్కను గురించి 
విచారిస్తున్నావు. ''నీవు ఒక మొక్కను గురించే కలత 
చెందినప్పుడు, నేను నీనెవెలాంటి ఒక మహా నగరం 
గురించి ఖచ్చితంగా విచారిస్తాను. ఆ నగరంలో (ప్రజలు 
ఉన్నారు. జంతువులు అనేకంగా ఉన్నాయి. తాము 
తప్పు చేస్తున్నామని తెలియని ఒక లక్షా ఇరవై వేల 
మందికంటే ఎక్కువమంది ప్రజలు ఆ నగరంలో 
ఉన్నారు.” 


1031 


ప్రకా 


సమరయ, ఇశ్రాయేలుకు దండన 
యు హోవా వాక్కు మీకాకు అందింది. ఇది 
యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా అనే 
రాజుల కాలంలో జరిగింది. వీరు ముగ్గురూ యూదా 
రాజులు. మీకా, మోరషతు నగరం వాడు. సమరయ, 
యెరూషలేములను గురించిన ఈ దర్శనాలను మీకా 
చూశాడు. 


2 ప్రజలారా, మీరంతా వినండి! భూమీ, దాని మీద 
గల ప్రతి ఒక్కడూ, అంతా వినండి! నా ప్రభువైన 
యెహోవా తన పవిత్ర ఆలయం నుండి వస్తాడు. 
నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు. 

3 చూడండి, దేవుడైన యెహోవా తన 'స్థానంనుండి 
బయటకు వస్తున్నాడు. ఆయన భూమీయొక్క 
ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు. 

4 దేవుడైన యెహోవా అగ్ని ముందు మైనంలా 
పర్వతాలు కరిగిపోతాయి. గొప్ప జలపాతంలా, 
లోయలు వికలమె కరిగిపోతాయి. 

5 యాకోబు పాపం కారణంగా, ఇశ్రాయేలు ఇంటి 
వారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది. 


సమరయ పాప హేతువు 
యాకోబు పాపానికి కారణం ఏమిటి? దానికి 
కారణం సమరయ! యూదాలో ఉన్నత స్థల 
మేది?* అది యెరూషలేము! 

6 మైదానంలో రాళ్ల గుట్టలా నేను సమరయను 
మార్చుతాను. అది ద్రాక్షాతోట వేయటానికి అను 
“వెన భూమివలె మారిపోతుంది. సమరయ యొక్క 
నిర్మాణపు రాళ్లను పెరికి లోయలో పారవేస్తాను. 
నేను దాని పునాదులను నాశనం చేస్తాను. 

7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగ గొట్టబడ 
తాయి. అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి 
అవుతుంది. దానియొక్క బూటకపు దేవుళ్ల 





ఉన్నత స్థలం దీనికి కేవలం “కొండి” అని అర్థం కావచ్చు 
లేదా దేవుని లేదా దొంగ దేవుళ్లను పూజించే ప్రదేశం 
కావచ్చు. ఈ ప్రదేశాలు సాధారణంగా కొండలమీద, పర్వ 
తాలమీద ఉంటాయి. 


విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఎందు 
కంటే, సమరయ నా పట్టఅవిశ్వాసంగా ఉండి 
అవన్నీ కూడబెట్టింది. కావున ఈ వస్తువులన్నీ 
నాపట్ల అవిశ్వాసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లి 
పోతాయి. 


మీకా యొక్క తీరని విచారం 
8 ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, 
విచారిస్తున్నాను. నేను పాద రక్షలు కూడ లేకుండా, 
నగ్నంగా బయటకు వెళతాను. నక్కలు ఊళ పెట్టి 
నట్టు నేను అరుస్తాను. నిప్పు కోళ్తలా మూల్లుతాను. 


9 ఎందుకనగా సమరయ గాయం మాన్ఫరానిది. ఆమె 


గాయం (పాపం) యూదాకు వ్యాపించింది. అది 
నా ప్రజల నగర ద్వారం వద్దకు చేరింది. అది 
చివరకు యెరూషలేము వరకు వచ్చింది. 

10 ఇది గాతులో చెప్పవద్దు. అక్కడ ఏడ్వవద్దు. 
బేతీయఫ్రలో విలపించి, దుమ్ములో పార్టాడు. 

11 షాఫీరులో నివసించేవాడా, దిగంబరివై , సిగ్గుతో నీ 
దారిన నీవు పోమ్ము. జయనానులో నివసించేవాడు 
బయటకు వెళ్లడు. బేతేజెలులో ఉన్నవారు విల 
పిస్తారు. దానికి కావలసిన ఆసరా మీ నుండి తీసు 
కొంటుంది. 

12 మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం 
ఎదురు చూస్తూ నీరసించిపోయాడు. ఎందుకంటే 
యెహోవానుండి ఆపద యెరూషలేము నగర 
ద్వారంవరకు వచ్చింది. 

13 లాకిషులో నివసిస్తున్న ఓ (స్త్రీ, రథాన్ని వేగముగల 
గుర్రానికి తగిలించు. సీయోను పాపాలు లాకీషులో 
మొదలై నాయి. ఎందుకంటే నీవు ఇశ్రాయేలు 
పాపాలనే అనుసరించావు. 

14 కావున గాతులోని మోరెషెతుకు మీరువీడ్కోలు 

అక్టీబులోని ఇండ్లు 
ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి. 

15 మారేషా నివాసులారా, మీమీదికి నేనొక వ్యక్తిని 
తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి 
తీసుకుంటాడు. ఇశ్రాయేలు మహీమ (దేవుడు) 
అదుల్దాములో ప్రవేశిస్తుంది. 

16 కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి. 


బహుమతులు ఇవ్వాలి. 


మీకా 2:1-3:4 


ఎందుకంటే మీరు (ప్రేమించే పిల్లలకొరకుమీరు 
దుఃఖిస్తారు. రాబందులారా మీ తలలు బోడి 
చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు దూర 
మవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి 
పోయేలా చేయబడతారు. 


ప్రజల దుష్ట పథకాలు 
పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి 
ఆపదలు వస్తాయి. ఆ ప్రజలు తమ పాన్సులపై 
పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు. 
తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం 
చెడు పనులు చేస్తారు. ఎందుకంటే వాటిని 
చేయటానికి వారికి శక్తి ఉంది. 

2 వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు. 
వారు ఇండ్లను కోరి వాటిని ఆక్రమిస్తారు. వారొక 
వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు. 
వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను 
కాబేస్తారు. 


ప్రజలను శిక్షించటానికి యెహోవా పథకం 

3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతు 
న్నాడు: “చూడండి, ఈ వంశం మీదికి ఆపద 
తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను. 
మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు గర్వంగా 
నడవలేరు. ఎందుకంటే అది కీడుమూడే సమయం. 

4 ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి 
పాటలు పాడుకుంటారు. ప్రజలు మిమ్మల్ని 
గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు 
ఇలా అంటారు: “మేము నాశనమయ్యాము! 
యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. 
ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు. అవును, 
నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు. 
యెహోవా మా పొలాలను మా శతువులమధ్య 
విభజించాడు. 

5 (ప్రజలు మీ భూమిని కొలవలేరు. భూమిని 
యెహోవా ప్రజల మధ్య విభజించటానికి (ప్రజలు 
చీట్లు వేయలేరు. ఎందుకంటే, ఆ భూమి మీకు 
చెందియుండదు!ి 


మీకాను ఇక పై బోధించవద్దనటం 

6 ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు. 
మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు. 
మాకు ఏ కీడూ జరుగబోదు.” 

7 కాని, యాకోబు వంశీయులారా నేనీ విషయాలు 
చెప్పాలి . మీరు చేసిన పనుల పట్ల యెహోవా 
కోపగిస్తున్నాడు. మీరు ధర్మంగా ప్రవర్తిస్తే నేను 
మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని. 


1032 


దేవుని ప్రజలే ఆయనకు శత్రువులవటం 

8 కాని, ఇటీవల నా (ప్రజలే నా శతువులయ్యారు 
దారిన పోయే వారివద్ద నుండి మీరు బట్టలు 
దొంగిలిస్తారు. ఆ జనులు మాతం సురక్షితంగా 
ఉన్నామనుకున్నారు. కాని వారు యుద్ధ ఖైదీలు 
అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు. 

9 నా ప్రజల స్త్రీలను వారి అందమైన, సౌకర్యాలు 
గల ఇండ్లనుండి మీరు వెళ్ళగొట్టారు. వారి చిన్న 
పిల్లల మధ్యనుండి నా మహిమను మీరు తీసివేశారు. 

10 లేచి వెళ్లిపొండి! ఎందుకంటే, ఇది వి(శ్రాంతి 
తీసుకొనే స్థలం కాదు. ఎందుకంటే మీరు ఈ 
స్థలాన్ని పాడు చేశారు! మీరు దీన్ని అపవిత్రం 
చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది! 

11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. 
అతడు, “నాకు [ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. 
నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని 
అనవచ్చు. అతడు వారికి ఆ విధంగా బోధకు 
డవుతాడు! 


యెహోవా తన ప్రజలను ఒక్క చోటికి చేర్చటం 

12 అవును. యాకోబు వంశీయులారా, నేను మీ 
అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను. ఇశ్రాయేలు 
ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను. 
దొడ్డిలోని గొ(రెల్లా, పచ్చిక బీడులోనిమందల్లా, 
వారిని నేను సమకూర్చుతాను. అప్పుడు ఆ స్థల 
మంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండి 
పోతుంది. 

13“ఒక వ్యక్తి ముందుకు తోసుకు వచ్చి తన ప్రజల 
ముందుకు వస్తాడు. ఆయన ద్వారాలను పడదో 
సుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదిలివేస్తారు. 
వారి రాజు వారిముందు నడుస్తాడు. యెహోవా 
తన ప్రజల ముందు ఉంటాడు. 


చెడు చేసిన ఇశ్రాయేలు నాయకుల అపరాధిత్వం 

3 అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, 
ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి. 
న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి! 

2 కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు! 
మీరు వారి ప్రజల చర్మాన్ని ఒలుస్తారు. మీరు 
వారి ఎముకలపై గల మాంసాన్ని లాగివేస్తారు! 

3 మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు! మీరు 
వారి చర్మాన్ని ఒలుచుకుంటున్నారు; వారి నము 
కలను విరుగ గొడుతున్నారు. మాంసంలా వారి 
ఎముకలను కుంండలోపెట్ట టానికి మీరు 
నరుకుతారు! 

4 అప్పుడు మీరు దేవుడైన యెహోవాను 
ప్రార్థిస్తారు. కాని ఆయన మీ (ప్రార్థన వినడు; 


1033 


దేవుడైన యెహోవా మిమ్మల్ని చూచి ముఖం 
తిప్పుకుంటాడు. ఎందుకంటే మీరు చెడుపనులు 
చేశారు!” 


బూటకపు ప్రవక్తలు 
5అబద్ధ (ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు 


జీవిత విధానాని ్న బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల 
విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు: 


“ప్రజలు గనుక ఈ ప్రవక్తలకు తినటానికి ఆహారం 


ఇస్తే వారు శాంతి అని అరుస్తారు! ఒకవేళ ప్రజలు 
వారికి ఆహారం ఇవ్వకపోతే, అప్పుడా ప్రవక్తలు 
“యుద్దానికి సిద్ధంకండి అని అరుస్తారు. 
అందువల్ల మీకు చీకటి కమ్మినట్టుఉంటుంది. 
మీకు దర్శనాలు కలుగవు. భవిష్యత్తులో ఏమి 
జరుగుతుంటో మీరు చెప్పలేరు గనుక. మీకు అంధ 
కారం వ్యాపించినట్టు ఉంటుంది. ఈ ప్రవక్తలకు 
సూర్యుడు అస్తమిస్తాడు. వారికి పట్టపగలే అంధ 
కారం ఆవరిస్తుంది. 

దరధర్యులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు. భవిష్య 
త్తును చూసేవారు కలవరపాటు చెందుతారు. 
అవును; వారంతా వారి నోళ్లు మూసుకుంటారు. 
ఎందుకంటే దేవునివద్ద నుండి సమాధానం రాదు! 


మీకా దేవునియొక్క నిజమైన ప్రవక్త 
కానీ యెహోవా ఆత్మ నన్ను కక్తితోను, మంచి 
తనంతోను, బలంతోను నింపివేసింది. కావున 
నేను యాకోబుకు అతని పాపాలనుగూర్చి చెప్ప 
గలను. అవును ఇశ్రాయేలుకు అతను చేసిన 
పాపాలను గురించి నేను చెపుతాను!” 


ఇశ్రాయేలు నాయకులు నిందకు పాలవటం 
యాకోబు (ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధి 
వతులారా, నేను చెప్పేది వినండి! మీరు 
న్యాయాన్ని ద్వేషిస్తారు. మీరు తిన్నగా ఉన్నదానిని 
వంకర చేస్తారు! 
మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మిం 
చారు! మీరు యెరూషలేమును పాపంతో నిర్మిం 
చారు! 
యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా 
లంచాలు తీసుకుంటారు. వారలా చేసి న్యాయ 
స్థానంలో తమ తీర్చు ఇస్తారు. ప్రజలకు బోధించే 
ముందు యెరూషలేము యాజకులకు వేతనం 
చెల్లించాలి. ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసే 
ముందు ప్రజలు, వారికి డబ్బు చెల్లించాలి. అప్పుడా 
నాయకులు, “మనకు ఏరకమైన కీడూరాదు! 
యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు. 


మీకా 3:5-4:7 


12 మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది. అది 


2 


3 


6 


దున్నిన పొలంలా తయారవుతుంది. యరూష 
లేము రాళ్ల గుట్టలా మారుతుంది. ఆలయపు 
వర్వతం పొదలతో నిండినవట్టి కొండలా 
తయారవుతుంది. 


యెరూషలేమునుండి న్యాయం రావటం 

చివరి రోజులలో ఇలా జరుగుతుంది. 
పర్వతాలన్ని టిలో దేవుడైన యెహోవా 
ఆలయమున్న పర్వతం మిక్కిలి (ప్రాముఖ్యంగలది 
అవుతుంది. అది కొండలన్నిటిలో ఉన్నతంగా 
చేయబడుతుంది. అన్యదేశాల ప్రజలు దానివద్దకు 
(ప్రవాహంలా వస్తారు. 

అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు: “రండి 
మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం! 
యాకోబు దేవుని ఆలయానికి వాళదాం! 
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్చుతాడు. 
ఆయన మార్గంలో మనం నడుద్దాం.” ఎందు 
వల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి 
వస్తాయి. యెహోవా వాక్కు యెరూషలేము 
"నుండి వస్తుంది! 

యెహూవా అనేక జనుల మధ్య తీర్చు తీరుతాడు. 
బహు దూరానగల బలమైన దేశాల (ప్రజలకు 
ఆయన తీర్చు ఇస్తాడు. “అప్పుడు వారు తమ 
కత్తులను సాగగొట్టి వాటిని నాగలిక్మరలుగా 
చేస్తారు. ఆ జనులు తమ ఈటెలను సాగ 
గొట్టిచెట్లను నరికే పనిముల్టుగా చేస్తారు. జనులు 
ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం 
మాని వేస్తారు. వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను 
అధ్యయనం చేయరు! 

లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాలతల క్రింద, 
అంజూరపు చెట్టుక్రింద కూర్చుంటాడు. వారిని 
ఎవ్వరూ భయపడేలా చేయరు! ఎందువల్లనంటే 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఇది చెప్పాడు! 
అన్యదేశాల వ్రజలు తమతమ దేవుళ్లను 
అనుసరిస్తారు. కానీ మనం మాత్రం మన దేవుడైన 
యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం! 


రాజ్యం తిరిగి పాందబడటం 

యెహోవా చెపుతున్నాడు, “యెరూషలేము 
గాయపర్చబడగా కుంటిదిఅయ్యింది. యెరూష 
లేము అవతలకు విసిరివేయబడింది. యెరూష 
లేము గాయపర్చబడింది; శిక్షింపబడింది. అయినా 
నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను. 

ఆ “కుంటి నగరవాసులే బతుకుతారు. ఆ నగర 
ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు. 
కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగారూ 


మీకా 4:8-5:8 


8 


9 


పొందిస్తాను.” యెహోవా వారికి రాజుగా ఉంటాడు. 


ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి 2 


పరిపాలిస్తాడు. 

ఓ మందల కావలిదుర్గమా, ఓ సీయోను కుమార్తె 
పర్వతమైన ఓఫెలూ, గతంలోమాదిరి నీవొక 
రాజ్యంగా రూపొందుతావు. అవును, సీయోను 
కుమారీ, ఆ రాజ్యం నీకు వస్తుంది. 


ఇశ్రాయేలీయులు బాబిలోసియాకు ఎందుకు 
వెళ్లాలి? 
నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు? 
నీ రాజు వెళ్లిపోయాడా? నీ నాయకుని నీవు 
కోలోయావా? ప్రసవవేదనపడే (స్తీలా నీవు బాధ 
పడుతున్నావు. 


10 సీయోను కుమారీ, నీవు బాధపడు. (ప్రసవించే 


స్రీలా నీవు ప్రసవించి “బిడ్డను” కను. ఎందుకంటే 
నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు 
వదిలివేస్తావు. నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు. నీవు 
బబులోనుకు (బాబిలోనియా) వెళతావు. కానీ 
నీవక్కడనుండి రక్షింపబడతావు. యెహోవా 
అక్కడికి వెళ్లి నిన్ను నీ శత్రువులనుండి తిరిగి 
తీసుకొని వస్తాడు. 


యెహోవా ఇతర దేశాలను నాశనం చేయుట 


11 అనేక దేశాలు నీ మీద యుద్దానికి వచ్చాయి. 


“సీయోను వై వ వైవు చూడు! దానిపై దాడి 
చేయండి!”అని ఆ జనులు అంటారు. 


12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు. కాని 


యెహోవా చేసే యాచన మాత్రం వారు 
ఎరుగరు. యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక 
(ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు. కళ్తంలో 
ధాన్యం నూర్చబడినట్టు ఆ జనులు నలగదొక్క 
బడతారు. 


ఇశ్రాయేలు శత్రువులను ఓడించి జయించటం 


13 “సీయోను కుమారీ లెమ్ము; ఆ జనాలను అణగ 


౨ 


దొక్కు. నేను నిన్ను బాగా బలపర్చుతాను. నీకు 
ఇనుప కొమ్ములు, కంచుగిట్టలు ఉన్నట్లవుతుంది. 
అనేకమంది జనులను నీవు ముక్కలుగాచి 
తకగొడతావు. వారి సంపదను నేను యెహోవాకు 
ఇస్తాను. వారి భాగ్యాన్ని నర్వబగత్తుకూ అధి 
పతియైన యెహోవాకు సమర్పిస్తాను.” 


కావున, బలమైన నగరమా నీ సైన్యాలను 
సమీకరించు. నీ శత్రువులు ముట్టుడించటానికి 
కూడుకుంటున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధి 
పతిని చెంపమీద కొడతారు. 


1034 


బెత్తెపే హేములో పాలకుని పుట్టుక 
కాని, బేత్తెషే ప్లు ఎఫ్రాతా, నీవు యూదాలో అతి 
చిన్న గ్రామానివి. నీ వంశం లెక్క పెట్టటానికి కూడా 
అతి చిన్నది. అయినప్పటికీ, నీ నుండే నా 
“ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు. ఆయన 
ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి, ఆద్యంత 
ములు లేని రోజులనుండి ఉంటూవుంది. 
యెహోవా తన ప్రజలను బబులోను (బాబి 
లోనియా)లో ఉండనిస్తాడు. (స్త్రీ* ప్రసవించే దాకా 
వారక్కడ ఉంటారు. అప్పుడు ఇంకా బతికివున్న 
అతని సోదరులు తిరిగివస్తారు. వారు ఇశ్రాయేలు 
ప్రజలవద్దకు తిరిగివస్తారు. 
అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన 
మందను మేపుతాడు. యెహోవా తన శక్తితోను; 
దేవుడైన యెహోవా తన అద్భుత నామ 
మహత్తుతోను ఆయన వారిని నడిపించుతాడు. 
వారు నిర్భయంగా జీవిస్తారు. ఎందువల్లనంటే, ఆ 
సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచుల 
దాకా వ్యాసిస్నాంది. శాంతి నలకొంటుంది. 
అష్టూరు సైన్యం మన దేశంలోకి వస్తుంది. ఆ 
సైన్యం మన పెద్ద ఇండ్రను నాశనంచేస్తుంది. కాని 
ఇశ్రాయేలు పాలకుడు ఏడుగురు"గొ(రైల కాపరు 
లను ఎంపికచేస్తాడు. కాదు ఆయన ఎనమండగురు 
నాయకులను ఎంపిక చేస్తాడు. 
వారు తమ కత్తులను ఉపయోగించి, అష్టూరువారిని 
పాలిస్తారు. వారు తమ స్వంత నగరాలనుండి 
నిమోదుదేశాన్ని పాలిస్తారు. ఆ ప్రజలను పాలించ 
టానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు. 
అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్టూరీ 
యుల నుండి రక్షిస్తాడు. (ఆ ప్రజలు మన రాజ్యం 
లోకి వస్తారు. వారు మన (ప్రాంతాన్ని తమ కాళ్ళ 
కింద (తొక్కుతారు. 
యాకోబు సంతతిలో మిగిలిన వారుచాలామంది 
ప్రజలకు యెహోవా కురిపించే మంచులా 
ఉంటారు. వారు పచ్చగడ్డిపై పడే వర్షంలా 
ఉంటారు. వారు ఏ మనిషి కోసమూ వేచి ఉండరు. 
వారు ఎవరికీ భయపడరు. 
అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో, 
యాకోబు సంతతిలో మిగిలినవారు చాలామంది 
ప్రజలకు అలా ఉంటారు. గొ(రెలమందల్లో 
చొరబడిన కొదమ సింహంలా వారుంటారు. 
సింహం నడుచుకుంటూ వెళ్లినప్పుడు అది ఎటు 
వెళ్లదలిస్తే అటు వెళుతుంది. అది ఒక జంతువును 
ఎదుర్కొన్నప్పుడు ఎవ్వడూ దానిని అదుపు 
చేయలేడు. మిగిలి ఉన్న జనులు అటువంటి 
సింహంలా ఉంటారు. 





ప్రీ అనగా ఇక్కడ యెరూషలేము కావచ్చు. 


1035 


9 మీరు మీచేతిని మీ శత్రువులపై కి ఎత్తి, వారిని 
నాశనం చేస్తారు. 


ప్రజలు దేవునిపై ఆధారపడుట 
10 దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ 
నమయంలో మీ గుర్రాలను మీవద్దనుండి 
తీసుకుంటాను. మీ రథాలను నాశనంచేస్తాను. 
11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను. 
మీ కోటలన్నిటినీ కూలగొడతాను. 
12 మీరిక ఎంతమాత్రం మంత్రతంత్రాలు చేయ 





6 


మీకా 5:9-6:14 


అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు 
తెలుసుకుంటారు!” 


దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? 
దేవుడైన యెహోవా నన్నిధికి నేను వచ్చి 
నప్పుడు, నేను దేవుని ముందు సాష్టాంగ 
పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి? ఒక 
సంవత్సరం వయస్సుగల కోడెదూడను దహనబలి 
నిమిత్తం తీనుకొని నేను యెహోవావద్దకం 
రావాలా? 





ప్రయత్నించరు. భవిష్యత్తును చెప్ప యత్నించే 
జనులుమీకిక వుండబోరు. 

13 మీ బూటకపు దేవుళ్ల విగ్రహాలను నేనునాశనం 
చేస్తాను. ఆ బూటకపు దేవుళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు 
చేసిన రాళ్లను నేను పడగొడతాను. నీ చేతులు 
చేసిన వస్తువులను నీవు ఆరాధించవు. 

14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు 
“చేయబడిన స్తంభాలను లాగివేస్తాను. మీ బూటకపు 
దేవుత్తను నేను నాశనం చేస్తాను. 

15 కొంతమంది మనుష్యులు నా మాట వినరు. నేను 
నా కోపాన్ని చూపిస్తాను. ఆ జనులకు నేను 
ప్రతీకారంచేస్తాను.” 


దేవుడైన యెహోవా ఫిర్యాదు చేయటం 

6 యెహోవా ఏమి చెపుతున్నాడో ఇప్పుడు విను 
నీవు లేచి పర్వతాలముందు నిలబడు. వాటికి నీ 
కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి. 

2 తన (ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకుఒక 
ఫిర్యాదు వుంది. పర్వతాల్దారా యెహోవా చేసే 
పర్యాదు వినండి. భూమి పునాదుల్లారా, యెహోవా 

చెప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన 
నిరూపిస్తాడు! 

3 యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ 
పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నాపట్ల విరక్తి 
చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన 
పనులు నాకు చెప్పండి! 

4 నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! ఐగుప్తు 
(ఈజిప్టు దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకు 
వచ్చాను. మీకు నేను దాస్యంనుండి విముక్తి 
కలిగించాను. నేను మీవద్దకు మోషే, అహరోను, 
మిర్యాములను పంపాను. 

5 నా ప్రజలారా, మోయాబు రాజై న బాలాకు చేసిన 
దుష్టవ్యూహాలను మీరు గుర్తు పెట్టుకోండి. 
బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు 
బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చు 
కోండి అకాసియ (షిత్తీయు) నుండి గిల్లాలువరకు 
జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. 


12 


యెహోవా వెయ్యి పొజ్టిశ్లతోలేక పదివేల నదు 
లకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా, 
నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్నిబలి 
ఇవ్వనా? నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో 
భాగంగా పుట్టిన శిశువును అర్చించనా? 
మానవుడా, మంచి విషయాలను గురించి 
యెహోవా నీకు చెప్పియున్నాడు. యెహోవా 
నీ నుండి కోరేవి ఇవి: ఇతరుల పట్ట నీవు న్యాయంగా 
ప్రవర్తించు. ప్రజలపట్ల (పేమ, దయకలిగి 
ఉండటానికి ఇష్టపడు. అణకువ కలిగి నీ దేవునితో 
జీవించు. 


ఇశ్రాయేలీయులు ఏమి చేస్తున్నారు? 
దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూష 
లేము పిలుస్తూవుంది. తెలివిగల మనుష్యుడు 
యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. కావున ణిక్షించే 
దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవాని పట్ట 
ధ్యానముంచు! 
దుష్టులు తాము దొంగిలించిన ధనరాపలనుఇంకా 
దాస్తున్నారా? దుష్టులు ఇంకా మరీ చిన్నబుట్టలతో 
జనాన్నిమోసగిస్తున్నారా? అలా ప్రజలను మోస 
గించే విధానాలను యెహోవా అనహించు 
కుంటాడు! 
దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు, తప్పుడు 
తూనికలతో (ప్రజలను మోసగిస్తున్నారా? తప్పుడు 
కొలతలు కొలవటానికి వారింకా దొంగతూక 
పురాళ్లు, దొంగ కొలతలుగల సంచులు కలిగి 
యున్నారా? అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే 
ఉన్నాయి! 
ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన 
పనులు చేస్తున్నారు! ఆ నగరవాసులు ఇంకా 
అబద్దాలు చెపుతున్నారు! అవును, ఆ ప్రజలు 
అబద్దాలు చెపుతూనే ఉన్నారు! 
కావున నేను నిన్ను గిక్షంచటం మొదలు పెట్టాను. 
నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను. 
నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు. నీ 
కడుపు ఖాళిగా ఉండి నీవు ఇంకా ఆకలితో 


మీకా 6:15-7:14 


J 


ఉంటావు. నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి 
ప్రయత్నిస్తావు. కాని కత్తులు పట్టిన జనులు నీవు 
కాపాడిన జనులను చంవుతారు, నిన్ను 
పట్టుకుంటారు. 

నీవు విత్తనాలు చల్చుతావు; కానీ నీవు పంట 
కోయలేవు. ఒలీవ గింజలను గానుగపడతావు; కానీ 
నీకు నూనెరాదు. నీ తియ్యటి దదాక్టారసం తాగ 
టానికి నీవు అనుమతింపబడవు. 

ఎందుకంటే నీవు ఒమ్రీ* నిర్దేశించిన కట్టుబాట్లను 
అనుసరిస్తూ, అహాబు వంశంవారు చేసిన చెడు 
పనులన్నీ చేస్తున్నావు. నీవు వారి బోధలను పాటి 
స్తున్నావు. అందువల్ల నీవు నాశనమయే్యేలా 
చేస్తాను. నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు. 
చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపో 
బడతారు. 


ప్రజల దుష్కార్యా లపట్ట మీకా కలత చెందటం 

సు కలత చెందాను!” ఎందుకంటే, నేను సేక 
రించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను. 
పండిపోయిన దాక్షాపండ్లవలా ఉన్నాను. తినటానికి 
దాక్షాపండ్డు మిగలలేదు. నేను కాంక్షించే తొలి 
అంజూరపు పండ్డులేనేలేవు. 


అనగా విశ్వాసంగల జనులంతా పోయారు. ఈ 
దేశంలో మంచివాళ్తంటూ ఎవ్వరూ మిగులలేదు. 
ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటూనికి వేచి 
వున్నాడు. ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటో 
పాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు. 

ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు 
చేయటానికి సమర్ధులై వున్నారు. అధిపతులు 
లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయ 
స్థానంలో తన తీర్చును తారుమారు చేయటానికి 
డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” 
మంచిబవై న, న్యాయమైన నిర్ణయాలు చేయరు. 
వారేది చేయదలచారో అదే చేస్తారు. 

వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవల 
ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం 
ముండ్ల పొదకంలు చాలా కంటకుడై ఉంటాడు. 


శిక్ష పడే రోజు వస్తూవుంది. 
నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు. నీ 
కావలివాండ్ర దినం రానేవచ్చింది. ఇప్పుడు నీవు 
గిక్షింఏబడతావు! ఇప్పుడు నీవు కలవరపడతావు! 





ఒమ్రీ ఒక ఇశ్రాయేలు రాజు. అతడు తన ప్రజలు అబద్ధపు 


దేవుళ్లను ఆరాధించేలా చేశాడు. 


1రాజులు 16:21-26 


చూడండి. 


1036 


5 


నీ పొరుగువానిని నమ్మవద్దు! స్నేహితుని నమ్మ 
వద్దు! నీ భార్యతో సహితం నీవు స్వేచ్చగా 
మాట్లాడవద్దు! 

తన ఇంటివారే తనకు శత్రువులవుతారు. ఒక 
కుమారుడు తన తండ్రిని గౌరవించడు. ఒక 
కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది. ఒక 
కోడలు తన అత్తపై తిరుగబడుతుంది. 


దేవుడైన యెహోవాయే రక్షకుడు 

కావున సహాయంకొరకు నేను యహ హోవా తట్టు 
చూస్తాను. నాకు సహాయం చేయటానికి నేను 
యెహోవా కొరకు నిరీక్షిస్తాను. నా దేవుడు నా 
మొర ఆలకిస్తాడు. 

నేను పతనమయ్యాను. కానీ, ఓ శతువూ. 
నన్ను చూచి నవ్వుకు! నేను తిరిగి లేస్తాను. 
నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ 
యెహోవాయే నాకు వెలుగు. 


యెహోవా క్షమిస్తాడు 
నేను యహోవా పట్ల పాపం చేశాను. అందువల్ల 
ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు. కానీ న్యాయ 
స్థానంలో ఆయన నా తరపున వాదిస్తాడు. నాకు 
మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు. పిమ్మట 
ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు. 
ఆయన చేసింది న్యాయమైనదని నేను (గ్రహిస్తాను. 
నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది. “నీ 
దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా 
శతువు నన్నడిగింది. ఆ సమయంలో ఆమెను 
చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టిమీద నడిచి 
నట్టు జనులు ఆమెమీద నడుస్తారు. 


యూదులు తిరిగిరావటం 
నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది. ఆ 
సమయంలో వారి దేశం విస్తరిస్తుంది. 
నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు. అపష్టూరునుండి, 
ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు. నీ 
దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు 
నదివరకు, పడమట సముద్రంనుండి తూర్పున 
పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది. 
దేశం పాడై పోయింది. దానిలో నివసించే జనుల 
వల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడై పోయింది. 
కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు. 
నీకు చెందిన ప్రజా సమూహాన్ని పాలించు. ఆ 
మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు, పర్వతం 
మీదనూ ఒంటరిగానూ ఉంటుంది. గతంలో 
మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ 
నివసిస్తుంది. 


15 


1037 


ఇశ్రాయేలు తన శత్రువులను ఓడించటం 

నేను నిన్ను ఈజిప్టు నుండిబయటకు తీసుకొని 
వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరి 
పించాను. ఆ రకంగా మీరింకా ఎన్నో అద్భుత 
కార్యాలు చూసేలా చేస్తాను. 

అన్యజనులు ఆ అద్భుతకార్యాలు చూసి సిగ్గు 
పడతారు. వారి “శక్తి” నాదానితో పోల్చినప్పుడు 
వ్యర్ధమైనదని వారు (గ్రహిస్తారు. వారు విస్మయం 
చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు! 
వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు. 
వారు పాములా మట్టిలో పాకుతారు. వారు 
భయంతో వణుకుతారు. తమ బొరియల్లోనుంచి 
బయటకు వచ్చే కీటకాలవలె, వారు నేలమీద 
పాకుతారు. వారు భయపడి దేవుడై నయెహోవా 
వద్దకు వస్తారు. నీ ముందు వారు భయపడతారు! 


18 


20 


మీకా 7:15-20 


యెహోవాకు |పశంస 
నీవంటి దేవుడు మరొకడు లేడు. పాపం చేసిన 
దోషులను నీవు క్షమిస్తావు. నీ ప్రజలలో మిగిలిన 
వారి పాపాలవైపునీవు చూడవు. దేవుడైన 
యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు. ఎందు 
కంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు. 


యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను 
వరిహరించు. మా పాపాలన్నిటినీ లోతైన 
సముద్రంలోకి విసిరివేయుము. 


దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా 
ఉంటావు. అబ్రాహాము యడల దయకలిగి 
యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు 
పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు. 


1038 


నహూము 


1 ఎల్కోషువాడై న నహాముకు కలిగిన దర్శనాన్ని 
వివరించే (గంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన 
దుఃఖకరమెన సమాచారం. 


సీనెవె పట్ల యెహోవా కోపం 

2 యెహోవా రోషంగల దేవుడు! యెహోవా నేర 
స్తులను శిక్షంపబోతున్నాడు. యెహోవా తన 
శతయ్ర,వులను శిక్షిస్తాడు. ఆయన తన శళశువులపై 
తన కోపాన్ని నిలుపుతాడు. 

3 యెహూవా ఓర్పు గలవాడు. కాని ఆయన మిక్కిలి 
శక్తిమంతుడు. యెహూవా నేరం చేసిన జనులను 
శిక్షిస్తాడు. ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు. 
దుష్టజనులను శిక్షించటానికి యెహోవా వస్తు 
న్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలు 
లను,తుఫానులను ఉపయోగిస్తాడు. మానవుడు 
నేల మీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా 
మేఘాలపై నడుస్తాడు | 

4 యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, 
అది ఎండి పోతుంది. ఆయన నదులన్నీ" ఇంకి 
పోయేలా చేస్తాడు! బాషానులోని, కర్మెలులోని 
సారవంతమైన భూములన్నీ ఎండి నశించి 
పోతాయి. లెబానోనులోని పుష్పాలన్నీ వాడి 
పోతాయి. 

5 యెహోవా వస్తాడు. పర్వతాలన్నీ భయంతో 
కంపిస్తాయి. కొండలు కరిగిపోతాయి. యెహోవా 
వస్తాడు. భయంతో భూమి కంపిస్తుంది. ఈ 
ప్రపంచం, అందులో నివసించే ప్రతివాడూ 
భయంతో వణుకుతారు. 


6 యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువ 
లేరు. ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరిం 
చలేరు. ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది. 
ఆయన రాకతో బండలు బద్దలై చెదిరి పోతాయి. 

7 యెహోవా మంచివాడు, ఆపద సమయంలో 
తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం. ఆయ 
నను నమ్మిన వారి పట్ల ఆయన శ్రద్ద తీను 
కుంటాడు. 

8 ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు. 
ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు. 


న్య 
న 


ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి 
వేస్తాడు. 

యూదా, యెహె హోవాపై కుట్రలు ఎందుకు పన్ను 
తున్నావు? కాని ఆయన వారీ పన్నాగాలన్నిటినీ 
వమ్ము చేస్తాడు. కష్టం రెండవ సారి రాదు. 

చిక్కు పడిన ముండ్ల పొదలా నీ శత్రువు నాశనం 
చేయబడతాడు. ఎండిన కలుపు మొక్కల్లా వారు 
వేగంగా కాలిపోతారు. 

అష్టూరూ, నీలో నుండి ఒక మనిషి వచ్చాడు. 
అతడు యెహోవాకు వ్యతిరేకంగా దుష్ట పథకాలు 
వేశాడు. అతడు చెడు సలహా ఇచ్చాడు. 
యెహూోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు: 
“అష్బూరు ప్ర ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు. 
వారికి ాలామురది సైనికులున్నారు. కాని వారంతా 
నరికి వేయబడతారు. వారంతా అంతం చేయ 
బడతారు. నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను. 
కాని ఇక మిమ్మలి ్న బాధపడనీయను. 

అష్టూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడి 
పిస్తాను. మీ మెడ మీద నుండి ఆ కాడిని తీసివేస్తాను. 
మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.” 
అష్టూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ 
ఆజ్ఞ ఇచ్చాడు: “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతి 
వారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెల 
కొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను 
నేను నీ కొరకు నీ సమాధిని నేను తయారు 
చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు ! 

యూదా, చూడు ! పర్వతాల మీద నుండి వస్తు 
న్నది, అక్కడ చూడు. శుభవార్త తీసుకొని ఒక 
దూత ఇక్కడికి వస్తున్నాడు! శాంతి ఉన్నదని 
అతడు చెపుతున్నాడు! యూదా, నీ ప్రత్యేక పండు 
గలను జరుపుకో! యూదా, నీవు మాట ఇచ్చిన 
వాటిని నెరవేర్చు. దుష్ట జనులు మళ్లీ నీ మీద 
దాడి చేసి నిన్ను ఓడించలేరు! ఆ దుష్ట జను 
లందరూ నాశనం చేయబడ్డారు. 


సీనెవె నాశనం చేయబడుతుంది 
నీనెవె, నీతో యుద్ధం చేయటానికి వినాశకారుడు 
వస్తున్నాడు. కావున నీ నగరపు బలమైన 


ప్రదేశాలను కాపాడుకో, మార్గంపై నిఘా పెట్టు. 


1039 


యుద్దానికి సిద్ధం కమ్ము. పోరాటానికి సన్నాహాలు 
చెయ్యి! 

ఎందుకంటే ఇశ్రాయేలు ప్రభావం వలె యాకో 
బుకు తన ప్రభావాన్ని యహోవా తిరిగి ఇస్తు 
న్నాడు. అష్టూరీయులు ఇశ్రాయేలు ప్రజలను 
నాశనం చేశారు. వారి దాక్షాలతలను నాశనం 
చేశారు. 

ఆ సైనికుల డాళ్టు ఎర్రగా ఉన్నాయి. వారి దుస్తులు 
మిరుమిట్లు గొలిపేటంత ఎర్రగా ఉన్నాయి. వారి 
రథాలు యుద్దానికి బారులు తీర్చబడి, అగ్ని శిఖల్లా 
మెరుస్తున్నాయి. వారి గుర్హాలు స్వారీకి సిద్ధంగా 
ఉన్నాయి. 

రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి. బహి 
రంగ ప ప్రదేశాలలో అవి ముందుకు, వెనుకకు పోతు 
నా యి. అవి మండే దివిటీల్లా, ఒక చోట నుండి 
మరొక చోటికి ప్రనరించే వొరుపుల్టా కని 
పించాయి! 

అష్పూరు రాజు తన మంచి సై నికులందరినీ పిలు 
స్తాడు. కాని వారు తొట్రిల్లి దారిలో పడిపోతారు. 
గోడను రక్షించటానికి వారు దాని వద్దకు పరుగెడ 
తారు. రక్షక కవచాన్ని వారు కిందికి దించుతారు. 
కాని నది వెపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు 
లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు. 
శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు. ఆమె దాసీలు 
పావురాల్హా విచారంగా మూల్లుతారు. వారు విచా 
రాన్ని వ్యక్త పరుస్తూ తమ రొమ్ములు బాదు 
కుంటారు. 

నీరు బయటకు కారిపోయే ఒక మడుగులా నీనెవె 
నగరం ఉంది. ప్రజలు, “ఆగండి! పారిపోవటం 
మానండి!” అని అరుస్తారు. కాని ఎవ్వడూ ఆగడు. 
వారు చెపే ప్పేదాన్ని ఎవ్వరూ లక్ష్యపెట్టరు! 
నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని 
తీసుకోండి! బంగారాన్ని దోచుకోండి! తీను 
కోటానికి అనేక వస్తువులున్నాయి. ఎన్నో ధనాగా 
రాలున్నాయి! 

ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది. ప్రతీదీ దోచు 
కోబడింది. నగరం నాశనం చేయబడింది! ప్రజలు 
వారి ధైర్యాన్ని కోల్పోయారు. వారి హృదయాలు 
భయంతో వికలమవుతున్నాయి. వారి మోకాళ్ళు 
ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. వారి శరీ 
రాలు వణకుతున్నాయి. వారి ముఖాలు భయంతో 
వెలవెల పోతున్నాయి. 

సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది? 
ఆడ, మగ సింహాలు అక్కడ నివసించాయి. వాటి 
పిల్లలు భయపడలేదు. 

ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి 
పర్చటానికి అనేక మంది మనుష్యులను చంపింది. 


నహూము 2:2-3:8 


అతడు తన గుహను (నీనవ) మానవకళేబరాలతో 
నింపివేశాడు. అతడు తాను చంపిన స్తీ స్త్రీలతో తన 
గుహను నింపాడు. 

13 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపు 
తున్నాడు: “నీనెవే, నేను నీకు వ్యతిరేకిని! నీ 
రథాలను నేను తగులబెడతాను. యుద్దంలో నీ 
“యువ సింహాలను నేను చంపుతాను. భూమి మీద 
_ ్నడూ నీవు ఎవరినీ వెంటాడవు. నీ దూతలు 

చెప్పే వాటిని ప్రజలు మరెన్నడూ వినరు.” 


ప్రజలు 





సీనెవెకు దుర్వార్త ఆ హంతకుల నగరానికి చాలా కీడు 

3 మూడుతుంది. నీనెవె నగరం అబద్దాల పుట్ట. ఇతర 
దేశాలనుండి దోచుకున్న వస్తువులతో అది 
నిండివుంది. అది వెంటాడి చంపిన అనేకమందితో 
అది నిండివుంది! 

2 కొరడా ర్లుళిపింపుల ధ్వని, చక్రాల సవ్వడి, స్వారీ 
గుర్రాల గిట్టల ధ్వనులు, ఎగిరిపడే రథాల చప్పుడు 
నీవు వినవచ్చు! 

3 అశ్వదళం వారు దాడి చేస్తున్నారు. వారి కత్తులు 
మెరుస్తున్నాయి. వారి ఈటెలు తళుక్కుమంటు 
న్నాయి! అక్కడ ఎంతోమంది చనిపోయారు. 
శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకు 
మించివున్నాయి. శవాలకు అడ్డంపడి ప్ర 
తొట్రిల్లుతున్నారు. 

4 నీనెవ మూలంగా ఇవన్నీ జరిగాయి. తృప్తి చెందని 
వేశ్యలా నీనెవె ఉంది. ఆమె మరింత మందిని కోరు 
కుంది. తనను తాను అనేక జనులకు అమ్ము 
కుంది. వారిని తన బానిసలుగా చేసుకోటానికి 
ఆమె తన మంత్ర విద్యలను ఉపయోగించింది. 

5 నర్వశక్తిమంతుడై న యెహోవా ఇలా చెపు 
తున్నాడు: “నీనెవె, నీకు నేను విరోధిని. నీ బట్టలను 
నీ ముఖం మీదికి లాగుతాను. నీ నగ్నత్వాన్ని 
రాజ్యాలన్నిటికీ చూపిస్తాను. ఆ రాజ్యాలన్నీ నీవు 
సిగ్గుపడటం చూస్తాయి. 

6 నీ మీదకు మురికి వస్తువులు విసురుతాను. నిన్ను 
ఏహ్యభావంతో చూస్తాను. ప్రజలు నీవంక చూసి 
నవ్వుతారు. 

7 నిన్ను చూసిన ప్రతి ఒక్కడూ పారిపోతాడు. 'నీనెవె 
నాశనమయ్యింది. ఆమెను గురించి ఏడ్చేవా 
రెవరు™ అని వారు అంటారు. నీనెవె నిన్ను ఓదార్చే 
వారెవ్వరినీ నేను చూడలేనని నాకు తెలుసు.” 
నీనెవె, నైలు నది మీద వున్న తేబేస్‌* 

(నో-అమోను) నగరం కంటే నీవు మెరుగై న దానవా? 





తేబేస్‌ ఈజిప్టులో ఒక మహానగరం. అది క్రీ. పూ. 663 
లో అష్నూరు సైన్యంచే నాశనం చెయబిడింది. 1 ఇది అమ్మోను 
దేవతానగరం. గీసువారు దీనిని తేబేసు అని పిలిచారు. 


నహూము 3:9-19 


కాదు! తేబేస్‌ చుట్టూ కూడ నీరువుంది. తేబేస్‌ ఆ 
నీటిని శత్రువుల నుండి తనను తాను కాపాడుకోటానికి 
వినియోగించుకొనేది. ఆమె ఆ నీటిని ఒక గోడలా 
కూడా వినియోగించుకొనేది! *కూషీయులును, 
ఈజిప్టు వారును తేబేస్‌కు మంచి బలాన్నిచ్చారు. 
పూతు వారు, లూబీయులు ఆమెకు మద్దతు ఇచ్చారు. 
10అయినా తేబేస్‌ ఓడింపబడింది. ఆమె ప ప్రజలు పర 
దేశానికి బందీలుగా పట్టుకుపోబడ్డారు. ప్ర ప్రతీక వీధిమూలా 
సైనికులు ఆమె పిల్లలను చావగొట్టారు. ముఖ్యులైన 
ప్రజలను ఎవరు బానిసలుగా ఉంచుకోవాలి అనే విష 
యంలో వారు చీట్లు వేశారు. తేబేస్‌లో ప్ర ప్రముఖులైన 
వారందరికీ వారు సంకెళు 5 వేశారు. 

"కావున నీనెవే, నీవు కూడా తాగినవానిలా పడి 
పోతావు! నీవు దాగటానికి ప్ర యత్నిస్తావు. శత్రువుకు 
దూరంగా ఒక సురక్షిత ప్ర ప్రదేశం కొరకు నీవు చూస్తావు. 
'2కాని: 'వీనావే,. వీ. 'దుర్గాలన్నీ అంజూరపు చెట్టలా 
ఉంటాయి. కొత్త అంజూరపు కాయలు పండుతాయి. 
ఒకడు వచ్చి చెట్టును కుదుపుతాడు. అంజూరపు పండ్లు 
వాని నోట పడతాయి. అతడు వాటిని తింటాడు. 
అవి అయిపోతాయి! 

కెనీనెవే, నీ ప్రజలంతా స్త్రీ లవలె ఉన్నారు. శత్రు, 
సైనికులు వారిని ప పట్టుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. 
నీ శత్చువులు లోనికి రావటానికి అనువుగా నీ దేశపు 
ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ద్వారాలకు 
అడ్డంగా వున్న క్యర్రపట్టిలను అగ్ని కాల్చివేసింది. 

సోనీరు తెచ్చి దానిని నీ నగరంలోపల నిలువ చెయ్యి. 
ఎందుకంటే, శత్రు, సై నికులు నీ నగరాన్ని చుట్టు 
ముట్టుతారు. వారు ఎవ్వరినీ నగరంలోకి ఆహారాన్ని, 
నీటిని తీసుకు రానివ్వరు. నీ కోటలను పటిష్ట పర్చుకో! 


1040 


ఇటుకలు విస్తారంగా చేయటానికి బంక మట్టిని తీసు 
కొనిరా! సున్నము గచ్చు కలుపు! ఇటుకలు చేయ 
టానికి అచ్చులు తీసుకొనిరా! నీవు ఆ పనులన్నీ 
చేయవచ్చు. కాని, అగ్ని నిన్ను పూర్తిగా నాశనం చేసి 
వేస్తుంది! మరియు కత్తి నిన్ను హతమార్చుతుంది. 
మిడుతల దండు వచ్చి సమస్తాన్ని తినివేసినట్టు నీ 
దేశం కన్పిస్తుంది. 

నీనెవే, నీవు మిక్కిలిగా పెరిగావు. నీవు మిడుతల 
దండులా వున్నావు. వివిధ స్రాంతాలకు వెళ్లి సరు 
కులు కొని వ్యాపారం చేసే వర్తకులు నీకు అనేక 
మంది ఉన్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో 
వారు అంతమంది ఉన్నారు! దండులా వచ్చి సర్వాన్ని 
తినివేసే మిడుతల్లా వారున్నారు. 'మరియు నీ ప్రభు 
త్వాధికారులు కూడ మిడుతల్లా వున్నారు. చలిగా ఉన్న 
రోజున రాతిగోడపై కుదురుకున్న మిడుతల్లా వారు 
న్నారు. కాని సూర్యుడు పైకి వచ్చినప్పుడు రాళ్ళు 
వేడెక్కగా మిడుతలు ఎగిరిపోతాయి. పైగా అవి ఎక్కడికి 
పోతాయో ఎవ్వరికీ తెలియదు! నీ అధికారులు కూడా 
అలానేవుంటారు. 

15ఆమూరు రాజా, నీ గొర్రెల కావరులు 
(నాయకులు) నిద్రకుపడ్డారు. శక్తివంతులగు ఆ 
మనుష్యులు నిద్రిస్తున్నారు. ఇప్పుడు నీ గొర్రెలు 
(ప్రజలు) పర్వతాలపై చెదిరిపోయాయి. వాటిని 
మరల్చుకొని వచ్చేవాడు ఎవ్వడూ లేడు. *నీనెవే, 
నీవు తీవ్రంగా దెబ్బతిన్నావు. నీ గాయాన్ని ఏదీ మాన్స 
లేదు. న్‌ వినాశాన్ని గురించి విన్న ప్రతివాడూ చప్పట్లు 
చరుస్తాడు. వారంతా సంతోషరిగా + ఉంటారు! ఎందు 
కంటే, నీవు ఎల్లప్పుడూ కలుగజేసిన బాధను వారంతా 
అనుభవించారు! 


1041 


హబక్కూకు 


దేవునికి హబక్కూకు ఫిర్యాదు చేయటం 

ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్త 

మానం ఇది. 

యెహోవా, నేను సహాయం కొరకు అర్థిస్తూనే 
వున్నాను. నీవు నా మొర ఎన్నడు ఆలక్షీస్తావు? 
దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని 
నీవేమి చేయలేదు! “ప్రజలు వస్తువులను దొంగలిస్తు 
న్నారు. ఇతరులను బాధపెట్టుతున్నారు. ప్రజలు వాదు 
లాడుతూ, కల్గహస్తున్నారు నీవెందుకు నన్నీ భయంకర 
విషయాలు చూసేలా చేస్తున్నావు? “న్యాయవ్యవస్థ 
బలహీనపడింది. ప్రజలకు న్యాయం జరుగుట లేదూ 
మంచి వారిపై దుష్టులు తమ తగాదాలలో గెలు 
స్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత 
రహితంగా లేదు. 


దేవుడు హబక్కూకునకు సమాధానమివ్వటం 

యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనుల 
వైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం 
కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం 
కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే 
చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు 
నమ్మవు. బబులోను ప్రజలను నేను బలమైన 
రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల 
యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి 
చెందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు. 
7బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. 
బబులోనువారు వారు చేయదల్పుకున్నది చేస్తారు; 
వెళ్ళదల్పుకున్న చోటుకి వెళతారు. శీవారి గుర్రాలు 
చిరుతపులుల కంటే వేగం కలవి. సూర్యుడు అస్త 
మించాక అవి తోడేళ్ళ కంశు నీచంగా ఉంటాయి. 
వారి గుర్రపు దళంవారు దూర స్టాంతాలనుండి వస్తారు. 
ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశం నుండి కిందికి దూసుకు 
వచ్చినట్టు, వారు తమ శత్రువులను వేగంగా ఎదు 
ర్కొంటారు. *వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క 
విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా 
వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సై నికులు 
అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రేణువుల్లా 
లెక్కలేనంత మందిని పట్టుకుంటారు. 


బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను 
చూసీ నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్య 
గాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల 
నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. 
ఆ సైనికులు గోడ మీదికంటు మట్టి బాట సునా 
యాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు. 
పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో 
యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క 
వస్తువు వారి స్వయంశక్తి.” 


హబక్కూకు యొక్క రెండవ ఫిర్యాదు 
"పిమ్మట హబక్కూకు చెప్పాడు: 


“యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే 
దేవుడవు! నీవు చావులేని పవిత్ర దేవుడవు! 
యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటా 
నికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు. 
మా ఆశ్రయ దుర్గమా యూదా ప ప్రజలను 
శిక్షించటానికి నీవు వారిని స సృష్టించావు. 

13 న్‌ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు. ప్రజలు తప్పు 
చేయటాన్ని నీవు చూడలేవు. మర అటువంటి 
నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలు 
గుతున్నావు* దుష్టులు మంచివారిని ఓడించటం 
నీవెలా చూడగలుగుతున్నావు? 

14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్హా తయారు 
చేశావు. నాయకుడులేని చిన్న సముద్ర, జంతు 
వుల్లా వారున్నారు. 

5 వారందరినీ గాలాలు, వలలు వేసి శత్చువు పట్టు 
కుంటాడు. శత్రువు వారిని తన వలలో పట్టి 
లాగుతాడు, తను పట్టుకున్న దానిని చూసి 
శత్రువు చాలా సంతోషిస్తాడు. 

16 శత్రువు తను భాగ్యవంతుడుగా నివసించటానికి, 
మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి 
సహాయపడుతుంది. కావున శత్రువు తన వలనే 
ఆరాధిస్తాడు. తన వల యొక్క గౌరవార్థం అతడు 
దానికి బలులు అర్చించి, ధూపంవేస్తాడు. 

1” తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు 
కొనసాగిస్తాడాః దయా దాక్షిణ్యం లేకుండా 


హబ క్కూకు 2:1-20 


అతడు (బబులోను సె సైన్యం ప్ర, 
చేయటం కొనసాగిస్తాడా! 


ప జలను నాశనం 


pred కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను. 

యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి 
నేను వేచి ఉంటాను. ఆయన నా ప్రశ్నలకు 
ఎలా సమాధానమిస్తాడో నేను వేచివుండి 
తెలుసుకుంటాను” 


హబక్కూకునకు దేవుడు సమాధానమివ్వటం 

?యెహూవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు 
చూపించేవాటిని వాయి. ప్రజలు సులభంగా చదవ 
గలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి. 
ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం 
గురించినది. ఈ వర్తమానం పరిసమాస్తిని గురించినది. 
అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా 
కన్చించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. 
ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు. “దీనిని 
విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. 
కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన 
విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు. 

“దేవుడు చెప్పాడు: “ధ్రాక్షమద్యం మనిషిని మోసం 
చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం 
అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. 
అతడు మృత్యువువల ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా 
కోరుతూనే ఉంటాడు. మృత్యువువలా అతనికి తృప్తి 
అంటూ ఉండదు. అతడు ఇతర దేశాలను ఓడించటం 
కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం 
కొనసాగిస్తూ ఉంటాడు. “కాని అతి త్వరలోనే ఆ 
ప్రజలంతా అతనిని చూచి నవ్వుతారు. తన ఓటమిని 
గురించి వారు కథలు చెపుతారు. వారు నవ్వి, “అది 
మిక్కిలి హేయమైనది! ఆ వ్యక్తి అనేక వస్తువులు దొంగి 
లించాడు. తనవి కానివాటిని తన వశం చేసుకున్నాడు. 
అతడు ధనాన్ని విస్తారంగా తీసు కున్నాడు. ఆ వ్యక్తికి 
అది అతి శ, మకారకమైన పని అని అంటారు. 

"నీవు (బలవంతుడు) ప్రజలవద్ద డబ్బు తీసు 
కున్నావు. ఒక రోజు ఆ ప్రజలు మేల్కొని జరుగుతున్న 
దానిని గుర్తిస్తారు. వారు నీకు ఎదురు తిరుగుతారు. 
అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. 
నీవు చాలా భయపడతావు. నీవు అనేక దేశాలనుండి 
వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి 
చాలా తీసుకుంటారు. నీవు అనేక మందేని చంపివేశావు. 
నీవు దేశాలను, నగరాలను నాశనం చేశావు. నీవక్కడ 
ప్రజలందరినీ చంపివేశావు. “అవును, అన్యాయం చేసి 
ధనవంతుడై న వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదే 
శంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. 
ఇతరులు తనను దోచుకోవటాన్ని తను ఆపగలనని 


1042 


అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్టు 
తుంది. 

'0“నీవృ (బలవంతుడు) అనేక మందిని నాశనం 
చేయటానికి వ్యూహాలు పన్నావు. ఇది నీ స్వంత 


ప్రజలనే అవమానానికి గురిచేసింది. నీవు ప్రాణాన్ని 


కోల్ప్చోతావు. ''గోడరాళ్ళు నీకు వ్యతిరేకంగా అరు 
స్తాయి. నీ స్వంత ఇంటి వాసాలు సహితం నీవు తప్పు 
చేశావని ఒప్పుకుంటాయి. !అన్యాయం చేసి, నరహత్య 
చేసి నగరం నిర్మించిన నాయకునకు మిక్కిలి కీడు. 
“అటువంటి జనులు నిర్మింప తలపెట్టిన వాటన్నిటినీ 
అగ్నిచే కాల్చివేయ టానికి నర్వ శక్తిమంతుడై. న 
యెహోవా నిర్ణయించాడు. వారు చేసిన పనరితా 
వృధా. 14అ అప్పుడు ప్ర, ప్రతిచోట ప్రజలు యెహోవా 
యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సము 


ద్రంలోకి నీరు వ్యాపించునట్టు ఈ వార్త వ్యాపిస్తుంది. 
యె ర్త ర్త 


సోశను కోపం చెంది, ఇతరులను బాధించే వ్యక్తికి 
మిక్కిలి శమ. ఆ వ్యక్తి కోపంలో ఇతరులను నేలకు 
పడగొడతాడు. అతడు వారిని వస్త్ర విహీనులుగాను, 
తాగినవారిగాను చూస్తాడు. 

1రోకాని అతడు యెహోవా కోపాన్ని తెలుసు 
కుంటాడు. ఆ కోపం యెహోవా కుడిచేతిలో విషు 
గిన్నెలా ఉంటుంది. అతడు ఆ కోపాన్ని sr 
తాగిన వానిలా నేలమీద పడతాడు. 

“దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. 
నీవు పొందేది అవమానం; గౌరవం కాదు. "నీవు 
లెబానోనులో ఎంతో మందిని బాధించావు. అక్కడ 
నీవు ఎ పశువులను దొంగిలించావు. కావున, చని 
పోయిన ప్రజల కారణంగాను, నీవా దేశానికి చేసిన 
చెడుపనులో వల్లను నీవు భయపడతావు. నీవా నగ 
రాలకు, వాటిలో నివసించే ప ప్రజలకు చేసిన పనుల 
బట్టి నీవు భయపడతావు” 


విగ్రహాలను గూర్చిన వర్తమానం 

కీఅతని బూటకపు దేవుడు అతనికి సహాయం 
చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహపు 
తొడుగు వేసి చేసిన బ్‌ మ్మ. అది కేవలం విగ్రహం. 
కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని 
ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్లాడలేదు. ఒక 
కొయ్య విగ్రహముతో “నిలబడు ” అని చెప్పే వానికి 
మిక్కిలి వేదన! మాట్లాడలేని ఒక రాతితో, “మేలుకో” 
అని చెపే ప్పవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి 
సహాయపడ లేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, 
వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్ర 
హంలో స్టాణం లేదు. కాని యెహోవా విషయం 
వేరు! యెహోవా తన పవిశ్రాలయంలో ఉన్నాడు. 
కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవా 
ముందు గౌరవ భావంతో మెలగాలి. 





1043 


10 పర్వతాలు నిన్ను చూచి వణికాయి. నీరు నేల 


హబక్కూకు 3:1-19 


హబక్కూకు ప్రార్థన 


3 


2 


00 


వక్తయైన హబక్కూకు చేసిన షిగ్గయోను 
ర్థన.* 


శం 


యిహూవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను. 
యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన 
పనుల విషయంలో నేను విస్మయం చెందాను. 
అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని 
నేను నిన్ను వేడుకుంటున్నాను. ఆ పనులు 
మాకాలంలోనే జరిపించమని నేను స్పార్ధిస్తు 
న్నాను. కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల 
కరుణ చూపటం గుర్తు పెట్టుక"నుము. 

దేవుడు తేమానులో నుండి వస్తున్నాడు. పరి 
శుద్దుడు పారాను పర్వతం* మీది నుండి వస్తు 
న్నాడు. యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి 
వేసింది! ఆయన ప్రభావంతో భూమి నిండి 
పోయింది! 

అది ప ప్రకాశమానమె మె మెరుస్తున్న వెలుగు. ఆయన 
చేతినుండి కాంతీ కిరణాలు ప ప్రసరిస్తున్నాయి. 
అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది. 


వ్యాథి ఆయనకు ముందుగా వెళ్లింది. ఆయన 
వెనుక వినాశనకారి అనుసరించి వెళ్లింది. 


యెహోవా నిలుచుండి భూమికి తీరు ్ప తీర్చాడు. 
ఆయన అన్ని దేశాల ప్రజలవైపు చూశాడు. 
వారు భయంతో వణికి పోయారు. అనాదిగా 
పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి. కాని ఆ 
పర్వతాలు బద్దలై పోయాయి. పాత పాత 
కొండలు పడిపోయాయి. దేవుడు ఎల్లప్పుడూ 
అలానే ఉంటాడు! 

కుషాను (కూషీయులు నగరాలలో ఆపద సంభ 
వించటం నేను చూశాను. మిద్యాను దేశీయుల 
ఇండ్లు భయంతో కంపించాయి. 

యెహోవా, నీవు నదుల పట్ల కోపంగా 
ఉన్నావా? వాగుల పట్లు నీవు కోపంగా ఉన్నావా? 
సముద్రం పట్ల నీవు కోపంగా ఉన్నావా? నీవు 
నీ గుర్రాలను, రథాలను విజయానికి నడిపించి 
నప్పుడు నీవు కోపంగా ఉన్నావా? 

అప్పుడు కూడ నీ రంగుల కాంతి పుంజాన్ని 
(ఇంద్ర ధనుస్సు) నీవు చూపించావు. భూవాసు 
లతో నీవు చేసుకున్న ఒడంబడికకు అది 
నిదర్శనం ఎండు భూమి నదులను విభజించింది. 





సర 


9. 
ష్‌ 


ర్థన అనగా షిగ్గయోను మీద హబక్కూకు చేసిన స్టార్ధన. 
యోను అంటే అసలెన అర్థం సరిగ్గా తెలియదు. 


పర్వతం అకాబా జలసంధికి పడమటనున్న ఒక ముఖ్యమైన 
పర్వతం కావచ్చు. 


విడిచి పారుతున్నది. సముద్రపు నీటికి నేలపై 
పట్టు దప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది. 
సూర్యుడు, చంద్రుడు న్‌ కాంతిని కోలో 
యాయి. నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు 
చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి. ఆ 
మెరుపులు గాలిలో దూసుకు పోయే ఈటెలు, 
బాణాలవలా ఉన్నాయి. 
నీవు కోపంతో భూమిపై నడిచి దేశాలను శిక్షిం 
చావు. 
నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు. 
షకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి 
నీవు వచ్చావు. ప్రతి చెడ్డ కుటుంబంలోనూ 
మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు. ఆ 
కుటుంబం దేశంలో అతి తక్కువదా? లేక అతి 
గొప్పదా? అనే విచక్షణ నీవు చూపలేదు. 
శత్రు సైనికులను ఆపటానికి నీవు మోషే చేతి 
కర్రను ఉపయోగించావు. ఆ సైనికులు మామీద 
యుద్దానికి పెనుతుఫానులా వచ్చారు. రహస్యంగా 
ఒక 'పేదవాళ్లి దోచుకున్నట్టు, వారు మమ్మల్ని 
తేలికగా ఓడించవచ్చనుకున్నారు. 
కాని నీవు నీ గుర్రాలతో సముద్రం గుండా నడి 
చావు. ఆ మహా జలరాశిని దూరంగా దొర్తి 
పోయేలా చేశావు. 
నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణి 
కింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు 
అదిరాయి. నా ఎముకలు బలహీనమయ్యాయి. 
నా కాళ్లు వణికాయి. కావున ఆ వినాశన దినం 
వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీద 
దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది. 


ఎల్లప్పుడూ యెహోవాయందు ఆనందించండి 
అంజూరపు చెట్టు కాయలు కాయకుండా ఉండ 
వచ్చు. ద్రాక్షలతల పై కాయలు ఉండక పోవచ్చు. 
చెట్లకు ఆలివు పండ్లు కాయక పోవచ్చు. పొలాల్లో 
ఆహార ధాన్యాలు పండక పోవచ్చు. దొడ్లలో 
గొర్రెలు ఉండక పోవచ్చు. కొట్టాలలో పాడి 
పశువులు లేకపోవచ్చు. 

అయినా, నేను యెహోవా యందు ఆనంది 
స్తాను. నా రక్షకుడై న దేవుని యందు నేను 
ఉల్లసిస్తాను. 

నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. 
లేడ్రీలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయ 
పడతాడు. పర్వతాలపై ఆయన నన్ను సురక్షి 
తంగా నడిపిస్తాడు. సంగీత దర్శకునికి. ఇది నా 
తంతి వాద్యాలతో పాడదగినది. 


1044 


జొఫన్యా 


1 జెఫన్యాకు యెహోవా ఇచ్చిన సందేశం. 
ఆమోను కుమారుడై న యోషీయా యూదాకు 
రాజుగా ఉన్న కాలంలో జెఫన్యా ఈ సందేశం అందు 
కొన్నాడు. జెఫన్యా కూషు కుమారుడు. కూషు గిదల్యా 
కుమారుడు. గదల్యా అమర్యా కుమారుడు. అమర్యా 
హిజ్కియా కుమారుడు. 


ప్రజలకు యెహోవా తీర్చు చెప్పే దినం 

భూమి మీదనున్న సమస్తాన్ని నేను నాశనం 
చేస్తాను! *మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ నేను 
నాశనం చేస్తాను. ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో 
చేపల్ని నేను నాశనం చేస్తాను. దుర్మార్గులను, వారిచేత 
పాపం చేయించే వాటన్నింటిని నేను నాశనం 
చేస్తాను. భూమి మీద నుండి మనుష్యులందరినీ నేను 
తొలగించివేస్తాను” అని యెహోవా చెపుతున్నాడు. 


ఈ నంగతులను యెహోవా చెప్పాడు: 
“యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న 
(ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలం నుండి నేను వీటిని 
తీసివేస్తాను: బయలు దేవత పూజ చివరి గుర్తులను 
నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి 
వేస్తాను. "నక్షత్రాలను పూజించుటకు వారి యింటి 
కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి 
వేస్తాను. ఆ బూటకపు యాజకులను ప్రజలు మరచి 
పోతారు. కొంతమంది నన్ను పూజిన్తున్నామని 
అంటారు. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం 
చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిలో 
మును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలం 
నుండి నేను తొలగించి వేస్తాను. కొందరు మనుష్యులు 
యెహోవా నుండి తిరిగిపోయారు. వారు నన్ను వెంబ 
డించుట విడిచిపెట్టారు. ఆ ప్రజలు సహాయంకోసం 
యెహోవాను అడగటం మాని వేసారు. కనుక నేను 
ఆ ప్రజలను ఆ స్థలంనుండి తొలగించివేస్తాను.” 

"నా ప్రభువైన యెహోవా ముందు నిశ్శబ్దంగా 
ఉండు! ఎందుచేతనంటే ప్రజలకు యెహోవా తీర్చు 
చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా 








వాటన్నింటినీ వాళ్ల విగ్రహాలను గూర్చి తెలుపుతుంది. 


తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిధు 
లతో సిద్ధంగా ఉండుమని చెప్పాడు. 

కోబలి అర్చించే యెహోవా దినాన రాజకుమారు 
"లను, ఇతర నాయకులను నేను శిక్షిస్తాను. విదేశీ వస్త్రాలు 
ధరించిన (ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. *ఆ సమ 
యంలో గుమ్మం దాటిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. 
అబద్దాలతో, హింసతో యజమాని ఇంటిని నింపిన 
వారిని నేను శిక్షిస్తాను” అని యెహోవా చెప్పాడు. 

'9యుహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ఆ సమ 
యంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు 
సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర 
చోట్ల (ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా 
కొండల్లో నాశనం చేయబడుతున ్న వాటి పెద్ద శబ్దాలను 
(ప్రజలు వింటారు. పట్టణం దిగువ (ప్రాంతంలో నివ 
సించే ప్రజలారా, మీరు ఏడుస్తారు. ఎందుకు? ఎందు 
కంటే వ్యాపారస్తులు, ధనిక వర్తకులు అందరూ నాశనం 
చేయబడతారు గనుక. 

12*ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూష 
లేము అంతటా వెదకుతాను. వారి ఇష్టాను సారంగా 
జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కను 
గొంటాను. ఆ ప్రజలు “యెహోవా, ఏమీ చేయడు. 
ఆయన సహాయం చేయడు, ఆయన బాధించడు 
అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని 
శిక్షిస్తాను! అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను 
తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో 
ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు 
రాకా తోటలు నాటుకొన్న వారు ఆ ద్రాక్షా పండ్లరసం 
తాగరు - ఇతరులకు అవి లభిస్తాయి.” 

“యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా 
వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్గో ఉంది; మరియు వేగంగా 
వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు 
విచారకరమై న శబ్దాలు వింటారు. బలమైన సైనికులు 
కూడ ఏడుస్తారు! ఆ సమయంలో దేవుడు తన 
కోపం చూపిస్తాడు. అది భయంకరమై న కష్టకాలంగా 
ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. 
అది చీకటి మబ్బు తుఫాను రోజుగా, చీకటి సమయంగా 
ఉంటుంది. 'అది భద్రతా గోపురాలలో, సంరక్షిత 
పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ద 





1045 


సమయంలా ఉంటుంది. యెహోవా ఇలా చెప్పాడు: 
“నేను ప్రజలకు జీవితం చాలా దుర్భరం చేస్తాను. 
ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడిచే గుడ్డివారిలా 
ప్రజలు అటు ఇటు నడుస్తారు. ఎందుకంటే, ఆ ప్రజలు 
యెహోవాకు విరోధంగా పాపం చేసారు గనుక. అనేక 
మంది (ప్రజలు చంపబడతారు. వారి రక్తం నేల మీద 
చిందుతుంది. వారి మృతదేహాలు నేలమీద పెంట 
కుప్పలా ఉంటాయి. వారి బంగారం, వెండి వారికి 
యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ 
సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా 
ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం 
చేస్తాడు. భూమి మీద (ప్రతి ఒక్కరినీ యెహోవా 
సర్వనాశనం చేస్తాడు!” 


ప్రజలు వారి జీవితాలు మార్చుకోవాలి అని 
యహోవా అడగటం 

2 సిగ్గులేని ప్రజలారా మీ జీవితాలు మార్చుకోండి. 

?అదీ, మీరు వాడిపోయి చనిపోతున్న పుష్పంలా 
కాకముందే. పగటి ఎండకు ఒక పుష్పం వాడిపోతుంది, 
చనిపోతుంది. యెహోవా తన భయంకర కోపం 
చూపించినప్పుడు మీరు అలానే ఉంటారు. కనుక మీ 
మీద యెహోవా కోపపు రోజు వస్తుంది మీ బతుకులు 
మార్చుకోండి! వదీన్గులెన సర్వజనులారా, యెహోవా 
దగ్గరకు రండి! ఆయన చట్టాలకు విధేయులుగా 
ఉండండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. 
వినయంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ అప్పుడు 
యెహోవా తన కోపం చూపించేవేళ మీరు క్షేమంగా 
ఉంటారేమో. 


ఇశ్రాయేలీయుల పారుగువారిని యెహోవా శిక్షిస్తాడు 

*గాజాలో ఏ ఒక్కరూ విడువబడరు. అష్కెలోను 
నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అమ్టోదు 
నుండి ప్రజలు బలవంతంగా వళ్లగొట్టుబడతారు. 
ఎక్రోను శూన్యం అవుతుంది! *ఫిలిషప్తీ ప్రజలారా, 
సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా 
దగ్గరనుండి వచ్చిన ఈ సందేశం మిమ్మల్ని గూర్చిందే. 
కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయ 
బడతావు - అక్కడ ఎవ్వరూ నివసించరు! "సముదం 
పక్కన ఉన్న మీ దేశం గొ(రైల కాపరులకు, వారి 
గొ(రైలకు బంజరు పొలాలుగా అవుతుంది. "అప్పుడు 
యూదా వారిలో శించిన వారికి ఆ దేశం చెందుతుంది. 
ఆ యూదా ప్రజలను యెహోవా జ్ఞాపకం చేసు 
కొంటాడు. ఆ ప్రజలు ఒక విదేశంలో బందీలుగా 
ఉన్నారు. కాని యెహోవా వారిని వెనుకకు తీసుకొని 
వస్తాడు. అప్పుడు యూదా ప్రజలు ఆ పొలాల్లో తమ 
గొరైలను గడ్డి మేయనిస్తారు. రాత్రిళ్ళు అవి అష్కె 
లోను ఖాళీ ఇండ్లలో పండుకొంటాయి. 


జెఫన్యా 1:17-3:2 


యెహోవా ఇలా అంటున్నాడు: “మోయాబు 
మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు 
తెలుసు! ఆ ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. 
ఆ (ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు 
కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు. *కనుక 
నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు 
మరియు అమ్మోను ప్రజలు సాదొమ, గ"మొ ర్రాల్దా 
నాశనం చేయబడుతారు. నేను ఇశ్రాయేలీయుల దేవు 
డను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా 
సర్వనాశనం చేయబడతాయని నేను వాగ్దానం చేస్తు 
న్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి 
పోతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత 
కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించిన 
వారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ 
తీసుకొంటారు.” 

మోయాబు మరియు అమ్మోను ప్రజలు గర్వ 
పడి దేవుని (ప్రజలను గేళిచేసి, సర్వశక్తిగల రమెహూవా 
ప్రజల పట్టు క్రూరంగా పవర్తించారు. వారిని అవమాన 
పర్బారు. కనుక వాళ్లకు అవి జరిగే తీరుతాయి. !!ఆ 
ప్రజలు యెహోవాకు భయపడుతారు. ఎందుకంటే 
యెహోవా వారి దేవతలను నాశనం చేస్తాడు గనుక. 
అప్పుడు దూర దేశాలన్నింటిలోని మనుష్యులందరూ 
యెహోవాను ఆరాధిస్తారు. *కూషీయులారా, దీని 
అర్థం మీరు కూడాను! యెహోవా ఖడ్గం మీ ప్రజలను 
కూడా చంపుతుంది. మరియు యెహోవా ఉత్తరంగా 
తిరిగి అపష్టూరును శిక్షిస్తాడు. నీనెవెను ఆయన నాశనం 
చేస్తాడు - ఆ పట్టణం ఎండిన ఎడారిలా శూన్యంగా 
ఉంటుంది. 'అప్పుడు గొ(రైలు, అడవి జంతువులు 
మాత్రమే శిథిలమైన ఆ పట్టణంలో నివసిస్తాయి. 
అక్కడ మిగిలిపోయిన స్తంభాలమీద గుడ్లగూబలు, 
కాకులు కూర్చుంటాయి. వాటి అరుపులు కిటికీల 
గుండా వినిపిస్తాయి. గుమ్మాల మీద కాకులు కూర్చుం 
టాయి. ఆ ఖాళీ ఇండ్లలో నల్ల పక్టులు కూర్చుంటాయి. 
గోనీనెవై ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా 
సంతోషంలో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు 
క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచ మంత 
టిలో నీనెవ పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు 
తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడు 
తుంది! అది అడవి జంతువులు పండు కొనేందుకు 
వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా 
వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరీతంగా నాశనం 
చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊపుతూ 
ఈలలు వేస్తారు. 





యెరూషలేం భవిష్యత్తు 
యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా 
యుద్దం చేశారు! నీ ప్రజలు ఇతరులను 
బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు. నీ 


జెఫన్యా 3:3-19 


ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు 
అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మ 
లేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు. 
యెరూషలేము నాయకులు గర్జించే సీంహాల్లా 
ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొ ఢైలమీద దాడీ 
చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని 
ఆకలిగొన్న తోడేత్త్లలా ఉన్నారు. “దాని ప్రవక్తలు ఇంకా, 
ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ 
వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజ 
కులు పవిత్రమై న విషయాలను పవిత్రం కానళ్టే 
చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు. 
కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు 
ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు 
తప్పు ఏమీ చేయడు. ఆయన తన (ప్రజలకు సహాయం 
చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు 
చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం 
చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ 
పనుల విషయంలో సిగ్గుపడరు. 

దేవుడు చెపుతున్నాడు: “నేను మొత్తం జన 
సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణా 
దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం 
చేశాను, అక్కడ ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి 
పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ 
నివసించరు. "నీవు ఒక పాఠం నేర్చుకోవాలని ఈ 
సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు 
భయపడి నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. 
ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్టు నాశనం చేయబడదు. 
నీవు ఇలా చేస్తే నా పథకం (ప్రకారం నిన్ను నేను 
శిక్షించాల్సి ఉండదు.” కాని ఆ చెడ్డ ప్రజలు ఇదివరకే 
చేసిన ఆ చెడుకార్యాలనే ఇంకా ఎక్కువ చేయాలను 
కొన్నారు! 

యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి 
ఉండండి! నేను నిలిచి మీకు తీర్చు చెప్పేంతవరకు 
వేచి ఉండండి. అనేక దేశాల నుండి మనుష్యులను 
రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే 
హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు 
నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు 
కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడు 
కొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడు 
తుంది! “అప్పుడు నేను ఇతర జనాంగ ములనుండి 
ప్రజలను మార్చు చేస్తాను. కాబట్టి వారు స్పష్టంగా 
మాట్లాడుతూ (ప్రభువు నామాన్ని పేరుపెట్టి పిలువ 
గలరు. వారందరూ ఒకే ప్రజగా కూడి నన్ను ఆరాధి 
స్తారు. !19కూషు దేశంలోని నది ఆవల్తివెపున, అంత 
దూరం నుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా 
ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు 
మరియు నాకు వారు కానుకలు తెస్తారు. 








1046 


1యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు 
నాకు విరోధంగా చేసే చెడు విషయాలను గూర్చి 
ఇంకెంత మాత్రం సీగ్గుపడవు. ఎందుకంటే, ఆ దుర్మా 
ర్లులందరినీ యెరూషలేము నుండి నేను తొలగించి 
వేస్తాను. ఆ గర్విష్టులందరినీ నేను తొలగించివేస్తాను. 
నా పరిశుద్ధ పర్వతంమీద ఆ గర్విష్టులు ఎవ్వరూ 
ఉండరు. 

"దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా 
పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు 
వారు "'యిెహాతావో నామాన్ని నమ్ముకెంటారు. 
కొ శాయేలులో మిగిలిన వారు చెడు పనులు చేయరు. 
వారు అబద్దాలు చెప్పరు. వారు అబద్దాలు చెప్పి 
(ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు 
తిని ప్రశాంతంగా పడుకొ గొ(రెల్హా ఉంటారు - 
వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.” 


ఒక ఆనంద గానం 
1* యిరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు! 
ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి! యెరూ 
షలేమా, సంతోషించి సరదాగా ఉండు! 


5 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు 
గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన 
నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా 
నీకు తోడుగా ఉన్నాడు. ఏ చెడు విషయం 
జరుగుతున్నా దాన్ని గూర్చి నీవు దిగులు 
పడాల్సిన అవసరం లేదు. 


15 ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్ప 
బడుతుంది: “బలంగా ఉండు, భయపడవద్దు! 


17 నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. 
ఆయన శక్తిమంతుడైన సెనికునిలా ఉన్నాడు. 
ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఎంతగా 
పేమిస్తున్నాడో 'అది ఆయన నీకు చూపిస్తాడు. 
ఆయన నీ గురించి సంతోష పడతాడు, నీవంటే 
ఆనందిస్తాడు. విందులో పాల్గొన్న వారివలా 
ఆయన నీ విషయంలో నవ్వుతూ 
సంతోషిస్తాడు. 


18 అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.” 
యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను 
తొలగించివేస్తాను. ఆ ప్రజలు నిన్ను బాధించ 
కుండునట్లు నేను చేస్తాను. 

9 ఆ సమయంలో, నిన్ను బాధించే వారిని నేను 
శిక్షిస్తాను. బాధించబడిన నా ప్రజలను నేను రక్ష 
స్తాను. పారిపోయేలా బలవంతం చేయబడిన 


1047 


ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను. 
మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను. అన్ని 
చోట్లా (ప్రజలు వారిని పొగడుతారు. 

2 ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని 
వస్తాను. నేను నిన్ను కలిపి తీసుకొని వస్తాను. 


జెఫన్యా 3:20 


నిన్ను నేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు 
నిన్ను పొగడుతారు. నీ సొంత కళ్ళయెదుట 
బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చి 
నప్పుడు అది జరుగుతుంది!” ఆ సంగతులు 
యెహోవా చెప్పాడు. 


1048 


హగయి 


N 


ఇది ఆలయ నిర్మాణానికి సమయం 

1 దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి 

ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బా 
బెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యోహోషు 
వకు వినవచ్చింది. (జెరుబా ఎదలు తండ్రి పేరు షయల్తీ 
యేలు. యెహోషువ తండ్రి పేరు యా హోజాదాకు) 
ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ 
సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. 
ఈ సందేశమేమంటే = సర్వశక్తి మంతుడై న యెహోవా 
ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ 
నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు 
అంటున్నారు. గ 

పిమ్మట దేవుడైన యెహోవా వాకు ప్రవక్తయైన 
హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది: మీరు నగిషీ 
పనులు చేయబడ్డ చెక్క పలకలు గోడలకు అమర్చబడి 
అందంగా ఉన్న ఇండ్లలో ఎరు కాని 
యెహోవా ఇల్లు ఇంకా  శిథిలావస్థలోనే ఉంది. అందు 
వల్ల సర్వశక్తిమంతుడై న యహ హూవా చెపుతున్నాడు: 
మ్‌ (ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి! “నీవు 
నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు 
భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. 
నీవు నీరు తాగుతావు. ఆయినా నీ దాహం తీరదు. 
నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. 
ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును 
నలు సంపాదిస్తాడు!” 

"సర్వశక్తిమంతుడై. న యహోవా ఇది చాపు 
తున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి! 
మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ 
నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో 
నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” 
దేవుడైన యెహోవా ఇది చెప్పాడు. *సర్వశక్తిమంతు 
డైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద 
పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే 
ధాన్యం కొంతమా(తమే దానిని మీరు ఇంటికి తెచ్చి 
నప్పుడు, నేను గాలినిపంపించి ఎగురగొడతాను. ఎందు 
కని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా 
నా ఇల్టు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి 
ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు 


పెడతాడు. 10ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడ 
నీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.” 

11ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వ 
తాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే 
ధాన్యాలు, కొత్త [ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై 
పోతాయి. మరియు మనుష్యులందరూ నీరసించి 
పోతారు. జంతువులన్నీ ఎండిపోతాయి.” 


కొత్త ఆలయం పని (ప్రారంభమవటం 

"పిమ్మట షయల్తీయేలు కుమారుడై న జెరుబ్బా 
బెలు, మరియు య హూజాదాకు కుమారుడు, ప్రధాన 
యాజకుడు అయిన యెహోషువ తమ దేవుడై న 
యెహోవా వాక్కును ప్రవక్తయైన హగ్గయి మాటలను 
విన్నారు. వారి దేవుడైన యెహోవా “తన మాటలను 
హగ్గయికి పంపాడు. మిగిలివున్న ప్రజలుకూడా అజ్ఞ 
పాలించారు. (ప్రజలు దేవుడైన యెహోవా పట్ల భయ 
భక్తులను, చూపారు. కొథేవుడ్డె న యెహోవా తన 
వార్తాహరుడై న హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. 
ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ 
వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను 
మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు. పిమ్మట 
యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు 
కుమారుడు అయిన జెరుబ్బాబెలును దేవుడగు 
యెహోవా (పేరేపించాడు. దేవుడైన యెహోవా 
యిహూజాదా కుమారుడు, (ప్రధాన యాజకుడు 
అయిన యెహోషువాను కూడా (పేరేపించాడు. 
మరియు దేవుడై న యెహోవా మిగిలివున్న జనులం 
దరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతావచ్చి తమ 
దేవుడు, సర్వశక్తిమంతుడై న యెహోవా ఆలయ 
నిర్మాణం మొదలు పెట్టారు. వారు ఈ పనిని, రాజైన 
దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల 
ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు. 





యెహోవా ప్రజలను ప్రోత్సహించటం 
దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై 
ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు 
ఇలా చెప్పింది: 2ఇప్పుడు షయర్తీయేలు కుమారుడు, 
యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలు 


1040 


తోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజ 
కుడు అయిన యెహోషువాతోను, మరియు జనులం 
దరితోను మాట్లాడి ఇలా చెప్పు: “ఈ ఆలయం 
యొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు 
మిగిలారు? ఇప్పుడు మీరు దీనిని ఎలా చూస్తున్నారు? 
చాలా సంవత్సరాల క్రితం ఉన్న ఆలయంతో పోల్చి 
చూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా 
ఉన్నట్టు అనిపిస్తూవుందా *కాని ఇప్పుడు యెహోవా 
చెపుతున్నాడు, “జెరుబ్బాబెలూ! అధై ర్యపడవద్దు.” 
యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు 
నైన యో హోషువా! “అధ ధై ర్యపడవద్దు. ఈ దేశ నివాసు 
లైన మీరందరు అధ్ధె ర్యపడవద్దు' అని యెహోవా 
చెపుతున్నాడు. “ఈ పనిని కొనసాగించండి, ఎందు 
కంటే, నేను మీతో ఉన్నాను.” సర్వశక్తిమంతుడై న 
ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!” 

వోమీరు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు 
నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ 
మధ్య ఉంది. భయపడవద్దు! “ఎందువల్లనంటే సర్వశక్తి 
మంతుడై న యెహోవా ఇది చెపుతున్నాడు! కొద్ది 
వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సము 
దాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను. "దేశాల 
న్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలో 
వున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆల 
యాన్ని మహిమతో నింపుతాను. సర్వశక్తిమంతుడై న 
యెహోవా ఇది చెపుతున్నాడు. వెండి నాది. బంగారం 
నాది. సర్వశక్తిమంతుడై న యెహోవా ఇది చెపు 
చున్నాడు. ఈ ఆలయంయొక్క తరువాత మహిమ 
హమొదటి ఆలయ మహత్తుకంటు ఇనుమడించి 
ఉంటుంది. సర్వశలుంతుడై. న యెహోవా ఇది చెపు 
తున్నాడు. "మరియు ఈ ప్రదేశంలో శాంతి నాల 
కొల్పుతాను. సర్వక్తిమంతుడై న యెహోవా ఇది 
చెపుతున్నాడు!” 


పని ప్రారంభమయింది- ఆశీస్సులు వస్తాయి 
“0ద్రర్యావేషు కాలంలో రెండవ సంవత్సరం తొమ్మి 


హగ్గయి 2:3-23 


పిమ్మట హగ్గయి అన్నాడు: “ఒకడు శవాన్ని 
ముట్టినాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు 
గనుక దేన్నయినా ముట్టుకుంటే ఆ వస్తువు అపవి 
త్రమౌతుందా?” “అది అపవిత్రమౌతుంది” అని 
యాజకులు సమాధానమిచ్చారు. పిమ్మట హగ్గయి 
చెప్పాడు: “దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: 
“ఈ జనులకు సంబంధించినంత వరకూ ఆ విషయం 
కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్దులు, అపవి 
(తులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరి శుద్దమైనవి. 
యెహోవా ఆలయపు పని (ప్రారంభించేందుకు 
ముందు జరిగిన సంగతుల విషయమె ఆలోచించు. 
16 పజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను 
కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో 
ఉంది. (ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక 
తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే 
దొరికేవి 17 ఎందుకంటే నేను మమ్మల్ని. మీ చేతులు 
చేసిన వస్తువులను శిక్షించాను. మొక్కలను చీడలతోను, 
బూజుతోనూ, మిమ్మల్ని వడగండ్హతోను శిక్షించాను. 
కాని మీరింకా నా వద్దకు రారు." దేవుడైన యెహోవా 
ఇలా చెపుతున్నాడు.” 

1 ఈ రోజు తొమ్మిదవ నెలలో ఇరవై నాల్గవ 
దినం. మీరు యెహోవా ఆలయానికి పునాది 
వేయటం ముగించారు. కావున ఈ రోజునుండి ఏమి 
జరుగుతుందో చూడండి. గోదాముల్లో ధాన్యం నిలవ 
వుందా? |దాక్షాలతలు, అంజూరపుచెట్టు, దానిమ 
చెట్టు ఇంకను పండ్లనీయటం లేదా? (లేదు). అయితే 
మిమ్మల్ని ఈ రోజునుండి ఆశీర్వదిస్తాను!” 

మల్టీ తొమ్మిదవనెల, ఇరవై నాలుగవరోజు 
రెండవ వీరి దేవుడైన యెహోవా వాక్కు హగ్గయికి 
వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: *“ జెరుబ్బా 
బెలుకు చెప్పు: పరలోకాన్ని, భూమిని కదుపుతాను. 
2రాజ్యాల సింహాసనాలను తల్ల క్రిందులు చేస్తాను. ఆ 
ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను వాటి 
మీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు 
కూలిపోతారు. ఆ సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కాని 
వాళ్లు ఒకరికొకరు ప్రతికూలులై , కత్తులతో ఒకరి 











దవ నెల ఇరవై నాలుగవ రోజున దేవుడైన యెహోవా 
వాక్కు ప్రవక్త హగ్గయికి ఇలా వినవచ్చింది: “సర్వశక్తి 
మంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “ధర్మ 
శాస్తం వేటిని గురించి ఏమి చెపుతున్నదో ఇప్పుడు 
యాజకులను అడుగు. ఒకడు తన వస్త్రముల మడ 
తలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లినాడనుకో. 


నొకరు పొడుచుకొని చంపుకొంటారు. *ోసర్వశక్తి 
మంతుడై న యెహోవా ఇది చెపుతున్నాడు: “షయల్తీ 
యేలు కుమారుడవు, నా సేవకుడై న జెరుబ్బాబెలూ, 
నిన్ను నేను ఎన్నుకొన్నాను. దెవుడైన యెహోవా 
ఇలా చెపుతున్నాడు. ఆ సమయాన నేను నిన్నాక 
ముద్ర వేసే ఉంగరంగాో చేస్తాను. (ఈ పనులు నేను 








పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొష్టైనుగాని, 
వండిన ఆహారాన్నిగాని, (ద్రాక్షారసం, నూనె లేక ఇతర 
తినుబండారాలను తాకినదనుకో. అలా ముట్టబడిన 
పదార్థం పవిత్రమౌతుందా?” 

యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు. 


చేశానని మీరే బుజువు.)” నర్వశక్తీమంతుడై న 
యిహూవా ఇది చెపుతున్నాడు. 





ముద వేసే ఉంగరము నేనీ పనులు చేశానని చెప్పడానికి 
నీవే ఒక బుజువు. 


1050 


జకర్యా 


యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుకొనుట 

బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి 

జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా 
(పారశీకం) రాజై న దర్యావేషు పాలనలో రెండవ సంవ 
త్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి 
పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇదో ఒక 
ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది. 

యహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా 
ఉన్నాడు. “కావున ప్రజలకు మీరీ విషయాలు తప్పక 
చెప్పాలి. యెహోవా ఇలా చెపుతున్నాడు, “మీరు నా 
వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను.” సర్వశక్తి 
మంతుడై న యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

“యెహోవా చెప్పాడు: “మీ పూర్వీకులవలె మీరు 
ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో ఇలా మాట్లా 
డారు. 'సర్వశక్తిమంతుడై న యెహోవా మీ చెడు జీవిత 
విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. 
చెడు కార్యాలు చేయటం మానండి!” అని చెప్పారు. 
కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.” యెహోవా 
ఆ విషయాలు చెప్పాడు. 

దేవుడు చెప్పాడు: “మీ పూర్వీకులు పోయారు. 
ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. "ప్రవక్తలు నా 
సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను 
తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించు 
కొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చు 
కున్నారు. “సర్వశక్తిమంతుడై న యెహోవా చేస్తానని 
చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, 
మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని 
శిక్షించాడు" అని వారు చెప్పారు. కావున వారు దేవుని 
వద్దకు తిరిగి వచ్చారు.” 


నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం 
"పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ 
సంవత్సరం పదకొండవ నెల (శెబాటు) ఇరవై నాల్గవ 
రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవా నుండి 
అందుకున్నాడు. (జెకర్యా తండ్రి, బెరక్యా, బెరక్యా 

తండ్రి, ప్రవక్త అయిన ఇద్లో.) ఆ వర్తమానం ఇది. 
రాత్రివేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీ 
చేయుట నేను చూశాను. అతడు లోయలో కొన్ని 





కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని ఎనుక 
ఎరుపు, గోధుమరంగు మరియు తెలుపురంగు గుర్రాలు 
ఉన్నాయి. “అయ్యా, ఈ గుర్రాలు ఎందుకు?” అని 
నేను అడిగాను. 

అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ 
గుర్భాలు ఎందుకో నేను నీకు చూపిస్తాను అని 
చెప్పాడు. 

'“పఏమ్మట కదంబ చెట్ల మధ్య నిలుచున్న మనిషి 
చెప్పాడు, “యెహోవా ఈ గుర్రాలను భూమిపై 
ఇక్కడా, అక్కడా తిరగటానికి పంపించాడు.” 

తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న 
యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్టాడాయి. 
“మేము భూమిపై ఇక్కడా, అక్కడా సంచరించాము. 
అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి. 

"బమ్మట యెహోవా దూత చెప్పాడు: “ప్రభువా! 
యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి 
నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బై 
యేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ 
వచ్చావు.” అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న 
దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. 
యెహోవా మంచివైన, ఓదార్చు మాటలు చెప్పాడు. 
“తరువాత దేవదూత ఈ విషయాలను ప్రజలకు 
చెప్పుమని నాతో చెప్పాడు: సర్వశక్తీమంతుడై న 
యెహోవా చెపుతున్నాడు: 


“యెరూషలేము పట్ల, సీయోను పట్ట నాకు గాఢ 
మైన ప్రేమ ఉంది. "మిక్కిలి రక్షణ కలిగి 
యున్నామని భావించే దేశాల పట్ల నేను చాలా 
కోపంగా వున్నాను. నాకు కొంచెం కోపం 
వచ్చింది. అప్పుడు నా జనులను గిక్షించటానికి 
నేను ఆ రాజ్యాలను వినియోగించాను. కాని ఆ 
రాజ్యాలు చాలా హాని చేశాయి.” 

16 కావున యెహోవా చెపుతున్నాడు: “నేను 
యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చు 
తాను.” సర్వశక్తిమంతుడై న యెహోవా చెపు 
తున్నాడు: “యెరూషలేము మళ్లీ నిర్మింపబడు 
తుంది. మరియు నా ఆలయం అక్కడ కట్ట 
బడుతుంది.” 


1051 


17 దేవదూత చెప్పాడు, “ప్ర “ఏ జలకు ఈ విషయాలు 
కూడా చెప్పు, "సర్వశక్తిమంతుడై న యెహోవా 
చెపుతున్నాడు: "నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత 
మవుతాయి. నేను సీయోనును ఓదార్చుతాను. 
నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా 
ఎంపిక చేసుకుంటాను.” 


నాలుగు కొమ్ములు మరియు నలుగురు పనివారిని 
గూర్చిన దర్శనం 

“ఆప్పుడు నేను గా అక్కడ నాలుగు 
కొమ్ములు చూశాను. గూత్రో మాట్లాడుతున్న దేవ 
దూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను. 

అతడు ఇలా చెప్పాడు? “ఇవి ఇశ్రాయేలు, యూదా, 
యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా 
ఒత్తిడి చేసిన కొమ్ములు.” 

20తశరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు 
చూపించాడు. *"*ఈ నలుగురు పనివారు ఏమి చేయ 
టానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను. 

అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ 
కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ 
కొమ్ములు యూదా ప్రజలను అన్యదేశాలకు పోయేలా 
ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికీ కనికరం చూప 
లేదు. యూదా ప ప్రజలపై దాడిచేసి వారిని అన్యదేశా 
లకు వెడలగొట్టేన రాజ్యాలకు చిహ్నాలుగా ఈ 
కొమ్ములు ఉన్నాయి.” 


యెరూషలేమును కొలవటాన్ని గురించిన దర్శనం 

నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి 

ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్టు చూశాను. 2ళన్సిై 
క్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను. “నేను 
యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత 
వెడల్పు, ఎంత పొడవు వున్నదో చూడాలి” అని 
అతడు నాకు చెప్పాడు. 

అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లి 
పోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడ 
టానికి వెళ్లాడు. “అతనితో ఇలా చెప్పాడు: “ప పరుగున 
పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవ 
లేనంత పెద్దగా వుంటుందని చెప్పు. అతనికి ఈ 
విషయాలు చెప్పు: 





“యురూషలేము వ్రాకారం లోని నగరంగా 
ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది 
మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.” 

౨ యెహోవా చెపుతున్నాడు, “యెరూషలేమును 
రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా 
ఉంటాను. ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, 
నేనక్కడ నివసిస్తాను.” 


జెకర్యా 1:17-3:2 


దేవుడు తన ప్రజలను ఇంటికి పిలవటం 

6 యెహోవా చెపుతున్నాడు, “త్వరపడు! ఉత్తర 
దేశం నుండి పారిపొమ్ము! అవును. నీ ప్రజలను 
be చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే. 

"7 సీయోను ప ప్రజలారా మీరు బబులోనులో బందీల 
య్యారు. "కని ఇప్పుడు తప్పించుకోండి! ఆ 
నగరం నుండి పారిపొండి!” సర్వేశ్తమంతుడై న 
యిహూవా నా గురించి ఈ విషయాలు 
చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి 
వస్తువులు తీసుకున్నారు. 
ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి. కాని ఆ 
తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపు 
తాడు. ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, 
దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవు 
తుంది. అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని 
పొందుతాయి. 

* మరియు నేనా ప్రజలను బాధిస్తాను. వారి బాని 
సలు వారి ధనాన్ని తీసుకుంటారు. బబులోను 
ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా 
చేశారు. కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను వారు 
నా ప్రజలకు బానిసలవుతారు. అప్పుడు సర్వశక్తి 
మంతుడైన యె హోవాయే నన్ను పంపినట్లు 
మీరు తేలుసుకుంటారు. 

1) యెహోవా చెపుతున్నాడు: “సీయోనూ, సంతో 
షంగా వుండు! ఎందుకంటే, నేను వస్తున్నాను. 
మరియు నేను నీ నగరంలో నివసిస్తాను. 

11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు నా వద్దకు 
వస్తారు. పైగా వారు నాప్ర ప్రజలవుతారు. నేను నీ 
నగరంలో నివసిస్తాను. కో సర్వశక్తిమంతుడై న 
యెహోవా నీ వద్దకు నన్ను పంపాడని నీవు 
తెలుసుకుంటావు. 

2 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక 

నగరంగా ఎంపిక చేస్తాడు. మరియు యూదా 

పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది. 

ప్రత్‌ ఒక్కడూ (ప్రశాంతంగా ఉండాలి! యెహోవా 

తన పవిత్ర నివాసం నుండి వస్తున్నాడు. 


ప్రధాన యాజకుని గూర్చిన దర్శనం 

పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడై న 

యె హూషువను నాకు చూపించాడు. యెహోవా 
దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. 
యెహోషువాకి కుడి పక్కగా సాతాను నిలబడి 
ఉన్నాడు. యెహోషువ మీద చెడు పనులు చేసినట్టు 
నింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు. 
2అవ్వుడు యహోవా దూత ఇలా చెప్పాడు: 
“సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక. నీవు 
అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూష 


జెకర్యా 3:3-4:14 


లేమును యెహోవా తన ప ప్రత్యేక నగరంగా ఎంపిక 
చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది 
నిప్పులోనుండి లాగిన మండే కళ్టులా ఉంది.” 


యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. 
యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు. 
“అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ 
దూతలతో, “యహూషువ వేసుకున్న మురికి వస్తా, 
లను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత 
యెహోషువతో మాట్టాడీనాడు. అతడు ఇలా 
అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. 
నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.” 

అప్పుడు నేను, " “అతని తలపై శుభ్ర మైన తలపాగా 
ఉంచు” అని అన్నాను. కావున "ఒక పభ్ర మైన తల 
పాగాను వారతని తలపై పెట్టారు. యెహె హోవా దూత 
అక్కడ లబడ వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు 
తొడిగారు. 6ప్రిమ్మట యెహోషువాకు యెహోవా 
దేవదూత ఈ విషయాలు చెప్పాడు: 


7 సర్వశక్తిమంతుడై. న యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు: “నేను చెప్పిన విధంగా జీవించు. నేను 
చెప్పినవన్నీ చెయ్యి. నీవు నా ఆలయానికి అధి 
కారివిగా ఉంటావు. నీవు దాని ఆవరణ విషయం 
శుద్ద తీసుకుంటావు. ఇక్కడ నిలబడిన దేవదూత 
లవలె నీవు నా ఆలయంలో ఎక్కడికై నా వెళ్లటా 
నికి నీకు స్వేచ ్ర ఉంది. 
కావున యెహోషువ, నీవూ, నీతో వున్న 
ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి. నీవు 
ప్రాధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు 
నిజంగా అదుతాలు నెరవేర్చగలరు. నేను నిజంగా 
నా ప్రత్యేక సేవకుని తీసుకువస్తాను. అతడు 
“కొమ్మ” (చిగురు) అని పిలువబడతాడు. 
చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని 
పెట్టాను. ఆ రాతికి ఏడు పక్కలు (కండ్లు) 
ఉన్నాయి. ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్త 
మానం చెక్కుతాను. నేను ఒక్క రోజులో ఈ 
దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ 
జేస్తుంది.” 

0 సర్వశక్తిమంతుడై న యెహోవా చెపుతున్నాడు: 
“ఆ సమయంలో ప ప్రజలు తమ స్నేహితులతోను, 
పారుగువారితోను కూరా ని మాట్లాడుకుంటారు. 
ప్రతిఒక్కడూ తన అంజూరపు చెట్టు కింద, తన 
రాక్షాలత క్రందప్ర ప శాంతంగా కూర్చుంటాడు.” 


00 


© 


దీపస్తంభం - రెండు ఒలీవ చెట్టు 
A నాతో మాట్లాడుతూవున్న దేవదూత 
నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్రనుండి 
మేల్కొంటున్న వ్యక్తివల ఉన్నాను. నీవు ఏమి 
చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. 


1052 


నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీప 
స్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు 
(ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నె 
ఉంది. గిన్నె నుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి 
దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు 
దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తు 
న్నాయి. “గిన్నె పక్కగా కుడి వైపున ఒకటి, ఎడమ 
వైపున ఒకటి ఒలీవ చెట్టు ఉన్నాయి.” “తరువాత 
నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, 
ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని 
అడిగాను. ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” 
అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు. 

sl అని నేను చెప్పాను. 

6అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవా నుంచి 
జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: “నీ శక్తి సామ 
ర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా 
ఆత్మ నుండి వస్తుంది.” సర్వశక్తిమంతుడై న యెహోవా 
ఆ విషయాలు చెప్పాడు! "ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బా 
బెలుకు సమమైన ప్ర, దేశంగా. ఉంటుంది. అతడు 
ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్ట 
బడినప్పుడు, “అందంగా ఉంది! అందంగా ఉంది" 
అని ప్రజలు కేకలు పెడతారు.” 

కేకు వచ్చిన యహోవా వర్తమానం ఇంకా ఇలా 
చెప్పింది: “నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు 
నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం 
వూర్తిచేస్తాడు. అవ్పుడు నర్వశక్తిమంతుడై న 
యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు 
మీరు తెలుసుకుంటారు. సామాన్యంగా సారంభించ 
బడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు 
గుండు దారం 'ఫేసికొని తయారై న భవనాన్ని తనిఖీచేసి 
కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషి 
స్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు 
యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి 
అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి! అవి భూమి మీద 


ప్రతిదాన్నీ చూస్తాయి.” పిమ్మట నేను (జెకర్యా) 


అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక 
ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను 
చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం “ఏమిటి?” 
"నేనింకా ఇలా అన్నాను: “బంగారు రరిగుగల నూనె 


ప్రవహించే బంగారు గొట్టాల వద్ద నేను రెండు ఒలీవ 


కొమ్మలు చూశాను. వీటి 1 అర్థం ఏమిటి?” 

గోతరువాత దేవదూత నాతో, “ వీటి అర్థం ఏమిటో 
నీకు తెలియదా?” అని అన్నాడు. 

య లేదయ్యా” అని నేను చ్చ. 

“ఈ సర్వజగత్తుకు ప్ర, ప్రభువైన యెహోవాను 
సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను 
అవి సూచిస్తాయి.” అని అతడు చెప్పాడు. 


1053 


చుట్టబడిన ఎగిరే పత్రం 
నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే 
పత్రాన్ని చూశాను. నీవు ఏమి చూస్తున్నావు 
అని దేవదూత నన్ను అడిగినాడు. 

“నేనొక చుట్టగా వున్న ఎగిరే పశ్రాన్ని చూస్తు 
న్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పది హేను 
అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను. 

అప్పుడు దేవదూత నాతో చెప్పాడు, “ఆ చుట్ట 
బడిన పత్రంమీద ఒక శాపం (వ్రాయబడి ఉంది. ఆ 
పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. 
ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసే 
వారికి ఒక శావం ఉంది. “సర్వకశక్తిమంతుడై న 
యెహోవా చెపుతున్నాడు: దొంగల ఇండ్లకు, నా 
పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ 
చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం 
అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, 
కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.” 


స్త్రీ మరియు తొప్టె 

తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత 
బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు! నీవు 
ఏమి జరుగుతున్నట్టు చూస్తున్నావు?” అని అన్నాడు. 

కఅదేమిటో నాకు తెలియదు” అని నేను 
అన్నాను. 

అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొబట్ట. ఈ 
దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి ఆ 
బుట్ట ఉద్దేశించబడింది.” 

“ఆ తొష్ట మీదనుంచి సీసపు మూత తొలగించ 
బడింది. ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో 
బరువై న (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి 
ఉంది. ఈ స్త్రీ చెడును తెలియజేస్తుంది” అని దేవ 
దూత చెప్పాడు. పిమ్మట దేవదూత ఆ స్త్రీని తొట్టెలో 
పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు 
ఘోరమైనవని (బరువై నవని) ఇది తెలుపుతుంది. “తరు 
వాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డ కొంగవలె 
రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి 
వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను 
పట్టి లేవనెత్తారు. బుట్టును పట్టుకొని వారు గాలిలోకి 
పోయారు. వారు ఆ బుట్టను ఎక్కడికి మోసుకు 
పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూ వున్న దేవ 
దూతను నేనడిగాను. "దేవదూత నాతో ఇలా 
చెప్పాడు: “షీనారులో* దానికొక ఆలయం నిర్మించ 
టానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక 
ఆ బుట్టను అక్కడ ఉంచుతారు.” 





షీనారు బబులోను నగరం నిర్మింపబడిన చదునై న 
ప్రదేశం. చూడండి ఆదికాండం 11:2. 


జెకర్యా 5:1-6:13 


నాలుగు రథాలు 

6 నేను పిమ్మట నలు పక్కలా తిరిగి, పైకి చూశాను. 

అక్కడ నాలుగు రథాలు నాలుగు కంచుపర్వతాల 
మధ్యగా వెళ్లుచున్నట్టు నేను చూశాను. *ఎరగుర్రాలు 
మొదటి రథాన్ని లాగుతున్నాయి. నల్లగ్నురాలు రెండవ 
రథాన్ని లాగుతున్నాయి. వత్రాల్లగు[రాలు మూడవ 
రథాన్ని లాగుతున్నాయి. మరియు ఎ[ర్రమచ్చలున్న 
గుర్రాలు నాలుగో రథాన్ని లాగుతున్నాయి. “నాతో 
మాట్లాడు చున్న దేవదూతను, “అయ్యా వీటి అర్థమే 
మిటి?” అని అడిగాను. 

దేవదూత ఇలా సమాధానమిచ్చాడు: “ఇవి నాలుగు 
గాలులు.” ఇవి కేవలం ఈ సర్వలోకానికి ప్రభువైన 
ఆయన ముందునుండి వచ్చాయి. *నల్లగు[ర్రాలు ఉత్తరా 
నికి వెళతాయి. ఎర్రగురాలు తూర్పుకు వెళతాయి. 
తెల్ల గుర్రాలు పడమటికి వెళతాయి. ఎర్ర మచ్చల 
గుర్రాలు దక్షిణానికి వెళతాయి.” 

"ఎర్రమచ్చల గుర్రాలు తమకు చెందిన భూభాగాన్ని 
చూడాలని ఆత్రంగా ఉన్నాయి. కావున దేవదూత 
వాటితో, “వెళ్లి భూమి మీద నడవండి” అని అన్నాడు. 
అందుచే అవి వాటికి చెందిన [ప్రాంతంలో నడుస్తూ 
వెళ్లాయి. ితరువాత యెహోవా నన్ను బిగ్గరగా పిలిచి 
ఇలా అన్నాడు: “చూడు, ఉత్తరానికి వెళ్తున్న గుర్రాలు 
బబులోనులో తమ పనిపూర్తి చేశాయి. అవి నా 
ఆత్మను శాంతింపజేశాయి. నేనిప్పుడు కోపంగా లేను!” 


యాజకుడైన యహోూమవ కిరీటాన్ని పొందటం 

పిమ్మట యెహోవా నుండి నేను మరొక వర్త 
మానం అందుకున్నాను. ఆయన ఇలా చెప్పాడు: 
“బబులోనులో బందీలుగా ఉన్న వారిలో నుండి 
హెల్చయి, టోబీయా, యెదాయా అనేవారు వచ్చారు. 
వారి వద్దనుండి వెండి బంగారాలు తీసికొని, జెఫన్యా 
కుమారుడై న యోషీయా ఇంటికి వెళ్లు. !!ఆ వెండి 
బంగారాలను ఒక కిరీటం చేయటానికి వినియోగించు. 
ఆ కిరీటాన్ని యెహోషువ తలమీద పెట్టు. (యెహో 
షువ ప్రధాన యాజకుడు. యెహోజాదాకు కుమా 
రుడే యెహోషువ) తరువాత యెహోషువకు ఈ 
విషయాలు చెప్పు. 


2 సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ విష 
యాలు చెపుతున్నాడు: “కొమ్మ అని పిలువ 
బడ జక మనిష ఉన్నాడు. అతడు బలంగా 
సపెరుగుతాడు. అతడు యుహూవా ఆల 
యాన్ని నిర్మిస్తాడు. 

3 అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి 
గౌరవాన్ని పొందుతాడు. అతడు తన సింహాస 





నాలుగు గాలులు లేక నాలుగు ఆత్మలు. 


జెకర్యా 6:14-8:6 


నంపై కూర్చుని, పాలకుడవుతాడు. ఒక 
యాజకుడు అతని సింహాసనం వద్ద 
నిలబడతాడు. ఈ ఇద్దరు మనుష్యులూ 
శాంతియుత వాతావరణంలో కలిసి పని 
చేస్తారు. 


వారు కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో 
ఉంచుతారు. ఆ కిరీటం 'హెల్టయి, టోబీయా, 
యెదాయా మరియు జెఫన్యా కుమారుడై న యోషీ 
యాలకు గౌరవాన్ని తెచ్చి3 పెడుతుంది. మిక్కిలి 
దూరంలో నివసిస్తున్నవారు వచ్చి ఆలయాన్ని నిర్మి 
స్తారు. అప్పుడు ప్రజలైన మీవద్దకు యెహోవా నన్ను 
పంపినట్లు మీరు నీశ్చయంగా తెలుసుకుంటారు. 
యెహోవా ఏమి చెపుతున్నాడో అది మీరు చేస్తే ఈ 
విషయాలన్నీ జరుగుతాయి.” 


యెహోవా దయాదాక్షిణ్యాలను కోరుట 
దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో 
J నాలుగవ సంవత్సరంలో యెహోవా నుండి 


1054 


9 సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. “ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది 
చేయారి. మీ అందరూ ఒకరికొకరు దయ, 
కరుణ కలిగి ఉండాలి. 

10 విధవ స్త్రీలను, అనాథ పిల్లలను, కొత్తవారిని, 

పేదవారిని బాధించవద్దు. కనీసం ఒకరికొకరు కీడు 

చేసుకోవాలనే ఆలోచన కూడా మీరు రానీయ 
కండ 

కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు. 

ఆయన కోరింది చేయటానికి వారు నిరాక 

రించారు. దేవుడు చెప్పింది వినకుండా వుండే 
టందుకు వారు తమ చెవులు మూసుకున్నారు. 
వారు చాలా మొండి వైఖరి దాల్చారు. వారు 
న్యాయాన్ని పాటించరు. ఆత్మ పేరణతో సర్వ 
శక్తిమంతుడై న యెహోవా తన ప్రజలకు 
ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు. కాని 

ప్రజలు వాటిని వినరాయెను. అందువల్ల సర్వశక్తి 

మంతుడై న యెహోవా మిక్కిలి కోపగించాడు. 

13 కావున. నర్వశక్తిమంతుడై న యెహోవా 





జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది త మ్మి 
దవ నెలలో (కిస్టేవు) నాల్గవ రోజున జరిగింది. బేతేలు 
ప్రజలు పెనెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యు 
లను యెహోవా వద్దకు ఒక (ప్రశ్న అడగటానికి 
పంపారు. “వారు సర్వశక్తిమంతుడై న యెహోవా ఆల 
యంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లారు. 
ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “సతయ 
వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని 
వ్యక్తం చేస్తూ వచ్చాము. (ప్రతి సంవత్సరం ఐదవ నెలలో 
ఒక (ప్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటి 
స్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనాళొ 

“సర్వక్తిమంతుడై న ల నుండి నేను ఈ 
వర్తమానం అందుకున్నాను: “ఈ దేశంలోని యాజకు 
లకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, మీరు 
ఉపవాసాలు చేసి మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, 
ఏడవ నెలలోను ప కటీంచారు. నిజానికి ఆ ఉపవాసం 
నా కొరకేనా? కాదు! “మరియు మీరు తినటం, తాగటం 
కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు 
మాత్రమే. "దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్ప 
టానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూష 
లేము జనంతో నిండి ఐశ్వర్యంతో తులతూగేనాడే 
ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము 
చుట్టూ వున్న పట్టణాలలో, దక్షిణ పల్హపు ప్రాంతంలో, 
పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజు 
లలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.” 


* యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం 
ఇది: 


చెప్పాడు, “నేను వారిని పిలిచాను, కాని వారు 
పలకలేదు. అందువల్ల ఇప్పుడు వారు పిరిస్తే 
నేను పలకను. 

1* ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా 
తీసుకువస్తాను. వారెవరో వీరికి తెలియదు; కాని 
వారు దేశంలో తిరిగాక అది నాశనమె పోతుంది. 
రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.” 


యెరూషలేమును ఆశీర్వదించటానికి యెహోవా మాట 
యిచ్చుట 
8 సర్వశక్తిమంతుడై న యెహోవా నుండి వచ్చిన 
సక వర్తమానం ఇది. 

నరక సంతు న యెహోవా చెపుతున్నాడు, 
“నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను 
ఎంతగా (ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం 
లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం వచ్చింది.” 
యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి 
వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. 
యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబడు 
తుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడు 
అరిది. ’ 

. సర్వత ముంతండై. న యెహోవా చెపుతున్నాడు, 
“వృద్దులైన స్త్రీ పురుషులు మళ్లీ యెధూషలము బహి 
రంగ ప పుదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి 
చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు. 
వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది. 
6చావగా మిగిలిన వారు ఇదంతా అద్భుతం అను 
కుంటారు. నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!” 


1055 


7సర్వశక్తిమంతుడై న యెహోవా చెపుతున్నాడు, 
“చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా 
ప్రజలను నేను రక్షిస్తున్నాను. వారిని ఇక్కడికి తిరిగి 
తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. 
వారు నా ప్రజగా వుంటారు. నేను వారికి మెచ్చదగిన, 
విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.” 

“సర్వశక్తమంతుడై న యెహోవా చెపుతున్నాడు, 
“ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడై న యెహోవా 
ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు 
వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన 
మీరు ఈనాడు వింటున్నారు. అంతకు ముందు, 
పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసు 
కోటానికి మనుష్యుల వద్ద డబ్బు లేదు. పైగా మను 
ష్యులు రావటానికి పోవటానికి కూడ క్షేమకరం కాని 
సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను 
(ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను. 
"కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున క 
వారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడై న 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

12 ఈ (ప్రజలు శాంతియుత వాతావరణంలో 
మొక్కలు నాటుతారు. వారి 'దాక్షాతోటలు కాయలు 
కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం 
వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన "వీరికి ఇస్తాను. 
ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను 
వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, 
యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా 
మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా 
ఉండండి! ” 

“సర్వశక్తిమంతుడై న యెహోవా చెపుతున్నాడు, 
“మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల 
వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు 
మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఛ్‌ 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 1వోకాన్సి ఇప్పుడు నా మనస్సు మార్చు 
కున్నాను. అదమాదిరి నను యిరూషలము పట్ల, 
యూదా ప్రజల పట్ల మంచిగా వుండటానికి న్నిరయించు 
కున్నాను. కావున భయపడవద్దు! "అయితే మీరు 
మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి 
నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు 
తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. “ధర్మమైన 
శాంతికి దోహదపడే పనులు చేయండి. “మీ పొరుగు 
వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయ 
కండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి 
పనులు చేయటం పట్ల ఆసక్తి కన్చరచకండి. ఎందు 
కంటే, వాటిని నేను అనహ్యించుకుంటాను !” 
యెహోవా ఈ విషయాలు చెప్పాడు. నేనీ వర్త 
మానం సర్వశక్తిమంతుడై న యెహూవా నుండీ అందు 





జెకర్యా 8:7-9:5 


కున్నాను. సర్వశక్తిమంతుడై న యెహోవా చెపు 
తున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు, ఉపవాస 
దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ 
నెలలోను, పదవ నెలలోను కరిగి ఉన్నారు. ఆ సంతాప 
దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. 
అవి యోగ్యమైన, సంతోష దాయకమైన విశ్రాంతి 
దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శారతిని 
'ప్రేమించండి!” 


2 సర్వశక్తిమంతుడై న యెహోవా చెపుతు 
న్నాడు, “భవిష్యత్తులో అనేక నగరాల నుండి 
ప్రజలు యెరూషలేముకు వస్తారు. 

21 ఒక నగరం నుండి వచ్చిన ప్రజలు, వారు 
కఠిసిన మరొక నగరీవాసులతో ఇలా 
అంటారు, వేరేవాళ్లు మేము మీతో వస్తాము 
అని అంటారు. “సర్వశక్తిమంతుడై. న 
యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తు 
న్నాము. మాతో రండి!” 


22 అనేక బలమైన రాజ్యాల నుండి అనేక మంది 
ప్రజలు సర్వశక్తిమంతుడై న యిహూవాను ఎదు 
క్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరా 
ధించటానికి వారు అక్కడికి వస్తారు. ోోసర్వశక్తి 
మంతుడై న యెహోవా చెపుతున్నాడు, " “ఆ సమ 
యంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా 
మనిషి వద్దకు వచ్చి, "దేవుడు వీతో ఉనా డని మేము 
విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో 
రావచ్చునాళ అని అడుగుతారు.” 

0 ఒక విషాద వర్తమానం. ఇది హధ్రాకు యొక్క 

దేశాన్ని గురించి, అతని రాజధాని నగరమైన దమ 
స్కును గురించిన యెహోవా వర్తమానం. “దేవుడిని 
తెలుసుకున్న వారు కేవలం ఇశ్రాయేలు వంశాల వారు 
మాత్రమే కాదు. ప్రతి ఒక్కడూ సహాయంకొరకు 
ఆయనను ఆశ్రయించవచ్చు. *హద్రాకు యొక్క దేశ 
సరిహద్దుల్లో హమాతు ఉంది. అలాగే తూరు, సీదోనులు 
కూడా. ఉన్నాయి. (ఆప ప్రజలు చాలా తెలివిగల వారు 
తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని 
దుమ్ము వలె విస్తారంగా సేకరించారు. 'వెంగారం వారికి 
బంకమట్టివలె సామాన్యమై పోయింది. *కాని మా 

ప్రభువై న యెహోవా దానినంతా తీసుకుంటాడు. ఆ 
నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం 
చేస్తాడు. ఆ నగరం అగ్నివల్ల నాశనం కాబడుతుంది! 

అమలు ప్రజలు వాటిని చూసి భయపడ 
తారు. గాజా ప్రజలు భయంతో వణకుతారు. ఇవన్నీ 
జరగటం చూచినప్పుడు ఎక్రోను (ప్రజలకు ఆశలుడు 


ఇతర దేశాలకు వ్యతిరేకంగా తీర్చు 


జెకర్యా 9:6-10:6 


గుతాయి. గాజాలో రాజంటూ ఎవ్వడూ మిగలడు. 
అష్కెలోనులో ఇక ఎంత మాతం ఎవ్వరూ నివ 
సించరు. 6అప్టోదులో ప్రజలు వారి నిజమైన తంతులు 
ఎవరో కూడ తెలుసుకోలేరు. గర్విష్టులైన ఫిలిప్తీయు 
లను స్థం చేస్తాను. "రక్తం కలిసివున్న మాంసా 
న్నిగాని, నిషేధించబడిన ఏ ఇతర ఆహార పదార్థాన్ని 
గాని వారిక తినరు. జీవించివున్న ఫిలిష్తీయుడెవడై నా 
వుంటే అతడు నా (ప్రజల్లో భాగంగా ఉంటాడు. 
యూదాలో వారు మరొక వంశంగా ఉంటారు. యెబూ 
సీయులవలె ఎక్రోను ప్రజలు నా (ప్రజల్లో ఒక భాగమ 
వుతారు. నేను నా దేశాన్ని రక్షిస్తాను. *శతుసై న్యాలను 
దానిగుండా వెళ్లనీయను. ఇక ఎంత a వారిని 
నా ప్రజలను బాధించనీయను. గతంలో నా ప్రజలు 
ఎంత త బాధపడ్డారో నేను స్వయంగా చూశాను.” 


రాబోయే రాజు 

9 సీయోనూ, నీవు సంతోషంగా వుండు! యెరూష 
లేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టుండి! 
చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు! 
ఆయన విజయం సాధించిన మంచి రాజు. కాని 
ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడి 
దపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై 
వస్తున్నాడు. 

10 రాజు చెపుతున్నాడు, “నేను షఫాయిములో 
రథాలూ, యెరూషలేములో గ్కురపు రౌతులను 
నాశనం చేశాను. యుద్దంలో వాడిన విల్లంబులను 
నాశనం చేశాను.” శాంతిని గూర్చిన వార్తను అన్య 
దేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రంనుండి 
సము(దంవరకు పరిపాలిస్తాడు. ఆయన నది 
నుండి భూమిపై సుదూర (ప్రాంతాలవరకు 
పాలిస్తాడు. 


యెహోవా తన ప్రజలను రక్షించటం 

11 యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో 
స్థిరపర్చబడింది. కావున నీ బందీలను నేను 
విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం 
ఆ ఖాళీ చెరసాలలో ఉండరు. 

2 చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి. మీకు 
ఇంకా “ఆశపడదగేంది ఉంది. నేను మీవద్దకు తిరిగి 
వస్తున్నానని నేను మీకు చెపుతున్నాను! 

3 యూదా, నిన్ను నేను ఒక విల్లులా విని 
యోగిస్తాను. ఎఫ్రాయిమూ నిన్ను నేను బాణాల్దా 
వినియోగిస్తాను. ఇశ్రాయేలూ, (గీసుతో యుద్ధం 
చేయటానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉప 
యోగిస్తాను. 

1 యెహోవా వారికి కన్పిస్తాడు. ఆయన తన బాణా 
లను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన 


1056 


యె హూవా బాకా ఊదుతాడు. అప్పుడు సైన్యం 
ఎడారిలో ఇనుక తుఫానులా ముందుకు 
చొచ్చుకు పోతుంది. 

15 సర్వశక్తిమంతుడై న యెహోవా వారిని రక్షిస్తాడు. 
శత్రువును ఓడించటానికి సైనికులు బండ 
రాళ్లను, వడిసెలలను ఉపయోగిస్తారు. వారి శత్రు 
వుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది (దాకా 
మద్యంలా పారుతుంది. అది బలిపీఠం మూలలపై 
పోసిన రక్తంలా వుంటుంది! 

1 ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు, దేవుడై న 
యెహోవా తన (ప్రజలను ఆ సమయంలో 
కాపాడతాడు. వారాయనకు చాలా విలువెన 
వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల 
వంటివారు. 

1” పతీడీ మెచ్చదగినదై , అందంగా వుంటుంది! 
విచిత్రమైన పంట పండుతుంది. కాని అది కేవలం 
ధాన్యం, (ద్రాక్షారసం కాదు. ఆ పంట యువతీ 
యువకులే! 


యహోవా వాగ్దానాలు 
వసంత బుతువులో వర్షం కొరకు యెహో 
10 వాను ప్రార్థించండి. యెహ హోవా మెరుపులను 
కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతి వాని పొలం 
లోనూ దేవుడు పైరులు "పెరిగేలా చేస్తాడు. 

*భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసు కోవ 
టానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రా 
లను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ 
జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. 
కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు 
సహాయంకొరకు గొా(రెల్హా అరుస్తూ ఇక్కడా, అక్కడా 
తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు. 

యెహోవా చెపుతున్నాడు: “కాపరుల (నాయ 
కుల) పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నా గ్మొరె 
లకు (ప్రజలకు) జరిగిన దానికి నేను ఆ నాయకులను 
బాధ్యులుగా చేశాను.” (యూదా ప్రజలు దేవుని యొక్క 
గ్‌రెల మంద. సర్వశక్తిమంతుడై న యెహోవా తన 
మంద విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక సైని 
కుడు తన అందమైన యుద్ధగు[ రం విషయంలో కద్ధ 
చూపినట్టు, ఆయన వారి పట్ట జాగ్రత్త తీసు 
కుంటాడు.) 

“పునాదిరాయి, గుడారపు గుంజ, యుద్ధ విల్లు, 
ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ యూదా 
నుండి కలిసి వస్తాయి. వారు తమ శత్రువును ఓడిస్తారు. 
అది సైనికులు బురద వీధుల గుండా నడిచినట్లు 
ఉంటుంది. వారు పోరాడతారు. యెహోవా వారితో 
వున్న కారణంగా వారు శత్రువుకు చెందిన గుర్రపు 
దళాలను కూడ ఓడిస్తారు. “యూదా వంశాన్ని నేను 


1057 


బలపర్చుతాను. యోసేపు వంశాన్ని యుద్ధంలో గలి 
చేలా చేస్తాను. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి 
తీసుకు వస్తాను. వారిని ఓదార్చుతాను. అది నేను 
వారిని ఎప్పుడూ విడిచి పెట్టనట్టుగా ఉంటుంది. నేను 
వారి దెవుడైన యెహోవాను. నను వారికి సహాయం 
చేస్తాను. "ఎఫ్రాయిము ప్రజలు తాగటానికి పుష్కలంగా 
దొరికిన సై నికులవలె సంతోషంగా ఉంటారు. వారి 
పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. వారు కూడ హాయిగా 
వుంటారు. వారంతా యెహోవాతో కలిసి ఉండే 
ఆనందమయ సమయాన్ని కలిగి ఉంటారు. 

కొనను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్క 
చోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. 
వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది. *అవును, నా ప్రజ 
లను అనేక దేశాలకు చెదరగొడుతూ వచ్చాను. కాని 
ఆ దూర దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. 
వారు, వారిపిల్లలు బతుకుతారు. పైగా వారు తిరిగి 
వస్తారు. 19నేన్స వారిని ఈజివ్లు (ఐగుప్తు) నుంచి, 
అష్టూరు నుంచి వెనుకకు తీసుకు వస్తాను. వారిని 
గిలాదు (ప్రాంతానికి తిరిగి తీసుకువస్తాను. అక్కడ వారికి 
సరిపోయే స్థలం వుండదు గనుక, వారిని దగ్గరలోనే 
వున్న లెబానోనులో నివసించనిస్తాను.” 

"దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయ 
టకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు 
పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను 
కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. 
ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్య నుండి నడిచి 
వచ్చారు. యెహోవా నదీ (ప్రవాహాలను ఇంకిపోయేలా 
చేస్తాడు. అష్టూరు గర్వాన్ని, ఈజిప్టు (ఐగుప్తు అధి 
కారాన్ని ఆయనే నాశనం చేస్తాడు. “యెహోవా తన 
ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, 
ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు. 





యూదా చుట్టు పట్ల వున్న దేశాలను దేవుడు 


శిక్షించటం 


eS అగ్నీ ప్రవేశించి నీ దేవదారు 
క 


ృన్టాలనుో కాల్చివేసే సేలాగు నీ ద్వారాలను 
2 దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ 


జెకర్యా 10:7-11:13 


3 విలపించే కాపరులను వినండి. శక్తివంతులై న వారి 
నాయకులు పట్టుబడ్డారు. యువకిశోరాల గర్జన 
వినండి. యొర్దాను నది వద్ద గల వాటి చిక్కటి 
పొదలన్నీ తీసుకుపోబడ్డాయి. 





“దేవుడై న యెహోవా చెపుతున్నాడు, “చంప 
టానికి పెంచబడ్డ గ్యెరెల విషయం జా(గత్త తీసుకో. 
వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారుల 
వలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపు 
తారు. అయినా వారు గిక్షింపబడరు. వ్యాపారులు గొ 
లను అమ్మి “దేవునికి జయం, నేను భాగ్యవంతుడ 
నయ్యాను అని అంటారు. కాపరులు తమ గారెల 
కొరకు విచారించరు. ఈ దేశంలో నివసించే ప్రజల 
కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విష 
యాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడీనీ తన 
పారుగువానిచేత, రాజుచేత దూషింవబడేటట్టు 
చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని 
వదులుతాను. నేను వారిని ఆపను!” 

"కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు 
గొరైల పట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు 
కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం అని, 
మరొక కర్రను 'సమైక్యతి అని పిలిచాను. తరువాత 
నేను గొ(రైల పట్ల శ్రద్ద తీసుకోవటం మొదలు పెట్టాను. 
ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. 
నేను గొ(రైలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం 
మొదలు పెట్టారు. అప్పుడు నేను ఇలా అన్నాను: 
“నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ 
తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. 
నాశనమె పోవాలని కోరుకొనేవారిని నేను నాశనం 
కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం 
చేసుకుంటారు.” 'తరువాత “అభిమానం అనే కర్రను 
నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతో గల 
దేవుని ఒడంబడిక రద్దయినట్టు చూపటానికే నేనిది 
చేశాను. "కావున ఆ రోజున నిబంధన రద్దయింది. 
నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్త 
మానం యహూవా నుండి వచ్చినదని £ తెలుసు. 

12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం 
ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వార 
ప్పుడు ముప్పై వెండి నాణములిచ్చారు. 13త్రరువాత 





వృక్షాలు విచారిస్తాయి. బలమైన ఆ చెట్లు 
దూరంగా తీనుకుపోబడ్డాయి బాషానులోని 
సింధూర వృక్షాలు నరికి వేయబడిన అడవికొరకు 
దుఃఖిస్తాయి. 





దేవాదారు వృక్షాలు ఈ గేయంలో చెట్టు, పొదలు, జంతు 
వులు యూదా చుట్టూ వున్న దేశాల నాయకులకు 
చిహ్నాలు. 


యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటీ నా విలువ 
అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్న మాట. 
ఆ మహా ధనాన్ని ఆలయ ఖజానాలో పడవేయి.” 
కావున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని 
యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను. 





మహాధనం ఆ డబ్బు కేవలం ఒక బానిసకు ఇచ్చేటంత 
టిది మాత్రమే. 


జెకర్యా 11:14-13:3 


1058 





“పిమ్మట “సమైక్యతి అనే కర్రను తీసుకొని రెండుగా 
నరికాను. యూదా, ఇశ్రాయేలుల మధ్యగల ఐక్యతకు 
భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను. 

మ పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: 
“ఇప్పుడు గొ(రైలను కాయటానికి అసలు పనికిరాని 
ఒక కర్రను చూడు. ఈ దేశానికి ఒక కొత్త కాపరిని 
నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు 


యెరూషలేము ప్రజలు మళ్లీ తీరిక కూర్చుని విశ్రాంతి 
తీసుకుంటారు.” 

"యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పు 
కోకుండా చేయటానికి యెహోవా యూదా ప్రజలను 
ముందుగా రక్షిస్తాడు. యూదాలో వున్న ప్రజలకంటె 
తాము గొప్పవారమని దావీదు వంశం వారు, యెరూష 
లేములో వుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పు 





నాశనం కాబడుతున్న గొ(రైలపట్లు జాగత్త తీసుకోలేడు. 
గాయపడిన గగ్మారెలను అతడు బాగు చేయలేడు. బతి 
కివున్న వాటికి అతడు (గాసం* ఇవ్వలేడు. ఆరోగ్యంగా 
వున్నవి పూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు 
మాత్రం వదిలి వేయబడతాయి.” 


17 పనికిమాలిన ఓ నా కాపరీ, నీవు నా గొర్రెలను 
వదిలివేశావు. అతనిని శిక్షించు! అతని నికుడి 
చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు. అతని 
కుడిచేయి నిరుపయోగమవుతుంది. అతని 
కుడి కన్ను స్రుడ్డిదవుతుంది. 


యూదా చుట్టు పట్టనున్న దేశాల గురించిన దర్శనాలు 
ఇశ్రాయేలును గురించి యెహోవా నుండి 
12 వచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, 
భూమిని సృష్టించాడు. ఆయన మానవుని ఆత్మను 
అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు: చూడండి, నేను యెరూషలేమును దాని 
చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. 
రలు వచ్చి ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా 
అంతా బోనులో చిక్కుతుంది. కాని నేను యెరూష 
లేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసు 
కోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే 
గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరక బడతారు, 
గీకబడతారు. కాని భూమిపై గల దేశాలన్నీ కలిసి 
యెరూషలేము మీద యుద్దానికి వస్తాయి. 

*కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర 
గొడతాను. దాని మీద స్వారీ చేసే సై నికునికి భయం 
పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డీవై పోయేలా చేస్తాను. 
కాని నాకండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా 
వంశాన్ని కనిపెడుతూ ఉంటాను. యూదా వంశ నాయ 
కులు ప్రజలను (ప్రోత్సహిస్తారు. వారు, “సర్వశక్తిమంతు 
డైన యెహోవా మీ దేవుడు, ఆం మనల్ని బల 
వంతులుగా చేస్తాడు అని అంటారు. “ఆ నమయంలో 
యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా 
నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్టు, 
వారు తమ శ[తువులను నాశనం చేస్తారు. చుట్టూ 
వున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. 





గ్రాసం గడ్డి. 


కోలేరు. *కాని యెరూషలేము ప్రజలను యెహోవా 
రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప 
సై నికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు 
దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా 
దూతలా వుంటారు. 

యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో 
యెరూషలేముపై యుద్దానికి వచ్చిన దేశాలను నేను 
నాశనం చేస్తాను. 10ద్రాబ్‌దు వంశాన్ని, యెరూషలే 
ములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభా 
వంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి 
నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు 
చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయిన 
వాడు విలపించేలా, తన “మొదటి కుమారుడు చని 
పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు. ''యెరూ 
షలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది 
మెగిద్దోను లోయలో హదదదిమ్మూను మరణంపట్ల 
ప్రజల “దుఃఖంలా వుంటుంది. (“ప్రతి ఒక్క కుటుంబం 
విడిగా దుఃఖిస్తుంది. దావీదు కుటుంబంలోని పురుషులు 
విడిగా దుఃఖిస్తారు. వారి భార్యలు విడిగా వారికి వారే 
దుఃఖిస్తారు. నాతాను కుటుంబంలోని పురుషులు 


ప్రత్యేకంగా విలపిస్తారు. వారి భార్యలు విడిగా దుఃఖిస్తారు. 


'“లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు. 
వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) 
కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి 
భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. '*ఇదే మాదిరి అన్ని 
వంశాలలోనూ జరుగుతుంది. పురుషులు, స్త్రీలు విడి 
విడిగా దుఃఖిస్తారు.” 
13 కాని ఆ సమయంలో దావీదు కుటుంబానికి, 
యెరూషలేములో నివసిస్తున్న ప్ర జలకొరకు 
ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను 
కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడు 
తుంది. 


బూటకపు ప్ర వక్తలు ఇక వుండరు 
2సర్వశక్తిమంతుడై స న యెహోవా చెపుతున్నాడు, 
ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపై నుండి 
తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్ణయినా గుర్తు 
పెట్టుకోలేరు. ఈ భూమిపై నుండి బూటకపు ప్రవక్త 
అను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను. *ఎవ్వ 
రైనా భవిష్య ప్రకటనలు చేస్తే స్తే అట్టి వ్యక్తి శిక్షింపబడ 


cc 


1050 


తాడు. అతని తల్లిదండ్రులు నహితం అతనితో, 
“యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున 
నీవు తప్పక చనిపోవాఠి!” అని అంట్రారు. లతని స్వంత 
తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు 
కత్తితో పొడుస్తారు. “అప్పుడు ప్రవక్తలు తమ దర్శనాల 
పట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము 
ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు 
ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్దాలు చెప్పే 
ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టులు ధరించరు. 
ఆ జనులు ఇలా అంటారు: "నేను ప్రవక్తను కాను. 
నేనొక వ్యవసాయదారుడను. నా చిన్నతనం నుండి 
నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.” “అయితే 
నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి? అని ఇతరులు 
అడుగుతారు. అందుకతడు, "నా స్నేహితుల ఇంటిలో 
నాకు దెబ్బలు తగిలాయి అని అంటాడు.” 
"సర్వశక్తిమంతుడై న యెహోవా చెపుతున్నాడు: 
“ఖడ్గమా, గొ[రైల కాపరిని నరుకు! నా స్నేహితుని 
నరుకు! కాపరిని నరుకు! గొ[శైలన్నీ పారిపోతాయి. 
నేను ఆ చిన్న వాటిని శిక్షిస్తాను. "దేశ జనాభాలో 
మూడింట రెండు వంతులు బాధింపబడగా చని 
పోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. చని 
పోగా మిగిలిన వారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను 
ఎన్నో కష్టాలు కలుగ చేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి 
కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు 
బంగారాన్ని పరీక్ష చేసినట్టు నేను వారిని పరీక్ష చేస్తాను. 
అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. 
నేను వారికి సమాధానమిస్తాను. “మీరు నా ప్రజలు 
అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: 


“యెహోవా మా దేవుడు” 
14 చూడండి. తీర్చుతీర్చటానికి యెహోవాకు 
ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ 
నగరంలో విభజించబడుతుండి. యెరూషలేము మీదికి 
దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టు 
కొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్తీలు మానభంగం 
చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా 
పట్టుకుపోబడతారు. కాని మిగిలిన ప్రజలు నగరం 
నుండి తీసుకుపోబడరు. అప్పుడు యెహోవా ఆయా 
దేశాలపైకి తు వెళతాడు. అది నిజమైన యుద్దం 
అవుతుంది. *ఆ సమయంలో ఆయన యెరూష 
లేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద 
నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీరి పోతుంది. 
ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం 
దక్షిణానికి తిరుగుతాయి. తూర్పు నుండి పడమటికి 
ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. ఆ పర్వతలోయ 
మీకు మరీ సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవ 


తీర్చు రోజు 


జెకర్యా 13:4-14:16 


టానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా 
కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన 
రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని నా దేవుడైన 
యెహోవా వస్తాడు. ఆయన యొక్క పవిత్ర జను 
లందరూ ఆయనతో ఉంటారు. 

679ది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతు 
రుగాని, చలిగాని, మంచుగాని వుండదు. అప్పుడు 
పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో 
యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా 
చీకటి పడేటప్పుడు ఇంకా కొంత వెలుతురు 
ఉంటుంది. ఆ సమయంలో యెరూషలేము నుండి 
నీరు ఎడతెరిపి లేకుండా (ప్రవహిస్తుంది. ఆ (ప్రవాహం 
రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండ 
వది పడమటిగా మధ్యధరా సముద్రం వైపు ప్రవహి 
స్తుంది. అది సంవత్సరం పొడవునా = పేసవీలోను. గీతా 
కాలంలోను (వ్రవహిన్తుంది. “ఆ నమయంలో 
యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. 
యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 
ఏఅప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంత 
మంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. 
గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా 
మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా 
బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల 
ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి 
రాజు యొక్క ధ్రాక్ష గానుగల వరకు మళ్లీ నిర్మింప 
బడుతుంది. ''నిష్‌! పధం తొలగింప బడుతుంది. ప్రజలు 
మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము 
సురక్షితంగా ఉంటుంది. "కాని యెరూషలేముతో 
యుద్దం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. 
ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన 
చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు 
కుళ్లిపోవటం స్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంట 
లలోనే కుళ్లిపోతోయి. నాలుక నోటిలోనే కుళ్తనారంభి 
స్తుంది. 15 భయంకర వ్యాధి శత్రు స్థావరంలో 


ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, 


ఒంటెలు మరియు గాడిదలు" కూడ ఆ భయంకర 
వ్యాధికి గురియగుతాయి. 

ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే 
నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధుల, 
ఒకరినొకరు పట్టుకుందురు. యూదా ప ప్రజలు కూడా 
యెరూషలేముకు విరుద్దంగా యుద్దం చేస్తారు. నగరం 
చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. 
వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి. 
16యెరూషలేముపై యుద్దానికి వచ్చిన వారిలో కొంత 
మంది బ్ర తుకుతారు. వారు ప ప్రతి సంవత్సరం రాజును, 
సర్వశక్తిమంతుడై న యు హైోవాను ఆరాధించటానికి 
వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు 


జెకర్యా 14:17-21 


వస్తారు. ఈ భూమి మీద ఏ వంశంవారైనా సర్వ 
శక్తిమంతుడై న యెహోవాను ఆరాధించటానికి యెరూ 
షలేముకు వె ఎళ్ళక పోయి నట్లయితే, యెహోవా వారికి 
వర్ణాలు లేకుండా చేస్తాడు. “ఈజిప్టు (ఐగుప్తు నుండి 
న్‌ వేంశంవారైనా పర్దశాలల పండుగ జరుపు కొనుటకు 
రాక పోయినట్లయితే, యెహోవా శత్రు, దేశాలకు సంభ 
వింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు. 
సీపర్గశాలల పండుగ జరుపుకొనుటకు రానటువంటి 
ఈజిష్టకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష 

ఆ నమయంలో ప్రతిదీ దేవునికి చెంది 
వుంటుంది. గుర్రాల మీది జీనులకు కూడ్‌ 


1060 


యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు 
కట్టబడతాయి. బలిపీఠం వద్ద వుంచబడేన గిన్నెలవలా 
యౌ హోవా ఆలయంలో వాడబడే పాత త్ర లన్నీ (ప్రాము 
ఖ్యంగల వస్తువులే. వాస్తవానికి యెరూషలేము, 
యూదాలలో గల ప్రతి పాత్ర మీద “సర్వకశక్తిమంతుడై న 
యెహోవాకు పవిత్ర మైనదో అని వ్రాసిన చీటి అంట 
బెట్టబడుతుంది. య హవాను ఆరాధించే ప ప్రతి వ్యక్తి 
ఆ “పాత్రలలో వఠిడ్కి తినగలిగినవారై ఉరు ఆ 
నమయంలో నర్వశక్తిమంతుడై న యెహోవా 
ఆలయంలో క్రయ విక్రయాలు జరిపే వ్యాపారస్తు 
లవ్వరూ వుండరు. 


1061 


మలాకీ 


శే. దేవుని దగ్గర్నుండి ఇది ఒక సందేశం. ఈ సందేశం 
'హోవా దగ్గరనుండి వచ్చింది. ఇశ్రాయేలీయు 
లకు ఈ సందేశాన్ని మలాకీ ఇచ్చాడు. 


దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు 

2“ వజలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” 
అన్నాడు యె హూవా. 

కానీ “నీవు మమ్మల్ని (పేమిస్తున్నావని తెలియ 
జేసేది ఏమిటి?” అని మీరు అన్నారు. 

యెహోవా చెప్పాడు: “ఏశావు యాకోబుకు సోద 
రుడు. కానీ నేను యాకోబును ఎన్నుకొన్నాను* 
మరియు ఏశావును నేను అంగీకరించలేదు.* ఏశావు 
యొక్క కొండ దేశాన్ని నేను నాశనం చేశాను. ఏశావు 
దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి 
కుక్కలు” మాత్రమే నివసిస్తాయి.” 

*ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయ 
బడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల 
కట్టుకొంటాం” అని అనవచ్చును. 

అత నర్యశకమరతుడ న యెహోవా, “వారు 
ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల 
నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోము 
దుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని 
యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని 
ప్రజలు చబుతారు. 

ప్రజలారా, మీరు ఈ సంగతులు చూశారు, 
మరియు “ఇశ్రాయేలుకు వెలుపల కూడ యెహోవా 
గొప్పవాడు” అని మీరు చెప్పారు. 


ప్రజలు దేవుని గౌరవించరు 
రోపిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు 
తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. 





ఎన్నుకొన్నాను లేక “ప్రేమించాను.” 


టి. 


అంగీకరించలేదు లేక అసహ్యించుకున్నాను.” 


ఏశావు యొక్క కొండ దేశం దీని అర్థం ఎదోము దేశం. 
ఎదోము అనేది ఏశావుకు మరో పేరు. 


అడవి కుక్కలు శబ్దార్ధ ప్రకారం “నక్కలు.” 


కనుక మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ 
యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందు 
కు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును 
అగౌరవపరుస్తున్నారు” అని నర్వశక్తిమంతుడై న 
యెహోవా అన్నాడు. 

కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని 
చూపించడానికి మేము ఏమి చేశాం” అని అంటారు. 

పాడై పోయిన రొట్టను మీరు నా బలిపీఠం దగ్గ 
రకు తీసికొని వస్తారు” (అని యెహోవా చెప్పాడు. స 

కానీ మీరు “ఆ రొష్టను ఏది పాడు చేస్తుంది?” 
అని అంటారు. 

(యెహోవా చెప్పాడు.) “నా బల్లను మీరు గౌర 
వించరు. శీగుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని 
వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి 
మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. 
మరి అదీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి 
ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు 
కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! ఆ కానుకలు అతడు 
అంగీకరించడు!” సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

9౯యాజకులారా! యెహోవా మా యెడల దయ 
గలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కాని ఆయన 
మీ మాట వినడు. మరి ఆ తప్పు అంతా మీదే”. 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 

కనీసం, మీ యాజకుల్లో కొందరు దేవాలయం 
తలుపులు మూయవచ్చు, హోమాలు సరిగ్గా వలి 
గించవచ్చు. మీ విషయం నాకు సంతోషంగా లేదు. 
నేను మీ కానుకలు అంగీకరించను.” సర్వకక్తిమంతుడై న 
యెహోవా ఈ సంగతులు చెప్పాడు. 

11 పపంచం అంతటా మనుష్యులు నన్ను గౌర 
విస్తారు. ప్రపంచం అంతటా మనుష్యులు నాకు మంచి 
కానుకలు అర్చిస్తారు. నాకు కానుకగా వారు మంచి 
సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే, ఆ మనుష్యు 
లందరికీ నా పేరు ముఖ్యం గనుక.” సర్వకక్తి మంతుడై న 
యెహోవా ఈ విషయాలు చయ 

“కానీ మీరు మాత్రం నా పేరు అంటే మీకు 
గౌరవం లేదని చూపించారు. యెహోవా బల్ల మలి 


మలాకీ 1:13-2:15 


నంగా ఉందని మీరు అంటారు. “ఆ బల్లమీది భోజనం 
మీకు ఇష్టంలేదు. ఆ భోజనాన్ని మీరు వాసన చూచి, 
తినుటకు నిరాకరిస్తారు. అది చెడిపోయిందని మీరు 
చెబుతారు. కానీ అది సత్యం కాదు. ఆ తర్వాత జబ్బువి, 
కుంంటివి, గాయపర్చబడిన జంతువులను మీరు 
నాకోసం తెస్తారు. జబ్బు జంతువులను నాకు బలి 
అర్పణలుగా ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. కానీ 
మీ వద్దనుండి ఆ జబ్బు జంతువులను నేను అంగీక 
రించను. కొంతమంది దగ్గర వారు బలి అర్పణలుగా 
ఇవ్వగలిగిన మంచి మగ జంతువులు ఉన్నాయి. కానీ 
ఆ మంచి జంతువులను వారు నాకు ఇవ్వరు. కొంత 
మంది మంచి జంతువులను నాకోసం తీసికొని వస్తారు. 
ఆరోగ్యంగా ఉన్న ఆ జంతువులను నాకు ఇస్తాం అని 
వారు వాగ్దానం చేస్తారు. కానీ వారు ఆ మంచి జంతు 
వులను రహస్యంగా మార్చివేసి, జబ్బు జంతువులను 
నాకు ఇస్తారు. ఆ మనుష్యులకు చెడు సంగతులు 
సంభవిస్తాయి. నేను మహారాజును. మీరు నాయెడల 
భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచం అంతటా 
ప్రజలు నాయందు భయభక్తులు కలిగి ఉంటారు!” 
సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ విషయాలు 
చెప్పాడు. 


యాజకులకు నియమాలు 


1062 


ప్రబోధాలు నేర్పించాడు. లేవీ అబద్దాలు నేర్చించలేదు. 
లేవీ నిజాయితీపరుడు, అతడు శాంతిని (ప్రేమించాడు. 
లేవీ నన్ను అనుసరించి, అనేకమంది తాము చేసిన 
చెడ్డ పనుల కోసం శిక్షింపబడకుండా వారిని అతడు 
రక్షించాడు. "ప్రతి యాజకుడూ దేవుని ప్రబోధాలు 
ఎరిగి ఉండాలి. ప్రజలు ఒక యాజకుని దగ్గరకు వెళ్లి, 
దేవుని ప్రబోధాలను అతని వద్ద నేర్చుకోగలిగి ఉండాలి. 
యాజకుడు ప్రజలకు దేవుని సందేశకునిగా ఉండాలి.” 
(యెహోవా చెప్పాడు “యాజకులారా, మీరు 
నన్ను అనుసరించటం మానివేశారు! మనుష్యులచేత 
చెడు చేయించటానికి ఆ ప్రబోధాలు మీరు వినియో 
గించుకొన్నారు. లేవీతోటి ఒడంబడికను మీరు భగ్నం 
చేశారు!” సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ విష 
యాలు చెప్పాడు. నేను మీతో చెప్పిన విధంగా 
మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించ 
లేదు! కనుక నేను మిమ్మల్ని [ప్రాముఖ్యం లేనివారినిగా 
చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!” 


యూదా దేవునికి నమ్మకంగా లేడు 
మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). 
ఆ దేవుడే మనలో (పతి ఒక్కరినీ చేశాడు! కనుక 
ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తు 
న్నారు? ఆ ప్రజలు ఒడంబడికను సన్మానించటం 





“యాజకులారా, ఈ నియమం మీ కోసమే! నా 

మాట వినండి! నేను చెప్పే మాటలు గమ 
నించండి! నా పేరును మీరు గౌరవించాలి. ?మీరు నా 
పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విష 
యాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా 
అవి శాపనార్లాలు అవుతాయి. మీరు నా పేరు అంటే 
గౌరవం చూపడం లేదు గనుక కీడులు సంభవించేటట్టు 
నేను చేస్తాను.” సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ 
విషయాలు చెప్పాడు. 

పోచూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. 
పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు 
అర్చిస్తారు. చచ్చిన జంతువుల్లో నుండి పేడ, పేగులు 
మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను ఆ పేడను 
మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితో పాటు 
మీరు విసరివేయబడుతారు! “అప్పుడు ఈ ఆజ్ఞను 
నేను ఎందుకోసం మీకు ఇచ్చానో అది మీరు నేర్చు 
కొంటారు. లేవీతో నా ఒడంబడిక కొనసాగాలని నేను 
ఈ విషయాలు మీతో చెపుతున్నాను.” సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

5[(యెహోవా చెప్పాడు.) “లేవీతో ఆ ఒడంబడిక 
నేను చేశాను. అతనికి జీవం - శాంతి ఇస్తానని నేను 
వాగ్దానం చేశాను - మరియు నేను వాటిని అతనికి 
ఇచ్చాను! లేవీ నేనంటే భయభక్తులు చూపాడు! 
అతడు నా పేరుకు గౌరవం చూపించాడు! లేవీ సత్య 





లేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో 
చేనుకున్న ఒడంబడికను వారు గౌరవించరు. 
"యూదా మనుష్యులు ఇతరులను మోసం చేశారు. 
యెరూషలేములో, ఇశ్రాయేలులో ప్రజలు భయంకర 
విషయాలు జరిపించారు. యూదాలో ప్రజలు 
యెహోవా పవిత్ర ఆలయాన్ని గౌరవించలేదు. ఆ 
స్థలం దేవునికి ఇష్టమైనది! యూదా ప్రజలు ఆ విదేశీ 
దేవతను వూజించటం మొదలు పెట్టారు. 
"యెహోవా ఆ మనుష్యులను యూదా వంశంలో 
నుండి తొలగించివేస్తాడు. ఆ ప్రజలు యెహోవాకు 
కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ 
పడదు. “నీవు ఏడ్చి, యెహోవా బలిపీఠాన్ని కన్నీ 
ళ్ళతో నింపవచ్చు. కానీ యెహోవా నీ కానుకలు 
అంగీకరించడు. నీవు ఆయనకోసం తెచ్చే వస్తువులతో 
యెహోవా సంతోషించడు. 

వూ కానుకలను యెహోవా ఎందుచేత అంగీ 
కరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే 
మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, 
మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి నీవు నీ భార్యను 
మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువ 
కునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. 
ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి 
ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు - ఆమె నీకు భార్య 
అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు. భర్తలు, 


1063 


భార్యలు ఒకే శరీరం, ఒకే ఆత్మ కావాలని దేవుడు 
కోరుచున్నాడు. ఎందుకంటే, వారికి పవిత్రమై న పిల్లలు 
ఉండాలని. అందుచేత ఆత్మ పరమైన ఆ ఐక్యతను 
కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు. నీవు 
యువకునిగా ఉన్నప్పటి నుండి ఆమె నీకు భార్యగా 
ఉంది. 

1రోవిడాకులు అంటే నాకు అసహ్యం. మరియు 
పురుషులు తమ భార్యలయెడల చేసే కూరమై న 
పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమై న 


మలాకీ 2:16-3:13 


మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు 
చెల్టించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు 
సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం 
చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!” స సర్వశక్తిమంతు 
డై న యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 


దేవుని దగ్గర దొంగిలించటం 
రోసను యెహోవాను, నేను మారను. మీరు 
యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం 





ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయ 
వద్దు” అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా 
చెపుతున్నాడు. 





తీర్చు కోసం ప్రత్యేక సమయం 

"మీరు తప్పుడు విషయాలు నేర్చించారు. ఆ 
తప్పుడు ప్రబోధాలు యెహోవాకు చాలా విచారం 
కలిగించాయి. చెడుకార్యాలు చేసే వారంటే దేవునికి 
ఇష్టం అని మీరు ప్రబోధించారు. అలాంటివారే మంచి 
వాళ్లని దేవుడు తలుస్తాడు అని మీరు ప్రబోధించారు. 
చెడుకార్యాలు చేసినందుకు దేవుడు శిక్షించడు అని 
మీరు ప్రబోధం చేశారు. 
3 “చూడండి, నేను నా సందేశకుని పంపిస్తున్నాను. 

అతడు నా కోసం మార్గం సిద్ధం చేస్తాడు. అకస్మా 
త్తుగా మీరు ఎదురుచూచే యేజమాని తన ఆల 
యంలోనికి వచ్చేస్తాడు. అవును, మీరు కోరుతున్న 
కొత్త ఒడంబడిక దూత నిజంగా వస్తున్నాడు! సర్వ 
శక్తిమంతుడై. న యెహూవా ఈ విషయాలు చెప్పాడు. 

2% సమయాన్ని ఏ వ్యక్తి ఆపలేడు. ఆయన 
వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిల 
బడలేరు. ఆయన మండుతున్న అగ్నిలా ఉంటాడు. 
(ప్రజలు వస్తువులను శుభ్రం చేయుటకు ఉపయోగించే 
శక్తివంతమై న సబ్బులా ఆయన ఉంటాడు. ఆయన 
లేవీ ప్రజలను శుభ్రపరుస్తాడు. అగ్నిచేత వెండి శుద్ధి 
చేయబడినట్టు ఆయన వారిని శుద్ధి చేస్తాడు. స్వచ్చ 
మైన బంగారంలా, వెండిలా ఆయన వారిని చేస్తాడు. 
అప్పుడు వారు యెహోవాకు కానుకలు తీసికొని 
వస్తారు - వాటిని స్వరెన పద్ధతిలో వారు చేస్తారు. 
అప్పుడు యూదా నుండి, “యెరూషలేము నుండి 
కానుకలను యెహోవా స్వీకరిస్తాడు. అది గతంలో 
ఉన్నట్టుగా ఉంటుంది. అది చాలకాలం కిందలు 
ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు నేను మీ దగ్గరకు 
వస్తాను. మరియు స్తరెనది నేను చేస్తాను. ప్రజలు 
చేసిన చెడుకార్యాలను “గూర్చి న్యాయమూర్తితో చెప్ప 
టానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంత 
మంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది 
వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు 
వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని 


చేయబడలేదు. "కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు 
విధేయులు కాలేదు. చివరికి మీ పూర్వీకులు కూడా 
నన్ను అనుసరించటం మానివేశారు. తిరిగి నా దగ్గరకు 
రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను.” సర్వ్‌కక్తి 
మంతుడై. న యెహోవా రక విషయాలు చెప్పాడు. 

“మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం అని మీరు 
అంటారు. ీదేవుని దగ్గర వస్తువులు బొంగిలించటం 
మానివేయండి! మనుష్యులు దేవుని దగ్గర వస్తువులు 
దొంగిలించకూడదు. కానీ మీరు నా దగ్గర వస్తువులు 
దొంగిలించారు! 

“నీ దగ్గర మేము ఏమి దొంగిలించాం” అని మీరు 
అంటారు. “మీ వస్తువుల్లో పదోవంతు మీరు నాకు ఇచ్చి 
ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి 
ఉండాల్సింది. కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు. 
ఈ విధంగా మీ రాజ్యం మొత్తం అందరూ నా దగ్గర 
దొంగిలించారు. కనుక మీకు చెడు విషయాలు సంభ 
విస్తున్నాయి.” సర్వశక్తిమంతుడై న యెహోవా ఈ 
విషయాలు చపుతున్నాడు. 

10సర్వశక్తిమంతుడై న యెహోవా అంటున్నాడు, 
“ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో 
పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనా 
గారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొని 
రండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, 
అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 
ఆకాశం నుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విష 
యాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన 
దానికంటె ఎక్కువగా ఉంటాయి. "నేను చీడ పురు 
గులు మీ పంటలను తినివేయనియ్యను. మీ (ద్రాక్షా 
వల్టులు అన్నీ (దాక్షాపండ్డు ఫలిస్తాయి.” సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 

ఇతర రాజ్యాల ప్రజలు మీ యెడల దయగలిగి 
ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం 
ఉంటుంది.” సర్వశక్తిమంతుడై. న యెహోవా ఈ విష 
యాలు చెప్పాడు. 


తీర్చుకోసం ప్రత్యేక సమయం 
కోమీరు నన్ను గూర్చి నీచ విషయాలు చెప్పారు” 
అని య హూవా అంటున్నాడు. 


మలాకీ 3:14-4:6 


కానీ “నిన్ను గూర్చి మేము ఏమి చెప్పాం" అని 
మీరు అంటారు. 

1*యాహోవాను ఆరాధించటం వ్యర్థం. 
యెహోవా మాకు చెప్పిన వాటిని మేము చేసాం 
గాని మాకు లాభం ఏమీ కలుగలేదు. సమాధి దగ్గర 
మనుష్యులు ఏడ్చినట్టు, మేము మా పాపాల విష 
యంలో బాధపడ్డాం. కానీ దానివల్ల లాభం లేదు. 
'5గర్విష్టులు సంతోషంగా ఉన్నారని మేము అను 
కొంటున్నాం. దుర్మార్గులే అభివృద్ధి చెందుతున్నారు. 
వారు దేవుని సహనం పరీక్షించుటకు చెడు పనులు 
చేస్తారు - దేవుడు వారిని శిక్షించడు అని మీరు చెప్పారు”. 

16ద్రేవుని అనుచరులు ఒకరితో ఒకరు మాట్లాడారు 
- అది యెహోవా విన్నాడు. ఆయన ఎదుట ఒక 
గంథం ఉంది. ఆ (గ్రంథంలో దేవుని అనుచరుల 
పేద్డు ఉన్నాయి. వారు యెహోవా పేరును గౌరవించే 
వారు. *ఆ ప్రజలు నాకు చెందినవాళ్లు. నేను వారికి 
దయ చూపుతాను. ఒక మనిషి అతనికి విధేయులయ్యే 
పిల్లల యెడల చాలా దయగలిగి ఉంటాడు. అదే 
విధంగా, నేను నా అనుచరులయెడల దయగలిగి 
ఉంటాను. ! ప్రజలారా, మీరు తిరిగి నా దగ్గరకు వస్తారు. 
మరియు మంచికి చెడుకు గల భేదం మీరు నేర్చు 
కొంటారు. దేవుని అనుసరించే మనిషికి, దేవుని అనుస 
రించని మనిషికీ వ్యత్యాసం మీరు నేర్చుకొంటారు అని 
యెహోవా చెప్పాడు. 
4 శు సమయం వస్తుంది. అది కాలుతున్న 

అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్టులు 
అందరూ గిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ 


1064 


గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో 
మండుతున్న ఒక పొదలా ఉంటారు - దాని కొమ్మగాని 
వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడై న యెహోవా 
ఈ విషయాలు చెప్పాడు. 

అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న 
సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. 
మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చి 
పెడ్తుంది. పాక నుండి విడిచిపెట్టబడిన దూడల్చా, మీరు 
స్వేచ్చగా, సంతోషంగా ఉంటారు. అప్పుడు మీరు 
ఆ దుర్మార్గుల మీద నడుస్తారు - వారు మీ పాదాల 
కింద బూడిదలా ఉంటారు. తీరు సమయంలో ఆ 
సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తిమంతు 
డైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 

“మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధే 
యత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు 
(సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరి కోసం 
ఆ చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.” 

వొచూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు 
పంపిస్తాను. యెహోవా నుంచి వచ్చే ఆ మహా 
భయంకర తీర్పు సమయానికి ముందు ఆయన 
వస్తాడు. 

రోత్రల్రిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితులగుటకు 
ఏలీయా సహాయం చేస్తాడు. మరియు అతడు 
(ఏలీయా) పిల్లలు వారి తల్లిదండ్రులకు సన్నిహితుల 
గుటకు సహాయం చేస్తాడు. ఇది జరిగి తీరాలి. లేదా 
నేను వచ్చి, మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను.” 
అని యెహోవా చెప్పాడు! 


License Agreement for Bible Texts 


World Bible Translation Center 
Last Updated: September 21, 2006 


Copyright © 2006 by World Bible Translation Center 
All rights reserved. 


These Scriptures: 

* Are copyrighted by World Bible Translation Center. 

* Are not public domain. 

* May not be altered or modified in any form. 

* Maynot be sold or offered for sale in any form. 

* May not be used for commercial purposes (including, but not limited to, use in advertising or Web banners used 
for the purpose of selling online add space). 

* May be distributed without modification in electronic form for non-commercial use. However, they may not be 
hosted on any kind of server (including aWeb or ftp server) without written permission. A copy of this license 
(without modification) must also be included. 

* May be quoted for any purpose, up to 1,000 verses, without written permission. However, the extent of 
quotation must not comprise a complete book nor should it amount to more than 50% of the work in which 
itis quoted. A copyright notice must appear on the title or copyright page using this pattern: “Taken from 
the HOLY BIBLE: EASY-TO-READ VERSION™ © 2006 by World Bible Translation Center, Inc. and used by 
permission.” If the text quoted is from one of WBTC's non-English versions, the printed title of the actual text 
quoted will be substituted for “HOLY BIBLE: EASY-TO-READ VERSION ™.” The copyright notice must appear 
in English or be translated into another language. When quotations from ౪౧/81! ల text are used in non-saleable 
media, such as church bulletins, orders of service, posters, transparencies or similar media, a complete copyright 
notice is not required, but the initials of the version (such as “ERV” for the Easy-to-Read Version ™ in English) 
must appear at the end of each quotation. 


Any use of these Scriptures other than those listed above is prohibited. For additional rights and permission for 
usage, such as the use of WBTC's text on a Web site, or for clarification of any of the above, please contact World 
Bible Translation Center in writing or by email at distribution@wbtc.com. 





World Bible Translation Center 
PO. Box 820648 

Fort Worth, Texas 76182, USA 
Telephone: 1-817-595-1664 
Toll-Free in US: |-888-54-BIBLE 


E-mail: info@wbtc.com 


WBTC’s web site = World Bible Translation Center's web site: http://www.wbtc.org 








Order online = To order a copy of our texts online, go to: http://www.wbtc.org 


Current license agreement == This license is subject to change without notice. The current license can be found at: 
http://www.wbtc.org/downloads/biblelicense.htm 





Trouble viewing this file = If the text in this document does not display correctly, use Adobe Acrobat 
Reader 5.0 or higher. Download Adobe Acrobat Reader from: 
http://www.adobe.com/products/acrobat/readstep2.html 





Viewing Chinese or Korean PDFs = To view the Chinese or Korean PDFs, it may be necessary to 
download the Chinese Simplified or Korean font pack from Adobe. Download the font packs from: 
http://www.adobe.com/products/acrobat/acrrasianfontpack.html 





